కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


( సరళ వ్యాఖ్యాన సహితం 
సంపుటము - 9 
ట్రోణపర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ జి.హరిహరనాథ్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డా మల్లెల గురవయ్య దా! 3. రాజన్నశాప్ర్రి 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 





తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరువతి 
2013 


[4/1౧ 71౧4011114 
5[౧1[%404010[[౧4 1141049064 ౧4[411/ 


౪/11) ౦౦౧౧9౧1౧/ 
౧౦౧౭ ౧౭౧/2%౮6 01 1162౧4 5950%౪ఖ/2| 
'/01.1%. 


0€౦౧౧6౧120౧/ 0/ 

0౧ 6 ౧210212040 - 151 ౦౧౭4౧10 

0౧ [1211012 (6/2౪/2120 - 2౧64 ౧4౧10 

5/1 51002/216 520౧164220౧20౧620) - 3/6 2౧61 401 ౦౧౭౧109 
0౧ గ. ౧౭2౧౧౫ 5290/ - 501 ౧4౧10 


6061166 0౫ 
0[6.౪/.5640[20౧[020౧/202 


110.౧6110100695 ౧౪౦|1౦41[005 56/69 [10.608 
౧151 601100 : ఉిలర్రం51 2004 
౯1/51 ౧6-౧౧౧: 2006 


5600001 ౬2011100: 2013 
0౮౦౧165 : 5,000 


అగి ౧౧౧9 ౧696౧/6౦ 


౧1౦1950601 0౫ 

5/1. 4.6. 10౧21, 1.4.9. 
6%600611/6 ౦గ|౦6॥% 
1.1 06ఈ/29410202005, 
11060414 - 51/50/ 


౧.1.౧. [0/06 59641100 
561101/-10-0%0161 ౦₹106 
110.. 1101044. 


౮౦౪6! ౧6510౧: 


౧||౧166 2 


ఒక వూట 


తిరుమల తిరుపతి దేవస్తానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
[గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్టానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముఫ్టైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆం[ధ్రమహాభారతానికి సమ[గ్రంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా॥శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్తానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


[7 
6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
గ్ర విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


కంగన 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్టానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య([గ్రంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం 'ధర్నో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహా[గ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొాలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహో ఆధ్వర్యవానికి అధిదెవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషకృషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్ధంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప 'సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శ్రైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ వృూత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, “కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల “కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


శే 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్వ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధికారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
౮ ఇ 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్డుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా! వి.గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌” అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అదృష్పాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి నేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమన్భ్రుత్ధు నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వలీం వ్వాసం తతో జయ ముదీరయేత్‌ 
భీష్మపర్వం కురుక్షేత్ర యుద్దారంభమైతే (ద్రోణపర్వం యుద్ధంలోని రెండవ ఘట్టం. పంతాలు పట్టింపులు, పగ, 
ప్రతీకారం పరాకాష్టకు చేరుకున్నఘ్రట్టం. ఇక్కడ ముఖ్యపాత్రధారి ద్రోణుడు. ఇరు పక్షాలకు గురువు. ఆయన నేర్పిన 
పాఠాలను ఆయన ముందు వాస్తవంగా ప్రదర్శించి మెప్పు పొందేందుకు, జయించేందుకు ఇరుపక్షాల రాకుమారులు 
పాటుపడటం ఒకవైపు వుంటే, పాండవ పక్షంలో ద్రుపద, విరాట, సాత్యకి ప్రభృతులకూ కౌరవపక్షంలోని భగదత్త, భూరిశ్రవ, 
సైంధవ ప్రభృతులకూ వేరువేరు ద్వేషాసూయలు పంతాలు. ఇచ్చట సర్వోపరిగ నిలిచేది కృష్ణుడి ధ్యేయవాక్యం. “ధర్మ 
సంన్థాపని. దానికొరకు అతడు ఏమైనా చేస్తాడు; ఎన్నైనా చేస్తాడు. అభిమన్యు, ఘటోత్మచులను కూడా ఆహవాగ్నిలో 
సమిధలను చేసేందుకు వెనుకాడడు. భగదత్తుని వైష్ణవ అస్త్రాన్ని తాను భరించినట్లే అశ్వత్తామ నారాయణాస్త్రాన్ని పాండవ 
సైన్యం ఆయుధాలను విడిచి నిలబెట్టెట్టు చేసి నిష్ఫలం చేశాడు, యుద్ధం చేయనన్నాడేగాని, సూర్యుని కప్పి సైంధవుని 
చంపడానికి ఆనుకూల్యం కలిగిస్తాడు. 


మొత్తంమీద ఈ పర్వమంతా కృష్ణుని కాపుగడలో పాండవులు పరిఢవిల్లిన వైనమే కనబడుతుంది. అనితర సాధ్యుడైన 
కులగురుని అబద్ధంతో అంతమొందించేందుకు కూడా వెనుకాడని కృష్ణుని కైతవం శిక్షాగురు” అని ప్రీతిగా పిలవడంకూడ 
కద్దు. ఇంతచేసి మనిషిగానే పార్టుని జతలో మెలిగినవాడు శ్రీకృష్ణుడు అంటే పాఠకుల మనసు నిండుతుంది, ఆర్దమౌతుంది. 


వ్యాసులవారి “జయ కావ్యాన్ని తెలుగులో తేటపరచిన తిక్కన (ద్రోణపర్వాన్ని వ్యాఖ్యానంతో అందించినవారు నలుగురు 
ప్రఖ్యాత పండితులు డా॥ జి. హరిహరనాథ్‌, డా॥ మల్లెల గురవయ్య, శ్రీ సింగరాజు సచ్చిదానందం, డా।| కే. రాజన్న 
శాస్రిగారలు. వీరికి దేవస్థానం తరఫున అభినందనలు. ద్రోణపర్వానికి సంపాదకత్వం వహించినవారు ఆచార్య 
జి.వి.సుబ్రహ్మణ్యంగారు. వీరికి శుభాభినందనలు. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యాను[గ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక [గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తతృంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతీ సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 
పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్లి జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్టు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్టు పట్టణంలో ప్రతిస్టించే నిమిత్తంగా పోతన వి(గ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం 'ప్రథమస్కంధాన్ని తాత్పర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్యక్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు: 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ర తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్తొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ప్రతిస్టించే నిమిత్తం 
నన్నయ వి(గ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్న్మయభారతానికి (తొలి మూడు పర్వ్యాలకు) వ్యాఖ్య (వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 


వ 


సూర్యనారాయణమూర్తికి అప్పుగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో -ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమూచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావేశకర్త) 


ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజయములో పరమ'(ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్పర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ(గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్ధమగునట్టు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము 
అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ (వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
'ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దానిక్రింద 
'ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లె అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంసృృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె 
ఇతర పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్ధము వ్రాయవలెను. దానిని విశషములలో 
చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) 
రచనలో ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్ల వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (9213ల సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


ల! 
అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక 
ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్ల సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్న్మయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్టానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్రిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సతనారాయణశా(స్రిగారు మూడుపరాాల వాతప్రతులను 
8 స్ట్‌ స్రి ర్యాల (బ్రాత్వై 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానాకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్న్మయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్రిగారి గృహంలో 1ంం1 
జూలై 3వ తేదీన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్తాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటరోగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్దు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్టాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక”ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


లష!1 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్ట్రానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు ప్రసిద్ద విద్యాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్టినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన [గ్రంథనిపుణుల సంఘం (12౫ 
లట ౮౦యిుగంల) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు 
సంబంధించిన తొాలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదీన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ [క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రా॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గ్షదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
(క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్టుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్సంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


111 


విశేషాంశాల్జో అలంకారాలు, వర్షనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 
“ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదీన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్తానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను న్టానికులగు మరికొందరు విద్యాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత “నన్న్మయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ([గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళగ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్మి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి[ప్రాయానుసారం దేవస్తానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుటబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి 'ఎడిటరు" కార్యాలయంలోని ప్రచురణల విభాగం (౪౦01026003 గుల్రిలో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్రతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా (ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 


లే/ 
మార్చి, ఒకే [గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్పూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్హయించడమైనది. 
భాషాశైలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్తూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్టు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(౮౫00) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పం(డైండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్మి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుల్లో దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌”కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
“ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి". 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్తానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాస్ట్రరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (6160121 30జుడు, సలహామండలి (4610107 9026) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


ఏ. 
సంపాదకమండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా! కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తనురావు 
సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్ధన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్తసమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీరా శనం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు'వర్క్‌షాప్‌'లను 
కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్వ్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “'పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపాత్రను నిర్వహిస్తున్నారు. ఆ [క్రమంలో ప్రథమసంపుటం ఆదిపర్వం 
(రెండు భాగాలు), ద్వితీయ సంపుటం-సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత 'ప్రచురణనుగూర్చి 
ఆస్తకితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది,సభా పర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాలనిర్మయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ప్రణాళిక వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను[గ్రహంతో పండిత 
మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం 
(2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన 
వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యానసహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల లోపల 
యుద్దపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం 
జరిగింది. ఆ మార్గదర్శక సూత్రానుగుణంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ద్రోణపర్వం 
కూడ వెలుగు చూడబోతున్నది. మున్ముందు అనగా కృష్ణాపుష్కరాలలోపల శాంతిపర్వంవరకు వెలుగుచూచే అవకాశం 
ఉన్నది. 2004 సంవత్సరంలోపల మిగిలిన పర్యాలన్నీ విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్జం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుపతి దేవస్థానం 
వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత' 
ము(ద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


లేగ] 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకరృత్వమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా[గ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. గారి 
ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్పులు. సాహిత్యప్రియులూ, తి.తి.దేవస్టానం సంయుక్తకార్యనిర్వహణాధికారిగా ఉండిన 
శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి వందనములు. 

సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అసఫిషియోసభ్యులైన డా॥.పి రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్టానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. -ఈ (ప్రణాళికద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు 
ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం 
(ఎడిటోరియల్‌ సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె.సర్యోత్తమరావు, 
శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీ ముదివర్తి కొండమూచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం 
జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు 
వర్క్‌ షాపువలె నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన 
పర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 

“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖపాత్ర 
వహించిన కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని 
విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ 
తెలుగు సబ్‌-ఎడిటర్జు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి. ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్యాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్వరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ([గ్రంథం వెలుగుచూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥[ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదకమండలి 
అధ్యక్షులు 
శ్రీ అబేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిరర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
దా అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కే. సర్వ్యోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు దా॥। పి. రంగారావు, (పొరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥! మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


దాః హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కస్వీనర్‌ 
డా॥। ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల త ల టి ల 


6౭౬ € € € ౧ € ౪ ఏ9 మ అ అ అ అ గ (అ ద్ర గా నా నా 
0 ఇ రా ల$ టు ౮ [ల 4 అ ళ€ ౦౧౧ ఇ రా ల$ తమ ౮ [ల అ అ 


అ 
జ ౪ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ 3. రామగోపాలకృష్ణమూర్తి 


, డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్త్రి 
. డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

- దాక్టర్‌ మల్లెల గురవయ్య 

- దాక్టర్‌ కె. రాజన్నశాస్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. దాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

- దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

్‌ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

- దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యుల్లు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
/ డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా, 4 శాంతి. ఆశ్వా,. 1 

అది. ఆశ్వా 5,6,7₹,8; సభా. ఆశ్వా 1,2 

ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. అశ్వా. 8; ద్రోణ. ఆశ్వా, 3కు శల్య. ఆశ్వా,2 
విరాట. ఆశ్వా, 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 8,4 

భీష్మ, ఆశ్వా. 8 

ద్రోణ. అశ్వా. 1 

ద్రోణ. అశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. ర్‌ 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 3 

శల్య. ఆశ్వా. 1 

ప్రీ అశ్వా. 1,2 అశ్వ. ఆశ్వా. 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా, 2 

శాంతి. ఆశ్వా, 3 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా, 5 

శాంతి. ఆశ్వా, 6 

అను. ఆశ్వా. 1,2 

అను. అశ్వా. 3,4 


అను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. తి4& 
ఆశ్ర. అశ్వా. 1,2 


ఆది. 
ఆర. 
విరా. 


ఉద్యో. 


ద్రోణ. 


ద్రోణపర్వం 

కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్పికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


౧4 లైల వాలాయి & 
లీ 


(గ్ర 
య్‌ 


య 9లో ర్ల 


న్‌ 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సిపుల్ర 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభవిక్రీడితం 
శార్జూలవిక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


ఫీర్రిక్ర- 1 
పరిక 


[పీఠిక విషయసూచిక-1.ద్రోజపర్వం రౌద్రరసమహారవం - పు. 1* 2. ద్రోణుడి చరిత్రలో క్రోధబీజం - వు.2* 3.ద్రోణుడి 
సాత్త్విక రాజసప్రవృత్తి - వు.4* 4.కర్ణ దుర్యోధనులు ప్రక్కలో బల్తాలు- పు.6* 5. గురుశిష్య ధర్మవర్తనం - పు.8%* 
6.ద్రోణూచార్యుడి యుద్ధవీరమూర్తి - పు.9* 7. ద్రోణుడి వరం: వాజ్మయ పద్మవ్యూహం- పు.11* 8. ద్రోణుడు తన వ్యూహంలో 
తానే చిక్కుకొన్నాడు- పు. 13* 9. అయిదునాళ్ళ యుద్ధం: అయిదంకాల రూపకం -పు.15* 10. మొదటినాటి యుద్ధం: 
ముఖసంధి: శకట క్రాంచ వ్యూహాలు - పు.17* 11. రండవనాటి యుద్ధం: ప్రతిముఖసంధి: గరుడ - అర్ధ్థమండల వ్యూహాలు- 
పు.18ఇ* 12. మూడవనాటి యుద్ధం: గర్భసంధి: పద్మవ్యూహం - పు.21% 13. నాల్గ్లవనాటి యుద్ధం: విమర్శసంధి: శకటపద్మ 
సూచీ వ్యూహాలు - వు.26* 14. అయిదవనాటి యుద్ధం: నిర్వహణసంధి: ద్వంద్వయుద్దాలు - పు. 30* 15. ద్రోణపర్వంలో 
శ్రీకృష్ణుడు నాయకుడా?- వు. 31*16. ద్రోాణపర్వంలో ఎనిమిది రకాల రౌద్రం -వు. 33* 17. ద్రోాణపర్వం: అంతరార్థం-పు. 36౫ 
18. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం. - పు.38 * ద్రోాణపర్వ కథాసారం - 40] 


ఉ. “ నీలగళుండు, శంకరుండు, నిత్యుండు, సత్యసురూపు6 డుజ్వ్యల 

త్కాలమహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫుర 

ద్పాల మృగాంక శేఖరుండు, దైత్యకుల ప్రవిదారణ క్రియా 

లోల పరశ్వథుండు, సకలుం, డమలుండు, ప్రియుండు శాంతికిన్‌.' (దోణ. 5.428) 
శ్శ ద్రోణపర్వం రౌద్రరస మహార్దవం: 

భీష్మపర్వం వీరరస మహాసాగర మైతే, ద్రోణపర్వం రౌద్రరస మహార్దవం. పై పద్యం ద్రోణపర్వాంతంలో వ్యాసమహర్షి 

చేసిన రుద్ర ప్రశంస. ఆ ఆదిమ ధనుర్దరుడు ముందుగా వైరివధ చేస్తూ పోతూ ఉండగా, పార్ధుడు హరహతులైన వారిని నిహతులను 
చేస్తూ వైరి సంహార యజ్ఞాన్ని సాగించిన రౌద్రకర్మ ఈ పర్వ కథా తాత్పర్యం. రౌద్రానికి నస్థాయిభావం క్రోధం; వర్ణం రక్తవర్ణం; 
దైవతం రుద్రుడు. “శత్రు కృతాపచారేణ మనః ప్రజ్వలనం క్రోధః” అని ప్రతాప రుద్ర యశోభూషణం. కౌరవులు చేసిన అపచారం 
(అభిమన్యు వధ) వలన పాండవుల హృదయాలలో న ప్రత్యేకించి పార్టుడి హృదయంలో ఉప్పాంగిన ప్రజ్వలన రూపమైన కోధం 
ఈ పర్వకథా కేంద్రం. దీనికి బలాన్ని చేకూర్చే వివిథ సన్నివేశ వర్తులాలు కథాగతికి క్రమంగా కారకా లయినట్లు వర్తిలటం ఈ 
పర్వంలోని ఇతివృత్త వైభవం. 


ద్రోణపర్వంలోని కథ పాత్రల క్రూరస్వభావ ప్రదర్శకంగా సాగుతుందని వ్యాసమహర్షియే సూచించాడని ఆచార్య 
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు పేర్కొన్నారు. “మహాభారతమునందు ద్రోణపర్వమునకు సముచిత ప్రాధాన్యము కలదు. సంస్కృత 
భారతమున ద్రోణపర్వ ప్రాశస్త్య మిట్లు చెప్పబడినది. 


“సంగ్రహాధ్యాయ బీజో వై పాలోమాస్తీక మూలవాన్‌ 
సంభవస్కంధ విస్తారః సభారణ్య విటంకవాన్‌ 
ఆరణీపర్వ రూపాథ్యో విరాటోద్యోగ సారవాన్‌ 
భీష్మపర్వ మహాశాఖో ద్రోణపర్వ పలాశవాన్‌”. (సం. 1-1. 88-89) 


క్పీర్రిక్ర = 2 


పలాశవాన్‌ అనునది ద్రోణపర్వమునకు వేయబడిన విశేషణము. పలాశము అనగా 1. పచ్చనిది; 2. క్రూరమైనది - 
నిర్చణమైనది; 3. ఒక రాక్షసుడు; 4. కింశుకము; 5. పత్రము, రేకు మున్నగు అర్ధములను ఆప్టే నిఘంటువు ఇచ్చుచున్నది. 
ద్రోణపర్వమునకు ఈ విశేషణ మెంతయు తగియున్నది. ద్రోణపర్వమునందు విస్తారముగా వీరుల నాశము జరిగినది. ఉభయ 
పక్షయోధులును క్రార్యావిష్టులై జయము గొనుటకై పోరాడిరి. కావున ఈ పర్వము క్రార్యభూయిష్ట మనుట యుక్తమే. ఇందు 
రాక్షసులైన అలంబుస ఘటోత్కచులు "హెచ్చుగా విజృంభించి మరణము నొందిరి. కౌరవ పాండవ వాహినులు అపారముగా 
మడిసి రక్తనదులు ప్రవహించుటచే ఈ పర్వము కింశుకమువంటి దనుటయు చారుభీషణముగా ఉన్నది. ద్రోణాచార్యుడు 
సేనానిగా ఉన్నప్పుడు విస్తారముగా జననాశమైనట్ట్లు వ్యాసమహర్షి వివరించెను. 


“ద్రోణపర్వం తత శ్చిత్రం బహువృత్తాంత ముచ్యతే 
సప్తమం భారతే పర్వ మహ దేత ముదాహృతమ్‌ 
యత్ర తే పృథివీపాలాః ప్రాయశో నిధనం గతాః. (సం. 1-2-254) 
(శ్రీమదాంధ్ర మహాభారతము (ఆం.ప్ర.సా.అ. ప్రచురణ 1971) ద్రోణపర్వము - ఉపోద్దాతము పు. 1-2) 


ద్రోణపర్వంలోని క్రూరస్వభావం రౌద్రరస స్వభావమే. రక్తపాతం రౌద్ర కర్మఫలితమే. ఈ స్వభావాన్ని బట్టి పరిశీలించి 
చూస్తే రౌద్రరస విభూతి ప్రదర్శనమే ద్రోణపర్వ రసశిల్పం. 


సంస్కృత మహాభారతంలోని ద్రోణపర్వంలో ఎనిమిది ఉపపర్వా లున్నాయి. అవి: ద్రోణాభిషేకం, సంశప్తక వధ, అభిమన్యు 
వధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రథవధ, ఘటోత్కచ వధ, ద్రోణ వధ, నారాయణాస్త ప్రయోగం. నన్నయ ఈ ప్రధానాంశాలను వివరిస్తూ 
మరికొన్ని విశేషాలను సర్వపర్వ సంగ్రహవచనంలో పేర్కొన్నాడు. తిక్కన ఆ అంశాల నన్నింటిని తన రచనలో సందర్భోచితంగా 
వివరించి రచించాడు. అంతేకాక తన రచన కొక కావ్య కళా సౌందర్యాన్ని కల్పించి వన్నె పెట్టాడు. 


రౌద్రరస ప్రధానమైన ఈ కథ తద్రసాధిదేవత అయిన పరమేశ్వర మహత్వ కీర్తనంతో, శరణాగత భక్తితత్తంతో ముగుస్తుంది. 
రుద్రుడు అస్టరూపుడు. అష్టవిధ రౌద్రముద్రితంగా సంస్కృత ద్రోణపర్వం ఉపపర్వాష్టకంతో రాణిస్తున్నట్ట్లు చిత్రించబడింది. తిక్కన 
దానిని పంచాశ్వాస పరివ్యాప్తమైన ప్రబంధంగా రూపొందించటమే కాకుండా పంచాంక వినిర్మితమైన దృశ్యకావ్యంగా భాసింపచేసి 
ఉభయకవిత్వతత్త్య విభవోజ్వ్వలు డనిపించుకొన్నాడు. 


2. దోణుడి చరిత్రలో క్రోధ బీజం: 


భారత వీరులలో భీష్ముడి తరువాత గౌరవపాత్రుడు ద్రోణుడు. అతడి పుట్టుక విచిత్రం. అతడి చరిత్ర విశిష్టం. వాత్సల్య 
స్నేహ రసాల కుదురులో ఉద్భవించిన ద్రోణుడు క్రోధబీజంతో మొలక౩త్తిన జీవన వృక్షాన్ని ధర్మరక్షణతో పెంచాడు. 


భరద్వాజ మహర్షి సద్వినుత చరిత్రుడు. పుణ్యాత్ముడు. గంగాస్నాన సందర్భంలో జలక్రీడ లాడుతున్న ఘృతాచిని చూచి 
కామోద్రిక్తుడయ్యాడు. తత్‌క్షణమే శుక్స్రపాతమయింది. దానిని ఆతడు ద్రోాణంలో సంగ్రహించి రక్షించాడు. ఆ పుణ్యమూర్తి వత్సలరసం 
కారణంగా ద్రోణుడి జన్మ ద్రోణంలో జరిగింది. అందువలన ద్రోణుడు సార్థక నామధేయు డయ్యాడు. 


భరద్వాజుడికి ఒక ప్రాణమిత్రు డున్నాడు. అతడి పేరు వృషతుడు; పాంచాల రాజు. అత డొకనాడు తోటలో పూలుసేకరిస్తున్న 
మేనకను చూచి మదనావేశం పొంది రేతస్పృందనానికి గురి అయ్యాడు. నేలపై బడిన రేతస్సును పాదంతో కప్పి ఉంచాడు. ఆ 
రేతస్సునుండి ద్రుపదుడు పుట్టాడు. ఆప్తమిత్రుల పుత్రు లిద్దరూ మిత్రులుగా కలసి మెలసి పెరిగారు. భరద్వాజాశ్రమంలో కలిసి 
వేదవిద్యనూ, ధనుర్వేదాన్నీ అధ్యయనం చేసి పండితులయ్యారు. అంతలో వృషతుడు మృతుడయ్యాడు. ద్రుపదుడు పాంచాల 
రాజ్యానికి రాజయ్యాడు. మిత్రుడైన ద్రోణుడికి స్నేహాహ్వానాన్ని అందించాడు. వారిరువురు కారణజన్ములు. ద్రోణుడు 


పీర్రిక్ర - 3 


శుక్రాచార్యాంశంలోను, ద్రుపదుడు వాయుదేవుడి అంశంలోనూ పుట్టారు. వారి ప్రవృత్తులు కూడా ఆయా అంశలకు అనుగుణంగానే 


ఉండటం సహజం కూడా. 


ద్రోణుడు భరద్వాజుడివలన సకల ధనుర్విద్యలు నేర్చికొని అగ్నివేశుడనే మహర్షిని సేవించి అనేక దివ్యాస్తాలను పొందాడు. 
తండ్రి ఆనతి మేరకు కృపాచార్యుడి చెల్లెలైన కృపిని వివాహమాడి అశ్వత్థామను పుత్రుడిగా పొందాడు. అయితే ద్రోణుడు ఎంతటి 
విద్యావంతుడైనా పేదరికంలో మగ్గుతూ ఉండేవాడు. మహేంద్రాచలంలో తపస్సు చేసికొంటున్న పరశురాముడు బ్రాహ్మణులకు 
కోరిన సంపద లిస్తున్నాడని విని ఆయనను ఆశ్రయించి సంపద నర్ధించాడు. అయితే అప్పటికే ఆయన సంపదలన్నింటిని 
దానంచేశాడు. ధాత్రిని కూడా కశ్యపుడికి ఇచ్చివేశాడు. ఇక మిగిలినవి శరీరం, శస్తాలు. ఆ రెండింటిలో దేనినైన కోరుకొమ్మన్నాడు 
పరశురాముడు. అప్పుడు ద్రోణుడు - 


క “ ధనములలో నత్యుత్తమ । ధనములు శస్తాస్తములు; ముదంబున వీనిం 
గొని కృతకృత్యుండ నగుదును । జననుత! నా కొసంగు మస్రశస్త చయంబులో. (ఆది. 5.201) 


అని కోరుకొని దివ్యాస్త సంపదను పొందాడు. అప్పటినుండి అస్రాచార్యుడిగానే జీవితం సాగించాడు. 


అశ్వత్థామ బాలుడు. రాచబిడ్డలు ప్రతిరోజూ పాలు త్రాగటం చూచి తనకూ పాలు కావాలని మారాం చేయటం మొదలు 
పెట్టాడు. గోసంపదను పొందాలంటే ధనం కావాలి. ద్రోణుడికి బాల్యమిత్రుడు ద్రుపదుడు జ్ఞాపకం వచ్చాడు. అతడి ఆహ్వానం 
మనసులో ఆశలు రేపింది. అతడు ద్రుపదనగరానికి వెళ్ళి అతడిని కలిసి 'స్నేహపురస్సరంగా సంభావించాడు. ఆ చనవును 
సహించలేక, ప్రభుత్వగర్వంతో ద్రుపదుడు ద్రోణుడిని తృణీకరించాడు. 


చ. “కొల6ది యెజుంగ కిట్టి పలుకుల్‌ వలుకం దగు. గాదు నాక నన్‌ 
బలుగు6దనంబునం బలుక€ బాడియె నీ సఖి నంచుణ? బేద వి 
ప్రులకును ధారుణీశులకు6 బోలంగ సఖ్యము సంభవించునే? 
పలుకక వేగ పొ) మ్మకట! పాజుండు సంగడికాండె యెందునున్‌?” (ఆది. 5. 203) 


వియ్యానికీ కయ్యానికీ హోదాలుండాలనీ, మిత్రామిత్ర సంబంధాలు కార్యవశంగా ఏర్చడేవే కాని శాశ్వతాలు కావనీ చెప్పి, 
ఐశ్వర్య గర్వంతో ద్రోణుడిని తూలనాడాడు. 'స్నేహారమైన ద్రోణుడి హృదయం మిత్ర కృత తిరస్కారంతో ప్రజ్వలించింది. జీవితాంతం 
రగులుతూ నిప్పురవ్వలు రేపే క్రోధాగ్నిని ప్రకోపిస్తూనే ఉండేది. ద్రుపదుడిని సంహరించిన దాకా అది ప్రస్ఫుటంగానూ, గూఢంగానూ 
ఆయనలో రౌద్రరసాన్ని కలిగిస్తూనే ఉండేది. తండ్రి శిక్షణలో సాత్వికుడుగా ఉత్తమ సంస్కారాన్ని ఉన్మీలింపజేసికొన్న ద్రోణుడు 
ద్రుపదధిక్కారంతో గూఢమైన రాజసమూర్తిగా పరివర్తనం చెందాడు. అతడిలోని శుక్రాచార్యాంశ ప్రతీకార ప్రజ్వలన రూపంగా 
ప్రకోపించి అతడిలో అసుర ప్రవృత్తిని ఆవిర్భవింపజేసి, కౌరవపక్షంలోనే ఉండి యుద్ధాలలో పాల్గొనే జీవిత విధానానికి దారితీసింది. 
అతడికోపం నివురుకప్పిన నిప్పు. ద్రుపదుడనే గాలి సోకితే చాలు నివురు తొలగుతుంది. నిప్పులు కక్కుతుంది. ఇది ద్రోణుడి 
నైజమైపోయింది. 


ద్రుపదుడు చేసిన అవమానంవలన ప్రజ్వలించిన కోపాగ్నిని కొంత ఉపశమింపబేశాయి భీష్ముడి ఆదరాభిమానాలు, కౌరవ 
పాండవుల అస్తశస్త్ర విద్యా విన్యాసాలు. అయినా క్రోధాగ్ని పూర్తిగా చల్లారలేదు. విద్యారంభంలోనే ద్రోణుడు ఒక వాగ్దానాన్ని 
అడిగాడు కురుకుమారులను. *నా దగ్గర అస్త విద్యలు నేర్చిన మీలో నా ఇష్టాన్ని కోరినవెంటనే ఎవరు తీర్చగలరు?” అని 
అందరినీ మూకుమ్మడిగా అడిగాడు. కౌరవులందరూ నిరుత్తరులై నిలిచారు. అర్జునుడొక్కడే తన అంగీకారాన్ని తెలిపాడు. శిష్యుడంటే 
అతడే అని ఉప్పొంగి అభిమానించాడు ఆచార్యుడు. “శిష్యా దిచ్చేత్‌ పరాజయమ్‌' - అన్న స్ఫూర్తితో దివ్యాస్త శస్త్ర విద్యలన్నీ తన 
కొడుకుకంటె మిన్నగా పార్భుడికి నేర్పాడు. జగదేకవీరుడిగా అతడిని తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాడు. ద్వంద్వ సంకీర్ణ యుద్దాలను, 


రథ గజ తురంగ సంహార రహస్యాలను, బహువిధ వ్యూహ భేదనోపాయాలను, ప్రయోగ రహస్యాతిశయంగా ఉపదేశించాడు. 
తనంతటివాడినిగా తయారు చేశాడు. పార్గుడితో పోటీపడగలిగిన ఏకలవ్యుడి సామర్ద్యాన్ని కుంటుపరిచాడు. పార్చుడికి ఎన్నో 
పరీక్షలు పెట్టాడు. వాటిలో నెగ్గిన శిష్యుడిని శిఖరప్రాయుడిగా తీర్చిదిద్దాడు. 


కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో అర్జునుడికి దీటుగా కర్ణుడు రంగంలో నిలిచాడు. కర్ణార్డునులకు ద్వంద్వయుద్ధం 
సాగింది. కర్టుడి పుట్టుకను హోదాను గురించిన చర్చను రేపి, అతడిని అనర్హుడని ప్రకటించటానికి ద్రోణాచార్యుడు యత్నించాడు. 
కాని, దుర్యోధనుడు కర్షుడికి అంగరాజ్య మిచ్చి, అభిషేకించి, ప్రాణమిత్రుడిగా మన్నించి అర్జునుడికి ప్రతివీరుడిగా నిలిపాడు. ఆ 
చర్య ఆచార్యుడి ఆత్మాభిమానాన్ని బాగా దెబ్బతీసింది. అయితే, కురుకుమారులతో విరోధం సమయోచితం కాదని మనసులోనే 
ఆ మంటను దాచుకొన్నాడు. దానితో కర్ణుడూ, అతడిని సమర్థించిన దుర్యోధనాదులూ ఆయనకు అహిత వర్గంలో చేరారు. కాని, 
ఆ గుట్టును బయటపెట్టకుండా ప్రభుసేవలో బ్రతుకు సాగిస్తూ, భీష్ముడి అండన ఆచార్యత్వాన్ని సంరక్షించుకొంటూ వచ్చాడు. 
శుక్రుడు ఎంతటి ధర్మవేత్త అయినా అతడి కృషి అంతా రాక్షససేవకే అంకితమౌతుందన్న సూక్తి తదంశతో పుట్టిన ద్రోణుడి పట్ల 
అన్వర్థమయింది. 


అస్తవిద్యాబోధనానంతరం ద్రోణుడు ధార్తరాష్టులనూ, పాండవులనూ ఒక విచిత్రమైన గురు దక్షిణను కోరాడు. “అవివేక 
కారణ దారుఖైశ్వర్యావలిప్తుండైన ద్రుపదు నోడించి పట్టి తెండు' - అని ఆజ్ఞాపించాడు. కౌరవులు గుంపులు గుంపులుగా ముందుగా 
సాగిపోయి ద్రుపదుడిపై దాడిచేశారు. కాని, అతడి ధాటికి ఆగలేక పలాయనం చిత్తగించారు. అర్జునుడు ఆ తరువాత వీరోచితంగా 
పోరాడి, ద్రుపదుడిని పట్టి రథచక్రానికి కట్టి తెచ్చి ద్రోణుడి ముందుంచాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూచి ఆచార్యుడు పరమహర్షాన్ని 
ప్రకటించాడు. ద్రుపదుడిని చూచి అవహేళనగా నవ్వాడు. వ్యంగ్యంగా అధిక్షేప గర్భితంగా ఈ విధంగా పలికాడు. 


కు. “వీ రవ్వరయ్య? ద్రుపద మ । హారాజులె? యిట్లు కృపణులయి పట్టువడన్‌ 
వీరికి వలసెనె” యహహ! మ । హారాజ్యమదాంధకార మది వాసె నొకో! (ఆది. 6. 90) 


“ఇంకనైన మమ్ము నెజుం/గంగ6 నగు నొక్కొ! అని వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు. ఆ తరువాత, ఏహానీ తలపెట్టక వెంటనే 
అతడిని విడిచిపుచ్చాడు. “విప్రుల యలుకయు. దృణహుతాశనంబు దీర్ధమగునె?' (ఆది. 6.91) అని నన్నయ అర్భాంతరన్యాసంలో 
ఆచార్యుడి క్రోధస్వభావాన్ని ధ్వనింపజేశాడు. దీరకోప వృత్తి లేని బ్రాహ్మణుడే అయినా గూఢకోప వృత్తి లేని సాత్త్వికుడు మాత్రం 
కాడు ద్రోణాచార్యుడు. 


3. ద్రోణుడి సాత్త్విక రాజసప్రవృత్తి: 


ద్రోణుడి సాత్త్విక రాజస ప్రవృత్తి ధర్మరాజుకు ఎన్నో వెలుగుబాటలు చూపింది. శత్రువును బంధించి తెచ్చిన తనవారిని 
మెచ్చుకొని, అతడిని అధిక్షేపించి బంధవిముక్తుడిని చేసి బుద్ధి చెప్పి పంపిన సన్నివేశం అతడి కొక ఉపదేశమయింది. ఆరణ్యపర్వం 
లోని ఘోషయాత్రా ఘట్టంలో ధర్మరాజు దుర్యోధనుడి పట్ల అటువంటి ప్రవృత్తియే ప్రదర్శించి ఆచార్యుడికి అచ్చమైన శిష్యు 
డనిపించుకొన్నాడు. అర్జునుడు కూడా ఈ లక్షణాన్ని ఎడనెడ రణరంగంలోనూ ప్రదర్శించాడు. 


ద్రుపదుడు పరితాపాన్ని ప్రదర్శించి ఉంటే ద్రోణుడి క్రోధం ఉపశమించి ఉండేదేమో! కాని, ద్రుపదుడు 'కోపపాశబద్దు' 
డయ్యాడు. అవమానతప్తు డయ్యాడు. అవమాన భూమిక నుండి క్రోధబీజం ప్రజ్వలించింది. బ్రాహ్మణోపాస్తిని దీక్షగా నిర్వహించి, 
హోమార్గి గర్భంనుండి ద్రోణుడిని చంపగలిగిన పుత్రుడు ధృష్టద్యుమ్నుడినీ, అర్జునుడిని చేపట్టగల పుత్రిక - ద్రౌపదినీ సంతానంగా 
పొందగలిగాడు. ఇది క్రోధం నుండి పుట్టిన క్రోధం. దీనివలన ద్రోణుడిలో క్రోధం మరల కుళ్ళగించినట్టయింది. తనను వధించటానికి 
పుత్రుడిని కన్న ద్రుపదుడినీ, అతడి పుత్రుడినీ యుద్ధంలో సంహరించేంతవరకు చల్లారని క్రోధం కోరలు చాస్తూ లోలోన బుసలు 
కొట్టుతూ ద్రోణుడిని గూఢక్రోధమూర్తిగా మార్చి పడగవిప్పని పామువలె ప్రవర్తిల్ల జేసింది. 


పీర్రిక- 5 


అర్జునుడికి 'బ్రహ్మశిరిమనే మహాస్తాన్ని ప్రసాదించి తనతో సమానుడిగా సమ్మానించాడు ద్రోణుడు. అయితే తనతో 
అర్జునుడు ప్రతియుద్దం చేయకుండా కట్టడి చేశాడు. అందుకనే, అర్జునుడు తనంతట తాను ఆచార్యుడి పై ముందుగా యుద్ధం 
ప్రారంభించడు. ఒక్కొక్కసారి నమస్కార బాణాలతో అభివాదనంచేసి, ముందుకు సాగుతాడు. లేదా యుద్ధం చేయటానికి అనుమతిని 
వేడి గాండీవాన్ని సారిస్తాడు. లేదా ఆయనను తప్పించి ప్రక్కగా మొగ్గరంలోకి ప్రవేశించి పురోగమిస్తాడు. భారత కథను గమనిస్తే 
- అర్జునుడు ధర్మజ కృష్ణుల తరువాత గౌరవించే మహాత్ముడు దోణుడు. పార్భుడికి పితామహు డంటే భయం. ఆచార్యుడంటే 
భక్తి. 


పాండవులు లాక్షాగ్గహ దహనంలో ప్రాణాలు కోల్పోయారని తెలిసి ద్రోణుడు దుఃఖించాడు. కాని, అది దుర్యోధనుడి 
కపటోపాయ మని ఆయనకు తెలియదు. ఆ తరువాత పాండవులు సజీవులై ఉన్నారనీ, ద్రౌపదిని పెండ్డాడి ద్రుపదనగరంలో 
క్షేమంగా ఉన్నారనీ తెలిసి ఆనందించాడు. అయితే, ధృతరాష్ష్రుడు దుష్టచతుష్టయ (ప్రేరణతో పాండవుల పై యుద్ధం ప్రకటించి 
ద్రుపదులను ఓడించి వారిని బందీలుగా చేసితేవటమో, లేక చంపివేయటమో చేయాలన్న వ్యూహాన్ని ఖరారు చేసి, సలహాకొరకు 
ధర్మవేత్తలైన భీష్మ విదుర ద్రోణాదులను పిలిచి సభ చేశాడు. పాండవులను పిలిపించి తండ్రిపాలైన సగం రాజ్యాన్ని వారికి 
ఇవ్వటం ధర్మమని భీష్ముడు సలహా చెప్పాడు. టోణుడు ఆయనను సమర్థించాడు. బలవంతులైన పాండవులతో కలిసి ఉండటం 
మేలని హితవు చెప్పాడు. దానికి కర్ణుడు మండిపడ్డాడు. 


తే. '“ముదుసళులు తమ కిమ్ముగా6 జదివికొండ్రు । గాక పతులకు హిత మగు కర్ణ మేల 
యొలసి చెప్పుదు?; రహితుల6 గలసికొనుట । ధర్మువని; రిది నయవిరుద్దంబు గాదె!'.(ఆది.8. 38) 


అని పలికి ద్రోణుడి సలహా అసాధువని అధిక్షేపించాడు. ఆతడి తిరస్కారం ద్రోణుడిలో క్రోధాన్ని ప్రజ్వలింపజేసింది. 
రోషంతో ఇట్లా అన్నాడు. 


క. “ ఉడుగక యే మహితము. బలి । ౩డు వారము, నీవు హితవు క్రియ గొనంగా6 బ 
ల్కెడువాండవు మాకంటెను । గడు హితు6ండవు నీవ కావె కౌరవ్యులకున్‌?” 
క. “నీ కజపుల నిక్కురుకుల । మాకుల్యము. బొందు టేమి యాశ్చర్యము సా 
మ్యాకృతులు గాని వారల । వాకులు శిక్షలు నుపద్రవమ్ములు కావే?” (ఆది. 8. 40-41) 


కాకువుతో శత్రువును వ్యంగ్యంగా అధిక్షేపించటంలో, బాణాలకంటె వాడిగా వాగ్బాణాలను సంధించటంలో ద్రోణుడు 
నేర్పరి. ద్రుపదుడిని ఎత్తిపొడిచిన మాట వ్యంగ్యోక్తి. కర్ణుడిని ఈసడించిన మాట వక్రోక్తి. రెంటికీ కాకువు జీవాతువు. నన్నయ 
ద్రోణుడి నోట పలికించిన ఈ పద్యాలు తెలుగునాట సంభాషణలలో వ్యంగ్యోక్తులుగా నేటికీ ప్రచారంలో ఉన్నాయి. 


దుర్యోధనుడు కర్ణాదుల ప్రబోధంతో ద్రోణుడిని హితుడిగా నమ్మి వ్యవహరించలేదు; పాండవ పక్షపాతిగా పరిగణించి, 
తమ ఆలోచనలకు ఆయనను దూరంగా ఉంచాడు. ద్రోణుడు దుష్టచతుష్టయాన్ని ఎన్నడూ సమర్థించలేదు. అయితే, తానే 
ముందుపడి వారికి హితవు చెప్పలేదు. భీష్ముడి మాటను సమర్థిస్తూ తన పాత్రను పోషించుకొన్నాడు. ధృతరాష్రుడు ద్రోణుడిపట్ట 
గౌరవాన్ని ప్రదర్శించాడు. అందువలన రాజనసభా గౌరవానికి అతడు దూరం కాలేదు. దుష్టచతుష్టయ ప్రవర్తనం పాండవులపట్ల 
దోణుడు సానుభూతిని పెంచుకొనటానికి దోహదం చేసింది. తనువు ధృతరాష్రుడికీ, మనసు పాండవులకూ అంకితం చేశాడు. 
కాని, ద్రౌపదీ పాండవులను అభిమానించినంతగా ఆయన ఎన్నడూ ద్రుపదుడినీ, ధృష్టద్యుమ్నుడినీ గౌరవించలేదు. వారిమీద 
గూఢమైన క్రోధం కొనసాగుతూనే ఉన్నది. అది పాండవ పక్షంలో బాహాటంగా చేరటానికి అడ్డం వచ్చింది. దీనికి మించి తనకు 
ఆచార్య పదవి నిచ్చి గౌరవించిన భీష్ముడిని వీడి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదు. భీష్మ ద్రోణులు విడదీయరాని మిత్రద్వయం. 
అయినా ద్రోణుడు భీష్ముడివలె స్వతంత్రుడు కాడు. యజమానుడి వెనుక ఉన్న విజ్ఞాని. 


4. కర్ణ దుర్యోధనులు ప్రక్కలో బల్తాలు: 

పాండవులు హస్తినాపురానికి వచ్చారు. భీష్మద్రోణుల కోర్కె ఫలించింది. ధార్తరాష్ట పాండుసుతులు కలతలు పడకుండా 
జీవించటానికి తగిన ఉపాయంగా ధర్మరాజును యువరాజును చేసి, ఇంద్రప్రస్థపురాన్ని పాండవులకిచ్చి సుఖంగా నివసించే 
ఏర్పాటును ద్రోణుడు సమర్ధించాడు. కురువంశంలో శాంతి సామనస్యాలు వృద్ది చెందాలని ఆశించిన హితు డాయన. పాండవులు 
రాజసూయం చేసినప్పుడు సంతోషించాడు. మాయాద్యూతంలో పాండవు లోడినప్పుడు, ద్రౌపదీ వస్తాపహరణాది ఘట్టాలలో 
ఆయన కటకట పడ్డాడు. కాని, రాజకీయంలో భీష్ముడు చొరవతీసికొన్నంతగా అతడు ముందుకు రాలేడు. వచ్చినా దుర్యోధనుడు 
రానీయడు; కర్ణుడు నిష్టురంగా నిందిస్తాడు. అందువలన వలసినప్పుడు హితవు పలకటం తప్ప ద్రోణుడు కౌరవులతో స్నేహం 
'పెంచుకొనలేకపోయాడు; పాండవులకు ప్రత్యక్షంగా మేలు చేయలేకపోయాడు. ఆయన మౌనంవలన పాండవులకు కొంత అన్యాయం 
జరిగిందని మాత్రం బాధపడేవాడు. పునర్జ్యూతంలో ఓడి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళవలసి వచ్చింది. విదురాదులవలఠె 
ద్రోణుడు కూడా నిశ్శబ్దంగా నిట్టూర్చి ఉండిపోయాడు. హస్తినాపురాన్ని, ధృతరాష్ట్రుడి కొలువును, భీష్ముడి స్నేహాన్ని ఆయన 
వదలుకొనలేకపోయాడు. అయితే, మనసులో ధర్మరాజంటే నిండు గౌరవముండేది; అర్జునుడంటే ఆత్మీయమైన అభిమానం 
ఉండేది. అర్జున విజయమే ఆచార్యుడి అంతరంగం. 

అరణ్యవాసంలో అర్జునుడు తపస్సుచేసి పరమేశ్వరుడిని యుద్దంలో మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించి, ఇంద్రుడి 
సింహాసనంమీద అతడితోపాటు అధివసించి, దివ్యాస్తాలనెన్నో సాధించి, నివాతకవచాది రాక్షసులను సంహరించి జగద్విఖ్యాతి 
కాంచిన వృత్తాంతం ద్రోణుడికి సంతోషం కలిగించింది. పాశుపతాస్త సంపాదియొక్క అతిలోక పరాక్రమశక్తిని తెలిసిన ఆచార్యుడు 
ద్రోణుడు. అందుకే అజ్ఞాతవాసకాలంలో మత్స్యనగరంమీద సాగిన ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఉత్తరకుమారుడి సారథిగా 
పేడిరూపాన కానవచ్చిన అర్జునుడిని ద్రోణుడు గుర్తించి, అత డావేశంతో సమయభంగ మయ్యే సాహసం చేపట్టినందుకు లోలోన 
బాధపడి, “అజ్ఞాతవాసపు గడువు తీరిందా?” అని భీష్ముడిని ప్రశ్నించి, తీరిందని అతడు చేసిన సూచనను గ్రహించి, అన్నేళ్ళ 
తరువాత శిష్యుడిని చూచిన సంతోషంతో ఉప్పాంగిపోయి అర్జునుడిని ఎలుగెత్తి కీర్తించాడు. తిక్కన కవితలో ఆణిముత్యాల 


వంటి పద్యాలు ఆవిర్భవించాయి. 


శా, “సింగం బాంకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా 
తంగస్ఫూర్జిత యూధదర్శన సముద్యత్రోధ మై వచ్చునో 
జం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీ;డెవ 
చ్చెం గుంతీసుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్‌.' 


ఉ. ' ఈతని తోడి కయ్యమున కియ్యకొనం దగువార లస్మదీ 

యాతత సేనలోం గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో 

వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం 

బ్రీతుని6 జేసె నా వినమె పెంపెసలారెడు బాహు సంపదన్‌?” (విరా. 4. 95,96) 

కోదండ పాండిత్యంలో గురువును మించిన శిష్యుడు తారసిల్లినప్పుడు అవ్యాజవాత్సల్య పూర్ణమైన మనస్సుతో చేసిన వీర 

ప్రశంస ఇది. ద్రోణుడు తనకు సాధ్యంగాని పాశుపతాన్ని పొందిన పార్భుడిని జగదేకవీరుడిగా గుర్తించి చేసిన గుణకీర్తన మిది. 
గుణాన్ని మెచ్చే గురువు ద్రోణాచార్యుడు. ద్రోణుడి ఈ గుణం కర్ణ దుర్యోధనులకు నచ్చదు. ఆయన చేసిన ప్రశంస పాండవ 
పక్షపాతంతో నోటికి వచ్చినట్లు పలికిన శత్రుప్రశంసగా, న్వపక్షనిందగా వారికి తోచింది. ద్రోాణు డప్పుడు ప్రభుపక్షంవారిచేత 
అవమానించబడ్డాడు. అయినా, అతడి మనసు మారలేదు; మాట మారలేదు. ఆచార్యుడు గుర్తించిన అర్హత అర్జున పరాక్రమం. 


పీర్రిక్ర - 7 


అజ్ఞాతవాస కాలం పూర్తికాకుండానే బయలు మెరుస్తున్న అర్జునుడిని గుర్తించి, పాండవులను మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపవచ్చుననే దురాలోచనలో మునిగి, వాస్తవాన్ని గుర్తించక పెనుముప్పు నెదుర్కొనబోయే దుర్యోధనుడికీ, కౌరవసేనకూ 
సమయోచిత రక్షావ్యూహాన్ని సూచించి రణవిద్యాచార్యు డనిపించుకొన్నాడు ద్రోణుడు. 


ఉఊ. “ముందర రాజు6 బుచ్చి బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌ 
దందడి వెట్టకుండ6 బిజబుందన్‌ నడపింప6ంగం బంచి గట్టిమై 
నందజు నింతకున్‌ వెనుకయై మొనలేర్చి చనంగ నెవ్ష సం 
క్రందనసూతి డగ్గజియె. గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌. (విరా. 4.184) 


ఈ మాటలకు దుర్యోధనుడు దురహంకారంతో మండిపడి ద్రోాణాచార్యులను తూలనాడాడు. “ఆచార్యులైన వారలు 
కార్యంబు దవ్వులం గనియెడువారు గాన కయ్యంబు తెజంగు వారల నడుగవలవదు; బుద్దిమంతు లిండ్డకడ నుండి 
భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతి శాస్త్ర గోష్టీ కాలంబుల నుచితాలాపంబులు పలుకుదురు గాని 
పోట్లాడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిజిందిదెస నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుట లెస్స” - 
(విరా. ) అని అవహేళనం చేశాడు. ఈ మాటలకు ఆచార్యుడికంటె అశ్వత్భామకే ఆగ్రహం పొంగివచ్చింది. ఆచార్యుడు 
నిగ్రహించుకొన్నాడు. 

కర్ణ దుర్యోధనుల చిన్నచూపునకు పాలైన ద్రోణుడు పార్భుడి గురుప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఉత్తర గోగ్రహణ యుద్ధంలో 
కౌారవవీరులను ఉత్తరకుమారుడికి పరిచయం చేస్తూ పార్థుడు ద్రోణాచార్యుడిని అందరికంటె మిన్నగా (మూడు పద్యాలలో) 
ప్రశంసించాడు. భీష్మాదుల నెదుర్కొనటానికి ఎటువంటి నియమాలు లేవు. కాని, పార్గుడు ద్రోణుడిని తనంతటతాను ఎదుర్కొనరాదనే 
నియతి గురుశిష్యుల నడుమ కుదురుకొని ఉన్నది. అర్జును డా నియతిని ఎప్పుడూ తప్పలేదు. ఉత్తరకుమారుడితో చెప్పిన ఈ 
మాటలు గమనించదగినవి. 


క. “గురునకు. బ్రదక్షిణంబుగ |; నరదముఈ బోనిత్త; మిమ్మహాపురుషు నెడం 
బరిభవము వలవ; దీతండు । కురుకుల నృపతనయ శిక్షకుండు సు మ్మనఘా!' 


క. “శస్త్ర ప్రకార నిపుణుం | డస్త విదుండు దూరపాతనాభీలు.డు వ 
ర్చ స్రాసిత రిపుండు ధను । శాస్త పరిజ్ఞాన ఘను. డసదృశుండు శక్తిన్‌.” 


ఈ. “ ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ 

ద్యూత జయోద్దతుం డగు సుయోధనునిం బరిమార్చి6 బోవుచో 

శాతశరోత్కరం బతండు చక్క6ంగ నేయునొ నన్ను నేయండో 

చూతము; దాన ము న్ననికిం జొచ్చిన జొత్తము గాక పిమ్మటన్‌. (విరా. 5. 5-7) 

అస్రవిద్యాగురువును అవమానించరాదు; గురువుకు ఎదురు నడిచి అవినయాన్ని ప్రకటించరాదు; ప్రదక్షిణంగా పయనిస్తే 

ఆచార్యుడి అనుగ్రహం లభిస్తుంది. శిష్యు లెప్పుడూ అధికులు కాలేరు. కాబట్టీ గురువుతో పోరు తగదు. దుర్యోధనుడిని 
చంపే లక్ష్యంతో సాగటం కర్తవ్యం. ఆచార్యుడు అర్జునుడిపై అస్తశస్తాలు ప్రయోగించిన తరువాతే ఆయనమీద బాణప్రయోగం; 
యుద్ధం ఆచార్యుడు మొదలు పెట్టితేనే అర్జునుడు ప్రారంభించేది. ఇది గురు శిష్య ప్రతిజ్ఞలకు భంగం కాని విధం. కష్టకాలంలో 
కూడా నియతిని పాటించిన పార్గుడి పరాక్రమశీలం ద్రోణాచార్యుల ఆశీస్సుల నందుకొన్నది. శిష్యవాత్సల్యం గురువులకు 


నైజం. 


పీర్రిక్ర- 8 


5. గురుశిష్య ధర్మవర్తనం : 
ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ద్రోణుడు ముందుగా అర్జునుడి పై ఇరవై బాణాలు సంధించాడు. వాటిని అర్జునుడు మధ్యలోనే 


త్రుంచివేశాడు. ఇరువురనడుమ ద్వంద్వయుద్ధం ఘోరంగా మొదలయింది. ముందు నీవా నేనా అన్నట్లు ప్రారంభమైనా కొంత సేపటికి 
ఇరువురూ సమానులే అన్నట్లు చూపరులకు తోచింది. 


శా, “శ్రావ్యంబై చెలంగన్‌ గభీరమధుర జ్యానాద ముద్దామవీ 
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున 
సవ్యప్రాఢథి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌ 
దివ్యాస్తంబుల. బోరి రిద్దజును సాదృశ్యం బదృశ్యంబుగన్‌. (విరా. 5. 132) 
కొంతసేపటికి ద్రోాణాచార్యుడికి సాయంగా పెద్దసైన్యం వచ్చి అర్జునుడిని అడ్డగించింది. వారందరిని క్షణంలో చంపి 
రక్తసముద్రాన్ని రణరంగంలో కల్పించాడు అర్జునుడు. ఆతడి నేర్పరితనం ఆచార్యుడికే ఆశ్చర్యం కలిగించింది. 


క. ' అర్జునుని నాహవంబున । నిర్జింపంగ నగునె ఫాలనేత్రున కైనం; 
బర్జన్యసుతుండు శరవ । ర్నోర్దితమూర్తి యగు టరయ నుచితము కాదే!” (విరా. 5.134) 


అని ప్రశంసించాడు. ఆకాశంలో నిలబడి వారిరువురి యుద్దాన్ని చూస్తున్న దేవగణాలు అర్జునుడి ముందు నిలబడి 
అంతసేపు యుద్దం చేయటమే ద్రోణుడి దొడ్డతనం - అని భావించేటంతవరకు వచ్చింది. అంతలో అర్జునుడు ద్రోణుడి 
రథాన్నీ గుర్రాలనూ, సూతుడినీ, చివరకు ఆయన దేహాన్నీ బాణాలతో నింపి ఆచార్యుఢడిని అస్తాబ్దిలో ముంచివేశాడు. అతడిని 
రక్షించటానికి అశ్వత్థామ యుద్ధంలోకి దూకవలసి వచ్చింది. ఈ సన్నివేశం ద్రోాణపర్వంలోని చివరి ఘట్టానికి తొలి సూచికగా 
భాసించింది. విశేషమేమంటే - అర్జునుడు యుద్దంలో ఎంతటి వీరాన్ని ప్రదర్శించినా గురువుకు క్రోధం రాదు. సరికదా 
ఆనందప్రదం. అర్జునుడిది - గురుభక్తి వలన కలిగిన శక్తి. అతడు గురువును మించిన శిష్యుడన్న సత్యం దోణుడు స్వానుభవం 
వలన తెలిసికొన్నాడు. అతడి చిరకాలవాంఛ ఫలించినట్టయింది. 


శ్రీకృష్ణుడు రాయబారం సలిపిన నిండుసభలో భీష్మద్రోణులు దుర్యోధనుడికి హితవు చెప్పారు. చివరగా వారు చేసిన 
హెచ్చరిక మహాభారత యుద్దఫలితాన్ని ధ్వనింపజేసేది. 


క. “ఈ కృష్ణుని సారథ్యము । నా కృష్ణుని గాండివంబునై తోక ము 
న్నీ కొలంది. జక్కంుడి వీ । కురువంశంబు గావు మిభపురనాథా!' (ఉద్యో. 3. 351) 


ఎన్ని హితవులు చెప్పినా పెడచెవిని బెట్టిన దుర్యోధనుడికి జంటకవులవలె భీష్మద్రోణులు చేసిన బోధ ఇది. 


శా, “'మాకుం జూడంగంబోలు కార్య మిది; ధర్మ ప్రీతి నీవేంగిసు 
శ్లోకుండైన యుధిష్టిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై 
నీ కౌరవ్యుల నెల్లం గాచికొనవే! యే పొప్ప దెందుం; దుదిన్‌ 
శోకం బొందక వేగమై. గదలి కృష్ణుం గూడ. బోవే నృపా!' (ఉద్యో. 4.24) 


ఈ మాటలు విని దుర్యోధనుడు మొగం రాజుతూ ఉండగా మాటాడక ఊరకుండిపోయాడు. అది గురుహిత తిరస్కార 
సూచకమైన అభినయం. దుర్యోధనుడి దుర్వివేకానికి భీిష్మద్రాణులు మండిపడ్డారు. దిగ్గన లేచి 


పీర్రిక్ర- 9 


క. “కురున్నప! విను; సంసారము । దరి ద్రొక్కినవార; మింక దలశెదమే సం 
గరమునకు నేము నీకై । పొరలితి; మెట్లెన నగును బోయెద మనుచున్‌ (ఉద్యో. 4.26) 
సభను వదలి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు కొరకరాని కొయ్య. యుద్ధం తప్పదు. అందులో మరణం తప్పదు. దీనిని 
తెలియజెప్పినా తెలిసికొనలేని తెలిసి తెలియని మూర్చుడు దుర్యోధనుడు. అతడు చావబోతూ వంశాన్నంతా బలిపెట్టుతున్న 
దుర్న్మయుడు. ఆతడి మీది కోపం. అతడి అవివేకం మీది కోపం. 'ఎట్టైన అగును, పోయెదము' - అనే మాటలు నైరాశ్యసూచకాలే 
కాదు, విషాదాంత సూచకాలు కూడా! ఏదైతే అది అవుతుంది. మేం పోతున్నాం - అని ఒక అర్థం. ఏదో మార్గంతో కానున్నది 
కాకమానదు. మేము పోవటం (చనిపోవటం) నిజం - అని ఒక అర్థం. ఇవి గూఢమైన రౌద్రరస బీజాక్షరాలు. 


6. ద్రోణాచార్యుడి యుద్ధవీరమూర్తి: 


పితామహుడు ద్రోణాచార్యుడి యుద్గవీరమూర్తిని సుస్పష్టరేఖలతో చిత్రించాడు. 


ల్‌ 


' అతిరథోత్తము.డు ద్రోణాచార్యు.6 డందలి । యిందలి విలుకాండ్ర కెల్లం గురుండు, 
హితుండు నీ, కెంతయు నేర్చిన మొన లితం | డడరినం జమరిన యట్ల మందు; 
వృద్ధని యితని భావింప రాం దనిలోన | నంగవిస్క్ఫురణంబు భంగి సూడ; 
నర్జునుపై6 గూర్మి నతని నో నేయండు; । సచరాచరం బైన జగము లెల్ల 


తే. నొక్క మొగమై కడంగిన6 జిక్కువజుచు । దివ్య బాణ జాలంబుల దీటుకొలిపి; 
ప్రాణములు డాంపం డీతని పాటి దొరల6। గాన మే రాజ్యములయందు. గౌరవేంద్ర!(ఉద్యో. 4.230) 


భీష్ముద్రోణ పర్వాలలో దోణుడి యుద్దవీర వ్యక్తిత్వం శతపత్రంవలె వికసించటం గమనించగలం. ధర్మరాజు యుద్దారంభంలో 
భీష్ముడి తరువాత ద్రోణుడిని దర్శించి అతడి అనుజ్ఞను కోరాడు. అందులో మూడంశా లున్నాయి. 


య యుద్ధం చేయటానికి ద్రోణుడు ధర్మరాజును అనుమతించుమని కోరటం. 
2. యుద్ధంలో ధర్మరాజుకు జయం కలగాలని ఆశాసించుమని ద్రోణుడిని కోరటం. 


ర్త యుద్దంలో నిజవధోపాయం చెప్పుమని దోణుడిని ధర్మరాజు కోరటం. 


యుద్దానికి సిద్ధమై కురుక్షేత్రంలో ఉభయపక్షసేనలు మోహరించి ఎదురెదురుగా నిలువబడిన తరువాత అనుమతికోరటం 
ఎందుకు? అనే ప్రశ్న సామాన్యంగా కలుగుతుంది. ధర్మరాజు భీష్మ ద్రోణ, కృప, శల్యులను మాత్రమే అనుమతిని అడిగాడు. 
దీని కేదో నీతి సూత్రమో, ధర్మసూత్రమో, యుద్దమంత్రమో, ఉపాయ విశేషమో కారణమై ఉండాలి. అందులోనూ నలుగురిని 
క్రమంగా అడగటంలో వేరు వేరు ప్రయోజనాలు కూడా ఉండి ఉండాలి. వాటిలో ద్రోణుడికి సంబంధించిన అంశాలు ఇక్కడ 
ప్రస్తుతాలు. 

శస్తాస్త విద్యాబోధకు పారితోషికంగా ద్రోణుడు కోరిన కోరికలలో ఒకటి పార్గుడు అతడిపై యుద్దానికి తనంతటతాను 
పూనుకొనరాదు. ద్రోణుడు అనుమతిస్తే దోషంలేదు. ఈ కట్టడి అర్జునుడితో చేసికొన్నదయినా, పాండవుల కందరికీ అది వర్తిస్తుందని 
ధర్మజుడు భావించి వారి భావసమైక్యమును ప్రకటింపదలచి ఉండవచ్చును. అందువలన అందరికీ ఆయన అనుజ్ఞ 
లఅభించటంవలన యుద్దాన్ని నిరాఘాటంగా సాగించవచ్చునని ధర్మజుడి వ్యూహమై ఉంటుంది. 


పీర్రిక - 10 


యుద్ధంలో ధర్మరాజుకు జయం కలిగేటట్లు ఆశాసించాలని రెండవ ప్రార్ధన. కౌారవపక్ష ప్రధానులలో ఒకడైన ద్రోణుడు 
ప్రతిపక్షనాయకుడి విజయాన్ని ఆకాంక్షించటం ధర్మవిరుద్ధం; నైతిక ప్రవర్తనకు విరుద్ధం. అందుకే ఆయన ప్రత్యక్షాశీర్వాదం 
ఇవ్వటానికి బదులు పరోక్షాశీస్సునే అందించాడు. “ధర్మజా! నీకు కృష్ణుడు మంత్రి అయి ఉండగా జయం కలిగేటట్లు మరొకరిని 
ఆశీర్వదించుమని కోరనవసర మేముంది? ధర్మం ఏ పక్షంలో ఉంటుందో కృష్ణు డా వైపున ఉంటాడు. జయం ఆ పక్షానికితథ్యం" 
అన్నాడు. ద్రోణుడు పాండవులదే ధర్మవిజయమని అంతరాత్మ సాక్షిగా చెప్పాడు. అయినా, కౌరవులపక్షాన పోరాడుతున్నాడు. 
అతడు విల్లు పట్టి నిలిచి ఉండగా శత్రువులకు విజయం అసాధ్యం. కాబట్టి పాండవ విజయానికి అవకాశం కలిగించేది ఆచార్యుడి 
అస్తమయమే. ఆయన మరణ రహస్యం ఆయనకే తెలుసు. అందువలన తద్‌ వధోపాయాన్ని ధర్మరాజు ఆయననే అడిగాడు. 
ఆచార్యుడు కపటంలేని కరుణామయుడు. పాండవులయందు వాత్సల్యం కలవాడు. అర్జునుడి విజయాన్ని కోరేవాడు. 
బంధుమిత్రులకంటె గురువులు శిష్యుల కోర్కెలు తీర్చటంలో అత్యంత ఉదారహృదయులుగా ఉండటం లోక సహజం. పాండవ 
విజయం స్వీయవధ రహస్యం మీదనే ఆధారపడి ఉండటంచేత వెంటనే మెత్తబడి గట్టిగా, సూటిగా, స్పష్టంగా చెప్పాడు. “నా 
చేతిలో ఆయుధం ఉండగా నన్ను చంపటానికి ఎవ్వరికీ శక్యం కాదు. నేను ప్రాయోపవేశంలో ప్రవేశించి అస్త్రశస్తాలను సన్న్యసించి 
ఉన్నప్పుడు మాత్రమే నన్ను చంపగల శక్తికలవాడికి ఆ అవకాశం లభిస్తుంది. బాగా నమ్మదగినవాడు అత్యంత దుస్సహమైన 
కీడుమాటను చెప్పినప్పుడు మాత్రమే నేను ప్రాయోపవేశానికి దిగుతాను. నేను ప్రాయోపవేశంలో ఉన్నప్పుడే నన్ను చంపే క్రూరకర్మ 
సాధ్యమౌతుంది!” 


ద్రోణుడిచ్చిన మూడు వరాల వలన కలిగిన ఫలితాంశాలను విశ్లేషించుకొంటే కొన్ని విశేషాలు స్పష్టమౌతాయి. 1. పాండవులు 
ద్రోణుడిమీద యుద్ధం సాగించి ప్రయత్నిస్తే విజయం తప్పక లభిస్తుంది. 2. కౌరవ పక్షాన ద్రోణుడు యుద్దం చేస్తున్నా పాండవులకు 
విజయం కలగాలన్న ఆయన ఆశీస్సుకు విరుద్ధంగా యుద్ద విజృంభణం సాగరాదు. ఎంతటి అసాధ్యమైన వ్యూహమైనా అది 
భగ్నం అయ్యేద్వారాలను ద్రోణుడు తెరువవలసి ఉంటుంది. 3. ద్రోణుడిని చంపటానికే వరపుత్రుడుగా పుట్టిన ధృష్టద్యుమ్నుడు 
పాండవపక్షంలో ఉన్నాడు. అయినా, ద్రోణుడు ప్రాయోపవేశంలో ప్రవేశిస్తే తప్ప అతడు చంపలేడు. నమ్మదగిన వ్యక్తి వినగూడని 
కీడు మాట పలికితే కాని ద్రోణుడు అస్రసన్న్యాసం చేయడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ కీడుమాట ఏమిటి? ఇవి కాలం చెప్పవలసిన 
రహస్యాలు. కథలో ఉత్కంఠను పెంచే ఉచ్చుముడులు. పాండవ విజయానికి భద్రమార్గాలైన ఈ మూడు అంశాలూ కౌరవుల 
ఓటమికి సంకేతాలు. ఇవి ద్రోణుడి ప్రభుభక్తికి వ్యతిరేక చిహ్నాలు. ద్రోణుడి తనుత్యాగానికి తరణోపాయాలు. వంశనాశనం 
జరుగుతుందని పెద్దలు హెచ్చరించినా వినిపించుకొనక యుద్దానికి సిద్ధమైన దుర్యోధనుడు స్వీయ (వంశ)నాశనానికే 
పురోగమిస్తున్నాడు. అతడు అర్ధపురుషార్థ సాధనలో ఉద్దతుడివలె వ్యవహరిస్తున్నాడు. అతడు చనిపోవాలంటే అతడి పక్షాన ఉన్న 
మేటి వీరులందరూ చనిపోవాలి. అందులో ద్రోణుడు కూడా ఒకడు. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కాబట్టి ఈ 
వాగ్దానాలు దుర్యోధనుడి దుర్నీతిని త్రుంచే ఉపాయాలు. ద్రోణుడిపట్ల అతడు ప్రకటించే అవినయాన్నీ, అపనమ్మకాన్నీ, అవజ్ఞతనూ 
సహనంతో సహించి అతడిపై అంతరాంతరాలలో రగిలే క్రోధాగ్నిని ప్రచ్చన్నంగా అతడి పతనానికై ప్రయోగించే రహస్య రౌద్ర ప్రవృత్తి 
ద్రోణుడి ప్రవర్తనకు ప్రధాన కారణమయింది. గూఢరౌద్రం కురుక్షేత్రంలో క్రమంగా కోరలు విచ్చుకొన్నది. మచ్చుకు భీష్మపర్వంలోని 
కొన్ని సన్నివేశాలు. 

1. కౌరవ సైన్య మహాధ్యక్షుడు భీష్ముడూ, ఆతడికి నీడవలె ద్రోాణుడూ రణరంగంలో వీరవిహారం సాగించారు. నాలుగు 
రోజుల యుద్ధం సాగింది. ఇద్దరూ అర్జునుడి తీవ్ర ప్రతాపాన్ని అడ్డుకొనలేకపోయారు. దానికి కారణం వారి పార్ధపక్షపాతమే అని 
దుర్యోధనుడి అనుమానం. పార్భుడి అనన్యపరాక్రమమె కారణమని భీష్మద్రోణుల భావం. ఈ రెండింటికి వెనుక భీష్మద్రోాణులకు 
అర్జునుడిపై ఉన్న అపారప్రేమ వాత్సల్యాలు ప్రత్యక్షకారణాలుగానూ, దుర్యోధన కర్ణాదులపై వారికున్న క్రోధభావం పరోక్ష 
కారణంగానూ ఉన్నాయన్నది కాదనరాని వాస్తవం. 


క్సీర్రిక్ర - 11 


ల్‌ భీష్ముడి అయిదవనాటి యుద్దారంభంలో కౌరవుల మకరవ్యూహాన్ని ఛేదించి భీముడు చొరబడి భీష్ముడితో తలపడి 
ఆయనను బాణవర్షంతో క్రమ్మివేశాడు. భీష్ముడు భీముడి గర్వాన్ని అణచి, సైన్యాన్ని మంటలలో కాల్చి వేధించాడు. అంతలో 
అర్జునుడు రంగప్రవేశం చేసి భీష్ముడి విజృంభణాన్ని వెనుకంజ వేయించి దుర్యోధనాది వీరులను కలత పెట్టాడు. సేనలను చంపి 
కుప్పలు పోశాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడితో ఇట్టా అన్నాడు. 


తే. “పట్టి పాలార్చెదరు మీరు పాండు సుతుల । నీవు భీష్ముండు నలిగిన దేవతలకు 
నైన మార్కొనవచ్చునే? సేన నరుడు । నొంప.గా నిటు లొప్పరికింప. దగునె?” 


ఈ మాట ద్రోణుడి మనస్సును కలత పెట్టింది. కోపం మోసులెత్తింది. 


తే. “' ఎన్నండును మున్ను వారలయేపు నోప6 | గాన మెట్లు సముద్రంబులోన బుజ్జి 
వైవం గొన్నంత గొనుంగాక వారి గెల్వ । మాకు శక్యంబె? చవిగాని మాట లేల?*(భీష్మ. 2. 280,282) 


దుర్యోధనుడి అధిక్షేపం ఆచార్యుడి హృదయంలో అణచబడిన ఆగ్రహాన్ని కుళ్ళగించింది. ఈ వాక్యంతో “పాండవులను 
గెల్వలేము!' అన్నది అసమర్గోక్తి కాదు. దుర్యోధనుడి పై ప్రయోగించిన ఆగ్రహోక్తి, పార్థుడి పరాక్రమం తెలియక ఆచార్యుడిని 
ఆడిపోసుకొనటంలోని అవివేకం, గూఢ క్రోధభావాన్ని పైకి రేపింది. అత్తమీది కోపం దుత్తమీద చూపిన సామెతగా ద్రోణుడు 
పాండవ సైన్యాన్ని నురుమాడసాగాడు. దుర్యోధను డతనిని మరింత పురికొల్పాడు. అతడిని సంతోషపెట్టటానికి భీముడిపై ద్రోణుడు 
విరుచుకపడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. భీష్ముడు ప్రతాపమూర్తిని ప్రదర్శించాడు. భీష్మపర్వంలో భీష్ముడి ప్రతాపాగ్ని. దోణ 
సహాయంతో తీవ్రతరం అయ్యేది. 


3. ద్రోణుడి దృష్టి ప్రధానంగా ధృష్టద్యుమ్నుడి మీదే ఉండేది. ఆరవనాటి యుద్ధంలో ఆతడితోడ యుద్ధంచేసే మంచి 
అవకాశం దొరికింది. ధృష్టద్యుమ్నుడి ప్రధాన లక్ష్యం టోణవధ. దానికి దొరికిన అవకాశాన్ని అతడు వదలుకొనేవాడు కాడు. 
తీవ్రయత్నం చేసేవాడు. అతడికి భీమార్జునులు సహాయపడుతూ ఉండేవారు. ద్రోణుడి ధాటికి ధృష్టద్యుమ్ను డాగేవాడు కాడు. 
ద్రోణవధకై అతడు జన్మించినా ద్రోణుడు అస్రశస్త సన్యాసం చేస్తేగాని ఆ అవకాశం దొరకదన్న వాస్తవం తెలిసిన పాండవులు 
తగిన జాగ్రత్తలో ఎప్పుడూ ఉండేవారు. అందువలననే ద్రోణుడు ఘటోత్కచాదులతోనూ, చివరకు అర్జునుడితోనూ తలపడి 
పోరు ఘోరంగా చేయవలసి వచ్చింది. భీష్ముడి దశమ దివస యుద్ధంలో ధర్మజ భీమార్జునులు అరిభయంకరంగా విజృంభించి, 
భీష్ముడికి రక్షగా ఉన్న బలాన్ని మట్టుబెట్టి, పితామహుడితో హుటాహుటిగా ఎదుర్కొన్నారు. ఆయనకు పోరు భారమయ్యేటట్లు 
చేశారు. ఆ సమయంలో ద్రోణుడు క్రుద్ధుడై అశ్వత్థ్భామను భీష్ముడికి సహాయంగా పంపాడు. కృతజ్ఞత ఆయన ఆచార్యత్వానికి 
అమరిన అనర్థ్ధ శిరోరత్నం. 

7. దోణుడి వరం: వాజ్బయ పద్మవ్యూహం: 

భీష్ముడు లేని కౌరవసేనలో ద్రోణుడి బాధ్యత పెరిగింది. భీష్ముడి తరువాత సర్వసైన్యాధ్యక్ష పదవికి అన్నివిధాలా అర్హుడు 
ఆయనే. ఆ సత్యాన్ని కర్ణుడు బోధిస్తేగాని దుర్యోధనుడు గ్రహించలేకపోయాడు. దుర్యోధనుడి కర్ణాభిమానం ద్రోణుడికి 
అవమానంగామారటం పూర్వకథ చెప్పిన సత్యం. దానిని రహస్యంగా కడుపులో దాచుకొన్న టోణుడు దుర్యోధనుడి ప్రార్ధన 
మన్నించి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించాడు. కర్ణుడిని కాదని తన నాపదవిలో నియోగించినందుకు ద్రోణుడు సంతోషించి 
దుర్యోధనుడిని ఒక వరం కోరుకొమ్మని అనుగ్రహించాడు. అసలు ద్రోాణపర్వకథ ఇక్కడి నుండి మొదలవుతుంది. 


భీష్ముడు వరమిస్తా ననలేదు. దోణుడు వరమివ్వటానికి ముందుకు వచ్చాడు. దుర్యోధనుడు ఆ మాటను నమ్మలేక 
నమ్మి ఆ అవకాశాన్ని రాజనీతితో సఫలం చేసికొనవలెనని ప్రయత్నించాడు. కర్ణదుశ్సాసనాదులతో రహస్యమంతనాలు చేసి ఒక 
నిర్ణయానికి వచ్చాడు. “యుద్ధంలో ధర్మరాజును ప్రాణాలతో పట్టి దుర్యోధనుడి వద్దకు తీసికొని రావాలి” అని గురువును కోరాడు. 


కీర్రిక్ర - 12 


ఈ కోరిక వినగానే అనేకవిధాల ఆలోచనలు అందరికీ కలగటం సహజం. ఘోషయాత్రా యుద్ధంలో చిత్రసేనుడు 
దుర్యోధనాదులను బంధించి ఇంద్రుడి వద్దకు తీసికొనిపోతున్నప్పుడు ధర్మరాజు దుర్యోధనుడిని శత్రువులనుండి విడిపించి సజీవంగా 
తన వద్దకు తెమ్మని భీమార్జునులను కోరాడు. దానికి ప్రతీకారంగా దుర్యోధనుడు కోరుతున్నాడా? అని భావించటానికి వీలున్నది. 
లేదా - ధర్మరాజు ద్రోణుడికి నమస్కరించి యుద్ధంలో విజయం కలిగేటట్లు ఆశీర్వదించుమని కోరాడు కదా! అతడినే బందీగా 
పట్టి దుర్యోధనుడికి అప్పజెప్పితే ద్రోణుడికి స్వప్రతిజ్ఞాభంగం ఏర్పడుతుంది. ద్రోణుడి వ్రేలితో అతడి కన్నునే పొడిచినట్టాతుంది 
అని దుర్యోధనుడు ఆ పన్నాగం పన్నాడని భావించటానికి వీలున్నది. 


ద్రోణాచార్యు డింతటి దురాలోచన చేయలేదు. కాని, తాను ధర్మరాజు కిచ్చిన ఆశీస్సులను మరచిపోలేదు. ధర్మరాజుకు 
విజయం కలిగితే ఫలంగా రాజ్యం వస్తుంది. ఆ ఫలాన్ని అందిస్తే ద్రోణుడికి ఆ వరాన్ని తీర్చటంలో అభ్యంతరం ఉండబోదు. 
దానిని నిశ్చయించుకొనటానికే ఇట్టా అన్నాడు - 


చ. ' అకట! యజాతశత్రు. డను నప్పలు కిప్పుడు నికృమయ్యె వా 
నికిల గురునాథ! యిట్టు లతనిం దెగం జూచుట గోర కాజింబ 
ట్టి కొనుట గోరి; తివ్విధము డెప్పర మెంతయు నిత్తెజంగు గో 
ర్కికి. గత మేమి? పాండవుల గెల్చి ధరన్‌ సగ మీ6 దలంచితే?” (దోణ. 1. 109) 


“అని అడిగి “ధర్మరాజును పట్టి తేస్తే ఏం చేస్తావోనీ నిశ్చయాన్ని చెప్పు' మని దుర్యోధనుడిని సూటిగా అడిగాడు. అందుకు 
దుర్యోధనుడు సంతోషించి తన మనసులోని మాటను బయటపెట్టాడు. “ఆ ధర్మరాజును యుద్ధంలో చంపితే అర్జునుడు 
ఆగ్రహోదగ్రుడై కురుబలాన్ని సర్వనాశనం చేస్తాడు. మనం ప్రయత్నించి పాండవుల నందరినీ చంపినప్పటికీ గోవిందుడు తన 
చక్రాయుధంతో మనలనందరినీ చెండాడి కుంతీదేవికైనా పట్టం కట్టుతాడు. కాబట్టి ధర్మరాజును చంపకుండా పట్టి తెచ్చి, 
జూదమాడేటట్లు చేసి, అతడితోపాటు భీమాదులనందరినీ అరణ్యవాసానికి పంపితే, శత్రుపీడ వదలి కలకాలం ఈ విశాల రాజ్య 
సంపదను అనుభవిస్తాను” అని అన్నాడు. 


దుర్యోధనుడి కోరిక వెనుక నున్న కుటిలనీతిని ద్రోణుడు పసికట్టాడు. వరమిచ్చే గురువుకే ఆ కోరిక వెగటువేసింది. 
దుర్యోధనుడి అంచనా ప్రకారం భీష్మద్రోణులకు అర్జునుడు యుద్ధంలో అసాధ్యుడు. కరు డొక్కడే అతడిని చంపగలవాడు. 
ద్రోణుడు సేనా నాయకుడైనప్పుడు అర్జునుడిని చంపటం కుదరదు. కర్ణాదులు రణరంగంలో అతడిచేత చంపబడకుండా రక్షించుకొనే 
భారం కూడా ఏర్పడుతుంది. అందువలన యుద్ధంకంటె తేలికైన కపటోపాయం ద్యూతం. దానిని మరల ప్రయోగించదలచి 
యుధిష్టిరుడిని ప్రాణాలతో పట్టి తెమ్మన్నాడు. దుర్యోధన పక్షాన ఈ వ్యూహం పటిస్టమైనదే. ద్రోణుడు తలచుకొంటే ధర్మరాజును 
బంధించటం పెద్ద పనికాదు. దానితో పాండవ పరాజయం, కౌరవ విజయం ఒక్కసారిగా సిద్ధించే అవకాశం ఉంటుంది. కాని, 
ఇది ద్రోణుడికి ఇష్టమైనది కాదు. ధర్మబద్ధమూ కాదు. ఎట్టాగంటే జ యుద్ధంలో ధర్మజుడికి విజయం కలిగే ప్రయోజనం కూకటివేళ్ళతో 
దీనివలన విగిపోతుంది. పార్థపరాక్రమ ప్రదర్శనం వ్యర్థమైపోతుంది. పార్భుడిని కాదని ధర్మజుడిని పట్టటం అసాధ్యం. అర్జునుడు 
ప్రాణాలతో ఉండగా ధర్మరాజును ఎవరికీ చిక్కనివ్వడు. అందువలన పాండవాగ్రజుడిని పట్టటం అసంభవం - అని ద్రోణుడు 
భావించాడు. వరమిచ్చిన తరువాత కాదనటానికి వీలులేదు. చిక్కుసమన్య తెచ్చిపెట్టినందుకు కపట దుర్యోధనుడిపై గుండెలో 
క్రోధం కుంపటివలె మండుతున్నది. దానిని కప్పిపుచ్చుకొని వరంకాని వరంగా మార్చి ఇట్లా పలికాడు ద్రోణుడు. 


చ. “నరు డెడ సొచ్చెనేని విను! నా కది దుష్కర మే నొకండనే 
సురగణ మైన వ్రేలింగొని చూపంగ6 జాలరు; వాండు లేనిచోం 
దిరమయి పోర నిల్చిన యుధిష్టిరు ద్రౌపది పుట్టి నింటి వే 
వురు వెజింగంది చూడ నలవుం జలముం జెడ. బట్టి తెచ్చెదన్‌”. (దోణ. 1.113) 


పీర్రిక్ర - 13 


అర్జునుడు యుద్ధంలో అడ్డగిస్తే ధర్మరాజును పట్టటం నాకు దుష్కరం. నా కొక్కడికే కాదు. దేవతలందరూ కలిసి వచ్చినా 
అతడిని వేలెత్తి చూపలేరు. ఆ అర్జునుడు లేకపోతే యుద్ధంలో యుధిష్టరుడు ఎంత స్థిరంగా నిలిచినా పాంచాలురు వేయిమంది 
కన్నులప్పగించి చూస్తూ ఉండగా అతడి చలం, బలం నశించగా బంధించి తెస్తాను' అని అన్నాడు. ఈ పద్యం ద్రోణపర్వ 
కార్యనీతికి కీలకం వంటిది. ఈ పర్వకథా గతికి మార్గదర్శకం వంటిది. “ధర్మజుడిని పట్టి తెస్తా ననటం' ఇందులో ప్రతిజ్ఞ. దీనినే 
గ్రహించి నిజమని నమ్మి స్కంధావారంలో చాటబంచిన దుర్యోధనాదులు అవివేకు (బాలిశు)లని సంజయుడు వ్యాఖ్యానించటం 
గమనార్హం. టోణుడి యుద్ధంలో కీలకం ధర్మరాజును పట్టుకొనటం. ఇది మూడు రకాల నియమాలతో ముడిపడి ఉన్నది. 
1.అర్జునుడు ధర్మరాజుకు అడ్డుపడరాదు; 2. అతడు అడ్డుపడకుండా కౌరవవీరులు క్రమ్ముకొని నొప్పించాలి లేదా దూరం చేయాలి; 
3. అర్జునుడిని ఏదైనా మిషతో ధర్మరాజున్న చోటినుండి చాలా దూరం తీసికొని పోయి అన్నగారికి ఆపత్‌ీసమయంలో కూడా 
అందుబాటులోకి రాని విధంగా వ్యూహం పన్నాలి; 4. లేదా అర్జునుడిని లేకుండా చేయాలి (చంపివేయాలి). అది ద్రోణుడికి 
సాధ్యపడేది కాదు. కాబట్టి ఆ భారం మరెవరైనా స్వీకరించాలి. ఈ పరిస్థితు లనుకూలిస్తే ద్రోణుడు తా నిచ్చిన వరాన్ని నిలుపుకొంటాడు. 
లేదా, ఆ వైఫల్యం ఆయనది కాదు దుర్యోధనాదులదే. ఈ లోతైన సూక్ష్మాంశాలను గ్రహించని బాలిశుడు దుర్యోధనుడు. ఆతడికంటె 
ఘనులు అధికులు ఆయన ఆతడి మిత్రులూ, సోదరులూ. 


రహస్య మేమంటే - అర్జునుడు ధర్మజు రక్షణలో ఏమరుపాటు ప్రదర్శించడు. కౌరవులు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని 
చిత్తుచేసే ఎత్తులు తిరిగి వేయగలడు. ఒకవేళ అర్జునుడు దూరంగా ఉన్నా ధర్మజుడు ఒంటరిగా దొరకటం కూడా అంత సులభమైన 
పనికాదు. దొరికినా, ఆతడిని బంధించటం ద్రోణుడు ఆతడి కిచ్చిన మాటకు విరుద్ధం. కాబట్టి అతడిని బంధించటం టోణుడి 
అభిమతం కాదు. అట్లని ధర్మజుడిని బాధించక వదలి పెట్టటానికి వీలులేదు. ద్రోణాచార్యుడి చేతిలో ఓడిపోయే పరిస్థితి రణరంగంలో 
ఏర్పడితే ధర్మజుడు వశుడౌతాడా? లేక ఉపాయాంతరంచేత రక్షించుకొంటాడా? ఈ విషయంలో కృష్ణార్ణునులు అతడికి తగిన 
సలహాలిస్తారు. అందువలననే రథం విరిగితే వెంటనే మరొక రథం ఎక్కే ఏర్పాట్లు చేయవచ్చును. పరిస్థితులు ప్రతికూలమైతే 
చేతులు పై కత్తి ఆత్మరక్షణ చేసికొనవచ్చును. అట్టి పరిస్థితులతో ధర్మజుడిపై బాణాలు వేయటం యుద్దనీతి కాదు. ఇవన్నీ కలిపి 
ఆలోచిస్తే ధర్మజుడు పట్టువడకుండ ఉండటమే ద్రోణుడి అభిమతంగా తోస్తున్నది. దానిని గూఢంగా వాక్యార్థంలో దాచటం 
ద్రోణుడి ప్రజ్ఞ. ఆ రహస్యం తెలియక దుర్యోధనుడు ద్రోణుడిని నిందించే సందర్భాలు రావచ్చును. అవి ఆతడికి క్రోధకారకాలై 
తారసిల్లవచ్చును. దుర్యోధనుడి దుర్భాషలే ద్రోణుడి రౌద్రాగ్నికి సమిధలుగా సన్నద్దమయ్యే భావి యుద్ద యజ్ఞానికి ఈ ద్రోణ 
ప్రతిజ్ఞ వాజ్మయ వేదిక! దుర్యోధనుడు దూరాలోచనం లేకుండా దురాలోచనతో ప్రవేశించిన వాయ పద్మవ్యూహం. 


8. ద్రోణుడు తన వ్యూహంలో తానే చిక్కుకొన్నాడు: 


మహాభారతంలోని యుద్ధపంచకంలో ద్రోాణపర్వంలో జరిగినంత రౌద్రకర్మ మరొకపర్వంలో జరుగలేదు. రౌద్రరస ప్రధానమైన 
ఈ పర్వంలో ధీరోదాత్త ప్రవృత్తులకంటె ధీరోద్ధత ప్రవృత్తుల ప్రాచుర్యం, ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. పాండవులు ధీరోదాత్తులు; 
కౌరవులు ధీరోద్దతులు. కౌరవ సైన్యాధ్యక్షులు ధీరోద్దతుడైన దుర్యోధనుడి అభిమతానికి అనుగుణంగా యుద్ధవ్యూహలు సాగించారు. 
వారు సహజంగా ఉదాత్తులైనా అర్థసాధకుడైన దుర్యోధనుడి స్వార్ధసాధన కొరకే యుద్ధయత్నం సాగించారు. అర్థసాధనలో ధర్మసాధనను 
కూడా సాధించాలని యత్నించారు. కాని, కృతకృత్యులు కాలేకపోవటంతో తమంతట తాము ఉపాయాంతరాన్ని శత్రువులకు 
సూచించి రణరంగంలో వీరోచితంగా ఒరిగిపోయారు. ధర్మపురుషార్ధం అర్థపురుషార్థానికి అంగంగా మారితే పరిణామం మరణమన్న 
వాస్తవాన్ని తమ జీవిత సందేశంగా ప్రజలకు అందించారు. దుర్యోధనుడికి కూడ చెప్పి చూచారు. ధర్మహాని ఆత్మహానికి దారితీస్తుందన్న 
సత్యాన్ని దుర్యోధనుడు మదాంధుడై గ్రహించలేకపోయాడు. అందువలన ధీరోద్ధతుడివలె యుద్ధంలో కూడా “దర్చమాత్సర్య 
భూయిపష్టో మాయా శృద్మపరాయణః | ధీరోద్ధత స్వహంకారీ చల శ్చండో వికత్టనః” (దర్చ మాత్సర్యభూయిష్ణుడూ, మాయావి, 
మోసగాడు, అహంకారి, చపలుడు, ప్రచండుడు, అత్మశ్ళాఘానిరతుడు, శూరుడు, మత్సరి, అవలిప్పుడు, సులభకోపి) అనే లక్షణాల 


పీర్రిక్ర - 14 


నన్నింటినీ అర్జసాధనలో ప్రదర్శించాడు. అతడి ప్రయోజనాన్ని సాధించే సర్వసేనాపతులు అర్జపురుషార్దం కొరకే పోరు సాగించాలి. 
అదే ద్రోాణపర్వంలో ద్రోణుడికి కలిగిన దురవస్ట. 


మహాభారతంలో ప్రతినాయకుడు దుర్యోధనుడు. అతడిది ఉద్దతమార్గం. దానిని తమశక్తియుక్తుల పోషించినవారు 
కౌరవవీరులు. ఈ పర్వంలో దుర్యోధనుడు ద్రోణుడికి చూపిన లక్ష్యం ధర్మరాజును ప్రాణాలతో పట్టితేవటం. పట్టితెస్తానన్న ద్రోణుడు 
వీరుడైన యోధుడే కావచ్చును. అది అతడి ఆత్మధర్మానికి విరుద్ధమైనది. అయినా దుర్యోధనుడిని సంతోషపెట్టేందుకు ధర్మరాజును 
పట్టి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే అర్జునుడి దాడినుండి ద్రోణుడిని తప్పించగలిగే పరిస్థితులు దుర్యోధనుడు కల్పించాలని 
అతడు భావించాడు. అర్జునుడిని కూడ ఓడించే బాధ్యత దోణుడే స్వీకరించాలని దుర్యోధనుడు తలంచాడు. ఈ విషయంలో 
బాహాటంగా ఏ కట్టడీ వారు చేసికొనలేదు. కథాసందర్భాలలో వారు వాటిని బయటపెట్టుకొన్నారు. అప్పు డొకరిపై మరొకరికి 
కోపతాపాలు ఏర్పడ్డాయి. అవి కౌరవసేనకు అపకారం కూడా చేశాయి. ఏమైనా ద్రోణుడు ధీరోద్దత ప్రభావంతో యుద్ధం సాగించా 
డన్నది వాస్తవం. ఇదే ద్రోణపర్వం చివర ద్రోణుడు వధార్హుడని ధర్మజుడు నిశ్చయించటానికి దోహదపడింది. నరుడు గురువధకు 
అంగీకరించలేదు. గురువధ చేసిన ధృష్టద్యుమ్నుడిని అభినందించకపోగా అభిశంసించాడు, తండ్రి మరణవార్త విని క్రుద్భుడై 
నారాయణాస్త్ర ప్రయోగం చేసిన అశ్వత్థామను సమర్థిస్తున్నట్లుగా అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరింపచేయకుండా ఊరక 
ఉండిపోయాడు. ద్రోణవధకు పైక కారకుడు ధర్మరాజనీ, అతడు ఉదాత్తుడైన ద్రోణుడిని చంపే ఉపాయం చేయటం ధర్మవిరుద్ధమనీ 
వీరులందరూ విమర్శించేటట్లు యుద్ధరంగంలో కృష్ణార్జునులు ఒక సన్నివేశాన్ని కల్పించారు. అప్పుడు ధర్మరాజు ఎలుగెత్తి ఇట్టా 
ప్రకటించాడు. 


స్ప “ఆ సభం బాంచాలి గాసి సేయంగ నుపే । క్షకు. డయి చూచెం బెక్కండ్రం గూర్చి 
కొని బాలు నభిమన్యు. గూల్చ; నించుకవడి | యాంగిన నర్జును6 డగ్నిం జొచ్చు 
ననువగ మనల నాతనికి. దోడ్పడం బోవ | నీ కాంగె నమ్మెయి; నిట్టి ధర్మ 
పరు6 డైన కలశసంభవుతోడ సరివచ్చు | టుచితంబె? యావచ్చు నుజ్వ్వలాగ్ని 


తే. వలని కరిగెద; మీరు, మీ వాహినులును । బాజీపొం డెక్కడేని; న ప్పార్భకోర్కె 
యంత సఫలత. బొందెడు; నచ్యుతుండు । నెట్టు దనకు రుచించె. దా నట్టు సేయు.(ద్రోణ. 5. 380) 


శాంతమూర్తి అయిన ధర్మరాజులోని కోపం ప్రళయాగ్నిగా మండిన మాట లివి. వ్యంగ్య నిష్టురోక్తికి ఈ పద్యం నిండైన 
ఉదాహరణం. మాటనేర్చరితనంలో ఇతడు గురువునే మించాడు. నారాయణాస్త్రం కంటె ఈ అధిక్షేపం శక్తిమంతమైనది. “ఇట్టి 
ధర్మపరుడైన కలశసంభవు' డనే మాట వ్యతిరేక వ్యంగ్యోక్తి. ద్రాణుడియందు క్షమించరాని మూడు దోషాలను చూపించి, అతడు 
ఉద్ధతుడివలె వ్యవహరించా డని ఆరోపించాడు. వధ్యుడని క్రుద్భుడై అన్నాడే కాని ధర్మరాజు దుర్యోధనుడివలె ఆయనను 
నిందించలేదు. గురువధలో కూడా ఒక ధర్మం ఉన్నదని ప్రతిపాదించిన ధర్మరాజు అర్జునుడిమీద వాజ్మయాస్తాన్ని ప్రయోగించాడు. 
శ్రీకృష్ణుడిమీద ధర్మచక్రం విసిరాడు. అప్పుడు కృష్ణార్జునులు జాగృతులై కార్యాన్ని ముగింపునకు తెచ్చారు. ధర్మరాజు నిండుకుండ. 
ద్రోణుడి మొదటిదోషం అతడిమీద యుద్ధం చేయటానికి పాండవులకు నైతికమైన అర్హతను కలిగించింది. దానిని ద్రోణుడు 
అంగీకరించాడు కూడా. అభిమన్యువధ ద్రోణుడి ధర్మప్రవర్తనాన్ని కలుషితం చేసింది. అందువలన మోసాన్ని మోసంతో జయించే 
ఉపాయాన్ని ఆయనమీద ప్రయోగించే అర్హత పాండవులకు కలిగింది. అర్జునుడు సైంధవవధను చేయకుండా అడ్డపడి అతడి 
మరణానికి దోహదం చేసిన ద్రోాణుడియత్నం ఆయన సత్యవ్రతాన్నే భగ్నం చేసింది. ధర్మం తప్పినవాడు ఎంతటి మహనీయుడైనా 
వధకు అర్హుడని ధర్మరాజు తీర్చు చెప్పినట్లయింది. ఇందులో ధర్మజుడు టోణుడిని ధర్మనిష్టాపరుడైన గురుమూర్తిగా కాక, 


పీర్రిక్ర - 15 


అర్థసాధనక్రై అడ్డదారులు త్రొక్కిన ఉద్దతుడిగా అభివర్ణించాడు. ఇది ద్రోణపర్వంలో ద్రోణపాత్ర చిత్రణకు కీలకమైన కథాంశం. 
తిక్కన దీనిని కథా నిర్వహణంలో చెప్పించి కథను ఉత్కంఠభరితంగా ఉన్మీలింప చేశాడు. 


9. అయిదునాళ్ళ యుద్ధం :; అయిదంకాల రూపకం: 


మూలభారతంలోనే ముచ్చటగా కుదిరిన దృశ్యకావ్య స్వభావాన్ని తిక్కన తేటపడేటట్లు చిత్రించాడు. ద్రోణుడు అయిదునాళ్ళు 
యుద్ధం చేశాడు. ఒక్కొకనాటి యుద్ధం ఒక్కొక అంకంగా భావించే అవకాశం ఉన్నది. సామాన్యంగా అయిదంకాల నాటకంలో 
పంచసంధులు ప్రవర్తిల్లే కథను చిత్రించటం రూపకసంప్రదాయం. ద్రోణపర్వంలో అ సంప్రదాయచ్చ్భాయలు గోచరిస్తాయి. అయితే, 
సంస్కృత రూపకాలలో కూడా ఒక్కొక్క అంకంలో ఒక్కొక సంధి ప్రవర్తిల్లుతుందనే నియమం ఉండదు. మొత్తంమీద దానిని 
కథాగతిని బట్టి అన్వయించుకొనాలి. ద్రోణపర్వంలో కూడా అంతే. 


ప్రథమాశ్వాసంలో - ద్రోణుడి మొదటి ర0డు రోజులయుద్దం వర్ణించబడింది. తొలినాటి యుద్ధంలో ముఖసంధీ, రెండవనాటి 
యుద్దంలో ప్రతిముఖసంధీ గోచరిస్తాయి. 


ద్వితీయాశ్వాసంలో - దోణుడి మూడవనాటి యుద్దం - అందులో అభిమన్యుడివధ, అర్జునుడు సైంధవవధకు ప్రతిజ్ఞ 
చేయటం వర్ణించబడ్డాయి. ఈ ఘట్టంలో గర్భసంధి రసవత్తరంగా చిత్రించబడింది. అంటే కథ క్లైమాక్స్‌ ఇందులో కనబడుతుంది. 


తృతీయ చతుర్జాశ్వాసాలలో - అవమర్శ సంధి పోషించబడింది. సైంధవ సంహారఘట్టం విస్తారంగా రసవత్తరంగా 
చిత్రించబడింది. 


పంచమాశ్వాసంలో - ద్రోణుడి అయిదవనాటి యుద్ధం చెప్పబడింది. ఇందులో ద్రోణనిర్యాణం, అశ్వత్థామ రౌద్రప్రదర్శనం 
చిత్రించబడ్డాయి. చివరకు కృష్ణార్దునులయొక్క, పరమేశ్వరుడి యొక్క మహిమలను వ్యాసుడు వివరించే ఘట్టంతో కథ ముగుస్తుంది. 
మూడురకాల అద్భుతాలతో ముప్పేటగా ముగిసే మహనీయ ఘట్టం నిర్వహణసంధి. 


యుద్ధరీతులలో సామాన్యంగా అయిదురకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 1. ఎదురుదాడి యుద్దరీతి, 2. ఆత్మరక్షణ 
యుద్ధరీతి, వ. మాయాయుద్ధరీతి, 4. ద్వంద్వ యుద్ధరీతి, 5. మూకుమ్మడి యుద్ధరీతి. ఆయా యుద్ధరీతుల అవసరాలనుబట్టి 
వ్యూహరచనలు చేసికొనటం సహజం. ద్రోణపర్వంలో పైన పేర్కొన్న యుద్దరీతులన్నీ ప్రవర్తిల్హాయి. అందులోకూడ ఒక విశేషాన్ని 
గమనించవచ్చును. కౌరవపక్షం మొదటి మూడురోజులూ పాండవసైన్యం మీద దాడిచేసి కార్యసాధన చేసికొనాలనే ఉత్సాహాన్ని 
ప్రదర్శించింది. పాండవసేన ఆ కాలంలో ఆత్మరక్షణ యుద్ధరీతిని అనుసరించింది. చివరి రెండునాళ్ళూ దీనికి విరుద్ధంగా సాగింది. 
ఇందులో ఎక్కువతక్కువలను లెక్కకట్టటం కంటె కార్యసాధనకు ఉపయోగించే ప్రయోజనాలను పరిగణించటమే సమంజసం. 


ద్రోణుడు కౌరవసేనకు సర్వ సైన్యాధ్యక్షుడైన వెంటనే అతడిని యుద్ధంలో సంహరిస్తానని ధృష్టద్యుమ్నుడు శపథం చేయలేదు. 
చేసే పరిస్థితు లున్నాయని పాండవులు భావించలేదు. ద్రోణవధోపాయం తెలిసిన ధర్మరాజుకూడా సమయం అనుకూలించిందని 
అనుకొనలేదు. పాండవులు కార్యలక్ష్యాన్ని నిర్ణయించుకొనకముందే దుర్యోధనుడు ధర్మరాజును ప్రాణాలతో బందీచేసే లక్ష్యాన్ని 
'సేనాపతికి నిర్దేశించాడు. దానికి అర్జునుడు అడ్డుగా ఉన్నాడని తెలిసినా ద్రోణుడు ధర్మరాజును పట్టుకొనబోతున్నాడని రాజరాజు 
చాటింపు వేయించాడు. దానికి ప్రయోజనం కూడా ఉన్నది. భీష్మపతనానంతరం పాండవులు విజయగర్వంతో కౌరవులపై కాలు 
దువ్వుతూ ఉంటారు. వారికి తగిన భయోత్సాతాన్ని కలిగించి వారి ఉత్సాహాన్ని నీరుకార్చీ ఉపాయం అది. పాండవ విజయం 
తథ్యమని ఆచార్యాశీర్వాదం పొందిన ధర్మరాజు కూడ భయంతో గడగడలాడి, అర్జునుడితో మొరబెట్టుకొని, తనను వదలి 
రణరంగంలో దూరంగా పోకుండా కవచంవలె రక్షించుమని అతడిని కోరాడు. అర్జునుడు అన్నకు అభయాన్ని అందించి ధైర్యం 
చెప్పాడు. ఆయన మాటలు ద్రోణపర్వ కథాకార్యానికి ఆయువుపట్టులు. 


పీర్రిక - 16 


క. “ గురుని వధియించుటయు భూ | వర! నీవని నొవ్వ నొండువలను సనుటయుం 
బరికింప నొక్కరూ పవి | దురితంబులు; వీని. జేయుదునె నే నెందున్‌?” (దోణ. 1.119) 


అర్జునుడి అభిప్రాయంలో ద్రోాణవధ ఎంతపాపమో, ధర్మరాజు పట్టుబడి శత్రుశిబిరం చేరటం అంత పాపమట! ఆ రెండు 
పాపాలూ ఎన్నడూ, ఎప్పుడూ ఆయన చేయడట! అటు గురుభక్తి, ఇటు భ్రాతృభక్తి ఆయనకు సమానమన్నమాట! దీనిని బట్టి 
గ్రహించదగిన సారాంశం మరొకటి ఉన్నది. ద్రోణపర్వంలో అర్జునుడు ద్రోణవధకు తాను ప్రయత్నించడు. ధృష్టద్యుమ్నుడు చేస్తే 
అతడు అంగీకరించకపోవచ్చును. అంటే - ద్రోణపర్వంలో పాండవుల లక్ష్యం ద్రోాణవధ కాదన్నమాట! కౌరవపక్షంలో సత్వరకర్తవ్యం 
ధర్మజుడిని ప్రాణాలతో పట్టుకొనిపోవటం. ఆ కార్యం అర్జునుడు జరగనివ్వడు. దాని బాధ్యతకూడా అతడిదే అన్నట్లు స్పష్టపరిచాడు. 
ఈ వాక్యంలో ఉత్తరార్థం ధర్మజుడికి తృప్తిని కలిగించినా, పూర్వార్థం ఆయనకు అభిమతం కాదు. దానిని ప్రస్తావించటం ప్రస్తుతం 
కాదు కాబట్టి ధర్మరాజు ఊరకున్నాడు. అర్జునుడు కూడ కొరవకార్యం సఫలం కాదని ధర్మజుడి ఎదుట గట్టిగా చెప్పాడు. 


క. “ క్షోణీవల్లభ! విను మే6। బ్రాణముతో నుండ నిన్ను. బట్టుకొనంగ నా 
ద్రోణునకు6 గాదు సగణ । స్పాణునకైనను వశంబె తల. కేమిటికిన్‌? (దోణ. 1120) 


ధర్మరాజు పట్టుబడాలంటే అర్జునుడు ముందుగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి. అది జరగని పని. అందువలన 
ధర్మరాజు పట్టుబడటం కూడా జరగనిపని. సర్వసేనాపతులు కలిసిరాగా ద్రోణుడు ప్రయత్నించినా, అతడి ప్రార్ధన పై ప్రమథగణంతో 
పరమేశ్వరుడే ముందుకు వచ్చినా విజయు డుండగా కౌరవులకు విజయం లభించటం అసంభవం! అని వీరోక్తిని ప్రకటించాడు. 
ఇది ప్రతినాయకుడికీ, అతడి సర్వసేనాధిపతికీ, అతడిని అనుసరించే కౌరవవీరులకూ ప్రతిగా చేస్తున్న ప్రతినవంటిది. ఇందులోనూ 
ద్రోణుడిని ఓడిస్తా నన్నాడే కాని, చంపుతా ననలేదు. అస్తగురువును, ఎదిరించి ఓడించటమే వీరధర్మ మనుకొన్నాడు కాని, 
చంపటం మహాపాతక మనుకొన్నట్లు స్థిరపరచా డిక్కడ అర్జునుడు. 


పై మాటలతో పార్ధుడు ధర్మరాజుభయాన్ని దూరం చేశాడు. ఆ పైన విజయం తథ్యమనే ధైర్యాన్ని కల్పించేటట్లు పలికాడు. 
“ధార్రరాష్టులు తమ శక్తియుక్తులను తెలిసికొనకుండా దురాశతో నిన్ను పట్టాలని తలచారు కాని, మూడు లోకాలను వెంటబెట్టుకొని 
సగర్వంగా యుద్దానికి కదలివచ్చినా ధర్మరాజా! నీవు యుద్ధంలో భంగపడటం జరగదు. అట్లా జరిగితే ఈ భూమి బ్రద్దలైపోదా? 
సముద్రాలు ఇంకిపోవా? ఆకాశం నేలపై కూలిపోదా? కాబట్టి, వారి సంకల్పం ఫలించదు. ఆ దురాత్ములు యుద్ధంలో మనలను 
పరాభవించలేరు. నా సంకల్పం ఇట్టా ఉన్నది-' అని ధర్మరాజుకు నిండైన ధైర్యాన్ని కలిగించి యుద్దానికి ఉత్సాహంగా ముందుకు 
సాగించాడు. 


కౌరవపక్షంలో ద్రోణుడి ప్రతిజ్ఞ పాండవులపై దాడిచేసే పద్దతిని ప్రదర్శించగా, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ అత్మరక్షణకై చేసే 
యుద్ధరీతిని ప్రదర్శించింది. ఇదే వైఖరి ద్రోాణపర్వంలో మూడు రోజులు సాగుతుంది. అభిమన్యుడి మరణానంతరం అర్జునుడు 
ఆత్మరక్షణరీతిని వదలి సైంధవవధను లక్ష్యంగా చేసికొని శత్రుసేనమీద దాడికి పూనుకొంటాడు. ద్రోణుడు అప్పుడు ఆత్మరక్షణరీతిలో 
పడ్డాడు. అర్జునుడి ప్రతిజ్ఞ తీరకుండా ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్నిటినీ సప్రయత్నంగా సాగించాడు. అయినా, శ్రీ కృష్ణార్దునుల 
అద్భుత పరాక్రమానికీ, వ్యూహచాతుర్యానికీ, మహిమలకూ, దివ్యశక్తులకూ ఎదురు నిలువలేక భంగపాటుకు గురి బెతాడు. 
కథలోని ఈ మలుపు అర్జునుడు సాధించే వీరకార్యమే. 


ఈ వివరణం వలన తెలిసే మరొక సూక్ష్మాంశం ఇది - ద్రోణపర్వంలో కార్యం మొదలుపెట్టేది ప్రతినాయకుడు. దానిని 
ప్రవర్తింపజేసేది ద్రోణుడు (సేనాపతి). నాయకుడైన ధర్మరాజు సేనాపతి యత్నాన్ని తన సేనాపతితో కాక సమర్ధుడైన అర్జునుడిచే 
భగ్నం చేయించాడు. ప్రతినాయక ప్రయత్నం భగ్నం ఈ పర్వంలోని కార్యస్వభావం. ఈ ప్రయత్నాన్ని వ్యక్తీకరింపజే సేవి ఆయా 
వీరుల వ్యూాహరచనలు, యుద్దక్రీడలు. 


ఫ్పీర్రిక్ర = 17 


10. మొదటినాటి యుద్ధం: ముఖసంధి: శకట క్రాంచవ్యూహాలు: 


ప్రథమాశ్వాసంలో ద్రోణుడు ధర్మరాజును పట్టుకొనటానికి బీజం నాటి కార్యారంభం చేశాడు. ముఖసంధి మూర్తికట్టింది. 
దానికి తగ్గట్టు ఆయా సైన్యాధిపతుల స్వభావాలు వ్యక్తమయ్యేటట్లు వ్యూహాలు రచించబడ్డాయి. మొదట వ్యూహరచన చేసింది 
ద్రోణుడు. అతడు శుక్రాచార్యాంశతో పుట్టినవాడు కావటంచేత అతడి వ్యూాహరచనలో రాక్షసాచార్య స్వభావం ప్రతిఫలిస్తూ ఉంటుంది. 
ద్రోణుడు శకటవ్యూహాన్ని పన్నాడు. '“పక్షౌ, ఉరస్యం, ప్రతిగ్రహః ఇత్యౌశనసో వ్యూహవిభాగః. పక్షౌ, కక్షౌ, ఉరస్యం, ప్రతిగ్రహః 
ఇతిబార్హస్పత్యః" - అని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్పుతున్నది. (అర్థశాస్త్రమ్‌. సాంగ్రామికం, దశమాధికరణమ్‌: షష్టోధ్యాయ:) 
వ్యూహంలో రెండుపక్షాలూ, ఉరస్యం (మధ్యప్రదేశం), ప్రతిగ్రహం (సైన్యపృష్టదేశం) - ఈ నాలుగు అవయవాలూ ఉంటాయని 
శుక్రాచార్యులమతం. రెండు పక్షాలూ, రెండు కక్షాలూ, ఉరస్యం, ప్రతిగ్రహం అని ఆరు అవయవాలు ఉంటాయని బృహస్పతి 
మతం. ఈ లక్షణాన్ని పట్టిచూస్తే ద్రోణుడు పన్నిన శకటవ్యూహం శుక్రాచార్య సమ్మతమైనది. ఆసురమైనది. దానికి ప్రతిగా 
పాండవులు పన్నినవ్యూహం క్రాంచవ్యూహం. ఇది బృహస్పతి మతానుకూలంగా ఉండే దివ్యవ్యూహం. వ్యూహస్వభావాలే 
కౌరవపాండవుల ఆసురీదైవీ ప్రవృత్తులను ధ్వనింపజేస్తున్నాయి. 


ధర్మరాజును పట్టి సురక్షితంగా గమ్యం చేర్చటానికి సైన్యవ్యూహాన్ని బండిగా రూపొందించాడు ద్రోణుడు. ముందుభాగంలో 
కర్ణుడు నిలిచిఉన్నాడు. ఆతడు బండిని లాగే అశ్వం వంటివాడు. అతడి వెనక దుర్యోధనుడు ఉన్నాడు బండితోలేవాడివలె. 
అతడి ఇష్టప్రకారం బండి ఎదుటివారి వ్యూహంలోకి దూసికొని పోవాలి. ఈ వ్యూహంలో ముందుభాగానికి (దీనిని పురఃపృష్టం 
అనవచ్చును) చొరవచేసికొని పోయే గుణం ఉంటుంది. కర్ణదుర్యోధనులు ఆ స్థానాలలో ఉన్నారు. ద్రోణుడు మధ్యభాగంలో 
ఉన్నాడు. కర్టుడు చూపే చొరవతో ముందుకు సాగి ధర్మరాజును వెంటాడి నిపుణంగా పట్టి వ్యాహమధ్యభాగాన పెట్టాలి. అప్పు 
డతడు వెనుకకు మరలుతాడు. ఆయనకు ఇరుప్రక్కలా కురువీరు లున్నారు. కుడిప్రక్క జయద్రథ, భగదత్త, వికర్ణులూ, వారికి 
సాయంగా శకునీ ఉన్నారు. ఎడమప్రక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనులతో కూడిన దుశ్శాసనుడు, అతడికి సాయంగా 
కాంభోజశకయవన దేశాధీశు లున్నారు. మధ్యభాగంలో త్రిగర్త, మద్ర, శిబి, శూరసేన దేశాధిపతులు చుట్టూ ఉన్న ద్రోణుడు 
రాణించాడు. ఈ వ్యూహంలో కార్యసాధనోపాయం కూడా ఉన్నది. పాండవసేనలో ధర్మజుడు పట్టువడాలంటే ముందుగా అర్జునుడిని 
సమర్థంగా అడ్డుకొని, అతడి సహాయం అగ్రజుడికి అందకుండా చూడాలి. అందుకు శకటవ్యూహంలో కర్ణుడు ముందు నిలిచి 
ఉన్నాడు. భీముడిని ఎదుర్కొని అతడి సాయం ధర్మరాజుకు అందకుండా చేయాలని సుయోధనుడు కర్ణుడి వెంట వ్యూహంలోకి 
చొరబడటానికి సిద్దమయ్యాడు. వీరిద్దరూ ద్వంద్వ యుద్ధాలలో అర్జున భీములను నిలువరించగలిగితే ధృష్టద్యుమ్నాది 
పాంచాలవీరులు ధర్మరాజుకు అండగా నిలుస్తారు. వారిని చెండాడి, మనస్సులోని మంట తీరేటట్టు ద్రుపదాదులను బాధించి 
ధర్మరాజును ఒంటరివాడిని చేసి పట్టుకొనటానికి ప్రయత్నించాలని ద్రోణుడు మధ్య ప్రదేశంలో నిలబడి అవకాశం కొరకు వ్యూహాన్ని 
ముందుకు నడపసాగాడు. ప్రాణాలతో పట్టిన శత్రువును భద్రంగా తరలించాలంటే శకటవ్యూహం ప్రశస్తమని ద్రోణుడి అభిప్రాయం. 


శకటవ్యూహానికి ప్రతిగా పాండవులు పన్నింది క్రాంచవ్యూహం. తిక్కన క్రాంచవ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాలలో 
నిలిచారో స్పష్టంగా వివరించకపోయినా సూచనాప్రాయంగా పేర్కొన్నాడు. బండి నేలమీద నడుస్తుంది. పక్షి ఆకసంలో ఎగురుతుంది. 
కౌాంచ, గరుడ, శ్యేనాది వ్యూహాలు పక్షివ్యూహాలు. పక్షికి రెండు రెక్కలు, తోక, కడుపు, కంఠం అందులో ముఖ్యంగా ముక్కు - 
అనే అంగాలు ముఖ్యం. ఈ అంగాలన్నీ ఉంటే అది బృహస్పతి సమ్మతమైన దివ్యవ్యూహం. ధర్మరాజును బండిలో బందీగా 
తీసికొనిపోతున్నప్పుడు ఎక్కడికైనా ఎగిరి వ్యూహాన్ని ఎదుర్కొని భేదించి బందీని విడిపించి శత్రువ్యూహాన్ని ధ్వంసం చేయటానికి 
తోడ్పడేది పక్షివ్యూహం. 


పాండవవ్యూహం ప్రత్యర్థుల పథకాన్ని భగ్నం చేయగలిగిన అవకాశాలను కలిగించేది. అందులో క్రాంచపక్షి వాడి అయిన 
ముక్కువలె అగ్రభాగంలో నిలిచాడు అర్జునుడు. కంఠప్రదేశం వలె నిలిచాడు ధృష్టద్యుమ్నుడు. ఒకవైపు భీమాది సోదరులున్నారు, 


పీర్రిక - 18 


మరొకవైపు అభిమన్యు ప్రభృతి కుమారు లున్నారు. ధృష్టకేతువు మొదలైనవారు పృష్టభాగంలో నిలిచారు. ధర్మజుడు గర్భన్థానంలో 
సురక్షితంగా ఉన్నాడు. ఇది శకటవ్యూహం కంటె సమగ్రమైనది, వేగవంతమైనది, ఎట్టి క్షిష్టపరిస్టితులలోనైనా శత్రువుమీద మెరుపుదాడి 
చేయటానికి వీలైనది. వ్యూహస్వభావాన్ని బట్టి గమనిస్తే ధర్మజుడిని పట్టేయత్నం బలంగా వాసనా పార్గాదుల మెరపు దాడులలో 
అది ఫలించదని ఊహించటానికి వీలుంది. కథలో ఈ ఊహ నిజమౌతుంది కూడా. 


శకటవ్యూహంలో ముందున్న కర్ణుడిని, క్రాంచవ్యూహంలో ముందున్న అర్జునుడు ఢీకొని యుద్ధం చేస్తూ ఉండగా, ద్రోణుడు 
వారిద్దరివైపు కాకుండా ధర్మరాజున్న వైవు సంకులసమరాన్ని సాగించాడు. ధర్మజరక్షణలో పాండవవీరులు కూడి ఒక్కుమ్మడిగా 
ద్రోణుడి పరాక్రమాన్ని ఎదురొడ్డి పోరు ఘోరంగా చేశారు. మధ్యాహ్నానికి ద్రోణుడి ప్రతాపం దేదీప్యమానమైపోయింది. ధర్మరాజును 
రక్షించే వీరులు రంగంలో నిలువలేకపోయారు. అప్పుడు ధర్మరాజు ద్రోణుడిని ఎదిరించి అతడిని నిలువరించటానికి అర్జునుడినీ, 
ధృష్టద్యుమ్నుడినీ ఆజ్ఞాపించాడు. వారిద్దరూ తాము కర్ణాదులతో చేస్తున్న యుదడ్దాలను మాని ద్రోణుడివైపు లక్ష్యాన్ని మళ్ళించి 
ఆయనతో శస్తాస్త్ర ప్రయోగ పాండిత్యంతో పోరి ధర్మజుడి దరికిచేరకుండ నిలువరింపచేశారు. ప్రక్కలనుండి దూరి ధర్మజుడికి 
హాని చేయాలనుకొన్న శల్యాదులకు భీమాదులు తగిన గుణపాఠం చెప్పారు. ద్రోణుడు పాండవవీరుల సంఘటిత శక్తిని 
ఎదుర్కొనవలసి వచ్చింది. అతడు సాహసంతో తెగించి ధర్మరాజును లక్ష్యంగా పెట్టుకొని సూటిగా యుద్ధం సాగించాడు. చుట్టుముట్టి 
ఆతడిని సమీపించాడు. సైనికులందరూ ధర్మజుడు చిక్కాడని కేకలు పెట్టారు. ఆ కేకలు అర్జునుడిని ఆగ్రహోదగ్రుడిగా చేశాయి. 
ద్రోణుడిమీద, కౌరవసైన్యంమీద కొరవివలె, కార్చిచ్చువలె విరుచుకుపడ్డాడు. సైన్యాన్ని రక్తప్రవాహంగా మార్చాడు. అస్తమయ 
సమయంలో రణరంగం రక్తవర్ణంతో భయంకరంగా మారింది. యుద్ధం ఆగిపోయింది. 

మొదటినాటి యుద్దంలో కార్యారంభం సమర్ధనీయంగా సాగింది. కాని అర్జునుడి ప్రతిజ్ఞమేరకు ధర్మజుడు పట్టువడకుండ 


రక్షించబడ్డాడు. ధర్మజరక్షణలో పాండవవీరులు ద్రోణుడిపై దాడి చేసినప్పుడు అతడు క్రోధమూర్తిగా విజృంభించి పాండవ సైన్యాన్ని 
వేటాడాడు. అయినా కార్యం కుంటువడింది. ఇటువంటి ఘట్టమే ముఖసంధిని ప్రదర్శిస్తుంది. 


11. రెండవనాటి యుధ్ధం: ప్రతిముఖసంధి: గరుడ - అర్ధ్థమండల వ్యూహాలు: 

ప్రారంభించిన కార్యం ఏదో బలమైన కారణంచేత ముందుకు సాగకపోతే తీవ్రమైన ప్రయత్నంచేసి బహుప్రయోజనాలు 
సాధించే వ్యూహాన్ని ప్రయోగించే కథాఘట్టంలో ప్రతిముఖనసంధి ప్రకాశిస్తుంది. అది ద్రోణుడి రెండవనాటి యుద్దంలో 
ప్రస్ఫుటమయింది. 

మొదటినాటి యుద్ధంలో ధర్మజుడిని పట్టివ్వలేనందుకు ద్రోణుడు లజ్జావిషాదాలను పొందాడు. దుర్యోధను డాయనను 
ఏమీ అనక పూర్వమే ఇట్లా పేర్కొన్నాడు. 


చ. “నరవర! మున్న చెప్పితి రణంబున నర్జును6 డొద్ద నున్న నె 
వ్వరికిని ధర్మసూను6 బొదువంగ నళక్య; మొకండు పార్థు ను 
ద్దురు6 డయి నేల వాపికొని దోర్చల మొప్పంగ6 బోవ జాలినన్‌ 


వెరవున6 బట్టెదం; బరులు వేవురు మార్కొనినం గలంచెదన్‌. (దోణ. 1.216) 
ఆ. “నరు6డు లేనిచోట నను6 గని వెన్నిచ్చి । పాణకున్నం బట్టువడియె. గాంగం 
దలంపు ధర్మపుత్రు ధరణీశ!; పాజఖుట । గలిగెనేని నంతకంటె మేలు” (దోణ. 1.217) 


యుడ్దారంభంలో చేసిన ద్రోణుడి ప్రతిజ్ఞకు ఈ వాక్యాలు అనుబంధాలు. అర్జునుడు దగ్గర ఉంటే ధర్మజుడిని పట్టటం 
అసాధ్యం. అందువలన మొదటిరోజున కార్యం పూర్తికాలేదు. దానిని కొనసాగించి ఫలింపజేయాలంటే అర్జునుడు ధర్మజుడికి 
దూరంగా పోవాలి. అట్టా ఎవరైనా చేయగలిగితే ద్రోణుడికి ధర్మరాజును పట్టటం సాధ్యమౌతుంది. అయితే, ధర్మజుడు ద్రోణుడి 


పీర్రిక్ర - 19 


ప్రతాపానికి భయపడి వెన్నిచ్చి పారిపోకుండా యుద్దం చేస్తే పట్టటం తథ్యం. ఒకవేళ పలాయనం చిత్తగిస్తే అంతకంటె 
(పట్టుబడటంకంటె) మరీ మంచిది. అంటే ఓడి పారిపోవటం మరణంకంటె హీనం. ద్రోణుడి మాటలలో రెండుమూడు 
సూక్ష్మాంశాలున్నాయి. ప్రతిజ్ఞ తీర్చకపోవటానికి ద్రోణుడు విధించిన నియమం అడ్డం వచ్చింది. అర్జునుడు ధర్మరాజును ఆదుకొన్నాడు. 
దానికి ద్రోణుడు బాధ్యుడు కాడు. అర్జునుడిని ఎదిరించి విజయం సాధించటం తనకు సాధ్యంకాదని ద్రోణుడు ముందే ప్రకటించి 
ఉన్నాడు కాబట్టి అర్జునుడిని దూరంగా తీసికొని వెళ్ళే బాధ్యత దుర్యోధనుడిదే అని ఆచార్యుడి భావం. ఆ పనిని కర్ణుడు 
నిర్వహించగలడని దుర్యోధనుడి ధైర్యం. కర్ణుడు అర్జునుడిని జయించలేడని ద్రోణుడికి తెలుసు. అందువలన అది ఆచరణ 
యోగ్యమైన ప్రతిపాదన కాదని కూడ తెలుసు. అయితే, దానినిగురించి దుర్యోధనుడు స్పందించే లోపలే సుశర్మ తన బలగంతో, 
సంశప్తకులతో అర్జునుడిని ఎదిరించే అవకాశం ఇమ్మని దుర్యోధనుడిని అడగటం, అందు కాయన అంగీకరించటం ఒకేసారి 
జరిగిపోయాయి. ద్రోణుడి ప్రయత్నం ఫలించే అవకాశం లభించింది. వం. సంశప్తకులూ పార్భుడిని పోరుకు ఆహ్వానించారు. 
యుద్ధాహ్వానాన్ని ఆదరించకపోవటం వీరధర్మం కాదు. అందువలన అర్జునుడు ధర్మరాజును ఒప్పించి, అగ్రజరక్షణకై సర్వజిత్తు 


మొదలైన పాంచాల వంశీయులను నియమించి, సంశప్తకుల పై సమరానికి వెళ్ళాడు. 


ద్రోణుడు గరుడవ్వూహాన్ని పన్నితే ధర్మరాజు ధృష్టద్యుమ్నుడిచేత మండలార్థ వ్యూహాన్ని పన్నింపజేశాడు. ఈ రెండూ 
సందర్భోచిత వ్యూహాలే. వ్యూహంలోని రెండుపక్షాలనూ వాటిస్థానంలోనే ఉంచి ఉరస్యం శత్రుబలం వైపు ముందుకు వెళ్ళే 
యుద్దరీతిని ప్రదర్శించేది గరుడవ్యూహం. 


కౌటిల్యుడి అర్జశాస్త్రంలో వ్యూహహప్రతివ్యూహాల చర్చ కొంత సాగింది. శ్యేన గరుడవ్యూహాలను చాప, బాణ, అర్జచంద్రాకార, 
మండలార్థాది వ్యూహాలతో ఎదుర్కొనవచ్చునని సూచనలు చేశాడు. వ్యూాహమర్మజ్ఞుల పన్నాగాలు యుద్దం రౌద్రోద్రేకంతో సాగే 


విధానానికి దోహదం కలిగిస్తాయి. ద్రోణుడి ద్వితీయ దివసయుద్ధం ఈ తంత్రానికి అద్దం పట్టింది. 


1. అర్జునుడు సంశప్తకులను చీల్చి చెండాడుతున్నా వారు మొండికి పడి ఎదురాడుతూ ఉండగా వారిని నిర్దాక్షిణ్యంగా 
నరుకుతూ విజయపథంలో సాగుతున్నాడు. ఇవి కౌరవపాండవుల ప్రత్యక్ష వ్యూహాలలో భాగం కాదు. 


2. గరుడవ్యూహంలో ముక్కుగా నిలిచిన ద్రోణుడు మొట్టమొదట ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొనవలసి వచ్చింది. కాని, 
ఆచార్యుడు అతడి మొగం చూడటం తనకు అరిష్టమని భావించి, అతడిని తప్పించి పాంచాలురమీద బాణపరంపరలు సారించాడు. 


3. ద్రోణుడికి బదులు దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుడిని డీకొని ఆచార్యుడికి సంతోషం కలిగించాడు. 


4. ద్రోణుడు అసంఖ్యాకమైన పాండవబలాన్ని నుగ్గునుగ్గు చేసి ధర్మరాజువైపు దూసుకొని వెళ్ళాడు. ధర్మరాజుకు రక్షాకవచం 
వలె నిలిచిన సత్యజిత్తు ఘోరయుద్దం చేసి ద్రోణుడి క్రోధానికి గురి అయి, అతడి చేతిలో మరణించాడు. సత్యజిత్తు తరువాత 
సూర్యదత్తు వీరోచితంగా పోరాడి ద్రోణుడి ఆగ్రహజ్వాలలకు అసువులను కోల్పోయాడు. ధర్మరాజుకు రక్షణ తక్కువయింది. 
దోణుడు ధర్మరాజును పట్టుకొనటానికి అప్పళించి తరుమనారంభించాడు. 


5. అంతలో యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుధానుడు, శిఖండి మొదలైనవారు ద్రోణుడిని ఎదిరించి 
ధర్మజుడికి రక్షగా నిలిచారు. అంతలో ధర్మరాజు ధృష్టద్యుమ్నుడిని, సాత్యకిని ముందుంచుకొని యుద్దానికి 


పీర్రిక - 20 


సిద్ధమయ్యాడు. ద్రోణుడు పాండవవీరుల నందరినీ బాణాలచేత బాధించి ధర్మరాజును మరల సమీపించాడు. ధర్మజుడు భయపడి 
ఏదో ఒక మిషతో యుద్ధఘట్టాన్ని వీడి ప్రక్కకు తొలగిపోయాడు. ద్రోణుడి పరాక్రమాన్ని సహించక వికావికలౌతున్న పాండవ 
సైన్యాన్ని కూడగట్టుకొంటూ చిత్రసేనాదులు ఎదురుదాడి చేశారు కాని, ద్రోణుడి ధాటికి ఎదురు నిలువలేకపోయారు. వారిని 
చూచి దుర్యోధనుడు కలకల నవ్వుతూ కర్ణుడితో ఇట్టా అన్నాడు. 


క. “పెనుగాలికి వెసంగూలిన । వనము క్రియం బడిన పాండవ బలము. గంటే? 
విను మింక నెన్నండును మొగ । కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్‌.' 


చ. “పవన తనూజుం గంటె! నిజపార్వములం దనవారు లేక కౌ 
రవులు మహోగ్రభంగి నడరం గడు దైన్యము. బొందియున్న వా 
డవిరళ దివ్య మార్గణ దురాసదు ద్రోణుల. జూచి వీడయరా 
జ్యవిభవకాంక్ష యెల్లం దెగటాజంగ6 బాజెడు నట్లు సూడుమీ!” (ద్రోణ. 1. 201 202) 


ఆ మాటలు విని కర్ణుడు భీమాదులను తక్కువగా అంచనా వేయవద్దని రారాజుకు హితవు చెప్పి, పాండవులు 
ఉద్దామబలాఢథ్యులు కావటంతో ప్రాణాలైనా త్యజిస్తారు కాని రణరంగంలో పరాజయాన్ని పొందటానికి అంగీకరించరు. దుర్యోధనుడి 
వలన మున్ను పడ్డ పాట్లను తలచుకొంటే వారికి లేనిబలం పొంగివన్తుంది అని మొగమోటం లేకుండా చెప్పాడు. కర్ణుడు 
చెప్పినట్టుగానే పాండవవీరులు సైన్యాలను సేకరించుకొని ద్రోణుడిపై యుద్దానికి సిద్దమయ్యారు. కురుపాండవ వీరులమధ్య 
ద్వంద్వయుద్దాలు భీకరంగా సాగాయి. భీముడు దుర్యోధనుడిని నొప్పించాడు. మధ్యాహ్మ సమయానికి ద్రోణుడు ద్వంద్వయుద్ధంలో 
ధృష్టద్యుమ్నుడిని అవలీలగా ఓడించాడు. భీముడు కౌరవసైన్యాన్ని కలతపెట్టాడు. 


6. భగదత్తుడు గజబలంతో పాండవసేనపై దాడిచేశాడు. భీముడు అతడి సైన్యాన్ని ధ్వంసం చేశాడు. అయితే అతడి 
భద్రగజం సుప్రతీకం భయంకరంగా విజృంభించి పాండవ సైన్యాన్ని త్రొక్కివేయనారంభించింది. ఆ విపత్తునుండి తనవారిని 
తప్పించటానికి అర్జునుడు సంశప్తకులతో చేస్తున్న యుద్ధం మధ్యలో ఆపి రణరంగానికి రావలసివచ్చింది. అతడు వస్తూ ఉండగా 
పదునాల్గువేలమంది సంశప్తకులు వెన్నంటి బాణాలు వేశారు. వారినందరిని పార్ధుడు హతమార్చి, భగదత్తుడిపై విజృంభించి 
పరాక్రమస్ఫూర్తితో అతడినీ, అతడి సుప్రతీకాన్నీ వధించి పాండవపక్షానికి క్రొత్తచేవను తెప్పించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి 
అడుగడుగున అడ్డుపడి గడ్డు సమస్యలు సృష్టించాడు. 


7. రెండవనాడు చెప్పుకోదగిన చివరి ద్వంద్వయుద్ధం కర్టార్డునులపోరు. కర్ణుడు యుద్ధంలో శత్రువుల మధ్య చిక్కుకొన్నాడు. 
టోణాదులు ఆతడిని రక్షించి బయటపడవేశారు. అర్జునుడు విజృంభించి కారవసేనలను నురుము చేయనారంభించాడు. 
సాయంకాలం కావటంతో యుద్దం ఆపటం జరిగింది. 


8. రెండవనాడు కూడా ద్రోణుడి ప్రతిన పూర్తి కాలేదు. దానికి కారణం ద్రోణుడి పాండవ పక్షపాత వర్తన మని దుర్యోధనుడు 
దూషించాడు; ఆచార్యుడికి కోపం వచ్చింది. అర్జునుడు తిరిగిరాకుండా నియమించలేని దుర్యోధనుడిదే లోపమని ద్రోణుడు 
ప్రకటించాడు. మూడవనాడు సాయంకాలం యుద్ధం ముగిసేవరకు అర్జునుడు తిరిగి రాకుండే ఉపాయం ఆలోచించుమని 
దుర్యోధనుడికి సూచించాడు ద్రోణుడు. పార్టుడి నా విధంగా రోజంతా ఆపగలమని సంశప్తకులు ప్రతిజ్ఞ చేశారు. 


కారవపక్షం ప్రారంభించిన కార్యం ఆరంభంలో విఫలంకాగా దానిని రెండవనాటి యుద్ధంలో మరొకసారి తీవ్రయత్నంతో 
కొనసాగించే కథాభాగం ఉండటంచేత ఇది ప్రతిముఖసంధి. ఇందులో కార్యం ఫలవంతం కాకపోగా, బెతుంది అనే నమ్మకం 
కుదరలేదు. ద్రోణుడి ప్రతిజ్ఞ ఫలిస్తుందా లేదా అనే అనుమానం అందరి మనస్సులలో ఆరాటం కలిగిస్తూనే ఉంటుంది. అయినా 
విసృతవ్యాప్తి కలిగిన ఏదో తీవ్రయత్నంకోసం అన్వేషణ సాగుతుంది. అందులోనుండే గర్భసంధి కథ పుట్టుకొస్తుంది. 


పీర్రిక్ర - 21 


12. మూడవనాటి యుధ్ధం: గర్భసంధి: పద్మవ్యూహం: 

ద్రోణాచార్యుడు మూడవనాడు పద్మవ్యూహాన్ని పన్నాడు. దాని వెనుక బహుముఖ ప్రయోజనం సాధించే పటిష్టమైన 
ఆలోచన ఉన్నది. ధర్మజుడికి నిరంతర రక్షాకవచంవలె రాణించే పార్థుడు ఎట్టి పరిసితులలోనూ అన్నకు సహాయమందించే 
అవకాశం లేని దూరప్రాంతానికి పంపి సంశప్తకులచేత చావటమో లేక వారితో యుద్ధంలో తలమునకలై ఉండటమో జరగాలని 
మొదటియోచన. దానివలన అర్జునుడు లేని పాండవ సైన్యంలో వీరులందరూ ధర్మజరక్షలోనే నిమగ్నులై ఉంటారు. వారు దానికి 
తగిన వ్యూహాన్ని ఎన్నుకొనవచ్చును. కాని, దానికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే పద్మవ్యూహాన్ని ప్రకటించాడు టోణుడు. 
వ్యూహాలలో పద్మవ్యూహం దుర్భేద్యమైనది. మండలాకార వ్యూహాలలో మహాపటిష్టమయింది. మహాజటిలమూ, సంశ్లిష్టమూ 
అయింది. దానిని భేదించగలిగినవారు పాండవపక్షంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు కృష్ణుడు, అర్జునుడు. వారిరువురూ 
దూరంగా వెళ్ళారు. ఇక మిగిలింది అభిమన్యుడు. అతడికి మొగ్గరాన్ని ఛేదించి, లోనికి ప్రవేశించి కలచివేసే రహస్యాలు తెలుసు. 
కాని, వెనుకనుండి క్రమ్ముకొని వచ్చి మార్గాలు బంధించే వ్యూహవిధానాన్ని ఛేదించుకొంటూనో, లేక క్రమ్ముకొనకుండా చేసే 
పద్ధతినో పాటించి క్షేమంగా తిరిగివచ్చే రహస్యం అతడికి తెలియదు. అందువలన అభిమన్యుడిని ముందు పెట్టుకొని కాని, లేక 
వీరులందరూ కలిసి ఒక్కుమ్మడిగా సాహసించిగాని పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి రావచ్చును. వచ్చిన తరువాత ఒక ధర్మరాజునే 
కాదు అందరినీ బంధించవచ్చును. పాండవవీరులను నిస్సహాయన్దితిలో పెట్టీ ధర్మజగ్రహణం చేయటం పద్మవ్యూహ 
పరమప్రయోజనం. ప్రతివ్యూహం లేని పాండవసేన మూకుమ్మడిగా మృత్యుముఖంలోకి ప్రవేశించినట్టాతుందని ద్రోణుడి ఆలోచన. 
ఆనాటితో యుద్ధం ముగియక తప్పదనే ధైర్యం, నమ్మకం దుర్యోధనుడికి కలిగించి తన వీరధర్మాన్ని చాటుకొనటం౦ కూడా మరొక 
ప్రయోజనం. 


పద్మవ్యూహ పరికల్పనలో ద్రోణుడు పాటించిన పద్ధతి ప్రశస్తమైనది. పద్మస్వభావాన్ని ఆ వ్యూహంలో ప్రవర్తింపజేయటం 
పరమార్థం. సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. దానిలోని మకరందాన్ని ఆస్వాదించటానికి తుమ్మెదలు వస్తాయి. లోనికి 
ప్రవేశించి మధువును త్రాగటంలో తనువులు మరచి అట్లాగే ఉండిపోతాయి. రాత్రికి కమలం ముకుళించుకొంటుంది. తుమ్మెదలు 
బందీలైపోతాయి. ఇదేవైఖరి పద్మవ్యూహంలో ప్రదర్శించబడుతుంది. అయితే, ద్రోణుడు పన్నిన వ్యూహం వికసించిన పద్మాకారంలో 
లేదు. అభేద్యంగా ఉండే పద్ధతిలో రచించిన పద్మవ్యూహం వలయాకారంగా ఉండటంచేత చక్రవ్యూహమా అనే భ్రాంతి కలిగించేటట్లు 
ఉన్నదట! అందులోకి ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నదట! అక్కడ ద్రోణుడు నిలిచి ఉన్నాడట! అంటే - ఆ పద్మవ్యూహం 
ముకుళించిన పద్మంవంటిదన్నమాట! అందులోనికి ప్రవేశించే తుమ్మెద మొనను చించుకొని లోనికి పోవలసిందే. ఇక లోనికి 
ప్రవేశిస్తే చుట్టూ దళాలు క్రమ్ముకొనే ఉంటాయి. ఆ దళాలుగా వివిధ దేశాలరాజులు నిలిచి ఉన్నారు. పద్మకేసరాలు లోన 
బారులు తీరి ఉంటాయి. ఆయాస్థానాలలో రాజకుమారులు అసన్నులై ఉన్నారు. పద్మమూలస్టానం కర్ణిక. కర్ణదుశ్ళాసనాది 
మహావీరులు అందరూ పరివేష్టించి ఉండగా దుర్యోధనుడు ఆ స్థానంలో నిలిచి ఉన్నాడు. ద్రోణుడిని ఓడించి లోనికి ప్రవేశించిన 
వీరులు కేసరాల బారిని పడకుండా కర్ణికకు చేరి వీరమండలాన్ని ఎదుర్కొని నిలవాలి. ఆ వర్తులాన్ని భేదించి, చొరవచేసికొని, 
మూసికొని ఉన్న ద్వారాన్ని శిథిలంచేసి బయటపడాలి. ప్రవేశించటం ఎంత కష్టమో తిరిగిరావటం కూడా అంత కష్టం. అటువంటి 
జటిలవ్యూహంలో చివరకు ధర్మరాజు దుర్యోధనుడి కర్ణికలోనే పట్టుపడవచ్చును. దానివలన ద్రోణుడికి పట్టియిచ్చిన పరువూ 
దక్కుతుంది. దుర్యోధనుడికి పట్టుకొన్న బిరుదూ దక్కుతుంది. దురాలోచనా పరుడైన దుర్యోధనుడి ఆశ తీరటానికి పద్మవ్యూహం 
అనువైనది కాబట్టి ద్రోణుడు దానిని పన్నాడు. 


పద్మవ్యూహం పాండవులకు పరువును, పౌరుషాన్నీ, చివరకు ప్రాణాలను నిలుపుకొనే జటిల సమస్యగా మారింది. అర్జునుడు 
లేని సమయంలో భీముడు సమరసన్నాహానికి సారథ్యం వహించటం సర్వసామాన్యమే. భీముడు ముందు నిలువగా వరుసగా 
సాత్యకి ధృష్టద్యుమ్న కుంతిభోజులు ఒక జట్టుగా, చేకితాన క్షత్రధర్మ క్షత్రవర్మలు ఒక జట్టుగా, ధృష్టకేతు నకుల సహదేవులు ఒక 
జట్టుగా, ఉత్తమౌజశ్ళిఖండి యుధామన్యులు మరొకజట్టుగా, ఘటోత్కచ విరాట ద్రుపదులు ఇంకొక జట్టుగా, ద్రౌాపదేయ కేకయ 


$ీర్రిక్ర - 22 


సృంజయాది బృందాలు చివరి జట్టుగానూ యుద్దస్ఫూర్తితో ముందుకు సాగి ద్రోణుడితో డీకొన్నారు. ఆచార్యుడు వారి ప్రయత్నాన్ని 
చూచి నవ్వి వారినందరినీ బాణవర్షంతో బడలుపడేటట్లు చేశాడు. పద్మవ్యూహముఖం పాశవికబలంతో పగిలిపోయేది కాదని 
పాండవులకు అర్థమయింది. ఆ వ్యూహాన్ని భేదించే ఉపాయం కొరకు ధర్మజుడు అన్వేషించి అభిమన్యుడిని ఆశ్రయించాడు. 
ప “ఈ యొడ్డు భేదింప నే మెవ్వరము నేర; | మర్దునుండును నీవు నచ్యుతుండు. 
బ్రద్యుమ్నుండును దక్కం బార్భుండు మనల ను | ల్లస మాడకుండ నీలావు మెజసి 
భేదించి మా కెల్ల. బ్రియ మొనర్చు కుమార!” యనవుడు నత. డాననాబ్ద మలర 
“దీని ముఖంబు ఖేదించు తెజంగు నా | కెజింగించె మా తండ్రి; యేను దెజపి 


ఆ. సేయ నేర్తుం జొచ్చి చించి చెండాడెద; | మూంక లెల్లం జుట్టుముట్టినపుడు 
వెడలునట్టి వెరవు విన; దాని కేమి? నా । చొచ్చు నేర్పు బలువుం జూడు మధిప!' (ద్రోణ. 2.5) 

అభిమన్యుడి మాటలలో పద్మవ్యూహ భేదనోపాయం స్పష్టంగా గోచరిస్తుంది. తిరిగివచ్చే పద్ధతి ఆతడికి తెలియదు, 
పాండవులకు తెలియదు. ఆ సమయానికి అర్జునుడు వచ్చి సాయపడే అవకాశం కూడా లేదు. ఈ పరిస్టితిలో అభిమన్యుడి వెంట 
పాండవులు ప్రవేశించి దుర్భేద్యమైన పద్మవ్యూహ నిర్మాణాన్నే భగ్నం చేయటం తప్ప మార్గాంతరం లేదని తెలిసింది. అది భేదించటం 
సాధ్యమా? అసాధ్యమా? అనే మీమాంసకు అప్పుడు తావు లేదు. భీముడు తమబలంతో దానిని సాధించగలననే విశ్వాసాన్ని 
ప్రకటించాడు. “ధైర్యే సాహసే లక్ష్మీ అనే న్యాయంతో అభిమన్యుడిని ముందు నడిపించారు. 

పాండవవీరులందరిలో అభిమన్యుడి కున్న ప్రత్యేకశక్తికి అప్పుడు గుర్తింపు వచ్చింది. తాతలకంటె, తండ్రులకంటె అతడికి 
ఆనాడు ఉన్నతస్థితి ఏర్పడింది. అర్జునుడు లేనినాడు పాండవసైన్యంలో అభిమన్యుడే అభినవార్డును డన్నట్లు స్ఫురించింది. 
శ్రీ కృష్ణు డుంటే అభిమన్య్యుడికి అవకాశం ఉండేది కాదు. పద్మవ్యూహ పరిజ్ఞానం సగం మాత్రమె తెలిసిన పండితుడే అనాడు 
మహాపండితుడైనాడు. అతడి ప్రతాపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించే అదను లభించింది; తన బలంమీద, నేర్పరితనం మీద విశ్వాసం 
పెరిగింది. దానివలన ఒక్కనాటిలో ఒక జీవితకాలం సంపాదించుకొనే కీర్తిని సాధించవచ్చునని యశోవీరం ఉప్పాంగింది. 
పాండవ సైన్యముఖంలో నిలబడి ఉన్న భీముడితో తానా స్థానంలో నిలిచి యుద్దాన్ని ముందుకు సాగిస్తా నని ప్రతాపోక్తులు 
పలికాడు. 


చ. “నను విను కీచకాంతక! మనంబున దోణుండు మెచ్చ జొచ్చియ 
మ్మొన. గల౮6గింప కిట్లు కురుముఖ్యుండు ధర్మసుతుండు గారవిం 
చిన జతనంబు నిష్ఫ్టలము సేయుదునే? నరుండున్‌ సుభద్రయుం 
దనయుని. గాంచి సంతసము దాల్చుట యంతయు రిత్తం బుత్తునే?' 


చ. “ఇదె యొక పిన్నవాం డడరి యెక్కుడు మూకల క్రందు దోలెడుం 

గదుపుల వెల్పు గోపకుని కైవడి నంచు జనుల్‌ నుతింప. జే 

'సెద; విని మామ ప్రీతి విలసిల్లంగం దండ్రియు సంతసిల్లం బె 

ట్టిదు6 డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగి6 బేర్చెదన్‌' (ద్రోణ. 2. 10-11) 

ఇవన్నీ అభిమన్యుడు పేర్కొన్న లక్ష్యాలు. వాటిని సాధించి వీరులను యుద్ధంలో కలతపెట్టి పాండవులకు గెలుపుబాట 

చూపటమే ఆతడి లక్ష్యం. గెలుపును వారు సాధించుకొని విజయఫలాన్ని పొందాలని ఆతడి అభిప్రాయం. ఈ పూనిక అంత 
భద్రమైనది కాదని సారథి అపశకునం పలికాడు. అయినా, ఆతడు వెనుకాడలేదు. అనుమానించలేదు. పద్మవ్యూహం భేదించాలని 
అభిమన్యుడు రౌద్రరసోల్లసితమూర్తి అయినాడు. మెరుపువలె మెరిసి ద్రోణుడిని బాధించి మొగ్గరంలోకి ప్రవేశించాడు. మహాసాగరంలో 


పీర్రిక్ర - 23 


మందరపర్వతం తిరిగినట్లు పద్మవ్యూహంలోని వీరులను పరాక్రమంతో చిలకటం మొదలుపెట్టాడు. అలంకార ధ్వని నాశ్రయించి 
ముందుగా హాలాహలం పుడుతుంది. అభిమన్యుడు మరణిస్తాడు. ఆ తరువాత అమృతం ఆవిర్భవిస్తుంది. అర్జునుడు సైంధవుడిని 
సంహరిస్తాడు ఆ తరువాత ద్రోణుడు ప్రాణత్యాగం చేస్తాడు. విజయాన్ని విజయుడు సాధిస్తాడు. 


పద్మవ్యూహఘట్టం నాటకంలోని గర్భసంధి స్వభావాన్ని కమనీయంగా సంతరించుకొని ఉన్నది. గర్భసంధిలో ప్రావ్వాశ 
అనే అవస్థ ప్రధానంగా ప్రవర్తిలుతుంది. ఫలం సిద్దిస్తుందో లేదో అనే సంశయంతో కార్యసిద్ధి అనిశ్చితంగా ఉండటం ప్రాప్తాశ. 
పాండవులకు పద్మవ్యూహం కార్యసిద్ధినిగురించి అనిశ్చిత మానసికావస్థను సృష్టించింది. అందుకే వారు 'అభూతాహరణ'మనే 
అంగాన్ని ఎన్నుకొన్నారు. శత్రువ్యూహానికి ప్రతిక్రియ చేయటానికి ఒక వంచన కృత్యంవంటి ఉపాయాన్ని పన్నారు. అదే అభిమన్య్యుడిని 
వ్యూహభేదానికి నియోగించటం. ప్రాప్వాశలో అభిమన్యుడే ఆశాకిరణంవలె ప్రకాశించాడు. అతడు తన శక్తియుక్తులను గురించి 
యాథార్థ్యాన్ని చెప్పటంవలన ఫలసిద్ది అనుమానమైనా ఆశాజనకంగా నిలిచింది. ఆతడు స్వయంగానూ శత్రువీరుల చేతనూ 
ప్రదర్శింపజేసే క్రోధ సంభ్రమాదులు తోటకాన్ని పోషించాయి. రూపం, ఉదాహృతి, క్రమం, అనుమానం, అధిబలం, ఉద్వేగం, 
సంభ్రమం, ఆక్షేపంవంటి సంధ్యంగాలన్నీ పాండవ పక్షంలోనే కాక కౌరవపక్షంలో కూడా ప్రత్యక్షమౌతాయి. అందువలన మూడవనాటి 
యుద్ధం సమగ్ర గర్భసంధిని ప్రదర్శించింది. 


టోణుడు ధర్మరాజును పట్టటానికి పద్మవ్యూహాన్ని పన్నాడు. దానివెనుక కౌరవుల ప్రాషప్తాశ ఉన్నది. కాని, అభిమన్యుడు 
రంగంలోనికి ప్రవేశించి పద్మవ్యూహాన్ని సంక్షోభ పెట్టటంతో ధర్మజుడిని బంధించటం మరుగునపడిపోయింది. అభిమన్యుడు 
విజృంభిస్తే ధర్మజుడిని పట్టే వీరులే కౌరవపక్షంలో మిగులుతారా? అనే అనుమానం ధార్తరాష్టులకు కలిగింది. అందువలన 
అధర్మయుద్ధంలో ఆతడిని మూకుమ్మడిగా కూడి చంపట మొక్కటే ప్రాప్యాశకు దోహదమయింది. గర్భసంధ్యంగాలన్నీ పాండవ 
కౌరవ పక్షాలకు అన్వయించటం అద్భుతం. 


గర్భసంధిలో అర్థప్రకృతి పతాక. స్వీయప్రయోజనాన్ని సాధించుకొంటూనే ప్రధానకథకు అంగమై దాని ప్రయోజనాన్ని 
కూడా కొంతసాధిస్తూ కొంతవరకు వ్యాపించే ఉపకథ పతాకా. దానిని పతాకా కథ అంటారు. ఆ ఘట్టానికి నాయకుడిని 
పతాకానాయకుడనీ అంటారు. పాండవపక్షంలో పతాకా వృత్తాంతం అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించి కురువీరులను కలతపెట్టి, 
చివరకు వారి అధర్మ యుద్ధంలో చనిపోయిన గాథ. దానివలన పాండవులకు తీవ్రంగా బీజాన్వేషణం చేసికొనవలసిన అవసరం 
ఏర్చడింది. అభిమన్యువధ పాండవులచేత వరుసగా సైంధవుడినీ, ద్రోణుడినీ చంపటానికి కారణమై పర్వ ప్రయోజనాన్ని సాధించింది. 


ఇటు కౌరవ పక్షంలో ప్రకరీ నాయకుడుగా నిలిచినవాడు సైంధవుడు. అతడు శివుడివరంవలన పొందిన అవకాశం - 
అర్జునుడు లేని పాండవులను ఒకనాడు యుద్దంలో నిలువరించగలగటం౦. ఆ వరం అర్జునుడు సంశప్తకులను వధించబోగా 
అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిననాడే వర్తిల్లే అవకాశం ఏర్చడింది. అనాడు పాండవుల సహాయం అభిమన్యుడి కందకుండా 
చేసి అభిమన్యుడి మరణానికి తోడ్పడ్డాడు. అది అతడు స్వయంగా సాధించిన ప్రయోజనమే. దానివలన అభిమన్యుడి మరణం 
సంభవించినా ధర్మరాజు పట్టుబడటం జరగలేదు. అందువలన ద్రోణుడు మరునాడు మరొక ఉపాయాన్ని పన్నుకొనవలసి వచ్చింది. 
ఈ విధంగా ప్రకరిఘట్టాలు ద్రోణపర్వంలో ప్రసిద్ధి చెందాయి. గర్భసంధిని గంభీరంగా పోషించాయి. 


అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించిన విధానాన్ని తిక్కన కన్నులకు కట్టేటట్లు రచించాడు. వర్తులాకారంగా, చక్రవ్యూహంవలె 
పన్నబడిన పద్మవ్యూహంలో ప్రవేశించగానే దానిలో మహార్దవంలో తిరిగే మందరపర్వతంవలె తిరిగి ఆ వ్యూహాన్ని కలతపెట్టాడు. 
అడవిలో చరించే తీవ్రానలంవలె వ్యాపించి సైన్యాలను పొడిచేశాడు. ప్రళయకాలంలో లోకాలను సంహరించే క్రీడ సలిపే శూలి 
వలె సైనిక సమూహాలను రూపుమాపాడు. ఈ మూడు రకాల రణక్రీడలు మండలాకారవ్యూహ రచనలధ్వంసనానికి ఉపయోగించేవి. 
మొదట కేసరాలుగా, దళాలుగా నిలిచినవారిని నిరాఘాటంగా చంపటం వలన పద్మవ్యూహంలో మూలస్థానమైన కర్ణికను చేరి 


పీర్రిక్ర - 24 


మార్గాన్ని సుగమం చేసికొన్నాడు. హుటాహుటిగా కర్ణికను చేరికొనటంవలన కొన్ని ప్రయోజనా లుండవచ్చును. 1.దళాలుగా ఉన్న 
వివిధ దేశాధిపతులను, కేసరాలుగా ఉన్న రాజకుమారులను అవలీలగా దాటిపోవటంవలన ఆ స్థానాలలో ఉన్నవారందరూ, 
ద్రోణుడివలెనే ఆశ్చర్యపోతారు. 2. మొన చించిన తరువాత తనవెంట వచ్చే భీమాదిపాండవ వీరులకు త్రోవ సుకరంచేయట 
మౌతుంది. 3. పద్మవ్యూహంలో లక్ష్యం దగ్గరికి సూటిగా పోవటం సబబు కాదన్నట్లున్నది. వక్రంగా, వర్తులాకారంగా సాగే రణ 
సంప్రదాయాన్ని అభిమన్యుడు పాటించాడు. 4. పద్మంలో ప్రవేశించే తుమ్మెద కేసరాలకంటె కర్ణికమీదనే వాలుతుంది. అట్లాగే 
పద్మవ్యూహంలో కర్ణికను భేదిస్తే మొత్తం నిర్మాణం శిథిలమౌతుందని అభిమన్యుడు అట్టా చేసి ఉంటాడు. 5. ధర్మరాజును 
పట్టివ్వాలని పగబట్టి అడిగిన కుటిలవర్తనుడు దుర్యోధనుడిని హుటాహుటిగా ఎదుర్కొని అతడిని ఓడించి బంధించి తెస్తే ధర్మరాజుకు 
సంతోషం కలుగుతుందని భావించి ఉండవచ్చును. 6. సామాన్యంగా ఇతరవీరులు వ్యూహభేదనం చేసిన దానికంటె విలక్షణంగా 
వ్యవహరిస్తే శ్రీకృష్ణార్దునుల మెప్పు పొందవచ్చును. ఇన్ని ప్రయోజనాల నాశించి అభిమన్యుడు కర్ణికలో మహావీరులచేత 
రక్షించబడుతున్న దుర్యోధనుడికి ఎదురుగా పోయాడు. ఆ వ్యూహంలో అభిమన్యుడిని ఎదుర్కొనవలసిన అవసరం దుర్యోధనుడికి 
రావటం విశేషం. మెరువుదాడితో కర్ణికను నాశనం చేసి దుర్యోధనుడిని ఓడించబోతున్న అభిమన్యుడిని ఎదుర్కోవటాన్ని ద్రోణుడు 
కర్ణికస్థానంలో ఉన్న మహావీరులనందరినీ ఎలుగెత్తి హెచ్చరించాడు. దానితో ఆ మూలస్థానంలో ఉన్న వీరులు వలయాకారంగా 
అభిమన్యుడిని ఆవరించారు. కాని, అతడిని నిలువరించలేకపోయారు. ఆ స్థితిని గమనించి ద్రోణుడు తాను మోహర ముఖస్థానాన్ని 
వదలి కర్ణిక రక్షణకు స్వయంగా వచ్చాడు. పద్మవ్యూహ సమగ్ర నిర్మాణం శిథిలం కావటం మొదలైనదనటానికి ఇది ప్రథమసూచన. 


దుర్యోధనాది వీరులందరూ ఒక్కుమ్మడిగా అభిమన్య్యడిని చుట్టుముట్టి మరల దాడి చేయనారంభించారు. అప్పుడు 
'సేనాపతుల సంహారం మొదలు పెట్టాడు అభిమన్యుడు. మొదట అతడిచేత చచ్చినవాడు అశ్మకుడు. అతడి పతనంతో భయపడి 
పరుగెత్తే సైన్యాలను పురికొల్పి కురుకుమారులు డీకొన్నారు. వీరు కర్ణికకు అండగా నిలిచి ఉన్న కేసరస్థానీయులలో కొందరు. 
వారందరినీ అభిమన్యుడు నురుమాడాడు. అంటే కొన్ని కేసరస్థానాలు ధ్వంసమయ్యాయన్నమాట! దానితో కర్ణిక మీద భారం 
పడటం మొదలయింది. మహావీరులలో ఒకడైన శల్యుడు విజృంభించి అభిమన్య్యుడిని ఎదుర్కొన్నాడు. కాని, ఆతడి వాడి అయిన 
బాణాలకు నిలువలేక మూర్చపోయాడు. అతడిని చూచి అతడి తమ్ముడు కోపించి అభిమన్యుడి పై యుద్దానికి వచ్చాడు. అతడి 
తలను నరసుతుడు భల్లంతో త్రుంచాడు. ఆ దెబ్బతో పెద్దలందరూ గగ్గోలుపడ్డారు. ద్రోాణకృపద్రౌణి కృతవర్మ బృహద్చల కర్టాది 
వీరులందరూ పరస్పరం పేర్షుపెట్టి పిలుచుకొని ఏకమై, సైన్యాలను కూర్చుకొని పోరు ఘోరంగా సాగించినా ఆ బాలుడి పరాక్రమానికి 
ఎదురు నిలువలేకపోయారు. అభిమన్యుడు కొరవి త్రిప్పినట్లు తిరిగి వారిసేనలను పీనుగు పెంటలు చేశాడు. కర్ణికా స్థానానికి 
నాయకుడుగా ఉండవలసిన దుర్యోధనుడు, అతడికి అండగా నిలువవలసిన యోధగణం వికావికలు కాగా, కర్ణికను కూడా 
సర్వసైన్యాధ్యక్షుడు రక్షించుకొనవలసిన దుఃస్థితి ఏర్పడటం రెండవ క్షీణ దశ. 


ఆ దీనస్థితి దుర్యోధనుడి దురాశవలన ఏర్పడిందని ద్రోణుడు భావించాడు. రారాజును ఓదార్చటానికి బదులు అభిమన్యుడి 
ప్రతాపాన్ని కృపాచార్యుడిముందు ప్రశంసించి అతడి గుండెలు మండేటట్లు చేశాడు. ఇది ద్రోణుడి గూఢకోప వ్యంగ్యాభివ్యక్తి. 


ఉఊ. ' తమ్ములు నన్నలుం జెలులు6 దండ్రులు మామలు భృత్యులుం బ్రమో 
దమ్మున. దేల నిట్లు వడి. దాశెడునే విజయాత్మజుండు ఘో 
టమ్ములు6 గుంజరమ్ములు బడల్పడ౦ దేరులు నుగ్గు గాంగ నా 
నమ్మిన యోధవీరులు వినాశము, భంగము నొంద నొక్కండున్‌” (దోణ. 2. 43) 


అభిమానధనుడైన రారాజు ఆ మాటలు విని వెలవెలబోయాడు. దీనమైన ముఖంపెట్టాడు. దానిని కప్పుకొనటానికి నవ్వుగాని 
నవ్వు నవ్వుతూ ద్రోణుడిని గురించి మిత్రులతో ఇట్టా నేరాలు చెప్పాడు. 


పీర్రిక్ర - 25 


చ. “పలుకులు వింటిరే ధనువు పట్టెడి వారికి నెల్ల నొజ్జ దో 
ర్పల విదితుండు గుంభజుండు బాలుని నొక్కరు6. జంచలాత్ము వెం 
గలి6 గడు. బెద్దం చేయుచు. బొగడ్తకు6 జొచ్చె? నితండు నొంపంగాం 
దలంపడు వీనిం బార్జునకు. దాం గడు. గూర్చుట నెంత త్రుళ్ళినన్‌.' 


చ. “గురుని యుపేక్షం జేసి తనకున్‌ సమరోద్ధతి సెల్ల దాని నీ 
వెరవిండి గానలేండు; దన వీరమ కాం గొని విజ్జవీంగెడుం; 
బొరిగొను. డందజుం గడంగి పోవంగనీక దృఢాస్త శస్త్ర ని 
ష్టురపరిపాతనోగ్రముగ6 జుట్టును ముట్టి చలం బెలర్బంగన్‌-. (దోణ. 2. 45,46) 


ఆచార్యుడి అర్జున పక్షపాతమే అభిమన్యు డింతగా పెచ్చు పెరిగిపోవటానికి కారణమని మిత్రులకు నమ్మబలికి దుర్యోధనుడు 
దోణుడికి అలక తెప్పించాడు. అందరూ కలిసి అభిమన్య్యుడిని చుట్టుముట్టటానికి పూనుకొనేటప్పుడు అన్నగారి మీద అభిమానంతో 
దుశ్శాసనుడు ముందుకు వచ్చి అభిమన్యుడితో తలపడి, పోరి, నిలువలేక రథంమీద చచ్చినవాడివలె మూర్చలోపడ్డాడు. సారథి 
అతడి రథాన్ని దూరంగా తీసికొనిపోయాడు. కర్ణికాస్థానంలో ఉన్నవీరులకు ప్రతినిధిగా పోరిన దుశ్శాసనుడు తరువాత చాలమందికి 
బాట చూపాడు. కర్టుడు అట్టాగే యుద్దంచేసి అలసిపోయాడు. అతడి తమ్ముడు అన్నకు సాయంగా వచ్చి యుద్ధంలో ప్రాణాలు 
కోల్సోయాడు. దుర్యోధనుడిని రక్షించవలసిన మహావీరులందరూ పరుగులు తీస్తుంటే సర్వసేనాధ్యక్షుడు ఇట్లా మొర పెట్టుకొనవలసి 
వచ్చింది. 


చ. “నిలు నిలు కర్ణ! యో కృపుండ! నీ విటు లేల కడంక దక్క? సా 
బల! ధృతి దూల నేమిటికి? బాహ్లిక! యిత్తజి. గౌరవేంద్ర! నీ 
బలము. జలంబు. జూపి నిలుపం దగు సేనల నంచు. బెక్కు భం 
గులం బురికొల్ప నెవ్వరును గోల్తల6 సేయర; యేమి సెప్పుదున్‌! (దోణ. 2. 59) 


సంజయుడు చెప్పిన ఈ కథనం వలన కర్ణికాస్తానం ఎంత శిథిలమయిందో సర్వసేనాని పిలుపు ఎంతటి అరణ్య 
రోదనమయిందో తెలుస్తుంది. ఇది శోచనీయమైన మూడవ దశ. 


కౌరవ వీరులకు యశస్సో, మరణమో తేల్చికొనవలసిన తరుణం ఏర్పడింది. 'సైంధవు డడ్డుపడటంవలన భీమాదుల 
సాయం అభిమన్యుడికి అందకపోవటంతో అతడికి ఏకవీరయుద్ధం తప్పనిదైపోయింది. తిరిగిపోలేని వ్యూహంలో చేతికందినంతవరకు 
శత్రుసంహారం చేసి వ్యూహాన్ని నిర్వీర్యం చేయటమే ఆతడికి మిగిలింది. అందులో యశస్సో, మృత్యువో - దేనికైనా తెగించి 
పోరవలసిన సమయం ఆసన్నమయింది. వ్యూహం బలమైనదైనా వ్యూహరక్షకులు బలమైనవారు కాలేకపోయారు. వృషసేనుడు 
సాహసించి పోరాడి మూర్చితుడయ్యాడు. వసాతిభూపతి రణంలో (ప్రాణాలు వదిలాడు. రుక్కధరుడు యుద్దంలో రూలిపోయాడు. 
దానిని చూచి పెక్కురు రాజులు అభిమన్య్యుడిని పగతో ముట్టడించి క్రమ్ముకొన్నారు. అభిమన్యుడు చనిపోయాడని అందరూ 
అనుకొన్నారు. కాని, ఆ మూకదాడినుండి గాంధర్య్వమాయతో విజయస్ఫూర్తితో బైటపడి వారిని తరిమికొట్టాడు. దుర్యోధనుడు 
పెనుబలంతో అభిమన్యుడిని డీకొని మంచిపోరు నిచ్చాడు. కాని, అభిమన్యుడి ఆగ్రహానికి తాళలేక వెనుదిరిగిపోయాడు. ఆ 
సన్నివేశం గమనించి రోషంతో దుర్యోధన పుత్రుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యుడి పై విరుచుకొనిపడి పోరు సాగించాడు. కాని, 
అతడి చేతిలో మరణించాడు. కొడుకును చంపిన అభిమన్యుడి పై దుర్యోధనుడు మండిపడ్డాడు. కృపాశ్వత్హామాది వీరులు అందరూ 
కలిసి అతడి మీదపడి నిరయగా చంపండి అని ఆజ్ఞనిచ్చాడు. వారా ప్రయత్నంచేసి విఫలులయ్యారు. అభిమన్యుడు 'సైంధవుడిమీద 
విజృంభించి పాండవులకు అడ్డంకి తొలగించే ప్రయత్నం చేశాడు. కాని, దళస్థానాలలో ఉన్న నిషాదులు, కళింగులు మొదలైన 


పీర్రిక - 26 


గజ సైన్యాధిపతులు ఎదుర్కొన్నారు. జయద్రథుడు పాండవుల నడ్డగించి దూరంగా తీసికొనిపోయాడు. అభిమన్యుడు ఒంటరిపోరు 
సాగించాడు. కేసరస్థానీయులైన శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు, గాంధారపతి 
మొదలైన వీరులు అతడిని చుట్టుముట్టి పోరాడారు. వారందరినీ అభిమన్యుడు బాణాలతో జర్జరిత దేహులనుగా చేయగా, 
వారందరూ కలిసి దుర్యోధనుడి వద్దకు వచ్చి అభిమన్యుడి వీరాన్ని ప్రశంసించారు. అతడు అభినవ అర్జునుడుగా టోణుడు 
పొగిడాడు. దీనితో పద్మవ్యూహం నిర్వీర్యమైనట్లు అందరూ భావించారు. అది చివరి నిరాశా దశ. 


అభిమన్యు వధోపాయాన్ని చెప్పుమని దుర్యోధనుడు దోణుడిని అడిగాడు. అతడు నవ్వి ఈ విధంగా చెప్పాడు: 
“కవచధారణమనే విద్యను నేను అర్జునుడికి ఇచ్చాను. అతడు అభిమన్యుడి కిచ్చాడు. అందువలన అతడిని నొప్పించటం శక్యంకాదు. 
అయితే, కపటోపాయంతో అతడి అల్లెత్రాడును త్రెంచాలి, విల్లును విరవాలి, ఆ తరువాత గుర్రాలను, సారథిని చంపి అతడిని 
వధించే యత్నం చేయాలి. అతడి చేత ధనువుంటే దేవతలు కూడా దరిచేరలేరు. నీ వట్టా అధర్మయుద్ధం చేయగలిగితే కార్యాన్ని 
సాధించగలము” అని దుర్యోధనుడిని ద్రోణుడు వురికొల్పాడు. 


కర్ణుడు వంచనతో వెనుకనుండి అభిమన్యుడి విల్లును విరిచాడు. ద్రోణుడు గుర్రాలను చంపాడు. కృపుడు సారథిని 
చంపాడు. శకుని, కృతవర్మ శల్య, బాహ్హిక, అశ్వత్థామాదులు అతడిపై బాణాలను గుప్పించారు. విరథుడైన అభిమన్యుడు కత్తి, 
డాలూ తీసికొని గగనానికి ఎగిరి మండలాకారంలో తిరుగుతూ యోధులను వేధించాడు. ద్రోణుడు కత్తిని విరుగకొట్టాడు. కర్షుడు 
పలకను పగులకొట్టాడు. శకుని, కృతవర్మాదులు చక్రాన్ని ముక్కలు చేశారు. ఆపైన గదను చేపట్టి అశ్వత్ధామపై ఉరికాడు. 
అతడు పరుగెత్తాడు. గాంధారులు, వసాతీయులు, కేకయులు మొదలైనవారు దాడిచేశారు. వారిని అభిమన్యుడు వీరవ్రతంతో 
ధీరత్వంతో నొప్పించాడు. అంతలో దుశ్శాసనుడి కొడుకు అతడిపై దాడిచేశాడు. వారిద్దరూ క్రోధమూర్తులై రౌద్రరసం చిప్పిల్లగా 
ద్వంద్వయుద్ధంచేసి రణరంగంలో ఒకేసారి చనిపాయారు. 'శౌర్యసార సంపాదిత రౌద్రుండైన సౌభద్రుడు' పడిపోవటంతో పద్మవ్యూహం 
ఎంత గెలిచిందో, అంత ఓడింది. అధర్మయుద్ధంలో పెక్కురు కలిసి ఒక్కడిని చంపారని పంచభూతాలు అరచాయి. సాయంకాల 
మయింది. యుద్దం ఆగింది. కౌరవులు ఉప్పాంగారు; పాండవులు శోకమూర్తు లయ్యారు. 


కౌరవుల రౌద్రకర్మ ద్రోణుడి నాయకత్వంలో సాగింది. ఆ పాపకర్మలో ఆయన పాత్ర బలీయమైనది కూడా. దుర్యోధనుడి 
'సైన్యాధ్యక్షుడిగా ఆయన ఒక అధర్మయుద్దానికి నాందిపలికాడు. అది ధర్మరాజు మనస్సును బాధించింది. ఆచార్యుడి ప్రవర్తనమీదకంటె 
అభిమన్యుడికి సహాయం అందకుండా పాండవుల నడ్డగించిన సైంధవుడి మీద అర్జునుడు ఆగ్రహించాడు. పుత్రవియోగ దుఃఖంలోనుండి 
శత్రుసంహార రౌద్రం ఉద్భవించింది. శ్రీకృష్ణుడి దివ్యానుగ్రహంతో పరమేశ్వర వరప్రసాదంతో అర్జునుడు మరునాడు సూర్యాస్తమయంలోపల 
జయద్రథవధ చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. అట్లా చేయలేకపోతే గాండీవంతోసహా అగ్నిలో ప్రవేశిస్తానని ప్రకటించాడు. 


పార్భుడి ప్రతిజ్ఞ కొారవపాండవుల కిద్దరిక్తీ 'పెద్ద సమస్య అయింది. ఒకరికి సైంధవ ప్రాణరక్షణ. మరొకరికి పార్ధ ప్రాణరక్షణ. 
ఈ రెండింటి నడుమ ధర్మరాజును పట్టితెచ్చే కార్యం తెరవెనుకకు పోయింది. అర్జునుడు ప్రతిజ్ఞానిర్వహణంలో విఫలుడైతే 
చనిపోతాడు కాబట్టి మర్నాడు అర్జునుడు లేని యుద్ధంలో ధర్మరాజును పట్టికొనటం సులభమని ద్రోణుడు భావించాడు. గర్భసంధిలో 
కథ భావికార్య విమర్శలో పడింది. 


13. నాల్లవనాటి యుద్ధం: విమర్శ సంధి : శకటపద్మసూచీవ్యూహాలు : 


చ. ' అనిమిష దైత్య కింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 
దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్రుండు గ్రుంకకుండు ము 
న్న నరవరేణ్య! యిత్తెజింగు నా కొనరింపంగ రాక యున్ననే 
ననలము సొచ్చువాండ నృపులందజు6 జూడంగ6 గాండివంబుతోన్‌”. (దోణ. 2. 281) 


క్పీర్రిక్ర _- 27 


ద్రోణుడి నాల్లవనాటి యుద్దానికి అర్జునుడి ప్రతిజ్ఞ కేంద్ర బిందువు. ఇది విమర్శ సంధికి కీలకం. గర్భసంధిలో ప్రకాశించిన 
బీజార్జాలను గురించి క్రోధవ్యసనాదులతో చేసే పర్యాలోచనం విమర్శసంధిలో ప్రకటితమౌతుంది. వాటి స్వరూప స్వభావాలు 
ఇట్టా ఉంటాయి. 


1. గర్భసంధిలో పలువురు కూడి అన్యాయంగా అభిమన్యుడిని చంపారు. వారు చేసిన అన్యాయానికి వారు అన్యాయపు 
చావులు చచ్చే యోగ్యతలను సంపాదించుకొన్నారని ధార్మికులు భావించారు. 


2. అభిమన్యుడి వ్యూహం ప్రకారం పాండవ సహాయం అతడికి అందకుండా అవరోధం కలిగించిన సైంధవుడు చేసిన 
నేరం క్షంతవ్యం కానిది. కాబట్టి అతడి చావుకు అర్జునుడు ముహూర్తంపెట్టటం, ఆ ప్రతిన సాధ్యమా? అని అనేకులు అనేక 
విధాలుగా కలతచెందటం. శ్రీకృష్ణానుగ్రహంవలన పార్భుడు పాశుపతాస్త్రాన్ని సమంత్రకంగా పొంది ఫలావాప్తికి మార్గం 
ఏర్పరచుకొనటం. 


3. ద్రోణుడు నాల్గవనాటి యుద్దంలో ధర్మరాజును పట్టటం కంటె, సైంధవుడిని రక్షించే యత్సానికే ప్రాధాన్యం ఏర్పడటం. 


4. సైంధవుడు యుద్ధభూమినుండి వైదొలగటానికి పూనుకొనగా అతడిని వారించి, అతడి రక్షణకు ద్రోణుడూ పూచీ 
వహించటం. దానికై ద్విముఖవ్యూహాన్ని సిద్ధం చేయటం. ఒకటి - సైంధవుడిని అర్జునుడికి అందుబాటులో లేకుండ దూరంగా 
ఉన్న వ్యూహంలో సురక్షితుడిగా ఉంచటం. రెండు-అర్జునుడు అతడిని చేరకుండా అవరోధాల నెన్నో కల్పించి సూర్యాస్తమయం 
వరకు నిగ్రహించగలిగితే అతడు అగ్నిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ధర్మజుడిని పట్టటం సులభమౌతుందని భావించటం. 


5. ద్రోణుడు సైంధవ రక్షణకై వ్యూాహత్రయ సంపుటిని సమీకరించాడు. సైంధవుడు, భూరిశ్రవుడు, కర్షుడు, అశ్వత్థామ, 
వృషసేనుడు, కృపాచార్యుడు కలిసి ఉండాలి. వారి అధీనంలో ఉత్తమజాతివైన పదునాలుగువేల ఏనుగులు, అరువదివేల 
రథాలు, లక్ష గుర్రాలు, పది లక్షల పదాతులు ఉండాలి. వారి స్థావరం ప్రధానవ్యూహానికి వెనుకగా మూడు యోజనాల దూరంలో 
ఉండాలి అని ముందుగా నిర్దేశించటం. 


ప్రధాన వ్యూహంగా శకటవ్యూహాన్ని పన్నాడు. దాని పొడుగు పన్నెండు గవ్యూతులు. వెడల్పు అయిదు గవ్యూతులు. 
దీనిలో పడమటి సగభాగంలో పద్మవ్యూహాన్ని గర్భవ్యూహంగా అమర్చాడు. ఆ మధ్యభాగంనుండి సేనాముఖం వరకు 
కలిపేవిధంగా ఉండేటట్లు సూచీవ్యూహాన్ని అమర్చాడు. సూచీముఖంలో కృతవర్మ నుంచాడు. అతడి వెనుక కాంభోజరాజును, 
అతడి వెనుక శతసహస్రయోధులను ముందుంచుకొని దుర్యోధనుడిని, సూచీమూలస్థానంలో జయద్రథుడిని నిలిపాడు. 
ఇది అద్భుతమైన వ్యూహమని దేవతలు కూడా మెచ్చుకొన్నారు. వ్యూాహత్రయంలో సూచీవ్యూహం కీలకపాత్రను నిర్వహిస్తుందని 
తెలుస్తున్నది. దీనిని రక్షించుకొంటే అర్జునుడిని ప్రవేశించకుండా అడ్డగించవచ్చును. దీని ద్వారా సైంధవుడి రక్షణలో 
స్వీయబలాలను వలసిన చోట్లకు ప్రసారం చేసికొనవచ్చును. 


దుర్మర్వణుడు ద్రోణుడు పన్నిన వ్యూహాలను కాదని తాను స్వంతంగా పది హేనువందల విండ్డదూరంలో మరొక వ్యూహం 
పన్ని అర్జునుడిని హుటాహుటి ఎదిరించటానికి సిద్ధమయ్యాడు. దుశ్శాసన వికర్ణులు సైంధవ రక్షణార్ధం నిజ బలాలతో ఆ 
సమీపంలో నిలిచి ఉన్నారు. ద్రోణుడు శకటవ్యూహముఖంలో ఉన్నాడు. 


6. అర్జునుడు దీనికి దీటుగా మరొక మహావ్యూహాన్ని పన్నలేదు. దర్శజుడి రక్షణకు సాత్యకి నాయకత్వంలో ఒక దృఢవ్యవస్థను 
ఏర్పాటు చేయటం. కౌరవులకు 'సైంధవరక్షణ మెంత ముఖ్యమో పాండవులకు ధర్మజ రక్షణమంత ముఖ్యమని చెప్పి, దానిపై 
ప్రత్యేక శ్రద్ధవహించటం. తన వెంట కొందరు వీరులు కలిసి రాగా ఒంటరిగా కౌరవవ్యూహాన్ని భేదించి గడువులోపల సైంధవవథధ 
చేసే దృఢయత్నం చేయటం. అతడికి తోడుగా ధృష్టద్యుమ్నుడు, నకులుని సుతుడు శతానీకుడు ముందుకుసాగుతూ ఆయా 
సమయాలకు అనుగుణమైన మొగ్గరాన్ని కల్పించటం. 


పీర్రిక - 28 


7. అర్జునుడు కౌారవవ్యూహాన్ని అంచెలంచెలుగా ధ్వంసం చేసిన విధం అపూర్వం. ఆ క్రమాన్ని పరిశీలిస్తే శత్రువ్యూాహరహస్య 
విచారం ఆయన కెంత గాఢంగా ఉన్నదో స్పష్టమౌతుంది. రేఖామాత్రంగా గమనించటం ప్రస్తుత కర్తవ్యం. 


8. ద్రోణవ్యూహానికి ముందే దుర్మర్హణుడి వ్యూహం ఉండటంచేత, బాహుగర్వంతో అతడు అర్జునుడి పై దూసుకొని వచ్చాడు. 
అర్జునుడు నవ్వుతూ “వీడే ఈనాటి తొలిముద్ద' అని నవ్వుతూ అతడిని చంపాడు. దుర్మర్షణుడి సహాయకులందరూ ఒక్కుమ్మడి 
పార్భుడిని క్రమ్ముకొని దొమ్మియుద్దం చేశారు. వారిని పారుడు నుగ్గు నుగ్గు చేసి సేనలను తరిమికొట్టాడు. దీనితో ద్రోాణవ్యూహానికి 
కంచెగా నిలిచిన దుర్మర్షణుడి బలగం నశించి, దారి ఏర్పడింది. 


9. దుర్మర్షణుడి వెనుకభాగంలో వ్యూహంలో భాగం కాకపోయినా అనుబంధ వ్యూహంగా నిలిచి ఉన్నారు దుశ్శాసన వికర్ణులు. 
దుశ్శాసనుడు బహుళగజ సైన్యంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అతడి బలాన్ని అణచి అతడు ద్రోణుడి మొగంచూస్తూ వెనుదిరిగి 
పరుగెత్తాడు. దానితో ద్రోణవ్యూహానికి ఉన్న రెండవ కంచె కూలింది. సైంధవుడివైపు పురోగమించాలని అర్జునుడు యత్నించాడు. 


10. శకటవ్యూహముఖంలో ఉన్న ద్రోణాచార్యుడి నతిక్రమించాలని అర్జునుడు ఆయన అనుమతి కోరాడు. “నన్ను గెలవకుండా 
'సైంధవుడిని ఎట్లా సమీపించగలవు?' అని శస్త్రాస్తాలను ప్రయోగించి శ్రీకృష్ణార్దునులను బడలేటట్లు చేశాడు ద్రోణుడు. అర్జునుడు 
ఆచార్యుడి చాపాన్ని విరుగగొట్టాడు. అల్లెైత్రాడును తెంపాడు. శ్రీకృష్ణుడి సూచనమేరకు వెంట వెంటనే విజృంభించి ద్రోణుడికి ప్రదక్షిణం 
చేసి దాటి శకటవ్యూహంలో ప్రవేశించాడు. “శత్రువును గెలవకుండా ఇట్లా పోవటం ఎక్కడైనా ఉన్నదా?” అంటూ నవ్వుతూ ద్రోణుడు 
అర్జునుడిని వెంటాడాడు. 'యుద్ధంలో పోరే నిన్ను పరమేశ్వరుడు కూడా ఎదురొడ్డలేడు' అంటూ వినయంతో కీర్తించి మొగ్గరంలోనికి 
ప్రవేశించాడు. అతడివెంట పాంచాలకుమారులు, యుధామన్వ్యుడు, ఉత్తమౌజుడు వ్యూహంలోకి చొచ్చుకొనిపోయారు. శకటవ్యూహం 
శిథిలంకావటం మొదలయింది. ఆచార్యుడి కన్నులముందే, ఆయన అర్జునుడిని వెంటాడిపోరినంత పోరి, వ్యూహముఖాన్ని 
రక్షించుకొనటానికి తిరిగి వెళ్ళాడు. అంటే శకటవ్యూహంమీద అర్జునుడు పట్టుసాధించా డన్నమాట. 


గ్గేస్ణే మధ్యభాగంలో సూచీవ్యూహం ఉన్నది. దాని అగ్రభాగంలో కృతవర్మ ఉన్నాడు. అతడు వక్రమార్గంలో అర్జునుడిని 
వెనుకనుండి ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు పారుడు కృతవర్మను మూర్భలో ముంచి ముందుకు సాగాడు. కృతవర్మ 
మూర్భనుండి తేరుకొని నరుడిమీద, అతడి అనుచరులమీద బాణాలు కురిపించాడు. అర్జునుడు అతడి విల్లును విరిచాడు. 
అతడికీ, కృతవర్మకూ తోడుగా సూచీముఖంలో ఉన్న శ్రుతాయుధుడు పోరు సాగించాడు. వరుణ తనయుడైన అతడి బాణప్రయోగం 
వికటించి ఆతడినే చంపింది. అంతకు పూర్వమే అర్జునుడు అతడి చేతులు నరికాడు. 


12. సూచీముఖంలో కృతవర్మకు సాయంగా నిలిచిన మరొక వీరుడు కాంభోజరాజు. అతడు అర్జునుడితో పోరి ఆతడి 
చేతులలో చనిపోయాడు. ఆ తరువాత దూసుకొని వచ్చిన నియుతాయువు, దీర్చాయువు అనేవారిని తేలికగా పార్భుడు చంపాడు. 
మొత్తంమీద అర్జునుడు దోణుడిని దాటి వచ్చాడు. కృతవర్మను బాధించాడు, శ్రుతాయుధుడిని కూల్చాడు, కాంభోజపతిని చంపాడు, 
శుతాయువు మొదలైన వారిని హతమార్చాడు. సూచీవ్యూహ ప్రవేశానికి మార్గం ఏర్పరచుకొన్నాడు. 


13. సూచీవ్యూహ గర్భంలో నూరువేల యోధులను చుట్టూ ఉంచుకొని దుర్యోధనుడు ఉన్నాడు. తరువాతి దాడి అతడిమీద 
జరుగబోతుంది. అంతవరకు అర్జునుడిని రానిచ్చిన ద్రోణాచార్యుడిమీద దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడిని పాండవ పక్షపాతి 
అని నిందించాడు. అతడిని నమ్మి మరొకచోటికి పారిపోకుండా సైంధవుడు రణరంగంలో నిలిచినందుకు ఫలం అతడి మృత్యువా? 
అని ప్రశ్నించాడు. ద్రోణుడు “తేనె పూసిన కత్తి అని దూషించాడు. అయినా, అది సమయం కాదని శాంతించి పార్థుడి రాకవలన 
రాజలోకం వెలవెలపోతున్నదనీ, సైంధవరక్షణకు ఉపాయం చెప్పుమనీ వేడాడు. ద్రోణుడు శ్రీకృష్ణపాండవుల మహిమను చెప్పి, 
తాను వ్యూహముఖంనుండి వెనుకకు రాగూడదని తెలిపి, వృద్ధుడైన ద్రోణుడు అర్జునుడి వేగాన్ని అనుకరించలేడని పేర్కొని, సమ 


పీర్రిక్ర - 29 


వయస్కుడైన దుర్యోధనుడిని నరుడిమీద యుద్ధం చేయటానికి పురికొల్పాడు. రక్షాకవచాన్ని ఒకదానిని ప్రసాదించాడు. దానిని 
పాందిన దుర్యోధనుడు అర్జునుడిని అడ్డగించాడు. దానితో సైంధవరక్షకులలో ముఖ్యుడైన దుర్యోధనుడే నరుడితో యుద్దానికి 
దిగవలసి వచ్చింది. అర్జునుడు సూచీవ్యూహాన్ని నిపుణంగా విచ్చి అందులో ప్రవేశించి ముందుకు సాగాడు. 


14. అర్జునుడి వెంట వస్తున్న ధృష్టద్యుమ్నుడితో టోణుడు తలపడ్డాడు. యుద్ధంలో అతడిని చంపబోయాడు. కాని, 
సాత్యకి అడ్డుపడి మిత్రుడిని రక్షించాడు. ద్రోణుడు అతడిపై పోరు సాగించాడు. ధర్మజభీమనకులసహదేవులు సాత్యకికి తోడువచ్చారు. 
అంటే ద్రోణుడి దృష్టిని సైంధవుడినుండి పాండవులు మళ్ళించారు. ఆ అదనుచూచి అర్జునుడు రథాన్ని సైంధవుడిమీద 
లఅలంఘించుమని శ్రీకృష్ణుడిని కోరాడు. 


15. రథం ముందుకు సాగింది. అర్జునుడి వాడి బాణాలతో విరథుడు, వికలహస్తుడు అయిన దుర్యోధనుడు అవివేకంగా 
ఈ కవచం నిష్ఫృలమని భావించి తనకు తానే ఆ కవచాన్ని తీసివేసి, వేరొక కవచాన్ని ధరించాడు. ఆ విధంగా ద్రోణుడు, దుర్యోధనుడికి 
చేసిన కవచప్రదానంవలన కలిగిన అడ్డంకి అర్జునుడికి తొలగిపోయింది. 


16. ధర్మరాజు ద్రోణుడిని ఎదుర్కొని విరథుడై చేతులెత్తి నిలిచాడు. ద్రోణుడు అతడిపై బాణాలు వేయక చుట్టూ ఉన్న 
సేనను చెండాడాడు. ఆ విధంగా ధర్మరాజును పట్టుకొనటానికి అందివచ్చిన మంచి అవకాశాన్ని వదలుకొన్నాడు. దానికి 
యుద్ధనియమంతో పాటు ధర్మరాజుకు ఇచ్చిన వరంకూడా కారణం కావటం విశేషం. 


17. కర్ణ దుర్యోధనులు అర్జునుడి ధాటికి నిలిచి సైంధవ రక్షణం చేయలేకపోతుండగా అశ్వత్హామ, శల్య, వృషసేనులు 
'సైంధవుడికి పెట్టనికోటగా నిలిచారు. అర్జునుడు, సాత్యకి, భీముడూ కలిసి వారిని బలంగా ఎదిరించి వ్యూహాన్ని బలహీనం 
చేశారు. దుర్యోధనుడు ద్రోణుడిని నిందించాడు. 


18. ద్రోణుడు నొచ్చుకొన్నాడు. కోపంతో దుర్యోధనుడికే సైంధవుడిని రక్షించుకొనే బాధ్యత వదలిపెట్టాడు. వ్యూాహముఖంలో 
ఉండి పాండవసైన్యం లోనికి రాకుండా చూచాడు. దానితో సైంధవరక్షణ కౌరవులకు భారమై పోయింది. కథ అడ్డంతిరిగింది. 
కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, వృషసేనుడు - మొదలైనవారు సైంధవ రక్షణలో దడికట్టి నిలిచి పోరు ఘోరంగా సాగించారు. 
కౌరవవీరులు ఎట్లాగైనా కాలయాపనం చేసి సూర్యాస్తముయమయ్యేంతవరకు యుద్ధం సాగించాలని ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు 
వారి వ్యూహాన్ని గమనించి ఉపాయాంతరాన్ని ఆలోచించాడు. మాయా తిమిరాన్ని కల్పించాడు. సూర్యు డస్తమించాడన్న భ్రాంతిని 
అందరికీ కలిగించటంతో ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో తలెత్తి చూస్తున్న సైంధవుడి తలను అర్జునుడు బాణంతో నరికాడు. పాశుపతాస్త్రంతో 
ఆ తల క్రిందబడకుండా వృద్ధక్షత్రుడి ఒడిలో పడేటట్లు చేశాడు. 


19. ద్రోణుడు నాలుగవరోజు కల్పించిన వ్యూహం సంశ్ష్లిషముయింది. సంక్షిషమ్రుయింది. అయినా అర్జునుడు అందులోని 
ఆయువుపట్టును గ్రహించి సూచీవ్యూహాన్ని భేదిస్తే మిగిలిన వ్యూహాలు తమంతటతాము విచ్చిన్నమై పోతాయన్న ప్రతివ్యూహాన్ని 
పాటించాడు. కార్యాన్ని సాధించాడు. 


20. ద్రోణుడు శకటవ్యూహం ముఖాన నిలబడి ఉన్నాడు. అర్జునుడు తనను తప్పించుకొని వ్యూహంలోకి ప్రవేశించగా 
అతడిని వెన్నంటాడు. కాని, అతడిని నిలువరించలేకపోయాడు. దానికి కారణం అతడికి శక్తిలేక కాదనీ, అర్జునుడి మీద మమకారమనీ 
దుర్యోధనుడు దూషించాడు. అర్జునుడు కౌరవవ్యూహాన్ని ధ్వంసం చేస్తుండగా ద్రోణుడు ధర్మరాజును పట్టాలని ప్రయత్నం చేశాడు. 
అతడు విరథుడై నేలమీద నిలిచి చేతులెత్తి ఉన్నప్పుడు పట్టుకొనవచ్చును కాని, యుద్దనీతిని అనుసరించి ఆచార్యు డాపని 
చేయలేదు. దుర్యోధనుడు దానికీ కోపగించాడు. ఎంతటి వ్యూహం కౌరవులకొరకు పన్నినా ద్రోణుడి అంతర్వ్యూహం మరొకటున్నదని 
దుర్యోధనుడికి తెలిసింది. ఆచార్యుడిని అనుమానించే దుష్టచతుష్టయాన్ని సంబాళించుకొంటూ ఆడినమాట తప్పకుండా ఇటు 
దుర్యోధనుడినీ, అటు ధర్మరాజునూ మెప్పించే క్లిష్పపాత్ర ద్రోణుడు. ధర్మం కొరకు నిందలు పడినా చలించని దృఢవ్రతుడు. 


పీర్రిక - ౩0 


ఎంతటి క్లిష్ట్రవూహం పన్నినా శ్రీకృష్ణుడి మహిమముందు, అర్జునుడి పరాక్రమం ముందు అది నిలవటం కష్టమనీ, కౌరవులకు 
విజయం అసాధ్యమనీ భావించి మనకు అనేకాంశాలలో బీజార్ధాలను గురించిన విమర్శలను మిగిలించి, పాండవులకు విజయం 
కలిగే ప్రాప్తాశను కలిగించిన యోధుడు ద్రోణుడు. అయిదవనాటి యుద్దంలో ప్రాణత్యాగం చేసి పాండవ విజయమార్గాన్ని 
సుకరం చేసిన వుణ్యశ్లోకుడు ద్రోణుడు. 


14. అయిదవనాటి యుద్ధం: నిర్వహణ సంధి: ద్వంద్వ యుద్దాలు ; 


1. ద్రోణపర్వ నిర్వహణం అద్భుతంగా సాగింది. పాండవులమీద పగబట్టిన రాజరాజు అర్జునుడి పరాక్రమాన్ని లోలోన 
ప్రశంసించినా బయటపడడు. ద్రోణుడు అర్జునుడిమీది అభిమానంతో అతడిని చంపడని తేలింది. అతడు చావకపోతే ధర్మజుడిని 
పట్టడని స్పష్టమయింది. అందువలన యుద్ధభారాన్ని ద్రోణుడు కర్షుడికి ఇస్తే అతడు పౌరుషంతో యుద్ధం చేస్తాడని రారాజు 
ప్రతిపాదించాడు. ద్రోణుడు ఆ మాటలకు కలతపడ్డాడు. శ్రీకృష్ణార్దునుల ప్రతాపాన్నీ, కౌరవులు చేసిన పాపాలనూ, పాండవుల 
ధర్మనీతినీ ప్రశంసించాడు. అయితే, సర్వ సైన్యాధ్యక్షుడు యుద్ధలక్ష్యాన్ని సాధించలేనందుకు తన బలహీనతను అంగీకరిస్తూ 
తాను బ్రతికి ఉండగా మరొకరికి ఆ బాధ్యతను ధారాదత్తం చేయటం వీరధర్మం కాదన్నాడు. అట్లని లక్ష్యాన్ని వీడటం న్యాయం 
కాదనుకొన్నాడు. పారుషంతో ద్రోణుడు పాంచాలురను చంపకుండా కవచం విడువనని ప్రతిజ్ఞచేశాడు. మొదటినాడు పాంచాలురు 
చూస్తూ ఉండగా ధర్మరాజును పట్టుకొంటానన్నవాడు. అయిదవనాడు పల్లవి మార్చాడు. లక్ష్యం మారింది. అది ఆ నాడే తీరుతుందని 
కవచం మీది శపథం సూచించింది. ఇది కౌరవపక్షంలో ఒక వైఫల్యం. 


2. ఆ వైఫల్యాన్ని దుర్యోధనుడు సహించలేక, ద్రోణుడిని నమ్మలేక కర్ణుడి వద్దకు వెళ్ళి, ఆచార్యుడు అభేద్యమైన వ్యూహం 
పన్నికూడా అర్జునుడిని అందులోకి చొరనిచ్చి పక్షపాతవైఖరి ప్రదర్శించాడని నేరం మోపి, కయ్యపు పగ్గాలు పట్టుమని కోరాడు. 
కర్ణుడు అతడిని వారించి ద్రోణుడు యథాశక్తి పోరాడుతున్నాడనీ, అర్జున పరాక్రమం అమోఘ మనీ, వాస్తవాన్ని నచ్చచెప్పాడు. 
అయిదవనాడు ఈ ఉదయ సన్నివేశం భవిష్యత్కథా సూచకంగా ఉండటం విశేషం. కర్ణుడు పోరినా అర్జునుడిని సంహరించటం 
సాధ్యం కాదని సూచన. 


3. అయిదవనాడు ద్రోణుడు ఏ వ్యూహమూ పన్నలేదు. పన్ని ప్రయోజనమూ లేదని తెలిసికొన్నాడు. అందువలన ప్రధానంగా 
ద్వంద్వయుద్దాలే జరిగాయి. 


4. పాండవవీరులు ద్వంద్వయుద్దాలలో కౌరవవీరులను కొందరిని సంహరించారు. భీమసేనుడు దుర్మదదుష్కర్ణులను, 
బాహ్హికుడిని, సాత్యకి సోమదత్తుడిని, ఘటోత్కచుడు అలంబుసుడిని, అలాయుధుడిని వధించారు. 


6. అట్లాగే కౌరవవీరులు పాండవపక్షంలోని వీరులను కూడా చంపారు. అశ్వత్హామ అంజనపర్వుడిని, కర్ణుడు ఘటోత్కచుడిని, 
ద్రోణుడు విరాట ద్రుపదులను హతమార్చారు. 


6. ద్వంద్వయుడ్దాలన్నింటిలో ద్రోణార్జునుల యుద్ధం పరాకాష్ట. అక్కడ ఫలాగమాన్ని గురించి తీవ్రమైన ఆలోచన జరిగింది. 
అది అర్జునుడుగాని, ధర్మరాజుగాని చేసింది కాదు. అది మానవీయంకూడా కాదు. శ్రీకృష్ణుడు దివ్యశక్తిచేత కల్పించింది. అది ఒక 
క్రమంగా సాగి పర్వం ముగియటం విశేషం. 


7. దోణుడు తన వ్యూహాలన్నీ భగ్నం కావటంతో నిరాశచెందాడు. దుర్యోధనుడి అధిక్షేపాలతో మనసులో కలతచెందాడు. 
కర్ణుడు తనకంటె సమర్భ్థుడనే మాట వినేసరికి మండిపడ్డాడు. పరువు దక్కించుకొనటానికి పాంచాలురను సంహరిస్తానని శపథం 
చేశాడు. ద్రుపదుడూ, ధృష్టద్యుమ్నుడూ పాంచాలురలో ముఖ్యులు. వారిని చంపకుండా ఆయన కవచం విడువనన్నాడు. 
ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిచేత చావడు. ద్రోణుడు పగబట్టిన ద్రుపదుడు మరణించాడు. కథ ముగియదు. దానికి ఉపాయంగా 


$్సీర్రిక్ర _- 31 


కృష్ణుడు మహర్నులచేత ద్రోణుడికి యుద్ద విముఖత గురించి ప్రబోధింపజేశాడు. 'భారద్వాజా! నీవు బ్రాహ్మణుండవు; వేదవేదాంగ 
విదుండవు; నీకు సంగ్రామంబు సేయ ధర్మంబగునే? యింతకు మున్ను చేసితేనియు. జేసితిగాని కాలంబు పూర్ణంబయ్యె6 గాన 
నింక సమరంబు నుడుగుట మేలు మా మాటలు వట్టి, యాయుధంబులు వెట్టి శాంతిం బొందుము'” - అన్నది వారి ప్రబోధం. 
ఇది దివ్యోపాయం. 


8. దీనికంటె ముందే శ్రీకృష్ణుడు మానుషోపాయం ప్రారంభించాడు. ద్రుపదవధ జరిగిన తరువాత _ ద్రోణుడు 
ధృష్టద్యుమ్నుడిని వదలడు. అతడిని చంపగలిగిన శక్తికూడా అతడి కున్నది. ఆయుధం చేతిలో ఉండగా ఆచార్యుడిని ఎవరూ 
చంపలేరు. కాబట్టి ద్రణవధోపాయం అవశ్యకర్తవ్యం. అశ్వత్థామ హతుడయ్యాడన్న దుర్వార్తకంటె ద్రోణుడిని యుద్గ్దవిముఖుడిగా 
చేసే ఉపాయం మరొకటిలేదు. అందువలన కృష్ణుడు అర్జునుడు వినేటట్లుగా ధర్మజ భీమాదులకు వినవచ్చేటట్లుగా ఆ ఉపాయాన్ని 
చెప్పాడు. ఆ పని చేయకపోతే సాయంకాలంలోపల పాండవసైన్యాన్ని ద్రోణుడు మట్టుపెట్టటం తథ్యమన్నాడు. భీముడు ఆ 
ఉపాయాన్ని అశ్వత్సామ అనే గజం మిషగా ప్రవర్తిల్లవేశాడు. ద్రోణుడికి దుఃఖం కలిగింది. కాని, ఆ మాటను నమ్మలేకపోయాడు. 
అంతలో మహర్షులు బోధించారు. ఎదురుగా ధృష్టద్యుమ్నుడు కనపడ్డాడు. కటకట పడ్డాడు. వికలచిత్తు డయ్యాడు. శ్రీకృష్ణుడు 
ధర్మరాజుచేత భీముడివఠె “అశ్వత్థామాః హతః కుంజరః” అని చెప్పించటానికి యుద్దనీతిని ప్రయోగించి అంగీకరింప జేశాడు. 
“కుంజరః” అనే పదం వినపడకుండా భేరీభాంకారాలు మైోయించాడు. ఉపాయం ఫలించింది. ద్రోణుడు ఆయుధ పరిత్యాగంచేసి, 
రథంమీద యోగదీక్షలో నిలిచి, శరీరంనుండి ప్రాణాలను వెడలించి, మహాసిద్దుడు పొందే విదేహప్రాప్తిని పొందాడు. ఆ 
తరువాత ధృష్టద్యుమ్నుడికి యోగ్యత వచ్చింది. ద్రోణుడిని చంపటానికి పుట్టినవాడే ఆయుధ విసర్జనానంతరం ఆతడిని చంపగలడు 
కాబట్టి దోణవధ ముగిసింది. 


9. కథ ఇంతటితో ముగియదు. ద్రోణుడి మరణవార్త తెలిసికొని అశ్వత్థామ పాండవ సైన్యంమీద విరుచుకొనిపడ్డాడు. 
మహాస్రాలను ప్రయోగించాడు. పాండవవీరులలో కొందరు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని వధించిన తీరుకు గర్భించారు. సాత్యకి 
వంటి యాదవవీరులే కాక అర్జునుడివంటి పాండవవీరులూ అందులో ఉన్నారు. చివరకు దోణవధను సమర్థించుకొనే అవస్థ 
ధర్మరాజుకే కలిగింది. ఆ తరువాత కాని పాండవపక్షం అశ్వత్థామను కలిసికట్టుగా ఎదిరించలేకుండాపోయింది. అశ్వత్థామ 
ప్రయోగించిన నారాయణాస్త్రాన్ని తప్పించుకొనటానికి అందరూ భూమిమీద దిగి నమస్కరించారు. అశ్వత్థామ ప్రయుక్త ఆగ్నేయాది 
మహాస్త్ర సంపద విఫలమైపోయింది. ద్రోణాశ్వత్భామల వైఫల్యాలు దైవవ్యుహఫలాలు కాని మానవ వ్యూహఫలాలు కావని తెలిసింది. 


10. ద్రోణ పర్వాంతంలో వ్యాసుడు అశ్వత్చామకు శ్రీ కృష్ణార్దునుల మహిమను చెప్పటం, అర్జునుడికి పరమేశ్వర మహిమను 
చెప్పటం ఒక తాత్తికమైన ముగింపు నందించాయి. తిక్కనగారి హరిహరాభేదతత్త్వం వస్తుధ్వని నాశ్రయించి ప్రతీయమానమయింది. 


15. ద్రోణపర్వంలో శ్రీకృష్ణుడు నాయకుడా? 


ద్రోణపర్వ కథనంతా పరిశీలిస్తే అది సహజంగా సాగిందా? లేక శ్రీకృష్ణుడు వెనుకనుండి నడిపించాడా? అనే అనుమానం 
సామాన్యంగా కలుగుతుంది. శ్రీకృష్ణుడు సాక్షాత్‌ నారాయణాంశ సంభూతుడు కాబట్టి చక్రం పట్టకపోయినా యుద్దచక్రం త్రిప్పగలడు. 
శిష్టరక్షణ కొరకు దుష్టశిక్షణ చేయగలడు. ఈ పర్వంలో మొదటినాడు పార్టుడి పరాక్రమమే ధర్మజుడిని రక్షించింది. రండవనాడు 
సంశప్తకులతో యుద్దం, భగదత్తుడితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు పార్టుడికి శ్రీకృష్ణుడి సహకారం కావలసి వచ్చింది. 
మూడవనాడు అభిమన్యుడి మరణానంతరం పార్భుడి పుత్రశోకాన్ని మాన్సటానికీ, సైంధవవధవంటి దుష్కరకార్యాన్ని సాధించటానికీ 
అర్జునుడిలోని రౌద్రశక్తిని మేల్కొల్పి, పాశుపతాస్ర మంత్రఫలసిద్దిని కల్పించి కారవవ్యూహ విధ్వంసనానికీ మార్గదర్శి అయిన 
దైవశక్తి శ్రీకృష్ణుడు. శివ కేశవులకు గల అభేదతత్తాన్ని స్వప్పంలో ఆవిష్కరించి యుద్దంలో దర్శింపజేసిన మహాదేవుడు శ్రీకృష్ణుడు. 
ద్రోణుడు పన్నిన సంశ్లిషవ్యూహంలో శకటవ్యూహాన్ని భేదించి సూచీవ్యూహాన్ని ఆశ్రయించి దాని చివర సురక్షిత ప్రాంతంలో ఉన్న 
'సైంధవుడిని చంపే మార్గం సుగమం చేయటంలో, దుర్యోధనాదులను ఓడించటంలో, మాయా తిమిరాన్ని కల్పించి సైంధవుడిని 
పైకి రప్పించటంలో, అతడి తలను పార్భుడిచేత ఖండింపజేయటంలో, అది నేలమీదపడకుండా వృద్ధక్షత్రుడి ఒడిలో పడేటట్టు 


పీర్రిక - ౩2 


చేయటంలోనూ శ్రీకృష్ణుడి దివ్యసంకల్పమే విజయకారణం. అభిమన్యుడి మరణం పాశుపతాస్త్ర మంత్రసిద్ధికి మూలమయింది. 
ఆ మహాస్తసిద్ధి సైంధవుడితల నేలమీద పడకుండా, పార్భుడి శిరస్సు వ్రక్కలు కాకుండా రక్షించింది. సైంధవ వధానంతరం 
పాండవపక్షంలోనే కాక కౌరవపక్షంలోకూడా వీరులందరు శ్రీకృష్ణార్దునుల మహిమను ప్రశంసించారు. సాత్యకి భీమసేన 
ధర్మరాజాదులను అదనెరిగి రక్షించే సూక్ష్మేక్షిక శ్రీకృష్ణుడిదే. 


ఈ సన్నివేశాలన్నీ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని తెలుపుతున్నాయి. దీనితోపాటు కురుక్షేత్రయుద్దంలో పార్భుడి విజయానికి కలిగే 
అడ్డంకులను క్రమంగా తొలగించటం ఆయన దివ్యవ్యూహాన్ని తెలుపుతాయి. పంచమాశ్వాసంలో ఇంద్రదత్తమైన శక్తిచేత 
ఘటోత్కచుడు మరణించినందుకు శ్రీకృష్ణుడు మనశ్శాంతిని పొందుతాడు. దానికి కారణం శక్తివలన అర్జునుడికి సంభవించే 
మరణం తప్పింది కాబట్టి. ఆ శక్తిని అర్జునుడిమీద ప్రయోగించకుండా కర్ణుడికి ప్రతిరోజూ మరపును కలిగించే శక్తికూడా ఆయన 
వ్యూహమే. ఇది మాయాతిమిర వ్యూహంకంటె మహాశక్తిమంతమైనది. దీనికంటె మించింది ద్రాణవధ వ్యూహం. సమయానికి 
దానిని సూచించిందీ, సమయోచితంగా నిర్వహింపజేసిందీ, ఆ శ్రీకృష్ణుడే. ఆ తరువాత అశ్వత్థామ దివ్యాస్త ప్రయోగాన్ని నిర్వీర్యం 
చేసిందీ శ్రీకృష్ణుడి వ్యూాహపాండిత్యమే. ఆనాడు అశ్వత్థామను ఆపకపోయినట్లయితే ద్రోణుడి తరువాత ఆతడే సేనా నాయకు 
డయ్యేవాడేమో! చావులేని అతడిని చంపటం పాండవపక్షానికి సాధ్యమయ్యేది కాదేమో! “శక్తిని కోల్పోయిన కర్గ్ణుడే తరువాతి 
వరుసలో రావాలని శ్రీకృష్ణుడి దివ్యసంకల్పమని స్పష్టమౌతున్నది. 


ఇంతటి కథ నడిపిన శ్రీకృష్ణుడు కథానాయకుడా? అన్నది హిమాలయమంత ప్రశ్న ఆయన కథా సూత్రధారుడే కాని 
కథానాయకుడు కాడు. నాయక సహాయకుడే కాని నాయకుడు కాడు. కథలో దీనికి సాక్ష్యాలు కోకొల్లలు. ధర్మరాజు విజయార్ధియై 
ద్రోణుడి ఆశీర్వాదం కోరగా “నీ మంత్రి శ్రీకృష్ణుడుండగా నన్నెందుకు అడుగుతా?”వని అన్నాడు. దుర్యోధనుడు ధర్మరాజును 
ప్రాణాలతో పట్టి తెమ్మన్నాడే కాని శ్రీకృష్ణుడిని కాదు. అట్టా అడగటానికి కారణం శ్రీకృష్ణుడి మాహాత్మ్యం తెలియక కాదు .కౌరవులు 
పాండవుల నందరినీ చంపినా శ్రీకృష్ణుడు చక్రంతో కౌరవులను మట్టుపెట్టి కుంతికి పట్టాభి షేకం చేస్తాడని గుర్తించి, మాయాద్యూతంలో 
ధర్మజుడిని ఓడిస్తే శ్రీకృష్ణార్దునుల శక్తులు నిష్ఫలాలై పోతాయని భావించాడు. కాబట్టి నాయకుడు ధర్మరాజే. శ్రీ కృష్ణార్దునులు 
పరమేశ్వరుడిని దర్శించి వచ్చినా, సైంధవుడిని చంపినా, శత్రువులను సంహరించినా శిబిరానికి తిరిగివచ్చి ధర్మజుడికి నివేదించు 
కొనేవారు. ఆయన ఆజ్జలమేరకు మసలుకొనేవారు. ఆయనకే విపత్తువస్తే తాము అతడిరక్షణ కొరకు అన్ని జాగ్రత్తలూ తీసికొనేవారు. 
ధర్మరాజుకు భీముడు మానుష శక్తి, అర్జునుడు దైవీశక్తి, శ్రీకృష్ణుడు జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులు ధర్మశక్తికి ఉపాంగాలే. 

మరొక విశేషం, భాగవతం వంటి మహాపురాణాలలో విష్ణువుగాని, అవతారపురుషులు గాని నాయకులై భక్తులను రక్షించే 
దివ్యలీలలను ప్రదర్శిస్తారు. ఆ పురాణంలో శ్రీకృష్ణుడు దివ్యుడు. కాని, భారతం కావ్యేతిహాసం. ఇందులో కృష్ణుడు దివ్యాదివ్యుడు. 
పాండవులతో కలిసిమెలసి తిరుగుతూ వారిని విపత్తులనుండి తరింపజేస్తూ ఉంటాడు. స్కంధావారంలో దర్భాసనం మీద శ్రీకృష్ణుడి 
శరీరం మీద ఉంచిన పూజాద్రవ్యాలు కైలాసంలో శివుడి మేనిమీద గోచరించటం అద్భుతలీలయే. అంతటి లీల అర్జునుడికి 
అంగమౌతుంది. వారిద్దరి ప్రతాపం ధర్మరాజుకు ఉపాంగమౌతుంది. 


మచ్చుకు ధర్మజ శ్రీకృష్ణుల ఈ సంభాషణ గ్రహించవచ్చును. 
ధర్మరాజు: 
ఉఊ. “ పంకజనాభ! మా పడినపాటులు రాజ్యము గోలుపోకయుం 
గింకకు మూలమై కడగి గెల్పు కిరీటికి నీ. దలంచి యీ 


వంకకు వ్రాలి భక్తజనవత్సలతన్‌ రథచోదకుండ వై 
తిం కిట మమ్ము గావు మని యేటికిం జెప్పంగ మాటిమాటికిన్‌”. 


పీర్రిక - 3౩ 


వ. ' అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము; దుఃఖామర్శ్నమహార్దవ మగ్నులమైన మమ్ముం దీరంబు సేరుపం 
దేపవు నీవ కావె (దోణ. 3.13, 14) 
శ్రీకృష్ణుడు: 
మ. “విను నే6 డర్జ్దును6 డన్యసైన్యముల నుర్విం గూల్చుచుం బ్రేత భూ 


త నికాయంబులు మాంసభక్షణము రక్తస్వైర పానంబు. జే 
సి నలిం గ్రాలంగ6 గ్రీడ సల్పు; నిను మెచ్చించుం దుదిన్‌ సైంధవుం 
డనువానిం దెగటార్చి పేర్చు రిపు ధైర్యక్షేపణాటోపతన్‌.” 


వ. క్రోధ శోకజ్వర విముక్తుండవై శాంతిం బొందుము'”. (దోణ. 3. 15, 16) 


సైంధవవధ చేసింది అర్జునుడైనా, చేయించింది శ్రీకృష్ణుడైనా దానివలన కలిగే ఫలం క్రోధ శోకజ్వర విముక్తి. దానిని 
పొందేది మాత్రం నాయకుడైన ధర్మరాజు. సచివాయత్త సిద్ది అయిన నాయకుడి స్వభావం కూడా అదే. 


16. ద్రోిణపర్వంలో ఎనిమిది రకాల రౌద్రం: 


పాత్రల స్వభావాన్నిబట్టి, అభినయాన్నిబట్టి రౌద్రాన్ని మూడు రకాలుగా విభజించటం భరతుడి కాలం నుండి సంప్రదాయంగా 
వస్తూనే ఉన్నది. అయితే కథలో కార్యసాధనోపాయాలనుబట్టి కూడా రౌద్రవివేచనం చేయటానికి వీలున్నది. ఆ దృష్టితో ఈ 
పర్వంలో ప్రవర్తిల్లిన రౌద్రం ఎనిమిది విధాలు: అవి - 


1. అర్ధసాధన కొరకు కపటోపాయాన్ని ఆశ్రయించి శత్రువును జయించే క్రోధాన్ని ప్రకటించటం. ఈ క్రోధం ఈ పర్వంలోని 
అన్నిరకాల రౌద్రాలకు మూలం. దుర్యోధనుడు ధర్మరాజును పట్టుకొని, వంచనతో జూదమాడి అరణ్యాజ్ఞాతవాసాలకు శాశ్వతంగా 
పంపే యత్నం, అసాధ్యుడైన అభిమన్యుడిని వంచనతో సంహరించే వ్యూహం పన్ని నిర్దాక్షిణ్యంగా అతడిని వధించే యత్నం, 
మాయాతిమిరాన్ని సృష్టించి సైంధవవధకు పాల్పడటం, “అశ్వత్థామా హతః కుంజరః), అన్న వాక్యంతో ద్రోణుడిని అస్తసన్న్యాసం 
చేసేటట్లు చేసి అతడి తలను నరకేయత్నం; ఇవన్నీ అర్థసాధనోపాయాలే, ధర్మం ఇందులో గౌణం. అయితే రౌద్రం వలన రౌద్రం 
ఉత్పన్నమయితే ఇటువంటి సన్నివేశాలు తప్పవు. ఇవి ద్రోాణపర్వంలోనే ఒక్కచోట ్రోగువడ్డాయి. 


2. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు గమనించకుండా శత్రుసంహార యత్నం చేయటం. అర్జునుడు సైంధవ 
వధకై అసాధ్యమైన ప్రతిజ్ఞచేసి దానిని సాధించటం కొరకు శత్రువ్యూహాలను భగ్నంచేసి తీవకోపంతో యుద్ధంచేయటం. ఇటువంటివి 
దోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మొదలైనవారు ప్రదర్శించినా అవి సఫలంకాకపోవటంచేత రౌద్రరసాభాసాన్ని 
కలిగించటం గమనిస్తాం. 


3. మాయాయుద్ధంలో మారణహోమానికి పూనుకొనటం. మాయాయుద్ధం రాక్షసుల సొత్తు. వారిది నిలువెల్ల కోపం. 
ఎదుటివారిని హింసించటమే వారి స్వభావం. ఈ పర్వంలో హిడింబాసుతుడూ, అలంబుసుడూ ప్రదర్శించిన బీభత్స ప్రధానమైన 
యుద్ధం రౌద్రానికి చక్కని ఉదాహరణం. 


4. ఆజన్మ శత్రువులు కనపడితే చాలు, వారి మాటలు స్మరిస్తేచాలు అగ్నిలో ఆజ్యంపోసిన విధంగా క్రోధంతో భగ్గునమండి 
యుద్దానికి కాలుదువ్వేవారు. పాండవులలో భీముడు, కౌరవులలో ద్రోణుడు, కర్ణుడూ మొదలైన వీరులు దుర్యోధన, ధృష్టద్యువ్ప, 
అర్జునాది వీరులను చూస్తే వారిలో తోచేది యుద్దవీరం కంటె రౌద్రం అధికం. 


పీర్రిక్ర - ౩4 


5. ఆత్మీయులను అవమానించిన వారిని గాని, చంపినవారినిగాని ఎదుర్కొన్నప్పుడు ప్రతీకారవాంఛతో ద్విగుణీకృత 
క్రోధవిస్ఫూర్తితో పోరాడటం మరొకభేదం. అభిమన్యుడు పద్మవ్యూహంలో కురువీరులను అధిక్షేపిస్తూ క్రోధమూర్తి అయి విజృంభించిన 
రౌద్రఘట్టం అపూర్య్వోదాహరణం. లక్ష్మణకుమారుడిని, దుశ్శాసన కుమారుడిని అభిమన్యుడు చంపినప్పుడు వారి తండ్రులు 
కోపోద్రిక్తులైనారు. 

6. తన నిజాయితీనీ, వాస్తవస్థితి గతులనూ గమనించకుండా అడుగడుగునా అనుమానిస్తూ అధిక్షేపించే ప్రభువుపై 
'సేనాపతులు అంతర్గత కోపాన్ని కార్యంలో ప్రదర్శించి, కార్యవైఫల్యానికి తోడ్పడే రౌద్రకర్మ - ద్రోణుడి సర్వసేనాపతిత్వం మొదటినుండి 
చివరిదాకా ఈ అంతర్గత కోపంతోనే సాగింది. ఆచార్యుడు వ్యూహముఖ రక్షణం వరకే తాను పరిమితమై వ్యూాహభారమంతా 
దుర్యోధనుడిపై ఉంచాడు. చివరకు అకస్మాత్తుగా అస్త్రసన్యాసం చేస్తూ దుర్యోధనుడికి అప్పగింతలు చెప్పి కన్నుమూశాడు. ఇది 
వీరలక్షణం కాదు. రౌద్ర లక్షణం. 


7. జనకరసాలనుండి జన్యరసాలు పుట్టిన ఘట్టాలలో రౌద్రకర్మ ప్రభావాన్ని విపులంగా వర్ణించి రసపోషణం చేయటం. 


రౌద్రరసంనుండి కరుణరసం జనిస్తుందని లాక్షణికులు చెప్పుతారు. ఇది నిజం. అభిమన్యు వధ రౌద్రకర్మకు 
అక్షరోదాహరణం. దానివలన పాండవపక్షంలో అపారశోకం ఉద్భవిల్లింది. ధర్మరాజు, అర్జునుడు, సుభద్రాది రాణివాసపు స్త్రీలు, 
మిగిలిన పాండవులు, అప్పులు ప్రకటించిన శోకం వ్యాన శ్రీకృష్ణులే స్వయంగా ఓదార్చవలసినంత తీవ్రస్థాయిలో వర్ణించబడింది. 
అభిమన్యువధ ఎంత విసృతంగా వర్ణించబడిందో అతడిని గురించి బంధువులు శోకించిన ఘట్టం కూడా అంత వివులంగా 
ప్రదర్శించబడింది. ఆ ఘట్టంలోని కొన్ని పద్యాలను నేటికి ఆంధ్రులు ఆర్దనయనాలతో చదువుకొంటూ ఉంటారు. మచ్చుకు 
కొన్ని: 


ధీరోదాత్తుడైన ధర్మరాజు సైతం దీనుడై ఇట్లా దుఃఖించాడు. 


మ ' గురుశారద్వత ముఖ్యయోధవర సంగుప్తంబు నిర్భీద్య ము 
దుర మా సైన్యము; దాని జొచ్చి నను6 బ్రీతుం జేయంగా6 బూని యొ 
క్కరు6ండున్‌ గోవులలోన6 జొచ్చు బలుసింగం బొక్కొ నానట్ట్లుసా 
చ్చి రయంబార ననేక వీర శిరముల్‌ చెండాడె నుద్దండు.డై”. (ద్రోణ. 2. 138) 


ఈ పద్యం పైకి చూస్తే వీరరసపోషకంగా ఉంటుంది. మహాయోధులు గుమికూడిన వ్యూహంలో ఒంటరిగా ప్రవేశించి, 
ఎందరితలలో నరికాడు అన్నది ఇందులోని వీరకృత్యం. చిన్నవాడయినా అంతటి పెద్దపని ఎందుకు చేశాడు? కారణం? “నను. 
బ్రీతుంజేయగాన్‌' అని చెప్పటంలో ఆత్మీయత, తనకోసం ఆ పని చేశాడు. మహావీరులు కూడా అతడి ముందు గోవులవలె 
గోచరించారు. అతడు సింహంవలె చెలువొందాడు. అభిమన్యుడు బ్రతికి ఉన్నట్లయితే ఇది వీర ప్రశంస అయ్యేది, మరణానంతరం 
ఇది స్కృతి రూప దుఃఖభావమయింది. పార్ధతనయుడి పరాక్రమమే ఆయన శోకంలోని ప్రధానాంశం. 


ఫల్గునుడు కూడా ధీరోదాత్తుడే. అయినా కన్నతండ్రి. పుత్రశోకంతో అతడు నేలమీద చతికిలపడి ఎలుగెత్తి ఏడ్చాడు. 
తికృనమాటలలో _ 


ఊఉ. “హాయను, ధర్మరాజ తనయా యను, నన్నెడం బాయ నీకు6 జ 
న్నే యనుం, దల్లి నేంప6 జనునే యను; గృష్టుండు వీండె వచ్చెరా 
వే యను, నొంటి వోక దగవే యను; నే గతిం బోవు వాండనే 
నో యభిమన్యుండా యనుం బ్రియోక్తుల నుత్తరం దేర్చవే యనున్‌' (దోణ. ద్వి. 242) 


పీర్రిక - 35 


ప్రతి పిలుపులో ద్రేగు బాధ విషాద గీతిగా వినిపించింది. బాంధవ్యం, ఆత్మీయత, ఆక్రందనలో వినిపించింది. ధర్మరాజు 
బుద్ధిమంతుడివలె దుఃఖించాడు. పార్టుడు గుండెపగిలినట్లు శోకించాడు. 


కరుణరసాన్ని ప్రకటించేవారు కూడా త్రిగుణాత్మకంగా ఉంటారేమో? ద్రోాణపర్వంలో విచిత్ర మేమంటే - చచ్చిన ఆత్మీయులను 
చూచి అందరూ అర్జునుడివలె, ధర్మరాజువలఠె దుఃఖించరు. వారు సాత్విక ప్రవృత్తులు కాబట్టీ వారిలో ఉద్బుద్ధమైన శోకం 
అవలీలగా రసస్థాయికి చేరుకొంటుంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు వీరమరణం పొందినప్పుడు పాండవులు దుఃఖించారు 
గాని శోకించలేదు. పైపెచ్చు శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఘటోత్కచుడు చచ్చి అర్జునుడిని బ్రతికించాడు. అందువలన ఆ 
ఘట్టంలో దుఃఖాన్ని రేఖామాత్రంగా ప్రకటించారు. వీరు రాజస ప్రవృత్తులు. ఇక కౌరవులలో దుర్యోధన దుశ్శాసనుల కొడుకులు 
కూడా అభిమన్యుడి రౌద్రకర్మకు బలి అయ్యారు. కాని, వారు దుఃఖించిన దానికంటె శత్రువుమీద మండిపడటం ఎక్కువగా 
కనబడింది. దుఃఖంనుండి కోపం పుట్టటం ఉదాత్తలక్షణం. దుఃఖం లేకుండా కోపం కలగటం ఉద్దత లక్షణం, లేదా తమోగుణ 


లక్షణం. 


అన్నిటికంటె మించి పేర్కొనదగింది ధృతరాష్ట్రుడి శోకం. మహాభారత యుద్ధకాలంలో మహావీరుల మరణవార్తలు విన్న 
ఆంబికేయుడు కన్నీరుమున్నీరుగా శోకించటం గమనిస్తాం. దుఃఖనదులన్నీ ధృతరాన హృదయుక్షేతంలో కలిసి 
శోకమహాసాగరమౌతున్నట్టుంటుంది. జన్యరసచిత్రణలో ఇది ఒక మెలకువ. 


8. జన్య మిత్ర రసాలనుండి రౌద్రం ప్రబుద్ధమైనట్లు వర్ణించటం. 


జనకరసమైన రౌద్రం ఒక్కొక్కసారి జన్యరసస్టానంలో ఉండవచ్చును. క్రోధోద్రేకంలో విజృంభించే వీరులు పలికే వాక్యాలకూ, 

చేసే శపథాలకూ ప్రతిగా వీరులు రౌద్రాన్ని ప్రదర్శించవచ్చును. ఇవి భీమ దుర్యోధనుల నడుమా, ద్రోణ ధృష్టద్యుమ్నుల నడుమా, 
సాత్యకి కర్ణుల మధ్యా, అశ్వత్హామ ధృష్టద్యుమ్నుల మధ్యా సామాన్యంగా ఇటువంటి సన్నివేశాలు గోచరిస్తాయి. ఈ పర్వంలో 
సుశర్మకూ, సంశప్తకులకూ అర్జునుడికీ నడుమ సాగిన రౌద్రరస విజృంభణం పరస్పర జనకంగానూ, పోషకంగానూ ఉన్నాయి. 
శత్రుకృతమైన రౌద్రకర్మలకు శోకం కలిగినా దానిని అధిగమించి క్రోధోద్రేకంతో పగసాధించే ప్రయత్నంలో శత్రువధకు 


ఘోరప్రతిజ్ఞ చేయవచ్చును. ద్రోాణపర్వంలోనే కాదు మహాభారతయుద్దం మొత్తంలో కూడా పేరెన్నికగన్నది. సైంధవుడిని వధిస్తానని 
చేసిన పార్ధ ప్రతిజ్ఞ పుత్రశోక కారకుడైన విరోధిపై ప్రకటించిన రౌద్ర విస్ఫూర్తి. 


రౌద్రరసపోషణంలో భయానక బీభత్సరసాలు వర్తిల్లటం యుద్దరంగంలో సహజం. ద్రోణార్జునాది మహావీరుల విజృంభణం 
వలన యుద్దభూమి బీభత్సంగా కనబడుతుంది. ఆ మహావీరుల ద్వంద్వయుద్దాలు చూపరులకు భయంకరాలుగా కనబడతాయి. 
రౌద్రఘట్టాలలో వీరులు కొందరు శత్రువుల బలాబలాలను అపహాస్యం చేస్తూ గంభీర హాస్యాన్ని ఉత్పత్తి చేస్తారు. మచ్చు 
కొక్కటి: 
కర్ణుడి పౌరుషోక్తి: (దుర్యోధనుడితో) 
శా, “చంపం జాలుదు నే నొకండన భుజాశక్తిన్‌ నరున్‌, వెండి మ 
ర్లింపం జుల్కన భీమముఖ్యుల; భవత్తేజంబు రాజ్యంబు6 బా 
లింపం బూనిక యేను గల్గంగ రిపు ల్ఫృంభింతురే? చూడు నా 
తెంపుం బెంపును”' నంచు. గర్జుండు మహోదీర్జాకృతిం బొల్ప్చినన్‌. 


వ. కనుంగొని గృపాచార్యుం డలంతి నవ్వుతో నతని కిట్టనియె. 


పీర్రిక - 36 


చ. “అగు నగు మేలు మేలు మనుజాధిపుండున్‌ మహి యేలు మాటల 
న్మగంటిమి యిమ్మెయిన్‌ నెజపినం జెడు6. బాండుతనూజకోటియుం 
దగు మును ఘోషయాత్రను బదంబడి గోగ్రహణంబునందు. బే 
రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కుము సాలు నిన్నియున్‌). (ద్రోణ. 5. 97-99) 


కర్ణుడు పల్కినవి పౌరుషోక్తులు కావని అవి ప్రగల్ఫోక్తులని అవహేళన చేసిన కృపాచార్యుడి మాటలు లలిత హాస్య 


జనకాలు. 
సర్వాంగ సుందరమైన రౌద్ర రసావతారం ద్రోణపర్వం. 
17. ద్రోణపర్వం: అంతరార్థం 


మహాభారత కథను ముక్తిసాధనమార్గంగా అన్వయించి తాత్వికదర్శనాన్ని చేసే అధ్యాత్మ విదులున్నారు. వారు ద్రోణపర్వంలోని 
అభిమన్యుడి వధకూ, ద్రోణవధకూ తాత్త్విక వ్యాఖ్యానం చేస్తారు. అభిమన్యువధ పూర్ణయోగ సాధనకూ, ద్రోణవధ అసమగ్రమైన 
జ్ఞానాన్ని సమగ్రజ్ఞానంతో విలీనం చేసే సాధనకూ ప్రతీకలుగా పేర్కొంటారు. 


సాధకుడు ముక్తిసాధన చేసేటప్పుడు అతడిలో అ సాధనకు ప్రతిరోధకంగా ఉండే పాక్షిక సాత్విక వృత్తులే భీష్మ ద్రోణ, 
కర్టులుగా గ్రహించాలి. భీష్ముడు అసమగ్ర కర్మమార్గానికీ, ద్రోణుడు అసమగ్ర జ్ఞానమార్గానికీ, కర్ణుడు అసమగ్ర యోగమార్గానికీ 
చిహ్నాలుగా గోచరిస్తారు. పాక్షిక వృత్తులంటే అటు కేవలం సాత్వికాలు, ఇటు కేలంల తామసికాలూ కాని వృత్తులని భావం. వాటిని 
గుర్తించి నాశనం చేయటం కష్టసాధ్యం. 


దుర్యోధనుడు ధర్మరాజును చంపకుండా పట్టి తెమ్మని దోణుడిని అడిగాడు. అతడిని మరల జూదంలో ఓడించి శాశ్వతంగా 
అడవులకు పంపాలని ఆశించాడు. ధర్మరాజును చంపితే అర్జునుడు విజృంభిస్తాడనీ, పాండవులనందరినీ చంపితే శ్రీకృష్ణుడు 
చక్రప్రయోగంతో కౌరవులనందరినీ సంహరించి రాజ్యాన్ని కుంతికైనా కట్టబెట్టుతాడనీ దుర్యోధనుడు భావించాడు. ద్రోాణపర్వంలో 
ఈ సంకల్పం బీజం. దీనిని తాత్వికంగా ఇట్లా వ్యాఖ్యానించవచ్చును. 


ధర్మరాజు అష్టాంగపరమైన శారీరక సాధనకు చిహ్నం. అర్జునుడు బుజువృత్తికీ, శ్రీకృష్ణుడు నివృత్తికీ ప్రతీకలు. ధర్మరాజును 
కృష్ణార్దునులకు దూరం చేసి, ఉన్న స్టితిలోనే ఉంచటం దీని అంతరార్దం. అంటే - బుజువృత్తికీ, నివృత్తికి దూరమైన అష్టాంగ 
శారీరకసాధన పెరగకుండా ఉండేటట్లు బ్రతికించి ఉంచటం కొరకు అసమగ్ర జ్ఞానవృత్తిని ప్రోత్సహించటం దుర్యోధనుడి లక్ష్యం! 
ఈ అవరోధం సామాన్యంగా మోక్షసాధనలోని చివరిదశలో ఏర్పడుతుంది. తీవ్రమైన విఘ్నాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 
అందుకే ద్రోణవధ పెద్ద ప్రయత్నమైపోయింది. 


వ్యూహాలలో పద్మవ్యూహానికి ప్రత్యేకత ఉన్నది. పత్‌+మా+వ్యూహం= పద్మవ్యూహం. పతనశీలమైన ప్రవృత్తికీ, సంపదలకూ 
సంబంధించిన ఊహలను పుట్టించే మాయాజాలం - అని పద్మవ్యూహానికి అంతరార్థం. ముక్తిసాధనను భ్రష్టంచేసే తామసిక 
వృత్తిచేత (పేరేపించబడే ప్రకృతి వ్యామోహం కలిగించే మాయావృత్తియే పద్మవ్యూహం. ఆ వ్యూహం అసమగ్ర జ్ఞానవృత్తి (ద్రోణుడి) 
వలన కల్పించబడింది. దానిని అభిమన్యుడు భేదించాడు. 'అభితః మనుతే ఇతి అభిమన్యుః' అని వ్యుత్పత్తి. అభిమన్యు సాధన 
అంటే “అహం బ్రహ్మాస్మి 'సర్వం ఖల్విదం బ్రహ్మ అనేవాటి సమష్టి సాధన. దానిని పూర్ణయోగం అంటారు. బుజుప్రవృత్తి అయిన 
అర్జునుడివలన అతడు ఆరోహణమార్గాన్నే తెలిసికొన్నాడు. అంటే పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే తెలుసు. కాని, భయరహితమనః 
ప్రవృత్తులు (భీమాదులు) వెళ్ళిన మార్గాననే తిరిగిరావచ్చునని ధైర్యం చెప్పటంతో అభిమన్యుడు పూనుకొన్నాడు. అంటే వారికి 


పూర్ణయోగం తెలియదన్నమాట! 


క్పీర్రిక్ర _- 37 


తిరిగి వచ్చేటప్పుడు పెక్కుమంది కూడి అభిమన్యుడిని అన్యాయంగా చంపారు. దీని అంతరార్జాన్ని ఈ విధంగా 
భావించవచ్చును. బ్రహ్మత్వసిద్ది సాధకుడికి అవరోహణక్రమం తెలియనప్పుడు - అంటే - ప్రకృతినంతనూ ఇది బ్రహ్మకాదు అని, 
“అహం బ్రహ్మాస్మి అనే సాధనలో నిషేధించుకొంటూ పోవటం మాత్రమే తెలిసి, సర్వప్రకృతినీ (పద్మవ్యూహాన్ని) బ్రహ్మస్వరూపంగా 
సాధకుడు చూడలేనప్పుడు, సాధకుడిచేత అంతక్రితం నిషేధించబడిన ప్రకృతికి చెందిన వాసనామనోవృత్తులే ఒక్కుమ్మడిగా 
సాధనను బ్రష్టంచేసి వేస్తాయన్న సాధనా విఘ్నదశా రహస్యాన్ని తెలుపుతున్నది. ఇక్కడ చనిపోవటం అంటే సాధన వ్యర్థం అయిందని 


అంతరార్జంగా గ్రహించాలి. 


సూర్యు డస్తమించే లోగా సైంధవుడిని (జయద్రథుడిని) వధిస్తా నని అర్జునుడు శపథం చేశాడు. సూర్యు డంటెే జ్ఞానప్రకాశం. 
సాధకుడిలోని జ్ఞానప్రకాశం నశించకుండా కర్మమార్గం వలన కలిగే జనన మరణ కర్మ వాసనలను నాశనం చేయటం (జయద్రథ 
వధ) బుజుప్రవర్తనా (అర్జునుడి) సాధన (ప్రతిజ్ఞ లక్షణంగా బోధపడుతున్నది. 


ద్రోణవధలో అసమగ్రమైన జ్ఞానాన్ని సమగ్రజ్ఞానంతో విలీనంచేసే సాధన గోచరిస్తుంది. ద్రు+ఊన= ద్రోణ - అంటే 
ప్రకృతినుండి విడిపోయినది, మాయాసంబంధాన్ని విడిచిపెట్టింది - అనే అర్థం గల జ్ఞానదీప్తిగా చెప్పాలి. కొన్నాళ్ళ తరువాత 
అశ్వత్థామ పుట్టాడు. అఆ తరువాత ఆచార్యుడైన ద్రోణుడు కౌరవపక్షంలోనే ఉండిపోయాడు. కురుక్షేత్రయుద్ధంలో సర్వసేనానిగా 
అభిషిక్తుడయ్యాడు. అశ్వత్థామ (అశ్వత్‌+థామ) అంటే ప్రకృతిగా ఆచరించే కర్మవాసనల ప్రకాశం అని అర్థం. అశ్వత్థామకు 
ద్రోణుడు తండ్రి. అంటే - అసమగ్రమైన జ్ఞానం ప్రకృతిలో చరించే కర్మవాసనలకు ఉత్పత్తిస్థానం - అని అంతరార్థం. ఈ విధంగా 
కారవపక్షాన్ని కోరి యుద్ధభారాన్ని వహించిన ద్రోణుడు జీవనవృత్తికి ఐహికవాంఛలకు లోనై ప్రకృతికర్మ వాసనలకు జనకుడై 
ఉండటంచేత అసమగ్ర జ్ఞానదీప్తి గల పాక్షిక సాత్విక మనోవృత్తి అన్నమాట. ఎంత అసమగ్రమైనదైనా, వింతగా ప్రకృతివాంఛలు 
కలిగిఉన్నా జ్ఞానం అనేది మనస్సును జయించి సంపాదించిందే కావటంవలన మనస్సుచేత జయించబడని శక్తిసామర్థ్యాలు 
దానికి ఉండే ఉంటాయి. 


అర్జునుడంటే బుజుమనోవృత్తి. ఎంత బుజువృత్తి అయినా అది మనస్సునుండి కలిగిన జ్ఞానవృత్తివలన కలిగినదే 
కావటంవలన, జ్ఞానస్వరూపానికి అది అసమగ్రమైనదే అయినా, బుజుమనోవృత్తి గురుభావంతో (మొగ్గ విధేయతను వహించి 
లొంగి ఉండవలసిందే. 


అర్జునుడు ఎంత ఘోరంగా తలపడి యుద్దంచేసినా ద్రోణుడిని జయించలేకపోయాడు. అంటే - ఎంతటి బుజుమనోవృత్తికి 
కూడా ఆత్మజ్ఞానాన్ని (అది అసమగ్రమైనదే అయినా) మించి ఉండగలిగే సామర్థ్యం ఉండనే ఉండదు. బుజువృత్తి అనేది 
విషయాలకు సంబంధించినదే కావటంవలన జ్ఞానవృత్తికి అది క్రింది స్థాయిదే. అది జ్ఞానాన్ని గెలవాలంటే దానిలోని దౌర్చల్యంవలన 
మధ్యలో ఏర్పడిన ప్రకృతి లోలత్వాన్ని (అశ్వత్థామ పట్ల అభిమానాన్ని) అసమగ్రమైన జ్ఞానంచేతనే గ్రహింపజేసి పశ్చాత్తాపంతో 
నిర్మలతను పాొంగింపజేసి, ప్రకృతిపైని మమకారాన్ని పోగొట్టి, స్వచ్చందంగా అది ముక్తిని పొందాలనే స్థితిని దానికి కలిగించాలి. 
లోగడ దౌర్చల్యంవలన దానిలో కలిగిన ప్రకృతి లోలత్వాన్ని (అశ్వత్భామాభిమానాన్ని) విడిపించాలి. 


ఈ అంతరార్జాన్ని అన్వయించుకొంటే ద్రోాణవధలోని సాధన రహస్యం వివృతమౌతుంది. విశ్వామిత్రాది మహర్షులు ఏడుగురు 
ద్రోణుడికి ప్రసన్నులై ప్రబోధించారు. అంటే సప్తవిధమనోవృత్తులు అశ్వత్థాిమయందు అమిత్యప్రేమగల ద్రోణుడిని (ప్రకృతి వాంఛలతో 
అమితంగా కూడిన సాధకుడిలోని అసమగ్రజ్ఞానాన్ని) ప్రబుద్ధపరిచాయి. అంటే ప్రకృతిమీది ఆసక్తిని నశింపజేసికొని ముక్తిని 
పొందవలసిందిగా సాధకుడిని హెచ్చరించాయన్నమాట! అప్పుడు “అశ్వత్భ్థామః హతః కుంజరః" అనే ధర్మరాజు మాట వినిపించింది. 
అంటే ప్రకృతి ప్రకాశం హతమైనది, సాధకుడిలో నుండి నశించిపోయింది, ఆత్మజ్ఞానం ప్రబుద్ధమయింది, అంతః ప్రబోధం కలిగింది- 
అని గ్రహించాలి. ఆ ఉపాయం (కృష్ణుడు) నివృత్తితత్త్యం చూపించిందని కూడా గ్రహించాలి. 


పీర్రిక - 38 


ఇక్కడ ఒక విశేషం గ్రహించాలి. ధర్మరాజు అబద్దమాడాడు అన్నది వాచ్యార్థంలోనే తప్ప అంతరార్థంలో కాదు. అంతరార్థంలో 
అది సత్యం చెప్పటమే బెతుంది. ఎట్టాగంటే - ప్రకృతిలోనే పరమాత్మ ఉంటాడు. కాబట్టి ప్రకృతి నశించిపోవటం అనేది సత్యం 
కాదు. ప్రకృతి నిత్యమే. అందుకే ఇక్కడ కుంజర (కుం= ఐహికవృత్తిని; జరః= నాశనం చేసేది) శబ్దం వాడబడింది. ఆ కారణంగా 
జీవన్ముక్తావస్థను చెప్పటంగా జరిగింది. 


ధర్మరాజు అంటే ధర్మతేజస్సు అని అర్హం. ధర్మతేజస్సు ఎప్పుడూ సత్యమైన ప్రకృతిని నశించిందని చెప్పదు. తరువాత 
ధృష్టద్యుమ్నుడు (దృఢమైన జ్ఞానప్రకాశం) టోణుడిని యోగనిష్టలో ఉండగా తల తెగనరికాడు. అంటే అసమగ్రజ్ఞానం ధ్యానప్టితిలో 
ఉండగా పరిపూర్ణ జ్ఞానంలో విలీనం చేయటం జరిగిందని భావం. 


దోణుడి వధను అసమగ్రజ్ఞానం పూర్ణజ్ఞానంలో భగవద్ద్యానం వలన వాసనానివృత్తి పొందిఉన్న సమయంలో జ్ఞాన దీప్పిలో 
విలీనం చేసే సాధనంగా గ్రహించి సంపూర్ణజ్ఞానం పొందటానికి సాధకులు సాధనలు సాగించాలి. ఇది ద్రోణపర్వం మన కందించే 
అంతరార్హం. (మరిన్ని వివరాలకు డాక్టర్‌ వేదుల సూర్యనారాయణ శర్మగారి “అంతరార్ద మహాభారతము” అనే గ్రంథాన్ని చూడండి). 


18. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం: 


తెలుగులో ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం అవతరించి దాదాపు వెయ్యేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు దానికి సమగ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి మోదముంబొరసే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలరాయడు మాత్రమే చేపట్టి, ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో ఈ 
బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమ దయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో పండితులు 
పదునెనిమిది పర్వాల ఈ దివ్య ప్రబంధమండలిని పరిష్కరించి, ప్రతి పద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన పీఠికలు 
సమకూర్చి, కథాసారాదులను చేర్చి సర్వార్థసాధకంగా సంతరించి, సర్వాంగసుందరంగా ప్రచురించి, సామాన్య ప్రజలకు 
అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి 
పక్షాన బాధ్యత వహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి.బోర్డు 
ఛైర్‌ మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా 
పాల్గొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికార, అనధికారులూ 
ధన్యులు, వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది 0డు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రండవ సంపుటిగా 
రూపుదిద్దుకొన్నది. విసృతమైన ఆరణ్యపర్వం మూడవసంపుటిగా రండు భాగాలలలో ప్రచురించబడింది. మొదటి భాగం నన్నయ 
రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎజ్ఞాపెగడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం విభజించబడి 
ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ సంపుటులుగా విరాట, ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. 
ఇప్పటి ఈ ఏడవసంపుటి ద్రోణపర్వం. 


ద్రోణపర్వ వ్యాఖ్యానంలో నలుగురు మహాపండితులు పాల్గొన్నారు. ప్రథమాశ్వాసానికి డాక్టర్‌ జి. హరనాథ్‌గారూ, ద్వితీయా 
శ్వాసానికి డాక్టర్‌ మల్లెల గురవయ్యగారూ, తృతీయ చతుర్భ్థాశ్వాసాలకు శ్రీ సింగరాజు సచ్చిదానందంగారూ, పంచమాశ్వాసానికి 
డాక్టర్‌ కె. రాజన్న శాస్రిగారూ వ్యాఖ్యానం వ్రాశారు. మనీషులైన వీరు మధుర రచన చేశారు. ఈ పర్వానికి తగిన పీఠికను నేను 
సంతరించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


పీర్రిక్ర - ౩9 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ క. సత్యరామ ప్రసాదు గారికీ, డాక్టర్‌ దాసు అచ్యుతరావు గారికీ, శ్రీ ఎన్‌.ఎస్‌. హరనాథ్‌ గారికి, శ్రీ జి. రాధాకృష్ణగారికి, 
శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకూ, డాక్టర్‌ వి.యస్‌. లక్ష్మిగారికీ నా హార్దిక కృతజ్ఞతలు. 


పరమకల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంతగమ్యులు, 
పరమతత్త్వరూపులు అయిన భక్త సులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం 
అక్షరమైన తోమాలసేవ. వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ. ద్రోణపర్వ విశేషాంశాలు ఉజ్బ్వలాలంకారసేవ. పీర్రిక్ర విరాణ్మూర్తికి 
మంగళనీరాజనం. ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చనం. 

సత్య శివ సుందర రూపవులైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాబ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజాకుసుమ మంజరిగా సమర్పించుకొంటున్నాను. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను 


హైదరాబాదు జి.వి. సుబ్రహ్మణ్యం 
10.58.2004 ప్రధాన సంపాదకుడు, 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, 
తిరుమల తిరుపతి దేవస్తానం... 


కథాసారం-40 


ద్రోాణపర్వ కథాసారం 


భీష్ముడు రణరంగంలో కూలి అంపశయ్యమీద ఉండటం విని ధృతరాష్ట్రుడు మిక్కిలి శోకించి కౌరవులకు విజయం 
కలుగుతుందనే ఆశతో తరువాతి యుద్ధవార్తలను తెలిసికొని రమ్మని సంజయుడిని యుద్ధభూమికి పంపాడు. ఆ తరువాత ఒకనాటి 
అర్ధరాత్రి సమయంలో సంజయుడు యుద్దభూమినుండి తిరిగివచ్చి దోణుడి మరణవార్తను తెలిపాడు. పిడుగువంటి ఆ వార్తను 
విని ధృతరాష్ట్రుడు దిగ్భాంతి చెంది, మూర్చపోయి, తేరుకొని పరిపరి విధాల టోణుడి గుణగణాలు స్మరిస్తూ దుఃఖించాడు. 
కారవులకు ఇక విజయం కలగటం కష్టమని భావించి నిట్టూర్చాడు. తరువాతి కథను వినిపించుమని కోరగా సంజయుడు ద్రోణవధ 
కథను వివరించి చెప్పాడు. 


భీష్ముడు కూలిన తరువాత కౌరవ సైన్యం గోపాలుడు లేని గోగణంవలె వెలవెలపోయింది. దుర్యోధనాదులకు, కారవసైనికులకు 
కర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. భీష్ముడు పడిపోయేంతవరకు రణరంగంలోకి అడుగు పెట్టనని ప్రతిజ్ఞచేసిన కర్ణుడు దుర్యోధనుడి 
ఆహ్వానంమీద రథమెక్కి యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు. అంపశయ్య పై శయనించి ఉన్న భీష్ముడివద్దకు వెళ్ళి ఆతడి 
అభినందనలు పొందాడు. సర్వసైన్యాధ్యక్షుడవు కమ్మని దుర్యోధనుడు కోరగా కర్ణుడు ధనురాచార్యుడైన ద్రోణుడిని అభిషిక్తుడిని 
చేయుమని సలహా ఇచ్చాడు. సుయోధనుడు సేనాపతుల నందరిని వెంటబెట్టుకొని ద్రోాణాచార్యుడి వద్దకు వెళ్ళి, అతడిని అర్చించి, 
అతడి అంగీకారంపొంది సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. ద్రోణుడు ఉప్పాంగిపోయి దుర్యోధనుడిని ఒకవరం కోరుకొమ్మన్నాడు. 
అతడు కర్ణ దుశ్ళాసనాదులతో ఆలోచించి “ధర్మరాజును పట్టి ఇమ్మని కోరాడు. అందుకు ఆచార్యుడు ఆశ్చర్యపోయి “ధర్మరాజును 
సంహరించుమనకుండా ప్రాణాలతో పట్టితెమ్మని ఎందుకు అడుగుతున్నావు? అర్జరాజ్యమీయాలని అనుకొంటున్నావా?” అని 
ప్రశ్నించాడు. దుర్యోధను డందుకు ఇట్టా బదులిచ్చాడు. “ధర్మరాజును సంహరిస్తే అర్జునుడు కోపించి కౌరవులనందరినీ 
యుద్ధరంగానికి బలిచేస్తాడు. ఒకవేళ మనం పాండవులను సంహరించినా కృష్ణుడు చక్రంతో కౌరవసేనను మట్టుపెట్టి రాజ్యాన్ని 
కుంతికైనా ఇస్తాడు. కాబట్టి ధర్మరాజును ప్రాణాలతో పట్టితెస్తే అతడితో తిరిగి జూదమాడి అతడి నందులో ఓడించి అలవోకగా 
దీర్ధకాలం అడవులకు పంపి, రాజ్యాన్ని సుఖంగా ఏలుకొనవచ్చునని నా అభిప్రాయం.” ఆ మాటలు విని దుర్యోధనుడి కుటిల 
చింతనకు మనసులో రోసి తన వరాన్ని నివుణంగా తప్పించుకొనగలిగేటట్టు ప్రతిజ్ఞచేశాడు. “అర్జునుడు సమీపంలో లేకుండా 
ఉంటే, ధర్మరాజు రణరంగంనుండి పారిపోకుండా ఉంటే, అతడిని పట్టి ఇస్తాను' అని పలికి దుర్యోధనుడిని తృప్తిపరిచాడు. ద్రోణుడి 
ప్రతిజ్ఞను రారాజు సైనికులందరికీ చాటించాడు. దానిని గూఢచారులవలన ధర్మరాజు విని అర్జునుడిని పిలిచి ద్రోణ శపథాన్ని 
గురించి చెప్పాడు. తానున్న చోటును ఎప్పుడూ వదలకుండా పొదివికొని యుద్దం సాగించుమని కోరాడు. “అగ్రజా! నేను ప్రాణాలతో 
ఉండగా నిన్ను పట్టుకొనటానికి ఆ ద్రోణుడికి కాదు కదా! ఆ స్థాణువుకైనా సాధ్యం కాదు. నీకు భయ మెందుకు?” అని అర్జునుడు 
ధర్మరాజుకు ధైర్యం చెప్పాడు. ఆనాడు పాండవులు క్రాంచవ్యూహం పన్ని సైన్యాలను నడిపారు. సేనాముఖంలో అర్జునుడు 
గాండీవాన్ని ధరించి నిలిచాడు. కౌరవులు శకటవ్యూహాన్ని పన్నారు. 


ద్రోణుడి మొదటినాటి యుద్ధం: 


ద్రోణుడు పాండవసైన్యంమీద దివ్యాస్తాలతో విరుచుకొని పడ్డాడు. నరుడు గురుడిమీద దివ్యాస్తాలతో తలపడ్డాడు. పోరు 
మహాఘోరంగా మొదలైంది, సంకుల సమరంగా సాగింది. భీమసేనుడూ, శల్యుడూ గదాద్వంద్వయుద్ధం భీకరంగా చేశారు.పాండవ 
సేనాపతులు తమతమ పరాక్రమాలను ప్రచండంగా ప్రదర్శించారు. ద్రోణుడు మండిపడ్డాడు. భీమ సాత్యకి పాంచాలాదులచేత 


కథాసారం-4]1 


పరిరక్షితుడైన ధర్మరాజుమీద దారుణంగా దాడి మొదలుపెట్టాడు. పాండవ సేనానులు పెక్కురు ధర్మరాజును రక్షించుకొంటూ 
ఆచార్యుడిమీద యుద్దం సాగించారు. ద్రోణుడు కార్చిచ్చువలె వ్యాపించి వీరులనందరినీ కలతపెట్టి ధర్మరాజును సమీపించి 
సంకులసమరం చేశాడు. “ధర్మరాజు పట్టుపడ్డాడు” అని సైనికులందరూ కేకలు వేశారు. కర్ణుడితో పోరు ఘోరంగా చేస్తున్న 
అర్జునుడు మెరుపువలె ద్రోజాచార్యుడికి అడ్డుపడ్డాడు. క్షీరసముద్రాన్ని మందరపర్వతం కలచివేసినట్టుగా కౌరవసైన్యాన్ని 
అర్జునుడు సంక్షోభపరిచాడు. కురువీరులందరూ ఆచార్యుడికి అండగా నిలిచి పోరాడినా గాండీవి పరాక్రమానికి ఎదురునిలిచి 
నెగ్గలేకపోయారు. ఈ విధంగా ద్రోణుడి మొదటినాటి యుద్ధం ముగిసింది. 


ద్రోణుడి రెండవనాటి యుద్ధం: 


'రెండవనాడు ద్రోణాచార్యుడు గరుడవ్యూహాన్ని పన్నాడు. పాండవులు మండలార్ద వ్యూహాన్ని మోహరించారు. కారవపక్షాన 
సుశర్మ నాయకత్వంలో సంశప్తకులు పదివేలమంది రథికులు ఒక్కటిగా కూడి అర్జునుడిపై పగసాధించటానికి దుర్యోధనుడి 
అనుమతిని కోరారు. అత డంగీకరించాడు. అర్జునుడిని ధర్మరాజుకు దూరంగా పంపటానికి సంశప్తకులు తోడ్బడ్డారు. దక్షిణదిశగా 
దూరంగా మోహరించిన సంశప్తకులు అర్జునుడిని యుద్దానికి ఆహ్వానించారు. పార్టుడికి గడ్డుప్రశ్న ఏర్పడింది. అటు యుద్ధాహ్వానాన్ని 
కాదనటానికి వీలులేదు. ఇటు అన్న ధర్మరాజు రక్షణను వదలటానికి వీలులేదు. వీరుడైన అర్జునుడు పాంచాలవరుడైన సత్యజిత్తు 
రక్షణలో ధర్మరాజును ఉంచి తాను సంశప్తకులపై యుద్దానికి వెళ్ళాడు. సంశప్తకులందరూ కలిసి అర్జునుడిమీద ఒక్కుమ్మడి 
దాడిచేసి దొమ్మియుద్దం సాగించారు. బాణాలతో అర్జునుడిని కప్పివేశారు. సారథి అయిన కృష్ణుడికే అర్జునుడు కనబడటం 
కష్టమయింది. ఫల్గునుడు అనిలాస్త్రాన్ని ప్రయోగించి క్రమ్మిన బాణమేఘాలను వమ్ముచేశాడు. సంశప్తకులను చీకాకుపరిచాడు. 


అర్జునుడు సంశప్తకులవైపు పోగానే ద్రోణాచార్యుడు ధర్మరాజువైపు దాడి సాగించాడు. అపారబలాఢథ్యుడు సత్యజిత్తు 
ధర్మరాజుకు రక్షగా నిలిచి విజృంభించాడు. కాని, శస్త్ర కళాచార్యుడైన దోణుడు అతడి విల్లును విరిచాడు. అతడు విల్లందినప్పుడెల్తా 
దానిని తునకలు చేశాడు. చివరకు అర్జచంద్రాకార బాణంతో అతడి తల తెగగొట్టాడు. సత్యజిత్తు చనిపోగానే ధర్మరాజు ద్రోణుడి 
పరాక్రమానికి భయపడి రణరంగంనుండి రథం మీద తొలగిపోసాగాడు. అంతలో మత్స్యరాజు తమ్ముడు సూర్యదత్తుడు టోణుడి 
నెదుర్కొన్నాడు. అతడికి చేది మగధ 'కేకయరాజుల సైన్యాలు అండగా నిలిచాయి. ద్రోణుడు సూర్యదత్తుడిని చంపి, ధర్మరాజును 
పట్టుకొనటానికి అతడిని తరుముకొని పోజొచ్చాడు. అప్పుడు ధర్మరాజుకు అండగా యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, 
శిఖండి, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు క్రమ్ముకొని టోణుడిని ఎదిరించారు. సుడిగాలికి కూలిన చెట్టవలె పాండవ సైన్యాలు 
పడిపోయాయి. ధర్మజుడు భయపడి యుద్ధభూమినుండి తొలగిపోయాడు. మిగిలిన రాజులు భీముడి అండజేరి పోరు సాగించారు. 

దుర్యోధనుడు గజసైన్యాన్ని భీముడిమీదకు పురికొల్పాడు. భగదత్తుడు ఇంద్రగజంవంటి సుప్రతీకాన్ని భీముడిపైకి 
ఉరికించాడు. భీముడు ఏనుగులను మట్టుపెట్టాడు. భగదత్తుడి గజం పాండవ సైన్యాన్ని కలచివేసింది. అర్జునుడు భగదత్తుడిపైకి 
రథాన్ని మళ్ళించాడు. అర్జునుడి విజృంభణంచూచి భగదత్తుడు తన అంకుశాన్ని అభిమంత్రించి అతడి మీద ప్రయోగించాడు. 
శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి, తన హృదయం మీద ఆ అంకుశాన్ని ధరించాడు. అందుకు అర్జునుడు శ్రీకృష్ణా! 
నీవు సారథ్యం చేయాలిగాని, ఈ విధంగా యుద్ధంలో పాలు పంచుకోవచ్చునా! ఇది నన్ను చులకన చేయటమే కదా అని మనస్సు 
నొచ్చుకొంటే-శ్రీ కృష్ణుడు ఆ అంకుశ వృత్తాంతం అంతా చెప్పి, ఘోరమైన ఆ వైష్ణవాస్తాన్ని తాను తప్ప ఇతరులు సహించలేరని 
తెలియచేసి, సవ్యసాచిని సమాధానపరిచాడు. ఘోరయుద్ధం చేసి సుప్రతీకాన్నీ, భగదత్తుడినీ అర్జునుడు నేలకొరిగించాడు. 
అర్జునుడిని కర్ణుడు థీ కొన్నాడు. మహాస్రాలతో మారణయుద్ధం చేశాడు. సూర్యాస్తమయం అయింది. యుద్ధం చాలించారు. 

ఆనాడు కూడా ధర్మరాజును పట్టి ఇవ్వనందుకు దుర్యోధనుడు ద్రోణుడిని నిందించాడు. అందు కాతడు కటకటపడి “నరుడి 
పరాక్రమం, నారాయణుడి మాహాత్మ్యం తెలిసికూడా ఇట్లా మాట్టాడటం న్యాయమా! ధర్మరాజుమీద చేయి పడకుండా పాండవ 
వీరులు వరుసగా ఎట్లా కాపాడుకొంటున్నారో గమనించావు కదా! రేపు అర్జునుడిని దూరంగా పంపివేయాలి. ధర్మరాజును పట్టాలి" 
అంటూ వ్యూహాన్ని పన్నాడు. 


కథాసారం-42 


ద్రోణుడి మూడవనాటి యుద్ధం: 


మరునాడు ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. సంశప్తకులు అర్జునుడిని ఆహవానికి ఆహ్వానించి దూరప్రాంతానికి తీసికొని 
వెళ్ళారు. వ్యూహం వలయాకారంగా ఉండటంచేత దుర్భేద్యమైన చక్రవ్యూహం ఏర్పడింది. పాండవులలో పద్మవ్యూహాన్ని భేదించి 
విజయాన్ని సాధించే నేర్చు అర్జునుడికీ, శ్రీకృష్ణుడికే ఉన్నది. అభిమన్యుడికి పద్యవ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశించటం తెలుసు 
గాని విజయవంతంగా తిరిగిరావటం తెలియదు. ద్రోణుడు పాండవ సైన్యాన్ని బాణాలతో బాధించాడు. వ్యూహంలో ప్రవేశించటం 
పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు భీమాదులను వెంటబెట్టుకొని అభిమన్యుడి వద్దకు వెళ్ళి పద్మవ్యూహాన్ని 
భేదించి పాండవుల గౌరవాన్ని నిలుపుమనీ, పార్టగోవిందుల ప్రశంసలు పాొందుమనీ కోరాడు. అభిమన్యుడివెంట భీమాదులందరూ 
వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశానికి ఆనందావేశాలతో 
ఊగిపోయాడు. భీముడిముందు ఈ విధంగా శపథం చేశాడు. 


“ధర్మరాజు నన్ను అభిమానించిన ఈ ప్రయత్నాన్ని నిష్ఫృలంచేయకుండా ద్రోణుడు మెచ్చేటట్లు నేను మొగ్గరంలో ప్రవేశించి 
సైన్యాలను కలతపెట్టుతాను. సుభద్రార్దునులు తమ కొడుకు ప్రదర్శించే పరాక్రమాన్ని చూచి మురిసిపోయేటట్లు చేస్తాను. 
“చూడండి! ఒక చిన్నవాడు పెద్ద సైన్యసమూహాలను గోపకుడు ఆవులమందను తోలినట్టుగా అదుపుచేస్తున్నా'డని ప్రజలందరూ 
ప్రశింసించగా విని మామ (శ్రీకృష్ణుడు) సంతోషంతో పాంగియేటట్టు, తండ్రి (అర్జునుడు) ఆనందించేటట్టు, శత్రువైన దుర్యోధనుడికి 
పోరు భారమయే్యేటట్లు యుద్ధం చేస్తాను” - అని వీరప్రతిజ్ఞ చేశాడు. ధర్మజు డతడిని అనుమతించి ఆశీర్వదించాడు. అభిమన్యుడు 
సమరోత్సాహంతో రథాన్ని ద్రోణ సైన్యం మీదికి నడిపించాడు. 


మెరుపు మెరిసినట్టు ఆచార్యుడిమీద బాణాలను కురిపించి ఆయనను దాటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. 
అడవిని కాల్చే కార్చిచ్చువలె, ప్రళయకాలంలో సంహారక్రియకు పూనుకొన్న రుద్రుడివలె పద్మవ్యూహంలోని వీరవరులనందరినీ 
కలవరపెట్టటం మొదలుపెట్టాడు. ఎదురుపడ్డ కురువీరులనందరినీ బాణాలతో బాధించాడు. అందులో వరుసగా సుయోధనుడు, 
కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు మొదలైనవారందరూ ఉన్నారు. విలువిద్యలో వివ్వచ్చుడిని మించిన అభిమన్య్యుడిని 
ఆపటం అసాధ్యమని ఆచార్యుడు భావించాడు. అభిమన్యుడి అపూర్వపరాక్రమాన్ని కృపాచార్యుడి ఎదుట పొగిడాడు. దుర్యోధనుడు 
దానికి కటకటపడి కవ్వడి కొడుకును దొమ్మిగా దాడిచేసి చంపాలని పన్నాగం పన్ని, కర్ణాదివీరులను ప్రోత్సహించి ఒక్కుమ్మడి 
'క్రమ్ముకొనబోయాడు. అంతలో దుశ్శాసనుడు అభిమానంతో పార్గుని కొడుకును ద్వంద్వయుద్దంలో చంపుతానని తలపడ్డాడు. 
ఇద్దరూ బలంగా ఎదుర్కొన్నారు. ధర్మరాజాదులను ఆనాడు కురుసభలో అవమానించి పలికిన మాటలను స్మరించి, దుశ్ళాసనుడిని 
మూర్చపోయేటట్లు బాణంతో కొట్టాడు అభిమన్యుడు. సారథి దుశ్శాసనుడి రథాన్ని ఆవలికి తోలుకొనిపోయాడు. అభిమన్యుడు 
కొరవి త్రిప్పిన విధంగా మొగ్గరంలో యథేచ్చగా తిరుగ నారంభించాడు. మేటి వీరులనందరిని వాడి బాణాలతో నొప్పించాడు. 
పేరుపేరునా పిలుస్తూ వారిని అధిక్షేపించాడు. కాని, ఎవ్వరూ అతడిని ఎదిరించలేకపోయారు. ఎదురులేని వీరుడివలె, ఆర్బలేని 
కార్చిచ్చువలె, మీదపడిన మహా ప్రళభయంవలె అభిమన్యుడు అరిభయంకరంగా యుద్ధం సాగించాడు. 


పద్మవ్యూహం భేదించిన అభిమన్యుడివెంట భీమాదులు మోహరంలో ప్రవేశించి సైన్యాన్ని నురుమాడటం మొదలుపెట్టారు. 
వారికి సైంధవు డడ్డం పడ్డాడు. పాండవులను (అర్జునుడిని తప్ప) ఒక రోజు నిలువరించగలిగే శక్తిని శివుడివలన వరంగా పొంది 
ఉన్నాడు సైంధవుడు. ఆనాడే ఆ ఒక ఒకరోజు అయింది. పాండవు తెంత భయంకరంగా పోరాడినా 'సైంధవుడిని దాటి ఒక అడుగు 
ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకొనిపోయేకొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో 
ఒంటరివాడయ్యాడు. అయినా అభిమన్యుడు అగ్గిపిడుగు. వృషసేనుడిని మూర్భపోగొట్టాడు; దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడిని 
ద్వంద్వయుద్దంలో ఓడించి చంపాడు. మధ్యాహ్నమార్తాండ తేజంతో వెలుగొందే అభిమన్యుడిని అర్జునతుల్యుడిగా ఆచార్యుడు 
ఆశ్చర్యంతో ప్రశంసించాడు. 


కథాసారం-43 


అభిమన్యుడిని చంపే ఉపాయం అడిగాడు సుయోధనుడు. 'అతడి చేతిలో విలమ్ములుండగా జయించటం కష్ట'మని 
ద్రోణాచార్యుడు పేర్కొన్నాడు. “కవచధారణ” మనే విద్య - నెను అర్జునుడికి చెప్పిందే - అభిమన్యుడు నేర్చుకొన్నాడు. ఆ విద్య 
నేర్చినవాడిని ఓడించటం కష్టం. అయినా మోసంతో అల్లెత్రాడును త్రెంచి, విల్లును విరుగకొట్టి, గుర్రాలను కూలగొట్టి, సారథిని 
చంపి, ఒక్కసారిగా ఇతడిని క్రమ్ముకొని చంపితే చంపవచ్చునుగాని లేకపోతే ఇతడివైపు దేవతలకు కూడా తేరిపార చూడటం సాధ్యం 
కాదని ఉపాయాన్ని అందించాడు. దాని ఆచరణకు కర్ణాదులు పూనుకొన్నారు. భయపడినవాడివలఠత కర్ణుడు అభిమన్యుడి 
వెనుకకుపోయి, అతడి విల్లు త్రుంచాడు. వెంటనే ద్రోణుడు గుర్రాలను కూల్చాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. శకుని, 
కృతవర్మ, బాహ్హికుడు, అశ్వత్ధ్భామ మొదలుగా అనేకులు ఒక్కసారి అతడిమీద అస్రశస్ర్తాలను కుండపోతగా కురిపించారు. 


అభిమన్యుడు కత్తి డాలూ తీసికొని గగనానికి ఎగసి, మండలాకారంగా తిరుగుతూ వీరులనందరినీ ఒంటిగా ఎదుర్కొన్నాడు. 
అతడి కత్తిని ద్రోణుడు, డాలును కర్టుడు ముక్కలు చేశారు. అభిమన్యుడు రథచక్రాన్ని తీసికొని భూమిపై నిలిచి మండలాకారంగా 
తిరుగుతున్న మహాజ్వాలవలె విజృంభించాడు. అతడి శరీరం రక్తష్తావితమైంది. కాని, పౌరుషంతో ఎర్రగా జేవురించి శత్రువులకు 
భయంకరంగా ఉన్నది. అతడి యుద్ధక్రీడను దేవతలు మెచ్చుకొన్నారు. కౌరవవీరులందరు కలిసి అభిమన్యుడి చక్రాన్ని తునియలు 
చేశారు. అతడు గదను తీసికొని అశ్వత్థామ పై దాడిచేశాడు. అశ్వత్థామ భయపడి రథం దిగి పరుగుతీశాడు. ఏడు వందలమంది 
రథికులను గదతో చావమోదాడు. దుశ్శాసనుడి కొడుకును యమలోకానికి పంపించాడు. ఇట్టా మదించిన ఏనుగు సరోవరంలో 
దిగి పద్మాలను చిందరవందర చేసినట్లు పద్మవ్యూహ రక్షకులైన మహావీరుల నందరినీ మహాసంక్షోభంలో ముంచాడు. అభిమన్యుడి 
చేత అవమానించబడినవారంతా అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు. లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు 
దయమాలి కొట్టి చంపినట్టు వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు. అపరాద్రిపై అస్తమించిన 
సూర్యబింబంవలె, అడవినంతా కాల్చి చల్తారిన కార్చిచ్చువలె, అలలు ఎండబారిన మహాసముద్రంవలె, నేలమీద పడిన 
చంద్రబింబంవఠతె - అరివీర భయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు. రక్తసిక్తమైన ఆ నేలమీద పడి ఉన్న 
అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువువలె వెలుగొందాడు. “పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని. జంపుట అధర్మ మహో!”= 
అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూత సమూహాలు కేకలు వేశాయి. 

అభిమన్యుడి మరణానికి శోకించని మానిసి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు 
తెగిపోయింది. వ్యాసమునీంద్రుడు వచ్చి అతడిని ఊరడించాడు. శోకోపశమనంకొరకు సువర్షష్టీవి చరిత్రాన్ని చెప్పాడు. షోడశ 
మహారాజుల చరిత్రలు వినిపించాడు. వారందరూ కాలంతీరిపోయారు కాబట్టి స్థిరంకాని శరీరం కొరకు వివేకవంతులు విషాదం 
పాందకూడదని బోధించాడు. 

సాయంకాలానికెల్ల సంశప్తకులను సంహరించి సవ్యసాచి శిబిరానికి తిరిగివస్తూ అపశకునాలను గమనించి ఏదో కీడు జరిగి 
ఉంటుందని అనుమానించాడు. స్కంధావారానికి చేరాడు. దీనవదనాలతో ఉన్న తనవారిని చూచాడు. వారిలో అభిమన్యుడు 
కానరాలేదు. “ద్రోణుడు పన్నిన పద్మవ్యూహాన్ని భేదించటానికి ధర్మరాజు అభిమన్య్యుడిని పంపలేదు కదా! వాడికి భేదించటం 
వచ్చుకాని, వీరులు చుట్టుముట్టినప్పుడు విడిపంచుకొనటం తెలియదు. మీ ఉపాయం మాసిపోను! నా కొడుకును రణభూమికి 
అర్చించలేదు కదా! చెప్పండి. వాడు లేకుండా నే నెట్టా బ్రతికేది? అని అవేదనపడుతూ, నిజం తెలిసికొని, 

“హా! యను, ధర్మరాజతనయా! యను, నన్నెడంబాయ నీకు6 జ 

న్నే? యను, తల్లి నేపంజనునే! యనుం, గృష్షుండు వీండె వచ్చెరా 

వే! యను, నొంటి వోక తగవే! యను, నేగతి6 బోవువాండ నే 

నో యభిమన్యు.డా! యను. బియోక్స్తుల నుత్తర6 జేర్చవే! యనున్‌). 


ఇట్లా అనేక విధాల ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు - “భీముడు దగ్గర లేడా? 
బాలుడిని ఒంటరిగా పంపారా? ద్రుపదుడు, సాత్యకి, విరటుడు - వీరంతా ఎక్కడికి పోయారు? ఇందరు ఉండగా అభిమన్యుడు 


కథాసారం-44 


చనిపోవటానికి కారణం ఏమిటి? చనిపోయాడు సరే, యుద్ధంలో వెనుకాడకుండా విక్రమాన్ని ప్రకటించి పేరు పొందాడా? 
పలువురు తనను చుట్టుముట్టి అస్తశస్తాలతో బాధిస్తున్నప్పుడు తోడుపడేవా రెవ్వరూ లేక నాన్నా! నాన్నా! అని ఎన్నిసార్లు నన్ను పిలిచి 
ఉంటాడో! తప్పు, తప్పు నేను పారపాటన్నాను. గోవిందుడి మేనల్లుడు యుద్ధంలో ఓడతాడా? మిన్ను మీదపడ్డా బాహాగర్వాన్ని 
వదలుతాడా? అని పలురకాల ప్రశ్న పరంపరలు కురిపించాడు పార్భుడు. ధర్మజుడు జరిగినదంతా వివరంగా చెప్పాడు. 
అభిమన్యుడికి భీిమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు 
సైంధవకృత్యానికి మండిపడి అతడిని చంపుతానని భయంకర శపథం చేశాడు. 


“ అనిమిషదైత్య కింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 
దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్రుండు గ్రుంకకుండ ము 
న్న నరవరేణ్య! యిత్తెజింగు నా కొనరింపంగ రాకయున్న నే 
ననలము సొచ్చువాండ నృపులందజు. జూడంగ గాండివంబుతోన్‌. 
శపథంతో పాటు అర్జునుడు గాండీవజ్యారావాన్ని మోగించాడు. పద్మనాభుడు పాంచజన్యాన్ని పూరించాడు. 


అర్జునుడి ప్రతిజ్ఞ కాత్రవ స్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి 
పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తన కెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో 
నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు. 


అర్జునుడు తన ప్రతిజ్ఞ స్‌ విధంగానైనా సఫలమయ్యేటట్లు వరమిమ్మని శ్రీకృష్ణుడిని ప్రార్జించాడు. నరనాయణు లిద్దరూ 
కోధపూరిత హృదయాలతో బుసలుకొట్టేపాములవలె కనుపించారు. వారి రూపాలు చూచి దేవతలు భయపడ్డారు. ప్రకృతి 
సంక్షోభించింది. కారవస్కంధావారంలో అనేక దుర్నిమిత్తాలు కలిగాయి. 


ఆనాటికి ఒకరోజు ముందే శిబిరానికి సుభద్ర, పాంచాలి, ఉత్తర వచ్చి ఉన్న సంగతి తెలిసి అర్జునుడు శ్రీకృష్ణుడిని వారి 
నోదార్చటానికి పంపాడు. శ్రీకృష్ణుడు వారివద్దకు పోయి పుత్రశోకాతుర అయిన సుభద్రను ఎంతో ప్రయత్నంమీద ఓదార్చాడు. 
మిగిలినవారిని తగిన మాటలతో శాంతింపజేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని వెంట తీసికొని వెళ్ళాడు. తన మందిరంలో శ్రీకృష్ణుడు 
కాళ్ళు కడిగికొని, ఆచమనంచిేసి, ఒకదర్భశయ్య నలంకరించి అక్షతగంధపుష్పాలతో పూజించి ఆయుధాల నక్కడ చుట్టూ ఉంచి 
అర్జునుడిని అక్కడ ఉండుమని చెప్పాడు. నిత్యం రాత్రివేళ చేసే దేవపూజ ఇంతకుముందు చేయలేదని అతడికి జ్ఞాపకం చేశాడు. 
అర్జునుడు పాదప్రక్షాళనం చేసికొని శుచి అయి, నిత్యమూ చేసే శివపూజను షోడశోపచార సమన్వితంగా శ్రీకృష్ణుడికి అర్పించాడు. 
జనార్దనుడు సంతోషించి అర్జునుడిని అక్కడే ఉండుమని నియోగించి, తగిన రక్షణను అతడికి కల్పించాడు. అర్జునుడికి శుభం 
కోరుతూ ఉంటానని శ్రీకృష్ణుడు చెప్పి తన శయ్యపై పరుండి చాలసేపు దీర్హయోచనలో మునిగిపోయాడు. తెల్లవారితే 
నరనారాయణు లేవిధంగా 'సైంధవవధను నిర్వహిస్తారో, ఎటువంటి కీడు కలుగుతుందో! అని కలవరపడుతూ ఉభయస్కంధావారాలలో 
అందరూ తమ పూర్వపుణ్యఫలాలన్నీ 'సైంధవవధకు అర్జునునికి తోడ్పడాలని గట్టిగా అంటూ, శుభాన్నిచేకూర్చీ పవిత్రగ్రంథాలను 
పఠిస్తూ కంటిమీద కునుకు లేకుండా తెల్లవార్చారు. 


శ్రీకృష్ణుడు దారుకుడితో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం చెప్పి అంతటి అసాధ్యమైన ప్రతిజ్ఞను తీసికొన్న అర్జునుడిని తానెట్లాగైనా 
కృతార్ణుడిని చేస్తానని చెప్పాడు. తనలో సగభాగం అర్జునుడనీ, అతడు బ్రతికిలేనే తాను బ్రతుకుతాననీ తెలిపి సూర్యాస్తముయంలోగా 
సైంధవవధ జరిపించి పాండవకీర్తిని నిలుపుతానని ప్రతిజ్ఞ చేశాడు. మరునాడు రథాన్ని సర్వసన్నాహం చేసి ఉంచుమనీ, తన 
పాంచజన్యనాదం సంకేతంగా విని అ రథాన్ని రణస్థలికి తీసికొని రమ్మని శ్రీకృష్ణుడు దారుకుడితో చెప్పాడు. సకల భూతాలు తన 
శక్తిసామర్థ్యాలను, పాండవులపట్ల తనకున్నపేమనుతెలుసుకొనే విధంగా రేపు యుద్దరంగంలో తానే రౌద్రరసాకారంతో విజృంభించి, 
సైంధవుణ్ణి సూర్యాస్తముయంలోగా సంహరిస్తానన్నాడు. అందుకు దారుకుడు మోరు ఆ విధంగా చేయవలసిన అవసరం ఉండదని, 
మోరు సారథ్యం వహిస్తూ శుభాన్నికూర్చీ స్థితిని కలిగిస్తుంటే అర్జునుడు అడ్డుకోలేని వీరుడు ఆ వైపు ఎవడున్నాడు అని సవినయంగా, 
చాకచక్యంగా మాట్టాడి శ్రీకృష్ణుని ఆవేశాన్ని తొందరపాటును తగ్గించాడు. మో ఆజ్ఞను పాటిస్తానని వెళ్ళాడు. 


అర్జునుడు శ్రీకృష్ణుడు అమర్చిన దర్చశయ్యమీద పరున్నాడు. ప్రతిజ్ఞానిర్వహణాన్ని గురించి ఆలోచిస్తూ శోకనిద్రా 
పరవశుడయ్యాడు. కలలో శ్రీకృష్ణు డతని సమీపానికి వచ్చాడు. అతడు శయ్యనుండి లేచి కృష్ణుడికి నమస్కరించి తన శయ్యమీద 


కథాసారం-45 


కూర్చుండబెట్టాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి శోకభావాన్ని తొలగించి ఉత్సాహాన్ని పెంచాడు. నరుడి శుభాన్ని కోరి అతడిని తూర్పుదిక్కు 
మొగమై కూర్చొనుమన్నాడు. పరమేశ్వరు డిచ్చిన పాశుపతాస్త్రాన్ని సమంత్రకంగా ఆరాధించి పరమశివుడిని ధ్యానించుకొమ్మని 
నిర్దేశించాడు. అత డట్లాగే చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి చేతిని పట్టుకొని గగనపథంలోకి తీసికొనిపోయాడు. అనేక లోకాల ఆవల 
ఉన్న కైలాసాన్ని చేరారు. అందులో పరమేశ్వరుడిని దర్శించి ప్రార్ధించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని పూజించిన పూజాద్రవ్యాలు శివుడి 
శరీరంమీద చూచి శివకేశవాభేద భక్తి పారవశ్యాన్ని పొందాడు. పాశుపతాస్త్ర మంత్ర సిద్దిని ప్రసాదించ వేడుమని అర్జునుడిని శ్రీకృష్ణుడు 
ప్రోత్సహించాడు. పార్థుడు పరమేశ్వరుడిని ప్రార్జించగా ఆ మహాదేవు డనుగ్రహించాడు. శివభటులు అతడిని ఒక దివ్యసరస్సువద్దకు 
చేర్చారు. అందులోనుండి రెండు విషసర్చ జిహ్వలజ్వాలలు రెండు వెలువడ్డాయి. అర్జునుడు శుచి అయి ఆ మహాసర్పాలకు 
నమస్కరించి, శతరుద్రీయాన్ని మనసులో జపిస్తూ శివుడిని ధ్యానించాడు. ఆ సర్పాలు రెండూ క్రమంగా విల్లుగా, బాణాలుగా 
మారాయి. శివుడి పార్వంనుండి ఒక మహాతేజస్వి అయిన బాలుడు వెలువడి వచ్చి ఆ బాణప్రయోగవిధానాన్ని ప్రదర్శించి 
చూపించాడు. దానిని గ్రహించిన అర్జునుడికి మంత్రస్వరూపాన్ని అనుగ్రహించాడు. ఇక పాశుపతాస్తానికి తిరుగులేదని మహాదేవుడు 
ప్రకటించాడు. ఇక తన ప్రతిజ్ఞానిర్వహణకు తిరుగులేదని అర్జునుడు సంతోషించాడు. నరనారాయణు లిద్దరూ శివుడికి నమస్కరించి 
తిరిగి వచ్చారు. తెల్లవారింది. అర్జునుడు ధర్మరాజువద్ద కేగి రాత్రి జరిగిన స్వప్పవృత్తాంతాన్ని తెలిసాడు. పాండవులందరూ శ్రీ కృష్ణుడిని 
పరమాత్మగా భావించి ప్రస్తుతించారు. గోవిందుడు వారికి విజయం తథ్యమని అభయం అందించాడు. 


ద్రోణుడి నాల్ల్వవనాటి యుద్ధం: 


ధర్మరాజ రక్షణకు సాత్యకిని నియోగించి 'సైంధవవధకు విజయుడు విజృంభించాడు. టోణుడు శకటవ్యూహాన్ని పన్నాడు. 
దానికి పడమటిభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహం పన్నాడు. దాని మధ్యభాగం మొదలుకొని 'సేనాముఖం వరకు సూచీ 
వ్యూహాన్ని అమర్చాడు. సూచీవ్యూహంలోని కేంద్రస్థానంలో సైంధవుడిని నిలిపాడు.ద్రోణుడు సూచీవ్యూహం పన్నాడు. అర్జునుడు 
మొట్టమొదట టోణుడికి నమస్కరించి ఆశీస్సులను కోరాడు. ఆచార్యుడు నవ్వి “నన్ను 'గెలవకుండా సైంధవుడి దరికి ఎట్టా 
చేరగలవు?” అని చిరునవ్వు నవ్వాడు. దానిని అనుమతిగా గ్రహించి విజయుడు యుద్దాన్ని ఆరంభించి ఆచార్యుడిని అతిక్రమించి 
మొగ్గరంలో ప్రవేశించాడు. కర్కశంగా యుద్ధం చేస్తూ శ్రుతాయుధాదులను, విందానువిందులనూ పోరులో చంపాడు. ద్రోణుడు 
అర్జునుడి పట్ల పక్షపాతాన్ని చూపుతున్నాడని దుర్యోధనుడు ఆచార్యుడిని నిందించాడు. ఆచార్యుడు ఆ మాటలకు వెగటు 
ప్రకటించాడు. అర్జునుడి వెంట తానూ వస్తే సేనాముఖం వికలమై పాండవులను నిగ్రహించటం, సైంధవుడిని రక్షించటం కష్టమని 
పేర్కొని, అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు. సమవయన్కుడైన గాండీవిని దుర్యోధనుడినే ఎదురించుమని ఒక సహజ కవచాన్ని 
ప్రసాదించాడు. దాని ప్రభావంతో దుర్యోధనుడు నిర్భయంగా అర్జునుడిపై దాడి చేశాడు. ద్రోణుడు పాంచాలవీరులవైపు పోరు 
సాగించాడు. 


దోణుడు ధృష్టద్యుమ్నుడిని దాటి పాండవ సైన్యాన్ని చంపనారంభించాడు. ధృష్టద్యుమ్నుడు విజ్బృంభించాడు. కాని, 
నిపుణమైన యుద్ధంలో ద్రోణుడు అతడిని విరథుడిని చేసి, బాణప్రయోగంతో చంపబోయాడు. అంతలో సాత్యకి అడ్డుపడి 
ధృష్టద్యుమ్నుడిని రక్షించాడు. దానిని సహించక టోణుడు సాత్యకిపై బాణాలవర్షం కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు దోణుడి విల్లు 
విరిచాడు. ఇరువురి నడుమ అస్తశస్తాలతో పోరు ఘఫోరమయింది. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి తోడుగా వచ్చారు. 
అంతలో ధృష్టద్యుమ్నుడు మరల విజృంభించి వీరందరినీ దాటి ముందుకు సాగి ద్రోణుడి నెదుర్కొన్నాడు. ఈ విధంగా 
ఇరువర్గాలవారూ యుద్ధం చేస్తూ ఉండగా అర్జునుడు తన రథాన్ని సైంధవుడున్న దెసకు నడుపుమని శ్రీకృష్ణుడిని కోరాడు. రథం 
ముందుకు సాగిపోతున్నది. వారికి విందానువిందులు అడ్డపడి పోరు సాగించారు. వారిని అర్జునుడు సంహరించాడు. అప్పటికి 
అర్జునుడి రథాశ్వాలు బాగా దప్పిగొన్నాయి. వాటికి దప్పిక తీరిస్తే విజయుడికి విజయం తథ్యమని కృష్ణుడు సూచించాడు. అర్జునుడు 
దివ్యాస్తాలతో ఒక సరోవరాన్ని కల్పించాడు. కృష్ణుడు గుర్రాలకు నీరుపట్టి, ఒడలు తట్టి, రథానికి కట్టి సిద్దపరిచాడు. పోరుసాగింది. 
కవచధారణశక్తిచేత దుర్యోధనుడు అర్జునాదులపై అద్భుత విజృంభణం సాగించాడు. ఆ బలానికి కారణమేమిటో గ్రహించిన 
అర్జునుడు ఇంద్రుడిచ్చిన మహాస్తంతో ద్రోణుడు దుర్యోధనుడి కిచ్చిన కవచాన్ని ఛేదించటానికి ప్రయోగించాడు. అశ్వత్థామ దానిని 


కథాసారం-46 


మరొక మహాస్తంతో వమ్ముచేశాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాలతో రారాజు విరథుడయ్యాడు. అతని అరచేతి నిండా 
గాయాలయ్యాయి. దుర్యోధనుడు అవివేకంగా ద్రోణుడిచ్చిన కవచం నిష్ఫలమని భావించి తనకుతానే దాన్ని తొలగించుకొని మరొక 
కవచాన్ని ధరించాడు. అది అర్జునుడికి ఎంతో అనుకూలించింది. అతడు ముందుకు వెళ్ళాడు. 


అర్జునుడిపై వృషసేనాది వీరులు ఎనిమిదిమంది క్రమ్ముకొని యుద్దం ప్రారంభించారు. అర్జునుడు వారిని సంహరించి 
కౌరవసైన్యాన్ని కకావికలు చేశాడు. అశ్వత్థామ విజృంభించి క్రూరబాణాలను పరచాడు. అర్జునుడికీ ఆతడికీ మధ్య శస్తాస్తయుద్దం 
సాగింది. అట్టే కౌరవపాండవ వీరుల మధ్య ద్వంద్వయుద్దాలు సాగాయి. ధర్మరాజు ద్రోణుడితో తలపడి రథాన్ని కోల్పోయి నేలపై 
దిగి నిరాయుధుడై చేతులు పైకెత్తి ఊరుకొన్నాడు. అతడిపై బాణాలు ద్రోణుడు సంధించలేక చుట్టూ ఉన్న గుర్రాలను, ఏనుగులను 
సంహరించాడు. అంతలో సహదేవుడు ధర్మజుడిని తన రథంమీద ఎక్కించుకొని తొలగిపోయాడు. దోణుడు పాండవ సైన్యాన్ని 
చెండాడటం మొదలు పెట్టాడు. 


ఘటోత్కచుడు తనసేనతో కలిసి ద్రోణుడితో యుద్దానికి పూనుకొన్నాడు. అతడిమీద అలంబుసుడు విరుచుకొనిపడ్డాడు. 
ఇరువురి నడుమ మాయాయుద్ధం మహా భయంకరంగా సాగింది. ఘటోత్కచుడు అలంబుసుడిని చంపి ధర్మరాజుకు సంతోషం 
కలిగించాడు. 


అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. అతడికి అండదండలుగా నిలిచి సాయపడటానికి సాత్యకిని పంపాడు 
ధర్మరాజు. అతడు మొగ్గరంలో ప్రవేశించి దుశ్ళాసనాదులను ఓడించి ముందుకు సాగాడు. అతడికి తోడుగా భీముడు ద్రోణాదుల 
నతిక్రమించి అర్జునుడివైపు దాడి సాగించాడు. కర్ణుడు భీమసేనుడిని డీకొని ఓడించి, అధిక్షేపించి, బాధించి, చివరకు చంపకుండా 
వదిలాడు. కర్ణార్డునులు ద్వంద్వయుద్ధంలో తారసిల్లారు. పోరు ఘోరంగా సాగింది. దుర్యోధనాదులు కర్ణుడికి సాయంగా నిలిచి 
యుద్దం చేయసాగారు. వారిని బలహీనపరచి అర్జునుడు ముందుకు పోగా అశ్వత్హామ శల్య వృషసేనులు సైంధవుడికి పెట్టని 
కోటగా నిలిచారు. 


దుర్యోధనుడు ద్రోణుడిని తూలనాడాడు. “అర్జునుడు, సాత్యకి, భీముడు మొదలైనవారు కౌరవసేనను చీకాకుపరచి 
'సైంధవుడివైపు వేగంగా దూసికొనిపోతున్నారు. యుద్ధంలో నీవు ఓడటమంటే సముద్రం ఇంకిపోవటం వంటిదే కదా! సాత్యకి నిన్ను 
జయించాడని జనులు భావించటం మంచిదా? ఈ విధంగా నీవు వ్యవహరించటం మా దురదృష్టం. ఆ మాట అటుండనిమ్మునీ 
పరాక్రమం, నీతి చాతుర్యం ప్రకాశించేటట్ట్లు ఈ సంక్షోభంనుండి బైటపడే ఉపాయం చెప్పుము' - అని నిలదీసి అడిగాడు. అందుకు 
ద్రోణుడు ఇట్లా అన్నాడు. “నాకు రెండువైపులవారూ ఒక్కటే. కాని, మనసేన కేర్పడిన విపత్తును నాకు చేతనైనంతవరకు తొలగించే 
యత్నం చేస్తాను. రారాజా! నీకిప్పుడు సైంధవుడిని కాపాడుకొనే పెద్ద పందెం మిగిలింది. ఈ యుద్ధమనే జూదంలో నీవు దానిని 
కాపాడుకొనాలి. కాని, నీకు ఇప్పుడు శకుని పనికిరాడు. అతడివలన నీకు కలిగిన లాభం తాత్కాలికం. ఇప్పటి గెలుపే సుస్థిరమైనది. 
కాబట్టి నీవు కర్ణాదులను సహాయం తీసికొని అర్జునుడితో యుద్ధంచేసి విజయాన్ని సాధించుము. నేను సేనాముఖంలో నిలిచి 
మిగిలినవారి నందరినీ అడ్డగిస్తాను. నేను నీతో కలిసి రావటం కార్యం కాదు నీవు పొమ్ము అని నిక్కచ్చిగా చెప్పాడు. 


దుర్యోధనుడు యుద్ధం సాగించాడు. కర్ణుడు సాత్యకితో యుద్ధంచేసి ఓడిపోయాడు. అర్జునుడు విజృంభించి కౌరవసేనను 
ఎదుర్కొన్నాడు. దుర్యోధన కర్ణ వృషసేన శల్య కృపాశ్వత్ధామలందరు ఏకమై అర్జునుడిని చుట్టుముట్టారు. వారిని పార్థుడు 
'పెక్కమ్ములతో స్రుక్కించాడు. కర్ణుడి ప్రాణాలు తీయగల వాడిబాణాన్ని పార్ణుడు వేయగా దానిని అశ్వత్థామ వమ్ముచేశాడు. 
కర్ణార్డునులకు ద్వంద్వయుద్ధం బలంగా సాగింది. రారాజు తనవారిని కర్గుడికి సాయంచేయుడని ఎలుగెత్తి పిలిచాడు. అర్జునుడు 
వారందరికి మధ్యాహ్న సూర్యుడివలఠె దుర్నిరీక్షుడై బాణాలతో చెండాడాడు. జయద్రథుడిని డీకొన్నాడు. అయినా తెంపుచేసి 
కృపాశ్వత్థామ శల్య వృషసేనులు 'సైంధవుడికి రక్షగా దడిగట్టినట్టు నిలిచి పోరు సాగించారు. అర్జునుడు సైంధవుడిని చంపే 
అవకాశం దొరకక అవుడుగరుస్తూ ప్రొద్దువైపు చూచాడు. శ్రీకృష్ణుడు దానిని గమనించి “అర్జునా! నీవు వెనుకాడక ముందుకు 
సూటిగా సాగుము. భయపడవద్దు. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు. దీనికి నేను ఒక ఉపాయం కల్పిస్తాను. 
అప్పుడుగాని సైంధవుడు చావడు'* అని చెప్పి, మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని 


కథాసారం-47 


కౌరవవీరులు ఉప్పాంగిపోయారు. సైంధవుడు తలఎత్తి పడమరవైపున ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచనమేరకు 
అర్జునుడు ఆ అదనెరిగి వాడిబాణంతో సైంధవుడి తలను తెగనరికాడు. దానిని క్రిందపడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్ర 
బాణవిద్యానైపుణ్యంతో నిలుపవుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయా తిమిరం తొలగించాడు. సూర్యు డస్తమించకుండానే 
సైంధవుడిని చంపి అర్జునుడు తన శపథాన్ని నిలవుకొన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి 
సైంధవ శిరాన్ని అతడి తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేటట్లు చేశాడు. అత డాశిరస్సును నేలమీద పడవేశాడు. వెంటనే 
వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి వ్రక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో అతడి శిరస్సు వేయి 
వ్రక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా 
శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు. ధర్మజుడు సంతసించాడు. 


ద్రోణుడి అయిదవనాటి యుధ్ధం: 


అయిదవనాటి యుద్ధం ప్రారంభించేముందు ద్రోణుడు పాంచాలురను చంపనిదే కవచం విడువనని శపథం చేసి, 
యుద్ధంలో విరాట ద్రుపదులను కడతేర్చాడు. భీమసేనుడు దుర్మద దుష్కర్ణులను చంపాడు. అశ్వత్థామ అంజనపర్వుడిని 
యుద్దంలో అంతమొందించాడు. భీమకుమారుడైన ఘటోత్కచుడు విజృంభించి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఇరువురు 
ఘోరంగా యుద్ధం చేశారు. అశ్వత్థామ ఒక అక్షౌహిణి సైన్యాన్ని చంపి ఘటోత్కచుడిని కాలదండంవంటి బాణంతో మూర్భపడేటట్లు 
చేశాడు. అతడిని ధృష్టద్యుమ్నుడు యుద్ధరంగంనుండి రథంమీద తప్పించాడు. దానిని చూచి అశ్వత్థామ సింహగర్జనం చేసి 
విజృంభించాడు. ధర్మజ భీమ సాత్యకు లొక్కటై అతడిని ఎదుర్కొన్నారు. బాహ్హికుడు సాత్యకిని డ్శీ కొన్నాడు. భీముడు ఉద్రిక్తుడై 
ముద్గరంతో బాహ్హికుడి తల పగులగొట్టి చంపాడు. దుర్యోధన పేరితుడైన టోణుడు ధర్మరాజుతో తలపడ్డాడు. ఇరువురూ 
దివ్యాస్తాలను ప్రయోగించి ప్రతాపాన్ని ప్రదర్శించారు. ధృష్టద్యుమ్ను డడ్డుకొని ద్రోణుడితో యుద్ధం సాగించాడు. భీమార్జునులు 
అతడికి సాయం చేశారు. కౌరవబలాన్ని గడగడ వణకేటట్లు చేశారు. అప్పుడు దుర్యోధనుడు కర్షుడిని తన పరాక్రమాన్ని ప్రదర్శించి 
సేనను కాపాడుమని కోరాడు. కర్ణుడు పాండవులను పరిభవిస్తానని ప్రగల్భాలాడాడు. అందుకు కృపాచార్యుడు అతడి బడాయి 
మాటలు గమనించి ఉపాలంభించాడు. వారి వాదును మాన్చి దుర్యోధనుడు తానే యుద్ధం చేయటానికి ముందుకు సాగాడు. 
కృపాచార్యుడి సలహామేరకు అశ్వత్థామ దుర్యోధనుడి సాహసాన్ని మాన్సాడు, కృతవర్మాదులు యుద్ధభారాన్ని వహించారు. 


సాత్యకి సమరంలో సింహంవలె చెలరేగాడు. సోమదత్తుడిని ద్వంద్వబాణ యుద్దంలో చంపాడు. అదే సమయంలో పెక్కురు 
కౌరవ పాండవవీరుల నడుమ ద్వంద్వయుద్దాలు ప్రవర్తిల్హాయి. కర్గుడు సహదేవుడిని ఓడించి అవమానించాడు. అశ్వత్థామకూ 
ధృష్టద్యుమ్నుడికీ, సాత్యకికీ కర్ణ దుర్యోధనులకూ పోరు విరివిగా సాగింది. మాయాయుద్దంలో ఘటోత్కచుడు అలంబుసుడు 
అలాయుధుడు అనే రాక్షసులను సంహరించాడు. ఆపై కౌరవవీరులమీద విరుచుకొనిపడ్డాడు. అతడి పోరు మరికొంత సేపు జరిగితే 
కారవసేనలో జనం మిగిలేటట్లు కనబడలేదు. అప్పుడు కౌరవవీరులూ, దుర్యోధనాదులూ “శక్తిని ప్రయోగించి ఘటోత్కచుడిని 
చంపు'మని కర్ణుడిని కోరారు. “ముందు ఘటోత్కచుడి చావునుండి బ్రతికితే అర్జునుడిని చంపే ఉపాయం ఆలోచించవచ్చు'నని 
భావించారు. గత్యంతరం లేక కర్ణుడు ఇంద్రదత్తమైన శక్తిని ప్రయోగించి ఘటోత్కచుడిని వధించాడు. పాండవపక్షంలో అందరూ 
దుఃఖించారు. కృష్ణుడు మాత్రం ఘటోత్కచుడివలన ఇం ద్రశక్తి వమ్మై అర్జునుడి ప్రాణ రక్షణచేసిందని హర్షించాడు. క్రుద్ధులైన భీమ 
నకుల సహదేవులూ, అర్జునుడూ కలిసి ద్రోణుడిపై విజృంభించారు. ద్రోణార్జునుల మధ్య శస్తాస్త ద్వంద్వయుద్దం భయంకరంగా 
సాగింది. ఇరువురిలో గెలుపోటములు నిర్ణయించటం అసాధ్యమై యుద్ధం సాగుతూపోయింది. శ్రీకృష్ణుడు ధర్మజ భీముల దరికి 
రథం పోనిచ్చి వారికి వినవచ్చేటట్లు అర్జునుడితో ఇట్లా అన్నాడు. “రోణుడు దేవదానవులకు కూడా జయంచశక్యం కానివాడు. ఇతడిని 
అంతమొందించాలంటే ఒక ఉపాయం ఉన్నది. “నీ కొడుకు హతు డయ్యా'డనేమాట మన మంటే అతడు వింటే వెంటనే 
ఆయుధాలను దిగవిడిచి నిశ్చేష్టుడై నిలిచిపోతాడు. అప్పు డతడిని చంపవచ్చును. అంతకంటె అనువైన ఉపాయం మరొకటి లేదు” 
అన్నాడు. అందరూ అది మంచి ఉపాయమని మెచ్చుకొన్నారు. కాని, అర్జునుడు దాని కంగీకరించలేదు. ధర్మరాజు విషాదంతో 


కథాసారం-48 


మిన్నకుండిపోయాడు. అప్పు డద నెరిగి భీముడు తానుచంపిన అశ్వత్హామ అనే ఏనుగును మిషగాచేసికొని అశ్వత్హామ 
హతమయె్యెనని బిగ్గరగా ద్రోణుడు వినేటట్టు అరచాడు. ఆ మాటలు విని ద్రోణుడి హృదయం రుల్లుమన్నది. అశ్వత్ధామ 
పరాక్రమాదులను స్మరించి భీముడి మాటలు నమ్మక ధృష్టద్యుమ్నుడి పై దారుణంగా యుద్ధం ప్రారంభించాడు. 


అప్పుడు ఆకాశమార్గాన విశ్వామిత్ర, జమదగ్శి భరద్వాజ, గౌతమ, కశ్యప, వసివ్థాత్రి ప్రభృతి మునివరులందరూ 
ద్రోణుడిని కనుపించి "ద్రోణా! నీవు బ్రాహ్మణుడవు. వేదవేదాంగాలు చదివినవాడవు. నీకు యుద్దం చేయటం ధర్మమా? 
ఇంతకుముందు చేస్తే చేశావు కాని, నీకు కాలం పూర్ణమయింది. కాబట్టి నీవు యుద్దం మానటం మంచిది” అని హెచ్చరించి 
అంతర్జానమయ్యారు. ద్రోణుడు మునుల మాటలను గురించి యోచించాడు. భీమసేనుడి మాటలు తలపోశాడు. ధృష్టద్యుమ్నుడిని 
కనుగొన్నాడు. మనస్సు వికలమైపోగా శోకాయత్తుడయ్యాడు. తన కొడుకు చచ్చినవార్త నిజమా కాదా అని ధర్మరాజు నడిగి 
తెలిసికొనదలచాడు. అడిగాడు. 


ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ఈ విధంగా హెచ్చరించాడు. “యుధిష్టిరా! ఈనాటి అపరాహ్లం వరకు దోణుడు 
యుద్ధం చేస్తే మనవైపు ఇక ఎవ్వరూ మిగలరు. ఇది నిజం. మమ్ములను ద్రోణుడి బాణాలకు బలిపెట్టకుండా సముచితంగా 
కాపాడుకొమ్ము, ప్రాణరక్షణ సమయంలో అసత్యవచనదోషం లేదు. అశ్వత్హామ చచ్చె నని చెప్పుము! అన్నాడు. భీముడు కూడా తాను 
పలికిన మాటలు అసత్యాలు కావని చెప్పాడు. భీముడు మాళవరాజైన ఇంద్రవర్మ గజాన్ని - అశ్వత్థామ పేరుగల దానిని - చంపి 
గజంమీద పెట్టి “అశ్వత్థామా హతః” అని పలకటం జరిగిందని చెప్పి ధర్మరాజును కూడా గజంమిషతో అశ్వత్హాము మరణవార్తను 
తెలియజెప్పుమని సూచించాడు. వారిద్దరి మాటలు విని ధర్మరాజు ఏమైతే అది బెతుందని సమ్మతించి, ఉపాయ మాలోచించి 
“అశ్వత్థామా హతః" అనే వాక్యాన్ని ధర్మజుడు ఎలుగెత్తి పలికి “కుంజరః” అనే పదాన్ని వాద్యాల చప్పుళ్ళలో కలిసిపోయేటట్లు మెల్లగా 
పలికాడు. ఆ మాట విని ద్రోణుడు అస్తసన్న్యాసం చేసి యోగాసనంలో రథంమీద కూర్చుండి తనువు త్యజించాడు. ధృష్టద్యుమ్నుడు- 
ధర్మరాజాదులు వారిస్తున్నా వినకుండా - ద్రోణుడి తలజుట్టును నిటారుగా పట్టి కుత్తుకను కత్తితో కోశాడు. ద్రోణుడి తేజస్సు 
ఆరిపోయింది. 


ధృష్టద్యుమ్నుడి చర్యను అందరూ గర్జించారు. ఆ విషయం తరువాత తెలిసికొన్న అశ్వత్థామ కోపోద్రిక్తుడై పాండవ సైన్యాన్ని 
మట్టుపెట్టటానికి పూనుకొని, సైన్యసన్నాహంతో యుద్ధభూమిలో విజృంభించాడు. పాండవ 'సైన్యంమీద నారాయణాస్తాన్ని 
ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి సూచనపై పాండవవీరులందరూ నేలపై దిగి, ఆయుధాలు వీడి, నమస్కరించి, నారాయణ శక్తిని భక్తితో 
గౌరవించారు. భీముడు మొదట తిరగబడినా కృష్ణార్జునుల హితోక్తులతో నారాయణాస్తానికి తలవంచాడు. నారాయణాస్త్రం 
ఉపశమించింది. అందరూ ప్రాణాలు దక్కించుకొన్నారు. అశ్వత్హామ అంతటితో ఆగక ఆగ్నేయాస్తాన్ని ప్రయోగించాడు. అర్జునుడు 
బ్రహ్మాస్తాన్ని ప్రయోగించి దానిని వమ్ముచేశాడు. దానితో అశ్వత్థామ చేసేదిలేక రణరంగం నుండి తిరిగిపోయాడు. అతడి ఎదుట 
వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్తామ ఆ మహర్షికి నమస్కరించి గద్గదకంఠంతో “మునీంద్రా! నా ఆగ్నేయాస్త్రం వృథ 
అయింది. దానికి కారణ మేమో తెలియదు. సురాసురగంధర్వాదులకు కూడా దుస్సహమైన ఆ అస్త్రం మానవులైన కృష్ణార్దునులను 
ఎందుకు దహించలేకపోయింది?” అని అడిగాడు. 


వ్యాసమహర్షి ఇట్లా చెప్పాడు: 'ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు అఖిలలోక రక్షణార్ధం భూలోకంలో జన్మించి మైనాక 
పర్వతంమీద శివుడిని గూర్చి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం కాగా అతడిని అనేకవిధాల ప్రస్తుతించాడు. “ఇతరులకెవ్వరికీ 
లేని ప్రభావాన్ని నాకు ప్రసాదించు'మని వరం కోరాడు. పరమేశ్వరుడు కరుణించాడు. సురాసురగంధర్వ కిన్నర గరుడోరగాదులను 
అవలీలగా గెలువగలిగిన పరమతేజస్సుతో ప్రకాశిస్తూ వర్తించే మహిమ నిచ్చాడు. అస్తశస్తాలవలనగాని, అగ్నిజలాదులవలనగాని 
ఎటువంటి కీడు జరుగని మహిమ నిచ్చాడు. యుద్దంలో శివుడినైన నిర్జ్దించగల మహిమను ప్రసాదించాడు. అందువలన 
నారాయణుడు అజయ్యుడై ఉన్నాడు. అతడినుండి పుట్టిన నరుడు కూడా ఆ లక్షణాలనే కలిగి ఉన్నాడు. నరుడితో కూడిన 
నారాయణుడు నిజమాయా విశేషంచేత జగన్మోహనాకారుడై విహరిస్తూ ఉంటాడు. వారిరువురూ దానవులను సంహరించి 
ధర్మసంస్థాపనం చేయటానికి పుట్టారు. వారే కృష్ణార్దునులు' - అని తెలియచెప్పాడు. 


కథాసారం-49 


ఆగ్నేయాస్రాదులు అశ్వత్థామయందు అసమగ్రం కావటానికి కారణంకూడా వ్యాసుడు చెప్పాడు. అశ్వత్థామ మట్టితో చేసిన 
శివుని ప్రతిమను అర్చించేవాడు. కృష్ణార్జునులు లింగరూపశివారాధనం చేసేవారు. కాబట్టి అతడికంటె వారు శ్రేష్టు లయ్యారని 
పేర్కొన్నాడు. అశ్వత్సామ పులకితుడై రుద్రుడిని ధ్యానించాడు. కేశవుడిని ప్రస్తుతించాడు. వ్యాసమహర్షికి నమస్కరించాడు. రథమెక్కి 
స్కంధావారం చేరాడు. కౌరవులు విషణ్ధులయ్యారు. పాండవులు మహానందభరితులయ్యారు. 


స్కంధావారంలో రాత్రి వేదవ్యాసుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. పార్థు డా మహర్షిని పూజించి ఒక ప్రశ్న అడిగాడు. 
“మహర్షీ! నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు అగ్నివంటి ఒక మహాపురుషుడు నేలపై కాళ్ళానకుండా నడుస్తూ 
యోధులనందరినీ ఆతడే సంహరిస్తూ ఉండగా నేను తరువాత వారిని చంపుతూ ఉంటాను. ఆ మహాపురుషు డెవ్వరో నాకు 
తెలుపుము”. 

ఆతడు సర్వలోక ప్రభువైన పరమేశ్వరుడైన రుద్రుడని తెలిపి, అటువంటి మహాదేవుడు అర్జునుడికి ప్రసన్నుడయ్యాడనీ, 
భక్తపరాధీనుడైన అతడు తానే వీరులను సంహరిస్తూ కిరీటికి కీర్తి కలిగేటట్లు చేస్తున్నాడని తెలిపాడు. సర్వలోక శరణ్యుడైన ఆ 
దేవదేవుడిని శరణుజొచ్చి సర్వశుభాలను పొందుమని అర్జునుడిని దీవించి వ్యాసమహర్షి అంతర్జానమయ్యాడు. అర్జునుడు 
శివధ్యానమగ్ను డయ్యాడు. 


వా జి.నిసుబహ్మణ్యం 


ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


(దోణపర్వము 


వఎవషయసూళచుక 


వమా వవహ్తో. 


ప్రథమాశ్వాసము 


సంజయుడు యుద్ధభూమికి. బోయి మరలివచ్చి యందలి వృత్తాంతంబు 
ధృతరా్ర్రునితోం జెప్పుట 


(ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట 

(ద్రోణాచార్యుని మరణంబు విని ధృతరాష్ష్రుండు పరితపించుట 
(ద్రోణుండు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్టు వరం బిచ్చుట 
అర్జునుండు ధర్మరాజుతో (ద్రోణునిప్రతిజ్ఞకు వెజవకుండునట్టు సెప్పుట 
(ద్రోణుండు పాండవసైన్యంబుపై రేంగి దివ్యాస్త్రంబులశక్తి సూపుట 
భీమసేనశల్యుల గదాయుద్దము 

(ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్దంబు సేయుట 

(ద్రోణాచార్యుల రెండవనాంటి యుద్దము 

అర్జునుండు ధర్మరాజుచే ననుజ్ఞాతుండై సంశప్తకులపైం బోవుట 
సంశప్తకు లందయలు నొక్క పెట్ట యర్జునురథంబు పై. బడుట 
(ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట 

(ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుండు సచ్చుట 


భగదత్తుండు సుప్రతీకము( బజపి పాండవసైన్యంబులం గలంచుట 


సం 


7-13-1 


7 -కడ్ష - 4 


7.259 


7-16-3 


7-16 - 44 


7-18 - 20 


7-20-1 


7-20- 20 


7 = 25 19 


01 


20 


27 


35 


తం 


త్తం 


60 


67 


73 


78 


87 


90 


98 


1086 


ఇ]! 


అర్జునుండు భగదత్తునిదెస రథంబు దోలు మని కృష్ణునితోం జెప్పుట 
భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జునుచే. జచ్చుట 


కర్ణార్జునుల యుద్ధము 
ద్వితీయాశ్వాసము 
(ద్రోణుని మూండవనాంటి యుద్దము 


అభిమన్యుండు పద్మవ్యూహంబు భేదించుకొని చొచ్చుట 


దుర్యోధన ప్రభృతి మహారథికు లందయు నొక్కుమ్మడి 
నభిమన్యునిపై. గవియుట 


దుశ్చాసను. డభిమన్యునితోడం బోరి పాతిపోవుట 

పద్మవ్యూహంబు సొచ్చు పాండవులకు సైంధవుం డడ్డపడుట 
వృషసేనుం డభిమన్యుం దాఈి మూర్చితుం డగుట 

దుర్యోధనపుత్రుం డగు లక్ష్మణకుమారుం డభిమన్యునిచేం జచ్చుట 
కర్షుండు మొదలగు యోధులు వంచనచే నభిమన్యుని విరథు. జేయుట 
అభిమన్యుదుశ్శాసనసుతు లిరువురు.( జచ్చుట 

అభిమన్యుని మరణమునకు ధర్మరాజు దుఃఖించుట 

నారదు6 డకంపనునకు మృత్యుదేవతాప్రభావం బెజింగించుట 
వేదవ్యాసమునీంద్రుండు ధర్మజునకు సువర్షస్టీవి చరిత్రంబు సెప్పుట 


షోడశరాజచరిత్రము 


అర్జునుండు శిబిరంబునకు వచ్చునెడ దుర్నిమిత్తంబులం గని కృష్ణునితోం జెప్పుట 


అర్జ్హునుండు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట 
ధర్మ రా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు చెప్తుట 
అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుండు భయపడి దుర్యోధనునితో. జెప్పికొనుట 


అర్జునుండు కృష్ణునితో. దన ్రతిజ్ఞావిషయంబు లైన వాక్యంబులు సెప్పుట 


7-26-1 


7-28 - 40 


7-౩31-49, 50 


7 = ౩32 = ౨5 


7-35 - 12 


7 =.36 =.22 


7 = 368 =.26 


7-త్త1ే-ం3 


7-43-5 


7-45-65 


7-47 - 31 


7-48-8 


/7- త్వం - క 


1-8-67 


1-8 - 300 


1-8 - 360 


7-50-1 


7-50 - 45 


7-51-1 


7 =.ర2;= 1 


7-53 - 31 


శషడ 


123 


131 


140 


గడం 


154 


162 


169 


1/75 


181 


షం0 


శ్షం5 


202 


212 


226 


229 


246 


254 


264 


272 


281 


52 


శ్రీకృష్ణుండు పుత్రశోకాతుర యైన సుభద్ర నూజడించుట 


శ్రీకృష్ణుండు దారుకుతో నర్జును ప్రతిజ్ఞావిషయంబు 
లైన వాక్యంబులం గొన్ని సెప్పుట 


కృష్ణార్జునులు స్వప్నమందు. గైలాసంబునకు( బోవుట 


తృతీయాశ్వాసను 
అర్జునుండు నిజస్వప్పవృత్తాంతంబు ధర్మరాజాదులతో6 జెప్పుట 
అర్జునుండు సాత్యకిని ధర్మరాజురక్షణంబునకు నియోగించుట 
ద్రోణుని నాల్లవనాటి యుద్దము 
అర్జునుండు ద్రోణునిచే ననుజ్ఞాతుండై మొగ్గరంబు సొచ్చుట 
అర్జ్హునుండు ద్రోణాచార్యుల నతిక్రమించి కురుసైన్యంబు సొచ్చుట 
అర్జునుండు శుతాయుధ ప్రముఖ మహారథికులం జంపుట 
దుర్యోధనుండు ద్రోణుని దూజనాడుట 
ధృష్టద్యుమ్న ద్రోణాచార్యులయుద్ధము 
విందానువిందు లర్జునుచేత మృతింబొందుట 
అర్జునుండు దివ్యాస్త్రముల ధర బగిల్బికొల నుత్సాదించుట 
కవచధారణంబున దుర్యోధనుం డర్జునుతో6 దలపడుట 
దుర్యోధను. డర్జునుం దలపడి యధథిక్షేపించుట 
వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్జునుపై. గవియుట 
ధర్మరాజు ద్రోణునితో యుద్ధముసేసి యోడిపోవుట 
అలంబుసుండు ఘటోత్కచునితో యుద్ధముసేసి చచ్చుట 
ధర్మరాజు సాత్యకి నర్జునునకు. దోడ్పడ. బొమ్మని ప్రార్ధించుట 


సాత్యకి ధర్మరాజు వే6ండిన చొప్పున నర్జునుకడకు6 బోవ సమ్మతించుట 


7 - రడ - 11 


7 ౯56 =.27 


7-57 - 24 


౯-ర్‌8- 1 


287 


300 


306 


319 


326 


332 


340 


344 


349 


356 


363 


368 


3/4 


380 


384 


39] 


398 


406 


412 


419 


53 


చతుర్జాశ్వాసను 
సాత్యకి మొగ్గరంబు సొరం దొడంగుట 
జలసంధుం డనురాజు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట 
సుదర్శనుం డనురాజు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట 
దుశ్శాసనుండు సాత్యకితో యుద్ధము సేసి పాజిపోవుట 
దుశ్శాసనుండు సాత్యకితో యుద్ధంబు సేసి యోడుట 
ధర్మరాజు భీముని నర్జునునకు. దోడ్పడం బుచ్చుట 
భీముడు దోణాది రథికుల నతిక్రమించి యర్జును( జేరంబోవుట 
దుర్యోధనుండు ద్రోణుని దూజనాడుట 
భీమసేనుచేత శత్రుంజయాది కురుకుమారులు చచ్చుట 
కర్గ్ణుండు భీమసేను నవమానించి నీచోక్తులు పలుకుట 
భూరిశ్రవుండు సాత్యకితో యుద్ధంబుసేసి మడియుట 
సంజయుడు ధృతరాష్టునకు సాత్యకిపరాభవ కారణంబు చెప్పుట 
కర్ట్ణుండు సాత్యకితో యుద్ధంబు సేసి యోడిపోవుట 
కర్ణార్దునుల ద్వంద్వయుద్ధము 


అర్జునుండు 'సైంధవునితల. దునుముట 


సంచమాశ్వాసము 


కృష్ణార్దునులు సల్హ్లాపము లొనరించుచు ధర్మజుకడ కరుగుచుండుట 
సైంధవుని సంహరించి కృష్ణార్జునులు వచ్చి ధర్మరాజునకు నమస్కరించుట 
ద్రోణుండు పాంచాలుర6 జంపక కవచంబు విడువ నని ప్రతిజ్ఞ సేయుట 
భీమసేనుడు దుర్మద దుష్కర్జ్ణులం జంపుట 

అంజనపర్వుం డశ్వత్థామతో యుద్ధంబు సేసి చచ్చుట 


భీమసేనునిచేత బాహ్హికుండు సచ్చుట 


89 - 38 


91- 24 


94-6 


9/- 29 


99-28 


102 - 4 


102 - 88 


105 - 1 


1112-30 


114 - 69 


117 -1 


119 - 1 


120 


120 


121 - 31 


122 -1 


124 - 1 


126 - 32 


130 - 22 


131 - 44 


132-868 


425 


436 


4444 


450 


45/7 


463 


తగ] 


474 


493 


499 


505 


513 


516 


522 


529 


53/7 


542 


552 


562 


568 


5/76 


ఏడ 


కృపాచార్యుండు కర్ణు నుపాలంభించుట 

సోమదత్తుండు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట 
పాండవకౌరవవీరుల ద్వంద్వయుద్ధము 

కర్ణుండు సహదేవుని వింటికోపునం బొడుచుచు నవమానించుట 
కర్ణదుర్యోధనులు దురాలోచన సేసి సాత్యకిం దలపడుట 
అలంబుసుండు ఘటోత్కచునిచేతం జచ్చుట 
అలాయుధాసురుండు ఘటోత్కచునితో యుద్దము సేసి చచ్చుట 
కర్గు. డింద్రదత్తం బైన శక్తిచేత ఘటోత్కచునిం జంపుట 


కృష్ణుండు ఘటోత్కచుండు వడ. దాను సంతసించుటకు 
నిమిత్తం బర్జునునితో6 జెప్పుట 


విరాటద్రుపదులు ద్రోణునిచేత. జచ్చుట 

ద్రోణార్జునుల ద్వంద్వయుద్ధము 

ధర్మజుండు ద్రోణునితో నశ్వత్భామ సచ్చెనని యెను6గు నెపంబున. జెప్పుట 
ధృష్టద్యుమ్నుండు మృతుం డైన ద్రోణుని కంఠంబు. దునుముట 
అశ్వత్థామ పూన్కివలన. గౌరవయోధులు మరల ననికి. గడంగుట 

ద్రోణు పరిభవంబునకు. గోపించి సాత్యకి ధృష్టద్యుమ్ను నాక్షేపించుట 
నారాయణాస్త్రపీడితుం డగు భీము౦ గృష్టార్దునులు రథంబు డిగ్గం జేయుట 
అశ్వత్భామకు వ్యాసుండు కృష్ణార్జునుల మహిమ సెప్పుట 


వేదవ్యాసమునీంద్రు6 డర్జునునకు( బరమేశ్వరుమహిమ సెప్పుట 


౯ -133 - 12 


7 = 136 - 12 


7-139 - 22 


7 - 141 - 12 


7-145-55 


జే 
[1 


149 - 15 


7-151-1 


జే 
[1 


154-5 


/ - 155 - 11 


7 - 161 - 34 


7-163-20 


7 - 264 - 105 


7-65 - 4/ 


జే 
| 


166 - 43 


జే 
| 


169-8 


౯-గ/1- 12 


/7-1/72 - 43 


7౯-1/3- 2 


-అహామమయొో అకటాసుటు-- 


58] 


594 


60] 


60/ 


618 


626 


632 


643 


64/7 


6/0 


6/5 


68/7 


693 


702 


710 


7/21 


7/29 


73/7 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ట్రోాణపర్వము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


దర్రోణపర్వము ఆ ప్రథమాశ్వాసము 


శ్రీసంశ్రయ మంగళ గౌ । రీసంగమ విభవ పుణ్యరేఖా సంప 

ద్ధాసిత వక్షోవామాం । గా! సూత్రితచిత్ర మహిమ! హరిహరనాథా! శ] 
ప్రతిపదార్హం: హరిహరనాథా!= శివకేశవాత్మకుడవైన దేవా!; శ్రీ సంశయ= లక్ష్మీదేవి ఆశయం; మంగళగారీ సంగమ=శుభప్రదయగు 
గౌరీదేవి కూడిక అనే; విభవ= ఐశ్వర్యానికి చెందిన; పుణ్యరేఖా= అదృష్టరేఖయొక్క; సంపద్‌= శోభతో; భాసిత= ప్రకాశించే; 
వక్షోవామాంగా!= హృదయమూ ఎడమ మేనూ కలవాడా!; సూత్రిత చిత్రమహిమ!= సూత్రప్రాయంగానే తెలుపబడిన చిత్ర 
విచిత్రమైన మహిమలు కలవాడా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీ భాగ్యరేఖను నేను ఏమని వర్లించగలను? సర్వసుఖాలను ఇచ్చే లక్ష్మీదేవి నీ 
రొమ్మునందు, సర్వశుభాలను ఒసగే మంగళగౌరీదేవి నీ వామాంగంలోను నెలకొని ఉన్నారు. చిత్రాతి చిత్రమైన 
నీ మహిమను వేదాలు కూడా వర్షించలేక సూత్రప్రాయంగానే తెలియజేస్తున్నవి. 
విశేషం: సర్వభువనాలలోని జడచేతనాల స్వరూప స్వభావాలన్నీ పరాత్సరుడి చిత్రాతిచిత్రమహిమలే. శ్రీసంశ్రయం హరిభాగం. 
గౌరీసంగమం హరుని వామ శరీరం. వక్షస్సు హరిది. వామాంగం హరుడిది అని క్రమాన్వయం. 

లక్ష్మీగౌరీ సమాశ్రయం శృంగార రసాన్నీ, ఆశ్చర్యంగొలిపే ఇట్టి దివ్యమంగళ విగ్రహం, “చిత్రమహిమ” అద్భుత రసాన్నీ 
వ్యక్తీకరిస్తున్నవి. ఈ శృంగారాద్భుత రసాలు హరిహరనాథుడి యెడ ప్రదర్శించే భక్తిభావానికి పోషకాలుగా ఉన్నాయి. 
సంజయుడు యుద్దభూమికి. బోయి నురలి నచ్చి యందలి నృత్తాంతంబు ధృతరాషునితో జెప్పుట (సం. 7-1-5) 
వ. దేవా! వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనునకున్‌= వ్యాసమహర్డికి శిష్యుడైన వైశంపాయనుడితో; జనమేజయుండు= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: హరిహరనాథా! వ్యాస శిష్యుడైన వైశంపాయనుడితో పరీక్షిన్మహారాజుపుత్రుడైన జనమేజయుడు ఈ 
విధంగా అన్నాడు. 
నిశేషం: వేదవ్యాసుడు మహాభారతం రచించి భూలోకంలో దానిని ప్రవర్తింపజేయడానికై తన శిష్యుడైన వైశంపాయనుడిని 
నియమించాడు. తర్వాత ఒకసారి వ్యాసమహర్షిని జనమేజయుడు తమ పూర్వుల చరిత్రను చెప్పవలసినదని కోరగా, వ్యాసుడి 


కోరికపై వైశంపాయనుడు జనమేజయుడికి భారతకథ చెప్పటం ప్రారంభించాడు. ఈ విధంగా భారతేతిహాసానికి వైశంపాయనుడు 
వక్త జనమేజయుడు (శ్రోత. 


మళ్ళీ కవిబ్రహ్మ తిక్కన, తెలుగు మహాభారతానికి కృతిపతి అయిన హరిహరనాథుడిని “దేవా! అని సంబోధిస్తూ భారత 
కథను వివరిస్తున్నాడు. 


2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క.  'ముని జన వల్లభ! యివ్విధ । మున దేవవ్రతుండు శాంతి. బొందినక్రమ మె 

లను ధృతరాష్టమహీశుండు । విని యెయ్యది యాచరించిె వినిపింపు తగన్‌. 3 
ప్రతిపదార్హం: మునిజన వల్లభ!= మౌనులలో శ్రేష్టుడవైన వైశంపాయనా!; ఈ+విధమునన్‌= ఇట్టా; దేవవ్రతుండు= భీష్ముడు; 
శాంతిన్‌+పొందిన= యుద్దం చాలించిన; క్రమము= విధం; ఎల్లను= అంతా; ధృతరాష్ట్ర మహీశుండు= ధృతరాష్ట్ర మహారాజు; 
విని=ఆలకించి; ఏ+అది= ఏది; ఆచరించెన్‌= చేశాడో; తగన్‌= తగినవిధంగా; వినిపింపు(ము)= తెలియజెప్పుము. 


తాత్పర్యం: వైశంపాయన మునిశ్రేష్టా! కౌరవ సేనాధిపతి అయిన భీష్ముడు యుద్దం చాలించిన విషయాన్ని 
సంజయుడి వలన విని ధృతరాష్ట్రుడు ఏమి చేశాడో చెప్పుము. 


వ. _ అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. త్న 


ప్రతిపదార్థం: అని+అడిగిన= అట్టు ప్రశ్నించిన; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుతో; వైశంపాయనుండు= 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: అని ప్రశ్నించిన జనమేజయ మహారాజుతో వైశంపాయనమునీంద్రుడు ఇట్లా అన్నాడు. 


క. _ అనిమిష నదీ తనూజుండు । సనుటయు విని యవ్విభుండు సంజయు. బోవం 
బనిచెను దనయుని కడకు న । తని విజయము కాంక్ష దన హృదయమున మొలవన్‌. ర్‌ 


ప్రతిపదార్దం: అనిమిష నదీతనూజుండు= దేవ నదీ పుత్రుడైన భీష్ముడు; చనుటయున్‌= యుద్ధ రంగంనుండి తొలగిపోవటం; 
విని; ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; అతని= దుర్యోధనుడి; విజయము= గెలుపుయొక్క; కాంక్ష= కోరిక; తన 
హృదయమునన్‌= తన మనస్సులో; మొలవన్‌= పొడసూపగా; తనయుని కడకున్‌= పుత్రుడైన దుర్యోధనుడి దగ్గరకు; సంజయున్‌= 
భారతయుద్ద విశేషాలు వినిపించే సంజయుడిని; పోవన్‌= వెళ్ళటానికై; పనిచెన్‌= నియమించాడు. 

తాత్పర్యం: భీష్ముడు యుద్ద రంగంనుండి తొలగిపోవటం విని, దుర్యోధనుడి విజయకాంక్ష తన మనస్సులో 
మొలకెత్తగా, ధృతరాష్ట్రుడు తన కొడుకు వద్దకు సంజయుడిని పంపించాడు. 


క. _ పనిచి కృతపడిన గాంగే। యుని దెస యుమ్మలిక నాతం డుల్లము నానా 

ఘనతర చింతాభర మొం । దినం గుందుచు నుండ. గొన్ని దివసంబులకున్‌. 6 
ప్రతిపదార్థం: పనిచి= పంపి; కృతపడిన= కడచిన (యుద్ధం నుండి తొలగిన); గాంగేయుని దెస= గంగాపుడత్రుడైన భీష్ముడిని 
గూర్చిన; ఉమ్మలికన్‌=దుఃఖంతో; ఆతండు= ధృతరాష్ట్రుడు; ఉల్లము= మనస్సు; నానా= అనేక విధాలైన; ఘనతరజ= మిక్కుటమైన; 
చింతా భరము= విచార భారం; ఒందినన్‌= పొందగా; కుందుచున్‌= క్రుంగుతూ; ఉండన్‌= ఉండగా; కొన్ని= కొద్ది; దివసంబులకున్‌= 
రోజులకు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సంజయుడిని యుద్ధరంగానికి పంపి, భీష్ముడు యుద్దంనుండి తొలగటం చేత 
దుఃఖించి, మిక్కిలి చింతాభారంతో [క్రుంగిపోతుండగా, కొన్నిదినాలకు. 
క. _ వ్యాసప్రసాదమహిమం । జేసి యుభయ సైన్యగత విశేషబజ్డుం డై 

యా సంజయు. డొకనా.టి ని; శా సమయమునందు. గడు వెసం జనుదెంచెన్‌. 7 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 3 


ప్రతిపదార్హం: వ్యాసప్రసాదమహిమన్‌+చేసి= వ్యాసమహర్షియొక్క అను[గ్రహపు గొప్పతనం వలన; ఉభయ= కౌరవుల, పాండవుల; 
'సైన్యగత= సేనలకు సంబంధించిన; విశేషజ్ఞుండు+ఐ= విశేషాలన్నీ తెలిసినవాడై; ఆ సంజయుండు= అట్టి సంజయుడు; ఒకనా6టి; 
నిశాసమయమునన్‌= రాత్రివేళ; కడువెసన్‌= మిక్కిలి వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: వ్యాసమహర్షి అనుగ్రహం వలన కౌరవపాండవ శిబిరాలలోని విశేషాలన్నీ తెలిసికొని, ఒకనాటి రాత్రి 
సంజయుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. 


వ. _ ఇట్లు శిబిరంబుననుండి సూతనందనుండు గరినగరంబునకు వచ్చి యంతఃపురంబున నున్న ధృతరాష్తు 
నుచిత ప్రకారంబునం గనిన నమ్మనుజవల్లభుం డతనిం దన చేరువ నునిచికొని యాదరించి. 8 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; శిబిరంబుననుండి= దండు విడిసిన చోటునుండి; సూతనందనుండు= సూతవంశీయుడి 
పుత్రుడైన సంజయుడు; కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చి=వచ్చి; అంతఃపురంబునన్‌+ఉన్న= అంతఃపురంలో ఉన్న; 
ధృతరా్రున్‌= ధృతరా్ర్రుడిని; ఉచిత ప్రకారంబునన్‌= తగు విధంగా; కనినన్‌= చూడగా; ఆ+మనుజవల్లభుండు= ఆ రాజు; 
అతనిన్‌= సంజయుడిని; తన చేరువన్‌= తన సమీపంలో; ఉనిచికొని= ఉంచుకొని; ఆదరించి= మన్నించి. 


తాత్పర్యం: ఈ విధంగా సంజయుడు హస్తినాపురానికి వచ్చి, అంతఃపురంలో ఉన్న ధృతర్యాస్ట మహారాజును 
సగౌరవంగా దర్శించాడు. అపుడు ఆ రాజు అతడిని దగ్గరికి తీసికొని ఆదరించి. 


చ. అమరనదీతనూజు సమరావనిం గోల్పడి నాదు యోధవ 

ర్గము మటి యెవ్వరిం గొని పరాక్రను దుర్ద్హమ పాండుపుత్ర సై 

న్యమునకు మార్కొనం దలంచె? నక్కట! కౌరవు లేమి సేసి రా 

సమయమునన్‌ బలప్రచయ సంఘటనం బెటులయ్యె సంజయా! 9 
ప్రతిపదార్దం: అక్కట!= అయ్యో!; సంజయా!= ఓ సంజయా! అమర నదీ తనూజు= గంగాదేవి పుత్రుడైన భీష్ముడిని; 
సమరావనిన్‌= యుద్దభూమిలో; కోల్పడి= కోల్పోయి; నాదు= నా యొక్క; యోధవర్గము= వీరుల సమూహం; మజి= మళ్ళీ; 
ఎవ్వరిన్‌= ఏ వీరుడిని; కొని= సేనానిగా నియమించి; పరాక్రమ= శత్రువులను వశపరచుకొనే; దుర్రమ= అణచశక్యముకాని; 
పాండుపు[త్ర= పాండవుల; 'సైన్యమునకున్‌= సేనను; మార్కొనన్‌= ఎదుర్కొనవలెనని; తలంచెన్‌?= అనుకొన్నది?; కౌరవులు= 
కురువంశీయులైన దుర్యోధనాదులు; ఏమి+చేసిరి?= ఏమి చేశారు; ఆ సమయమునన్‌= అట్టి ఆపదవేళలో; బల ప్రచయ 
సంఘటనంబు= సైన్య సమూహంయొక్క కూర్చు; ఎటులు+అయ్యెన్‌?= ఏ విధంగా జరిగింది? 


తాత్పర్యం: అయ్యో సంజయా! యుద్ధరంగంలో భీష్ముడిని కోల్పోయిన కౌరవ వర్గం మళ్లీ ఎవ్వరిని సేనాపతిగా 
నియమించి, పరా[క్రమంలో సాటిలేని పాండవసైన్యాన్ని ఎదుర్కొనవలెనని అనుకొన్నది? చెదరిపోయిన సైన్యాన్ని, 
కౌరవులు అపుడు ఒకచోటికి ఎట్లా కూర్చుకొన్నారు? తెలుపవలసింది. 


నిశేషం: 'అక్కటా!' అనటంతో ధృతరాష్ష్రుడిలోని చింతా, విషాదాలు వ్యక్తమవుతున్నవి. 


క. అనిన విని సూతసుతు. డి । ట్లను నక్కురునాథుతోడ 'నవహితమతివై 
విను మంతయు. జెప్పెద€ గ్రమ । మున నీ యడిగిన తెఖంగు భూవర! తెలియన్‌.” 10 


/. శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; సూతసుతుండు= సూతుడి కుమారుడైన సంజయుడు; ఆ+కురునాథుతోడన్‌= 
ఆ ధృతరాష్టుడితో; ఇట్లు= ఈ విధంగా; అనున్‌= అంటాడు; భూవర= రాజా! ; నీ+అడిగిన తెజంగు= నీవు అడిగిన విధం; 
'క్రమమునన్‌= వరుసగా; అంతయున్‌= మొత్తం; తెలియన్‌= (నీకు) స్పష్టంగా తెలిసేటట్టుగ; చెప్పెదన్‌= చెపుతాను; 
అవహితమతివి+ఐ= సావధానుడవై; విను= వినుము 

తాత్సర్యం: ఇది విని సంజయుడు, ఓ ధృతర్మాష్ట మహారాజా! నీవు అడిగినదంతా వరుసగా వివరిస్తాను, 
సావధానంగా వినుము అన్నాడు. 


న. _ దేవవ్రతుండుదేవభావంబునం బొందిన యప్పుడు కురుపాండవు లతని కడకు వచ్చుటయు నాసమయంబునం 
బుట్టిన విశేషంబులు నాండు నీ 3థింగించితి; శరతల్పగతుం డైన శాంతనవుండు సెప్పిన హితవచనంబు 
లాదరింపక రోషసంరక్త నయను లగుచు నతని వీడ్కొని యట్లు సనిన కౌరవులు నాటి వేకువ నీ కడనుండి 
యేను బోయి శిబిరంబు సొచ్చు నవసరంబున. శక 


ప్రతిపదార్థం: దేవవ్రతుండు= భీష్ముడు; దేవభావంబునన్‌= దేవత్వాన్ని; పొందిన; అప్పుడు= ఆ సమయంలో; కురుపాండవులు= 
ధృతరా్ష్రుడి పుత్రులు, పాండురాజు కుమారులు; అతని కడకున్‌= ఆ భీష్ముడి వద్దకు; వచ్చుటయున్‌= రాగా; ఆ సమయంబునన్‌= 
అప్పుడు; పుట్టిన= కలిగిన; విశేషంబులు= భీష్ముడు శరతల్పగతుడు కావటం, అర్జునుడు భీష్ముడు త్రాగడానికి పర్దన్యాస్తం 
వేసి భూమినుండి జలధారలు పుట్టించటం వంటి విశేషాలు; నాండు= భీష్ముడు యుద్ధంలో కూలిననాడు; నీకున్‌; ఎజింగించితిన్‌= 
తెలిపాను; శరతల్పగతుండు+ఐన= అంపశయ్యపై పడ్డ; శాంతనవుండు= శంతనుడి పుత్రుడైన భీష్ముడు; చెప్పిన= పలికిన; 
హితవచనంబులు= మంచిమాటలు; ఆదరింపక= పాటించక; రోష= కోపంతో; సంరక్త= మిక్కిలి ఎరుపెక్కిన; నయనులు= 
కన్నులు గలవారు; అగుచున్‌= అవుతూ; అతనిన్‌= ఆ భీష్ముడిని; వీడ్కొని= వదలి; అట్టు= ఆ విధంగా; చనిన= పోయిన; 
కౌరవులు= దుర్యోధనాదులు; నాంటి= ఆనాటి; వేకువన్‌= ఉదయాన; నీ కడనుండి= నీ వద్దనుండి; ఏను= నేను; పోయి= వెళ్ళి; 
శిబిరంబు= దండు విడిసిన చోటు; చొచ్చు+అవసరంబునన్‌= ప్రవేశించే సమయంలో. 


తాత్పర్యం: భీష్ముడు శరతల్పగతుడై దేవత్యాన్ని పొందినపుడు, కౌరవులు, పాండవులు ఆయన వద్దకు రాగా, 
ఆ సమయంలో అర్జునుడు పర్దన్యా(స్తాన్ని వేసి భూమి నుండి జలధారలు పుట్టించటంవంటి విశేషాలు ఆనాడు 
నీకు తెలిపాను. అప్పుడు భీషు ]డు చెప్పిన మంచిమాటలు లెక్కించక కోపంతో కౌరవులు అచటినుండి వెల్లిపోయారు. 
ఆనాటి ఉదయం నేను నీవద్ద నుండి కౌరవ శిబిరాన్ని ప్రవేశించే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. సమరోద్యోగము వీటికిం దెలుపు నిస్సాణాది తూర్యంబు లొ 
క్కమొగిన్‌ మయంగ వారణాది చతురంగస్పార సన్నాహ సం 
గమనాటోపము మిక్కుటంబుగం గడంకన్‌ వీరనైపథ్య వి 
బ్రమలోలాక్ళతు లైరి మోముల వివర్ణత్వంబు సంధిల్లంగాన్‌. 12 


ప్రతిపదార్థం: సమర+ఉద్యోగము= యుద్దానికి పూనుకోవటం; వీటికిన్‌= సైన్యం విడిసిన చోటుకు; తెలుపు= తెలియజేసే; 
నిస్పాణ= నిస్పాణమనే పేరుగలది; ఆది= మొదలైన; తూర్యంబులు= చర్మవాద్యాలు; ఒక్కమొగిన్‌= ఒకేసారి; మైయంగన్‌= 
ధ్వనించగా; వారణ+ఆది= ఏనుగులు మొదలైన; చతురంగ= రథాలు, గజాలు, గు(ర్రాలు, పదాతి దళాలయొక్క; స్సార= అధికమైన; 
సన్నాహ= ప్రయత్నంలోని; సంగమన= (క్రమబద్దంగా వెళ్ళటంలోని; ఆటోపము= వేగిరపాటు; మిక్కుటంబుగన్‌= ఎక్కువగా; 
కడంకన్‌= పూనగా; మోములన్‌= ముఖాలలో; వివర్షత్వంబు= తెల్లదనం; సంధిల్లంగాన్‌= తోచగా; వీర= శూరులకు సంబంధించిన; 
నైపథ్య= వస్ర్రాద్యలంకారాల యొక్క; వి[భ్రమ= విలాసముచే; లోల= చలించే; ఆకృతులు+ఐరి= ఆకారాలు కలవారయ్యారు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము ర్‌ 


తాత్పర్యం: సైన్య శిబిరాలకు యుద్దసన్నాహాన్ని తెలిపే నిస్సాణాది వాద్యాలు ఒక్క పెట్టున 'మైోయగా, గజాది 
చతురంగ బలాలు క్రమబద్దంగా వేగిరపాటుతో ముందుకు సాగటానికి ప్రయత్నిస్తుండగా, తెల్లముఖాలు వేసిన 
కౌరవులు, వీరుల వ(స్తకవచాద్యలంకారాల కదలికలతో చలించే రూపాలు కలవారయ్యారు. 


నిశేషం: వివర్షత్వం సాత్తికభావం. ఇది మనస్సులోని చింతావిషాదాదులను వ్యక్తీకరించేది. సేనాధిపతి అయిన భీష్ముడు 
యుద్ధరంగంలో కూలిపోవటం వలన ముందు జరిగే యుద్దానికై సన్నద్ధమవుతున్న కౌరవుల ముఖాలలో విషాదం అలముకొనటాన్ని 
'వివర్షత్వము” అనే పదం సూచిస్తున్నది. 
వ. ఇట్లు సన్నద్దులై వెడలి యసమెడలిన బలంబులం గూర్జ్చుకొనుచుంది. 13 
ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; సన్నద్దులు+ఐ= యుద్దానికి సిద్ధమైనవారై; వెడలి= శిబిరాలలో నుండి వెలికివచ్చి; అసము= 
ఉత్సాహం; ఎడలిన= తొలగిన; బలంబులన్‌= సైన్యాన్ని; కూర్చుకొనుచున్‌+ఉండి= ్రోగుచేసికొంటూ. 
తాత్సర్యం: ఈ విధంగా యుద్దానికి సిద్ధమై శిబిరాలలో నుండి వెలుపలికి వచ్చి, దర్ప్వహీనమైన సైన్యాలను 
సమీకరిస్తూ, 
ఉ. అప్పుడు భీష్ములేమి హృాదయంబుల నుమ్మలికంబు గూరంగా 

నెప్పటి చందముల్‌ విడిచి యేడ్తెజ దక్కిన చూడు లొండొరు 


న్రెప్పల మాటునం బొలయ నీ సుతు పాలికి వచ్చు రాజులం 
దిప్పు డతండు రా వలవదే యని కర్టుం. దలంచి రందటున్‌. 14 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీష్ములేమి= భీష్ముండు లేకుండటం; హృదయంబులన్‌= మనస్సులలో; ఉమ్మలికంబు= 
దుఃఖము; కూరంగాన్‌= కలుగగా; ఎప్పటి చందముల్‌= ఎల్లవేళలలో ఉండే తీరు; విడిచి= వదలి; ఏడ్పెణిన్‌= కాంతిని; తక్కిన= 
వీడిన; చూడ్కులు= చూపులు; ఒండు+ఒరున్‌= ఒకటీకొకటి; రెప్పలమాటునన్‌= కంటి రెప్పల చాటున; పొలయన్‌= వ్యాపించగా; 
నీ= నీయొక్క; సుతు= పుత్రుడైన దుర్యోధనుడి యొక్క; పాలికిన్‌= వద్దకు; వచ్చు= వచ్చే; రాజులందున్‌= రాజులలో; ఇప్పుడు= 
భీష్ముడు యుద్దంలో కూలిన తర్వాత; అతండు= ఆ కర్ణుడు; రావలవదే+అని= రాగూడదా అని; అందణున్‌= కౌరవులు అందరు; 
కర్ణున్‌= కర్షుడిని; తలంచిరి= తలచుకొన్నారు. 

తాత్పర్యం: ఆ సమయంలో యుద్దరంగంలో భీష్ముడు లేకపోవటం అందరికీ దుఃఖాన్ని కలిగించగా, సహజమైన 
దర్పాదులను విడిచి, ఒకరికొకరు కాంతివిహీనమైన చూపులు రెప్పలమాటుననే నిగిడించి, నీ పుత్రుడైన దుర్యోధనుడి 
వద్దకు ఇతర రాజులందరు వచ్చారు. “భీష్ముడు పడిపోయిన తర్వాతనైనా కర్షుడు యుద్ద రంగానికి రావచ్చుగదా!" 
యని అందరు కర్షుడిని తలచుకొన్నారు. 


వ. అట్టి యెడ. 15 
ప్రతిపదార్దం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: భీష్ముడు లేని ఆ విషాదసమయంలో. 


6 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. పతిరహితాత్మ యైన సతి భంగియు గోపక హీనమైన గో 
ప్రతతి విధంబు, సస్య విధుర స్థితి యైన ధరిత్రి చాడు, ను 
ద్ధత హరి శూన్యమైన వసుధాధర కందర భూమి చందమున్‌ 
మతి మనసేనం దోంచె బుధమాన్యుండు భీష్ముండు లేకయుండుటన్‌. 16 


ప్రతిపదార్థం: బుధమాన్యుండు= పండితులలో ్రేష్టుడైన; భీష్ముండు= భీష్ముడు; లేక+ఉండుటన్‌= లేకపోవటంవలన; మనసేన= 
మన యొక్క సైన్యం; పతిరహిత+ఆత్మ+ఐన= భర్తలేని; సతి= భార్యయొక్క; భంగియున్‌= విధమునను; గోపకహీనము+ఐన= 
గోపాలుడు లేని; గోప్రతతి= గోవుల సమూహం; విధంబున్‌= వలెను; సస్య= పంటలు; విధురస్థితి+ఐన= లేని; ధరి(త్రి= భూమి; 
చాడ్డున్‌= వలెను; ఉద్దత= గర్వించిన; హరి= సింహం; శూన్యము+ఐన= లేని; వసుధాధర= భూమిని ధరించే పర్వతం యొక్క; 
కందర= గుహయొక్క; భూమి= స్థలం; చందమున్‌= వలెను; మతిన్‌= మనస్సుకు; తోంచెన్‌= అనిపించింది. 


తాత్పర్యం: జ్ఞానులలో శ్రేష్టుడైన భీష్ముడు లేని మన సేన వైధవ్యం పొందిన స్రీవలెను, కాపరిలేని ఆవులమందవలెను, 
పంటలు లేని పొలంవలెను, సింహం లేని పర్వత గుహవలెను నా మనస్సుకు తోచింది. 


విశేషం: అలం: మాలోపమ. భీష్ముడు లేని కౌరవసైన్యాన్ని పతిలేని సతిగా, కాపరిలేని గోగణంగా, సింహం లేని గుహగా ఉపమించి 
చెప్పటంవలన సైన్యం యొక్క దీనస్థితి వ్యక్తమౌతున్నది. 
ఉ. అంగద నాథు మ్రింగిన వృకావలి దన్‌ వెస ముట్టికొన్న స 

ర్వాంగములుం జలింప వెగడందుచు దిక్కులు సూచుచున్న సా 

రంగియ పోలె నుండె. గురురాజ! భవత్సుతు సేన భిష్మునా 

జిం గబళించి పాండవులు జృంభిత విక్రమలీలం బొల్దుటన్‌. 17 


ప్రతిపదార్దం: కురురాజ!= ధృతరాష్ట్ర మహారాజా!; పాండవులు; భీష్మున్‌= భీష్ముడిని; ఆబిన్‌= యుద్దంలో; కబళించి= (మ్రింగి; 
జృంభిత= అతిశయించిన; వి[క్రమ= పరాక్రమం యొక్క; లీలన్‌= విలాసంతో; పొల్చుటన్‌= ఒప్పిదముతో ఉండటం; అంగదన్‌= 
ఆకలితో; నాథున్‌+(మ్రింగిన= పతిని చంపిన; వృకావలి= తోడేళ్ళగుంపు; తన్‌= తనను, (సారంగిని); వెసన్‌ ముట్టికొన్నన్‌= వేగంగా 
చుట్టుముట్టగా; సర్యాంగములున్‌= అన్ని అవయవాలూ; చలింపన్‌= వణకగా; వెగడు+అందుచున్‌= భయపడుతూ; దిక్కులు= 
నలువైపుల; చూచుచున్‌+ఉన్న= చూస్తున్న; సారంగి+అ పోలెన్‌= ఆడు బింకవలె; భవత్‌= తమయొక్క; సుతు= కుమారుడైన 
దుర్యోధనుడి యొక్క; సేన= సైన్యం; ఉండెన్‌= ఉండినది. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆకలితో ప్రియుడిని మింగిన తోడేళ్ళగుంపు వేగంగా తనను చుట్టుముట్టగా, 
భయంతో వణకుతూ దిక్కులు చూస్తున్న ఆడజింకవలె నీ పుత్రుడి సైన్యం, భీష్ముడిని యుద్దంలో కూలనేసి 
విజృంభించిన పాండవుల పరాక్రమాన్ని చూచి బెదరిపోయింది. 


నిశేషం: అలం: ఉపమ. సేనాని అయిన భీషు శడు పడిపోవటం వలన అనాథ అయిన కౌరవసేనను నాథుడిని కబళించి చుట్టుముట్టిన 
తోడేళ్ళ గుంపును చూచి భయపడ్డ సారంగితో ఉపమించటం ద్వారా భయానక రసం వ్యక్తమౌతున్నది. 


ఆ. “కర్ణ! కర్ణ! వచ్చి కావు మనాథుల । మైతిమను నెలుంగు లగ్గలముగ 
బలములోన నెల్లం. గలయంగ వీతెంచె । నార్తి దెల్లముగ జనాధినాథ! 18 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 7 


ప్రతిపదార్థం: జన+అధినాథ!= ఓ ధృతరాషష్ట మహారాజా!; ఆర్తి= బాధ; తెల్లముగన్‌= స్పష్టంగా- బాగా తెలిసేవిధంగా; కర్ష! 
కర్ర!= ఓ కర్షుడా!; అనాథులము+ఐతిమి= దిక్కులేని వారమయ్యాము; కావుము= రక్షించుము; అను= అనే; ఎలుంగులు= 


దం [ర 


ఆర్తనాదాలు; అగ్గలముగన్‌= అధికంగా; బలములోనన్‌= సైన్యంలో; కలయంగన్‌= అంతట; వీతెంచెన్‌= వ్యాపించాయి. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు 'కర్ట్ణా! ఓ కర్ణా! మేమంతా దిక్కులేనివారం అయ్యాం. వేగంగా 
వచ్చి కాపాడు” అనే ఆర్తనాదాలు స్పష్టంగా సైన్యంలో అంతటా వ్యాపించాయి. 

నిశేషం: “కర్ణ! కర్ల అని కౌరవసైన్యం చేసే ఆర్తనాదాల వలన ధైర్య విషాదాది భావాలు వ్యక్తమై భయానక రసం అభివ్యక్తమౌతున్నది. 
వ. తదనంతరంబున. 19 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబునన్‌= ఆ తరువాత. 

తాత్పర్యం: కారవసైన్యం అంతటా ఆర్తనాదాలు వ్యాపించిన తర్వాత. 


క. “పిలువుండు దదయక కర్టుని; । బలవిక్రమశాలి యతండు; పది దివసములుం 
గలనికి రాండు నదీసుతు । పలుకులకుం గనలి సచివబంధుయుతముగన్‌.” 20 


ప్రతిపదార్థం: తడయక= ఆలస్యం చేయక; కర్షునిన్‌= కర్టుడిని; పిలువుండు= పిలవండి; అతండు= ఆ కర్షుడు; బలవి[క్రమశాలి= 
బలపరాక్రమాలు కలవాడు; నదీసుతు= గంగాపుత్రుడైన భీష్ముడి యొక్క; పలుకులకున్‌= మాటలకు; కనలి= కోపించి;ఎ 3ది 
దివసములున్‌=యుద్దం మొదలైన పది దినాలు; సచివ= మిత్రులతో; బంధుయుతముగాన్‌= చుట్టాలతోపాటు; కలనికిన్‌= యుద్దానికి; 
రాండు= రాలేదు. 


తాత్పర్యం: “కర్ణుడు బలపరా[క్రమశాలి, ఆలస్యం చేయక అతడిని యుద్దం చేయటానికి ఆహ్వానించండి. భీష్ముని 
మాటలకు అలిగి ఆయన యుద్ధరంగంలో ఉన్నంత వరకు ఆ పదిరోజులు తాను బంధుమిత్రులతో కలిసి యుద్దానికి 
రాలేదు కదా! 


వ. _ అని కౌరవులును దక్కటి జనపతులును దగుజనంబులును నతని నాసపడి పలుకుచుండి; రాతని తెజంగు 
దొల్లియు నీ వాకర్ణించి తది యెయ్యది యనిన. 21 


ప్రతిపదార్థం: అని= పై విధంగా పలికి; కౌరవులును= ధృతరాష్ట్రుడి కుమారులు; తక్కటి= మిగిలిన; జనపతులును= రాజులును; 
అతనిన్‌= కర్షుడిని;ి ఆసపడి= కోరి; పలుకుచుండిరి= అనుకొంటూ ఉన్నారు; ఆతని= ఆ కర్షుని యొక్క; తెజంగు= తీరు; 
నీవు= ధృతరా(ష్ట్రుడవైన నీవు; ఆకర్షించితివి= విన్నావు; అది= ఆ విషయం; ఏ+అది+అనిన్‌= ఏమిటంటే. 

తాత్పర్యం: పై విధంగా పలికి దుర్యోధనాదులు, తక్కిన రాజులు కర్షుడు తమ రక్షణార్ధం రావాలని అనుకొన్నారు. 
కర్టుడు యుద్ధరంగం వదలటానికి గల కారణం నీవూ విన్నావు. అది ఏమిటంటే. 


చ. అనఘ! సరిత్సుతుండు దను నర్ధరథుండని పల్మినన్‌ మనం 
బున గడునొచ్చి 'నీ వనికి. బోయిన నద్దెస రాను; నీ జయం 
బున వనవాసి నయ్యెద; రిపుల్‌ నిను నోర్ల్హిన వారి నోర్దెదన్‌ 
ఘన భుజశక్తి నేననియెం గాదె! నృపుల్‌ విన నమ్మహాత్ముతోన్‌. 22 


8 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడవైన ధృతరాషష్ట మహారాజా!; సరిత్‌+సుతుండు= నదీపుత్రుడైన భీష్ముడు; తనున్‌= కర్టుడిని; 
అర్హరథుండు+అని= అతిరథ, మహారథులకంటె, సమరథుడికంటె తక్కువవాడని; పల్కినన్‌= అనగా; మనంబునన్‌= మనస్సులో; 
కడున్‌+నొచ్చి= మిక్కిలి బాధపడి; నీవు= భీష్ముడవైన నీవు; అనికిన్‌= యుద్దానికి; పోయినన్‌= వెళ్ళితే; ఆ+దెస= ఆ వైపు; 
రాను= రాజాలను; నీ= నీయొక్క; జయంబునన్‌= గెలుపుచే; వనవాసిని= అడవులలో నివసించేవాడిని; అయ్యెదన్‌= అవుతాను; 
రిపుల్‌= శత్రువులు; నినున్‌= నిన్ను; ఓర్చినన్‌= ఓడిస్తే; ఘనభుజశక్తిన్‌= గొప్ప భుజబలంతో; ఏను= నేను; వారిన్‌= ఆ శత్రువులను; 
ఓర్చెదన్‌= జయిస్తాను అని; నృపుల్‌= రాజులు; వినన్‌= వినేటట్టుగా; ఆ+మహాత్ముతోన్‌= ఆ మహాత్ముడైన; భీష్ముడితో; 
అనియెన్‌+కాదె!= అన్నాడు గదా! 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు తనను అర్హరథుడని కించపరుచగా కర్షుడు మనస్సులో మిక్కిలి 
బాధపడి, ఓ భీష్మాచార్యా! “నీవు యుద్దానికి వెళ్ళితే నే నా వైపు రాను; యుద్ధంలో నీవు జయిస్తే అడవుల పాలౌతాను; 
ఓడిపోతే నా బాహుబలంతో శత్రువులను జయిస్తా'నని రాజులంతా వింటుండగా, మహాత్ముడైన భీష్ముడితో 
అన్నాడు గదా! 
వ. కావున నతం డంతకు మున్నుకయ్యంబునకుం దొలంగియుండె; నాం డట్లు మా మనంబులెల్ల నా 

సూతనందను దెసకుం బాజొననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె. 23 
ప్రతిపదార్థం: కావునన్‌= ఈ కారణాలవలన; అతండు= ఆ కర్షుడు; అంతకున్‌ మున్ను= అప్పటి వరకు; కయ్యంబునకున్‌= 
యుద్దమునకు; తొలంగిఉండెన్‌= దూరంగా ఉన్నాడు; నాండు= భీష్ముడు యుద్దం నుండి తొలగిన మరునాడు; అట్టు= ఆ 
విధంగా; మనవారి= మన కౌరవపక్షం వారి; మనంబులు= మనస్సులు; ఎల్లన్‌= అన్ని; ఆ సూతనందను దెసకున్‌= ఆ కర్షుడివైపు; 
పాటెన్‌= ప్రసరించాయి; అనినన్‌= అనగా విని; ఆంబికేయుండు= అంబికా పుత్రుడైన ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు కర్ణుడిని అరరథుడనటం వలన యుద్ధరంగంలో భీష్ముడు ఉన్నంత వరకు అతడు యుద్దానికి 
రాలేదు. భీషు బడి పతనానంతరం మన కారవుల మనస్సులన్నీ కర్ట్షుడివైపు ప్రసరించాయి అనగా విని ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఈ విధంగా అన్నాడు. 
క. _ *తను నిమ్మెయిం దలచిన య । మృను జేంద్రుల. గౌరవులను మన మూకల న 

య్యనిం గర్జుండు గాచెనె? తన | మనోరథము లెల్ల ఫలసమగ్రత6 బొందన్‌.” 24 
ప్రతిపదార్థం: తనున్‌= కర్టుడిని; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తలంచిన= స్మరించిన; ఆ+మనుజేంద్రులన్‌= ఆ రాజులను; 
కౌారవులన్‌= దుర్యోధనాదులను; మన మూంకలన్‌= మన సేనలను; ఆ+అనిన్‌= ఆ యుద్ధంలో; కర్షుండు= కర్షుడు; తన= 
తనయొక్క; మనోరథములు= కోర్కెలు; ఎల్లన్‌= అన్ని; ఫలసమ(గ్రతన్‌= పూర్ణఫలాన్ని; పొందన్‌= పొందగా; కాచెనె?= కాపాడెనా? 
తాత్పర్యం: 'కర్టుడిని ఈ విధంగా స్మరిస్తే, అతడు ఆ రాజులను, దుర్యోధనాది కౌరవులను, మన సైన్యాన్ని 
తాను భీష్ముడు పడిపోతే రక్షిస్తానని చెప్పి ఉన్నాడు గదా! అట్లా తన మనోరథం నెరవేరగా రక్షించాడా?' 
వ. అనవుడు నమృ్మనుజపతికి నతం డిట్లనియె. 25 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మనుజ పతికిన్‌= ఆ ధృతరాష్ర్రుడితో; అతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా, ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఇట్టా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము ౦ 


క.  వననిధి నడు నీటం గలము | మునింగిన బెగడందు చిత్తములు గలిగిన త 
జ్ఞనుల క్రియ నున్న సేనలు । గనుంగొన దీవిగతి. దోంచెం గర్జ్హుం డంతన్‌. 26 


ప్రతిపదార్దం: వననిధిన్‌= సముద్రంలో; నడు నీటన్‌= నీటి నడుమ; కలము= పడవ; మునింగినన్‌= మునిగిపోగా; బెగడు+అందు= 
భయపడే; చిత్తములు= మనస్సులు; కలిగిన= కల; తద్‌+జనుల క్రియన్‌= ఆ మనుష్యులవలె; ఉన్నసేనలు= ఉన్నటువంటి సైన్యాలు; 
కనుంగొనన్‌= పరిశీలించగా; అంతన్‌= అప్పుడు; కర్షుండు= కర్షుడు; దీవి గతిన్‌= ద్వీపంవలె; తోంచెన్‌= కనిపించినాడు. 
తాత్పర్యం: సము(ద్ర మధ్యంలో పడవ మునిగితే బెదరిపోయిన వారివలె ఉన్న కౌరవ సేనలకు కర్షుడు ద్వీపంవలె 
కనిపించినాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు పురంబు వెడలి యతండు కురుపతి కడ కేతెంచి ప్రీతుం డగు నతని చేత నభినందితుండై రాజలోకంబు 

నాలోకించి. 27 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పురంబు= హస్తినాపురం నుండి; వెడలి= వెళ్లి; అతండు= ఆ కర్దుడు; కురుపతి కడకున్‌= 
దుర్యోధనుడి వద్దకు; ఏతెంచి= వచ్చి; ప్రీతుండు+అగు= సంతోషించిన; అతనిచేతన్‌= ఆ దుర్యోధనుడి చేత; అభినందితుండు+ఐ= 
ప్రశంసించబడినవాడై; రాజలోకంబున్‌= రాజుల సమూహాన్ని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఈ విధంగా హస్తినాపురం నుండి కర్షుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి, సంతసించిన అతడిచేత 
ప్రశంసించబడి, అచటి రాజులను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. *“దమమును సత్యముం దపము దానము శీలము నస్తవీర్య శౌ 

ర్యములును భీష్మునంద కల; వట్టి మహాత్ముండు పోర నీల్లె; నిం 

క మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా! 

సమసెనె కౌరవేశ్వరుని సంపద?” యంచు విషణ్ణమూర్తియై. 28 
ప్రతిపదార్థం: దమమును= ఇంద్రియని[గ్రహం; సత్యమున్‌= సత్యము; తపమున్‌= తపస్సు; దానమున్‌= దానం; శీలమున్‌= 
స(త్ర్రవర్తన; అ(స్త= మంత్రపూర్వకంగా ప్రయోగించే ఆగ్నేయా'స్తాదులు; వీర్య= బలము; శౌర్యములును= యుద్ధంలో భయపడని 
గుణం; భీష్ము+అందు+అ= భీష్ముడియందే; కలవు= ఉన్నవి; అట్టి మహాత్ముండు= ఆ విధమైన సద్గుణ సంపన్నుడైన; 
మహనీయుడు; పోరన్‌= యుద్దంలో; ఈల్షెన్‌= కూలెను; ఇంకన్‌= ఆపై; మనకున్‌= కౌరవులకు; ఏటి= ఎక్కడి; బాహుబలగర్వము= 
భుజబలం వలన కలిగిన అహంకారం; ఎక్కడి సేనలు= ఎక్కడి సైన్యాలు; అక్కట!= అయ్యో!; కౌరవేశ్వరుని= దుర్యోధనుడియొక్క; 
సంపద= సౌభాగ్యం; సమసెనె?= నశించెనే?; అంచున్‌= అంటూ; విషజ్ఞమూర్తిశఐ= విషాదమే రూపంగా కలవాడై. 
తాత్పర్యం: ఇంద్రియని[గ్రహం, సత్యవాక్సరిపాలన, తపస్సు, దాతృత్వం, సత్ర్రవర్తన, అస్త్రాలను ప్రయోగించే 
సామర్ధ్యం వంటి సద్గుణాలు ఒక్క భీష్ముడిలోనే ఉన్నవి. అటువంటి మహనీయుడు యుద్ధంలో కూలిపోయాడు. 
ఇంక మనకు బాహుబలగర్వం ఎక్కడ? ఎక్కడి సేనలు? అయ్యో! కౌరవేశ్వరుడైన దుర్యోధనుడి ఐశ్వర్యం నశించింది 
కదా! అని కర్టుడు భీష్ముడిని తలచుకొని విచార(గ్రస్తుడై. 


నిశేషం: భీష్ముడి ధర్మవీర, యుద్ధవీర గుణాలను స్మరించటంవలన కర్ద్షుడిలో శోకం ఉద్దీప్తమై విషాదం అలముకొన్నది. ఇక్కడ 
వీరరసం కరుణ రసానికి పోషకంగా ఉన్నది. 


10 శ్రీమదాంధ్ర నుహాభారతము 
క. _ కన్నీ రొలుకంగ వగచిన | నన్నరపతులెల్ల నేడ్డి రార్తరవంబుల్‌ 


మిన్నంద నశ్రుజలములు । విన్నని వదనంబులందు వెల్లిగొనంగన్‌. 29 


ప్రతిపదార్దం: కన్నీరు= కంటినీరు; ఒలుకంగన్‌= కారగా; వగచినన్‌= ఏడ్వగా; ఆ+నరపతులు= ఆ కౌరవపక్షంలోని రాజులు; 
ఎల్లన్‌= అందరు కూడా; ఆర్తరవంబుల్‌= దుఃఖధ్వనులు; మిన్ను+అందన్‌= ఆకాశాన్ని తాకగా; అశ్రుజలంబుల్‌= కన్నీరు; విన్నని= 
వెలవెలపోయిన; వదనంబులందున్‌= ముఖములందు; వెల్లిగొనంగన్‌= జాలువారగా; ఏడ్భిరి=శోకించారు. 


తాత్పర్యం: కర్షుడు కన్నీరు కారేవిధంగా ఏడ్వగా, అక్కడఉన్న రాజులందరు ఆర్తరవాలు మిన్ను ముట్టెటట్టు, 
వివర్గాలైన మొగాలపై అశ్రువులు జాలువారగా శోకించారు. 


నిశేషం: ఆర్తరవాలు, అ(శ్రువులు, తెల్లబోయిన వదనాలు అనే అనుభావాలవలన దైన్య విషాదాదులు వ్యక్తమై ఇందు కరుణరసం 
ఉట్టిపడుతున్నది. 


వ. _ అప్పుడు దన్నుం దాన యుపశమించుకొని యందజడెందంబుల యుమ్మలికంబులు వాయ రాధేయుం 
డిట్లనియె. 30 


ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో; తన్నున్‌= తనను; తాను+అ= తానే; ఉపశమించుకొని= ఓదార్చుకొని; అందజ= 
అందరియొక్క; డెందంబుల= మనస్సులలోని; ఉమ్మలికంబులు= బాధలు; పాయన్‌= పోయేటట్టుగా; రాధేయుండు= రాధా 
కుమారుడైన కర్షుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: కర్షుడు ఆ సమయంలో తనను తాను ఓదార్చ్భుకొని, అక్కడగల వారందరిలోని బాధలు 
తొలగిపోయేటట్టు ఈ విధంగా అన్నాడు. 


క.  'మీ రెల్ల-జూచుచుండంగ. । గౌరవ నికురంబమునకు. గన్నాకై యొ 
ప్పారెడు భీష్ముండు వడియెను । మేరు వొజిగినట్టు లసము మిగుల నరునకున్‌. 31 


ప్రతిపదార్థం: మీరు; ఎల్లన్‌= అందరు; చూచుచుండంగన్‌= చూస్తుండగా; కౌరవ= కౌరవులయొక్క; నికురుంబమునకున్‌= 
సమూహానికి; కన్నాకు+ఐ= ముఖ్యుడై; ఒప్పారిన= ఉన్న; భీష్ముండు= భీష్ముడు; నరునకున్‌= అర్జునుడికి; అసము= దర్శం; 
మిగులన్‌= అతిశయించగా; మేరువు= మేరుపర్వతం; ఒఅగినట్టులు= వంగిన విధంగా; పడియెన్‌= పడిపోయాడు. 


తాత్పర్యం: మీరంతా చూస్తుండగా, కౌరవ సైన్యంలో అగ్రేసరుడైన భీష్ముడు, అర్జునుడి దర్పం అతిశయించగా 
మేరు పర్వతం విరిగినట్టు పడిపోయాడు. 


వన. నా తెజింగు వినుండు. 32 
ప్రతిపదార్థం: నా= నా యొక్క; తెజంగు= విధం; వినుండు= వినండి. 
తాత్పర్యం: కర్షుడు తన శౌర్యధైర్య పరాక్రమములను గూర్చి వినండి అని కౌరవసేనతో అంటున్నాడు. 


క. _ కలంగిన సేనలం గాచెద; | నిలిపెద నర్దునుని కడంక నెజపెద; బాహా 
బలమా భీష్ముండెట్ల। గ్గలిక మెఅసె నట్ల మీకు గన్నులు దనియన్‌. 33 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము [1 


ప్రతిపదార్థం: కలంగిన= చెదరిన; సేనలన్‌= సైన్యాలను; కాచెదన్‌= రక్షిస్తాను; అర్జ్హునుని= అర్జునుని యొక్క; కడయ= ప్రయత్నాన్ని; 
నిలిపెదన్‌= అడ్డగిస్తాను; ఆ భీష్ముండు= ఆ భీష్ముడు; ఎట్ట్లూ ఏ విధంగా; అగ్గలికన్‌= ఆధిక్యంతో; మెజుసెన్‌= ప్రకాశించాడో; 
అట్టు+అ= ఆ విధంగానే; మీకున్‌= కౌరవ సైన్యానికి; కన్నులు; తనియన్‌= తృప్తిపొందేటట్టు: బాహాబలము= భుజబలం; నెజపెదన్‌ 
జె ప్రదర్శిస్తాను. 

తాత్పర్యం: నేను మన చెదరిపోయిన సైన్యాన్ని కాపాడుతాను. అర్జునుడి పూనికను ్రతిఘటిస్తాను. భీష్ముడు 
ఏ విధంగా శౌర్యంతో ్రకాశించాడో అట్టా నా భుజబలాన్ని ప్రదర్శిస్తాను. 


ఉ. _ ధర్మజ భీమ పార్భులును దమ్ములు నుద్ధట సంగరక్రియా 
కర్మరు లచ్యుతానుజుని గర్వము దుర్విషహయిబు వారి మ 
త్కార్ముక ముక్త చండశర ఖండిత దేహుల. జేసి యిత్తు నేం 
బేర్మిగం గౌరవేంద్రున కభీష్టత రాజ్యరమా విలాసమున్‌. 34 


ప్రతిపదార్దం: ధర్మజ= ధర్మరాజు; భీమ= భీముడు; పార్టులును= అర్జునుడును; తమ్ములున్‌= వారి తమ్ములైన నకుల 
సహదేవులును; ఉద్భట= గొప్ప; సంగర[క్రియా= యుద్దం చేయటంలో; కర్మఠరులు= సఫలమయ్యే వరకు పనిచేసేవారు; 
అచ్యుత+అనుజుని= కృష్ణుడి తమ్ముడైన సాత్యకియొక్క; గర్వము= అహంకారం; దుర్విషహంబు= సహించరానిది; వారిన్‌= 
పాండవులను, సాత్యకిని; మత్‌= నా యొక్క; కార్ముక= ధనుస్సు నుండి; ముక్త= వదలబడిన; చండ= తీవ్రమైన; శర= బాణాలచేత; 
ఖండిత= త్రుంచబడిన; దేహులన్‌= శరీరాలు కలవారిగా; చేసి= చేసి; పేర్మిగన్‌= గౌరవంగా; కౌరవ+ఇంద్రునకున్‌= దుర్యోధన 
మహారాజుకు; అభీష్టతన్‌= కోరికతో; రాజ్య= రాజ్యమనే; రమా= లక్ష్మియొక్క; విలాసమున్‌= లీలను; ఏన్‌= నేను; ఇత్తున్‌=ఇస్తాను. 
తాత్పర్యం: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు యుద్దం చేయడంలో వెనుదిరుగని శూరులు. 
సాత్యకి గర్భం సహించరానిది. వీరందరిని నా ధనుస్సునుండి వెలువడే ప్రచండ బాణాల చేత తునాతునకలు 
చేసి, నేను కౌరవేశ్వరుడైన దుర్యోధనుడికి అతడు కోరినట్టుగా రాజ్యలక్ష్మి విలాసాలను అందిస్తాను. 


నిశేషం: పాండవుల యొక్క, సాత్యకియొక్క ధైర్యపరా[క్రమాదుల స్మరణ వలన ఉద్దీప్తమైన కర్ణుడిలోని ఉత్సాహం అతడి 
ధైర్యశౌర్యాదులచేత పోషింపబడి వీరరసంగా వ్యక్తమౌతున్నది. 


క. కాదేని గాండివజ్యా । నాదము సురదుందుభి ప్రణాదంబును నిః 
ఖేదుండనై వించు నధిక । మోదంబున నిత్య సౌఖ్యముం గైకొందున్‌. 35 


ప్రతిపదార్థం: కాదు+ఏనిన్‌= పాండవులను జయించలేకపోతే; గాండివ= గాండీవం అనే పేరుగల అర్జునుడి ధనుస్సుయొక్క; 
జ్యా= అల్లెత్రాటి; నాదమున్‌= ధ్వనియు; సురదుందుఖి= దేవతలు (మోగించే దుందుభి అనే వాద్యం యొక్క; ప్రణాదంబును 
= తీవ్రతరమైన ధ్వనిని; నిఃఖేదుండను+ఐ= దుఃఖం ఏమాత్రం లేనివాడినై; వించున్‌= వింటూ; అధిక= మిక్కిలి; మోదంబునన్‌= 
సంతోషంతో; నిత్య= శాశ్వతమైన; సౌఖ్యమున్‌= ఆనందాన్ని, వీరస్వర్లాన్ని; కైకొందున్‌= పొందుతాను. 

తాత్పర్యం: నేను పాండవులను జయించలేకపోతే, అర్జునుడి గాండీవం నుండి వచ్చే నాదాన్ని, దేవదుందుభుల 
'మైతను ఆనందంతో వింటూ, సంతోషంతో వీరస్వర్గాన్ని అలంకరిస్తాను. 


క. కౌరవులం గాచుచు రణ । శూరులం బాండవుల నోర్ట్జుచుం గీర్తి కర 
స్పారవిహారత భీష్ముని. । జేరంజను కంటె నొప్పు సెప్పం గలదే? 36 


12 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: కౌరవులన్‌= దుర్యోధనాదులను; కాచుచున్‌= కాపాడుతూ; రణ= యుద్ధంలో; శూరులన్‌= శౌర్యంగలవారైన; 
పాండవులన్‌= ధర్మజుడు మొదలైన పాండురాజు పుత్రులను; ఓర్చుచున్‌= ఓడిస్తూ; కీర్తికర= యశస్సును కలిగించే; స్ఫార= 
అధికమైన; విహారతన్‌= విహరించే గుణంతో, స్రైరవిహారం చేసి; భీష్మునిన్‌= భీష్మపితామహుడిని; చేరన్‌+చనుకంటెన్‌= 
చేరబోవటం కంటె; ఒప్పు= యోగ్యమైనది; చెప్పన్‌+కలదే?= చెప్పడాని కేముంది? 


తాత్పర్యం: దుర్యోధనాది కౌరవవర్గాన్ని రక్షిస్తూ, రణశూరులైన పాండవులను ఓడిస్తూ, యుద్ధంలో ప్రశంసాపూర్వకంగా 
స్రైరవిహారం చేస్తూ భీష్ముడిని చేరబోవటంకంటె వేరే చెప్పవలసిం దేమున్నది?” 

వ. అని పలికి తన సారథిం గనుంగొని. 37 
ప్రతిపదార్థం: అని పలికి= ఆ విధంగా చెప్పి; తన సారథిన్‌= తన రథసారథిని; కనుంగొని= చూచి. 

తాత్సర్యం: కర్చుడు పై విధంగా పలికి, తన సారథిని చూచి. 


సీ. 'మణిగణోజ్వలమైన మన యరదంబున । జవనాశ్వముల. బూన్వు; చాప బాణ 
ఖడ్డాది సాధనోత్మర మొడ6గూర్ప్వుము । రత్నధ్వజం బెత్తు రశ్మ్శులడర 
శంఖ మృదంగ నిస్సాణాది తూర్యముల్‌ ।; సంఘటింపుము రభసముని ననుడు 
వా డట్ల చేయ దుర్వార గర్వోద్దతి । నగ్నిప్రభంబగు నారథంబు 


తే. పటురయంబున నెక్కి భూపతికి మైక్కి; యాత డెల్ల కౌరవులును నఖిల నృపులు. 
దన్ను! గొనియాడం గర్జు. డుత్సాహ లీల । నిజ బలాభీల సుందర ధ్వజము లొప్పు 38 


ప్రతిపదార్హం: మణిగణ= రత్న సమూహంతో; ఉజ్జలము+ఐ= మిక్కిలి ప్రకాశించే; మన+అరదంబునన్‌= మన రథమునందు; 
జవనాశ్చముల్‌= వడిగల గు(ర్రాలను; పూన్సు= కట్టుము; చాప= ధనుస్సులు; బాణ= అమ్ములు; ఖడ్గ+ఆది= కత్తులు మొదలైన; 
సాధన+ఉత్కరము= పరికరాల సమూహం; ఒడన్‌+కూర్పుము= సమకూర్చుము; రశ్ములు= కిరణాలు; అడరన్‌= అతిశయించగా; 
రత్నధ్వజంబు= మణులుగల టెక్కెపు స్తంభం; ఎత్తు(ము)= పైకెత్తుము; శంఖ= శంఖం; మృదంగ= మద్దెల; నిస్పాణ+ఆది= నిస్పాణం 
మొదలైన; తూర్యముల్‌= వాద్యవిశేషాలను; రభసమునన్‌= వేగంగా; సంఘటింపుము= కూర్చుము; అనుడున్‌= అనగా; వాండు= 
ఆ సారథి; అట్టు+అ= ఆ విధంగానే; చేయన్‌= చేయగా; దుర్వార= వారించటానికి వీలుకాని; గర్వ+ఉద్ధతిన్‌= గర్వం యొక్క ఉద్రేకంతో; 
అగ్ని= అగ్ని యొక్క; ప్రభంబు= ప్రకాశంకలది అగు; ఆ రథంబు= ఆ రథాన్ని; పటురయంబునన్‌= మిక్కిలి వేగంగా, ఎక్కి; భూపతికిన్‌= 
దుర్యోధన మహారాజుకు; 'మొక్కి= నమస్కరించి; ఆతండు= ఆ కర్ణుడు; ఎల్ల కౌరవులున్‌= కౌరవులందరు; అఖిల నృపులున్‌= 
రాజులందరు; తన్నున్‌= తనను; కొనియాడన్‌= ్రశంసించగా; ఉత్సాహలీలన్‌= ఉత్సాహంయొక్క విలాసంతో; నిజజ తన; బల= 
సైన్యం యొక్క; ఆభీల= భయం గొలిపే; సుందర= అందమైన; ధ్వజములు= టెక్కెపు కంబాలు; ఒప్పన్‌= ఒప్పగా. 
తాత్పర్యం: మణులతో ప్రకాశించే మన రథానికి వడిగల గుర్రాలను పూన్ఫుము. ధనుర్చాణాలు, ఖడ్గాలు మొదలైన 
ఆయుధ సామగ్రిని సమకూర్చుము. మిలమిలలాడే రత్నధ్వజాన్ని ఎత్తుము. శంఖం, మృదంగం, నిస్పాణం మొదలైన 
వాద్యాలను త్వరగా చేర్చుము” అనగా, ఆ సారథి వాటి నన్నింటిని రథంలో సిద్ధ్రపరచాడు. కర్చు డపుడు అనివార్యమైన 
గర్వంతో అగ్నిహోత్రుడివలె ప్రకాశించే ఆ రథాన్ని వెంటనే ఎక్కి, దుర్యోధన మహారాజుకు నమస్కరించి, కౌరవులు, 
రాజులు బహుముఖాల ప్రశంసిస్తుండగా, ఉత్సాహం మించగా, తన సైన్యంలో భయం గొలిపే సుందరమైన ధ్వజాలు 
వెలుగొందుతుండగా. 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 13 
నిశేషం: ఇందుగల అన్ని ప్రభమైన రథం, ధ్వజ, బాణ, శంఖాది సామగ్రి అంతా కర్షుడిలోని యుద్దవీరాన్ని ఉద్దీపనం చేసేది. 


వ _ నడచి, నదీనందనుం డున్న యెడకు జేర ౦బోయి, శోషించిన సముద్రంబు చందంబున, విమానంబు 
విలిగిపడిన దివ్యుని తెజింగున, భూతల పతితుండైన పతంగు భంగిని, భగ్నపక్షంబైన మైనాకంబు మాడ్కిం 
బొలుచు నతని కడకుంబాదచారియై యరిగి, ఫల్గును నారాచనిచయంబునం బొదువంబడి యమునానదీ 
హ్రదస్థితంబును మదనిమీలితాక్షంబునునై శోభిల్లుశుండాలంబు ననుకరించుచు వీరశయన 
మహనీయుందైనయమ్మహానుభావుని యడుగులపై6 గన్నీరు దొర6గం బ్రణమిల్లి, కేలు మొగిచి, వినయ 
వినమిత శరీరుందై. 39 


ప్రతిపదార్థం: నడచి; నదీనందనుండు= భీష్ముడు; ఉన్న+ఎడకున్‌= ఉన్నచోటికి; చేరన్‌+పోయి= సమీపించి; శోషించిన= 
ఎండిపోయిన; సముద్రంబు= సముద్రం; చందంబునన్‌= వలె; విమానంబు= విమానం; విరిగిపడిన= విరిగిపోయి (కిందపడిన; 
దివ్యుని= దేవలోకస్సుడి; తెజంగునన్‌= విధంగా; భూతల= భూమిపై; పతితుండు+ఐన= పడిపోయిన; పతంగు= పక్షి భంగిని= 
వలె; భగ్టపక్షంబు+ఐన= రెక్కలు విరిగిన; మైనాకంబు= హిమవత్స్పర్వతుడి పుత్రుడైన మైనాక పర్వతం; మాడ్కిన్‌= వలె; పొలుచు= 
ఒప్పు; అతని కడకున్‌= ఆ భీష్ముడి దగ్గరకు; పాదచారి+ఐ= కాళ్ళతో నడుస్తూ; అరిగి= వెళ్ళి, ఆ ఫల్లును= అర్జునుడి యొక్క; 
నారాచ= బాణాల; నిచయంబునన్‌= సమూహంతో; పొదువన్‌+పడి= కప్పబడి; యమున= యమున అనే పేరుగల; నదీ= 
నదియొక్క; హ్రద= మడుగులో; స్థితంబును= ఉన్న; మద= మదంచేత; నిమీలిత+అక్షంబునున్‌+ఐ = కన్నులు మూసికొని; 
శోభిల్లు= ప్రకాశించే; శుండాలంబున్‌= ఏనుగును; అనుకరించుచున్‌= పోలుచు; వీరశయన= శరతల్పంపై పరుండిన; 
మహనీయుండు+ఐన= మహాతు శ2న; ఆ+మహానుభావుని= ఆ గొప్పు 'ప్రభావంగల భీషు శ్రనయొక్క; అడుగులపైన్‌= పాదాలపై; 
కన్నీరు= కంటినీరు; తొరంగన్‌= జారగా; 'ప్రణమిల్లి= నమస్కరించి; కేలు మొగిడ్చి= చేతులు జోడించి; వినయ= వినయంతో; 
వినమిత= మిక్కలి వంగిన; శరీరుండు+ఐ= దేహం కలవాడై. 


తాత్పర్యం: కర్షుడు నడచి భీష్ముడు ఉన్నచోటికి వచ్చాడు. అక్కడ ఎండిపోయిన సముద్రంవలె, విమానం విరుగగా 
పడిపోయిన అమరుడివలె, భూమిపై పడిన పక్షివలె, రెక్కలు విరిగిన మైనాక పర్వతంవలె ఒప్పుతున్న ఆ 
కురుపితామహుడి వద్దకు వెల్లి అర్జునుడి బాణాలచేత పొదువబడి, యమునానది మడుగులో మదంచేత కన్నులు 
మూసికొని ఉన్న ఏనుగువలె శరతల్ప గతుడైన ఆ మహానుభావుడి పాదాలపై కన్నీరు రాలగా నమస్కరించి, 
చేతులు జోడించి, వినయంతో వంగిన శరీరం కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 

నిశేషం: అలం: మాలోపమ. యుద్ధంలో కూలిన భీష్ముని రెక్కలు తెగిన మైనాకుడితో ఉపమించడంలో ఎంతో జౌచిత్యం ఉంది. 
మైనాకుడు మేనా హిమవంతుల పుత్రుడు, పర్వతాలకు పూర్వం రెక్కలు ఉండేవట. అవి పక్షులవలె ఎగిరి నగరాదులపైబడి 
ఉపద్రవం కలిగించేవి. లోకరక్షకుడైన ఇం[ద్రుడు పర్వతాల ఆగడాన్ని మాన్పడానికై వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను 
ఛేదించేటప్పుడు మైనాకుడు ఎగిరిపోయి దక్షిణ సముద్రంలో దాగి తన రెక్కలు కాపాడుకొన్నాడు. ఇట శరతల్ప గతుడైన భీష్ముడిని 
రెక్కలు తెగి దీనస్టితికి చేరిన మైనాకునిగా భావించి శోకాన్ని వెలిబుచ్చినాడు కర్టుడు. 


క. _ “వచ్చితి రాధేయుండ6 గను । విచ్చి ననుం జూడు భరత వీరాగ్రణి! నీ 
సచ్చరితము ఫలమే యి । ట్లిచఛ్చట నీ యునికి? ధాత నేమన నేర్తున్‌? 40 


ప్రతిపదార్దం: భరత= భరతవంశానికి చెందిన; వీర= వీరులలో; అ(గ్రణి!= శ్రేష్టా; రాధేయుండన్‌= రాధా పుత్రుడనైన కర్టుడిని; 
వచ్చితిన్‌= వచ్చాను; కనువిచ్చి= కన్నులు తెరిచి; నన్నున్‌= నన్ను; చూడు(ము)= చూడవలసింది; ఇట్టు= ఈ విధంగా; ఇచ్చట= 
"ఈ యుద్ధభూమిలో; నీ+ఉనికి= నీవు పడి ఉండటం; నీ= నీయొక్క; సత్‌+చరితము= మంచి నడత; ఫలమే= ఫలమా; ధాతన్‌= 
(బ్రహ్మదేవుడిని; ఏమి+అననేర్తున్‌?= ఏమనగలను? 


కడ శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: *ఓ భరతకుల శ్రేష్టా! నీ దర్శనార్థం కర్షుడిని వచ్చినాను. కన్నులు తెరిచి నన్ను చూడవలసింది. నీ 
థి లం 
సచ్చరిత్రకు యుద్ధభూమిలో దైన్యంగా పడి ఉండటమా ఫలం? విధిని ఏమనాలి? 


విశేషం: 'భరత వీరాగ్రణి!' అనే సంబోధన సాభిప్రాయంతో, జౌచిత్యంతో కూడుకొన్నది. కర్టుడి మాటలలో (క్రోధ, విషాద, నిర్వేదాది 
భావాలు గోచరిస్తున్నవి. 
ఆ. పావనంబు లయిన పలుకులు నా చెవు । లార నెమ్మి నన్ను నాదరింపు 

మయ్య! ధర్మనిత్య! యంచితసత్య! శం । తను కుమార! గాఢ ధైర్యసార! త్ర 


ప్రతిపదార్థం: ధర్మనిత్య!= ధర్మాన్ని ఎల్లవేళలా ఆచరించేవాడా!; అంచితసత్య!= సత్యాన్ని పూజించేవాడా!; గాఢ ధైర్యసార!= 
నిబిడమైన ధైర్యశ్రక్తి కలవాడా!; శంతను కుమార!= శంతనుడి పుత్రుడా! పావనంబులైన= పవిత్రమైన; పలుకులు= మాటలు; 
నా= నాయొక్క; చెవులు+ఆరన్‌= చెవుల తనివి దీరేటట్టుగా (పలికి; నెమి న్‌ (ప్రేమతో; నన్నున్‌= నన్ను; ఆదరింపుము+అయ్య]!= 
మన్నించవయ్య! 


తాత్పర్యం: సత్యాన్ని, ధర్మాన్ని సర్వకాల సర్యావస్టలలో పాటించేవాడా! అపార ధైర్యనిధీ! శంతను పుత్రా! పవిత్రమైన 
నీ వాక్కులచేత వీనులవిందు గావించి నన్ను ఆదరించుము. 


విశేషం: ధర్మనిత్యాది విశేషణాలు సాభిప్రాయాలై భీష్ముడి మహనీయతను చాటుతున్నవి. 


ఉ.  పేర్పిన మూకంగూడ నడపింపంగ6 గోల్తలసేయ.. దీవ్ర బా 
ణార్జ్చుల మార్టలంబుల రయంబున నీజుగ6 గాల్ప నాజి నీ 
నేర్చిన భంగి నొండొకండు నేర్దునె? పాండవ బాహు సంపదల్‌ 
పేర్టు నెలర్టు నింక6 గురుబృందము లెల్లను6 దల్లడిల్లంగన్‌. 42 


ప్రతిపదార్దం: పేర్చిన= విజృంభించిన; మూంకన్‌= సైన్యాన్ని; కూడన్‌= కూడగట్టుకొని; నడిపింపంగన్‌= నడిపించటంలో; 
కోల్తల+చేయన్‌= ముందుండి యుద్ధం చేయటంలో; తీవ్ర= ప్రచండమైన; బాణ= బాణాలనే; అర్చులన్‌= మంటలచేత; 
మార్చలంబులన్‌= శత్రు సైన్యాలను; రయంబునన్‌= వెంటనే; నీుగన్‌= బూడిద అయ్యేటట్టు; కాల్పన్‌= కాల్చ్బటంలో; ఆజిన్‌= 
యుద్ధంలో; న్దీ నేర్చిన= నీవు తెలిసికొన్న; భంగిన్‌= విధంగా; ఒండు+ఒకండు= మరొకడు; నేర్చునె?= నేర్చాడా?; కురుబ్బందములు= 
కౌరవ సైన్యాలు; ఎల్లనున్‌= అన్నీ; తల్లడిల్లంగన్‌= బాధపడగా; ఇంకన్‌= ఇంకముందు; పాండవ= పాండురాజు పుత్రులైన 
ధర్మజాదులయొక్క; బాహుసంపదల్‌= భుజ బలాలు; పేర్చున్‌= విజృంభిస్తాయి; ఎలర్చ్బున్‌= అతిశయిస్తాయి. 


తాత్పర్యం: యుద్దంలో విజ్బంభించిన సైన్యాన్ని కూడగట్టుకొని నడిపించటంలో, ముందుండి యుద్ధం చేయటంలో, 
(ప్రచండమైన బాణాగ్నులతో ఆ క్షణంలోనే శత్రుసైన్యాలను భస్మీపటలం చేయటంలో నిన్ను మించినవాడు మరొక 
డెవ్వడు? ఇకమీద కౌరవసైన్యం తల్లడిల్లేటట్టు పాండవుల బాహుబలాలు మిక్కిలి విజృంభిస్తాయి. 
క. _ శర జిహ్వా భీకరుం డగు । నరు డను శిఖి నిగుడం జేసి నారాయణ దు 

ర్థర పవనుం డింక బంధుర । కురుసేనా కాననంబు క్రొ వ్వడంగించున్‌. 43 
ప్రతిపదార్థం: శర= బాణాలనే; బిహ్వా= నాలుకలచేత; భీకరుండు+అగు= భయంకరుడైన; నరుండు= అర్జునుడు; అను= అనే; శిఖి= 


అగ్నిహోత్రుడిని; నిగుడన్‌+చేసి= వృద్ధిచేసి; నారాయణ= శ్రీకృష్ణుడు అనే దుర్భర= భరించవీలుగాని; పవనుండు= గాలి; ఇంకన్‌= 
ఇకముందు; బంధుర= దట్టమైన; కురుసేనా= కౌరవసేన అనే; కాననంబు= అడవి; 'క్రొవ్వు= బలుపును; అడంగించున్‌= అణచివేస్తాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 15 


తాత్పర్యం: బాణాలు అనే నాలుకలచేత భీకరుడైన అర్జునుడు అనే అగ్నిహోత్రుడిని వ్యాపింపజేసి, శ్రీకృష్ణుడు 
అనే భరించరాని వాయుదేవుడు ఇకముందు కౌరవసేన అనే అరణ్యంయొక్క బలుపును అణచివేస్తాడు. 


నిశేషం: అలం: రూపకం. కృష్ణార్జునులు ఇద్దరూ పూర్వజన్మలో నరనారాయణులనే మహాతపస్వులైన మునులు. కనుక వారితో 
వీరికి అభేదాన్ని సూచించడానికి పూర్వపు పేర్టు ఇట వాడబడినవి. 
మ. _భరితాశాంతర పాంచజన్యరవ దృష్యద్దేవదత్త ధ్వని 

స్పురణన్‌ వీనులు వ్రయ్యం గేతన కపిస్పూర్జత్రభం జూడ్కులా 

తురతం బొందంగ6 జండగాండివ సముద్ధూతాస్త్రజాలంబు లె 

వ్వరు సైరింతురు? నీవు దక్క భుజగర్వస్పూర్తి నిర్వాహకా! ప! 
ప్రతిపదార్థం: భుజ= బాహువుల; గర్వస్సూర్తి= అహంకారస్సురణముయొక్క; నిర్వాహకా!= నిర్వహించే భీష్ముడా!; భరిత= నిండిన; 
ఆశా+అంతర= దిక్కుల లోపలి విభాగంగల; పాంచజన్య= పాంచజన్యం అనే శ్రీకృష్ణుడి శంఖం యొక్క; రవ= చప్పుడు; దృష్యత్‌= 
దర్చిస్తున్న; దేవదత్తధ్వని= అర్జునుడి శంఖమైన దేవదత్తంయొక్క నాదంయొక్క; స్పురణన్‌= తోచటంవలన; వీనులు= చెవులు; 
(వ్రయ్యన్‌= పగులగా; కేతన= ధ్వజంపై గల; కపి= హనుమంతుడి యొక్క; స్పూర్జత్‌= ప్రకాశిస్తున్న; ప్రభన్‌= వెలుగులవలన; చూడ్కులు= 
చూపులు; ఆతురతన్‌= బాధను; చండ= భయంకరమైన; గాండివ= గాండీవం అనే అర్జునుడి ధనుస్సువలన; సముద్భూత= పుట్టిన; 
ఆస్రజాలంబులు= మంత్రపూతాలైన బాణసమూహాలు; నీవు+తక్క= నీవు తప్ప; ఎవ్వరు= ఇతరు లెవ్వరు; సైరింతురు?= 
ఓర్చుకొంటారు? 


తాత్పర్యం: బాహు బల గర్వం స్సురించేటట్టు పోరుసల్పే భీష్మా! కౌరవ సైన్యం నలువైపులా పాంచజన్య, దేవదత్త 
ధ్వనులు మోయటం వలన చెవులు పగులగా, అర్జునుడి ధ్వజంపైగల హనుమంతుడి మెరిసే వెలుగు వలనచూపులు 
చెదరిపోగా; భయంకరమైన గాండీవంనుండి దూసుకొనివచ్చే అ(స్తసమూహాన్ని నీవు తప్ప ఎవ్వరు సహిస్తారు? 


విశేషం: ఇట శత్రువులైన కృష్ణార్జునుల అతిలోక పరాక్రమాన్ని ప్రశంసించడంవలన కర్టుని జొదార్యం వ్యక్తమౌతున్నది. 


ఆ. _ మెయి మెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి । చే వరంబు గొని విశిష్ట దివ్య 
కర్మదీప్తు డైన గాండీవి నొరు డాజి.। జెనయ౦ జాలకునికి సెప్ప నేల? 45 


ప్రతిపదార్థం: ముక్కంటిచేన్‌= మూడు కన్నులు కలవాడిచేత - శివుడిచేత; మెయిమెయిన్‌= దేహాన్ని దేహంతో; పెనంగి= యుద్ధం 
చేసి; మెచ్చించి= మెప్పించి; వరంబు+కొని= వరం సంపాదించి; విశిష్ట= శ్రేష్టమైన; దివ్య= దేవతా సంబంధమైన; కర్మ= పనులచేత; 
దీప్తుండు+ఐన= ప్రకాశించేవాడు అయిన; గాండీవిని= గాండీవమనే ధనుస్సును ధరించే అర్జునుడిని; ఒరుండు= ఇతరుడు; ఆబిన్‌= 
యుద్ధంలో; చెనయన్‌+చాలక= ఎదుర్కొనలేక; ఉనికి= ఉండటాన్ని గూర్చి; చెప్పన్‌+*ఏల?= చెప్పేది ఏముంది? 


తాత్పర్యం: మహేశ్వరుడితో శరీరాన్ని శరీరంతో కలిపి ద్వంద్వ యుద్దం చేసి, అతడి మెప్పువడసి, వరాలు పొంది, 
ఇంద్రుడి కోర్కెపై నివాతకవచాదులను హతమార్చ్భటంవంటి దివ్యకర్మలచేత వెలుగొందిన గాండీవిని ఇతరు లెవ్వరు 
ఎదిరించజాలకపోవటంలో ఆశ్చర్యమేమున్నది? 

విశేషం: అరణ్యవాసంచేసే సందర్భంలో, దివ్యాస్తాలను సంపాదించేకొరకై ఇంద్రకీలాద్రిపై ఘోరతపస్సు చేసి, కిరాతుడి రూపంలో 


వచ్చిన రుద్రుడిపైబడి పోరి, అతని ప్రశంసలనంది, పాశుపతాది దివ్యాస్త్రాలనుపొందిన గాథ ఇందులో సూచించబడింది. ఇందులో 
ముక్కంటి శబ్దమూ, గాండీవి శబ్దమూ సాభిప్రాయాలు. 


16 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ అని పెక్కుమాట లాడిన । విని యాదరభరితనేత్ర విస్తారుం డై 
యనిమిష నదీతనూజుండు । గనుంగొనుటయు మథఖియు మొక్కి కర్టుండు వలికెన్‌. 46 


ప్రతిపదార్థం: అని= కర్టుడు ఇట్టు అని; పెక్కుమాటలు+ఆడిన= బహు విధాలుగా పలుకగా; విని; అనిమిష నదీ తనూజుండు= 
దేవనదీ పుత్రుడైన భీష్ముడు; ఆదర= మన్ననతో; భరిత= నిండిన; నేత్ర విస్తారుండు+ఐ= కన్నుల విప్పుగలవాడై; 
కనుంగొనుటయున్‌= చూడగా; మజీయున్‌= మరల; (మొక్కి= నమస్కరించి; కర్షుండు= కర్షుడు; పలికెన్‌= ఇట్లన్నాడు. 
తాత్పర్యం: కర్షుడు ఈ విధంగా పలురీతుల భీష్ముడిని ప్రశంసించగా, ఆదరంతో అతడు కన్నులు విచ్చి కర్దుడిని 
చూచాడు. అపుడు కర్షుడు ఆ మహనీయుడికి మొక్కి ఇంకా ఇట్టా అన్నాడు. 


ఉ. 'ఆనరు నే నొకండన విషానల దుస్సహ దృష్టి భీషణం 

బైన మహా భుజంగమము నద్దుత మంత్ర నిరస్త దర్వముం 

గా నొనరించునట్లు భుజ గర్వ మడంచెద నస్త శస్త్ర వి 

ద్యా నిపుణత్వ సంపద నుదాత్త గుణోత్తర! నీవు పంపంగన్‌.” 47 
ప్రతిపదార్హం: ఉదాత్తగుణ+ఉత్తర!= శ్రేస్ట్టుణాలతో ఉత్తముడవైన భీష్మా!; నీవు; పంపంగన్‌= ఆజ్ఞాపించగా; ఆ నరున్‌= అట్టి 
దివ్యాస్రోపేతుడైన అర్జునుడిని; ఏన్‌+ఒకండన్‌+అ= నేనొక్కడినే; విష౪అనల= విషమనే అగ్నిచేత; దుస్సహ= ఓర్వరాని; దృష్టి= 
చూపులచేత; భీషణంబు+ఐన= భయంకరమైన; మహాభుజంగమమున్‌= గొప్ప పామును; అద్భుత= ఆశ్చర్యంగొల్పే; మం(త్ర= 
మం[త్రముచేత; నిరస్తదర్భమున్‌+కాన్‌= తొలగిన దర్పం కలదానిగా; ఒనరించునట్టు= చేసినట్టు; భుజ గర్వము= బాహువుల 
అహంకారాన్ని; అ(స్త= మంత్రపూర్వకంగా 'ప్రయుక్తమయ్యే వాయవ్యాద్యస్త్రాల; శస్త= ఖడ్గాద్యాయుధాల; విద్యా= విద్య అందలి; 
నిపుణత్వ సంపదన్‌= నైపుణ్యం అనే సంపత్తుచేత; భుజగర్వము= బాహువుల పొగరును; అడంచెదన్‌= అణచివేస్తాను. 
తాత్పర్యం: 'ఓ సద్గుణథ్రేష్టా! నీవు ఆజ్ఞాపిస్తే దివ్యాస్త్రోపేతుడైన అర్జునుడి బాహుగర్వాన్ని నేనొక్కడినే, విషాగ్నిని 
వెలి([గ్రక్కే భయంకరమైన చూపులుగల మహాసర్పం యొక్క దర్సాన్ని అద్భుతమైన మంత్రశక్తితో అణచివేసినట్టు, 
నా అస్త్ర శస్త్ర విద్యానెపుణ్యంతో అణచివేస్తాను.! 
విశేషం: అలం: ఉపమ. ఇందులో భీకరవిషసర్పంతో అర్జునుడిని పోల్చటంవలన కర్షుడిలోని ఉత్సాహం ధైర్యశౌర్యాదులతో 
పోషించబడి వీర రస రూపంలో వ్యక్తమౌతున్నది. 
వన. అనిన గాంగేయుండు రాధేయున కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; రాధేయునకున్‌= రాధాపుత్రుడైన కర్షుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడిని ఓడించటానికి తనను యుద్ధరంగానికి పంపుమని అడిగిన కర్షుడితో భీష్ముడు -ఈ విధంగా 
అన్నాడు. 
మ. “తగ బర్జన్యుని సొంపునన్‌ బ్రతుకు భూతవ్రాతముల్‌ వార్ధి సొ 

చ్చి గరిష్టస్థితి నుండు నేజులును, సంక్షీణంబులై యుర్వి ని 

ల్లి గుణాధిక్యము. బొందు బీజములు. బోలెం గౌరవుల్‌ విశ్రుతం 

బగు నీప్రోపును బ్రాపు గాపు6 గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్‌. 49 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 17 


ప్రతిపదార్థం: తగన్‌= తగువిధంగా; పర్దన్యుని= మేఘుడి; సొంపునన్‌= సమృద్ధితో; బ్రతుకు= జీవించే; భూతవ్రాతమున్‌ పోలెన్‌= 
ప్రాణికోటివలెను; వారి+చొచ్చి= సముద్రంలో ప్రవేశించి; గరిష్ట స్థితిన్‌= అత్యున్నత స్థాయిలో; ఉండు+ఏయులున్‌ పోలెన్‌= ఉండే 
నదులవలెను; సంక్షీణంబులు+ఐ= మిక్కిలి ఎండిపోయినవై; ఉర్విన్‌ నిల్ఫి= నేలలో ఉండి; గుణ+ఆధిక్యమున్‌+పొందు= గుణముల 
ఆధిక్యమును పొందు; బీజములున్‌+పోలెన్‌= విత్తనాలవలెను; కౌరవుల్‌= దుర్యోధనాదులు; విశ్రుతంబు+అగు= ప్రసిద్ధమైన; నీ 
ప్రోపున్‌= నీ పోషణను; ్రాపున్‌= ఆశ్రయాన్ని; కాపున్‌= రక్షణను; కని= పొంది; కడున్‌= మిక్కిలి; సౌఖ్యంబు= సుఖం; ఒందుట= 
పొందటం; ఒప్పున్‌= తగును. 

తాత్పర్యం: ప్రాణికోటి వానలు సమృద్దిగా కురియటం వలన రక్షించబడినట్టు, నదులు సముద్రాన్ని ఆశ్రయించి 
అత్యున్నత స్థితి పొందినట్టు, విత్తనాలు బాగా ఎండి భూమిలో ఉండి పెంపొందేటట్టు, కౌరవులు నీ పేరుగాంచిన 
పోషణలో ఉండి, నీ ఆశ్రయాన్ని పొంది, నీ రక్షణలో సౌఖ్యాన్ని పొందటం ఎంతైనా ఒప్పుకొనదగింది. 


విశేషం: అలం: మాలోపమ. 


చ. అరయంగ బంధుకోటులకు నక్కురునాథుని యట్లకావె, నీ 
వరిబలభేది! జన్మమున నయ్యెడు చుట్టజికంబుకంటె సు 
స్టెరతరమైన సంగడము చే నగు బాంధవ మెక్కుడండ్రు రా 
నరపతి రాజ్యభారము మనంబున నీయదిగా6 దలంపుమీ! 50 


ప్రతిపదార్థం: అరి= శత్రువులయొక్క; బల= సైన్యాన్ని; భేది!= చీల్చే కర్టా!; నీవు; అరయంగన్‌= పరిశీలించగా; బంధుకోటులకున్‌= 
చుట్టాలందరికి; ఆ+కురునాథుని+అట్టు+అ= ఆ దుర్యోధనుడి వంటి వాడవే; కావె?= కావా?; జన శ్రమునన్‌= పుట్టుకతో; అయ్యెడు= 
కలిగే; చుట్టజీకంబుకంటెన్‌= బంధుత్వం కంటె; సుస్టిరతరము+ఐన= మిక్కిలి దృఢమైన; సంగడముచేన్‌= స్నేహంతో; అగు= 
కలిగే; బాంధవము= చుట్టరికం; ఎక్కుడు= ఎక్కువ; అందురు= అంటారు; ఆ నరపతి= ఆ దుర్యోధనుడి యొక్క; రాజ్యభారము= 
రాజ్యాన్ని మోయటం; మనంబునన్‌= మనస్సులో; నీ+అదిగాన్‌= నీదే అని; తలంపుమీ= భావించుము. 


తాత్పర్యం: శత్రు సైన్యాన్ని భేదించే కర్టా! బంధువర్గానికంతా నీవు కూడా దుర్యోధనుడి వంటి వాడవే కదా! పుట్టుకతో 
కలిగే బంధుత్వం కంటె దృఢమైన స్నేహంతో కలిగే ఆత్మీయతయే ఎక్కువ అని పెద్దలు అంటారు. దుర్యోధనుడి 
రాజ్యరక్షణభారం నీపైననే ఉన్నదని తెలిసికొనుము. 


వ. _ అంబష్టవిదేహ పౌండ్రాది దేశాధీశుల గెల్చి, దుర్యోధనాధీన వర్తులంగా నిర్వర్తించిన నీకు నిట్లుసెప్పవలయునే? 
యండజంబులు పండినవృక్షంబు నుపజీవించు చందంబున నిన్నుం జెంది బంధువులు సుహృజ్జనులు 
సుఖులై యుండువారుగాక! నాకు నీవును సుయోధనునట్ల కావున మేలాడెద(/ గౌరవుల నడపికొని, 
యమ్మహీ విభునకు విజయంబు గావింపుము పొ'మ్మని సమ్మదంబునం బలికిన సూతనందనుండు ప్రీతుండై 
యద్దేవవ్రతుచరణంబులు శిరంబు సోంక వినతుండై వీడ్కొని, యరదం బెక్కి యరుగుదెంచి, భవదీయ 
సైన్యంబు దైన్యంబు వాపి, యే పగ్గలించి కలయం గనుంగొని. 51 

ప్రతిపదార్థం: అంబస్ట= అంబష్ట దేశం; విదేహ= విదేహమనే పేరుగల దేశం; పౌండ్ర+ఆది= పౌండ్ర+ఆది= పౌండ్రదేశం మొదలైన; 

దేశాధీశులన్‌= దేశాధిపతులను; గెల్బి= జయించి; దుర్యోధన= దుర్యోధనుడి యొక్క; అధీనవర్తులన్‌+కాన్‌= వశంలో ఉన్నవారినిగా; 
నిర్వర్తించిన= చేసిన; నీకున్‌= నీకు (కర్షునకు); చెప్పవలయునే?= చెప్పవలసినదేమున్నది?; అండజంబులు= (గ్రుడ్లనుండి పుట్టే 


18 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పక్షులు; పండిన వృక్షంబున్‌= ఫలించిన చెట్టును; ఉపజీవించు= ఆశ్రయించే; చందంబునన్‌= విధంగా; నిన్నున్‌+చెంది= నిన్ను 
పొంది; బంధువులు= చుట్టాలు; సుఖులు+ఐ= సుఖంగా; ఉండువారుగాక= ఉంటారుగాక; నాకున్‌= (భీష్ముడనగు) నాకు; నీవును= 
కర్షుడవగు నీవుగూడ; సుయోధనున్‌+అట్టు+అ= దుర్యోధనుడి వంటి వాడవే; కావునన్‌= కాన; మేలు+ఆడెదన్‌= మేలు 
పలుకుతాను; కౌారవులను= దుర్యోధనాదులను; నడపికొని= ముందుకు నడిపించి; ఆ+మహీవిభునకున్‌= ఆ మహారాజుకు; 
విజయంబు= గెలుపు; కావింపుము= కలిగేటట్టు చేయవలసింది; పొమ్ము+అని= యుద్ధానికి పొమ్మని; సమ్మదంబునన్‌= 
సంతోషంతో; పలికినన్‌= పలుకగా; సూతనందనుండు= కర్ణుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; ఆ దేవవ్రతు= ఆ భీష్ముడి 
యొక్క; చరణంబులు= పాదాలు; శిరంబుసోంకన్‌= తల తాకునట్టు; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొని= సెలవు 
తీసికొని; అరదంబు+ఎక్కి= రథంపై ఎక్కి; అరుగుదెంచి= వచ్చి; భవదీయ= తమ యొక్క; సైన్యంబు= సేనయొక్క; దైన్యంబు= 
దీనత్యాన్ని; పాపి= తొలగించి; ఏపు+అగ్గలించి= విజ్బంభణం అధికమై; కలయన్‌+కనుంగొని= అంతటా చూచి. 
తాత్పర్యం: అంబస్ట విదేహ, పౌండ్రాది దేశాల రాజులను జయించి దుర్యోధనుడి వశంలో ఉండేటట్టు చేశావు 
కనుక నీ కింక ఎక్కువగా చెప్పనవసరం లేదు. పక్షులు పండ్డుండే వృక్షాన్ని ఆశ్రయించి జీవించే విధంగా నిన్ను 
ఆశ్రయించి బంధువర్గమంతా సుఖంగా ఉండాలి. నాకు నీవుకూడా దుర్యోధనుడి వంటి వాడవే కనుక నీ క్షేమాన్ని 
కోరుతాను; కౌరవులను ముందుకు నడిపించి ఆ మహారాజుకు విజయాన్ని చేకూర్చు; పో! అని సంతోషంతో 
భీష్ముడు పలికేసరికి, కర్షుడు సంతోషపడి, భీష్ముడి పాదాలపై శిరస్సు మోపి నమస్కరించి, సెలవు తీసికొని, 
రథంపై వచ్చి నీ సైన్యంయొక్క దీనావస్థను తొలగించి, మిక్కిలి ఉత్సాహంతో అంతటా చూచి. 
క. నరపతి యలర6గ రథకరి । తురగ సుభట సముదయముల దోర్గర్వధురం 

ధరలీల మెఅజిసి యతి బం । ధురములుగా సంఘటించె దురమునకు. దగన్‌. 52 


ప్రతిపదార్థం: నరపతి= దుర్యోధన మహారాజు; అలరంగన్‌= సంతోషించగా; రథ= రథాల; కరి= ఏనుగుల; తురగ= గు(ర్రాల; 
సుభట= సైనికుల; సముదయముల= సమూహాలయొక్క; దోస్‌(+గర్వ= పొాగరుయొక్క; ధురం ధర= బరువును మోసే; లీల= 
విలాసంతో; మెజసి= ప్రకాశించగా; అతి బంధురములుగాన్‌= మిక్కిలి దట్టంగా; దురమునకున్‌= యుద్దానికి; తగన్‌= సరిపోయే 
విధంగా; సంఘటించెన్‌= సమకూర్చాడు. 
తాత్పర్యం: కర్టుడు దుర్యోధన మహారాజు సంతోషపడేటట్టు తనపై బాధ్యత మోపుకొని, బాహుబల గర్వం 
మెరిసేటట్లు చతురంగబలాలను సంఘటించాడు. 
వన. అట్టి యెడ. 53 
ప్రతిపదార్దం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: కర్టుడు సైన్యాన్ని సంఘటించిన ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ అరుణాశ్వములు రుచిర రు । క్షరథంబు. బ్రదీప్తవేదికాధ్వజమును ను 

ద్చుర గాత్ర కలిత సిత భా । సుర బంధుర కంకటంబు శోభిల్లంగన్‌. 54 


ప్రతిపదార్థం: అరుణ+అశ్చములు= ఎర్రని గుర్రాలు; రుచిర= సుందరమైన; రుక్క= బంగారు, రథంబున్‌= రథమూ; ప్రదీప్త= 
మిక్కిలి వెలుగొందే; వేదికా= తిన్నెగల; ధ్వజమునున్‌= పతాకం; ఉద్దుర= మిక్కిలి బరువై; గాత్ర= దేహంతో; కలిత= కూడిన; 
సిత= తెల్లనైన; భాసుర= ప్రకాశించే; కంకటంబున్‌= కవచమూ; శోభిల్లంగన్‌= ఒప్పగా. 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము [9 


తాత్పర్యం: ఎర్రని గుర్రాలు, అందమైన బంగారు రథం, వెలుగొందే వేదిక గుర్తు గల పతాకం, దృఢమై తెల్లగా 
ప్రకాశించే కవచం అందాన్ని కలిగించగా. 


క. _ మొగమునం గయ్యపు వేడుక । చిగురొత్త నుదాత్తమూర్తి. జెలువొందు గురుం 

దగు రాజులు. గౌరవులును । పొగడి రులివు మిగుల. బ్రమద పూర్ణ హృదయులై. 55 
ప్రతిపదార్థం: మొగమునన్‌= ముఖంపై; కయ్యపు వేడుక= యుద్ధంపై అభిలాషు చిగురు+జఒత్తన్‌= పొడసూపగా; ఉదాత్తమూర్తిన్‌= 
గొప్పరూపంతో; చెలువు+ఒందు= ఒప్పునట్టి; గురున్‌= 'ద్రోణాచార్యుడిని; తగు= యోగ్యులైన; రాజులు= రాజులు; కౌరవులును= 
దుర్యోధనాదులును; 'ప్రమద= సంతోషంతో; పూర్ణ= నిండిన; హృదయులు+ఐ= మనస్సులు కలవారై; ఉలివు మిగులన్‌= ధ్వని 
అతిశయింపగా; పొగడిరి= (ప్రశంసించారు. 


తాత్పర్యం: ముఖాన యుద్దాభిలాష పొడసూపగా, ఉదాత్తరూపంతో ప్రకాశించే ఆ ద్రోణాచార్యుని రాజగ్రేష్టులూ, 


కౌారవులూ సింహనాదాలు చేస్తూ ప్రశంసించారు. 


తే. అపుడు నీ యగ్రనందను. డల్లం దనదు । తేరు రాధేయు నరదంబు సేర6 బోవ 
నిచ్చి మనమున సంతస మెసక మెసంగ । నాదరంబున నిట్లను నతనితోడ. 56 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; నీ= నీ యొక్క; అగ్రనందనుండు= పెద్దకొడుకైన దుర్యోధనుడు; అల్లన్‌= మెల్లగా; 
తనదు= తనయొక్క; తేరు= రథం; రాధేయు= కర్షుడి యొక్క; అరదంబు= రథాన్ని; చేరన్‌= దగ్గరకు; పోవనిచ్చి= పోనిచ్చి; 
మనమునన్‌= మనస్సులో; సంతసము= సంతోషం; ఎసకము= విజృంభణ; ఎసంగన్‌= అతిశయించగా; ఆదరంబునన్‌= గారవంతో; 
అతనితోడన్‌= కర్ట్షుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు మెల్లగా తన రథాన్ని కర్షుడి రథం కడకు పోనిచ్చి, మనస్సులో సంతోషం 
పెంపొందగా, సాదరంగా అతడితో ఇట్టా అన్నాడు. 


క. నీ వలన సనాథంబై। యీ వీడంతయును మెఅజసె నిం కిట మనకుం 
గావింప వలయు కార్యము । నీ వెళథింగింపంగ వలయు నెయ్య మెలర్పన్‌. 57 


ప్రతిపదార్థం: నీవలనన్‌= నీ కారణంగా; సనాథంబు+ఐ= నాథుడు కలదై; ఈ వీడు= ఈ సైన్యం; ఎంతయును= ఎంతయో; 
మెజసెన్‌= ప్రకాశించింది; ఇంకన్‌= ఇక; ఇటన్‌= ఇచ్చట; మనకున్‌= మనకు; కావింపవలయు= చేయదగిన; కార్యము= పని; 
నెయ్యము= స్నేహం; ఎలర్బన్‌= మీరగా; నీవు; ఎజీిగింపంగ వలయున్‌= తెలియజేయవలెను. 


తాత్పర్యం: 'ఓ కర్ణా! దిక్కులేని ఈ సైన్యం నీ వలన నాథుడుగలదై ఎంతో ్రకాశిస్తున్నది. ఇప్పుడు మనం 
ముందు చేయదగిన పని ఏదో తెలియబేయుము.” 


క. _ అనిన నతం డిట్లను 'బహు । జనరక్షకులైన నృపులు సద్దుద్దులు గా 
వున నీవు సెప్పంగా నే। వినియెద; నెయ్యది దలంపు వివరింపు తగన్‌.” 58 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు పై విధంగా అనగా; అతండు= ఆ కర్టుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; బహుజన= 
సర్వప్రజలకు; రక్షకులు+ఐన= కాపాడేవారైన; నృపులు= రాజులు; సద్భుద్దులు= మంచి జ్ఞానం కలవారు; కావునన్‌= కనుక; నీవు; 


20 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చెప్పలాన్‌= చెప్పితే; ఏన్‌= నేను; వినియెదన్‌= వింటాను; ఏ+అది= ఏది; తలంపు= అభిప్రాయం; తగన్‌= తగు విధంగా; 
వివరింపు(ము)= తెలియజేయుము. 

తాత్పర్యం: పై విధంగా పలికిన దుర్యోధనుడితో కర్టుడు ఈ విధంగా అన్నాడు. 'సర్వజనరక్షకులైన రాజులు 
ఉత్తమజ్ఞానం కలవారు కనుక నీ యభిప్రాయ మేమిటో తెలియజేయుము. నేను వింటాను.” 


ఉ. నావుడు. గర్జుతోడ నరనాయకు. డిట్లను 'సర్వయోధ సం 
భావితు€ డైన శాంతనవు బాహుల మాటున నస్మదీయ సే 
నా విభవంబు సెల్లె. బదినాళ్లును; నీ మదికెక్క నాదు యో 
ధావలిలోన నింక. బృతనాధిపు6(గాం గొన నెవ్వ డర్వుడో? 59 


ప్రతిపదార్దం: నావుడున్‌= అనగా; కర్చుతోడన్‌= కర్షుడితో; నరనాయకుండు= దుర్యోధన నృపతి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; సర్వయోధ= వీరులందరిచేత; సంభావితుండు+ఐన= గౌరవించబడిన; శాంతనవు= భీష్ముడి యొక్క; మాటునన్‌= 
చాటున; అస్మదీయ= మనయొక్క; సేనా= సైన్యంయొక్క; విభవంబు= వైభవం; పదినాళ్ళును= పది రోజులు; చెల్లెన్‌= 
గడిచాయి; నీ= నీయొక్క; మదికిన్‌= మనస్సునకు; ఎక్కన్‌= నచ్చేటట్టు; నాదు= నాయొక్క; యోధావలిలోనన్‌= వీరుల 
సమూహంలో; ఇంకన్‌= ఇకముందు; పృతనాధిపున్‌+కాన్‌= సైన్యాధిపతిగా; కొనన్‌= ఎన్నుకొనటానికి; ఎవ్వండు= ఎవరు; 
అర్జ్హుండో?= యోగ్యుడో? 

తాత్పర్యం: అని అనగా, అపుడు కర్ద్షుడితో దుర్యోధనుడు ఇట్లన్నాడు. “వీరులందరిచేత గౌరవించబడిన 
భీష్మపితామహుడి ఆధిపత్యంలో మహావైభవంగా మన సేనలు పది దివసాలు యుద్దం చేసినవి. ఇక మన యోధులలో 
సేనాధిపతినిగా నియమించడానికి నీకు నచ్చినవా డెవ్వడో తెలుపుము? 


ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట (సం. 7-5-8) 


క. సేనాపతిత్వమునకుం । బూని యొకండు నడపకున్న. బొడవడంగదె? యా 
సేన యనిం గర్జధార వి । హీనం బగు కలము జలధి నెడలిన భంగిన్‌.” 60 


ప్రతిపదార్థం: కర్షధార= ఓడ నడుపువాడు; విహీనంబు+అగు= లేని; కలము= ఓడ; జలధిన్‌= సముద్రంలో; ఎడలిన= భగ్నమైన; 
భంగిన్‌= విధంగా; సేనాపతిత్వమునకున్‌= సైన్యాధిపత్యాన్ని; పూని= బాధ్యత వహించి; ఒకండు= ఎవరైనా ఒకరు; నడపక+ఉన్నన్‌= 
నడపకపోతే; అనిన్‌= యుద్ధంలో; ఆసేన= ఆ సైన్యం; పొడవు+అడంగదె?= నళింపదా? 


తాత్పర్యం: కర్షధారుడు లేని నావ సముద్రంలో మునిగిపోయినట్లు సైన్యాధిపతి లేని సైన్యం బలం తగ్గి యుద్ధంలో 
లం క న్‌ా యా గి ఠా 

భగ్నమైపోదా?” 

నిశీషం: అలం: ఉపమ. 

వ. కావున నొక్కరు నిరూపింపు మనవుడు గాంధారేయునకు రాధేయుం డిట్లనియె. 61 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; ఒక్కరున్‌= ఒకడిని; నిరూపింపుము= నిర్ణయించుము; అనవుడున్‌= అనగా; గాంధారేయునకున్‌= 
గాంధారి పుత్రుడైన దుర్యోధనుడితో; రాధేయుండు= రాధాపుత్రుడైన కర్టుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: కనుక సేనాధిపతిగా ఒకరిని నిక్ణ్యయించుము - అని అనగా దుర్యోధనుడితో కర్ట్షుడు ఇట్టా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 21 


ర 


“అధిప! నీయోధులయందు సేనాపతి । త్వమునకు. జాలని వారు€ గలరి? 
యందజు నయ విక్రమూది గుణంబుల । మాననీయుల యట్లు లైన నెల్ల 

వారి ముఖ్యులం జేయవచ్చునే? యొక్కరు । గైకొన్న మత్సరగ్రస్తబుద్ధి 

నన్యులు విపరీతులై కలంగకయుండు । వాండు గావలయు; నెవ్వరును ద్రోణు6 


తే. డనినం గాదన; రాతండ యర్వః డాధి । పత్యమునకు; నాచార్యుండు బ్రాహృణుండు 
వివిధ రణ కోవిదుండు వయోవ్ఫద్దుం డధిక | బలుండు శూరుండు గట్టుము పట్ట మతని.'” 62 

ప్రతిపదార్థం: అధిప!= దుర్యోధన మహారాజా!; నీ= నీ యొక్క; యోధుల అందున్‌= వీరులలో; సేనాధిపతిత్సమునకున్‌= సైన్యానికి 
అధిపతిగా ఉండటానికి; చాలని వారున్‌= తగనివారు; కలరె?= ఉన్నారా?; అందణున్‌= వీరులంతా; నయ= నీతి; విక్రమ+ఆది= విక్రమం 
మున్నగు; గుణంబులన్‌= మంచి గుణాల చేత; మానవీయులు+అ= మన్నింపదగినవారే; అట్టులు+ఐనన్‌= అట్టైనను; ఎల్లవారిన్‌= అందరిని; 
ముఖ్యులన్‌= అధిపతులను; చేయవచ్చునే?= చేయడానికి వీలౌతుందా?; ఒక్కరున్‌= ఏ ఒకరిని; కైకొన్నన్‌= ఎన్నుకొన్నా; మత్సర(గ్రస్త 
బుద్ధిన్‌= అసూయచే నిండిన బుద్దితో; అన్యులు= ఇతరులు; విపరీతులు+ఐ= వ్యతిరేకులై; కలంగక= కలతపొందక; ఉండువారు= 
ఉండేవారు; కావలయున్‌= అవసరం; ఎవ్వరున్‌= ఎవరు కూడా; ద్రోణుండు+అనినన్‌= [ద్రోణాచార్యుడంటే; కాదు+అనరు= వద్దనరు; 
ఆతండు+అ= అతడే; ఆధిపత్యమునకున్‌= సేనాపతిత్వానికి; అర్హుండు= యోగ్యుడు; ఆచార్యుండు= గురువు; బ్రాహ్మణుండు; వివిధా 
అనేక విధాలైన; రణ= యుద్దాలలో; కోవిదుండు= నేర్పరి; వయోవృద్దుండు= వయస్సుచేత పెద్దవాడు; అధికబలుండు= మిక్కిలి బలం 
కలవాడు; శూరుండు= శౌర్యంగలవాడు; అతనిన్‌= అతడికి; పట్టము= సైన్యాధిపతి పదవి; కట్టుము= ఇమ్ము. 


తాత్పర్యం: ఓ మహారాజా! నీ యోధులలో సేనాధిపతి పదవిని నిర్వహించడానికి యోగ్యత లేని వా రెవ్వరు? 
యుద్ధ్దనీతిలోను పరా(క్రమాది గుణాలలోను అందరు సమర్దులే. అంతమాత్రంచేత అందరిని సేనాధిపతులనుగా 
చేయలేము గదా! ఏ ఒక్కరిని సేనాపతినిగా చేసినా ఇతర యోధులు అసూయచేత వ్యతిరేకులై, కలత చెందకుండా 
ఉండటం అవసరం. ద్రోణాచార్యుడిని ఎవ్వరూ కాదనరు. ఆయన సేనాపతిత్వానికి అర్హుడు. అందరికి గురువు, 
(బ్రాహ్మణుడు, అన్నియుద్ద విద్యలందు మహానిపుణుడు, వయోవృద్దుడు, మిక్కిలి బలశాలి, మహావీరుడు. అతడికే 
సర్వసేనాధిపతిపట్టం కట్టుము. 
వ. అనుటయుం గురురాజు దగు రాజులం గూర్చుకొని గురుం డున్న యెడకుం జని సవినయంబుగా నతని 
కిట్లనియె. 63 
ప్రతిపదార్థం: అనుటయున్‌= కర్షుడు ఈ విధంగా అనగా; కురురాజు= కౌరవ రాజైన దుర్యోధనుడు; తగు= యోగ్యులైన; 
రాజులన్‌= నృపులను; కూర్చుకొని= వెంట పెట్టుకొని; గురుండు+ఉన్న= (ద్రోణాచార్యుడు ఉన్న; ఎడకున్‌= చోటికి; చని= పోయి; 
సవినయంబుగాన్‌= వినయంతో; అతనికిన్‌= గురువైన ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: కర్టుడు ఈ విధంగా అనేసరికి, దుర్యోధనుడు యోగ్యులైన రాజులను తన వెంట బెట్టుకొని 
(ద్రోణాచార్యుడివద్దకు వచ్చి, వినయపూర్వకంగా ఇట్లా అన్నాడు. 


ఉ. “ప్రాయము కల్లి నొక్కటన భవ్యధృతిన్‌ మహనీయశీలతన్‌ 
సాయక సంపదం బటు భుజావిభవంబునఈ. గార్యతంత్ర శి 
క్షాయుత బుద్ధి వృద్ధుండవు గావె? ధరాసురవర్య! మున్ను గాం 
గేయుండు మాకు నెల్ల నెథింగింపండె నీదు మహానుభావమున్‌.” 64 


22 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ధరాసురవర్య!= బ్రాహ్మణోత్తమా! ప్రాయము కల్మిన్‌= వయస్సు కలిగి ఉండటం; ఒక్కటి+అని+అ= 
ఒకదానిలోనేనా?; భవ్యధృతిన్‌= గొప్ప ధైర్యంలోను; మహనీయ శీలతన్‌= మంచి ప్రవర్తనలోను; సాయక సంపదన్‌= బాణ 
సంపత్తిలోను; పటు= గొప్పు; భుజా= బాహువులయొక్క; విభవంబునన్‌= వైభవంలోను; కార్యతం(త్ర= కార్య నిర్వహణలో; శిక్షాయుత 
బుద్దిన్‌= సుశిక్షితమైన జ్ఞానంలోను; వృద్దుండవు= గొప్పవాడవు; కావె?= కావా?; మున్ను= పూర్వం; గాంగేయుండు= భీష్ముడు; 
మాకున్‌; ఎల్లన్‌= అందరికి; నీదు= నీ యొక్క; మహానుభావమున్‌= గొప్పతనాన్ని; ఎజింగింపండె!= తెలిపినాడుగదా! 
తాత్పర్యం: 'ఓ బ్రాహ్మణ్రేష్టా! ద్రోణాచార్యా! ఒక్క ఈడులోనే కాదు అపారమైన ధైర్యంలోను, సౌశీల్యంలోను, 
అ'స్తశస్త సంపదలోను, బాహుబలవైభవంలోను, సుశిక్షితమైన జ్ఞానంలోను నిన్ను మించినవారు లేరు. భీష్ముడు 
నీ మహనీయతను మాకంతా ఇది వరకే తెలియజేశాడు.” 


వ. అని వెండియు. 65 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: దుర్యోధనుడు ద్రోణాచర్యుడిని ప్రశంసించి, మరల. 


క.  “కనువెలుంగు నీవు గానీ । వెనుక భవన్మతమ యూంది వీరలు నేనుం 
జనుదెంచెద మూఅట నెల । కొన వృషభము పజ్జి నడచు గోవుల పగిదిన్‌.” 66 


ప్రతిపదార్థం: కను వెలుంగు= మార్గదర్శకుడవు; నీవు+కాన్‌= నీవు కాగా; నీ వెనుకన్‌= నీవెంటనే; భవత్‌+మతము+అ= తమ 
అభిప్రాయాన్నే; ఊంది= అనుసరించి; వీరలు= ఈ యోధులు; నేనున్‌; ఊరట= ఓదార్పు; నెలకొనన్‌= కలుగగా; వృషభము= 
కోడె; పజ్జన్‌= వెనుక; నడచు= వచ్చు; గోవుల= ఆవుల; పగిదిన్‌= వలె; మేము= కౌరవపక్ష 'సైన్యాలం; చనుదెంచెదము= వస్తాము. 
తాత్పర్యం: “నీవే మాకు మార్గదర్శకుడవు. నీయభి(ప్రాయాన్ననుసరించే మేమంతా వృషభం వెంట వచ్చే గోవుల 
వలె ముందుకు సాగుతాం.” 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. అనుచు నచట నున్న యవనీపతుల. జూపి ।; మజియు నిట్టులనియె మనుజ విభుండు 
“దేవసేన నడపి దితిజుల గెలిచిన । షణ్ముఖుండు నీవు సరియ కాదె! 67 


ప్రతిపదార్థం: అనుచున్‌= దుర్యోధనుడు ద్రోణునితో పైవిధంగా అంటూ; అచటన్‌+ఉన్న= అక్కడ ఉన్న; అవనీ పతులన్‌= 
రాజులను; చూపి; మనుజ విభుండు= దుర్యోధన మహారాజు; మజియున్‌= ఇంకా, మరల; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు; దేవసేన= దేవతల సైన్యాన్ని; నడపి; దితిజులన్‌= రాక్షసులను; గెలిచిన= జయించిన; షణ్ముఖుండు= ఆరు ముఖాలుగల 
కుమారస్వామి; నీవు; సరియకాదె!= సమానులుకారా! 


తాత్పర్యం: దుర్యోధనుడు (ద్రోణుడితో ఈ విధంగా అంటూ, అక్కడ ఉన్న రాజులందరిని చూపి, దేవతల సైన్యానికి 
నాయకత్వం వహించి, రాక్షసులను గెలిచిన కుమారస్వామీ, నీవూ సమానులు కదా! 


నిశేషం: దేవతల ప్రార్ధనపై శివపార్వతులకు పుట్టి, దేవతలకు సేనాధిపతియై తారకాసురుడిని సంహరించినవాడు షణ్ముఖుడు. 
ఆ కథ ఇట సూచించబడింది. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 23 
వ. కావున. 68 
తాత్సర్యం: కనుక. 
తే. _ సర్వసేనాధిపత్యంబు నిర్వహింప । వలయు ననవుడు నమ్మహీశ్వరులు నట్ల 


చెప్పి, 'గెలువుము నీవని చెలగి యతని । బ్రస్తుతించి ప్రార్దించిరి భరతముఖ్య! 69 


ప్రతిపదార్థం: భరతముఖ్య!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సర్వసేనాధిపత్యంబు= సేనలన్నింటిపై దొరతనం; నిర్వహింపవలయున్‌= 
చేయవలెను; అనవుడున్‌= అనగా; ఆ+మహీశ్వరులును= ఆ రాజులును; అట్టు+అ+చెప్పి= ఆ విధంగా పలికి; నీవు; 
గెలువుము+అని; చెలంగి= ఉత్సహించి; అతనిన్‌= ఆ ద్రోణుడిని; ప్రస్తుతించి= మిక్కిలి పొగడి; ప్రార్ధించిరి= వేడుకొన్నారు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ పుత్రుడు ద్రోణుడిని సర్వసేనాధిపత్యం చేపట్టవలసిందని కోరగా, అచట 
ఉన్న రాజులందరు కూడా అదే మాట పలికి, విజయాన్ని సాధించవలెనని అతడిని ప్రార్ధించారు. 


వ.  మథియు నమ్మహీశ్వరుండు. 70 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఆ+మహీశ్వరుండు= రాజు - దుర్యోధనుడు. 
తాత్పర్యం: దుర్యోధనుడు ఇంకా (ద్రోణుడితో ఇట్టా అంటున్నాడు. 


క.  'సేనా సముదయ వర్తకు. । గా నిను నేం బడసినపుడ కౌంతేయులు నా 
చే నడంగ రెట్లు? భీష్మవి ।; హీనుల మగు మమ్ము. గావు మెల్ల విధములన్‌.” 71 


ప్రతిపదార్థం: సేనా= సేనలయొక్క; సముదయ= సమూహాన్ని; వర్తకు(గాన్‌= నడిపేవాడినిగా; నిను= నిన్ను; నేన్‌= నేను; 
పడసినపుడు+అ= పొందినపుడే; కౌంతేయులు= కుంతీ పుత్రులైన ధర్మజాదులు; నాచేన్‌= నాచేత; అడంగరు+ఎట్టు?= ఎట్టు 
అణగిపోరు?; భీష్మ విహీనులము+అగు= భీష్ముడు లేని; మమ్మున్‌= మమ్ముల; ఎల్లవిధములన్‌= అన్ని విధాల; కావుము= 
రక్షించుము. 

తాత్పర్యం: సర్వ సైన్యాధిపతిగా నిన్ను నేను పొందినపుడు ధర్మజాదులైన కౌంతేయులు నాచేత నశించకుండా 
ఎట్టుంటారు? భీష్ముడు లేక దిక్కులేని వారమైన మమ్ము అన్ని విధాల కాపాడుము.” 


వ. అని వేండికొనిన నయ్యందణం గలయం గనుంగొని యాచార్యుం డి ట్లనియె. 72 


ప్రతిపదార్థం: అని వేండికొనినన్‌= అని ప్రార్థించగా; ఆ+అందణన్‌= అక్కడివారందరిని; కలయన్‌+కనుంగొని= కలయచూచి; 
ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అని దుర్యోధనుడు (ప్రార్థించగా అందరినీ కలయజాచి (ద్రోణాచార్యు డిట్టా అన్నాడు. 


ఉ.  'వేదములుం దదంగములు వింతలుగా నొక కొన్ని నేర్తు దై 
ర్యాది గుణంబు లెందు€ గల వైనను నింతటి వాని. గాగ న 
త్యాదర వృత్తి మీరు విజయాశ ననుం గొనియాటం. జేసి యౌం 
గాదన కియ్యకొంటి. దగ గౌరవనాథుని కోర్కి దీర్చంగన్‌. 73 


24 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: వేదములన్‌= బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను; తద్‌= వాటియొక్క; అంగములున్‌= శిక్ష వ్యాకరణం, 
ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనే వేదాంగాలు; వింతలుగాన్‌= ఆశ్చర్యం గొల్పేటట్టు; ఒక కొంత= కొంత భాగం; నేర్తున్‌= 
నేర్చుకొన్నాను; ధైర్య+ఆదిగుణంబులు= ధైర్యం మొదలైన మంచి గుణాలు; ఎందున్‌+కలవు= ఎక్కడున్నవి; ఐనను= అయినప్పటికి; 
ఇంతటివానిన్‌+కా(గన్‌= ఇంత గొప్పవాడినిగా భావించి; అతి+ఆదరవృత్తిన్‌= మిక్కిలి గౌరవంతో; మీరు= మీరంతా; విజయ+ఆశన్‌= 
గెలుపు మీది ఆశతో; ననున్‌= నన్ను; కొనియాటన్‌+చేసి= ప్రశంసించటం వలన; జౌను+కాదు+అనక= మారుమాట్టాడక; తగన్‌= 
తగువిధంగా; కౌరవనాథుని కోర్కి= దుర్యోధనుడి కోర్కెను; తీర్చంగన్‌= తీర్చుట కొరకు; ఇయ్యకొంటిన్‌= ఒప్పుకొన్నాను. 


తాత్పర్యం: నేను నాలుగు వేదాలను, శిక్షాది షడంగాలను కొంతవరకు నేర్చుకొన్నాను. అయినా నాలో ధైర్యాది 
గుణా లెక్కడ? మీరు విజయాన్ని కోరి ఇంతగా ప్రశంసించటం వలన మారుమాట్టాడక దుర్యోధనుడి కోర్కె 
తీర్చుట కొరకు సైన్యాధిపత్యాన్ని అంగీకరించాను. 
విశేషం: అస్త్ర శస్తాది సర్వవిద్యాపారంగతుడనైనా, “ఏదో కొద్దిగా చదువు కొన్నానే తప్ప ధైర్య శౌర్యాదులు నాలో ఎక్కడివి? 
అనటంలో ద్రోణాచార్యుడి వినయసంపద వ్యక్తమౌతున్నది. 
శా. భవ్యంబైన బలాధిపత్యమునకుం బట్టంబు గట్టుండు న; 

న్నవ్యాకీర్ణ గజాదియై మెజియు సైన్య శ్రేణి. బాలించి, కౌ 

ణ మూ [్‌ే ఇజ్‌ 

రవ్యోత్సాహము. బెంచి, మార్కొనిన, వీరవ్రాతముం ద్రుంచి, నా 

దివ్యాస్తంబులం బంచి పాండవుల దీప్తిన్‌ మాయంజేయించెదన్‌. 74 
ప్రతిపదార్థం: నన్నున్‌; భవ్యంబు+ఐన= మహత్తరమైన; బలాధిపత్యమునకున్‌= సైన్యాధిపత్యానికి; పట్టంబు+కట్టుండు= పట్టం 
కట్టండి; అవ్యాకీర్ల= చెదరిపోని; గజ+ఆది+ఐ= ఏనుగులు మొదలైన చతురంగ బలాలు కలదై; మెజయు= ప్రకాశించే; సైన్య శ్రేణిన్‌= 
సేనా సమూహాన్ని; పాలించి= రక్షించి; కౌరవ్య+ఉత్సాహమున్‌= దుర్యోధనాదుల ఉత్సాహాన్ని; పెంచి= పెద్దబేసి; మార్కొనిన= 
ఎదుర్కొన్న; వీర= వీరుల; వ్రాతమున్‌= సమూహాన్ని; త్రుంచి= చంపి; నా= నాయొక్క; దివ్యాస్తంబులన్‌= దేవతలచేత పొందిన 
ఆగ్నేయాద్యస్త్రాలను; పంచి= ప్రయోగించి; పాండవుల= పాండవుల యొక్క; దీప్తిన్‌= ప్రకాశాన్ని; మాయన్‌+*చేయించెదన్‌= 
మాసిపోయేటట్టు చేస్తాను. 


తాత్పర్యం: నన్ను అక్షాహిణుల కొలదిగా గల ఈ గొప్ప సైన్యానికి అధిపతినిగా చేయండి. చతురంగబల సమేతమైన 
సేనా సమూహాన్ని నడిపి కౌరవుల ఉత్సాహాన్ని పెద్దజేసి, ఎదుర్కొన్న శత్రు సమూహాన్ని హతమార్చి, నా దివ్యాస్తాలను 
ప్రయోగించి పాండవుల తేజస్సును మాసిపొయ్యెటట్టు చేస్తాను. 


నిశేషం: ఇందులో (ద్రోణాచార్యుడి అపారమైన ఉత్సాహం వ్యక్తమౌతున్నది. ఇందులో 'సాలించి, పెంచి, త్రుంచి, పంచి, చేయించెదన్‌ 
- అనే పూర్షబిందు పూర్వక చకారముల పౌనరుక్ష్యం పద్యాన్ని అందగించింది. 


వ. అని పలికినం జ్రీతచేతస్కుండై నీ తనూభవుండు గనకకలశంబులం బావన జలంబులు దెప్పించి, 
మంగళోపకరణ శోభితంబు గావించి, పుణ్యాహనాదంబులుం బరమాశీర్వాదంబులున్‌ మాగధ 
గీతంబులున్‌, వందిజనస్తుతి వ్రాతంబులుం జెలంగ. బ్రభూత భూపతులుం దానును ద్రోణాచార్యునకు 
సేనాధిపత్యాభిషేక పట్టబంధం బొనర్ది పేర్పినం గని, రథికవరు లార్షి, నిజశంఖంబులు పూరించిన, 
నఖిలసైన్యంబులందును భేరీ మృదంగ పణవాది తూర్య నినాదంబులు నిగిడి నింగి ముట్టె; నిట్లు సకల 
చమూపతిత్వపదభాసితుందై భారద్వాజుండు. "75 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 25 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని (ద్రోణుడు పలుకగా; నీ తనూభవుండు= నీ యొక్క కుమారుడైన దుర్యోధనుడు; 
'ప్రీతచేతస్కుండు+ఐ= సంతోషించిన మనస్సు కలవాడై; కనక కలశంబులన్‌= బంగారు బిందెలతో; పావన జలంబులు= పవిత్రమైన 
నీరు; తెప్పించి; మంగళ= కళ్యాణ ప్రదమైన; ఉపకరణ= సామగ్రిచేత; శోభితంబు= అలంకృతం; కావించి=. చేసి; 
పుణ్యాహనాదంబులున్‌ = పుణ్యకరమైన దివసమని వేదమం(త్రపూర్వకంగా ఉచ్చరించటం; పరమ+ఆశీర్యాదంబులున్‌= గొప్ప 
దీవెనలును; మాగధ గీతంబులున్‌= ప్రశంసాత్మకమైన పాటలును; వందిజన= స్తుతించేవారి యొక్క; స్తుతి= స్తోత్రాల; 
'వ్రాతంబులున్‌= సమూహమును; చెలంగన్‌= చెలరేగగా; ప్రభూత= చాలామంది; భూపతులున్‌= రాజులును; తానును= 
దుర్యోధనుడును; (ద్రోణాచార్యునకున్‌= గురువైన ద్రోణుడికి; సేనాధిపత్య= సేనాపతిత్వానికి చెందిన; అభిషేక= స్నానం; 
పట్టబంధంబు= నొసటగట్టే పట్టి; ఒనర్భి= కట్టి; పేర్చినన్‌= పెంపుబేయగా; కని= చూచి; రథికవరులు= రథాన్నెక్కి యుద్ధం 
చేసేవారిలో (శ్రేష్టులు; ఆర్భి= సింహానాదాలు చేసి; నిజ తమ యొక్క; శంఖంబులు= శంఖాలను; పూరించినన్‌= ఊదగా; అఖిల 
'సైన్యంబులందును= సర్వసేనలందును; భేరీ= దుందుభులు; మృదంగ= మద్దెలలు; పణవ+ఆది= ఉడక మొదలైన; తూర్య= 
వాద్యాల; నినాదంబులు= (మోతలు; నిగిడి= చెలరేగి; నింగి= ఆకాశాన్ని; ముట్టెన్‌= తాకినవి; ఇట్టు= ఈ విధంగా; సకల= 
సర్వవిధాలైన; చమూపతిత్వ= సేనల ఆధిపత్యపు; పద= పదవి చేత; భాసితుండు+ఐ= ప్రకాశించినవాడై; భారద్వాజుండు= భరద్వాజ 
మహర్షి పుత్రుడైన ద్రోణుడు. 
తాత్పర్యం: (ద్రోణుడు సేనాధిపత్యానికి అంగీకరించగా, దుర్యోధనుడు సంతసించి బంగారు కలశాలలో పుణ్య 
జలాలను తెప్పించి, మంగళ (ద్రవ్యాలతో అలంకరించి, పుణ్యాహ నాదాలు, ఆశీర్వచనాలు, వందిమాగధ స్తుతులు 
చెలగగా, సర్వనృపులు, తాను (ద్రోణాచార్యుడికి సేనాధిపత్యాన్ని అభిషేకించాడు. అపుడు రథిక శ్రేష్టులు 
జయధ్యానాలు చేసి, శంఖాలు పూరించగా సర్వసైన్యాలలో భేరీ మృదంగాది నాదాలు సర్వత్ర వ్యాపించినవి. ఇట్టా 
సర్వసేనాధిపత్యాన్ని వహించిన ద్రోణుడు. 
సీ. _ కౌరవసేనా ముఖంబున. దిలకమై ; యొప్పిరాధేయాది యోధవరుల. 

గొని పాండురాజ నందనుల సైన్యములతో. । దొడరి ధైర్యంబు నద్ధుత మహాస్త్ర 

వీర్యంబు ననివార్య శౌర్యంబు దోర్లలౌ । దార్యంబు మెజియ నీతనయు వలని 

లర్‌ ల చ 
కూరిమి వెలయ నక్షోహిణిపై. గొంత । బలమును దొర లనేకులను గూల్లి 


తే. చామర ఛ్చత్ర కేతు భూషణ తురంగ । దంతి రథహేతి వర్మయోధ వ్రజంబు 
తునియ లిల నించి కఠతిపయదినము లరులు । సురలు వినుతింప విహరించె ధరణినాథ! 76 


ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కౌరవసేనా= కౌరవుల సేన అనే; ముఖంబునన్‌= ముఖానికి; తిలకము+ఐ= 
బొట్టుగా; ఒప్పి= ప్రకాశించి; రాధేయ= కర్టుడు; ఆది= మొదలైన; యోధవరులన్‌= ్రేష్టులైన వీరులను; కొని= వెంట తీసికొని; 
పాండురాజ= పాండురాజు యొక్క; నందనుల= పుత్రులైన ధర్మజాదుల యొక్క; సైన్యములతోన్‌= సేనలతో; తొడరి= ఎదిరించి; 
ధైర్యంబున్‌= ధైర్యం; అద్భుత= ఆశ్చర్యం గొలిపే; మహా+అ(స్త= గొప్ప అస్త్రాల యొక్క; వీర్యంబున్‌= బలం; అనివార్య= 
వారించవీలుగాని; శౌర్యంబు= శూరత్వం; దోఃబల= బాహువుల బలం యొక్క; జొదార్యంబు= గొప్పతనం; మెజయన్‌=(ప్రకాశించగా; 
నీ= ధృతరాష్ర్రుడవైన నీయొక్క; తనయు వలని= కొడుకుపైగల; కూరిమి= (ప్రేమ; వెలయన్‌= ్రకాశించగా; అక్షోహిణి పైన్‌= 
అక్షోహిణిపైగా; కొంత బలమునున్‌= కొంత సైన్యాన్ని; దొరలన్‌= రాజులను; అనేకులను= చాలా మందిని; కూల్చి= చంపి; 
చామర= చమరీ మృగపు వాలాలతో చేసిన వీవనల; ఛత్ర= గొడుగులు; కేతు= పతాకాలు; భూషణ= సొమ్ములు; తురంగ= 
గుర్రాల; దంతి= ఏనుగుల; రథ= రథాల; హేతి= ఆయుధాల; వర్మ= కవచాల; యోధ= వీరుల; వ్రజంబు= సమూహం; 
తునియలు= తునుకలు; ఇలన్‌= భూమిపై; నించి= నింపి; కఠిపయ దినములు= కొన్ని దినాలు; అరులు= శత్రువులు; సురలు= 
దేవతలు; వినుతింపన్‌= ప్రశంసించగా; విహరించెన్‌= యుద్దం చేశాడు. 


26 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతర్యాష్ట మహారాజా! ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అయి, కౌరవసేనా ముఖానికి అలంకారంగా 
ప్రకాశిస్తూ, కర్ణాది వీరులు తోడై నిలువగా, పాండవ సైన్యాన్ని ఎదిరించి, ధైర్యం, అద్భుతమైన అ(స్తబలం, ఎదురులేని 
శౌర్యం, గొప్ప బాహుబలం మెరయగా, నీ కుమారుడిపై ప్రేమమీరగా, అక్షోహిణికి పైగా సైన్యాన్ని, ఎందరో రాజులను 
సంహరించాడు. వారి చామరాలను, ఛత్రాలను, పతాకాలను, సొమ్ములను, గుర్రాలను, ఏనుగులను, రథాలను, 
ఆయుధాలను, కవచాలను, వీరవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి యుద్ధభూమినిండా కుప్పలు పోశాడు. 


విశేషం: యుద్ధంలో విజృంభించిన ద్రోణుడి ఉత్సాహం, శౌర్య, ధైర్య, గర్వ, క్రోధాదులచే పోషించబడి, వీరరసంగా వ్యక్తమౌతున్నది. 
ఆన్నేయాది దివ్యాస్తాల ప్రయోగించి అచ్చెరువు గొలిపేటట్టు యుద్దం చేయటంలో అద్భుతరసం, రథగజాశ్వాలను, ఛత్ర, చామర, 
రథాదులను, ఆయుధాలను, అలంకారాలను తునాతునకలు చేసి కుప్పలు పోయడంలో బీభత్సరసం ధ్వనిస్తున్నది. 
క. అడవుల దవశిఖి దరికొను । వడువున ని ట్లరిబలం బవారణ'. బొడిగా 

నడరి యతంాటి ద్రుపదుని | కొడు కార్వ నుభయ జనములకున్‌ వగ మిగులన్‌. 77 


ప్రతిపదార్హం: అడవులన్‌= అడవులలో; దవశిఖ= దావాన్షి; దరికొను= మండే; వడువునన్‌= విధంగా; ఇట్టు= ఇట్టా; అరి= శత్రువుల 
యొక్క; బలంబు= సైన్యం; అవారణన్‌= నిరాటంకంగా; పొడిగాన్‌= పొడిపొడికాగా; అడరి= విజృంభించి; ద్రుపదుని కొడుకు= 
ధృష్టద్యుమ్నుడు; ఆర్వన్‌= విజయగర్జ చేయగా; ఉభయ= కౌరవ, పాండవ పక్షాలలోని; జనములకున్‌= ప్రజలకు; వగ= దుఃఖం; 
మిగులన్‌= అతిశయించగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఆటెన్‌= మరణించాడు. 


తాత్పర్యం: ద్రోణుడు దావాన్నివలె మండి, శత్రు సైన్యాన్ని నిరాటంకంగా తుత్తునియలు చేసి, విజృంభించి, కౌరవ 
పాండవ పక్షాలు రెండునూ దుఃఖించగా, ధృష్టద్యుమ్నుడు విజయగర్వంతో గర్జించగా అస్తమించాడు. 


క. _ దుష్ట మనస్కుం డగు నా । ధృష్టద్యుమ్నుండు దక్క దేవా! సుజనో 

త్కృష్టుండగు గురుని తెగుటకు । నిష్టాపము౦ బొందె భూతనికరము లెల్లన్‌. 78 
ప్రతిపదార్థం: దేవా!= ధృతరాష్ట్ర మహారాజా!; దుష్టమనస్కుండు+అగు= (క్రూరమైన మనస్సుగల; ఆ ధృష్టద్యుమ్నుండు= ఆ 
హంతకుడైన ధృష్టద్యుమ్నుడు; తక్క= తప్ప; సుజన+ఉత్కృష్టుడు+అగు= సజ్జనులలో ్రేష్టుడైన; గురుని= (ద్రోణాచార్యుడి 
యొక్క; తెగుటకున్‌= వినాశానికి; భూత= ప్రాణులయొక్క; నికరములు= సమూహాలు; ఎల్లన్‌= అన్నీ; నిష్టాపమున్‌= దుఃఖం; 
పొందెన్‌= పొందాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర నృపతీ! దుష్టాత్ముడైన ధృష్టద్యుమ్నుడు తప్ప సర్వప్రాణులు సజ్జన (శ్రేష్టుడైన (ద్రోణాచార్యుడి 
మరణానికి మిక్కిలి దుఃఖించాయి. 


వ. అనిన విని యాంబికేయుండు హృదయంబు జల్లన6 జెదర, వదనంబు వెల్లనై మొగుడ నివ్వెజఖింగంది, కొండొక 
ప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి, గద్గద వికల కంఠుం డగుచు సంజయునితో నిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రోణుడు మరణించినాడని చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబికా పుత్రుడైన ధృతరాస్ర్రుడు; 
హృదయంబు= మనస్సు; జల్లనన్‌= అదరగా; చెదరన్‌= చెదరిపోగా; వదనంబు= ముఖము; వెల్లనై= తెల్లబడి; మొగుడన్‌= 
ముడుచుకొనిపోగా; నివ్వెఅంగు+అంది= ఆశ్చర్యపడి; కొండొకప్రొద్దు= కొంతసేపు; నిశ్ళేష్టితుండు+ఐ= చేష్టలు దక్కినవాడై; ఉండి; 
గద్గద= వణుకుతున్న; వికల= విచ్చేదము పొందిన; కంఠరుండు+అగుచున్‌= కంఠం గలవాడు అవుతూ; సంజయునితోన్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 27 
తాత్పర్యం: ద్రోణుని మరణవార్త విని ధృతరాష్ట్రుడు మనస్సు చెదరిపోగా నిశ్చేష్టుడై, గద్గద కంఠంతో సంజయుడితో 
ఇట్టా అన్నాడు. 


విశేషం: హృదయం చెదరడం, ముఖం తెల్లబడడం, నిశ్ళేష్టత, కంఠం వణకడం వంటి సాత్త్వికభావాలు భయం, విషాదం, జడత్వం 
మొదలైన భావాలను వ్యక్తపరుస్తూ కరుణ రసాన్ని జాలువారిస్తున్నవి. 


ద్రోణాచార్యుని వనమురణంబు విని ధృతరాస్రుండు సరితసించుట (సం.7-8-1) 


ర 


“అస్తశస్త్రంబుల నధికుండు, వెరవరి, । భుజబలవిక్రమంబుల ఘనుండు 

గురు; డట్టివాని. దేంువలేక కదిసిరే ; పాంచాలు? రతని చాపంబు దునిసె 
నో! తేరు విజిగెనో! సూతుండు వడియెనో! ।; యేమథటి యలసత నెదిరి సరకు 
సేయమి మఠ పాత్మం జెందెనో! హీనాత్ముం.। డైన ధృష్టద్యుమ్ను. డతనిం జంపె 


తే... నట్ట]! యచ్చెరు విది; దైవ మగ్గలంబు; । పొరుషము కంటె ద్రోణుని పాటు వినియు 
వేయిపథియ లై పోవదు జాయి గాంగ । నోపు నా గుండె; యే మని యుమ్మలింతు? 80 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అస్త= ఆన్నేయాస్తాదులు; శస్తంబులన్‌= ఖడ్గం మొదలైన ఆయుధాలలో; 
అధికుండు= గొప్పవాడు; వెరవరి= ఉపాయశీలి; భుజ= బాహువుల; బల= బలంతో; విక్రమంబులన్‌= పరా[క్రమములందు; 
ఘనుండు= గొప్పవాడు; అట్టివానిన్‌= అంతటివాడిని; తేకువలేక= భయంలేక; పాంచాలురు= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాల 
దేశీయులు; కదిసిరే?= ఎదురించారో?; అతని= ఆ ద్రోణుడి యొక్క; చాపంబు= విల్లు; తునిసెనో= తెగిందో; తేరు= రథం; 
విరిగెనో= విరిగిపోయిందో; సూతుండు= రథసారథి; పడియెనో= పడిపోయినాడో; ఏమటీ= అకస్మాత్తుగా; అలసతన్‌= ఆలస్యం 
వలన; ఎదిరి= విరోధిని; సరకు+చేయమి= లక్ష్యపెట్టకపోవటం; మజపు= మరచిపోవటం; ఆత 1న్‌= తనను; చెందెనో?= పొందెనో?; 
హీనాత్ముండు+ఐన= నీచుడైన; ధృష్టద్యుమ్నుండు= (ద్రుపద మహారాజు కొడుకు; అతనిన్‌= ఆ 'ర్రోణుడిని; చంపెను+అట్టి!= 
చంపినాడా! అచ్చెరువు+ఇది= ఇది ఆశ్చర్యము; పౌరుషము కంటెన్‌= పురుష ప్రయత్నానికంటె; దైవము= విధి; అగ్గలంబు= 
గొప్పది; ద్రోణుని పాటు= (ద్రోణుడు పడిపోవటం; వినియున్‌= విని కూడ; వేయి పజియలు= వేయి తునకలు; ఐపోవదు= 
ఐపోదు; నా గుండె= నా యొక్క హృదయం; జాయి= బండ; కాంగన్‌+ఓపు= అయి ఉండవచ్చు; ఏమి+అని= ఏమని; 
ఉమ్మలింతున్‌?= దుఃఖిస్తాను? 


తాత్పర్యం: (ద్రోణుడు అ(స్తశస్తాల ప్రయోగంలో సాటిలేని మేటి; ఉపాయశాలి, పరాక్రమంలో ఘనుడు. అట్టివాడిని 
పాంచాలవీరులు భయంలేక ఎదిరించారో? ధనుస్సు విరిగిందో? రథం విచ్చిన్నమైందో? సారథి పడిపోయాడో? 
ఏమరిపాటు వలననో? అలసత వలననో? ఎదుటివాడిని లక్ష్యపెట్టకపోవటం వలననో! మరపు ఆవేళించిందో! 
దుష్టాత్ముడైన ధృష్టద్యుమ్నుడు అతడిని చంపగలిగాడా! ఇది ఆశ్చర్యం! పురుషకారం కంటె విధి బలీయమైంది 
గదా! ద్రోణుడి మరణవార్త విని కూడా నాగుండె వేయి ముక్కలు కాకుండా ఉన్నది. ఇది రాయి కావచ్చును. 
ఏమని దుఃఖింతును?” 

వ. అని యడ లూని పాొగిలి వెండియు. 81 

ప్రతిపదార్థం: అని= ధృతరాష్ర్రుడు ఈ విధంగా అని; అడలు+ఊని= ఏడ్చి; పొగిలి= పరితపించి; వెండియున్‌= మరల. 


తాత్పర్యం: ధృతరాష్ష్రుడు -ఈ విధంగా పలికి, దుఃఖించి, పరితాపం పొంది, మరల. 


28 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. “మేరు వొజగుట యినుండిలమీందం బడుట । యబ్ది యింకుట గాదె ధైర్యమున. బేర్టి 
ప్రభ వెలింగి గభీరత రాశి కక్కి; యెందు. బొగడొందునాచార్యు. డిట్టు లగుట. 82 


ప్రతిపదార్థం: ధైర్యమునన్‌= ధైర్యంతో; పేర్చి= విజృంభించి; ప్రభన్‌= తేజస్సుతో; వెలింగి= ప్రకాశించి; గభీరత= గాంభీర్యానికి; 
రాశికిన్‌+ఎక్కి= అధికమై; ఎందున్‌= ఎచ్చటైన; పొగడొందు= కీర్తించబడే; ఆచార్యుండు= గురువైన ద్రోణుడు; ఇట్టులు+అగుట= 
ఇట్లా దీనంగా హతుడు కావటం; మేరువు= మేరుపర్వతం; ఒజగుట= వంగటం; ఇనుండు= సూర్యుడు; ఇలమీ6దన్‌= భూమిపై; 
పడుట= పడిపోవటం; అబ్టి= సము[ద్రం; ఇంకుట= ఇగిరిపోవటం; కాదె!= కాదా! 


తాత్పర్యం: 'ధైర్యంతో విజృంభించి, తేజస్సుతో వెలిగి; గాంభీర్యానికి పేరుగాంచి సర్వత్ర కీర్తించబడే ఆచార్యుడు 
ఇట్లా కావటం, ధైర్యానికి ప్రసిద్ధి కెక్కిన మేరు పర్వతం ఒరగడం, ప్రభలచేత వెలుగొందే సూర్యుడు భూమిపై 
పడిపోవటం, గాంభీర్యానికి పేరుగాంచిన సముద్రం ఇంకిపోవటంవలె ఉన్నది! 
నిశేషం: అలం: ఉపమ. మేరువు ఒరగటం, సముద్రం ఇంకటం వంటి అఘటనలు ఘటించటం ఎట్లో 'రోణుడు ఒరగడం 
కూడా అట్లే అని ధృతరాష్ట్రుడు వాపోతున్నాడు. 
క. _ అతిలోక పరాక్రమనిధి । మతి సురగురు మిగులు. గురుకుమార గురుండు దు 

రృతులగు మత్సుతులకు.గా । మృతు6 డయ్యెం బరోపకారమృతి యొప్పు6 గదా! 83 
ప్రతిపదార్దం: అతిలోక= లోకాతీతమైన; పరాక్రమ= శౌర్యానికి; నిధి= నిలయం; మతి= జ్ఞానంలో; సురగురున్‌= దేవగురుడైన 
బృహస్పతిని; మిగులున్‌= మించినవాడు; కురు= కౌరవ వంశీయులైన; కుమార= పుత్రులకు; గురుండు= ఆచార్యుడు; 
దుర్మతులు+అగు= దుష్టబుద్దులైన; మత్‌= నా యొక్క; సుతులకున్‌+కాన్‌= కొడుకులకై; మృతుండు+అయ్యెన్‌= మరణించాడు; 
పర= ఇతరులకు; ఉపకార= మేలుగూర్చే; మృతి= మరణం; ఒప్పున్‌+కదా!= ప్రశంసనీయం కదా! 
తాత్పర్యం: లోకాతీతమైన పరా[క్రమానికి నిధి, బుద్దిలో బృహస్పతిని మించినవాడు, కురువంశ బాలకులకు 
ఆచార్యుడు అయిన (ద్రోణుడు దుష్టబుద్దులైన నా పుత్రులకై మరణించాడు. పరోపకారార్థం ప్రాణాలు అర్పించటం 
అన్నింటికంటె ప్రశంసార్హ్యం కదా! 

యౌ 

విశేషం: అలం: అప్రస్తుత ప్రశంస. ద్రోణుడి అతిలోక పరాక్రమాదులు స్మృతికి రావటం ధృతరాష్ట్రుడి శోకానికి హేతువులైనవి. 
“'దుర్మతులగు సుతులు" అనటంలో ఆత్మనింద గోచరిస్తున్నది. 
తే. _ విల్లు పట్టెడు వారెల్ల వెరవు గఅచి । పోవ నెలవైన ద్రోణుని భుజము నిలువ 

రించి పాంచాలనందను. బంచి పార్టు6 | డిట్లు సేయించెంగా; కొరు€ డేల చాలు? 84 
ప్రతిపదార్థం: విల్హు= ధనుస్సు; పట్టెడువారు= ధరించేవారు; ఎల్లన్‌= అందరు; వెరవు= 'ప్రాణరక్షణోపాయాన్ని; కటచి= నేర్చుకొని; 
పోవన్‌= పారిపోగా; నెలవు+ఐన= ఆధారభూతుడైన; ద్రోణుని= ద్రోణుడి యొక్క; భుజము= చేతిని; నిలువరించి= ఆడకుండ 
జేసి; పాంచాల నందనున్‌= పాంచాల దేశ రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడిని; పంచి= ఆజ్ఞాపించి; పార్భ్యండు= అర్జునుడు; ఇట్టు= 
-ఈ విధంగా; చేయించెన్‌+కాక= చేయించి ఉంటాడు; ఒరుండు= ఇతరుడు; ఏల చాలున్‌?= ఏ విధంగా సమర్ధుడు? 
తాత్పర్యం: ధనుర్హరులంతా ప్రాణాలపై తీపితో పారిపోగా; సుపరిచితుడైన (ద్రోణుడి చేతులు ఆడకుండా జేసి; 
ధృష్టద్యుమ్నుడిని నియమించి అర్జునుడే ఈ పన్నాగం పన్ని ఉంటాడు. ఇట్లా చేయడం మరొకరి వలన కాదు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 29 


క. _ పాము బొదివి పడ. దిగిచిన । చీమలగములట్లు ద్రోణు6 జిక్కు పథిచెం గా 


కేమి బహుదేశసైన్యము; । లే మన6 గల దింక సూత! యెవ్వరు మనకున్‌?” 85 
ప్రతిపదార్హం: పామున్‌= పామును; పొదివి= (క్రము "కొని; పడన్‌+తిగిచిన= పడగొట్టిన; చీమలగముల= చీమల గుంపుల; అట్టు= 
ఆ విధంగా; బహుదేశ= అనేక దేశాల; సైన్యములు= సైన్యాలు; ద్రోణున్‌= ద్రోణుడిని; చిక్కు+పటిచెన్‌+కాక+ఏమి= చిక్కుపరచి 
ఉంటాయి; ఏమనన్‌+కలదు?= అనవలసిందేముంది?; సూత!= సంజయా!; ఇంకన్‌= ఇకముందు; మనకున్‌= మన పక్షానికి; 
ఎవ్వరు?= దిక్కవ్వరు? 
తాత్పర్యం: పామును కమ్ముకొని పడగొట్టిన చీమల గుంపువలె అనేక దేశ సైన్యాలు ద్రోణుడిని చిక్కుపరచి 
ఉంటాయి. ఇక చెప్పవలసింది ఏముంది? సంజయా! మన పక్షానికి దిక్కెవ్వరు? 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని పలుమాట లాడి యొల్లంబోయి యాలోనన కొంత దెప్పిలి, యంగంబులు వడంకుచుండ మభజియు 
నమ్మానవేశ్వరుండు సూతనందనున కిట్లనియె. 86 
ప్రతిపదార్థం: అని= పైవిధంగా పలికి; పలుమాటలు+ఆడి= అనేక విధాల మాట్టాడి; ఒల్లన్‌+పోయి= మూర్చపోయి; ఆలోనన్‌+అ= 


ఆలోపుగనే; కొంత= కొంచెం; తెప్పిరి= తెప్పరిల్లి; అంగంబులు= అవయవాలు; వడంకుచుండన్‌= వణుకుచుండగా; మజియున్‌= 
ఇంకా; ఆ+మానవేశ్వరుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; సూతనందనునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 


అన్నాడు. 
తాత్పర్యం: ఇట్టా అనేక విధాల పలికి, మూర్చిల్లి, ఇంతలోనే కొంత తేరుకొని, అవయవాలన్నీ వణుకుతుండగా 
ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 
తే. “ప్రథమ గిరిమీంద దోంతెంచు భాను. బోలి । ధర్మపుతుండు దోంచినం దమము విరియు 
నట్లు విరియక గురునకు నడ్డ్దపడ(గ । వచ్చునే? తమ్ము మెఅసి యెవ్వరికి నైన? 87 


ప్రతిపదార్దం: ప్రథమగిరిమీందన్‌= ఉదయపర్వతంపై; తోంతెంచు= ఉదయించే; భానున్‌+*పోలి= సూర్యుడివలె; ధర్మపుత్రుండు= 
ధర్మరాజు; తోంచినన్‌= కనిపించగా; తమము= చీకటి; విరియునట్టు= తొలగునట్టు; విరియక= తొలగిపోక; తమ్మున్‌= తాము; 
మెటసి= తేజస్సును చూపి; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎవరికైన; గురునకున్‌= ద్రోణుడికి; అడ్డుపడంగన్‌= ఆదుకొనటానికి; వచ్చునే?= 
వీలౌతుందా? 

తాత్పర్యం: 'పొడుపుకొండమీద ఉదయించే సూర్యుడివలె ధర్మరాజు తేజాన్ని ప్రదర్శిస్తుంటే, చీకట్టు తొలగిపోయినట్టు 
ప్రక్కకు తొలగిపోకుండా పరాక్రమాన్ని ప్రదర్శించి ద్రోణుడిని ఆదుకోవటం మన వారిలో ఎవరివలన అవుతుంది? 


విశేషం: అలం: ఉపమ. 
క. _ సింధురము మహోద్రేకమ । దాంధంబై వచ్చులీల నాచార్యునిపై 
గంధవహుసుతుండు గవియ న । మంథరగతి నెవ్వ. డాంగు మన యోధులలోన్‌? 88 


ప్రతిపదార్థం: సింధురము= ఏనుగు; మహా+ఉ(ద్రేక= మిక్కిలి విజృంభణతో; మద+అంధంబు+ఐ= మదించి కన్నులు కానరానిదై; 
వచ్చులీలన్‌= వచ్చే విధంగా; ఆచార్యునిపైన్‌= (ద్రోణాచార్యుడిమీద; అమంధరగతిన్‌= మిక్కిలి తీవ్రంగా; గంధవహసుతుండు= 


30 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వాయుపుత్రుడైన భీముడు; కవియన్‌= మార్కొనగా; మన= మనయొక్క; యోధులలోన్‌= వీరులలో; ఎవ్వండు= ఎవడు; ఆగున్‌?= 
తట్టుకోగలడు? 

తాత్పర్యం: ఉద్రేకించిన మదపుటేనుగు కన్నుమిన్నుగానక (త్రోసుకొని వచ్చేటట్టు, అతివేగంగా భీముడు వచ్చి 
తాకితే మన యోధులలో అతడిని అడ్డుకొనే వారెవరు? 


నిశేషం: అలం: ఉపమ. 


చ. ఉలుముచు నెల్లెడం బిడుగు లుగ్రగతిం బడ ఘోరమూర్తి యై 

యజిముథటిం గప్పుదెంచు విలయాభ్రము చాడ్పున మౌర్వినాద మే 

డ్రెల6 జెలంగన్‌ వడిం దొర6గు దివ్యశరంబులు ద్రోణు తేరిపై6 

బఅపు కిరీటి మీ ధరణిపాలకు జోదులచేత నిల్దునే? 89 
ప్రతిపదార్థం: ఉలుముచున్‌= గర్జిస్తూ; ఎల్ల+ఎడన్‌= అంతట; పిడుగులు= పిడుగులు; ఉగ్రగతిన్‌= భయంకరంగా; పడన్‌= 
పడగా; ఘోర= భయంకరమైన; మూర్తి+ఐ= రూపం కలవాడై; అజిముజిన్‌= సంభ్రమంతో; కప్పుదెంచు= [క్రమ్ముకొనివచ్చే; 
విలయ= ప్రళయ కాలమందలి; అభ్రము= మేఘం; చాడ్పునన్‌= వలె; మౌర్వి= అల్లెతాటి; నాదము= (మత; ఏడ్తెజన్‌= మిక్కిలి; 
చెలంగన్‌= మెరయగా; వడిన్‌= వేగంగా; తొరంగు= దూసుకొనివచ్చు; దివ్యశరంబులు= ఆగ్నేయాసస్తాది దివ్యాస్తాలు; ద్రోణ= 
(ద్రోణాచార్యుడియొక్క; తేరిపైన్‌= రథంమీద; పజపు= వేసే; కిరీటి= అర్జునుడు; మీ= మీ యొక్క; ధరణిపాలకు= రాజగు 
దుర్యోధనుడి యొక్క; జోదులచేతన్‌= వీరులతో; నిల్చునే?= అడ్డగించబడగలడా? 
తాత్పర్యం: గర్జిస్తూ, అంతట పిడుగులు కురుస్తూ, ఘఫోరమూర్తి అయి సంభ్రమంతో కమ్ముకొని వచ్చే ప్రళయకాల 
మేఘంవలె అల్లెత్రాటి 'మైత ('మైోయగా, వేగంగా దూసుకొనివచ్చే ఆగ్నేయా[స్తాదులు ద్రోణుడి రథంమీద పరిచే 
అర్జునుడిని, దుర్యోధనుడి యోధులు అడ్డుకొనగలరా? 
క. _ ఎవ్వడు దెరలెనొ? తిరుగక । యెవ్వండు నిల్దెనొ? కడంగి యెవ్వండు బిరు దై 

క్రొవ్వునం జచ్చెనొ? కుంభజు । నెవ్వండు గావంగలేండ? యెయ్యది దుదియో? 90 


ప్రతిపదార్హం: ఎవ్వండు= ఏ వీరుడు; తెరలెనా?= వెనుతిరిగెనో? ఎవ్వండు= ఏ యోధుడు; తిరుగక= వెనుదిరుగక; కడంగి= 
(ప్రయత్నించి; నిల్ఫెనా?= గట్టిగా నిలబడ్డాడో? ఎవ్వండు= ఏ వీరుడు; బిరుదు+ఐ= వీరుడై; క్రొవ్వునన్‌= మదించి; చచ్చెనా?= 
చనిపోయినాడో?; కుంభజున్‌= ద్రోణుడిని; ఎవ్వండు= ఏ వీరుడు; కావంగలేండు+అ?= రక్షించలేకపోయినాడా?; ఏ+అది= ఏది; 
తుదియో?= పర్యవసానమో?. 

తాత్పర్యం: ఏ వీరుడు వెనుదిరిగాడో? ఎవ్వరు వెనుదిరుగక పోరాడాడో? ఏ యోధుడు పట్టుదల వీడక గట్టిగా 
నిలబడ్డాడో? ఎవడు ప్రతిజ్ఞచేసి మదించి పోరి మరణించాడో? ఆ మహనీయుడిని ఎవ్వడూ రక్షించలేకపోయారా? 
చివరికి ఏం జరిగిందో? 


నిశేషం: ఇట ద్రోణుడి మరణ వార్త విని శోకిస్తున్న ధృతరాష్ర్రుడిలో శంక, వితర్కం, విషాదం అనే భావాలు వ్యక్తమౌతున్నవి. 


ఆ. _ గురుండు వడిన యపుడ కురుసైన్యముల. గల । వారణాశ్వసుభట వర్గములును 
బడియెం గాక; యేల పడకుండు? నా ధర్మ। పుత్తుభాగ్య మలంతిం బోవునెట్లు? 91 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 31 


ప్రతిపదార్దం: గురుండు= ద్రోణుడు; పడినయపుండు+అ= పడిపోయినపుడే; కురుసైన్యములన్‌+కల= కౌరవసైన్యంలోగల; 
వారణ= ఏనుగుల; అశ్వ= గు(ర్రాల; సుభట= ఉత్తమ సైనికుల; వర్గములును= సమూహాలు కూడా; పడియెన్‌+కాక= పడిపోయి 
ఉంటవి; ఏల= ఎట్టా; పడకుండున్‌?= పడిపోవు?; ఆ ధర్మపుత్రు భాగ్యము= ఆ ధర్మరాజు అదృష్టం; ఎట్టు= ఏ విధంగా; అలతి 
పోవున్‌?= తగ్గుతుంది?. 

తాత్పర్యం: (ద్రోణాచార్యుడు పడిపోయినపుడే కౌరవుల చతురంగ బలాలన్నీ పడిపోయి ఉంటాయి. పడకుండా 
ఉండేదెట్లా? ఆ ధర్మరాజు భాగ్యం ఎట్లా తేలికగా పోతుంది? 


చ. నడిశెడువాండు గాండు గురునందను.; డక్కట! తండ్రిచావు న 

ప్పుడు మొగ తప్పి యొండుంగడం బోరుచునుండెనొ? యడ్డపాటు క 

వ్వడికతనన్‌ ఫలింపమి నవారణ నాద్రుపదాత్మజుండు బె 

ట్టడరి వధింపంగా వికలు. డై దురపిల్లుచు. జూచుచుండెనో? 92 
ప్రతిపదార్హం: అక్కట!= అయ్యో!; గురునందనుండు= గురువైన ద్రోణుడి పుత్రుడైన అశ్వత్ధామ; నడిశెడువాండు కాండు= 
ఊరుకొనేవాడు కాడు; తండ్రి= ద్రోణుడు; చావున్‌+అప్పుడు= మరణ సమయంలో; మొగతప్పి= ఎదురుగా లేక; ఒండున్‌+కడన్‌= 
వేరొకచోట; పోరుచున్‌+ఉండెనా?= యుద్దం చేస్తున్నాడో?; అడ్డపాటు= అడ్డుపడటం; కవ్వడి= అర్జునుడి; కతనన్‌= కారణంగా; 
ఫలింపమిన్‌= ఫలించకపోవటం వలన; అవారణన్‌= ఎదురులేక; ఆ ('ద్రుపదాత్మజుండు= ఆ (ద్రుపదుడి పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు; 
బెట్టు+అడరి= మిక్కిలి విజ్బంభించి; వధింపంగాన్‌= చంపగా; వికలుండు+ఐ= చెదరిన మనస్సు కలవాడై; దురపిల్టుచున్‌= దుఃఖిస్తూ; 
చూచుచుండెనో?= చూస్తూ ఉండిపోయాడో? 
తాత్పర్యం: (ద్రోణుడి పుత్రుడైన అశ్వత్చామ ఊరుకొనేవాడు కాడు, తండ్రి మరణించే వేళకు ఎక్కడో యుద్ధం 
చేస్తూ ఉండి ఉంటాడు. లేదా, అడ్డం వెళ్ళినపుడు అర్జునుడు నిరోధించి ఉంటాడు. అందుకే ఎదురు లేకపోవటం 
వలన ధృష్టద్యుమ్నుడు మిక్కిలి విజృంభించి ద్రోణుడిని చంపగా దుఃఖిస్తూ చూస్తూ ఉండిపోయాడేమో? 
క. _ అని పనవి వనట నలందురి | 'నిను నెద్దియు నడుగ నాకు నీవేమియు. జె 

ప్పను వలవదు సంజయ! మటథి । వినియెద మది గలం౧' ననుచు వివశాత్మకు. డై. 93 
ప్రతిపదార్దం: అని= ఇట్టా పలికి; పనవి= ప్రలాపించి; వనటన్‌= శోకంతో; అలందురి= పరితపించి; సంజయ!= ఓ సంజయా!; 
నినున్‌= నిన్ను; ఎద్దియున్‌= ఏది కూడా; అడుగన్‌= అడుగను; నాకున్‌; నీవు; ఏమియున్‌= ఏదికూడ; చెప్పవలవదు= చెప్పవద్దు; 
మది= మనస్సు; కలంన్‌= చెదిరి పోయింది; మథి వినియెదన్‌= తర్వాత వింటాను; అనుచున్‌= అంటూ; వివశాత్మకుండు+ఐ= 
వశం తప్పినవాడై. 
తాత్పర్యం: ధృతరాష్ట్రుడు ఈ విధంగా పరితపించి, 'ఓ సంజయా! నేను నిన్నేదీ అడుగను, నీవు నాకేమీ చెప్పకుము, 
ఇపుడు నా మనస్సు చెదరిపోయింది. తర్వాత వింటాను" అంటూ వశం తప్పినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం. 


విశేషం: ఇందులో ధృతరాష్ర్రుడిలోని చింతా, విషాద, దైన్య, జడతాదులు వ్యక్తమవుతున్నవి. 
వ. తన కొడుకుల గెలుపు నెడ నాసమాలుటం జేసి. 94 


ప్రతిపదార్థం: తన= తనయొక్క; కొడుకుల= దుర్యోధనాదుల యొక్క; గెలుపు ఎడన్‌= గెలుపు విషయమై; ఆస= ఆశ; 
మాలుటన్‌+చేసి= నశించటంచేత. 


32 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: తన కొడుకులు గెలుస్తారన్న ఆశ వదలుకొనటం వలన. 


ఆ సొమ్మవోయి పడిన సుదతు లాక్రందన । రవముతోడ సత్వరముగ నెత్తి 
యా నృపాలు సెజ్జియం దిడి మెలపున । శిశిర విధులు సేయ సేద తేటి. 95 


ప్రతిపదార్థం: సొమ్మ+పోయి= సొమ్మసిల్లి; పడినన్‌= పడగా; సుదతులు= స్రీలు; ఆక్రందన= ఏడ్పుయొక్క; రవముతోడన్‌= 
అరుపులతో; సత్వరముగన్‌= వేగంగా; ఆ నృపాలున్‌= ఆ ధృతరాష్ట్రుడిని; ఎత్తి= పైకెత్తి; సెజ్జ అందున్‌= పరుపుపై; ఇడి= 
పడుకొనేటట్టుంచి; మెలపునన్‌= జాగరూకతతో; శిశిర విధులు= శైత్యోపచారాలు; చేయన్‌= చేయగా; సేద తేరి= అలసట తీరి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సొమ్మసిల్లి పడిపోగా, స్రీలు ఆక్రందిస్తూ వెంటనే అతడిని పైకెత్తి పరుపుపై పరుండపెట్టి, 
జా(గ్రత్తగా శైత్యోపచారాలు చేయగా, అలసట తీరి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ ఆసీనుందై యాతండు సూతసుతున కిట్లనియె: “నరనారాయణులు రథిసారథులైన యా రథం బెందు 
సిద్ధమనోరథం బగు గవలుగడింది మగలు; సాత్యకి సత్యపరాక్రముండు; పాంచాలోత్తముండగు నుత్తమౌజుం 
డుదాత్తబలుండు; శిశుపాలతనయుం డగు ధృష్టకేతుండు ధీరుండు; భీష్మపాతన హేతువైన శిఖండి యఖండ 
పరాక్రముండు; సౌభద్రుండు రెండవరుద్రుండు, యాదవ శ్రేష్టుండగు చేకితానుండు మానధనుండు; ద్రౌపదేయు 
లజేయులు; గేకయు లేవురు వేవురపెట్టు; యుయుత్ఫుండు బహుళ మత్సరుండు; ద్రోణవధంబ పనిగా 
బుట్టిన ధృష్టద్యుమ్నుండు భుజసారద్యుమ్నుండు; ఘటోత్కచుండు ఘనఘోరమూర్తి; కృష్ణాశ్రితంబైన 
వృష్టికుమార లోకం బలోకమాన్యంబన మిగిలిన బిరుదుతనంబునం బేర్జినయది; భీమగదాభీషణుండైన 
భీమసేనుండు నెవ్వరికి నలవిగాక యుండు; బాండవ సేన గావను గౌరవ సైన్యంబు సమయింపను దాన 
చాలునట్టి పరికరంబును గలదను కొలంది గాదు; కార్యవివేక శౌర్యోద్రేకధుర్యుండు ధర్మదేవత కొడుకు 
ధార్మికత్వసత్యాది మహాగుణ గరిష్టుండు యుధిష్టిరుం; డతని గెలువ దేవతలకు నశక్యంబు; మజియు నొక్క 
విశేషంబు సెప్పెద నాకర్ణింపుము. 96 


ప్రతిపదార్దం: ఆసీనుండు+ఐ= కూర్చొని; ఆతండు= ఆ ధృతరాష్రుడు; సూతసుతునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లన్నాడు; నరనారాయణులు= కృష్ణార్జునులు; రథి= రథంపైనుండి యుద్దం చేసేవాడు; సారథి= రథం నడుపువాడు; ఐన; ఆ 
రథంబు= అట్టి రథం; ఎందును= ఎచ్చటనైన; సిద్ద్రమనోరథంబు+అగున్‌= సిద్ధించిన కోర్కెలు గలది అవుతుంది; కవలు= నకుల 
సహదేవులు; కడింది= గొప్ప) మగలు= వీరులు; సాత్యకి= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి; సత్యపరాక్రముండు= నిజమైన పరాక్రమం 
కలవాడు; పాంచాల+ఉత్తముండు+అగు= పాంచాలదేశ వీరులలో శ్రేష్టుడగు; ఉత్తమౌజుండు= ఉత్తమౌజుడు; ఉదాత్త బలుండు= 
గొప్పబలశాలి; శిశుపాల తనయుండు+అగు= శిశుపాలుని కుమారుడైన; ధృష్టకేతుండు= ధృష్టకేతువు; ధీరుండు= ధైర్యవంతుడు; 
భీష్మ భీష్ముడియొక్క; పాతన= పడగొట్టటానికి; హేతువు+ఐన= కారణమైన; శిఖండి= శిఖండి; అఖండ పరాక్రముండు= 
మొక్కవోని పరాక్రమం కలవాడు; సౌభద్రుండు= సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు; రెండవ రుద్రుండు= ఈశ్చరునంతటివాడు; 
యాదవశ్రేష్టుండు+అగు= యాదవులలో ఉత్తముడైన; చేకితానుండు= చేకితానుడు; మానధనుండు= అభిమానమే ధనంగా 
గలవాడు; [ద్రాపదేయులు= (ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యాదులు; అజయ్యులు= జయించవీలుగానివారు; కేకయులు= కేకయ 
దేశవీరులు; ఏవురు= ఐదుగురు; వేవురపెట్టు= వేయిమందితో సమానం; యుయుత్సుండు= ధృతరా'స్ర్రుడి కొడుకైన యుయుత్సుడు; 
బహుళ మత్సరుండు= మిక్కిలి క్రోధం కలవాడు; ద్రోణవధంబు+అ= ద్రోణుడిని చంపటమే; పనిగాన్‌= కర్తవ్యంగా; పుట్టిన= 
జన్మించిన; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; భుజ= బాహువుల; సార= శక్తియే; ద్యుమ్నుండు= ధనంగా కలవాడు; 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 33 


ఘటోత్కచుడు; ఘన= గొప్పనైన; ఘఫోర= భయంకరమైన; మూర్తి= రూపంకలవాడు; కృష్ణా+ఆశ్రితంబు+ఐన= శ్రీకృష్ణుడి 
ఆధీనంలో ఉన్న; వృష్టికుమార లోకంబు= వృష్టివంశ వీరుల సమూహం; అలోక= లోకాతీతమైన; మాన్యంబు= గౌరవం కలది; 
అనమిగిలిన= అనజాలిన; బిరుదుతనంబునన్‌= ప్రసిద్దితో; పేర్చిన+అది= పెంపు కలది; భీమ= భయంకరమైన; గదా= గదచేత; 
భీషణుండైన= భయంకరుడైన; భీమసేనుండు= భీముడు; ఎవ్వరికిన్‌= ఎవ్వరికికూడా; అలవికాక+ఉండున్‌= సాధ్యంకాక ఉంటాడు; 
పాండవసేనన్‌= పాండవసైన్యాన్ని; కావను= రక్షించటానికి; కౌరవసైన్యంబు= కౌరవుల సేనను; సమయింపను= చంపటానికి; 
తాను+అ= తానె; చాలునట్టి= తగిన; పరికరంబును= సాధనం; కలదు+అను= ఉన్నదన్న; కొలంది+కాదు= పరిమితియేకాదు; 
కార్య= పని నడపు; వివేక= జ్ఞానం; శౌర్య= శూరత్వం; ఉ(ద్రేక= విజృంభణ; ధుర్యుండు= ధరించినవాడు; ధర్మదేవత కొడుకు= 
యమధర్మరాజు అంశలో పుట్టినవాడు; ధార్మికత్వ= ధర్మాన్ని అనుసరించే గుణంలో; సత్య+ఆది= సత్యం మొదలైన; మహాగుణ= 
గొప్ప గుణాలచేత; గరిష్టుండు= మిక్కిలి గొప్పవాడు; యుధిస్టిరుండు= యుద్ధంలో స్టిరుడైన ధర్మరాజు; అతనిన్‌+గెలువన్‌= 
ఆ ధర్మజుడిని జయించటానికి; దేవతలకున్‌= అమరులకు కూడ; అశక్యంబు= వీలుకాదు; మజియున్‌= ఇంకా; ఒక్క విశేషంబు= 
ఒక అతిశయం; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు కూర్చొని సంజయునితో ఇట్టా అన్నాడు. 'నారాయణుడైన కృష్ణుడు సారథి, నరుడైన 
అర్జునుడు రథాధిష్టితుడై యుద్ధం చేసేవాడు. ఇట్టి రథం ఎచటనైనా కోర్కెలను తీర్చగలదు. నకుల సహదేవులు 
మహావీరులు. సాత్యకి నిజమైన పరాక్రమం కలవాడు. పాంచాలురలో ఉత్తముడైన ఉత్తమౌజుడు ఉదాత్తబలుడు. 
శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ధీరుడు. భీష్ముడు పడిపోవటానికి కారణమైన శిఖండి మొక్కవోని పరాక్రమవంతుడు. 
అభిమన్యుడు రెండవ రుద్రుడు. యాదవ శ్రేష్టుడైన చేకితానుడు మానధనుడు. ప్రతివింధ్యాదులైన (ద్రౌపది పుత్రులు 
అజేయులు. కేకయ నృపులు ఐదుగురు వెయ్యిమంది పెట్టు యుయుత్సుడు మిక్కిలి క్రోధం కలవాడు. ద్రోణుడిని 
వధించటానికి పుట్టిన ధృష్టద్యుమ్నుడు భుజబలమే ధనంగా కలవాడు. ఘటోత్కచుడు భయంకర రూపుడు. 
కృష్ణుడిని ఆశ్రయించి ఉన్న వృష్టిసంఘం లోకాతీత గౌరవంగల బిరుదు కలది. భయంకరమైన గదచేత భీకరుడైన 
భీముడు ఎవరికీ అలవికానివాడు. పాండవసేనను కాపాడటంలో కౌరవసేనను నశింపజేయటంలో ఇత డొక్కడే 
సరిపోతాడు. ఇతర పరికరాలెన్ని ఉన్నా ఇతడి ముందు సరితూగవు. ధర్మజుడు, కార్యం సాధించే వివేకం, శౌర్యోద్రేకం 
పుష్కలంగా కలవాడు. ధార్మికత్వం, సత్యం మొదలైన మహాగుణాలలో సాటిలేనివాడు. యుద్ధంలో స్థిరుడైన అతడిని 
గెలవటం దేవతలకు కూడా అశక్యం. మరొక విశేషం చెప్పుతాను వినుము. 


మ. యదు వంశంబున లోకరక్షణ పరుండై పుట్టి వ్రేపల్లె ను 
నృ్మద బాల్యంబు నటించి, కంసముఖ నానాదైత్యులం ద్రుంచి బ 
ల్లిదు. డా యింద్రుని పారిజాత మిలకున్‌ లీలాగతిం దెచ్చి శి 
ష్టదయాళుత్వము వూనియున్న హరి నిష్టం జెంది రప్పాండవుల్‌. 97 


ప్రతిపదార్దం: ఆ+పాండవులు= ఆ పాండురాజు పుత్రులు; యదువంశంబునన్‌= యాదవకులంలో; లోకరక్షణ పరుండు+ఐ= 
లోకాన్ని కాపాడేవాడై; పుట్టి= జన్మించి; (వ్రేపల్లెన్‌= గొల్లపల్లెలో; ఉన్మద బాల్యంబు= చపల బాల్యం; నటించి= కపటంగా వర్తించి; 

ఇ అ ౮ ళా అద 
కంస= కంసుడు; ముఖ= మొదలైన; నానా= అనేకులైన; దైత్యులన్‌= రాక్షసులను; త్రుంచి= చంపి; బల్లిదుండు= బలవంతుడైన; 
ఆ+ఇం[ద్రుని= ఆ ఇంద్రుడియొక్క; పారిజాతము= పారిజాతవృక్షం; ఇలకున్‌= భూమిపైకి; లీలాగతిన్‌= అవలీలగా; తెచ్చి= తీసికొని 
వచ్చి; శిష్ట్దయాళుత్వము= మంచివారిపై కారుణ్యం; పూని ఉన్న= కలిగి ఉన్న; హరి= శ్రీకృష్ణుడియొక్క; నిష్టన్‌= ఆశ్రయాన్ని; 
చెందిరి= పొందారు. 


పడ శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: లోకరక్షణపరుడై, యదువంశంలో జన్మించి, వ్రేపల్లైలో బాల్యావస్థను నటించి, కంసాది రాక్షసులను 
చంపి, బలశాలియైన ఇంద్రుడి పారిజాతవృక్షాన్ని అవలీలగా దెచ్చి, సాధువులపై కారుణ్యం కలవాడైయున్న 
శ్రీకృష్ణుడిని ఆ పాండవులు ఆశ్రయించారు. 


వ. కావున వారల గెలుచు టరిది; యట్లుంగాక. 98 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; వారలన్‌= ఆ పాండవులను; గెలుచుట= జయించటం; అరిది= ఆశక్యం; అట్టున్‌+కాక= అదీకాక. 
తాత్పర్యం: కనుక ఆ పాండవులను జయించటం అశక్యం. అదేకాక. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. హరి యాత్మ యర్ద్హునున; కా । హరి కర్దును. డాత్య హరియు నర్దునుండును నా 

నిరువు రగుట క్రీడార్ధం; ।; బరయంగ నది యొక్క వెలుగ యతులం బెందున్‌. 99 
ప్రతిపదార్థం: అర్జునునకున్‌= అర్జునుడికి; హరి= కృష్ణుడు; ఆత్మ= జీవం; హరికిన్‌= శ్రీకృష్ణునికి; అర్జ్హునుండు= అర్జునుడు; 
ఆత్మ= జీవం; హరియున్‌= కృష్ణుడును; అర్జ్హునుడును నాన్‌= అర్జునుడు అనగా; ఇరువురు= ఇద్దరు; అగుట= కావడం; 
(క్రీడా+అర్ధంబు= ఆట కొరకే; అరయంగన్‌= విచారించగా; అది= వారి ఆత్మ; ఒక్క= ఒక; వెలుంగు+అ= ప్రకాశమే; ఎందున్‌= 
ఎచటనైనా; అతులంబు= సాటిలేనిది. 


తాత్పర్యం: అర్జునుడికి కృష్ణుడు ఆత్మ, శ్రీకృష్ణుడికి అర్జునుడు ఆత్మ, హరి అని, అర్జును డని వేరుగా కనిపించటం 
ఒక (క్రీడ. అదంతా సాటిలేని ఒకే ప్రకాశం. 


క. _ ఆ వెలుంగు గనువెలుంగుగ€ । దా వెలసిన పుణ్యమూర్తి ధర్మసుతుం డే 

లా వెజిచు? రణమునకు; నా। చే వచ్చెం గౌరవులకు. జే; టే మందున్‌?” 100 
ప్రతిపదార్థం: ఆ వెలుంగు= ఆ కృష్ణార్జునులనే తేజస్సు; కనువెలుంగుగన్‌= కంటి వెలుగుగా; తాను+ఐ= తానే అయి; వెలసిన= 
ప్రసిద్ధికెక్కిన; పుణ్యమూర్తి= పుణ్యమే రూపంగా కలవాడు; ధర్మసుతుండు= ధర్మరాజు; రణమునకున్‌= యుద్దానికి; ఏలా= 
ఎట్టు; వెజచున్‌?= భయపడతాడు?; నాచేన్‌= నా వలన; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; చేటు= కీడు; వచ్చెన్‌= కలిగింది; 
ఏమి+అందున్‌?= అనవలసింది ఏమున్నది? 
తాత్పర్యం: ఆ కృష్ణార్జునుల తేజస్సు కనువెలుగుగా తానై ప్రసిద్ధికక్కిన పుణ్యరూపుడు ధర్మరాజు. అతడు 
యుద్దానికి భయపడతాడా? నా వలన కౌరవులకంతా కీడు మూడింది. ఇక నేను చెప్పేదేమున్నది?” 
వ. అని వెచ్చ్సనూర్జి యూరకుంది వెండియు. 101 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా అని; వెచ్చన్‌+ఊర్చి= వేడి నిట్టూర్పు వదలి; ఊరకుండి= మౌనంగా ఉండి; వెండియున్‌= 
మరియు. 


తాత్సర్యం: ఇట్టని, వేడి నిట్టూర్పు వదలి, మౌనంగా ఉండి, మరల. 


చ. '“గురుండును భీష్ముడుం గలనం గూలుదు రట్టె, కిరీటి కింక నె 
వ్వ రెదురు? కౌరవక్షయ మవశ్యము నయ్యెడు; వార్త లేమిగా. 
బురబుర6 బొక్కుచున్‌ విన6గ బుద్ది. దలంచెద; నైన ద్రోణు సం 
గర పరిపాటి యెల్ల వినంగా వలతున్‌ వివరించి చెప్పుమా!” 102 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 35 


ప్రతిపదార్దం: గురుండును= ద్రోణుడును; భీష్ముండున్‌= భీష్ముడును; కలనన్‌= యుద్దంలో; కూలుదురు+అట్టె= కూలిపోతారా; 
కిరీటికిన్‌= అర్జునుడికి; ఇంకన్‌= ఇకముందు; ఎవ్వరు= ఏ వీరులు; ఎదురు= పోటీ; కౌరవక్షయము= కౌరవులయొక్క నాశనం; 
అవశ్యమున్‌= తప్పక; అయ్యెడున్‌= అవుతుంది; వార్తలు= సమాచారాలు; ఏమిగాన్‌= ఏవైనా; (లేదా) వార్తలు= వార్తలు; ఏమిగాన్‌= 
ఏమని; పురపురన్‌= మిక్కిలి; పొక్కుచున్‌= ఏడుస్తూ; వినంగన్‌= వినాలని; బుద్ధిన్‌= మనస్సులో; తలంచెదన్‌= అనుకొంటాను; 
ఐనన్‌= ఐనా; ద్రోణు= ద్రోణాచార్యునియొక్క; సంగర= యుద్ధపు; పరిపాటి= (క్రమం; వినగాన్‌= వినాలని; వలతున్‌= ఇష్టపడతాను; 
వివరించి= వివరంగా; చెప్పుమా!= చెప్పవలసింది! 


తాత్పర్యం: 'అజేయులైన భీష్మద్రోణులు యుద్ధంలో పడిపోయారా! ఇక అర్జునుడిని ఎదుర్కొనే వారెవ్వరు? 
కౌరవులు తప్పక నశిస్తారు. దుఃఖపడుతూ ఎటువంటి వార్తలైనాసరే అన్నీ వినదలచుకొన్నాను. ద్రోణుడి 
యుద్ధక్రమమంతా వివరించుము”*. 


తే... అనిన సంజయు. డిట్లను నాంబికేయు । తోడ 'నేను దెల్లంబుగ ద్రోణుసమర 

మెటింగి వచ్చితి; జెప్పెద నెల్లం దెలియ । వినుము దిరమయి; మాటలు వేయు నేల? 103 
ప్రతిపదార్థం: అనినన్‌= ధృతరాఘ్ర్రుడు ఇట్టనగా; సంజయుండు= సంజయుడు; ఆంబికేయుతోడన్‌= ధృతరా్రుడితో; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటాడు; నేను; తెల్లంబుగాన్‌= విశదంగా; ద్రోణుసమరము= ద్రోణుడియొక్క యుద్దాన్ని గూర్చి; 
ఎజీంగి వచ్చితిన్‌= తెలిసికొని వచ్చాను; ఎల్లన్‌= అంతా; చెప్పెదన్‌= తెలియజేస్తాను; తిరమయి= స్టిరచిత్తంతో; తెలియ వినుము= 
బాగా వినుము; మాటలు= పలుకులు; వేయున్‌+ఏల?= ఎక్కువ ఎందుకు? 
తాత్పర్యం: 'ఎక్కువ మాట లెందుకు? (ద్రోణాచార్యుడి యుద్దాన్ని గూర్చి చక్కగా తెలిసికొని వచ్చాను. స్థిరచిత్తు 
విశదంగా వినుము”. అని ధృతరా(ష్టుడితో సంజయు డన్నాడు. 


న్‌ 


దోణుండు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్టు నరం బిచ్చుట (సం. 7-11-1) 


వ. _ అట్లుసేనాధిపత్యంబు పూని కుంభసంభవుండు ముదితమనస్కుండై గారవంబునం గౌరవేంద్రునకు నరేంద్రులు 
విన నిట్లనియె. 104 


ప్రతిపదార్హం: అట్టు= ఆ విధంగా; సేనాధిపత్యంబు= సైన్యాధిపత్యం; పూని= వహించి; కుంభసంభవుండు= ద్రోణుడు; 
ముదితమనస్కుండు+ఐ= సంతోషించిన మనస్సుగలవాడై; గౌరవంబునన్‌= (ప్రేమతో; కౌరవేంద్రునకున్‌= దుర్యోధనుడితో; 
నరేంద్రులు= రాజశ్రేష్టులు; వినన్‌= వినగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

లా 


తాత్పర్యం: ఆ విధంగా (ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అయి, సంతోషపడి, రాజగ్రేష్టులంతా వింటుండగా 
దుర్యోధనుడితో ఈ తీరున అన్నాడు. 


క. _ *'నను భీష్ముని పిదప బలం । బున కెల్లను ముఖ్యు. జేసి పూజించితి వీ 
వినుతాచరణఫలంబును । గనువాండవు; వరము గోరు కౌరవనాథా!” 105 


ప్రతిపదార్థం: కౌారవనాథా!= దుర్యోధన మహారాజా!; ననున్‌= నన్ను; భీష్ముని= భీష్మునియొక్క; పిదపన్‌= తరువాత; 
బలంబునకున్‌= సైన్యానికి; ఎల్లను= అంతటికి; ముఖ్యున్‌= అధిపతినిగా; చేసి= కావించి; పూబించితివి= గౌరవించావు; ఈ= 
ఈ; వినుత= ప్రశంసించదగిన; ఆచరణ= నడవడికి; ఫలంబును= ఫలితాన్ని; కనువాండవు= పొందగలవు; వరము= వరాన్ని; 
కోరు= కోరుకొమ్ము. 


36 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'దుర్యోధన మహారాజా! భీష్ముడి తరువాత నన్ను సైన్యానికంతా అధిపతిని చేసి గౌరవించావు. 

ఈ (ప్రశంసనీయమైన (ప్రవర్తనకు తగిన సతృలితాన్ని పొందగలవు, వరాన్ని కోరుకొమ్ము!' అని ద్రోణుడు 

అన్నాడు. 

వ. అనిన విని యతండు కర్ణ దుశ్మాసనాది సుహృజ్జనంబులతో నాలోచనంబు సేసి సవినయంబుగా గురున 
కిట్లనియె. 106 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; అతండు= దుర్యోధనుడు; కర్ష= కర్టుడు; దుశ్ళాసన= దుశ్చాసనుడు; ఆది= మొదలైన; 
సుహృద్‌+జనంబులతోన్‌= మిత్రులందరితోను; ఆలోచనంబు చేసి= ఆలోచించి; సవినయంబుగాన్‌= వినయంతో; గురునకున్‌= 
(ద్రోణాచార్యుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విని దుర్యోధనుడు, కర్ణుడు, దుశాసనుడు మొదలైన మిత్రవర్గంతో ఆలోచించి, వినయపూర్వకంగా 
(ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు. 


క. _ “వర మిచెదేని. గోరెద6. | బరమహితము ధర్మపుత్రుం బ్రాణముతోడన్‌ 
దురమున. బట్టి భుజాభీ । కర! కొని రావలయు మత్సకాశంబునకున్‌. 107 


ప్రతిపదార్థం: భుజా= బాహువులచే; భీకర!ః= భయం గొలుపేవాడా!; వరము= వరం; ఇచ్చెదు+ఏని= ఇవ్వదలచుకొంటే; పరమ= 
మిక్కిలి; హితము= మేలునే; కోరెదన్‌= కోరుతాను; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; ప్రాణముతోడన్‌= ప్రాణాలతో; దురమునన్‌= 
యుద్ధములో; పట్టి= బంధించి; మత్‌= నా యొక్క; సకాశంబునకున్‌= ఎదుటికి; కొని రావలయున్‌= తేవలెను. 


తాత్పర్యం: 'భుజబలంతో భయం గొలిపే ద్రోణాచార్యా! నీవు వరమిస్తే చాలా మేలైనదాన్నే కోరుతాను. యుద్దంలో 
ధర్మరాజును సజీవంగా బంధించి నా ముందుకు తీసికొని రావాలి”. 


నిశేషం: 'భుజాభీకరి అనే సంబోధన సాభిప్రాయమై ధర్మజుడిని బంధించే సామర్ధ్యాన్ని తెలుపుతున్నది. 
వ. అని కోరుటయు భారద్వాజుండు నీ కొడుకువదనం బవలోకించి. 108 


ప్రతిపదార్థం: అని కోరుటయున్‌= అని కోరగా; భారద్వాజుండు= భరద్వాజుడి పుత్రుడైన ద్రోణుడు; నీ= నీ యొక్క; కొడుకు= 
పుత్రుడైన దుర్యోధనుడియొక్క; వదనంబు= ముఖం; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: ధర్మజుడిని బంధించి తెమ్మని దుర్యోధనుడు కోరగా, (ద్రోణుడు అతడి వైపు చూచి. 


చ. అకట! యజాతశత్రుం డను నప్పలు కిప్పుడు నిక్కమయ్యె వా 
నికి గురునాథ! యిట్టు లతనిం దెగం జూచుట గోర కాజింబ 
ట్లికొనుట గోరి తివ్విధము డెప్పర మెంతయు నిత్తెజంగు గో 
ర్కికి. గతమేమి, పాండవుల గెల్టి ధరన్‌ సగ మీ6 దలంచితే? 109 


ప్రతిపదార్థం: కురునాథ!= దుర్యోధనా!; అకట!= ఆహా!; వానికిన్‌= ఆ ధర్మరాజుకు; అజాతశత్రుండు+అను= శత్రువులు 
లేనివాడనే; ఆ+పలుకు= ఆ మాట; ఇప్పుడు= ఈ సమయంలో; నిక్కము+అయ్యెన్‌= నిజమైనది; ఇట్టులు= ఈ విధంగా; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 37 


అతనిన్‌= ఆ ధర్మజుడిని; తెగ-జూచుట= చంపటం; కోరక= అడుగక; ఆజిన్‌= యుద్దంలో; పట్టికొనుట= బంధించటం; కోరితి(వి)= 
కోరావు; ఈ+విధము= ఈ రీతి; ఎంతయున్‌= ఎంతో; డెప్పరము= ఆశ్చర్యకరం; ఈ+తెజంగు= ఈ విధమైన; కోర్కికిన్‌= 
కోర్కెకు; కతము+ఏమి?= కారణమేమిటి?; పాండవులన్‌= పాండురాజు పుత్రులైన ధర్మజాదులను; గెల్చ్బి= జయించి; ధరన్‌= 
భూమిని; సగము= అర్హభాగము; -ఈన్‌+తలంచితే?= ఇవ్వదలచావా? 


తాత్పర్యం: 'దుర్యోధనా! ధర్మరాజుకు అజాతశత్రువనే పేరు ఇప్పుడు నిజమైందిగదా! అతడిని వధించుమని 
కోరక యుద్దంలో బంధించుమని చెప్పుతున్నావు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇట్టా కోరటానికి కారణమేమిటి? 
పాండవులను జయించి, సగం రాజ్యాన్ని ఇవ్వదలచావా? 


న. _ నీదు నిశ్చయంబెట్టిద?ి యతనిం బట్టిదెచ్చిన నేమి సేయంగల వాండ?” వని యడిగిన నమ్మనుజవరుం 
డుప్పాంగి తన మనంబున నున్న కార్యం బాచార్యునకుం దక్కటి దొరలకుం దేటపడ నిట్లనియె. 110 


ప్రతిపదార్థం: నీదు= నీ యొక్క; నిశ్చయంబు= నిర్ణయం; ఎట్టిది?= ఎటువంటిది?; అతనిన్‌= ఆ ధర్మరాజును; పట్టితెచ్చినన్‌= 
బంధించి తెస్తే) ఏమి చేయన్‌+కలవాండవు= ఏమి చేస్తావు; అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+మనుజవరుండు= ఆ రాజగు 
దుర్యోధనుడు; ఉప్పాంగి= సంతోషించి; తన= తనయొక్క; మనంబునన్‌= మనస్సులో; ఉన్న= ఉన్నటువంటి; కార్యంబు= అభిప్రాయం; 
ఆచార్యునకున్‌= (ద్రోణుడికి; తక్కటి దొరలకున్‌= మిగిలిన రాజులకు; తేటపడన్‌= విశదమయ్యేటట్టు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 

తాత్పర్యం: ఓ దుర్యోధనా! నీ నిర్ణయం ఏమిటి? ధర్మరాజును బంధించి తెస్తే ఏం చేస్తావు? అని ద్రోణుడు 
అడుగగా, దుర్యోధనుడు సంతోషించి, తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని ద్రోణుడికీ, అక్కడ ఉన్న దొరలకూ 
తేటపడేటట్టు ఈ విధంగా అన్నాడు. 


సీ.  *“ఆ ధర్మసూనుం గయ్యంబునం జంపినం । గోపించి గాండీవి కురుబలంబు 
సమయించు; మన మోపి సర్వపాండవులను. । జంపితిమేని. బ్రచండ చక్ర 
ధారం గౌరవకోటి తలలేటి రాజ్యంబు । గోవిందు. దీకున్నె గొంతికయిన; 
గాన యుధిష్టిరు. గాయంబు నొంపక । తెచ్చి జూదంబాడు తెజ€ గొనర్లి 


తే. మగుడ నడవికి ననిచినం దగిలి యతని । తోడం దమ్ములు€ బో నంతతోన యెల్ల 
దొస6గు మాలు; నప్రతిహత దోర్విభూతిం । బెద్దకాల మే నేలుదు బృథివి యెల్ల.” 111 


ప్రతిపదార్ధం: ఆ ధర్మసూనున్‌= ఆ ధర్మరాజును; కయ్యంబునన్‌= యుద్దంలో; చంపినన్‌= చంపితే; కోపించి= కోపంతో; గాండీవి= 
అర్జునుడు; కురుబలంబున్‌= కౌరవసైన్యాన్ని; సమయించున్‌= చంపుతాడు; మనము= మనం; ఓపి= సమర్హతతో; సర్వపాండవులను= 
పాండవులందరిని; చంపితిమి+ఏనిన్‌= చంపితే; గోవిందుండు= శ్రీకృష్ణుడు; ప్రచండ= మిక్కిలి తీక్షణమైన; చక్ర= చక్రాయుధంయొక్క; 
ధారన్‌= అంచుచేత; కౌరవ= దుర్యోధనాదుల యొక్క; కోటి= సమూహం యొక్క; తలలు= శిరస్సులు; ఏజి= ఖండించి; 
రాజ్యంబు= రాజ్యాన్ని; గొంతికయినన్‌= కుంతీదేవికైనా;ః ఈకున్నై!= ఇయ్యకుండా ఉంటాడా!; కానన్‌= కావున; యుధిష్టిరున్‌= 
ధర శరాజును; కాయంబున్‌= దేహాన్ని; నొంపక= హతమార్చక; తెచ్చి= బంధించి తెచ్చి; జూదంబు= జూదం; ఆడు తెజంగు+ఒనర్భి= 
ఆడేటట్టు చేసి; మగుడన్‌= మళ్ళీ; అడవికిన్‌= అరణ్యానికి; అనిచినన్‌= పంపితే; అతనితోడన్‌+తగిలి= అతడివెంట; తము శైలున్‌= 
తమ్ములైన భీమాదులు; పోన్‌= పోగా; అంతలోనన్‌= అంతటితో; ఎల్లదొసంగున్‌= ఆపద అంతా; మాలున్‌= తొలగిపోతుంది; 
అప్రతిహత= ఎదురులేని; దోః= బాహువులయొక్క; విభూతిన్‌= సంపదతో; పెద్ద కాలము= చాలా కాలం; ఏన్‌= నేను; పృథివిన్‌= 
భూమిని; ఎల్లన్‌= అంతయు; ఏలుదున్‌= పాలిస్తాను. 


38 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఆ ధర్మరాజును మనం యుద్ధంలో చంపితే అర్జునుడు కోపంతో కౌరవ సైన్యాన్ని హతమారుస్తాడు. 
మనం పాండవుల నందరినీ చంపితే, శ్రీకృష్ణుడు చక్రాయుధంతో కౌరవుల నందరినీ చంపి, కుంతికైనా రాజ్యాన్ని 
సమర్పిస్తాడు. కనుక ధర్మరాజును సజీవంగా బంధించి తెచ్చి, జూదమాడించి, మళ్ళీ అడవులకు పంపితే, 
అతడితోబాటు తమ్ములు కూడా పోతారు. దీనితో మన ఆపదలన్నీ తొలగిపోతాయి. అపుడు ఎదురులేని 
భుజబలంతో భూమండలాన్ని చాలా కాలం పరిపాలిస్తాను.” 


వ. అనిన విని కుటిలంబగు నతని యభిప్రాయంబునకు రోసి, యస్తగురుం డవ్వరంబునకు నేమేనియు 
నెడవెట్టియిచ్చువాండుగా నూహించి, యొక్క తెజంగు. గాంచి, యన్నరనాథున కిట్లనియె. 112 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; కుటిలంబు+అగు= కుచ్చితమైన; అతని= ఆ దుర్యోధనుడియొక్క; అభిప్రాయంబునకున్‌= 

ఉద్దేశమునకు; రోసి= ఏవగించి; అ(స్తగురుండు= ద్రోణాచార్యుడు; ఆ+వరంబునకున్‌= ఆ వరానికి; ఏమేనియున్‌= ఏదైన; ఎడవెట్టి= 

అడ్డువెట్టి; ఇచ్చువాండుగాన్‌= ఇవ్వాలని; ఊహించి= అనుకొని; ఒక్క తెజంగున్‌= ఒక ఉపాయాన్ని; కాంచి= కనుగొని; 
ట్‌ అ 

ఆ+నరనాథునకున్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ఆ విధంగా చెప్పగా కుచ్చితమైన అతని అభిప్రాయాన్ని విని అసహ్యించుకొని, 
(ద్రోణాచార్యుడు ఆ వరాన్ని ఏదైనా అడ్డువెట్టి ఇవ్వాలనుకొని, ఒక ఉపాయాన్ని ఆలోచించి దుర్యోధనుడితో ఇట్లా 
అన్నాడు. 
చ  'నరుం డెడ సొచ్చెనేని విను నా కది దుష్కర మేనొకండనే 

సురగణమైన వ్రేలం గొని చూపంగ6 జాలరు వాండు లేనిచో. 

దిరమయి పోర నిల్చిన యుధిష్టిరు ద్రౌపది పుట్టినింటి వే 

వురు వెజింగంది చూడ నలవుం జలముం జెడ. బట్టి తెచ్చెదన్‌.” 113 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; నరుండు= అర్జునుడు; ఎడ+చొచ్చెన్‌+ఏని= అడ్డువస్తే) నాకున్‌= నాకు; అది= ధర్మరాజును 
బంధించటం; దుష్కరము= వీలుగానిది; ఏను= నేను; ఒకండనే= ఒక్కడినే కాదు; సురగణమైనన్‌= దేవతా సమూహమైనా; 
వ్రేలన్‌+కొని= ్రేలెత్తి; చూపంగన్‌+చాలరు= చూపలేరు; వాండు= ఆ అర్జునుడు; లేనిచోన్‌= లేకుంటే; తిరమయి= స్థిరంగా; 
పోరన్‌= యుద్దంలో; నిల్చిన= నిలబడ్డ; యుధిస్టిరున్‌= ధర్మరాజును; ద్రౌపది= [ద్రాపదియొక్క; పుట్టినింటి= పుట్టింటివారైన 
పాంచాలురు; వేవురు= వెయ్యిమంది; వెజంగంది= ఆశ్చర్యపడి; చూడన్‌= చూస్తుండగా; అలవున్‌= బలం; చలమున్‌= మాత్సర్యం 
కూడ; చెడన్‌= నళశించగా; పట్టి= బంధించి; తెచ్చెదన్‌= తెస్తాను. 
తాత్పర్యం: “దుర్యోధనా! వినుము. అర్జునుడు యుద్దంలో అడ్డగిస్తే ధర్మజుడిని బంధించడం నాచేతగాదు. 
నేనొక్కడినే కాదు దేవతలు కూడా అతడిని వేలెత్తి చూపలేరు. అర్జునుడు లేకుంటే యుద్దంలో స్థిరంగా నిల్చిన 
ధర్మజుడిని పాంచాలురు వెయ్యిమంది ఆశ్చర్యంతో చూస్తుండగా చలం, బలం నళశించగా బంధించి తెస్తాను 


తే. _ అనుడు బాలిశులైన నీ తనయు లెల్ల । ధర్మజుండు పట్టువడున కాందలచి రపుడు 
పాండుసుతులకు మొగమోడకుండ గురుని । ప్రతిన యెల్లెడం జాటించె రాజరాజు. 114 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; బాలిశులు+ఐన= మూర్చులైన; నీ= నీ యొక్క; తనయులు= కుమారులు; ఎల్లన్‌= అందరు; 
ధర్మజుండు= ధర్మరాజు; పట్టువడున్‌+అకాన్‌= పట్టువడుతాడనే; అపుడు= ఆ సమయంలో; తలంిరి= అనుకొన్నారు; రాజరాజు= 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 39 


దుర్యోధన మహారాజు; పాండుసుతులకున్‌= పాండవులకు; మొగమోడకుండన్‌= సంకోచపడకుండా; గురుని= గురువైన ద్రోణుడి 
యొక్క; ్రతిన= ప్రతిజ్ఞ ఎల్లెడన్‌= అంతట; చాటించెన్‌= ప్రకటించాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు ఈ విధంగా అనేసరికి, మూర్చులైన నీ కొడుకులంతా ధర్మరాజు బంధించబడుతాడనే 
అనుకొన్నారు. దుర్యోధనుడు పాండవులను గూర్చి సంకోచించకుండా (ద్రోణుడి ప్రతిజ్ఞను అంతటా చాటించాడు. 


వు ఇట్లు శిబిరంబునను, సేనాస్టానంబునను గలలయ నాఘోషణంబు సేయించినం జెలంగి, సకల సైనికులును 
సింహనాదంబులు సేయ, శంఖభేరీరవంబు లుల్లసిల్లం గౌరవ సైన్యంబు వొంగ; నది యంతయుం 
గౌంతేయాగ్రజుండు దన చారుల చేత విని యనుజులం గూర్చి వినిపించి, వివ్వచ్చు నాలోకించి. 115 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; శిబిరంబునను= ప్రముఖులు విడిసినచోటను; సేనాస్టానంబునను= సేనలు ఉండే చోటను; 
కలయన్‌= అంతట; ఆఘోషణంబు= చాటింపు; చేయించినన్‌= చేయించగా; చెలంగి= ఉత్సహించి; సకలసైనికులును= 
'సైనికులందరు కూడా; సింహనాదంబులు+చేయన్‌= వీరనాదాలు చేయగా; శంఖ= శంఖాలయొక్క; భేరీ= దుందుభుల యొక్క; 
రవంబులు= ధ్వనులు; ఉల్లసిల్లన్‌= చెలరేగగా; కౌరవ= కారవులయొక్క; సైన్యంబు= సేన; పొంగెన్‌= ఉబ్బిపోయింది; 
అది+అంతయున్‌= అక్కడి సంగతులన్నీ; కాంతేయ+అ([గ్రజుండు= కుంతి పెద్ద కొడుకైన ధర్మరాజు; తన= తనయొక్క; 
చారులచేతన్‌= గూఢచారుల వలన; విని; అనుజులన్‌+కూర్చి= తమ్ములను సమావేశపరచి; వినిపించి= ఈ విషయాలన్నీ 
తెలియజేసి; వివృచ్చున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఈ విధంగా తామున్న శిబిరాలలో, సైనికు లుండే చోట అంతటా చాటించగా, ఉత్సాహంతో సైనికులు 


సింహనాదాలు చేశారు. శంఖ, దుందుభి ధ్వనులు చెలరేగగా కౌరవ సైన్యం ఉబ్బిపోయింది. అదంతా ధర్మరాజు 
తన గూఢచారులవలన విని, తమ్ములతో సమావేశమై సంగతంతా వినిపించి, అర్జునుడిని చూచి. 


ఆ.  'గురుని ప్రతిన వింటె? వెరవున లావున. । జేసి దీని బొంకు సేయవలయు; 
నెజుంగు నతండు నిన్ను నెడవెట్టి పలికిన । వాండు గాన. జెప్పవలసె నీకు. 116 


ప్రతిపదార్థం: గురుని= దద్రోణాచార్యుడి యొక్క; ప్రతిన= ప్రతిజ్ఞ వింటె?= విన్నావా?; వెరవునన్‌= ఉపాయంతో; లావునన్‌= 

బలంతోనైనా; చేసి= ఏదైనా చేసి; దీనిన్‌= ఈ ప్రతిజ్ఞను; బొంకు= అసత్యం; చేయవలయున్‌= చేయాలి; అతండు= ఆ 

(ద్రోణాచార్యుడు; ఎలుంగున్‌= తెలిసినవాడు; నిన్నున్‌= నిన్ను; ఎడవెట్టి= అడ్డుపెట్టి; పలికినవాండు= ప్రతిజ్ఞ చేశాడు; కానన్‌= 
లయ టట అ ఇ 

కావున; నీకున్‌= నీకు; చెప్పవలసెన్‌= చెప్పవలసి వచ్చింది. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ద్రోణాచార్యుడి ప్రతిజ్ఞ విన్నావా! ఉపాయం వలననైనా, బలంతో ఐనా దీనిని అసత్యం 
చేయాలి. అతడికి నీ సంగతి తెలుసు. నిన్ను అడ్డం పెట్టి పలుకటం వలన నీకు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది. 


క. _ నాయున్నచోట నెప్పుడు. ।; బాయక కనుగలిగి నిలిచి భండనము దగం 
జేయంగవలయు నక్కురు । నాయకు కోరికి ఫలంబునకు విముఖముగన్‌.” 117 


ప్రతిపదార్థం: ఆ+కురు నాయకు= ఆ దుర్యోధనుడి; కోరికి= కోర్కె యొక్క; ఫలంబునకున్‌= ఫలితానికి; విముఖముగన్‌= 
వ్యతిరేకంగా; ఎప్పుడున్‌= ఎల్లవేళల; నా= నాయొక్క; ఉన్నచోటన్‌= ఉన్న స్థలాన్ని; పాయక= విడువక; కనుగలిగి= జాగరూకతతో; 
నిలిచి= ఉండి; తగన్‌= తగినట్టు; భండనము= యుద్ధం; చేయంగవలయున్‌= చేయాలి. 


40 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ దుర్యోధనుడి కోర్కె విఫలమయ్యేటట్టు ఎప్పుడూ నన్ను యుద్దరంగంలో వదలక కనిపెట్టి ఉండి, తగిన విధంగా 
పోరు సాగించాలి”. 
అర్జునుండు ధర్మరాజుతో ద్రోణుని ప్రతిజ్ఞకు వెణనకుండునట్టు సెప్పుట (సం. 7-12-7) 

వ. _ అనుటయు నర్జునుం డతని కిట్లనియె. 118 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అర్జునుండు= అర్జునుడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్పర్యం: అనగా, అర్జునుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
క. “గురుని వధియించుటయు, భూ । వర! నీ వని నొవ్వ నొండువలను సనుటయుం 

బరికింప నొక్కరూ; పవి । దురితంబులు; వీని జేయుదునె యే; నెందున్‌? 119 
ప్రతిపదార్థం: భూవర!= ధర్మరాజా!) గురుని= గురువైన ద్రోణుడిని; వధియించుటయున్‌= చంపటం; నీవు; అనిన్‌= యుద్ధంలో; 
నొవ్వన్‌= బాధపడేటట్టు; ఒండువలను= వేరేచోటికి; చనుటయున్‌= పోవటమూ; పరికింపన్‌= పరిశీలించగా; ఒక్కరూపు= ఒకే 
విధమైనవి; అవి= ఈ రెండు; దురితంబులు= పాపాలు; వీనిన్‌= వీటిని; ఏన్‌= నేను; ఎందున్‌= ఎక్కడైనా; చేయుదునె?= 
చేస్తానా? 
తాత్పర్యం: 'భూవరా! ఆచార్యుడిని వధించటం, నీవు యుద్దంలో బాధలు పాలు కాగా నేను వేరే చోటికి పోవటం 
అనే ఈ రెండూ ఒకే విధమైన పాపాలు. ఈ రెంటిని నే నెక్కడైనా చేన్తానా? 
క. _ క్షోణీవల్లభ! విను మేం । బ్రాణముతో నుండ నిన్ను బట్టి కొనంగ నా 

ద్రోణునక కాదు సగణ । స్థాణున కైనను వశంబె? తలం కేమిటికిన్‌? 120 


ప్రతిపదార్థం: క్షోణీవల్లభ!= ధర్మరాజా! వినుము= విను; ఏన్‌= నేను; ప్రాణముతోన్‌= జీవించి; ఉండన్‌= ఉండగా; నిన్నున్‌= 
నిన్ను; పట్టికొనంగన్‌= బంధించటానికి; ఆ దద్రోణునకున్‌+అ= ఆ ద్రోణునికే; కాదు= కాదు; సగణ= భూతగణాలతో కూడిన; 
స్టాణునకైనను= రుద్రుడికి కూడ; వశంబె?= వీలౌతుందా? (కాదని భావం); తలంకు= భయం; ఏమిటికిన్‌?= ఎందుకు? 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. నేను జీవించి ఉండగా నిన్ను ప్రాణాలతో బంధించటం ఆ ద్రోణుడికే 
కాదు- భూతగణాల తోడి రుద్రుడికి కూడా సాధ్యంకాదు. నీవు భయపడవద్దు. 
విశేషం: ఇక్కడ 'స్థాణుశబ్దం' సాభిప్రాయం. శివుడనే కాక నిశ్చలుడు అనీ అర్ధం. 
చ. అలవి యెజుంగ కిమ్మెయి దురాశ దలంచిరి గాక, ధార్తరా 

స్తులు ద్రిజగంబులుం గొని పటుస్పురణం జనుదెంచి రేనియున్‌ 

బలవదరాతి పుంజ మదభంజన! నీ వని భంగపడ్డ నీ 

యిల శకలంబులై చెడదె, యింకదె వారిధి, నింగి గూలదే? 121 


ప్రతిపదార్హం: బలవత్‌= బలంగల; అరాతి= శత్రువుల; పుంజ= సమూహాల యొక్క; మద= అహంకారాన్ని; భంజన!= భగ్నం 
చేసేవాడా!; అలవి= బలం; ఎజుంగక= తెలియక; ఈ+మెయిన్‌= ఈ విధంగా; దురాశన్‌= పేరాసచేత; తలంచిరి+కాక= అనుకొని 
ఉండవచ్చుగాక; ధార్తరాష్ట్రులు= దుర్యోధనాదులు; త్రిజగంబులున్‌= మూడులోకాలను; కొని= వెంబడిపెట్టుకొని; పటు= మిక్కిలి; 
స్ఫురణన్‌= స్పూర్తితో; చనుదెంచిరి+ఏనియున్‌= వచ్చినా; నీవు; అనిన్‌= యుద్దంలో; భంగపడ్డన్‌= అవమానపడితే; ఈ+ఇల= 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము శ 


-ఈ భూమి; శకలంబులు+ఐ= ముక్కలు ముక్కలై; చెడదె?= నశించదా?; వారిధి= సముద్రం; ఇంకదె?= ఇంకిపోదా?; నింగి= 
ఆకాశం; కూలదే?= కూలిపోదా? 


తాత్పర్యం: బలవంతులైన శత్రు సమూహాల మదాన్ని అణచే ఓ ధర్మరాజా! వారు తమ బలాన్ని తెలిసికొనలేక 
దురాశతో ఈ విధంగా అనుకొని ఉంటారు. దుర్యోధనాదులు మూడు లోకాలను వెంటబెట్టుకొని మిక్కిలి బలంతో 
వచ్చినా, నీవు యుద్దంలో భంగపడితే ఈ భూమి ముక్కలైపోదా? సముద్రాలు ఇంకవా? ఆకాశం కూలదా? 


విశేషం: యుధిస్టిరుడిని 'బలవదరాతి పుంజ మదభంజన!' అని అర్జునుడు సంబోధించటం సాభిప్రాయమైన విశేషణం. దీనివలన 
అతడి అద్భుత బలపరా(క్రమాలు వెల్లడి అయి, అతడు శత్రువులచేత భంగపడటం అశక్యం అని తేలుతున్నది. 


ఆ. వారి తలంపు వొసంగ నేరదు, పోర€ బ । రాభవంబు మనకు రా దెజుంగు 
కలుగ దద్దురాత్మకులచేత; నాతలం । పిట్ట'లున్నయది, నరేంద్రముఖ్య! 122 


ప్రతిపదార్థం: నరేంద్ర ముఖ్య!= రాజశ్రేష్టా!; వారి= కౌరవుల; తలయపు= కోరిక; పొసంగనేరదు= తీరేది కాదు; మనకున్‌= 
పాండవులకు; పోరన్‌= యుద్ధంలో; పరాభవంబు= అవమానం; రాదు= కలుగదు; ఎయుంగు= తెలిసికొమ్ము; ఆ+దురాత్మకుల 
చేతన్‌= ఆ దుర్చుద్దులైన కారవులచేత; కలుగదు= సంభవించదు; నా= నా యొక్క; తలంపు= ఆలోచన; ఇట్టులు+ఉన్న అది= 
-ఈ విధంగా ఉన్నది. 


తాత్పర్యం: రాజశ్రేష్టుడవైన ధర్మజా! కౌరవుల కోర్కె తీరజాలదు. యుద్ధంలో మనకు పరాభవమనేది లేనేలేదు. 
ఆ దుర్చుద్దులచేత అసలు అది కలిగేదే కాదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం.” 


వ. అని పలికిన విని యుధిష్టిరుండు సంతుష్టాంతరంగుండై, శంఖభేరీ మృదంగాది సంగర మంగళ తూర్య 
స్వనంబులు సెలంగ సకల సైన్య సమేతంబుగా వెడలి, నడచి, మొగంబున నెలమి నెలకొనం గ్రౌంచవ్యూహం 
బమర్దె; నం దగ్రభాగంబున. 123 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అట్టనగా; విని; యుధిస్టిరుండు= ధర్మజుడు; సంతుష్ట= సంతోషించిన; అంతరంగుండు+ఐ= 
మనస్సుకలవాడై; శంఖ= శంఖములు; భేరీ= దుందుభులు; మృదంగ= మద్దిలలు, ఆది= మున్నగు; సంగర మంగళః= యుద్ధంలో 
శుభకరమైన; తూర్య= వాద్యాల; స్వనములు= ధ్వనులు; చెలంగన్‌= ధ్వనింపగా; సకల= మొత్తం; సైన్య= సేనలతో; 
సమేతంబుగాన్‌= కూడుకొనినట్టుగా; వెడలి= కదలి; నడచి= ముందుకు సాగి; మొగంబునన్‌= ముఖంలో; ఎలమి= వికాసం; 
నెలకొనన్‌= తోచగా; క్రాంచవ్యూహంబు= క్రాంచపక్షిరూపంలో సైన్యాన్ని కూర్చటం; అమర్చెన్‌= సిద్దపరచాడు; అందున్‌= ఆ 
వ్యూహంలో; అ(గ్రభాగంబునన్‌= ముందర. 

తాత్పర్యం: అర్జునుడు ఈ విధంగా అనగా, ధర్మరాజు సంతోషించి, శంఖ,భేరీ, మృదంగాది మంగళ ధ్వనులు 
చెలరేగగా, సర్వసైన్యంతో ముందుకు సాగి, ముఖంలో వికాసం కనిపించగా, (క్రౌంచ వ్యూహాన్ని రచించాడు. అందు 
ముందు భాగంలో. 


మ. ధవళాశ్వంబుల. బూని కేతన కపీంద్ర స్పూర్తి మార్తాండ మూ 
ర్తి విడంబింప6గ6 జక్రగాండివధరుల్‌ దేజోమయాకార వై 
భవమారం దనపై వెలుంగ నతి దీప్తంబైన తే రొప్పె శా 
త్రవ సంఘంబు మనంబునన్‌ భయము గూరం గాలచక్రాకృతిన్‌. 124 


శం శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ధవళ+అశ్వంబులన్‌= తెల్లని గుర్రాలను; పూని= సంధించి; కేతన= పతాకంమీది; కపీంద్రస్స్ఫూర్తి= హనుమంతుడి 
స్ఫురణ; మార్తాండమూర్తిన్‌= సూర్యుడి రూపాన్ని; విడంబింపంగన్‌= పోలగా; చక్ర= చక్రాయుధాన్ని; గాండివ= గాండీవాన్ని; ధరుల్‌= 
ధరించిన వారైన కృష్ణార్జునులు; తేజో మయ= తేజస్సుతో నిండిన; ఆకార= రూపంయొక్క; వైభవము= ఐశ్వర్యం; ఆరన్‌= నిండగా; 
తనపైన్‌= తనమీద; వెలుంగన్‌= ప్రకాశించగా; శాత్రవ= శత్రువుల; సంఘంబు= సమూహంయొక్క; మనంబునన్‌= మనస్సులో; 
భయము= భీతి; కూరన్‌= నిండగా; కాలచ(క్ర+ఆకృతిన్‌= కాలచక్రం వంటి ఆకారంతో; అతిదీప్తంబు+ఐన= మిక్కిలి ప్రకాశించేది 
అయిన; తేరు= రథం; ఒప్పెన్‌= ఒప్పింది. 

తాత్పర్యం: తెల్లని గుర్రాలతో, ధ్వజంపైగల మారుతి వెలుగులు సూర్యబింబాన్ని అనుకరిస్తుండగా, చక్రధారి 
అయిన శ్రీకృష్ణుడు, గాండీవధారి అయిన అర్జునుడు తేజస్సులతో నిండిన ఆకారాలతో తేరును అధిష్టించగా, 
శత్రువుల మనస్సులలో భయం నిండగా, కాలచక్రాకారంతో రథం మిక్కిలి ప్రకాళించింది. 


విశేషం: ధవళాశ్వముల పూనినవాడు చక్రధరుండు. కేతన కపీంద్ర స్పూర్తి(న్‌) మార్తాండమూర్తి విడంబించినవాడు - గాండివధరుడు. 


క. ఆ రథముకెలన నుజ్జ్వల | ధీరోద్దట రేఖ మెఅసె ధృష్టద్యుమ్నో 
దారస్యందన ముద్దత । సారథికము. జారురంగచటులాశ్వమునై. 125 


ప్రతిపదార్థం: ఆ రథము= ఆ అర్జునుడి రథం; కెలనన్‌= ప్రక్కన; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడి యొక్క; ఉదార= గొప్పు; 
స్యందనము= రథం; ఉద్ధత సారథికమున్‌= గర్వితుడైన సారథి కలదీ; చారు= అందమైన; రంగ= స్థానం కలదీ; చటుల= 
చలించే; అశ్వమును+ఐ= గుర్రాలు కలదీ అయి; ఉజ్జ్వల= మిక్కిలి ప్రకాశించునదీ; ధీర= ధైర్యం కలదీ; ఉద్భట= గొప్పదీ 
అయిన; రేఖన్‌= అందముతో; మెటసెన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: అర్జునుడి రథం ప్రక్కన, ఉద్దతుడైన సారథితో, అందమైన రంగంతో, అశ్వాలు కదలుతుండగా, 
ఉజ్జలం, ధీరం, మహనీయం అయిన రేఖతో ధృష్టద్యుమ్నుడి రథం ప్రకాశించింది. 


వ.  మథజియు వృకోదరాది సోదరులను, నభిమన్యు ప్రభృతి కుమారులను, బాంచాలపతి ప్రముఖ బాంధవులను, 
ధృష్టకేతు ముఖ్యదండనాయకులను, దక్కునుం గల పరివారంబును దగ నయ్యైయెడల బలుపును, బొలుపును 
గలుగ నిలిపి, యుధిష్టిరుం డమ్మోహరంబు నడుమ నుదాత్త సన్నాహంబునను, గంభీరోత్సాహంబునను 
గొలిచి నిలిచె; నంతకు మున్న యక్కడ. 126 


ప్రతిపదార్హం: మజియున్‌= ఇంకా; వృకోదర= భీముడు; ఆది= మొదలైన; సోదరులనున్‌= తమ్ములను; అభిమన్యూ 
అభిమన్యుడు; ప్రభృతి= మొదలైన; కుమారులను= కొడుకులను; పాంచాలపతి= ద్రుపదుడు; ప్రముఖ= మొదలైన; బాంధవులను= 
చుట్టాలను; ధృష్టకేతు= ధృష్టకేతువు; ముఖ్య= మొదలైన; దండనాయకులను= దండనాథులను; తక్కున్‌+కల= తక్కిన; 
పరివారంబును= సేనను; తగన్‌= తగినట్టుగా; అయ్యె+ఎడలన్‌= ఆయా స్థలాలలో; బలుపును= బలమూ; పొలుపును= అందమూ; 
కలుగన్‌= కలిగేటట్టుగా; నిలిపి= ఉంచి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఆ+మోహరంబు= ఆ వ్యూహం; నడుమన్‌= మధ్యలో; 
ఉదాత్త= గొప్పదైన; సన్నాహంబునను= ఏర్పాటుతోనూ; గంభీర= లోతైన; ఉత్సాహంబునను= ప్రయత్నంతోనూ; పొలిచి= 
ప్రకాశించి; నిలిచెన్‌= నిలబడ్డాడు; అంతకుమున్ను+అ= అంతకు ముందే; అక్కడన్‌= ఆ యుద్ధరంగంలో. 


తాత్పర్యం: ఇంకా, భీముడు మొదలైన తోబుట్టువులను, అభిమన్యుడు మొదలైన పుత్రులను, (ద్రుపదాది 
బంధువులను, ధృష్టకేతువు మున్నగు దండనాథులను, మిగిలిన సైన్యాన్నీ తగు రీతిలో ఆయా స్థానాలలో బలం, 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 43 


అందం కలిగేటట్టు నిలిపి, ధర్మరాజు ఆ వ్యూహం మధ్యలో మంచి ఏర్పాట్లతో, గట్టి ప్రయత్నంతో వచ్చి నిలబడ్డాడు. 
అంతకు ముందే అక్కడ. 


క. _ మనవారును రణకౌతుక | జనితోద్యమ తీవ్రు లగుచు శకటవ్యూహం 
బొనరించిరి యొప్పును బెం । పును దర్పము నుల్లసిల భూవరముఖ్యా! 127 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= రాజులలో (శ్రేష్టుడవగు ధృతరామ్ర్రా!; మనవారును= కౌరవ పక్షంవారు కూడా; రణ= యుద్దమందలి; 
కౌతుక= కుతూహలంవల్ల; జనిత= కలిగిన; ఉద్యమ= పూనికచే; తీవ్రలు+అగుచున్‌= తీవ్రతకలవారు అవుతూ; ఒప్పును= 
అందమూ; పెంపును= జొన్నత్యమూ; దర్ప్శమును= అహంకారమూ; ఉల్లసిల్లన్‌= ప్రకాశించగా; శకట వ్యూహంబు= శకట వ్యూహాన్ని 
(బండిరూపంలో పన్నిన మొగ్గరాన్ని); ఒనరించిరి= ఏర్పరచారు. 


తాత్పర్యం: ధృతరా[స్ట మహారాజా! మనవాళ్ళు తీవ్రమైన యుద్ద కుతూహలం కలవారై అందం, జొన్నత్యం, దర్పం 
ఉట్టిపడేటట్టు శకటవ్యూహాన్ని రచించారు. 


వ. అందు వలపట సింధురాజ కళింగపతి సంగతుండయిన వికర్ణుండును, నతనికి బాసటయై చటుల హయ 
బహుళంబగు బలంబులతో నక్కెలన సౌబలుండును, డాపటం గృతవర్మ వివింశతి చిత్రసేన సమేతుండై 


దుశ్శాసనుండును, నతనికి. బ్రాపై తత్పార్యంబునం గాంభోజ, శక, యవన మహీశ్వరులును, నడుమం 
ద్రిగర్తమద్ర శిబి శూరసేన దేశాధీశ పరివృతుండును, గుంభసంభవపురఃసరుండునునై కురువిభుండును, నా 
ముందట నంగ జనపద చతురంగ ప్రధాన సేనా సముదీర్దుండై కర్ట్ణుండును నిలిచిరి; వెండియుం గలవార 


లెడనెడం బన్ని రట్టియెడ. 128 


ప్రతిపదార్దం: అందున్‌= ఆ శకటవ్యూహంలో; వలపటన్‌= కుడి ప్రక్క; సింధురాజ= సింధుదేశపు రాజైన జయ(ద్రథుడు; కళింగపతి= 
కళింగదేశపురాజైన భగదత్తుడితో; సంగతుండు+అయిన= కూడినవాడైన; వికర్షుండునున్‌= వికర్షుడూ; అతనికిన్‌= ఆ వికర్దుడికి; 
బాసట+ఐ= సహాయంగా; చటుల= చలించే; హయ= గుర్రాలచేత; బహుళంబు+అగు= నిండిన; బలంబులతోన్‌= సేనలతో; 
ఆ+కెలనన్‌= ఆ ప్రక్కన; సౌాబలుండును= శకునియు; డాపటన్‌= ఎడమ ప్రక్కను; కృతవర్మ కృతవర్మ; వివింశతి= దుర్యోధనుడి 
తమ్ముడైన వివింశతి; చిత్రసేన= దుర్యోధనుడి తమ్ముడైన చిత్రసేనుడితో; సమేతుండు+ఐ= కూడినవాడై; దుశ్చాసనుండునున్‌= 
దుశ్ళాసనుడును; అతనికిన్‌= ఆ దుశ్ళాసనుడికి; ప్రాపై= సహాయుడై; తద్‌+పార్భ్యంబునన్‌= అతడి ప్రక్కన; కాంభోజ= 
కాంభోజదేశపు; శక= శకదేశపు; యవన= యవనదేశపు; మహీ+-ఈశ్వరులును= రాజులును; నడుమన్‌= మధ్యన; త్రిగర్త= 
త్రిగర్తదేశపు; మద్ర= మద్రదేశపు; శిబి= శిబిదేశపు; శూరసేన= శూరసేన దేశపు; దేశాధీశ= రాజులచేత; పరివృతుండునున్‌= 
చుట్టబడినవాడై; కుంభసంభవ పురుసరుండును+ఐన= ద్రోణుడు ముందుగా కలవాడై; కురువిభుండునున్‌= దుర్యోధనుడును; 
ఆ ముందటన్‌= ఆ ముందర; అంగజనపద= అంగదేశపు; చతురంగ (ప్రధాన= ముఖ్యంగా కల రథాలు, గజాలు, గుర్రాలు, 
కాల్చలాలు; సేనా= సేనలచేత; సముదీర్హుండు+ఐ= ఉన్నతుడై; కర్టుండునున్‌= కర్షుడును; నిలిచిరి= మోహరించారు; 
వెండియున్‌+కలవారలు= ఇంకా తక్కిన వారు; ఎడనెడన్‌= అక్కడక్కడ; పన్నిరి= నిలిచారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ శకటవ్యూహంలో కుడిప్రక్క జయ(ద్రథ, భగదత్తులతో కూడినవాడై వికర్షుడు, అతడికి సహాయంగా 
ఆశ్వికబలంతో శకుని, ఎడమ'్రక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనులతో కూడి దుశ్చాసనుడు, అతడికి సహాయంగా 
ప్రక్కన కాంభోజ, శక, యవన దేశాధీశులు, నడుమ త్రిగర్త మద్ర, శిబి, శూరసేన దేశాల రాజులు చుట్టూ 
ఉండగా, ద్రోణుడు ముందుండగా దుర్యోధనుడూ, ఆ ముందర అంగదేశపు చతురంగబలాలతో ఉన్నతుడైన 
కర్ణుడూ నిలిచారు. ఇతరులు అక్కడక్కడ నిలిచారు. ఆ సమయంలో. 


డ్తేడ్తు శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. దర్పదుసృహతేజు రాధాతనూజు. । దిలకమై సైన్యముఖమున. బొలుచువాని 
సైనికులు సూచి కడుసంతసమున నేచి | యెలుంగు లడరంగ6 దమలోన నిట్లు లనిరి. 129 


ప్రతిపదార్థం: దర్ప= అహంకారంచేత; దుస్సహ= సహించరాని; తేజున్‌= తేజస్సుగల; రాధాతనూజున్‌= కర్దుడిని; సైన్య= 
సైన్యంయొక్క; ముఖమునన్‌= ముఖంపై; తిలకము+ఐ= అలంకారమై; పొలుచువానిన్‌= ప్రకాళించేవాడిని; సైనికులు= బంట్టు; 
చూచి; కడున్‌= మిక్కిలి; సంతసమునన్‌= సంతోషంతో; ఏచి= చెలరేగి; ఎలుంగులు= ధ్వనులు; అడరంగన్‌= అతిశయించగా; 
తమలోనన్‌= తమలో తాము; ఇట్టులు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: దర్పంవలన దుస్సహమైన తేజస్సు కలిగి, సైన్యం ముఖానికి అలంకారంగా ఒప్పే కర్ణుడిని చూచి 
సైనికులు సంతోషంతో ఉప్పొంగి, తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


మ. 'అని రాధేయుండు పాండునందనుల బాహాశక్తి మాయించు; నీ 
తని దేవావలియైన మార్కొనునె? దుర్దాంతుండు భీష్ముండు పో 
రిన యన్నాళ్ళును బక్షపాతమున వారిం బట్టి పాలార్పెంగా 
క నిజం బల్ల నితండు ధీరులగు టింకం జెల్లునే వారికిన్‌? 130 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; రాధేయుండు= కర్షుడు; పాండునందనుల= పాండవుల యొక్క; బాహాశక్తిన్‌= భుజబలాన్ని; 
మాయించున్‌= నశింపజేస్తాడు; ఈతనిన్‌= ఈ కర్టుడిని; దేవ+ఆవలి+ఐనన్‌= దేవతల సమూహమైనా; మార్కొనునె?= 
ఎదిరిస్తుందా?; దుర్దాంతుండు= ఎవరికిని లొంగనివాడైన; భీష్ముండు= భీష్ముడు; పోరిన= యుద్ధంచేసిన; అన్నాళ్ళును= అన్ని 
దినాలు; పక్షపాతమునన్‌= పక్షపాతంవలన; వారిన్‌= ఆ పాండవులను; పట్టి పాలార్భెన్‌= ఉపేక్షించాడు; కాక= అట్టుకాక; ఇతండు= 
ఈ కర్షుడు; నిజంబు+అల్లన్‌= నిజంగా కోపిస్తే; వారికిన్‌= ఆ పాండవులకు; ధీరులు+అగుట= ధైర్యవంతులు కావటం; ఇంకన్‌= 
ఇకముందు; చెల్టునే?= సాగుతుందా? 


తాత్పర్యం: యుద్దంలో కర్షుడు పాండవుల బాహుబలాన్ని నళింపజేస్తాడు. ఈతడిని దేవతలు కూడా 
ఎదుర్కొనలేరు. భీష్ముడు అజేయుడయినప్పటికీ పక్షపాతంతో పాండవులను ఉపేక్షించాడు. కర్షుడే నిజంగా 
కోపిస్తే పాండవులకు ధీరులన్న పేరు చెల్లుతుందా? 


వ. అని యుబ్బుచుండి; రివ్విధంబున సన్నాహంబు సువిహితంబైన యనంతరంబ. 131 


ప్రతిపదార్థం: అని= సైనికు లీ విధంగా పలికి; ఉబ్బుచుండిరి= సంతోషిస్తుండిరి; ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; సన్నాహంబు= 
యుద్ధ ప్రయత్నం; సువిహితంబు+ఐన= చక్కగా కుదిరిన; అనంతరంబు+అ= వెంటనే. 


తాత్పర్యం: సైనికులంతా ఈ విధంగా అనుకొని ఉబ్బిపోతుండిరి. ఇట్టా యుద్ధ ప్రయత్నాలు చక్కగా జరిగిన 
వెంటనే. 


చ. తగ మన సైన్యమున్‌ గురు€ డుదగ్రగతిన్‌ నడపింప జొచ్చుడున్‌, 
గగనతలంబు నెత్తురులు€ గండలు నెమ్ములు నొక్క యుమ్మడిన్‌ 
మొగిళులు లేకయుం గురిసె మొత్తములై పెనుగ్రద్దలాడె, బె 
ట్టుగ వినిచెన్‌ శివారుతము, డుల్లె. గడున్‌ వడి నుల్క లెల్లెడన్‌. 132 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 45 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; మన= కౌరవుల; సైన్యమున్‌= సైన్యాన్ని; తగన్‌= తగునట్టు; ఉద(గ్రగతిన్‌= 
భయంకరంగా; నడిపింపన్‌+చొచ్చుడున్‌= నడిపించటానికి పూనుకొనగా; గగనతలంబు= ఆకాశం; మొగిళులు= మేఘాలు; 
లేకయున్‌= లేకుండగనే; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; నెత్తురులున్‌= రక్తములును; కండలున్‌= మాంసఖండములును; 
ఎమ్ములున్‌= ఎముకలును; కురిసెన్‌= వర్షించాయి; మొత్తములు+ఐ= గుంపులై; పెనుగ్రద్దలు= పెద్దగ్రద్దలు; ఆడెన్‌= 
తిరుగులాడినవి; బెట్టుగన్‌= గట్టిగా; శివా= నక్కల యొక్క; రుతము= ఊళ; వినిచెన్‌= వినిపించినవి; ఉల్కలు = నిప్పుకలు; 
ఎల్ల+ఎడన్‌= అంతట; కడున్‌= మిక్కిలి; వడిన్‌= వేగంగా; డుల్లెన్‌= రాలెను. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు తగురీతిలో భయంకరంగా మన సైన్యాన్ని నడిపించేసరికి, ఆకాశం మేఘాలు ఆవరించ 
కుండానే మాంసఖండములూ, ఎముకలూ, నెత్తురులూ ఒక్క పెట్టున కురిసింది. పెను[గ్రద్దలు గుంపులు గుంపులుగా 
తిరుగులాడాయి. నక్కల ఊళలు గట్టిగా వినిపించాయి. మిక్కిలి వేగంగా ఉల్కలు అంతటా రాలాయి. 
విశేషం: రక్తం, మాంసఖండములు, ఎముకలు కురియటం, ఉల్కలు రాలటం, నక్కలు కూయటం వంటి అపశకునాలు కౌరవులకు 
ముందు కలుగబోయే ఉపద్రవాలను సూచించేవి, భయాన్ని గొలిపేవి. 
తే. అమ్మహోత్పాతములకు భయంబు గొనక । కౌరవులు శంఖములు మోయ భేరు లులియ 

నగ్గలిక సేన నడిపించి; రంత సమద । గమనమున వారి సేనయు. గదియ నడచిె. 133 
ప్రతిపదార్థం: కారవులు= దుర్యోధనాదులు; ఆ+మహా+ఉత్సాతములకున్‌= ఆ అపశకునాలకు; భయంబు+కొనక= భయపడక; 
శంఖములు= శంఖాలు; (మైోయన్‌= ధ్వనింపగా; భేరులు= దుందుభులు; ఉలియన్‌= ధ్వనించగా; అగ్గలికన్‌= ఆధిక్యంతో - 
గొప్పగా; సేనన్‌= సైన్యాన్ని; నడిపించిరి; అంతన్‌= అప్పుడు; సమదగమనమునన్‌= గర్వంతో కూడిన నడకతో; వారి= ఆ పాండవుల 
యొక్క; సేనయున్‌= సైన్యంకూడా; కదియనడచెన్‌= చేరనడిచింది. 
తాత్పర్యం: కౌరవులు ఆ మహోత్సాతాలకు భయపడక, శంఖాలు మైోయగా, దుందుభులు ధ్వనించగా, 
ప్రశంసాపూర్వకంగా సైన్యాలను నడిపించారు. అపుడు పాండవుల సేనలు కూడా సగర్వంగా చేర నడిచాయి. 


వ. అప్పుడు. 134 
ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్పర్యం: కౌరవ, పాండవ సేనలు సమానంగా ముందుకు నడిచినపుడు. 


క. _ నరుండును రాధేయుండు నొం । డొరువులతో. బెనంగు వేడ్క లుల్లంబులలో 
గురువులు వాఅగ నిలిచిరి |; యిరుదెజి6/గుల సైనికులకు నేడ్రెజి మిగులన్‌. 135 


ప్రతిపదార్థం: నరుండును= అర్జునుడును; రాధేయుండున్‌= కర్టుడును; ఒండు+ఒరువులతోన్‌= ఒకరితో ఒకరు; పెనంగు= 
యుద్దంచేసే; వేడ్కలు= వినోదాలు; ఉల్లంబులలోన్‌= మనస్సులలో; గురువులు వాజగన్‌= అతిశయించగా; ఇరుదెజింగుల= 
రెండు వైపుల; సైనికులకున్‌= సేనలోని వారికి; ఏడ్తెణ= పరాక్రమం; మిగులన్‌= పెరుగగా; నిలిచిరి= నిలబడ్డారు. 
తాత్పర్యం: రెండు పక్షాల సైనికులకు పరాక్రమం అతిశయించగా, కర్ణార్దునులు ఒకరితో ఒకరు యుద్ధంచేసే 
కొరకు ఉబలాటపడి నిలిచారు. 
తే. _ఇట్టు లొండొంటిం గదియంగ నెలమి నడచి | బలము లొక్కింత సేపు నిశ్చలతం బొలిచె 

మవ్వమెసంగు వనంబుల మావు లెంత । యైన. జెలువార సొగసి యున్నట్ల పోలి. 136 


46 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ విధంగా; ఒండు+ఒంటిన్‌= ఒకదానితో ఒకటి; కదియంగన్‌= కలియబడటానికి; ఎలమిన్‌= 
వికాసంతో; నడచి= ముందుకు నడిచి; బలములు= సేనలు; మవ్వము= కోమలత్వం; ఎసంగు= ఒప్పు; వనంబులన్‌= తోటలలో; 
మావులు= మామిళ్ళు; ఎంత ఐనన్‌= ఎంతగానో; చెలువారన్‌= అందము మీర; సొగసి ఉన్నట్టు+అ పోలెన్‌= ఒప్పి ఉన్న విధంగానే; 
ఒక్కింత సేపు= కొంతసేపు; నిశ్చలతన్‌= కదలకుండ; పొలిచెన్‌= ఒప్పాయి. 


తాత్పర్యం: ఈ విధంగా రెండు వైపులగల సైన్యాలు ఒకదాన్నాకటి ఎదుర్కోటానికి వికాసంతో ముందుకు సాగినవై, 
చిగురు తొడిగిన మామిళ్ళు, తోటలో అందంతో ఒప్పినట్టు తోచి, కొద్దిసేపు నిశ్చలత్యాన్ని పొందాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


క. _ తదనంతరంబ ద్రోణుం । డుదితార్ముని. గ్రేణిసేయు నుజ్వల రథ మె 
ల్ల దిశలు వెలింగింపంగ బె । ట్టిదముగ మును గవిసె మొన గడిమితో. గదియన్‌. 137 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఉదిత+అర్కునిన్‌= ఉదయించిన 
సూర్యుడిని; క్రేణి+చేయు= పరిహసించు; ఉజ్వల రథము= మిక్కిలి వెలుగొందే రథం; ఎల్లదిశలు= దిక్కులన్నిటిని; వెలింగింపంగన్‌= 
ప్రకాశించేటట్టు చేయగా; మొన= సైన్యం; కడిమితోన్‌= పరాక్రమంతో; కదియన్‌= సమీపించగా; బెట్టిదముగన్‌= ఉద్దతితో; మును= 
మొదట; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఆ తరువాత ద్రోణుడు, ఉదయించిన సూర్యుడి వంటి తన ఉజ్జ్వలమైన రథం దిక్కులన్నిటిని 
వెలిగించగా, సైన్యం పరాక్రమంతో దగ్గరికి చేరగా, ఉద్దతితో మొదట శత్రుసైన్యాన్ని డీకొన్నాడు. 


క. మన బలము గదియు బలువిడిం । గనుంగొని యర్జునుండు దొలుత6 గవియంగం బేరు 
బ్బునం దాశె వారి సైన్యము । వినువీథి నమర గణము వేడుక. జూడన్‌. 138 


ప్రతిపదార్థం: మన బలము= మన సైన్యం; కదియు= పైకురికే; బలువిడిన్‌= విధమును; కనుంగొని= చూచి; అర్జునుండు; 
తొలుతన్‌= మొదట; కవియంగన్‌= తాకగా; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; అమర్య= దేవతల; గణము= సమూహం; వేడుకన్‌= 
వినోదంతో; చూడన్‌= చూడగా; పేరు+ఉబ్బునన్‌= మిక్కిలి ఉత్సాహంతో; వారి సైన్యము= పాండవుల సైన్యం; తాఢెన్‌= 
ఎదుర్కొన్నది. 

తాత్పర్యం: మన సైన్యం తాకే విధాన్ని తెలిసికొని అర్జునుడు తొలుత ఆ(క్రమించగా, ఆకాశం నుండి దేవతలు 
వినోదంతో చూడగా, పాండవ సైన్యం మిక్కిలి ఉత్సాహంతో మార్కొన్నది. 


సీ. _ రథకరి తురగోళ్ట పృథివీ పరాగంబు । దెసల నాకసమున దీటుకొనంగ, 
బాణాది హేతి సంపాత జాతములగు । మంట లర్కాంశుల మరల. ద్రోవ, 
హస్తికపాల రథావయవములు భ । గ్నములగు రవము లుగ్రముగ. జెలంగ, 
వివిధ సేనాం గాంగ విదళనంబున. గ్రమ్ము । రక్తపూరములు ఘోరంబు గాంగ 


తే...  గలయ బెరసిన పాండవ కౌరవ ప్ర। చండ సైన్యద్వయంబు నుద్దండ సమర 
గతులు వెక్కస మొనరించె ఖచరసాధ్య । సిద్దులకు; ననుబోంట్లకు. జెప్ప నేల? 139 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము శ 


ప్రతిపదార్హం: రథ= రథాల; కరి= ఏనుగుల; తురగ= గుర్రాల నుండి; ఉత్హ= లేచిన; పృథివీ= నేలయొక్క; పరాగంబు= దుమ్ము; 
దెసలన్‌= దిక్కులలో; ఆకసమునన్‌= ఆకాశంలో; దీటుకొనంగన్‌= కమ్ముకొనగా; బాణ= బాణాలు; ఆది= మొదలైన; హేతి= 
ఆయుధాలు; సంపాత= పడటం వలన; జాతములు+అగు= పుట్టిన; మంటలు= జ్వాలలు; అర్క= సూర్యుడియొక్క; అంశులన్‌= 
కిరణాలను; మరలన్‌+(త్రోవన్‌= వెనుకకు నెట్టగా; హస్తి= ఏనుగుల; కపాల= పురైలయు; రథ= రథాలయొక్క; అవయవములు= 
అంగాలు; భగ్నములు+అగు= విరిగిపోయే; రవములు= చప్పుళ్ళు; [క్రమముగన్‌= వరుసగా; చెలంగన్‌= ధ్వనింపగా; వివిధ= 
బహువిధాలైన; సేనా+అంగ= రథ, గజ, తురగ, పదాతి సేనల యొక్క; అంగ= అవయవాలు; విదళనంబునన్‌= ఛేదింపబడటం 
వలన; [క్రమ్ము= కమ్ముకొన్న; రక్త= నెత్తుటి యొక్క; పూరములు= ప్రవాహాలు; ఘోరంబు= భయంకరం; కా6గన్‌= కాగా; కలయ 
బెరసిన= కలిసి వ్యాపించిన; పాండవ= పాండవుల; కారవ= కౌరవ పక్షంవారి; ప్రచండ= సహించరాని; సైన్యద్వయంబున్‌= రెండు 
సైన్యాలు; ఉద్దండ= తీవ్రమైన; సమర= యుద్ధంయొక్క; గతులు= నడకలు; ఖచర= ఆకాశంలో తిరిగే; సాధ్య= సాధ్యులు; 
సిద్దులకున్‌= సిద్దులనే దేవ జాతులకు; వెక్కసము= దుస్త్సహం; ఒనరించెన్‌= చేసింది; మము బోంట్లకున్‌= మావంటివారిని 
గూర్చి; చెప్పన్‌+ఏల?= చెప్పవలసిందేముంది? 

తాత్పర్యం: రథాలు, ఏనుగులు, గుర్రాల నుండి లేచిన దుమ్మంతా దిక్కులన్నింటా, ఆకాశమంతటా వ్యాపించింది. 
బాణాలు మొదలైన ఆయుధాల తాకిడిచేత రేగిన మంటలు సూర్యకిరణాలను వెనుకకు నెట్టాయి. ఏనుగుల 
పురైలు, రథాల అంగాలు విరిగిపోయే చప్పుడులు భయంకరంగా అలముకొన్నవి. చతురంగ బలాల విచ్చేదం 
వలన కమ్ముకొన్న రక్త ప్రవాహాలు భయం గొలిపినవి. ఈ విధంగా కౌరవ, పాండవ సైన్యాలు మహోగ్రంగా 
పోరాడుతుంటే సిద్ధ సాధ్యాది దేవ వర్గానికే సహించరానిదిగా ఉంటే మావంటివారి సంగతి చెప్పవలసింది ఏమున్నది?” 


నిశేషం: అలం: కావ్యార్థాపత్తి. పాండవ, కౌరవ యోధులు మహో(గ్రంగా యుద్దం చేస్తుండగా వీరరౌద్రాలు ఉప్పొంగాయి. వీరరస 
విజృంభణ వలన సర్వత్రా ధూళి అలముకోవటం, ఆయుధజ్యాలలకు సూర్యకిరణాలు వెనుదిరిగిపోవటం వంటి అద్భుత దృశ్యాలు 
ఏర్పడ్డవి. ఏనుగుల తలలు నుగ్గు కావటం, రథావయవాలు తునాతునకలు కావటం, రక్తపుటేరులు పారటం వంటి సన్నివేశాల 
వలన బీభత్సం వ్యక్తమౌతున్నది. ఇందులో వీర, రౌద్రాద్భుత, బీభత్సరసాలు కన్నులకు కట్టినట్టు వర్షించబడ్డాయి. 


వ. ఇవ్విధంబునం దొడంగి చెల్లు సంకుల సమరంబునం దన కనకరథం బరుణ తురంగంబుల చటుల చిత్ర 
సంచారంబులం గొటివి ద్రిప్పిన తెలంగున నేదిక్కు సూచినం దానయై పెక్కు రథంబులను బుద్ది పాండవ 
పాంచాల యోధులకు బుట్టునట్లుగా విహరించి, వివిధ విశిఖనిచయంబులు నిగిడించుచు. గుంభ 
సంభవుండు. 140 


ప్రతిపదార్దం: ఈశ+విధంబునన్‌= ఇట్లా? తొడంగి= పూని; చెల్టు= నడచే; సంకుల సమరంబునన్‌= ఘోర యుద్ధంలో; తన= 
తనయొక్క; కనక రథంబు= బంగారు తేరు; అరుణ తురంగంబుల= ఎర్రని గుర్రాల యొక్క; చటుల= చలించే; చిత్ర= విచిత్రమైన; 
సంచారంబులన్‌= విహరించటంవలన; కొజవి+త్రిప్పిన= కొరవిని త్రిప్పిన; తెజంగునన్‌= విధంగా; ఏ దిక్కు= ఏ వైపు; చూచినన్‌= 
చూచినా; తాను+అ+ఐ= తానేఅయి; పెక్కు రథంబులు= అనేక రథాలు; అను బుద్ధి= అనే తలపు; పాండవ= ధర్మజాదులకు; 
పాంచాల= పాంచాలురైన (ద్రుపదాది; యోధులకున్‌= వీరులకు; పుట్టునట్టుగాన్‌= కలుగు విధంగా; విహరించి= విహారం చేసి; 
వివిధ= అనేకాలైన; విశిఖ= బాణాల; నిచయంబులు= సమూహాలు; నిగిడించుచున్‌= ప్రయోగిస్తూ; కుంభసంభవుండు= ద్రోణుడు. 


తాత్పర్యం: ఈ విధంగా జరిగే రెండు పక్షాల యుద్ధంలో తన బంగారు తేరు, ఎర్రని గుర్రాలు చేసే విచిత్ర 
విహారాలు, కొరవి (త్రిప్పినట్టు ఏ దిక్కు చూచినా తానే అయి, పాండవ, పాంచాల యోధులకు అనేక రథాలలో 
విహరిస్తున్నట్టు తోచి, అనేక బాణజాలాలను ప్రయోగిస్తూ ద్రోణుడు. 


48 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలంకారం ఉపమ. 


క. _ కూల్టుచు గజముల నెత్తుటం | దేల్చుచు. దురగముల వీ/క6 దేరులు మరలన్‌ 

వెల్దుచు. గాల్టలములం బొరి । మాల్చుచు రౌద్రముగ మారిమసంగిన భంగిన్‌. 141 
ప్రతిపదార్దం: గజములన్‌= ఏనుగులను; కూల్చుచున్‌= సంహరిస్తూ; తురగములన్‌= గుర్రాలను; నెత్తుటన్‌= రక్తంలో; తేల్చుచున్‌= 
తేలేటట్టు చేస్తూ; వీళన్‌= బలంతో; తేరులు= రథాలు; మరలన్‌ వెల్చుచున్‌= వెనుకకు మరలిపోయేటట్ట్లు చేస్తూ; కాల్బలములన్‌= 
పదాతి సైన్యాన్ని; పొరిమాల్చుచున్‌= చంపుతూ; రౌద్రముగాన్‌= భయంకరంగా; మారి మసంగిన= మారి వ్యాధితో జనక్షయం 
జరిగిన; భంగిన్‌= విధంగా. 
తాత్పర్యం: మహా భయంకరంగా మారి వ్యాధికి (స్లేగువ్యాధికి)ి జన క్షయం జరిగినట్టు, ఏనుగులను కూలుస్తూ, 
గు(ర్రాలను నెత్తుట తేలుస్తూ, పరాక్రమంతో రథాలను వెనుకకు మరలిపోయేటట్టు చేస్తూ, పదాతి దళాన్ని చంపుతూ 
(ద్రోణుడు స్టైరవిహారం చేశాడు). 


విశేషం: అలం: ఉపమ. 
వ. సంగర క్రీడ సలుపు నయ్యవసరంబున. 142 
ప్రతిపదార్థం: సంగర= యుద్దం అనే; (క్రీడ= ఆట; సలుపు= ఆడే; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ద్రోణుడు యుద్ద (క్రీడ సలిపే ఆవేళ. 
డా 
క. పాయవడు రథచయంబులు ।; సాయక హతి. జెదరు€ బ్రకయ జలధర పటు గ 
ర్లాయత తర్జన లీలం బ । లాయిత మగు పాండుసుత బలంబు నరేంద్రా! 143 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! రథ= రథాల; చయంబులు= సమూహాలు; పాయవడున్‌= చీలిపోతాయి; 
పాండుసుత= పాండవుల; బలంబు= సైన్యం; సాయక= బాణాల; హతిన్‌= దెబ్బకు; చెదరున్‌= చెదరిపోయాయి; 'ప్రళయ= 
'ప్రళభయకాలమందలి; జలధర= మేఘాల యొక్క; పటు= గొప్పవైన; గర్జా= ఉరుములనే; ఆయత= దీర్ణములైన; తర్జన= అదలింపుల 
చేతవలె; పలాయితము+అగున్‌= పారిపోతుంది. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! బాణాల దెబ్బకు రథ సమూహాలు చీలిపోయి, పాండవుల సైన్యం చెదరి 
పోయి ప్రళయకాలంలోని మేఘాల గర్జనలనే దీర్హమైన అదలింపులచేత వలె పలాయనం చిత్తగించింది. 
విశేషం: అలం: ఉపమ - రూపకానుప్రాణితం. గర్జాయత తర్జన - రూపకం. లీలన్‌ - ఉపమ. 
క. పొదువుచు విచ్చుచు బలువిడి । నెదురుచు6 బాజుచును మథి మహీభాగము గ్ర 

క్కదలం గార్హుక విద్యా । విదు€ డగు గురుతోడ. బోర వివిధ బలంబుల్‌. 144 


ప్రతిపదార్థం: వివిధ బలంబుల్‌= అనేక సైన్యాలు; పొదువుచున్‌= ఆ(క్రమిస్తూ; విచ్చుచున్‌= చీలుతూ; బలువిడిన్‌= బలంతో; 
ఎదురుచున్‌= ఎదుర్కొంటూ; పాజుచును= పరుగెత్తుతూ; మజి= మళ్ళీ; మహీభాగము= భూభాగం; (గ్రక్కదలన్‌= మిక్కిలి 
కదలగా; కార్ముకవిద్యా= ధనుర్విద్యను; విదుండు+అగు= తెలిసిన; గురుతోడన్‌= ద్రోణాచార్యుడితో; పోరెన్‌= యుద్ధం చేశాయి. 
తాత్పర్యం: పాండవుల చతురంగ బలాలు శత్రువులను ఆ|క్రమిస్తూ, చీలిపోతూ, బలంతో ఎదుర్కొంటూ, 
పరుగెత్తుతూ, భూమి అంతా చలించగా ధనుర్విద్యావిదుడైన (ద్రోణాచార్యుడితో పోరాడాయి. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము డం 
(ద్రోణుడు పాండన సైన్యంబుపై రేంగి దివ్యాస్తంబుల శక్తి సూపుట (సం. 7-13-1) 


వ. అట్టియెడనాచార్యుం డసమాన శౌర్యంబును, మాననీయదోస్సారంబును, దివ్యాస్త ప్రభావంబును జూపినం 
గౌంతేయ సైన్యంబునందు. 145 


ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= అప్పుడు; ఆచార్యుండు= (ద్రోణుడు; అసమాన= సాటిలేని; శౌర్యంబును= శూరత్వాన్ని; మాననీయ= 
మన్నించదగిన; దోఃసారంబునున్‌= బాహుబలాన్ని; దివ్య= దేవతా సంబంధమైన; అ(స్త= అ(స్రాలయొక్క; ప్రభావంబునున్‌= 
మహిమను; చూపినన్‌= చూపగా; కౌంతేయ= కుంతీపుత్రుల; సైన్యంబు+అందున్‌= సైన్యంలో. 
తాత్పర్యం: అప్పుడు ద్రోణుడు సాటిలేని శూరత్వాన్ని, గొౌరవించదగిన బాహుబలాన్ని, దివ్యా(స్తాల మహిమను 
చూపగా పాండవ సైన్యంలో. 
సీ. _ తటుచుగాం దెగిపడ్డ ధవళ చామరములు । డిండీరముల యొప్పు. బుండరీక 
ములు మరాళంబుల పొలుపును గరవాల । ములు మీన భంగియు6 దలలు శిలల 
చాడ్పును, గేశముల్‌ శైవాలరేఖయు, ।; మాంసంబు పంక సమానతయును, 
దాల్ప భటాశ్వమాతంగాంగ భగ్నర |; థముల తిట్టలు పులినములు గా6గ6 


తే. _ ధీరవరకోటి ధ్రెళ్ళిన వీరతతికి ।; సంభ్రమము వుట్ట సంభృతోత్సాహ లీల 
నుబ్ది భూతబేతాళంబు లోలలాడ । నిట్టలంబగు నెత్తురు టేణు వజపె. 146 


ప్రతిపదార్హం: తయుచుగాన్‌= ఎక్కువగా; తెగిపడ్డ= విరిగిపడ్డ; ధవళ= తెల్లని; చామరములు= చమరీ మృగపు వాలాలతో చేసిన 
వీవనలు; డిండీరముల= నురుగుల; ఒప్పున్‌= ఒప్తును; పుండరీకములు= తెల్లగొడుగులు; మరాళంబుల= హంసల; పాలుపును= 
విధమును; కరవాలములు= కత్తులు; మీన= చేపల; భంగియున్‌= రీతిని; తలలు= శిరస్సులు; శిలల= రాళ్ళ; చాడ్పును= విధమును; 
కేశముల్‌= వెండ్రుకలు; 2వాలరేఖయున్‌= నాచువలెను; మాంసంబు= మాంసం; పంకసమానతయును= బురదతోడి సమానత్వమును; 
తాల్పన్‌= ధరింపగా; భట= కాల్చలాల; అశ్చ= గుర్రాల; మాతంగ= ఏనుగుల; అంగ= అవయవాలయు; భగ్న= విరిగిన; రథముల= 
రథాల యొక్క; తిట్టలు= కుప్పలు; సైకతములు= ఇసుక తిన్నాలు; కా6ంగన్‌= కాగా; ధీర= ధైర్యవంతులలో; వరజ= (శ్రేష్టలయొక్క; 
కోటి= సమూహం; తత్రళ్ళిన= చచ్చిపడిన; వీర= యోధుల యొక్క; తతికిన్‌= సంఘానికి; సంభ్రమము= ఆశ్చర్యం; పుట్టన్‌= 
కలుగగా; సంభృత= నిండిన; ఉత్సాహ= ఉత్సాహం యొక్క; లీలన్‌= విలాసంతో; ఉబ్బి= సంతసించి; భూత= దయ్యములు; 
బేతాళంబులు= పిశాచాలు; ఓలలాడన్‌= తేలియాడగా; ఇట్టలంబు+అగు= అధికమైన; నెత్తురు+ఏయు= రక్తపువాగు; పటపెన్‌= 
'ప్రవహింపచేశాడు. 


తాత్పర్యం: ఏపుగా తెగిపడ్డ తెల్లని చామరాలు నురుగువలె, తెల్లని గొడుగులు హంసలవలిె, కత్తులు చేపలవలె, 
తలలు రాళ్ళవలె, వెండ్రుకలు నాచువలి, మాంసం బురదవలె ఒప్పుగా, భటుల, గుర్రాల, ఏనుగుల, రథాల అంగాల 
రాసులు ఇసుక తిన్నైలుకాగా, ధీరవరుల సమూహం పడిపోవుటవలన వీరులకు ఆశ్ళర్యం కలుగగా, ఉత్సాహ 
విలాసంతో ఉబ్బి భూతబేతాళగణాలు తేలియాడేటట్టు ద్రోణుడు రక్తపుటేరును ప్రవహింపబేశాడు. 


నిశేషం: ఇక యుద్ధవీరాన్ని ఉద్దీపింపజేసే చామరాలు, గొడుగులు, కత్తులు మొదలైన సామ[గ్రి తునాతునకలైపోయి నెత్తురుటేరులో 
నురుగు, చేపలు, రాళ్ళు, నాచు మున్నగునవిగా మారి బీభత్సరసానికి ఉద్దీపకాలుగా మారిపోయినవి. 


న. అప్పుడు. 147 


ప్రతిపదార్దం: అప్తుడు= ఆ సమయంలో. 


50 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు మహాపరా[క్రమంతో విజృంభించి పాండవ సైన్యాన్ని బీభత్సం పాలు చేసిన సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. గగన మధ్యంబునకు వచ్చి ఖరకరుండు । దేజి చూడంగ రాక యుద్దీప్తుం డగుచు 
నెట్లు వెలుంగొందు ద్రోణుండు నట్ల వెలుంగు । చున్న గను€ గొని ధర్మజుం డురవడించి. 148 


ప్రతిపదార్థం: ఖరకరుండు= తీక్షణమైన కిరణములు గల సూర్యుడు; గగన= ఆకాశంయొక్క; మధ్యంబునకున్‌= నడిమికి; 
వచ్చి= ఏతెంచి; తేజిచూడంగరాక= చక్కగా చూడటానికి వీలుగాక; ఉద్దీప్పడు+అగుచున్‌= మిక్కిలి ప్రకాళిస్తూ; ఎట్టు= ఏ 
విధంగా; వెలుంగొందున్‌= వెలుగునో; ద్రోణుండున్‌= ద్రోణాచార్యుడు కూడా; అట్టు+అ= అట్టే; వెలుగుచున్నన్‌= ప్రకాళిస్తుండగా; 
కనుంగొని= చూచి; ధర్మజుండు= ధర్మరాజు; ఉరవడించి= మిక్కిలి వేగిరపడి. 


తాత్పర్యం: సూర్యుడు నట్టనడిమి ఆకాశంలోకి వచ్చి మండిపోతూ తేరి చూడరాకుండ వెలిగినట్టు, ద్రోణుడు 
యుద్ధరంగంలో వెలిగి పోవటం చూచి, ధర్మరాజు వేగిరపడ్డవాడై. 


విశేషం: అలంకారం ఉపమ. 

వ. _ ధనంజయ ధృష్టద్యుమ్నుల నాలోకించి యమ్మహావీరు వారించుటకు నియోగించిన. 149 
ప్రతిపదార్థం: ధనంజయ= అర్జునుడిని; ధృష్టద్యుమ్నులను= పాండవ సేనానిమైన ధృష్టద్యుమ్నుడిని; ఆలోకించి= చూచి; 
ఆ+మహావీరున్‌= ఆ మహాయోధుడైన ద్రోణుడిని; వారించుటకున్‌= అడ్డుకొనటానికి; నియోగించినన్‌= నియమించగా. 
తాత్పర్యం: అర్జునుడిని, తమ సేనానియైన ధృష్టద్యుమ్నుడిని చూచి, ఆ మహావీరుడైన (ద్రోణుడిని అడ్డగించటానికి 
నియమించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. చంచత్తుంగ తురంగ సత్వరగతి స్పారీభవత్కేతనో 
దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతిసాంద్రంబై శరశ్రేణికా 
సంచారంబు నితాంత ఘోరముగ నాచార్యున్‌ వడిం దా3న 
ప్పాంచాల క్షితిపాల నందనుండు శుంభద్వీర్యసంరంభు.డై. 150 


ప్రతిపదార్థం: ఆ+పాంచాల= ఆ పాంచాల దేశపు; క్షితిపాల= రాజుయొక్క; నందనుండు= కుమారుడైన ధృష్టద్యుమ్నుడు; శుంభత్‌= 
(ప్రకాశించే; వీర్య= బలంతో; సంరంభుండు+ఐ= వేగిరపాటు కలవాడై; చంచత్‌= చలిస్తున్న;) తుంగ= ఎత్తైన; తురంగ= 
గుర్రాలయొక్క; సత్వర= వేగంతోకూడిన; గతి= నడకచేత; స్పారీభవత్‌= అధికమగుచున్న; కేతన= పతాకంయొక్క; ఉదంచత్‌= 
పైకెగసే; దీప్తులు= వెలుగులు; ప్రజ్వరిల్లన్‌= మిక్కిలి ప్రకాశించగా; అతి సాంద్రంబు+ఐ= మిక్కిలి దట్టమైన; శర= బాణాలయొక్క; 
(శ్రేణికా= సమూహముయొక్క; సంచారంబు= ప్రసారం; నితాంత= మిక్కిలి; ఘఫోరముగన్‌= భయంకరంగా; ఆచార్యున్‌= 
(ద్రోణుడిని; వడిన్‌= వేగంగా; తాకెన్‌= తాకినాడు. 


తాత్పర్యం: పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు బల సంరంభంతో, చలిస్తున్న ఉన్నతాశాలయొక్క తీవ్రమైన 
నడకచేత కదల్బబడిన పతాకం యొక్క దీప్తులు మిక్కిలి ప్రకాశించగా, తీవ్ర బాణజాలాన్ని విరజిమ్ముతూ 
మహాభయంకరంగా (ద్రోణాచార్యుడిని ఢీకొన్నాడు. 


విశేషం: ఇందలి వర్షన వీర రసాన్ని ఉద్దీపింపజేసేది. 
లం యలు 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము ర్‌ 

వ. తదనంతరంబ. 151 
ప్రతిపదార్హం: తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదుర్కొన్నంతలోనే. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నరు€ డగ్గలికం దజుముచు. । బురికొలిపిన గండుమిగిలి భూరిబలంబుల్‌ 

గురునిం బొదివె నప్పార్వతు | నరదమునకు మించి రభస మత్యుగ్రముగన్‌. 152 
ప్రతిపదార్హం: నరుండు= అర్జునుడు; అగ్గలికన్‌= పూనికతో; తజణుముచున్‌= వెంబడిస్తూ; పురికొలిపినన్‌= ప్రోత్సహించగా; గండు 
మిగిలి= అధిక పౌరుషంతో; భూరిబలంబుల్‌= అధికమగు సైన్యాలు; ఆ+పార్షతు= ఆ ధృష్టద్యుమ్నుడి; అరదమునకున్‌= రథాన్ని; 
మించి= దాటి; రభసము= వేగం; అతి+ఉ([గ్రముగన్‌= మిక్కిలి భయం గొలుపగా; గురునిన్‌= దద్రోణాచార్యుడిని; పొదివెన్‌= 
ఆ[క్రమించాయి. 
తాత్పర్యం: అర్జునుడు పూనికతో వెంబడించి ్రోత్పహించగా భూరిసైన్యాలు ధృష్టద్యుమ్నుడి రథాన్ని దాటి, 
భయంకర వేగంతో మిక్కిలి ద్రోణాచార్యుడిని ఆక్రమించాయి. 


క. _ పొదువుటయుం గనుంగవం గెం | పొదవంగ మెయి వొంగి ద్రోణు6 డున్మదలీలం 
దదనీకముల. గలంచుచు । ముదుకం డయ్యును కుమారమూర్తిం బొలిచెన్‌. 153 

ప్రతిపదార్హం: పొదువుటయున్‌= ఆ|(క్రమించగా; కను(గవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎరుపు; ఒదవంగన్‌= కలుగగా; మెయి= 
దేహం; పొంగి= ఉప్పొంగి; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఉన్మత్తుగతిన్‌= పిచ్చివాడివలె; తద్‌+అనీకములన్‌= ఆ పాండవుల 
సేనలను; కలంచుచున్‌= కలత పెడుతూ; ముదుకండు= ముసలివాడు; అయ్యును= అయికూడ; కుమార= కుమారస్వామియొక్క, 
యువకుడి యొక్క; మూర్తిన్‌= రూపంతో; పొలిచెన్‌= ఒప్పాడు. 

తాత్పర్యం: అర్జునుడి సేనలు ఆ(క్రమించగానే, కన్నులు ఎ(ర్రవారగా, శరీరం ఉప్పాంగిపోయి. ద్రోణాచార్యుడు, 
పిచ్చివాడివలె అర్జున, ధృష్టద్యుమ్నుల సైన్యాలను కలత పెడుతూ ముసలివాడైనప్పటికీ కుమారస్వామివలె కనిపించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ విను మప్పుడు నిజశక్తుల । కనురూపము గాంగ నిలిచి యద్దెస వీరుల్‌ 

పెనంగిరి రథ్యంబులు నా । తని సూతుని మేను శోణితంబునం దోంగన్‌. 154 
ప్రతిపదార్థం: వినుము= ధృతరా్షా! వినుము; అప్తుడు= ఆ వేళు ఆ+దెస= ఆ పాండవ పక్షపు; వీరుల్‌= యోధులు; నిజ= 
తమ; శక్తులకున్‌= బలాలకు; అనురూపము+కా6గన్‌= అనుకూలంగా; నిలిచి= నిలబడి; రథ్యంబులు= గుర్రాలు; ఆతని= ద్రోణుడి; 
సూతుని= సారథియొక్క; మేను= దేహం; శోణితంబునన్‌= రక్తంలో; తోంగన్‌= తేలగా; పెన(గిరి= పోరాడారు. 


తాత్పర్యం: ధృతరా్రై! వినుము, అప్పుడు పాండవ వీరులు తమ తమ శక్తులకు తగినట్టు సైన్యాలకు అండగా 
నిలిచి, పోరి, ద్రోణుడి సారథి శరీరాన్ని, గుర్రాలను రక్తంలో ముంచారు. 


క. గురు€ డలిగి పెలుచ నడరిన€ |; గరిఘోటక భటనికాయ కాయముల సమి 
ద్దరణి వొలిచె నరుణపయో । ధరసంవృతమైన గగనతలము చెలువునన్‌. 155 


52 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; పెలుచన్‌= తీవ్రంగా; అడరినన్‌= విజృంభించగా; కరి= ఏనుగుల; 
ఘోటక= గు(ర్రాల; భట= సైనికుల; నికాయ= సమూహాల; కాయములన్‌= దేహాలతో; అరుణ= ఎర్రని; పయోధర= మేఘాలచేత; 
సంవృత= కమ్ముకొనిన; గగనతలము= ఆకాశం; చెలువునన్‌= విధంగా సమిత్‌+ధరణి= యుద్దభూమి; పొలిచెన్‌= ఒప్పారింది. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు కోపంతో విజ్బృంభించగా, ఏనుగుల, గుర్రాల, భట సమూహాల రక్తంతో నిండి 
యుద్దభూమి ఎర్రని మేఘాలతో కమ్ముకొన్న ఆకాశంవలె ఒప్పారింది. 


విశేషం: అలం: ఉపమ. 
క. అప్పుడు ధృష్టద్యుమ్నుండు । నిప్పు లురులు చూపు లడర నిశితాస్తములం 

గప్పె గురునిం దత్సైన్యం । బొప్పటి తన బెట్టిదంపు టురవది€ దెరలన్‌. 156 
ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు= పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు; నిప్పులు= అగ్నికణాలు; 
ఉరలు= రాలే; చూపులు= దృష్టులు; అడరన్‌= వ్యాపించగా; గురునిన్‌= (ద్రోణాచార్యుడిని; తద్‌+సైన్యంబులన్‌= అతడి సేనలను; 
ఒప్తు+అటి= ఒప్పునశించి; తెరలన్‌= పోగా; తన= తనయొక్క; బెట్టిదంపు= ఉద్దతమైన; ఉరవడిన్‌= వేగంతో; నిశిత+అ(స్తములన్‌= 
వాడి బాణాలతో; కప్పెన్‌= ఆక్రమించాడు. 
తాత్పర్యం: అపుడు పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడు, నిప్పులురాలే చూపులను సారించి, ద్రోణుడిని, 
అతడి సైన్యాన్ని, కలత చెందిపోయేటట్టుగా, ఉద్ధతమైన వేగంతో, వాడి బాణాలతో ఆక్రమించాడు. 


క, _ ద్రోణుని శరములు నిలుపుచు | బాణవితతి సేనమీందం బర6గించుచు గీ 

ర్వాణనుతు లెసంగ నత డ । క్షీణోద్దతి నట్లు సమరకేళి సలుపంగన్‌. 157 
ప్రతిపదార్థం: 'ర్రోణుని= 'ద్రోణాచార్యుడి; శరములు= బాణాలు; నిలుపుచున్‌= ఆపుతూ; బాణవితతిన్‌= బాణాల సమూహాన్ని; 
సేనమీందన్‌= సైన్యంపై; పరంగించుచున్‌= ప్రసరింపజేస్తూ; గీర్యాణ= దేవతల; నుతులు= ప్రశంసలు; ఎసంగన్‌= అతిశయించగా; 
అతండు= ధృష్టద్యుమ్నుడు; అక్షీణ+ఉద్ధతిన్‌= తరగని అహంకారంతో; అట్టు= ఆ విధంగా; సమరకేళి= యుద్దమనే ఆట; 
సలుపంగన్‌= ఆడగా. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడి బాణపరంపరను అడ్డుకొంటూ, తన బాణ సమూహాన్ని శత్రుసేనల మీద ప్రయోగిస్తూ, 
దేవతలు ్రశంసించగా తరగని అహంకారంతో ధృష్టద్యుమ్నుడు యుద్దక్రీడ సలుపగా. 

అ ఠా 

క. _ ఏచిన రథికవరులు ధను । రాచార్యుని యిరుగెలంకులందు€ దథిమినం 

జూచి వడి సవ్యసాచి శ। రాచిత దేహులుగ. జేసె నందజ గడిమిన్‌. 158 
ప్రతిపదార్హం: ఏచిన= రెచ్చిపోయిన; రథికవరులు= రథాలపైగల ్రేష్టులైన వీరులు; ధనురాచార్యుని= (ద్రోణాచార్యుడి; 
ఇరు+కెలంకులందున్‌= రెండు వైపుల నుండి; తజిమినన్‌= పరుగెత్తిరాగా; చూచి= కని; వడిన్‌= వేగంగా; సవ్యసాచి= అర్జునుడు; 
అందణన్‌= రథికులనందరిని; కడిమిన్‌= పరాక్రమంతో; శర= బాణాలచేత; ఆచిత= కప్పబడిన; దేహులుగన్‌= శరీరం కలవారిగా; 
చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: రెచ్చిపోయిన కౌరవులవైపుగల రథిక శ్రేష్టులు (ద్రోణాచార్యుడి రెండు ప్రక్కల నుండి ధృష్టద్యుమ్నుడిని 
తరుముకొనగా, ఇది చూచి, అర్జునుడు వెంటనే ఆ రథికవరులందరి దేహాలను బాణాలతో నింపివేశాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 53 


వ. _ ద్రోణుండు పది బాణములు ద్రుపదసూనుమేనం గీలించినం దూలక యతం డతనిపై నిశిత విశిఖవర్షంబు 
గురిసె; నయ్యిరువుర శరనికరంబు లంబరంబు గప్పె; నట్టియెడం బాందవాగ్రజ పురోగములగు దొరలు 
గడంగి కుంభసంభవుదెసకుం దథిమిన మన వలని ఘనయోధవరులు వారిం దలపడి; రందు శకుని 
సహదేవుం దాత. 159 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణుడు; పదిబాణములు= పది బాణాలు; ద్రుపదసూను= ద్రుపుదుని పుత్రుడైన ధృష్టద్యుమ్నుని; 
మేనన్‌= శరీరంపై; కీలించినన్‌= నాటింపగా; తూలక= చలించక; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అతనిపైన్‌= (ద్రోణుడిమీద; 
నిశిత= వాడి అయిన; విశిఖ= బాణాలయొక్క; వర్షంబు= వాన; కురిసెన్‌= కురిపించినాడు; అయ్యిరువుర= ఆ ఇద్దరి యొక్క; 
శరనికరంబులు= బాణాల సమూహాలు; అంబరంబు= ఆకాశాన్ని; కప్పెన్‌= కప్పినవి; అట్టియెడన్‌= అప్పుడు; పాండవ+అ(గ్రజ= 
ధర్మరాజుకు; పురోగములగు దొరలు= ముందునడచు రాజులు; కడంగి= పూనుకొని; కుంభసంభవు= (ద్రోణుడి; దెసకున్‌= వైపునకు; 
తజీమినన్‌= తరుమగా; మనవలని= మన వైపున ఉన్న; ఘన= గొప్పవారైన; యోధవరులు= వీరశ్రేష్టులు; వారిన్‌= పాండవులను; 
తలపడిరి= తాకారు; అందున్‌= వారిలో; శకుని; సహదేవున్‌= సహదేవుడిని; తాంకి= ఎదుర్కొని. 


తాత్పర్యం: (ద్రోణుడు పది బాణాలను ధృష్టద్యుమ్నుడిపై వేయగా, అతడు కదలక ద్రోణుడిపై తీక్ష్‌ ణమైన బాణవర్దాన్ని 
కురిపించాడు. ఆ ఇద్దరి బాణ సమూహాలు ఆకాశాన్ని కమ్మివేశాయి. అట్టి సమయంలో ధర్మరాజు ముందున్న 
యోధులు (ద్రోణుడివైపు ఉరకగా, కౌరవ వీరులు వారితో పోరాడారు. అందులో శకుని సహదేవుడిని తాకి. 


ము. తురగవ్రాతము నొంచి కేతువు వెసం ద్రుంపంగ నాతండు గ్రో 
ధరయం బుగ్రము గాక యుండియును గాంధారేశు వీతధ్వజున్‌ 
విరథున్‌ విస్పురితాస్త్రఘట్టితునిం గావింపన్‌ గదాభీల మూ 
ర్తి రథం బుద్ధతి డిగ్గపాథీ యత. డుర్విం గూల్టె. దత్సారథిన్‌. 160 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాల; (వ్రాతమున్‌= సమూహాన్ని; నొంచి= బాధించి; కేతువున్‌= ధ్వజాన్ని; వెసన్‌= వెంటనే; త్రుంపంగన్‌= 
విరువగా; ఆతండున్‌= ఆ సహదేవుడును; క్రోధరసంబు= రోషభావం; ఉ[గ్రము= తీవ్రం; కాక+ఉండియును= కాకుండికూడ; 
గాంధార+-ఈశున్‌= గాంధారదేశపు రాజైన శకునిని; వీతధ్వజున్‌= పతాకం లేనివాడినిగా; విరథున్‌= రథంలేనివాడినిగా; విస్ఫురిత= 
చలించిన; అ(స్త= బాణాలచేత; ఘట్టితునిన్‌= పొదువబడినవాడినిగా; కావింపన్‌= చేయగా; గదా= గదచేత; ఆభీల= భయంకరమైన; 
మూర్తి= రూపంకలవాడు; రథంబు= రథాన్ని; ఉద్ధతిన్‌= అహంకారంతో; డిగ్గపాటి= క్రిందికి ఉరికి; అతండు= ఆ శకుని; 
తద్‌+*సారథధిన్‌= ఆ సహదేవుడి యొక్క రథం నడుపువాడిని; ఉర్విన్‌= నేలపై; కూల్చెన్‌= కూలనేశాడు. 


తాత్సర్యం: (శకుని సహదేవునిపై కురికి), అతడి గుర్రాలను చంపి, పతాకాన్ని విరువగా, సహదేవుడు కోపతీవ్రత 
లేకయే శకునియొక్క రథాన్ని, ధ్వజాన్ని విరిచి, బాణజాలంతో అతడిని ఆ(క్రమించాడు. అపుడు గదచేత 
భీకరాకారంగల వాడైన శకుని ఉద్దతితో రథాన్ని దిగి, పరుగెత్తి సహదేవుడి సారథిని చంపాడు. 


క. _ సహదేవుండును గద. గొని । మహి కెరంగిన యప్పు డొప్పె మనుజేశ్వర! య 
మృహిత సుభట యుగము శిఖర ।; సహిత మహాశ్రైలయుగ్మ సదృశాకృతియై. 161 
ప్రతిపదార్థం: మనుజేశ్వర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సహదేవుండును= సహదేవుడు కూడ; గదన్‌+కొని= గత చేతపట్టి; మహికిన్‌= 


భూమిపైకి; ఎరంగినయప్పుడు= దిగినప్పుడు; ఆ+మహిత= ఆ గొప్పనైన; సుభట యుగము= వీరుల జత; శిఖర= శిఖరాలతో; 


యా 


ర్‌డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


సహిత= కూడిన; మహా= గొప్పు; శైల= పర్వతముల; యుగ్మ= జంటతో; సదృశ= సమానమైన; ఆకృతి+ఐ= రూపము కలదై; 
ఒప్పెన్‌= ఒప్పారింది. 

తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు గద తీసికొని భూమిపైకి దిగగా, మహావీరులైన శకుని సహదేవుల 
జంట ళిఖరాలుగల రెండు పర్వతాల జంటవలె రాణించింది. 


విశేషం: అలం: ఉపమ. 


క వింశతి శరముల నేసి వి । వింశతి ననిలజు. డతండు వీళనగుచు6 ద 
త్రాంశుధనుర్దండము రెం । డంశములుగ నేసి వెడందయమ్మున. బెలుచన్‌. 162 


ప్రతిపదార్హం: అనిలజుండు= భీముడు; వివింశతిన్‌= వివింశతి అనేవాడిని; వింశతి= ఇరవై; శరములన్‌= బాణాలతో; ఏసెన్‌= 
పరా(క్రమంతో వేశాడు; అతండు= ఆ వివింశతి; వీంకన్‌= పరాక్రమంతో; నగుచున్‌= నవ్వుతూ; తత్‌= ఆ భీముడి యొక్క; 
'ప్రాంశు= ఉన్నతమైన; ధనుస్‌+దండము= దండం వంటి ధనుస్సును; వెడంద= పెద్ద; అమ్మునన్‌= బాణంతో; పెలుచన్‌= 
ఆటోపంగా; రెండు= రెండైన; అంశములుగన్‌= తునుకలుగా; ఏసెన్‌= వేశాడు. 


తాత్పర్యం: భీముడు ఇరవై బాణాలను వివింశతిపై ప్రయోగించగా, అతడు ఆటోపంతో ఉన్నతమైన అతడి 
ధనుస్సును పెద్ద బాణంతో రెండుగా విరిచాడు. 


సీ. మన బల మార్చిన. గినిసి భీముండు గద । నతని యశ్వంబుల నవనిం గూల్టె; 
భూరిశ్రవుండు పొలుపారి ధృష్టద్యుమ్ను!। గప్పె నస్తముల; శిఖండి యేచి 
యాతని నిలు నిలుమని తాంకి శరవృష్టి. । బొదివె. బిశాచముల్‌ వూనుతేరు 


లెక్కి కప్పారెడు నెలువు చర్మపు గత్త । కములతో ఖరనిస్య్వనములు సెలంగ 


తే. నసుర వల్లభు లగు నలంబుస ఘటోత్క। చులు సముద్దతి. దొడరి మాయలు వొనర్ది 
పేర్పి యొండొరు నొంచుచు. బెనంగి పెనంగి । తెల్లముగ జూడం జూడ నదృశ్యు లైరి. 163 


ప్రతిపదార్హం: మన= మనయొక్క; బలము= కౌరవసైన్యం; ఆర్చినన్‌= బొబ్బలు పెట్టగా; భీముడు; కినిసి= కోపించి; గదన్‌= 
గదచేత; అతని= ఆ వివింశతి; అశ్చంబులన్‌= గు(ర్రాలను; అవనిన్‌= నేలపై; కూల్చెన్‌= పడవేశాడు; భూరిశ్రవుండు; పొలుపారి= 
ఒప్పారి; అ(స్తములన్‌= బాణాలచేత; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కప్పెన్‌= ముంచాడు; శిఖండి; ఏచి= చెలరేగి; ఆతనిన్‌= 
భూరి(శ్రవుడిని; నిలునిలుము+అని= ఆగు మాగు మని; తాంకి= ఎదుర్కొని; శరవృష్టిన్‌= బాణాల వర్షంచేత; పొదివెన్‌= 
ఆక్రమించాడు; పిశాచముల్‌= పిశాచాలు; పూను= కట్టిన; తేరులు= రథాలు; ఎక్కి; కప్పు+ఆరెడు= నల్లని; ఎలువు= ఎలుగుగొడ్డు; 
చర్మపున్‌= తోలుతో చేసిన; కత్తళముతోన్‌= కవచంతో; ఖర= గాడిదల యొక్క; నిస్వనములు= ఓం(డ్రలు; చెలంగన్‌= రేగగా; 
అసుర వల్లభులు+అగు= రాక్షస రాజులగు; అలంబుస= అలంబుసుడు; ఘటోత్కచులు= ఘటోత్కచుడు; సముద్ధతిన్‌= 
అహంకారంతో; తొడరి= పూని; మాయలు+ఒనర్భి= మాయాజాలం పన్ని; పేర్చి= విజృంభించి; ఒండొరున్‌= ఒకరినొకరు; 
నొంచుచున్‌= బాధిస్తూ; పెనంగిపెనంగి= మిక్కిలి పోరి; తెల్లముగన్‌= విశదంగా; చూడన్‌+చూడన్‌= చూస్తుండగా; అదృశ్యులు+ఐరి= 
కనిపించకుండా పోయారు. 


తాత్పర్యం: మన సైన్యం సంతోషంతో కేకలు పెట్టగా భీముడు కోపించి వివింశతి రథాశ్యాలను నేలగూల్చాడు. 
భూరిశ్రవుడు అస్త్రజాలంతో ధృష్టద్యుమ్నుడిని కప్పాడు. అప్పుడు శిఖండి చెలరేగి భూరిశవుడిని బాణాలతో 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 5్‌5్‌ 


ఆక్రమించాడు. అలంబుసుడు, ఘటోత్కచుడు పిశాచాలు పూన్చిన రథాలెక్కి, నల్లని ఎలుగుబంటి చర్మంతో 
చేసిన కవచాలు ధరించి, గాడిదలు ఓండ్రపెడుతుండగా, అహంకారంతో మాయాజాలం పన్ని, విజృంభించి, 
ఒకరినొకరు అణుస్తూ, మిక్కిలిగా పోరి, అందరు చూస్తుండగా అదృశ్యులయ్యారు. 


వ. అయ్యవసరంబున. 164 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు. 
తాత్పర్యం: ఆ యుద్దం జరిగేటపుడు. 
సీ. _ క్షత్రదేవుండు లక్ష్మణుతోడ సమరంబు । సేసె నుగ్రంబుగ6; జేకితాను 
డనువిందు6 దలపడి యద్ద్భుతగతిం బోరి; । శల్యుండు నవ్వుచు శరచయమున 


నకులు నొంచిన6 గేతనము నాతపత్రంబు । వెసం ద్రుంచి యాతని విరథు. జేసి 
శంఖంబు పూరించె శారద్వతుని మీద । ధృష్టకేతుండు సప్తతీవ్ర దీప్త 


తే. _ విశిఖములు నింప నత డస్త్రవృష్టి పెల్లు | గురిసె; సాత్యకి కృతవర్మ యురము నార 
సముల నొప్పించి డెబ్బది సాయకంబు | లేయ డెబ్బదియేడమ్ము లేసి నతండు. 165 


ప్రతిపదార్థం: క్షత్రదేవుండు= క్షత్రదేవుడనేవాడు; లక్ష్మణు తోడన్‌= దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడితో; ఉగ్రంబుగన్‌= 
భయంకరంగా; సమరంబు= యుద్ధం; చేసెన్‌= చేశాడు; చేకితానుండు; అనువిందున్‌= అనువిందుడిని; తలపడి= ఎదుర్కొని; 
అద్భుతగతిన్‌= ఆశ్చర్యం కొలిపేటట్టు; పోరెన్‌= యుద్ధం చేశాడు; శల్యుండు; నవ్వుచున్‌= నవ్వుతూ; శరచయంబులన్‌= బాణ 
సమూహాలచేత; నకులున్‌= నకులుడిని; నాంచినన్‌= బాధించగా; కేతనము= పతాకం; ఆతప(త్రంబు= గొడుగు; వెసన్‌= వెంటనే; 
'త్రుంచి= విరిచి; అతనిన్‌= శల్యుడిని; విరథున్‌= రథంలేనివాడినిగా; చేసి; శంఖంబు= శంఖం; పూరించెన్‌= ఊదాడు; 
శారద్వతునిమీందన్‌= కృపాచార్యుడిమీద; ధృష్టకేతుండు; సప్ర= ఏడు; తీవ్ర= తీక్షాలైన; దీప్త= మండే; విశిఖములు= బాణాలు; 
నింపన్‌= నిండించగా; అతండు= ఆ కృపాచార్యుడు; అ(స్త్రవృష్టి= బాణాల వర్షం; పెల్టు= ఎక్కువగా; కురిసెన్‌= కురిపించాడు; 
సాత్యకి= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి; కృతవర్మ= కృతవర్మ యొక్క; ఉరమున్‌= వక్షస్సును; నారసములన్‌= బాణాలతో; నొప్పించి= 
బాధించి; డెబ్బది; సాయకంబులు= బాణాలు; ఏయన్‌= వేయగా; అతండు= కృతవర్మ; డెబ్బదియేడు; అమ్ములు= బాణాలు; 
ఏసెన్‌= వేశాడు. 


తాత్పర్యం: క్షత్రదేవుడు దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. చేకితానుడు అనువిందుడితో 
ఆశ్చర్యం గొలిపేటట్టు పోరాడాడు. శల్యుడు నవ్వుతూ బాణాలతో నకులుడిని (క్రుంగదీయగా, అతడు శల్యుడి 
పతాకాన్ని, గొడుగును వెంటనే విరిచి, రథంలేని వాడిగా చేసి శంఖాన్ని పూరించాడు. ధృష్టకేతువు కృపాచార్యుడిపై 
ఏడు తీవ్రమైన బాణాలు వేయగా అతడు గొప్ప బాణవర్డాన్ని కురిపించాడు. సాత్యకి కృతవర్మ రొమ్మును బాణాలతో 
నొప్పించి డెబ్బది బాణాలను వేయగా, కృతవర్మ సాత్యకిపై డెబ్బెయేడు అమ్ములు వేశాడు. 

క. సేనాపతి యగు ద్రుపద । క్షానాథతనూభవుండు సుశర్మునిమర్శ 

స్థానంబు నొంచె నాతః డ । దీనుండై యతని జత్రుదేశం బేసిన్‌. 166 

ప్రతిపదార్థం: సేనాపతి అగు= సేనాధిపతి అయిన; ద్రుపద క్ష్మానాథ= ద్రుపదరాజు యొక్క; తనూభవుండు= కొడుకైనధృష్టద్యుమ్నుడు; 
సుశర్ముని మర్మస్థానంబున్‌= సుశర్మ యొక్క ఆయువుపట్లను; నొంచెన్‌= బాధించాడు; అతండు= ఆ సుశర్మ; అదీనుండు+ఐ= 
ధైర్యవంతుడై; అతని= ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; జత్రుదేశంబు= మూపులయొక్క సంధి ఎముకలుగల చోట; ఏసెన్‌= కొట్టాడు. 


56 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు త్రిగర్తాధిపతి అయిన సుశర్మ యొక్క మర్మస్టానాలను 
నొప్పించాడు. అతడు ధైర్యవంతుడై ధృష్టద్యుమ్నుడి మూపుల సంధి ఎముకలుగల చోట నొప్పించాడు. 


చ. బలమును దాను మత్యనరపాలుండు కర్టునిం దాంకి రెండు సే 
నలు వినుతింప నుద్దటరణం బొనరించిన6 గంటిక్రేవ6 గెం 
పొలయంగ నీతనూభవుల కుబ్బుగ6 దద్రథదంతి ఘఫోటకం 
బుల నుజఖుమాడె నా రథికపుంగవు6. డంబరచారు లార్వ6గన్‌. 167 


ప్రతిపదార్ధం: మత్స్యనరపాలుండు= విరాటరాజు; తాను= తానున్నూ, బలమును= తన సైన్యం; కర్టునిన్‌+తాంకి= కర్టునిఎదుర్కొని; 
రెండు సేనలు= కౌరవ పాండవ సేనలు; వినుతింపన్‌= ్రశంసించగా; ఉదృ్భటరణంబు= తీవ్రమైన యుద్ధం; ఒనరించినన్‌= 
చేయగా; ఆ రథిక పుంగవుండు= ఉత్తమ రథికుడైన కర్ణుడు; అంబరచారులు= ఆకాశంలో విహరించే దేవతలు; ఆర్వంగన్‌= 
మెచ్చుకోలుగా అరవగా; కంటిక్రేవన్‌= కంటికొనలందు; కెంపు+ఒలయంగన్‌= ఎరుపెక్కగా; నీతనూభవులకున్‌= నీ కుమారులైన 
దుర్యోధనాదులకు; ఉబ్బుగన్‌= సంతోషం కలుగగా; తద్‌= ఆ విరాటరాజు యొక్క; రథ= రథాలను; దంతి= ఏనుగులను; 
ఘోటకంబులన్‌= గుఢర్రాలను; నుజణుమాడెన్‌= చంపాడు. 


తాత్పర్యం: విరాటరాజు తాను, తన సైన్యం కర్టుడిని ఎదుర్కొని కౌరవ పాండవ సేనలు ప్రశంసించగా తీవ్రమైన 
యుద్దం చేశాడు. అపుడు రథిక (శ్రేష్టుడైన కర్షుడు దేవతలు ్రశంసిస్తుండగా, (క్రోధమూర్తి అయి నీ కుమారులైన 
దుర్యోధనాదులకు సంతోషం కలిగేటట్టు ఆ విరాటరాజుయొక్క చతురంగ బలాలను సంహరించాడు. 


క. _ వేడుకమైం దలపడి పో । రాడిరి ద్రుపదభగదత్తు లస్తబలము శౌ 

ర్యాడంబరమును నెలుంగులు । జూడను వినం జిత్రములుగ శుంభద్ధంగిన్‌. 168 
'ప్రతిపదార్ధం:[ద్రుపద భగదత్తులు= (ద్రుపదుడు, భగదత్తుడు; అ(స్త్రబలము= అస్త సామర్థ్యం; శౌర్య= శౌర్యము యొక్క; 
ఆడంబరమునున్‌= ఆటోపాన్ని; ఎలుంగులున్‌= బొబ్బలు; చూడను= చూడటానికి; వినన్‌= వినుటకు; చిత్రములుగన్‌= 
విచిత్రంకాగా; శుంభత్‌+భంగిన్‌= వెలుగొందుతూ; వేడుకమైన్‌= వినోదంగా; తలపడి= ఎదిరించి; పోరాడిరి= యుద్ధం చేశారు. 


తాత్పర్యం: (ద్రుపదుడు, భగదత్తుడు తమ అస్త సామర్థ్యం, శౌర్యాడంబరం, వీరనాదాలు చూడటానికి, వినటానికి 
విచిత్రంగా తోచగా వెలుగొందుతూ, వినోదంగా ఒకరినొకరు ఎదుర్కొని యుద్ధం చేశారు. 


సీ. _ పారవుం డభిమన్యు బలువిడి దాంకి బా । జాసారమున ముంప నతండు గినిసి 
యతని ధనుఃకేతనాతపత్రంబులు । ద్రుంచి యేనింటం దత్తురగములను 
సారథి నొప్పించి శరము లేడిట స్రుక్కం। జేసి దర్చంబున శిరము. ద్రుంచు 
టకు భల్లమరి. బోయుటయు. గృతవర్మ రెం । దమ్ముల విల్లు నయ్యమ్మ్ము. దునిమె. 


తే. బలకయును వాలు. గొని నరుపట్టి గవిసి । పారవుని రథ్యముల నేలపాలు సేసి 
యుథికి సూతుని బడందన్ని యురగ విభుని€ । బట్టు గరుడుని క్రియ దల వట్టికొనియె. 169 


ప్రతిపదార్హం: పౌరవుండు= పౌరవుడు; అభిమన్యున్‌= అభిమన్యుడిని; బలువు+ఇడిన్‌= బలంతో; తాంకి= మార్కొని; 
బాణాసారమునన్‌= బాణాల వర్షంలో; ముంపన్‌= ముంచగా; అతండు= అభిమన్యుడు; కినిసి= కోపించి; అతని= పౌరవుడి యొక్క; 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము ర్‌7 


ధనుః= ధ నుస్సు; కేతన= పతాకం; ఆతప(త్రంబులు= గొడుగులు; డత్రుంచి= విరిచి; ఏనింటన్‌= ఐదు బాణాలతో; తద్‌= 
ఆ పౌరవుడి యొక్క; తురగములను= గు(ర్రాలను; సారథిన్‌= సారథిని; నొప్పించి= బాధించి; శరములు= బాణాలు; ఏడింటన్‌= 
ఏడింటితో; స్రుక్కన్‌= బాధపడేటట్టు; చేసి; దర్పంబునన్‌= గర్వంతో; శిరము= తల; డత్రుంచుటకున్‌= ఖండించటానికి; 
భల్లము+అరిబోయుటయున్‌= బాణం ఎక్కుపెట్టగా; కృతవర్మ; రెండు+అమ్ములన్‌= రెండు బాణాలతో; విల్లును= ధనుస్సును; 
ఆ+అమ్మున్‌= ఆ బాణాన్ని; తునిమెన్‌= త్రుంచాడు; పలకయును= డాలును; వాలున్‌= కత్తిని; కొని= (గ్రహించి; నరుపట్టి= 
అభిమన్యుడు; కవిసి= విజృంభించి; పౌరవుని= పౌరవుడి; రథ్యములన్‌= గు(ర్రాలను; నేలపాలు చేసి= కూల్చి; ఉరికి= పైకురికి; 
సూతునిన్‌= సారథిని; పడన్‌+తన్ని= పడిపోయేటట్టు తన్ని; ఉరగవిభునిన్‌= సర్పరాజును; పట్టు= పట్టుకొనే; గరుడుని= 
గరుత్మంతుడి; క్రియన్‌= వలె; తల+పట్టికొనియెన్‌= తలను పట్టుకొన్నాడు. 


తాత్పర్యం: పౌరవుడు అభిమన్యుడిని బలంతో తాకి బాణవర్షంలో ముంచగా, అతడు కోపించి, పౌరవుడి పతాకాన్ని, 
గొడుగులను, ధనుస్సును త్రుంచి, ఐదు బాణాలతో సారథిని, గుర్రాలను నొప్పించి, ఏడు బాణాలతో బాధించి, 
గర్వంతో శిరస్సు ఖండించటానికి ధనుస్సు ఎక్కువెట్టగా; కృతవర్మ రెండు బాణాలతో అభిమన్యుడి ధనుర్పాణాలను 
విరుగ గొట్టాడు. డాలు, కత్తి తీసికొని అభిమన్యుడు విజృంభించి, పౌరవుడి గుర్రాలను కూల్చి, పైకురికి సూతుడిని 
పడదన్ని, సర్పరాజును పట్టుకొనే గరుత్మంతుడివలె అతడి తలపట్టుకొన్నాడు. 


వ. ఆలోన సైంధవుండు సంభ్రమంబున శాతకృపాణ చర్మంబులు గొని, రథంబు డిగ్గనుథికి, రయంబున నెయిది 
యదల్చినం గని, జనకద్వేషియగు నతని వలని రోషం బగ్గలింప నా పురందరపాత్రుండు పౌరవుని విడిచి, 
యద్దిసకు లంఘించి కవిసె నప్పుడు. 170 


ప్రతిపదార్థం: ఆలోనన్‌= అంతలో; సైంధవుండు= సింధుదేశపు రాజైన జయ(ద్రథుడు; సంభ్రమంబునన్‌= వేగిరపాటుతో; శాత= 
తీక్షణమైన; కృపాణ= బాణాలను; చర్మంబులు= డాలులు; కొని= తీసికొని; రథంబున్‌= రథాన్ని; డిగ్గన్‌+ఉటికి= దిగి ఉరికి; 
రయంబునన్‌= వేగంగా; ఎయిది= వెంబడించి; అదల్ఫినన్‌= గద్దించగా; కని= చూచి; జనక= తండ్రులైన పాండవులకు; 
ద్వేషి+అగు= శత్రువైన; అతని వలని= అతడిమీద; రోషంబు= కోపం; అగ్గలింపన్‌= ఎక్కువ కాగా; ఆ పురందర పౌత్రుండు= 
ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; పౌరవునిన్‌= పౌరవుడిని; విడిచి= వదలి; ఆ+దెసకున్‌= జయద్రథుడివైపు; లంఘించి= దూకి; 
కవిసెన్‌= ఎదుర్కొన్నాడు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ లోపుగా జయ(ద్రథుడు వేగిరపాటుతో తీక్షణమైన కత్తిని, డాలును తీసికొని, రథం దిగి ఉరికి, 
వెన్నంటి గద్దించాడు. అది చూచి అభిమన్యుడు తన తండ్రులకు శత్రువైన జయ(ద్రథుడిమీద కోపం ఎక్కువకాగా, 
పౌరవుడిని విడిచి, ఆవైపు దూకి ఆక్రమించాడు. అప్పుడు. 


తే. వికట విస్సుర దసి చర్మ వివిధ చిత్ర।; గతులు చూపణి యెడంద కద్దుతమొనర్వ 
నార్జునియు సింధురాజు. బక్షాభిరామ । సింహ శార్జూలగతి విలసిల్లి రథిప! 171 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; వికట= కుటిలమైన; విస్సురత్‌= ప్రకాశిస్తున్న; అసి= కత్తుల; చర్మ= డాలులయొక్క; 
వివిధ= అనేకాలైన; చిత్రగతులు= విచిత్రమైన పోకడలు; చూపఅ= చూచేవారి; ఎడందకున్‌= మనస్సుకు; అద్భుతము+ఒనర్చన్‌= 
ఆశ్చర్యం గొలుపగా; ఆర్జునియున్‌= అభిమన్యుడూ; సింధురాజున్‌= జయద్రథుడూ; పక్ష= కౌరవపాండవ పక్షాలకు; అభిరామ= 
మనోజ్ఞమైన; సింహ= సింహం; శార్జూలం= పెద్దపులి; గతిన్‌= వలె; విలసిల్లిరి= ఒప్పారారు. 


58 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అభిమన్యు, జయ(ద్రభుల కుటిలమైన, (ప్రకాశిస్తున్న కత్తుల, డాళ్ళ అనేక 
చిత్రవిచిత్రగతులు చూచేవారికి ఆశ్చర్యం గొలుపగా, కౌరవ పాండవ పక్షాలకు వారు సింహం వలె, పులివలె 
మనోజ్ఞంగా ్రకాశించారు. 
వ. _ అట్టియెడ. 172 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు. 
తాత్పర్యం: అభిమన్యు జయద్రథులు యుద్దం చేసే ఆ సమయంలో. 
క. అజిముథీి వ్రేసినం బలకం । గఅచిన సైంధవుని యలుంగు గని నరసుతు. డే 

డ్రెలి ముటీిసిన నది రూపటథీి । విలుగుటయును వెస నతండు వెనుకకు విటిగెన్‌. 173 
ప్రతిపదార్థం: అజిముజటి= సంభ్రమంతో; ద్రేసినన్‌= కొట్టగా; పలకన్‌= డాలును; కజుచినన్‌= (గ్రుచ్చుకోగా; సైంధవుని= 
జయ(ద్రథుడి; అలుంగు= ఖడ్గము; కని= చూచి; నరసుతుండు= అభిమన్యుడు; ఏడ్పెజన్‌= పరాక్రమంతో; ముజిసినన్‌= గర్వించగా; 
అది= ఆ డాలు; రూపు+అథీ= పాడై విజుగుటయును= విరిగిపోగా; వెసన్‌= వెంటనే; అతండు= ఆ జయదద్రథుడు; వెనుకకున్‌= 
వెనుకకు; విటిగెన్‌= పారిపోయాడు. 
తాత్పర్యం: సైంధవుడు సంభ్రమంతో ఖడ్లాన్ని విసరగా అది అభిమన్యుని డాలుకు (గ్రుచ్చుకొనివిరిగింది. ఆ విరిగిన 
ఖడ్లాన్ని చూచి అభిమన్యుడు పరాక్రమంతో గర్వించాడు. ఆ ఖడ్గము పాడై విరుగగా జయద్రథుడు వేగంగా వెనుకకు 
పారిపోయాడు. 
క. విటిగినచో నిలువక వెజ । నుజటికెం దన రథము మీది 'కోడితి పో పో 

పిటికి యని పలికి నుఖుముగ । నథికెం దత్సేన6 బార్ధనందనుండు వడిన్‌. 174 
ప్రతిపదార్థం: విజిగిన చోన్‌= పారిపోయిన చోట; నిలువక= నిలబడక; వెజిన్‌= భయంతో; తన= తన యొక్క; రథము మీందికిన్‌= 
తేరుపైకి; ఉటికెన్‌= ఉరికాడు; ఓడితి= ఓడిపోయావు; పోపో= వెళ్ళు, వెళ్ళు; పిటికి!= పిరికివాడా! అని పలికి= అని చెప్పి; 
పార్థనందనుండు= అభిమన్యుడు; తద్‌+సేనన్‌= జయ(ద్రథుడి సైన్యాన్ని; వడిన్‌= వేగంగా; నుజటుముగన్‌= ముక్కలు ముక్కలుగా; 
నటికెన్‌= ఖండించాడు. 
తాత్పర్యం: డాలు విరిగిపోగా జయ[ద్రథుడు అట నిలువక భయంతో తన రథంపైకి ఉరికాడు. అప్పుడు 
అభిమన్యుడు '*ఓరి పిరికిపంద! నీవు ఓడిపోయావు. పోపో!? అని జయ(ద్రథుడితో పలికి, వాడి సైన్యాన్ని ముక్కలు 
ముక్కలుగా ఖండించాడు. 
క. తెరలిన సైంధవుం గని నృప । వరులు పలువు రొక్కపెట్ట వాసవిసుతుపై 

నురవడి. దటథిమిరి; మద్రే । శ్వరుండు గదిసి దీప్తశక్తి వైచెం బెలుచన్‌. 175 
ప్రతిపదార్థం: తెరలిన= పారిపోయిన; సైంధవున్‌= జయదద్రథుడిని; కని= చూచి; నృపవరులు= రాజ శ్రేష్టులు; పలువురు= అనేకులు; 
ఒక్కపెట్టన్‌= ఒకేసారి; వాసవిసుతుపైన్‌= అభిమన్యుడి మీదికి; ఉరవడిన్‌= అతివేగంగా; తజిమిరి= ఉరికిరి; మద్రేశ్చరుండు= 
శల్యుడు; కదిసి= మార్కొని; పెలుచన్‌= ఆ(గ్రహంతో; దీప్రశక్తిన్‌= మండునట్టి శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= వేశాడు. 
తాత్సర్యం: పారిపోతున్న సైంధవుడిని చూచి కౌరవపక్షంలోని రాజులు అనేకులు ఒకేసారి అభిమన్యుడి పైకి 
అతివేగంగా ఉరికారు. శల్యుడు కూడ ఎదురొడ్డి, కోపంతో వెలుగులు చిమ్మే శక్తి అనే ఆయుధాన్ని అతడిపై విసిరాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము ర్‌ం 


క. ఉరగాంగన నలి బట్టెడు । గరుడుని క్రియ శక్తి వట్టి క్రమ్మఅి వైచెన్‌ 
నరసుతుండు శల్యసూతునిం । బొరివోవంగ నార్దె. బాండుపుత్రబలంబుల్‌. 176 


ప్రతిపదార్థం: ఉరగ+అంగనన్‌= ఆడపామును; నలిన్‌+పట్టెడు= లాఘవంతో పట్టుకొను; గరుడుని క్రియన్‌= గరుత్మంతుడి 
వలె; శక్తి+పట్టి= శక్త్యాయుధాన్ని పట్టుకొని; (క్రమ్మణన్‌= తిరిగి; నరసుతుండు= అభిమన్యుడు; శల్యసూతునిన్‌= శల్యుడి సారథిని; 
పొరి+పోవంగన్‌= చచ్చునట్టు; వైచెన్‌= వేశాడు; పాండుపుత్ర బలంబుల్‌= పాండవుల సైన్యాలు; ఆర్ఫెన్‌= వీరనాదాలు చేశాయి. 
తాత్పర్యం: ఆడపామును లాఘవంతో పట్టుకొనే గరుత్మంతుడివలె అభిమన్యుడు ఆ శక్త్యాయుధాన్నే పట్టుకొని 
శల్యుడి సారథిని చచ్చేటట్టు కొట్టాడు. పాండవ సైన్యాలు వీరనాదాలు చేశాయి. 


వ.  అయ్యవసరంబున విరాటుండును ద్రుపదుండును ధృష్టకేతుండును యుధిష్టిరుండును సాత్యకియును 
గేకయపతులును భీమసేనుండును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం గవలును ద్రౌపదేయులును సౌభద్రుం 
బొగడు నెలుంగులు సింహనాదంబులు నింగి ముట్ట నతనికి నుల్లాసంబును నీ కొడుకులకు రోసంబును 
జనియింప, నతనిం బరివేష్టించిన నవ్విజయంబు సైరింపక కూడుకొని నీ కొడుకు లతనిపై.బటు శరంబులు 
గురియ, నక్కునూరసంతతికి సంతసంబుగా శల్యుండు గద గొని యభిమన్యున కభిముఖుందై కవిసె' ననిన 
విని ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు; విరాటుండును= విరాటరాజు; ద్రుపదుండును= ద్రుపదుడును; ధృష్టకేతుండును= 
ధృష్టకేతుడును; యుధిస్టిరుండును= ధర్మరాజును; సాత్యకియును; కేకయపతులును= కేకయదేశరాజులును; భీమసేనుండును= 
భీముడును; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడును; శిఖండియున్‌= శిఖండియును; కవలును= నకుల సహదేవులును; 
(ద్రౌాపదేయులును= (ద్రౌపదీ పుత్రులైన ప్రతివింధ్యాదులును; సౌభద్రున్‌= అభిమన్యుడిని; పొగడు= ప్రశంసించే; ఎలుంగులు= 
బొబ్బలు; సింహనాదంబులు= ఉత్సాహనాదాలు; నింగిముట్టన్‌= ఆకాశాన్ని తాకగా, అతనికిన్‌= ఆ అభిమన్యుడికి; ఉల్దాసంబును= 
ఉత్సాహం; నీ= నీయొక్క; కొడుకులకున్‌= పుత్రులకు; రోసమును= కోపము; జనియింపన్‌= కలుగగా; అతనిన్‌= అభిమన్యుడిని; 
పరివేష్టించినన్‌= చుట్టుముట్టగా; తద్‌+విజయంబు= ఆ విజయాన్ని; సైరింపక= ఓర్వక; కూడుకొని= కలిసికొని; నీ కొడుకులు= 
కౌరవులు; అతనిపైన్‌= అభిమన్యుడిమీద; పటుశరంబులు= బలమైన బాణాలు; కురియన్‌= కురిపించగా; ఆ+కుమారసంతతికిన్‌= 
ఆ నీ కొడుకులకు; సంతసంబుగాన్‌= సంతోషం కలిగేటట్టు; శల్యుండు= శల్యుడు; గద+కొని= గద తీసికొని; అభిమన్యునకున్‌= 
అభిమన్యుడికి; అభిముఖుండు+ఐ= ఎదురునిలిచి; కవిసెన్‌= మార్కొన్నాడు; అనినన్‌ విని= అనగా విని; ధృతరాష్ర్రుండు;= 
సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అప్పుడు పాండవులు, వారివైపుగల విరాట ద్రుపదాదియోధులు అభిమన్యుడిని ప్రశంసించగా, ఆ 
నినాదాలు ఆకాశాన్నంటి అతడికి ఉల్దాసాన్ని, నీ కొడుకులకు రోషాన్ని కలిగించాయి. అటువంటి గెలుపును 
సహించక, నీ పుత్రులు అతడిపై తీవ్రబాణాలు ప్రసరింపజేయగా, వారికి సంతోషం కలిగేటట్టు శల్యుడు గద 
తీసికొని, అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు- అనగా, విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 


తే. ఎక్కటెక్కటి పెనంగిన నింతవట్టు । పెనంకువలు నిట్టు లేచునే? పృథివి నింక 
జనము లీ కురుపాండవ సంగరంబు । సెప్పికొండ్రు మనంబు లచఛ్చెరువు నొంద.' 178 


ప్రతిపదార్థం: ఎక్కటి+ఎక్కటి= ఒక్కొక్కరు; పెనంగినన్‌= యుద్ధం చేస్తే) ఇంతవట్టు= ఇంతమా(త్రం; పెనంువలు= కలహాలు; 
ఇట్టు= ఈ విధంగా; ఏచునే?= విజృంభిస్తాయా?; పృథివిన్‌+ఇంకన్‌= భూలోకంలో ఇకముందు; జనములు= ప్రజలు; మనంబులు= 


60 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మనస్సులు; అచ్చెరువున్‌+ఒందన్‌= ఆశ్చర్యపడగా; ఈ కురు= ఈ కౌరవుల; పాండవ= పాండవుల; సంగరంబు= యుద్ధం; 
చెప్పికొండ్రు= చెప్పుకొంటారు. 

తాత్పర్యం: ఒకరితో ఒకరు యుద్ధం చేస్తే ఇంతింత పెనగులాటలు ఎక్కడైనా విజ్బంభిస్తాయా! భూలోకంలో అందరు 
ఆశ్చర్యంతో ఈ కురుపాండవ సం([గ్రామాన్ని గూర్చి ఇక ముందు ఎంతగానో చెప్పుకొంటారు! 


క అని సొంపు వినియు 'నాకుం । దనివి సనదు శల్యపారృతనయుల సమరం 

బున తెజంగు సెప్పు మేర్వడ' । ననవుడు సూతసుతు. డిట్టు లను€ బతితోడన్‌. 179 
ప్రతిపదార్థం: అని= యుద్ధం యొక్క; సొంపు= సమృద్ధి; వినియున్‌= విన్నా; నాకున్‌= నాకు; తనివిశచనదు= తృప్తి తీరదు; 
శల్య= శల్యుడి; పారతనయుల= అభిమన్యుడి యొక్క; సమరంబున= యుద్దం యొక్క; తెజింగు= విధం; ఏర్పడన్‌= వివరంగా; 
చెప్పుము= తెలియజేయుము; అనవుడున్‌= అనగా; పతితోడన్‌= ధృతరా్ర్రుడితో; సూతసుతుండు= సంజయుడు; ఇట్టులు+అనున్‌= 
-ఈ విధంగా అంటాడు. 
తాత్పర్యం: యుద్దాన్నిగూర్చి ఎంత విన్నా తనివి తీరటం లేదు. శల్యాభిమన్యుల యుద్దాన్ని వివరించుమనగా 
ధృతరాష్ర్రుడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు. 


భీవుసేన శల్యుల గదా యుద్ధము (సం. 7-14-4) 


ఉ. అమ్మెయి సూతుం డీల్గుటయు నగ్గలికం గద వుచ్చుకొంచు రౌ 

ద్రమ్మున వచ్చు శల్యుం గని తానును జండ గదా విలాసనో 

గ్రమ్ముగ లీల మార్కొనియె రమ్మిట రమ్మనుచున్‌ సమస్త సై 

న్యమ్ములు. బిచ్చలింపంగ సురాధిప పౌత్రుండు దీప్త గాత్రుండై. 180 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; సూతుండు= సారథి; ఈల్నుటయున్‌= చనిపోగా; అగ్గలికన్‌= శౌర్యంతో; గద= గదను; 
పుచ్చుకొంచున్‌= తీసికొని; రౌద్రమ్మునన్‌= (క్రోధంతో; వచ్చు= వచ్చే; శల్యున్‌= శల్యుడిని; కని= చూచి; సురాధిప పౌత్రుండు= 
దేవతలకు రాజైన ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; దీప్తగాత్రుండు+ఐ= జ్వలించే శరీరంగలవాడై; తానును= తానుకూడ; 
చండ= భయంకరమైన; గదా= గద యొక్క; విలాసన= మిక్కిలి ప్రకాశించే; ఉగ్రమ్ముగన్‌= తీవ్రతతో; రమ్ము+ఇట= ఇచటికి 
రా; రమ్ము= రా; అనుచున్‌= అంటూ; సమస్త సైన్యమ్ములున్‌= సైన్యాలన్నీ; పిచ్చలింపంగన్‌= భయపడగా; లీలన్‌= విలాసంగా; 
మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా సారథి మరణించగా, శౌర్యోపేతుడై గదను చేపట్టి (క్రోధం వెలిగక్కుతూ వచ్చే శల్యుడిని 
చూచి, జృలించే దేహంగల వాడైన అభిమన్యుడు మహాభయంకరంగా గదను తిప్పుతూ, సేనలన్నీ భయపడగా; 
రా! ముందుకు రా! అంటూ అవలీలగా అతడిని యెదుర్కొన్నాడు. 


టి. అంతకు భీమసేనుండు రయం బెసంగన్‌ గద నెయ్రి పట్టియ 
త్యంత బలంబుమైం. బిటింది కాతనిం ద్రోచి కనద్గదాపరి 
బ్రాంతి వెలుంగ నిల్లినం దిరంబయి శల్యు. డుదాత్తరేఖం గా 
లాంతక దీప్తమూర్తి యగు నాతని. దా బలంబు లార్వంగన్‌. 181 


ప్రతిపదార్ధం:అంతకు= అప్పుడు; భీమసేనుండు= భీముడు; రయంబు+ఎసంగన్‌= వేగం మీర; గదన్‌= గదను; ఎయ్రిపట్టి= ఒత్తిపట్టి; 


[క 


అత్యంత= మిక్కిలి; బలంబుమైన్‌= బలంగా; పిజిందికిన్‌= వెనుకకు; ఆతనిన్‌= అభిమన్యుడిని; త్రోచి= త్రోసివేసి; కనత్‌= 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 61 
ప్రకాశించే; గదా= గదయొక్క; పరిభ్రాంతి= త్రిప్పటం; వెలుంగన్‌= వెలుగగా; నిల్ఫినన్‌= నిలువగా; తిరంబు+అయి= స్థిరుడై; 
శల్యుండు; ఉదాత్తరేఖన్‌= జొన్నత్యంతో; కాల= ప్రళయకాలంలోని; అంతక= యముడివలె; దీప్త= ప్రకాశించే; మూర్తి అగు= 
రూపంగల; ఆతనిన్‌= ఆ భీముడిని; బలంబులు= కౌరవ సేనలు; ఆర్వంగన్‌= బొబ్బలు వెట్టగా; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: అంతలో భీముడు గదను ఒత్తిపట్టి, అభిమన్యుడిని మిక్కిలి వేగంగా వెనుకకు త్రోసి, ధగధగమెరిసేటట్టు 
గదను గిర్రున త్రిప్పుతూ నిలువగా, శల్యుడు స్థిరుడై, జొన్నత్యం మెరయగా, కౌరవసేనలు ప్రశంసాపూర్వకంగా 
బొబ్బలు పెడుతుండగా, ప్రళభయకాలంలోని యముడివలె వెలిగే భీముడిని ఎదుర్కొన్నాడు. 


వ. _ అట్టియెడ. 182 
ప్రతిపదార్దం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: భీముడు, శల్యుడు యుద్దం చేసే ఆ సమయంలో. 


క. “ఇతనికి నితండ యితనికి । నితండ యెదురు€ గాక యొరుల కీ యిరువురయు 
ద్దతి కెదుర వశమెో యనువా । క్త్రతియును దూర్యస్వనములు. గడు. బె ల్లైసంగెన్‌. 183 


ప్రతిపదార్థం: ఇతనికిన్‌= ఈ భీముడికి; ఇతండు+అ= ఈ శల్యుడే; ఇతనికిన్‌= ఈ శల్యుడికి; ఇతండు+అ= ఈ భీముడే; 
ఎదురున్‌= ఉజ్జీ; కాక= అట్టా కాక; ఒరులకున్‌= ఇతరులకు; ఈ+ఇరువుర= ఈ ఇద్దరి; ఉద్దతికిన్‌= గర్వాన్ని; ఎదురన్‌= 
ఎదుర్కొనడానికి; వశమె?= వీలౌతుందా?; అను= అనే; వాక్‌+తతియును= మాటల సమూహమూ; తూర్య= వాద్యాలయొక్క; 
స్వనములున్‌= ధ్వనులును; కడున్‌+పెల్టు= అత్యధికంగా; ఎసలౌన్‌= రేగినవి. 

తాత్పర్యం: 'భీముడికి శల్యుడే, శల్యుడికి భీముడే ఉద్ది తప్ప ఇతరు లెవ్వరు వీరి తీవ్రతను ఎదుర్కొనలేరు” 
అనే ప్రశంసలూ, వాద్యధ్వనులూ అంతటా వ్యాపించాయి. 


వ. ఇట్లు దలపడి శల్య సమీరనందనులు మండల ప్రచారంబులను విచిత్ర గదా ప్రసారణంబులను మెజియుచు. 
184 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; తలపడి= పోరి; శల్య= శల్యుడు; సమీరనందనులు= వాయుపుత్రుడైన భీముడు; మండల 


'ప్రచారంబులను= రెండు కాళ్ళతో మండలాకారంగా నిలిచి చేసే నడకలతోను; గదా= గదల యొక్క; 'ప్రసారణంబులను= 
చాచుటతోను; మెజయుచున్‌= వెలుగొందుతూ. 


తాత్పర్యం: ఈ విధంగా పోరి భీముడు, శల్యుడు కాళ్ళతో మండలాకారంగా కదలటం, గదలను చాచటం వంటి 
గదాయుద్ధ నైపుణ్యంతో ప్రకాశిస్తూ, 
క. _ గద లన్యోన్య సమాగతిన్‌ మిడు6ంగుజుల్‌ గ్రక్కంగ సారించుచుం 

గదియం బాయంగ వ్రేటు దప్ప నుసులంగా నేర్పు లంగంబులం 

దొదవన్‌ ఘోర పరస్పర ప్రహతు లత్యుగ్రంబుగా నెత్తురుల్‌ 

సెదరింపం బదశబ్ద హుంకృతులు దిక్సీమంబులన్‌ దాంటంగన్‌. 185 


ప్రతిపదార్థం: గదలు= గదాయుధాలు; అన్యోన్య= పరస్పరం; సమాగతిన్‌= తాకటం; మిడుంగుజుల్‌= మిణుగురులు; క్రక్కంగన్‌= 
వెదజల్దుతుండగా; సారించుచున్‌= విసురుతూ; కదియన్‌= సమీపించగా; పాయంగన్‌= ప్రక్కకు తొలగగా; వ్రేటు= దెబ్బ; తప్పన్‌= 


62 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తప్పిపోగా; నుసులంగా= మెదలగా; అంగంబులందున్‌= అవయవాలలో; నేర్పులు= నైపుణ్యాలు; ఒదవన్‌= నిండగా; ఘఫోర= 
భయంకరమైన; పరస్పర= ఒకరికి ఒకరు; ప్రహతులు= దెబ్బలు; అతి+ఉఊ(గ్రంబుగాన్‌= మిక్కిలి భీషణంగా; నెత్తురుల్‌= రక్తాలను; 
చెదరింపన్‌= చిమ్మగా; పదం= అడుగుల; శబ్ద= చప్పుళ్ళు; హుంకృతులు= హుంకారాలు; దిక్‌+సీమంబులన్‌= దిక్కుల కొనలను; 


దాంట౮గన్‌= దాటగా. 


తాత్పర్యం: గదలు ఒకదాని కొకటి తాకటం వలన మిణుగురులు రాలుతుండినవి. గదలను విసురుతూ దగ్గరికి 
రాగా, ప్రక్కకు జఒరిగేసరికి (వ్రేటు తప్పగా- మెదిలేసరికి అంగాలలో నైపుణ్యం పెరిగింది. భీకరమైన పరస్పర 
'ప్రహారాలు మిక్కిలి తీవ్రంగా రక్తాన్ని చిమ్మినవి. కాలి అడుగుల ధ్వనులు, హుంకారాలు దిక్కుల కొనలను దాటాయి. 
ఇట్టు కాగా. 


విశేషం: ఇందు గదా యుద్దంలోని నైపుణ్యం వర్ణించబడింది. భీమ శల్యుల పోరు యుద్దవీరాన్ని వ్యక్తీకరిస్తున్నది. 


క. పోరెడు నప్పుడు లావును । వీరోద్రేకంబు. జలము వెరవును సరియై 
మారుతియు మద్రపతియు ను । దారగతుల మెఅసి రమరతతి వినుతింపన్‌. 186 


ప్రతిపదార్థం: మారుతియున్‌= భీముడు; మద్రపతియును= శల్యుడును; పోరెడు+అప్పుడు= యుద్ధం చేసేటప్పుడు; లావును= 
బలమూ; వీర+ఉ(ద్రేకంబున్‌= వీరులలోని విజ్బంభణమూ; చలము= మాత్సర్యం; వెరవును= ఉపాయం కూడా; సరి+ఐ= సమానమై; 
అమరతతి= దేవతల సమూహం; వినుతింపన్‌= పొగడగా; ఉదార గతులన్‌= గొప్ప రీతులతో; మెజసిరి= ప్రకాశించారు. 


తాత్పర్యం: భీముడు, శల్యుడు యుద్ధం చేసేటప్పుడు బలం, ఆ వీరులిద్దరి విజ్వంభణం, మాత్సర్యం, ఉపాయం 
కూడ సమానమై, దేవతల సమూహం పొగడగా, ఉదార ప్రవర్తనతో ప్రకాశించారు. 

వ. _ ఇట్లు పెద్దయుంబ్రొద్దు పెనంగి. 187 
ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; పెనంగి= పోరాడి. 

తాత్పర్యం: ఈ రీతిగా భీమ శల్యులు చాలా సేపు యుద్ధం చేసి. 


క. అటిముటి నొండొరు వ్రేసిన । నెలికులు దాంకుటయు నొచ్చి నేల. కొజగె బి 
ట్టజి యా సుభట ద్వితయము । వెజచజచి బలద్వయంబు వెగ డందంగన్‌. 188 


ప్రతిపదార్థం: బలద్వయంబు= కురు పాండవ సేనలు; వెజచఅచి= భయపడి; వెగడు+అందంగన్‌= తల్లడిల్లగా; ఆ; సుభట= 
వీరుల; ద్వితయము= జంట; అజీముటిన్‌= సంభ్రమంతో; ఒండొరున్‌= ఒకరినొకరు; (్రేసినన్‌= కొట్టగా; నెజంకులు= 
మర్శస్థానాలు; తాంుటయున్‌= తాకగా; నొచ్చి= బాధపడి; బిట్టు+అటి= వేగం తగ్గి; నేలకున్‌= భూమిపై; ఒజగెన్‌= వాలింది. 


తాత్పర్యం: కురు పాండవసేనలు భయపడి తల్లడిల్లగా భీమ శల్యులు సంభ్రమంతో ఒకరినొకరు గదలతో 
కొట్టుకోగా, మర్మాలకు తగిలి, బాధతో వేగం తగ్గి క్రింద పడ్డారు. 


వ. అయ్యవసరంబున. 189 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 63 
తాత్పర్యం: భీమ శల్యులు నేలపై పడిన సమయంలో. 


క. _ కృతవర్ముడు మద్రమహీ । పతి గ్రక్కున గ్రుచ్చి యెత్తి పాయంగొని యు 
ద్దతి వాయ జనియె మారుత । సుతు. డాలో. దెలిసి లేచి శోభిల్లె. గడున్‌. 190 


ప్రతిపదార్థం: కృతవర్ముండు= కృతవర్మ; మద్రమహీపతిన్‌= శల్యుడిని; (గ్రక్కునన్‌= వెంటనే; (గ్రుచ్చి యెత్తి= చేతులు దూర్చి 
పైకెత్తుకొని; పాయన్‌+కొని= దారిచేసికొని; ఉద్దతి+పాయన్‌= దర్పం తొలగగా; చనియెన్‌= వెళ్ళిపోయాడు; మారుతసుతుండు= 
వాయు పుత్రుడైన భీముడు; ఆలోన్‌= అంతలో; తెలిసి= తేరుకొని; లేచి= నిలిచి; కడున్‌= మిక్కిలి; శోభిల్లైన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: కృతవర్మ వెంటనే శల్యుడిని చేతులు చంకల్లో దూర్చి పైకెత్తుకొని, సైన్యంలో నుండి దారిచేసికొని, 
దర్చం తొలగగా వెళ్ళిపోయాడు. భీముడు అంతలోనే తేరుకొని లేచి మిక్కిలి ప్రకాశించాడు. 


క. గద సారించుచు జయమునఈ. । బొదలు నతని జూచి నీదు పుత్రులు గోపం 
బొదవ నడరి రుద్దటగతి ।; మదవత్కరి చటుల రథ సమాజంబులతోన్‌. 191 


ప్రతిపదార్దం: గద సారించుచున్‌= గదను చాపుతూ; జయమునన్‌= విజయంతో; పొదలు= ఒప్పు; అతనిన్‌= భీముడిని; చూచి= 
చూచి; నీదు= నీయొక్క; పుత్రులు= కొడుకులు; కోపంబు= (క్రోధం; ఒదవన్‌= కలుగగా; మదవత్‌= మదంగల; కరి= ఏనుగుల; 
చటుల= చలించే, రథ= రథాల యొక్క; సమాజంబులతోన్‌= సమూహాలతో; అడరిరి= విజృంభించారు. 


తాత్పర్యం: గదను చాపుతూ జయంతో వర్దిల్లే భీముడిని చూచి, దుర్యోధనాదులు కోపం మీరగా; మదించిన 
ఏనుగులతో, చలించే రథబలంతో విజృంభించారు. 


వ. ఇట్లడరి వివిధాస్త్ర శస్తంబు లేయుచుం బొదివిన. 192 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారంగా; అడరి= విజృంభించి; వివిధ= అనేక విధాలైన; అ(స్త= ఆగ్నేయాస్తాదులు; శస్త్ర= ఖడ్లాదులు; 
ఏయుచున్‌= వేస్తూ: పొదివినన్‌= అక్రమించగా. 


తాత్పర్యం: ఈ ప్రకారంగా విజృంభించి కౌరవులు భీముడిపై అ(స్తశస్తాలు ప్రయోగించి ఆ(క్రమించగా. 


మ. కవలుం దానును నేచి యుద్దురగతిం గౌంతేయముఖ్యుండు వీ 
రవరానీకము వీకం గూడికొని సంరంభంబు శోభిల్లం గౌ 
రవసంఘంబు గలంచినన్‌ విజిగె దర్పం బేది నీ సేనయ 
బ్బవితానంబు మహాసమీరణ నిరస్తంబైన చందంబునన్‌. 193 


ప్రతిపదార్థం: కవలున్‌= నకుల సహదేవులును; తానును= భీముడును; ఏచి= విజృంభించి; ఉద్దురగతిన్‌= తీవ్రంగా; 
కౌంతేయముఖ్యుండు= భీముడునూ; వీరవర= (శ్రేష్టులైన వీరుల; అనీకము= సమూహమూ; వీంకన్‌= ఉత్సాహంతో; కూడికొని= 
కలిసికొని; సంరంభంబు= ఆటోపం; శోభిల్లన్‌= ప్రకాశించగా; కౌరవసంఘంబున్‌= కౌరవుల సమూహాన్ని; కలంచినన్‌= కలతపెట్టగా; 
నీ= నీ (ధృతరాష్ట్రుడి) యొక్క; సేన= సైన్యం; అబ్ద్బ= మేఘాల; వితానంబు= సమూహం; మహా= గొప్ప; సమీరణ= వాయువుచేత; 
నిరస్తంబైన= తొలగించబడిన; చందంబునన్‌= విధంగా, దర్భంబు= గర్వం; ఏది= నశించి; విజిగెన్‌= పాటెను. 


64 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: నకుల సహదేవులు, తాను విజ్బంభించి, ఉత్సాహంతో వీరవరులను కూడుకొని, ఆటోపం ్రకాశించగా 
భీముడు కౌరవ సైన్యాన్ని కలత పెట్టాడు. అపుడు నీ సైన్యం, మేఘ సమూహం తీవ్రమైన వాయువుచేత 
పటాపంచలైనట్టు దర్వహీనమై చెల్హాచెదరైంది. 

విశేషం: అలంకారం ఉపమ. 


వ. అంత నపరాహుంబయ్యె; నప్పుడు శంఖ భేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ సింహనాదంబులం 
బేర్దినపాండవసేనం జూచి వృషసేనుండు రోషావేశభీషణుండై మార్కొని మార్గణనికరంబులు నిగిడించిన. 194 


ప్రతిపదార్హం: అంతన్‌= అంతలో; అపరాహ్హంబు+అయ్యెన్‌= మధ్యాహ్నం దాటింది; అప్పుడు= ఆ సమయంలో; శంఖ= శంఖాలు; 
భేరీ= దుందుభులు; మృదంగ+ఆది= మద్దెల మొదలైన; తూర్య= వాద్యాల; స్వనంబులు= ధ్వనులు; చెలంగన్‌= చెలరేగగా; 
సింహనాదంబులన్‌= సింహగర్జనలతో; పేర్చిన= అతిశయించిన; పాండవసేనన్‌= పాండవుల సైన్యాన్ని; చూచి; వృషసేనుండు= 
వృషసేనుడు; రోష= కోపం; ఆవేశ= కలుగుటవలన; భీషణుండు+ఐ= భయం గొలిపేవాడై; మార్కొని= ఎదుర్కొని; మార్గణ= 
బాణాల; నికరంబులు= సమూహాలు; నిగిడించినన్‌= వేయగా. 


తాత్పర్యం: ఇంతలో మధ్యాహ్నమయింది. శంఖాలు, భేరులు, మద్దెలలు మొదలైన వాద్యాలు (మోగగా, 
సింహనాదాలు చెలగిన పాండవ సైన్యాన్ని చూచి వృషసేనుడు కోపం ఆవేశించగా భయంకరుడై ఎదుర్కొని 
బాణజాలాన్ని ప్రయోగించగా. 


మ. _కరిగాత్రంబుల ఘోటకాంగకములం గప్పెన్‌ సమిద్దూమి య 
చఛ్చైరువై యుండ6గ రథ్యసూత రథిక శ్రేశీవపుఃఖండముల్‌ 
దొర(గెం, దుత్తుమురయ్యె. గాల్టలము, లస్తోక ప్రవాహంబులై 
పరంగెన్‌ రక్తనదుల్‌, పిశాచకుల మంభః కేలిలోలంబుగన్‌. 195 


ప్రతిపదార్థం: సమిత్‌+భూమి= యుద్ధ రంగము; అచ్చెరువు+ఐ+ఉండంగన్‌= ఆశ్చర్యం కలదై; కరిగాత్రంబులన్‌= ఏనుగుల 
అవయవాలతోను; ఘఫోటక+అంగములన్‌= గు(ర్రాల అంగాలతోను; కప్పెన్‌= నిండింది; రథ్య= గు(ర్రాల; సూత= సారథుల; రథిక= 
రథంపై ఉండేవారి యొక్క; (శ్రేణీ= సమూహాల; వపుః+ఖండముల్‌= దేహభాగాలు; తొలల్గౌన్‌= విరిగిపోయాయి; కాల్బలములు= 
పదాతి సైన్యాలు; తుత్తుమురు+అయ్యెన్‌= చిన్నచిన్నముక్కలైంది; రక్తనదుల్‌= నెత్తురు వాగులు; అస్తోక= గొప్పుగా; ప్రవాహంబులు+ఐ= 
పారినవై; పిశాచకులము= దయ్యాల గుంపు; అంభణేలి= జలక్రీడలందు; లోలంబుగన్‌= ఆసక్తి కలవిగా; పరరౌన్‌= ఒప్పినవి. 
తాత్పర్యం: యుద్దభూమి ఏనుగుల, గుర్రాల అవయవాలతో నిండి ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది. గుర్రాల, 
సారథుల, రథికుల - ఖండించబడిన దేహభాగాలు రాలిపడ్డాయి. పదాతి దళం చిన్నచిన్నముక్కలైంది. పిశాచ 
గణానికి జలట్రీడలందు ఆసక్తి కలిగేటట్టు గొప్ప రక్తపుటేరులు ప్రవహించాయి. 


విశేషం: ఇట యుద్ధవీరం వలన బీభత్సరసం ఉదయించింది.- 


తే. కర్ణనందను. డి ట్లత్యుదీర్ణభంగిం ; బాండురాజ తనూజుల బలము నెల్ల 
గనుపు గొట్టంగం జొచ్చిన€ గినిసి నకులు । నాత్మజుండు శతానీకు. డతనిం దాతి. 196 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 65 


ప్రతిపదార్దం: కర్ల్షనందనుండు= కర్షుడి పుత్రుడైన వృషసేనుడు; ఇట్టు= ఈ విధంగా అతి+ఉదీర్లభంగిన్‌= మిక్కిలి గొప్ప పద్దతిలో; 
పాండురాజ తనూజుల= పాండవుల; బలమును= సైన్యమును; ఎల్లన్‌= అంతయు; కనుపు+కొట్టంగన్‌= ఖండించటానికి; 
చొచ్చినన్‌= పూనుకోగా; నకులుని= నకులుడి యొక్క; ఆత్మజుండు= కుమారుడైన; శతానీకుడు; కినిసి= కోపించి; అతనిన్‌= 
ఆ వృషననుడిని; తాంకి= ఎదుర్కొని. 


తాత్పర్యం: కర్టుడి పుత్రుడైన వృషసేనుడు మిక్కిలి తీవ్రంగా పాండవుల సైన్యాన్నంతా ఖండించటానికి 
పూనుకొనగా, నకులుడి పుత్రుడైన శతానీకుడు కోపించి అతడిని ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ వాలమ్ములు పది మేనం । గీలించిన నాతం డతని కేతనము ధరం 
గూలిచి చాపము. ద్రుంచిన । నాలోనన ద్రౌపదేయులందటు. బెలుచన్‌. 197 


ప్రతిపదార్థం: వాలు+అమ్ములు= వాడిగల బాణాలు; పది; మేనన్‌= దేహంపై; కీలించినన్‌= నాటగా; ఆతండు= వృషసేనుడు; 
అతని= శతానీకుడి; కేతనమున్‌= పతాకాన్ని; ధరన్‌= భూమిపై; కూలిచి= పడవేసి; చాపమున్‌= ధనుస్సును; (త్రుంచినన్‌= 
ఛేదించగా; ఆలోనన్‌+అ= అంతలోనే; ద్రౌపదేయులు= (ద్రౌపది పుత్రులు; అందరున్‌= అంతా; పెలుచన్‌= కోపంతో. 


తాత్పర్యం: శతానీకుడు వాడిగల పది బాణాలు వృషసేనుడి శరీరంపై నాటగా; వృషసేనుడు అతడి పతాకాన్ని 
విరిచి, ధనుస్సును (త్రుంచాడు. అంతలోనే ద్రౌపదిపుత్రులైన ప్రతివింధ్యాదులందరు సింహానాదాలతో. 


వ. _తోడంబుట్టువునకుం దలకడచి వివిధ విశిఖంబుల వృషసేనుం గప్పిన నశ్వత్చామ ప్రముఖంబై కదిసి, 
కౌరవానీకంబు శతానీకునిం దత్సోదరుల ననేక క్రూరాస్త నిచయావృతులం జేసినం గని కౌంతేయాగ్రజుండు 
గడంగి, కేకయ మాత్య్య పాంచాల ప్రభృతి బలంబులతో నురవడించిన, సురాసుర సంగ్రామ సదృశ సమరం 
బయ్యె; నందు భీమ కర్ణ కృప ద్రోణ ద్రౌణి ధృష్టద్యుమ్న విరాటులు ప్రతాప దీపితులై మార్తాండుండు సప్తమూర్తులు 
దాల్చి ధరణి విహరించినట్లు వెలింగిరి; కొండొక సేపునకు6 బాండవ సేనా సాగర సంరంభంబు సహింపం 
జాలక మన మొన దెరలి మరలినం జూచి యాచార్యుండు గోపాటోపంబును బటువిక్రమంబును నావేశింప 
నీ సైనికుల నిలు నిలు మని యదలి, తూజీరంబు బిగియించి, గుణంబు సారించి, సారథితో నిట్లనియె. 
1908 


ప్రతిపదార్థం: తోడంబుట్టువునకున్‌= తోబుట్టువైన శతానీకుడిని; తలకడచి= దాటి; వృషసేనున్‌= వృషసేనుడిని; వివిధ 
విశిఖంబులన్‌= అనేక బాణాలతో; కప్పినన్‌= ముంచగా; కౌరవ+అనీకంబు= కౌరవులసేన; అశ్చత్సామ ప్రముఖంబు+ఐ= అశ్చత్హామ 
ముఖ్యంగా కలదై; కదిసి= సమీపించి; శతానీకునిన్‌= శతానీకుడిని; తద్‌+సోదరులన్‌= అతని తోబుట్టువులను; అనేక= బహువిధాలైన; 
'క్రూర+అ(స్త= భయంకరమైన ఆయుధాల; నిచయ= సమూహంచేత; ఆవృతులన్‌= కప్పబడినవారలను; చేసినన్‌= చేయగా; కని= 
చూచి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి పెద్ద కొడుకైన ధర్మరాజు; కడంగి= పూనుకొని; కేకయ= కేకయ దేశపు; మాత్స్యా= 
మత్స్యదేశపు; పాంచాల= పాంచాలదేశపు; బలంబులతోన్‌= సైన్యాలతో; ఉరవడించినన్‌= విజ్బంభించగా; సుర= దేవతల; అసుర= 
రాక్షసుల; సం[గ్రామ= యుద్ధంతో, సద్భశ= సమానమైన; సమరంబు= యుద్దం; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్ధంలో; 
భీమ; కర్ణ కృప; ద్రోణ; ద్రౌణి= అశ్చత్భామ; ధృష్టద్యుమ్న; విరాటులు; ప్రతాప= పరాక్రమంతో; దీపితులై= వెలుగొందినవారై; 
మార్తాండుండు= సూర్యుడు; సప్రమూర్తులు= ఏడు రూపాలు; తాల్చి= ధరించి; ధరణిన్‌= భూమియందు; విహరించినట్టు= 
తిరిగినట్టు; వెలింగిరి= ప్రకాశించారు; కొండొకసేపునకున్‌= కొంత సేపటికి; పాండవ= పాండవుల; సేనా= సైన్యం యొక్క; 
సంరంభంబు= ఆటోపాన్ని; సహింపన్‌+చాలక= ఓర్వలేక; మనమొన= మనయొక్క సైన్యం; తెరలి= కలతపడి; మరలినన్‌= వెనుకకు 


66 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తిరుగగా; చూచి; ఆచార్యుండు= (ద్రోణుడు; కోప+ఆటోపంబునున్‌= కోపం యొక్క తీవ్రతయు; పటువి[క్రమంబునున్‌= 
పరా[క్రమమును; ఆవేశింపన్‌= విజ్బంభించగా; నీ సైనికులన్‌= నీయొక్క భటులను; నిలు నిలుము+అని= ఆగండాగండి అని; 
అదల్ఫి= బెదిరించి; తూణీరంబు= అమ్ములపాది; బిగియించి= బిగియగట్టి; గుణంబు= అల్లెత్రాడు; సారించి= లాగి; సారథితోన్‌= 
రథసారథితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: (ద్రాపదిపుత్రులైన ప్రతివింధ్యాదులు సోదరుడైన శతానీకుడిని దాటి, వృషసేనుడిని అనేక బాణాలతో 
ముంచగా, కౌరవసేన అశ్వత్థామను ముందుంచుకొని సమీపించి శతానీకుడిని, అతడి తోబుట్టువులను 
బహువిధాలైన (క్రూరాస్రజాలంతో కప్పగా చూచి, ధర్మరాజు ప్రయత్నపూర్వకంగా కేకయ, మత్స్య, పాంచాలాది 
సైన్యాలతో విజ్బంభించగా, దేవ, రాక్షస యుద్ధంతో సమానమైన యుద్ధం జరిగింది. ఆ యుద్దంలో భీమ, కర్ణ, 
కృప, ద్రోణ, అశ్వత్థామ, ధృష్టద్యుమ్న, విరాటులు పరాక్రమంతో వెలిగి, సూర్యుడు ఏడు రూపాలు తాల్ళి భూమిపై 
విహరించినట్టు ప్రకాశించారు. కొంతసేపటికి పాండవ సేన యొక్క ఆటోపాన్ని సహింపజాలక మన కౌరవసైన్యం 
కలతపడి వెనుదిరుగగా, ఆచార్యుడు అది చూచి కోప తీవ్రత, పరాక్రమం విజ్బంభించగా, నీ భటులను నిలు, 
నిలు మని అదల్సి, అమ్ములపొది బిగియగట్టి, అల్లెత్రాడు సవరించి, సారథితో ఈ విధంగా అన్నాడు. 


సీ.  'చలమేది కౌరవ సైన్యముల్‌ వాటెడు । ధర్మనందనుని యుద్దండ వృత్తిం 
గంటె? యీతనిం దాంకి గర్వంబు మాన్వక । నిలిచిన నిమ్మూంక నిలుచు నెట్లు? 
ధర్మజ భీమ సాత్యకి మాత్స్యపాంచాల । తత్తనూజులు నాకు6 దరమె? క్రీడి 
చాపంబు వెరవు నా చూపెనయది గాది? । విను మట్లు గాకయు. దనువు దాంచు 


తే... సమయమే యిది? సంభృతోత్సాహలీల ।; జయము. గీర్తియు గోరి యస్టలితభంగిం 
దేరు నడుపుము; చేతుల తీంట వోవ । నడరి రథిక జనంబు వేటాడవలయు.” 199 


ప్రతిపదార్థం: చలము= మాత్సర్యం; ఏది= నశించి; కౌరవసైన్యముల్‌= కౌరవుల సేనలు; పాటెడున్‌= పారిపోతున్నవి; ధర్మనంద 
నుని= ధర్మరాజు యొక్క; ఉద్దండ వృత్తిన్‌= భయంకరమైన ప్రవర్తనను; కంటె?= చూచినావా?; ఈతనిన్‌= ఈ ధర్మరాజును; 
తాంకి= ఎదుర్కొని; గర్భంబు= అహంకారాన్ని; మాన్సక= తగ్గించక; నిలిచినన్‌= ఊరకుంటే; ఈ+మూ6(క= ఈ సైన్యం; నిలుచును 
+ఎట్టు?= ఎట్లా నిలుస్తుంది?; ధర్మజ= ధర్మరాజు; భీమ= భీముడు; సాత్యకి; మాత్య్య= విరాటుడు; పాంచాల= ద్రుపదుడు; 
తద్‌+తనూజులు= వారల కుమారులు; నాకున్‌= నాకు; తరమె= నాకు సాధ్యమే; క్రీడి= అర్జునుడి; చాపంబు= ధనుస్సు యొక్క; 
వెరవు= నైపుణ్యం; నా చూపిన+అది= నేను చూపింది; కాదె!= కాదా!; వినుము= విను; అట్టు+కాకయున్‌= అదేగాక; తనువు= 
దేహం; దాచు= కాపాడుకొనే; సమయమే+ఇది?= సమయమా ఇది?; సంభృత= నిండిన; ఉత్సాహ= ఉత్సాహం యొక్క; లీలన్‌= 
విలాసంతో; జయమున్‌= విజయాన్ని; కీర్తియున్‌= యశస్సును; కోరి= కాంక్షించి; అస్థలిత భంగిన్‌= చలించని విధంగా; తేరు= 
రథాన్ని; నడుపుము= తోలుము; చేతుల తీంట= చేతుల యొక్క దురద; పోవన్‌= పోయేటట్టుగా; అడరి= పూని; రథిక జనంబున్‌= 
రథంపై ఉండే వీరులను; వేటాడవలయున్‌= వధించాలి. 


తాత్పర్యం: 'కౌరవ సైన్యాలు మాత్సర్యం తొలగి పారిపోతున్నాయి. ధర్మరాజు యొక్క విజృంభణాన్ని చూచావా? 
ఈ ధర్మజుడిని ఎదుర్కొని గర్వాన్ని అణచకుంటే ఈ సైన్యం నిలిచేదెట్లా? ధర్మరాజు, భీముడు, సాత్యకి, విరాటుడు, 
(ద్రుపదుడు, వారల పుత్రులను ఓడించటం నాకు అసాధ్యమైన దేమీ కాదు. అర్జునుడికి ధనుర్విద్యా నైపుణ్యం 
నేను నేర్పించిందే కదా! వినుము. అదేగాక, ఈ దేహాన్ని కాపాడుకొనే సమయమా ఇది? ఉత్సాహ విలాసంతో 
విజయాన్ని. కీర్తిని కోరి, స్థిరుడవై రథాన్ని నడుపుము. చేతుల తీట పోయేటట్టు రథికవరులను వేటాడాలి. 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 67 
ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్దంబు సేయుట (సం.7-15-19) 


చ. అన విని మేను వెంచి రయమార6గ సూతుండు దేరు వోవని 
ఛ్లినంగని వారి సైన్యములు చెచ్చెర ధర్మజు మించి త్రోవం బే 
ర్లిన భుజసంపదం గడంగి, సింధుర లీల. దెరల్టి, తాం న 
మ్మనుజ విభున్‌ గురుండు, పటుమార్గణ సంపిహితాంబరంబుగన్‌. 200 


ప్రతిపదార్థం: అనన్‌+విని= ద్రోణుడు అనగా విని; మేను= శరీరం; పెంచి= ఉబ్బించి; సూతుండు= సారథి; రయము+ఆరంగన్‌= 
వేగంగా; తేరు= రథాన్ని; పోవనిచ్చినన్‌= నడిపించగా; కని= చూచి; వారి సైన్యములు= పాండవుల సైన్యాలు; చెచ్చెరన్‌= త్వరత్వరగా; 
ధర్మజు= ధర్మరాజును; మించి= అధిగమించి; (త్రోవన్‌= త్రోయగా; గురుండు= ద్రోణుడు; పేర్చిన= అధికమైన; భుజ సంపదన్‌= 
బాహుబలంతో; కడంగి= పూనుకొని; సింధుర లీలన్‌= ఏనుగువలె; తెరల్చి= విజ్బంభించి; పటుమార్గణ= బలమైన బాణాలచేత; 
సంపిహిత= కప్పబడిన; అంబరంబుగన్‌= ఆకాశం కలదిగా; ఆ+మనుజ విభున్‌= ఆ ధర్మరాజును; తాథెన్‌= థీకొన్నాడు. 


తాత్సర్యం: ద్రోణుడు అట్లనగా విని, సారథి శరీరం ఉప్పాంగగా రథాన్ని ముందుకు నడిపాడు. అది చూచి పాండవ 
సేనలు త్వర త్వరగా ధర్మరాజును దాటి 'త్రోసికొని ముందుకు సాగాయి. అపుడు (ద్రోణాచార్యుడు అతిశయించిన 
బాహుబలంతో ప్రయత్నపూర్వకంగా ఏనుగు వలె విజృంభించి, ఆకాశమంతటా బాణాలను పరిచి, ధర్మరాజును 
ఢీకొన్నాడు. 
క. _ తాంకినం బొగడం దగియెడు | వీంకం బతి ద్రోణు బాణవృతు. జేయ నతం 

డాంక గొనక యతని ధనువు । వ్రేకని భల్లమున ద్రుంచి వెస డగ్గఖియెన్‌. 201 


ప్రతిపదార్థం: తాంకినన్‌= ఎదుర్కొనగా; పొగడన్‌+తగియెడు= ప్రశంసించదగిన; వీంకన్‌= పరాక్రమంతో; పతి= ధర్మరాజు; 
'ద్రోణున్‌= ద్రోణుడిని; బాణవృతున్‌= బాణాలచేత కప్పబడినవాడినిగా; చేయన్‌= చేయగా; అతండు= ఆ ద్రోణుడు; ఆక+కొనక= 
ఆగక; అతని ధనువున్‌= ఆ ధర్మజుడి ధనుస్సును; వ్రేకని= బరువైన; భల్లమునన్‌= బల్లెంతో; (త్రుంచి= విరిచి; వెసన్‌= వేగంగా; 
డగ్గజీయెన్‌= సమీపించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు ఆగక, బరువైన బల్లెంతో ధర్మజుడి ధనుస్సును విరిచి, వేగంగా అతడిని సమీపించాడు. 


వ. ఇ ట్లుద్దతుందై యగ్గురుండు పొంగిన జలధియుం బోలెం గవిసిన ధర్మనందను చక్ర రక్షకుండగు 
సుకుమారుండు చెలియలికట్ట తెఖంగున నిలువరించి, నిశితశరం బతని యురంబున నాటించిన, 
నప్పాంచాలవరుం బ్రశంసించు నెలుంగులు సెలంగ6 బాండవ బలంబులు పేర్లి యార్దిన. 202 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+గురుండు= ఆ (ద్రోణాచార్యుడు; ఉద్దతుండు+ఐ= గర్వించినవాడై; పొంగిన= ఉప్పొంగిన; 
జలధియున్‌+పోలెన్‌= సముద్రంవలె; కవిసినన్‌= విజ్బంభించగా; ధర్మనందను= ధర్మరాజుయొక్క; చడక్రరక్షకుండు+అగు= 
రథచకక్రాలను కాపాడే; సుకుమారుండు= సుకుమారుడనేవాడు; చెలియలికట్ట= సము(ద్రపు గట్టు; తెజంగునన్‌= విధంగా, 
నిలువరించి= అడ్డుకొని; నిశిత శరంబు= తీక్షణమైన బాణాన్ని; అతని= ద్రోణుడి; ఉరంబునన్‌= రొమ్ములో; నాటించినన్‌= 
'క్రుచ్చగా; ఆ+పాంచాలవరున్‌= పాంచాల దేశపు శ్రేష్టుడైన సుకుమారుడిని; ప్రశంసించు+ఎలుంగులు= పొగడే నినాదాలు; 
చెలంగన్‌= వ్యాపించగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; పేర్చి= మిక్కిలి; ఆర్చినన్‌= బొబ్బలు పెట్టగా. 


68 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఇట్లా ద్రోణాచార్యుడు గర్వించి సముద్రంవలె విజృంభించగా, ధర్మజుడి చక్రరక్షకుడైన సుకుమారుడు, 
చెలియలికట్ట సము(ద్రపు నీటిని ఆపినట్టు అడ్డుకొని, ద్రోణుడి రొమ్మున తీక్షణమైన బాణాన్ని నాటాడు. అపుడు 
ఆ పాంచాల వీరుడైన సుకుమారుడిని ప్రశంసించే ధ్వనులు చెలరేగాయి. పాండవ సైన్యాలు జయజయధ్యానాలు 
చేయగా. 


నిశేషం: అలం: ఉపమ. 


క. పెనుగాలి. బెజుగు కార్షి । చ్చును బోలెం బొదలి గురుండు సుకుమారుని గాం 
చన పుంఖ శరజ్వాలా । వినిపాతితు. జేసి తథిమి విభునిం గదిసెన్‌. 203 


ప్రతిపదార్హం: గురుండు= (ద్రోణాచార్యుడు; పెనుగాలిన్‌= గొప్పవాయువుచేత; పెణుగు= పెంపొందే; కార్చిచ్చు= దావానలం; 
పోలెన్‌= వలె; పొదలి= ఒప్పి; సుకుమారునిన్‌= సుకుమారుడిని; కాంచన= బంగారపు; పుంఖ= [క్రింది చివరగల; శర= బాణపు; 
జ్యాలా= మంటలచేత; వినిపాతితున్‌+*చేసి= పడగొట్టి; తజిమి= వేగంగా వచ్చి; విభునిన్‌= ధర్మజుడిని; కదిసెన్‌= ఆ(క్రమించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు పెనుగాలికి రేగే దావానలంవలె చెలరేగి, సుకుమారుజ్ఞీ బంగారపు పుంఖంగల 
బాణజ్యాలలతో కూలనేసి, పరుగున వచ్చి ధర్మజుడిని తాకినాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అప్పుడు పాండవ యోధు లొండొరుల మీటి యుధిష్టిరు ముందరికి వచ్చి యాచార్యుం బొదివిన నతండు 
నలిరేంగి. 204 


ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో; పాండవ యోధులు= పాండవ వీరులు; ఒండొరులమీతి= ఒకరిని మించి ఒకరు; 
యుధిస్టిరు= ధర్మజుడి; ముందరికిన్‌= ముందుకు; వచ్చి= ఏతెంచి; ఆచార్యున్‌= ద్రోణాచార్యుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; 
అతండు= ద్రోణుడు; నలిరేం౧= మిక్కిలి విజృంభించి. 


తాత్పర్యం: ఆ సమయంలో పాండవవీరులు ఒకరిని మించి ఒకరు ధర్మరాజు ముందుకు వచ్చి, ద్రోణాచార్యుడిని 
చుట్టుముట్టగా, అతడు మిక్కిలి రెచ్చిపోయి. 


సీ. _ నకులుని నైదుసాయకముల స్రుక్కించి, ।; సహదేవు నేడింట సాధు జేసి, 
నవవిశిఖముల మాత్యవరేణ్యు నడంగించి, | యేనింట సాత్యకియేపు మాపి 
ద్రౌాపదేయుల శరత్రయములఈ. గలంచి, విం । శతి నుత్తమౌజుని చలము మాని, 
పండ్రెండు పండ్రెండు పటు మార్గణంబుల. । బాండవాగ్రజుని శిఖండి నొంచి 


తే...  మఠియు మార్మొన్న రథికుల మదము సెటిచి । మెజుంగు6 దూపు లాధర్మజుమీంద నిగుడ 
నడర నథిమి యుగంధరు€ డడ్డపడిన । నవ్వి యవ్విభు దెగటార్దె నారసమున. 205 


ప్రతిపదార్థం: నకులునిన్‌= నకులుడిని; ఐదు సాయకములన్‌= ఐదు బాణాలచే; స్రుక్కించి= బాధించి, సహదేవునిన్‌= 
సహదేవుడిని; ఏడింటన్‌= ఏడు బాణాలతో; సాధున్‌+చేసి= చక్కటేసి; మాత్స్య్యవరేణ్యుని= విరాటరాజును; నవ= తొమ్మిది; 
విశిఖములన్‌= బాణాలచేత; అడంగించి= అణచివేసి; ఏనింట= ఐదింట; సాత్యకి= సాత్యకియొక్క; ఏపుమాపి= ఆధిక్యాన్నితాలగించి; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 69 


(ద్రౌాపదేయులన్‌= (ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యాదులను; శరత్రయములన్‌= మూడేసి బాణాలతో; కలంచి= కలతపడేటట్టు చేసి; 
ఉత్తమౌజునిన్‌= ఉత్తమౌజుడిని,; వింశతిన్‌= ఇరవై బాణాలతో; చలము= మాత్సర్యం; మాన్చి= తొలగించి; పాండవ+అ(గ్రజున్‌= 
ధర్మజుడిని; పండ్రైండు= పన్నెండు; పటుమార్గణంబులన్‌= బలమైన బాణాలచేత; శిఖండిన్‌= శిఖండిని; పండ్రెండు పండ్రెండు= 
పన్నెండు పన్నెండు బాణాలచేత; నొంచి= బాధించి; మజియున్‌= ఇంకా; మార్కొన్న= ఎదుర్కొన్న; రథికుల= రథంపై నుండి 
పోరేవారియొక్క; మదము= గర్వం; చెటిచి= పోగొట్టి; మెటు6గు+తూపుల6న్‌= ప్రకాశించే బాణాలతో; ఆ ధర్మజు= ఆ ధర్మరాజు 
యొక్క; మేనన్‌= శరీరంలో; నిగుడన్‌= (గ్రుచ్చగా; యుగంధరుండు= యుగంధరుడనే వీరుడు; నజీమి= చూరుచేసి; అడరన్‌= 
ఎదుర్కొనగా; అడ్డపడిన= అడ్డగించిన; ఆ+విభున్‌= ఆ యుగంధరుడిని; నవ్వి; నారసమునన్‌= ఒక్క బాణంతో; తెగటార్భెన్‌=చంపాడు. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు నకులుడిని ఐదు బాణాలతో బాధించి, సహదేవుడిని ఏడు బాణాలతో చక్కపరచాడు. 
విరాటరాజును తొమ్మిది బాణాలతో అణచి, సాత్యకిని ఏడు బాణాలతో బాధించాడు. (ద్రౌపదిపుత్రులైన 
ప్రతివింధ్యాదులను మూడేసి బాణాలతో కలచివేసి, ఇరవై అమ్ములతో ఉత్తమౌజుడి మాత్సర్యాన్ని కుంచించాడు. 
పండ్రెండు బాణాల చొప్పున ప్రయోగించి ధర్మజుడి, శిఖండి పొగరణగించాడు. ఎదుర్కొన్న రథికులందరి మదాన్ని 
అణచి, వెలిగిపోయే బాణాలను ధర్మజుడిపై ప్రసరించగా, యుగంధరుడు వాటిని ముక్కలుముక్కలు చేశాడు. 
అడ్డుపడ్డ యుగంధరుడి చర్యకు (ద్రోణుడు నవ్వి ఒక్క బాణంతో అతడిని హతమార్చాడు. 


వ. అట్టియెడంగేకయపతులును, బాంచాల నాథుండును, దదీయ జ్ఞాతులగు సింహసేన వ్యాఘ్రదత్తులు లోనైన 
యోధు లనేకు లాచార్యుం బొదివి, శౌర్యబాహువీర్యంబులు నెఅపి; రందు సింహసేనుండును; 
వ్యాఘ్రదత్తుండును నెట్టన నానాస్తంబుల నొప్పించిన నా ధనుర్ధర గురుండు. 206 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కేకయ పతులును= కేకయ దేశపు రాజులును; పాంచాలనాథుండును= ద్రుపదుడూ; 
తదీయ జ్ఞాతులును+అగు= (ద్రుపదుడి పాలివారగు; సింహసేన వ్యాఘ్రదత్తులు= సింహసేనుడూ, వ్యాఘ్రదత్తుడూ; లోనైన= 
మొదలైన; యోధులు= వీరులు; అనేకులు= చాలా మంది; ఆచార్యున్‌= ద్రోణుడిని; పొదివి= చుట్టుముట్టి; శౌర్య= శూరత్వం; 
బాహువీర్యంబులు= భుజబలం; నెజపిరి= చూపారు. అందున్‌= వారిలో; సింహసేనుండును= సింహసేనుడును; వ్యాఘ్రదత్తుండును= 
వ్యాఘ్రదత్తుడూ; నెట్టన= అడ్డులేక; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన బాణాలతో; నొప్పించినన్‌= బాధించగా; ఆ ధనుర్హర 
గురుండు= ధనుస్సును పట్టినవారికి ఆచార్యుడు అయిన ద్రోణుడు. 
తాత్పర్యం: అప్పుడు కేకయ దేశరాజులు, (ద్రుపదుడు, అతని పాలివారైన సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలైన 
వీరులు అనేకులు (ద్రోణుడిని చుట్టుముట్టి, శూరత్వాన్ని, భుజబలాన్ని ప్రదర్శించారు. వారిలో సింహసేనుడు, 
వ్యాఘ్రదత్తుడు అడ్డులేక అనేక బాణాలచేత నొప్పించగా (ద్రోణాచార్యుడు- 
తే.  కన్నుగవం గెంపు గదురంగ. గౌరవులకు€ | జిత్త మలరంగ నా వ్యాఘ్రదత్త సింహ 

సేన మస్తకములు రెండు శితశరముల. । గుండలంబులతో నేల గూల నేసి. 207 
ప్రతిపదార్థం: కన్ను+కవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎరుపు; కదురంగన్‌= అతిశయించగా; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; 
చిత్తము+అలరంగన్‌= మనస్సు సంతసించగా; ఆ వ్యాఘ్రదత్త= వ్యాఘ్రదత్తుడి; సింహసేన= ఆ సింహసేనుడి; మస్తకములు= 
తలలు; రెండు; శితశరములన్‌= తీక్షణమైన బాణాలతో; కుండలంబులతోన్‌= చెవిపోగులతో సహా; నేలన్‌= భూమిపై; కూలన్‌+ఏసి= 
పడగొట్టి. 
తాత్పర్యం: తనకు కోపం అతిశయించగా, కౌరవులకు సంతోషం కలుగగా, వ్యాఘ్రదత్తు, సింష 'సేనుల శిరస్సులను 
కుండలాలతో సహా తీక్షణమైన బాణాలతో (ద్రోణుడు) [క్రిందపడవేసి. 


70 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. తక్కటి రథికుల నెల్లను । జిక్కువడం జేసి పురుషసింహుండు మదం 

బెక్కి యుధిష్టిరు. బొదివెడు । నెక్కుడు తమకమునం గదిసె నేడ్తెజి మెలియన్‌. 208 
ప్రతిపదార్హం: పురుషసింహుండు= పురుషులలో శ్రేష్టుడైన ద్రోణుడు; తక్కటి= తక్కిన; రథికులన్‌= రథంపైనుండి యుద్ధం 
చేసే వీరులను; చిక్కు+పడన్‌+చేసి= బాధించి; మదంబు+ఎక్కి= గర్వించి; యుధిస్టిరున్‌= ధర్మజుడిని; పొదివెడున్‌= ఆ(క్రమించటానికి; 
ఏడ్తెజ= పరాక్రమం; మెజియన్‌= (ప్రకాశించగా; ఎక్కుడు= మిక్కిలి; తమకమునన్‌= వేగంతో; కదిసెన్‌= సమీపించినాడు. 
తాత్పర్యం: వీరశ్రేష్టుడైన (ద్రోణుడు రథికులందరిని బాధించి, గర్వించి, పరాక్రమం ప్రకాశించగా ధర్మజుడిని 
ఆ(క్రమించటానికి అతివేగంతో సమీపించాడు. 


వ. అయ్యవసరంబున నా సైన్యంబుల జనంబులు. 209 
ప్రతిపదార్హం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు; ఆ సైన్యంబుల= పాండవ సేనలలోని; జనంబులు= సైనికులు. 
తాత్పర్యం: అపుడు పాండవ సేనలోని సైనికులు. 
క. _ 'అదె పట్టువడియె ధర్మజు; దదయుం డగు ద్రోణుచేత నక్కట! నేండు 

న్మదుండై సుయోధనుండు దం । డ్రి దలిర్బంగ నేంగుం గరిపురికి. గొని యెలమిన్‌.' 210 


ప్రతిపదార్థం: అదె= అదే; ధర్మజుండు= ధర్మరాజు; అదయుండు+అగు= దయలేని; (ద్రోణుచేతన్‌= దద్రోణుడిచేత; నేండు= 
ఈవేళ పట్టువడియెన్‌= పట్టుపడ్డాడు; అక్కట!= అయ్యో!; సుయోధనుండు= దుర్యోధనుడు; ఉన్మదుండు+ఐ= మిక్కిలి 
గర్వించినవాడై; తండ్రి= తండ్రి అయిన ధృతరాష్ట్రుడు; తలిర్పంగన్‌= సంతోషించగా; ఎలమిన్‌= వికాసంతో; కరిపురికిన్‌= 
హస్తినాపురానికి; కొని= తీసికొని; ఏంగున్‌= పోతాడు. 

తాత్పర్యం: “అదుగో! నేడు ధర్మరాజు క్రూరుడైన (ద్రోణుడికి పట్టువడ్డాడు. అయ్యో! దుర్యోధనుడు తండ్రి అయిన 
ధృతరాష్ట్రుడు సంతోషించగా సగర్వంగా అతడిని హస్తినాపురానికి తీసికొని పోతాడు.” 

వ. అనుచు సంభ్రమాకులచిత్తు లగుచు నున్నంత. 211 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; సంభ్రమ= భయంతో; ఆకుల= చెదరిన; చిత్తులు= మనస్సుకలవారు; అగుచున్‌= అవుతూ; 
ఉన్నంతన్‌= ఉన్నంతలో. 

తాత్పర్యం: అంటూ పాండవ సేనలలోని సైనికులు భయంతో చెదరిపోయిన మనస్సు కలవారై ఉన్నంతలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


మ. _ ధరణీభాగము గ్రక్కునం గదల రథ్యవ్రాత చంచద్గతి 
స్పురణం బొప్పంగ బాణజాలము నభంబుం గప్ప నత్యంత ని 
ష్థుర సంతర్జన ఘోషభీషణ మహాటోపంబు దిర్దంతు లా 
తురతం బొందంగం జేరవచ్చి వడిం బార్జుం డగ్గురుం దాంకినన్‌. 212 


ప్రతిపదార్థం: ధరణీ భాగము= భూభాగం; గ్రక్కునన్‌= అతివేగంగా; కదలన్‌= చలించగా; రథ్య= గుర్రాల; వ్రాత= సమూహం 
యొక్క; చంచత్‌= ఎగిరే; గతి= నడక యొక్క; స్ఫురణంబు+ఒప్పంగన్‌= స్పురించగా; బాణజాలము= బాణాల సమూహం; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 7% 


నభంబున్‌= ఆకాశాన్ని; కప్పన్‌= కమ్ముకొనగా; అత్యంత= మిక్కిలి; నిష్టుర= కఠోరమైన; సంతర్జన= అదల్ఫే; ఘఫోష= ధ్వనిచేత; 
భీషణ= భయంకరమైన; మహా+ఆటోపంబు= మిక్కిలి వేగిరపాటు; దిక్‌+దంతులు= దిగ్గజాలు; ఆతురతన్‌+పొందంగన్‌= 
భయపడేటట్టు; చేయన్‌= చేయగా; వడిన్‌ వచ్చి= వేగంగా వచ్చి; పార్భండు= అర్జునుడు; ఆ+గురున్‌= ఆ (ద్రోణాచార్యుడిని; 
తాంకినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: భూభాగం తీవ్రంగా కదలగా, అశ్వసమూహం యొక్క దూకే గమనం స్ఫురించగా, బాణజాలం 
ఆకాశాన్ని (క్రమ్ముకొనగా, మిక్కిలి కఠోరమైన అదల్ఫే ధ్వని వలన కలిగిన మహాటోపం దిగజాలకు భయం గొలుపగా, 
వేగంతో వచ్చి అర్జునుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు. 


విశేషం: అర్జునుడు యుద్ధరంగంలో విజ్బంభించటం వలన వీరరసం, భూమి చలించటం, దిగ్గజాలు బెదరటం వంటి విస్మయం 
గొలిపే చర్యల వలన అద్భుతరసం వ్యక్తమౌతున్నది. 


వ. కౌరవయోధవరు లొక్కపెట్ట భారద్వాజునకు బాసటయై ససైన్యంబుగా సవ్యసాచిం బొదివిన, నవ్వీరుండు 
ఘోరాకారుండయి గాండీవచండ నిస్వనంబు లొండొండ నిగుడ, నిశిత సాయకపరంపరలు గురిసి 
కపాలోపలంబును, మేదో మాంస పంకంబును, నస్థిచూర్దసికతంబునునగు శోణిత నదీ ప్రకరంబును బఅపె; 
నంత గభస్తిమంతుం డస్తశ్రైలాంతరితుందైన6 బార్జు బాణాంధకారంబునకు. దోడు సంధ్యాసంతమసంబు 
గవిసినం గురుసైనికులకు( దమవార లె రివారలని నిరూపింప నశక్యం బగుటయు ద్రోణ దుర్యోధనులు 
సమరంబు సాలించి వాహినుల. దివియించినం, దిరంబై ధనంజయుండును, జయతూర్యస్వనంబులును, 
బాంచాల కేకయాది బంధుమిత్ర ప్రశంసా వచనంబులును, వీనులం బొలయ దనబలంబుల మరల్చి, 
ధర్మనందనుం గొలిచి చనియె; నిత్తెజింగున రెండు సేనలు6( దమ తమ విడిదలల కరిగి యథోచిత 
వ్యాపారంబుల నుండి నాంటిరాత్రి సనిన మజునాండు. 213 


ప్రతిపదార్దం: కౌరవయోధవరులు= కౌరవ పక్షంలోని వీరశ్రేష్టులు; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; భారద్వాజునకున్‌= (ద్రోణుడికి; 
బాసట+ఐ= సహాయంగా; ససైన్యంబుగాన్‌= సేనలతో; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; ఆ+వీరుండు= 
యోధుడైన అర్జునుడు; ఘఫోర+ఆకారుండు+అయి= భయంకరమైన రూపం కలవాడై; గాండీవం= గాండీవమనే ధనుస్సు యొక్క; 
చండ= భయంకరమైన; నిస్త్వ్తనంబులు= ధ్వనులు; ఒండొండు+అ= (క్రమ(క్రమంగా; నిగుడన్‌= వ్యాపించగా; నిశిత= పదునైన; 
సాయక= బాణాల; పరంపరలు= వరుసలు; కురిసి= వర్షించి; కపాల+ఉపలంబును= పు(రైలనే రాళ్ళుగలదియు; మేదన్‌= క్రొవ్వు; 
మాంస పంకంబునున్‌= మాంసం అనే బురద గలదియు; అస్థి= ఎముకల; చూర్ల= పొడి అనే ఇసుక గలదియు; అగు= ఐన; 
శోణిత= రక్తం యొక్క; నదీ= నదుల; ప్రకరంబునున్‌= సమూహాన్ని; పజపెన్‌= పారేటట్టు చేశాడు; అంతన్‌= అప్పుడు; 
గభస్తిమంతుండు= సూర్యుడు; అస్తశైల= అస్తమించే కొండలో; అంతరితుండు+అయినన్‌= కనిపించనివాడు కాగా; పార్టు= 
అర్జునుడి; బాణ+అంధకారంబునకున్‌= బాణాలు కమ్మటం వలన కలిగిన చీకటికి; తోడు= జతకు; సంధ్యాసమయంబు= 
సాయంకాలం; కవిసినన్‌= చుట్టుముట్టగా; కురుసైనికులకున్‌= కౌరవుల భటులకు; తమ వారలు= తమ దిక్కువారు; 
ఎదిరివారలు+అని= శత్రువులు అని; నిరూపింపన్‌= తెలిసికొనుటకు; అశక్యంబు= వీలుగానిది; అగుటయున్‌= కాగా; ద్రోణ 
దుర్యోధనులు; సమరంబు= యుద్దం; చాలించి= ఆపి; వాహినులన్‌= సైన్యాలను; తివియించినన్‌= వెనుకకు మరల్చగా; 
తిరంబు+ఐ= స్టిరుడై; ధనంజయుండును= అర్జునుడు కూడా; జయ= జయధ్యానాలు; తూర్య= వాద్యాల; స్వనంబులును= 
ధ్వనులును; పాంచాల= పాంచాలురు; కేకయ= కేకయదేశీయులు; ఆది= మొదలైన; బంధు= చుట్టాల; మిత్ర= స్నేహితుల; ప్రశంసా= 
పొగడే; వచనంబులును= మాటలును; వీనులన్‌= చెవులలో; పొలయన్‌= చొరగా; తన= తన యొక్క; బలంబులన్‌= సేనలను; 


72 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మరల్ఫి= వెనుకకు త్రిప్పి; ధర్మనందనున్‌= ధర్మరాజును; కొలిచి= సేవించి; చనియెన్‌= వెళ్ళాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; 
రెండు సేనలున్‌= రెండు సైన్యాలు కూడ; తమ తమ= వారి వారి; విడిదలలకున్‌= శిబిరాలకు; అరిగి= పోయి; యథా+ఉచిత= 
తగిన; వ్యాపారంబుల నుండి= పనులలో ఉండి; నాంటి రాత్రి= ఆ రాత్రి; చనినన్‌= గడువగా; మజునాండు= మరుసటి దినమున. 


తాత్పర్యం: కౌరవవీరులు ఒక్కుమ్మడిగా (ద్రోణుడికి తోడై సైన్యాలతో అర్జునుడిని చుట్టుముట్టగా, ఆ వీరుడు 
ఘోర రూపంతో భయం గొలిపే గాండీవ ధ్వనులు అంతటా క్రమంగా వ్యాపించగా వాడిగల బాణజాలాన్ని కురిపించి, 
పుర్రైలనే రాళ్లు, (క్రొవ్వు, మాంసం అనే బురద, ఎముకల పొడి అనే ఇసుక గల రక్తనదులను ప్రవహింపజేశాడు. 
అంతలో సూర్యుడు అస్తమించగా, అర్జునుడి బాణాంధకారానికి తోడు సంధ్యా సమయం వ్యాపించగా, కురు 
సైన్యాలకు తమ వారు, ఎదుటి వారు అని తెలిసికొన వీలుగాక, ద్రోణ దుర్యోధనులు యుద్ధం ఆపి సైన్యాలను 
వెనుకకు మరల్చారు. అర్జునుడు స్లిరుడై, జయధ్యానాలు, తూర్యస్వనాలు, బంధుమిత్రుల ప్రశంసలు వినిపించగా 
తన సైన్యాలను మరల్చి, ధర్మజుడిని సేవించి వెళ్ళాడు. ఈ విధంగా రెండు సైన్యాలు తమ తమ శిబిరాలకు 
చేరి, ఆయా పనులలో నిమగ్నమయ్యాయి. ఆ రాత్రి గడువగా మరునాడు. 


విశేషం: అలం: రూపకం. 


క. . రేపకడ యుభయ బలములు । నేపును నెలమియును నెసకమెసంగ వెడలి యా 
టోపంబున రణ సన్నా। హోపక్రమలీల మెజియ నుజ్వ్వల భంగిన్‌. 214 


ప్రతిపదార్థం: రేపకడ= (ప్రాతఃకాలంలో; ఉభయ బలములున్‌= కౌరవ, పాండవ సేనలు రెండును; ఏపునున్‌= ఆధిక్యం; 
ఎలమియును= వికాసం; ఎసకము= విజ్బంభణం; ఎసంగన్‌= పెరుగగా; వెడలి= బయలుదేరి; ఆటోపంబునన్‌= సంభ్రమంతో; 
రణ= యుద్దము యొక్క; సన్నాహ= ప్రయత్నానికి; ఉపక్రమ= ప్రారంభించే; లీల= విలాసం; ఉజ్జ్వల భంగిన్‌= గొప్పనైన విధంగా; 
మెజయన్‌= '్రకాశించగా. 


తాత్పర్యం: ప్రాతఃకాలంలో పాండవ కౌరవ సైన్యాలు పెంపు, వికాసం, విజ్బంభణ అతిశయించగా బయలుదేరి, 
సంభ్రమంతో యుద్ధ ప్రయత్నం ప్రారంభించే విలాసం బాగా వెలుగగా. 


వ.  ఉన్నసమయంబున లజ్డా విషాదంబులు మొగంబునం దోప ద్రోణుండు దుర్యోధనున కిట్లనియె. 215 


ప్రతిపదార్దం: ఉన్న సమయంబునన్‌= మెరుస్తున్నప్పుడు; లజ్జా విషాదంబులు= సిగ్గు, శోకం; మొగంబునన్‌= ముఖంపై; తోయన్‌= 
కనిపించగా; ద్రోణుండు= ద్రోణుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: రెండు సైన్యాలు యుద్ధ సన్నాహంతో మెరుస్తునప్పుడు-సిగ్గు, దుఃఖం ముఖంపై కనిపించగా (ద్రోణుడు 
దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


చ. “నరవర! మున్న చెప్పితి రణంబున నర్జును€ డొద్దనున్న నె 
వ్వరికిని ధర్మసూను6 బొదువంగ నశక్య; మొకండు పార్టును 
ద్ధురుం డయి నేల వాపికొని దోర్టల మొప్పంగం బోవ( జాలినన్‌ 
వెరవునం బట్టెదం బరులు వేవురు మార్కొనినం గలంచెదన్‌. 216 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 73 


ప్రతిపదార్థం: నరవర!= దుర్యోధన మహారాజా! మున్ను+అ= మొదటే; చెప్పితి= చెప్పాను; రణంబునన్‌= యుద్ధంలో; 
అర్జునుండు= అర్జునుడు; ఒద్దన్‌+ఉన్నన్‌= దగ్గరున్నచో; ఎవ్వరికిని= ఎంతటివాడికి గూడ; ధర్మసూనున్‌= ధర్మరాజును; 
పొదువంగన్‌= ఆ(క్రమించటానికి; అశక్యము= వీలుకాదు; ఒకండు= ఒక వీరుడు; పార్భున్‌= అర్జునుడిని; ఉద్దురుండు+అయి= 
పరాక్రమోపేతుడై; నేల+పాపికొని= యుద్ధభూమి నుండి తొలగించుకొని; దోర్చలము= బాహుబలం; ఒప్పంగన్‌= ఒప్పునట్ట్లు; 
పోవన్‌+చాలినన్‌= పోగలిగితే; పరులు= ఇతరులు; వేవురు= వేయిమంది; మార్కొనిన్‌= ఎదుర్కొన్నా; కలంచెదన్‌= కలచివేస్తాను; 
వెరవునన్‌= ఉపాయంగా; పట్టెదన్‌= బంధిస్తాను. 


తాత్సర్యం: 'దుర్యోధన మహారాజా! అర్జునుడు దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజును బంధించటం ఎవరి వలన కూడా 

కాదని మొదటే చెప్పాను. వీరు డెవడైనా ఒకడు పరాక్రమంతో యుద్ధభూమి నుండి అర్జునుడిని దూరంగా కొనిపోతే, 

ధర్మజుడిని ఉపాయంగా పట్టుకొంటాను. ఇతరులు వెయ్యిమంది ఎదుర్కొన్నా ముప్పుతిప్పలు పెట్టుతాను. 
(ద్రోణాచార్యుల రెండవ నాథటి యుద్దము (సం. 7-16-3) 


ఆ. నరుడు లేని చోట నను గని వెన్నిచ్లి।; పాఅకున్న. బట్టువడియెం గాంగ6 
దలథపు ధర్మపుత్తు ధరణీశ! పాజుట । గలిగెనేని నంత కంటె మేలు.” 217 


ప్రతిపదార్థం: ధరణీశ!= దుర్యోధన మహారాజా!; నరుండు= అర్జునుడు; లేనిచోటన్‌= లేని స్థలంలో; ననున్‌= నన్ను; కని= 
చూచి; వెన్ను+ఇచ్చి= వెన్నుభాగం చూపి; పాఅకున్నన్‌= పారిపోకుంటే; పట్టు+పడియెన్‌+కాంగన్‌= పట్టువడినట్టుగా; తలయపు= 
భావించుము; ధర్మపుత్రు= ధర్మరాజు; పాటుట+కలిగెన్‌+ఏనిన్‌= పారిపోవటమే జరిగితే; అంతకంటె మేలు= అంతకంటె మంచిది. 
తాత్పర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడు లేనిచోట నన్ను చూచి పారిపోకుంటే ధర్మజుడు పట్టువడ్డట్టే అని 
భావించుము. అతడు పారిపోతే అంతకంటె మంచిది.” 


వ. అనిన విని సుశర్మ దుర్యోధనున కిట్లనియె. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; సుశర్మ= త్రిగర్తాధిపుడైన సుశర్మ; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ద్రోణు డిట్టనగా సుశర్మ దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 
క. _ 'ఆ నరుం డెప్పుడు మము నవ । మానించుచు నునికిం జేసి మనుజేశ్వర! కో 
పానలము సంతతము మా । మానసములఈ. బొదువ నతని మార్కొను కడ(కన్‌. 219 


ప్రతిపదార్థం: మనుజేశ్చర!= దుర్యోధన మహారాజా!; ఆ నరుండు= ఆ అర్జునుడు; ఎప్పుడున్‌= ఎల్లవేళల; మమున్‌= మమ్ములను; 
అవమానించుచున్‌+ఉనికిన్‌+చేసి= అవమానిస్తుండటం చేత; కోప+అనలము= (క్రోధమనే అన్ని; సంతతము= ఎల్లవేళలా; మా= 
మా యొక్క; మానసములన్‌= మనస్సులను; పొదువన్‌= ఆ(క్రమించగా; అతనిన్‌= ఆ అర్జునుడిని; మార్కొను= ఎదుర్కొనే; 
కడంకన్‌= పూనికతో. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధన మహారాజా! ఆ అర్జునుడు ఎల్లప్పుడూ మమ్ములను అవమానిస్తుండటం వలన కోపమనే 
అగ్ని ఎల్లవేళలా మా మనస్సులను ఆ(క్రమించగా, అతడిని ఎదుర్కొనే ప్రయత్నంతో. 


7డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. తమకించుచుందుము. నీకు బాస యిచ్చి పెద్ద కాలంబయ్యె; నేడు రణభూమియందు నర్జునుం డొండె. 
ద్రిగర్తు లొండెం గావలయు; నే మతనిం బెద్ద కయ్యంబులోనం బాపికొని పోవుట నీ చిత్తంబునకు వచ్చున 
కాదె." యనవుడు నతని తమ్ములు సత్యవ్రతుండును సత్యకర్ముండును సత్యవర్ముండును నిబ్బంగిన పలికిరి; 
వారల పక్షంబైన రథిక వర్గంబు నత్తెజింగున నియ్యకొని యుల్లసిల్లె; నిమ్మెయిం ద్రిగర్తులు పదివేవురు దొరలు 
గడంగినం గని తుందికేరళ మాళవ శిలీంధ్ర మగధ మచ్చిల్లికాది దేశాధీశులును, బంధు మిత్రసహితంబుగా 
నివ్విధంబున వారి తోడి వారై పంతంబులు పలికి యుబ్బునం బొంగి; రిట్లప్పరుసున నగణ్యె రథికోత్తము 
లుత్సహించి కృతస్నానులై యగ్నులం బూజించి తత్సన్నిధి సర్వయోధులు నాకర్ణింప నందటు నిట్లనిరి.220 


ప్రతిపదార్హం: తమకించుచుందుము= త్వరపడుతుంటాము; నీకున్‌= దుర్యోధనుడవగు నీకు; బాస+ఇచ్చి= మాట ఇచ్చి; 
పెద్దకాలంబు+అయ్యెన్‌= చాలా కాలం అయింది; నేండు= ఈ రోజు; రణభూమి అందున్‌= యుద్ధరంగంలో; అర్జ్హునుండు= 
అర్జునుడు; ఒండెన్‌= అయినా; త్రిగర్తులు+ఒండెన్‌= త్రిగర్తులైనా? కావలయున్‌= ఉండాలి; ఏము= మేము; అతనిన్‌= ఆ 
అర్జునుడిని; పెద్ద= గొప్ప; కయ్యంబులోనన్‌= యుద్ధంలో; పాపికొని పోవుట= దూరంగా కొనిపోవటం; నీ చిత్తంబునకున్‌= నీ 
మనస్సుకు; వచ్చున్‌+అ కాదె!= వచ్చిందేకదా!; అనవుడున్‌= అనగా; అతని తమ్ములు= ఆ సుశర్మ తమ్ములు; సత్య(వ్రతుండును= 
సత్యవ్రతుడు; సత్యకర్ముండును= సత్యకర్ముడు కూడ; ఇబ్బంగిన్‌+అ= ఈ విధంగానే; పలికిరి= అన్నారు; వారల= వారి; 
పక్షంబైన= వైపుగల; రథికవర్గంబున్‌= రథసేనను నడిపేవారి సమూహం కూడా; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఇయ్యకొని= 
అంగీకరించి; ఉల్లసిల్లైన్‌= సంతసించింది; ఈ+మెయిన్‌= ఈ తీరున; త్రిగర్తులు= త్రిగర్త దేశానికి చెందిన; పదివేవురు= పదివేల 
మంది; దొరలు= అధిపతులు; కడంగినన్‌= పూనుకోగా; కని= చూచి; తుండి= తుండి; కేరళ; మాళవ; శిలీంధ్ర; మగధ; మచ్చిల్లక; 
ఆది= మొదలైన; దేశాధీశులును= దేశాధిపతులును; బంధు= చుట్టాల; మిత్ర సహితంబుగాన్‌= స్నేహితులతో కూడి; 
ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వారి= త్రిగర్తుల; తోడివారై= అనుయాయులై; పంతంబులు= ప్రతిజ్ఞలు; పలికి= చేసి; ఉబ్బునన్‌= 
ఉత్సాహంతో; పొంగిరి= విజ్బంభించారు; ఇట్టు= ఈ విధంగా; ఆ+పరుసునన్‌= ఆ రీతిగా; అగణ్య= లెక్కించరాని; 
రథిక+ఉత్ర్త్రములు= రథికులలో (శ్రేష్టులు; ఉత్సహించి= ఉత్సాహాన్ని పొంది; కృతస్నానులు+ఐ= స్నానాలు చేసి; అగ్నులన్‌= 
గార్హపత్యం మొదలైన అగ్నులను; పూజించి= అర్చించి; తద్‌+సన్నిధి= ఆ అగ్నుల సమీపంలో; సర్వయోధులున్‌= వీరులందరును; 
ఆకర్షింపన్‌= వినగా; అందయిన్‌= రథికులంతా; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 

తాత్సర్యం: 'మేము అర్జునుడిని ఎదుర్కోవాలని ఉబలాటపడుతుంటాము. నీకు మాట ఇచ్చి కూడా చాలా కాలం 
అయింది. నేడు యుద్దరంగంలో అర్జ్హునుడైనా ఉండాలి లేదా త్రిగర్తులైనా ఉండాలి. మేము అర్జునుడిని పెద్ద 
యుద్ధంనుండి తొలగించుకొనిపోవడం నీ కిష్టమైనదే కదా' అనగా, అతడి తమ్ములైన సత్యవ్రతుడు, సత్యకర్ముడు, 
సత్యవర్ముడు కూడా అదే మాట అన్నారు. వారివైపు గల రథికులంతా దాని కంగీకరించి సంతోషించారు. ఈ విధంగా 
పదివేలమంది త్రిగర్తాధిపులు సంసిద్దులు కాగా, కేరళ మాళవ, శిలీంధ్ర, మగధ, మచ్చిల్లికాది దేశాధిపతులు తమ 
బంధుమిత్రులతో బాటు వారికి తోడ్పడుతూ, శపథాలు చేసి, పొంగిపోయారు. ఇట్లా అసంఖ్యాకులైన రథిక (శ్రేష్టులు 
ఉత్సాహంతో స్నానాలు చేసి, అన్నిహోత్రాలను పూజించి, వాటి సమీపంలో వీరులంతా వినగా అందరూ ఇట్టా అన్నారు. 


సీ. “అర్జును. జంపుదు మతని కోడితిమేని । గోవధంబును వనితా వధంబు 


బ్రహ్మవధంబును బరదార గమనంబు । బ్రహ్మస్వ హరణంబు€ బరధనాప 
హరణంబు గురుజన త్యాగంబు శరణాగ । తారక్షణము ననృతాభిరతియు 
మద్యపానము నర్జిమానవవైముఖ్య । మును గృహదాహంబు జనుల నెట్టి 


ఆ. _ గతులం బుచ్చు నట్టి గతులు వాటిలు నక్కి; రీటి కోలుతలకు నోట లేక 
దురము సేసి తగిన తుది గన్న పుణ్యాత్మ । కలితగతుల మేలు గలుగు మాకు. 221 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 75 


ప్రతిపదార్ధం: అర్జునున్‌= అర్జునుడిని; చంపుదుము= చంపుతాము; అతనికిన్‌= అతడితో; ఓడితిమి+ఏనిన్‌= ఓడిపోతే; గోవధం 
బును= ఆవును చంపటం; వనితావధంబు= ప్తీని చంపటం; బ్రహ్మవధంబును= బ్రాహ్మణుడిని చంపటం; పర= ఇతరుడి;దార= 
భార్యను; గమనంబు= పొందటం; బ్రహ్మస్వ= బ్రాహ్మణుల ధనం; హరణంబున్‌= దోచుకొనటం; పర= ఇతరుల; ధన= ధనాన్ని; 
అపహరణంబు= దొంగిలించటం; గురుజన= తల్లిదండ్రులను, పెద్దలను; త్యాగంబు= వదిలిపెట్టటం; శరణాగత= శరణు పొందిన 
వారిని; అరక్షణము= కాపాడకుండటం; అనృత= అసత్యంపై; అభిరతి= అభిలాషు మద్యపానమున్‌= కల్లు (త్రాగటం; అర్థి=యాచ 
కులైన; మానవ= మనుష్యుల యొడ; వైముఖ్యమును= విముఖతయు; గృహదాహంబు= ఇల్టు కాల్చటం; జనులన్‌= ప్రజలను; 
ఎట్టి= ఎటువంటి; గతులన్‌= చెడుత్రోవలకు; పుచ్చున్‌= తీసికొనిపోవునో; అట్టి గతులు= అట్టి దుర్గతులు; వాటిలున్‌= కలుగుతాయి; 
ఆ+కిరీటి= ఆ అర్జునుడితో; కోలుతలకున్‌= ఎదురు నిలిచి యుద్ధం చేయటానికి; ఓట= భయం; లేక= లేకుండ; దురము+చేసి= 
యుద్దంచేసి; తుది+కన్న= మరణించినట్టి; పుణ్యాత్మ కలిగతుల మేలు= పుణ్యాత్ములు పొందే మేలు; మాకున్‌+కలుగున్‌= మాకు 
కలుగుతుంది. 


తాత్పర్యం: 'మేమంతా అర్జునుడిని హతమారుస్తాము. అతడిచేత ఓడిపోతే-గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ, 
పరభార్యాగమనం, (బ్రాహ్మణ వృత్తుల హరణం, పరధనాపహరణం, పెద్దలను దూరం చేయటం, శరణాగతుడిని 
రక్షించకపోవటం, అసత్యమాడటం, కల్టు త్రాగటం, యాచకులైన మనుష్యుల యెడ ఎముఖంగా ఉండటం, గృహాలను 
దహించటం వంటి దుష్కర్మలు చేసినవారు ఎట్టి దుర్గతి పాలౌతారో అట్టి దుర్గతిని పొందగలము. అర్జునుడికి 
భయపడక యుద్దంలో ఎదుర్కొని సాహసాన్ని ప్రదర్శించి హతమైతే పుణ్యాత్ములకు కలిగే మేలు మాకు కలుగుతుంది.” 


నిశేషం: 'దురముసేసి తగిన...” అని దీనికి వావిళ్ళవారి ప్రతిలోను, తెలుంగు విశ్వవిద్యాలయ ్రతిలోను పాఠాంతరం ఉన్నది. 

అది 'దుష్కరంబు సేసి. అనంగా - చేయశక్యం కాని పనిని - అనగా అర్జునుడితో యుద్ధమును - చేసి' అని అర్థం. 

వ. అని సంశాపంబులు పలికి సంశప్తకు లనేక రథికముఖ్యులు బహుళ చతురంగ బలపరివృతులై కురురాజు 
సంతసిల్ల నుల్లాసంబునం జనిరి; గురుండును గరుడవ్యూహంబు సమకట్టి, దానికి. జంచువై తాను నిలిచె; 
దుర్యోధనుండును దమ్ములుం దలయును, గృప కృతవర్మలు గన్నులును, సింహళాభీర శూరసేన కేకయ 
ప్రముఖులు మెడయును, బాహ్లిక భూరిశ్రవస్సోమదత్త శల శల్యులు వలపలి టెక్కయు, నశ్వత్థామ సుదక్షిణ 
విందానువిందులు దాపలి జిక్కయు, శకుని పొండ్ర కళంగాంబష్టమాగధులు వెన్నును, నానాజనపదసేనా 
సమన్వితుండై సూతపుత్రుండు పుచ్చంబును, సైంధవాది వివిధ దేశాధీశులు నెడనెడం గలయన్‌ బెరసి 
యొడలి పొలుపును బలుపునునై నిలువ నియోగించిన నమ్మోహరంబు మహాపవన సముద్దూత 
సాగరాకారంబై యుత్సాహ నృత్యంబు సేయు చందంబునం జూడనొప్పె నందు మధ్యమ ప్రదేశంబున 
భగదత్తుండు గజారూఢుండై యుదయాచలంబుపై6 బొలుచు భానుండునుంబోలె. దేజరిల్లుచునుండె 
నంత నక్కడం ద్రిగర్తాదులు పాండవసేన దక్షిణ దిక్కునకుం జని సమరంబునకు సవ్యసాచిం దొలంగం 
బిలుచుటయు నన్నర శార్జూలుం డన్నతో నిట్లనియె. 222 

ప్రతిపదార్థం: అని= సుశర్మాదులు పైవిధంగా అని; సంశాపంబులు= శపథాలు; పలికి= చేసి; సంశప్రకులు= వెనుదిరుగమని 

ఒట్టు పెట్టుకొన్నవారు; అనేక= చాలామంది, రథిక ముఖ్యులు= రథిక (శ్రేష్టులు; బహుళ= అధికమైన; చతురంగబల= రథ, గజ, 
తురగ, పదాతి దళాలతో; పరివృతులు+ఐ= చుట్టబడినవారై; కురురాజు= దుర్యోధనుడు; సంతసిల్లన్‌= సంతోషించగా; 
ఉల్దాసంబునన్‌= ఉత్సాహంతో; చనిరి= పోయారు; గురుండును= ద్రోణాచార్యుడును; గరుడ వ్యూహంబు= గరుడాకారమైన 
మొగ్గరము; సమకట్టి= ఏర్పరచి; నిలబడ్డాడు; దుర్యోధనుండును; తమ్ములున్‌= అతడి తమ్ములు; తలయును= శిరస్సుగా; 


76 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కృపకృతవర్మలు= కృపాచార్యుడు, కృతవర్మ; కన్నులును= కన్నులుగా; సింహళ= సింహళదేశపు; ఆభీర= అభీర దేశపు; శూరసేన= 
శూరసేన దేశపు; కేకయ= కేకయ దేశపు; ప్రముఖులు= ముఖ్యయోధులు; మెడయును= మెడగా; బాహ్హిక; భూరిశ్రవస్‌; సోమదత్త; 
శల; శల్యులు; వలపలి టెక్కయున్‌= కుడిరెక్కగా; అశ్వత్థామ; సుదక్షిణ; వింద; అనువిందులు; దాపలి టెక్కయున్‌= ఎడమరెక్కగా 
; శకుని; పౌండ్ర; కళింగులు; అంబస్ట్ర మాగధులు; వెన్నును= వీపుగా; నానా= అనేకమైన; జనపద= ([గ్రామ(ప్రాంతాల; సేనా= 
సైన్యములతో; సమన్వితుండు+ఐ= కూడినవాడూ; సూతపుత్రుండు= కర్ట్షుడు; పుచ్చంబును= తోకగా; సైంధవ+ఆది= సైంధవుడు 
మొదలైన; వివిధ అనేకులైన; దేశ+అధీశులు= దేశాధిపతులు; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; కలయన్‌+బెరసి= కలిసేటట్టు వ్యాపించి; 
ఒడలి= శరీరపు; పొలువును= సైర్యము; బలుపునున్‌+ఐ= బలంగా; నిలువన్‌; నియోగించినన్‌= నియమించగా; ఆ+మోహరంబు= 
ఆ వ్యూహం; మహాపవన= గొప్ప వాయువుచేత; సముద్దూత= కల్టోలితమైన; సాగర+ఆకారంబు+ఐ= సము(ద్రపు రూపం కలదై; 
ఉత్సాహ నృత్యంబు= ఉత్సాహంతో నాట్యం; చేయు చందంబునన్‌= చేస్తున్నట్టు; చూడన్‌+ఒప్పెన్‌= చూడటానికి తగి ఉండినది; 
అందున్‌= ఆ వ్యూహంలో; మధ్యమ్రదేశంబునన్‌= నడిమిభాగంలో; భగదత్తుండు; గజ+ ఆరూఢుండు+ఐ= ఏనుగుపై ఎక్కినవాడై; 
ఉదయ+అచలంబుపయిన్‌= ఉదయాద్రిమీద; పొలుచు= ఒప్పు; భానుండునున్‌= సూర్యుని; పోలెన్‌= వలె; తేజరిల్దుచున్‌+ఉండెన్‌= 
(ప్రకాశిస్తున్నాడు; అంతన్‌= అపుడు; అక్కడన్‌= అచట; (త్రిగర్తాదులు= సుశర్మాదులు; పాండవసేన= పాండవసేనయొక్క; దక్షిణ 
దిక్కునకున్‌= దక్షిణపు వైపునకు; చని= వెళ్ళి; సమరంబునకున్‌= యుద్దానికి; సవ్యసాచిన్‌= అర్జునుడిని; తొలంగన్‌+పిలుచుటయున్‌= 
తొలగుటకై పిలువగా; ఆ+నరశార్జూలుండు= ఆ నరశ్రేష్టుడు అర్జునుడు; అన్నతోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: పై విధంగా ప్రతిజ్ఞలు చేసి సంశప్తకులు, అనేక యోధులు చతురంగ బలాలతో దుర్యోధనుడు 
సంతసిల్లగా ఉత్సాహంతో బయలుదేరారు. ద్రోణుడు గరుడవ్యూహం ఏర్పరచి; అందులో ముక్కుగా తాను 
నిలబడ్డాడు. దుర్యోధనుడు, అతడి తమ్ములు తలగా; కృప, కృతవర్మలు కన్నులుగా; సింహళులు, ఆఅభీర, శూరసేన, 
కేకయ దేశప్రముఖులు మెడగా; బాహ్లిక, భూరి(శ్రవస్‌, సోమదత్త, శల, శల్యులు కుడిరెక్కగా; అశ్వత్భామ, సుదక్షిణ, 
విందానువిందులు ఎడమ రెక్కగా; శకుని, పౌండ్ర, కళింగ, అంబష్ట్ర మాగధులు వెన్నుగా; నానాజనపదసేనలతో 
కరుడు తోకగా; సైంధవాది వివిధ దేశాధిపతులు అటనట కలయవ్యాపించగా, దేహసౌష్టవానికి, బలానికి తగినట్టు 
నియమించాడు. అపుడు ఆ వ్యూహం రుంరూమారుతం వలన మిక్కిలి ఉప్పొంగిన సము[ద్రంవంటి రూపం 
కలదై, ఉత్సాహంతో నాట్యం చేసినట్టు కనిపించింది. ఆ వ్యూహంలో నడిమి భాగాన భగదత్తుడు ఏనుగునెక్కి, 
పొడుపు కొండమీద వెలిగే సూర్యుడివలె ప్రకాశిస్తున్నాడు. అపుడు అక్కడ త్రిగర్తాధిపతి అయిన సుశర్మ మొదలైన 
సంశప్తకులు పాండవసేనకు దక్షిణంగా వెళ్ళి ఆ యుద్దం నుండి తొలగునట్టు తమతో యుద్దానిక్రై రావలసినదిగా 
అర్జునుడిని పిలవగా, అతడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. 'తటిమి సుశర్మ దమ్ములును దానును నాజికి నన్ను. బిల్వ నే 
నెటుంగని యట్టు లుండు టిది యే పురుషార్ధము? వారి నెల్ల నే 
డ్రెల నులుమాడ. బంపుము; కడిందిగ6 జూడకు; నీకు నేమియుం 
గఅగొఅ గాదు; పోమి గడు6గష్టము నాకు నుదాత్తమానసా! 223 


ప్రతిపదార్థం: ఉదాత్తమానసా!= గొప్ప మనస్సుగల ధర్మరాజా! తజిమి= ఉరువడిగా; సుశర్మ; తమ్ములును= తమ్ములూ; 
తానును= తానూ; ఆబికిన్‌= యుద్దానికి; నన్నున్‌= నన్ను; పిలువన్‌= పిలువగా; ఏన్‌= నేను; ఎయింగని+అట్టులు= తెలియనట్టు; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 77 


ఉండుట= ఉండటం; ఇది; ఏ పురుషార్థము?= ఏ పురుష ప్రయోజనం?; వారిని+ఎల్లన్‌= వారందరిని; ఏడ్తైణన్‌= పరా[క్రమంతో; 
నుణుమాడన్‌= వధించటానికి; పంపుము= పంపించుము; కడిందిగన్‌= అసాధ్యమైనదిగా, చూడకు(ము)= భావించకుము; నీకున్‌= 
నీకునూ; ఏమియున్‌= ఏ విధమైన; కజగొఅ కాదు= లోపం రాదు; పోమి= పోకుండటం; నాకున్‌= నాకునూ; కడున్‌= మిక్కిలి; 
కష్టము= బాధాకరం. 

తాత్పర్యం: 'గొప్ప హృదయంగల ధర్మజా! సుశర్మ, అతని తమ్ములు నన్ను యుద్దానికి పిలువగా వినన ట్టుండటం 
ఏ పురుషార్థమూ కాదు. కాబట్టి వారినందరిని పరా(క్రమించి వధించటానికి నన్ను పంపించుము. ఇది నాకు 
అసాధ్యమైనదిగా భావించకుము. నీకే లోపమూ రాదు. పోకపోవటం నాకు కష్టాన్ని కలిగిస్తుంది.” 


వ. అనుటయు నయ్యధిష్టిరుండు. 224 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అర్జునుడు ఇట్టనగా; ఆ యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు. 
తాత్పర్యం: అర్జునుడు ఇట్టా అనగా ధర్మరాజు అపుడు. 
తే. “గురుని బల శౌర్యములు నెజటుంగుదుము; మనకు । నతని పూనికి బొంకు సేయంగవలయు; 
దీని కెయ్యది కార్యంబు దాని నీవు | బుద్ది నుచితంబుగా6 దలపోయు'మనుడు. 225 


ప్రతిపదార్హం: గురుని= ద్రోణాచార్యుడి; బలశౌర్యములు= బలం, వీరత్వం; ఎణుంగుదుము= తెలిసినవాళ్ళం; అతని= ద్రోణుడి; 
పూనికి= ప్రయత్నం; బొంకు= అసత్యం; చేయంగన్‌ వలయున్‌= చేయాలి; దీనికిన్‌= ప్రతిజ్ఞను భంగపరచటానికి; మనకున్‌; 
ఏ+అది= ఏది; కార్యంబు= చేయదగింది; దానిన్‌= దానిని; ఈవు= నీవు; బుద్దిన్‌= మనస్సులో; ఉచితంబుగాన్‌= తగినవిధంగా; 
తలపోయుము= యోచించుము; అనుడున్‌= అనగా. 

తాత్సర్యం: 'ర్రోణాచార్యుడి బలశౌర్యాలు మనకు తెలియనివి కావు. అతడి ప్రతిజ్ఞను మనం వమ్ము చేయాలి. 
దానికి తగిన విధంగా మనస్సులో ఆలోచించుము” అనగా. 


వ. ధనంజయుం డతని కిట్లనియె. 226 
ప్రతిపదార్థం: ధనంజయుండు= అర్జునుడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


చ. 'పిలిచినం బోవకుండు టిది బీదతనం బగు గాన నేర్పుగా. 
దలంపదు లోక; మే నరివధం బొనరింపంగ నెట్లు. బోయెదం 
జలము బలంబు ధైర్యమును శౌర్యమునుం గలవాండు వీండు నేం 
డలఘుండు గుంభసంభవుని నాంగు భవత్స్పరిరక్షణార్ది యై.” 227 


ప్రతిపదార్దం: పిలిచినన్‌= పిలవగా; పోవకుండుట= పోకుండటం; ఇది; బీదతనంబు= పిరికితనం; అగున్‌= అవుతుంది; కానన్‌= 
కనుక; నేర్పుగాన్‌= సమర్థమైనదిగా; లోకము= లోకం; తలయదు= అనుకొనదు; ఏన్‌= నేను; అరివధంబు= శత్రు సంహారం; 
ఒనరింప(గన్‌= చేయటానికి; ఎట్టున్‌= ఎటైనా; పోయెదన్‌= పోతాను; వీండు= ఈ సత్యజిత్తు; చలము= మాత్సర్యం; బలంబు= 
శక్తి ధైర్యమును= ధైర్యం; శౌర్యమునున్‌= శౌర్యం కూడ; కలవాండు= కలిగినవాడు; అలఘుండు= గొప్పవాడు; నేండు= ఈ 
వేళు భవత్‌= తమ యొక్క; పరిరక్షణ+అర్థి+ఐ= కాపాడుటకైై కుంభసంభవునిన్‌= (ద్రోణుడిని; ఆంగున్‌= అడ్డుకొనును. 


78 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: శత్రువులు యుద్దానికి ఆహ్వానిస్తే పోకపోవటం పిరికితనం. దీనిని లోకం మెచ్చదు. నేను శత్రువులను 
సంహరించడానికి ఎట్టైనా పోతాను. ఈ సత్యజిత్తు మాత్సర్యం, శక్తి ధైర్యం ఉన్నవాడు; గొప్పవాడు. నేడు నిన్ను 
రక్షించి (ద్రోణుడిని అడ్డుకొనటానికి ఇతడు కడు సమర్భుడు.' 


వ. అని పాంచాలవరుం డగు సత్యజిత్తుం జూపి. 228 
ప్రతిపదార్దం: అని= ఇట్టని; పాంచాల వరుండగు= పాంచాలదేశపు వీరశ్రేష్టుడైన; సత్యజిత్తున్‌= సత్యజిత్తును; చూపి= చూపించి. 
తాత్పర్యం: అని పాంచాలదేశపు వీరశ్రేష్టుడైన సత్యజిత్తును చూపించి. 


క. _ ఇత డున్న యంతసేపును । మతి నేమియు వెజివవలదు మార్తుర చేతన్‌; 

హతుం డయ్యెనేని నిలుచుట । చతురతగా దనికి. దొలంగి చనవలయు నృపా! 229 
ప్రతిపదార్థం: నృపా!= ధర్మరాజా!) ఇతండు= ఈ సత్యజిత్తు; ఉన్న+అంతసేపును= (బ్రతికి ఉన్నంత సేపు; మతిన్‌= మనస్సులో; 
ఏమియున్‌= ఏమాత్రం; వెజవవలదు= భయపడవద్దు; మార్తుర చేతన్‌= శత్రువులచేత; హతుండు+అయ్యెన్‌+ఏనిన్‌= చనిపోతే; 
నిలుచుట= యుద్ధంలో నిలవటం; చతురత+కాదు= నేర్పరితనం కాదు; అనికిన్‌= యుద్ధం నుండి; తొలంగి= ప్రక్కకు జరిగి; 
చనవలయున్‌= వెళ్ళిపోవాలి. 


తాత్పర్యం: 'ధర్మరాజా! ఈ సత్యజిత్తు ఉన్నంతసేపూ నీ వేమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ 
ఇతడు శత్రువుల చేత హతుడైతే నీవు యుద్ధంలో నిలువటం నేర్పరితనం కాదు. వెంటనే యుద్దం నుండి 
తప్పుకొనటం మేలు. 


అర్జునుండు ధర్మరాజుచే ననుజ్ఞాతుం డై సంశప్తకులపై( బోవుట (సం. 7-16-14) 


తే. _ అనిన నొడంబడి యట్లకా కనుడు నన్న । రేంద్రునకు భక్తి మైక్కి సురేంద్రపుత్తుం 
డతనిచేత దీవన గొని యవ్విరోధు । లున్న దెస కే౧ సంతోష ముత్కటముగ. 230 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఒడంబడి= ఒప్పుకొని; అట్టు+అ+కాక= అట్టే అని; అనుడున్‌= అనగా; ఆ+నరేంద్రునకున్‌= 
ఆ ధర్మరాజుకు; భక్తిన్‌= భక్తితో; యొైక్కి= నమస్కరించి; సుర+ఇం(ద్రసుతుండు= దేవేంద్రుడి పుత్రుడైన అర్జునుడు; అతని 
చేతన్‌= ఆ ధర్మజుడితో; దీవన+కొని= ఆశీస్సు పొంది; సంతోషము= సంతసం; ఉత్కటముగన్‌= పెంపొందగా; ఆ+విరోధులు= 
ఆ శత్రువులు; ఉన్నదెసకున్‌= ఉన్న వైపునకు; ఏలౌన్‌= పోయాడు. 

తాత్పర్యం: దీనికి ధర్మరాజు అంగీకరించగా, అర్జునుడు అన్నకు భక్తితో మొక్కి, దీవెనలు గొని, సంతోషంతో 
ఆ శత్రువులున్న వైపునకు వెళ్ళాడు. 


వ. _ ఇట్లు ధర్మజుని యొద్ద వాసి విజయుండు చనుటకు నుబ్దిన మన సైన్యంబులం గనుంగొని యమ్మహీపతి 
ధృష్టద్యుమ్నుతో 'గౌరవులు గరుడ వ్యూహంబుగా మోహరించిన వారు; దీనికి నీవుం దగ మండలార్ధ 
వ్యూహంబు సమకట్టు'మని పనిచిన నతం డట్ల చేసె; నివ్విధంబున నుభయవ్యూహంబులును 
గాధసన్నాహంబులై శంఖ భేరీ ప్రముఖ తూర్యస్వనంబులు సెలంగ నడు వాన కాలంబునం బొంగిన గంగా 
యమునలుం బోలె నొండొంటిం దార్కొను సమయంబున నయ్యజాతశత్రుండు ద్రుపదపుత్రు నాలోకించి 
గురుం జూపి. 231 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 79 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మజుని యొద్ద= ధర్మరాజు సమీపం నుండి; పాసి= తొలగి; విజయుండు= అర్జునుడు; 
చనుటకున్‌= వెళ్ళినందుకు; ఉబ్బిన= సంతోషించిన; మన సైన్యంబులన్‌= మన కౌరవ సైన్యాలను; కనుంగొని= చూపి; 
ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; ధృష్టద్యుమ్నుతోన్‌= ధృష్టద్యుమ్నుడితో; కౌరవులు; గరుడ వ్యూహంబుగాన్‌= గరుడ వ్యూహరూపంలో; 
మోహరించినవారు= సైన్యాన్ని కూర్చారు; దీనికిన్‌= ఈ వ్యూహానికి; నీవున్‌= నీవు కూడా; తగన్‌= తగినట్టు; మండల+ అరవ్యూహంబు= 
అర్రవలయాకారంగా తీర్చిన వ్యూహం; సమకట్టుము+అని= రచించుమని; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అట్టు+అ= ఆ విధంగానే; చేసెన్‌= చేశాడు; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; ఉభయ వ్యూహంబులును= రెండు మొగ్గరాలు; గాఢ 
సన్నాహంబులు+ఐ= బాగా సిద్ధమై; శంఖ= శంఖాలు; భేరీ= దుందుభులు; ప్రముఖ= మొదలైన; తూర్య= వాద్యాల; స్వనంబులు= 
ధ్వనులు; చెలంగన్‌= చెలరేగగా; నడువానకాలంబునన్‌= వానాకాలం మధ్యలో; పొంగిన= ఉప్పొంగిన; గంగాయమునలున్‌+పోలెన్‌= 
గంగా, యమునా నదుల వలె; ఒండు+జఒంటిన్‌= ఒకదాని నొకటి; తార్కొను=ఎదుర్కొనే; సమయంబునన్‌= వేళలో; 
ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; ద్రుపదపుష్రున్‌= ధృష్టద్యుమ్నుడిని; ఆలోకించి= చూచి; గురున్‌= ద్రోణాచార్యుడిని; చూపి= 
చూపించి. 


తాత్పర్యం: అర్జునుడు ధర్మరాజుకు దూరంగా వెళ్ళాడు. దానికి కారవసైన్యం ఉప్పొంగిపోయింది. ధర్మరాజు 
ధృష్టద్యుమ్నుడితో "కౌరవులు గరుడవ్యూహం పన్నారు. దానికి దీటుగా నీవు అర్హమండలాకార వ్యూహం 
నిర్మించుము' అని ఆజ్ఞాపించాడు. అత డట్లాగే చేశాడు. ఆ విధంగా ఉభయ వ్యూహాలూ సమర్థంగా 
సన్నద్దమయ్యాయి. శంఖభేరీమృదంగాది వాద్యాలు (మోగాయి. వానకాలం నడుమ ఉప్పాంగే గంగాయమునలవలె 
రెండుసైన్యాలు ఎదుర్కొనబోయే వేళలో ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో ఇట్లా అన్నాడు. 

నిశేషం: అలంకారం ఉపమ. 


క.  'నేందీ బ్రాహ్మణు చేతం | బోండిమి సెడి యేను జిక్కిపోవక యుండన్‌ 
వేండిమి మెజియు శరంబుల । వాండిమి సొంపెల్లం జూప వలయుం జుమ్మీ! 232 


ప్రతిపదార్థం: ఏను= నేను; నేండు= ఈ దినం; ఈ బ్రాహ్మణు చేతన్‌= బ్రాహ్మణుడైన ఈద్రోణుడిచేత; పోండిమి+చెడి= 
ఒప్పుచెడి; చిక్కిపోవక ఉండన్‌= పట్టుపడకుండ; వేండిమి= ప్రతాపం; మెజయు= ప్రదర్శించే; శరంబులన్‌= బాణాలతో; వాండీమి= 
తీక్షణత యొక్క; సొంపు= సమృద్దిని; ఎల్లన్‌= అంతయు; చూపవలయున్‌+చుమ్మీ= చూపించవలెను సుమా! 


తాత్పర్యం: 'నే నీనాడు అవమానం పాలై ద్రోణాచార్యుడి చేత చిక్కకుండా, వాడిగల బాణాలతో నీ పరా(క్రమాన్నంతా 
ప్రదర్శించాలి సుమా!” 
క. _ అనుడు నతండు నవ్వుచు ని । ట్లను 'నే నాంగంగ ద్రోణు. డని నిను గదియం 

జనువాండె? యింత యేటికి? । నను నీతండు గెలువలేండు నమ్ము మధీశా!” 233 
ప్రతిపదార్హం: అనుడున్‌= అనగా; అతండు= ధృష్టద్యుమ్నుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అధీశా!= 
మహారాజా!; నేను; ఆంగంగన్‌= నిలువగా; (ద్రోణుండు; అనిన్‌= యుద్దంలో; నినున్‌= నిన్ను; కదియన్‌+చనువాండె?= దగ్గరికి 
రాగలడా?; ఇంత+ఏటికిన్‌?= ఇంతెందుకు?; ననున్‌= నన్ను; ఈతండు= (ద్రోణుడు; గెలువలేంయ= జయించలేడు నమ్ముము= 
విశ్వసించుము. 
తాత్సర్యం: అనగా, ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ ఇట్టా అన్నాడు. “ధర్మరాజా! నేను అడ్డుకొంటే ఆ (ద్రోణుడు నిన్ను సమీపిస్తాడా? 
ఇం తెందుకు? అతడు నన్ను గెలువలేడు. ఇది నిశ్చయం.” 


80 శ్రీమదాంధ్ర నుహాభారతము 


న. అని పలికి పారావత వర్జాశ్వ వర్దనీయ రథుండగు నయ్యతిరథుండు గుంభసంభవునకు సమ్ముఖంబుగా 
నడుచుటయు, నా ధృష్టద్యుమ్ను దర్శనంబు దనకు నరిష్టం బగుటయు నగ్గురుం డొక్కింత విన్ననై యతని 
దిక్కుదేజిచూడం జాలక క్రేడించి పాంచాల బలంబుపై నిశిత విశిఖంబులు పర6గించుచుం బాయవడ 
నడరె నంతనక్కడ. 234 


ప్రతిపదార్థం: అని పలికి= ఇట్టని పలికి; పారావత= పావురాల; వర్ష= రంగుగల- బూడిదరంగుగల; అశ్వ= గు(ర్రాలచేత; వర్షనీయ= 
ప్రశంసించదగిన; రథుండు+అగు= రథంగల; ఆ+అతిరథుండు= రథిక (శ్రేష్టుడగు ధృష్టద్యుమ్నుడు; కుంభసంభవునకున్‌= 
(ద్రోణుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా, నడచుటయున్‌= నడవగా; ఆ ధృష్టద్యుమ్ను= ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; దర్శనంబు= 
కనిపించటం; తనకున్‌= తనకు; అరిష్టంబు+అగుటయున్‌= కీడు కాగా; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; ఒక్కింత= కొద్దిగా; 
విన్ననై= చిన్నవోయి; అతని దిక్కు= ధృష్టద్యుమ్నుడివైపు; తేజిచూడంజాలక= చక్కగా చూడలేక; క్రేడించి= ప్రక్కకు తొలగి; 
పాంచాల బలంబుపైన్‌= పాంచాలుర సైన్యంపై; నిశిత విశిఖంబులు= తీక్షణమైన బాణాలు; పరంగించుచున్‌= వేస్తూ; పాయవడన్‌= 
చీలేటట్టు; అడరెన్‌= మించిపోయాడు; అంతన్‌= అప్పుడు; అక్కడన్‌= సంశప్తకులపైకి అర్జునుడు యుద్దానికి పోయినచోట. 


తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు పలికి, బూడిదరంగుగల అశ్వాలను పూన్చిన అందమైన రథాన్ని ఎక్కి, ఆ 
మహావీరుడు ద్రోణుడికి ఎదురుగా నడువగా; ఆ ధృష్టద్యుమ్నుడి దర్శనం తనకు కీడు కలిగించేది కావటం వలన 
(ద్రోణాచార్యుడు చిన్నవోయి, అతడి దిక్కు తేరి చూడలేక ప్రక్కకు తొలగి, పాంచాల సైన్యంపై తీవ్రములైన 
బాణాలను ప్రసరింపజేస్తూ చీల్చుకొని ముందుకు సాగాడు. అప్పుడు అర్జునుడు యుద్దానికి పోయినచోట. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. క్రీడ యాశొనియున్న కేసరి హరిణ చ। యము మీంద జనునట్టు లా త్రిగర్త 
వరులపై నరుగంగ వా రట మున్నర్ధ । చంద్రాకృతిగ నొడ్డు సంఘటించి 
కొనియుండి యాతని గని ప్రీతి నార్పులు । బొబ్బలు జెలంగంగం బొంగు టయును 
జూచుచు నా సవ్యసాచి మందస్మితుం దై కృష్ణుతోడ నిట్లనియెం 'జూడు 


ఆ. మెక్కుడైన రవము నెసకంపుటుబ్బునం । బొదలుచున్నవారు మదము కతన; 
నెదిరి. దమ్ము నించుకేనియు నెజు6గరు । వీరు క్రొవ్వి చావ వేండి రకట! 235 


ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; ఆంొని+ఉన్న= ఆకలిగొన్న; కేసరి= సింహం; హరిణ= జింకల; చయము= గుంపు; మీందన్‌= 
పైకి; చనునట్టులు= పోయేటట్టు; ఆ (త్రిగర్తవరులపైన్‌= ఆ త్రిగర్తదేశపు వీరులపైకి; అరుగంగన్‌= పోగా; వారు= ఆ సంశప్తకులు; 
అటమున్ను+అ= అంతకుముందే; అర్హచంద్ర+ఆకృతిగన్‌= అర్హచంద్రుడి రూపంలో; ఒడ్డు= వ్యూహం; సంఘటించికొని ఉండి= 
కూర్చుకొని ఉండి; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; కని= చూచి; ్రీతిన్‌= సంతోషంతో; ఆర్పులు= అరుపులు; బొబ్బలున్‌= 
సింహనాదాలును; చెలగంగన్‌= రేగగా; పొంగుటయును= ఉబ్బగా; చూచుచున్‌= చూస్తూ; ఆ సవ్యసాచి= అర్జునుడు; 
మందస్మితుండు+ఐ= చిరునవ్వు గలవాడై; కృష్ణుతోడన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; చూడుము; 
ఎక్కుడైన= అధికమైన; రవమున్‌= ధ్వనులును; ఎసకంపు+ఉబ్బునన్‌= ఎక్కువైన సంతోషంతో; పొదలుచున్నవారు= అతిశయిస్తున్నారు; 
మదము= మదం; కతనన్‌= కారణంగా; ఎదిరిన్‌= ఎదుటివారిని; తమ్మున్‌= తమను; ఇంచుక+ఏనియున్‌= ఏమాత్రం; ఎజుంగరు= 
తెలిసికొనరు; అకట!= అయ్యో! వీరు= ఈ సంశప్తకులు; క్రొవ్వి= బలిసి; చావన్‌ వేండిరి= చావదలచుకొన్నారు; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 81 


తాత్పర్యం: అర్జునుడు ఆకలిగొన్న సింహం లేళ్లగుంపుపై పడినట్టు ఆ సంశప్తకులపైకి పోగా, వారు అంతకుముందే 
అర్హచం(ద్రాకారంలో వ్యూహాన్ని పన్ని ఉన్నారు. అప్పుడు అర్జునుడిని చూచి సంతోషంతో ఆర్పులు, సింహనాదాలు 
చెలరేగగా వారు ఉబ్బిపోయారు. అది చూచి అర్జునుడు చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: చూడుము 
కృష్ణా! సంతోషంతో అరుస్తున్నారు. కాని ఎదుటి వారిని గూర్చి కానీ, తమను గూర్చికానీ వీరి కేమీ తెలియదు. 
అయ్యో! వీరంతా చావును కోరుకొంటున్నారు.” 


నిశేషం: అలం: ఉపమ. 

వ. అని మజియును. 236 
ప్రతిపదార్థం: అని= ఇట్లని; మజియును= ఇంకా. 

తాత్పర్యం: అర్జునుడు ఇంకా అంటున్నాడు. 


క. “తగు సంతసింపం గుజనుల । కగపడని విశిష్టగతికి నస్మద్దివ్యా 
శుగములచేం బోంగనుటకు |; విగత భయత్వంబు సమరవిధి కొప్పుంగదా! 237 


ప్రతిపదార్థం: సంతసింపన్‌= సంతోషపడటం; తగున్‌= యోగ్యమే; కుజనులకున్‌= నీచులకు; అగపడని= చూడజాలని; 
విశిష్టగతికిన్‌= యోగ్యమైన స్థానానికి; అస్మద్‌= నాయొక్క; దివ్య+ఆశుగములచేన్‌= దివ్యమైన బాణాలచేత; పోన్‌+కనుటకున్‌= 
పోవటానికి; సమర విధికిన్‌= యుద్దక్రియకు; విగత భయత్వంబు= భయపడకపోవటం; ఒప్పున్‌+కదా!= తగును కదా! 


తాత్పర్యం: 'సంశప్తకులు సంతోషపడటం యోగ్యమే. నీచులకు అందని వీరస్వర్గాన్ని నా దివ్యాస్తాలచేత 
పొందటానికి వారు యుద్ధరంగంలో నిర్భయత్వాన్ని ప్రదర్శించటం సమర్థనీయమే కదా!' 
ఠా (క 


వ. అనుచుం జేర నడచి దేవదత్తంబు పూరించిన. 238 
ప్రతిపదార్హం: అనుచున్‌= అంటూ; చేరనడచి= ముందుకు సాగి; దేవదత్తంబు= దేవదత్తమనే శంఖాన్ని; పూరించినన్‌= ఊదగా. 
తాత్పర్యం: ఈ విధంగా అంటూ అర్జునుడు ముందుకు సాగి దేవదత్తమనే శంఖాన్ని ఊదగా. 


ఉ ఆనినదంబు సాంద్రముగ నాకసమంతయు నిండ బర్వుడున్‌, 
మానసముల్‌ గలంగి, యభిమానము దైర్యము. దూలి, విద్విష 
తేన నితాంత నిశ్చలత. జిత్ర సమర్పిత మూర్తియో యనం 
గా, నులి వేది యుండియును గ్రమ్మజం దేజి రవంబు మీఅంగన్‌. 239 


ప్రతిపదార్హం: ఆ నినదంబు= ఆ శంఖధ్వని; సాంద్రముగన్‌= దట్టంగా; ఆకసము= ఆకాశం; అంతయున్‌= అంతట; నిండన్‌= 
నిండేటట్టుగా; పర్వుడున్‌= వ్యాపించగా; మానసముల్‌= మనస్సులు; కలంగి= కలతపడి; అభిమానము= అహంకారం; ధైర్యమున్‌= 
ధీరత్వం కూడ; తూలన్‌= తొలగగా; విద్విషత్‌+సేన= శత్రువుల సైన్యం; నితాంత= మిక్కిలి; నిశ్చలతన్‌= కదలికలేనిదై; చిత్ర 
చిత్తరువులో; సమర్పిత= దింపిన; మూర్తియో= రూపమో; అనన్‌+కాన్‌= అనగా; ఉలివు= చలనం; ఏది= నళించి; ఉండియును= 
ఉండి కూడ; (క్రమ్మణన్‌= మరల; రవంబు= శంఖధ్వని; మీజంగన్‌= అతిశయించగా; తేటెన్‌= తేరుకొన్నది. 


82 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అర్జునుడి శంఖనాదం దట్టంగా ఆకాశమంతా నిండగా మనస్సులు కలతపడి, గర్వం, ధైర్యం 

తాలగిపోయి, శత్రుసైన్యం ఏమాత్రం కదలక, చిత్తరువులోని బొమ్మయో అన్నట్టు చలనం లేనిదై కూడా, శంఖధ్వని 

ఆగిపోయేసరికి మరల తేరుకొన్నది. 

నిశేషం: అలం: ఉ్రేక్ష. 

వ. ఇట్లు దెలివొంది యొండొరులం బురికొల్పికొని సంశప్తకు లొక్కపెట్ట ఫల్లునుపయిం బటు శరపరంపరలు 
గురిసి; రతండు దవ్వుదవ్వులం బదియేను వేల రథంబుల వారిం గూల్చినం బెలుచ నబ్బలంబు లడరి.240 


(భ్‌ 


తిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; తెలివి+ఒంది= తేరుకొని; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పురికొ ల్పికొని= ప్రోత్సహించుకొని; 
౦శప్తకులు= శపథం పూనిన త్రిగర్తాది వీరులు; ఒక్క పెట్టు+అ= ఒకేసారి; ఫల్గునుపయిన్‌= అర్జునుడిపై; పటు= బలమైన; 
శర= బాణాల; పరంపరలు = సమూహాలు; కురిసిరి= కురిపించారు; అతండు= ఆ అర్జునుడు; దవ్వు దవ్వులన్‌= దూర దూరంగా; 
పదియేనువేల= పదిహేనువేల; రథంబుల వారిన్‌= రథికులను; కూల్చినన్‌= హతమార్చగా; పెలుచన్‌= మిక్కిలి; ఆ+బలంబులు= 


ర్‌ 


ఆ సైన్యాలు; అడరి= వ్యాపించి. 
తాత్సర్యం: ఈ విధంగా తేరుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని, సంశప్తకులు ఒకేసారి అర్జునుడిపై బలమైన 
బాణజాలాన్ని కురిపించారు. అర్జునుడు దూరం నుండే పదిహేను వేల రథికులను కూల్చివేశాడు. అపుడు 
శత్రుసైనికులు అంతటా వ్యాపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. శరము లొకండొకండు పదిపది । పరంగింపంగ మూంట మూంటం బార్జుండు నొంచెన్‌; 

సరి నైదై దేయంగ న । న్నరు6 డందఅ రెంట రెంట నలి నొప్పించెన్‌. 241 


ప్రతిపదార్థం: ఒకండు+ఒకండు= ఒక్కొక్కడు; పది పది; శరములు= బాణాలు; పరంగింపంగన్‌= వేయగా; మూంటమూయటన్‌= 
మూడు మూడు బాణాలచేత; పార్భుండున్‌= అర్జునుడును; నొంచెన్‌= బాధించాడు; సరిన్‌= సరిగా; ఐదు+ఐదు= ఐదైదు బాణాలను; 
ఏయంగన్‌= వేయగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; అందజన్‌= సైనికులందరినీ; రెంటరెంటన్‌= రెండు రెండు బాణాలచేత; 
నలిన్‌= యోగ్యంగా; నొప్పించెన్‌= బాధించాడు. 

తాత్పర్యం: ఒక్కొక్క శత్రు సైనికుడు పది పది బాణాలు వేయగా అర్జునుడు మూడు మూడు బాణాల చొప్పున 
(ప్రయోగించి వారిని నొప్పించాడు. వారు ఒక్కొక్కరు ఐదైదు బాణాలు వేయగా వారందరిని అతడు రెండు రెండు 
బాణాలు వేసి మిక్కిలి బాధించాడు. 


వ. అట్టియెడసుబాహుండు ర్రీడి కిరీటంబు దశవిశిఖంబుల నేయ నతం డతనిపై ననేక శరంబులు పరంగించిన 
సుశర్ముండును సురథుండును సుధన్వుండును బాసటయై యప్పార్దుం దాంశకిన. 242 

ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సుబాహుండు; (క్రీడి= అర్జునుడియొక్క; కిరీటంబు= కిరీటాన్ని; దశ= పది; 
విశిఖంబులన్‌= బాణాలతో; ఏయన్‌= వేయగా; అతండు= అర్జునుడు; అతనిపైన్‌= ఆ సుబాహుడిపై; అనేక= చాలా; శరంబులు= 
బాణాలు; పరంగించినన్‌= వేయగా; సుశర్ముండును= సుశర్మ; సురథుండును= సురథుడు; సుధన్వుండును= సుధన్వుడు కూడ; 
బాసట+ఐ= సహాయులై; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; తాంకినన్‌= ఎదుర్కొనగా. 

తాత్పర్యం: అపుడు సుబాహుడు అర్జునుడి ౩ిరీటాన్ని పది బాణాలతో కొట్టగా, అర్జునుడు అతడిపై అనేక 
బాణాలను ప్రయోగించాడు. సుశర్మ, సురథుడు, సుధన్వుడు సుబాహుడికి సహాయులై అర్జునుడిని ఎదుర్కొన్నారు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 83 


ఆ. _ వారి కేతనములు వడి. ద్రుంచి యవ్వీరు€ । డా సుధన్వు హయ శరాసనముల 
తునియ లవనిమీ6ద. దొరంగించి తన్మస్త । కంబు€ దునిమె తేరుగముల కుటికి. 243 


ప్రతిపదార్థం: వారి= సుశర్మాదులయొక్క; కేతనములు= పతాకాలు; వడిన్‌= వేగంగా; త్రుంచి= విరిచి; ఆ+వీరుండు= ఆ 
అర్జునుడు; సుధన్వు= సుధన్వుడి; హయ= గు(ర్రాలు; శరాసనముల= ధనుస్సుల యొక్క; తునియలు= తునుకలు; అవని 
మీ6దన్‌= భూమిపై; తొరంగించి= పడేటట్లు చేసి; తేరు= రథాల; గములకున్‌= సమూహాలలోకి; ఉటికి= పరుగెత్తి; తత్‌+మస్తకంబు= 
ఆ సుబాహుడి యొక్క తలను; తునిమెన్‌= ఖండించాడు. 
తాత్పర్యం: అర్జునుడు సుశర్మాదుల యొక్క పతాకాలు వెంటనే విరిచి, సుధన్వుడి గుర్రాల, ధనుస్సు యొక్క 
ఖండాలు భూమిపై పడేటట్టు చేసి, రథాల మధ్యకు ఉరికి, సుబాహుడి తలను ఖండించాడు. 
క. ఇరువే యుద్ధట రథముల. । బొరిగొనుటయు. బెలి బలంబు పురికొనక వెజఖం 

దెరలుచు గుంపులు గట్టుచు€। గురుపతి సైన్యంబు పొంతకుం జనుచుందెన్‌. 244 


ప్రతిపదార్దం: ఇరువేయి= రెండువేల; ఉద్భట= గొప్ప; రథములన్‌= రథాలను; పొరిగొనుటయున్‌= నశింపజేయగా; పెజబలంబు= 
శత్రుసైన్యం; పురికొనక= ఆక్రమించక; వెజన్‌= భయంతో; తెరలుచున్‌= తొలగిపోతూ; గుంపులు+కట్టుచున్‌= గుమిగూడి; 
కురుపతి= దుర్యోధనుడి యొక్క; సైన్యంబు= సేన; పొంతకున్‌= కడకు; చనుచుండెన్‌= పోతుండినది. 

తాత్సర్యం: రెండు వేల రథాలను అర్జునుడు నశింపజేసేసరికి శత్రుసేన విజ్బంభించటం మాని భయంతో 
తొలగిపోతూ, గుంపులు గుంపులుగా దుర్యోధనుడి సేన కడకు వచ్చి చేరింది. 


వ. ఇట్లు భయభ్రాంతులైన సైనికులం గనుంగొని సుశర్మ యెలుంగిత్తి. 245 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భయ(భ్రాంతులు+ఐన= బెదరిపోయిన; సైనికులన్‌= భటులను; కనుంగొని= చూచి; సుశర్మ= 
త్రిగర్తాధిపతి అయిన సుశర్మ; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి 


తాత్పర్యం: ఈ రీతిగా బెదరిపోయిన సైనికులను చూచి సుశర్మ పెద్దకంఠధ్వనితో. 


క. _ 'వెలవకుం దిట మరలుండు ము । న్నెజుంగర? యర్ద్హునునిం గురుమహీపతి కడ నే 
డ్రె బలికిన పంతంబులు? ।; మఖజతురి నో రెద్ది రిత్త మరలిన మనకున్‌?” 246 


ప్రతిపదార్థం: వెజవకుండు= భయపడకండి; ఇట= ఈవైపు; మరలు.డు= తిరిగి రండి; అర్జునునిన్‌= అర్జునుడిని; మున్ను= 
పూర్వం; ఎయుంగరె?= తెలిసినవారు కారా?; కురుమహీపతి= దుర్యోధనుడి; కడన్‌= దగ్గర; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; పలికిన= 
చెప్పిన; పంతంబులు= శపథాలు; మజతురె?= మరిచిపోయినారా?; మనకున్‌= మనందరికి; రిత్త= వట్టిగా; మరలినన్‌= మళ్ళిపోతే; 
నోరు+ఎద్ది?= మాట నిలుస్తుందా? 

తాత్పర్యం: "సైనికులారా! భయపడకండి. యుద్దంవైపు మళ్ళండి. అర్జునుడు మీకు కొత్తా? దుర్యోధన సార్వభౌముడి 
ముందు మీరు చేసిన శపథాలు మరచిపోయారా? వట్టిగా తిరిగి పోతే మన మాటలకు విలువ ఉంటుందా?” 


వ. _ అనిబరవసంబు సేసిన నా సైనికులు గోల్తలసేసి; రప్పుడు నారాయణ గోపాలు రెక్కడెక్కడ యని వారిం గూడి 
కడంగిన నిస్సాణాది తూర్యరావంబులు సెలంగుటయు వాసవి వానుదేవు నాలోకించి. 247 


84 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; బరవసంబు= ధైర్యం; చేసినన్‌= చెప్పగా; ఆ సైనికులు= ఆ భటులు; కోల్తల= 
యుద్ధసన్నాహం; చేసిరి= చేశారు; అప్పుడు= ఆ సమయంలో; నారాయణ గోపాలురు= యాదవ వర్గానికి చెందిన నారాయణ, 
గోపాల సైన్యాలు; ఎక్కడ+ఎక్కడ= ఎక్కడున్నాయి; అని; వారిన్‌= వారందరిని; కూడి= కలిసికొని; కడంగినన్‌= పూనుకోగా; 
నిస్పాణ+ఆది= నిస్పాణం మొదలైన; తూర్య= వాద్యాల; రావంబులు= ధ్వనులు; చెలంగుటయున్‌= చెలరేగగా; వాసవి= అర్జునుడు; 
వాసుదేవునిన్‌= శ్రీకృష్ణుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అని సుశర్మ ధైర్యాన్ని ప్రబోధించగా సైనికులు యుద్ధ సన్నాహం చేశారు. అపుడు నారాయణ గోపాల 
సైనికులు ఎక్కడెక్కడ అని, వారితో కలిసి యుద్దానికి పూనుకొనగా, నిస్పాణాది వాద్య ధ్వనులు చెలరేగాయి. 
అర్జును డపుడు శ్రీకృష్ణుడిని చూచి. 


చ. 'ఒడలను బ్రాణముల్‌ గలుగ నూరక యుండుదురే త్రిగర్లు లి 
ప్పుడ నుఖుమాడి పోద మటు వోవ6(గనిమ్ము రథమ్ము' నావుడుం 
గడువెస నా ధనంజయుని కాంక్షిత మెక్కడ నక్కడెల్ల నె 
క్కుడు ముదమొప్పం దేరు రథికోటులపై6 బఅపెన్‌ ముకుందుండున్‌. 248 


ప్రతిపదార్దం: ఒడలను= దేహంలో; ప్రాణముల్‌= ప్రాణాలు; కలుగన్‌= ఉన్నంత వరకు; త్రిగర్తులు= త్రిగర్త దేశపు వీరులు; 
ఊరక= ఊరికే; ఉండుదురే?= ఉంటారా?; ఇప్పుడు+అ= ఇప్పుడే; నుజుమాడి= చంపి; పోదము= పాదాం; అటు= ఆ వైపు; 
రథమ్ము= రథాన్ని; పోవంగనిమ్ము= పోనిమ్ము; నావుడున్‌= అనగా; ముకుందుండున్‌= శ్రీకృష్ణుడు కూడా; కడువెసన్‌= వెంటనే; 
ఆ ధనంజయుని= ఆ అర్జునుడి; కాంక్షితము= కోరిక; ఎక్కడ= ఏవైపో; అక్కడ= ఆ వైపు; ఎల్లన్‌= అంతట; ఎక్కుడు= మిక్కిలి; 
ముదము+జఒప్పన్‌= సంతోషం మీరగా; తేరు= రథాన్ని; రథికోటులపైన్‌= రథికుల సమూహాలపైకి; పజపెన్‌= నడిపించాడు. 


తాత్పర్యం: 'దేహంలో ప్రాణాలు ఉన్నంత వరకు త్రిగర్త దేశపు వీరులు ఊరుకోరు. రథాన్ని వారివైపు నడిపించుము. 
వారినంతా ఇప్పుడే హతమారుద్దాము" అనగా, శ్రీకృష్ణుడు అర్జునుడి అభిమతానుసారం, ఎక్కడంటే అక్కడ 
సంతోషంతో; రథికసమూహాలపై రథాన్ని నడిపించాడు. 


క. విమలాంబుదములు పూనిన । విమానమో నాగ మెఅసె వెలిమావుల వే 
గము సొంపున నయ్యరదం; । బమరేంద్రుని లీల బొలిచె నతని సుతుండున్‌. 249 


ప్రతిపదార్థం: ఆ+అరదంబు= ఆ రథం; వెలిమావుల= ఉచ్వైశ్షవం వంటి తెల్లని గుర్రాల; వేగము= జవం యొక్క; సొంపునన్‌= 
సమృద్దిచేత; విమల+అంబుదములు= తెల్లని మేఘాలు; పూనిన= కట్టిన; విమానమో= ఆకాశంలో విహరించే రథమో; నాంగన్‌= 
అనునట్లు; మెజుసెన్‌= ప్రకాశించింది; అమరేంద్రుని= ఇంద్రుడి; లీలన్‌= వలె; అతని= ఇంద్రుడి యొక్క; సుతుండున్‌= కొడుకైన 
అర్జునుడును; పొలిచెన్‌= వెలుగొందాడు. 

తాత్పర్యం: ఆ అర్జునుడి రథం ఇంద్రుడి ఉచ్వైత్ష్రవం వంటి తెల్లని గుర్రాల వేగసమృద్ది వలన, తెల్లని మేఘాలు 
పూనిన విమానమో అన్నట్టు ప్రకాశించింది. ఇంద్రుడివలె అర్జునుడు ఒప్పారాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష - ఉపమానుప్రాణితం. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 85 


వ. _ ఇట్లు మండల ప్రచారగత ప్రత్యాగతాది వివిధ గతులం దేరు సంచరింపం జేయుచు నిలింపకోటికిం గన్నుల 
పండువు సేయం బుండరీకాక్షుం గనుంగొని నారాయణ గోపాలురు గుపితాత్ములై యర్జున దుర్యోధనులు 
ద్వారకా నగరంబునకుం బోయిన నాండు కృష్ణుతోడి సరిగా దుర్యోధనుండు దమ్ము. గోరికొనిన వాండగుటం 
జేసియీసునం బేర్జియ న్నరనారాయణుల మేనుల నానాస్త్రంబులు నినిచిన నరుండు దేవదత్తంబు పూరించి 
యవష్టంభంబునం ద్వష్టయిచ్చిన మహాస్తంబు ప్రయోగించినం దత్త్రభావంబున. 250 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మండల= గుం(్రంగా; ప్రచార= తిరుగటం; గత= పోవడం; ప్రత్యాగత= తిరిగి రావటం; 
ఆది= మొదలైన; వివిధ= అనేకమైన; గతులన్‌= నడకలచేత; తేరు= రథం; సంచరింపన్‌+చేయుచున్‌= త్రిప్పుతూ; నిలింపకోటికిన్‌= 
దేవతా సమూహానికి; కన్నుల పండువు= కనువిందు; చేయన్‌= చేయగా; పుండరీక+లఅన్షున్‌= తెల్లతామరల వంటి కన్నులు గల 
కృష్ణుడిని; కనుంగొని= చూచి; నారాయణ గోపాలురు= నారాయణులు అనేపేరుగల గోపాలురు (కృష్ణుడి సైనికులు) 
కుపితాత్ములు+ఐ= కోపించినవారై; అర్జున; దుర్యోధనులు; ద్వారకానగరంబునకున్‌= ద్వారకాపురికి; పోయిననాండు= వెళ్ళినాడు; 
కృష్ణుతోడి= కృష్ణుడితో; సరిగాన్‌= సమానంగా; దుర్యోధనుండు; తమ్మున్‌= తమను; కోరికొనినవాండు= కోరుకొన్నవాడు; 
అగుటన్‌+చేసి= కావటం వలన; ఈసునన్‌= ఆసూయతో; పేర్చి= విజ్బంభించి; ఆ+నరనారాయణుల= ఆ కృష్ణార్జునుల యొక్క; 
మేనుల= దేహాలపై; నానా+అ(స్తంబులు= అనేకాలైన బాణాలు; నినిచినన్‌= నింపగా; నరుండు= అర్జునుడు; దేవదత్తంబు= 
దేవదత్తమనే శంఖాన్ని; పూరించి= ఊది; అవష్టంభంబునన్‌= గర్వంతో; త్వష్ట= విశ్వకర్మ; ఇచ్చిన= ఇచ్చినట్టి; మహా+అ(స్తంబు= 
గొప్ప అస్త్రం; ప్రయోగించినన్‌= వేయగా; తద్‌+ప్రభావంబునన్‌= దాని మహిమచేత. 
తాత్పర్యం: ఈ విధంగా వర్తులాకారంగా తిరగటం, పోవటం, తిరిగి రావటం వంటి బహువిధాలైన గమనాలతో 
రథాన్ని నడుపుతూ, దేవతలకు కనువిందు చేయగా, కృష్ణుడిని చూచి, నారాయణ గోపాలాది కృష్ణుడి సైనికులు 
కోపించినవారై, అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకా నగరానికి పోయిననాడు కృష్ణుడికి సరిగా దుర్యోధనుడు తమను 
కోరుకొనటం వలన ఈర్ష్యతో విజృంభించి, కృష్ణార్దునులపై బహువిధాలైన అస్త్రాలను ప్రయోగించారు. అపుడు 
అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించి గర్వంతో విశ్వకర్మ ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించగా, దాని మహిమతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
కు గాండీవి చందమయి వా । రొండొరులకు€ దోంచి యొకళు లొకళుల నానా 

చండాస్త్ర శస్తసముదయ । ఖండితులుగ. జేసి పడిరి కలనం గలయన్‌. 251 
ప్రతిపదార్థం: గాండీవి= గాండీవం ధనుస్సుగా గల అర్జునుడి; చందమయి= విధమయి; వారు= ఆ సైనికులు; ఒండు+ఒరులకున్‌= 
ఒకరికొకరు; తోంచి= కనిపించి; ఒకళులన్‌= ఒకరిని; ఒకళులు= ఒకరు; చండ= వాడిగల; అ(స్త= మంత్రపూర్వకంగా వేసే బాణాల; 
శస్త= ఖడ్లాదుల; సముదయ= సమూహంచేత; ఖండితులుగన్‌= తెగినవారుగా; చేసి= ఒనర్చికొని; కలనన్‌= యుద్ధభూమిలో; 
కలయన్‌+పడిరి= అంతటా నేలకూలారు. 
తాత్పర్యం: ఆ సైనికులు ఒకరికొకరు గాండీవధారి అయిన అర్జునునివలె తోచి, ఒకరినొకరు వాడిగల శస్తాలతో 
ఖండించుకొని యుద్దభూమిలో అంతటా నేలకూలారు. 


వ. ఇమ్మెయిం గృతార్థంబైన దివ్యాస్తంబు పదంపడి శాంతం బగుటయు హతశేషులు వోక పొదివి రథరథ్యకేతు 
సహితంబుగా సవ్యసాచి నాభీల శరజాల సంవృతుం జేసిన. 252 


86 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; కృతార్థంబు+అయిన= సఫలమైన; దివ్య+అ(స్తంబు= దేవతా సంబంధమైన అస్త్రం; 
పదంపడి= తర్వాత; శాంతంబు+అగుటయున్‌= శాంతించగా; హతశేషులు= చావగా మిగిలినవారు; పోక= పారిపోవక; పొదివి= 
ఆక్రమించి; రథ= రథం; రథ్య= గుర్రాలు; కేతుసహితంబుగాన్‌= పతాకతోబాటు; సవ్యసాచిన్‌= అర్జునుడిని; ఆభీల= భయం 
కరమైన; శరజాల= బాణాల సమూహంతో; సంవృతున్‌= కప్పినవాడిగా; చేసినన్‌= చేయగా. 

తాత్పర్యం: ఈ విధంగా శత్రువులను సంహరించటంలో సఫలమైన ఆ మహాస్త్రం శాంతించగా, మరణించగా 
మిగిలినవారు పారిపోక - రథం, గుర్రాలు, కేతనంతో సహా అర్జునుడిని భయంకరమైన బాణజాలంతో 
చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 

యు యు 


క. ఆ పార్చుండు గోపానల । దీపితుండై విశిఖశిఖల తీవ్రనిహతి న 
త్తూపులగమి నేర్చి జముని । ప్రోపు గుడువ6 బుచ్చె వారి. బురువంశనిధీ! 253 
ప్రతిపదార్థం: పురువంశనిధీ!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ పార్భండు= ఆ అర్జునుడు; కోప= కోపమనే; అనల= అగ్నిచే; 
దీపితుండు+ఐ= వెలుగొందినవాడై; విశిఖ= బాణాలనే; శిఖల= మంటల యొక్క; తీవ్ర= తీక్షణమైన; నిహతిన్‌= దెబ్బచేత; తూపుల= 
బాణాల యొక్క; గమిన్‌= సమూహాన్ని; ఏర్చి= దహించి; వారిన్‌= ఆ భటులను; జముని= యముడి; (ప్రోపు= పోషణం; కుడువన్‌= 
అనుభవించేటట్టు; పుచ్చెన్‌= చంపాడు. 
తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ అర్జునుడు కోపమనే అగ్నిచేత మండినవాడై, బాణాలనే జ్యాలల దెబ్బతో 
ఆ బాణ సమూహాన్ని దహించి, శత్రు సైనికులను యమధర్మరాజును సేవించటానికి పంపించాడు. 
నిశేషం: అలం: రూపకం. అర్జునుడు వారిని చంపాడనటానికి మారుగా - 'జముని(ప్రోపు గుడువ6 బుచ్చె” ననటంచేత అలంకారం 
పర్యాయోక్తం. ప్రకారాంతరము చేత గమ్యార్థ సిద్ది అయ్యెనేని పర్యాయోక్తాలంకారం. శత్రుసైనికులపైకి విజృంభించి వారిని 
హతమార్చడంలో వీరరసం వ్యక్తమౌతున్నది. 
వ. _ ఇవ్విధంబున విజృంభించి యట్టహాసంబు సేయుటయుం దుండి మగధ కేరళ మచ్చిల్లికాదు లడరి సాయక 
నికాయంబులం గప్పిన. 254 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విజృంభించి= పైకెగసి; అట్టహాసంబు+చేయుటయున్‌= పెద్దగా నవ్వగా; తుండ, 
మగధ, కేరళ మచ్చిల్లికాదులు= తుండి, మగధ, కేరళ, మచ్చిల్లికాది దేశాల వీరులు; అడరి= విజృంభించి; సాయక= బాణాల; 
నికాయంబులన్‌= గుంపులతో; కప్పినన్‌= ఆ(క్రమించగా. 
తాత్పర్యం: అర్జునుడు ఇట్టా విజ్బంభించి పెద్దగా నవ్వేసరికి, తుండి, మగధ, కేరళ, మచ్చిల్లికాది దేశాల వీరులు 
పైకెగసి, అతడిని బాణజాలంతో కప్పివేయగా. 


క. నానాస్తంబుల నాతండు పీనుంగు పెంటలుగ6 జేయఈ. బిరుసనక మహా 

సేనలు దోడ్డో డగ్గరి ।; యా నరుపై. బెల్లుగురిసె నమ్ముల వానల్‌. 255 
ప్రతిపదార్థం: ఆతండు= ఆ అర్జునుడు; నానా+అ(స్తంబులన్‌= అనేక బాణాలతో; పీనుంగు పెంటలుగన్‌= శవాల కుప్పలుగా; 
చేయన్‌= చేయగా; మహాసేనలు= గొప్ప సైన్యాలు; బిటుసనక= గర్వం తగ్గక; తోడ్డోన్‌= వెంబడే; డగ్గరి= సమీపించి; ఆ నరుపైన్‌ 
ఆ అర్జునుడిపై; అమ్ములవానల్‌= బాణవర్షాలు; పెల్టు= అధికంగా; కురిసెన్‌= కురిపించాయి. 
తాత్పర్యం: అర్జునుడు బహువిధాలైన బాణాలతో శత్రువుల మూకలను పీనుగు పెంటలుగా మార్చగా, 
'ప్రబలములైన ఆ సేనలు అహంకారం ఏమాత్రం తగ్గక వెంటనే అతడిని చేరి బాణవర్షాన్ని కురిపించాయి. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 87 
క. కరి తురగ రథపదాతులు । బెరసి కదిసి చుట్టుముట్టి భీషణ హేతి 
స్పురణ మెజియ.. జేరిన న । ఛ్రైరువుగ విజయుండు సించి చెండాడె వడిన్‌. 256 


ప్రతిపదార్హం: కరి= ఏనుగులు; తురగ= గుర్రాలు; రథ= రథాలు; పదాతులు= కాల్చలాలు; బెరసి= కలిసి; కదిసి= సమీపించి; 
చుట్టుముట్టి= ఆ(క్రమించి; భీషణ= భయంకరమైన; హేతి= ఆయుధాల యొక్క; స్ఫురణ= అదరటం; మెజయన్‌= (ప్రకాశించగా; 
చేరినన్‌= సమీపించేసరికి; విజయుండు= అర్జునుడు; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టు, చించి= చీల్చి; వడిన్‌= వెంటనే; 
చెండాడెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: శత్రువుల చతురంగ బలాలు కలిసి, సమీపించి చుట్టుముట్టి, భయంకరమైన ఖడ్గాద్యాయుధాలు 
చకచక మెరుస్తుండగా చేరేసరికి, అర్జునుడు వాటన్నిటినీ ఆశ్చర్యం గొలిపేటట్టు వెంటనే చీల్చి చెండాడాడు. 
వ. సంశప్తకులు మజియును. 257 
ప్రతిపదార్హం: సంశప్తకులు= ఆ శపథాలు చేసిన వీరులు; మజీయును= ఇంకా. 
తాత్పర్యం: సంశప్తకులు ఇంకా విజ్బంభించి. 
క. _ పెరయీంగలగతి. గవియుచు. । బొరి6 బొరి. గడుందురుల పగిది. బొదువుచు నెరకై 

వెరవున6 గాకులు. గ్రోంతులు. । బరువది€ జీకాకుపజుచు భంగి నలంచుచున్‌. 258 


ప్రతిపదార్థం: పెర ఈంగల= తేనెటీగల; గతిన్‌= వలె; కవియుచున్‌= మీదికి ఉరుకుతూ; పారిన్‌+పొరిన్‌= మాటిమాటికి; 
కడుందురుల= కందిరీగల; పగిదిన్‌= వలె; పొదువుచున్‌= కమ్ముతూ; ఎరకై= ఆహారానికై; వెరవునన్‌= ఉపాయంగా; కాకులున్‌= 
కాకులు; (క్రోంతలున్‌= కోతులును; పరువడిన్‌= వరుసగా; చీకాకుపణుచు= బాధించే; భంగిన్‌= విధంగా; అలయచున్‌= 
కలత పెట్టుతూ. 


తాత్పర్యం: సంశప్తకులు తేనెటీగలవలె మీది కురుకుతూ, మాటిమాటికి కందిరీగల వలె కమ్ముకొంటూ, కాకులు, 
కోతులు తిండికై ఉపాయంగా చికాకు పరిచేటట్టు కలతపెట్టుతూ. 


విశేషం: అలం: ఉపమ. 
వ. పెనంగి; రందు€ గొందటు వీరావేశంబున. 259 
ప్రతిపదార్దం: పెనంగిరి= పోరారు; అందున్‌= వారిలో; కొందయజు= కొంతమంది సైనికులు; వీర+ ఆవేశంబునన్‌= మిక్కిలి మైమరచి. 


తాత్పర్యం: సంశప్తకులు యుద్ధం చేశారు. అందులో కొందరు సైనికులు పూర్తిగా మైమరచి ఆవేశంతో. 
సంశప్తకులందణు నొక్కపెట్ట యర్హునురథంబుపై( బడుట (సం. 7-18-20) 


క. _ అరదంబులు మొదలగు ను । ద్దుర వాహనకోటి డిగ్గి దుర్చంత గతిం 

దురగంబులపై హరిపై । నరుపై నూడుకొన. బడిరి నలి నార్చులతోన్‌. 260 
ప్రతిపదార్హం: అరదంబులు= రథాలు; మొదలగు= మొదలైన; ఉద్దుర= సమర్థమైన; వాహన= వాహనాల; కోటి= సమూహం; 
డిగ్గి= దిగి; దుర్దాంతగతిన్‌= అణచరాని విధంగా; తురగంబులపైన్‌= గుర్రాలమీద; హరిపైన్‌= కృష్ణుడిమీద; నరుపైన్‌= 
అర్జ్హునుడిమీద; ఊడుకొనన్‌= కుచ్చుకొనేట్టు; నలిన్‌= అధికమైన; ఆర్పులతోన్‌= అరుపులతో; పడిరి= పడ్డారు. 


88 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: రథాలు మొదలైన వాహనాలు దిగి సంశప్తకులు అరుస్తూ, అతివేగంగా గు(ర్రాలెక్కి, కృష్ణుడి మీద, 
అర్జునుడి మీద విరుచుకొని పడ్డారు. 
వ. _ ఇత్తెజంగునం జేయి గాలార్పనుం జూడ్కివణపను రాకుండునట్లుగా గుంపులు గొనం బైపైం దొరంగినం గృష్టు 
లగపడిరి తెగిరి మడిసిరి మ్రగ్గిరను మాటలతో. దతై్యైన్యంబుల సింహనాదంబులు. దూర్యనినదంబులు. 
జెలంగె; నప్పుడు సెమర్ది చేడ్పడి వసుదేవ నందనుండు. 261 
ప్రతిపదార్థం: -ఈ+తెజుంగునన్‌= ఈ విధంగా; చేయి; కాలు; అర్చనున్‌= ఆడుటకు; చూడ్కి= చూపు; పజపనురాక+ఉండునట్టుగాన్‌= 
'ప్రసరించనీయకుండా; గుంపులు+కొనన్‌= గుంపులు గట్టి; పైపైన్‌= మీద మీద; తొరంగినన్‌= పడగా; కృష్ణులు= కృష్ణార్జునులు; 
అగపడిరి= దొరికారు; తెగిరి= ఖండితులైనారు; మడిసిరి= చచ్చారు; (మగ్గిరి= నళించారు; అను= అనే; మాటలతోన్‌= పలుకులతో; 
తద్‌= ఆ సంశప్తకుల; సైన్యంబులన్‌= సేనలలో; సింహనాదంబులున్‌= సింహగర్జలును; తూర్యనినదంబులున్‌= వాద్యాల 
'మైోతలును; చెలంగెన్‌= ధ్వనించాయి; అప్పుడు= ఆ సమయంతో; చెమర్భి= చెమటబట్టి; చేడ్పడి= బాధపడి; వసుదేవనందనుండు= 
వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడు. 
తాత్పర్యం: ఇట్టు కాళ్ళు చేతులు ఆడకుండా; చూపులు (ప్రసరించటానికి కూడ అవకాశంలేకుండా గుంపులు 
గుంపులుగా మీద విరుచుకుపడగా, “కృష్ణార్జునులు దొరికారు, ఖండించబడ్డారు, చచ్చారు, నశించారు" అనే 
మాటలతోపాటు ఆ సంశప్తకుల సైన్యంలో సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు 
చెమటబట్టి, బాధతో. 
ఆ.  'ఎచట నున్నవాండ? వేమైతి? ప్రాణానం ।; గలవె? యేను నిన్ను. గానకునికి. 
దల/కుచున్నవాండ ధైర్యధౌరేయ! నీ । యెలుంగు సూపవే సురేంద్ర తనయ! 262 
ప్రతిపదార్థం: ధైర్యధారేయ!= ధైర్యభారాన్ని మోసే అర్జ్హునా!; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నవాండవు?= ఉన్నావు?; ఏమి+ఐతి?= ఏమైనావు?; 
'ప్రాణానన్‌= ప్రాణంతో; కలవె?= ఉన్నావా?; నిన్నున్‌= నిన్ను; కానక+జనికిన్‌= చూడలేనందుకు; తలంకుచున్నవాండన్‌= 
భయపడుతున్నాను; ఓ సురేంద్ర తనయ!= దేవేంద్రుడి కుమారుడవైన అర్జ్హునా!; నీ= నీయొక్క; ఎలుంగు= కంఠ ధ్వనిని; చూపవే!= 
వినిపించవా! 
తాత్పర్యం: 'మహాధైర్యవంతుడవైన అర్జునా! ఎక్కడున్నావు? ఏమైనావు? (ప్రాణంతో ఉన్నావా? నీవు కనిపించకపోవటం 
వల్ల భయపడుతున్నాను. ఓ సురేంద్ర తనయా! నీ స్వరం వినిపించుము.” 
నిశేషం: 'ధైర్యధారేయ!” 'సురేంద్రతనయ!' అనే సంబోధనలు సాభిప్రాయాలు. వీటివలన అర్జునుడి శౌర్యం, అమరత్వం వ్యక్తమై 
ఎంతటి విపత్తులోనైనా అతడు ఎవ్వరికి లొంగేవాడు కాడని తెలుస్తున్నది. కృష్ణుడి మాటలలో చింత, విషాదం, ఉద్వేగం వ్యక్తమవు 
తున్నవి. 
వ. అనిన విని యతండు ముకుందుని మానుషభావం బూహించుచు నుత్సాహంబు వాటించి. 263 
ప్రతిపదార్దం: అనినన్‌= అనగా; విని; అతండు= ఆ అర్జునుడు; ముకుందుని= కృష్ణుడియొక్క; మానుషభావంబు= మనుష్యుడు 
అనే భావాన్ని; ఊహించుచున్‌= తలుస్తూ; ఉత్సాహంబు= ఉత్సాహాన్ని; పాటించి= చూపి. 
తాత్పర్యం: అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడి మానవభావాన్ని మనసులో భావించి ఉత్సాహం పొంగగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. _ అనిలాస్త్రంబు ప్రయోగిం । చిన సంశప్తకులు దెసల6 జెదరి చొరువు చా 
డ్పున6 దూలంగ బహువిధ శర । వినిహతి బడలువడ౦ జేసె వెన్నుడు మెచ్చన్‌. 264 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 89 


ప్రతిపదార్థం: వెన్నుండు= శ్రీకృష్ణుడు; మెచ్చన్‌= ప్రశంసించేటట్టు; అనిల+అ(స్తంబు= వాయవ్యాస్త్రం; ప్రయోగించినన్‌= వేయగా; 
సంశప్తకులు= సుశర్మాదులు; దెసలన్‌= దిక్కులకు; చెదరి= చెదిరిపోయి, చారువు= ఎండిన ఆకు; చాడ్పునన్‌= వలె; తూలంగన్‌= 
రాలగా, బహువిధ= పెక్కురకాల; శర= బాణాల; వినిహతి= దెబ్బలతో; బడలుపడన్‌+చేసెన్‌= బాధపడేటట్టు చేశాడు. 
తాత్పర్యం: శ్రీకృష్ణుడు ప్రశంసించేటట్టు అర్జునుడు వాయవ్యాస్తం ప్రయోగించగా, సంశప్తకులు అంతటా 
చెదరిపోయి ఎండుటాకులవలె తూలిపడ్డారు. అపుడు అతడు అనేక బాణాలను వేసి వారిని బాధించాడు. 
నిశేషం: అలం: ఉపమ. ఇట అర్జునుడి పరాక్రమం వలన వీర రసం వ్యక్తమౌతున్నది. 


క. శిరము లురంబులు గరములు । చరణంబులు రూపు మాయ శకలములై సం 

గరధరఈ. దొరంగిరి యోధులు । గరితురగ రథాస్త్ర శస్త్ర ఖండంబులతోన్‌. 265 
ప్రతిపదార్హం: శిరములు= తలలు; ఉరంబులు= గుండెలు; చరణంబులు= కాళ్ళు; రూపుమాయన్‌= ఆకారాలు చెడిపోయేటట్టు; 
శకలములు+ఐ= ముక్కలై; సంగరధరన్‌= యుద్దభూమిలో; కరి, తురగ, రథ+అ'స్త, శస్త్ర ఖండములతోన్‌= ఏనుగుల, గుర్రాల, 
రథాల, మంత్రసహితమైన బాణాల, మంత్ర సహితంగాని బాణాల ముక్కలతో సహా; యోధులు= వీరులు; తొరంగిరి= కూలారు. 
తాత్పర్యం: యుద్దభూమిలో శూరులు వారి తలలూ, గుండెలూ, కాళ్ళూ ఆకారాలు గుర్తుపట్టలేనట్టుగా ముక్కలు 

ల జ 6  ! 

ముక్కలై, ఏనుగుల, గుర్రాల, రథాల, అ(స్తశస్తాల శకలాలతో సహా నేల కూలారు. 
వ. అట్లు గసిమసంగి కిరీటి కల్పాంతపురాంతకుండునుంబోలె బారిసమరుచుండ వెండియు వెజచజణవక 

తటథిమి పెనంగు నబ్బలంబు లతని బాణపరంపరల బలితంపు. బరపునం జేసి. 266 
ప్రతిపదార్దం: అట్టు= ఆ విధంగా; కసిమసంగి= విజృంభించి; కిరీటి= అర్జునుడు; కల్పాంత= ప్రళయకాలంలోని; 
పుర+అంతకుండునున్‌= రుద్రుడి; పోలెన్‌= వలె; బారిసమరుచుండన్‌= చంపుతుండగా; వెండియున్‌= మరియు; వెజచజవక= 
భయపడక; తటిమి= వెనుదగిలి; పెనంగు= యుద్దం చేసే; ఆ+బలంబులు= ఆ సంశప్తక సైన్యాలు; అతని= అర్జునుడి యొక్క; 
బాణ పరంపరల= బాణ సమూహాలయొక్క; బలితంపు= బలిష్టమైన; పరపునన్‌+చేసి= వ్యాప్తిచేత. 
తాత్పర్యం: ఆ విధంగా విజృంభించి, అర్జునుడు ప్రళయకాలంలోని రుద్రుడివలె వధిస్తుండగా, శత్రుసైన్యాలు 
భయపడక వెనుదగిలి పోరు సాగించాయి. అపుడు అర్జునుడు బాణజాలాన్ని దట్టంగా ప్రసరింపజేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
ఆ. కూలురూపుం దన్నికొనియెడు రూపును, । నొఅలు రూపు, నేల కొజగు రూపు, 

బొరలు రూపు నయ్యె నరవాజి గజములు । ప్రథనభూమి ఘోరభంగి గాంగ. 267 


ప్రతిపదార్దం: నర= భటులు; వాజి= గు(ర్రాలు; గజములు= ఏనుగులు; ప్రథనభూమి= యుద్దపు నేల; ఘఫోరభంగి= భయంకరమైన 
విధం; కాంగన్‌= కాగా; కూలురూపున్‌= కూలే రూపం; తన్నికొనియెడు= గిలగిలతన్నుకొనే; రూపునున్‌= రూపం; ఒఅలు= ఏడ్చునట్టి; 
రూపున్‌= రూపం; నేలకున్‌= భూమిపైకి; ఒజగు= ఒరిగిపోయిన; రూపున్‌= ఆకారం; పొరలు= పొరలాడే; రూపున్‌= రూపం కలవి; 
అయ్యెన్‌= అయినవి. 

తాత్పర్యం: యుద్రభూమి భయంకర రూపం తాల్చగా, భటులు, గుర్రాలు, ఏనుగులు కూలిపోయి, గిలగిల 
తన్నుకొంటూ, విలపిస్తూ, నేలకు ఒరిగి పొర్ణాడే రూపాలు ధరించాయి. 


విశేషం: అర్జునుడి పరాక్రమం వలన బీభత్సం పాలైన కౌరవసైన్యం ఇందులో వర్షించబడింది. 


90 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇవ్విధంబున నసమ సమర తత్పరులై తనవలన నేమజి యా మఅందియు బావయు నట్లుండ, నిక్కడ 
ధర్మజుండు పురికొల్ప నుదగ్ర సైన్యంబులు మన మొనలు దలంకం దజథిమె; నాచార్యుండును ధర్మసూను 
సైన్యంబులు దలంక6(దథీమె; నప్పుడు నీ కొడుకు దుర్ముఖుం డతనికి. బ్రియంబుగా ధృష్టద్యుమ్నుం దలపడినం 
గురుపాంచాల కుమార వర్గంబు లగ్గలికం గవిసి పోరి; నట్టియెడ. 268 


ప్రతిపదార్దం: ఈ+విధంబునన్‌= ఇట్లా; అసమ= సాటిలేని; సమర= యుద్ధంలో; తత్పరులు+ఐ= లీనమైనవారై; తనవలనన్‌= 
తనను; ఏమటి= ఉపేక్షించి; మజందియున్‌= మరది అయిన అర్జునుడును; బావయున్‌= బావ అయిన కృష్ణుడును; 
అట్టు+ఉండన్‌= శత్రువులతో తగులు కొని ఉండగా; ఇక్కడన్‌= పాండవ పక్షంలో; ధర్మజుండు= ధర్మరాజు; పురికొల్పన్‌= 
'్రోత్సహించగా; ఉద(గ్ర సైన్యంబులు= గొప్పు సేనలు; మన= మన కౌరవుల; మొనలు= సైన్యాలు; తలంకన్‌= భయపడగా; 
తటిమెన్‌= పరుగెత్తించాయి; ఆచార్యుండును= 'ద్రోణుడును; ధర్మసూను సైన్యంబులు= ధర్మరాజు యొక్క సేనలు; తలంకన్‌= 
చలించగా; తజీమెన్‌= ఉరికించాడు; అప్పుడు; నీ కొడుకు= నీ పుత్రుడైన; దుర్ముఖుండు= దుర్ముఖుడనే వాడు; అతనికిన్‌= 
(ద్రోణుడికి; ప్రియంబుగాంన్‌= సంతసమయ్యేటట్టు: ధృష్టద్యుమ్నున్‌= పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడిని; తలపడినన్‌= 
ఎదుర్కొనగా; కురు= కౌరవుల, పాంచాల= పాంచాల దేశపు; కుమార= పుత్రుల; వర్గంబులు= సమూహాలు; అగ్గలికన్‌= 
ఉత్సాహంతో; కవిసి= ఉరికి; పోరెన్‌= యుద్ధం చేశాయి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఇట్లా సాటిలేని యుద్దంలో తగుల్కొని ధర్మజుడి నుండి దూరమై కృష్ణార్జునులు పోరు సల్పుతుండగా, 
పాండవ పక్షాన ధర్మరాజు ప్రోత్సాహంతో మహాసైన్యాలు కౌరవ సేనలు బెదరిపోయేటట్టు తరిమాయి. ద్రోణుడును 
ధర్మరాజు సైన్యాలు బెదరేటట్టు తరిమి కొట్టాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్ముఖుడు ద్రోణుడికి సంతోషమయ్యేటట్టు 
ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొనగా కురు కుమారులు, పాంచాల వీర కుమారులు ఉత్సహించి పోరుసల్పారు. అపుడు. 
చ. గురు€ డను తీవ్రమారుతము కోల్తల కోర్వక ధర్మపుత్ర బం 

ధుర బల వారిదోత్కరము దూలుడు నాత6 డదల్లి వీర సుం 

దరముగ. జేయి వీచిన నుదగ్ర గతిం బురికొన్న గౌరవ 

స్పురణము నుద్దటం బగుడు సూర్యుని మ్రింగె ధరా పరాగముల్‌. 269 


ప్రతిపదార్థం: గురుండు+అను= ద్రోణాచార్యుడనే; తీవ్ర మారుతము= వేగంగల గాలియొక్క; కోల్తలకున్‌= పరాక్రమానికి; ఓర్వక= 
సహించక; ధర్మపుత్ర= ధర్మరాజు యొక్క; బంధుర= దట్టమైన; వారిద= మేఘాల; ఉత్కరము= సమూహం; తూలుడున్‌= 
తూలగా; ఆతండు= ఆ ధర్మరాజు; అదల్చి= అదలించి; వీరజ= వీరత్వం; సుందరముగన్‌= ఒప్పగా; చేయి= చెయ్యి; వీచినన్‌= 
వీచగా; ఉద([గ్ర= భయంకరమైన; గతిన్‌= నడకతో; పురికొన్నన్‌= (క్రమ్మగా; కౌరవ స్ఫురణమున్‌= కౌరవుల సంచలనం; ఉద్భటంబు= 
అధికం; అగుడున్‌= కాగా; ధరా= నేలయొక్క; పరాగముల్‌= దుమ్మురేణువులు; సూర్యునిన్‌= సూర్యుడిని; 'మంగెన్‌= కప్పాయి. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడనే తీవ్రమైన వాయువు యొక్క పరాక్రమానికి సహించక ధర్మరాజుయొక్క దట్టమైన 
సైన్యమనే మేఘ సమూహం తూలింది. అపుడు ధర్మజుడు అదలించి వీరత్వం ఒప్పేటట్లు చెయ్యి వీచగా, అతడి 
సైన్యం ఉద్దతమైన గమనంతో క్రమ్ముకొనగా, కౌరవుల సంచలనం మితిమీరటం వలన, ధూళికణాలు సూర్యుడిని 
(క్రమ్మివేశాయి. 

విశేషం: గాలికి మేఘాలకు గల పరస్పర వైరుద్ద్యాన్ని కౌరవ పాండవ సైన్యాలపై ఆరోపించి, వాయువు, మేఘాలు ఒకదానిని 
మించి ఒకటి ఆధిక్యం పొందినట్టు ఆయా సైన్యాలు ఒకదానిని మించి మరొకటి పైచెయ్యిగా ఉన్నట్టు వర్షించబడింది. ఉభయ 


సైన్యాల యుద్దోత్సాహం వలన వీరరసం వ్యక్తమౌతున్నది. “వీర సుందరము" - చేయివీచుటలో ధర్మజుడి వీరమూర్తి 
(ప్రత్యక్షమవుతున్నది. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 01 


వ. ఇబ్బంగి నుభయ సైనికులును గలయన్‌ బెరసిన మణిభూషణ కిరణ జాలంబుల కతంబున ధూళికృతంబు 
లగు తిమిరంబుల గెలిచి పోరుచుండ ధారాళ రక్తసిక్తం బై యారజపటలం బడంగుటయు. 270 


ప్రతిపదార్ధం: -ఈశ+భంగిన్‌= ఈ విధంగా; ఉభయ సైనికులును= కౌరవుల, పాండవుల భటులు కూడా; కలయన్‌ బెరసినన్‌= 
కలిసి చొచ్చుకొనిపోగా; మణి= మణులతో చేసిన; భూషణ= ఆభరణాల; కిరణ= వెలుగులయొక్క; జాలంబుల= సమూహాల; 
కతంబునన్‌= కారణంగా; ధూళికృతంబులు+అగు= దుమ్మువల్ల కలిగిన; తిమిరంబులన్‌= చీకట్లను; గెలిచి= జయించి; 
పోరుచుండన్‌= యుద్దం చేస్తుండగా; ధారాళ= మిక్కిలి; రక్త= నెత్తురుచేత; సిక్రంబు+ఐ= తడిసి; ఆ రజః ఆ దుమ్ము యొక్క; 
పటలంబు= గుంపు; అడంగుటయున్‌= అణగిపోగా. 

తాత్పర్యం: ఇట్టా కౌరవ పాండవ సైనికులు పరస్పరం చొచ్చుకొని పోయి, రత్నాలు పొదిగిన ఆభరణాల వెలుగులతో 
దుమ్ముచేత ఏర్పడ్డ చీకట్లను గెలిచి యుద్ధం చేస్తుండగా, మిక్కుటమైన రక్తంతో తడిసి ఆ ధూళికణజాలం 


అణగిపోగా. 


క. _ ఇరు వాంగును దార్మొని వి; స్పురణ మెోజియ నాయుధముల పొగ లేని శిఖల్‌ 
దరతరమ యెగయఈ బోరంగ । ధర6 జతురంగములు నద్దుతంబుగ6 గెడసెన్‌. 271 


ప్రతిపదార్థం: ఇరు వాంగును= రెండు పక్షాల వారును; తార్కొని= సమీపించి; విస్ఫురణ= విశేషంగా చలించటం; మెజయన్‌= 
'ప్రకాశించగా; ఆయుధముల= ఖడ్మ బాణాది శస్తాల యొక్క; పాగలేని= ధూమం లేని; శిఖల్‌= మంటలు; తరతరము+అ= 
(క్రమంగా; ఎగయన్‌= పైకిలేచేటట్టు; పోరంగన్‌= యుద్దం చేయగా; ధరన్‌= భూమిపై; చతురంగములున్‌= రథాలు, గజాలు, 
గుర్రాలు, పదాతులు అనే నాల్లు విధాలైన సేనలును; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యపడేటట్టు; కెడసెన్‌= కూలాయి. 


తాత్పర్యం: కౌరవ, పాండవ సేనలు రెండును సమీపించి, తీవ్రమైన చలనం బయలుపడగా, ఖడ్డాద్యాయుధాల 


నుండి జ్యాలలు అంతులేకుండా పైకగయగా పోరు సల్పేసరికి, రథాది చతురంగ బలాలు ఆశ్చర్యం గొలిపేటట్టు 
భూమిపై పడిపోయాయి. 


క. కరిఘటలు దురగముల దళ । మరదంబుల మొత్త మనక యడరి వడిం గా 
ల్వురు మ్రగ్గం జేయుచును వ్రు । గ్గిరి విస్తయ మొలయః జూచు ఖేచర తతికిన్‌. 272 


ప్రతిపదార్థం: కరిఘటలు= ఏనుగుల సమూహాలు; తురగములజ= గు(ర్రాల; దళము= సైన్యం; అరదంబుల= రథాల; మొత్తము= 
సమూహం; ఆనక= ఆనకుండా; అడరి= అతిశయించి; వడిన్‌= వేగంగా, కాల్వురు= కాలిభటులు; (మ్రగ్గన్‌+చేయుచును= 
హతమారుస్తూ;: చూచు= చూచునట్టి; ఖేచర తతికిన్‌= ఆకాశంలో చరించే దేవతల సమూహానికి; విస్మయము= ఆశ్చర్యం; 
ఒలయన్‌= కలుగగా; (మ్రగ్గిరి= నళించారు. 


తాత్పర్యం: సైనికులు, ఏనుగుల సమూహాలు, ఆశ్విక దళం, రథసేన అనక మిక్కిలి విజృంభించి హతమారుస్తూ 
ఆకాశంలో విహరించే దేవతలకు ఆశ్చర్యం కలిగిస్తూ వినాశానికి గురి అయ్యారు. 


ఉ. _ తేరుల యొప్పు మైడుపడ. దేంకువ లేని పదాతి కోటి ను 
బై రుధిరంబులో మునుంగ నానిన యేనిక పిండు పక్షముల్‌ 
ఘోరముగాంగ. ధ్రెవ్వి వెసం గూలు కులాద్రుల6 బోల నాశ్వికుల్‌ 
వీర వినోదముల్‌ సలుపు వేడుక సొంపునం గూడి యొక్కినన్‌. 273 


092 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: తేరుల= రథాల యొక్క; ఒప్పు= సౌందర్యం; ('మోడుపడన్‌= నశించగా; తేంకువ లేని= ధైర్యం లేని; పదాతి 
కోటి= కాలిబంటుల సమూహం; నుగ్గు+ఐ= చూరై; రుధిరంబులోన్‌= రక్తంలో; మునుంగన్‌= మునుగగా; ఆనిన= ఉన్న; 
ఏనికపిండు= ఏనుగుల సమూహం; పక్షముల్‌= రెక్కలు; ఘోరముగాంగన్‌= భయంకరంగా; త్రెవ్వి= ఖండితమై; వెసన్‌= వేగంగా; 
కూలు= కూలిపోయే; కుల+అ(ద్రులన్‌= కుల పర్వతాలను; పోలన్‌= పోలగా; ఆశ్వికుల్‌= గుఢర్రపు రౌతులు; వీరవినోదముల్‌= 
శూరులకు సంబంధించిన (క్రీడలు; సలుపు= ఆడునట్టి; వేడుక= కుతూహలం యొక్క; సొంపునన్‌= సమృద్దితో; కూడి= కలిసి; 
ఎక్కినన్‌= ఎక్కగా; 

తాత్పర్యం: రథాలు కుప్పగూలగా, పదాతి సైన్యం ధైర్యం సడలి ముక్కలు ముక్కలై రక్తంలో మునుగగా, గజ 
సమూహం రెక్కలు తెగి, భయం గొలిపేటట్టు కూలిపడే కులపర్వతాలవలె తోచగా, ఆశ్వికదళం వీరవినోదం 
సలిపే విధంగా కూడి ఎక్కువగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: ఆశ్వికదళం విజృంభించేసరికి రథ, గజ, పదాతి దళాలు విచ్చిన్నమై బీభత్సానికి గురికావడం ఇందులో వర్షించబడింది. 


చ. నిలిచిన రూపు దొల్లి ధరణింబడి యున్న శరీర మింత లిం 

తలు శకలంబులై నెజియ దందడి మూంక గలంగ నొంటి గుం 

పులు పఖివోవ రక్త జలపూరము రొంపులు ధూళిగా రథం 

బులు రభసంబునం బఅపి పోరిరి యోధులు గ్రోధ దీప్తులై. 274 
ప్రతిపదార్థం: నిలిచిన= నిలబడిన; రూపు= ఆకారం; డొల్లి= దొరలి; ధరణిన్‌= భూమిపైన; పడి ఉన్న= కూలి ఉన్న; శరీరము= 
దేహం; ఇంతలు+ఇంతలు= చిన్న చిన్న; శకలంబులై= తునుకలై; నెజయన్‌= వ్యాపించగా; దందడి= తరచైన; మూ6ంక= సైన్యం; 
కలంగన్‌= కలతపడగా; ఒంటిన్‌= ఒంటరివై; గుంపులు= సమూహాలు; పటిపోవన్‌= నశించగా; రక్త= నెత్తురనే; జల= నీటియొక్క; 
పూరము= ప్రవాహం; రొంపులు= బురదలు; ధూళిగాన్‌= దుమ్ముగా; యోధులు= వీరులు; క్రోధదీప్తులు+ఐ= కోపంతో వెలిగినవారై; 
రథంబులు= రథాలు; రభసంబునన్‌= వేగంగా; పజపి= నడిపి; పోరిరి= యుద్దం చేశారు. 
తాత్సర్యం: నిలబడ్డ ఆకారాలు దొరలి నేలపై పడియున్న దేహాలు చిన్న చిన్న తునకలై అంతట వ్యాపించగా. 
తరచు సైన్యం కలతపడగా, ఒంటరిగా గుంపులు కూలగా, రక్తపు నీటి ప్రవాహం బురదలు దుమ్ముగా మారగా. 
ఇట్లా వీరులు కోపంతో మండుతున్నవారై అతి తీవ్రంగా యుద్దరంగంలో పోరాడారు. 


విశేషం: ఇక్కడ యుద్దం వలన సైనికుల దేహాలకు పట్టిన దుర్గతి జుగుప్పాకరంగా వర్షించబడింది. 
క. _ కొమ్ములం గ్రుమ్మియు. బాదత । లమ్ముల6 జమరియును గరములం బటథిపటి యై 

యి మ్మెడల6గ6 దిగిచియు నర । దమ్ముల నేనుంగులు వీటతాటము సేసెన్‌. 275 
ప్రతిపదార్థం: ఏనుంగులు; అరదమ్ములన్‌= రథాలను; కొమ్ములన్‌= దంతాలతో; క్రుమ్మియున్‌= పొడిచియు; పాదతలమ్ములన్‌= 
అరకాళ్ళ చేత; చమరియును= కొట్టియు; కరములన్‌= తుండాలతో; పటీపజి+ఐ= చెల్టా చెదరై; ఇమ్ము= అందం; ఎడలంగన్‌= 
తొలగగా; తిగిచియున్‌= లాగియు; వీటతాటము= భగ్నం; చేసెన్‌= చేశాయి. 
తాత్పర్యం: ఏనుగులు రథాలను దంతాలతో పొడిచి, అరకాళ్ళచే అదిమి, తుండాలతో ముక్కలు ముక్కలు 
చేసి అందం తొలగేటట్టు లాగి భగ్నం చేశాయి. 
క. తురగమున నరుని వ్రేయుచు€ । గరిదంతము వెలికి యన్యకరి వైచుచు ను 

ద్ధుర రథము చదల ద్రిప్పుచు€ । గరులు వినోదంబు సేసె. గనుంగొను ప్రజకున్‌. 276 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 93 


ప్రతిపదార్థం: తురగమునన్‌= గు[ర్రముపైగల; నరుని= సైనికుని; వ్రేయుచున్‌= కొడుతూ; కరిదంతము= ఏనుగు యొక్క కోరలు; 
పెటికి= ఊడపీకి; అన్యకరిన్‌= మరొక ఏనుగుపై; వైచుచున్‌= విసరుతూ; ఉద్దుర రథము= బరువైన రథాన్ని; చదలన్‌= ఆకాశంలో; 
త్రిప్పుచున్‌= తిప్పుతూ; కరులు= ఏనుగులు; కనుంగొను= చూచే; ప్రజకున్‌= జనులకు; వినోదంబు= వేడుక; చేసెన్‌= కలిగించాయి. 
తాత్పర్యం: ఏనుగులు, గుర్రంపైగల భటుడిని దెబ్బ వేస్తూ, ఏనుగు దంతాన్ని పెరికి వేరే ఏనుగుపై విసరుతూ, 
బరువైన రథాన్ని ఆకాశంలో గిర్రున తిప్పుతూ చూచేవారికి వినోదం కలిగించాయి. 


క. _ ఒక్కొక్క చోట. 277 
ప్రతిపదార్దం: ఒక్క+ఒక్క చోటన్‌= ఒక్కొక స్థానంలో. 
తాత్పర్యం: యుద్ధం జరిగే ఒక్కొకచోట. 


చ. మెటుంగులు గర్జితంబులును మిక్కిలి సోనయు. గల్గు మేఘముల్‌ 
గిలికొన నొప్పు నాకసము లీల రణక్షితి సూడ బొల్పగుం 
దఅచగు భూషణద్యుతి వితానము పర్వ గజవ్రజంబు పె 
ల్లొఅలుచు నెత్తురుల్‌ దొరంగుచుండ నొగిం బడి యున్న్మి నత్తథిన్‌. 278 


ప్రతిపదార్థం: మెటుంగులు= మెరుపులు; గర్జితంబులును= ఉరుములును; మిక్కిలి= అధికమైన; సోనయున్‌= వర్షం; కల్లు= 
కల; మేఘముల్‌= మబ్బులు; గిజికొనన్‌= చుట్టుకొనగా; ఒప్పు= ఒప్పిదమైన; ఆకసము= ఆకాశం; లీలన్‌= వలె; తజచు+అగు= 
అధికమైన; భూషణ= అలంకారాల యొక్క; ద్యుతి= వెలుగుల; వితానము= సమూహం; పర్వన్‌= ప్రసరించగా; గజవ్రజంబు= 
ఏనుగుల గుంపు; పెల్లు= ఎక్కువగా; ఒణలుచున్‌= అరుస్తూ - ఘీంకరిస్తూ; నెత్తురుల్‌= రక్తాలు; తొరగుచుండన్‌= కారుతుండగా; 
ఒగిన్‌= వరుసగా; పడి+ఉన్కి= పడి ఉండటం వలన; అత్తజిన్‌= అపుడు; రణక్షితి= యుద్ద భూమి; చూడన్‌= చూడటానికి; 
పొల్పు+అగున్‌= ఒప్పింది. 


తాత్పర్యం: మెరుపు తీగలు, ఉరుములు, మిక్కిలి వర్షంచేత మేఘాలు కమ్ముకొనగా ఒప్పే ఆకాశంవలె, అధికమైన 
భూషణాల వెలుగుల సమూహం ్రసరించగా, ఏనుగుల గుంపు మిక్కిలి ఘీంకరిస్తూ రక్తాలు కారుతుండగా 
వరుసగా పడి ఉన్నప్పటి యుద్దం చూడటానికి ఒప్పి ఉండింది. 


విశేషం: అలం: ఉపమ. ఇక్కడ మేఘాలతో నిండిన ఆకాశంతో ఏనుగులతో నిండిన యుద్ద భూమి పోల్చబడింది. 


ఆ.  _ అశ్వసుభట తతుల యంగ ఖండంబులు । రుధిర కర్టమమున బ్రుంగియున్న 

పెల్లు చూడ రౌద్ర బీభత్స కరుణ భ । యానకైక హేతువయ్యె నధిప! 279 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అశ్వ= గుర్రాల; సుభట= సైనికుల; తతుల= సమూహాల; అంగ ఖండంబులు= 
అవయవాల తునకలు; రుధిర= రక్తపు; కర్ష్వమమునన్‌= బురదలో; బ్రుంగి ఉన్న= మునిగి ఉన్న; పెల్టు= అతిశయం; చూడన్‌= 
చూడగా; రౌద్ర= రౌద్రరసానికి; బీభత్స= బీభత్సరసానికి; కరుణ= కరుణ రసానికి; భయానక= భయానక రసానికి; 
ఏకహేతువు+అయ్యెన్‌= ఒకే కారణ మైనది. 
తాత్పర్యం: గు[ర్రాల, భటుల సమూహాల అవయవ ఖండాలు రక్తపు బురదలో మునిగి ఉన్న అతిశయం చూడగా 
రౌద్ర, బీభత్స, కరుణ, భయానక రసాలకు అది ఒకే కారణంగా తోచింది. 


0ి్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


న. _అట్టిసమయంబుననారోహకులు వడినం దెరలంబారు వారణ హయంబులును, వాహనంబులు నిహతంబులైన 
వెడ వెడమెలంగు వివిధయోధులును, రుధిర మాంస మస్తి్మ్కమయ మహాపంకంబునం గలయ మునింగియుం, 
గాళులు వెజుక రాకుండియు, గొరిజ దిగంబడియును రథకరి ఘఫోటకంబులు సంచరింప నేరకునికి వెడంగు 
వడుచుం బెనంగు కడింది మగలును రక్తాంబు తురగా వర్త కరిగిరి కలితంబైన సమరాంగణ సాగరంబు 
నానావిధ వాహన యానపాత్ర గతులం దరియం జొచ్చి తమయట్టివారు గొందజు మునింగినను వెండియు 
విజయధన వాంఛంజేసి వెజివక వర్తించు వీరవ్యవహారులు నయి యెయ్యది సూచిన నెత్తుటం గెంపెక్కసైనికు 
లుక్కునం బొంపిరి వోవుచున్న సంకుల సంగ్రామంబున. జెక్కు సెమర్పక దర్పంబునం జెలంగుచు ద్రోణుం 
డెలుంగు సూపి కడంగి. 280 


ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= అప్పుడు; ఆరోహకులు= ఎక్కినవారు; పడినన్‌= కూలగా; తెరలన్‌+పారు= తొలగిపరుగెత్తే; 
వారణ= ఏనుగులు; హయంబులును= గు(ర్రాలును; వాహనంబులు= రథాలును; నిహతంబులు+అయిన= కొట్టబడగా; వెడవెడ= 
కొలదిగా; మెలంగు= తిరిగే; వివిధ యోధులును= వేరు వేరు వీరులును; రుధిర= రక్తం; మాంస= మాంసం; మస్తిష్క= మెదడులతో; 
మయ= నిండిన; మహాపంకంబునన్‌= మిక్కుటమైన బురదలో; కలయమునింగియున్‌= కలిసిపోయేటట్టు మునిగి; కాళులు= 
కాళ్ళు; పెటుకరాక+ఉండియున్‌= లాగడానికి రాకుండియు; గొరిజ= గిట్ట; దిగంబడియును= దిగబడి; రథ= రథాలు; కరి= 
ఏనుగులు; ఘోటకంబులు= గుర్రాలు; సంచరింపనేరక= తిరుగలేక; ఉనికి= ఉండి; వెడంగు+పడుచున్‌= వికారం పొందుతూ; 
పెనంగు= పెనగులాడే; కడింది= కఠినులైన; మగలును= వీరులును; రక్త= నెత్తురనే; అంబు= నీరు; తురగ= గుర్రాలు అనే; 
ఆవర్త= సుడులు; కరి= ఏనుగులనే; గిరి= పర్వతాలతో; కలితంబైన= కూడిన; సమర= యుద్ధపు; అంగణ= రంగం అనే; 
సాగరంబు= సముద్రం; నానా= పలు; విధ= రకాలైన; వాహన= వాహనాలు అనే; యానపాత్ర= పడవల; గతులన్‌= నడకలతో; 
తజీయం జొచ్చి= సమీపించి; తమ అట్టివారు= తమవంటివారు; కొందణయి; మునింగినను= మునిగిపోయినా; వెండియున్‌= 
మరల; విజయ= విజయమనే; ధన= ధనమందలి; వాంఛన్‌+చేసి= కోరికతో; వెజవక= భయపడక; వర్తించు= ఉండే; వీర= 
వీరులనే; వ్యవహారులును= బేహారులును; అయి= అయి; ఎయ్యది= ఏది; చూచినన్‌= చూచినా; నెత్తుటన్‌= రక్తంతో; 
కెంపు+ఎక్కన్‌= ఎ(ర్రబడ6గా; సైనికులు= భటులు; ఉక్కునన్‌= శౌర్యంతో; పొంపిరి+పోవుచున్న= విజృంభిస్తున్న; సంకుల 
సం([గ్రామంబునన్‌= వ్యాప్తమైన యుద్దంలో; చెక్కు+చెమర్చక= ఏమాత్రం చలించక; దర్పంబునన్‌= గర్వంతో; చెలంగుచున్‌= 
విజృంభిస్తూ; (ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; ఎలుంగు= కంఠస్వరం; చూపి= ప్రదర్శించి; కడంగి= పూని. 
తాత్పర్యం: అపుడు, వాహనాలపై ఉన్నవారు [క్రిందపడిపోగా, పారిపోయే ఏనుగులు, గు(ర్రాలు, వాహనాలు 
హతమయ్యేసరికి అటనట తిరిగే పలు రకాలైన వీరులును; రక్తం, మాంసం, మెదళ్ళతో నిండిన మిక్కుటమైన 
బురదలో కలయమునిగి కాళ్ళు పెరకటానికి రాక గిట్టలు దిగవడి రథాలు, ఏనుగులు, గుర్రాలు తిరుగలేకపోవటం 
వలన తికమక పడుతూ పెనగులాడే వీరశ్రేష్టులు, నెత్తురు అనే నీరు, గుర్రాలనే సుడులు, ఏనుగులనే పర్వతాలు 
గల యుద్ధభూమి అనే సముద్రం బహువిధాలైన వాహనాలనే పడవల నడకతో సమీపించి, తమ వంటి వారు 
కొందరు మునిగినా ఇంకా విజయమనే ధనంమీదగల కోరికతో భయపడకుండే వీరులనే బేహారులై, ఏది చూచినా 
రక్తంతో ఎరుపెక్కగా, భటులు శౌర్యంతో విజ్బంభిస్తున్న మహాయుద్ధంలో ఏమాత్రం చలించక, గర్వంతో 
ఉత్సహించే ద్రోణాచార్యుడు సింహనాదం చేసి పూనుకొని. 
నిశేషం: అలం: రూపకం. 
క. కరియూథనాథు. బొదువం । ద్వరితోద్ధతి యానదుర్నివారం బై కే 

సరి సనియెడు పగిది యుధి | ఫ్టైరు దెసకుం జనియె నతని సేన దలంకన్‌. 281 


ప్రతిపదార్థం: కరి= ఏనుగుల; యూథ= సమూహం యొక్క; నాథున్‌= అధిపతిని; పొదువన్‌= ఆ(క్రమించటానికి; త్వరిత= 
వడిగలది; ఉద్ధతి= దర్బంగలది అయిన; యాన= నడకతో; దుర్నివారంబు+ఐ= వారించటానికి వీలుగానిదై; కేసరి= సింహం; 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 95 


చనియెడు= పోయే; పగిదిన్‌= విధంగా; అతని= అతడి యొక్క; సేన= సైన్యం; తలంకన్‌= వణకగా; యుధిష్టిరు = ధర్మజుడి; 
దెసకున్‌= వైపునకు; చనియెన్‌= పోయాడు. 

తాత్పర్యం: గజరాజును ఆ(క్రమించటానికి త్వరితం ఉద్ధతం అయిన వారింపరాని గమనంతో సింహం పోయేటట్టు 
ధర్మరాజు సేన వణకగా ద్రోణుడు అతడి వైపునకు వెళ్ళాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ అతి కోలాహల వికల । స్థితి యగు తన బలము మిగిలి ధీరత్వమహో 
న్నతుం డగు నతండు విశిఖ । ప్రతతి వజపె గురునిపై నరాతులు వొగడన్‌. 282 


ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; కోలాహల= కలకలంచేత; వికలస్థితి అగు= చెదరిన తన= తనయొక్క; బలమున్‌= సేనను; 
మిగిలి= దాటి; ధీరత్వ= ధైర్యంచేత; మహా+ఉన్నతుండు+అగు= గొప్ప జొన్నత్యంగల వాడగు; అతండు= ఆ ధర్మజుడు; అరాతులు= 
శత్రువులు; పొగడన్‌= ప్రశంసించగా; గురునిపైన్‌= ద్రోణుడిపై; విశిఖ= బాణాల; ప్రతతి= సమూహం; పజుపెన్‌= ప్రసరింపచేశాడు. 


తాత్పర్యం: మిక్కిలి కలకలంతో చెదరిన తన సైన్యాన్ని దాటి, ధైర్యంతో అత్యున్నతుడైన ధర్మజుడు శత్రువులు 
పొగడగా (ద్రోణాచార్యుడిపై బాణజాలాన్ని ప్రయోగించాడు. 


ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట (సం.7-20-1) 


చ. కని ద్రుపదాన్వయోత్తము. డకంపిత శౌర్యుండు సత్యవిక్రముం 
డనుపమ ధైర్యధుర్యుండు మహాబల దీప్తుండు సత్యజిత్తు ద్రో 
ణుని వెసం దాశకి తత్తనువు నొవ్వ దశోగ్ర శరంబు లేసి సూ 
తుని మెయి. గ్రుచ్చె. చేర్చి పది తూపులు ధర్మజు డుల్లసిల్లంగన్‌. 283 


ప్రతిపదార్థం: కని= ఇది చూచి; ద్రుపద+అన్న్వయ+ఉత్తముండు= ద్రుపదుడి యొక్క వంశంలో శ్రేష్టుడు; అకంపిత శౌర్యుండు= 
చలించని శౌర్యంకలవాడు; సత్యవి[క్రముండు= సత్యమైన పరా[క్రమం కలవాడు; అనుపమ= సాటిలేని; ధైర్య= ధీరత్వంయొక్క; 
ధుర్యుండు= భారం మోసేవాడు; మహాబలదీస్తుండు= గొప్పదైన శక్తిచే వెలుగొందేవాడగు; సత్యజిత్తు= సత్యజిత్తు అనేవాడు; 
ధర్మజుండు= ధర్మరాజు; ఉల్లసిల్లంగన్‌= సంతోషించగా; ద్రోణుని= 'ద్రోణాచార్యుడిని; వెసన్‌= వేగంతో; తాంకి= ఎదుర్కొని; 
తద్‌+తనువు= అతని దేహం; నొవ్వన్‌= బాధపడగా; దశ= పది; ఉ[గ్ర= భయంకరమైన; శరంబులు= బాణాలు; ఏసి= ప్రయోగించి; 
పది తూపులు= పది అమ్ములు; పేర్చి= అతిశయించి; సూతుని= సారథియొక్క; మెయిన్‌= దేహంపై; [గ్రుచ్చెన్‌= నాటాడు. 


తాత్పర్యం: ధర్మజుడూ ద్రోణుడూ యుద్దం చేయటం చూసి, ద్రుపదవంశశ్రేష్టుడు, చలించని శౌర్యం కలవాడు, 
సత్యపరాక్రముడు, సాటిలేని ధైర్యవంతుడు, మహాబలంతో ప్రకాశించేవాడు అయిన సత్యజిత్తు ధర్మజుడు 
సంతోషపడగా (ద్రోణాచార్యుడిని తీవ్రంగా ఎదిరించి, అతడికి బాధ కలిగేటట్టు పది భయంకరాలైన బాణాలను 
ప్రయోగించి, అతడి సారథి శరీరంపై పది బాణాలను నాటాడు. 


ఆ. గురుండు సత్యజిత్తు కోదండ దండంబు । దునుముటయును వేజుధనువు వుచ్చి 
కొని యుదాత్తరేఖ6 గ్రూరభల్లంబులు । ముప్పదింట నతని€ గప్పె నతండు. 284 


96 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: గురుండు= ద్రోణాచార్యుడు; సత్యజిత్తు= సత్యజిత్తు యొక్క; కోదండ దండంబు= ధనుర్హండాన్ని; తునుముటయును= 
(త్రుంచగా; వేజు= వేరే; ధనువు= ధనుస్సు; పుచ్చికొని= తీసికొని; ఉదాత్తరేఖన్‌= ఉన్నతమైన పద్దతిలో; అతండు= సత్యజిత్తు; 
(క్రూరభల్లంబులు= భయంకరమైన బాణాలు; ముప్పదింటన్‌= ముప్పైతో; అతనిన్‌= ద్రోణుడిని; కప్పెన్‌= ఆక్రమించాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు సత్యజిత్తు ధనుర్దండాన్ని తునుమగా, వేరొక ధనుస్సు అందుకొని ఉదాత్తమైన రీతిలో 
అతడు ముప్పది బాణాలతో ద్రోణుడిని ఆక్రమించాడు. 


వ.  తదవసరంబున సత్యజిత్తుం గూడికొని. 285 
ప్రతిపదార్ద్హం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సత్యజిత్తున్‌= సత్యజిత్తును; కూడికొని= కలిసికొని. 
తాత్పర్యం: అప్పుడు సత్యజిత్తుతో కలిసి. 
క. వృకుండను పాంచాలకుమా । రకు€ డజువది తూపులం గరం బరుదుగ న 

స్త కళాచార్యుం బొదివిన । వికాసముం బొందెం బాండవేయ బలంబుల్‌. 286 


ప్రతిపదార్థం: వృకుండు+అను= వృకుడనే; పాంచాల కుమారకుండు= పాంచాల రాజ కుమారుడు; అజువది తూపులన్‌= అరవై 
బాణాలతో; కరంబు= మిక్కిలి; అరుదుగన్‌= అసాధారణమైన రీతిలో; అ(స్తకళ= అ(స్తవిద్యయందు; ఆచార్యున్‌= గురువైన 
(ద్రోణుడిని; పొదివినన్‌= ఆక్రమించగా; పాండవేయ బలంబుల్‌= పాండవ సైన్యాలు; వికాసమున్‌+పొందెన్‌= సంతోషించాయి. 


తాత్పర్యం: వృకుడనే పాంచాల రాజకుమారుడు అసాధారణంగా అరవై బాణాలతో ద్రోణాచార్యుడిని కప్పగా, 
పాండవ సైన్యాలు వికాసాన్ని పొందాయి. 


చ. ఘనతర కోపవేగమున. గన్నుల నిప్పులు రాల సత్యజి 
త్తనువు వృకాంగమున్‌ విశిఖ ధారల ముంచె గురుండు, వారలా 
తని వడి కోర్పి మై గలయం దాకంగ సారథి యు బ్దడంగ వా 
హనములు బీజబువోవ సిడ మల్లల నాడంగ సేసి రుద్ధతిన్‌. 287 


ప్రతిపదార్థం: గురుండు= (ద్రోణాచార్యుడు; ఘనతర= మిక్కిలి విరివి అయిన; కోప= (క్రోధం యొక్క; వేగమునన్‌= వేగంతో; 
కన్నుల= కన్నుల నుండి; నిప్పులు; రాలన్‌= రాలగా; సత్యజిత్‌+తనువు= సత్యజిత్తుయొక్క దేహాన్నీ; వృకాంగమున్‌= వృకుడియొక్క 
తనువును; విశిఖ= బాణాల యొక్క; ధారలన్‌= ధారలలో; ముంచెన్‌= మనుగ జేశాడు; వారలు=ఆ యిరువురు; ఆతని= (ద్రోణుడి; 
వడికిన్‌= తీవ్రతకు; ఓర్చి= సహించి; మై= శరీరం; కలయన్‌= అంతటను; తాంకంగన్‌= తగిలేటట్టు; సారథి= రథాన్ని నడిపేవాడి; 
ఉబ్బు= పెంపు; అడంగన్‌= అణగగా; వాహనములు= అశ్వాది వాహనాలు; బీలు+పోవన్‌= వ్యర్థంకాగా; సిడము= ధ్వజం; 
అల్లలన్‌+ఆడంగన్‌= చలించగా; ఉద్దతిన్‌= గర్వంతో; ఏసిరి= కొట్టారు. 


తాత్పర్యం: మిక్కిలి కోపతీవ్రతచేత కన్నులనుండి నిప్పులు రాలగా (ద్రోణాచార్యుడు సత్యజిత్తు దేహాన్ని, వృకుడి 
దేహాన్ని బాణధారలతో ముంచివేశాడు. ఆ ఇద్దరు (ద్రోణుడి తీవ్రతను సహించి, అతడి దేహమంతటా తాకగా, 
సారధి పెంపు అణగిపోగా, వాహనాలు పాడుకాగా, ధ్వజం చలించగా గర్వంతో బాణజాలాన్ని వేశారు. 


ఆ. _ సత్యజిత్తు మేన సాయక దశకంబు । నాటి కుంభజుండు నగుచు విల్లు 
దునుమ, నొండు వింట ద్రోణుని నొప్పించె । నతండు; వృకుండు. బెలుచ నడరి యేసె. 288 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 97 


ప్రతిపదార్థం: కుంభజుండు= ద్రోణుడు; సత్యజిత్తు= సత్యబిత్తు యొక్క; మేనన్‌= శరీరంపై; సాయక దశకంబు= పది బాణాలను; 
నాటి= క్రుచ్చి; నగుచున్‌= నవ్వుతూ; విల్లు= ధనుస్సు; తునుమన్‌= త్రుంచగా; అతండు= ఆ సత్యజిత్తు; ఒండు= మరొక; 
వింటన్‌= ధనుస్సుతో; ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; నొప్పించెన్‌= బాధించాడు; వృకుండున్‌= వృకుడు కూడా; పెలుచన్‌= 
ఆ(గ్రహంతో; అడరి= విజ్బంభించి; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు సత్యజిత్తుపై పది బాణాలు నాటి నవ్వుతూ అతడి వింటిని త్రుంచివేయగా, అతడు 
మరొక ధనుస్సుతో ద్రోణుడిని బాధించాడు; అంత వృకుడు అ([గ్రహంతో విజ్బంభించి దద్రోణుడిపై బాణాలు 
ప్రయోగించాడు. 


క. కినిసి వెసన్‌ సత్యజితుని । ధనువు నటికి గురుండు వృకునితల దునియంగ నా 
తని హయములు సారథియును । మును డొల్లంగ నాజు బాణముల్‌ బిట్టేసిన్‌. 289 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; కినిసి= కోపించి; వెసన్‌= వెంటనే; సత్యబితుని= సత్యజిత్తుయొక్క; ధనువు= 
ధనుస్సును; నటికి= (త్రుంచి; వృకుని= వృకుడియొక్క; తల= శిరస్సు; తునియంగన్‌= తెగేటట్టు; ఆతని= వృకుడి; హయములు= 
గు(ర్రాలు; సారథియును= రథచోదకుడును; మును= ముందు; డొల్లంగన్‌= పడగా; ఆజు బాణముల్‌= ఆరు బాణాలు; బిట్టు= 
వెంటనే; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు కోపించి, వెంటనే సత్యజిత్తు వింటిని త్రుంచి, వృకుని తల తెగేటట్టు, అతడి గుర్రాలు, 
సారథి ముందు పడిపోయేట్ట్లు ఆరు బాణాలను శీఘ్రంగా ప్రయోగించాడు. 


ఆ. అన్యచాప హస్తు.దై సత్యజిత్తు సం । రంభజ్బంభణమున. గుంభజన్ము. 

దరల నేయుటయు నతండు గెంపారెడు । నాననంబు తోడ నవుడు గఅచి. 290 
ప్రతిపదార్థం: అన్య= వేరొక; చాప= ధనుస్సు; హస్తుండు+ఐ= చేతగలవాడై; సత్యజిత్తు= సత్యజిత్తు; సంరంభ= ఆటోపంయొక్క; 
జృంభణమునన్‌= అతిశయంతో; కుంభజన్మున్‌= ద్రోణుడిని; తరలన్‌+ఏయుటయున్‌= తొలగేటట్టు చేయగా; అతండు= 
(ద్రోణుడు; కెంపు+ఆరెడు= కోపంతో ఎర్రబడిన; ఆననంబు+తోడ= ముఖంతో; అవుడు= పెదవి; కజుచి= కొరికి. 


తాత్పర్యం: సత్యజిత్తు వేరొక ధనుస్సును చేతబట్టి, ఆటోపం మీరగా ద్రోణుడు తరలి పోయేటట్టు బాణాన్ని 
ప్రయోగించగా, అతడు మోము ఎ(ర్రబడగా పెదవి గరచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  ఖండములై పడం ధనువు గ్రక్కున నేయుడు సత్యజిత్తు వి 
ల్లొండు గొనం గొనం దునియ నుద్దతి నేయుచు. బెక్కువిండు లు 
ద్దండత నుగ్గు సేసి భుజదర్పధురంధరు€ డీతండింత ద 
క్కం డని యర్ధచంద్ర విశిఖ ప్రహతిం దల డొల్ల నేసినన్‌. 291 


ప్రతిపదార్థం: ధనువు= ధనుస్సు; ఖండములై పడన్‌= ముక్కలై పడేటట్టు; (గ్రక్కునన్‌= త్వరితంగా, ఏయుడున్‌= వేయగానే; 
సత్యజిత్తు; ఒండు= మరొక; విల్టు= ధనుస్సును; కొనన్‌= అందుకొనగా; ఉద్ధతిన్‌= గర్వంతో; కొనన్‌= చివరిభాగాన్ని; తునియన్‌= 
ముక్కలయ్యేటట్టు; ఏయుచున్‌= వేస్తూ; పెక్కువిండులు= అనేక ధనుస్సులు; ఉద్దండతన్‌= భయం గొలిపేటట్టు; నుగ్గు+చేసి= 


98 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పొడి చేసి; భుజదర్భ= బాహుగర్భంయొక్క; ధురంధరుండు= భారం మోసేవాడు; ఈతండు= ఈ సత్యజిత్తు, ఇంత= ఇంతటితో; 
తక్కండు+అని= విడువడని; అర్హచంద్ర= అర్హ చంద్రాకారంగల; విశిఖ= బాణంయొక్క; 'ప్రహతిన్‌= దెబ్బతో; తల= శిరస్సును; 
దొల్లన్‌= దొల్లిపోయేటట్టు; ఏసినన్‌= వేయగా. 

తాత్పర్యం: ద్రోణుడు సర్వజిత్తు యొక్క ధనుస్సు ముక్కలై పడేటట్టు శీఘ్రంగా బాణం వేయగా, అతడు వేరొక 
విల్లు అందుకొన్నాడు. దాని కొనను కూడ ద్రోణుడు (త్రుంచి సత్యజిత్తు వెంట వెంటనే అనేక ధనుస్సులు తీసుకోగా, 
వాటిని కూడ వరుసగా ఖండించి, బాహుగర్వధురంధరుడైన సత్యజబిత్తు ఇంతటితో ఆగడని, అర్హచంద్రాకారబాణంతో 
అతడి తల తెగిపడేటట్టు కొట్టాడు. 


క. సాహంకారుం డగు గురు । బాహు బలంబునకు నులికి పాణ దొలంగెన్‌ 
వాహములఈ. దోలుకొని యు । తృాహంబు. జలంబు నెడల ధర్మజు. డధిపా! 2092 


ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా! సాహంకారుండు+అగు= అహంకారంగల; గురు= 'ద్రోణాచార్యుడియొక్క; 
బాహుబలంబునకున్‌= భుజాల శక్తికి; ఉలికి= బెదరువలన చలించి; ధర్మజుండు= ధర్మరాజు; వాహములన్‌= గుర్రాలను; 
తోలుకొని= నడిపించుకొని; ఉత్సాహంబున్‌= పూనికయు; చలంబున్‌= మాత్సర్యమూ; ఎడలన్‌= తొలగగా; పాజన్‌+తొలంగెన్‌= 
పారిపోయాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అహంకరించిన (ద్రోణాచార్యుడి యొక్క బాహుబలానికి ఉలికిపడి ధర్మరాజు 
గుర్రాలను తోలుకొని, ఉత్సాహం, మాత్సర్యం తొలగగా పారిపోయాడు. 


ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుండు సచ్చుట (సం. 7-20-20) 


గ్‌ 


ఆతని వెనుకొన నాచార్యునకు నడ్డ । పడి వారిమొన లెల్ల గడంక నొక్క 

పెట్ట త్రోచిన దూదితిట్టలపై( బ్రాంకు । నగ్గి చందంబున మ్రగ్గంజేయు 

నగ్గురు దాంకి మాత్సా్యానుజు. డాజు దూ । పుల నొంచి యార్చిన నలిగి యతని 
తల కుండలములతో నిల6 బడ నత. డేసి | ధరణి నాయక! సూర్యదత్తు. డిట్లు 


ఆ. _ వడిన జూచి మత్స్యబలకోటి విచ్చినం । జేది మగధ కేకయాదిసేన 
లెల్ల జెదర6 దలర6 దల్లడపడ. గల । గుండు. గొనంగ. జేసి. గుంభజుండు. 293 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ధర్మజుని; వెనుకొనన్‌= వెంటబడగా; ఆచార్యునకున్‌= (ద్రోణుడికి; అడ్డపడి= అడ్డగించి; వారి= పాండవుల; 
మొనలు+ఎల్లన్‌= సైన్యాలన్నీ; కడంకన్‌= ప్రయత్నంతో; ఒక్క పెట్ట= ఒకేసారి; త్రోచినన్‌= ముందుకు త్రోయగా; దూదితిట్టల పైన్‌= 
'ప్రత్తిరాసులపై; ప్రాంకు= ప్రసరించే; అగ్గిచందంబునన్‌= మంటల వలె; (మ్రగ్గన్‌+చేయు= నశింపజేసే; ఆ+గురున్‌= ఆ 
'ద్రోణాచార్యుడిని; తాశి= ఎదుర్కొని; మాత్స్య+అనుజుండు= విరాటరాజు తమ్ముడు సూర్యదత్తుడు; ఆయు= ఆరు; తూపులన్‌= 
బాణాలతో; నొంచి= అణచి; ఆర్చినన్‌= బొబ్బ పెట్టగా; అలిగి= కోపించి; అతని= సూర్యదత్తుడి; తల= శిరస్సు; కుండలములతోన్‌= 
చెవిపోగులతో సహా; ఇలన్‌= నేలపై; పడన్‌= పడేటట్టు; అతండు= (ద్రోణుడు; ఏసెన్‌= కొట్టాడు; ధరణి నాయక!= ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! సూర్యదత్తుండు; ఇట్టు= ఈ విధంగా; పడినన్‌= పడగా; చూచి; మాత్స్య= మాత్స్యదేశపు; బల= సైన్యం యొక్క; 
కోటి= సమూహం; విచ్చినన్‌= చీలిపోగా; చేది= చేదిదేశపు; మగధ= మగధ దేశపు; కేకయ+ఆది= కేకయాది దేశాల; సేనలు= 
సైన్యాలు; ఎల్లన్‌= అన్నియు; చెదరన్‌= చెల్పాచెదరు కాగా; తలరన్‌= సంభ్రమించగా; తల్లడపడన్‌= చలించగా; కలంగుండుగొనంగన్‌= 
క్షోభపడగా; కుంభజుండు= (ద్రోణుడు; చేసెన్‌= చేశాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 99 


తాత్పర్యం: ధరణినాయకుడవైన ధృతరా[ష్ట్రా! ద్రోణుడు ధర్మజుడి వెంటబడగా విరాటుని తమ్ముడైన సూర్యదత్తుడు 
అతడిని అడ్డగించి, పాండవ సైన్యాలను ఒక్క పెట్టున ముందుకు త్రోశాడు. ద్రోణుడు ఆ సైన్యాలను దూది 
కుప్పలపై [ప్రాకే మంటలవలె వ్యాపించి నశింపజేయగా; అతడిని ఎదుర్కొని సూర్యదత్తుడు ఆరు బాణాలతో 
అణచి కేకపెట్టాడు. అపుడు (ద్రోణుడు కోపించి సూర్యదత్తుడి శిరస్సు కుండలాలతో సహా క్రిందపడేటట్టు కొట్టాడు. 
సూర్యదత్తు డిట్టా పడిపోవటం చూచి విరాటరాజు సైన్యం చీలిపోగా, ద్రోణుడు చేది, మగధ, కేకయాది దేశాల 
సేనలు చెల్లాచెదరయ్యేటట్టు, సంభ్రమించేటట్టు, తల్లడిల్లేటట్టు, క్షోభపడేటట్టు చేశాడు. 


విశేషం: ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణప్రతిలో పాదసూచిగా ఈ అంశాలు చెప్పబడ్డాయి. “ఇచ్చట మూలమునందు 
'ద్రోణునెదిర్చి యతనిచే సంహరింపబడినవాడు శతానీకు. డని యున్నది. 

శ్లో॥ నిరహంత మనీకాని తాని తాని పునః పునః 

ద్రోణం నుత్సాదవరజ: శతానీకో2 భ్యవనర్తత॥ (భం. 7-20-20) 

చిత్రశాలాప్రతి (7-21-25), కుంభకోణప్రతి 7-21-25. భండార్కరు ప్రతి పాదసూచియందు 'మత్స్యావరజః' అనుటకు 
'మాత్సావరజః అను పాఠము 'ప్రదర్శింపబడినది, 1, ౮2, 5 ప్రతులు. 

శతానీకు. డనువాండు (విరటుని తమ్ముడు) భీష్మునిచే నిహతుడైనట్టు భీష్మపర్వము తృతీయాశ్వాసమున గలదు. భీష్మ- 
13-391 తిక్కన భారతము. 6-113-24 భండార్కరు ప్రతి. 

భీష్మపర్వములోనే సంహరింపబడిన శతానీకుడు ద్రోాణపర్వమునందు తిరిగి కన్పించుట అసంగతముగా తోచును. దీనిని 
గుర్తించియే కాబోలు కొన్ని సంస్కృత ప్రతులలో (11, 62, 5) 'మాత్స్యాదవరజః అను పాఠము (గ్రహింపబడినది. మాత్స్యుడనగా 
మత్స్యరాజు కుమారుడగు ఉత్తరు డని (గ్రహించినచో శతానీకుడు వాని తమ్ము డగును. ఇట్టు విరటుని తమ్ముడొకడును, కుమారు 
డొకడును శతానీకనామము గలవారు ఇద్దజుండిరని [గ్రహించినచో వైరుద్ధ్యము తొలగును. 

తిక్కన సోమయాజి దీనిని గుర్తించియే కాబోలు ఈ సందర్భమున శతానీకుని పేరు విడిచి 'సూర్యదత్తుడు" అను పేరు 
(గ్రహించెను. ఈతడు విరటుని తమ్ము డనియే తిక్కన భావము. 'మాత్స్యానుజు. డాజుదూపుల' (ద్రోణ-1-293). సూర్యదత్తుని 
పేరు ఈ ఘట్టమున మూల సంస్కృత ప్రతులందు కాన్సించుట లేదు. 

లయ 

సూర్యదత్తు డనువాడు విరటుని యనుచరు డనియు టద్రోణునిచే వధింపబడె ననియు సోరన్సన్‌ 'మహాభారత 
నామానుక్రమణికియందు కలదు. పు. 664. మత్స్య అనగా విరాటు డనియు మాత్స్య అనగా ఉత్తరుడనియు సోరన్సన్‌ వివరించెను.' 
(పు. 299) 


క. మెజఖుమ ధనుర్దండము గుణ । ముజుమంగ విశిఖతతి దొరు6గ నొక్కటం దఅచై 

పఅివ రుధిరంపుం గాలువ । లజిముటి ఘనభుజుండు ద్రోణు. డడరె నరేంద్రా! 294 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! ధనుః+దండము= వింటి దబ్బ; మెణుమన్‌= మెరయగా; గుణము= 
అల్లైత్రాడు; ఉయుమంగన్‌= గర్జించగా; విశిఖ= బాణాల; తతి= సమూహం; తొరు౦గన్‌= కురియగా; ఒక్కటన్‌= ఏకమై; రుధిరంపు= 
రక్తపు; కాలువలు= ఏరులు; తజచు+ఐ= దట్టమై; పజవన్‌= పారగా; అతిముటి= ఉత్సాహంతో; ఘనభుజుండు= గొప్పనైన 
బాహువులు గల; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; అడరెన్‌= విజృంభించాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వింటిదబ్బ మెరయగా, అల్లెత్రాడు ఉరుమగా, బాణాలు కురియగా, 
రక్తపుకాలువలు ఏకమై బాగా '్రవహించగా ఉత్సాహంతో ద్రోణాచార్యుడు విజృంభించాడు. 


100 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: ఇందు మెజటుములు, ఉజుములు, వర్షము - కాలువలు ఉండుటవలన బాణవర్షము స్సురించుచున్నది. 


క. వీరాస్టిశర్మరాఘన । భేరీ మండూక కవచ పృథులోర్షి రథ 
స్పారావర్త గజ మకర ।; ఘఫోర మహిమ రక్తనదులకుం దగియె నృపా! 295 


ప్రతిపదార్హం: నృపా!= ధృతరాష్ట్ర మహారాజా!; వీర= వీరులయొక్క; అస్థి= ఎముకలనే; శర్కరా= ఇసుకయొక్క; ఘన= గొప్పవైన; 
భేరీ= దుందుభి వాద్యాలనే; మండూక= కప్పలయొక్క; కవచ= కవచాలనే; పృథుల= విరివి అయిన; ఊర్మి= అలల యొక్క; 
రథ= తేరులనే; స్పారజ= గొప్పవైన; ఆవర్త= సుడులయొక్క; గజ= ఏనుగు లనే; మకర= మొసళ్ళయొక్క; ఘోర= భయంకరమైన; 
మహిమ= గొప్పతనం; రక్త= నెత్తుటి; నదులకున్‌= ఏరులకు; తగియెన్‌= సరిపోలినది. 


తాత్పర్యం: వీరుల ఎముకలనే లావుఇసుక యొక్క, గొప్పనైన దుందుభి వాద్యాలనే కప్పల యొక్క, విరివిగాగల 
కవచాలనే అలల యొక్క, రథాలనే గొప్ప సుడుల యొక్క; ఏనుగు లనే మొసళ్ళ యొక్క భయానకమైన మహిమ 
రక్తపు నదులకు సరిపోలింది. 


నిశేషం: రూపకం. యుద్ధపర్యవసానంగా కలిగిన జుగుప్పాకరమైన అస్టులు, విచ్చిన్నమైన భేరులు, కవచాలు, రథాలు, గజాలు, 

రక్తప్రవాహాలపై శర్కరా, మండూక, తరంగ, ఆవర్త మకర, నద్యాదులను సుందరంగా ఆరోపించి బీభత్సరసాన్ని ఆస్వాదింపజేస్తున్నాడు 

కవిబ్రహ్మ. 

వ. _ ఇవ్విధంబునం బాండవాగ్రజుం బట్టికొన నప్పళించి తజుము నమ్మహావీరు మార్కొని యుధామన్యుండును, 
నుత్తమౌజుండును, వసుదానుండును, శిఖండియును నైదైదు శరంబు లేసిరి; సాత్యకి క్షత్రధర్ములు వరుసన 
నూటయిరువదింట బదింటం గప్పి రయ్యుధిష్టిరుండును; మరలి బాణ శతత్రయ ప్రయోగ తీవ్రులగు 
ధృష్టద్యున్ను చేకితానుల మున్నిడుకొని పొంగి తానును బండ్రెంట నొప్పించె; నప్పు డా భారద్వాజుని 
మటథియునుం బలువురు పాండవ పక్షయోధవీరులు వొదివినం గని మన్నించు రాజులు రాజకుమారులు 
నతనికి బాసటయైై కలిసి; రతండు వసుదాను వసుధం గూల్చి క్షేము జముకడ కనిచి యుధామన్యు 
నుత్తమౌజుని శిఖండిని సాత్యకిని బెక్కమ్ము లెమ్ములం గీలించి తన్నుం గదిసినం గని యయ్యజాతశత్రుండు 
వెండియు. గైతవంబున రణంబునకుం దొలంగం బాథిన. 296 


ప్రతిపదార్హం: -ఈ+విధంబునన్‌= ఇట్టా; పాండవ+అ(గ్రజున్‌= పాండవులకు అన్న అయిన ధర్మజుడిని; పట్టికొనన్‌= పట్టుకొనటానికి; 
అప్పళించి= ఉత్సహించి; తజుము= వెనుదగిలి ఉరికించే; ఆ+మహావీరున్‌= ఆ గొప్పవీరుడైన (ద్రోణుడిని; మార్కొని= ఎదుర్కొని; 
యుధామన్యుండునున్‌= యుధామన్యుడూ; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడూ; వసుదానుండును= వసుదానుడూ; శిఖండియునున్‌= 
శిఖండియు; ఐదైదు= ఐదేసి; శరంబులు= బాణాలు; ఏసిరి= ప్రయోగించారు; సాత్యకి; క్షత్రధర్ములు= క్షత్రధరు శడు; వరుసన= 
(క్రమంగా; నూట ఇరువదింటన్‌= నూట ఇరవైబాణాలతో; పదింటన్‌= పదిబాణాలతో; కప్పిరి= పొదివారు; ఆ+యుధిస్టిరుండు= 
ధర్మజుడు కూడ; మరలి= మళ్ళీ; బాణశతత్రయ= మూడు వందల బాణాలను; ప్రయోగ= వేయుటలో; తీవ్రలు+అగు= అధికులైన; 
ధృష్టద్యుమ్న చేకితానుల= ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని; మున్ను+ఇడికొని= ముందుంచుకొని; పొంగి= ఉబ్బి; తానును= 
ధర్మరాజు కూడా; పండ్రెంటన్‌= పన్నెండు బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ భారద్వాజుని= 
ఆ ద్రోణుని; మజియునున్‌= ఇంకనూ; పలువురు= అనేకులు; పాండవ= ధర్మజాదుల; పక్ష= వైపుగల; యోధ= యుద్ధం చేసే; 
వీరులు= శూరులు; పొదివినన్‌= చుట్టుముట్టగా; కని= చూచి; నీ మన్నించు= నీవు గౌరవించే; రాజులు= నృపులు; రాజకుమారులున్‌= 
రాజపుత్రులును; అతనికిన్‌= ఆ ద్రోణుడికి; బాసట+ఐ= సహాయులై; కవిసిరి= ఎదుర్కొన్నారు; అతండు= ద్రోణుడు; వసుదానున్‌= 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 101 


వసుదానుడిని; వసుధన్‌= భూమిపై; కూల్చి= పడవేసి; క్షేమున్‌= క్షేముడిని; జముకడకున్‌= యముడి వద్దకు; అనిచి= పంపి; 
యుధామన్యునిన్‌= యుధామన్యుడిని; ఉత్తమౌజునిన్‌= ఉత్తమౌజుడిని; శిఖండిని; సాత్యకిన్‌= సాత్యకిని; ఎక్కు+అమ్ములు= 
ఎక్కుపెట్టిన బాణాలు; ఎమ్ములన్‌= ఎముకలందు; కీలించి= తగిల్చి; తన్నున్‌= తనను; కదిసినన్‌= ఆ(క్రమించగా; కని= చూచి; 
ఆ+అజాతశత్రుండు= ధర్మజుడు; వెండియున్‌= మరల; కైతవంబునన్‌= ఉపాయంతో; రణంబునకున్‌= యుద్ధం నుండి; 
తొాలంగన్‌+పాజినన్‌= తొలగిపోగా 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజును పట్టుకొనటానికి ఉత్సహించి తరిమే మహావీరుడైన ద్రోణుడిని ఎదుర్కొని 
యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి కలిసి, ఐదైదు బాణాలు వేశారు. సాత్యకి, క్షత్రధర్ముడు 
వరుసగా నూట ఇరువది బాణాలతోను, పది బాణాలతోను పొదివారు. ధర్మజుడు కూడ మరలి మూడు వందల 
బాణాలను వేయటంలో అధికులైన ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని ముందుంచుకొని, ఉత్సహించి, తాను కూడా 
పన్నెండు బాణాలతో నొప్పించాడు. అపుడు ఆ ద్రోణుడిని ఇంకా పాండవ పక్షంలోగల యోధులు చుట్టుముట్టగా 
చూచి నీవు గౌరవించే రాజులు, రాజకుమారులు ఆ ద్రోణుడికి సహాయులై పరుగెత్తారు. ఆ ద్రోణుడు కూడ 
వసుదానుడిని నేలపై కూల్చి, క్షేముడిని యమలోకానికి పంపి, యుధామన్యుడిని, ఉత్తమౌజుడిని, శిఖండిని, సాత్యకిని 
బాణాలతో (గ్రుచ్చి, తనను ఆ(క్రమించటం చూచి ఆ ధర్మజుడు ఉపాయంగా యుద్ధభూమినుండి తొలగిపోగా. 


క. _ గురు దృఢసేనుండు దాశిన । హరి సారథి కేతురథ శరాసన శకలో 
త్మరములతోడ నతండును । దొరంగించె. దదీయ తనువు దునియలు ధరణిన్‌. 297 


ప్రతిపదార్థం: గురున్‌= ద్రోణుడిని; దృఢసేనుండు= దృఢసేనుడనేవాడు; తాశినన్‌= ఎదుర్కొనగా; అతండును= ఆ (ద్రోణుడును; 
హరి= గుర్రాలు; సారథి= రథచోదకుడు; కేతు= పతాకం; రథ= రథం; శరాసన= ధనుస్తులయొక్క; శకల= తునకల; ఉత్కరముల 
తోడన్‌= సమూహాలతో; తదీయ తనువు= ఆ దృఢసేనుడి దేహం యొక్క; తునియలు= ముక్కలను; ధరణిన్‌= నేలపై; 
తొరంగించెన్‌= పడగొట్టాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడిని దృఢసేనుడు తాకగా, ఆచార్యుడు అతడి గుర్రాలు, సారథి, కేతువు, రథం, ధనుస్సుల 
యొక్క ఖండాల సమూహంతోపాటు ఆ దృఢసేనుడి మేని ముక్కలను కూడ నేలపై పడవేశాడు. 


వ. ఇత్తెజంగునం దునిమి తబుము నతని దోర్విలాసంబు దుస్సహం బగుటయుం బాండవ బలంబులు దెరలినం 
గురు సైనికులు నలుగడలకు నెగచి; రట్లు విజృంభించిన కుంభసంభవు నెదుర్కొని వార్ధక్షేమియు6 
జిత్రసేనుండును సేనాబిందుండును సువర్టసుండును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును శిఖండియు 
సాత్యకియును సుమిత్రుండును సాయక జాలంబులు నిగిడించిన. 298 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఇట్టు; తునిమి= సంహరించి; తజుము= తరిమికొట్టే; అతని= ఆ ద్రోణుడి; దోః+విలాసంబు= 
బాహువుల (క్రీడ; దుస్సహంబు= ఓర్వరానిది; అగుటయున్‌= కాగా; పాండవ బలంబులు= పాండవ సేనలు; తెరలినన్‌= తొాలగిపోగా; 
కురుసైనికులు= కౌరవుల భటులు; నలుగడలకున్‌= నాల్ను దిక్కులకు; ఎగచిరి= తరిమారు; అట్టు= ఆ విధంగా; విజృంభించిన= 
చెలరేగిన; కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఎదుర్కొని= ఎదిరించి; వార్దక్షేమియున్‌= వార్దక్షేమి అనేవాడు; చిత్రసేనుండును= 
చిత్రసేనుడు; సేనాబిందుండును= సేనాబిందుడు; సువర్భసుండును= సువర్చసుడు; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడు; 
చేకితానుండును= చేకితానుడు; శిఖండియున్‌= శిఖండి; సాత్యకియును= సాత్యకి; సుమి(త్రుండును= సుమిత్రుడును; సాయక= 


బాణాల; జాలంబులు= సమూహాలు; నిగిడించినన్‌= ప్రసరింపజేయగా. 


102 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఇట్టా శత్రువులను సంహరించి, తరిమికొట్టి ద్రోణుడి భుజవిలాసం సహించరానిది కావటం వలన 
పాండవ సేనలు తొలగిపోగా, కురు సైనికులు నాల్ను దిక్కులకు వారిని తరిమికొట్టారు. అట్టా విజృంభించిన 
(ద్రోణుడిని ఎదిరించి వార్దక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, శిఖండి, 
సాత్యకి, సుమిత్రుడు వరుసగా బాణాలు ప్రయోగించగా. 


తే. అందఅకు నన్నిరూపులై యతండు వోరి | యా సుమిత్రునిం గూల్చిన నతనిం గేక 
యులును మాత్యపాంచాలురు నొక్కపెట్ట । కవిసి విరిసిరి తచ్చరాఘాత భీతి. 299 


ప్రతిపదార్హం: అతండు= ఆ (ద్రోణుడు; అందజకున్‌= శత్రువులందరికి; అన్ని రూపులు+ఐ= అన్ని ఆకారాలు గలవాడై; పోరి= 
యుద్దం చేసి; ఆ సుమి(త్రునిన్‌= ఆ సుమిషత్రుడనేవాడిని; కూల్చినన్‌= చంపగా; తద్‌= ఆ (ద్రోణుడి; శర+ఆఘాత= బాణపు 
దెబ్బల వలని; భీతిన్‌= భయంతో; అతనిన్‌= ఆ (ద్రోణుడిని; కేకయులును= కేకయ దేశపు వారును; మాత్స్య= మత్స్య దేశ 
సైనికులును; పాంచాలురున్‌= పాంచాల దేశ భటులును; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; కవిసి= చుట్టుముట్టి; విరిసిరి= చెదరిపోయారు. 


తాత్పర్యం: ఆ (ద్రోణుడు శత్రువులందరికి అన్ని రూపాలై పోరు సల్సి సుమిత్రుడిని చంపేసరికి, అతడిని కేకయ, 
పాంచాల సైనికులు ఒకేసారి చుట్టుముట్టి, అతడి బాణాల దెబ్బకు భయపడి చెదరిపోయారు. 


వ. _ ధృష్టద్యుమ్నసాత్యకిసేనాబిందు ప్రముఖ రథిక వరులును వసమభియుండిరనిన విని, ధృతరాష్త్రుం డచ్చెరువడి 
“యిట్లు పేర్పిన యాచార్యు శౌర్యభుజ వీర్యంబులు సైరింప నక్కడ నెవ్వరు లేరైరి గదే యనుటయు సంజయుం 
డది సెప్పెద నాకర్ణింపు'మని యిట్లను నట్లు గలంగిన కౌంతేయ సేన గనుంగొని కలకల నవ్వుచు. 
గురువిభుండు కర్టునితో నిట్లనియె. 300 


ప్రతిపదార్దం: ధృష్టద్యుమ్ను= ధృష్టద్యుమ్నుడు; సాత్యకి; సేనాబిందు; ప్రముఖ= మున్నగు; రథిక= రథమెక్కి యుద్దం చేసేవారిలో; 
వరులును= ్రేష్టులును; వసము+అటి= స్వాధీనం తప్పి; ఉండిరి= ఉన్నారు; అనినన్‌= అనగా; విని; ధృతరాష్ట్రుండు= 
ధృతరాష్ట్రుడు; అచ్చెరువు+పడి= ఆశ్చర్యపడి; ఇట్టు= ఈ విధంగా; పేర్చిన= అతిశయించిన; ఆచార్యు= ద్రోణుడి; శౌర్య= 
శూరత్వం; భుజ= బాహువుల; వీర్యంబులు= బలాలు; సైరింపన్‌= సహించటానికి; అక్కడన్‌= ఆ పాండవ పక్షంలో; ఎవ్వరు= 
ఎవరు గూడ; లేరు+ఐరి+కదే= లేకుండినారు కదా; అనుటయున్‌= అనగా; సంజయుండు; అది= ఆ సంగతి; చెప్పెదన్‌= చెపుతాను; 
ఆకర్షింపుము+అని= వినుమని; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; కలంగిన= కలతపడిన; 
కౌంతేయసేనన్‌= కుంతీపుత్రుల సైన్యాన్ని; కనుంగొని= చూచి; కలకల నవ్వుచున్‌= సంతోషంగా నవ్వుతూ; కురువిభుండు= 
దుర్యోధన మహారాజు; కర్టునితోన్‌= కర్షుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, సేనాబిందువు మొదలైన రథిక శ్రేష్టులు స్వాధీనం తప్పి ఉన్నారనగా విని, 
ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపడి, 'ఇట్లా విజృంభించిన ద్రోణాచార్యుడి శూరత్వ, బాహుబలాలను సహించి ఎదుర్కొనటానికి 
పాండవ పక్షంలో ఎవ్వరూ లేకుండాపోయారా? అని అన్నాడు. సంజయుడు ఆ విషయం తెలుపుతాను వినుమని 
ఇట్టా అన్నాడు. అట్టా కలతపడ్డ పాండవ సేనను చూచి కలకల నవ్వుతూ దుర్యోధనుడు కర్షుడితో ఇట్టా అన్నాడు. 


క.  'పెనుగాలిని వెసం గూలిన । వనము క్రియం బడిన పాండవ బలము. గంటే? 
విను మింక నెన్నడును మొగ । కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్‌. 301 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 103 


ప్రతిపదార్థం: పెనుగాలిని= రయుంరయూమారుతానికి; వెసన్‌= వేగంగా; కూలిన= పడిపోయిన; వనము= తోట; (క్రియన్‌= వలె; 
పడిన= కూలిన; పాండవ బలమున్‌= పాండవుల సైన్యాన్ని; కంటే?= చూచినావా?; వినుము; ఇంకన్‌= ఇక; ఎన్నండును= ఎన్నడు 
కూడ; గురు= ద్రోణుడి; కోల్తలకున్‌= ఎదుట నిల్ఫి యుద్ధం చేయటానికి; ఓడి చనువారు= ఓడి పారిపోయేవారు; మొగకొనరు= 
పూనుకొనరు. 


తాత్పర్యం: 'యుంరయూమారుతానికి వెంటనే కూలిన తోటవలె ఉన్న పాండవ సేనను చూశావా? వినుము. 
(ద్రోణాచార్యుడి ముందు నిలిచి యుద్దం చేయటానికి ఎన్నడు కూడ ఓడి పారిపోయేవారు ఎదుటికి రాజాలరు. 


నిశేషం: ఉపమ. 
చం. పవనతనూజుం గంటె? నిజపార్యములం దనవారు లేక కౌ 
రవులు మహోగ్రభంగి నడరం గడు దైన్యము. బొందియున్న వా€ 


డవిరళ దివ్యమార్గణ దురాసదు ద్రోణుని. జూచి వీండు రా 
జ్యవిభవకాంక్ష యెల్ల దెగటాఅంగ6 బాటిడు నట్లు సూడుమీ!” 302 


ప్రతిపదార్దం: పవన తనూజున్‌= భీముడిని; కంటె?= చూచినావా?; నిజపార్భ్యములన్‌= తన ప్రక్కల; తన వారు= ఆత్మీయులు; 
లేక= లేకుండటంచేత; కౌరవులు= కౌరవపక్షంవారు; మహా+ఉ(గ్రభంగిన్‌= మిక్కిలి భయంకరంగా; అడరన్‌= విజ్బంభించగా; 
కడున్‌= మిక్కిలి; దైన్యమున్‌= దీనత్వాన్ని; పొంది ఉన్నవాండు= పాందాడు; అవిరళ= విస్తారమైన; దివ్య= దేవతాసంబంధమైన; 
మార్గణ= ఆగ్నేయాది బాణాలచేత; దురాసదున్‌= ఎదుర్కొన వీలుగాని వాడగు; ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; చూచి; వీండు= 
-ఈ భీముడు; రాజ్య= రాజ్యానికి చెందిన; విభవ= సౌఖ్యపు; కాంక్ష= కోరిక; ఎల్లన్‌= అంతయు; తెగటాజంగన్‌= నశించగా; 
పాటెడున్‌+అట్టు= పారిపోయేటట్టు; చూడుమీ!= చూడుమా! 


తాత్పర్యం: “ఓ కర్ణా! భీముడిని చూశావా! చుట్టూ తన వారు లేక కౌరవులు మహాభయంకరంగా విజ్బంభించగా 
మిక్కిలి దీనత్వాన్ని పొందాడు. విస్తారమైన దివ్యాస్తాలు కలవాడు కావటం వలన ఎదుర్కొనటానికి వీలుగాని 
(ద్రోణాచార్యుడిని చూచి వీడు రాజ్యసుఖకాంక్ష నశించగా పారిపోయేటట్టు చూడుమా!” 


వన. అనిన విని కర్టుం డతని కిట్లనియె. 303 
ప్రతిపదార్హం: అనినన్‌ విని= అనగా విని; కర్షుండు= కర్షుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అనగా విని కర్షుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


ఉ. “భీముడు నట్టివాందె? యరిభీషణ విక్రముం డస్మదీయ సం 
గ్రామ జయంబు ప్రాణములు గల్గంగ సైంచునె? పాండవేయు లు 
ద్దామ బలాఢ్యు; లాహవము దక్కుదురే? యదిగాక వారు నీ 
చే మును పడ్డపాట్లు దమ చిత్తములన్‌ మజవంగ నేర్తురే? 304 


ప్రతిపదార్థం: భీముండున్‌= భీమసేనుడు; అట్టివాండె?= అట్లా వెనుకంజ వేసేవాడా?; అరి= శత్రువులకు; భీషణ= భయంకరమైన; 
విక్రము6ండు= పరాక్రమశాలి; అస్మదీయ= మనయొక్క; సం[గ్రామ= యుద్దమందలి; జయంబు= విజయం; 'ప్రాణములు=(ప్రాణాలు; 
కల్గంగన్‌= ఉండగా; సైంయనె?= సహిస్తాడా?; పాండవేయులు= పాండవులు; ఉద్దామ= గొప్పు; బలాఢ్యులు= శ్రేష్టమైన బలంగలవారు; 


104 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆహవము= యుద్దం; తక్కుదురె?= వదులుదురా?; అదిగాక= అంతేగాక; నీచేన్‌= నీ వలన; మును= పూర్వం; పడ్డ= అనుభ 
వించిన; పాట్టు= కష్టాలు; తమ= తమ యొక్క; చిత్తములన్‌= మనస్సులలో; మజవంగన్‌+నేర్తురే?= మరచిపోతారా? 


తాత్పర్యం: “భీముడు వెనుదిరిగి పోయేవాడా? అతడు శత్రువులకు భయం గొలిపే పరాక్రమం కలవాడు. ప్రాణా 
లుండగా మనం యుద్ధంలో గెలవటం సహిస్తాడా? పాండవులు గొప్ప బలశాలులు; యుద్దాన్ని వదలుకొంటారా? 
అదిగాక, వారు నీ చేత పూర్వం పడ్డ కష్టాలు మరచిపోతారా? 


చ. వినుము తదీయ యోధులును వీర గుణాఢ్యులు భీము మున్వుగ్రా 
గొని గురు దాక కుండుదురి? కూడుద మీతండు నొవ్వకుండంగా 
మనమును నీతనిం బలసమగ్రులమై; యటు గాక యోడి రం 
చునికి ప్రమాద; మేను మొగమోడక చెప్పితి. గౌరవేశ్వరా!” 305 


ప్రతిపదార్హం: కౌారవ+-ఈశ్చరా!= దుర్యోధన మహారాజా!; వినుము; తదీయ= పాండవుల; యోధులును= వీరులును; వీర= 
వీరులకుండే; గుణాఢ్యులు= గుణాలలో గొప్పవారు; భీమున్‌= భీముడిని; మున్నుగాన్‌+కొని= ముందుంచుకొని; గురున్‌= 
(ద్రోణాచార్యుడిని; తాకక+ఉండుదురె?= ఎదుర్కొనక ఉంటారా?; ఈతండు= ద్రోణాచార్యుడు; నొవ్వకుండగాన్‌= బాధపడకుండగా; 
మనమును= మనం కూడ; బలసమగ(గ్రులము+ఐ= సమస్తమైన సేనలు కలవారమై; ఈతనిన్‌= (ద్రోణుడిని; కూడుదము= 
కలిసికొందము; అటుగాక= అట్టాకాకుండా; ఓడిరి+అంచున్‌= ఓడిపోయినారని; ఉనికి= ఊరుకొనటం; 'ప్రమాదము= ఆపత్కరం; 
ఏను= కర్షుడనగు నేను; మొగము+ఓడక= మొగమాటం లేకుండ; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్పర్యం: దుర్యోధన మహారాజా! విను. పాండవ పక్షయోధులంతా వీరగుణాలలో గొప్పవారు. భీముడిని 
ముందుంచుకొని (ద్రోణాచార్యులను ఎదుర్కొనకుండా ఉంటారా? ఈతడు బాధపడకుండా మనం కూడా సమస్త 
సైన్యాలతో ఈ ఆచార్యుడిని కలిసికొందాం. అట్లా కాక పాండవులు ఓడిపోయినారని ఊరుకొనడం ప్రమాదమని 
నేను మొగమాటం లేకుండా చెప్పాను. 


వ. అని పలుకునంతకుం గూడుకొని. 306 
ప్రతిపదార్దం: అని పలుకునంతకున్‌= అని అన్నంతలోనే; కూడుకొని= కలిసికొని. 
తాత్పర్యం: అని కర్షుడు దుర్యోధనుడితో అన్నంత లోపలనే పాండవ వర్గమంతా కలిసికొని. 


సీ. హంస గౌరములగు హయములు నమృతాంశు । కేతువు మెజియ నజాతరిపుండు 
రురునిభాశ్వంబులు హరికేతనంబును । బ్రస్పురితములుగ6 బవనసుతుండు, 
శుకవర్హహరులు ప్రస్తుత శరభధ్వజం । బును నొప్ప సహదేవ పూర్వజుండు, 
నంబుద చ్చాయ రథ్యములు శుండాల ప । తాకయు శోభిల్లం దదనుజుండు. 


తే. గడంగి తమ తమ సిడములు గ్రాల ద్రుపద । మాత్ససాత్యకి ముఖ యోధ మండలములు 
ళ్‌ 
దారుణాటోప విక్రమోత్సాహ లీల6। దోడు నడవంగ నడరిరి ద్రోణు మీ౦ద. 307 


ప్రతిపదార్థం: హంస= హంసవల; గొరములు+అగు= తెల్లనివగు హయములున్‌= గు(ర్రాలును; అమృత+అంశు= అమృత 
కిరణుడైన చంద్రుడుగల; కేతువు= పతాకం; మెజయన్‌= ప్రకాశించగా; అజాతరిపుండు= ధర్మరాజు; రురు= నల్లచారల 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 105 


దుప్పితో; నిభ= సమానమైన; అశ్యంబులు= గుర్రాలు; హరి= సింహపు; కేతనంబును= పతాకం; ప్రస్ఫురితములుగన్‌= వెలు 
గొందగా; పవనసుతుండు= భీముడు; శుక= చిలుక యొక్క; వర్ష= రంగుగల; హరులు= గుర్రాలు; ప్రస్తుత= ప్రశంసించదగిన; 
శరభ= సింహానికంటె బలంగల ఎనిమిది కాళ్ళ జంతువు; ధ్వజంబునున్‌= పతాకంగా; ఒప్పన్‌= ఒప్పగా; సహదేవ= సహదేవుడి 
కంటె; పూర్వజుండున్‌= అన్నయైన నకులుడును; అంబుద= మేఘాలవంటి; ఛాయ= వన్నెగల; రథ్యములు= గుర్రాలు; శుండాల= 
ఏనుగుగల; పతాకయున్‌= ధ్వజం; శోభిల్లన్‌= ఒప్పగా; తద్‌+అనుజుండున్‌= ఆ నకులుడి యొక్క తమ్ముడగు సహదేవుడును; 
కడ6గ౧= పూని; తమ తమః= వారి వారి; సిడములు= పతాకాలు; 'క్రాలన్‌= వెలుగొందగా; ద్రుపద= (ద్రుపదుడు; మాత్స్య= 
విరటుడు; సాత్యకి; ముఖ= మొదలైన; యోధ= వీరుల; మండలములు= సమూహాలు; దారుణ= భయంకరమైన; ఆటోప= 
విజృంభణ; వి[క్రమ= పరాక్రమం; ఉత్సాహ= పూనికతోడి; లీలన్‌= విలాసంతో; తోడు నడవంగన్‌= వెంట రాగా; ద్రోణుమీందన్‌= 
'ద్రోణుడిపై; అడరిరి= విజృంభించారు. 

తాత్పర్యం: హంసలవంటి తెల్లని గుర్రాలు, చంద్ర పతాకం ్రకాళిస్తుండగా ధర్మరాజు, కృష్ణసారమృగపు వన్నెగల 
గు(ర్రాలు, సింహధ్వజం వెలుగగా భీముడు, చిలుకవంటి రంగు గల గు[ర్రాలు, ప్రశంసనీయమైన శరభ పతాకంగల 
నకులుడు, మేఘవర్షంగల అశ్వాలు, గజధ్వజం గల సహదేవుడు ఉత్సహించి, తమ తమ పతాకాలు ప్రకాశిస్తుండగా 
(ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వీర సమూహాలు భయానకమైన విజృంభణ, పరాక్రమం, ఉత్సాహం, 
విలాసం ఒప్పుగా తోడు నడవగా (ద్రోణుడిపై దూకారు. 


వ. ఇట్లు పాండవ బలంబులు జలధరంబులు శైలంబు గప్పుకరణిం గుంభసంభవుం బొదివిన దృష్టిపథం 
బవరుద్దం బగుటయు నతండు దెగియె నను దిగులు మన వారికిం బుట్టె; నట్టియెడ నీ కొడుకు గడంగి 
సేనలకుం జేయి వీచి యందు ముంగలియై నడచు వడముడిం దాంకినం దమకించి సాత్యకిని గతవర్మయు, 
క్షత్రధర్ముని సైంధవుండును, యుయుత్సుని సుబాహుండును , నకులుని దుశ్శాసనుండును, సహదేవుని. 
జిత్రవర్ముండును, ధర్మనందను శల్యుండును, ద్రుపదుని బాహ్లికుండును, విరాటుని విందానువిందులును, 
శ్రుతకీర్తిని వివింశతియు, శ్రుతసేనుని సాల్వుండును, శ్రుతసోమునిం జిత్రసేనుండును, శతానీకుని శ్రుత 
వర్మయుం బ్రతివింధ్యుని నశ్వత్ధామయు, సౌభద్రుని లక్ష్మ ణుండును, శిఖండిని వికర్ణుండును, గుంతిభోజుని 
దుర్ముఖుండును, గేకయ, పంచకంబును, గర్జుండును, గాశీశ్వరుని జయుండును, బాండ్యుని జయత్సే 
నుండును, ధృష్టద్యుమ్నపుత్రుల బృహద్ధనుర్ణయ మిత్రులును, వార్‌ద్ధక్షేమిని గృపాచార్యుండును, మణిమంతుని 
భూరిశ్రవుండును, ఘటోత్కచుని నలంబుసుండును దలపడి; రెన్నం గొలందిగాదు గాని మజియు ననేకుల 
మార్కొని; రిబ్బంగి భారద్వాజునిం బరిమార్వను గావను బూని యక్కడి యిక్కడి వీరు లుక్కు మిగిలి 
యొండొరుల కేతనంబులు గూల్టియు, ఘోటకంబుల ప్రాణంబుల. జీల్దియు, సారథుల రూపు మాపియు, 
నరదంబులు పజథియలు వాపియు నాతపత్ర చామరంబుల బదడలువథటిచియు.6 జాపంబులు విజీిచియు. 
గత్తళంబుల తునియలు ధరన్‌ దొరలించియు, నెత్తురు లురలించియు నిత్తెజంగున ఘోర సంగ్రామంబు 
సేయుచుండ మధ్యాహ్నం బయ్యె, నప్పుడు దన్నుం గవిసిన ధృష్టద్యుమ్ను నమ్ముల నవలీలం గుదియించి 
యగ్గురుండు వెండియుం గొందఅం జిక్కునటిచె' ననిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె.308 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; జలధరంబులు= మేఘాలు; శ్రైలంబు= పర్వతాన్ని; 


కప్పు కరణిన్‌= ఆ(క్రమించిన విధంగా; కుంభసంభవున్‌= (ద్రోణాచార్యుడిని; పొదివినన్‌= కప్పగా; దృష్టిపథంబు= చూచే మార్గం; 
అవరుద్దంబు+అగుటయున్‌= అడ్డగించబడగా; అతండు= ద్రోణుడు; తెగియెన్‌= హతమైనాడు; అను దిగులు= అనే భయం; 


106 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మనవారికిన్‌= మన కౌరవ పక్షం వారికి; పుట్టునట్టి ఎడన్‌= కలిగినపుడు; నీ కొడుకు= నీ యొక్క పుత్రుడు; కడంగి= పూని; 
సేనలకున్‌= సైన్యాలకు; చేయి వీచి= ప్రోత్సహించి; అందున్‌= పాండవ సైన్యంలో; ముంగలి+ఐ= ముందుగా; నడచు= నడుచునట్టి; 
వడముడిన్‌= భీముడిని; తాంకినన్‌= ఎదుర్కొనగా; తమకించి= త్వరపడి; సాత్యకిని; కృతవర్మయున్‌= కృతవర్మ; క్షత్రధర్మునిన్‌= 
క్షత్రధర్ముడిని; సైంధవుండును= సైంధవుడు; యుయుత్సునిన్‌= యుయుత్తుడిని; సుబాహుండును= సుబాహుడు; నకులునిన్‌= 
నకులుడిని; దుశ్చాసనుండును= దుశ్చాసనుడు; సహదేవునిన్‌= సహదేవుడిని; చిత్రవర్ముండును= చిత్రవర్మయు; ధర్మనందనున్‌= 
ధర్మరాజును; శల్యుండును= శల్యుడును; దద్రుపదునిన్‌= ద్రుపదుడిని; బాహ్హికుండును= బాహ్హికుడును; విరాటునిన్‌= విరాట 
రాజును, విందానువిందులును= విందుడు, అనువిందుడును; శ్రుతకీర్తిని; వివింశతియున్‌; (శ్రుతసేనుని; సాల్వుండును; శ్రుత 
సోమునిన్‌; చిత్రసేనుండును; శతానీకున్‌; శ్రుతవర్మయున్‌; ప్రతివింధ్యునిన్‌; అశ్చత్భామయున్‌; సౌభద్రునిన్‌= అభిమన్యుడిని; 
లక్ష్మణుండును; శిఖండిని; వికర్షుండును; కుంతిభోజుని; దుర్ముఖుండును= దుర్ముఖుడు; కేకయ పంచకంబును= కేకయ దేశానికి 
చెందిన వీరులు ఐదుగురిని; కర్షుండును= కర్షుడును; కాశీశ్చరునిన్‌= కాశీరాజును; జయుండును; పాండ్యుని= పాండ్యదేశరాజును; 
జయత్సేనుండును; ధృష్టద్యుమ్నుని పుత్రులన్‌= ధృష్టద్యుమ్నుడి కొడుకులను; బృహద్ధనుర్ష్ణయ మిత్రులును= బృహద్ధనుర్ణయుడి 
స్నేహితులును; వార్‌ద్దక్షేమిని; కృపాచార్యుండును= కృపాచార్యుడు; మణిమంతుని; భూరి(శ్రవుండును; ఘటోత్కచున్‌; అలంబుసుండును; 
తలపడిరి= ఎదుర్కొన్నారు; ఎన్నన్‌+కొలందికాదు= లెక్కింప వీలుగాదు; కాని; మజియున్‌= ఇంకను; అనేకులు= చాలా మంది; 
మార్కొనిరి= ఎదుర్కొన్నారు; ఈ+భంగిన్‌= ఈ విధంగా; భారద్వాజునిన్‌= ద్రోణుడిని; పరిమార్చను= చంపటానికి; కావను= 
కాపాడటానికి; పూని= యత్నించి; అక్కడి= పాండవపక్షపు; ఇక్కడి= కౌరవ పక్షపు; వీరులు= యోధులు; ఉక్కు= శౌర్యం; మిగిలి= 
మీరగా; ఒండొరుల= పరస్పరం; కేతనంబులు= పతాకాలు; కూల్చియున్‌= పడవేసి; ఘఫోటకంబుల= గుర్రాల; 'ప్రాణంబులన్‌= 
ప్రాణాలను; పీల్ళియున్‌= హరించియు; సారథుల= రథం నడిపేవారిని; రూపుమాపియున్‌= చంపి; అరదంబులు= రథాలు; 
పజీయలు= పర్రైెలు; పాపియున్‌= చేసియు; ఆతపదత్ర= ఛత్రాలను; చామరంబులన్‌= వీవనలను; బడలు వజిచియున్‌= చించి; 
చాపంబులు= బాణాలు; వితిచియున్‌= ఖండించి; కత్తళంబుల= కవచాల యొక్క; తునియలు= ముక్కలు; ధరన్‌= భూమిపై; 
దొరలించియున్‌= పడవేసి; నెత్తురు= రక్తం; ఉరలించియున్‌= కార్చియు; ఇత్తెజంగున్‌= ఈ విధంగా; ఘోర సం[గ్రామంబు= 
భయంకరమైన యుద్ధం; చేయుచుండన్‌= చేస్తుండగా; మధ్యాహ్నంబు= పట్టపగలు; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ 
సమయంలో; తన్నున్‌= తనను; కవిసిన= ఆక్రమించిన; ధృష్టద్యుమ్ను= ధృష్టద్యుమ్నుడి; అమ్ములన్‌= బాణాలతో; అవలీలన్‌= 
సులభంగా; కుదియించి= బాధించి; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; వెండియున్‌= మరల; కొందజన్‌= కొందరు వీరులను; 
చిక్కుపజిచెన్‌= బాధించాడు; అనినన్‌= అనగా; విని; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవ సైన్యాలు మేఘాలు పర్వతాన్ని (క్రమ్మినట్టు (ద్రోణుడిని కప్పగా, చూపులు 
'ప్రసరించక అతడు హతుడయ్యెనన్న భయం మన కౌరవ వర్గానికి తోచగా, నీ కుమారుడైన దుర్యోధనుడు 
ముందుకు వచ్చి చెయ్యి వీచి, అందు ముందున్న భీముడిని ఎదుర్కొన్నాడు. అపుడు త్వరపడి సాత్యకిని కృతవర్మ, 
క్షత్రధర్ముడిని సైంధవుడు; యుయుత్సుడిని సుబాహుడు, నకులుడిని దుశ్చాసనుడు, సహదేవుడిని చిత్రవర్మ, 
ధర్మరాజును శల్యుడు, ద్రుపదుడిని బాహ్లికుడు, విరాటుని విందానువిందులు, శ్రుతకీర్తిని వివింశతి, శ్రుతసేనుడిని 
సాల్వుడు, (శ్రుతసోముని చిత్రసేనుడు, శతానీకుడిని శ్రుతవర్మ, ప్రతివింధ్యుని అశ్వత్థామ, సౌభ(ద్రుడిని లక్ష్మణుడు, 
శిఖండిని వికర్లుడు; కుంతిభోజుడిని దుర్ముఖుడు, కేకయులైదుగురిని కర్టుడు, కాశీరాజును జయుడు, పాండ్యుడిని 
జయత్సేనుడు, ధృష్టద్యుమ్నుడి పుత్రులను బృహద్దనుర్ద్ణయ మిత్రులు, వార్‌ద్దక్షేమిని కృపాచార్యుడు, మణిమంతుని 
భూరిశ్రవుడు, ఘటోత్కచుడిని అలంబుసుడు ఎదుర్కొన్నారు. ఇట్టా లెక్కించటానికి వీలుకానంతమంది వీరులు 
ఒకరిపై ఒకరు యుద్దానికి దిగారు. ఈ విధంగా (ద్రోణుడిని సంహరించటానికి, రక్షించటానికి పూనుకొని పాండవ, 
కౌరవ పక్ష వీరులు శౌర్యం మీరగా పరస్పరం పతాకాలను కూల్చి, అశ్వాలను చంపి, సారథులను హతమార్చి, 
రథాలను విరుగగొట్టి, ఛత్రచామరాలను (త్రుంచి, ధనుస్సులను ఖండించి, కవచాల ముక్కలను నేలపై పడవేసి, 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 107 


రక్తాలు చిందిస్తూ, భయానకమైన యుద్దం చేస్తుండగా పట్టపగలు అయింది. (ద్రోణుడు అప్పుడు తనను ఎదుర్కొన్న 
ధృష్టద్యుమ్నుడిని బాణాలతో తేలికగా బాధించి, మరి కొందరిని చీకాకు పరచినాడని చెప్పగా విని, ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్టా అన్నాడు. 


క.  'వీ రిచట నివ్విధంబునం । బోరంగ నర్దునునితోడం బోక పెనంగు న 
వ్వీరులు సంశప్తకు లె । ట్లైరొకొ? యాతని పరాక్రమాతిశయమునన్‌.” 309 


ప్రతిపదార్దం: వీరు= కౌరవులు, పాండవులు; ఇచటన్‌= ఈ యుద్ధరంగంలో; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పోరంగన్‌= యుద్దం 
చేయగా; అర్జునుని తోడన్‌= అర్జునుడితో; పోక= వెనుదిరుగక; పెనంగు= పోరాడే; ఆ+వీరులు= ఆ వీరులైన; సంశప్తకులు= 
సంశప్తకులైన సుశర్మాదులు; ఆతని= అర్జ్హునుడియొక్క; పరాక్రమ+అతిశయమునన్‌= శౌర్యం యొక్క ఆధిక్యంవలన; 
ఎట్టు+ఐరి+ఒకొ!= ఏమైనారో! 


తాత్పర్యం: కౌరవ పాండవ సైన్యాలు యుద్ధరంగంలో ఈ విధంగా పోరాటం సల్పుతుండగా, అర్జునుడితో 
వెనుదిరుగక యుద్దంచేసే సుశర్మాది సంశప్తకులు అతిశయించిన అతడి పరాక్రమంముందు ఏమైనారో?' 


చ. అనవుడు నాత. డిట్టులను నవ్విభుతో 'నది వెండి చెప్పెదన్‌ 
వినుము నరేంద్ర! యట్టి యెడ వీరరసస్పురణంబునన్‌ భవ 


త్తనయుండు గంధసింధుర వితానముపై నడరించి భీమసే 
నుని€ గినియించె నాతండు గనుంగవ నిప్పులు రాలుచుండంగన్‌. 310 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగా; ఆతండు= సంజయుడు; ఆ విభుతోన్‌= ఆ రాజుతో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; 
నరేం[ద్ర!= ఓ ధృతరాష్ట్ర నృపా!; వినుము; అది= సంశప్రకుల యుద్దాన్ని గూర్చి; వెండి= మరల; చెప్పెదన్‌= చెపుతాను; అట్టి 
ఎడన్‌= కౌరవ, పాండవ వీరులు యుద్దం చేస్తుండగా; భవత్‌+తనయుండు= తమ కుమారుడైన దుర్యోధనుడు; వీరరస= వీరరసం; 
స్ఫురణంబునన్‌= తోచునట్టుగా; గంధ= మదించిన; సింధుర= ఏనుగుల; వితానము= సమూహం; పైన్‌+అడరించి= మీదికి 
పంపి; భీమసేనునిన్‌= భీముడిని; కినియించెన్‌= కోపింపజేశాడు; ఆతండు= ఆ భీముడు; కనుంగవ= రెండు కన్నులలో; నిప్పులు= 
అగ్నికణాలు;రాలుచుండంగన్‌=కురుస్తుండగా. 


తాత్పర్యం: అపుడు సంజయుడు ధృతరా'్షుడితో ఇట్లా అన్నాడు. 'ఓ మహారాజా! వినుము. సంశప్తకుల యుద్దాన్ని 
గూర్చి తర్వాత వివరిస్తాను. ఇట కౌరవ పాండవ సైన్యాలు యుద్దం చేస్తుండగా మీ కొడుకు, వీరరసం 
'ప్రస్ఫుటమయ్యేటట్టు మదించిన ఏనుగుల గుంపును పైకి నడిపి భీముడికి (క్రోధం కలిగేటట్టు చేశాడు. భీముడు 
అపుడు రెండు కన్నులనుండి నిప్పులు రాలుతుండగా. 

క. శరజాల మహావాత । స్పురణంబున నుగ్రదంతి భూరి ఘటా బం 

ధుర వారివాహపటలము । విరియించుచు బెట్టు గవిసి విభు నొప్పించెన్‌. 311 

ప్రతిపదార్థం: శర= బాణాల; జాల= సమూహమనే; మహావాత= గొప్ప వాయువు యొక్క; స్ఫురణంబునన్‌= చలనం వలన; 
ఉ([గ్ర= భయంకరమైన; దంతి= ఏనుగుల; భూరి= గొప్పునైన; ఘటా= గుంపులనే; బంధుర= దట్టమైన; వారి వాహ= మేఘాల; 
పటలము= గుంపు; విరియించుచున్‌= విడిపోయేటట్టు చేస్తూ; కవిసి= ఎదుర్కొని; విభున్‌= దుర్యోధనుడిని; నొప్పించెన్‌= 


బాధించాడు. 


108 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: భీముడి బాణజాలం అనే మహావాయువు వీచడం వలన భయంకరమైన ఏనుగుల కుంభస్టలాలు 
అనే దట్టమైన మేఘాల సమూహం విచ్చిన్నమయ్యేటట్టు చేస్తూ ఎదుర్కొని, దుర్యోధనుడిని బాధించాడు. 
విశేషం: అలం: రూపకం. 
వ. అట్లు కురురాజు నొచ్చిన నడ్డంబు సొచ్చి. 312 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కురురాజు= దుర్యోధనుడు; నొచ్చినన్‌= బాధపడగా; అడ్డంబు= అడ్డం; చొచ్చి= ప్రవేశించి. 
తాత్పర్యం: ఆ విధంగా దుర్యోధనుడు బాధపడగా అడ్డం వచ్చి. 
శా. _వంగాధీశ్వరుం డేనుంగుం గొలిపి గర్వస్పూర్తి దివ్యాస్త్ర వి 

ద్దాంగుం జేసి మరుత్తనూజు; నత. డుద్యత్రోధు. దై వాని మా 

తంగంబుం బడనేసి వా6 డొజగుచో. దన్మస్తకం బుర్వి డొ 

ల్లం గేలీ విధ మొప్ప నేయ బల మెల్లం బెల్లగిల్లెన్‌ వడిన్‌. 313 
ప్రతిపదార్థం: వంగ+అధీశ్వరుండు= వంగదేశపు రాజు; ఏనుంగున్‌= ఏనుగును; కొలిపి= పురికొల్సి; గర్వస్సూర్తిన్‌= గర్వం 
స్సుటమయ్యేటట్టు;: దివ్య= దేవతాసంబంధమైన; అస్త= బాణాలచేత; మరుత్‌+తనూజున్‌= భీముడిని; విద్దశ+అంగున్‌= 
ఛేదించబడిన అవయవాలుగల వాడినిగా; చేసెన్‌= చేశాడు; అతండు= ఆ భీముడు; ఉద్యత్‌ క్రోధుండు+ఐ= రేగిన కోపం కలవాడై; 
వాని= వంగదేశపు రాజు యొక్క; మాతంగంబున్‌= ఏనుగును; పడనేసి= కూల్చి; వాండు= వంగదేశపు రాజు; ఒజగుచోన్‌= 
ఒరిగిపోగా; తద్‌+మస్తకంబు= వాడి తల; ఉర్విన్‌= భూమిపై; డొల్లన్‌= దొరలగా; కేలీ విధము= ఆటరీతిగా; ఒప్పన్‌= ఒప్పేటట్టు; 
ఏయన్‌= వేయగా; బలము= సైన్యం; ఎల్లన్‌= అంతా; వడిన్‌= వేగంగా; పెల్లగిల్లైన్‌= పారిపోయింది. 
తాత్పర్యం: వంగదేశపు రాజు ఏనుగును పురికొల్సి, అహంకారం బయలు పడేటట్టు దివ్యాస్తాలచేత భీముడిని 
బాధించాడు. భీము డపుడు క్రోధం రెచ్చిపోగా, వంగన్నపతి ఏనుగును కూల్చి, వాడు నేలకు ఒరగగా, వాడి తలను 
అవలీలగా కూల్చేసరికి సైన్యమంతా పారిపోయింది. 
వ. ఆ సమయంబున. 314 
ప్రతిపదార్హం: ఆ సమయంబునన్‌= అప్పుడు. 
తాత్పర్యం: భీముడు వంగన్నపతిని చంపగా అతడి సైన్యం పారిపోయినప్పుడు. 

భగదత్తుడు సుప్రతీకము.( బఆణసి పాండన 'సైన్యంబులం గలంచుట (సం. 7-25-19) 


క. _ దానవజయ మింద్రున కె । ద్దానివలనం గలిగి మున్ను దానోగ్రము న 
య్యేనుంగు భగదత్తుడు పవ । మాన తనయు. దెసకు గొలిపె మద మెలరారన్‌. 315 
ప్రతిపదార్థం: దానవ జయము= రాక్షసులను గెలుచుట; ఇంద్రునకున్‌= ఇంద్రుడికి; ఎద్దానివలనన్‌= దేనివలన; మున్ను= పూర్వం; 


కలిగెన్‌= కలిగిందో; దాన+ఉ([గ్రమున్‌= మదజలంచేత భయం గొలిపే; ఆ+ఏనుంగున్‌= ఆ ఏనుగును; భగదత్తుండు; మదము= 
మదం; ఎలరారన్‌= అతిశయించగా; పవనమానతనయున్‌= భీముడి; దెసకున్‌= దిక్కునకు; కొలిపెన్‌= పురికొల్పాడు. 


తాత్పర్యం: రాక్షసులతోడి యుద్ధంలో పూర్వం ఇంద్రుడికి దేనివలన జయం కలిగిందో, మదజలంచేత భయం 
గొలిపే అట్టి ఏనుగును భగదత్తుడు మదం అతిశయించగా భీముడివైపు పురికొల్పాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 109 
వ. ఇట్లు మన సైన్యంబు దైన్యంబు వాయం గొలుపుటయు నగ్గజంబు. 316 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మన= కౌరవుల; సైన్యంబు= సేనయొక్క; దైన్యంబు= దీనత్వం; పాయన్‌+కొలుపుటయున్‌= 
పోగొట్టగా; ఆ+గజంబు= ఆ సుప్రతీకమనే ఏనుగు. 
తాత్పర్యం: ఈ విధంగా మన కౌరవసేనలోని దీనత్వాన్ని తొలగించి సుప్రతీకమనే ఆ ఏనుగు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
సీ. _ కినుకమై నిగిడిన కనుంగవ మెజుంగుల । గములు ముందట. గెంపు గడలుకొనంగ 

జెవులు మొగ్గించి పూంచిన రౌద్రతరరేఖ । వినువీథి. జూపఅ వేడ్క బెనుప 

గండున జాంగిన తొండంబు లయసమ । వర్తిదండము లీల6 బట్టువజుప. 

గడు బెట్టిదపు టురవడి. బదన్యాస మి । లాస్టలి గ్రక్కదలంగ6 జేయ 
ఆ. ననిలపుత్రుదెసకు నడరిన6 గని ధర్మ । తనయు సేన జనులు దల్లడిల్లి 

చంపె6 జంపె భీము సామజం బనియెడు । నులివు గలయఈ జెలంగం గలంి రధిప! 317 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; కినుకమైన్‌= కోపంతో; నిగిడిన= విస్తరిల్లిన; కను+కవ= కన్నుల జంట వలన; 
మెయుంగుల= వెలుగుల; గములు= గుంపులు; ముందటన్‌= ముందుభాగంలో; కెంపు= ఎరుపును; గడలు కొలువన్‌= 
వ్యాపింపజేయగా; చెవులు; 'మొగ్గించి= వంచి; పూంచిన= వ్యాపించిన; రౌద్రతర రేఖ= (క్రోధపు గీర; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; 
చూపజ= చూచేవారికి; వేడ్కన్‌= వినోదాన్ని; పెనుపన్‌= పెంచగా; గండునన్‌= పౌరుషం వలన; చాంగిన= సాగిన; తొండంబు= 
తుండం యొక్క; లయ= విలయం; సమవర్తి= యమధర్మరాజు యొక్క; దండము లీలన్‌= దండం వలె; పట్టుపయుపన్‌= 
చిక్కువెట్టగా; కడున్‌= మిక్కిలి; బెట్టిదపు= (క్రూరమైన; ఉరవడిన్‌= వేగంతో; పదన్యాసము= కాళ్ళు మోపటం; ఇలాస్థలిన్‌= భూమిని; 
(గ్రక్కదలంగన్‌+చేయన్‌= మిక్కిలి కదలేటట్టు చేయగా, అనిలపుత్రు= భీముడి; దెసకున్‌= వైపునకు; అడరినన్‌= సాగగా; కని= 
చూచి; ధర్మతనయుసేన= ధర్మజుడి సైన్యం; జనులు= ప్రజలు; తల్లడిల్లి= చలించి; సామజము= ఏనుగు; భీము= భీముడిని; 
చంపెన్‌= చంపింది; అనియెడు= అనే; ఉలివు= ('మైత; కలయన్‌+చెలంగన్‌= అంతటా ధ్వనించగా; కలం౧= కలతపడి. 

తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! సుప్రతీక గజం కోపంతో నిక్కిన కన్నులనుండి వెడలే వెలుగుల గుంపులు 
ముందు భాగంలో అరుణవర్ణాన్ని ప్రసరింపజేయగా, చెవులు వంచి వ్యాపింపజేసిన క్రోధరేఖ ఆకాశం నుండి చూచే 
దేవతలకు వినోదాన్ని కలిగించగా, పారుషంవలన సాగిన తొండం లయకాలపు యమధర్మరాజు దండం వలె 
చిక్కు వరుపగా; (క్రార్యపు వేగంతో కాళ్ళు మోపేసరికి భూభాగం చలించగా, భీముడి వైపునకు సాగగా చూచి 
సైన్యం, ప్రజలు తల్లడిల్లి ఆ ఏనుగు భీముడిని “చంపె, చంపె” అనే కలకలం అంతటా చెలరేగగా కలతపడి. 


విశేషం: అలం: ఉపమ, అతిశశయోక్తి ఈ పద్యంలో సుప్రతీక గజం యుద్ధరంగంలో చేసిన స్రైరవిహారం వర్షించబడింది. 
వ. తదనంతరంబున యుధిష్టిరుండు. 318 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబునన్‌= ఆ వెంటనే; యుధిస్టిరుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: ఆ వెంటనే ధర్మజుడు. 


110 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ అలుకొందు మనముతో! దన । బలముం బురికొలిపి పొదివి భగదత్తుని న 

మ్ములం గప్పె; నతండు వానిన్‌ । విలసిల్లు మహాంకుశమున విరియ జడియుచున్‌. 319 
ప్రతిపదార్థం: అలుక+ఒందు= కోపించిన; మనముతోన్‌= మనస్సుతో; తన= తనయొక్క; బలమున్‌= సైన్యాన్ని; పురికొలిపి= 
ప్రోత్సహించి; పొదివి= ఆక్రమించి; భగదత్తుని= భగదత్తుడిని; అమ్ములన్‌= బాణాలతో; కప్పెన్‌= కప్పాడు; అతండు= భగదత్తుడు; 
వానిన్‌= ధర్మజుడిని; విలసిల్లు= ప్రకాశించే; మహా+అంకుశమునన్‌= గొప్ప అంకుశంతో; విరియన్‌= విప్పారగా; జడియుచున్‌= 
బెదిరిస్తూ. 
తాత్పర్యం: ధర్మజుడు కోపంతో తన సైన్యాన్ని పురికొలిపి ఆక్రమించి, భగదత్తుడిని బాణాలతో కప్పివేశాడు. 
భగదత్తుడు అపుడు విరాజిల్లే గొప్ప అంకుశంతో ఆ బాణాలు దూరంగా పడిపోయేటట్టు విదిలిస్తూ . (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. గజము గొలిపి యాదిక్కున ।; గజఘోటక భటనికాయ కాయములు రథ 

వ్రజములు. బొడిపొడిగా న । క్కృజముగ విహరించె బాహు గర్వ స్పూర్తిన్‌. 320 
ప్రతిపదార్దం: గజమున్‌= సుప్రతీక గజాన్ని; ఆ దిక్కునన్‌= ఆ వైపుకు; కొలిపి= పురికొల్పి; గజ= ఏనుగుల; ఘోటక= గుర్రాల; 
భటజ= సైనికుల; నికాయ= సమూహపు; కాయములు= దేహాలు; రథ(వ్రజములున్‌= రథాల సమూహాలు; పొడిపొడిగాన్‌= పొడి 
పొడి కాగా; బాహు= భుజపు; గర్వ= అహంకారం యొక్క; స్ఫూర్తిన్‌= ప్రకాశంతో; అక్కజముగన్‌= ఆశ్చర్యం గొలిపేటట్టు; విహ 
రించెన్‌= సంచరించాడు. 
తాత్పర్యం: సుప్రతీక గజాన్ని ఆ వైపు పురికొలిపి ఏనుగుల, గుర్రాల, భటుల గుంపుల దేహాలను, రథసమూహాలను 
పొడి పొడి చేసి, బాహుగర్వం '్రకాశించగా భగదత్తుడు ఆశ్చర్యం గొలిపేటట్టు యుద్ధరంగంలో విహరించాడు. 
వ. అప్పు డాలోకించి. 321 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆలోకించి= చూచి. 
తాత్పర్యం: అప్పుడు భగదత్తుడి సైర్వవిహారం చూచి. 
చ అలిగి దశార్ణ భూరమణు. డాతనిం దాంకినం జూడ నొప్పె టె 

క్కలు గల పర్వత ద్వయము కైవడి వారల దంతియుగ్మ మి 

ట్టల మగు వీంక6 దత్కరి. బడం బొడిచెన్‌ వడి సుప్రతీక ము 

త్తలపడువాని€ జంపె భగదత్తుండు దోమరసప్తకంబునన్‌. 322 
ప్రతిపదార్థం: దశార్ల= దశార్హ దేశానికి; భూ రమణుండు= రాజు; ఆతనిన్‌= భగదత్తుడిని; తాకినన్‌= ఎదుర్కొనగా; జెక్కలు+కల= 
రెక్కలున్న; పర్వత ద్వయము= రెండు పర్వతాల; కైవడి= వలె; వారల= దశార్ణనృపుడి, భగదత్తుడి; దంతియుగ్మము= ఏనుగుల 
జంట; చూడన్‌+ఒప్పెన్‌= చూడదగింది అయినది; సుప్రతీకము= సుప్రతీక గజం; ఇట్టలమగు= మిక్కిలి; వీకన్‌= పరాక్రమంతో; 


తద్‌= దశార్హ దేశ నృపుడి యొక్క; కరిన్‌= ఏనుగును; వడిన్‌= వేగంగా; పడన్‌+పొడిచెన్‌= కూలనేసింది; భగదత్తుండు; ఉత్తల 
పడువానిన్‌= పరితపించే దశార్ల నృపుడిని; తోమర సప్తకంబునన్‌= ఏడుతోమరాలనే ఆయుధాలతో; చంపెన్‌= హతమార్చాడు. 


తాత్పర్యం: దశార్మ దేశపు రాజు భగదత్తుడిని ఎదుర్కొనగా వారల ఏనుగు జంట రెక్కలుగల పర్వతాల జంటవలె 
చూడముచ్చటగా ఉండినది. సుప్రతీకగజం అపుడు మిక్కిలి పరాక్రమించి, దశార్జాధీశుడి ఏనుగును పడిపోయేటట్టు 
పొడిచింది. భగదత్తుడు ఏడు తోమరాలతో చింతాక్రాంతుడైన అతడిని చంపివేశాడు. 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 111 


నిశేషం: అలంకారం: ఉపమ. 
ఆ. చంపి విక్రమంబు సొంపార€ బాండవ । బలము బడలువడ6గ భద్రదంతి. 

జటుల గతులం బఅప సాత్యకి యడ్డంబు । నడచి యేసె దొడ్డ నారసమున. 323 
ప్రతిపదార్థం: విక్రమంబు= పరాక్రమం; సొంపు+ఆరన్‌= అతిశయించగా; చంపి= హతమార్చి; పాండవ బలము= పాండవ 
సైన్యం; బడలు పడంగన్‌= (శ్రమపడగా; భద్రదంతిన్‌= శ్రేష్టమైన సుప్రతీక గజాన్ని; చటుల గతులన్‌= దూకే నడకలతో; పజపన్‌= 
ముందుకు సాగించగా; సాత్యకి; అడ్డంబు నడచి= ఎదుర్కొని; దొడ్డనారసమునన్‌= గొప్ప బాణంతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: విక్రమం మీర దశార్మ రాజును చంపి, పాండవ సైన్యం (శ్రమపడగా, భగదత్తుడు సుప్రతీక గజాన్ని 
దూకిస్తూ ముందుకు సాగించేసరికి సాత్యకి అడ్డం వచ్చి పెద్ద బాణాన్ని ప్రయోగించాడు. 


చ. కరిపతి జిజ్జనం దిరిగి క్రమ్మణ నూల్మొని వృష్ణివీరు ను 

ద్దురరథ ముద్దతిం బెనంచి తొండమునన్‌ వెస నెత్తి వీచి వై 

చె రయముమై నతం డిలకు6 జిత్రముగా నెడ దా6టి పోయెం జె 

ఛ్రైర గజ మొండుమై. గవిసి చిందణఖ వందథ సేసె మూంకలన్‌. 324 
ప్రతిపదార్థం: కరిపతి= గజరాజము సుప్రతీకము; బిజ్జనన్‌= శీఘ్రంగా; తిరిగి పరిభ్రమించి; (క్రమ్మణన్‌= మరల; ఊల్కొని= 
కుదురుకొని; వృష్టివీరు= సాత్యకియొక్క; ఉద్దుర రథము= ఉద్ధతమైన రథాన్ని; ఉద్ధతిన్‌= గర్వంతో; పెనంచి= పెనగజేసి; 
తొండమునన్‌= తొండంతో; వెసన్‌= వేగంగా; ఎత్తి= పైకెత్తి; రయముమైన్‌= వేగంగా; వీచివైచెన్‌= విసరివేసింది; అతండు= సాత్యకి; 
ఇలకున్‌= నేలపైకి; చిత్రముగాన్‌= విచిత్రంగా; ఎడ= దూరంగా; దాంటిపోయెన్‌= తప్పించుకొని పోయాడు; చెచ్చెరన్‌= శీఘ్రంగా; 
గజము= సుషప్రతీకం; ఒండుమైన్‌= మరొకవైపునకు; కవిసి= ఉరికి; మూంకలన్‌= సేనలను; చిందర వందజ= గందరగోళం; 
చేసెన్‌= చేసింది. 
తాత్పర్యం: సుప్రతీక గజం గిర్రున తిరిగి, మరల కుదుటపడి, సాత్యకి యొక్క బలమైన రథాన్ని గర్వంతో పెనగజేసి 
తొండంతో పైకెత్తి తీవ్రంగా విసరివేసింది. సాత్యకి ఆశ్చర్యం గొలిపేటట్టు నేలపై దూకి దూరంగా దాటుకొన్నాడు. 
వెంటనే ఆ ఏనుగు మరొకవైపునకు ఉరికి సైన్యాన్ని చిందరవందర చేసింది. 


క. సారథి తురంగముల మెలు । పారం గాం బూని తేరి యవికలమగు నా 

తే రల్లం దేర సాత్యకి । బీరము వొలివోవకుండ! బ్రియమున నెక్కెన్‌. 325 
ప్రతిపదార్హం: సారథి= సాత్యకి రథసారథి; తురంగములన్‌= గుర్రాలను; మెలపు+ఆరంగాన్‌= జాగరూకతతో; పూన్సి= కూర్చి; 
తేర్చి= తేరుకొనేటట్టు చేసి; అవికలమగు= చెదరని; ఆ తేరు= ఆ రథాన్ని; అల్లన్‌= మెల్లగా; తేరన్‌= తేగా; బీరము= పరాక్రమం; 
పొలివోవకుండన్‌= చెడకుండా; సాత్యకి; ప్రియమునన్‌= సంతోషంతో; ఎక్కెన్‌= ఎక్కాడు. 
తాత్పర్యం: సారథి అశ్వాలను జాగరూకతతో తేర్చి పూన్సి, చెదరని ఆ రథాన్ని మెల్లగా తేగా, సాత్యకి పరాక్రమం 
చెడకుండా సంతోషంతో ఆ రథాన్ని ఎక్కాడు. 
ఉ. భీము. డుదగ్రతం గవియం. బెల్లగు నా కరిచేతి శీకర 

స్తోమమునం దురంగములు దోంగి కడున్‌ వెగడంది యీడ్దె సం 

గ్రామ వినోద లీలకు విఘాతము గాంగ రథంబు నప్పు డు 

ద్దామ పరాక్రమ స్పురణం దాంకి సుపర్వుండు సచ్చె హస్తిచేన్‌. 326 


112 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: భీముండు= భీముడు; ఉద([గ్రతన్‌= భయంకరంగా; కవియన్‌= మార్కొనగా; పెల్లగు= అధికమైన; ఆ కరి= ఆ 

సుప్రతీక గజం యొక్క; చేతి= తుండములోని; శీకర= ఏనుగుతొండం చివర పుట్టు మదంయొక్క; స్తోమమునన్‌= సమూహంతో; 

తురంగములు= గుర్రాలు; తోంగి= మునిగి; కడువెగడు+అంది= మిక్కిలి తల్లడిల్లి; సంగ్రామ= యుద్దమనే; వినోద= క్రీడయొక్క; 

లీలకున్‌= చర్యకు; విఘాతము= అడ్డంకి; కా(గన్‌= ఏర్పడగా; రథంబున్‌= రథాన్ని; ఈడ్చెన్‌= లాగాయి; అప్పుడు= ఆ సమయంలో; 

సుపర్వుండు; ఉద్దామ= అడ్డులేని; పరాక్రమ= శౌర్యం యొక్క; స్ఫురణన్‌= ప్రకాశంతో; తాంకి= ఎదుర్కొని; హస్తిచేన్‌= ఏనుగుచేత; 
యల యి వాం 

చచ్చెన్‌= మరణించాడు. 


తాత్సర్యం: భీముడు భయంకరంగా ఎదుర్కొనగా ఆ సుప్రతీక గజము యొక్క తొండంనుండి కారే మదపు 


జల్లుకు అతడి రథపు గుర్రాలు నాని తల్లడిల్లి, యుద్దక్రీడకు ప్రతిబంధకం కలిగేటట్టు రథాన్ని ఈడ్చుకొని 
పోయాయి. అపుడు సుపర్వుడు ఎదురులేని శౌర్యం ప్రదర్శించి కూడా సుప్రతీకంచేత మరణించాడు. 


వ. _ అతని పడుట గనుంగొని సౌభద్రుండును ద్రౌపదేయ పంచకంబును జేకితానుండును ధృష్టకేతుండును 
యుయుత్సుండును గడంగి సామజంబుపై శరవర్షంబులు గురిసిన నది కోపించి యురవడించి.327 


ప్రతిపదార్థం: అతని= ఆ సుపర్వుని యొక్క; పడుట= చావు; కనుంగొని= చూచి; సౌభద్రుండును= సుభద్రాపుత్రుడై అభిమన్యుడును; 
(ద్రాపదేయ పంచకంబును= ప్రతివింధ్యాదులైన ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చేకితానుండును= చేకితానుడు; ధృష్టకేతుండును 
= ధృష్టకేతువు; యుయుత్సుండును= యుయుత్సుడు ; కడంగి= పూని; సామజంబుపైన్‌= సుప్రతీక గజంమీద; శరవర్షంబులు=బాణపు 
జల్టులు; కురిసినన్‌= కురిపించగా; అది= ఆ సుష్రతీకం; కోపించి=క్రోధంగలదై; ఉరవడించి= మిక్కిలి వేగిరపడి. 

తాత్పర్యం: సుపర్వుడి మరణం చూచి అభిమన్యుడు, 'ప్రతివింధ్యాది ద్రౌపది పుత్రులు ఐదుగురు, చేకితానుడు, 
ధృష్టకేతువు, యుయుత్సుడును పూనుకొని గజం పై బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అది కోపించి, అతివేగంగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. పదముల రథవాహంబుల. । జదుపుచు. బైకొని యుయుత్సుసారధి. జంపెన్‌; 
బెదరక యభిమన్యుని తే । రొదవిన నది యెక్కి యాత. డుద్దతి నేసెన్‌. 328 


ప్రతిపదార్థం: పదములన్‌= పాదాలతో; రథ= రథానికిగల; వాహంబులన్‌= గుర్రాలను; చదుపుచున్‌= చంపుతూ; సైకొని= కవిసి; 
యుయుత్సు సారథిన్‌= యుయుత్సుడి రథవోదకుడిని; చంపన్‌= చంపగా; బెదరక= భయపడక; అభిన్యుని తేరు= అభిమన్యుడి రథం; 
ఒదవినన్‌= అందగా; అది= ఆ రథాన్ని; ఎక్కి; ఆతండు= యుయుత్సుడు; ఉద్ధతిన్‌= గర్వంతో; ఏసెన్‌= బాణాలను వేశాడు. 


తాత్పర్యం: సుప్రతీక గజం తన పాదాలతో రథాశ్యాలను హతమార్చి, పైబడి యుయుత్సుడి రథసారథిని చంపగా, 
యుయుత్సుడు బెదరక అభిమన్యుడి రథం అండగా ఎక్కి గర్వంతో ఆ ఏనుగును కొట్టాడు. 


క.  నరతనయ ప్రముఖ రథిక । వరులు నిభముమీ6ద నేయు వాలమ్ములు ని 
ష్టురగతి శరదభ్రముపై( । బర6గు తరణికిరణ చయము పగిదిం బొలిచెన్‌. 329 


ప్రతిపదార్హం: నరతనయ= అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు; ప్రముఖ= మున్నగు; రథికవరులున్‌= శ్రేష్టులైన వీరులు; 
ఇభము మీ6దన్‌= సుప్రతీక గజంపై; ఏయు= విసరునట్టి; వాలు+అమ్ములు= వాడిబాణాలు; నిష్టురగతిన్‌= తీవ్రమైన గమనంతో; 
శరద్‌+అ(భ్రముపైన్‌= శరత్కాలమందలి మేఘం పై; పరంగు= ప్రసరించే; తరణి= సూర్యుడి యొక్క; కిరణ= కిరణాల; చయము= 
సమూహం; పగిదిన్‌= వలె; పొలిచెన్‌= ఒప్పారాయి. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 113 


తాత్పర్యం: అభిమన్యుడు మున్నగు మహావీరులు సుప్రతీకగజంమీద వేసే తీక్షణమైన బాణాలు తీవ్రమైన 
గమనంతో శరత్కాలమందలి మేఘంమీద ప్రసరించే సూర్యకిరణాలవలె ఒప్పారాయి. 
క.  రభసంబున. బ్రాగ్టోతిష । విభుండు గరిం గొలుపుటయును వెస నది యరి వీ 

రభయంకరముగ వారల । ప్రభ సెడ నరదములు వైచె. బలుదెసల. బడన్‌. 330 
ప్రతిపదార్థం: రభసంబునన్‌= వేగంగా; ప్రాగ్ఫ్యోతిషవిభుండు= భగదత్తుడు; కరిన్‌= సుప్రతీక గజాన్ని; కొలుపుటయును= 
పురికొల్పగా; అది= సుప్రతీకం; వెసన్‌= వేగంగా; అరివీర= శత్రువీరులకు; భయంకరముగన్‌= భయం కలిగేటట్టు; వారల= 
అభిమన్యుడు మొదలైన వారల; ప్రభ+చెడన్‌= తేజం నశించగా; అరదములు= రథాలు; పలుదెసలన్‌= అన్ని దిక్కులందు; పడన్‌= 
పడేటట్టుగా; వైచెన్‌= వేసింది. 
తాత్పర్యం: భగదత్తుడు సంతోషంతో సుప్రతీక గజాన్ని పురికొల్పగా, ఆ గజం వేగంగా శత్రు భయంకరంగా 
వారల తేజస్సు నళించే విధంగా రథాలన్నింటిని అన్ని దిక్కుల పడేటట్టు విసరివేసింది. 
ఆ. ఇట్లు భీమసేను నేపు నర్దున సుత । ప్రముఖులైన యలఘు రథికవరుల 

జృంభణంబు. జెడినం జేడ్చడి చెడి పాణం జొచ్చె. బాండురాజ సుతుల సేన. 331 
ప్రతిపదార్దం: ఇట్ట్లు= ఈ విధంగా; భీమసేనుని= భీమునియొక్క; ఏపున్‌= విజృంభణ; అర్జ్హునసుత= అభిమన్యుడు; 
'ప్రముఖులు+ఐన= మొదలైన; అలఘు= గొప్ప; రథికవరుల= వీరశ్రేష్టుల) జృంభణంబున్‌= ఆధిక్యం; చెడినన్‌= నశించగా; 
పాండురాజ= పాండరాజు యొక్క; సుతుల= పుత్రులైన భీముడు మున్నగు వారల; సేన= సైన్యం; చేడ్పడి= బాధపడి; చెడి= 
పాడై; పాణన్‌+చొచ్చెన్‌= పారిపోదొడగింది. 
తాత్పర్యం: ఈ విధంగా భీముడి విజృంభణ, అభిమన్యుడు మున్నగు మహావీరుల ఆధిక్యం నశించగా, 
భీమసేనాదుల సైన్యం బాధపడి, పాడై పారిపోదొడగింది. 
క. నలి భగదత్తుండు గదుపుల । వెలుచు పసులవాని యట్ల విలసద్గతి న 

బ్బలము నెగువ ధూళియు నా । కుల సంరావంబు గగన కుహరము నిండెన్‌. 332 
ప్రతిపదార్థం: నలిన్‌= యోగ్యంగా; భగదత్తుడు; కదుపులన్‌= గోవుల గుంపును; వెలుచు= తోలే; పసులవాని= పసులకాపరి; 
అట్టు+అ= వలె; విలసత్‌+గతిన్‌= ఒప్పునట్టు; ఆ+బలమున్‌= ఆ పాండవ సైన్యాన్ని; ఎగువన్‌= తరుమగా; ధూళియున్‌= దుమ్ము, 
మరియు; ఆకుల= బాధతో కూడిన; సంరావంబు= (మోత; గగన కుహరము= ఆకాశపు గుహ; నిండెన్‌= నిండింది. 
తాత్పర్యం: భగదత్తుడు గోవుల గుంపును తోలే పసుల కాపరివలె ఒప్పి, పాండవ సైన్యాన్ని తరుమగా, దుమ్ము 
మరియు బాధతో కూడిన [మైైత ఆకాశమంతటా నిండింది.” 


విశేషం: అలం: ఉపమ./ 


క. _ అని చెప్పి సంజయుండు 'గురు | జన నాయక! యపుడు సవ్యసాచి రణము ది 
క్కున6 జిత్తం బిడి యడిగితి; ; విను మయ్యోధవరు తెఅంగు విస్పష్టముగాన్‌. 333 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వివరించి; సంజయుండు; కురుజననాయక!= ధృతర్వాష్ట మహారాజా!; అపుడు= ఇంతకుముందు; 
సవ్యసాచి= అర్జునుడి; రణము= యుద్ధం; దిక్కునన్‌= వైపు; చిత్తంబు+ఇడి= మనస్సుంచి; అడిగితి(మి= అడిగావు; ఆ+యోధవరు= 
ఆ వీరుడి; తెజంగు= విధం; విస్పష్టముగాన్‌= తేటపడగా; విను(ము). 


శగ4 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అని సంజయుడు చెప్పి, 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు అర్జునుడు యుద్ధం చేసే వైపు ఏం 
జరుగుతుండినదో చెప్పవలసినది" అని అడిగావు. ఆ యోధుని సంగతి వివరంగా వినుము. 
వ. _ అనవుడు నాంబికేయుం డాకర్టనవాంఛ మిగుల 'నది సెప్పు మనుటయు నాతనికి నా సూతనందనుం డి 

ట్లనియె. 334 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆంబికేయుండు= అంబికాపుత్రుడైన ధృతరా్ష్రుడు; ఆకర్షన వాంఛ= వినే కోరిక; మిగులన్‌= 
మిక్కుటం కాగా; అది= ఆ విషయం; చెప్పుము= వివరించుము; అనుటయున్‌= అనగా; ఆతనికిన్‌= ఆ ధృతరాషుడితో; 
సూతనందనుండు= సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అపుడు ధృతరాష్ర్రుడు వినే కోరిక మిగులగా, ఆ విషయం వివరించవలసిందని కోరగా అతడితో 
సంజయు డిట్లా అన్నాడు. 

0౧ 


అర్జునుండు భగదత్తునిదెస రథంబు దోలు మని కృష్ణునితో. జెప్పుట (సం. 7-26-1) 
క. _ అంతకు మును భగదత్తుని |; దంతి యసమ సమరకేళిం దా€ గని హరితో. 
గుంతీసుతు. డిట్లను 'మన । మెంతయు వెస బలములోని కేగ6/గ వలయున్‌. 335 


ప్రతిపదార్దం: అంతకున్‌ మును= అంతకు ముందు; భగదత్తుని= భగదత్తుడి యొక్క; దంతి= ఏనుగు; అసమ= అసాధారణమైన; 
సమర= యుద్ధమనే; కేళిన్‌= (క్రీడను; తాన్‌= తాను; కని= చూచి; హరితోన్‌= కృష్ణుడితో; కుంతీ సుతుండు= అర్జునుడు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; మనము; ఎంతయున్‌= ఎంతో; వెసన్‌= వేగంగా; బలములోనికిన్‌= సైన్యంలోకి; 
ఏంగంగవలయున్‌= వెళ్ళవలెను. 


తాత్పర్యం: అర్జునుడు అంతకు ముందు భగదత్తుడి సుప్రతీక గజం యొక్క అసాధారణమైన యుద్ధ క్రీడను 
చూచి, శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 'మనం వేగంగా సైన్యంలోకి చొచ్చుకొని పోవాలి!” 
వ. అది యెట్లంటేని. 336 
ప్రతిపదార్థం: అది= ఆ సంగతి; ఎట్టు= ఏ విధంగా; అంటి(వి+ఏని= అంటే. 
తాత్సర్యం: అది ఎట్లంటే. 
చ. బిరుదు జితశ్రమంబు బలభేదనశాలి మహాస్త శస్త్ర పా 

తరయము సైంపనోపు భగదత్తుని యేనుంగు; దాని కోల్తలం 

దిరుగక పోర నెవ్వరికి. దీఅదు; నీవును నేను లేనిచో 

భరమగు నేండు రాజునకు బావనికిం దలశొందెడున్‌ మదిన్‌.” 337 


ప్రతిపదార్హం: భగదత్తుని= భగదత్తుడి యొక్క; ఏనుంగు= సుప్రతీక గజం; బిరుదు= సమర్థమైనది; జితశ్రమంబు= అలసట 
లేనిది; బల= సైన్యాన్ని; భేదనశాలి= ఓడించే శక్తి కలది; మహా+అ(స్త= గొప్ప బాణాల; శస్త= ఖడ్గం మున్నగు ఆయుధాల; 
పాత= పడుటవలన; రయము= వేగాన్ని; సైయన్‌= సహించటానికి; ఓపున్‌= సమర్థమైనది; దాని= ఆ ఏనుగుయొక్క; కోల్తలన్‌+ 
తిరుగక= యుద్దసన్నాహంలో వెనుదిరుక; పోరన్‌= యుద్ధం చేయటం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికీ; తీజదు= సాధ్యంకాదు; నీవును=నీవు 
(కృష్ణుడు) నేను(అర్జునుడు); లేనిచోన్‌= లేకుంటే; రాజునకున్‌= ధర్మరాజుకు; నేండు= ఈనాడు; భరము+అగున్‌= బరువు అవు 
తుంది; పావనికిన్‌= భీముడికి; మదిన్‌= మనస్సులో; తలంకు+ఒందెడున్‌= బాధ కలుగుతుంది. 


ద్రోణపర్వను - ప్రథనూశ్వాసము 115 


తాత్పర్యం: భగదత్తుడి సుప్రతీకగజం సమర్థమైనది. అలసట లేనిది. సైన్యాన్ని చీల్చే శక్తిగలది. బలమైన శస్తాస్తాల 
వేగాన్ని తట్టుకొనగలది. దానికి ఎదురై పారిపోకుండా పోరాడడం ఎవరి వల్లాకాదు. నీవు, నేను లేకుంటే ధర్మజుడికి 
భారం ఎక్కువౌతుంది. భీముడు మనస్సులో నొచ్చుకొంటాడు.” 


ఆ. _ అనిన నట్లకాక యని శౌరి యరదంబు । ద్రిప్పి యాత్మసేన దిక్కువోవ 

నిచ్చుటయును వెనుక నెయిది సంశప్తకు । లార్టిపేర్చి కురిసి రస్తసమితి. 338 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అట్టు+కాక= అట్టే అగుగాక; అని; శౌరి= కృష్ణుడు; అరదంబు= రథం; త్రిప్పి= మరల్చి; ఆత్మసేన= 
తన సైన్యం; దిక్కు= వైపు; పోవనిచ్చుటయును= పోనిస్తుంటే; వెనుకన్‌= వెనుకనుండి; ఎయిది= వెంబడించి; సంశప్తకులు= 
శపథం పూనిన సుశర్మాదులు; ఆర్చి= అరిచి; పేర్చి= అతిశయించి; అస్త్ర సమితి= దివ్య బాణాల సమూహాన్ని; కురిసిరి= 
కురిపించారు. 
తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడి మాటవిని రథాన్ని మరలి తమ సైన్యం వైపు పోనిస్తుంటే, సంశప్తకులు వెంబడించి, 
అరుస్తూ దివ్యాన్త్రాలను వారిపై కురిపించారు. 
వ. _ ఇట్లు చతుర్ణశసహస్ర రథిక ముఖ్యులు బెట్టు ముట్టిన. 339 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చతుర్దశ= పదునాలుగు; సహ(్ర= వేల; రథిక ముఖ్యులు= రథికశ్రేష్టులు; బెట్టు= అతిశయంగా; 
ముట్లినన్‌= చుట్లు ముట్లగా. 
లు యు న్‌. 


తాత్పర్యం: ఈ తీరున పధ్నాలుగు వేల రథిక వీరవరులు గట్టిగా చుట్టు ముట్టగా. 


క. “బలముల. గావంగ6 జనుటయు । నలవు మెజియ మగిడి వీరి నడందించుటయున్‌ 
వలయు పనులయం దిప్పుడు । దలణొని యెద్దాని. జేయ దగవో నాకున్‌.” 340 


ప్రతిపదార్థం: బలములన్‌= సైన్యాలను; కావంగన్‌= రక్షించటానికి; చనుటయున్‌= వెళ్ళటం; అలవు= బలం; మెజయన్‌= 
'ప్రకాశించగా; మగిడి= మరల; వీరిన్‌= సంశప్తకులను; అడంగించుటయున్‌= అణచివేయటం; వలయు= చేయదగిన; పనుల 
అందున్‌= పనులలో; తలంొని= పూని; నాకున్‌= నాకు; ఏ+దానిన్‌= ఏ పనిని; చేయన్‌= చేయటం; తగవో= న్యాయమో. 


తాత్పర్యం: “మా సేనలను కాపాడటానికి వెళ్లటమా? మరల బలప్రదర్శన చేసి సంశప్తకులను అణచివేయడమా? 
-ఈ రెండూ చేయదగినవే. ముందు ఏ పనికి పూనుకోవటం న్యాయం? 


వ. అని వితర్మించి వివ్వచ్చుండు సంశప్తక వధంబ యుచితంబుగా నిశ్చయించి, మరలి గాండీవ గుణక్వణ 
మేదుర రోదసీకుహరుండును,దేవదత్త ధ్వాన విదళత దశదిశా సందోహుండునునై దివ్యబాణంబులు 
పరంగించినం గేత నాతపత్ర చామర వ్యజనంబులును, భేరీ శంఖ కాహళ మృదంగంబులును, యుగాక్ష 
రథాంగ కూబరంబు లును, దంతశుండాల కుంభవంశ దండంబులును, ఖురస్కంధ వాలంబులును, 
ధనుశ్శర ముసల ముద్గర, క్షురి కాకుంతంబులును, దనుత్రాణ కంకట మస్తక చఛ్చేదంబులును, మకుట 
కేయూర హార కంకణాంగు తీయంబులును, శిరః కరవక్ష కుక్షి కటి చరణంబులును, దునియలుం 
బఖజీయలుం దుముళ్ళుం బొళ్ళు నైరాలిన నన్నేల ఘోరంబును, నభిరామంబునునై యుండె; 
సర్వభూతంబులును బీభత్సుం బ్రశంసించె( గంసారి విససయ ప్రమదమగ్న మానసుండయి కిరీటిం 
గరతలంబున నప్పళించి యగ్గించె; నివ్విధంబుననవ్వీర రథికులం బిలుకు మార్చి పేర్షి రథధాంగపాణిం జూచి 
“రథం బింక రయంబున నక్కడకు నడపు' మనుటయు... 341 


116 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని; వితర్కించి= ఊహించి; వివృచ్చుండు= అర్జునుడు; సంశప్తక వధంబు+అ= సంశప్తకులను చంపటమే; 
ఉచితంబుగాన్‌= తగిందని; నిశ్చయించి= నిక్షయించి; మరలి= వెనుకకు తిరిగి; గాండీవ= గాండీవమనే ధనుస్సుయొక్క; గుణ= 
అల్లెత్రాటి; కృణన= ధ్వనిచేత; మేదుర= దట్టమైన; రోదసీ= భూమ్యాకాశముల; కుహర= నడిమి భాగంగలవాడును; దేవదత్త= 
దేవదత్తమనే శంఖపు; ధ్వాన= ధ్వనిచేత; విదళిత= చీల్చబడిన; దశదిశా= పది దిక్కుల; సందోహుండును= సమూహం కలవాడును; 
ఐ= అయి; దివ్యబాణంబులు= దేవతా సంబంధమైన బాణాలు; పరంగించినన్‌= ప్రయోగించగా; కేతన= పతాకాలు; ఆతప(్ర= 
గొడుగులు; చామర= చమరిీ మృగపు వాలాలతో చేసిన; వ్యజనంబులును= వీవనలు; భేరీ= దుందుభులు; శంఖ= శంఖాలు; 
కాహళ= కాహళ వాద్యాలు; మృదంగములును= మద్దెలలును; యుగ= కాడిమ్రాకులు; అక్ష= ఇరుసులు; రథాంగ= చక్రాలు; 
కూబరంబులును= నొగలులును; దంత= ఏనుగుయొక్క దంతాలు; శుండ= తొండాలు; కుంభ= కుంభస్టలాలు; వంశదండంబులును= 
వెన్నెముకలును; ఖుర= గిట్టలు; స్కంధ= మూపులు; వాలంబులు= తోకలు; ధనుః= విండ్లు; శర= బాణాలు; ముసల= రోకళ్ళు; 
ముద్గర= ఇనుపగుదియలు; క్షురిక= చురకత్తులు; అంకుశంబులు= అంకుశాలు; తనుత్రాణ= కవచాలు; కంకట= కవచాలు; 
మస్తకచ్చేదంబులును= శిర(స్తాణాలు (తలపైని కప్పులు); మకుట= కిరీటాలు; కేయూర= అంగదాలు; హార= మాలలు; కంకణ= 
కడియాలు; అంగుళలీయకంబులును= ఉంగరాలు; శిరః= తలలు; కర= చేతులు; వక్షస్‌= ఎదలు; కుక్షి= కడుపులు; కటి= మొలలు; 
చరణంబులును= కాళ్ళును; తునియలున్‌= తునుకలు; పజియలు= పర్రెలు; తుముళ్ళున్‌= చిన్నఖండాలు; పొళ్లున్‌+ఐ= చూర్జాలై; 
రాలినన్‌= రాలగా; ఆ+నేల= ఆ యుద్ధభూమి; ఘోరంబునున్‌= భయంకరం; అభిరామంబున్‌+ఐ= మనోజ్జమై; ఉండెన్‌= ఉండింది; 
సర్వభూతంబులును= సమస్త (ప్రాణులును; బీభత్సున్‌= అర్జునుడిని; ప్రశంసించెన్‌= పొగిడాయి; కంసారి= కంసుడికి శత్రువైన 
శ్రీకృష్ణుడు; విస్మయ= ఆశ్చర్యంతోను; ప్రమద= ఆనందంలోను; మగ్న= మునిగిన; మానసుండు+అయి= మనస్సుగలవాడై; 
కిరీటిన్‌= అర్జునుడిని; కరతలంబునన్‌= అరచేత; అప్పళించి= చరచి; అగ్గించెన్‌= ప్రశంసించాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిని; 
ఆ+వీరరథికులన్‌= ఆ శూరులైన; రథంపై నిలిచి యుద్దం చేసేవారిని; పిలుకు మార్చి= చంపి; పేర్చి= విజ్బంభించి; రథాంగపాణిన్‌= 
చ(క్రహస్తుడైన శ్రీకృష్ణుడిని; చూచి; రథంబు= రథాన్ని; ఇంకన్‌= ఇక; రయంబునన్‌= వేగంగా; అక్కడకున్‌= పాండవులు యుద్ధం 
చేసేకడకు; నడుపుము= నడిపించుము; అనుటయున్‌= అనగా. 

తాత్పర్యం: అని యోచించి అర్జునుడు సంశప్రకులను వధించడమే తగునని నిర్ణయించి వెనుకకు మళ్ళి, గాండీవ 
ధనుష్టంకారంచేత భూమ్యాకాశాల మధ్యభాగాన్ని నునుపు జేసి, దేవదత్తమనే శంఖ ధ్వనిచేత దశదిశలను చీల్చివేసి, 
దివ్య బాణాలను ప్రయోగించాడు. ఈ బాణజాలపు దెబ్బకు పతాకాలు, గొడుగులు, చామరాలు, దుందుభులు; 
శంఖాలు, కాహళులు, మడ్దెలలు, కాడిమాకులు, ఇరుసులు, చక్రాలు, నొగలులు, ఏనుగు దంతాలు, తొండాలు, 
కుంభస్థలాలు, వెన్నెముకలు, గిట్టలు, మూపులు, తోకలు, విండ్లుు బాణాలు, రోకళ్ళు, ఇనుపగుదియలు, 
చురకత్తులు, అంకుశాలు, దేహరక్షణ కవచాలు, శిర(స్తాణాలు, కిరీటాలు, కేయూరాలు, హారాలు, కడియాలు, 
ఉంగరాలును, తలలు, చేతులు, ఎడదలు, కడుపులు, నడుములు, కాళ్ళు, తునుకలు, ప(రైలు, సూక్ష్మఖండాలు, 
పొళ్ళుగా మారి రాలగా ఆ యుద్ధభూమి భయంకరమూ, సుందరమూనై ఒప్పింది. సర్వప్రాణులు అర్జునుడిని 
'ప్రశంసించాయి. శ్రీకృష్ణుడు ఆనందాశ్చర్యాలలో మునిగినవాడై అర్జునుడిని తన చేత చరచి మెచ్చుకొన్నాడు. ఇట్టా 
ఆ వీరరథికులను చంపి, విజ్బంభించి, శ్రీకృష్ణుడివైపు చూచి 'వెంటనే రథాన్ని పాండవులు యుద్దం చేసే వైపు 
నడుపు'మని అర్జ్హును డనగా. 


విశేషం: అర్జునుడు సంశప్తకులను వధించి బీభత్సం సృష్టించటం వలన బీభత్సుడు అనే పేరును ప్రయోగించడం సాభిప్రాయంగా ఉన్నది. 


ఆ. _ ఆతండట్ల చేయ నరవాయి గొనక సు । శర్మ దాను ననుజచయము. బెలుచ 
నెయిది 'పార్ట పార్ధ యిట్లు వోందగునె యే । మనికి. బిలువ6 బిలువి ననిన నతండు. 342 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 117 


ప్రతిపదార్దం: అతండు= ఆ అర్జునుడు; అట్టచేయన్‌= ఆ విధంగా బీభత్సాన్ని సృష్టించగా; అరవాయి+కొనక= భయపడక; 
సుశర్మ= త్రిగర్తదేశాధిపుడైన సుశర్మ; తాను= తను; అనుజచయమున్‌= సోదరవర్గం; పెలుచన్‌= ఆ(గ్రహంతో; ఎయిది= 
వెంబడించి; పార్ధ! పార్థ!= ఓ అర్జునా! అర్జునా! అనికిన్‌= యుద్దానికి; ఏము= మేము; పిలువన్‌, పిలువన్‌= మళ్ళీ మళ్ళీ పిలువగా; 
ఇట్టు= ఈ విధంగా; పోందగునె?= పోవచ్చా?; అనినన్‌= అనగా; అతండు= ఆ అర్జునుడు. 
తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా యుద్ధ రంగంలో బీభత్సాన్ని సృష్టించగా సుశర్మ, అతడి సోదరవర్గం భయపడక 
ఆ(గ్రహంతో వెంబడించి, 'పార్టా! పార్ధ! మేము యుద్దానికి మళ్ళీ మళ్ళీ పిలువగా నీ విట్లా పోవచ్చునా?' అనగా; 
యఖ యథ నా 0౧ 

అపు డర్జునుడు. 
క. _ 'పిలిచిన మరలమి దగ ద । బ్దలముల గాచుటయు వలయు; పని; యైనది; నీ 

వలసిన విధంబు సేసెదం । దలంకొను మొక తెఅంగు దైత్యదర్వధ్వంసీ! 343 


ప్రతిపదార్థం: పిలిచినన్‌= పిలిస్తే మరలమి= మరల రాకుండటం; తగదు= మంచిది కాదు; ఆ+బలములన్‌= ఆ మన సైన్యాలను; 
కాచుటయున్‌= రక్షించటం కూడా; వలయు పని= ఆవశ్యకం; ఐనది= అయినది; దైత్యదర్పధ్వంసీ!= రాక్షసుల గర్వాన్ని అణచే ఓ 
కృష్ణా!; నీ= నీకు; వలసిన= కావలసిన; విధంబు= విధంగా; చేసెదన్‌= చేస్తాను; ఒక తెజంగు= ఒక మార్గం; తలకొనుము= చూపుము. 
తాత్పర్యం: 'యుద్దానికి ఆహ్వానిస్తే తిరిగి రాకుండటం తగదు, మన సైన్యాలను కాపాడటం కూడా ఆవశ్యకమే. 
కృష్ణా! నీవు ఎట్లా చెపితే అట్టా చేస్తాను. ఒక త్రోవ చూపుము. 


చ. అనుచు మురారి. జూచుటయు నాతండు దేరు మరల్ప మోమునం 

గినుక మునుంగు న వ్వొలయ.. గ్రీడి త్రిగర్తుని చాపదండకే 

తనములు ద్రుంచి పైపడిన తమ్ముల నంతకు ప్రోలి కని యా 

తని నవలీల నొంచిన నతండు వెసంబడి మూర్ధవోవుడున్‌. 344 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; మురారిన్‌= శ్రీకృష్ణుని; చూచుటయున్‌= చూడగా; ఆతండు= కృష్ణుడు; తేరు= రథం; 
మరల్పన్‌= వెనుకకు మళ్ళింపగా; మోమునన్‌= ముఖంపై; కినుక= కోపం; మునుంగు= నిండిన; నవ్వు; ఒలయన్‌= వెలుగగా; 
(క్రీడి= అర్జునుడు; త్రిగర్తుని= సుశర్మయొక్క; చాప దండ= ధనుస్సు దబ్బను; కేతనములు= పతాకాలను; కత్రుంచి= విరిచి; 
పైపడిన= మీదపడ్డ; తమ్ములన్‌= సుశర్మ తమ్ములను; అంతకు ప్రోలికిన్‌= యమధర్మరాజు యొక్క నగరానికి; అన్ఫి= పంపి; 
ఆతనిన్‌= ఆ సుశర్మను; అవలీలన్‌= తేలికగా; నొంచినన్‌= బాధింపగా, అతండు= ఆ సుశర్మ; వెసన్‌= వెంటనే; పడి= కూలి; 
మూర్చ+పోవుడున్‌= మూర్చిల్లగా. 
తాత్పర్యం: అంటూ అర్జునుడు కృష్ణుడిని చూడగా, అతడు రథాన్ని మరల్చాడు. ముఖాన కోపంతో నిండిన 
నవ్వు 'ప్రకాశించగా అర్జునుడు, సుశర్మ వింటి దబ్బను, పతాకాలను విరిచి, పైనవడ్డ సుశర్మ సోదరులను చంపి, 
అతడిని అవలీలగా బాధింపగా, అతడు వెంటనే మూర్చపోగా. 


వ. మగిడి యట నిరూపించి నారాయణు నుద్దేశించి. 345 
ప్రతిపదార్దం: మగిడి= తిరిగి; అట= అక్కడ; నిరూపించి= చూపి; నారాయణున్‌= శ్రీకృష్ణుడిని; ఉదేశించి= గురించి. 
ఇ న. లు 


తాత్పర్యం: అర్జునుడు మరల పాండవులు యుద్ధం చేసేవైపు చూచి, శ్రీకృష్ణునితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


118 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గ్‌ 


“పాటిడు మన సేన పర.౧ెడు€ బెంధూళి |; నభము గోలాహల క్షుభిత మయ్యె 
భగదత్తు శుండాల మెగచుచు నున్నది । పఅపుము వెస దానిపై రథంబు 

నావుడు నతండు మహావేగమున రథ్య । ముల దోలంగ6 గిరీటి యలవు6 జలము 
మెఅియంగ నీమొన మెజుంగు వాలమ్ముల । నజుము సేయుచు సింహనాదమునకు. 


తే. _ బ్రాపులై దేవదత్తంబు రవము గుణము । రావమును దిక్తటంబుల వ్రయ్యం జేయ 
వచ్చి వివ్వచ్చు. డడ్డంబు సొచ్చె వీకం। జండచేష్టితోద్దండ వేదండమునకు. 346 


ప్రతిపదార్థం: పాటెడు= పారిపోయే; మనసేన= మనసైన్యం; పెంధూళి= మిక్కిలిదుమ్ము; పరణౌడున్‌= లేస్తున్నది, నభము= 
ఆకాశం; కోలాహల= సందడిచేత; క్షుభితము+అయ్యెన్‌= కల్గోలితమైనది; భగదత్తు= భగదత్తుడి; శుండాలము= సుప్రతీకగజము; 
ఎగచుచునున్నది= ఎగిరిపడుతున్నది; రథమును= తేరును; వెసన్‌= వేగంగా; దానిపైన్‌= ఆ ఏనుగు పైకి; పజపుము= నడిపించుము; 
నావుడున్‌= అనగా; అతండు= శ్రీకృష్ణుడు; మహావేగమునన్‌= మిక్కిలి వేగంగా; రథ్యములన్‌= గుర్రాలను; తోలంగన్‌= నడపగా; 
కిరీటి= అర్జునుడు; అలవున్‌= బలము; చలము= మాత్సర్యం; మెజయంగన్‌= ప్రకాశించగా; నీమొన= నీ (ధృతరాష్ట్రుని) సైన్యాన్ని; 
మెయింగు= ప్రకాశించే; వాలు+అమ్ములన్‌= వాడిగల బాణాలతో; నజుము+చేయుచున్‌= పొడి చేస్తూ: సింహనాదమునకున్‌= 
పెనుబొబ్బకు; ప్రాపులై= తోడై; దేవదత్తంబు= దేవదత్త శంఖము యొక్క; రవము= ధ్వని; గుణము= అల్లెత్రాటి; రావమును= 
నాదాన్ని; దిక్‌+తటంబులన్‌= దిక్కుల కొనలను; వ్రయ్యన్‌+చేయన్‌= చీల్చగా; వచ్చి; వివృచ్చుండు= అర్జునుడు; వీంకన్‌= 
ఉత్సాహంతో; చండ= (క్రూరమైన; చేష్టిత= చేష్టలుగల; ఉద్దండ= భయం గొలిపే; వేదండమునకున్‌= సుప్రతీక గజానికి; అడ్డంబు= 
అడ్డంగా; చొచ్చెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: 'మన సేన పారిపోతున్నది. దుమ్ము అపారంగా సైకగయటం వలన ఆకాశమంతా సందడిచే 
కల్గ్లోలితమైనది. భగదత్తుడి సుప్రతీక గజం విజ్బంభిస్తున్నది. రథాన్ని వేగంగా ఆ ఏనుగుపైకి నడిపించుము” అనగానే 
శ్రీకృష్ణుడు మహావేగంగా గుర్రాలను నడిపేసరికి, అర్జునుడు బలం, మాత్సర్యం ప్రకాశించగా నీ సైన్యాన్ని ప్రకాశించే 
వాడిగల బాణాలతో పొడి పొడి చేస్తూ, సింహనాదానికి దేవదత్త శంఖ ధ్వానం, అల్లెత్రాటి నాదం తోడై దిగంతాలను 
9, అ క్రి అక్ష ఇ ఆక 9 
చీల్చగా ఉత్పహించి, (క్రూర చేష్టలు చేసే భయంకరమైన సుప్రతీకగజానికి అడ్డంగా వెళ్ళాడు. 


క. అన విని ధృతరాష్తుం డి । టను సంజయుతోడ “'భీషణాటోపత న 
ర్హును€ డి ట్లెయిదిన భగద । త్తుని కతనికి నేమి భంగి దురమయ్యె నొకో!” 347 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అనగావిని; ధృతరాష్ట్రుండు; సంజయు తోడన్‌= సంజయుడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; 
అర్జునుండు; భీషణ+ఆటోపతన్‌= భయంకరమైన వేగిరపాటుతో; ఇట్టు= ఈ విధంగా; ఎయిదినన్‌= వెంబడించగా; భగదత్తునికిన్‌= 
భగదత్తుడికి; అతనికిన్‌= అర్జునునికి; ఏమి భంగి= ఏ విధంగా; దురము= యుద్దం; అయ్యెన్‌+ఒకో!= అయిందో! 


తాత్పర్యం: అనగా విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. “అర్జునుడు భయంకరమైన వేగిరపాటుతో 
వెంబడించగా భగదత్తుడికీ, అర్జునుడికీ ఏ విధంగా యుద్ధం జరిగిందో! 


ఉ.  నావుడు నాత. డా ధరణినాథున కిట్లనుినట్లు దాంినం 
జేవ దలిర్ప విక్రమవిశ్చంఖలు(దై భగదత్తు. డుగ్ర బా 
ణావలి. బార్జుపై6 బఅపె; ననియు నవ్వుచు. ద్రుంచివైచి య 
ద్దేవసముండు నొంచె దృఢ దీప్తశరంబుల దంతి నాతనిన్‌. 348 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 119 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆతండు= సంజయుడు; ఆ ధరణినాథునకున్‌= ధృతరాష్ర్రుడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా 
అన్నాడు; అట్టు= ఆ విధంగా; తాంకినన్‌= ఎదుర్కొనగా; చేవ= బలం; తలిర్పన్‌= అతిశయించగా; విక్రమ విశ్చంఖలుండు+ఐ= 
పరాక్రమం చేత అడ్డులేనివాడై; భగదత్తుండు= భగదత్తుడు; ఉగ్రబాణావలిన్‌= భయంకరమైన బాణ సమూహాన్ని; పార్థుపైన్‌= 
అర్జునుడిపై; పజపెన్‌= ప్రసరింపజేశాడు; ఆ+దేవసముండు= దేవతలతో సమానుడైన ఆ అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; 
అన్నియున్‌= బాణాలన్నింటిని; త్రుంచి= విరిచి; దంతిన్‌= సుప్రతీకగజాన్ని; ఆతనిన్‌= భగదత్తుడిని; దృఢ= కఠినమైన; దీప్త= 
ప్రకాశించే; శరంబులన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు. 


తాత్పర్యం: అనగా సంజయుడు ధృతరాష్త్రుడితో ఇట్టా అన్నాడు. 'అట్ట్లా అర్జునుడు ఎదుర్కొనగా, అతిశయించిన బలంతో 


విక్రమంచేత అడ్డులేనివాడై భగదత్తుడు, అర్జ్హునుడిపై భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. దేవసముడైన అర్జునుడు 
నవ్వుతూ ఆ బాణాలన్నిటిని ఖండించి, సుప్రతీక గజాన్నీ, భగదత్తుడినీ బలమైన ప్రకాశించే బాణాలతో బాధించాడు. 


తే. అలుంగుటమ్ములు దాశిన నలిగి భద్ర। కుంభి రౌద్రంబు సొంపార. గొలిపె నతండు 
వారి సేనల గోపికావరుండు నరుండు । దెగిరి తెగి రను పలుకుల దిగులు వుట్ట. 349 


ప్రతిపదార్థం: అలుంగు+అమ్ములు= కత్తి పదునువంటి పదునుగల బాణాలు; తాంకినన్‌= తాకగా; అలిగి= కోపించి; అతండు= 
భగదత్తుడు; భద్రకుంభి= (శ్రేష్టమైన భద్రగజం - సుప్రతీక గజం; రౌద్రంబు= క్రోధము; సొంపు+ఆరన్‌= అందంమీరగా; కొలిపెన్‌= 
పురికొలిపాడు; వారి సేనలు= పాండవ సేనలు; గోపికావరుండున్‌= కృష్ణుడును; నరుండును= అర్జునుడు; తెగిరి, తెగిరి= 
చనిపోయారు, చనిపోయారు; అను పలుకులన్‌= అను మాటలచేత; దిగులు+పుట్టన్‌= భయం కలుగగా. 


తాత్పర్యం: అతి తీక్ష్‌ణములైన బాణాలు తాకగా కోపించి ఆ భగదత్తుడు, పాండవ సేనలో కృష్ణార్ద్హునులు చచ్చారు, 
చచ్చారు అనే మాటలతో భయపడేటట్టు, సుప్రతీక గజం యొక్క క్రోధం సొంపు మీరగా వారలపైకి దానిని పురికొల్పాడు. 


క. బలువిడి6 గరి గవియుండు వెస€ । దొలంగించె రథంబు వెరవుతో హరి యదియి 
ట్టలమగు రయమునం జని త । ద్దలము బడల్పడ6గ6 జేసె బార్జివముఖ్యా! 350 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= ధృతరాష్ట్ర మహారాజా!; బలువిడిన్‌= పరాక్రమంతో; కరి= సుప్రతీకగజం; కవియుడున్‌= 
ఎదిరించగా; వెసన్‌= వెంటనే; హరి= శ్రీకృష్ణుడు; వెరవుతోన్‌= ఉపాయంతో; రథము= రథాన్ని; తొలంగించెన్‌= దూరం 
కొనిపోయినాడు; అది= ఆ సుప్రతీకం; ఇట్టలమగు= మిక్కిలి; రయమునన్‌= వేగంతో; చని= పోయి; తద్‌+బలము= ఆ పాండవుల 
సైన్యం; బడల్పడంగన్‌+చేసెన్‌= ఆయాసపడేటట్టు చేసింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! పరాక్రమం మీర సుప్రతీక గజం విజ్బంభించగా శ్రీకృష్ణుడు వెంటనే ఉపాయంగా 
రథాన్ని ప్రక్కకు తొలగించాడు. ఆ ఏనుగు మిక్కిలి వేగంగా వెళ్ళి ఆ పాండవ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. 
క. హరి నేమియు నననేరక । కరిదెసం గనుంగొనుచు నవుడు గజచుచు. “బో ని 

మృ్మరద'మని పలికె గవ్వడి |; హరులను సమ్ముఖము సేసె నతండు€ గరటికిన్‌. 351 
ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; హరిన్‌= కృష్ణుడిని; ఏమియున్‌= ఏమీ; అననేరక= అనజాలక; కరి= సుప్రతీకం; దెస= 
వైపు; కనుంగొనుచున్‌= చూస్తూ; అవుడు= పెదవి; కఐచుచున్‌= కొరుకుతూ - కోపంతో; అరదము= రథాన్ని; పోనిమ్ము= పోనిమ్ము; 


అని పలికెన్‌= అని అన్నాడు; అతండు= శ్రీకృష్ణుడు; హరులను= గుర్రాలను; కరటికిన్‌= సుప్రతీకగజానికి; సమ్ముఖము+చేసెన్‌= 
ఎదురుగా పోనిచ్చాడు. 


120 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అర్జునుడు కృష్ణుడిని ఏమీ అనలేక సుప్రతీకగజంవైపు చూస్తూ, కోపంతో పెదవి కొరుకుతూ, రథాన్ని 
పోనిమ్మన్నాడు. కృష్ణుడు రథాన్ని సుప్రతీకానికి ఎదురుగా తీసుకొనిపోయాడు. 
నిశేషం: 'కరిదెస కనుగొనుట, పెదవి గరచుటి వంటి చర్యల వలన అర్జునుడిని ఆవేశించిన క్రోధాదులు వ్యక్తమవుతున్నాయి. 


క. _ శౌరి మెయిని భగదత్తుడు |! నారసములు నినిచి యేసె; నరు€ డల్గ్లి మహో 
దారోద్దతి. దచ్చాపవి ।; దారణ మొనరించి గ్రుచ్చె. దనువున6 దూపుల్‌. 352 


ప్రతిపదార్థం: భగదత్తుండు= (ప్రాగ్యోతిషాధిపతి అయిన భగదత్తుడు; శౌరి= కృష్ణుడి; మెయిని= దేహంపై; నారసములు= బాణాలు; 
నినిచి ఏసెన్‌= నింపివేశాడు; నరుండు= అర్జునుడు; అల్లి= కోపించి; మహోదార= మిక్కిలి సూటి అయిన; ఉద్ధతిన్‌= గర్వంతో; 
తద్‌+చాప= ఆ భగదత్తుడి వింటిని; విదారణము+జఒనరించి= చీల్ళి; తనువునన్‌= దేహంపై; తూపుల్‌= బాణాలు; (గ్రుచ్చెన్‌= నాటాడు. 
తాత్పర్యం: భగదత్తుడు శ్రీకృష్ణుడి దేహంమీద బాణాలను నింపివేశాడు. అపుడు అర్జునుడు కోపించి మిక్కిలి 
గర్వంతో అతడి ధనుస్సును విరిచి, అతడి శరీరంపై బాణాలను నాటాడు. 


సీ.  కోపంబు గదిరి ప్రాగ్ట్రోతిషపతి చతు । రశ తోమరము లింద్రతనయు మీంద 
నడరించుటయు, నవి పొడిసేసి క్రీడి యే । నుంగు పక్కెర చిలునుగ్గు సేయ 
నది గప్పియున్న మేఘావలి విచ్చిన । కొండ చందంబున నుండె; శక్తి 
గొని భగదత్తుండు దనుజభంజను వైవ । నడుమ ముత్తునియగా నణిక6 బార్జు6; 


తే. డాతపత్రంబు దునిమిన నతని మకుట । మతండు ఘన తోమరంబున నగల జేయ 
మెచ్చు. గినుకయు. బొడమ వివ్వచ్చు. డుగ్ర। విశిఖసప్తతి. జొనిపె నవ్వీరుమేన. 353 


ప్రతిపదార్హం: కోపంబు= (క్రోధం; కదిరి= అతిశయించి; ప్రాగ్బోతిషపతి= భగదత్తుడు; చతుర్దశ తోమరములు= పధ్నాలుగు 
ఇనుపగుదియలు; ఇంద్రతనయుమీ(దన్‌= అర్జునుడి మీద; అడరించుటయున్‌= వేయగా; క్రీడి= అర్జునుడు; అవి= ఆ ఇనుప 
గుదియలను; పొడిచేసి= పొడిగా చేసి; ఏనుంగు= సుప్రతీకగజం యొక్క; పక్కెర= అంగీని; చియునుగ్గు= సన్ననిపొడిగా; చేయన్‌= 
చేయగా; అది= ఆ సుప్రతీకం; కప్పి ఉన్న= కమ్ముకొనిన; మేఘావలి= మబ్బులగుంపు; విచ్చిన= తొలగిన; కొండ= పర్వతం; 
చందంబునన్‌= విధంగా; ఉండెన్‌= ఉండినది; భగదత్తుండు; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; కొని= తీసికొని; దనుజభంజను= కృష్ణుడిని; 
వైవన్‌= కొట్టగా; పార్దుండు= అర్జునుడు; నడుమ= మధ్యలోనే; ముత్తునియగాన్‌= మూడు ముక్కలయ్యేటట్టుగా; నజకెన్‌= ఖండించాడు; 
ఆతప(త్రంబు= ఛత్రాన్ని; తునిమినన్‌= విరువగా; అతని= అర్జునుడి; మకుటము= కిరీటాన్ని; అతండు= ఆ భగదత్తుడు; 
ఘనతోమరంబునన్‌= గొప్ప చిల్లకోలతో; అగలన్‌+*చేయన్‌= భేదించగా; మెచ్చున్‌= పొగడ్త; కినుకయున్‌= కోపమును; పొడమన్‌= 
కలుగగా; వివృచ్చుండు= అర్జునుడు; ఉగ్ర= భయంకరమైన; విశిఖసప్రతిన్‌= డెబ్బై బాణాలను; ఆ+వీరు= ఆ వీరుడైన భగదత్తుడి; 
మేనన్‌= దేహంలో; జొనిపెన్‌= నాటాడు. 

తాత్పర్యం: భగదత్తుడు మిక్కిలి కోపంతో పదునాల్లు ఇనుప గుదియలు అర్జునుడి మీద వేయగా , అర్జునుడు 
ఆ ఇనుపగుదియలను పొడిగా చేసి, తరువాత సుప్రతీకగజం యొక్క అంగీని తుక్కు తుక్కు చేశాడు. అపు 
డా సుప్రతీక గజం కమ్ముకొన్న మబ్బులు తొలగిన పర్వతం వలె ఉండింది. భగదత్తుడు శక్తి అనే ఆయుధాన్ని 
తీసికొని కృష్ణుడిపై వేయగా; అర్జునుడు మధ్యలో దానిని మూడు ముక్కలయ్యేటట్టు నరికాడు. అంతేకాక, అతడి 
గొడుగును కూడ తునుమగా, భగదత్తుడు అర్జునుడి కిరీటాన్ని ఘనతోమరంతో భేదించాడు. పొగడ్త, కోపం కలుగగా 
అర్జునుడు భయంకరమైన డెబ్బది బాణాలను భగదత్తుడి దేహంలో నాటాడు. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 121 


మ. రభసోదగ్రత. బూని దీస్తు లడరం బ్రాగ్టోతిషాధీశ్వరుం 
డభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు సూ 
చి భుజోల్లాస విభాసియై పెలుచ వైచెం దద్దలం బెల్ల భూ 
రి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్లిల్లంగ రౌద్రాకృతిన్‌. 354 


ప్రతిపదార్థం: రభస= తీవ్రమైన; ఉద([గ్రతన్‌= అహంకారంతో; ప్రాగ్జోతిష+అధీశ్చరుండు= భగదత్తుడు; నిజ+అంకుశంబు= తన అంకుశాన్ని; 
అభిమంత్రించి= మంత్రంతో సంస్కరించి; దీస్తలు= మెరుగులు; అడరన్‌= చిమ్మగా; పెలుచన్‌= ఆగ్రహించి; తద్‌+బలంబు+ఎల్లన్‌= 
అర్జునుడి యొక్క సైన్యం అంతయు; భయ+ఉద్రేక తరంగితంబు+అగుచున్‌= భయంయొక్క ఆధిక్యంతో చలిస్తున్నదై; ఘూర్షిల్లంగన్‌= 
తిరుగగా; రౌద్రాకృతిన్‌= భయంకర రూపంతో; భుజ= బాహువుల; ఉల్లాస= విజ్బంభణచేత; విభాసి+ఐ= వెలుగుతున్నవాడై; 
దివిజ+ఇంద్ర+అపత్యవక్షంబు= దేవేంద్రుడి పుత్రుడైన అర్జునుడి హృదయాన్ని, చూచి= గురిచూచి; వైచెన్‌= ప్రయోగించాడు. 
తాత్పర్యం: తీవ్రమైన అహంకారంతో భగదత్తుడు తన అంకుశాన్ని అభిమంత్రించి, మెరుగులు చిమ్మగా, 
ఆ(గ్రహించి, బాహువుల విజ్బృంభణచేత ప్రకాశిస్తూ, భయంకరాకారుడై అర్జునుడి హృదయాన్ని గురిచూచి దాన్ని 
(ప్రయోగించాడు. అపుడు పాండవ సైన్యమంతా మితిమీరిన భయంతో గడగడలాడింది. 


విశేషం: ఇందులో రౌద్రరసం కన్నులకు గట్టినట్టు వర్లించబడింది. 
యు ౦౧ లం 


ఉ. _ అప్పుడు శౌరి పార్టునకు నద్దముగా€ దన మే నమర్ది ను 

న్ల ప్పెసలారు పేరురమునం ధరియించిన నమ్మహాస్త మం 

దొప్పె నవారుణాంబుజ కృతోజ్జ్వల మాలికయై చిరస్థితిం 

జొప్పడి నూతనాభ్రతల శోభితమైన మెజుంగు చాడ్పునన్‌. 355 
ప్రతిపదార్హం: అప్పుడు= భగదత్తుడు అంకుశం వేసినప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు, పార్భునకున్‌= అర్జునుడికి; అడ్డముగాన్‌= అడ్డంగా; 
తన= తన యొక్క; మేను= దేహం; అమర్చి= పెట్టి; నున్‌+కప్పు+ఎసలు+ఆరు= నున్నటి నల్లదనం అతిశయించే; 
పేరు+ఉరమునన్‌= విశాలమైన హృదయమునందు; ధరియించినన్‌= తాల్బగా; ఆ+మహా+అ(స్తము= ఆ గొప్పదైన అంకుశం; 
అందున్‌= ఆ హృదయంలో; నవ= (క్రొత్తదగు; అరుణ= ఎర్రని; అంబుజ= కమలాలచేత; కృత= చేయబడిన; ఉజ్జల= ప్రకాశించే; 
మాలిక+ఐ= హారమై; చిరస్థితిన్‌= చిరస్థాయిగా; చొప్పడి= ఉండి; నూతన+అ(భ్రతల శోభితము+ఐ= క్రొత్తగా ఆకాశంలో 
అలంకృతమైన; మెణుంగు= విద్యుల్లత; చాడ్పునన్‌= వలె; ఒప్పెన్‌= ప్రకాశించింది. 
తాత్పర్యం: భగదత్తుడు అంకుశాన్ని ప్రయోగించినపుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి, నల్లనై 
నిగనిగలాడే హదయంమీద ఆ అంకుశాన్ని ధరించాడు. అప్పు డా మహాస్తం శ్రీకృష్ణుడి వక్షస్త్రలంలో అప్పుడే వికసించిన 
అరుణ కమలాల మాల అయి ప్రకాశిస్తూ స్థిరంగా ఉండి, క్రొత్తగా ఆకాశంలో అలంకృతమైన విద్యుల్లతవలె ఒప్పింది. 
విశేషం: అలం: ఉపమ. భయావహమైన భగదత్తుడు ప్రయోగించిన అంకుశం శ్రీకృష్ణుడి హృదయంలో అరుణ కమలహారంగా 
మారడం విస్మయాన్ని కలిగించే దృశ్యం. దీని వలన అద్భుతరసం వ్యక్తమౌతున్నది. 
చ. కనుంగొని ఫల్గునుండు 'మురఘస్మర! యి ట్లగునయ్య సొంపు నొం 

దిన కరుణా విశేషమునం. దేరికి సారథి వైతి గాకయే 

పనులును బూని చేయు టిది పాడియె? తేజము నీవు దప్పం జూ 

చిన జెడదే? ననుం జులుక౦ జేసితి మాటలు వేయు నేటికిన్‌? 356 


122 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఫల్గునుండు= అర్జునుడు; కనుంగొని= ఈ అద్భుతాన్ని చూచి; మురఘస్మర!= మురాసురవధ జేసిన శ్రీకృష్ణా!; 
సొంపును+ఒందిన= సమృద్ధమైన; కరుణా విశేషమునన్‌= విశేషమైన దయవలన; తేరికిన్‌= రథానికి; సారథివి= రథాన్ని నడిపేవాడవు; 
ఐతి+కాక= అయినావు గాక; ఇట్టు+అగునయ్యా!= ఇట్టా జరుగుతుందా!) ఏ పనులును= చిన్నది పెద్దది అనక ఏ పని అయినా; 
పూని= ప్రయత్నించి; చేయుట= చేయటం; ఇది; పాడియె?= తగునా?; తేజము= శౌర్యం; నీవు= మహిమాన్వితుడవైన నీవు; 
తప్పన్‌+*చూచినన్‌= అన్న మాటను తప్పితే; చెడదే?= నశించదా?; ననున్‌= నన్ను; చులుకన్‌+చేసితి(వ)= తేలిక పరిచాను; 
మాటలు, వేయున్‌+ఏటికిన్‌= పెక్కు మాటలెందుకు? 


తాత్పర్యం: అర్జునుడు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూచి “ఓ కృష్ణా! ఇట్లా నీవు చేయటం సమంజసమేనా? 
నాపైగల అపారమైన కరుణావిశేషంచేత నాకు సారథివైతే కావచ్చుగాక! నేను చేయదగిన శత్రు సంహారాదులను 
కూడా నీవే చేయటం ధర్మమా? నీవు మాట తప్పితే నా పరాక్రమానికి లోటు రాదా? వేయి మాటలు ఏల? 
నన్ను చులుకనచేశావు.” 


వ. అని దూటినం గృష్టుండు 'దొల్లి భూమిదేవి గామించి యోగనిద్రా సమయావసాన సుప్రబుద్ధుండై యున్న 
విష్ణుకడకుం జనుటయు, నతండు తత్సంగతిం బ్రీతుండై యన్నాత్రికి వరంబిచ్చుటయు, నవ్వరంబున 
నవ్వెలంది యం దుదయించిన నరకునకు వైష్ణవాస్తంబు విధేయం బగుటయు, నది భగదత్తాయత్తంబై 
యునికియుం, దద్దోర సాధనంబు దనకు దక్క నొరులకు నోర్వరామియు నెజింగించి, యిది యట్లకాక 
దీన నేమి యని మజియుం దగు మాటలం గిరీటి ననునయించి విరోధిం జూపి వీ. డిప్పరమసాధనంబు 
వృథయగుటం జేసి వెలఖంగు పడియున్నవాండు ; వీని తండ్రిని నేను దెగంజూచిన ట్లీ క్రూరకర్మునిం బిలుకు 
మార్పు మనిన గొండొకతేజి యాతండు గాండీవ గుణంబు సారించి దృథముష్టి నేయుటయు. 357 


ప్రతిపదార్థం: అని; దూటినన్‌= మందలించగా; కృష్ణుండు; తొల్లి= పూర్వం; భూమిదేవి= భూదేవి; కామించి= కోరి; యోగనిద్రా= 
యుగాంతంలో విష్ణువు పొందే నిద్ర) సమయ= కాలంయొక్క; అవసాన= సమాప్తంలో; సుప్రబుద్దుండై= మేల్కొన్నవాడై; ఉన్న; 
విష్ణుకడకున్‌= విష్ణుమూర్తివద్దకు; చనుటయున్‌= వెళ్ళగా; అతండు= ఆ విష్ణువు; తద్‌+సంగతిన్‌= భూదేవియొక్క కూడికతో; 
ప్రీతుండై= సంతుష్టుడై; ఆ+నాతికిన్‌= ఆ భూదేవికి; వరంబు= వరం; ఇచ్చుటయున్‌= ఇవ్వగా; ఆ+వరంబునన్‌= ఆ వరంవలన; 
ఆ+వెలందియందున్‌= ఆ భూదేవియందు; ఉదయించిన= పుట్టిన; నరకునకున్‌= నరకాసురుడికి; వైష్ణవ+అ(స్తంబు= విష్ణు 
సంబంధమైన- అస్త్రం; విధేయంబు= స్వాధీనం; అగుటయున్‌= కావటం వలన; అది= ఆ వైష్ణవాస్తం; భగదత్త+ఆయత్తంబు+ఐ= 
భగదత్తుడి వశమై; ఉనికియున్‌= ఉండటం వలన; తద్‌+ఘోరసాధనంబు= ఆ భయంకరమైన అస్త్రం; తనకున్‌= కృష్ణుడికి;తక్కన్‌= 
తప్ప; ఒరులకున్‌= ఇతరులకు; ఓర్వరామియున్‌= సహించరాకుండటం; ఎటింగించి= తెలిపి; ఇది+అట్లకాక= ఇది ఆ విధంగా 
కావలసింది; దీనన్‌= దీనివలన; ఏమి?= ఐనదేమిటి?; అని; మజియున్‌= ఇంకా; తగుమాటలన్‌= తగిన మాటలతో; కిరీటిన్‌= 
అర్జునుడిని; అనునయించి= ఓదార్చి; విరోధిన్‌= శత్రువైన భగదత్తుడిని; చూపి= చూపించి; వీడయ= ఈ భగదత్తుడు; ఈ+పరమ 
సాధనంబు= ఈ గొప్ప అస్త్రం; వృథ= వ్యర్థం; అగుటన్‌+చేసి= కావటం వలన; వెజంగుపడి= ఆశ్చర్యపడి; ఉన్నవాండు= ఉన్నాడు; 
వీని= వీడియొక్క; తండ్రిని= నరకాసురుడిని; నేను; తెగన్‌+చూచినట్టు= చంపినట్టు; ఈ (క్రూరకర్మునిన్‌= దుష్కార్యాలు చేసే 
వీడిని; పిలుకు మార్పుము= సంహరించుము; అనినన్‌= అనగా; కొండొక తేటీ= కొంచెం ప్రసన్నుడై; ఆతండు= ఆ అర్జునుడు; 
గాండీవగుణంబు= గాండీవమనెడు ధనుస్సు యొక్క అల్లెత్రాటిని; సారించి= ఎక్కువెట్టి; దృఢముష్టిన్‌= బలమైన పిడికిలితో; 
ఏయుటయున్‌= వేయగా. 


తాత్పర్యం: అని అర్జునుడు మందలించగా, శ్రీకృష్ణుడు, 'పూర్వం యుగాంతంలో పోయే నిద్రా సమయంముగియగా 
మేల్కొన్న విష్ణుమూర్తి కడకు భూదేవి కామించి వెళ్ళింది. అపుడు ఆ విష్ణువు భూదేవి కూడికతో ప్రసన్నుడై ఆమెకు 
వరాన్ని ప్రసాదించాడు. దానివలన భూదేవికి పుట్టిన నరకాసురుడికి వైష్ణవాస్తం స్వాధీనమైనది. అది తర్వాత అతని 
పుత్రుడైన భగదత్తుడి వశమైంది. కాబట్టి ఆ ఘోరమైన వైష్ణవాస్తం తనకు తప్ప ఇతరులకు సహించరానిది. అందుకే 
తాను దానిని అడ్డుకొనవలసి వచ్చింది. దీనివలన అయిందేమి”టని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చి, శత్రువైన 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 123 


భగదత్తుడిని చూపించి, వీడు ఈ దివ్యాస్తం వ్యర్థం కావటం వలన ఆశ్చర్యపడ్డాడు. నేను వీడి తండ్రిని చంపినట్టు 
నీ వీ (క్రూరకర్ముడిని తెగటార్భవలసినదని చెప్పాడు. ఇది విని ప్రసన్నుడై అర్జునుడు తన గాండీవ ధనుస్సును 
ఎక్కుపెట్టి శక్తి కొలది వేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జునుచే. జచ్చుట (సం. 7-28-40) 


ఉ. _ వాలిక దొడ్డ్దనారసము వజ్రము శైలము దాంకునాకృతిన్‌ 
ఫాలము మీద. దాశిన నిభంబు వెసం బడి కొమ్ము లూంతగా 
వ్రాలుడు నర్ధచంద్రరుచిర ప్రదరంబున. ద్రుంచె బాణ వి 
ద్యాలసితుండు గ్రీడి భగదత్తుని కంఠ మకుంఠితోద్ధతిన్‌. 358 


ప్రతిపదార్థం: వాలిక= వాడి అయిన; దొడ్డ= పెద్ద; నారసము= బాణం; వజ్రము= వజ్రాయుధం; శ్రైలము= పర్వతాన్ని; తాంకు= 

తాకునట్టి; ఆకృతిన్‌= విధంగా; ఫాలముమీ6దన్‌= నొసటిపై; తాంకినన్‌= తాకగా; ఇభంబు= సుప్రతీకగజం; వెసన్‌+పడి= వెంటనే 

పడి; కొమ్ములు= దంతాలు; ఊంతగాన్‌= ఆధారంగా; వ్రాలుడున్‌= వాలగా; బాణవిద్యా= ఆ(స్త్రవిద్యచేత; లసితుండు= ఒప్పువాడగు; 

(క్రీడి= అర్జునుడు; అకుంఠిత= మొక్కవోని; ఉద్ధతిన్‌= గర్వంతో; అర్హచం[ద్ర= అర్హచంద్రుడివలె; రుచిర= ఒప్పే; ప్రదరంబునన్‌= 
జ ఠా యణ యణ 

బాణంతో; భగదత్తుని= భగదత్తుడి యొక్క, కంఠము= తలను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్పర్యం: వాడి అయిన గొప్ప బాణం, వజ్రాయుధం పర్వతాన్ని తాకినట్టు నొాసటిని తాకగా ఆ సుప్రతీక గజం 


దంతాలు ఊతగా ఒరిగిపోయింది. అపుడు అ(స్త్రవిద్యానిపుణుడైన అర్జునుడు గర్యాతిశయంతో పొంగి, అర్రచంద్రుడివలె 
ఒప్పే బాణంతో భగదత్తుడి కంఠాన్ని ఛేదించాడు. 


వ. ఇట్లు దంతిని భగదత్తునిం బరిమార్చి మాజులేక మలయు మధ్యమ పాండవునిం గనుంగొని శకుని తమ్ములు 
వృషకుండును, నచలుండును దాశకిన నతండు వృషకుని రథరథ్య సూత ధ్వజచ్చత్రచామరంబులు రూప 
నఅకుటయు, నాతండు సోదరుని రథంబెక్కె నప్పుడు వారి కడ్డపడిన గాంధార వీరరథిక పంచశతంబు. 
బంచత్వంబు నొందించిన సంక్రందననందను నురవడికిం దెరలక యేకరథస్థులగు నయ్యిరువురుం 
బరాక్రమించిన. 359 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దంతిని= సుప్రతీక గజాన్ని; భగదత్తునిన్‌= భగదత్తుడిని; పరిమార్చి= చంపి; మారులేక= 
ఎదురులేక; మలయు= ఒప్పే; మధ్యమ పాండవునిన్‌= అర్జునుడిని; కనుంగొని= చూచి; శకుని తమ్ములు= శకునియొక్క సోదరులు; 
వృషకుండును= వృషకుడును; అచలుండును= అచలుడును; తాంకినన్‌= ఎదుర్కొనగా; అతండు= అర్జునుడు; వృషకుని= 
వృషకుడి యొక్క; రథ= రథం; రథ్య= గుర్రాలు; సూత= సారథి; ధ్వజ= పతాకం; చామరంబులు= వీవనలు; రూపజన్‌= 
నశించగా; నజకుటయున్‌= ఖండించగా; ఆతండు= వృషకుడు; సోదరుని= సోదరుడి యొక్క; అరదంబు= రథం; ఎక్కెన్‌= 
ఎక్కాడు; అప్పుడు= ఆ సమయంలో; వారికిన్‌= వృషకునికి, అచలునికి; అడ్డపడిన= సహాయంగా వచ్చిన; గాంధార= గాంధారదేశపు; 
వీర= శూరులైన; రథిక= రథంపై నిలిచి యుద్దం చేసే; పంచశతంబున్‌= ఐదు వందలమందిని; పంచత్వంబున్‌+ఒందించిన= 
చంపిన; సం[క్రందన నందనుని= ఇంద్రుడి పుత్రుడైన అర్జునుడియొక్క; ఉరవడికిన్‌= అతి వేగానికి; తెరలక= తాలగిపోక; 
ఏకరథస్టులు+అగు= ఒకే రథంపై ఉన్న; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు కూడ; పరా(క్రమించినన్‌= పరాక్రమం చూపగా. 


తాత్పర్యం: ఇట్టా సుప్రతీక గజాన్ని, భగదత్తుడిని చంపి ఎదురులేకున్న అర్జునుడిని చూచి శకుని తమ్ములైన 
వృషకుడు, అచలుడు ఎదుర్కొన్నారు. అపుడు అర్జునుడు వృషకుడి రథాన్ని, గు[ర్రాలను, సారథిని, పతాకాన్ని, 


124 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గొడుగును, చామరాలను ఖండించగా, వాడు తమ్ముడి రథం ఎక్కాడు. అంతలో వారికి సహాయంగా వచ్చిన 
ఐదు వందల గాంధార రథిక వీరులను హతమార్చిన అర్జునుడి తీవ్రతకు తొలగిపోక, ఒకే రథంపై ఉన్న ఆ 
ఇద్దరు పరా[క్రమాన్ని చూపగా. 
తే.  చేరియుండుట ననువైన వారి నొక్క। నారసంబునం బడనేసి నరుండు; దానిం 

జూచి కన్నీరు నించి నీ సుతులు సాల । గుంది రర్దును నపుడు మార్కొనియె శకుని. 360 


ప్రతిపదార్దం: చేరి ఉండుటన్‌= దగ్గర ఉండటం వలన; అనువైన వారిన్‌= అందుబాటులో ఉన్నవారిని; నరుండు= అర్జునుడు; 
ఒక్క= ఒకే; నారసంబునన్‌= బాణంతో; పడన్‌+ఏసెన్‌= కూల్చాడు; దానిన్‌+చూచి= ఆ విషాద సంఘటనను చూసి; నీ సుతులు= 
నీ కొడుకులైన దుర్యోధనాదులు; కన్నీరు నించి= కన్నీరు కార్చి; చాలన్‌= మిక్కిలి; కుందిరి= బాధపడ్డారు; శకుని; అపుడు= 
ఆ సమయంలో; అర్జునుని= అర్జునుడిని; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు సమీపాన అందుబాటులో ఉన్న శకుని సోదరు లిద్దరిని ఒకే బాణంతో కూల్చాడు. అది 
చూచి నీ కొడుకులు దుర్యోధనాదులు కన్నీరు గార్చి శోకించారు. అపుడు శకుని అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


వ. అతండు మాయావి యగుట ననేక మాయలు గల్పించిన మొగిళ్ళు వరపి పాషాణ వృక్ష వివిధాయుధంబులు 
వివ్వచ్చు పై6 గురిసెం బదంపడి తమం బడరె. బిదప నీళ్ళు వెల్లిగొనియె; మజియు మహోరగ శార్జూలాది 
క్రూరసత్త్వంబులు గవిసె; వారి నెల్లను దోడ్డోన దివ్యాస్తవేదియగు నా సవ్యసాచి యడంగించి యల్లనినగవుతో 
నిట్లనియె. 361 


ప్రతిపదార్థం: అతండు= ఆ శకుని; మాయావి= మాయలు పన్నేవాడు; అగుటన్‌= కావటం వలన; అనేక మాయలు= ఎన్నియో 
మాయలు; కల్పించినన్‌= సృష్టించగా; మొగిళ్ళు+పరపి= మేఘాలు కమ్ముకొని; పాషాణ= రాళ్ళు; వృక్ష= చెట్టు; వివిధ= అనేకములైన; 
ఆయుధంబులు= శస్తాలు; వివ్వచ్చుపైన్‌= అర్జునుడిపై; కురిసెన్‌= వర్షించాడు; పదంపడి= తర్వాత; తమంబు= చీకటి; అడరెన్‌= 
వ్యాపించింది; పిదప= తర్వాత; నీళ్ళు= నీరు; వెల్లిగొనియెన్‌= ప్రవహించింది; మజియున్‌= ఇంకా; మహా+ఉరగ= పెద్దపాములు; 
శార్జూల= పెద్దపులులు; ఆది= మొదలైన; క్రూర= దుష్టములైన; సత్త్యంబులు= మృగాలు; కవిసెన్‌= విజ్బంభించాయి; వానిన్‌= 
వాటిని; ఎల్లన్‌= అన్నిటిని; తోడ్తోన= వెనువెంటనే; దివ్య= దేవసంబంధమైన; అ(స్త= బాణాలు; వేది+అగు= తెలిసినవాడగు; 
ఆ సవ్యసాచి= అర్జునుడు; అడంగించి= అణచివేసి; అల్లని నగవుతోన్‌= చిరునవ్వుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ శకుని మాయలు పన్నేవాడు కావటం వలన అనేక మాయలు సృష్టించగా, మేఘాలు క్రమ్మి రాళ్ళు, 
చెట్టు, పలువిధాలైన ఆయుధాలు, అర్జునుడిపై కురిశాయి. ఇంతలో చీకట్లు (క్రమ్మినవి. తర్వాత నీరు ప్రవహించింది. 
ఇంకా పెద్ద పెద్ద పాములు, పులులు, [క్రూరమృగాలు విజ్బంభించాయి. వాటి నన్నిటిని వెనువెంటనే అణచివేసి 
దివ్యాస్త్ర వేదియైన అర్జునుడు చిరునవ్వుతో ఇట్టా అన్నాడు. 


క. . 'మాయలు జూదము తోడన । పోయెంగా, కింక నిచట బొసంగునె యవి? మ 
త్సాయకము లడ్డసాళ్ళే? ।; నీయాచవి లేదు పొమ్ము నిలువక మామా!” 362 


ప్రతిపదార్థం: మామా!= శకునిమామా!; మాయలు= వంచనలు; జూదము తోడన్‌+అ= జూదంతోనే; పోయెన్‌+కాక= పోయినవిలే; 
ఇంకన్‌= ఇక; అవి= ఆ మాయలు; ఇచటన్‌= యుద్ధరంగంలో; పొసంగునె?= సాగుతాయా?; మత్‌+సాయకములు= నా బాణాలు; 
అడ్డసాళ్ళే?= పాచికలా?; నీ= నీకు; ఆ చవి= ఆ కపటపు జూదంలోని రుచి; లేదు= ఇట లేదు; నిలువక= ఆగకుండ; పొమ్ము= 
వెళ్ళిపొమ్ము. 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 125 


తాత్పర్యం: 'శకునిమామా! వ మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే 
పాచిక లనుకొన్నావా? నీకా కపటపు జూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్ళి పొమ్ము.” 


క. _ అని పలికి వాలుటమ్ములు । తనువున నినుచుటయు. గలంి ధైర్యము మానం 

బును వీటింబోవ బాటిను ।; జననాయక! నీ మజంది సరివారు నగన్‌. 363 
ప్రతిపదార్థం: జననాయక!= ధృతరాష్ట్ర మహారాజా!; అని పలికి= ఆ విధంగా పలికి; వాలుటమ్ములు= నిశితమైన బాణాలు; 
తనువునన్‌= దేహంలో; నినుచుటయున్‌= నింపగా; నీ మజంది= నీ మరిది అయిన శకుని; కలం౧= బాధపడి; ధైర్యము= 
ధీరత్వం; మానంబును= అభిమానం; వీటిన్‌+పోవన్‌= వ్యర్థంకాగా; సరివారు= తోడివారు; నగన్‌= నవ్వగా; పాటెను= పారిపోయాడు. 
తాత్పర్యం: జననాయకుడవైన ధృతరా[్ట్రా! అర్జునుడు ఆ విధంగా పలికి, నిశితమైన బాణాలు దేహం నిండా 
నింపగా, నీ మరది అయిన శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి, తోడివారు నవ్వగా పారిపోయాడు. 


ఉ. ఆతడు వాటినం దెరలు నచ్చటి సేనలం గాల్కొనంగ న్‌ 

కాతత బాహువీర్యులు బకారియు సాత్యకియుం గడంగి తో 

డై తన పార్శ బభౌగముల నార్జుచు దోల6గ6 దోలె ఖోచర 

వ్రాతము మెచ్చ గ్రీడి కురురాజును ద్రోణుండు నున్న నేలకున్‌. 364 
ప్రతిపదార్థం: ఆతండు= శకుని; పాజీనన్‌= పారిపోగా; తెరలు= కలతపొందే; అచ్చటి= అక్కడి; సేనలన్‌= సైన్యాలను; కాల్కొనంగ 
నీక= నిలువనియ్యక; ఆతత= విరివి అయిన; బాహు= భుజములలో; వీర్యులు= బలం కలవారగు; బక+అరియున్‌= భీముడును; 
సాత్యకియున్‌= సాత్యకియు; కడంగి= పూని; తోడై= సహాయులై తన= అర్జునుడి యొక్క; పార్చభాగములన్‌= ప్రక్కలయందు; 
ఆర్బుచున్‌= సింహానాదాలు చేస్తూ: తొలంగన్‌= తరుమగా; 'క్రీడి= అర్జునుడు; ఖేచరవ్రాతము= ఆకాశంలో విహరించే దేవతాది 
సమూహం; మెచ్చన్‌= పొగడగా; కురురాజును= దుర్యోధనుడూ; ద్రోణుండున్‌= ద్రోణాచార్యుడూ; ఉన్న నేలకున్‌= ఉన్నచోటికి; తోలెన్‌= 
తరిమాడు. 
తాత్పర్యం: శకుని పారిపోగా కలతపొందే అచ్చటి సైన్యాలను నిలువనీయక బాహుబలం గల భీమ, సాత్యకులు 
తోడై అర్జునుడి పారభాగాలలో సింహనాదాలు చేస్తూ తరిమారు. అపుడు అర్జునుడు ఆకాశంలో దేవతా సమూహం 
ప్రశంసిస్తుండగా, దుర్యోధనుడు, (ద్రోణుడు ఉన్న చోటికి ఆ సైన్యాలను తరిమివేశాడు. 
ఆ. _ బలము విథిగి రెండు పాయలై యిట్టు ల । మృనుజవిభుని గురుని మజువు సొచ్చె; 

ద్రోణు. బొదువు6 డనుచు దుర్దమలీల నీ । ధిక్కువారు గవిసి రుక్కు మిగిలి. 365 
ప్రతిపదార్థం: బలము= సేన; విజీగి= తునియలై; రెండు పాయలు+ఐ= రెండుగా చీలి; ఇట్టులు= ఈ విధంగా; ఆ మనుజ 
విభుని= దుర్యోధన మహారాజుయొక్క; గురుని= (ద్రోణాచార్యుడి యొక్క; మజువు+చొచ్చెన్‌= చాటుకు చేరింది; ద్రోణున్‌= 
'ద్రోణాచార్యుడిని; పొదువుండు= చుట్టు ముట్టండి; అనుచున్‌= అంటూ; దుర్షమలీలన్‌= అణచరాని విధంగా; ఆ దిక్కువారు= 
పాండవ పక్షంవారు; ఉక్కు మిగిలి= శౌర్యం మీరి; కవిసిరి= ఎదుర్కొన్నారు. 
తాత్పర్యం: శకునిసైన్యం తునియలై, రెండుగా చీలి దుర్యోధనుడి, ద్రోణాచార్యుడి చాటుకు చేరింది. శౌర్యం 
మీర, అడ్డుకొనరాని విధంగా పాండవపక్షవీరులు “ద్రోణుడిని చుట్టుముట్టండి' అంటూ విజృంభించారు. 


క. _ చను డడ్డం బాచార్యున । కనునెలుంగులతోడ నీసుతావళి వెస మా 
ర్కొనుటయు మన సేనలు పురి । కొని పాండవబలము. దా/36 గురువంశనిథీ! 366 


126 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= ధృతరా[ష్ట మహారాజా!; ఆచార్యునకున్‌= ద్రోణుడికి; అడ్డంబు= సహాయంగా; చనుండు= వెళ్ళండి; 
అను= అనే; ఎలుంగులతోడన్‌= అరుపులతో; నీ సుత+ఆవళి= నీ కుమారులు; వెసన్‌= వేగంగా; మార్కొనుటయున్‌= ఎదుర్కొనగా; 
మన సేనలు= కౌరవ సైన్యాలు; పురికొని= ఉత్సహించి; పాండవ బలమున్‌= పాండవసైన్యాన్ని; తాశెన్‌= అడ్డుకొన్నాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారులు “ద్రోణాచార్యుడికి సహాయంగా వెళ్ళండి" అనే అరుపులతో 
వేగంగా ఎదుర్కొనగా; మన కౌరవసేనలు ఉత్సహించి పాండవ సైన్యాన్ని అడ్డుకొన్నాయి. 


క. గురు€ డొడ్డుగ6 దమకంబున. । గురువీరులు. బాండుపుత్రకుల యోధులు ని 
ర్థర సమరద్యూత కళా । నిరతిం గ్రీడించి రుగ్రనిపుణత మెజియన్‌. 367 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; ఒడ్డుగన్‌= పందెంగా; తమకంబునన్‌= మోహంతో; కురువీరులున్‌= కౌరవవీరులును; 
పాండుపుత్రకుల= పాండవపక్షపు; యోధులు= వీరులు; నిర్చర= నిండిన; సమర= యుద్ధమనే; ద్యూతకళా= జూదమనే 
ఆటయందు; నిరతిన్‌= మిక్కిలి ఆసక్తితో; ఉగ్రనిపుణత= భయం గొలిపే నిపుణత్వం; మెజయన్‌= ్రకాశించగా; క్రీడించిరి= 


ఆడారు. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు పందెంగా, మోహంతో కౌారవవీరులు, పాండవ యోధులు యుద్ధమనే జూదంలోని 
ఆసక్తితో, భయం గొలిపే నేర్పు ప్రకాశించగా (క్రీడించారు. 


విశేషం: అలం: రూపకం. 


వ. శరగురు€ డెచటికి. దథటిమిన । వెరవున నచ్చటికి నెల్ల విక్రాంతి ధురం 
ధరు€ డగు ధృష్టద్యుమ్నుడు | బరవసము దలిర్వ నడ్డపడి పోరాదెన్‌. 368 


ప్రతిపదార్థం: శరగురుండు= ద్రోణాచార్యుడు; ఎచటికిన్‌= ఎక్కడికి; తజిమినన్‌= తరిమితే; అచ్చటికిన్‌= అక్కడికి; ఎల్లన్‌= 
అంతా; వెరవునన్‌= ఉపాయంగా; విక్రాంతి= పరా[క్రమ; ధురంధరు6ండు+అగు= భారం వహించిన; ధృష్టద్యుమ్నుండు= పాండవ 
సేనాని ఐన ధృష్టద్యుమ్నుడు; బరవసము= ధైర్యం; తలిర్చన్‌= అతిశయించగా; అడ్డపడి= ఎదిర్చి; పోరాడెన్‌= యుద్ధం చేశాడు. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు తరిమిన చోటికెల్టా వెళ్ళి, ఉపాయంతో, పరా[క్రమంతో నేర్పరి అయిన ధృష్టద్యుమ్నుడు 
ధైర్యం అతిశయించగా ఎదిరించి పోరాడాడు. 


చ కురుపతి ధర్మనందను లకుంఠిత విక్రమ కౌతుకంబునం 
బురికొలుపంగ సైన్యములు వోక పెనంగెడు రౌద్రభంగి క 
ఛ్రైరువడి యున్మి నిట్టు లని చెప్పంగ నిప్పుడు నేర నయ్యెదం 
గరిపురనాథ! చూడ విన6 గల్గునె యమ్మెయి కయ్య మెయ్యడన్‌! 369 


ప్రతిపదార్థం: కరిపురనాథ!= ధృతర్యాష్ట్ర మహారాజా!; కురుపతి ధర్మనందనులు= దుర్యోధనుడును, ధర్మరాజును; అకుంఠిత= 
మొక్కవోని; వి[క్రమ= పరాక్రమమందలి; కౌతుకంబునన్‌= కుతూహలంతో; పురికొలుపంగన్‌= ్రోత్సహించగా; సైన్యములు= 
కౌరవ, పాండవ సైన్యాలు; పోక= వెనుదిరుగక; పెనంగెడు= పోరాడే; రౌద్రభంగికిన్‌= భయంకరమైన పద్దతికి; అచ్చెరువడి= 
ఆశ్చర్యపడి; ఉన్కిన్‌= ఉండటం వలన; ఇట్టులని= ఇట్టైనదని; చెప్పంగన్‌= చెప్పడానికి; ఇప్పుడు= ఈ సమయంలో; 
నేరను+అయ్యెదన్‌= శక్యం కాదు; ఆ+మెయి= అటువంటి; కయ్యము= యుద్ధం; చూడన్‌= చూడటానికి; వినన్‌= వినటానికి; 
ఎయ్యెడన్‌= ఎచటనైన; కల్నునె?= ఉంటుందా? 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 127 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు, ధర్మజుడు అకుంఠిత పరాక్రమమందలి కుతూహలంతో 
'ప్రోత్సహించగా, కౌరవ పాండవ సేనలు వెనుదిరుగక పోరాడే భయంకరమైన పద్దతికి ఆశ్చర్యచకితుడిని కావటంచేత 
ఈ విధంగా జరిగిందని ఇపుడు చెప్పలేకపోతున్నాను కాని, అటువంటి యుద్దం ఇదివరకు కన్నది విన్నది ఎక్కడైనా 
ఉన్నదా! 
వ.  _ అట్టియెడ. 370 
ప్రతిపదార్దం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: కౌరవ పాండవులు భయవిస్మయాలు కలిగేటట్టు పోరాడే సమయంలో. 
క. _ నీలు. డను రాజు గురుసుతు । పై లీలం దేరు వప బటువిశిఖమునం 

గీ లెడపిన జంత్రముక్రియ ; నేలం బడ నేసి నతండు నృపుం డగ్గింపన్‌. 371 


ప్రతిపదార్థం: నీలుండు+అను రాజు= నీలుడు అనే రాజు; గురుసుతుపైన్‌= గురుపుత్రుడైన అశ్వత్థామపై; లీలన్‌= లీలగా; 
తేరు= రథం; పజపన్‌= నడపగా; అతండు= ఆ అశ్వత్భామ; నృపుండు= దుర్యోధనుడు; అగ్గింపన్‌= ప్రశంసించగా; కీలు= మర; 
ఎడపిన= తొలగిన; జంత్రము= యంత్రం; క్రియ= వలె; పటువిశిఖమునన్‌= బలమైన బాణంతో; నేలన్‌= భూమిపై; పడనేసెన్‌= 
కూల్చాడు. 
తాత్పర్యం: నీలుడనే రాజు అశ్వత్చామపై లీలగా తేరు నడిపేసరికి, అశ్వత్ధామ దుర్యోధనుడు ప్రశంసించగా బలమైన 
బాణంతో, మర తొలగిన యంత్రంవలె అతడు భూమిపై పడేటట్టుకొట్టాడు. 
నిశేషం: అలం: ఉపమ. 
క. _ చచ్చిన నీలునిం గనుంగొని | విచ్చిన సైన్యంబు గురుండు వెనుకొనుటయు వే 

వచ్చిన ధృష్టద్యుమ్నుని । నచ్చిన యబ్ద్బలము మగిడినం బో రొప్పెన్‌. 372 


ప్రతిపదార్థం: చచ్చిన= చనిపోయిన; నీలునిన్‌= నీలుడిని; కనుంగొని= చూచి; విచ్చిన= చీలిన; సైన్యంబు= సేనను; గురుండు= 
(ద్రోణుడు; వెనుకొనుటయున్‌= వెన్నంటగా; వే వచ్చిన= వేగంగా వచ్చిన; ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుడిని; నచ్చిన= నమ్మిన; 
ఆ+బలము= పాండవసేన; మగిడినన్‌= మరలిరాగా; పోరు= యుద్దం; ఒప్పెన్‌= జరిగింది. 


తాత్పర్యం: చనిపోయిన నీలుడిని చూచి చీలిన పాండవ సైన్యాన్ని ద్రోణుడు వెనుదగులగా, వేగంగా వచ్చిన 
ధృష్టద్యుమ్నుడిని నమ్మిన ఆ సేన మరలి వచ్చింది. అపుడు యుద్దం చెలరేగింది. 


వ. _ అప్పుడు సంశప్తకులు నారాయణగోపాల బలంబులం గూడికొని పఅతెంచి. 373 


ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో; సంశప్తకులు= సుశర్మాదులు; నారాయణ గోపాల= నారాయణ నామధేయులైన 
యాదవ వర్గానికి చెందిన; బలంబులన్‌= సేనలను; కూడికొని= కలిసికొని; పజతెంచి= వచ్చి. 


తాత్పర్యం: ఆ సమయంలో సంశప్తకులు నారాయణ గోపాల సేనలను కలిసికొని వచ్చి. 


క. . 'ఓడితిమె మేము రణమున౦.. | గ్రీడికి/ గ్రేడించి రాక గెలుపే? యత డేం 
డీ? డాంగి పోయెనొకొ! మా । తోడి బవర మిట్లు దాను దొలంగినం దెగునే? 374 


128 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: క్రీడికిన్‌= అర్జునుడికి; మేము= సంశప్తకులమైన మేము; రణమునన్‌= యుద్దంలో; ఓడితిమె?= ఓడిపోయామా?; 

క్రేడించి= లక్ష్యపెట్టకుండా; రాక= రావటం; గెలుపే?= గెలిచినట్టా? అతండు= ఆ అర్జునుడు; ఏండీ?= ఎక్కడున్నాడు?; 
లయ ంం జ 

డాంగిపోయెన్‌+ఒకో= దాగున్నాడా?; మాతోడి= మాతో; బవరము= యుద్దం; ఇట్టు= ఈ విధంగా; తాను= ఆ అర్జునుడు; 

తొలంగినన్‌= తప్పించుకొన్న; తెగునే?= తీర్పు జరిగినట్టేనా? 


తాత్పర్యం: “అర్జునుడికి మేము ఓడినామా? యుద్దం సాగుతుంటే లక్ష్య పెట్టకుండ రావటం గెలుపా? ఆ 
అర్జునుడెక్కడున్నాడు? దాగుకొన్నాడేమో! తాను తొలగిపోతే మాతో యుద్దం ముగుస్తుందా? 


వన. అను నెలుంగులు నింగిముట్ట దక్షిణ భాగంబునం గవిసినం గవ్వడి యట నడచి వారికిం గయ్యం బిచ్చిన 
నత్తెజిపి గని తజుము కౌరవయోధుల కోలుతలకుం గాక తమ సేనలు దెరలిన భీమసేనుం డదల్లి మార్కొని.375 


ప్రతిపదార్హం: అను+ఎలుంగులు= అనే ధ్వనులు; నింగిముట్టన్‌= ఆకాశము నంటగా; దక్షిణ భాగంబునన్‌= దక్షిణపువైపున; 
కవిసినన్‌= (క్రమ్మగా; కవ్వడి= అర్జునుడు; అట= వారివైపు; నడచి= పోయి; వారికిన్‌= సంశప్తకులకు; కయ్యంబు+ఇచ్చినన్‌= 
యుద్ధము నివ్వగా; ఆ+తెజపి= ఆ అవకాశం; కని= చూచికొని; తజుము= తరిమే; కౌరవ యోధుల= కౌరవ వీరులతో; 
కోలుతలకున్‌+కాక= యుద్దం చేయలేక; తమ సేనలు= పాండవ సైన్యాలు; తెరలినన్‌= తొలగగా; భీమసేనుండు= భీముడు; 
అదల్సి= గద్దించి; మార్కొని= ఎదుర్కొని. 

తాత్పర్యం: సంశప్తకులు, కృష్ణార్జునులను ఎత్తిపొడిచే ధ్వనులు మిన్ను ముట్టగా, దక్షిణ భాగాన కవిసేసరికి, 
అర్జునుడు వారి వైపునకు పోయి యుద్దానికి రమ్మన్నాడు. ఆ అవకాశం చూచికొని తరిమే కౌరవసేనలను పాండవ 
సేనలు ఎదిరించజాలక తొలగగా, భీముడు పాండవ సేనలను గద్దించి, శత్రువులను ఎదిరించి. 


క. _తలమిగిలి వచ్చు బాహ్లికు | నిలు మని విశిఖముల నొంచె; నృపతియు గురు క 
రులు నశ్వత్ధామయు న । మ్ముల వానలు గురిసి రొక్క మొగి నతనిపయిన్‌. 376 


ప్రతిపదార్థం: తల మిగిలి= ముందుకు దూసికొని; వచ్చు= వచ్చునట్టి; బాహ్హికున్‌= బాహ్హికుడిని; నిలుము+అని= నిలువుమని; 

విశిఖములన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు; అతనిపయిన్‌= ఆ భీముడిపై; నృపతియున్‌= దుర్యోధనుడును; గురు= 

(ద్రోణుడు; కర్టులున్‌= కర్ట్షుడును; అశ్వత్హామయున్‌= అశ్వత్థామయు; అమ్ముల= బాణాల; వానలు= వర్షాలు; ఒక్కమొగిన్‌= 
ల ల క యఖ యె 

ఒక్కసారిగా; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: భీముడు దూసికొని వచ్చే బాహ్హికుడిని నిలువు మని చెప్పి బాణాలతో అణచాడు. ఆ భీముడిపై 
దుర్యోధనుడు, (ద్రోణుడు, కర్టుడు, అశ్వత్భామ - ఒకేసారి బాణవర్దాన్ని కురిపించారు. 


న.  అతండందథికన్నిరూపులైయార్జుచు నేట్లాడె; నిట్లొక్కనిం బెక్కంద్రు బొదివినం గనుంగొని కౌంతేయాగ్రజుండు 
పురికొలుపనకుల సహదేవ సాత్యకి సౌభద్రు లా సమీరపుత్తునకు బాసటయై దుర్యోధనాదులం దలపడుటయు 
రెండు సేనలు గలయన్‌ బెరసె ని ట్లపరాహుంబునం గ్రందు కయ్యంబయ్యె నం దరదంబులు దాంకు పెల్లున 
డొల్లు కరులును కరవాల ధారల. గాననగు కుంభి కుంభమౌక్తికంబులును దురగ ఖురంబులం గరటి 
రదంబులను బెనంగొనుచు వ్రేలు ప్రేవులును దెగిపడియు నంకుశంబులు విడువక మిట్టిమిట్టిపడు 
బాహువులును దొండంబులం బెనంచి యెత్తినం దొరంగు హయంబులు వ్రేలు రాహుతులును ముందటి 
కాళ్ళు దెగవ్రేసిన6 గూలు శుండాలంబులును నామజంబు లడరి రథ్యనసారథి రథిక సహితంబుగా మల్లడి 
గొనం ద్రొక్కిన నేలం గలిసిన రథంబులును నాశ్వికు లొక్కమొగి. జెక్కినం దునిసి పడి యేమిటి యంగంబులో 
యను సందేహంబునకుం బట్టయి యున్న పదాతి గాత్రఖండంబులును జూచి ఖేచరులకు వెక్కసం బొనర్జె; 
నట్టి సంకుల సమరంబున ధృష్టద్యుమ్నుండు. 377 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 11209 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీముడు; అందటుకున్‌= దుర్యోధనాదులకు; అన్ని రూపులు+ఐ= అన్ని ఆకారాలైై ఆర్బుచున్‌= 
సింహనాదాలు చేస్తూ; ఏట్టు+ఆడెన్‌= కొట్టాడాడు; ఇట్టు= ఈ విధంగా; ఒక్కనిన్‌= ఒక్క భీముడిని, పెక్కండ్రు= అనేకులు; పొదివినన్‌= 
ఆ(క్రమించగా; కనుంగొని= చూచి; కాంతేయ+అ([గ్రజుండు= ధర్మజుడు; పురికొలుపన్‌= ప్రోత్సహించగా; నకుల; సహదేవ; సాత్యకి; 
సౌభద్రుడు= అభిమన్యుడు; ఆ సమీరపుత్రునకున్‌= ఆ భీముడికి; బాసట+ఐ= సహాయులై;: దుర్యోధనాదులన్‌= దుర్యోధనుడు 
మున్నగువారిని; తలపడుటయున్‌= ఎదుర్కొనగా; రెండు సేనలు= కౌరవ, పాండవ సైన్యాలు; కలయన్‌బెరసెన్‌= కలిసి 
చొచ్చుకొనిపోయాయి; ఇట్టు= ఈ విధంగా; అపరాహ్హాంబునన్‌= మధ్యాహ్నం మీరిన తర్వాత; క్రందుకయ్యంబు= దొమ్మియుద్ధం; 
అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; అరదంబులు= రథాలు; తాయ= తాకే; పెల్టునన్‌= ఆధిక్యంవలన; డొల్టు= పడిపోయే; 
కరులును= ఏనుగులును; కరవాలధారలన్‌= కత్తుల అంచులందు; కానన్‌+అగు= కనిపించే; కుంభి= ఏనుగుల; కుంభ= 
కుంభస్టలాలలోని; మౌక్తికంబులును= ముత్యాలూ; తురగఖురంబులన్‌= గుర్రాల గిట్ట్టయందు; కరటిరదంబులను= ఏనుగుల 
దంతాలయందును; పెనంగొనుచున్‌= పెనవేసికొని; (వ్రేలు= (వ్రేలాడే; (ప్రేవులును= ప్రేగులు; తెగిపడియున్‌= విరిగిపడియు; 
అంకుశంబులు= అంకుశాలు; విడువక= వదలక; మిట్టిమిట్టి పడు= ఎగిరెగిరి పడే; బాహువులును= చేతులు; తొండంబులన్‌= 
తొండాలతో; పెనచి ఎత్తినన్‌= చుట్టి యెత్తగా; తొరంగు= పడే; హయంబులున్‌= గుర్రాలును; (వ్రేలు= (వ్రేలాడే; రాహుతులును= 
రౌతులును; ముందరి కాళ్ళు= ముందు కాళ్ళు; తెగవేసినన్‌= ఖండించగా; కూలు= పడిపోయే; శుండాలంబులును= ఏనుగులును; 
సామజంబులు= ఏనుగులు; అడరి= విజృంభించి; రథ్య సారథి రథిక సహితంబుగాన్‌= గుర్రాలు, సారథులు, రథంపై నుండి యుద్ధం 
చేసే వీరుల; సహితంబుగాన్‌= తోడ; మల్లడిగొనన్‌= పెనగొనగా; త్రొక్కిన; నేలన్‌+కలిసిన= మట్టిలో గలిసిన; రథంబులును= రథాలు; 
ఆశ్వికులు= రౌతులు; ఒక్కమొగిన్‌= ఒకేసారి; చెక్కినన్‌= ఖండించగా; తునిసిపడి= రాలిపడి; ఏమిటి+అంగంబులో= దేని అవయవాలో; 
అను= అనే; సందేహంబునకున్‌= సంశయానికి; పట్టు+ఐ= నెలవై; ఉన్న= ఉన్నట్టి; పదాతి= భటుల; గాత్ర= దేహపు; ఖండంబులును= 
ముక్కలును; చూచు= చూచే; ఖేచరులకున్‌= ఆకాశంలో తిరిగే దేవాదులకు; వెక్కసంబు= బాధ; ఒనర్భెన్‌= కలిగించింది; అట్టి= 
అటువంటి; సంకుల సమరంబునన్‌= దొమ్మియుద్దంలో; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు. 

తాత్పర్యం: దుర్యోధనాదివీరులు ఒక్కసారిగా పైబడగా, భీముడు వారికందరికి అన్ని రూపాలై సింహనాదాలు 
చేస్తూ యుద్దం చేశాడు. ఇట్లా ఒక్కడిని ఇంతమంది ఆ(క్రమించటం చూచి ధర్మజుడు పురికొలుపగా, నకుల 
సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు ఆ భీముడికి తోడై దుర్యోధనాదులతో తలపడగా రెండు సేనలు 
కలియబడ్డాయి. ఇట్టా మధ్యాహ్నం దాటిన తర్వాత సంకులసమరం జరిగింది. రథాలు అతివేగంగా వచ్చి తాకేసరికి 
ఏనుగులు పడిపోయాయి. ఏనుగులను నరకటం చేత వాటి కుంభస్టలాలలోని ముత్యాలు ఖడ్గాల అంచులపై 
మెరవసాగాయి. గుర్రాల గిట్టలకు, ఏనుగుల దంతాలకు పెనవేసికొని (వ్రేలాడే (ప్రేగులు, తెగిపడి కూడ అంకుశాలను 
వదలక ఎగిరిపడే చేతులు, తాండాలతో, పెనవేసి ఎత్తగా పడిపోయే గుర్రాలు, రౌతులు ఒకచో కనిపించాయి. 


ముందరి కాళ్ళు తెగవేసేసరికి ఏనుగులు కూలిపోసాగాయి, ఏనుగులు విజ్బంభించి రథికులను, సారథులను, 
గుర్రాలను పెనగొనగా ఆ తొక్కిడిలో అవి మట్టిలో కలిసిపోయాయి. రౌతులు ఒక్క దెబ్బతో ఖండించగా రాలిపడిన 
భటుల దేహపు ఖండాలు వేటి అవయవాలో అనే సందేహాన్ని కలిగిస్తున్నవి. ఇట్టి బీభత్స దృశ్యాలు ఆకాశంలో చరించే 
దేవ గంధర్యాదులకు బాధకలిగించాయి. అట్టి సామూహిక యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం. 


క.  'మన కిది సమయము సుండీ' |; యని ద్రోణుని. జూపి తజుమ నమ్మొన రథికుల్‌ 
గని 'పొదువుండు సంపుండు పారి । గొనుండు దునుము. డనుచు€ 'గూడుకొని యతనిపయిన్‌.' 378 


ప్రతిపదార్థం: మనకున్‌= మన సైన్యానికి; ఇది; సమయము= మంచి అదను; సుండీ!= సుమా!; అని; ద్రోణునిన్‌= ద్రోణాచార్యుడిని; 
చూపి; తజుమన్‌= వెనుదగులగా; ఆ+మొన= పాండవ పక్షంలోని; రథికుల్‌= రథంపై ఉండి యుద్దం చేసేవారు; కని= చూసి; 


130 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పొదువుండు= చుట్టుముట్టండి; చంపుండు= చంపండి; పొరిగొనుండు= నశింపజేయండి; తునుముండు= ఖండించండి; అనుచున్‌= 
అంటూ; కూడికొని= కలిసికొని; అతనిపయిన్‌= ఆ ద్రోణుడిపై. 


తాత్సర్యం: 'మన పాండవ ష్డానికి ఇది మంచి అదను సుమా! అని ద్రోణుడిని చూపి తరుమగా, పాండవ రథికులు 
ఇది చూచి, 'చుట్టుముట్టండి, చంపండి, నశింపజేయండి ఖండించండి' అంటూ ఆ ద్రోణుడిపై. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. కవిసిన నమ్మహాభుజుండు గన్నుల దట్టపు. గెం పెలర్ప బై 
రవముగ దివ్యబాణ నికరం బడరించిన6 దేజి చూడ రా 
క వెజంగునొంది చిత్రములకైవడి నా ఘనయోధు లుండనీ 
రవుతులు జోదులున్‌ రథికరాజియు వారి మొనల్‌ గలంపంగాన్‌. 379 


ప్రతిపదార్థం: కవిసినన్‌= విజ్బంభించగా; ఆ మహాభుజుండు= గొప్ప బాహువులు గల ద్రోణుడు; కన్నులన్‌= కన్నులలో; దట్టపున్‌= 
చిక్కనైన; కెంపు= ఎర్రదనం; ఎలర్బన్‌= కలుగగా; భైరవముగన్‌= భయంగొలిపేటట్టు; దివ్య= దేవతా సంబంధమైన; బాణ= 
బాణాల యొక్క; నికరంబు= సమూహం; అడరించినన్‌= ప్రయోగించగా; తేజీిచూడ రాక= బాగుగా చూడరాక; వెజంగున్‌+ఒంది= 
ఆశ్చర్యపడి; చిత్రముల కైవడిన్‌= బొమ్మలవలె; ఆ ఘన యోధులు+ఉండన్‌= ఆ మహావీరులయిన పాండవ పక్షీయులు ఉండగా; 
నీ= నీ యొక్క; రవుతులు= ఆశ్వికులు; జోదులున్‌= యోధులు; రథిక రాజియున్‌= రథికుల సమూహం; వారి= పాండవుల; 
మొనల్‌= సైన్యాలను; కలంపంగాన్‌= కలచివేయగా. 


తాత్పర్యం: వారు 'ద్రోణుడిపై విజ్బంభించగా, ఆ మహాబలశాలి కన్నులు ఎ(ర్రజేసి భయంకరంగా దివ్య బాణాలను 


(ప్రయోగించగా, తేరిచూడలేక ఆశ్చర్యపడి, ఆ పాండవవీరులు చిత్రాలవలె నిలిచిపోయారు. అపుడు నీ రథాశ్వపదాతి 
యోధులు వారి సైన్యాలను కలచివేయగా. 


మ. తను నత్యుద్ధతిం బిల్టి దుర్వముభుజా దర్వంబు శోభిల్లం దాం 

కిన సంశప్తకకోటి నొంచి సమర క్రీడా కళా కౌతుకం 

బున నాభీల కపీంద్రకేతన పరిస్పూర్దత్ర్రభా జాలముల్‌ 

వినువీథిం బరంగంగ వచ్చె మగుడన్‌ వివ్వచ్చు. డచ్చోటికిన్‌. 380 
ప్రతిపదార్థం: తనున్‌= తనను; అత్యుద్దతిన్‌= మిక్కిలి అహంకారంతో; పిల్ఫి= ఆహ్వానించి; దుర్ష్వమ= అణచరాని; భుజా= బాహువుల; 
దర్భంబు= గర్వం; శోభిల్లన్‌= ఒప్పుగా; తాకిన= ఎదుర్కొన్న; సంశప్తకకోటిన్‌= సంశప్తకుల సమూహాన్ని; నొంచి= బాధించి; సమర= 
యుద్ధమనే; క్రీడా= ఆట అందలి; కౌతుకంబునన్‌= కుతూహలంతో; ఆభీల= భయంకరమైన; కపీంద్ర= హనుమంతుడుగల; కేతన= 
పతాకంయొక్క; పరిస్తూర్దత్‌= ఉరిమే; ్రభా= వెలుగుల; జాలముల్‌= సమూహాలు; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; పరంగంగన్‌= 
ప్రసరించగా; వివృచ్చుండు= అర్జునుడు; ఆ+చోటికిన్‌= ఆ యుద్ధం జరిగే చోటికి; మగుడన్‌= మరల; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: తనను గర్వంమీర పిలిచి, తీవ్రమైన బాహు బల గర్వం ఒప్పుగా ఎదిరించిన సంశప్తక సమూహాన్ని, 
యుద్ద (తశ్లా కుతూహలంతో అణచి, భయంకరమైన హనుమత్త్పతాకం విరజిమ్మే వెలుగులు ఆకాశంలో 
'ప్రసరించగా అర్జునుడు ఆ యుద్దరంగంలోకి వచ్చాడు. 


క. చిచ్చునకుం దోడు గరువలి । వచ్చిన క్రియ భీముకడకు వాసవి యిమ్మె 
వచ్చిన మన యోధావళి । జిచ్చవడియె; వారిమొన దజిమికొని వచ్చెన్‌. 381 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 131 


ప్రతిపదార్దం: చిచ్చునకున్‌= మంటకు; తోడు= సహాయంగా; కరువలి= గాలి; వచ్చిన క్రియన్‌= వచ్చినట్టు; భీముకడకున్‌= 
భీముడివద్దకు; వాసవి= అర్జునుడు; ఇము శ్రఐ= అనుకూలంగా; వచ్చినన్‌= రాగా; మన= కౌరవుల; యోధావళి= వీరసమూహం; 
ఉిచ్చవడియెన్‌= క్రియాశూన్యమైనది; వారి= పాండవుల; మొన= సైన్యం; తజిమికొని వచ్చెన్‌= తరుముకొంటూ వచ్చింది. 
తాత్పర్యం: అగ్నికి తోడై వాయువు వచ్చినట్టు భీముడి వద్దకు అర్జునుడు తోడుగా రాగా మన కారవయోధులు 
నిశ్చేష్టులయ్యారు. పాండవసైన్యం తరుముకొని వచ్చింది. 


ఉ. బాసట యై వృకోదరుండు పార్ణ్వమునం దజఖుమంగ వైరి సం 

త్రాసనమూర్తి వాసవి శరప్రతతిం దొరంగించి ద్రోణు ను 

ల్లాసము మాన్లి కౌరవ బలంబులు నెత్తురు వెల్లి. దేలంగాం 

జేసినం “గర కర్ణ మము. జేకొనవే యనుచున్‌ భయంబునన్‌. 382 
ప్రతిపదార్దం: వృకోదరుండు= భీముడు; బాసట+ఐ= సహాయంగా; పార్చమునన్‌= ప్రక్కనుండి; తజుమంగన్‌= తరుమగా; 
వైరిసంత్రాసనమూర్తి= శత్రువులకు భయం గొలిపే; మూర్తి= ఆకారంగల; వాసవి= అర్జునుడు; శరప్రతతిన్‌= బాణ సమూహాన్ని; 
తొరంగించి= వేసి; ద్రోణుని= ద్రోణుడియొక్క; ఉల్దాసము= సంతోషం; మాన్చి= తొలగించి; కౌరవ బలంబులు= కౌరవ సైన్యాలు; 
నెత్తురు= రక్తపు; వెల్లిన్‌= ప్రవాహంలో; తేలంగాన్‌= తేలేటట్టు; చేసినన్‌= చేయగా; భయంబునన్‌= భయంతో; కర్హ కర్ల= ఓ 
కర్ణా ఓ కర్ణా? మమున్‌= మమ్ములను; చేకొనవే!= కాపాడవే!; అనుచున్‌= అంటూ. 
తాత్సర్యం: భీముడు తోడై ప్రక్కనుండి తరుమగా శత్రుభయంకరుడైన అర్జునుడు బాణజాలాన్ని ప్రయోగించి 
(ద్రోణుడి ఉల్లాసాన్ని మాన్చి, కౌరవసైన్యాలను రక్తప్రవాహంలో తేల్చగా; భయంతో వారు "కర్ణా! ఓ కర్ణా! మమ్ము 
కాపాడవే' అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


కరార్లునుల యుదమనము (సం. 7-31-49, 50) 
జ ణి 


క. _ తన వెనుక దెసకు పాథటిన । ఘన యోధుల. జూచి బాహుగర్వస్పూర్తిన్‌ 
దనరుచు నోడకు6 డోడకు€ । డని పలుకుచు. దాశె. గర్జు. డమరేంద్రసుతున్‌. 383 


ప్రతిపదార్థం: తన= తన యొక్క; వెనుకకున్‌= చాటుకు; ఓడి పాజిన= ఓడిపోయి పారివచ్చిన; ఘనయోధులన్‌= గొప్ప వీరులను; 
చూచి; బాహు= భుజాలయొక్క; గర్వ= అహంకారపు; స్పూర్తిన్‌= ప్రకాశంతో; తనరుచున్‌= ఒప్పుతూ; ఓడకుండు+ఓడకుండు= 
భయపడకండి, భయపడకండి; అని; పలుకుచున్‌= అంటూ; కర్గుండు= కర్ణుడు; అమరేంద్రసుతున్‌= అర్జునుడిని; తాథెన్‌= 
ఎదిరించాడు. 


తాత్పర్యం: తన వెనుకకు ఓడిపోయి పారివచ్చిన వీరశ్రేష్టులను చూచి, బాహుగర్వం 'ప్రకాశించగా, భయపడకండి! 
భయపడకండి! అంటూ కర్ణుడు అర్జునుడిని ఎదిరించాడు. 


వ. ఇట్లు దాంకి యతనిపై నాగ్నేయాస్తంబు ప్రయోగించిన నతండు వారుణ బాణంబున వారించి వాలమ్ములు 
గురియం గూడుకొని భీమ సాత్యకి ధృష్టద్యుమ్నులు శరత్రయంబులు సూత సూను మేన నాటించిన, నతండు 
గాండీవ నిరత చండమార్గణంబుల మగిడించుచు నమ్మువ్వుర చాపంబులు నవ్వుచుం ద్రుంచి, వారలు 
శక్తులు వైవ వానిం దునిమి పేర్షియార్లిన నర్దునుండు నారాచసప్తకంబున నవ్వీరు నొప్పించి యతనిం దల 
కడచి తన్ను.దలపడిన యతని తమ్ముల తలలు మూండును భూమిదేవికి బలిసేసె నంత భీముండు రథంబు 
డిగ్గివచ్చి గదాదండంబున. గర్జబంధువులం బదివేవురం బడలు వథిచి మరల రథస్టుండై వేజొక్కనిల్లు గొని 


132 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశిఖంబులు వజపి యంగపతి యంగంబులం దురంగ శరీరంబులను నొప్పించె నాలోనన యప్పాంచాల 

వరసుతుండును శైనేయుండును నొండు విండ్లు గొని యతని సారథి యొజగను జాపంబు విజుగను నేసి; 

రాసమయంబున దుర్యోధనుండును ద్రోణ జయద్రథులును నెయిది శాత్రవ సముద్రంబున మునుంగకుండ 

నారాధేయు నుద్దరించి రట్టియెడ. 384 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తాంకి= ఎదుర్కొని; అతనిపైన్‌= అర్జునుడిపై; ఆగ్నేయ+అ(స్తంబు= అగ్నిదేవతాకమైన బాణాన్ని; 
'ప్రయోగించినన్‌= వేయగా; అతండు= ఆ అర్జునుడు; వారుణ బాణంబునన్‌= వారుణాస్త్రంతో; వారించి= శాంతింపజేసి; 
వాలు+అమ్ములు= వాడి బాణాలు; కురియన్‌= కురియగా; కూడుకొని= అతడితో కలిసి; భీమ; సాత్యకి; ధృష్టద్యుమ్నులు; 
శరత్రయంబులు= మూడు మూడు బాణాలు; సూతసూను= కర్ణుడి; మేనన్‌= దేహంపై; నాటించినన్‌= (గ్రుచ్చగా; అతండు= 
ఆ కర్షుడు; గాండీవ= గాండీవ ధనుస్సు నుండి; నిర్ణత= వెడలిన; చండ= భయంకరమైన; మార్గణంబులన్‌= బాణాలను; 
మగిడించుచున్‌= మరల్చుతూ; ఆ మువ్వుర= ఆ ముగ్గరియొక్క; చాపంబులు= విండ్డు; నవ్వుచున్‌= నవ్వుతూ; త్రుంచి= విరిచి; 
వారలు= భీమాదులు; శక్తులు= శక్త్యాయుధాలను; వైవన్‌= వేయగా; వానిన్‌= ఆ ఆయుధాలను; తునిమి= ఖండించి; పేర్చి= 
విజృంభించి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా; అర్జునుండు; నారాచసప్తకంబునన్‌= ఏడు బాణాలతో; ఆ+వీరున్‌= ఆ కర్ష్టుడిని; 
నొప్పించి= బాధించి; అతనిన్‌= కర్టుడిని; తలకడచి= అతిక్రమించి; తన్నున్‌= అర్జునుడిని; తలపడిన= ఎదుర్కొన్న; అతని= 
కర్షుడి; తమ్ముల= సోదరుల; తలలు= శిరస్సులు; మూండును= మూడు; భూమిదేవికిన్‌= నేలతల్లికి; బలిచేసెన్‌= బలి ఇచ్చారు; 
అంతన్‌= అపుడు; భీముండు; రథంబు డిగ్గివచ్చి= రథాన్ని దిగివచ్చి; గదాదండంబునన్‌= గదతో; కర్ణ బంధువులను= కర్షుడి 
చుట్టాలను; పదివేవురన్‌= పదివేలమందిని; బడలు+పజిచి= అలియునట్లు చేసి; మరలి= తిరిగి; రథస్థుండు+ఐ= రథమెక్కి; 
వేలు+ఒక్కవిల్టున్‌= ఇంకొక ధనుస్సు; కొని= తీసికొని; విశిఖంబులు= బాణాలు; పటపి= ప్రసరింపజేసి; అంగపతి= కర్ణుడి; 
అంగంబులన్‌= అవయవాలను; తురంగ శరీరంబులను= గు(ర్రాల దేహాలను; నొప్పించెన్‌= బాధించాడు; ఆలోనన్‌+అ= ఆలోపుగా; 
ఆ+పాంచాల వరసుతుండును= ఆ పాంచాల రాజపుడత్రుడైన ధృష్టద్యుమ్నుడును; శైనేయుండునున్‌= సాత్యకియు; ఒండు= వేరే; 
విండ్లు= ధనుస్సులు; కొని= తీసికొని; అతని= కర్షుడి; సారథి= రథచోదకుడు; ఒజగను= చనిపోవునట్టును; చాపంబు= ధనుస్సు; 
విణుగనున్‌= విరుగునట్టు; ఏసిరి= కొట్టిరి ఆ సమయంబునన్‌; దుర్యోధనుండును= దుర్యోధనుడు; ద్రోణ జయద్రథులునున్‌= 
(ద్రోణుడు; జయద్రథుడును; ఎయిది= వెంటపడి; శాత్రవసము[ద్రంబునన్‌= శత్రువు లనే సముద్రంలో; మునుంగకుండన్‌= 
మునిగిపోకుండ; ఆ రాధేయున్‌= ఆ కర్టుడిని; ఉద్దరించిరి= పైకెత్తారు; అట్టి ఎడన్‌= అప్పుడు. 


తాత్పర్యం: ఈ విధంగా కర్షుడు ఎదుర్కొని అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా అతడు వారుణాస్త్రంతో 
దానిని శాంతింపజేసి వాడి అయిన బాణాలను కురిపించగా, భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అతడితో కలిసి 
మూడేసి బాణాలు కర్లుడి దేహంమీద నాటారు. అపుడు గాండీవం నుండి వెడలిన భయంకరమైన బాణాలను 
కర్ణుడు మరలింపజేస్తూ ఆ ముగ్గురి ధనుస్సులను కూడ నవ్వుతూ విరిచివేశాడు. భీమాదులు ముగ్గురూ 
శక్త్యాయుధాలను ప్రయోగించగా వాటిని ఖండించి సింహనాదం చేయగా, అర్జునుడు ఏడు బాణాలతో ఆ వీరుడిని 
నొప్పించి, అతడిని అతిక్రమించి తనతో తలపడ్డ కర్టుడి తమ్ముల శిరస్సులను మూడింటిని భూదేవికి 
బలిగావించాడు. అపుడు భీముడు రథం దిగివచ్చి గదతో కర్షుడి చుట్టాలను పదివేలమందిని అలసిపోయేటట్లు 
చేసి, మరల రథంపైకి చేరుకొని వేరొక ధనుస్సును తీసికొని బాణాలు ప్రసరింపజేసి, కర్షుడి అవయవాలను, 
గుర్రాల శరీరాలను నొప్పించాడు. ఆలోపుగా పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు, సాత్యకి వేరు వేరుగా 
ధనుస్సులు తీసికొని కర్షుడి సారథిని కూల్చి, అతడి ధనుస్సును ఖండించారు. ఆ సమయంలో దుర్యోధనుడు, 
(ద్రోణుడు, జయదద్రథుడును వెంటబడి, శత్రుసము[ద్రంలో మునిగిపోకుండా ఆ కర్టుడిని సైకెత్తారు. అప్పుడు. 


క. ఉభయ బలంబులు. బురికొని |; యిభరథ తురగ భటతతి మహిం గూల6(గన 
క్షుభితములై పోరాడెం । బ్రభువులు వెనుదన్ని చూడ. బార్జివముఖ్యా! 385 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 133 


ప్రతిపదార్థం: పార్ధివముఖ్యా!= ధృతరాష్ట్ర మహారాజా! ఉభయ బలంబులున్‌= కౌరవ, పాండవ సైన్యాలు రెండును; పురికొని= 
'క్రమ్మి; ఇభ= ఏనుగుల; రథ= రథాల; తురగ= గుర్రాల; భట= సైనికుల; తతి= సమూహం; మహిన్‌= నేలపై; కూలంగన్‌= పడగా; 
అక్షుభితములు+ఐ= కలత పొందనివై; ప్రభువులు= రాజులు; వెనుదన్ని చూడన్‌= వెనుక నిల్చి చూడగా; పోరాడెన్‌= యుద్ధం చేశాయి. 
తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కారవ పాండవ సైన్యాలు రెండూ కూడా క్రము శ5్‌నిః ఏనుగులు, రథాలు, గు[ర్రాలు, 
సైనికుల సమూహం నేలపై కూలగా కలత పొందనివై, రాజులు వెనుక నిలిచి చూస్తుండగా యుద్దం చేశాయి. 


కాలువలై పాటు కీలాల జలముల. | దేలిపోయెడు మృతదేహములును, 

బ్రేవుల ప్రోవుల పెల్లున6 జిత్రత । చ్చాయంబులగు మాంస సంచయములు6 

గరి హయంబుల కళేబరముల క్రిందం గొం । డొక తోంచు భట గాత్ర నికరములును 

దలల పెందఅచులో మిలమిల మెదలెడు । కర పదంబుల నవఖండములును 

తే. రౌద్ర జీభతృనర్తన రంగభంగి । నపుడు సమరాంగణము ఘోరమయ్యె. జూడ 

ర్రోణఫల్గ్లున నిష్టురోద్ధురనిపాత ।; జాతమగు నమ్మహోద్ధట సంకులమున. 386 


క. 


ప్రతిపదార్హం: కాలువలు+ఐ= కాలువలుగట్టి, పాణు= ప్రవహించే; కీలాల జలములన్‌= రక్తమనే నీటిలో; తేలిపోయెడు= తేలిపోయే; 
మృతదేహములును= పీనుగులును; ప్రేవుల= (ప్రేగుల; ప్రోవుల= కుప్పల; పెల్టునన్‌= ఆధిక్యం వలన; చిత్రత+ఛాయంబులు+అగు= 
చిత్రించబడిన రంగులుగా తోచు; మాంససంచయములున్‌= మాంసపు కుప్పలును; కరి= ఏనుగుల; హయంబుల= గుర్రాల; 
కళేబరముల= దేహాల; (క్రిందన్‌= క్రింద; కొండొక= చిన్నగా; తోయ= కనిపించే; భట= సైనికుల; గాత్ర= శరీరాల; నికరములును= 
గుంపులును; తలల= శిరస్సుల; పెందజచులో= పెద్దకుప్పలో; మిలమిల మెదలెడు= మిలమిల మెదలే; కరపదంబుల= చేతుల, 
కాళ్ళ; నవఖండములును= [క్రొత్త ముక్కలును; ద్రోణ= ద్రోణాచార్యుడి; ఫల్గున= అర్జునుడి; నిష్టుర= కఠినమైన; ఉద్దుర= దట్టమై; 
నిపాత= పడటంవలన; జాతము+అగు= కలిగిన; ఆ మహా+ఉద్భట= ఆ మిక్కిలి అధికమైన; సంకులమునన్‌= దొమ్మియుద్ధంలో; 
రౌద్ర= రౌద్రరసం; బీభత్స= బీభత్సరసం; నర్తన= నాట్యం చేసే; రంగ= రంగం; భంగిన్‌= వలె; అపుడు= ఆ సమయంలో; 
సమర+అంగణము= యుద్ధభూమి; చూడన్‌= చూడటానికి; ఘఫోరము+అయ్యెన్‌= భయంకరమైనది అయింది. 

తాత్పర్యం: కాలువలైన రక్తపు జలాలలో తేలియాడే పీనుగులు, (ప్రేవుల కుప్పల ఆధిక్యంచేత చిత్రించబడిన రంగులను 
పోలు మాంసపు దిబ్బలు, ఏనుగుల, అశ్వ్యాల మృతదేహాల క్రింద చిన్నవిగాతోచే భటుల దేహ సమూహాలు, తలల 
రాసులలో మిలమిల మెదలే కాలుసేతుల క్రొత్త ముక్కలు, ద్రోణుడు, అర్జునుడు ఆ సంకులసమరంలో అతికఠినంగా 
విజృంభించటంవలన యుద్దరంగం, రౌద్ర, బీభత్సరసాల నాట్యరంగంవలె చూపునకు ఘోరమై తోచింది. 


వ. అంత పతంగుండు పశ్చిమాచలంబునవులకుం జనిన సంధ్యారాగంబు సొంపున గం పినుమడించు 
నెత్తురు మడువుల నోలలాడు భూతబేతాళంబులను, శవకబళన లోలంబులగు సృగాలంబులను, 
మాంసచర్వణ కోలాహల బహుళంబులగు కంకగ్భధ్రాది పక్షి కులంబులనుం జూచియు.6 బాండవబలంబు 
సమయ సముచితంబగు సమర విరామంబునకు నున్ముఖం బగుట యెటింగియు మున్ను సవ్యసాచి 
యురవడికింగాక తమ మొన దెరలుచునికిం జేసేియు నదియ మెయిగా నాచార్యుండు దొరలకుం జెప్పి 
సేనలం దివియ నియోగించెం; బాండవ సైన్యంబులును మరలె; నివ్విధంబున నుభయ సైన్యంబులు 
నిజస్కంధావారంబులకుం జను నవసరంబున మన జనంబులు ద్రోణు ప్రతిజాభంగంబును ఫల్గును పరాక్రమ 
స్పురణంబును నతని యెడ నచ్యుతునకుం గల సౌహార్ద విశేషంబును నుగ్గడించుచు విన్ననై పోయిరి. 
వేగుటయుంగయ్యంబునకు వెడలునప్పుడు విషాద వివర్ద్షవదనుం డగుచు నీ తనయుం. డెల్ల యోధులు వినం 
గుంభసంభవున కి ట్లనియె. 387 


134 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: అంతన్‌= అంతలో; పతంగుండు= సూర్యుడు; పశ్చిమ+అచలంబు= పశ్చిమగిరి, అస్తగిరి; అవులకున్‌= వెనుకకు; 
చనినన్‌= పోగా; సంధ్యా= సంధ్యాకాలమందలి; రాగంబు= ఎర్రదనం యొక్క; సొంపునన్‌= శోభకు; కెంపు= ఎర్రదనం; 
ఇనుమడించు= రెట్టింపగు; నెత్తురు మడువులన్‌= రక్తపు గుంటలలో; ఓలలాడు= తేలియాడే; భూతబేతాళంబులను= భూత 
బేతాళములను; శవకబళనలోలంబులు+అగు= పీనుగులను తినటంలో తగుల్కొన్న; స్పగాలంబులను= నక్కలను; మాంస= 
మాంసాన్ని; చర్వణ= తినటంలో; కోలాహల బహుళంబులు+అగు= మిక్కిలి కలకలం చేసే; కంక= రాపులుగులు; గృధ్ర= గద్దలు; 
ఆది= మున్నగు; పక్షికులంబులనున్‌= పక్షిసమూహాలను; చూచియున్‌= చూచియు; పాండవ బలంబు= పాండవసేన; సమయ 
సముచితంబు+అగు= కాలానికి తగిన; సమరవిరామంబునకున్‌= యుద్దాన్ని ఆపటానికి; ఉన్ముఖంబు+అగుట= సిద్దం కావటం; 
ఎజింగియున్‌= తెలిసియు; మున్ను= పూర్వం; సవ్యసాచి= అర్జునుడి; ఉరవడికిన్‌= తీవ్రతకు; కాకు తమ మొన= తమ సైన్యం; 
తెరలుచున్‌+ఉనికిన్‌+చేసియున్‌= పారిపోతుండటం వలన; అదియ= అదే; మెయిగాన్‌= సమ్మతంగా, ఆచార్యుండు+అ= 
(ద్రోణాచార్యుడే; దొరలకున్‌= నాయకులకు; చెప్పి; సేనలన్‌= సైన్యాలను; తివియన్‌= మరల్చటానికి; నియోగించెన్‌= ఆజ్ఞాపించాడు; 
పాండవసైన్యంబులును= పాండవసేనలును; మరలెన్‌= వెనుదిరిగాయి; ఈ+విధంబునన్‌= ఇట్లా; ఉభయ సైన్యంబులు= కౌరవ 
పాండవ సేనలు రెండును; నిజస్కంధావారంబులకున్‌= తమ శిబిరాలకు; చను+అవసరంబునన్‌= వెళ్ళునప్పుడు; మన 
జనంబులు= కౌరవులవైపువారు; ద్రోణు= ద్రోణుడి; ప్రతిజ్ఞా భంగంబును= ప్రతిజ్ఞ వమ్ముకావటం; ఫల్లును= అర్జునుడి; పరాక్రమ 
స్పురణంబునున్‌= శౌర్యంయొక్క ప్రకాశం; అతని ఎడన్‌= అర్జునుడిపై; అచ్యుతునకున్‌+కల= శ్రీకృష్ణుడికి గల; సౌహార్ద 
విశేషంబునున్‌= ప్రత్యేకమైన స్నేహాన్ని; ఉగ్గడించుచున్‌= ప్రశంసిస్తూ; విన్ననై పోయిరి= వివర్జులై పోయారు; వేగుటయున్‌= 
తెల్లవారగా; కయ్యంబునకున్‌= యుద్దానికి; వెడలునప్పుడు= బయలుదేరేటప్పుడు; విషాద= దుఃఖం వలన; వివర్షవదనుండు+అగుచున్‌ 
= పాలిపోయిన మొగం కలవాడౌతూ; నీ తనయుండు= దుర్యోధనుడు; ఎల్లయోధులు= వీరులందరు; వినన్‌= వినేటట్టు; 
కుంభసంభవునకున్‌= (ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: అంతలో సూర్యుడు అస్తమించగా, సంధ్యారాగపు శోభకు ఎర్రదనం పెరిగే రక్తపు మడుగులలో 
తేలియాడే భూతబేతాళాలను, పీనుగులను మెక్కటంలో ఆసక్తిగల నక్కలను, మాంసం నమలటంలో సందడిగా 
ఉన్న రాపులుగులు, (గ్రద్దలు మొదలైన పక్షిసమూహాలను చూచియు, పాండవసేన సమయోచితమైన యుద్ద 
విరామానికి సిద్ధం కావటం తెలిసియు, మొదట అర్జునుడి తీవ్రతకు కాక, తమ సైన్యం పారిపోతూ ఉండటం 
వలన, అదియే సమ్మతమని ద్రోణుడే సేనానులకు చెప్పి సేనలను మరల్చటానికి ఆజ్ఞాపించాడు. పాండవ సైన్యాలు 
కూడా వెనుకకు మరలాయి. ఇట్టా రెండు సేనలు కూడా తమ శిబిరాలకు చేరే సమయంలో మన కౌరవ వర్షంవారు 
(ద్రోణుడి ప్రతిజ్ఞ వమ్ముకావటం, అర్జునుడి శౌర్యం ప్రకాశించటం, అతడిపై శ్రీకృష్ణుడికి గల విశేషమైన (ప్రేమను 
ప్రశంసిస్తూ వివర్దులైపోయారు. మరునాడు ప్రాతఃకాలంలో యుద్దానికి వెళ్ళేటప్పుడు ఖేదంతో వెల్లనైన మోముగల 
నీ కుమారుడు దుర్యోధనుడు వీరులంతా వినగా ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు. 


మ.  'పెనుపారన్‌ వర మిచ్చి తట్లు గడిమిన్‌ భీమాగ్రజుం డాజిం గి 
ట్టినం బట్టం గడు నగ్గ మైన యెడ. గ్రేడిం తెప్టు ని ట్లైనం జా 
లని వాండందురు నిన్ను నన్ను. గుటిలాలాపంబులన్‌ వెట్టి. జే 
సిన నీ కైనది యేమి? యాశ్రితగుణశ్రేష్టుండు వంచించునే? 388 


ప్రతిపదార్థం: పెనుపు+ఆరన్‌= జొన్నత్యం మీరగా; అట్టు= ఆ విధంగా; వరము= వరం; ఇచ్చితి(వి)= ఇచ్చావు; భీమ+అ(గ్రజుండు= 
భీముడి అన్న అయిన ధర్మరాజు; ఆజిన్‌= యుద్ధంలో; కిట్టినన్‌= సమీపించగా, పట్టన్‌= బంధించటానికి; కడున్‌= మిక్కిలి; 
అగ్గమైన= అనుకూలించిన; ఎడన్‌= సందర్భంలో; ఎవ్లున్‌= ఎప్పటికి; క్రేడింతు(వు)= ఉపేక్షిస్తావు; ఇట్టు+ఐనన్‌= ఈ విధంగా 
జరిగితే; నిన్నున్‌; చాలనివాండు= చేతగానివాడు; అందురు= అంటారు; నన్నున్‌= నన్ను; కుటిల+ఆలాపంబులన్‌= కపటపు 
మాటలతో; వెజ్లిన్‌= అవివేకిని; చేసినన్‌= చేస్తే; నీకున్‌+ఐనది+ఏమి?= ఏమిలాభం?; ఆశ్రితగుణ(శ్రేష్టుండు= తన్ను ఆశ్రయించిన 
సుగుణములచే (శ్రేష్టుడైనవాడు; వంచించునే?= మోసగిస్తాడా? 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 135 


తాత్పర్యం: “గొప్పతనం ప్రకటమయ్యేటట్టు ధర్మజుడిని బంధించి అప్పగిస్తానని మొదట వరమిచ్చావు. ధర్మజుడు 
యుద్ధంలో సమీపించగా, మిక్కిలి అనుకూలించినప్పుడేమో బంధించక ఉపేక్షిస్తావు. ఇట్టా అయితే నిన్ను అందరు 
అసమర్జ్హు డంటారు. కపటపు మాటలతో నన్ను అవివేకుడిని చేస్తే నీ కేమి లాభం? ఆశ్రయించినవారిని ఉత్తము 
డెక్కడైనా మోసం చేస్తాడా?” 

వ. అనిన విని గురుం డప్రీతుం డయ్యును గటకటం బడక యతనితో నిట్లనియె. 389 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; గురుండు= ద్రోణాచార్యుడు; అప్రీతుండు+అయ్యును= సంతోషింపని వాడయికూడ; 
కటకటంబడక= బాధపడక; అతనితోన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విని ద్రోణాచార్యుడు సంతోషించనివాడై కూడ, బాధపడక దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


ఆ.  'నరుని విక్రమంబు నారాయణుని మహ ।త్వంబు నెటింది యెటింగి తగునె యిట్లు 

వలుక? ధర్య్మపుత్రుపై. జేయి వదలక । వారు రారె పెక్కువరుస లధిప! 390 
ప్రతిపదార్థం: అధిప!= దుర్యోధన మహారాజా!) నరుని విక్రమంబు= అర్జునుడి పరాక్రమం; నారాయణుని= శ్రీకృష్ణుడి; మహత్త్యంబున్‌= 
గొప్పతనం; ఎజింగి, ఎటింగి= బాగా తెలిసి కూడా; ఇట్టు= ఈ విధంగా; పలుకన్‌+తగునె?= పలుక వచ్చా?; ధర ]పుత్రుపైన్‌= ధర్మరాజుపై; 
చేయి వదలక= చేయి తీయకుండా; వారు= కృష్ణార్దునులు; పెక్కువరుసలు= పలుసార్జు; రార?= రాలేదా? 
తాత్పర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడి పరాక్రమం శ్రీకృష్ణుడి మహత్యం తెలిసి కూడా నీ విట్లా పలుకవచ్చా? 
కృష్ణార్జునులు ధర్మజుడిపై చేయితీయకుండా పలుసార్హు రాలేదా! 
ఉ. _ ఎవ్వరి నెట్లు సేసెదనొ యేర్ప్చడ6 జూడుము; నేండు పోరికిం 

గవ్వడి రాక యుండ. దొలంగంగొని పోవ6గ6 జాలువారి నీ 

వెవ్వరి నైనం బంపు; మిది. యేటికి? నొండొక బుద్ధి సేసెదే? 

నవ్వుచు. బల్కినన్‌ ధరణినాథ! యసత్యము గల్ల నేర్చునే? 391 
ప్రతిపదార్థం: ధరణినాథ!= దుర్యోధన మహారాజా!; ఎవ్వరిని= ఏ వీరుడిని; ఎట్టు+చేసెదనా= ఏం చేస్తానో; ఏర్పడన్‌+చూడుము= 
తేటపడచూడుము; నేండు= ఇవ్వేళ; పోరికిన్‌= యుద్దానికి; కవ్వడి= అర్జునుడు, రాక ఉండన్‌= రాకుండ; తొలంగన్‌= తొలగేటట్టు; 
కొనిపోవంగన్‌= తీసికొని పోవటానికి; చాలువారిన్‌= తగినవారిని; ఈవు= నీవు; ఎవ్వరినైనన్‌= ఎవరినైనా; పంపుము= పంపించుము; 
ఇది+ఏటికిన్‌?= ఇదంతా ఎందుకు?; ఒండొక బుద్ధి+చేసెదు?= వేరే విధంగా ఆలోచిస్తావు?; ఏ= నేను; నవ్వుచున్‌= నవ్వుతూ; 
పల్కినన్‌= మాట్లాడినా; అసత్యము= అసత్యం; కల్గనేర్చునే?= కలుగగలదా? 
తాత్పర్యం: దుర్యోధన మహారాజా! ఎవరిని ఏం చేస్తానో బాగా చూడుము. నేడు యుద్దానికి అర్జునుడు రాకుండా 
దూరం తొలగ దీసికొనిపోయే సమర్దుడిని ఎవ్వరినైనా పంపించుము. ఇదంతా ఎందుకు? వేరే విధంగా ఎందు 
కాలోచిస్తావు? నేను నవ్వుతూ మాట్లాడినా అందులో అసత్యం ఉంటుందా?” 


వ. అనవుడు. 392 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు అట్లనగానే. (తరువాతి పద్యంతో అన్వయం). 


136 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. విని సంశప్తకు 'లేము దక్కనొరు లా వివ్వచ్చు భంగించి బె 
ట్టనికిం బాపి యలంపనేర్పుగలరే!' యంచున్‌ వెసం బోయి పి 
ల్లిన నప్పార్దుండు నుద్దతిం జనుడు నక్షీణోగ్రశస్తాస్త వ 
యఖ యణ న్‌ ఆోేఆ 
ర్తన ఘోరంబగు సంగరం బచట రౌద్రస్పూర్తిమై జెల్లంగన్‌. 393 


ప్రతిపదార్హం: విని; సంశప్తకులు= శపథం పూనిన సుశర్మాదులు; ఏము= మేము; తక్కన్‌= తప్ప; ఒరులు= ఇతరులు; ఆ 

వివ్వృచ్చున్‌= ఆ అర్జునుడిని; భంగించి= భంగపరిచి; బెట్టు= తీవ్రమైన; అనికిన్‌= యుద్దానికి; పాపి= తొలగేటట్టు; అలంపన్‌= 

(శ్రమపెట్టె; నేర్పు= నైపుణ్యం; కలరే?= కలవారున్నారా?; అంచున్‌= అంటూ; వెసన్‌= వెంటనే; పోయి పిల్ఫినన్‌= వెళ్ళి ఆహ్వానించగా; 

ఆ+పార్టుండు= ఆ అర్జునుడు; ఉద్దతిన్‌= గర్వంతో; చనుడున్‌= పోగా; అక్షీణ= నశించని; ఉగ్ర= భయంకరమైన; శస్త+అ(స్త= 

ఖడ్డాదుల, ఆగ్నేయాసస్తాదుల; వర్తన= ప్రసారంతో; ఘోరంబు+అగు= భయంకరమైన; సంగరంబు= యుద్దం; అచటన్‌= ఆ 

స్థలంలో; రౌద్రస్ఫూర్తిమైన్‌= క్రోధం ్రకాశించేటట్టు; చెల్లంగన్‌= ప్రవర్తించగా. 

తాత్పర్యం: ఇది విని సంశప్తకులు, 'మేము తప్ప ఇతరు లెవరైనా ఆ అర్జునుడిని భంగపరిచి, యుద్దానికి తొలగేటట్టు 

చేసి శ్రమపెట్టే నేర్పు కలవారున్నారా?” అంటూ వెంటనే పోయి పిలువగా, అర్జునుడు గర్వంతో వెళ్ళగా; తరిగిపోని 

భయం గొలిపే శస్తాస్త ప్రసారం వలన ఘోరమైన యుద్ధం రౌద్రం స్సురించేటట్టు ప్రవర్తిల్లింది. 

వ. ఇక్కడ భారద్వాజుండు పద్మవ్యూహంబు గావించినం గౌంతేయాగ్రజు ననుమతి నభిమన్యుం డయ్య్యడ్డు భేదించి 
సొచ్చి, బృహద్దల లక్ష్మణ ప్రభృతులగు భూపతులను భూపకుమారులను బెక్కండ్రం బారిసమరి యనేక యోధ 
వీర విక్రము సంకులంబునం జిక్కునడి యుక్కునురిసినట్లు సమసిన మన మొనలు సెలంగుచుం బాండవ 
బలంబులు పొగులుచుం దమ తమ యునికిపట్లకుం జనియె నని సంజయుండు ధృతరాస్తునకు సౌభద్రుండు 
వడుట సెప్పె ననిన విని నాంటి కయ్యంబు కలరూపంతయు నేర్పడ నెటింగింపు మనుటయు. 394 


ప్రతిపదార్హం: ఇక్కడన్‌= కౌరవ పాండవులు యుద్ధం చేసే చోట; భారద్వాజుండు= ద్రోణుడు; పద్మవ్యూహంబు= పద్మం రూపంలో 
తీర్చిన మొగ్గరం; కావించినన్‌= పన్నగా; కౌంతేయ+అ(గ్రజుని= ధర్మజుడి; అనుమతిన్‌= ఆజ్ఞతో; అభిమన్యుండు; ఆ+ఒడ్డు= 
ఆ వ్యూహం; భేదించి= చీల్చి; బృహద్బల= బృహద్బలుడు; లక్ష్మణ= లక్ష్మణుడు; ప్రభృతులు+అగు= మొదలైన; భూపతులను= 
రాజులను; భూపకుమారులను= రాకుమారులను; పెక్కండడ్రన్‌= చాలా మందిని; బారిసమరి= హింసించి; అనేక= పెక్కురు; 
యోధ= యుద్ధం చేసే; వీర= శూరుల; వి[క్రమ= పరా(క్రమపు; సంకులంబునన్‌= దొమ్మిలో; చిక్కువడి= బాధపడి; ఉక్కుమురిసినట్టు= 
శౌర్యం ప్రకాశించేటట్టు; సమసిన= మరణించగా; మన మొనలు= మన సైన్యాలు, కారవ సైన్యాలు; చెలంగుచున్‌= విజృంభిస్తూ; 
పాండవ బలంబులు= పాండవసేనలు; పొగులుచున్‌= బాధపడుతూ; తమ తమ= వారి వారి; ఉనికిపట్టకున్‌= స్ట్థావరాలకు; 
చనియెన్‌= పోయాయి; అని; సంజయుండు; ధృతరా్ష్రునకున్‌= ధృతరాష్ట్రుడికి; సాభద్రుండు= సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు; 
పడుట= కూలటం; చెప్పెన్‌+అనిన= చెప్పాడనగా; విని; నాంటి కయ్యంబు= ఆనాటి యుద్ధం; కలరూపు= జరిగింది; అంతయున్‌= 
అంతా; ఏర్పడన్‌+ఎజింగింపుము= వివరంగా తెలియజేయము; అనుటయున్‌= అనగా. 


తాత్పర్యం: కౌరవ పక్షాన (ద్రోణుడు పద శ్రవ్యూహం పన్నగా ధర్మరాజు ఆజ్ఞానుసారం అభిమన్యుడు ఆ వ్యూహాన్ని 
భేదించి బృహద్బ్చలుడు, లక్ష్మణుడు మున్నగు రాజులను, రాజకుమారులను అనేకులను హింసించి, అనేక వీరులను 
సంకుల సమరంలో చిక్కుపడి పరా[క్రమం ్రకాశించేటట్టు కూలిపోగా, మన సైన్యాలు మురుస్తూ, పాండవ సేనలు 
విషాదపడుతూ తమ తమ శిబిరాలకు పోయాయి. సంజయుడు ధృతరా్ర్రుడికి అభిమన్యుడు మరణించటాన్ని 
చెప్పాడనగా విని, నాటి యుద్ద వివరాలను చక్కగా చెప్పుమనగా. (ద్వితీియాశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ద్రోణపర్వము - ప్రథనూశ్వాసము 137 


ఉ. _సాత్త్యృవతేయ వాజ్యయవిశాల గృహస్ప్సురిత ప్రదీపితా! 

ప్రత్మయ గోచరా! విహృతి భగ్న నిశాచర! శాంత బోధసం 

పత్త వినాభవన్మహిమ భాసుర! సంభృత భూసురాళి సాం 

గత్త్మ! వివిక్త యుక్త జనకౌశల భావిత! దేవసేవితా! 395 
ప్రతిపదార్థం: సాత్య్యవతేయ= సత్యవతికి పుత్రుడైన వ్యాసమహర్షియొక్క; వాజ్యయ= ఉత్తర మీమాంస, పురాణేతిహాసాలు మున్నగు 
వాజ్మయ మనే; విశాల= విపులమైన; గృహ= ఇంటియందు; స్సురిత= వెలిగే; ప్రదీపితా!= ఉత్తమమైన దీపంవంటివాడా!; ప్రత్యయ 
గోచరా!= జ్ఞానం చేత తెలిసేవాడా!; విహృతి భగ నిశాచర!= విహారమాత్రం చేతనే- లీలద్యారానే నశింపజేయబడిన రక్కసులు 
గలవాడా!; శాంత= శాంతమును; బోధ= జ్ఞానరూపమును అగు; సంపత్తి+అవినా భవత్‌= సంపదను ఎడబాయనట్టి; మహిమ= 
గొప్పదనంతో; భాసుర!= ప్రకాశించేవాడా!; సంభృత భూసురాళి సాంగత్త్య!= 'బ్రాహ్మణసంఘం యొక్క సాంగత్యం కలవాడా!; 
వివిక్త యుక్త= ఏకాంతప్రదేశంలో యోగనిష్టులై ఉన్న; జనకౌశల= జనుల జ్ఞానంచేత; భావిత= భావించబడేవాడా!; దేవసేవితా!= 
ఇంద్రాది దేవతలచేత కొలువబడేవాడా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! వ్యాసమహర్షిచేత రచించబడిన బ్రహ్మమీమాంసయందు, పురాణేతిహాసాది 
వాజ్మ్యయంలోను నీవే ప్రకాశిస్తున్నావు. కేవల జ్ఞానంతోనే తెలియవస్తున్నావు. ధర్మధ్వంసకులైన రాక్షసులను భగ్నం 
చేయటం నీకు విలాసం మాత్రమే. శాంతి, జ్ఞానాలు అనే నీ నిజస్వరూపంతో వెలుగువాడవు. నీవు జ్ఞానాత్ములు, 
ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులతో ఉంటావు. ఏకాంతంలో సమాధియందుండే యోగులే నిన్ను భావించగలరు. 
నీవు ఇంద్రాది దేవతలచేత సేవించబడేవాడవు. 


విశేషం: “పద్యమునం దృతీయ పాదమునందలి 'సంపత్తి+అవినాభవత్‌ - సంపత్త్యావివాభవత్‌ అను పదమున సంపత్తి శబ్దము 
తకారద్వయయుక్త మగుటచే. బ్రాసమునందు తకారద్వయ యకారములు ప్రాసవర్ణ్హముగా నున్నట్లు స్పష్టము. దానినిబట్టి తక్కిన 
పాదములయందలి ప్రాసవర్షములు గూడా తకార ద్వయ యకారములతో నుండవలయును, కాని 'సాత్యవతేయ, ప్రత్యయ, 
సాంగత్య శబ్దములు సహజముగ ఏక తకార యకారయుతములే గాని తకారద్వయ యుక్తములు గావు. అట్లయినచో. బ్రాసము 
ఉపపన్నమగునా అను సందేహము గలుగవచ్చును. కాని ఆ శబ్బములయందలి తకారమునకు “అనచిచ” (8-4-47- పాణిని) 
సూత్రముచే ద్విత్వము రాంగా, తకార ద్వయము గలుగును గావునం బ్రాసదోషము సంభవింపనేరదు.” - తిక్కయజ్వ హరి 
హరనాథ తత్త్వము - శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు. 


క, _ వేదశిరోమణి చరణా! । నా దాంత స్పారకరణ నైష్టికతరణా! 
భేద రహిత ప్రకారా! । వాద విదూరా! విరించివర్య విహారా! 396 


ప్రతిపదార్హం: వేద శిరోమణి చరణా!= వేదాలకు శిరస్సులైన ఉపనిషత్తులకు అలంకారాలైన పాదాలుగలవాడా!; నాదాంత+స్సారకరణ!= 
నాదానికి (విశ్వాన్ని సృజించే) అంతఃశక్తిని కలిగించే వాడా; నైస్టకతరణా!= వ్రతనిష్టయందుండే వారిని తరింపజేసేవాడా!; భేదరహిత 
ప్రకారా!= భేదంలేని సాదృశ్యము కలవాడా!; వాదవిదూరా!= వివాదాలకు అందనివాడా!; విరించివర్య విహారా!= సృష్ట్యాదులను 
కావించే బ్రహ్మాదులగు ఉత్తమ దేవతలందు వెలసిన విహారం కలవాడా! 


తాత్పర్యం: ఉపనిషత్తులు ప్రధానంగా నిన్నే తెలుపుతున్నవి. నాదానికి జగత్తును సృజించేశక్తి నీ వల్లనే 
కలుగుతున్నది. వ్రతనిష్టులను నీవే తరింపజేస్తున్నావు. నీవంటిది మరొకటి లేకపోవడం వల్ల నీకు నీవే సాటి. 
వాక్కు మున్నగు ఇంద్రియాలకు అందనివాడవు. నీ (క్రీడా రూపమైన విశ్వాన్ని సృజించటం వంటివి 
మూర్తితయంలో వెలయుచున్నవి. 


138 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మాలిని; 
అనుపమ హితవిద్యావ్యక్త! యోగానురక్తా! 
దనుజ మథనలీలా! స్తవ్యశాంతానుభావ్యా! 
జననమరణ దుఃఖోత్సారి! సర్వోపకారీ! 
సనకముఖయతీం్రదాసన్న! నిత్యప్రసన్నా! 397 


ప్రతిపదార్థం: అనుపమ= సాటిలేనంత; హిత= హితాన్ని కలుగజేసే; విద్యా= వేదవిద్యచేత; వ్యక్త= స్పష్టముయ్యేవాడా!; యోగ+అనురక్తా!= 
యోగవిద్యయందు అనురాగం కలవాడా! దనుజ= రాక్షసులను; మధన= సంహరించటమే; లీలా!= విలాసంగాకలవాడా!; స్తవ్య= 
స్తుతించదగిన; శాంత= శాంతరసం చేతనే; అనుభవ్యా!= అనుభవించదగినవాడా!; జనన= పుట్టుకు మరణ= చావుల రూపమైన; దుఃఖ= 
సంసార దుఃఖాన్ని; ఉత్సారి!= పోగొట్టువాడా!; సర్వ= స్వపరభేదం లేక విశ్యానికంతకు; ఉపకారీ!= ఉపకారం చేసేవాడా!; సనక ముఖయతీంద్ర= 
సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతాది జ్ఞానులకు; ఆసన్న!= ద్యరివాడా! నిత్యప్రసన్నా!= ఎల్లప్పుడు అనుగ్రహం కలవాడా! 
తాత్పర్యం: ఓ హరిహరనాథా! హితాన్ని బోధించే వేదాలందే నీవు వ్యక్తమౌతుంటావు. కర్మజ్ఞానయోగాలు రెండు 
కూడ నీకు ప్రియమైనవి. రాక్షససంహారం నీకు విలాసమాత్రం. శాంతాత్ములే నిన్ను అనుభవిస్తారు. మోక్షమొసగి 
భక్తుల జనన మరణ దుఃఖాలను పోగొట్టి లోకోపకారం చేస్తుంటావు. సనకాది జ్ఞానులకు ఎల్లప్పుడు సన్నిహితుడవై 
నిత్య 'ప్రసన్నుడవు అవుతావు. 

గద్యము: 

ఇది శ్రీమ దుభయకవి మిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 
ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున ద్రోణపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథభాగం; శ్రీమత్‌= మంగళకరుడైన; ఉభయ కవిమిత్ర= సంస్కృతాం[ద్ర కవులకు స్నేహితుడైన 
(సూర్యుడైన)వాడూ; కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మునామాత్యుడి కుమారుడూ; బుధ+ఆరాధన విరాబి= పండితులు చేసే పూజల 
చేత ప్రకాశించేవాడు; పండితులను పూజించటంచేత (ప్రకాశించేవాడూ; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కనచేత; 
ప్రణీతంబు+అయిన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌= మంగళకరమైన మహాభారతంలో; (ద్రోణపర్వంబునన్‌= 
(ద్రోాణపర్వంలో; 'ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్పర్యం: ఇంతవరకు ఉభయకవిమిత్రుడు, కొమ్మనామాత్యపుత్రుడు, పండితులను పూజించుటచేత 


'ప్రశస్తిపొందినవాడు (పండితుల చేత గౌరవింపబడుటచేత ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం. 


అవి 


ట్రోణపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


139 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ర్రోణపర్వము జా ద్వితీయాశ్వాసము 


క. _ శ్రీకర! భక్తాంభోధిసు । ధాకర! చక్ర త్రిశూల ధారణ రక్షో 
భీకర! నిర్భరతర కరు । ణాకర దృగ్లీప్తి నికర! హరిహరనాథా! శ 


ప్రతిపదార్దం: శ్రీకర!= మోక్షమను సంపదను కలిగించేవాడా!; భక్త+అంభోధి= భక్తులు అనే సముద్రానికి; సుధాకర!= చం(ద్రుడా!; 
చ(క్ర= సుదర్శనం అనే చక్రాన్ని; త్రిశూల= మూడు మొనలు ఉండే ఆయుధాన్ని; ధారణ= ధరించటంచేత; రక్ష్య= రాక్షసులకు; 
భీకర!= భయాన్ని కలిగించేవాడా!; నిర్భరతర+కరుణా+ ఆకర+దృక్‌+దీప్తి+నికర!= మిక్కిలి ఎక్కువైన దయకు నెలవైన 
కన్నులయొక్క, కాంతుల మొత్తం కలవాడా!; హరిహరనాథా!= హరియొక్క, హరుడియొక్క, స్వరూపం కల ప్రభువా! 


తాత్సర్యం: అద్వైతమూర్తి వైన ఓ హరిహరనాథా! నీవు సంపత్కరుడవు. మోక్ష ప్రదుడవు. భక్తులు అనే సముద్రానికి 
పుట్టిన చంద్రుడవు. సుదర్శనం అనే చక్రాన్ని, త్రిశూలం అనే ఆయుధాన్ని ధరించి రాక్షసులకు భయం కలిగించే 
వాడవు. మిక్కిలి అతిశయించిన దయకు నెలవైన కన్నుల కాంతుల సమూహం కలవాడవు. 


విశేషం: హరిగా మోక్షాన్ని, హరుడుగా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడా! “ఐశ్వర్య మీశ్వరా దిచ్చే న్మోక్షమిచ్చే భజ్జనార్హనాత్‌” అని స్మృతి. 
విష్ణు శివ భక్తులనే సముద్రానికి హరిహరనాథుడు చంద్రుడైనవాడు. అంటే చంద్రుడు సముద్రాన్ని ఉప్పాంగచేసే విధంగా 
హరిహరనాథుడు భక్తులనే సముద్రాన్ని ఉప్పొంగ చేస్తాడని భావం. అలంకారం రూపకం. శ్రీకర, సుధాకర, భీకర, నికర - లఘు 
పూర్వక రేఫం అన్ని సమాసాల చివర ఉంది. కాబట్టి అంత్యప్రాసమనే శబ్దాలంకారం. “చక్రత్రిశూల.... హరిహరి - చక్రం హరిదీ, 
త్రిశూలం హరుడిదీ అని క్రమంగా అన్వయించుకోవాలి కాబట్టి యథాసంఖ్యాలంకారం. 


అమృతమయుడూ ఆనందప్రదుడూ అనే భావాన్ని 'సుధాకరి శబ్దంలో తిక్కన ధ్వనింపజేశాడు. 


భక్తుల విషయంలో ఎంత చల్లగా ఆనందామృతాన్ని వర్షిస్తాడో, శత్రువుల విషయంలో అంత భీకరంగా వాళ్ళను 
తుదముట్టించటానికి చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలను హరిహరనాథుడు ధరించాడని తిక్కన యుద్దఘట్టం ప్రాముఖ్యాన్ని 
“చక్ర... భీకర అనే సంబోధనలో సూచించాడు. 


అనివార్యం అయినప్పుడే దుష్టులను శిక్షించటానికి ఆయుధాలు ప్రయోగిస్తాడు కాని స్వతస్సిద్దంగా భగవంతుడు 
కరుణామయుడు. ఆయన ఎల్లప్పుడూ దయ కలిగిన చూపుల కాంతులను ్రసరిస్తూనే ఉంటాడు. అది ఆయన విధి. దయానిధి 
అయిన హరిహరనాథుడి తత్త్వం చివరి సంబోధనలో ఎంతో చక్కగా నిరూపించబడింది. 


“కరుణాకర అనే ప్రయోగాన్ని కేవలం భగవంతుడి దయాదృష్టి పరంగానే కాకుండా, ప్రకృత కథలోని అభిమన్యుడి వధకు 
అన్వయిస్తే ఇది కరుణరస స్వరూపం కూడా అవుతుంది. అపుడు ద్వితీయాశ్వాసంలోని ప్రధాన వృత్తాంతం “నిర్భరతర కరుణాకరం” 
. అభిమన్యుని మరణానికి ధర్మరాజాదుల కళ్ళు, పాఠకుల కళ్ళూ, కన్నీళ్ళ కడకళ్ళు అయ్యాయి. 

ఈ ఆశ్వాసంలో హరిహరుల ్రసక్తికూడా అప్రయత్నంగా కథా సందర్భంలో చోటు చేసుకొన్నది. అర్జునుడు కైలాసానికి 
పోయి శివుడి కరుణ పొందినట్టు కల గనటం, శ్రీకృష్ణుడు దయాళువై సుభద్రను ఊరడించి, దారుకుడితో అర్జునుడి (ప్రతిజ్ఞా 


140 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వాక్యాలను ప్రస్తావించటం, పుత్రశోకంతో కుమిలే ధర్మరాజును ఓదార్చటానికి “వ్యాసో నారాయణో హరిఃఅని ్రస్తుతించబడే 
కరుణామూర్తి అయిన వేదవ్యాసుడు వచ్చి ఎన్నో ఉపకథలను చెప్పి ఉపశమింపచేయటం ఈ ఆశ్వాసంలో ప్రధానాంశాలు. వీరరస 
పరంగా హరిహరుల ఆయుధాల ప్రసక్తీ కరకుణరసపరంగా అభిమన్యుడి మరణానంతర విశేషాలూ ఈ 'ప్రారంభపద్యంలో సూచించ 
బడ్డాయి. 


ట్రోణుని మూండననాంటి యుద్దము (సం. 7-32-25) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు దనమనుమండు మృతిం బొందుట విని 
ధృతరాష్తుండు. 2 

ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా! ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 

మహారాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; తన మనుమండు= తన మనమడైన అభిమన్యుడు; 

మృతిన్‌= మరణాన్ని; పొందుట= పొందటం; విని; ధృతరాష్రుండు= ధృతరా్రుడు. 

తాత్సర్యం: ప్రభూ! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ' ఆ విధంగా 

తన మనమడైన అభిమన్యుడు మరణించా డని విన్న ధృతరాష్ట్రుడు. 


ఉ. “చిత్తము వొక్కిడుం బురుషసింహునిం బౌత్తకులాగ్రగణ్యు, న 
త్యుత్తమతేజు, భూరిగుణు, నొప్పెడు మెత్తని మేనివాని, నె 
ట్లుత్తల పెట్టిరో పలువు రుగ్రమనస్కులు గూడి యక్కటా! 
యత్తెఅం గెల్లం దేటపడునట్టులుగా వివరించి చెప్పుమా!' 3 


ప్రతిపదార్థం: అక్కటా!= అయ్యో!; పలువురు= చాలామంది; ఉగ్రమనస్కులు= [క్రూరమైన హృదయం కలవాళ్ళు అనగా దయలేని 
వాళ్ళు; కూడి= ఒకటిగా గుమిగూడి; పురుష సింహునిన్‌= పురుషులలో (్రేష్టుడిని; పాత్రకుల+అ[గ్రగణ్యున్‌= మనుమల మొత్తంలో 
మొట్టమొదటగా లెక్కించదగిన వాడిని; అతి+ఉత్తమతేజున్‌= మిక్కిలి శ్రేష్టమైన పరాక్రమం కలిగినవాడిని; భూరిగుణున్‌= గొప్పగుణాలు 
కలవాడిని; ఒప్పెడు= అందగించే; మెత్తని మేనివానిన్‌= మృదువైన శరీరం కలవాడిని, అభిమన్యుడిని; ఎట్టు= ఏ విధంగా; ఉత్తల పెట్టిరో?= 
బాధపెట్టారో?; చిత్తము= నా మనస్సు; పొక్కెడున్‌= మిక్కిలి బాధపడుతూ ఉన్నది; అత్తెజంగు+ఎల్లన్‌= (ఆ+తెజుంగు) ఆ విధం 
అంతా; తేటపడునట్టులుగాన్‌= తేటతెల్లమయ్యేటట్లు(స్పష్టంగా); వివరించి= విశదపరచి; చెప్ప్తుమా= తెలుపుము. 

తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సంజయుడిని చూచి “అయ్యో! క్రూర మనస్సు కలిగిన చాలామంది, అందరూ ఒక్కటిగా 
గుమిగూడి పురుషశ్రేష్టుడూ, నా మనుమలు అందరిలో మొట్టమొదట లెక్కించదగినవాడూ, మిక్కిలి శ్రేష్టమైన 
పరాక్రమం కలవాడూ, గొప్ప గుణాలతో ఒప్పేవాడూ, అందమైన అతి సుకుమార శరీరం కలవాడూ అయిన 
అభిమన్యుడిని ఏ విధంగా బాధపెట్టారో కదా! ఆ విషయం అంతా నాకు సవిస్తరంగా స్పష్టంగా విశదీకరించి 
చెప్పుము. నా మనస్సు చాలా బాధపడుతూ ఉన్నది' అన్నాడు. 

విశేషం: ఈ పద్యంలో అతి ముఖ్య విషయం “చిత్తం పొక్కటం'. అందుకే తిక్కన “చిత్తము వొక్కెడున్‌ అనే ఎత్తుగడతో ఉత్పలమాలా 
వృత్తాన్ని ఎన్నుకొన్నాడు. సుకుమారమూ సుందరమూ అయిన భావాన్ని ఎంతో సున్నితంగా తేటపడేటట్టు చెప్పటానికి ఉత్సలం 
సర్వసమర్థం అయిందని శిల్పకళా మర్మజ్ఞుడైన తిక్కన ఇక్కడ చక్కగా నిరూపించాడు. 'ఒప్పెడు మెత్తని మేనివాని, 
“ఎట్టుత్తలపెట్టిరో?' “అత్తెణలెల్ల అనే అచ్చ. తెలుగు పదాల కూర్పులో అభిమన్యుడి అందచందాలూ, గుణ గణాలూ 
వ్యంజింపబడ్డాయి. ద్విరుక్రతకార ప్రాసం విషయాన్ని ఒత్తి చెప్పటానికి ఉద్దిష్టమైనది. ఐదు విశేషగుణాలలో అభిమన్యుడి 
ఉదాత్తగుణాలూ, అతని తేజస్సూ, ఓజస్సూ సౌకుమార్యం ఉట్టంకించబడ్డాయి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము [తగ 


పాండవులంటే సరిపడని ధృతరాష్ట్రుడికి అర్జునుడి కుమారుడిపై అంత అభిమానం కలగటానికి కారణం ఏమై ఉంటుందని 
మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఆ సందేహం అభిమన్యుడికి ప్రయోగించిన ఐదు విశేషణాల వలననే నివృత్తి అవుతుంది. మానవుడికి 
సహజమైన జాలిగుణం అనికానీ, మొసలి కన్నీరు కారుస్తున్నాడని కానీ అనుకోవాలి. తరువాతి (4) గద్యంలో ధృతరాష్ట్రుడికి 
ప్రయోగించిన విశేషణం 'మానవపతి" కావటంచేత మానవతా గుణమనే అనుకోవాలి. 


వ.  అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను: నట్లు భరద్వాజుండు పదృవ్యూహంబు సంఘటించు నెడ 
వివిధ దేశంబుల రాజులు దళంబులును, రాజకుమారులు గేసరంబులును, గర్హ దుశ్మాసన బహుళ సేనా 
పరివృతుండయి కురువిభుండు గర్లికయునుంగా నభేద్యభంగి నొనర్జిన నది వలయాకారం బగుటం జేసి 
చక్రవ్యూహంబు ననంజను, నమ్మొగ్గరంబు మొగంబునం దాను దర్పంబు మెజియ నెజియం బొలిచి నిలిచె; 
మథియు వలయు నెడలకు లావై జయద్రథ గురుపుత్ర కృప శకుని కృతవర్మ భూరిశ్రవ శృల శల్యులును, నీ 
కొడుకులును, మనుమలును రక్తమాల్యానులేపనాంబరాభరణంబులు శోభిల్ల నిలిచి; రంత భీమసేన 
ప్రముఖంబైన పాండవబలంబులు గదియ నడచె; నందు సాత్యకి ధృష్టద్యుమ్న కుంతిభోజులును, జేకితానక్షత్ర 
ధర్మక్షత్ర వర్ములును, ధృష్టకేతు నకుల సహదేవులును, నుత్తమౌజ శ్శిఖంది యుధామన్యులును ఘటోత్కచ 
విరాటద్రుపదులును, ద్రౌపదేయ కేకయ సృంజయ సముదయంబును నుక్కునం దథిమి య క్కుంభసంభవుం 
దలపడిన నవ్వి యవ్వీరుండు వాండి మిగులు బలుతూపులం దన వేండిమి సూపిన నమ్మేటి విలుకాని 
మొగంబున నిలువ నోర్వక యా సైనిక ప్రకరంబు దిరుగుడువడిన వెక్కసంబును వెజంగుపాటును 
వెల్లదనంబునుం గదుర6 గౌంతేయాగ్రజుం డూరకుండి, కర్ణికార కేతు స్పీతుండును, నుత్సాహ 
శౌర్యసంపద్దుర్నిరీక్షుండును నగు సౌభద్రుం గనుంగొని, 'వీండు దక్కనొరు లీ దృఢవ్యూహంబు భేదింపంజాల' 
రని మనంబున నిశ్చయించి యక్కునూరు నుద్దేశించి. త 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్ట్రుడు అనగానే; ఆ మానవపతికిన్‌= ఆ ధృతరాస్ర్రుడికి; సూతసూనుండు= 
సంజయుడు ; ఇట్ట ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ రీతిగా; భరద్వాజుండు= భరద్వాజుడి కొడుకైన 
(ద్రోణాచార్యుడు; పద్మ వ్యూహంబు= పద్మం మాదిరిగా సైన్యాన్ని పన్నటం; సంఘటించు+ఎడన్‌= కూర్చే సందర్భంలో; 
వివిధ దేశంబుల రాజులు= నానా దేశాల నుండి వచ్చిన రాజులు; దళంబులును= రేకులుగాను; రాజకుమారులు= 
రాకుమారులు; కేసరంబులును=  కింజల్కములుగాను; కర్ణ+దుశ్చాస న+బహుళ+సేనా+పరివృతుండు+అయి= కర్ణుడు, 
దుశ్శాసనుడు, అనేకములైన సైన్యాలచేత చుట్ట బడ్డవాడై; కురువిభుండు= దుర్యోధనుడు; కర్లికయునున్‌+కాన్‌= తామర మధ్యలో 
ఉండే. దుద్దుగాను కాగా; అభేద్యభంగిన్‌= భేదించటానికి _ వీలుకాని విధంగా; జఒనర్చినన్‌= చేయగా; అది= 
ఆ సైన్యం; వలయ+ఆకారంబు= గుండ్రమైన ఆకారం కలిగింది; అగుటన్‌+చేసి= కావటం చేత; చ(క్రవ్యూాహంబును= చక్రం 
ఆకారం కలిగిన వ్యూహం అని కూడా; అనన్‌+చనున్‌= అనటానికి చెల్లుతుంది; ఆ+మొగ్గరంబు+ మొగంబునన్‌= అట్టి ఆ 
పద్మవ్యూహం యొక్క ముఖభాగంలో; తాను= ద్రోణుడు; దర్పంబు+ మెజయన్‌= గర్వం అతిశయించగా; నెజయన్‌= నిండుదనం 
చెలరేగగా; పొలిచి= ప్రత్యక్షంగా కనబడి; స్థిరమై నిలిచెన్‌= గట్టిగా నిలిచాడు; మజీయున్‌= ఇంకా; వలయు+ఎడలకున్‌= తగిన 
చోట్లకు; లావు+ఐ= బలమై; జయ[ద్రథ+ గురుపుత్ర+ కృప+శకుని+ కృతవర్మ+భూరి(శ్రవః+శల+శల్యులును= సైంధవుడు 
(ధృతరాష్ట్రుడి అల్టుడు, దుస్సల మగడు) అశ్చత్సామ (ద్రోణుడి కొడుకు); కృపాచార్యుడు ((ద్రోణాచార్యుల బావమజది; (ద్రోణుడికి 
మునుపు కౌరవులకు అస్త్రగురువు); శకుని= గాంధార దేశపురాజు (గాంధారికి తోబుట్టువు); కృతవర్మ (హృదికుడి కొడుకు 
- ఇతడు యదు వంశపురాజు); భూరిశవుడు= సోమదత్తుడి రెండవ కుమారుడు; శలుడు= సోమదత్తుడి మూడవ కొడుకు; 
శల్యుండు= మటద్రదేశపురాజు, మాద్రికి తోబుట్టువు; నీ కొడుకులును= దుర్యోధన దుశ్తాసనులతో పాటు తక్కిన నీఅందరు 
కుమారులున్నూూ; మనుమలును= మనుమళ్ళు అందరున్నూ; రక్తమాల్య+ అనులేపన+అంబర+ఆభరణంబులు= ఎ|(ర్రని దండలు, 


142 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గంధపు పూతలూ, వ(స్తాలూ, భూషణాలూ; శోభిల్లన్‌= ప్రకాశిస్తూ ఉండగా; (పొలిచి) నిలిచిరి= (ఒప్పుగా) ఎదుట నిలిచారు; 
అంతన్‌= ఆ సమయంలో; భీమసేన ప్రముఖంబు+ఐన= భీముడు ముఖ్యంగా ఉండేది అయిన; పాండవబలంబును= 
పాండవసైన్యం కూడా; కదియన్‌= మార్కొనగా లేక సమీపించునట్టుగా; నడచెన్‌= నడిచింది; అందున్‌= ఆ పాండవ సైన్యంలో; 
సాత్యకి= సత్యకుడి కొడుకు (ఇతడికే శ్రైనేయుడు, యుయుధానుడూ అనే పేర్చు కూడా ఉన్నాయి); ధృష్టద్యుమ్న= (ద్రుపదుని 
కొడుకు (ఇతడు అన్ని అంశంలో పుట్టినవాడు; నకుల= నకులుడు; సహదేవులును= సహదేవుడు అనే ముగ్గురున్నూ; ఉత్తమౌజః= 
ఉత్తమౌజుడు (ధృష్టద్యుమ్నుడి తమ్ముడు); శిఖండి= శిఖండి (ధృష్టద్యుమ్నుడి అన్న); యుధామన్యులును= యుధామన్యుడు 
(ధృష్టద్యుమ్నుడి తమ్ముడు); అను మువ్వురున్నూ; ఘటోత్కచ= ఘటోత్కచుడు (భీమసేనుడికి హిడింబయందు పుట్టిన 
కుమారుడు); విరాట= విరటుడు (విరాట దేశపురాజు); [ద్రుపదులును= పాంచాల దేశపురాజు (ద్రుపదుడున్నూ; 'ద్రౌపదేయ= 
ద్రౌపది కుమారులు; కేకయ= కేకయుడు (శిబి చక్రవర్తి నలుగురు కుమారులలో ఒకడు); స్పంజయ= సృంజయుడు అనే 
రాజుయొక్క; సముదయంబును= సమూహమునూ; ఉక్కునన్‌= గర్వంతో; తజిమి= వెంబడించి; ఆ+కుంభసంభవున్‌= ఆ 
(ద్రోణుడితో; తలపడినన్‌= డీకొనగా; ఆ+వీరుండు= వీరుడైన ఆ ద్రోణుడు; నవ్వి= గేలిగా నవ్వి; వాండి+మిగులు= మిక్కిలి 
పదునుగల; బలు= బలమైన; తూపులన్‌= బాణాలచేత; తన వేండిమి= తన శౌర్యాన్ని; చూపినన్‌= ప్రకటించగా; ఆ+మేటి విలుకాని 
మొగంబునన్‌= ఆ గొప్ప ధనుస్సును ధరించిన అతడి ఎదుట; నిలువన్‌+ఓర్వక= ఎదిరించి నిలవటానికి ఓపలేక; 
ఆ+సైనిక+ప్రకరంబు= ఆ సైనికుల మొత్తం; తిరుగుడు పడినన్‌= వెనుకకు మళ్ళగా; వెక్కసంబును= సహించలేకపోవటం; 
వెజంగుపాటును= ఆశ్చర్యపడటం; వెల్లందనంబునున్‌= వెలవెలపోవటమున్నూ; కదురన్‌= కలుగగా; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీ కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; కర్షికార+కేతు+స్సీతుండును= కొండగోగు చెట్టు గుర్తుగా గల జెండా చేత; 
అతిశయించిన వాడున్నూ; ఉత్సాహ శౌర్య సంపద్‌+దుర్నిరీక్షుండును= ఉత్సాహం, శూరత్వం అనే సంపద చేత చూడటానికి 
వీలుకాని వాడున్నూ; అగు= అయిన; సౌభద్రున్‌= సుభద్రాపుత్రుడైన అభిమన్యుడిని; కనుంగొని= చూచి; వీండు+తక్కన్‌= ఇతడు 
తప్ప; ఒరులు= ఇతరులు; ఈ+దృఢ వ్యూహంబు= ఈ గట్టిమొనను; భేదింపన్‌+చాలరు= భేదించటానికి (బీల్చ్బటం చేత 
పగులగొట్టటానికి) సమర్ధులు కారు; అని మనమునన్‌+నిశ్చయించి= అని మనస్సులో నిర్ణయానికి వచ్చి; ఆ+కుమారున్‌= ఆ 
అభిమన్యు కుమారుడిని; ఉద్దేశించి= తలచి లేదా భావించి. 


తాత్పర్యం: పలువురు ఒక్క బాలుడిని చుట్టుముట్టి ఎట్టా బాధపెట్టారో చెప్పుము” అని ధృతరాష్ట్రుడు సంజయుడిని 
అడగగానే అతడు ఇట్లా అన్నాడు: ద్రోణాచార్యుడు వలయాకారంగా పద్మ(చక్ర) వ్యూహాన్ని పన్నాడు. అందులో 
రేకులు వివిధ దేశాలనుంచి వచ్చిన రాజులు, కింజల్కాలు రాకుమారులు, తామర నడిమిదిమ్మె కర్ష 
దుశ్శాసనాదులతో కూడుకొన్న దుర్యోధనుడు. ఎవ్వరికీ భేదించటానికి వీలుకాని ఆ మొగ్గరం ముఖభాగంలో 
(ద్రోణుడు మహాదర్చంతో మెరుస్తూ నిలిచాడు. ఎక్కడెక్కడ తగు సైన్యాన్ని ఏర్పాటు చేయాలో దానికి అనుగుణంగా 
సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు - తక్కిన ధృతరా్ర్రుడి 
కుమారులూ, మనుమళ్ళూ అందరూ అన్ని హంగులతో అలంకరించుకొని యుద్దానికి సంసిద్దు లయ్యారు. 


ఇక పాండవసైన్యంలో భీమసేనుడు ప్రముఖపాత్ర వహించాడు. ఆయనకు అండదండగా సాత్యకి, 
ధృష్టద్యుమ్న, కుంతిభోజులూ, చేకితాన క్షత్రధర్మ క్షత్రవర్మలూ, ధృష్టకేతు నకుల సహదేవులూ, ఉత్తమౌజుడూ, 
శిఖండీ, యుధామన్యువూ, ఘటోత్కచుడు, విరటుడూ, ద్రుపదుడూ, [ద్రాపదేయులు, కేకయుడూ, సృంజయుడూ 
మహాపరా[క్రమంతో (ద్రోణుడిని మార్కొన్నారు. అతడు చిరునవ్వుతో పాండవుల పై తీవ్రబాణాలు ప్రయోగించాడు. 
దానితో పాండవసైన్యం సంభ్రమాశ్చర్యాలతో వెలవెల్లనై వెనుకకు మళ్ళింది. అప్పుడు ధర్మరాజు ఈ మొగ్గరాన్ని 
ప్రవేశించటానికి సాటిలేని ధైర్య శౌర్య సాహసాలూ, సముత్కటమైన ఉత్సాహమూ ఉన్న సమర్ధుడు ఒక్క సౌభ(ద్రుడే 
అని నిశ్చయించుకొని, ఆ అభిమన్యుడిని ఉద్దేశించి ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 143 


విశేషం: పద్మాకారంలో సైన్యాన్ని ఒకచోట చేర్చి, ఎక్కడెక్కడ ఏయే యోధులను కట్టుదిట్టంగా ఎట్లా ఉంచాలో అట్లా ఉంచి, 
(ద్రోణుడు ఏర్పరిచిన వ్యూహం సమరసన్నాహం శత్రువులకు దురవగాహమైందనీ, అటువంటి దృఢ వ్యూహాన్ని అవలీలగా చొచ్చుకొని 
పోగలిగే సామర్థ్యం ఒక్క సౌభద్రుడికి మాత్రమే ఉన్నదని ధర్మరాజు [గ్రహించటం ఈ వచనభాగంలోని విశేషం. అభిమన్యుడి 
శక్తి సామర్థ్యాలను ఉట్టంకిస్తూ ప్రయోగించిన విశేషణాలు అటు వీరరస స్పూర్తినీ, ఇటు కావ్యకళా సౌందర్యాన్నీ సముజ్జలంగా 
ప్రకాశింప జేస్తున్నాయి. 
సీ.  *ఈ యొద్దు భేదింప నే మెవ్వరము నేర । మర్దునుండును నీవు నచ్యుతుండు. 

బ్రద్యుమ్నుండును దక్క; బార్జుండు మనల ను । లసమాడకుండ నీ లావు మెఅపి 

భేదించి మా కెల్ల బ్రియ మొనర్వు కు । మార!' యనవుడు నత డాననాబ్ద మలర 
“దీని ముఖంబు భేదించు తెజంగు నా । కెజిందించె మా తండ్రి; యేను దెజపి 


ఆ. _ సేయనేర్లుం జొచ్చి చించి చెండాడెద | మూంక లెల్లం జుట్టు ముట్టినపుడు 
వెడలు నట్టి వెరవు విన ; దాని కేమి? । నా చొచ్చు నేర్పు బలువుం జూడు మధిప! క్‌ 


ప్రతిపదార్థం: కుమార!= పుత్రా! అభిమన్వ్యూ!; ఈ ఒడ్డున్‌= ఈ వ్యూహాన్ని; భేదింపన్‌= చీల్చటానికి (పగులకొట్టటానికి); 
అర్జునుండును= మీ తండ్రియైన అర్జునుడున్నూ; నీవున్‌= నీవున్నూ; అచ్యుతుండున్‌= శ్రీకృష్ణుడున్నూ; ప్రద్యుమ్నుండును= 
శ్రీకృష్ణుడి కుమారుడైన పప్రద్యుమ్నుడున్నూ; తక్కన్‌= తప్ప; ఏము= మేము - అంటే ధర్మరాజాదులం; ఎవ్వరమున్‌= ఎవ్వరమున్నూ; 
నేరము= సమర్హులం కాము (ఆ కాలంలో పద్మవ్యూహాన్ని అర్జునుడు, అతడి కొడుకు అభిమన్యుడూ, శ్రీకృష్ణుడు, అతడి కొడుకు 
ప్రద్యుమ్నుడూ తప్ప మరెవ్వరూ పాండవ శిబిరంలో భేదించే వాళ్ళు లేరని తెలుస్తూ ఉన్నది); పార్భండు= పృథా పుత్రుడైన అర్జునుడు; 
మనలన్‌= ప్రస్తుతం పాండవ శిబిరంలో ఉండే మనలను అందరినీ; ఉల్లసము+ఆడకుండన్‌= మనస్సు నొచ్చేటట్టు గేలిచేస్తూ 
పొడిచి పొడిచి మాటాడకుండా; నీలావున్‌= నీ బలాన్ని; మెజపి= ప్రకటించి; భేదించి= పద్మవ్యూహాన్ని పగులగొట్టి; మాకున్‌+ఎల్లన్‌= 
మాకు అందరికీ; ప్రియము+జఒనర్సు= మేలు కలిగించుము; అనవుడున్‌= అని ధర్మరాజు అనగానే; అతండు= అభిమన్యుడు; 
ఆనన+అబ్బము= ముఖపద్మం; అలరన్‌= వికసించగా; మా తండడ్రి= నా జనకుడైన అర్జునుడు; దీని+ముఖంబున్‌= ఈ వ్యూహం 
యొక్క ముఖాన్ని; భేదించు తెజంగున్‌= పగులగొట్టే తీరును; నాకున్‌= నాకు; ఎటింగించెన్‌= తెలిపాడు; ఏను= నేను; చొచ్చి= 
ప్రవేశించి; తెజిపి చేయన్‌= అవకాశం కలిగించటానికి లేదా సందు చేసికొనటానికి అంటే వ్యూహాన్ని పగులగొట్టి(ఛేదించ) టానికి; 
నేర్తున్‌= చాలి ఉన్నాను; మూంకలు+ఎల్లన్‌= సేనలు అన్నీ; చుట్టుముట్టినపుడు= చుట్టూ నన్ను పొదివిన సమయంలో; చించి= 
చీల్చి, భేదించి; చెండాడెదన్‌= హతమారుస్తాను; వెడలునట్టి వెరవు= వ్యూహం నుండి బయటకు వచ్చే ఉపాయం; వినన్‌= వినలేదు; 
దాని కేమి?= అంత మాత్రాని కేమి?; అట్టా తెలియకపోయినంత మాత్రాన ఏమౌతుందిలే; అధిప!= రాజా! (ధర్మరాజా[; నా 
చొచ్చు నేర్చ్పున్‌= వ్యూహాన్ని భేదించి లోపలికి పోయే నా చాకచక్యాన్ని; బలుపున్‌= అతిశయాన్ని; చూడుము= చూడుము. 


తాత్పర్యం: “ఈ మొగ్గరాన్ని భేదించటానికి నీవూ, మీ తండ్రి అర్జ్హునుడూ, కృష్ణుడూ, ఆయన కుమారుడు 
'ప్రద్యుమ్నుడూ తప్ప మే మెవ్వరమూ చాలం. నీ తండ్రి మమ్ములను గేలిచేసి మనస్సు గాయపడేటట్టు 
మాటాడకుండా నీ బలాన్ని ప్రకటించి, మాకు అందరికీ ప్రీతి కలిగించుము”. ఆ మాటలు వినగానే అభిమన్యుడి 
ముఖపద్మం విప్పారింది. అప్పు డతడు “ఈ వ్యూహ ముఖాన్ని భేదించే పద్దతి మాత్రమే నా తండ్రి నాకు తెలిపాడు. 
కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకొంటాను. వ్యూహాన్ని భేదించి ఇదిగో ఇప్పుడే లోనికి ప్రవేశిస్తాను. 
నన్ను చుట్టుముట్టిన సేనల్ని హతమారుస్తాను. అయితే నాకు పద్మవ్యూహం నుండి వెలుపలికి వచ్చే ఉపాయం 
తెలియదు. తెలియనంత మాత్రాన ఏమౌతుంది? దాని కేమి గాని, ఇప్పుడు నేను వ్యూహాన్ని భేదించి లోపలికి 
చొచ్చుకొని పోయే నా నేర్పు, అతిశయం ఎలాంటివో చూడండి” అన్నాడు. 


144 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: దేశీయచ్చందస్సులో అచ్చ తెలుగు పదాల కూర్చు నేర్పుతో ఆంధధ్రావళికి మోదాన్ని కలిగించటం తిక్కన ధ్యేయం. ఈ 
పద్యంలో భేదించు, ముఖము, ఆననాబ్దము, ప్రియము అనే తత్సమపదాలు, వ్యక్తుల పేర్టు సంబోధనలు తప్ప తక్కినదంతా 
తిక్కన నుడికారపు సొంపునకు తారకాణ. విషయమంతా చెప్పి చివరలో సంబోధనలు వాడటం ఈ పద్యంలోని మరొక విశేషం. 
కుమార! అధిప! అనే సంబోధనాంత శజ్టాలలో రణధర్మానికి సంబంధించిన నియమం సూచితం. 


వ. అనిన విని ధర్మనందనుండు ధనంజయ నందనున కి ట్లనియె. 6 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అభిమన్యుడు చెప్పగా; విని= ఆకర్షించి; ధర్మనందనుండు= యమధర్మరాజు కొడుకైన ధర్మరాజు; 
ధనంజయ నందనునకున్‌= అర్జునుడి కుమారుడైన అభిమన్యుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా అభిమన్యుడు చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తాను మళ్ళీ అభిమన్యుడితో ఇట్టా 
అంటున్నాడు: 

నిశేషం: వచన రచనలో సమత అనే లక్షణానికి ఈ వాక్యం చక్కని నిదర్శనం. పద్య రచనలో మధ్య మధ్య వచనం వ్రాయకూడదని 
ఒకనాటి తిక్కన అభిప్రాయం. రచనలో పరిపక్షత, మానసిక పరిపూర్ణత నెలకొన్న తర్వాత పూర్వాభిప్రాయానికి పూర్తిగా స్వస్తి 
పలికి నన్నయ మాదిరిగనే పద్యముల గద్యములన్‌ రచించెదన్‌ గృతులో అని భారతాంధ్రీకరణం గావించాడు. ప్రస్తుత వాక్యంలో 
ధర్మనందనుడు అంటే యమధర్మరాజు కుమారుడని మాత్రమే కాకుండా ధర్మంచేత ఆనందాన్ని కలిగించేవాడని భావం. 


క. తెజపిగొని నీవు సొచ్చినం । బియుందన చొచ్చెదము రిపులు పెల్లగిలంగ నం 
దజిమును మా కిది యెంతయు । నుజునట్టి వరంబు దీని నొసంగుము పుత్రా! 7 


ప్రతిపదార్దం: పుత్రా!= కుమారా! (అభిమన్యు సంబోధనం); నీవు; తెజిపిగొని= ఎడం చేసికొని; చొచ్చినన్‌= వ్యూహంలో ప్రవేశిస్తే; 
అందజణమును= మేము అందరమూ; రిపులు= శత్రువులు; పెల్లగిలంగన్‌= తొలగిపోయే విధంగా; పియుందనన్‌+అ= వెంటనే లేక 
వెనుకనే; చొచ్చెదము= 'ప్రవేశిస్తాము; ఇది= ఇట్టా మెలగటం; మాకున్‌= మాకు; ఎంతయున్‌= మిక్కిలి; ఉజు+అట్టి= తగినటువంటి 
వరంబు= వరం; దీనిన్‌= ఈ వరాన్ని; ఒసంగుము= ఇమ్ము. 


తాత్పర్యం: కుమారా! అభిమన్య్యూ! నీవు ఎడం చేసికొని వ్యూహంలోకి చారబడితే మేము అందరమూ కూడా నీ 
వెనుకనే శత్రువులు తొలగిపోయేటట్టు వస్తాము. ఇది మాకు తగినట్టి (శ్రేష్టమైన వరం. ఇట్టి వరం నీవు మాకు ఇవ్వాలి. 


విశేషం: తిక్కన కంద పద్య రచనలో సిద్ధహస్తుడు. ఎంతటి భావాన్నైనా కందంలో అందంగా పొదిగించే శిల్పకళా పారమ్యంలో 
ఆయనకు ఆయనే సాటి. 'ఉలు” అనే అచ్చతెలుగు పదాన్ని 'తగు” అనే అర్జంలో తగు స్థానంలోనే తిక్కన ప్రయోగించాడు. 


చ. అనవుడు భీము. డిట్టులను 'నర్దుననందన! నీవు ముంద రి 
మొన యొకయింత సించిన నమోఘరయంబున౦ బార్నతుండు నే 
నును ద్రుపదుండు సత్యకతనూభవుండున్‌ విరటుండు నంత నం 
త నడరి చింతు మెల్లెడలు దారుణవిక్రమజ్బంభణంబునన్‌.” 8 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధర్మరాజు చెప్పగానే; భీముండు= భీమసేనుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; 
అర్జుననందన!= ఓ అభిమన్య్యూ]!; నీవు; ముందర= ముందుగా; ఈ+మొనన్‌= ఈ పద్మ(చక్ర) వ్యూహాన్ని; ఒక ఇంత= కొంచెం; 
చించినన్‌= భేదిస్తే, అమోఘరయంబునన్‌= అడ్డుకోలేని వేగంతో; పార్షతుండున్‌= ద్రుపదుడున్నూ; సత్యక తనూభవుండున్‌= 
సాత్యకియున్నూ (ఇతడు వృష్టివంశంలో పుట్టినవాడు); విరటుండున్‌= విరాట మహారాజున్నూ; అంతన్‌+అంతన్‌= అంతంతలో- 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 145 


అంటే కొంతదూరంలోనే; అడరి= విజృంభించి; దారుణ= భయంకరమైన; విక్రమజ్బంభణంబునన్‌= పరాక్రమంయొక్క 
అతిశయంతో; ఎల్లెడలు= అన్ని వైపులూ (ప్రక్కలూ); చింతుము= చీల్చివేస్తాం ((వ్రక్కలిస్తాం). 


తాత్పర్యం: ఆ విధంగా ధర్మరాజు చెప్పిన వెంటనే భీమసేనుడు ఇట్లా అన్నాడు: “అభిమన్య్యూ! నీవు ముందుగా 
వ్యూహాన్ని కొంచెం భేదిస్తే వెంటనే ఎవ్వరూ అడ్డుకోలేని వేగంతో నేనూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటమహారాజూ 
అతి సమీపంలోనే విజృంభించి భయంకరమైన పరా(క్రమస్సూర్తితో అన్ని దిక్కులూ (ప్రక్కలూ) వ్రక్కలిస్తాం." 
నిశేషం: ఇది చంపకమాలావృత్తం. ఇందులోని పదాల కూర్పులో సన్నివేశానికి అనుగుణంగా మహావేగం స్పురిస్తూ ఉన్నది. 'అర్హున 
నందన! అని సంబోధించటం సాభిప్రాయం. సంబోధనలోనే కాకుండా మొత్తం పద్యంలోని నకారాలు (ద్రుతగతికి ఎంతో 
ఉపకరించాయి. పద్యంలో పదపదమూ తునిగిన ట్లున్నప్పటికీ “అమోఘరయంి తో సాగినట్టు రచించటం తిక్కన సందర్భశుద్ది 
గల జాొచిత్యాన్ని, భావ కళాసౌందర్యాన్ని పట్టి యిస్తున్నాయి. ఎక్కడి కక్కడ ముక్కలు ముక్కలుగా పదసముదాయాన్ని 
నిబంధించటంలో కూడా సైన్యాన్ని (వ్రక్కలు వ్రక్కలుగా అన్ని ప్రక్కలా చీల్చి చెండాడటం అనే ప్రధాన ప్రయోజనం సాధించబడింది. 


వ. అనిన విని అభిమన్యుం డాతని యాననం బాలోకించి. 9 


ప్రతిపదార్దం: అనినన్‌= అని భీముడు అనగా; విని= సావధానంగా విని; అభిమన్యుండు= అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; 
ఆతని= భీమసేనుడి; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: భీముడు చెప్పిన మాటలు విని అభిమన్యుడు అతడి ముఖాన్ని ఆసక్తికరంగా చూచాడు. 


నిశేషం: తర్వాతి పద్యానికి అనుబంధ ప్రాయంగా రచించబడ్డ ఈ వచనంలో అకారం మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు శజ్దాలంకార 
సౌందర్యాన్ని ప్రకటించటమే కాకుండా అందులో ఒక విధమైన అవేగాన్ని కూడా తిక్కన ధ్వనింపజేశాడు. 


చ. '“నను విను కీచకాంతక! మనంబున ద్రోణుండు మెచ్చం జొచ్చి య 
మొన గలంగింప కిట్లు కురుముఖ్యుండు ధర్మసుతుండు గారవిం 
చిన జతనంబు నిష్పలము సేయుదునే? నరుండున్‌ సుభద్రయున్‌ 
దనయుని గాంచి సంతసము దాల్ద్చుట యంతయు రిత్తయిత్తునే? 10 


ప్రతిపదార్హం: కీచకాంతకా!= భీమసేనా; ననున్‌+విను= నన్ను ఉద్దేశించి వినుము (అనగా నామాట ఆలకించుము); 
(ద్రోణుండు= ప్రస్తుతం పద్మవ్యూహాన్ని పన్నిన సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు; మనంబునన్‌= మనస్సులో; మెచ్చన్‌= 
పొగడగా; ఆ+మొనన్‌+చొచ్చి= ఆ పద్మవ్యూహాన్ని ప్రవేశించి; కల6గింపక= కలత కలిగించకుండా; ఇట్టు= ఈ విధంగా; 
కురుముఖ్యుండు= కురువంశంలో ప్రధానమైన వాడగు ధర్మరాజు; గారవించిన= గౌరవించినటువంటి; జతనంబున్‌= 
(ప్రయత్నాన్ని; నిష్టలము+చేయుదునే?= వ్యర్ధం చేస్తానా?; నరుండున్‌= తండ్రి అయిన అర్జునుడూ; సుభద్రయున్‌= తల్లి 
అయిన సుభద్రా; తనయునిన్‌= కుమారుడిని; కాంచి= చూచి; సంతసము తాల్చుట+అంతయున్‌= సంతోషాన్ని పొందటం 
అంతా; రిత్తపుత్తునే?= వ్యర్థం గావిస్తానా? 


తాత్పర్యం: భీమసేనా! వినుము. (ద్రోణుడు మెచ్చేవిధంగా వ్యూహాన్ని భేదించి లోపలికి ప్రవేశిస్తాను. ధర్మరాజు 
మన్ననతో తలపెట్టిన ప్రయత్నాన్ని వమ్ము చేస్తానా? తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించటాన్ని వ్యర్థం చేయను. 


విశేషం: కీచకాంతకా! అనే ప్రయోగంలో ప్రస్తుతం తన ప్రయత్నం ఫలించటం అనే స్ఫురణ అభివ్యక్తం. కీచకుడి పీచమణచినట్టు- 
ప్రస్తుతం పద్మవ్యూహాన్ని చీల్చివేస్తానని ధ్వని. పాండవపక్షంలో కురువంశానికి చెందిన 'ప్రధానవ్యక్తి ధర్మరాజు. ఆయనే అభిమన్యుడిని 


146 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ్యూహం భేదించే ప్రయత్నానికి పురికొల్పాడు. కాబట్టి అది వ్యర్ధం కాదు. అట్లాగే తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించలేనివాడు 
ఏ విధంగా నందనుడు అవుతాడు? అందువలన తల్లిదండ్రులు సంతోషించేటట్లు తన ప్రయత్నం ఫలవంతమౌతుంది అన్నాడు. 


చ. ఇదె యొక పిన్నవా€ డడరి యెక్కుడు మూంకల క్రందు.€ దోలెడున్‌ 
గదుపుల వెల్టు గోపకుని కైవడి నంచు జనుల్‌ నుతింప. జే 
సెద; విని మామ ప్రీతి విలసిల్లంగం దండ్రియు సంతసిల్ల బె 
ట్టిదు. డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగిం బేర్దెదన్‌. 11 


ప్రతిపదార్హం: కదుపులన్‌= ఆవులమందలను; వెల్చు= వెడలించే(తోలే); గోపకుని కైవడిన్‌= గొల్లవాడివలె; ఇదె= ఇదిగో; ఒక 
పిన్నవాండు= ఒక బాలుడు; అడరి= విజ్బంభించి; ఎక్కుడుమూంకల+క్రందున్‌= మిక్కుటమైన సేనలసందడిని; తోలెడున్‌= 
తరుముతూ ఉన్నాడు; అంచున్‌= అని అంటూ; జనుల్‌= ప్రజలు; నుతింపన్‌= పొగిడేటట్టు; చేసెదన్‌= చేస్తాను; విని= నేను 
చేసిన పనిని గురించి విని; మామ= మేనమామ అయిన శ్రీకృష్ణుడు; ్రీతిన్‌+విలసిల్లంగన్‌= సంతోషం లేక ప్రేమతో ఒప్పగా 
(ప్రీతిని పొందగా); తండ్రియున్‌= తండ్రి అయిన అర్జునుడున్నూ; సంతసిల్లన్‌= సంతోషించగా; బెట్టిదుండు+అగు= (క్రూరుడూ, 
ఉద్ధతుడూ అయిన; కౌరవ+ఇం(ద్రునకున్‌= కౌరవులలో ్రేష్టుడైన ఆ దుర్యోధనుడికి; డెప్పరము+అయ్యెడు+భంగిన్‌= దుస్సహం 
అయ్యే విధంగా; పేర్చెదన్‌= విజృంభిస్తాను. 


తాత్సర్యం: “గొల్లవాడు ఆవులమందలను అదలించి తోలేవిధంగా ఒక బాలుడు సందడిగా ఉండే మిక్కుటమైన 
సైన్యాన్ని తరుముతూ ఉన్నా డంటూ ప్రజలు పొగడేటట్టు పరా(క్రమిస్తాను. ఇది విని మేనమామ శ్రీకృష్ణుడూ, 
నా తండ్రీ ఎంతో సంతోషిస్తారు. క్రూరుడైన దుర్యోధనుడికి దుస్సహం అనిపించే విధంగా విజృంభిస్తాను. 


విశేషం: గోవులను మళ్ళించటం అనేది ఇక్కడ ఉపమానంగా (ప్రయోగించబడింది. కాని భారత యుద్ధం 'ప్రారంభం కాకముందు 
ఆవుల మందలను వెనక్కు తోలటం ఒక మహావీరకార్యంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఉత్తరగో[గ్రహణ సందర్భంలో అర్జునుడు 
ప్రదర్శించిన అవ(క్రపరాక్రమం ప్రజలకూ, రాజుకూ అందరికీ ఆనందాన్ని కలిగించింది. దుర్యోధనుడికి ఆనాటి సంఘటన 
దుస్పహంగా పరిణమించింది. సేనలను కదుపులతో పోల్చటం వలన అర్జునుడి ఆనాటి పరాక్రమాన్ని అభిమన్యుడిలో 
ఆరోపించినట్టయింది. గోపకులలో అతి ముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆయనకు ఆలమందలను తోలటం ఒక సరదా. అది ఆయనకు 
ఎంతో ప్రీతికరం. అట్లాగే అభిమన్యుడున్నూ ఎంతో సరదాగా, అవలీలగా ఆలమందలను తోలినట్టు సైన్యాన్ని తోలాడని చెప్పటం 
వలన పూర్వ విషయాన్ని స్ఫురణకు తెచ్చినట్టయింది. 'ఇదె' అను ఎత్తుగడలో పద్యాన్ని ప్రారంభించి అది ఏ విధంగా పలువురికి 
సంభ్రమాశ్చర్య సంతోషాలను కలిగించిందో తిక్కన ఎంతో నాటకీయంగా సన్నివేశాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశాడు. 
క. _ అనిన విని ధర్మసూనుండు | దను ప్రీతిం జూచి 'నీదు ధైర్యము శౌర్యం 

బును బలమును గీర్తియు వ । ర్ధన మొందెడు' మనుడు6 బార్ధతనయుం డెలమిన్‌. 12 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అభిమన్యుడు చెప్పగా; ధర్మసూనుండు= ధర్మతనయుడు; విని= ఆకర్షించి; ప్రీతిన్‌= ప్రేమతో; 
తనున్‌= తనను అనగా అభిమన్యుడిని; చూచి; నీదు+ధైర్యమున్‌= నీ యొక్క ధీరత్వమూ; శౌర్యంబును= శూరత్వమూ; బలమును= 
సత్తువా; క్షీర్తియున్‌= యశస్సూ; వర్దనము+జఒందెడున్‌= అభివృద్ది పొందుగాక; అనుడున్‌= అని అనిన వెంటనే; పార్థతనయుండు= 
అభిమన్యుడు; ఎలమిన్‌= ప్రీతితో. 
తాత్పర్యం: అభిమన్యుడి మాటలు విని ధర్మరాజు ఎంతో ప్రీతితో అతడిని చూచి 'నీ ధీరత్వమూ, శూరత్వమూ, 
బలమూ, యశస్సూ వర్దిల్లుగాక!' అని ఆశీర్వదించాడు. అటుపై అభిమన్యుడు ఎంతో సంతోషంతో. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 147 


నిశేషం: మహాపరాక్రమశాలికి ఏయే గుణాలు ఉండాలో అవి అభిమన్యుడిలో ఉన్నాయి అని చెబుతూ ఆ విశిష్ట లక్షణాలతో 
ఇంకా వర్షిల్ల వలసిందని దీవించటం వీరుడిని మరికొంత (ప్రేరేపించటమే కాకుండా సంతోషభరితుడిని కూడా చేస్తుంది అనే 
విషయం ఈ పద్యంలో వెల్లడించబడింది. 'వర్హన మయ్యెడున్‌ అనటంలో అభిమన్యుడి భవిష్యన్మరణ సూచనను అవితథవాక్కు 
అయిన ధర్మరాజునోట పలికించాడు తిక్కన. “వర్ధని శబ్దమునకు వృద్దిపొందుట అని ఒక అర్థం. ఖండనము, ఛేదనము అనే 
అర్జాలు కూడా ఉన్నాయి. 'వృధ్‌ ధాతువునకు ఖండించుట ఛేదించుట అనే అర్జాలు కూడా ఉన్నాయి. అందుచేత “వర్టని శబ్దం 
ఇక్కడ శ్రిప్టమై 'ప్రకరణానుగుణమైనది. 

వ. తన సారథిం గనుంగొని 'మన యరదంబు ద్రోణానీకంబుపై. బజిపు” మనుటయు నా సుమితుం డర్దున 

పుత్తున కి ట్లనియె. 13 


ప్రతిపదార్థం: తన+సారథిన్‌= (అభిమన్యుడు) తన రథాన్ని నడిపే అతడిని; కనుంగొని= చూచి; మన+అరదంబున్‌= మన 
రథాన్ని; ద్రోణ+అనీకంబు+పైన్‌= ద్రోణాచార్యుడి సైన్యం మీదికి; పఅపుము= తోలుము (పరువెత్తేటట్టు చేయుము); 
అనుటయున్‌= అని చెప్పగా; ఆ+సుమిత్రుండు= సుమిత్రుడు అను పేరుగల ఆ సారథి; అర్జ్హునపుత్రునకున్‌= అభిమన్యుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అభిమన్యుడు తన సారథి అయిన సుమి(త్రుడిని చూచి 'మన రథాన్ని ద్రోణసైన్యం మీదికి దూకించుము” 
అన్నాడు. అప్పుడు ఆ రథసారధి అభిమన్యుడితో ఈ విధంగా అన్నాడు: 


తే. '“బాలుండవు నీవు; కుంభజ ప్రముఖ సైన్య । పతులు ప్రాఢులు; పెక్కులు బవరములకు. 
జొచ్చి యెజుంగని నీచేత జచ్చువారు । గారు; బహువిధ సమర కర్కశులు వారు. శ4 


ప్రతిపదార్ధం: నీవు; బాలుండవు= పసివాడవు; కుంభజ+'ప్రముఖ+ సైన్యపతులు= (ద్రోణాచార్యుడు మొదలైన సేనాధిపతులు; 
'ప్రాఢులు= ప్రొఢి కలిగినవాళ్ళు - గొప్ప నేర్పరులు; పెక్కులు+బవరములకున్‌= అనేక యుద్దాలలో; చొచ్చి= ప్రవేశించి; ఎజుంగని= 
తెలియని అనగా ్రవేశించని (అనుభవం లేని); నీచేతన్‌= నీచేతిలో; చచ్చువారు కారు= చచ్చేవారు కారు అంటే చంపబడరు; 
వారు= ఆ ద్రోణాదులు; బహువిధ సమర కర్కశులు= అనేక విధాలైన యుద్దాలలో కఠినులు (ఎన్నో యుద్దాలలో పాల్తొని బాగా 
అనుభవాన్ని సంపాదించి ఆరితేరి ఉన్నారు అని భావం). 


తాత్పర్యం: ' నీవా? బాలుడివి. ద్రోణాదులా? మహా్రాఢులు. నీచేత వాళ్ళు చావరు. నీకు యుద్ధపరిజ్ఞానం 
చాలదు. ఎక్కువ యుద్దాలలో నీవు ఇంతవరకూ పాల్గొనలేదు. వాళ్ళు అనేక యుద్దాలలో పాల్గొని ఆరితేరి ఉన్నారు.” 


విశేషం: బాలుడివి. తెలియనివాడవు అని అభిమన్యుడిని గురించి చెప్పేటప్పుడు అచ్చ తెలుగు పదాలను ప్రయోగిస్తూ పప్రాఢులైన 
'ర్రోణాదులను తెలిపే సందర్భంలో సంస్కృత సమాసాలను తిక్కన ప్రయోగించటం ఎంతో జొచిత్యంగా ఉన్నది. విషయాన్ని 
విడమరచి తేటతెల్లంగా చెప్పటంలో తేటగీతి పద్యం యొక్క సామంజస్యాన్ని తిక్కన చక్కగా ఇందులో నిరూపించాడు. సారథిచేత 
ఇట్టా అనిపించటం ఒక అపశకునంగా భావించవచ్చును. 


చ. అనవుడు నల్లనవ్వి యత. డాతని కిట్లను; 'దేవయుక్తుండై 
యనికి బలారివచ్చిన€ బురారి గణంబులు. దాను€ బన్నినం 
గినిసి కడంగి క్రీడియును గృష్టుండు దాంశకిన నే జయింతు మా 
ర్కొని యనుచుండుదున్‌; సరకు గొందునె ద్రోణుని. దోడియోధులన్‌?” 15 


148 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని సుమి(త్రుడు చెప్పగా; అల్ల= మందంగా, మెల్లగా; అతండు= ఆ అభిమన్యుడు; నవ్వి; 
ఆతనికిన్‌= సారథికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; బల+అరి= బలుడు అనే రాక్షసుడికి శత్రువైన ఇంద్రుడు; 
దేవయుక్తుండు+ఐ= దేవతలతో కూడుకొన్నవాడై; అనికిన్‌= యుద్దానికి; వచ్చినన్‌= దండెత్తి వచ్చినప్పటికీ; పురారి= శివుడు 
(త్రివురాసురులకు శత్రువు); గణంబులున్‌= ప్రమథ గణాలూ; తానున్‌= తానున్నూ; పన్నినన్‌= ఎదుర్కొన్నప్పటికీ; కినిసి= 
కోపించి; కడంగి= పూనుకొని; (క్రీడియును= అర్జునుడున్నూ; కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడున్నూ; తాంశినన్‌= ఎదుర్కొనినప్పటికీ; 
ఏన్‌= నేను; మార్కొని= ఎదిరించి; జయింతున్‌= జయిస్తాను; అనుచున్‌+ఉండుదున్‌= అంటూ ఉంటాను; ద్రోణునిన్‌= 
(ద్రోణాచార్యుడిని; తోడి యోధులన్‌= అతడితో కూడి ఉండే యుద్దవీరులను; సరకు గొందునె?= లక్ష్యపెడతానా? 
(లక్కపెడతానా?). 


తాత్పర్యం: సుమిత్రుడు ఆ విధంగా అనగానే అభిమన్యుడు మెల్లగా నవ్వి సారథితో ఇట్లా అన్నాడు: 'దేవతలతో 

కలిసి ఆ దేవేంద్రుడు దండెత్తి వచ్చినా, ఈశ్వరుడు ప్రమథ గణాలతో కలిసికొని వచ్చి పోరాడినా, కోపించి ఆ 

కృష్ణార్జునులే నన్ను ఎదుర్కొన్నా, నేను జయించి తీరుతాను. ఇక ఆ (ద్రోణుడూ, అతడి పరివారమూ నా కొక 

లెక్కా? 

విశేషం: బలారి, పురారి వాళ్ళ వాళ్ళ సైన్యాలతో దండెత్తటం ఒక ఎత్తు. కానీ తన తండ్రీ, మేనమామా దండెత్తి వచ్చినా జయిస్తాను 

అనటం విశేషం. ఇక్కడ తిక్కన 'కినిసి, కడంగి' - క్రీడీ, శ్రీకృష్ణుడూ ఎదిరించి రావటాన్ని సమర్థమైన అచ్చ తెలుగు అసమాపక 

(క్రియాపదాలలో ఎంతో జౌచిత్యంగా కూర్చాడు. 

వ. అని పలికి వాని యాలాపంబు నాలంబుసేసి యభిమన్యుండు పెలుచం దథిమిన వా6 డనుమానించుచు 
మన సైన్యంబునకు సమ్ముఖంబుగా. దేరు నడపుటయు, వారి సనయుం దోడన కడంగుటయుం గనుంగొని 
భారద్వాజ ప్రముఖ యోధు లొండొరులకుం దల మిగిలి యేచి యెదుర్కొని పెలుచ నిలిచిన, సంకుల సమరం 
బయ్యె; నట్టియెడ. 16 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; పలికి= చెప్పి; వాని= ఆ సారథియొక్క; ఆలాపంబున్‌= మాటను; ఆలంబు+చేసి= ఉపేక్షచేసి 
(ఒప్పరికించి లేదా నిర్లక్ష్యం చేసి); అభిమన్యుండు= అభిమన్యుడు; పెలుచన్‌= ఆగ్రహముతో (ఆటోపంతో); తటీమినన్‌= 
వెంబడించి పరుగెత్తగా; (తోలుకొనిపోగా); వాండు= ఆ సారథి; అనుమానించుచున్‌= సందేహిస్తూ; మన సైన్యంబునకున్‌= మన 
సేనకు; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; తేరు= రథం; నడపుటయున్‌= నడిపించటమున్నూ; వారి+సేనయున్‌= వాళ్ళ సైన్యం 
కూడా; తోడన= వెంటనే; కడంగుటయున్‌= పూనుకోవటమున్నూ; కనుంగొని= చూచి; భారద్వాజ ప్రముఖయోధులు= ద్రోణుడు 
మొదలుగాగల యుద్ధవీరులు; ఒండొరులకున్‌= ఒకరి కొకరు; తలమిగిలి= మీరి; ఏచి= అతిశయించి; ఎదుర్కొని= తలపడి; 
పెలుచన్‌= ఆధిక్యంతో (క్రార్యంతో); నిలిచినన్‌= నిలువగా; సంకుల సమరంబు= దొమ్మియుద్దం; అయ్యెన్‌= జరిగింది; 
అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


తాత్పర్యం: సుమిత్రుడి మాటలను అభిమన్యుడు లెక్కచేయకుండా ఆటోపంతో వెంబడించగా, రథసారథి 
అనుమానిస్తూ మన సైన్యానికి ఎదురుగా రథాన్ని నడిపాడు. వాళ్ళ సైన్యం కూడా వెంటనే పూనుకొనగా ద్రోణాదులు 
ఒకరిని మించి ఒకరు అతిశయిస్తూ ఎదుర్కొన్నారు. ఈ విధంగా దొమ్మియుద్ధ్దం జరిగింది. అప్పుడు - (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 149 


అభినున్యుండు పద్మవ్యూహంబు భేదించుకొని చొచ్చుట ( సం. 7-35-12) 


ఆ. _ మెటుంగు మెఅచినట్లు మెజయంగ నరదంబు । కర్ణికార కేతు కాంతి వెలుంగ 
నంపగముల గురుని నలయించి కడచి యిం । ద్రజుని కొడుకు మొగ్గరంబు నొచ్చె. 1/7 


ప్రతిపదార్థం: అరదంబు= రథం; మెజుంగు మెజచినట్టు= మెరుపు మెరిసిన విధంగా; మెజయంగన్‌= ప్రకాశించగా; కర్షికార, 
కేతు, కాంతి= కొండగోగు గుర్తుగల జెండాయొక్క వెలుగు; వెలు6గన్‌= మెజసిపోగా; అంపగములన్‌= బాణాల గుంపులచేత; 
గురునిన్‌= ద్రోణాచార్యుడిని; అలయించి= అలసట పొందేటట్టు చేసి; కడచి= దాటి; ఇం(ద్రజుని కొడుకు= అర్జునుడి కుమారుడైన 
అభిమన్యుడు; మొగ్గరంబున్‌= వ్యూహాన్ని; చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్పర్యం: రథం మెరుపు మెరిసినట్టు ముందుకు దూకింది. రథంపై ఉండే కొండగోగు గుర్తు గల జెండా 
(ప్రకాశించింది. అభిమన్యుడు బాణ పరంపరలతో దద్రోణాచార్యుడిని అలతపెట్టి పద్మవ్యూహంలో ప్రవేశించాడు. 


నిశేషం: ఈ ఆటవెలది దేశీయమైన ఛందస్సు. అందువలన ఎక్కువగా అచ్చ తెలుగు పదాలే ఉంటే అందం అని తిక్కన 
ఊహించినట్టుంది. “కర్షికారకేతు కాంతి” “గురుని, “ఇంద్రజు' అనే పదాలు తప్ప పద్యమంతా తేట తెనుగు ఇంపుసొంపులతో 
నింపబడింది. బాలుడైన అభిమన్యుడిలో ధైర్యశౌర్యాల గుణాలు ఉన్నా, మార్దవం అనేది ఎక్కడికి పోతుంది? ఈ మార్దవమే రచనలో 
కూడా చోటు చేసుకొనింది. 'ఇందద్రజుని అనే పదంలోని విరుపు తళుక్కుమనే మెరుపులోని రుటితి స్పూర్తిని సూచిస్తూ ఉన్నది. 


వన _ ఇట్లనన్యభేద్యం బగు నా పద్మవ్యూహంబు భేదించి సొచ్చి సౌభద్రుండు రౌద్ర రసోల్లసితమూర్తియై యందు 
మహార్ధవంబునం దిరుగు మందరనగంబు చందంబునం, గాననంబునం జరియించు తీవ్రానలంబు 
తెఅంగునంగాలపక్వజనసమాజ సంహరణ క్రీడనంబు సలుపు శూలిపోలికం గేలీగతుల మెలంగి, యమ్మెయి 
నమ్మోహరంబు ద్రిప్పుకొలిపియుం బొడిసేసియు రూపుమాపియు రణవిహారం బొనరింప, నవ్వీరవరు నారా 
చాది నానావిధ విశిఖ వ్రాతంబులు, హేతి సంఘట్టనంబున మండుచు6, గరుల నుచ్చిపోవుచు.( దేరుల 
విబుచుచు, హయంబుల ధట్టంబుల నుజుము సేయుచు. గాల్జలంబుల6 జిదుపుచు, గేతువులం ర్రుంచుచు, 
నాతపత్రంబుల నుజబుమాడుచు, రథ్యంబులం గూల్టుచు, సూతుల గీటడంగించుచు, ధనువులు దునుముచు, 
మైమజువుల వ్రచ్చుచు, భూషణంబుల డుల్టుచు6. గరవాలంబుల. దర్రోయుచు, మేనులు సించుచు6దూపులు 
దూలించుచు, జేతులు నజకుచు. సబళంబులు జడియుచు, దలలు చిదుముచు, నంకుశంబులు రాల్దుచు, 
నెత్తురు లురలించుచు6 గండలు సెక్కుచు, నెమ్ములు నలంచుచు6 బరంగిన నమ్మొన చిక్కువడియును, నుడి 
వడియును, గలంగియు. దొలంగియు, వెజిచజిచియు, విచ్చిపజిచియు దీనదశకు వచ్చినం గనుంగొని. 18 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అనన్యభేద్యంబు+అగు= ఇతరులచేత భేదించటానికి వీలుకానిది అగు; ఆ+పద్మవ్యూహంబున్‌= 
పద్మాకారం గల ఆ మొగ్గరాన్ని; భేదించి= చీల్చి; చొచ్చి= ప్రవేశించి; సౌాభద్రుండు= అభిమన్యుడు; రౌద్రరస+ఉల్లసితమూర్తి+ఐ= 
రౌద్రం అనే రసంచేత ఒప్పిన ఆకారం కలవాడై; అందున్‌= ఆ సైన్యంలో; ఆ వ్యూహంలో; మహా+అర్హవంబునన్‌= గొప్ప సముద్రంలో; 
తిరుగు మందరనగంబు చందంబునన్‌= తిరిగే మందర పర్వతంవలె; కాననంబునన్‌= అడవిలో; చరియించు= వ్యాపించు; తీవ్ర+ 
అనలంబు+తెజంగునన్‌= తీక్షణమైన కార్చిచ్చు మాదిరి; కాలపకృ్వజన= జీవితకాలం ముగిసిన జనులయొక్క; సమాజ= 
సమూహాన్ని;సంహరణ (క్రీడనంబు= చంపటం అనే ఆటను; సలుపు= నిర్వర్తించే; శూలిపోలికన్‌= శివుడివలె; కేలిగతులన్‌= 
విలాసంగా విహరించే నడకలతో; మెలంగి= మెలగి; ఆ+మెయిన్‌= ఆ రీతిగా; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహాన్ని;త్రిప్తుకొలిపియున్‌= 
వెనుకకు మళ్ళేటట్లు చేసి; పొడిచేసియున్‌= నుగ్గుగావించి; రూపుమాపియున్‌= నశింపజేసి; రణవిహారంబు= యుద్దంలోవిహరించటం; 


150 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఒనరింపన్‌= చేయగా; ఆ+వీరవరు= వీర(శ్రేష్టుడైన ఆ అభిమన్యుడి; నారాచాది నానా విధవిశిఖ (వ్రాతంబులు= నారసము మొదలగు 
అనేక విధాలైన బాణాల గుంపులు; హేతిసంఘట్టనంబునన్‌= ఆయుధాల రాపిడి వలన; మండుచున్‌= మంటలు రేగుతూ; కరులన్‌= 
ఏనుగులను; ఉచ్చిపోవుచున్‌= చీల్చుకొని పోతూ; తేరులన్‌= రథాలను; వియుచుచున్‌= విరగగొట్టుతూ; హయంబుల ధట్టంబులన్‌= 
గుర్రాల మొత్తాన్ని; నుణుము సేయుచున్‌= తుత్తుమురు చేస్తూ; కాల్బ్పలంబులన్‌= పదాతి సైన్యాన్ని (సైనికులను); చదుపుచున్‌= 
చంపుతూ (అణచివేస్తూ); కేతువులన్‌+త్రుంచుచున్‌= జెండాలను విరిచివేస్తూ; ఆతపదత్రంబులన్‌= గొడుగులను; నుజటుమాడుచు= 
నుగ్గుచేస్తూ; రథ్యంబులన్‌= గుర్రాలను; కూల్చుచున్‌= నేల కూలేటట్టు చేస్తూ; సూతులన్‌= సారథులను; గీటు+అడంగించుచున్‌= 
చంపుతూ; ధనువులన్‌= విండ్లను; తునుముచున్‌= ముక్కలు ముక్కలు చేస్తూ; మైమయువులన్‌= కవచాలను; వ్రచ్చుచున్‌= 
చీల్చివేస్తూ;: భూషణంబులన్‌= ఆభరణాలను; డుల్చుచున్‌= రాలుస్తూ; కరవాలంబులన్‌= ఖడ్గములను; త్రోయుచున్‌= నెట్టివేస్తూ; 
మేనులు= శరీరాలు; చించుచున్‌= చీల్చుతూ; తూపులు= బాణాలు; తూలించుచున్‌= చెదరగొడుతూ; చేతులన్‌= హస్తాలను; 
నజకుచున్‌= ఖండిస్తూ; సబళంబులు= 'ప్రాసములు అనే ఆయుధాలను; జడియుచున్‌= త్రిప్తుతూ; తలలు= శిరస్సులు; 
చిదుముచున్‌= (త్రుంచివేస్తూ;: అంకుశంబులు= బరిగోలలు; రాల్బుచున్‌= [క్రిందపడేటట్టు చేస్తూ; నెత్తురులు= రక్తం; 
ఉరలించుచున్‌= ప్రవహింపజేస్తూ; కండలు= మాంసఖండాలు; చెక్కుచున్‌= ఖండిస్తూ: ఎమ్ములు= ఎముకలు; నలయచున్‌= 
నలిగేటట్టు చేస్తూ; పరంగిన= ఒప్పినటువంటి; ఆ+మొన= ఆ మొగ్గరం; చిక్కువడియును= సంకటపడియూ; సుడివడియును= 
చలించియు; కలంగియున్‌= కలతపడియు; తొలంగియున్‌= తొలగిపోయియు; వెజచజచియున్‌= భయపడియు; విచ్చి= చెదరి; 
పజఅచియున్‌= పరుగెత్తియు; దీనదశకున్‌= దీనమైన పరిస్థితికి; వచ్చినన్‌= రాగా; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: భేదించటానికి వీలుకాని పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ప్రవేశించి, సముద్రాన్ని మధించే మందరపర్వతం 
రీతిలో, అడవులను కాల్ఫివేసే కార్చిచ్చు మాదిరి, కాలం ఆసన్నమైన వాళ్ళను సంహరించే శివుడి విధంగా, యుద్దాన్ని 
ఒక (క్రీడగా ఎక్కడ చూచినా తానే అనే రీతిలో రణరంగ విహారం చేశాడు. మొగ్గరాన్ని మళ్ళించాడు. అతడి 
బాణాలు, ఖడ్డాలు మంటలు ([గ్రక్కుతూ రథ, గజ, తురగ, పదాతివర్గాలను చీలి చెండాడాయి. ఎక్కడ జెండాలు 
అక్కడ కూలిపోయాయి. గొడుగులు నుగ్గు అయ్యాయి. గుర్రాలు, సారథులు నళశించారు. ధనుస్సులు 
ముక్కలయ్యాయి. కవచాలూ, ఆభరణాలు చీలి రాలిపోయాయి. రకరకాల ఆయుధాలు నామరూపాలు లేకుండా 
నుగ్గు నుగ్గు అయ్యాయి. తలలు తెగాయి. నెత్తురు ప్రవహించింది. కండలు చెక్కబడ్డాయి. ఎముకలు పిండి 
అయ్యాయి. ఆ విధంగా ఆ మొగ్గరం పూర్తిగా చిక్కుబడిపోయింది. కలతతో, భయంతో విడివడి పరుగులెత్తింది. 
ఇట్టి దైన్యపరిస్థితిని చూచి. 

విశేషం: అలం: మాలోపమ. 


క. _ వీశమెయి. గ్రీడి కొడుకుం । దాంకంగ నీ కొడుకు తలంచి తథిమి కవిసెం బే 

రాంకలితో నున్న హరిం । దేకువ సెడి చేరు కరిగతిం గురుముఖ్యా! 19 
ప్రతిపదార్థం: కురుముఖ్యా!= ధృతరాషష్ష్ట్రా!; పేరు+ఆంకలితోన్‌+ఉన్న+హరిన్‌= మిక్కిలి ఆకలితో ఉండే సింహాన్ని; తేకువ+చెడి= 
భయంవీడి; చేరు= సమీపించే; కరిగతిన్‌= ఏనుగు మాదిరి; వీళమెయిన్‌= గర్వంతో; కక్రీడికొడుకున్‌= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడిని; తాంకంగన్‌= ఎదిరించటానికి; నీకొడుకు= నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడు; తలంచి= ఎంచి; తటిమి= తరుముకొని 
వచ్చి; కవిసెన్‌= చుట్టుముట్టాడు; ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఓ రాజా! ఆకలితో ఉండే సింహాన్ని ఏనుగు సమీపించేటట్టుగా నీ కొడుకు దుర్యోధనుడు అభిమన్యుడిని 
తరుముకొని వచ్చి (ఎదుర్కొన్నాడు). 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 151 


విశేషం: అలం: ఉపమ. 'కురుముఖ్యా!' అని ధృతరాష్ర్రుడిని సంజయుడు సంబోధిస్తున్నాడు. కౌరవపక్షంలో ధృతరాష్రుడు 
కురుముఖ్యు డయితే పాండవపక్షంలో కురుముఖ్యుడు ధర్మరాజు. ఉభయపక్షాల వారికీ కురువు మూలవంశ కర్త సందర్భ్చానుసారంగా 
కురుముఖ్యులు భేదిస్తూ వుంటారు. దుర్యోధనుడు ఆకారంలో పెద్దవాడు. అతడు పసిపిల్లవానిపై దండెత్తుతూ వున్నాడు. సింహం 
ఆకృతిలో ఏనుగు కంటె చిన్నది. గర్వం పొంగి ఉత్సాహం ఉరకలు వేసినప్పుడు తన ఆటోపమే కాని ఎదుటివాళ్ళ శక్తి సామర్భ్యాలు 
తెలియవు. 'వీకమెయిన్‌' అనే ప్రయోగంలో ఇదే భావం పాఠకులకు స్ఫురిస్తుంది. 'తేంకువ సెడి" అనే పదబంధం కూడా ఎంతో 
అర్ధవంతంగా ఉన్నది. 


వ. ఇట్లు సౌభద్రుం జనయం జూచు సుయోధనుం జూచి శరాసనగురుండు సైనికవరులకుం జేయి వీచి 
యెలుంగిత్తి. 20 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; చెనయన్‌= ఎదిరించటానికి; చూచు= ఆలోచించే; సుయోధనున్‌= 
దుర్యోధనుడిని; శరాసనగురుండు= ధనురాచార్యుడైన ద్రోణుడు; చూచి= కనుగొని; సైనికవరులకున్‌= సైన్యంలో శ్రేష్టులైన వారికి; 
చేయివీచి= చే సైగ చేసి; ఎలుంగెత్తి= బిగ్గరగా. 

తాత్పర్యం: అభిమన్యుడిని ఎదుర్కొనటానికి ఆలోచించే సుయోధనుడిని ద్రోణుడు చూచి, తన సైనికులలో 
ముఖ్యులైన వాళ్ళకు చేసైగ చేసి, గొంతెత్తి బిగ్గరగా ఇట్టా అన్నాడు: 

విశేషం: ఇచ్చట సుయోధనుడు అనే ప్రయోగం గమనింపదగింది. మంచి యోధనం - యుద్దం చేసేవాడు సుయోధనుడు. అతడు 
మంచి యుద్దమే చేసే పక్షంలో ఒక్కడే అభిమన్యుడిని ఎదుర్కొని అతడి ధాటికి తట్టుకోలేడు అని సర్వ సైన్యాధ్యక్షుడు ఊహించాడు. 


క.  “నరసుతున కగ్గమయ్యెం । గురుధరణీవల్లభుం డకుంఠితగతి మీ 
రరుగుం డేయుం డడ్డము । చొరుండు వెరవు లావు నెజయ శూరత మెజియన్‌. 21 


ప్రతిపదార్థం: కురు ధరణీవల్లభుండు= దుర్యోధనుడు; నరసుతునకున్‌= అభిమన్యుడికి; అగ్గము+అయ్యెన్‌= కంటపడ్డాడు; 
మీరు= సైనిక వీరులైన మీరు అందరూ; అకుంఠితగతిన్‌= మొక్కవోని విధంగా; వెరవు= ఉపాయం; లావు= బలం; నెజియన్‌= 
నిండుకొనేటట్టుగా; శూరత= శౌర్యం; మెజయన్‌= ్రకాళించే విధంగా; అరుగుండు= పొండి; ఏయుండు= బాణాలను 
'ప్రయోగించండి; అడ్డము చొరుండు= అడ్డుపడండి (అడ్డుకొనే విధంగా ప్రవేశించండి). 


తాత్పర్యం: “దుర్యోధనుడు అభిమన్యుడి దృగోచరుడయ్యాడు. సైనిక వీరులైన మీరు కుంటువోని ఉపాయాన్ని, 
బలాన్ని నెరపండి. శౌర్యాన్ని నిరూపించండి. త్వరగా పొండి. బాణాలు వేయండి. అడ్డుపడండి.” 

విశేషం: అనుకోని సంఘటన యుద్దరంగంలో సంభవించినప్పుడు, అందులోనూ ఆ ముఖ్యమైన వ్యక్తి ఆపదలో ఉన్నాడని 
తెలిసిన్సుడు, సర్వసైన్యాధ్యక్షుడు ఏ విధంగా ప్రధాన సైనికులను ఆదేశిస్తాడో ఈ పద్యంలో తిక్కన చాలా చక్కగా 
వక్కాణించాడు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఆదుకొనాలో ద్రోణుడిచ్చిన సూచనలు ఈ కంద పద్యంలో ఒక విలక్షణ 


గతిలో తిక్కన తెలిపాడు. 'అకుంఠితగతి' అనే ప్రయోగం అటు సైనికవీరులను ఉద్దేశించే కాకుండా పద్య గమనానికి కూడా 
అన్వయించుకొనాల్సి ఉంది. 


వ. _అనుచు6 దనయరదం బద్దెస మొగంబు సేసి పురికొల్పిన. 22 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని ఆ విధంగా; సైనికవీరులకు తెలుపుతూ; తన+అరదంబు= తన రథం; ఆ+దెస+మొగంబు+చేసి= 
ఆ వైపు మళ్ళించి; పురికొల్పినన్‌= ప్రేరేపించగా. 


152 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (ద్రోణుడు ఆ విధంగా సైనిక వీరులకు తెలుపుతూ, తాను తన రథాన్ని ఆ వైపు మళ్ళించి వాళ్ళను 
ఎంతో ప్రేరేపించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కృపుండు గురు సుతుండు. గృతవర్మ గర్జుండు । సౌమదత్తి శలుండు సౌబలుండు 

పారవుండు మద్రపతి వృషసేనుండు । గౌరవేశ్వరుండు6 గడంగి రపుడు. 23 
ప్రతిపదార్దం: అపుడు= ఆ సమయంలో; కృపుండు= కృపాచార్యుడు; గురుసుతుండు= అశ్వ్చత్హామ; కృతవర్శ= యదువంశంలోని 
వాడైన హృదికుడి కొడుకు; కర్షుయు; సౌమదత్తి= సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవుడు; శలుండు= సోమదత్తుడి కొడుకు; 
సౌబలుండు= శకుని; పౌరవుండు= యయాతి కొడుకైన పురుసంతతివాడు; మద్రపతి= మద్రదేశాధిపతి అయిన శల్యుడు; 
వృషసేనుండు= కర్షుడి కొడుకు; కౌరవేశ్వరుండు= దుర్యోధనుడు; కడంగిరి= పూనుకొన్నారు. 


తాత్పర్యం: (ద్రోణుడి ప్రేరణతో కృపుడు, అశ్వత్భామ, కృతవర్మ, కర్టుడు, భూరి(శ్రవుడు, శలుడు, శల్యుడు, పౌరవుడు, 
కౌరవేశ్వరుడు, వృషసేనుడు మొదలైన ప్రముఖులు ఒకటిగా చేరి పోరాటానికి ఉపద్రమించారు. 


వ. అట్లు గడంగి. 24 
తాత్పర్యం: ఆ విధంగా పూనుకొని. 


చ. ప్రకటబలాఢ్యు లొక్కటం దిరంబయి పల్వురు వీక భూమి పా 
లకునకు నడ్డమైన6 దవులంబడి హుమ్మని నోరికండ నాం 
చికొనిన మంగు బెబ్బులి విశేషము దోంపంగం బార్జుపట్టి సా 
యకముల నొంచినం దెరలి రందటజు లేళకులపిండు నాకృతిన్‌. 25 


ప్రతిపదార్థం: పల్వురు= అనేకులు; 'ప్రకట+బల+ఆఢ్యులు= ప్రసిద్ది కెక్కిన బలంచేత (శ్రేష్టులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా, 
ఒక్కపెట్టుగా; తిరంబు+అయి= స్థిరమై; వీంకన్‌= గర్వంతో; భూమిపాలకునకున్‌= దుర్యోధనుడికి; అడ్డము+ఐనన్‌= అడ్డం రాగా; 
తవులన్‌+పడి= తగిలి; హుమ్మని= హుంకరించి; నోరికండ+నాంచికొనినన్‌= నోటిలోని ఆహారాన్ని అపహరించగా; మైోంగు= 
అరచే; బెబ్బులి= పెద్దపులి; విశేషము+తోంపన్‌+కన్‌= విధం (అతిశయం) స్పురించేటట్టు; పార్ధుపట్టి= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడు; సాయకములన్‌= బాణాలతో; నొంచినన్‌= బాధపెట్టగా; అందణున్‌= ఎదిరించిన శూరులందరూ, 
లేళులపిండు+ఆకృతిన్‌= జింకల గుంపువలె; తెరలిరి= చెదరిపోయారు. 


తాత్పర్యం: మహాబలవంతులైన అనేకులు ఒక్కుమ్మడిగా దుర్యోధనుడికి రక్షగా అడ్డంనిలబడ్డారు. ఆ విధంగా అడ్డంగా 
(ప్రవేశించిన సందర్భంలో అభిమన్యుడు, నోటిలోని మాంసపుకండను లాగుకొంటే ఆక్రోశించే పెద్దపులి వలె హుంకారం 
చేసి బాణాలు ప్రయోగించగా, ఎదిరించిన శూరులు అందరూ జింకల గుంపులవలె(జంకి) అదరి బెదరి చెదరిపోయారు. 


విశేషం: ఈ పద్యం ఎత్తుగడ “ప్రకట బలాఢ్యులు”. కానీ, వారు చివరికి ఏమయ్యారు? 'లేళులపిండు” వలె తెరలిపోయారు. 
ఈ మధ్యలో జరిగిన విశేషం. అదే 'హుమ్మని నోరికండ నాంచికొనిన (మోంగు బెబ్బులి విశేషం. ఇచ్చట “విశేషము” అనటంలోనే 
ఎంతో విశేషం ఉన్నది. “విశేషము” అనే పదానికి అతిశయమూ, వింతరూపమూ, భేదమూ, వృత్తాంతమూ అనే అర్జాలున్నాయి. 
తినే తిండిని లాగినప్పుడు బెబ్బులి గాండ్రిస్తూ అంతకుముందు లేని ఒక వింతరూపాన్ని, అతిశయమైన అవయవ విన్యాసాన్ని 
ప్రదర్శిస్తుంది. ఈ భేదం ఎట్టా కలిగింది? పరిస్థితుల ప్రభావం వలన. ఇట్లా అభిమన్యుడి వృత్తాంతాన్ని కూడా సమన్వయం 
చేసికొనవచ్చు. అలతి అలతి పదాలలో అనల్పమైన అర్హ గౌరవాన్ని శిల్పకళా పారమ్యంతో ప్రతిపాదించటం తిక్కన రచనా విశేషం. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 153 


వన. _ ఇ వ్విధంబున నయ్యోధవరులు విచ్చిన, వివ్వచ్చుకొడుకు పేర్పి యార్చిన నాచార్యుండు వీండు వీరిచేత 
నిలువండని తా నరిగి యన్నరనందను నెదుర్కొనిన వారును గూడుకొని పొదివిన. 26 


ప్రతిపదార్హం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా? ఆ+యోధవరులు= ఆ యుద్దవీరులు; విచ్చినన్‌= చెదరి విడివడిపోగా; వివ్వృచ్చు కొడుకు= 
అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు; పేర్చి= విజృంభించి; ఆర్చినన్‌= గర్జించగా; ఆచార్యుండు= ద్రోణుడు; వీండయ= ఈ అభిమన్యుడు; 
వీరిచేన్‌= ఈ యోధులచేత; నిలువండు+అని= ఆగడని; తాన్‌= తాను; అరిగి= పోయి; ఆ+నరనందనున్‌= ఆ అభిమన్యుడిని; 
ఎదుర్కొనినన్‌= మార్కొనగా; వారును= ఆ యోధవరులున్నూ; కూడుకొని= ఒకటిగా కవిసికొని; పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్పర్యం: ఈ విధంగా యుద్ధవీరులను చెదరగొట్టి, అభిమన్యుడు మిక్కిలి విజృంభించి గర్జించగా, ఆ యోధులు 


ఇతడిని అరికట్టలేరని ద్రోణుడు స్వయంగా తానే అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఆ యోధవీరులు 
కూడా వచ్చి ద్రోణుడిని కలిసికొన్నారు. అందరూ చుట్టుముట్టగా. 


క. అత డందజ మార్గణములు |; నతిరయమునఈ. ద్రుంచుచుం దదంగముల శర 
ప్రతతులు నించుచు€ బోర6గ6। బతి సేనకు జేయి వీచె బరవస మలరన్‌. 27 


ప్రతిపదార్థం: అతండు= అభిమన్యుడు; అందట మార్గణములున్‌= అందరి బాణాలను; అతిరయమున్‌= మిక్కిలి వేగంగా; 
(త్రుంచుచున్‌= ఖండిస్తూ; తద్‌+అంగములన్‌= వాళ్ళ అవయవాలలో; శరప్రతతులు= బాణాల మొత్తము; నించుచున్‌= నిండిస్తూ 
(చేరేటట్టు చేస్తూ); పోరన్‌= యుద్ధం చేయగా; బరవసము= ధైర్యం; అలరన్‌= అతిశయించగా; పతి= దుర్యోధనుడు; సేనకున్‌= 
సైన్యానికి; చేయి వీచెన్‌= చేసైగ చేశాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు అందరి బాణాలను వెంటనే (త్రుంచివేస్తూ, తాను అందరి అవయవాలలో బాణాల 
మొత్తం నింపి పోరాడుతూ ఉండగా అంతలో దుర్యోధనుడు ధైర్యం పుంజుకొని సైన్యానికి చేయి వీచాడు. 


క మనసేన పెలుచ€ గడంగిన । వననిధి వొంగెడు విధంబు వాసవిసుతు. డే 
చిన6 జెలియలికట్ట తెణం । గును గానంగనయ్యె నపుడు కురువంశనిధీ! 28 


ప్రతిపదార్దం: కురువంశనిధీ!= ఓ ధృతరా[ష్ట్రా; అపుడు= ఆ సమయంలో; మనసేన= మనసైన్యం; పెలుచన్‌= అధికంగా; 
కడంగినన్‌= ప్రయత్నించగా; వననిధి= సము(ద్రం; పొంగెడు విధంబున్‌= పొంగే రీతి; వాసవి, సుతుండు= అర్జునుడి కొడుకు 
- అభిమన్యుడు; ఏచినన్‌= విజ్బంభించగా; చెలియలికట్ట, తెణంగును= ఒడ్డు విధమూ; కానంగనయ్యెన్‌= చూపట్టింది. 


తాత్పర్యం: ధృతరా,ష్ష్రా! మన సైన్యాలు సముద్రం పొంగినట్టు అతిశయించి రాగా, వాటిని అడ్డగిస్తూ అభిమన్యుడు 
సము(ద్రపు గట్టు వలె కనిపించాడు. 


విశేషం: [ద్రోణుడి ప్రేరణతో కౌరవసైన్యం సముద్రం వలె విజృంభించి పొంగింది. వననిధితో కౌరవసైన్యాన్ని పోల్చటం వలన 
అది ఎంతో విస్తారమూ, గాంభీర్యమూ అయినదని తెలుస్తూ ఉన్నది. సముద్రం మాత్రం విజృంభించి చెలియలికట్ట మామూలుగానే 
ఉంటే ముంపు తప్పదు. అందుకే “ఏచిన చెలియలికట్ట తో అభిమన్యుడిని పోల్చాడు. సముద్రం, ఎంత పొంగుతూ ఉన్నదో 
అంతకు మించి సముద్రపు గట్టు కూడా మిక్కిలి విజ్బంభించిం దని చెప్పటం గౌచితీమంతంగా ఉన్నది. 


వ. ఆ సమయంబున. 29 


తాత్పర్యం: ఆ సందర్భంలో. 


154 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గ్‌ 


రారాజు గృపుండును భూరిశ్రవుండు మూ. । డేసి యమ్ములు పదియేడు గురుండు 
వినుము! వివింశతి వింశతి విశిఖంబు । లాచార్యుసుతుండు బృహద్దలుండు 

నైదు నెన్మిదియును నాజు శల్యుండు, సప్త । శరములు గృతవర్మ సౌబలుండు 
రెండు బాణములు పండ్రెండు తొమ్మిదియును । దుశ్మాసనుండును దుస్సహుండు 


తే. నేసి రర్దునుసుతుమీంద నెల్లవారి |; తనువులందును సాయక త్రయము లతండు 
గ్రుచ్చె; నశ్మకుం డదరినం గూల నేసి.।; దురగసూతకేతనములతోడంగూడ. 30 


ప్రతిపదార్థం: వినుము= వినుము; రారాజున్‌= దుర్యోధనుడూ; కృపుండును= కృపాచార్యుడూ; భూరి(శవుండు= శంతనుడి 
సోదరుడైన బాహ్హికుడి కొడుకు; మూండేసి అమ్ములున్‌= ఒక్కొక్కరు మూడేసి బాణాలు; గురుండు= ద్రోణుడు; పది ఏడున్‌= 
పదిహేడున్నూ; వివింశతి= చాక్షుషుడి కొడుకు; వింశతి విశిఖంబులున్‌= ఇరవై బాణాలున్నూ; ఆచార్యుసుతుండు= అశ్వ్చత్హామ; 
ఐదు= ఐదు బాణాలు; బృహద్బ్చలుండు= బృహద్బలుడు (శకుని తమ్ముడు); ఎన్మిదియును= ఎనిమిది బాణాలు; శల్యుండు= 
శల్యుడు; ఆయణు= ఆరు బాణాలు; కృతవర్మ; సప్త శరములున్‌= ఏడు బాణాలు; సౌబలుండు= శకుని; రెండు బాణములు= 
రెండు బాణాలు; దుశ్చాసనుండును= దుశ్చాసనుడు; పం(డైండున్‌= పం(డైండు బాణాలు; దుస్తహుండు= దుర్యోధనుడి తమ్ముడు 
దుస్సహుడు అనేవాడు; తొమ్మిదియును= తొమ్మిది బాణాలు; అర్జునుసుతుమీ6దన్‌= అభిమన్యుడిపై; ఏసిరి= ప్రయోగించారు; 
అతండు= ఆ అభిమన్యుడు; ఎల్లవారి= అందరి; తనువులందును= దేహాలలో; సాయకత్రయములు= మూడేసి బాణాలు; (గ్రుచ్చెన్‌= 
నాటాడు; అళ్ళ్మకుండు= కల్మాషపాదుడి కొడుకు అళ్మకుడు; అడరినన్‌= పసైకొనగా(పైకిరాగా); 
తురగ+సూత+కేతనము+తోడన్‌+కూడన్‌= గుర్రాలు, సారథి, జెండాలతో కలిసే విధంగా; కూలన్‌+ఏసెన్‌= అతడిని కూలేటట్లు 
(పడగొట్టాడు), బాణాలు ప్రయోగించాడు. 


తాత్పర్యం: అభిమన్యుడిమీద దుర్యోధన, కృప, భూరి[శ్రవులు ఒక్కొక్కరు మూడేసి బాణాలు, (ద్రోణుడు పదిహేడు, 
వివింశతి ఇరవై, అశ్వత్థామ, బృహద్చల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్చాసన, దుస్పహులు వరుసగా ఐదు, ఎనిమిది, 
ఆరు, ఏడు, రెండు, పండ్రెండు, తొమ్మిది బాణాలు ప్రయోగించారు. అప్పుడు అతడు అందరిమీదా మూడేసి బాణాలను 
తీవ్రంగా (గ్రుచ్చాడు. అశ్శకుడు పైకి రాగా అతడినీ, అతడి గుర్రాలను, రథసారఖథిని, జెండాను నేలకూలేటట్లు చేశాడు. 


దుర్యోధన ప్రభృతి వుహారథికు లఅందజు నాక్కుమ్మడి నభిమన్యునిపై( గవియుట (సం. 7-36-22) 


వ. _ ఇవ్విధంబున నశ్మకుండు వడిన దెరలు బలంబుల మరలనీక పురికొల్పుకొని యప్పటి యాచార్య ప్రభృతి 
యోధులును నీ కొడుకులలోనం గొందజును గ్రందుగం దథటిమి యనేకాస్త్రశస్త్ర పరంపరలం బొదివిన 
నొదవిన కినుకం గిరీటినందనుం డందఅమేనులు నానా నిశిత విశిఖ వేగంబున నెత్తుట జొత్తిల్లం జేసి 
కర్టుపయిం గవిసి. 3౩1 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; అశ్మకుండు= కల్మాషపాదుడి కొడుకు; పడినన్‌= నేలకు ఒరుగగా; తెరలు+బలంబులన్‌= 
తొలగిపోయే సైన్యాలను; మరలన్‌+-ఈక= వెనుకకు తిరగనీయకుండా; పురికొల్పుకొని= ప్రేరేపించుకొని; అప్పటి+ఆచార్య ప్రభృతి 
యోధులును= ఆ సందర్భంలో అక్కడ ఉన్న ద్రోణాచార్యుడు మొదలైన యుద్ధవీరులు; నీ కొడుకుల లోనన్‌+కొందరును= 
నీ కుమారులలో కొంతమంది; [క్రందుగన్‌= అధికంగా(దట్టంగా); తటిమి= తోలి; అనేక+అస్త్ర+శస్త్ర పరంపరలన్‌= అనేకములైన 
అస్త్రాలు, ఖడ్గాల వరుసలతో; పొదివినన్‌= ఆవరించగా; ఒదవిన+కినుకన్‌= కలిగిన కోపంతో; కిరీటి నందనుండు= అభిమన్యుడు; 
అందణమేనులు= ఆ యోధుల అందరి శరీరాలు; నానా+నిశిత+విశిఖ వేగంబునన్‌= రకరకాల వాడిఅయిన బాణాల వేగంతో; 
నెత్తుటన్‌= రక్తంలో; జొత్తిల్లన్‌+చేసి= ఎర్రబారేటట్టు చేసి; కర్షుపయిన్‌= కర్షుడి మీదికి; కవిసి= దాడిచేసి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 155 


తాత్పర్యం: అశ్మకుడు నేలకూలగానే, వెనుకంజ వేసే సైన్యాన్ని తిరిగి పోనీకుండా పురికొల్పి, (ద్రోణాది యోధులు, 
మరికొంతమంది నీ కుమారులు మిక్కిలి తీవ్రంగా ఎదుర్కొని రకరకాల అస్త్రాలతో, శస్తాలతో క్రమ్ముకోగా, 
కోపించిన అభిమన్యుడు, అప్పుడు అక్కడ ఉండే అందరి శరీరాలపైన పదునైన బాణాలు మహాతీక్ష్‌ణంగా నాటి 
నెత్తురు పారేటట్టు చేశాడు. అటుపిమ్మట కర్షుడిపైకి దూకి. 


తే. కంకటము దూటి యంగంబు గాండిపోవ€ । గ్రూరనారాచ మేసిన స్రుక్కె నతండు 
లీల నట్టివ పిపి భూపాల! నీదు । సుతుల వెనుకకు6 బఅపె నుద్దతి దలిర్ప. 32 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా! ధృతరా్ష్రా!; కంకటము దూటి= కవచంలోకి ప్రవేశించి; అంగంబు= శరీరం; కాండి= రంధ్రం 
చేసికొని; పోవన్‌= పోగా; (క్రూర నారాచము= వాడియైన బాణం; ఏసినన్‌= ప్రయోగింపగా; అతండు= కర్ట్షుడు; (స్రుక్కెన్‌= సోలి 
పడిపోయాడు; లీలన్‌= విలాసంగా; అట్టివ= అటువంటి బాణాలే; పజపి= ఏసి; ఉద్దతి తలిర్చన్‌= గర్వం అతిశయించగా; నీదు 
సుతులన్‌= నీ కొడుకులను; వెనుకకున్‌= వెనుకకు; పటుపెన్‌= తరిమాడు. 


తాత్పర్యం: ఓ రాజా! కవచంలోకి దూరి, శరీరం తూటు పడేటట్టు వాడియైన బాణాన్ని ప్రయోగించగా కర్టుడు 
సోలి పడిపోయాడు. సవిలాసంగా అటువంటి బాణాలే నీ కుమారుల మీద కూడా ప్రయోగించి వెనుకకు పరువులు 
తీసేటట్టు చేశాడు. 


చ. అడరి నరేంద్రకోటి నుబుమాడ6గ నత్తజీ శల్యుం డెంతయున్‌ 
వది€ దను దాంకినన్‌ మెజుంగు వాలిక తూపుల మూర్షవుచ్చి క 
వ్వడికొడు కేచి యుద్ధట రవంబున నార్చినం బెల్లగిల్లి న 
లబ్లడలకుం బాటి నిల్వక బలంబులు ద్రోణు6 డెలుంగు సూపంగాన్‌. 33 


ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; నరేంద్రకోటిన్‌= రాజులమొత్తాన్ని; నుణుమాడంగన్‌= తుత్తుమురు చేయగా; ఆ+తటి= 
అప్పుడు; శల్యుండు= మ(ద్రదేశాధిపతి అయిన శల్యుడు; ఎంతయున్‌= మిక్కిలి; వడిన్‌= వేగంగా; తనున్‌= తనను; తాంకినన్‌= 
ఎదుర్కొనగా; మెటుంగు+వాలిక+తూపులన్‌= మెరుస్తూ ఉండే పొడవైన బాణాలతో; మూర్చపుచ్చి= మూర్చ కలిగించి; ఏచి= 
విజ్బంభించి; కవ్వడి కొడుకు= అభిమన్యుడు; ఉద్భట రవంబునన్‌= పెద్దసవ్వడితో; ఆర్చినన్‌= గర్జించగా; బలంబులు= సైన్యాలు; 
పెల్లగిల్లి= కలతచెంది; ద్రోణుండు= సర్వ సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడు; ఎలుంగు+చూపంగాన్‌= అజచి పిలుస్తూ ఉన్నప్పటికీ; 
నిల్వక= ఒకచోట స్థిరంగా ఉండకుండా; నల్‌గడలకున్‌= నాలుగు వైపులకూ; పాటెన్‌= పరుగెత్తాయి. 

తాత్పర్యం: అభిమన్యుడు అతిశయించి రాజ సమూహాన్ని తుత్తుమురు చేస్తూ ఉన్న సమయంలో మద్రాధిపతి 
శల్యుడు అతడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడు మెరుస్తూ ఉండే పొడవైన బాణాలతో శల్యుడిని 
మూర్చనాందించాడు. ఆ విధంగా విజృంభించి గట్టిగా గర్జిస్తూ ఉండగా సైన్యాలు చెల్లాచెదరై పరుగెత్తాయి. ద్రోణుడు 
ఎంతగా అరచి పిలుస్తూ ఉన్నా నిలవకుండా పలాయనం చిత్తగించాయి. 

విశేషం: ఈ పద్యం చివరి రెండు పాదాలలో రెండు రకాల అరపులున్నాయి. 'ఉద్భటరవంబున' 'కవ్వడి కొడుకు” చేసిన అరపు 
సైన్యాలకు వెరపు గొలిపి పరుగులెత్తేటట్టు చేసింది. సర్వ సైన్యాధ్యక్షుడు (ద్రోణుడు 'పరువు నిలపండి పరువులెత్తకండి' అని ఎంతగా 
అరుస్తూ పిలిచినా నిలువకుండా వెళ్ళిపోయాయి. 'కవ్వడి కొడుకు”, 'నల్లడలకు” అనే పదాలను మూడు నాల్న్లు పాదాల ఆరంభంలో 
వచ్చేటట్టు విరిచిన విరుపులు పద్యంలో ఉరవడినే కాక సైన్యం పరుగులెత్తిన విధానాన్ని ధ్వనింపజేస్తున్నాయి. 


156 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అప్పుడు. 34 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. సురలును సిద్దులు విద్యా । ధరులు€ బొగడు నులివు6 జూచు ధరణీశుల బం 
ధురనుతి నాదంబుల నం | బరధరణీ మధ్యభాగ భరితము లయ్యెన్‌. ” 35 


ప్రతిపదార్థం: సురలును= దేవతలును; సిద్దులున్‌= సిద్దులూ; విద్యాధరులున్‌= విద్యాధరులూ; పొగడు+ఉలివున్‌= పైనుండి 
పొగడుతూ ఉండే ధ్వనీ; చూచు= చూస్తూ ఉన్న; ధరణీశుల= రాజుల; బంధురనుతి నాదంబులున్‌= అధికమైన పొగడ్తల ధ్వనులూ; 
అంబరధరణీ మధ్యభాగ= భూమ్యాకాశాల మధ్య ప్రదేశంలో; భరితములు= నిండినవి; అయ్యెన్‌= అయ్యాయి. 


తాత్పర్యం: అపుడు దేవతలు, సిద్దులు, విద్యాధరులు పొగడే శబ్దమూ, రాజులు ప్రశంసిస్తూ చేసిన నినాదాలూ 
భూనభోంతరం నిండుకొన్నాయి”. 


విశేషం: పై నుండి దేవతలూ కక్రిందినుండి రాజులూ చేసిన ప్రశంసాపూర్వక ధ్వనులు భూమ్యాకాశ మధ్యభాగంలో నిండుకొన్నాయి. 
దివికీ భువికీ మధ్య నెలకొన్న పొగడ్తల నినాదాలు అంతటా ఆవరించిన విషయాన్ని తెలుపుతూ ఉన్నాయి. 


చ. అన విని యాంబికేయుండు 'మహాద్ధుత విక్రమశాలిం బార్భునం 

దను మఖి యెవ్వ రట్టి యెడం దాంకిరొ? నావుడు సూతపుత్రుం డి 

ట్లను 'నటులైన శల్యు గని యాతని తమ్ముండు మేను వెంచి మా 

ర్కొని పది తీవ్రబాణములు గ్రుచ్చె. దదంగములం జెలంగుచున్‌. 36 
ప్రతిపదార్దం: అనన్‌= అని సంజయుడు చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబికాపుత్రుండైన ధృతరాష్ట్రుడు; 
మహా+అద్భుత+విక్రమశాలిన్‌= మిక్కిలి ఆశ్చర్యకరమైన పరాక్రమంతో ప్రకాశించే వానిని; పార్భునందనున్‌= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడిని; అట్టి+ఎడన్‌= అటువంటి సందర్భంలో; మజీ= తర్వాత; ఎవ్వరు తాంకిరొ= ఎవరు ఎదుర్కొన్నారో; నావుడున్‌= 
అని అడిగిన వెంటనే; సూతపుత్రుండు= సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అటులు+ఐన= ఆ విధంగా 
అయినటువంటి (అట్టు మూర్చ చెందిన); శల్యున్‌= శల్యుడిని; కని= చూచి; ఆతని తమ్ముండు= అతడి తమ్ముడు; మేను= 
శరీరం; పెంచి= పొంగించి; మార్కొని= ఎదిరించి; చెలంగుచున్‌= మిక్కిలి ఉత్సాహాన్ని చూపుతూ (బొబ్బరిస్తూ); తద్‌+అంగములన్‌= 
ఆ అభిమన్యుడి అవయవాలలో; పది+తీవ్రబాణములు= పది పదునైన బాణాలు; (గ్రుచ్చెన్‌= నాటాడు. 


తాత్పర్యం: ఆ విధంగా సంజయుడు చెప్పగా విని ధృతరాస్త్రుడు, అంతటి ఆశ్చర్యకరమైన పరాక్రమం గల 
అభిమన్యుడిని ఆ సందర్భంలో అటుపైన ఎవరు ఎదుర్కొన్నారో?' అని అడిగాడు. వెంటనే సంజయుడు ఇట్టా 


అన్నాడు: “ఆ విధంగా శల్యుడిని మూర్చ చెందేటట్టు చేయటం చూచి అతడి తమ్ముడు ఓర్చుకోలేక దేహాన్ని 
పెంచి ఎదిరించి, అభిమన్యుడిపై పది పదునైన బాణాలు గాఢంగా నాటాడు. 


న. _ అట్లు బెట్టేసిన వాసవికొడుకు కోపించి. 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; బెట్టు= తీవ్రంగా; ఏసినన్‌= బాణాలు ప్రయోగించగా; వాసవి కొడుకు= అభిమన్యుడు; కోపించి= 
కోపపడి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 157 


తాత్పర్యం: ఆ విధంగా తీవ్రంగా బాణాలు వేయగా అభిమన్యుడు కోపించి. 


చ. హయములఈ. జంపి, సూతు. దెగటార్ది, పతాక ధరిత్రి. గూల్చి, చా 
పయుతము గాంగ వానిఘనబాహులు రెండును ద్రుంచి, యెంతయున్‌ 
రయమునఈ దేరు చక్కడిచి, రాజులు రాజతనూజులుం గడున్‌ 
భయమునఈ. దూలిపోవ6 బటు భల్ల హతిన్‌ దల డొల్ల నేసినన్‌. 38 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; చంపి= హతమార్చి; సూతున్‌= రథసారథిని; తెగటార్చి= చంపి; పతాకన్‌= జెండాను; 
ధరిత్రిన్‌+కూల్చి= నేలపైన పడేటట్టు చేసి; చాపాయుతము కాంగన్‌= వింటితో కూడి యుండేటట్టు; వాని= అతని; ఘనబాహులు= 
పెద్దచేతులు; రెండునున్‌= రెండింటినీ; (త్రుంచి= ఖండించి; ఎంతయున్‌= మిక్కిలి; రయమునన్‌= వేగంతో; తేరు+చక్కడిచి= 
రథాన్ని పగులగొట్టి; రాజులు= ప్రభువులు; రాజతనూజులున్‌= రాజపుత్రులున్నూ; కడున్‌= అధికమైన; భయమున్‌= భయంతో; 
తూలిపోవన్‌= పడిపోగా; పటు+భల్ల+హతిన్‌= తీక్ష్‌ణమైన బల్లెంయొక్క వేటుతో; తల= శిరస్సు; డొల్లన్‌+ఏసినన్‌= (క్రిందపడేటట్టు 
చేశాడు. 


తాత్పర్యం: శల్యుడి తమ్ముడి గుర్రాలను, సూతుడిని చంపి, జెండాను నేలపై పడేటట్టు చేశాడు. అటుపైన వింటితో 
కూడుకొని ఉన్నట్టుగానే అతడి రెండు చేతులను నరికి, మిక్కిలి వేగంతో తేరును పగులగొట్టి, రాజులూ, 
రాజకుమారులూ భయంతో తూలిపడిపోగా, వాడియైన బల్లెంతో అతడి, తల డుల్లిపడేటట్టుగా కూల్చాడు. 


వ. _ ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ బృహద్దల కర్ణ ప్రముఖ యోధవరు లొండొరులం బేరువేరం బిలిచి బలంబులం 
బురికొలిపిన రథనేమి గజఘంటా తురంగ కింకిణీ స్వన సింహనాదమేదుర రోదోంతర రౌద్రంబుగా 
సౌభద్రుం జుట్టు ముట్టిన నతం డట్టహాసంబు చేసి లాఘవలక్ష ళ్‌ శుద్ధి చిత్రత్వ దృఢత్వంబులు మెఅయ' 
గృష్టార్దునులు గావించు నేర్పు మెజియం బోరు నవసరంబున మండలీకృత కోదండుండును బటు సంధాన 
స్పురిత శరనికరుండునునై పరివేష వలయంబు లోనం గిరణస్సురణ దుర్షిరీక్షుండగు తపను ననుకరించుచు 
గుణఘోషభీషణంబుగా బెడిదంపు నారసంబులు వరంగించి యార్ష్లి యూర్దితగర్జితం బగుచున్‌ బలు 
పిడుగులు దొర(గించు విలయకాల వలాహకంబు విడంబించుచు విజృంభించి భల్లాంజలీక క్షుర ప్రకూర్మ 
నఖర ప్రభృతి బాణ వేణికా వితానంబుల వెగడు పటిచిన విచ్చిన వాహినుల నిలువరింప నేరక నివ్వెజపడి 


యాచార్యుండు సూచుచుండె ననవుడు ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 39 


ప్రతిపదార్థం: ద్రోణ, కృప, ద్రౌణి, కృతవర్మ, బృహద్చల, కక్ష ప్రముఖ యోధవరులు= ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్హామ, 
కృతవర్మ, శకుని తమ్ముడైన బృహద్చలుడు, కర్షుడు, మొదలైన యుద్ధవీర (శ్రేష్టులు; ఒండొరులన్‌= ఒకరినొకరు; పేరు+పేరన్‌= 
వాళ్ళ వాళ్ళ పేర్లతో; పిలిచి; బలంబులన్‌= సైన్యాలను; పురికొలిపినన్‌= (ట్రేరేపించగా; రథనేమి= బండికంటి కడికము శల; గజఘంటా= 
ఏనుగుల గంటల; తురంగ కింకిణీ= గుర్రాలకు కట్టి ఉండే చిరుగంటల; స్వన= శబ్దాలచేతనూ; సింహనాద= సింహాల గర్జనలవంటి 
వీరుల ధ్వనుల చేతనూ; మేదుర= దట్టమైన; రోదః+అంతర= భూమి ఆకాశాల మధ్య ప్రదేశాల చేతనూ; రౌద్రంబుగాన్‌= 
భయంకరంగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; చుట్టుముట్టినన్‌= చుట్టుకోగా; అతండు= ఆ అభిమన్యుడు; అట్టహాసంబు+చేసి= 
పెద్దనవ్వు నవ్వి; లాఘవ+లక్ష్యశుద్ది+చిత్రత్వ+దృఢత్వంబులు= లఘుత్వమూ, సూటి అయిన గురి, ఆశ్చర్యమూ, పటుత్వమూ; 
మెరయన్‌= ప్రకాశింపగా; కృష్ణ+అర్జునులు= కృష్ణుడూ, అర్జునుడూ; కావించు నేర్పు= చేయు చాకచక్యం; మెజయన్‌= 


158 శ్రీమదాంధ్ర నుహాభారతము 


'ప్రకాశించేటట్టు; పోరు+అవసరంబునన్‌= పోరాడే సమయంలో; మండలీకృత కోదండుండును= వలయాకారం చేయబడ్డ అనగా 
గుడుసువడ్డ విల్లు కలిగినవాడూ; పటు+సంధాన+స్సురిత+శర+నికరుండును+ఐ= బాణాలను వింటిలో కూర్చే నేర్పుతో ఒప్పుతూ 
ఉన్న బాణాల మొత్తం కలవాడూ అయి; పరివేష వలయంబులోనన్‌= గాలిగుడి లేక పరివేష్టరం వంటి కుండలాకారంలో; 
కిరణ+స్సురణ+దుర్నిరీక్షుండు+అగు= వెలుగుల యొక్క స్పురణ(తోచుట) స్ప్ఫూర్తిచేత చూడటానికి వీలుకాని వాడైన; తపనున్‌= 
సూర్యుడిని; అనుకరించుచున్‌= సరిపోలుతూ; గుణ+ఘోష+భీషణంబుగాన్‌= అల్లెత్రాటి శబ్దంచేత భయంకరంగా; బెడిదంపు 
నారసంబులు= భీతిని కలిగించే బాణాలు; పరంగించి= ప్రయోగించి; ఆర్భి= గర్జించి; ఊర్జిత+గర్జితంబు+అగుచున్‌= ఎడతెగకుండా 
ఉరుములు కలిగింది అవుతూ; బలుపిడుగులు= మిక్కిలి బలము లేదా అధికమూ, విస్తారమూ, తీవ్రమూ అయిన పిడుగులు; 
తొరంగించు= రాల్ఫే; విలయకాల= ప్రళభయకాలంలోని; వలాహకంబున్‌= మేఘాన్ని; విడంబించుచున్‌= పోలుతూ; విబ్బంభించి= 
అతిశయించి; భల్ల+అంజలీక, క్షురప్ర, కూర్మ, నఖర, ప్రభృతి, బాణ, వేణికా+వితానంబులన్‌= బల్లెం, అంజలికం, అర్హచంద్రబాణము, 
తాబేటి ఆకారంగల ఆయుధం, మొదలైన బాణాలతో అల్లిన జడల మొత్తాన్నీ; వెగడు పటిచినన్‌= తల్లడపడేటట్టు చేయగా; 
విచ్చిన+వాహినులన్‌= చెల్దాచెదరైన సేనలను; నిలువరింపన్‌+నేరక= సిరంగా ఒకచోట నిలబెట్టటానికి చాలక; నివ్వెజపడి= మిక్కిలి 
భయపడి (చేష్టలుడిగి; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; చూచుచుండెన్‌= చూస్తూ ఉన్నాడు; అనవుడున్‌= అనిన వెంటనే; 
ధృతరాష్ట్రుండు; సంజయునకున్‌= సంజయునికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బ్చలుడు, కర్ట్షుడు మొదలయిన యుద్ధవీరులందరూ 
ఒకరినాకరు పేర్లతో పిలుచుకొంటూ సైన్యాలను పురికొల్పారు. అపుడు రథనేమిధ్వనులూ, ఏనుగుల గంటల 
చప్పుళ్ళూ, గుర్రాల చిరుగంటల శబ్దాలూ, సింహనాదాలూ. భూమ్యాకాశాలు నిండుకొన్నాయి. అందరూ 
భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అట్టహాసం చేస్తూ లఘుత్వంతో లక్ష్యశుద్దితో చిత్రత్వ 
దృఢత్వాలతో మెరసిపోతూ, కృష్ణార్జునులు చూపే నేర్పును ప్రకటిస్తూ పోరాడాడు. గుడుసువడ్డ కోదండంతో 
బాణాల్ని చాకచక్యంగా గుంపులు గుంపులుగా ప్రయోగిస్తూ వలయాకార పరివేషంలో వెలుగుతూ చూడడానికి 
వీలుకాని సూర్యుడిని అనుకరిస్తూ అల్లెత్రాటి మోతతో భయంకరంగా తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. గట్టిగా 
గర్జిస్తూ పిడుగులు రాల్బే ప్రళయకాల మేఘం వలె విజృంభించి, రకరకాల ఆయుధాలతో చెల్టాచెదరైన సేనల్ని 
ఒక్కచోట నిలవనీయకుండా భయపడి పరుగెత్తేటట్టు చేశాడు. ఆ సన్నివేశాన్ని ద్రోణుడు చూస్తూ ఉండిపోయాడు” 
అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు. అపుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని మళ్ళీ ఇట్టా అడిగాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. “మనమున ఖేదము మోదము. । బెనంగొనియెడు మద్దలంబు. బీడించెడు నా 

మనుమండని వినికి నాతని |; యని పని యటమీంద నెట్టు లయ్యెం జెపుమూ!' 40 
ప్రతిపదార్థం: నా మనుమండు= అభిమన్యుడు; మత్‌+బలంబున్‌= నా సైన్యాన్ని; పీడించెడున్‌= హతమారుస్తున్నాడు (బాధిస్తూ 
ఉన్నాడు); అని= ఆ ్రకారంగా; వినికిన్‌= వినటంచేత; మనమునన్‌= మనస్సులో; ఖేదమున్‌= దుఃఖమూ; మోదమున్‌= 
సంతోషమూ; పెనంగొనియెడున్‌= ఒకటిగా పెనవేసికొన్నాయి (మెలిగొన్నాయి); అటమీ6దన్‌= అటుపైన(ఆ పిమ్మట); ఆతని= 
ఆ అభిమన్యుడి; అనిపని= యుద్దకార్యం; ఎట్టులు+అయ్యెన్‌?= ఏ విధంగా అయింది?; చెపుమా!= తెల్పుమా! 
తాత్పర్యం: 'నా మనుమడు అభిమన్యుడు ఆ విధంగా నా సైన్యాన్ని అవలీలగా ఎదిరించి పీడించాడని విని నా 
మనస్సులో దుఃఖమూ, సంతోషమూ పెనగొన్నాయి. అటు పిమ్మట అభిమన్యుడి యుద్దకార్యం ఎట్టయిందో తెల్పు” 
మని సంజయుడిని అడిగాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 159 


విశేషం: అంతటి మహాయోధులు ఒక్కుమ్మడిగా పసిబాలుడిపై తలపడినప్పటికీ అతడు అందర్నీ ఎదిరించి సైన్యాన్ని చీకాకు 
పరచాడు అన్న వార్త ఆనందాన్ని ఆ ధృతరా్ర్రుడికి కలిగించింది. అయితే వెంటనే 'నా సైన్యాన్ని పీడించాడు" అనే విషయం 
విని దుఃఖమూ కలిగింది. ఈ విధంగా రెండు విరుద్ధ భావాల సమ్మేళనం ఆ ధృతరాష్ట్రుని మనస్సులో తిస్టవేసికొనింది. సంకల్ప 
వికల్పాలకు మనస్సు కూడలి. మంచిచెడ్డలు రెండూ మనస్సులో కలుగుతూ తొాలగుతూ ఉంటాయి. నిలకడ లేని మనస్సులో 
ఎల్లప్పుడూ ధ్వైధీ భావం అంటే ద్వంద్వస్థితి కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. మనస్సుకు మారుపేరైన ధృతరా్ర్రుడి తత్త్వాన్ని 
తిక్కన సూత్రప్రాయంగా సూచించాడు. మళ్ళీ మళ్ళీ ప్రయోగించిన నకారాలు ధృతరాష్ట్రుని మనోవికారానికి సూచనలు. 
నా బలాన్ని పీడించాడని ఖేదమూ, అది చేసింది నా మనుమడేయని మోదమూ - అని [క్రమంగా అన్వయించుకోవాలి. 
కావున అలంకారం - యథాసంఖ్యం. 
క.  అనుటయు సంజయు. డిట్లను । 'వినుము జనాధీశ! యిట్లు వితిగిన సేనం 
గనుంగొని పోవంగనీ క । ర్దున తనయుండు దనరథంబు చుట్లం బజపున్‌. తే 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్ట్రుడు ఈ విధంగా అనగా; సంజయుడు; ఇట్లు ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; జన+అధీశా!= 
రాజా! వినుము; ఇట్టు= ఈ విధంగా; విజిగిన సేనన్‌= చెదరిన (ఓడిన) సైన్యాన్ని; కనుంగొని= చూచి; అర్జ్హునతనయుండు= 
అభిమన్యుడు; పోవంగనీక= పోనీకుండా; తన రథంబు= తన రథము; చుట్టన్‌+పజపున్‌= చుట్టూ పరుగెత్తించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాస్త్రుడు అడిగిన వెంటనే సంజయుడు ఇట్టు చెప్పాడు. “ఓ రాజా! వినుము. ఈ విధంగా 
చెల్లా చెదరై ఓడిన సైన్యాన్ని చూచి అభిమన్యుడు దానిని పోనీయకుండా తన రథం దాని చుట్టూ తిరిగేటట్టు చేశాడు. 


వ. _ కొటివి ద్రిప్పిన తెజంగు దోంపంబొదివి, పోనీక పీనుంగు పెంటలు సేసిన నప్పు డక్కుమూరు నాలోకించి వికాస 
భాసిత వదనుం డగుచు గురుండు గురుపతి నెజఖను దాంకంబలుకవలయు నను తలంపున నతండు 
వినుచుండ. గృపాచార్యుతో నిట్లనియె. 42 

ప్రతిపదార్థం: కొజవి త్రిప్పిన తెజంగు= కొరవి (నిప్పు కొణకచ్చు) త్రిప్పినవిధం; తోయపన్‌= తోచునట్టుగా; పొదివి= చుట్టుముట్టి; 

పోనీక= అటు ఇటు కదలనీకుండా; పీనుంగుపెంటలు= శవాలకుప్పలు; చేసినన్‌= చేయగా; అప్పుడు; ఆ+కుమారున్‌= ఆ అభిమన్యు 
కుమారుడిని (బాలుడైన అభిమన్యుడిని); ఆలోకించి= చూచి; వికాస్కృభాసితువదనుండు= వికాసంచేత ప్రకాశించే ముఖం 
కలిగినవాడు; అగుచున్‌= అగుచు; గురుండు= ద్రోణుడు; కురుపతి= దుర్యోధనుడి; నెజను= (మర్మస్థానం) జీవస్థానం; తాంకన్‌= 

(గ్రుచ్చు(నాటుకొను)నట్టు; పలుకవలయున్‌= మాటాడవలెను; అను తలంపునన్‌= అనే అభిప్రాయంతో; అతండు= ఆ 

దుర్యోధనుడు; వినుచుండన్‌= వింటూ ఉండగా; కృపాచార్యుతోన్‌= కృపాచార్యుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: నిప్పుకట్టెను త్రిప్పే విధం తోచేటట్టుగా ముట్టడించి, అటునిటు పోనీకుండా సైన్యాన్ని శవాలకుప్పలు 
చేయగా, అప్పుడు ఆ అభిమన్యుడిని చూచి వికసించిన ముఖంతో ద్రోణుడు, దుర్యోధనుడి మర్మస్థానం 
(గ్రుచ్చుకొనేటట్టుగా పలకాలి అనే ఉద్దేశంతో ఆ దుర్యోధనుడు వినేటట్టు కృపాచార్యుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. తమ్ములు నన్నలుం జలులు. దండ్రులు మామలు భృత్యులుం బ్రమో 
దమ్మున. దేల నిట్లు వడి. దాడునే? విజయాత్మజుండు, ఘో 
టమ్ములు6 గుంజరమ్ములు బడల్పడ6 దేరులు నుగ్గుగాంగ నా 
నమ్మిన యోధవీరులు వినాశము భంగము నొంద నొక్కండున్‌ . 43 


160 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: విజయ+ఆత్మజుండు= అభిమన్యుడు; తమ్ములున్‌= తమ్ములూ; అన్నలున్‌= అన్నలూ; చెలులున్‌= స్నేహితులూ; 
తండ్రులున్‌= తండ్రులూ; మామలున్‌= మామలూ; భృత్యులున్‌= సేవకులునూ; ప్రమోదమ్మునన్‌= సంతోషంతో; తేలన్‌= తేలిపోగా; 
ఘోటమ్ములు= గురర్రాలూ; కుంజరమ్ములున్‌= ఏనుగులూ; బడల్పడన్‌= బడలిక (అలసట) చెందగా; తేరులు= రథాలు; నుగ్గుకాంగన్‌= 
పొడికాగా; నా నమ్మిన యోధవీరులు= నాకు విశాసపాత్రులైన యుదవీరులు; వినాశమున్‌= చావును; భంగమున్‌= భంగపాటును(అవమానాన్ని); 
ఒందన్‌= పొందగా; ఒక్కండున్‌= ఒకడే; ఇట్టు= ఈ విధంగా; వడిన్‌= వేగంతో; తాడెడునే?= ఎదిరించునా? 


తాత్పర్యం: అన్నలూ, తమ్ములూ, ఆప్రమిత్రులూ, తండ్రులూ, మామలూ, సేవకులూ అందరూ సంతోషంలో 
తేలిపోగా, గుర్రాలూ, ఏనుగులూ బడలిక చెందగా, తేరులు పొడి అయిపోగా, నాకు విశాసపాత్రులైన యోధవీరులు 
చావూ, భంగపాటూ చెందగా అభిమన్యుడు ఒక్కడే ఇంతవడిగా ఎదుర్కొన్నాడు కదా! 


ఆ. _ అనిన వెలుకంబాటి యతిదీనమగు నాన । నమున నవ్వుగాని నవ్వు నెజయ 
సౌమదత్తి కర్ణ శల్యాదులగు యోధ । జనులతోడ నిట్టు లనియె విభుండు. న! 


ప్రతిపదార్దం: అనినన్‌= అని ద్రోణుడు తనకు వినబడునట్టు అనగా; విభుండు= దుర్యోధనుడు; వెలుకన్‌+పాటి= వెలవెలబోయి, 
వెల్లనై(వైవర్య్యాన్ని పొంది); అతిదీనము+అగు= మిక్కిలి దీనత్వాన్ని పొందిన; ఆననమునన్‌= ముఖంలో; నవ్వుకాని నవ్వు= నవ్వు 
అనటానికి వీలులేని నవ్వు; నెజయన్‌= నిండగా(వ్యాపింపగా); సౌమదత్తి= భూరిశ్రవుడు; కర్ణ= కరుడు; శల్య= శల్యుడు; 
ఆదులు+అగు= మొదలైనవారు అగు; యోధజనులతోడన్‌= యుద్ధవీరులతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని ద్రోణు డనగానే దుర్యోధనుడు వెలవెలబోయి, దీనమైన ముఖంలో వెలవెలపోయేనవ్వు వ్యాపించగా, 
భూరిశ్రవుడు, కర్టుడు, శల్యుడు మొదలైన యుద్ధవీరులతో ఇట్లా అన్నాడు: 


విశేషం: ద్రోణుడు మర్మస్థానం నాటుకొనేటట్టు మాటాడేటప్పటికి దుర్యోధనుడిలో దైన్యమూ, వైవర్య్యమూ ఏదో బాధతో కూడుకొన్న 
వెడనవ్వూ కలిగాయి. 'వెలుకంబాజు” 'నవ్వుగానినవ్వు' వంటి క్రొత్త ప్రయోగాలతో దుర్యోధనుడిలో ఏర్పడ్డ ఒక వినూత్నమైన 
మార్పును తిక్కన వ్యక్తం చేశాడు. దుర్యోధనుడు దురభిమాని. అతడు బాధ కలిగించేమాట విని సహించలేడు. అందులోనూ 
మర్శ్మస్టానాన్ని (గ్రుచ్చుకొనేటట్టు సర్వసైన్యాధిపతీ, గురువూ అయిన ద్రోణుడు మాట్టాడడంతో మిక్కిలి చలించిపోయాడు. 
అందువలననే ఒకటికి మూడు విలక్షణాలు అతడిలో చోటు చేసుకొన్నట్టు తిక్కన అభివర్షించాడు. ఈ నవ్వుకాని నవ్వునే లోకంలో 
ఏడవలేక నవ్వటం అంటారు. 


అలంకారం: స్వభావోక్తి, 


చ. “పలుకులు వింటిరే ధనువు వట్టెడివారికి నెల్లనొజ్జ, దో 
ర్లలవిదితుండు గుంభజుండు బాలుని నొక్కరు6 జంచలాత్ము వెం 
గలిం గడు బెద్దం జేయుచు బొగడ్తకు. జొచ్చె నితండు నొంపంగాం 
దలంపడు వీని. బార్జునకు6 దా గడు6 గూర్చుట నెంత త్రుళ్ళినన్‌. 45 


ప్రతిపదార్దం: పలుకులు+వింటిరే!= ద్రోణుని మాటలు విన్నారు కదా!; ధనువుపట్టెడి వారికిన్‌+ఎల్లన్‌= విల్చును పట్టుకునే 
ఎల్లవారికి అనగా విలుకాండ్రు అందరికీ; కుంభజుండు= ద్రోణుడు; ఒజ్జ= ఉపాధ్యాయుడు; దోః+శబల విదితుండు= 
భుజబలంచేత ప్రసిద్దుడు; బాలునిన్‌= పసివాడిని; ఒక్కరున్‌= ఒక్కడిని; చంచల+ఆత్మున్‌= చలించే మనస్సు కలవాడిని; 
వెంగలిన్‌= మూఢుడిని; కడున్‌= మిక్కిలి; పెద్దన్‌+*చేయుచున్‌= పెద్దగా చేస్తూ; పొగడ్తకున్‌+చొచ్చెన్‌= పొగడడానికి 
పూనుకొన్నాడు; పార్థనకున్‌= అర్జునుడికి; తాన్‌= తాను; కడున్‌+కూర్చుటన్‌= మిక్కిలి ప్రేమించటం చేత (ప్రియము, ఇష్టము 
అగుటచేత); ఎంత (త్రుళ్ళినన్‌= అభిమన్యుడు ఎంతగా మిడిసిపడినప్పటికీ; వీనిన్‌= ఈ అభిమన్యుడిని; ఇతండు= ఈ ద్రోణుడు; 
నాంపంగాన్‌*తలయండు= నొప్పించటానికి ఆలోచించడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 161 


తాత్పర్యం: ద్రోణుడి మాటలు విన్నారు కదా! ధనుస్సును పట్టిన ప్రతివ్యక్తికీ ఆయన గురువు. బాహుబలం చేత 
ప్రసిద్దుడు. ఆయన ఒక అల్పుడైన బాలుడిని, చలించే మనస్సు కలవాడిని, మూఢుడిని, ఎంతో పెద్దచేసి పొగడటానికి 
పూనుకొన్నాడు. తాను అర్జునుడిని ఎంతో ఇష్టపడతాడు కాబట్టి అతని కుమారుడైన అభిమన్యుడు ఎంతగా 
(త్రుళ్ళిపడినా, అతడిని నొప్పించాలని అనుకోడు. 


విశేషం: దుర్యోధనుడు అసూయా(గ్రస్తుడు. మహా దురభిమాని. ఇతరులలో ఉండే మంచిని గురించి ఏ మాత్రం చెప్పినా 
ఓర్భుకొనలేడు. “పలుకులు వింటిరే' అని ప్రారంభించడంలోనే దుర్యోధనుడి కుళ్ళు పాఠకులకు వ్యక్తమౌతుంది. అభిమన్యుడిలో 
అన్ని మంచిగుణాలు ఉంటే వాటిని కాదంటూ అతడు బాలుడనీ, చంచలాత్ముడనీ, వెంగలి అనీ తక్కువపరచి మాట్టాడాడు. 
'ఒక అర్భకుడిని ఆ విధంగా పెద్దచేసి పొగడుతూ ఉన్నాడే!” అని, చివరకు 'ద్రోణాచార్యులనే తప్పుపట్టాడు. అర్జునుడి మీద ఉండే 
వల్లమాలిన అభిమానం అతడి పిల్లవానిమీద కూడా ఇతనికి కొల్లగా ఉన్నది. కాబట్టి ఇతడు అభిమన్యుడిని నొప్పించడానికి ఒల్లడు 
అంటూ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనటమే గాకుండా (ద్రోణుడిపై ఒక అపవాదు కూడా మోపాడు. 


చ. గురుని యుపేక్షం జేసి తనకున్‌ సమరోద్ధతి సెల్లె; దాని నీ 
వెరవిండి గానలేండు దన వీరమకా. గొని విజ్ఞవీంగడుం 
బొరిగొను6 డందటజుం గడంగి పోవంగనీక దృఢాస్త్రశస్త్రని 
ష్టుర పరిపాతనోగ్రముగ6 జుట్టును ముట్టి చలం బెలర్ప(గన్‌' 46 


ప్రతిపదార్దం: గురుని= ద్రోణుడియొక్క; ఉపేక్ష+చేసి= అశ్రద్ద(నిర్లక్ష్యం) చేత; సమర+ఉద్దతి= యుద్దంలో దుడుకుతనం(గర్వం); 
తనకున్‌= ఆ అభిమన్యుడికి; చెల్లెన్‌= చెల్లింది; దానిన్‌= ఆ చనవును; ఈ+వెరవిండి= ఈ తెలివితక్కువవాడు; కానలేంయ= 
తెలిసికొనలేకున్నాడు; తన+వీరము+అ+కాన్‌= తన శౌర్యమే అని; కొని= తలంచి; విజ్ఞవీగెడున్‌= గర్విస్తున్నాడు; అందయున్‌= 
మీరందరూ; కడంగి= పూనుకొని; పోవంగనీక= పారిపోనీకుండా; దృఢ+అస్త్ర+శస్త్ర+నిష్టుర+పరిపాతన+ఉ([గ్రముగన్‌= గట్టివైన, 
బాణాలచేతను, ఆయుధాలచేతనూ, కఠినంగా పడవైచుట చేతను, భయంకరంగా; చుట్టును= ఆ అభిమన్యుని చుట్టూ; ముట్టి= 
ముట్టడించి; చలంబు+ఎలర్బంగన్‌= పట్టుదల అతిశయింపగా; పొరిగొనుండు= చంపండి. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడి అ(శ్రద్దవలన వాడి దుడుకుతనం చెల్లింది. అది ఆ తెలివితక్కువ దద్దమ్మ తెలిసికొనలేక 
అంతా తన శూరత్వమే అని విర్రవీగుతూ ఉన్నాడు. మన యోధవీరులందరూ ప్రయత్నించి వాడిని 
పారిపోనీయకుండా చూడండి. గట్టి బాణాలతో, ఆయుధాలతో, బిగువైన దెబ్బలతో పడవైచి పట్టుదల సడలకుండా, 
భయంకరంగా వాడిని చుట్టుముట్టి మట్టుపెట్టండి.” 


వన. అనిన విని వార లందటు న వ్వాసవపాత్రుం బొదువం బోవ నవ్వీరుల వారించి దుశ్మాసనుం డిట్లనియె.47 


ప్రతిపదార్థం: అనినన్‌= అని దుర్యోధనుడు చెప్పగా; విని; వారలు= ఆ యోధవీరులు; అందయున్‌= అందరున్నూ; 
ఆ+వాసవపౌతడ్రున్‌= ఆ ఇంద్రుని మనుమడైన అభిమన్యుడిని; పొదువన్‌+పోవన్‌= చుట్టుముట్టుటకై పోగా; ఆ+వీరులన్‌= ఆ 
యుద్ధవీరులను అందరినీ; దుశ్ళాసనుండు= దుర్యోధనుడి తమ్ముడు; వారించి= నిలిపి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా దుర్యోధనుడు యుద్ధవీరులకు చెప్పగా విని వారు అందరూ అభిమన్యుడిని 
చుట్టుముట్టటానికి బయలుదేరారు. అప్పుడు ఆ వీరవరులను దుశ్ళాసనుడు నిలిపి ఈ విధంగా అన్నాడు: 


162 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. “ఇనుం గబళించు రాహు క్రియ నే నొకరుండన పోయి పార్థపు 
త్రునిం బరిమార్తు నీతండు మృతుం డగు టేర్పడ విన్న గేశవా 
ర్హునులును బిట్టు సత్తు రతిశోక భరంబున. జేసి యంతతో 
మన పగ దీజు6 దీవ్రమగు మద్భుజదర్పము సొంపు సూడుండీ!” 48 


ప్రతిపదార్థం: ఇనున్‌= సూర్యుడిని; కబళించు= (మింగే; రాహు+క్రియన్‌= రాహువువలె; ఏను= నేను; ఒకరుండన= ఒక్కడనే; 
పోయి= అభిమన్యుడి కడకు వెళ్ళి; పార్థపుత్రునిన్‌= అర్జునుడి కొడుకును; పరిమార్తున్‌= హతమారుస్తాను; ఈతండు= ఈ 
అభిమన్యుడు; మృతుండు+అగుట= (చచ్చుట) మరణించటం; ఏర్పడ+విన్నన్‌= స్పష్టంగా వింటే; కేశవ+అర్జునులును= 
శ్రీకృష్ణుడూ, అర్జ్హునుడూ; అతి+శోక+భరంబునన్‌+చేసి= అధికమైన దుఃఖభారంచేత; బిట్టు= వెంటనే, శీఘ్రంగా; చత్తురు= చస్తారు; 
అంతతోన్‌= అంతటితో అంటే వారి మరణంతో; మన పగ= మన విరోధం (ద్వేషం); తీజున్‌= నశిస్తుంది; తీవ్రము+అగు= 
తీక్షణమైన; మత్‌+భుజ+దర్పము+సొంపున్‌= నా భుజగర్వం యొక్క అందాన్ని; చూడుండీ!= చూడండి! 


తాత్పర్యం: సూర్యుడిని (మింగే రాహువు మాదిరి నేను ఒక్కడినే పోయి, ఆ అభిమన్యుడిని చంపుతాను. వాడి 
చావు వినగానే కృష్ణార్జును లిద్దరూ శోకభారంతో వెంటనే చస్తారు. అంతటితో మన పగ అంతరించిపోతుంది. 
ఇప్పుడు నా భుజగర్వం యొక్క విజ్బంభణాన్ని చూడండి. 


నిశేషం: 'ఇను6 గబళించు రాహుక్రియ” అనే ప్రయోగంలోని పోలికలే అభిమన్యు-దుశ్శాసనుల ప్రవృత్తులను తెలుపుతూ ఉన్నాయి. 
అభిమన్యుడు సూర్యుడివలె తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అతడిని రాహువు మాదిరి (గ్రసిస్తాను అని దుశ్చాసనుడు తన రాక్షస 
(ప్రవృత్తిని వెల్లడించాడు. పదభంగంతో రెండు మూడు పాదాలు ఆరంభించటం, దుశ్చాసనుడి మాటల తీరును బట్టి 'పార్థుపుత్రుడిని 
తునుమాడటాన్ని -దాని కారణంగా అర్జునుడి హానిని ధ్వనింపజేస్తున్నాయి. రాహువుతో పోలిక కాబట్టి తన బాహువుల దర్శపు 
సొంపు చూడండి అనటం ఎంతో జొచిత్యవంతంగా ఉంది. 


దుశ్సాసనుండు అభిమన్యుడితోడం బోరి పారిపోవుట (సం. 7-38-26) 


వ. అని పలికి యార్చి యమ్ములు నిగిడించుచు, ధనంజయ నందనుం దాంకిన నతండు షడ్వింశతి 
సాయకంబులు దనువునం జొనిపినం గనలి దుశ్మాసనుండు శరాసార ఘోరంబుగా. గవిసినం, గిరీటి 
కొడుకునుం బేర్చి పెనంగ నయ్యిరువుర కరలాఘవ శరలాఘవ ప్రకారంబులు రథ చిత్ర ప్రచారంబులు. 
జూప అగ్గించి; రప్పు డగ్గలిక సొంపున సుభద్రాసూనుండు నీ సుతువిల్లు ద్రుంచి, భల్లంబుల మేను సెక్కి 
స్రుక్కించి యతనితో నిట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని పలికి= ఆ ప్రకారముగా మాట్లాడి; ఆర్చి= గర్జించి; అమ్ములు= బాణాలు; నిగిడించుచున్‌= ప్రయోగిస్తూ; 
ధనంజయనందనున్‌= అర్జునుడి కొడుకు అభిమన్యుడిని; తాినన్‌= మార్కొనగా; అతండు= అభిమన్యుడు; షట్‌+వింశతి+సాయకంబులు= 
ఇరవైఆరు బాణాలు; తనువునన్‌= శరీరంలో; చొనిపినన్‌= ([గ్రుచ్చగా; కనలి= కోపించి; దుశ్చాసనుండు; శర+ఆసార+ఘోరంబుగాన్‌= 
బాణవర్షంచేత భయంకరంగా; కవిసినన్‌= ఎదుర్కొనగా; కిరీటి కొడుకునున్‌= అభిమన్యుడున్నూ; పేర్చి= అతిశయించి; పెనంగన్‌= 
పోరాడగా; ఆ+ఇరువుర+కర+లాఘవ+శర+ లాఘవ+ప్రకారంబులు= ఆ ఇద్దరి చేతిలాఘవం, బాణలాఘవం యొక్క పద్ధతులు; 
రథచిత్ర ప్రచారంబులున్‌= రథములయొక్క విచిత్రములైన సంచారాలను; చూపణు= చూచేవారు; అగ్గించిరి= పొగడారు; అప్పుడు= 
ఆ సమయంలో; అగ్గలిక+సొంపునన్‌= శౌర్యం(ఉత్సాహం, పూనికు యొక్క సొంపుతో; సుభద్రాసూనుండు= సుభద్రకొడుకు; 
నీ+సుతు+విల్లు= నీ కుమారుడి చాపాన్ని; త్రుంచి= విరిచి; భల్లంబులన్‌= బల్లైెములతో; మేను= శరీరం; చెక్కి= ఖండించి; స్రుక్కించి= 
సోలిపోయేటట్టు చేసి; అతనితోన్‌= దుశ్ళాసనుడితో; ఇట్ట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 163 


తాత్పర్యం: అట్టు మాట్లాడి, అరచి, బాణాలు ప్రయోగిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అభిమన్యుడు 
ఇరవై ఆరుబాణాలు దుశ్తాసనుడి శరీరంలోకి చొప్పించాడు. అందుకు దుశ్చాసనుడు కోపించి బాణవర్దాన్ని కురిపిస్తూ 
భయంకరంగా ఎదిరించాడు. అంత అభిమన్యుడు అతిశయించి పోరాడాడు. ఆ ఇద్దరున్నూ కరలాఘవాన్ని, 
శరలాఘవాన్ని ప్రదర్శిస్తూ రథాలను చిత్రవిచిత్రంగా నడిపించారు. వారి యుద్దాన్ని చూచి చూపరులు ఎంతో 
పొగడారు. అప్పుడు శౌర్యపు సొంపుతో సుభద్రకొడుకు నీ కుమారుడి విల్లు విరిచి, బల్లెములతో శరీరాన్ని చెక్కి 
సోలిపోయెటట్టు చేసి ఈ విధంగా అన్నాడు: 


చ. “అనఘుని ధర్మనందనుని నా సభ నమ్మెయి నీవు నొవ్వంబ 
ల్మిన ఫల మందంేసెద6 జలింపక యించుక సేపు నిల్వుమీ ! 
నిను లఘుచిత్తు. గ్రూరు నవినీతు మదాంధుని. ద్రుంచి నన్ను బెం 
చిన గరువంపు దండ్రులకు జిత్త మెలర్ప బుణంబు. దీర్చెదన్‌. 50 


ప్రతిపదార్దం: అనఘునిన్‌= పాప రహితుడిని; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; ఆ సభన్‌= ఆ కౌరవసభలో; అమ్మెయిన్‌= 
ఆ విధంగా; నీవు; నొవ్వన్‌= బాధకలిగేటట్టు; పల్కిన ఫలము= మాటాడిన ఫలితాన్ని; అందన్‌+చేసెదన్‌= అందేటట్లు చేస్తాను; 
చలింపక= కదలక; ఇంచుకసేపు= కొంచెంసేపు; నిల్వుమీ!= నిలువుము!; నినున్‌= నిన్ను; లఘుచిత్తున్‌= అల్పబుద్దిని; 'క్రూరున్‌= 
ఇతరులను పీడించేవాడిని; అవినీతున్‌= నీతిమాలినవాడిని; మద+అంధునిన్‌= గర్వంచేత కళ్ళు కనిపించని వాడిని; త్రుంచి= 
చంపి; నన్నున్‌= నన్ను; పెంచిన= పోషించిన; గరువంపు+తం(డ్రులకున్‌= గొప్ప వారైన జనకులకు; చిత్తము= మనస్సు; ఎలర్బన్‌= 
సంతోషించగా; బుణంబు+తీర్చెదన్‌= అప్పు తీరుస్తాను. 


తాత్పర్యం: పాపరహితుడైన ధర్మరాజును సభలో ఆ విధంగా నొప్పించి మాటాడిన ఫలితాన్ని ఇప్పుడు అందజేస్తాను. 
కదలకుండా కొంచెంసేపు నిలువుము. అల్పబుద్ధివి, (క్రూరుడవు, అవినీతిపరుడవు, గర్వాంధుడవు అయిన నిన్ను 
చంపి, నన్ను పోషించిన ఆ మహనీయులైన తండ్రులకు సంతోషాన్ని కలిగించి వారి అప్పు తీరుస్తాను.(ఉద్ధరిస్తాను) 
నిశేషం: దుశ్ళాసనుడికి ప్రయోగించిన విశేషణాలు పొడిపొడిగా అతి స్వల్పంగా ఉండే సమాసాలలో ఉన్నాయి. అవి వాడి అల్పత్వానికి 
నిదర్శనాలు. పాపరహితులను నొప్పించిన ఫలితం ఊరకపోదు. అది వడ్డీతో కూడా తీర్చవలసి ఉంటుంది. “నన్ను పెంచిన 
మహనీయుల బుణం తీర్చుకొనటానికి నీవే నాకు తగిన సాధనం' అని అభిమన్యుడు దుశ్శాసనుడిని హెచ్చరించిన విధానం 
అతడి మనస్తత్వానికి అనుగుణంగానే ఉన్నది. 

క. _ అని యతని జత్రుదేశం । బున నొకవాలమ్ము వక్షమున. బెక్కును గ్రు 

చ్లినం ద్రెళ్ళి యెన్నడో చ । చ్చిన యట్లు రథంబు మీ6ద6 జేడ్పడి యుండెన్‌. 51 


ప్రతిపదార్హం: అని= ఆ విధంగా పలికి; అతని= ఆ దుశ్శాసనుడి; జ(త్రుదేశంబునన్‌= మూపులయొక్క సంధి ఎముక లుండే 
ప్రదేశంలో; ఒకవాలు+అమ్మున్‌= ఒక వాడి అయిన బాణాన్ని; వక్షంబునన్‌= రొమ్మునందు; పెక్కును= చాలా బాణాలను; 
(గ్రుచ్చినన్‌= నాటుకొనేటట్టు ప్రయోగించగా; త్రెళ్ళి= సోలిపడి; ఎన్నడో చచ్చిన అట్టు= ఎంతోకాలం ముందుగానే చచ్చినట్టు 
(చచ్చి పాతబడినట్టు); రథంబుమీందన్‌= రథంపై; చేడ్పడి+ఉండెన్‌= చేష్టలుడిగి ఉండిపోయాడు. 


తాత్పర్యం: ఆ విధంగా అంటూ దుశ్శాసనుడి మూపున సంధి ఎముకల స్థానంలో ఒక వాడి అయిన బాణాన్ని, 
రొమ్మునందు అనేక బాణాలను అభిమన్యుడు ప్రయోగించాడు. దానితో అతడు రథంపై పడి, ఎప్పుడో చచ్చిన 
వాడివలె వ్యాకులపాటుతో భంగపడి అట్టే ఉండిపోయాడు. 


164 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇట్లు మూర్షిల్లిన దుశ్మాసను తేరు సారథి తొలంగం దోలుకొని పోయె; నంతకుమున్న కౌంతేయులు 
సౌభద్రుండు సొచ్చిన పథంబున నా పద్మవ్యూహంబు సేనాసందోహ సహితులై చొచ్చి యెడనెడ నడ్డపడు 
సైన్యంబులతో సంగరంబు సేయుచు నక్కునూరుం దలలెత్తి చూచుచు నతం డరిబలంబులం గలంచుటకు 
సంప్రీతులగుచు6 దోంతెంచువారు ముందట దుశ్శాసనుండు భంగపడుట గనుంగొని పొంగి యార్పులు 
నింగిముట్ట నయ్యభిమన్యు ననేక భంగులం బ్రశంసించుచుం దథిమి; రట్టియెడ. 52 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చిల్లినన్‌= మూర్చచెందగా; దుశ్చాసను+లేరున్‌= దుశ్శాసనుని రథాన్ని; సారథి; తొలంగన్‌= 
ఆ ప్రదేశం నుండి తొాలగిపోయేటట్లు; తోలుకొని పోయెన్‌= దూరంగా తరుముకొని పోయాడు; అంతకుమున్న= అంతకు మునుపే; 
కౌంతేయులు= కుంతీపుత్రులు అనగా పాండవులు; సౌభద్రుండు= అభిమన్యుడు; చొచ్చిన= ప్రవేశించిన; పథంబునన్‌= దారిలో; 
ఆ పద్మవ్యూహంబున్‌= ఆ పద్మవ్యూహాన్ని; సేనాసందోహ సహితులై= సైన్య సమూహాలతో కూడుకొన్న వారై; చొచ్చి= ప్రవేశించి; 
ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; అడ్డపడు+సైన్యంబులతోన్‌= అడ్డగించే సైన్యాలతో; సంగరంబు= యుద్దం; చేయుచున్‌= చేస్తూ; 
ఆ+కుమారున్‌= కుమారుడైన ఆ అభిమన్యుడిని; తలలు+ఎత్తి+చూచుచున్‌= తమ శిరస్సులు పైకెత్తి చూస్తూ; అతండు= ఆ 
అభిమన్యుడు; అరి+బలంబులన్‌= శత్రువుల సైన్యాలను (పగవారి సేనలను); కలంచుటకున్‌= కలత కలిగించటానికి; 
సంప్రీతులు+అగుచున్‌= మిక్కిలి సంతోషాన్ని పొందినవాళ్ళు అవుతూ; తోంతెంచువారు= వస్తూ ఉన్నవాళ్ళు; ముందటన్‌= 
ఎదురుగా; దుశ్చాసనుండు; భంగపడుటన్‌= భంగపాటు పొందటాన్ని; కనుంగొని= చూచి; పొంగి= సంతోషించి; ఆర్పులు= గట్టిగా 
అరుస్తూ చేసే నినాదాలు; నింగిన్‌+ముట్టన్‌= ఆకాశాన్ని అంటుకోగా; ఆ+అభిమన్యున్‌= ఆ అభిమన్యుడిని; అనేకభంగులన్‌= 
అనేక విధాలుగా; ప్రశంసించుచున్‌= పొగడుతూ; తతిమిరి= విజృంభించారు; అట్టి+ఎడన్‌= అటువంటి సందర్భంలో. 


తాత్పర్యం: దుశ్చాసనుడు సొమ్మసిల్లి చచ్చినట్టు పడిపోగానే అతడి సారథి రథాన్ని దూరంగా తోలుకొని పోయాడు. 
అంతకుముందే పాండవులు అభిమన్యుడు ప్రవేశించిన మార్గంలో తమ సైన్యంతో ప్రవేశించి, అక్కడక్కడా అడ్డగించే 
సేనలతో యుద్ధంచేస్తూ, అప్పుడప్పుడూ అభిమన్యుడిని తలలెత్తి చూస్తూ, ఆ అభిమన్యుడు పగవారి సేనలను 
కలత నొందించటాన్ని చూచి చాలా సంతోషిస్తూ, ముందుకు చొచ్చుకొని వచ్చారు. ఆ విధంగా వస్తూ పాండవులు 
తమకు ఎదురుగా అభిమన్యుడిచేత దుశ్చాసనుడు భంగపాటు పొందటాన్ని చూచి ఎంతో సంతోషించి గట్టిగా 
అరచారు. ఆ అరపులు ఆకాశం దాకా వ్యాపించాయి. వాళ్ళు అభిమన్యుడిని ఎన్నో విధాలుగా పొగడుతూ అతడిని 
వెంబడించారు. అటువంటి తరుణంలో. 


సీ.  రాధేయు. జూచి రారాజు 'దుశ్మాసను6 । డభిమన్యుచే నొచ్చె నకట! కంటె! 
యనవుడు నతండు సేనాన్వితంబుగ నక్కు। మారు పై నడర నవ్వీరు డేచి 
ముందటి మూశకల మ్రందించి కదిసి డె బ్దది మూండు దూంపులం బటురయమున 


నొంచిన రక్తాననుండయి దివ్యాస్త్ర । జాలంబు వజపునా జామదగ్న్య 


తే... శిష్యు భుజవీర్యశౌర్య విశేషభంగి ।; సరకుగొనక య బ్బాలుండు సమదలీల 
బెనంగ న య్యంగరాజు డస్సిన, నెజింగి ।; యతని తమ్ము. డయ్యర్ద్హునసుతుని. దాతి. 53 


ప్రతిపదార్థం: రారాజు= దుర్యోధనుడు; రాధేయున్‌+చూచి= కర్టుడిని చూచి; దుశ్చాసనుండు= నా తమ్ముడు దుశ్శాసనుడు; 
అకట!= జొరా!; అభిమన్యుచేన్‌+నొచ్చెన్‌= అభిమన్యుడిచేత నొచ్చినాడు; కంటె!= చూచావా?; అనవుడున్‌= అని అనగానే; అతండు= 
ఆ కర్ణుడు; సేనా+అన్వితంబుగన్‌= సైన్యంతో కూడి; ఆ+కుమారుపైన్‌= ఆ అభిమన్యుడి పై; అడరన్‌= విజ్బంభించగా; ఆ+వీరుండు= 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 165 


వీరుడైన ఆ అభిమన్యుడు; ఏచి= అతిశయించి; ముందటి మూంకలన్‌= కర్షుడికి ముందుండే సేనలను; (మ్రందించి= చంపి; 
కదిసి= చేరి, సమీపించి; డెబ్బది మూండు తూయపులన్‌= డెబ్బెమూడు బాణాలతో; పటురయమునన్‌= మిక్కిలి తొందరగా; 
నొంచినన్‌= బాధపెట్టగా; రక్త+ఆననుండు+అయి= ఎ(ర్రని ముఖం కలవాడై (కోపించినవాడై); దివ్య+అస్త్ర+జాలంబున్‌= 
దివ్యములైన బాణాల మొత్తాన్ని; పజపు= ప్రయోగించే; ఆ+జామదన్బ్య+శిష్యు= ఆ పరశురాముడి శిష్యుడియొక్క; భుజవీర్య= 
బాహుబలంయొక్కయు; శౌర్య= శూరత్వం యొక్కయు; విశేషభంగిన్‌= ఆధిక్యం గల తీరును; సరకుగొనక= లక్ష్యపెట్టకుండా; 
ఆ+బాలుండు= ఆ అభిమన్యుడు; సమదలీలన్‌= గర్వంతో (సంతోషపూర్వకమైన విలాసంతో); పెనంగన్‌= యుద్దం చేయగా; 
ఆ+అంగరాజు= ఆ కర్షుడు; డస్సినన్‌= అలసిపోగా; ఎటింగి= తెలిసికొని; అతని తమ్ముండు= కర్షుని తమ్ముడు; ఆ+అర్జున 
సుతునిన్‌= ఆ అభిమన్యుడిని; తాంకి= మార్కొని, ఎదిరించి. 


తాత్పర్యం: దుర్యోధనుడు కర్టుడిని చూచి “అయ్యో! దుశ్ళాసనుడు అభిమన్యుడిచేత నొప్పించబడ్డాడు. చూచావా!" 
అన్నాడు. వెంటనే కర్టుడు సైన్యంతో ఆ అభిమన్యుడి మీదికి దూకగా ఆ వీరుడు విజృంభించి కర్టుడికి ముందుండే 
సేనలను చంపి, కర్టుడిని సమీపించి డెబ్బైమూడు బాణాలను ఎడతెరిపి లేకుండా మహావేగంగా ప్రయోగించి 
నొప్పించాడు. దానితో కర్షుడు కోపించినవాడై ఎర్రని మొగంతో దివ్యాస్తాలను ప్రయోగించాడు. పరశురాముడి 
శిష్యుడైన ఆ కర్టుడి భుజబలాన్ని, శౌర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అభిమన్యుడు గర్వంతో యుద్దం చేశాడు. దానితో 
అంగరాజు (కర్చుడు) అలసిపోయాడు. ఇది తెలిసికొని కర్టుడి తమ్ముడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. 


విశేషం: ఈ సీసపద్యంలో అభిమన్యుడిని ఒకరి తర్వాత మరొకరు ఏ విధంగా ఎదుర్కొన్నారో, వాళ్ళనందరినీ ఆ బాలుడు 
ఎట్టా చీల్చి చెండాడాడో తిక్కన అభివర్షించాడు. కర్టు డెదుర్కొన్న విధానాన్ని, అతడి భుజబల శౌర్యాన్ని అభివర్షిస్తూ అతడు 
పరశురాముడి శిష్యుడనే విషయాన్ని కూడా సూచించాడు. 


చ.  హయముల మీంద సూతుపయి నాతని యంగములందు నస్త్రసం 
చయ మడరించినం గమలచారు ముఖంబున నెజ్టనవ్వు చె 
న్నయి విలసిల్ల భల్లమున నన్నరసూనుండు ద్రుంచి విద్విష 
ద్ధయద విలాస బాహు సముదగ్రత వాని శిరంబు గ్రక్కునన్‌. 54 


ప్రతిపదార్థం: హయములమీందన్‌= గుర్రాలపైన; సూతుపయిన్‌= సారథిమీద; ఆతని+అంగములందున్‌= ఆ అభిమన్యుడి 
అవయవాలలో; అస్త్రసంచయము= బాణాల మొత్తం; అడరించినన్‌= ప్రయోగించగా; కమల+చారు+ముఖంబునన్‌= తామరవంటి 
అందమైన మొగంలో; ఎజ్జనవ్వు= కోపంతోడి నవ్వు; చెన్ను+అయి= అందగించి; విలసిల్లన్‌= 'ప్రకాశింపగా; ఆ+నరసూనుండు= 
ఆ అర్జునుడి కుమారుడు; విద్విషత్‌+భయద= పగవాళ్ళకు భయాన్ని ఒసగునటువంటి (కలిగించునట్టి; విలాస= విలసనంతోడి; 
బాహు+సముద(గ్రతన్‌= భుజబలంయొక్క అతిశయంతో; (గ్రక్కునన్‌= తటాలున (తత్‌క్షణం); భల్లమునన్‌= బల్లెంతో; వాని 
శిరంబున్‌= అతడి తలను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్పర్యం: గు[ర్రాలపైన, సారథిమీద అభిమన్యుడి అవయవాలందు అనేక బాణాలను ప్రయోగించగా తామరవంటి 
అందమైన జేవురించిన మొగంలో ఎర్రని నవ్వు ఎంతో అందగించగా, అర్జున కుమారుడు శత్రువులకు భయం 
కలిగించే బాహు బలాధిక్యంతో వెంటనే బల్లెం తీసికొని అతడి తల నరికాడు. 


విశేషం: 'కమలచారు ముఖంబు” “ఎ(ర్ర నవ్వు చెన్ను” వంటి ప్రయోగాలలో బాలుడైన అభిమన్యుడి సహజసౌందర్యం కోపించిన 
సమయంలో కూడా ఏ విధంగా విలాసంతో శోభించిందో తిక్కన చక్కగా ప్రకటించాడు. నవ్వుకు సంబంధించి తిక్కన స్వయంగా 


166 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కల్పించిన ఎన్నో వినూత్న ప్రయోగాలలో “ఎర్రనవ్వు' ఒక రసోచిత మృదుమధుర పదబంధం. కోపం వర్షం ఎరుపు అనటం కవి 
సమయం. నవ్వు గాని నవ్వు వంటిదే విలక్షణమైన నవ్వు. తిక్కన తన భాగంలో రకరకాల నవ్వులనెన్నిటినో ధరించాడు. ఇది 
ఆతడి అభినయ కౌశలానికి నిదర్శనం. అలంకారం: స్వభావోక్తి 


ఉ. ఇమ్మెయి€ దమ్మునిం దునుము నేపు గనుంగొని యోహటించి, శీ 

ప్రుమ్మునం బెంపఅం దొలంగె6 గర్జుండు పెక్కు బలంబు లప్పు డొ 

క్మున్ముడి. ద్రోచి యుద్ధత మహోదధి. బోలంగ మందరమ్ము చం 

దమ్మున నొప్పె నుద్ధటవిధస్పురణుం డగు పార్థపుత్తుండున్‌. క5్‌5్‌ 
ప్రతిపదార్థం: కర్టుండు= కర్షుడు; ఈ+మెయిన్‌= ఇట్టా; తమ్మునిన్‌= తమ్ముడిని; తునుము+ఏపున్‌= వధించే గర్వాన్ని; 
కనుంగొని= చూచి; ఓహటించి= వెనుకంజవేసి; పెంపు+అజన్‌= గర్వం నశింపగా; శీఘ్రమ్మునన్‌= త్వరగా; తొలలౌన్‌= 
తొలగిపోయాడు; అప్పుడు= ఆ సందర్భంలో; పెక్కుబలంబులు= అనేక సైన్యాలు; ఒక్కుమ్మడిన్‌= ఒక్క పెట్టున; త్రోంచి= 
ఒకరికొకరు మీరి; ఉద్దత మహా+ఉదధిన్‌= పొంగే గొప్పు సముద్రాన్ని; పోలంగన్‌= పోలి ఉండగా; ఉద్భట+విధ= ఆధిక్కంయొక్క 
విధానాన్ని; స్పురణుండు= తోచుట గలవాడు; అగు= అయినటువంటి; పారపు(త్రుండున్‌= అభిమన్యుడున్నూ; 
మందరమ్ము+చందమ్మునన్‌= మందరపర్వతం మాదిరిగా; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: అభిమన్యుడు తమ్ముడిని సంహరించే ఆటోపాన్ని చూచి, కర్టుడు వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. 
అప్పుడు అనేక సైన్యాలు అన్నీ ఒకటిగా చేరి మహాసముద్రంవలె పైన బడ్డాయి. ఆ సమయంలో అర్జునుడి కొడుకు 
తన ఆధిక్యాన్ని తెలుపుతూ మందరపర్వతం మాదిరి ఆ సైన్య సముద్రాన్ని మథింపజొచ్చాడు. 

విశేషం: అలం: ఉపమ. సైన్యం ఉద్ధతమహోదధి అయితే పార్టుని పుత్రుడు 'ఉదృ్భట విధస్ఫురణు” డై మందర పర్వతాన్ని 
అనుకరించాడనీ, పదప్రయోగంలో సన్నివేశానుగుణంగా తిక్కన వీరరస స్పోరకమైన భాషాపటిమను ప్రదర్శించాడు. 

వ. ఇట్లు మూంకలం గలంచి. 56 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూంకలన్‌= సేనలను; కలంచి= కలతనొందించి 

తాత్పర్యం: ఈ విధంగా సేనలను కలత నొందించి. 


క. వెస రాధేయుని తొలంగిన । దెసకుం జనుటయు నతండు ధృతిసెడి విజిగెం 
బస పొడవడంగంగ6 బెజియో ।; ధ సమూహము వాటి ధరణితల మద్రువంగన్‌. 57 


ప్రతిపదార్థం: రాధేయుని+తొలంగిన+దెసకున్‌= కర్టుడు తొలగిపోయిన దిక్కుకు; వెసన్‌= తొందరగా(వెంటనే); చనుటయున్‌= 
(అభిమన్యుడు) పోవటమున్నూ; అతండు= ఆ కర్షుడు; ధృతి+చెడి= ధైర్యం నళించి; విజిగెన్‌= పారిపోయాడు; 
పెజ+యోధ+శసమూహము= ఇతర వీరుల మొత్తమూ; పస+పొడవు+అడంగ60గన్‌= గర్వంయొక్క అతిశయం నశించగా; 
ధరణితలము= భూప్రదేశం; అద్రువంగన్‌= అదరిపోయేటట్టుగా; పాటెన్‌= పరుగెత్తింది. 

తాత్పర్యం: కర్టుడు ఏ వైపు తొలగివెళ్ళాడో ఆ దిక్కుకే అభిమన్యుడూ పోయాడు. అపుడు ఆ కర్టుడు ధైర్యం 
చెడి పారిపోయాడు. వెంటనే ఇతర వీరులు కూడా తమ దర్సాన్ని వీడి, భూమి అదిరిపోయేటట్టుగా పరుగులు 
తీశారు. 


విశేషం: రసోచిత పద ప్రయోగంలో తిక్కన నేర్పు అసాధారణం. అందులోనూ సమయ సందర్భాలకు అనుగుణంగా అచ్చతెలుగు 
పదాలను సమకూర్చడంలో ఆయనకు ఆయనయే సాటి. కర్టుడు ధైర్యం చెడి పారిపోగా, అతడిని ఆశ్రయించిన తక్కిన యోధులు 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 167 


ఏ విధంగా బిక్కురుమని దిక్కు కొకరుగా పరువులెత్తి పోయారో, డకారంగల పదాలలో సూచించారు. 'యోధ సమూహ” మనే 
పదాన్ని ఛందళ్ళిల్ప మర్మజ్ఞుడైన తిక్కన విజిచి, ఆ సందర్భాన్ని ధ్వనింపజేశాడు. 
వ. ఇ వ్విధంబున సైన్యంబులు దారును బజచు దొరలం జూచి యాచార్యుండు. 58 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సైన్యంబులు= సైన్యాలు; తారును= తామూ; పఅచు= పరుగులెత్తే దొరలన్‌= 
వీరులను; చూచి= కనుగొని; ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు. 
తాత్పర్యం: ఈ విధంగా సైన్యాలూ తామూ పరుగులెత్తే వీరులను చూచి ద్రోణాచార్యుడు. 
చ. నిలు నిలు కర్ణ! యో కృపుండ! నీ విటు లేల కడంక దక్క సౌ 

బల! ధృతి దూల నేమిటికి? బాహ్లిక! యిత్తజిం గౌరవేంద్ర! నీ 

బలము. జలంబు€ జూపి నిలుపందగు సేనలి నంచు. బెక్కు భం 

గుల. బురికొల్ప నెవ్వరును గోల్త్లల సేయర యేమి సెప్పుదున్‌! 59 
ప్రతిపదార్థం: కర్ణ!= ఓ కర్ట్షుడా! ఓ కృపుండ!= ఓ కృపాచార్యా!; నిలు నిలు= నిలువుము నిలువుము(పాటిపోకు); సాబల=ఓ 
శకునీ! నీవు= నీవు; ఇటులు= ఈ విధంగా; కడంకన్‌= పూనికను; తక్కన్‌+ఏల?= వదలటం ఎందుకు?; బాహ్హిక!= బాహ్హికుడా!; 
ఇత్తజీన్‌(ఈ+తథిన)= ఈ సమయంలో; ధృతిన్‌= ధైర్యాన్ని; తూలన్‌+ఏమిటికిన్‌?= విడవటం ఎందుకు?; కౌరవేంద్ర!= దుర్యోధనా 
) నీ+బలమున్‌= నీ బలాన్ని; చలమున్‌= పట్టుదలను లేదా మాత్సర్యాన్ని; చూపి= ప్రకటించి; సేనలన్‌= సైన్యాలను; నిలుపన్‌ 
+తగున్‌= తప్పక నిలుపవలసి ఉంది; అంచున్‌= అని తెలుపుతూ; పెక్కు+భంగులన్‌= అనేక విధాలుగా; పురికొల్పన్‌= ప్రేరేపించగా; 
ఎవ్వరును= ఎవరుగానీ; కోల్తల+చేయర= (ఎదిరింపరైరి)ి మార్కొనటం చేయలేదే!; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పగలను? 
తాత్పర్యం: 'ఓ కర్ణా! ఓ కృపుడా! మోరు నిలవండి. పారిపోవద్దు. ఓ శకునీ! నీవెందుకు ప్రయత్నాన్ని విడిచావు? 
బాహ్లికా! నీవెందుకు ధైర్యాన్ని వదలిపెట్టావు? దుర్యోధనా! ఇప్పుడు నీవు నీ బలాన్నీ పట్టుదలనూ చూపి సేనలను 
నిలుపవలసి ఉన్నది" అని అంటూ అనేక విధాలుగా ప్రేరేపించినా ఎవ్వరూ ఎదుర్కొనటానికి ముందుకు రాలేదు. 
ఇంకేమి అనాలి? 
నిశేషం: పరుగులెత్తుతూ, ప్రయత్నించక, ధైర్యాన్ని కోల్పోయిన అందరినీ పేరుపేరునా పిలుస్తూ ప్రత్యేకించి దుర్యోధనుడితో 
'నీవైనా నీ బలాన్నీ, చలాన్నీ చూపి సేనలను నిలుపవలసి ఉంది" అని (ద్రోణుడు చెప్పిన విధానం ఈ చంపకమాలలో 
అప్రయత్నస్సూర్తితో అతిసహజంగా ప్రదర్శితమైనది. 

న. ఇట్లుప్ర్క్రయ సమయ ధారాధరస్వీత నిర్దాతచ్చటాభీలంబగు నబ్బాలుని బెడిదంపు టంపఅ సైరింపంజాలక 
నీబలంబులువాటిన నక్కుమూర కంఠీరవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించి గుణంబుసారించి 
యనికిం దనివి సనక వెనుకం దవిలి వట్టియడవి ముట్టి యేర్జు కార్చిచ్చు చందంబునం జతురంగబలంబులం 
బారిసమరినం దేరులు నలియం ద్రెళ్ళిన శుందాలంబులును గాలుబలంబుల వీనుంగుపెంటలమీంద 
నూందుకొనం గూలిన ఘోటకంబులును, గుజ్దిపు టట్టలరాసులు మూసికొని యజవజలైనయరదంబులును 
గరటి కళేబరంబులు వొదవినంగాలుగాలం బెనంచుకొని పడియున్న సుభట సమూహంబులును,గంకణాంగద 
కాంతంబులైనకరకాండంబుల గములును, ముసుంగు వడ డొల్లిన సకుండల మస్తకంబులును, వీరకటకంబులు 
మెజియ. జిక్కువడియున్న చరణంబులును, గ్రిందుపడం దొరంగిన గాత్ర ఖండంబులును దునియలైన 


168 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ధనురాది హేతివ్రాతంబులపై(బొడవు సెడక బాహువుల తోడం బొలుచు కృపాణ ప్రముఖ ప్రహరణంబులును, 
గొడుగుల కుప్పలును జామరంబుల ప్రోవులును, సిడంబుల తిట్టలును, నయి సంగరాంగణంబు ఘోరభంగి 
యయి్య్యె; నప్పుడు గగనమధ్యభాగంబున భాసమానుం డయిన మార్తాండు రెండవ మూర్తియుం బోలె 
నయ్యేకవీరుండు వెలింగొ ననవుడు నాంబికేయుండు సంజయున కిట్లనియె. 60 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రళయసమయశ+ధారాధరస్సీత, నిర్బాత, ఛటా+ఆభీలంబు+అగు= ప్రళయకాలంలోని 
మేఘాలయొక్క కఠినమైన పిడుగుల మొత్తంవలె భయంకరమైనది అగు; ఆ+బాలుని+బెడిదంపు+అంపజఅ= బాలుడైన ఆ 
అభిమన్యుడి భయంకరాలైన బాణాలు; సైరింపన్‌+చాలక= ఓర్చుకొనలేక; నీ బలంబులు= నీ సైన్యాలు; పాజినన్‌= పరుగెత్తగా; 
ఆ+కుమారకంఠీరవుండు= ఆ కుమార (శ్రేష్టుడు; సింహనాదంబు+చేసి= గర్జించి; శంఖంబు+పూరించి= శంఖాన్ని ఊది; గుణంబు 
సారించి= అల్లెత్రాటిని మీటి; అనికిన్‌= యుద్దానికి; తనివి చనక= తృప్తిపడక; వెనుకన్‌+తవిలి= వెంబడించిపోయి; వట్టి అడవి= 
ఎండిన అడవిని; ముట్టి= తాకి; ఏర్చు= కాల్చే; కార్చిచ్చు చందంబునన్‌= దావానలంవలె; చతురంగబలంబులన్‌= రథ,గజ,తురగ 
పదాతివర్గం అనే నాలుగు రకాల సేనలను; బారిసమరినన్‌= సంహరించగా; తేరులు+నలియన్‌= రథాలు విరుగగా; (త్రళ్ళిన+ 
శుండాలంబులును= పడి చచ్చిన ఏనుగులునూ; కాలుబలంబుల+పీనుంగు పెంటలమీ6దన్‌= పదాతిసైన్యం యొక్క శవాలకుప్పుల పైన; 
ఊందుకొనన్‌= పట్టుకొనగా; కూలిన ఘోటకంబులును= నేలకూలిన గు[ర్రాలును; గుజ్జపు+అట్టలరాసులు+మూసికొని= గు[ర్రాల 
మొండెముల రాసులు కప్పివేసి; అజవజలు+ఐన అరదంబులున్‌= చిన్న చిన్న ముక్కలైన రథాలు; కరటి+కళేబరంబులు= ఏనుగుల 
శవాలు; పొదివినన్‌= (క్రమ్ముకోగా; కాలుకాలన్‌+పెనయకొని= కాలూ కాలూ పెనవేసికొని; పడి+ఉన్న= నేలకూలి ఉన్న; 
సుభటసమూహంబులును= కాల్చలాల మొత్తములును; కంకణ+అంగద+కాంతంబులు+ఐన= కడియాలు, బాహుపురులు 
(భుజాలకు కట్టుకొనే నగలు) వీనిచే ప్రకాశమానాలైన; కరకాండంబుల+గములును= బాహుదండాల మొత్తాలును; ముసుంగు+పడన్‌+ 
డొల్లిన= కప్పబడగా రాలిన; సకుండల మస్తకంబులును= కుండలాలతోడి తలలును; వీరకటకంబులు= శూరత్యానికి గుర్తులైన 
అందెలు అనగా గండపెండేరాలు; మెజయన్‌= ప్రకాశింపగా; చిక్కువడి+ఉన్న+చరణంబులును= మెలికలుపడి ఉండే కాళ్ళును; 
(క్రిందుపడన్‌= అడుగునపడి; తొరంగిన= వ్రాలిన; గాత్ర ఖండంబులును= దేహాల తునుకలును; తునియలు+*ఐన+ధనుః+ఆది+హేతి+ 
'వ్రాతంబులపైన్‌= ముక్కలైన విల్లు మొదలైన ఆయుధాల మొత్తములపైన; పొడవు+చెడక= రూపం నశించక; బాహువులతోడన్‌= 
భుజాలతో కూడా; పొలుచు= ఒప్పు; కృపాణ, ప్రముఖ, ప్రహరణంబులును= కత్తి మొదలైన ఆయుధాలును; గొడుగుల 
కుపష్పలును= ఛత్రముల రాసులును; చామరంబుల (ప్రోవులును= విసనక(ర్రల కుప్పలును; సిడంబుల+తిట్టలును= జెండాల 
మొత్తాలను; అయి= కలది అగుచు; సంగర+అంగణంబు= యుద్దభూమి; ఘోరభంగిన్‌+అయ్యెన్‌= భయంకరమైన విధం కలది 
అయింది; అప్పుడు= ఆ సమయంలో; గగన మధ్యభాగంబునన్‌= ఆకాశంయొక్క మధ్యప్రదేశంలో; భాసమానుండు+అయిన= 
ప్రకాశించే వాడైన; మార్తాండు= సూర్యుడి; రెండవ మూర్తియున్‌+పోలెన్‌= రెండవరూపం వలె; ఆ+ఏకవీరుండు= ఒకేఒక వీరుడైన 
ఆ అభిమన్యుడు; వెలింగెన్‌= ఒప్పినాడు; అనవుడున్‌= అని చెప్పిన అనంతరం; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ప్రళయకాలంలో మేఘాల నుండి వెలువడే పిడుగుల మాదిరి భయంకరంగా ఆ బాలుడు 
(ప్రయోగించే బాణాలకు నీ సైన్యాలు తట్టుకోలేక పరుగెత్తాయి. కానీ, ఆ కుమారసింహం సింహనాదం చేస్తూ 
శంఖాన్ని పూరించి, అల్లెత్రాటిని సారించి, అప్పటి ఆ యుద్దానికి తృప్తిపడక, సైన్యాన్ని వెంబడించి, కార్చిచ్చువలె 
చతురంగ బలాన్ని కాల్ఫి మసి చేశాడు. అప్పుడు తేరులు నలిగి పోయేటట్టు ఏనుగులు తత్రెళ్ళిపడ్డాయి. చచ్చిన 
సైనిక భటులమీద గుర్రాలు కూలిపడ్డాయి. గుర్రాలను రథాలు మూసివేశాయి. ఏనుగుల కళేబరాలు, కాలూకాలూ 
పెనవేసికొని పడి ఉండే భటులూ, కడియాలతో బాహుపురులతో మెరిసే బాహుదండాలూ, కుండలాలలో ఉండే 
మొండములూ, 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 169 


గండపెండేరాలు మెరుస్తూ ఉండగా చిక్కుపడ్డ కాళ్ళూ, రాలిన శరీరాల ముక్కలూ, తునాతునకలైన విండ్లూ 
మొదలైన ఆయుధాలూ, కత్తులూ మొదలైన ఆయుధాలు అట్టాగే తమ చేతులలో మెరుస్తూ రూపం చెడకుండా 
పడి ఉండే వీరులూ, ఎక్కడ చూచినా కుప్పలు కుప్పలుగా గొడుగులూ, చామరాలూ, జెండాలూ - ఈ విధంగా 
యుద్ధభూమి మహా భయంకరంగా పరిణమించింది. అప్పుడు ఆకాశ మధ్యభాగంలో ప్రకాశించే రెండో సూర్యుడా 
అన్నట్టు అభిమన్యుడు వెలిగాడు” ఇట్టా చెప్పిన తర్వాత ధృతరాహ్ష్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
విశేషం: అలం: ఉత్రేక్ష. స్వభావోక్తి, 
ఆ.  “బాలుండొంటి యిట్లు పలువురతోడ బో ।; రంగం జూచి పాండురాజతనయు 

లందు€ దోడు పడుటకై యొకరుండును । గడ6గ కునికి కేమి కారణంబు? 61 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; బాలుండు= బాలుడైన అభిమన్యుడు; పలువురతోడన్‌= అనేకులతో; ఒంటి+పోరంగన్‌= 
ఒక్కడే పోరాడగా; చూచి; పాండురాజ తనయులు= పాండవులు; అందున్‌= ఆ సమయంలో; తోడుపడుటకై= సహాయపడటానికై; 
ఒకరుండును= ఒక్కడైనా; కడంగక= పూనుకొనకుండా; ఉనికికిన్‌= ఉండటానికి; ఏమి కారణంబు?= కారణం ఏమిటి? 


తాత్పర్యం: 'ఒంటిగా బాలుడు ఇట్టా పలువురితో పోరాడుతూ ఉంటే చూస్తూ ఉండిన పాండవులలో ఒక్కరు 
కూడా సహాయపడటానికి ఎందుకు పూనుకొనలేదు. కారణం ఏమిటి?” 


వ.  అనవుడు సంజయుం డిట్లనియె. 62 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అడిగిన అనంతరం; సంజయుండు= సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అని అనగా సంజయుడు ఇట్టా అన్నాడు: 

పద్మవ్యూహంబు సొచ్చు పాండవులకు సైధవుం డడ్డ పడుట (సం. 7-41-3) 


చ. వినుము నరేంద్ర! పాండవులు విక్రమ దుర్దము. డైన పార్ధనం 
దనునకు€ దోడ్పడం గడంగి దంతితురంగ రథోత్కరంబులం 
దునుముచు సత్వరస్సురణ. ద్రోంచిన నీ పెనుమూ./క పాయవి 
చ్చి నిలిచి చూచుచుండె నవిచేష్టితులైరి బలాధినాథులున్‌. 63 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ధృతరాష్ట్ర మహారాజా!; వినుము; పాండవులు; వి[క్రమ+దుర్రముండు+ఐన= పరాక్రమంచేత అణచటానికి 
వీలుకాని వాడైన; పార్థనందనునకున్‌= అభిమన్యుడికి; తోడ్పడన్‌= సహకరించటానికి; కడంగి= పూని; దంతి= ఏనుగులు; తురంగ= 
గుర్రాలు; రథ= రథాలు(వీటి); ఉత్కరంబులన్‌= మొత్తాలను (సమూహాలను); తునుముచున్‌= ఖండిస్తూ;సత్వర+స్సురణన్‌= 
వేగంతో కూడికొన్న ఆలోచనతో (తలంపుతో); త్రోంచినన్‌= త్రోసికొనిరాగా; ఈ+పెను+మూంక= ఆ గొప్పసేన; పాయ+విచ్చి= 
దారిచీలి; నిలిచి= నిలబడి; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉండిపోయింది; బల+అధినాథులున్‌= సైన్యాధిపతులున్నూ; 
అవిచేష్టితులు+ఐరి= చేతలు ఉడిగినవారైనారు. 


తాత్పర్యం: ఓ ధృతరా[ష్ట్రా! వినుము. పాండవులు మహాపరాక్రమశాలి అయిన అభిమన్యుడికి సహాయపడటానికి 
(ప్రయత్నించి, ఏనుగులూ, గుర్రాలూ, రథాలూ వీటి సమూహాలను ఖండిస్తూ త్రోసికొని రాగా, నీ పెద్ద సైన్యం 
దారి చీలి నిలిచి చూస్తూనే ఉండిపోయింది. సైన్యాధిపతులున్నూ చేష్టలుడిగి అట్లాగే ఉండిపోయారు. 


170 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: పాఠాంతరము: చూచుచుండి రవిచేష్టితులైన బలాధినాథులున్‌; ఈ+పెను+మూంక= ఈ పెద్ద సైన్యసమూహం; 
పాయశ+విచ్చి= దారి చీలి; నిలిచి= నిలువబడి; చూచుచుండెన్‌= చూస్తూ ఉండింది; బల+అధినాథులున్‌= సైన్యాధిపతులున్నూ; 
అవిచేష్టితులు+ఐరి= చేష్టలు ఉడిగినవారైరి. 


వ. పాంచాల యాదవ పాండ్య కేకయ మాత్మప్రముఖ మహనీయ సైన్యంబులతో న ట్లురవడించిన 


స్యా 
నయ్యుధిష్టిరుండను మహావాయువునకు జయద్రథుం డద్రియపోలె నడ్డపదియె' నని చెప్పుటయు విస్మితుం 
డగుచు వైచిత్రవీర్యుం డతని కిట్లనియె. 64 


ప్రతిపదార్థం: పాంచాల, యాదవ, పాండ్య, కేకయ, మాత్స్య్య, ప్రముఖ= పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకయులు, 
విరాటుడు మొదలైన; మహనీయ+సైన్యంబులతోన్‌= గొప్పసేనలతో; అట్టు= ఆ విధంగా; ఉరవడించినన్‌= వేగిరపడగా; 
ఆ+యుధిస్టిరుండు= యుద్దంలో స్థిరంగా నిలిచేవాడైన ఆ ధర్మరాజు; అను+మహావాయువునకున్‌= అనే పెద్దగాలికి; 
జయ(ద్రభుండు= సైంధవుడు; అద్రి+అ+పోలెన్‌= కొండవలె; అడ్డపడియెన్‌= అడ్డుపడ్డాడు; అని= ఈ ప్రకారంగా; చెప్తుటయున్‌= 
చెప్పడమున్నూ; విస్మితుండు+అగుచున్‌= ఆశ్చర్యం కలిగినవాడౌతూ; వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుని కొడుకైన ధృతరా్ష్రుడు; 
అతనికిన్‌= ఆ సంజయునికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకయులు, మతృ్స్యదేశపురాజు విరాటుడూ మొదలైన 
మహనీయుల సైన్యాలతో ఆ విధంగా త్వరపడిన యుధిస్టిరుడు(ధర్మరాజు) అనే పెద్దగాలికి సైంధవుడు కొండవలె 
అడ్డుపడ్డాడు" అని సంజయుడు చెప్పగానే ఆశ్చర్య చకితుడైన ధృతరాష్ట్రుడు అతడితో ఈ విధంగా అన్నాడు: 


విశేషం: అలంకారం ఉపమ. 


చ. తనయునిమీంది కూరిమి నుదగ్రత సేనలతోడ6 బాండునం 
దనులు రయంబుమై నడర. దా నొకరుండ భుజాబలయబు నే 
పున గుదియించెనే యతండపో! కురుసేనకు మేటి సింధురా 
జున కది యేమహాతపము సొంపున నత్తజి సంభవించెనో! 65 


ప్రతిపదార్థం: తనయునిమీ6ది కూరిమిన్‌= కొడుకుమీది ప్రేమతో; ఉదగ్రతన్‌= భయంకరంగా; పాండునందనులు= పాండవులు; 

సేనలతోడన్‌= సైన్యాలతో; రయంబుమైన్‌= వేగంతో; అడరన్‌= (క్రమ్మగా; తాన్‌= తాను; ఒకరుండు+అ= సైంధవుడు ఒక్కడే; 

భుజాబలంబు+ఏపునన్‌= బాహుబల విజ్బంభణంతో; కుదియించెనే?= భంగపరచాడా?; కురుసేనకున్‌ మేటి= కౌరవ సైన్యానికి 

అధికుడు; అతండపో!= ఆ సైంధవుడే; అది= ఆ శౌర్యాతిశయం; ఏ మహాతపము+సొంపునన్‌= ఏ గొప్ప తపస్సుయొక్క సమృద్దితో; 

సింధురాజునకున్‌= సైంధవుడికి; ఆ+తటిన్‌= ఆ సమయంలో; సంభవించెనో!= కలిగిందో! 

తాత్పర్యం: కొడుకుమీద ప్రేమతో భయంకరంగా పాండవులు సేనలతో సైంధవుడిని క్రమ్ముకొన్నారు. కాని, 

"సైంధవుడు ఒక్కడే తన భుజబలంతో భంగపరచాడా! కారవసైన్యానికి తానే అధికుడు. అతడికి ఆ శౌర్యాతిశయం 

ఏ మహాతపస్సు ఫలితంగా ఆ సమయంలో ఆ విధంగా సంభవించింది? 

వ. అనిన విని సూతసూను. డమ్మానవపతి కిట్లను. బాండవు లరణ్యంబున నున్ననా€ డతండు ద్రౌపదికతంబున 
భీమసేనుచేత భంగపడి, సంతప్త చిత్తుండై చిత్తజారాతి నారాధించిన నతని గరిష్ట నిష్టాతిశయంబునకు 
భక్తవత్సలుండగు నప్పరమేశ్వరుండు ప్రీతుండై పొడసూపిన జయద్రథుండునుగౌంతేయుల నివారించునట్లుగా 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము [71 


వరం బొసంగవలయునని విన్నవించిన, నద్దేవుండు '(నర్జునుండు దక్కదక్కిన నలువురు) పాండవులు నీచేత 
నివారితులగుట యొక్కదివసంబునం గలుగు(గాక!' యని పలికి యంతర్హితుం డయ్యె; నదికారణంబుగా 
నట్టి గౌరవం బా రథికవరునకు దొరకొనియె. దత్వ్సరాక్రమంబు తెజం గెటింగించెద నాకర్ణింపుము.66 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్ట్రుడు అనగా; విని= ఆకర్షించి; సూతసూనుండు= సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ఆ 
ధృతరాష్ట్ర మహారాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; పాండవులు; అరణ్యంబునన్‌= అడవిలో; ఉన్ననాండు= ఉన్నప్పుడు; 
అతండు= ఆ సైంధవుడు; ద్రౌపదికతంబునన్‌= (ద్రౌపది కారణంగా; భీమసేనుచేతన్‌= భీముడిచేత; భంగపడి= అవమానం పొంది; 
సంతప్రచిత్తుండు+ఐ= మిక్కిలి తపించినమనస్సు కలవాడై; చిత్తజ+అరాతిన్‌= మన్మథశత్రువైన ఈశ్వరుడిని; ఆరాధించినన్‌= 
సేవించగా; అతని; గరిష్ట నిష్టా+అతిశయంబునకున్‌= ఆ సైంధవుడి గొప్పు నిష్ట వలని ఆధిక్యానికి; భక్రవత్సలుండు+అగు= భక్తులపై 
వాత్సల్యం కలవాడగు; ఆ+పరమ+-ఈశ్చరుండు= ఆ పరమశివుడు; ట్రీతుండు+ఐ= సంతోషించినవాడై; పొడచూపినన్‌= 
కనిపించగా; జయ(ద్రభుండును= సైంధవుండునూ; కౌంతేయులన్‌= కుంతీకుమారులైన పాండవులను; నివారించునట్టుగాన్‌= 
అడ్డగించేటట్టు;: వరంబు+ఒసంగవలయును+అని= వరమియ్యాలి అని; విన్నవించినన్‌= విజ్ఞప్తిచేసుకోగా; ఆ+దేవుండు= ఆ 
పరమేశ్వరుడు; అర్జునుండు తక్కన్‌= అర్జునుడు తప్ప; తక్కిన నలువురు= మిగతానలుగురు; పాండవులు; నీచేతన్‌= నీచేత; 
నివారితులు+అగుట= అడ్డగించబడినవారు కావటం; ఒక్క+దివసంబునన్‌= ఒక్కదినంలో; కలుగున్‌+కాక!= జరుగును గాక!; 
అని= ఆ ప్రకారంగా; పలికి= చెప్పి(మాటాడీ); అంతర్హి తుండు+అయ్యెన్‌= అదృశ్యుడయ్యాడు; అదికారణంబుగాన్‌= ఆ వరం 
కారణంగా; అట్టి గౌరవంబు= అటువంటి గౌరవం; ఆ+రథికవరునకున్‌= ఆ రథిక ్రేష్టుడికి; దొరకొనియెన్‌= కలిగింది; 
తద్‌+పరాక్రమంబు+తెజుంగు= అతడియొక్క పరాక్రమ విధం; ఎటింగించెదన్‌= తెలియజేస్తాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు అనగా విని సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు. 'పాండవులు అరణ్యంలో 
ఉన్నప్పుడు సైంధవుడు (ద్రౌపది కారణంగా భీముడిచేత భంగపడి, మిక్కిలి పరితపించి, పరమేశ్వరుడిని సేవించాడు. 
అతడి గొప్ప నిష్టకు శివుడు ప్రీతిచెందినవాడై కనిపించాడు. అపుడు సైంధవుడు కుంతీపుత్రులను అడ్డగించేటట్టు 
వరం ఇమ్మన్నాడు. అపుడు శివుడు 'ఒక్క అర్జునుడు తప్ప తక్కిన పాండవులు నీచేత అడ్డగింపబడతారు అదీ 
ఒక్కదినం మాత్రమే” అని పలికి అదృశ్యమయ్యాడు. ఆ పరమశివుడి వరం కారణంగా అతడికి అటువంటి గౌరవం 
కలిగింది.ఇక అతడి పరాక్రమము ఎట్లాంటిదో వివరిస్తాను వినుము. 


సీ, సింధుదేశోద్దవ స్థిర వాహనంబుల6 । బూనిన యరదంబు పొలుపు మిగుల, 
రత్నమయోగ్ర వరాహధ్వజయబు న । భస్థలిం జంచల ప్రభల మెజయ, 
సాంద్ర చంద్రాతప సదృశమై యుజ్వల । ఛ్చత్ర చామరముల చాయ నిగుడ, 
వజ్రముక్తాఫల వ్రజకిరణావళి । కలిత భూషణములు వెలుంగగుచుండ. , 


తే. _ జిత్తమున వరగర్వంబు చిగురు లొత్తం। బాండుపుత్తుల దుర్దాంత బాహుబలము 
మొనలపెల్లును సరకుగాం గొనక యేచి । యార్చి వారికి నీయల్లు6 డడ్డపడియె. 67 


ప్రతిపదార్హం: సింధుదేశ+ఉద్భవ= సింధుదేశంలో పుట్టిన; స్థిరవాహనంబులు= మేలైన గుర్రాలు; పూనిన అరదంబు= కట్టినరథం; 
పొలుపు మిగులన్‌= అందం అతిశయించగా; రత్నమయ:= రత్నాలచేత ప్రాచుర్యం చెందిన; ఉ(గ్ర, వరాహ, ధ్వజంబు= భయంకరమైన 
పంది గుర్తుగల జెండా; చంచల+'ప్రభలన్‌= కదుల్తూ ఉండే కాంతులతో; నభః+స్టలిన్‌= ఆకాశ ప్రదేశంలో; మెజయన్‌= ప్రకాశింపగా; 
సాంద్ర= దట్టమైన; చంద్రాతప+సదృశమై= వెన్నెలకు సాటియై; ఉజ్జలత్‌= ప్రకాశిస్తూ ఉన్న; ఛత్ర+చామరములు= గొడుగులు, 
వింజామరలు, చాయశ+నిగుడన్‌= కాంతి నింపగా (వ్యాపింపజేయగా); వజ్ర= వజ్రాలయొక్క; ముక్తాఫల= ముత్యాలయొక్క; (వ్రజ= 


172 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సమూహాల; కిరణ+ఆవళిన్‌= కాంతుల మొత్తంచేత; కలిత భూషణములు= కూడిన ఆభరణాలు; వెలుంగుచుండన్‌= '్రకాళిస్తూ 
ఉండగా; చిత్తమునన్‌= మనస్సులో; వరగర్వంబు= వరం వలని దర్చం; చిగురులొత్తన్‌= మోసులెత్తగా; పాండుపుత్రుల= పాండవుల; 
దుర్దాంత, బాహు, బలమున్‌= అణచటానికి వీలుకాని భుజబలాన్ని; మొనల+పెల్టును= సేనల ఆధిక్యాన్ని; సరకుగాన్‌+కొనక= 
లక్ష్య పెట్టకుండా; ఏచి= విజ్బంభించి; ఆర్భి= గర్జించి; వారికిన్‌= పాండవులకు; నీ+అల్టుండు= నీ అల్టుడైన సైంధవుడు (దుస్సల 
భర్తు; అడ్డపడియెన్‌= (ఎదిరించి నిలిచాడు) అడ్డగించాడు. 


తాత్పర్యం: సింధు దేశానికి సంబంధించిన ఉత్తమజాతి గుర్రాలు కట్టిన రథం అందగించగా, రత్షమయమై 
భయంకరమైన పందిగుర్తు గల జెండా కదులుతూ రెపరెపలాడగా, నిండు వెన్నిలకు సమానంగా ప్రకాళించే 
గొడుగుల, వింజామరల కాంతులు వ్యాపించగా, వజ్రాల, ముత్యాల ఆభరణాల కాంతులు వెలుగుతూ ఉండగా, 
మనస్సులో వర గర్వం చెలరేగగా, అణచటానికి వీలుకాని పాండవుల భుజబలాన్నీ, వారి సేనల అధిక్యాన్నీ 
లెక్కచేయకుండా నీ అల్లుడు విజ్బంభించి, గర్జిస్తూ అడ్డుకొన్నాడు. 


వ. _ ఇవ్విధంబున నడ్డపడి సాత్యకిని సాయకత్రయంబునను, భీమసేనుని బాణాష్టకంబునను, ధృష్టద్యుమ్నుని 
నిరువది యమ్ములను, విరాటుని శిఖండిని బదిపదితూపులను, బాంచాలపతి నేడింటను, ద్రౌపదేయుల 
బదియేనింటను, గేకయుల నిరువదేనింటను, ధర్మసూను సప్తతి శరంబులను నేసి యాసేన నానాస్త్రంబులం 
గప్పె,నప్పుడప్పాండవాగ్రజుం డతని కోదండంబు దుండంబులు సేసిన నా సైంధవుం డొండువింట మంటలుం 
బోని మార్గణమ్ము లమ్మనుజపతి మీందను, దదనుచరుల యంగంబులందును, బర.గించినం 
బవనతనయుండు దలకడచి రభసంబున. 68 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అడ్డపడి= అడ్డగించి; సాత్యకిని+సాయకత్రయంబునన్‌= సాత్యకిని మూడుబాణాలతో; 
భీమసేనున్‌, బాణ+అష్టకంబుననున్‌= భీమసేనుడిని ఎనిమిది బాణాలతో; ధృష్టద్యుమ్నునిన్‌+ఇరువది+అము శలనున్‌= ధృష్టద్యుమ్నుడిని 
ఇరవై బాణాలతో; విరాటునిన్‌, శిఖండినిన్‌+పది పది తూపులనున్‌= విరాటుడిని, శిఖండినీ పది పది బాణాలతో; పాంచాలపతిన్‌= 
'ద్రుపదరాజును; ఏడింటనున్‌= ఏడు బాణాలతో; ద్రౌపదేయులన్‌= ఉపపాండవులను; పది+ఏనింటనున్‌= పదునైదు బాణాలతో; 
కేకయులన్‌+ఇరువది+ఏనింటనున్‌= కేకయులను ఇరవై ఐదు బాణాలతో; ధర్మసూనున్‌+సప్రతి+శరంబులనున్‌= ధర్మరాజును 
డెబై బాణాలతో; ఏసి= ప్రయోగించి; ఆ సేనన్‌= ఆ సైన్యాన్ని; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన అ(స్త్రాలతో; కప్పెన్‌= కప్పివేశాడు; 
అప్తుడు= ఆ సమయంలో; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ ధర్మరాజు; అతని+కోదండంబు= ఆ సైంధవుడి విల్లు; 
తుండంబులు+చేసినన్‌= ముక్కలు చేయగా; ఆ సైంధవుండు= ఆ జయదద్రథుడు; ఒండువింటన్‌= మరొక వింటితో; 
మంటలున్‌+పోని, మార్గణమ్ములు= మంటలను పోలిన బాణాలు; ఆ+మనుజపతి మీందను= ఆ రాజుపైన; 
తద్‌+అనుచరుల+అంగంబులందును= అతడిని అనుసరించి వచ్చే వాళ్ళ అవయవాలందు; పరంగించినన్‌= (ప్రయోగించగా; 
పవనతనయుండు= భీముడు; తలకడచి= మీరి, అతిశయించి; రభసంబునన్‌= వేగంతో. 


తాత్పర్యం: ఈ రీతిగా సైంధవుడు అడ్డగించి సాత్యకిని మూడు బాణాలతో, భీముడిని ఎనిమిది బాణాలతో, 
ధృష్టద్యుమ్నుడిని ఇరవై బాణాలతో, విరాటుడిని, శిఖండిని పదేసి బాణాలతో, దద్రుపదుడిని, ఏడు బాణాలతో, 
ఉపపాండవులను పదునైదు బాణాలతో, కేకయులను ఇరవై అయిదు బాణాలతో, ధర్మరాజును డెబ్బైబాణాలతో 
నొప్పించి ఆ సైన్యాన్ని రకరకాల అస్త్రాలతో కప్పివేశాడు. అప్పుడు ధర్మరాజు సైంధవుడి వింటిని తుంటలు చేయగా, 
ఆ సైంధవుడు మరో విల్దు ధరించి మంటలను పోలిన బాణాలను రాజుపైనా, అతడి అనుచరుల అవయవములందు 
(ప్రయోగించాడు. అంతలో భీముడు విజ్బంభించి వేగంతో. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 173 


విశేషం: ఆ బాణాల సంఖ్య శత్రుయోధుల సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నాయనుకొనాలి. 


క. భల్లముల మూ6ంట గొడుగును ।; విల్లును బడగయును ద్రుంప వేజొక విలునీ 
యల్లుండు గొని భీము గొడుగు । విల్లును బడగయును ద్రుంచి విరథుం జేసిన్‌. 69 


ప్రతిపదార్థం: భల్లముల+మూంటన్‌= మూడు బల్లెములతో; గొడుగును= ఛత్రాన్ని; విల్దును= వింటిని; పడగయును= జెండాను; 
'త్రుంపన్‌= డత్రుంచివేయగా (ఖండించగా); నీ+అల్టుండు= నీ అల్టుడైన సైంధవుడు; వేటు+ఒకవిలున్‌= మరో వింటిని; కొని= 
తీసికొని; భీముని గొడుగున్‌= భీముడి ఛ(త్రాన్ని; విల్లున్‌= ధనుస్సును; పడగయును= జెండాను; (త్రుంచి= విరిచి; విరథున్‌+చేసెన్‌= 
రథంలేని వాడినిగా చేశాడు. 

తాత్పర్యం: మూడు బల్లెములతో భీముడు ఛత్రాన్ని, ధనుస్సునూ, జెండాను ఖండించగా, నీ అల్లుడు మరో 
ధనుస్సును పూని భీముడి ఛత్రాన్ని వింటిని జెండాను (త్రుంచి తేరు లేని వాడినిగా చేశాడు. 


వ. ఇట్లు వికల సాధనుం డై. 70 
ప్రతిపదార్దం: ఇట్టు= ఈ ప్రకార; వికలసాధనుండు+ఐ= భగ్నమైన సాధనములు కలవాడై 
తాత్పర్యం: -ఈ విధంగా (ముక్కలైన) పగిలిన పరికరాలు కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం. 


సీ. _ అనిలసుతుండు సాత్యకి తేరిమీందికి । నరిగిన నీ సేన యార్దుటయును 
సైంధవుపై వారి సైనికోత్తము లనే । కాస్త్రముల్‌ వజపిన, నతండు వాని 
మరలింప ము న్నభిమన్యుచేం గూలిన |; రథదంతి హయ భటరాజికతన 
నతి విషమంబైన యానేల నవిహత । గతి నరదంబులు గ్రందు వఅపి 


ఆ. వారు సేసి రాహవము; దాని కోర్పి యం । దజును దమక తమక దనిసి వెనుక 
కొదు6గునట్లు గాంగ నుజ్వ్వల శరనికా ।; యములు గురిసె నా జయద్రథుండు. 71 


ప్రతిపదార్దం: అనిలసుతుండు= భీముడు; సాత్యకి, తేరిమీందికిన్‌= సాత్యకి రథంపైకి; అరిగినన్‌= పోగా; సీసేన= నీ సైన్యం; 
ఆర్భ్బుటయును= గర్జించగా; వారి, సైనిక+ఉత్తములు= పాండవుల సైన్యంలోని శ్రేష్టులు; అనేక+అస్త్రముల్‌= పెక్కు బాణాలు; 
'సైంధవుపైన్‌+పజపినన్‌= సైంధవుడిమీద, ప్రయోగించగా; అతండు= ఆ సైంధవుడు; వానిన్‌= ఆ బాణాలను; మరలింపన్‌= 
వెనక్కిపోయేటట్టు చేయగా; మున్ను= ముందు; అభిమన్యుచేన్‌= అభిమన్యుడిచేత; కూలిన= పడిన; రథ,దంతి,హయ,భట, రాబి= 
తేరులు, ఏనుగులు, గుర్రాలు, కాలరుల, మొత్తం(అనగా చతురంగబలాలు); కతనన్‌= కారణంగా; అతి+విషముంబు+ఐన+ఆ+నేలన్‌= 
మిక్కిలి ఒడుదుడుకైన ఆ ప్రదేశంలో; అవిహతగతిన్‌= తిరుగులేని నడకతో; అరదంబులు= తేర్చు; (క్రందు+పజపి= దట్టంగా 
తోలి; వారు= పాండవసైనికులు; ఆహవము+చేసిరి= యుద్దం చేశారు; అందణును= అందరూ; దానికిన్‌= ఆ పాండవ సైన్య 
విజ్బంభణానికి; ఓర్చి= సహించి; అందబజును= ఆ పాండవులందరూ; తమక, తమక, తనిసి= తమకు తాము సమాధానపడి; 
వెనుకకున్‌= వెనకకు; ఒదుంగునట్టు+కాంగన్‌= దాగుకొనేటట్టుగా;. ఆ+జయ[ద్రభుండు= ఆ సైంధవుడు; ఉజ్జ్వల, శర, 
నికాయములు= మండుతూ ఉండే బాణాల మొత్తాలు; కురిసెన్‌= వర్ణించాడు. 


తాత్సర్యం: భీముడు సాత్యకి రథంపైకి పోగా, నీ సైన్యం గర్జించింది. అపుడు పాండవ సైన్యంలోని వీరులుఅనేక 
బాణాలు సైంధవుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వాటిని అన్నింటినీ వెనక్కి మళ్ళించి, అంతకుముందు 
అభిమన్యుడిచేత చతురంగబలం పడిపోయిన కారణంగా, ఎగుడు దిగుడుగా ఉండే ఆ్రదేశంలో అప్రతిహతగమనంతో 


క74 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రథాలను దట్టంగా తోలి పాండవులు పోరాడారు. ఆ పాండవులు అందరూ తమకు తాము చాలా సమాధానపడి. 
సైంధవుడు వారందరినీ వెనక్కు తగ్గేటట్టు మండుతూ ఉండే బాణాలు ప్రయోగించాడు. 


నిశేషం: సైంధవుడు పాండవులను అడ్డగించాడు. వారిపోరు ఘోరంగా పరిణమించింది. ఈ సందర్భంలో అంతకుమునుపు 
అభిమన్యుడు చతురంగ బలాన్ని చిందరవందర చేసిన సంఘటన స్మరణకు తేబడింది. అభిమన్యుడు కూల్చిన చతురంగ బలం 
కారణంగా అక్కడ ప్రదేశం అతి విషమంగా ఉందని అంటే సమతలంగా లేకుండా హెచ్చుతగ్గులుగా ఒడుదుడుగ్గా ఉందనీ 
అందువలన సైన్యం నడవటానికి కష్టంగా ఉందనీ వర్షించబడింది. “అవిహత గతి" అని తిక్కన ఇక్కడ తత్సమపద ప్రయోగం 
చేశాడు. సైన్యంలో అందరూ సంతృప్తిగా పోరాడారు అనే అభిప్రాయాన్ని “తమక తమక తనిసి* అని అచ్చ తెలుగు పదాలలో 
తెలపడం విశేషం. సైంధవుడు తన బాణ ప్రయోగంతో వారందరూ వెనుకకు తగ్గేటట్టు చేయగలిగాడు. 


వ. ఇత్తెఅంగున సింధురాజు పాండవుల వేండిమి యుడిపిన, నుభయపార్శ్యంబులకు మున్ను దొలంగియున్న 
నీ బలంబులు గోల్తల సేసి య కౌంతేయ సైన్య సంతానంబుతో. దలపడినం బోరు ఘఫోరంబయ్యె; నక్కడం 
గుంభసంభవ ప్రయత్న విశేషంబునం జేసి వాహిని మగుడ నడరి యభిమన్యుం బొదివిన నక్కుమారుండు 


నుక్కునం గడంగి. 72 


ప్రతిపదార్థం: -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; సింధురాజు= సైంధవుడు; పాండవుల వేండిమి= పాండవుల ప్రతాపాన్ని; 
ఉడిపినన్‌= పోకార్సగా; ఉభయ పార్టుంబులకున్‌= ఇరుప్రక్కలకు; మున్ను= ముందు; తొలంగి ఉన్న= తప్పి ఉన్న; నీబలంబులు= 
నీ సైన్యాలు; కోల్తలచేసి= ఎదుట నిలిచి యుద్ధం చేసి (యుద్ధసన్నాహం గావించి); ఆ+కాంతేయసైన్య సంతానంబుతోన్‌= 
పాండవసేనా సమూహంతో; తలపడినన్‌= ఎదుర్కొనగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది; అక్కడన్‌= 
ఆ కౌరవ పక్షంలో; కుంభసంభవ= ద్రోణుడి; ప్రయత్న విశేషంబునన్‌+చేసి= విశేషమైన ప్రయత్నంచేత; వాహిని= సైన్యం; మగుడన్‌= 
మళ్ళీ; అడరి= విజృంభించి; అభిమన్యున్‌= అభిమన్యుడిని; పొదివినన్‌= కలిసి చుట్టుకోగా; ఆ+కుమారుండున్‌= ఆ బాలుడుకూడా; 
ఉక్కునన్‌= శౌర్యంతో; కడంగి= పూని. 


తాత్పర్యం: ఈ విధంగా సైంధవుడు పాండవుల ప్రతాపాన్ని పోకార్సాడు. అటుపై ఇరుప్రక్కలకు దూరంగా తొలగి 
ఉన్న నీ సైన్యాలు యుద్దానికి సంసిద్ధం అయ్యాయి. పాండవుల సేనాసమూహాలను ఎదుర్కొనడంతో యుద్దం 
భయంకరంగా పరిణమించింది. అంతలో ద్రోణుడు ఎంతో ప్రయత్నంతో సైన్యాన్ని మళ్ళీ విజ్బృంభించేటట్టు చేసి 
అభిమన్యుడిని చుట్టుముట్టగా, అతడు శౌర్యంతో పూనుకొని. 
క. అభిముఖ సంవృత్తములగు । నిభతురగ స్యందనంబు లిల6 గూల్వంగ న 

క్షుభితుం డగు వృషసేనుండు 1! రభసంబున నతని. బటు శరంబుల నొంచిెన్‌. 73 
ప్రతిపదార్థం: అభిముఖ, సంవృత్తములు+అగు= ఎదురుగా చుట్టుముట్టేవి అయిన; ఇభ= ఏనుగులు; తురగ= గుర్రాలు; 
స్యందనంబులు= రథాలు; ఇలన్‌= నేలపై; కూల్చంగన్‌= కూలగొట్టగా; అక్షుభితుండు= క్షోభించనివాడు(కలతచెందనివాడు); అగు= 
అయిన; వృషసేనుండు= వృషసేనుడు; రభసమునన్‌= వేగిరపాటుతో; పటుశరంబులన్‌= తీవ్రబాణాలతో; అతనిన్‌= అభిమన్యుడిని; 
నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్పర్యం: ఇట్టా ఎదురుగా వచ్చి చుట్టుముట్టిన ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ అభిమన్యుడు నేలకూల్చగా 
ఏ మాత్రమూ చలించని వృషసేనుడు మహావేగంగా తీవ్రబాణాలతో అభిమన్యుడిని ఎదుర్కొని నొప్పించాడు. 


ద్రోణపర్వమను - ద్వితీయాశ్వాసము 175 


వృషసేనుం డభిమన్యుం దాంకి మూర్చితుం డగుట (సం. 7-43-5) 


ఉ. నొంచిన గెంపు సొంపునం గనుంగవ యొప్పంగ సూతుంద్రుంచి, విల్‌ 
ద్రుంచి తురంగ వక్తములం దూయులు నించి, యలంచి, మేను నొ 
ప్పెంచినం దేరితోడ నఅపీనుంగు నీడిచికొంచు. బాజి సే 
నాంచలభూమికిం బెలుచ నత్తురగంబులు విహ్వలంబులై. 74 


ప్రతిపదార్థం: నొంచినన్‌= బాధించగా; కెంపుసొంపునన్‌= కెంపువలె; కనుంగవ+జఒప్పంగన్‌= కళ్ళు రెండూ ్రకాశించగా; 
సూతున్‌+*త్రుంచి= సారథిని చంపి;విల్‌+త్రుంచి= ధనుస్సు విరిచి; తురంగ వ(క్రములన్‌= గుర్రాల ముఖాలలో; తూయపులు+నించి= 
బాణాలు నింపి; అలంచి= అలసట కలిగించి; మేనున్‌= శరీరాన్ని; నొప్పించినన్‌= బాధపెట్టగా; పెలుచన్‌= మిక్కుటంగా; 
ఆ+తురగంబులు= ఆ గుర్రాలు; విహ్యలంబులు+ఐ= భయంచేత అవయవాలు స్వాధీనం తప్పినవై; తేరితోడన్‌= రథంతో కూడా; 
అజపీనుంగున్‌+ఈడిచి కొంచున్‌= సగం చచ్చిన వృషసేనుడిని ఈడ్చుకొంటూ (లాగుకొంటూ); సేనా+అంచల+భూమికిన్‌= 
సేన చివరి ప్రదేశానికి; పెలుచన్‌= వేగంగా; పాటెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: అట్టా నొప్పించగా, రెండు కళ్ళూ కెంపులవలె మెరసిపోతుండగా సారథిని చంపి, విల్లు విరిచి, గుర్రాల 
నోళ్ళలో బాణాలు నింపి, అలసట కలిగించి, వాటి శరీరాలను నొప్పించాడు. అప్పుడు భయంతో అవయవాలు 
స్వాధీనం తప్పిన ఆ గుర్రాలు రథంతో కూడా సగం చచ్చిన వృషసేనుడిని సేనల చివరి ప్రదేశానికి ఈడ్చుకుంటూ 
పరుగెత్తాయి. 

నిశేషం: అంతకుముందు పద్యం 'నాంచెన్‌ అని ప్రయోగించటం ఎత్తుగడలో ఒక విశేషం. సగం చచ్చిన వృషసేనుడిని ఈడ్చుకొంటూ 
గుర్రాలు పరుగెత్తిన సన్నివేశాన్ని తిక్కన ఎంతో నాటకీయంగా మన కళ్ళముందు నిలిపాడు. 'అజపీనుంగు” అనే ప్రయోగం ఎంతో 
వినూత్నంగా ఉన్నది. 

వ. ఇట్లు వృషసేను నరదంబు పఅచిన తెలిపిన యభిమన్యుండు నిజస్యందనంబు పఅపించినం బటు 

సంరంభంబున నెదుర్శొని. 75 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; వృషసేను+అరదంబు= వృషసేనుడి రథం; పజచిన+తెజపిన= పరుగెత్తిన అవకాశంలోనే; 
అభిమన్యుండు= అభిమన్యుడు; నిజ+స్యందనంబు= తన రథం; పజపించినన్‌= పరుగెత్తించగా; పటు+సంరంభంబునన్‌= 
తీవ్రమైన సన్నాహంతో; ఎదుర్కొని= ఎదిరించి. 

తాత్పర్యం: ఈ విధంగా వృషసేనుడి రథం పరుగెత్తిన దారిలోనే అభిమన్యుడు తన రథాన్ని పరుగెత్తించగా తీవ్ర 
సన్నాహంతో ఎదిరించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. శౌర్యధుర్యుం డగు వసాతి భూపతి షష్టి; శితశరంబు లేయ నతండు దొడ్డ 
నారసమున వాని నలిం దూల నేసిన; గూలి పెలుచ6 దన్నికొనుచు. జచ్చె. 76 


ప్రతిపదార్థం: శౌర్యధుర్యుండు+అగు= శూరత్వాన్ని భరించేవాడైన; వసాతిభూపతి= వసాతి రాజు; షష్టి శిత శరంబులు= అరవై 
వాడి అయిన బాణాలు; ఏయన్‌= ప్రయోగించగా; అతండు= అభిమన్యుడు; వానిన్‌= ఆ వసాతి రాజును; దొడ్డ నారసమునన్‌= 
గొప్పబాణంతో; నలిన్‌= విజ్బంభణంతో; తూలన్‌+ఏసినన్‌= పడిపోయేటట్టు ప్రయోగించగా; కూలి= క్రిందపడి; పెలుచన్‌= 
మిక్కుటంగా; తన్ని కొనుచున్‌= తన్నుకొంటూ; చచ్చెన్‌= చచ్చాడు. 


176 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: శూరుడైన వసాతిరాజు అరవై తీవ్రబాణాలు ప్రయోగించగా అభిమన్యుడు ఆ వసాతి రాజును ఒక 
గొపు బాణంతో మిక్కిలి తూలిపడేటట్టు నేలకూల నేశాడు. దానితో వాడు తన్నుకొంటూ చచ్చాడు. 


క. చచ్చిన వసాతి6 గనుంగొని ।; యచ్చటి భూపతులు పెలుచ నడరుటయును వి 
వ్వచ్చుకొడుకు కోపించినం । జిచ్చు మిడుతపిండు నేరు చెలువము దోంచెన్‌. 77 


ప్రతిపదార్థం: అచ్చటి భూపతులు= అక్కడ ఉండే రాజులు; చచ్చిన+వసాతిన్‌= మరణించిన వసాతి రాజును; కనుంగొని= చూచి; 
పెలుచన్‌= మిక్కుటంగా; అడరుటయును= చుట్టుముట్టటమున్నూ(కవియటం); వివ్వచ్చు కొడుకు= అర్జునుడి పుత్రుడు; కోపించినన్‌= 
ఆ(గ్రహించగా, చిచ్చు= నిప్పు(అగ్లి); మిడుత పిండున్‌= మిడుతల గుంపును; ఏర్చు= కాల్చు; చెలువము= విధం; తోంఛెన్‌= స్ఫురించింది. 


తాత్పర్యం: అప్పుడు అక్కడ ఉండే రాజులంతా చచ్చిన వసాతి రాజును చూచి రెచ్చిపోయి, అందరూ ఒక్కుమ డి 
అభిమన్యుడిని ఆక్రమించారు. అభిమన్యుడు ఆ సందర్భంలో ఆ(గ్రహించటం అగ్గి మిడుతల గుంపును కాల్చిన 
తీరును స్ఫురింపజేసింది. 

నిశేషం: అలం: ఉపమ. 


న. ఆ సమయంబునం జేడ్పడి నీ సేనలు దీనదశకు వచ్చిన నానాదేశాధీశులు పరస్పరాహ్వాననాదంబులు 
సింహనాదంబులు శింజినీ స్వనంబులుం జెలంగ ధనంజయతనయుపై నొక్కుమ్మడి నురవడించిన 
నయ్యతిరథవర్యుండు లేళ్ళగమిం గనిన బెబ్బులి యుబ్బుదో6ప నలిరే/గి యందఅ నుఖుమాడిన నంగకంబుల 
వివిధ ఖండంబుల కంపునను గరితురగ నరశవంబుల వికృతాకారంబుల నాయుధంబుల మెజుంగుల 
నాభరణంబుల తఅచునం దత్ర్వదేశంబు దారుణ ప్రియదర్శనంబయ్యె; నప్పుడు దెరలిన మూంకలు దన్ను. 
దేజి చూడనుం జాలక యంతంత టిచ్చవడిన నా గుంపులకుం గవిసి, నిలింపపతి మనుమండు సత్యశ్రవఃప్రభృతి 
భూపాల లోకంబు జములోకంబున కనిచినం జుట్లనుండి చూచు మానధను లగు మానవపతులు నేన 
నేన యని కడంగి యక్కునూరుని మీ6ద నుథికి పెనుజోఖ మొగంబునం బడిన చిణుచేప తండంబుల 
చందంబున దావానలంబు దజీియం బాటిన మృగకులంబు చాడ్పున సముద్రంబు సొచ్చిన యేజుల 
చందంబున నతని యంద డిందిన. 78 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; చేడ్పడి= చలించి, వ్యాకులపడి; నీ సేనలు= నీ సైన్యాలు; దీనదశకున్‌+వచ్చినన్‌= 
దీనస్థితికి రాగా; నానా, దేశ+అధీశులు= అనేక దేశాల రాజులు; పరస్పర+ఆహ్యాన+నాదంబులు= ఒకరిని ఒకరు పిలుచుకొనే 
శబ్దాలు; సింహనాదంబులు= గర్జించుటలు; శింజినీ స్వనంబులు= అల్లెత్రాటి మైైతలు; చెలంగన్‌= ధ్వనించగా; ధనంజయ 
తనయుపైన్‌= అభిమన్యుడి మీద; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; ఉరవడించినన్‌= పరాక్రమించగా(వేగిరపడగా); ఆ+అతిరథ 
వర్యుండు= అతిరథులలో ్రేష్పుడైన ఆ అభిమన్యుడు; లేళ్ళ+గమిన్‌= జింకల గుంపును;కనిన= చూచిన; బెబ్బులి= పెద్దపులి; 
ఉబ్బు= విజ్బంభణ(అతిశయం); తోగున్‌= తోచేటట్లుగా; నలి+రే6గి= మిక్కిలి రెచ్చిపోయి; అందటున్‌= అందరినీ; నుజబుమాడినన్‌= 
పిండిచేయగా (పొడి, చూర్షం); అంగకంబుల= అవయవాల; ఖండంబుల+కెంపునను= తునకల (ముక్కల) ఎర్రదనం చేతనూ; 
కరి, తురగ, నర, శవంబుల= ఏనుగులు; గుర్రాలు, భటులయొక్క పీనుగుల; వికృత+ఆకారంబులన్‌= వికారములైన ఆకృతుల 
చేతనూ; ఆయుధంబుల+మెజుంగులన్‌= ఆయుధాల కాంతుల చేతనూ; ఆభరణంబుల+తజచునన్‌= భూషణాల ఆధిక్యం 
చేతనూ; తద్‌+ప్రదేశంబు= ఆ స్థలం; దారుణ+ప్రియ+దర్శనంబు+అయ్యెన్‌= భయానకమూ, రమణీయమూ అయింది; అప్పుడు= 
ఆ సమయంలో; తెరలిన మూంకలు= విచ్చిపోయిన సైన్యాలు; తన్నున్‌= తనను; తేటి+చూడనున్‌+*చాలక= పరికించి చూడలేక; 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 177 


అంతంతన్‌= కొంతదూరంలో; ిచ్చవడినన్‌= చేష్టలు వదిలి వెనుదీయగా; ఆ గుంపులకున్‌= ఆ(సైన్యానికి) సమూహాలపై; కవిసి= 
ఎదుర్కొని; నిలింపపతి మనుమండు= ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; సత్యశ్రవ:ః, ప్రభృతి, భూపాల, లోకంబున్‌= సత్యశ్రవుడు 
(నరిష్యంతుడి వంశంలోనివాడు, సుమతికొడుకు) మొదలగు రాజుల సమూహాన్ని; జములోకంబునకున్‌= యమలోకానికి; 
అనిచినన్‌= పంపగా; చుట్టనుండి= నలుప్రక్కలనుండి; చూచు మానధనులు అగు= చూస్తూ ఉన్న అభిమాన ధనులైన; 
మానవపతులు= రాజులు; నేన, నేన అని= అహమహమికతో; కడంగి= పూని; ఆ+కుమారుని మీ6దకున్‌= ఆ బాలుడిపైకి; 
ఉటికి= దూకి; పెనుజోజ+మొగంబునన్‌= సొణ అనే పెద్దచేప ముఖంలో; పడిన= చిక్కుపడిన; చిజుచేపల, తండంబుల, 
చందంబునన్‌= చిన్న చేపల మొత్తాల రీతిగా; దావ+అనలంబు= కార్చిచ్చు; తజియన్‌= సమీపించగా (ఎదుర్కొనగా); పాజిన= 
పరుగెత్తిన; మృగ+కులంబు+చాడ్పునన్‌= జింకల గుంపువలె; సముద్రంబు= సముద్రంలో; చొచ్చిన= ప్రవేశించిన; 
ఏయుల+చందంబునన్‌= వాగులవలె; అతని+అందు+అ= అతడి అందే; డిందినన్‌= నశించగా (లీనమైపోగా). 


తాత్పర్యం: అప్పుడు జడిసి దైన్యస్థితిలో నీ సైన్యం ఉండగా నానా దేశరాజులు ఒకరిని మరొకరు పిలిచికొనే 
శబ్ఞాలు, సింహనాదాలు, అల్లెత్రాటి టంకారాలూ విన్సించాయి. అందరూ ఒక్కపెట్టున అర్జునుడి కుమారుడిని 
ఆక్రమించారు. అతిరథ శ్రేష్టుడైన అభిమన్యుడు జింకల గుంపుపై బెబ్బులివలె మిక్కిలి విజృంభించి అందరినీ 
నుగ్గునూచం చేశాడు. అప్పుడు యుద్ధభూమి, ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ అవయవాలతో, చచ్చిన ఏనుగుల 
గుర్రాల భటుల వికృతాకారాలతో, ఆయుధాల ఆభరణాల కాంతులతో, దట్టంగా మహాదారుణ ప్రియదర్శనంగా 
మారిపోయింది. విచ్చిపోయిన సైన్యాలు అతడిని తేజిపార చూడలేక అంతంతలోనే జిచ్చపాటుతో ఉండగా, వాటిపై 
అభిమన్యుడు దూకాడు. అప్పుడు నలుప్రక్కలనుండి మానధనులైన రాజులు “నేను నేను” అంటూ ఆ బాలుడి 
మీదికి ఉరికి పెద్దసొర చేప ముఖంలో పడ్డ చిన్న చేపల గుంపువలె, కార్చిచ్చు అలముకోగా పరుగెత్తే జింకల 
రీతిగా సముద్రంలో ఉరవడితో చొచ్చుకొనిపోయే వాగులు మాదిరిగా అతనిలోనే అందరూ అణగిపోయారు. 


విశేషం: అలం: మాలోపమ. 


ఉ. అచ్చట సైన్యమంతయు భయాకులతన్‌ నలుదిక్కులన్‌ వెసన్‌ 
విచ్చిన శల్యనందనుండు 'వీనికి నోడంగ నేల మీకు? నే 
వచ్చితి. బట్టి తెచ్చెద; నవారణ బెట్టు పెనంగె నేనియుం 
జచ్చు మదీయ భూరిభుజశక్తి గనుంగొను6 డంచు నుద్ధతిన్‌. 79 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ రణరంగంలో; సైన్యము+అంతయున్‌= సేన మొత్తమూ; భయ+ఆకులతన్‌(భయం); భీతివలన 
కలిగిన కలతతో; వెసన్‌= వెంటనే (త్వరగా); నలుదిక్కులన్‌+విచ్చినన్‌= నాలుగు వైపులకూ; చెదరగా; శల్యనందనుడు= శల్యుడి 
కొడుకు (రుక్క్మరథుడు అనేవాడు); ఉద్దతిన్‌= గర్వంతో; నేన్‌+వచ్చితిన్‌= నేను వచ్చాను; వీనికిన్‌= ఈ అభిమన్యుడికి; 
ఓడంగన్‌+ఏల?= వెనుదీయటం ఎందుకు?; పట్టి+తెచ్చెదన్‌= బంధించి తెస్తాను; అవారణన్‌= అడ్డగించలేని విధంగా; బెట్టు= 
అధికంగా; పెనంగెన్‌+ఏనియున్‌= పోరాడినప్పటికీ; చచ్చున్‌= చస్తాడు; మదీయ, భూరి, భుజ, శక్తిన్‌= నా యొక్క అధికమైన 
భుజాల బలాన్ని; కనుంగొనుండు= చూడండి; అంచున్‌= అని అంటూ. 


తాత్పర్యం: అప్పుడు యుద్ధరంగంలో సైన్యమంతా భయంతో బెదరి నలుదిక్కులకూ చెదరిపోయింది. అంతలో 
శల్యుడి కొడుకు రుక్కరథుడు గర్వంతో “ఇదిగో! నేను వచ్చాను. వీడికి మీరు వెనుకంజ వేయటం ఎందుకు? 


వెంటనే పట్టి తెస్తాను. వారించలేని విధంగా పోరాడినప్పటికీ వాడు నా చేతులలో చస్తాడు. చూడండి నా భుజబలాన్ని” 
అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


178 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. _ రుక్షరథుం డనువాండు పాండుపొత్తుం దలపడి తొమ్మిదియమ్ము లురమ్మున భుజమ్ముల రెండును నాంటించి 
౮ 
వెందియు నేయం గడంగునెడ నా సుభద్రాసూనుండు. 80 


ప్రతిపదార్థం: రుక్కరథుండు+అనువాండు= రుక్మరథుడు అనే పేరుగల శల్యుడి కొడుకు; పాండుపౌత్రున్‌= పాండురాజు మను 
మడిని; తలపడి= ఎదుర్కొని; ఉరమ్మునన్‌= వక్షస్థలంలో; తొమ్మిది+అమ్ములు= తొమ్మిదిబాణాలు; భుజమ్ములన్‌= భుజాలలో; 
రెండును= రెండు బాణాలున్నూ; నాంటించి= (గ్రుచ్చుకొనేటట్టు చేసి; వెండియున్‌= మళ్ళీ; ఏయన్‌+కడంగు+ఎడన్‌= 
'ప్రయోగించటానికి ప్రయత్నించే సందర్భంలో; ఆ+సుభద్రాసూనుండు= ఆ అభిమన్యుడు. 

తాత్పర్యం: రుక్క్మరథుడు పాండురాజు మనుమడిని ఎదిరించి (రొమ్ము) ఎదపైన తొమ్మిదీ, భుజాలపై రెండూ, 
బాణాలు (గ్రుచ్చుకొనేటట్టు చేసి, మళ్ళీ ప్రయోగించబోయే సమయంలో అభిమన్యుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _ శరముతోడ నొక్క కరము చాపము తోడ । నొకటి బొమలు గదిసి యున్న యుగ్ర 
రేఖతోడ6 దల ధరిత్రిపై. బడనేసి; రయము మెజయః. బటు శరత్రయమున. 81 


ప్రతిపదార్థం: శరముతోడన్‌= బాణంతో కూడి ఉన్న; ఒక్క కరమున్‌= ఒక చేతినీ; చాపముతోడన్‌= వింటితోకూడిన; ఒకటిన్‌= 
ఒకచేతినీ; బొమలు+కదిసి+ఉన్న= కనుబొమలు ముడివడి ఉండే; ఉగ్రరేఖ+తోడన్‌= భయంకరమైన రీతితో; తలన్‌= శిరస్సునూ; 
పటు+శర+(త్రయమునన్‌= వాడి అయిన మూడు బాణాలతో; రయము+మెజయన్‌= వేగం అతిశయించగా; ధరిత్రిపైన్‌= 
నేలపై;పడన్‌= పడేటట్టు; ఏసెన్‌= ప్రయోగించాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు రుక్క్మరథుడి బాణసహితమైన ఒక చేతిని ఒకబాణంతోనూ, విల్లుతో కూడిన అతడి 
మరొకచేతిని వేరొక బాణంతోనూ, కను బొమలు ముడివడి ఉన్న అతడి తలను వేరొక బాణంతోనూ - ఇట్టా 
మూడు బాణాలతో వడిగా నేలగూల్చాడు. 


వ. ఇ ట్లర్జునపుత్తుండు చిత్రకౌశలంబు సూపిన. 82 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అర్హునుపుత్రుండు= అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; చిత్రకాశలంబు= వింత అయిన 
నేర్పు; చూపినన్‌= ప్రదర్శింపగా. 

తాత్పర్యం: ఈ విధంగా అభిమన్యుడు నేర్పు ప్రదర్శించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. రుక్షరథుడు వడిన రోషాత్తచిత్తులై; యతని చెలులు పలువు రవనిపతులు 
గవిసి రపుడు తేరుగములతో వడి భవ । త్నొత్రుమీంద నీదు పుత్తు లలర. 83 


ప్రతిపదార్థం: రుక్క్మరథుండు= శల్యుడి కొడుకు రుక్కరథుడు; పడినన్‌= నేలకూలగా; అతని+చెలులు= అతడి స్నేహితులు; 
పలువురు+అవని పతులు= చాలామంది రాజులు; రోష+ఆత్త+చిత్తులు+ఐ= కోపాన్ని పొందిన మనస్సులు కలవారై; అపుడు= 
ఆ సమయంలో;నీదు పుత్రులు= నీ కొడుకులు; అలరన్‌= సంతోషించగా; భవత్‌+పౌత్రుమీ6దన్‌= నీ మనుమడిపై; వడిన్‌= 
తొందరగా; తేరుగములతోడన్‌= రథ సమూహాలతో; కవిసిరి= విజృంభించారు. 


తాత్పర్యం: రుక్క్మరథుడు ఆ విధంగా నేలకూలగా అతడి స్నేహితులు చాలామంది రాజులు కోపం పొందిన మనస్సులు 
కలవారై, నీ కుమారులు సంతోషించేటట్టు నీ మనుమడి పైకి వడివడిగా తమ రథ సమూహాలతో విజ్బంభించారు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 179 


నిశేషం: ఈ ఆటవెలది పద్యంలోని పదాల కూర్పులో తిక్కన చూపిన నేర్పు అప్పటి సన్నివేశాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. ముఖ్యంగా 
పద్యగమనం గమనించదగింది. 'అతని చెలులు పలువు రవని పతులు గవిసిరపుడు తేరుగములతో వడి?” ఇందులోని లఘువులు 
వడివడిగా పలువురు చెలులు ఎట్లా వచ్చి చేరారో ధ్వనింపజేస్తూ ఉన్నాయి. 'భవత్‌+పౌత్రు"లోని జౌత్వం వారందరూ అభిమన్యుడి పైకి 
దూకి కవిసిన విధానాన్ని వ్యంజింపజేస్తూ ఉన్నది. 
క.  అమ్మనుజవిభుల బహుల శ । రమ్ములచే సూత కేతు రథ రథ్య సమే 

తమ్ముగ6 బొదువంబడు తన । తమ్మునిసుతు. జూచి పతి ముదమ్మున. దేలెన్‌. 84 


ప్రతిపదార్ధం: ఆ+మనుజవిభుల= ఆ రాజులయొక్క; బహుల, శరము శరిచేన్‌= అనేక విధాలైన బాణాలచేత; సూత= సారథి; కేతు= 
జెండా(ధ్వజం); రథ= తేరు; రథ్య= గు(ర్రాలు(వీటితో); సమేతమ్ముగన్‌= కూడి ఉండేటట్టు; పొదువన్‌+పడు= క్రమ్మబడే; తన తమ్ముని 
సుతున్‌= అర్జున కుమారుడిని; చూచి= పరికించి; పతి= దుర్యోధనుడు; ముదము శనన్‌+తేలెన్‌= సంతోషంలో తేలిపోయాడు. 


తాత్పర్యం: ఆ రాజులు అనేకవిధాలైన బాణాలతో రథమూ, గుర్రాలు , సూతుడూ, జెండా మొదలైన వాటితో అభిమన్యుడిని 
కమ్ముకొన్నారు. అట్లా వారిచే కలియబడ్డ అర్జ్హునపుత్రుడిని చూచి దుర్యోధనుడు సంతోషంలో తేలిపోయాడు. 


వ. ఇట్లభిమన్యుండు మడిసెనకా( దలంచి దుర్యోధనుండు సంతోషింప నా సౌభద్రుండు భద్రగజంబు బరిగోలల 
పోట్లం గనలు కైవడిం గినిసి, గాంధర్వియైన మాయ గావించిె; నది దొల్లి ధనంజయు తపంబునకుం బ్రియం 
బంది తుంబురు ప్రభృతు లొసంగినట్టిది; దానం జేసి యమ్మానవనాథుల యాలోకనంబులకుం బెక్కు 
రథమ్ములవారు దమ్ము. బొదివికొని యనేకాస్త్ర శస్త్రంబులు ప్రయోగించిన చందంబు దోంచిన వారు 
వెగడుపడి చూచుచుండ నతండు మండల ప్రచారంబులం దేజటు మెజియ మెటుంగు వాలమ్ములం గూల 
నేసియు, వెడందతూపులం ద్రుంచి పడవైచియు, బడలు వజచిన నన్నరపతులు నజుకుడు వడిన యెలమావి 
జొంపంబుల చందంబగుటయు, నుబ్బు దక్కి వెక్కసంబును వెల్లంబాటునుం గదిరి యక్కురువిభుండు దన 
కొడుకు కడిమి సైరింపంజాలక యతనిపై నడరి కొండొకసేపు గన్నుల పండువుగా భందనంబు సేసి సంరంభ 
విజృంభితుండగు నవ్వీరవరు విశిఖ వేగంబునకుం గాక విముఖుండయ్యె' ననిన విని యాంబికేయుండు 
సంజయున కిట్లనియె: 85 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; అభిమన్యుండు= అభిమన్యుడు; మడిసెను+అ= మరణించాడు; కాన్‌= అని; తలంచి= 
భావించి; దుర్యోధనుండు; సంతోషింపన్‌= సంతసిల్లగా; ఆ సౌభద్రుండు= సుభద్రా పుత్రుడైన ఆ అభిమన్యుడు; భద్రగజంబు= 
భద్రజాతి ఏనుగు; బరిగోలల+పోట్టన్‌= అంకుశాల పొడుపులచేత; కనలు= కోపించే; కైవడిన్‌= విధంగా; కినిసి= కోపించి; 
గాంధర్వి+ఐన మాయన్‌= గంధర్వ సంబంధమైన గాంధర్వి అనే పేరుగల మాయ; కావించెన్‌= చేశాడు; అది= ఆ విద్య; తొల్లి= 
పూర్వం; ధనంజయు, తపంబునకున్‌= అర్జునుడి తపస్సుకు; ప్రియంబు+అంది= ఇష్టపడి; తుంబుర, ప్రభృతులు= తుంబురుడు 
మొదలైన వాళ్ళు; ఒసంగినట్టిది= ఇచ్చినటువంటిది; దానన్‌+చేసి= దానిచేత; ఆ+మానవనాథ+ఆలోకనంబులకున్‌= ఆ రాజుల 
చూపులకు; పెక్కు, రథమ్ములవారు= 'పెక్కం(డ్రు రథికులు; తమ్మున్‌= తమ్ము; పొదివికొని= 'క్రమ్ముకొని; అనేక+అస్త్రశ+ 
శస్త్రంబులు= చాలా బాణాలు, ఆయుధాలు; ప్రయోగించిన+చందంబు= ఏసినట్టుగా; తోంఛినన్‌= కనిపించగా; వారు= ఆ రాజులు; 
వెగడుపడి= (వెరగొంది) భయపడి; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; అతండు= అభిమన్యుడు; మండల 'ప్రచారంబులన్‌= 
చుట్టివచ్చుటలచేత; తేరు+మెజయన్‌= రథం ్రకాశింపగా; మెజుంగు వాలు+అమ్ములన్‌= మెజిసే వాడి అయిన బాణాలచేత; 
కూలన్‌+ఏసియున్‌= (క్రిందపడేటట్టు ప్రయోగించియు; వెడంద+తూపులన్‌= పెద్ద బాణాలతో; (త్రుంచి+పడవైచియున్‌= విరిచి 
క్రింద పడేటట్టు చేసి; బడలు పజచినన్‌= శ్రమకలిగించగా; ఆ+నరపతులు= ఆ రాజులు; నజుకుడు+పడిన= నరికివేయబడ్డ; 


180 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఎలమావి, జొంపంబుల, చందంబు= లేతమామిళ్ళ చిగుళ్ళమాదిరి; అగుటయున్‌= కాగా; ఉబ్బు, తక్కి= గర్వం నళించి; 
వెక్కసంబునున్‌= సహించలేకుండా పోవటం; వెల్లయాటునున్‌= వెలవెల పోవటమున్నూ; కదిరి= అతిశయించి; ఆ+కురువిభుండు= 
ఆ దుర్యోధనుడు; తనకొడుకు+కడిమిన్‌= తన కుమారుడి శౌర్యాన్ని; సైరింపన్‌+చాలక= సహించలేకుండా; అతనిపైన్‌= ఆ 
బాలుడిపై; అడరి= విజృంభించి; కొండొకసేపు= కొంతసేపు; కన్నుల పండువుగాన్‌= నేత్రపర్వంగా; భండనంబు+చేసి= యుద్దం 
చేసి; సంరంభ విజ్బంభితుండు+అగు= ఆటోపంతో చెలరేగిన వాడైన; ఆ+వీరవరు= ఆ వీరశ్రేష్టుని యొక్క; విశిఖ వేగంబునకున్‌= 
బాణాలవేగానికి; కాక= తట్టుకోలేక; విముఖుండు+అయ్యెన్‌= పెడమోము పెట్టాడు; అనినన్‌+విని= అనగా విని; ఆంబికేయుండు= 
ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్పర్యం: అభిమన్యుడు చనిపోయాడు గదా! అని భావించి దుర్యోధనుడు సంతోషించగా, ఆ అభిమన్యుడు భద్రజాతి 
ఏనుగును అంకుశంతో పొడిస్తే ఏ విధంగా కోపపడుతుందో ఆ విధంగా కోపపడి, గాంధర్వి అనే మాయను 
(ప్రయోగించాడు. ఆ విద్య పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు మొదలైన వాళ్ళు ఇచ్చినటువంటిది. 
దానివలన చూచే రాజులకు అనేక రథాల వాళ్ళు చుట్టుముట్టి ఎన్నో అస్త్రశస్త్రాలు తమపై ప్రయోగించినట్లు అనిపించింది. 
అందుకు వాళ్ళు భయపడి చూస్తూ ఉండగా, అభిమన్యుడు వలయాకారంగా తిరిగి రథం మెరసిపోగా వాడి అయిన 
బాణాలతో, వెడల్పైన తూపులతో వారిని కూలనేసి, త్రుంచి, పడవైచి శ్రమకలిగించాడు. అప్పుడు ఆ రాజులు 
నరికివేయబడిన లేత మామిడి చిగుళ్ళ మాదిరి అయ్యారు. ఓర్వలేనితనంతో, వెలవెలబోయిన దుర్యోధనుడు తన 
కొడుకు శౌర్యాన్ని చూచి ఓర్వలేక అతడిపై దూకి, కొంతసేపు కన్నుల పండువుగా యుద్దంచేసి, ఆటోపంతో చెలరేగిన 
ఆ అభిమన్యుడి బాణవేగాలకు తట్టుకోలేక పెడమొగం పెట్టాడు" అనగా విని ధృతరాస్త్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
నిశేషం: అలం: ఉపమ. బరిగోల= ఏనుగును బెదిరించడానికై ప్రక్కల పొడుచు, అర్దచంద్రాకారముగా ఉక్కుతో చేసిన అలుగుగల 
వేణుదండం. 
ఉ. “ఇమ్మెయి బాలు. డొక్కరుండ యింద. దోలి వధించె నన్ననే 

నమ్మంగ నేరనయ్యెద; వినం గడు నక్కజ; మట్టు లేల చి 

త్తమ్మున సంశయింప? విను: ధర్మ మధర్మము నోర్వకున్నె క 

య్యమ్మ్ము తెజంగు సెప్పు మెటులయ్యె. బదంపడి సూతనందనా! 86 
ప్రతిపదార్థం: సూతనందనా!= సంజయా! ఈశ+మెయిన్‌= ఈ రీతిగా? బాలుండు+ఒక్కరుండు+అ= బాలుడు ఒక్కడే; 
ఇందజన్‌= ఇంతమందిని; తోలి+వధించెన్‌= తరిమి చంపాడు; అన్నన్‌= అంటే; నేన్‌= నేను; నమ్మంగ నేరన్‌+అయ్యెదన్‌= 
నమ్మటానికి శక్యం లేనివాడ నౌతున్నాను; వినన్‌= వినగా; కడున్‌= మిక్కిలి; అక్కజము= ఆశ్చర్యం; అట్టులు+ఏల, 
చిత్తమ్మునన్‌+సంశయింపన్‌= అట్టు ఎందుకు మనస్సులో సందేహించటం; విను= వినుము; ధర్మము= ధర్మం(న్యాయం); 
అధర్మమున్‌= అధర్మాన్ని; ఓర్వక+ఉన్ని?= జయించకుండా ఉంటుందా?; పదంపడి= అటుపైన; కయ్యమ్ము+తెజంగు= 
యుద్ధంయొక్క విధం; ఎటులు+అయ్యెన్‌= ఏ విధంగా అయింది; చెప్పుము= చెప్పవలసింది. 


తాత్పర్యం: “ఈ విధంగా ఒక్క బాలుడే ఇందరిని తరిమి చంపాడు అంటే నమ్మటానికి వీలుకాకుండా ఉన్నది. 
ఇది వినటానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ విధంగా మనస్సులో సందేహించటం ఎందుకు? వినుము. 
ధర్మం అధర్మాన్ని జయించకుండా ఉంటుందా? ఆపైన యుద్ధపుతీరు ఏ విధంగా అయిందో చెప్పవలసింది. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 181 


వ. అనిన నమ్మనుజవల్లభునకు సంజయుం డిట్లను “నట్లు పెక్కండ్రురాజులు సచ్చుటయును సుయోధనుండు 
దెరలుటయును గని భవత్కుమూరవర్గంబును దోడియోధవరులును మేనులు సెమర్ప మొగంబులు 
వెలవెలంబాఅ నోళ్ళెండం గాళ్ళు వడంక నలుదిక్కులుం జూచుచు ధృతి దఠిగిపోయిన వెజిచఅచి విథిగి; 
రప్పుడు మగుడం గోల్తలసేసి కురువిభుండు గురుపుత్ర కృప కర్ణ కృతవర్మ బృహద్దల సౌబల సమేతంబుగా 
సౌభద్రు నెదుర్కొనిన. నతండు గెలుపు నుబ్బునం గొండొక పెద్ద యనక పిడుగు చందంబునన్‌ గర్జిలి యుజికిన 
నయ్యరదంబుల తండంబులు లేటమొగంబు వడియె; నట్టియెడ. 87 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+మనుజవల్లభునకున్‌= ఆ రాజుకు(ధృతరా్ర్రుడికి);; సంజయుండు= సంజయుడు; ఇట్టు= 
-ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; పెక్కం(డ్రు+రాజులు= అనేక రాజులు; చచ్చుటయును= చావటమున్నూ; 
సుయోధనుండు= దుర్యోధనుడు; తెరలుటయును= తొలగటం లేదా కలత చెందటమున్నూ; కని= చూచి; భవత్‌+కుమారవర్గంబును= 
నీ కుమారులందరు; తోడి యోధవరులును= సహకరించే యుద్దవీరులున్నూ; మేనులు+చెమర్సన్‌= శరీరాలు చెమటపట్టగా; 
మొగంబులు+వెలవెలంబాజన్‌= ముఖాలు వెల్లబాటు (వైవర్యాన్ని) చెందగా; నోళ్ళు+ఎండన్‌= నోళ్ళు ఎండిపోగా; కాళ్ళు వడంకన్‌= 
కాళ్ళు వణకగా; నలు+దిక్కులన్‌+చూచుచున్‌= నాలుగువైపుల చూస్తూ; ధృతి= ధైర్యం; తజిగిపోయినన్‌= నశించిపోగా; వెజచలచి= 
భయపడి; విఆిగిరి= ఓడిపోయారు; అప్పుడు= ఆ సమయంలో; మగుడన్‌= మళ్ళీ; కోల్తల చేసి= యుద్ధసన్నాహం కావించి; 
కురువిభుండు= దుర్యోధనుడు; గురుపుత్ర, కృప, కర్మ కృతవర్మ, బృహద్బ్చల, సౌబల, సమేతంబుగాన్‌= అశ్వత్హామ, కృపాచార్యులు, 
కర్టుడు, కృతవర్మ బృహద్బలుడు, శకుని (అనువీరితో) కూడుకొన్నట్టుగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; ఎదుర్కొనినన్‌= 
మార్కొనగా; అతండు= అభిమన్యుడు; గెలుపు+ఉబ్బునన్‌= విజయోత్సాహంతో; కొండొక= అదొక; పెద్ద; అనక= అనుకోకుండా; 
పిడుగు చందంబునన్‌= పిడుగువలె; గర్జిలి= గర్జించి; ఉజీకినన్‌= దూకగా; ఆ+అరదంబుల+తండంబులు= ఆ రథాల సమూహాలు; 
లేటమొగంబు+పడియెన్‌= విముఖత్వాన్ని పొందాయి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: అని అడుగగా ధృతరా(్ష్రుడితో సంజయుడు ఇట్టా అన్నాడు: 'ఆ విధంగా పలువురు రాజులు చావగా, 
దుర్యోధనుడు మరలిపోగా, తక్కిన నీ కుమారులూ, యుద్దవీరులూ చెమటలు [గ్రక్కుతూ తెల్లమొగాలు వేసికొని, 
ఎండిన నోళ్ళతో, వణికే కాళ్ళతో నలువైపుల చూస్తూ ధైర్యం చెడి భయపడి ఓడిపోయారు. అపుడు మళ్ళీ 
దుర్యోధనుడు యుద్దసన్నాహం చేసి అశ్వత్హామ కృపాచార్య కర్ణ కృతవర్మ శకుని బృహద్చలులతో అభిమన్యుడిని 
ఎదిరించగా, అతడు విజయోత్సాహంతో అదొక పెద్ద తాకిడి అని అనుకోకుండా, పిడుగువలె గర్జించి, దూకగానే, 
రథాలు పెడమోము పెట్టాయి. ఆ సమయంలో. 


నిశేషం: అలం: ఉపమ. 
దుర్యోధనపుత్రుం డగు లక్ష్మణకుమూరుం డభిమన్యునిచే( జచ్చుట (సం. 7-45-8) 
చ  అదలిచి లక్ష్మణుండు విజయాత్మజు. దాశకినం జూచి యుమ్మలం 
బొదవ6గ6 బుత్తు. బెట్టి చన నోపక క్రమ్మజు రాజు. గాంచి యం 
టా ట్‌ 


బుదములు గొండపై నడరు పోలిక నన్నరుపట్టి నందజుం 
బొదువ, నతండు ఘోరశర భూరి సమీరమునం దెరల్దుచున్‌. 88 


'ప్రతిపదార్హం: అదలిచి= అదలించి; లక్ష్మణుండు= దుర్యోధనుడి కొడుకు; విజయ+ఆత్మజున్‌= అర్జ్హునకుమారుడైన అభిమన్యుడిని; 
తాంకినన్‌= ఎదుర్కోగా; చూచి= కనుగొని; ఉమ శలంబు+ఒదవ(గన్‌= దుఃఖం కలుగగా; పుత్రున్‌+పెట్టి, చనన్‌+ఓపక= కొడుకును 
వదలిపోవటానికి ఇష్టపడక; క్రమ్మయి+రాజున్‌+కాంచి= వెనక్కి మళ్ళే దుర్యోధనుడిని చూచి; అంబుదములు+కొండ పైన్‌+ఆడరు, 


182 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పోలికన్‌= మేఘాలు, కొండపై అతిశయించే విధంగా; ఆ+నరు, పట్టిన్‌= ఆ అర్జునుడి కుమారుడిని; అందణున్‌= అందరూ; పొదువన్‌= 
చుట్టుముట్టగా; ఘఫోర= భయంకరమైన; శర= బాణాలనే; భూరి సమీరమున్‌= పెను గాలిచేత; తెరల్భుచున్‌= వెనకకు మరలిస్తూ, 


తాత్పర్యం: దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుడు అదలిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అది చూచి దుఃఖం 
కలుగగా పుత్రుడిని వదలిపెట్టి పోవటానికి మనస్సు రాక వెనుకకు మళ్ళే దుర్యోధనుడిని చూచి, మేఘాలు కొండపై 
విజ్బంభించే విధంగా, ఆ అభిమన్యుడిని అందరూ కమ్ముకొని ఎదుర్కొనగా, అతడు భయంకరమూ, అధికమూ 
అయిన బాణాలు అనే పెనుగాలిచేత వారిని వెనుకకు మరలిస్తూ. 


నిశేషం: అలం: ఉపమ. ఈ చంపకమాలా వృత్తంలో అభిమన్యుడు అనటానికి మారుగా “విజయాత్మజు' 'అన్నరుపట్టి' అని 
తిక్కన (ప్రయోగించాడు. తన్నెదుర్కొన్న లక్ష్మణుడిని మట్టుపెట్టటం, తాను విజయాన్ని పొందటం తథ్యం. అందువలన 
“'విజయాత్మజు' అనే ప్రయోగం సాభిప్రాయం. “ఘోర శర భూరి సమీర ప్రయోగం కూడా ఎంతో జొచిత్యవంతంగా ఉన్నది. 
“శరా శబ్దానికి వాడిన విశేషణం "'ఘోరి. 'సమీరి ప్రయోగానికి కూడా వాడిన విశేషణం 'భూరి% భూరి శబ్లోచ్చారణలోనే 
సమీరమెంతో తీవ్రంగా వెలువడుతున్నది. ఊది పారవేయడం ఈ విశేషణంలోని విశేషం. ప్రభంజన శబ్ద లక్ష్యాన్ని ఇది పరోక్షంగా 
నిరూపిస్తూ ఉన్నది. 

క. కదిసిన లక్ష్మణునిం బులి । కొదమను సింగంపు€. గొదమ గొదగొని లీలం 

బొదువుగతిం గిట్టి మోదము । మదము నెలర్వంగ నింద్రు మనుమండు గడిమిన్‌. 89 


ప్రతిపదార్థం: కదిసిన= సమీపించిన; లక్ష్మణునిన్‌= దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడిని; పులికొాదమను= పులిపిల్లను; 
సింగంపుంగొదమ= సింహపుపిల్ల; గొదగొని= విజ్బంభించి; లీలన్‌= అలవోకగా; లక్ష్మణునిన్‌= లక్ష్మణుడిని; కదిసి= చేరి; 
పొదువుగతిన్‌= కమ్మివేసేటట్టు; కిట్టి= సమీపించి; మోదమున్‌= సంతోషం; మదమున్‌= గర్వం; ఎలర్బంగన్‌= అతిశయించగా; 
ఇంద్రుమనుమండు= అభిమన్యుడు; కడిమిన్‌= శౌర్యంతో. 


తాత్పర్యం: పులిపిల్లపై సింహపు పిల్ల విజృంభించే విధంగా తనమీదికి వచ్చే లక్ష్మణకుమారుడిని చేరి, అతడిపై 
దూకి, సంతోషమూ గర్వమూ అతిశయించగా ఇంద్రుడి మనుమడు శౌర్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


చ. ఉక యురంబు బాహువులు నొక్కొక యమ్మున నొవ్వనేసి నీ 
వెటింగి యెటింగినన్‌ దొడరి తెక్కడం బోవంగ వచ్చు? నంచు నే 
డ్రెలం దల గుండలస్ప్సురితదీప్తులతో నిల డొల్ల నేసె నం 
దు బతియుం గనుంగొనంగ దైన్యరవంబు సెలంగ సేనలన్‌. 90 


ప్రతిపదార్థం: ఉజక= మిన్నక; ఉరంబున్‌= రొమ్మును; బాహువులున్‌= భుజాలను; ఒక్కొక+అమ్మునన్‌= ఒక్కొక్క బాణంచేత; 
నొవ్వన్‌= నొచ్చేటట్టు; ఏసి= ప్రయోగించి; నీవు= నీవు (లక్ష్మణుడు అనిభావం); ఎటింగ ఎటింగి= తెలిసి తెలిసి; నన్‌= నన్ను; 
తొడరితి(వి)= మార్కొన్నావు; ఎక్కడన్‌+పోవంగన్‌+వచ్చున్‌?= ఎక్కడకు పోవచ్చు?; అంచున్‌= అంటూ; ఏడ్తెజిన్‌= పరాక్రమంచేత; 
కుండల, స్ఫురిత, దీప్తులతోన్‌= కుండలాలచేత కలుగు కాంతులతో; సేనలన్‌= సైన్యాలలో; దైన్యరవంబు= దీనారావం; చెలంగన్‌= 
అతిశయించగా; అందణున్‌= అందరూ; పతియున్‌= దుర్యోధనుడున్నూ; కనుంగొనంగన్‌= చూస్తూ ఉండగా; తలన్‌= తలను; 
ఇలన్‌= నేలపై; డొల్లన్‌+ఏసెన్‌= దొర్లిపడేటట్టు చేశాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 183 


తాత్పర్యం: రొమ్ముపై, భుజాలపై ఒక్కొక్క బాణం నొచ్చేటట్టుగా అభిమన్యుడు ప్రయోగించి లక్ష్మణుడితో '“నీవు 
తెలిసి తెలిసి నన్ను ఎదిరించావు. ఇంకక్కడకు తప్పించుకొని పోగలవు? అంటూ పరాక్రమంతో సైన్యంలో దైన్యాన్ని 
కలిగిస్తూ, దుర్యోధనుడూ తక్కిన అందరూ చూస్తూ ఉండగానే, కుండల కాంతులతో వెలుగొందే అతడి తలను 
నేలపై, దొర్లిపడేటట్టు చేశాడు. 


తే. మిడుక మిడుక ని త్తెజింగునల గొడుకు. దునిమి |; యక్కునూరుండు మెజియుట నడలు€ గనలు€ 
గడలుకొను మదితోడ నీ కొడుకు 'వీని ।; నొంపు6. డందటు. బైపడి చంపుం డనుడు. ంశే 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+కుమారుండు= ఆ అభిమన్యుడు; కొడుకున్‌+తునిమి= లక్ష్మణకుమారుడిని 
చంపి; మిడుక మిడుకన్‌= (త్రుళ్ళి త్రుళ్ళి మణయుటయును= విజృంభించగా; నీకొడుకు= దుర్యోధనుడు; అడలున్‌= దుఃఖమూ; 
కనలున్‌= కోపమూ; కడలుకొను+మదితోడన్‌= వ్యాపించే మనస్సుతో; అందయున్‌= అందరూ; పైపడి= పైనపడి; వీనిన్‌= ఈ 
అభిమన్యుడిని; నొంపుండు= నొప్పించండి; చంపుండు= చంపండి; అనుడున్‌= అని అనిన అనంతరం. 


తాత్పర్యం: ఈ విధంగా అభిమన్యుడు లక్ష్మణ కుమారుడిని చంపి త్రుళ్ళి త్రుళ్ళి విజ్బృంభించగా, నీ కొడుకు 
దుర్యోధనుడు దుఃఖమూ, కోపమూ ముడివడ్డ మనస్సుతో, 'అందరూ ఆ అభిమన్యుడి పైన బడి నొప్పించండి 
చంపండి” అన్నాడు. 
క. కృతవర్మయు. గృపుండు గురుండు | నతని సుతుండు. గర్జుండును బృహద్దలుండును భా 

సిత శరములు గురియుచు న । చ్యుతు నల్లుని. బొదివి రొక్కయుమ్మడి. బెలుచన్‌. 92 
ప్రతిపదార్థం: కృతవర్మయున్‌= కృతవర్మయునూ; కృపుండున్‌= కృపుడునూ; గురుండున్‌= ద్రోణాచార్యుడున్నూ; అతని 
సుతుండున్‌= అశ్వత్ధామయున్నూ; కర్షుండును= కర్షుడున్నూ; బృహద్బ్చలుండును= కోసల దేశాధిపతి అయిన బృహద్చలుడున్నూ; 
భాసిత శరములు= ్రకాశవంతాలైన బాణాలు; కురియుచున్‌= వర్షిస్తూ;ః అచ్యుతు+అల్టునిన్‌= అభిమన్యుడిని; పెలుచన్‌= 
అతిశయంతో; ఒక్క ఉమ్మడిన్‌= ఒక్కపెట్టున; పొదివిరి= క్రమ్ముకొన్నారు. 


తాత్పర్యం: కృతవర్మా, కృపుడూ, (ద్రోణాచార్యుడూ, అశ్వత్హామా, కర్టుడూ, బృహదలుడూ తమ తమ 
'ప్రకాశవంతాలైన బాణాలను కురిపిస్తూ అతిశయంతో అందరూ ఒక్కుమ్మడిగా అచ్యుతుడి అల్టుడైన అభిమన్యుడిని 
(కము శక్‌న్నారు. 
క. _ అత డందథ విశిఖమ్ములు | వితథమ్ములు సేసి, వారి వెగడు పటిచియు 

ద్దతి సెంధవు పోరెడు నెడ । కఠిరయమున. దేరు నడపు నా సమయమునన్‌. 93 


ప్రతిపదార్హం: అతండు= ఆ అభిమన్యుడు; అంద విశిఖమ్ములున్‌= అందరి బాణాలను; వితథమ్ములు చేసి= వ్యర్థం చేసి; 
వారిన్‌= ఎదిరించిన వారినందరినీ; వెగడుపటిచి= తల్లడపడేటట్టు చేసి; ఉద్ధతిన్‌= గర్వంతో; 'సైంధవు పోరెడు+ఎడకున్‌= సైంధవుడు 
యుద్ధం చేసే చోటుకు; అతిరయమునన్‌= మిక్కిలి వేగంతో; తేరు+నడపు= రథాన్ని నడిపే; ఆ సమయమునన్‌= ఆ సందర్భంలో. 


తాత్సర్యం: అభిమన్యుడు అందరి బాణాలను వ్యర్థం చేసి, ఎదిరించిన అందరికీ తల్లడపాటు కలిగించి, మిక్కిలి 
జౌద్ధత్యంతో సైంధవుడు యుద్ధం చేసే ప్రదేశానికి రథాన్ని నడుపుతూ ఉన్న సందర్భంలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


184 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. నిషాదులు గళింగులు గజబృ్బందంబులతో నడ్డ్దపడిన నయ్యతిరథసింహుండు దరువాయి గొని తునుమాడ 
నెప్పటి యోధవీరు లెయిది పె క్కాంబోతు లొక్కపులిం జుట్టుముట్టిన చందంబునం బొదివి పెనంగ నా 
జయద్రథుండును బాండవ బలంబులం ద్రోచి రానీక రభసాతిశయ ఘోరంబుగా.బోరుచుండె; నక్కుమారుండు 
గురుం బంచాశద్దాణంబులను గృతవర్మ, నశీతి సాయకంబులను, గురుతనయు దశవిశిఖంబులను, గర్జు 
నొక్కబలు నారసంబునను స్రుక్కించి, కృపుని విరథుంజేసి, బృహద్దలుమేన ముప్పది నారసంబులు నాటించి, 
వారలకు బాసట యయి కదిసిన సైనికులం బెక్కు తెజంగుల తూపులఈ. జిక్కువజిచి యుక్కునం గ్రోధపుత్ర 
బృందారకు లనురాజులను రూపడంచె; నప్పుడు శారద్వతుండు దే రాయితంబు సేసికొని కడంగి తోడి 
యేవురం గూడుకొని యాక్రీడి కొడుకు మీంద మార్గణ పరంపరలు పరంగింపం బెరింగిన దర్పంబునం 
గసిమసంగి యతండు నొప్పింపం బెఅవారు బీఖువోవ బృహద్దలుండు బిట్టు గవిసి నిశిత శరంబులు 
నిగిడించిన నన్నరనందనుండు. 94 


ప్రతిపదార్దం: నిషాదులున్‌= బోయవాళ్ళూ; కళింగులున్‌= కళింగదేశం వాళ్ళూ; గజబ్బందంబులతోన్‌= ఏనుగుల గుంపుతో; 
అడ్డపడినన్‌= అడ్డగించగా; ఆ+అతిరథ, సింహుండు= ఆ అతిరథ ్రేప్టుడు (ఇచ్చట సింహశబ్దం శ్రేషాచకం); (అతిరథుడు; అంటే 
పెక్కు విలుకాండ్రతో పోరాడే యోధుడు; మహారథుడు పదకొండు వేలమంది విలుకాం[డ్రతో పోరాడుతూ సారభథినీ, గుర్రాలనూ 
కాపాడుతూ పోరాడేవాడు) తరువాయి= అనంతరం; కొని= పూని; స్వాధీనం చేసికొని; తునుమాడన్‌= తుంచగా; ఎప్పటి+యోధవీరులు= 
అప్పటి (లేదా ఎప్పటివల) యుద్దవీరులు; ఎయిది= వెంబడించి; పెక్కు+ఆంబోతులు= చాలా ఎద్దులు; ఒక్క పులిన్‌= ఒక పులిని; 
చుట్టుముట్టిన+చందంబునన్‌= చుట్టుకొన్న విధంగా; పొదివి= క్రమ్ముకొని; పెనంగన్‌= యుద్ధం చేయగా; ఆ జయద్రథుండును= 
ఆ సైంధవుడునూ; పాండవ బలంబులన్‌= పాండవసైన్యాలను; త్రోచి+రానీక= మీరి రానీకుండా; (తన్నుదాటిపోనీకుండా); 
రభస+అతిశయ+ఘోరంబుగాన్‌= వేగంయొక్క అతిశయంచేత భయంకరంగా; పోరుచుండెన్‌= యుద్దం చేస్తూ ఉన్నాడు; ఆ+కుమారుండు= 
ఆ బాలుడు (అభిమన్యుడు); గురున్‌= ద్రోణాచార్యుడిని; పంచాశత్‌+బాణంబులను= ఏభైబాణాలతో; కృతవర్మన్‌= కృతవర్మను; 
అశీతి+సాయకంబులను= ఎనభై బాణాలతో; గురు తనయున్‌= అశ్వత్హామను; దశవిశిఖంబులను= పదిబాణాలతో; కర్టున్‌= కర్టుడిని; 
ఒక్క+బలు+నారసంబునను= ఒక దృఢమైన బాణంతో; స్రుక్కించి= సోలిపోయేటట్టు చేసి; కృపునిన్‌= కృపాచార్యుడిని; విరథున్‌+చేసి= 
రథంలేని వాడినిగా చేసి; బృహద్చలు= కోసల దేశంరాజైన బృహద్బలుడి యొక్క; మేనన్‌= శరీరంపై; ముప్పది+నారసంబులు+నాటించి= 
ముప్పైబాణాలు నాటుకొనేటట్టు చేసి; వారలకున్‌= వారికి; బాసట+అయి= తోడై కదిసిన+సైనికులన్‌= సమీపించిన సైనికులను; 
పెక్కు, తెజంగుల, తూపులన్‌= పలురకాల బాణాలతో; చిక్కువజిచి= తొట్రుపెట్టి (చిక్కులో పెట్టి; ఉక్కునన్‌= శౌర్యంతో; క్రోధపుత్ర, 
బృందారకులు+అను, రాజులను= క్రోధపుత్రుడు, బృందారకుడు అనే పేర్షుగల రాజులను; రూపు+అడంచెన్‌= రూపులేకుండా చేశాడు 
(చంపాడు); అప్పుడు= ఆ సమయంలో; శారద్వతుండు= కృపాచార్యుడు; తేరు= రథం; ఆయితంబు+చేసికొని= సిద్దం చేసికొని; 
కడంగి= పూని; తోడి+ఏవురన్‌+కూడుకొని= వెంబడి ఉన్న అయిదుగురు వీరులను కలిసికొని; ఆ+క్రీడికొడుకు మీందన్‌= ఆ అర్జునుడి 
కొడుకు పైన; మార్గణ+పరంపరలు= బాణాల వరుసలు; పరంగింపన్‌= ప్రయోగించగా; పెరిగిన+దర్పంబునన్‌= అతిశయించిన గర్వంతో; 
కసి మసంగి= ఖండించి; అతండు= ఆ అభిమన్యుడు; నొప్పింపన్‌= బాధపెట్టగా; పెజవారు= ఇతరులు; బీయుపోవన్‌= వ్యర్థంకాగా; 
బలహీనత చెందగా; బృహద్బలుండు= కోసలదేశపు రాజు బృహద్చలుడు; బిట్టు+కవిసి= తీవ్రంగా చుట్టుముట్టి; నిశిత, శరంబులు, 
నిగిడించినన్‌= తీవ్రములైన (తీక్ష్‌ణములైన) బాణాలు ప్రయోగించగా; ఆ+నరనందనుండు= ఆ అర్జునుడి కుమారుడు. 


తాత్పర్యం: బోయవాళ్ళూ, కళింగదేశం వాళ్ళూ ఏనుగుల గుంపుతో అడ్డుకొన్నారు. అతిరథ శ్రేష్పుడైన అభిమన్యుడు 
అటుపైన పూనుకొని సైన్యాన్ని సంహరించాడు. ఎప్పటివలె అప్పటి యుద్ధవీరులు వెంబడించి పెక్కు ఎద్దులు ఒక్క 
పులిని చుట్టుకొన్నట్టుగా క్రమ్ముకొని పోరాడుతూ ఉండగా, అక్కడ సైంధవుడు పాండవ సైన్యాన్ని తననుమీరి పోనీకుండా 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 185 


వేగాతశయంతో భయంకరంగా యుద్ధంచేస్తూ వచ్చాడు. అప్పుడు అభిమన్యుడు (ద్రోణాచార్యుడిని ఏభై, కృతవర్మను 
ఎనభై అశ్వత్భ్టామను పది బాణాలతో, కర్టుడిని ఒక దృఢమైన బాణంతో సొక్కిపోయేటట్లు చేశాడు. కృపుడిని తేరులేని 
వాడినిగా చేశాడు. బృహద్బలుడి శరీరంపై ముప్కైబాణాలు నాటాడు. పై చెప్పిన అందరికీ తోడుగా పోరాడుతూ 
ఉండే సైనికులను రకరకాల బాణాలతో చిక్కుపెట్టాడు. (క్రోధపుత్రుడూ, బృందారకుడూ అనే రాజులను మట్టు పెట్టాడు. 
అంతలో కృపాచార్యుడు మళ్ళీ రథాన్ని సిద్ధం చేసికొని, తనతో కూడా ఐదుగురు యోధులను తీసికొని, ఆ అభిమన్యుడి 
మీద వరుసలు వరుసలుగా బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు అతిశయించిన గర్వంతో ఆ బాణాలను ఖండించి 
తాను నొప్పించగా తక్కినవాళ్ళు బలహీనులైపోయారు. ఇంతలో కోసలదేశాధిపతి బృహద్బ్చలుడు తీవ్రంగా చుట్టుముట్టి 
వాడి బాణాలు ప్రయోగించగా అభిమన్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. చాపము కేతువుం దునిమి సారథి నశ్వములన్‌ వధించుడుం 

గోప మెలర్ప ఖేటకము. గ్రూర కృపాణము. గొంచు. దేరు సా 

టోపత డిగ్గి వే కవియుడుం బటు భల్ల హతిం గృతాంత సే 

వాపరు€ జేసి హృత్పుటము వ్రచ్చి బృహద్దలు భూరిదోర్టలున్‌. 95 
ప్రతిపదార్థం: చాపమున్‌= వింటిని; కేతువున్‌= జెండాను; తునిమి= ఖండించి; సారథిన్‌= సూతుడిని; అశ్చములన్‌= గు(ర్రాలను; 
వధించుడున్‌= చంపగానే; కోపము+ఎలర్బన్‌= (క్రోధము అతిశయించగా; ఖేటకమున్‌= డాలును, (క్రూర కృపాణమున్‌= తీవ్రమైన 
ఖడ్గాన్ని; కొంచున్‌= తీసికొంటూ; స+ఆటోపతన్‌= ఆటోపంతో; తేరున్‌+డిగ్గి= రథాన్ని దిగి; వేశకవియుడున్‌= వేగంగా సమీపించగా; 
భూరి+దోర్చలున్‌= అధికమైన భుజబలం కలవాడైన; బృహద్బ్చలున్‌= కోసల దేశాధీశుడిని; పటు, భల్ల, హతిన్‌= గట్టి బల్లెంయొక్క 
పోటుచేత; హృద్‌+పుటమున్‌= దొప్పవంటి హృదయమును; వ్రచ్చి= చీల్చి; కృతాంత+సేవాపరున్‌= యముడిని సేవించడంలో 
ఆసక్తి కలవాడినిగా అనగా చచ్చినవాడినిగా; చేసెన్‌= కావించాడు- అర్జునకుమారుడు అభిమన్యుడు తన్నెదిరించిన బృహద్చలుడిని 
చంపివేశాడు. 


తాత్పర్యం: చాపాన్నీ, ధ్వజాన్నీ (జెండాను) ఖండించి సారథినీ, గుర్రాలనూ చంపగానే కోపంతో డాలునూ, ఖడ్లాన్నీ 
తీసికొని ఆటోపంతో రథం దిగి, వేగంగా బృహద్బలుడు సమీపించాడు. బాహుబలంతో సమీపించిన ఆ 
బృహద్చలుడిని అభిమన్యుడు తీవ్రమైన బల్లెంతో, దొప్పవంటి అతడి హృదయాన్ని చీల్చి యమలోకానికి పంపాడు. 


న. ఇ ట్లింద్రపాత్రుండు గోసలేంద్రునిం దెగం జూచినం జూచి యేచి తదీయ బంధు భూపతు లొక్క మొగి 
నురవడించిన నతండు వారల యేపు మాపి కర్ణుండు డాసినం గర్టోపాంతంబు గర్లికానారాచంబుల 
నొప్పించె; నయ్యిరువురు నొండొరుల మేనులు నెత్తురుల జొత్తిల్లం జేసిన సంధ్యా సమయ సూర్యబింబ 
ప్రతిబింబంబులుం బోలె బొలిచి; రా సమయంబున సూతనందను నాయకు లార్వురు గర్వంబున దన్నుం 
గదిసినం గవ్వడి కొడుకు చిత్రవధ విహారంబు సలుపు నప్పుడు కుంభసంభవ ప్రభృతి రథికవరుల శరంబులు 
మగిడించుచు వారిపై. దూపులు నిగిడించుచునికి యద్ధుతంబయ్యె; నట్టియెడ. 96 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇంద్రపౌత్రుండు= ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; కోసల+ఇంద్రునిన్‌= కోసల దేశాధిపతి 
అయిన బృహద్చలుడిని; తెగన్‌+చూచినన్‌= తునుమాడగా; చూచి= ఆ సన్నివేశాన్ని పరికించి; ఏచి= అతిశయించి; తదీయ, బంధు, 
భూపతులు= అతడి చుట్టాలైన రాజులు; ఒక్కమొగిన్‌= ఒక్క పూనికతో; ఉరవడించినన్‌= వేగిరపడగా (పరాక్రమించగా); అతండు= 
ఆ అభిమన్యుడు; వారల= చుట్టుముట్టిన బృహద్చలుని చుట్టాలయొక్క; ఏపు మాపి= గర్వాన్ని తొలగించి; కర్టుండు+డాసినన్‌= 


186 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కర్షుడు సమీపించగా; కర్ష+ఉపాంతంబున్‌= చెవికొనలో; కర్లికాా నారాచంబులన్‌= కర్షికలు అనే బాణాలతో; నొప్పించెన్‌= 
బాధపెట్టాడు; ఆ+ఇరువురున్‌= ఆ అభిమన్యుడు, కర్టుడు; ఒండొరుల= ఇరువురి; మేనులు= శరీరాలు; నెత్తురులన్‌= నెత్తుటితో; 
బొత్తిల్లన్‌+చేసినన్‌= ఎర్రనయ్యేటట్టు చేయగా; సంధ్యా సమయ= సంజవేళలో; సూర్య= సూర్యుడియొక్క; బింబ+ ప్రతిబింబంబులున్‌+ 
పోలెన్‌= బింబం ప్రతిబింబం విధంగా; పొలిచిరి= మసిలారు; ఆ+సమయంబునన్‌= ఆ సందర్భంలో; సూతనందను= కర్టుడి 
యొక్క; నాయకులు= దళపతులు (పం(డైండుమంది భటుల అధిపతిని నాయకుడంటారు); ఆర్వురు= ఆరుమంది; గర్వంబునన్‌= 
ఆటోపంతో; తన్నున్‌= తనను; కదిసినన్‌= సమీపించగా (మార్కొనగా); కవ్వడి కొడుకు= అర్జునుడి కుమారుడు; చిత్రవధ 
విహారంబు= విచిత్రంగా చంపుతూ తిరగటం; సలుపు+అప్తుడు= చేస్తూ ఉన్నసమయంలో; కుంభసంభవ+(ప్రభృతి= 'ర్రోణుడు 
మొదలైన; రథికవరుల= రథిక(శ్రేష్టుల; శరంబులు= బాణాలు; మగిడించుచున్‌= మరలిస్తూ; (వెనుకకు పంపుతూ); వారిపైన్‌= 
(ద్రోణుడు మొదలైన వారిపై; తూపులు= బాణాలు; నిగిడించుచున్‌+ఉనికి= ప్రయోగిస్తూ ఉండటం; అద్భుతంబు+అయ్యెన్‌= 
ఆశ్చర్యకరం అయింది; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 

తాత్పర్యం: బృహద్బలుడు మరణించగానే అది చూచి అతడి బంధువులు రెచ్చిపోయి, అందరూ ఒక్క 
పూనికతో పరా[క్రమించారు. అపుడు అభిమన్యుడు అందరి గర్వాన్ని తుదముట్టించి, కర్షుడు తన్ను 
ఎదుర్కొనగా అతడి చెవికొనను కర్షికలు అనే బాణాలతో నొప్పించాడు. ఇరువురూ,శరీరాలు నెత్తురు కారుతూ 
సంధ్యాకాలంలోని సూర్యబింబం, దాని ప్రతిబింబంవలె ప్రకాశించారు. ఆ సమయంలో కర్ట్షుడి దళపతులు 
ఆరుమంది తనను ఎదుర్కొన్నారు. వెంటనే అభిమన్యుడు చిత్రవిచిత్రంగా వారిని వధిస్తూ విహారం చేశాడు. 
(ద్రోణాదులు ప్రయోగించిన బాణాలను వెనుకకు మళ్ళించి వారిపై తానూ బాణాల వర్షం కురిపించాడు.అది 
చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ సమయంలో. 


తే. మగధపతి సూనుండైన యశ్శంతకుండు । బాలు6 డయ్యును బ్రౌఢదోర్జము మెజియం 
దాకుటయు, సూతు తలయు రథ్యముల తలలు । నతని తలతోన యభిమన్యు. డవనిం గూల. 97 


ప్రతిపదార్థం: మగధపతి సూనుండు+ఐన= జరాసంధుడి కొడుకైన; అశ్మంతకుండు= అశ్మంతకుడు అనే పేరుగలవాడు; 
బాలుండు+అయ్యును= పసివాడైనప్పటికీ; 'ప్రాఢ దోః+బలము= ్రాఢులయొక్క మిక్కిలి నేర్పుగల భుజ బలం; మెరయన్‌= 
ఒప్పుచుండగా; తాకుటయున్‌= ఎదిరించటమున్నూ; సూతు, తలయున్‌= సారథి శిరస్సును; రథ్యముల తలలు= గుర్రాల తలలు; 
అతని+తలతోన్‌+అ= ఆ అశ్మంతకుడి శిరస్సుతోనే; అభిమన్యుండు; అవనిన్‌= నేలపైన; కూల్చెన్‌= పడవైచాడు. 
తాత్పర్యం: మగధపతి కొడుకు అనగా జరాసంధుని కుమారుడు, అశ్మంతకుడు అనేవాడు బాలుడైనప్పటికీ 
మహా్రాఢుడి వలె భుజబలంతో అభిమన్యుడిని ఎదిరించాడు. అపుడు అభిమన్యుడు అతడి సారథి శిరస్సునూ 
గుర్రాల తలలను అతడి శిరస్సుతో పాటు నేలకూల్చాడు. 


వ. ఇట్లు పూర్వ వైరంబు దలంచి తలపడిన మాగధు కుమారు నవలీల నేలం గలిపి సింహనాదంబు సేసినం 
దత్ఫ్సంరంభంబు సైరింపంజాలక దుశ్శాసన సూనుండు సరభసంబుగా. గవిసి ఘోటకంబుల నంబక 
చతుష్టయంబునను, సారథి నొక్కనారసంబుననుం దదీయ తనువు పది బాణంబులను బెలుచ నొప్పించినం 
జంచదరుణ కమలచారు విలోచనుం డగుచు సౌభద్రుం డతనిం బ్రదీప్త సప్త నారాచ నిపాత పీడితుం జేసి 
డగ్గథీ. 98 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పూర్వవైరంబున్‌+*తలంచి= ఇంతకు మునుపు జరాసంధుడిని భీముడు చంపిన విరోధాన్ని 


(శత్రుత్యాన్ని) భావించి; తలపడిన= ఎదిరించిన; మాగధుకుమారున్‌= మగధదేశ ప్రభువైన జరాసంధుడి కొడుకు అశ్మంతకుడిని; 
అవలీలన్‌= సులభంగా (చులకనగా); నేలన్‌+కలిపి= చంపి; సింహనాదంబు+చేసినన్‌= సింహంవలె గర్జించగా; తద్‌+సంరంభంబు= 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 187 


ఆ వేగిరపాటు; సైరింపన్‌+చాలక= సహించలేక; దుశ్తాసన సూనుండు= దుశ్నాసనుని కొడుకు; సరభసంబుగాన్‌= వేగంతో; కవిసి= 
చుట్టుముట్టి; ఘఫోటకంబులన్‌= గుర్రాలను; అంబక+ిచతుష్టయంబునన్‌= నాలుగు బాణాలతో; సారథిన్‌= సూతుని (రథమును 
నడపువానిని); ఒక్క నారసంబుననున్‌= ఒక బాణముతో; తదీయ+తనువు= అతడి శరీరాన్ని; పదిబాణంబులను= పది బాణాలతో; 
పెలుచన్‌= అధికంగా, నొప్పించినన్‌= బాధపెట్టగా; చంచత్‌+అరుణ, కమల, చారు విలోచనుండు= ్రకాశిస్తూ ఉండే ఎర్రని 
తామరలవంటి మనోహరమైన కన్నులు కలవాడు; అగుచున్‌= అవుతూ; సౌభద్రుండు= సుభద్ర కొడుకు; అతనిన్‌= దుశ్ళాసన 
కుమారుడిని; ప్రదీప్త, సప్త నారాచ, నిపాత, పీడితున్‌= మండుతూ ఉండే ఏడు బాణాలు పడటం చేత పీడించబడే వాడినిగా; 
చేసి= ఒనర్చి; డగ్గజి= సమీపించి. 

తాత్పర్యం: పూర్వం జరాసంధుడిని భీముడు చంపిన పగను తలచుకొని తలపడ్డ అశ్మంతకుడిని అవలీలగా 
చంపి సింహగర్జన చేయగా, ఆ ఆటోపాన్ని సహించలేని దుశ్చాసనుడి కొడుకు అతివేగంతో చుట్టుముట్టి గుర్రాలను 
నాలుగు బాణాలతో, సారథిని ఒక బాణంతో, అతడి శరీరాన్ని పదిబాణాలతో నొప్పించగా, ఎర్రదామరల వంటి 
కళ్ళు కలిగినవాడై అభిమన్యుడు ఆ దుశ్శాసన కుమారుడిని ప్రకాశవంతములైన ఏడు బాణాలు ప్రయోగించి 
పీడించి, సమీపించి. 


ఉ. ఇంతకు మున్న నీ జనకు€ డెంతయు నోటటి పాటి; నీవెనా 

పొంతకు వచ్చి; తింక నెట వోనగు? నం' చొక దొడ్డనారసం 

బెంతయు బెట్టిదంపు వడి నేయుడు ద్రోణసుతుండు దాని నిం 

తింతలు సెక్కలై యిలపయిం దొర6గన్‌ వెస నేసి; నేసినన్‌. 99 
ప్రతిపదార్థం: ఇంతకుమున్ను+అ= ఇంతకు మునుపే; నీ జనకుండు= నీ తండ్రి అయిన దుశ్ళాసనుడు; ఎంతయున్‌= మిక్కిలి; 
ఓటటి+పాటెన్‌= ఓడి పరుగెత్తాడు; నీవు+శఎ= నీవే; నా పొంతకున్‌= నా సమీపానికి; వచ్చితి(వ)ి= వచ్చావు; ఇంకన్‌= ఇకపైన; 
ఎట, పోన్‌+అగున్‌?= ఎక్కడికి పోవటానికి వీలవుతుంది?; అంచున్‌= అంటూ; ఒక+దొడ్డ+నారసంబున్‌= ఒక గొప్ప బాణాన్ని; 
ఎంతయున్‌= మిక్కిలి; బెట్టిదంపు+వడిన్‌= భయం కలిగించే వేగంతో; ఏయుడున్‌= ప్రయోగించగానే; ద్రోణసుతుండు= అశ్వత్త్హామ; 
దానిన్‌= ఆ బాణాన్ని; ఇంతింతలు, చెక్కలు+ఐ= చాలా అల్పములైన ముక్కలై - అనగా నుగ్గునూచములై; ఇలపయిన్‌= నేలమీద; 
తొరంగన్‌= పడేటట్టు; వెసన్‌+ఏసెన్‌= వేగంగా ప్రయోగించాడు; ఏసినన్‌= అట్టు ప్రయోగించగా. 
తాత్పర్యం: “ఇంతకు ముందే నీ తండ్రి ఓడి పరుగెత్తి పారిపోయాడు. ఇప్పుడు నీవే నా సమీపానికి వచ్చావు. 
ఇక నీవు ఎక్కడికి పోవటానికి అవుతుంది? అంటూ ఒక గొప్పు బాణాన్ని అభిమన్యుడు ప్రయోగించాడు. వెంటనే 
అశ్వత్సామ దాన్ని నుగ్గునూచం చేసి నేలమీద పడేటట్టు చేశాడు. అట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అతని దిక్కును జాడక యతండు రయము । మెజసి నీ పొత్తుచాపంబు నటికి, సూతుం 
గూల్చి, యాజమ్మ్ము లురమున గ్రుచ్చుటయును । నొండు దేరిపై కబ్బాలు. డుజికె నధిప! 100 

ప్రతిపదార్థం: అతండు= అభిమన్యుడు; అతని దిక్కును= అశ్వత్సామవైపు; చూడక= చూడకుండా; రయము+మెజసి= వేగం 
అతిశయించి; నీ, పౌత్రు, చాపంబు+నటికి= నీ మనవడి విల్లు ఖండించి; సూతున్‌= సారథిని; కూల్చి= చంపి; ఉరమునన్‌= 
రొమ్మునందు; ఆజు+అమ్ములు= ఆరు బాణాలు; [గ్రుచ్చుటయును= గాఢంగా నాటుకొనేటట్టు చేయగా; అధిప!= ఓ ధృతరాష్ట్ర! 
ఆ+బాలుండు= ఆ దుశ్శాసనుడి కొడుకు; ఒండు తేరిపైకిన్‌= మరొక రథంమీదికి; ఉటికెన్‌= దూకాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు అప్పుడు అశ్వత్భామవైపు చూడకుండా మహావేగంతో నీ మనవడి విలు త్రుంచి, సారథిని 
చంపి, రొమ్మున ఆరుబాణాలు నాటుకొనేటట్టు చేశాడు. అప్పుడు బాలుడైన ఆ దుశ్శాసనుడి కొడుకు మరో 
రథం మీదికి దూకాడు. 


188 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అంత నపరాహ్హం బయ్యె; నా సమయంబున శత్రుంజయుండును, జంద్రకేతుండును, సువర్ట్ససుండును, 
సూర్యభానుండును, మేఘవేగుండును, మొత్తం బై తాకిన ధనంజయ తనయుండు మేటి మగలగు 
నమ్మహీశుల మేనులు నానాస్త్రంబుల ననేక ఖండంబులు గావించి గాంధారపతి సేరినం గ్రూరనారాచ 
జాలంబుల జర్జరిత శరీరుం జేసి దుర్యోధను దెసకు నదరుటయు నంగపతి యాచార్యున కిట్లనియె.1 01 

ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అపర+అహ్హంబు+అయ్యెన్‌= మధ్యాహ్నం అయింది; ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; 

శత్రుజయుండును= శత్రుంజయుడూ; చంద్రకేతుండును= చంద్రకేతువూ; సువర్చసుండును= సువర్చసుడూ; సూర్యభానుండును= 
సూర్యభానుడూ; మేఘవేగుండును= మేఘవేగుడూ(వీరందరూ శకుని అనుచరులు); మొత్తంబు+ఐ= ఒక్షటై (గుంపుగా కలిసి 
ఒక్షటై); తాంకినన్‌= ఎదుర్కొనగా; ధనంజయ తనయుండు= అర్జునుడి కుమారుడు; మేటి మగలు= గొప్పశూరులు; అగు= 
అయినటువంటి; ఆ+మహీశుల= ఆ రాజుల; మేనులు= శరీరాలు; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన అ(స్రాలతో; అనేకఖండంబులు= 
పెక్కు ముక్కలు; కావించి= చేసి; గాంధారపతి+చేరినన్‌= శకుని చేరగా; క్రూర, నారాచ, జాలంబులన్‌= భయంకరములైన 

(కజకైన) బాణాల మొత్తంతో; జర్జరిత, శరీరున్‌+*చేసి= శిథిలమూ లేక జీర్లమూ అగు దేహం కలవాడిని గావించి; 

దుర్యోధను+దెసకున్‌= దుర్యోధనుడివైపుకు; అడరుటయున్‌= విజృంభించటమున్నూ; అంగపతి= కర్టుడు; ఆచార్యునకున్‌= 

'ద్రోణాచార్యుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అంతలో మధ్యాహ్న సమయమయింది. అప్పుడు శత్రుంజయుడూ, చంద్రకేతుడూ, సువర్చసుడూ, 
సూర్యభానుడూ, మేఘవేగుడు అనే శకుని అనుచరులంతా కలిసి అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు 
ఆ గొప్ప శూరుల శరీరాలను అనేక బాణాలతో పెక్కు ముక్కలు చేసి, శకుని తనను సమీపించగా భయంకరములైన 
బాణాల సమూహంతో అతడి శరీరాన్ని తూట్లు పొడిచి, నెత్తుటితో తడిసిపోయేటట్టు చేశాడు. పిమ్మట 
దుర్యోధనుడివైపు విజృంభించాడు. అది చూచి కర్టుడు దద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు: 


క.  'చండగతి వీరరథికుల. । జెండుచు నేతెంచి రాజు€ జేరెడు సౌభ 
ద్రుం డిట్టులు నీ కూరక । యుండ నగునె? ప్రతివిధాన మొనరింపు తగన్‌. 102 


ప్రతిపదార్దం: సౌభద్రుండు= అభిమన్యుడు; చండగతిన్‌= తీవ్రమైన రీతిలో; వీర రథికులన్‌= శూరులైన రథికులను; చెండుచున్‌= 
చంపుతూ; ఏతెంచి= వచ్చి; రాజున్‌= దుర్యోధనుడిని; చేరెడున్‌= సమీపించాడు; ఇట్టులు= ఈ విధంగా; నీకున్‌= నీకు; 
ఊరక+ఉండన్‌+అగునె?= మిన్నక ఉండవచ్చునా?; తగన్‌= తగునట్టు; ప్రతివిధానము= బదులు చేయటం (మారుసేత); 
ఒనరింపు= కావించుము(చేయుము). 


తాత్పర్యం: “అభిమన్యుడు తీవ్రమైన విధంగా శూరులైన రథికులను చెండాడుతూ వచ్చి, దుర్యోధనుడిని 
సమీపించాడు. ఈ విధంగా నీకు ఊరక ఉండవచ్చునా? దీనికి ప్రతిగా తగినపని ఏదో దాన్ని వెంటనే చేయుము. 


క. _ అని పలికి పతికి నడ్దము ।; సనుటయు గురు డచటి యోధచయముం గలయన్‌ 
గనుంగొని 'యభిమన్యుండు న । ర్లునుండును నని నొక్కరూప చుండీ! తలంపన్‌. 103 


ప్రతిపదార్థం: అని+పలికి= ఆ విధంగా మాటాడి; పతికిన్‌+అడ్డము+చనుటయున్‌= దుర్యోధనుడికి అడ్డంగా పోగా; గురుండు= 
(ద్రోణాచార్యుడు; అచటి, యోధ, చయమున్‌= అక్కడ ఉండే వీరుల మొత్తాన్ని; కలయన్‌+కనుంగొని= అంతటా లేక బాగా 
చూచి; తలయపన్‌= ఆలోచించగా; అభిమన్యుండున్‌= ఈ అభిమన్యుడూ; అర్జునుండునున్‌= ఆ అర్జ్హునుడూ; అనిన్‌= యుద్దం 
చేయటంలో; ఒక్కరూప+చుండీ!= ఒక్క విధమే సుమా! (అనగా భేదం లేనివారే). 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 189 


తాత్పర్యం: ఆ విధంగా అని, దుర్యోధనుడికి అడ్డం పోగా, ద్రోణుడు అక్కడ ఉండే యోధులను అందరినీ కలియ 
చూచి, 'ఆలోచించగా అర్జునుడూ, అభిమన్యుడూ యుద్దం చేయటంలో ఒక్క విధమే. వీరిరువురూ భేదం లేనివారే. 


వ. చూడం బిన్నవాండు గాని యలంతులం బోయెడు వాండు గాండు, మన మందజిముం గూడికొని యొక్కపెట్ట 
యక్కునూరుపై నురవడింపవలయు'' నని పురికొలిపి బరవసంబు సేసె; నప్పు డదప్పాండు పొత్తు బాణంబులం 
బీడితుండై సూతపుత్తుండు గుంభసంభవు నాలోకించి *నా దెస సూడుము; వీండు నొప్పించె; నిలువం దగు 
నెలవగుట నసము డింపక యీల గఅిచుకొని యున్నవాండ; గాండీవి. గలనం గలిసి యెజుంగుదుమ కాదె! 
యతనిచే యింత బెట్టిదంబుగా, దని చెప్పిన విని యల్లన నగి యతం డతని కిట్లనియె. 104 


ప్రతిపదార్థం: చూడన్‌= చూడటానికి; పిన్నవాండు+కాని= బాలుడుకాని; అలంతులన్‌+పోయెడువాండు+కాండు= అంత తేలిగ్గా 
(నశించే) చచ్చేవాడు కాడు - లేదా సాధించబడేవాడు కాడు; మనము+అందజమున్‌= మనమంతా; కూడికొని= కలిసికొని; 
ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; ఆ+కుమారుపైన్‌= ఆ బాలుడిపై; ఉరవడింపవలయున్‌= పరా(క్రమించాలి; అని+పురికొలిపి= అని 
ప్రేరేపించి; బరవసంబు+చేసెన్‌= ధైర్యాన్ని కలిగించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+పాండుపౌత్రు+బాణంబులన్‌= 
పాండురాజు మనుమడైన అభిమన్యుడి బాణాలతో; పీడితుండు+ఐ= పీడింప (బాధింప) బడ్డవాడై; సూతపుత్రుండు= కర్ణుడు; 
కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఆలోకించి= చూచి; నా+దెస+చూడుము= నావైపు చూడుము; వీంయ= ఈ అభిమన్యుడు; 
నొప్పించెన్‌= బాధిస్తూ ఉన్నాడు; నిలువన్‌+తగు+నెలవు+అగుటన్‌= నిలవటానికి, యోగ్యమైన, ప్రదేశం, కావటంచేత; అసము+డింపక= 
దర్పం చెడకుండా; ఈలకజచుకొని= ప్రాణాన్ని బిగబట్టుకొని; ఉన్నవాండన్‌= ఉన్నాను; గాండీవిన్‌= అర్జునుడిని; కలనన్‌= 
యుద్ధంలో; కలిసి= ఎదుర్కొని; ఎజుంగుదుమ+కాదె!= తెలిసికొని ఉన్నాం కదా!; అతని+చే= ఆ అర్జునుడి చేయి; ఇంత, 
బెట్టిదంబు+కాదు= ఇంత భయంకరం కాదు; అని+చెప్పినన్‌= అని అనగా; విని; అల్లనన్‌= మెల్లగా; నగి= నవ్వి; అతండు= 
(ద్రోణాచార్యుడు; అతనికిన్‌= కర్టుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: వీడు చూడటానికి బాలుడు కాని, అంత తేలికగా వశం అయ్యేవాడు కాడు. అసాధ్యుడైన వీడిపైకి 
మనమంతా గుమిగూడి ఒక్కుమ్మడిగా పరాక్రమించాలి” అని (ప్రేరేపించి ధైర్యాన్ని కలిగించాడు. ఆ సమయంలో 
అభిమన్యుడి బాణాలతో పీడించబడ్డ కర్షుడు ద్రోణాచార్యుడిని చూచి “నా వైపు చూడుము. వీడు నన్ను బాధిస్తూ 
ఉన్నాడు. ఇది నిలువలసిన ప్రదేశం అయినందువలన దర్చం చెడకుండా ప్రాణాన్ని బిగబట్టుకొని ఉన్నాను. 
గాండీవితో యుద్దానికి తలపడి ఉన్నాం. అతడి శక్తి సామర్ధ్యాలు మనకు తెలుసు. కాని, అర్జునుడిచేయి వీడి 
చేయంత బెట్టిదంకాదు' అనగానే విని మెల్లగా నవ్వుతూ (ద్రోణుడు కర్షుడితో ఈ విధంగా అన్నాడు: 


సీ. 'కవచధారణ మను ఘనవిద్య, గవ్వడి । కే నెజింగించితి; నితండు దాని 


నేర్చుట నీతని నెట్టన నొప్పింప । శక్యంబు గాదు; వంచన గుణంబు 
నజకంగ. జాపంబు విజుగ నేయంగ ఘోట ।; కముల. జంపంగ, సూతు సమయ. జేయ 
నగు జాలు దేని నీ వట్ల సేయుము; చేత । ధనువుండ న వ్వీరు6. జెనయ వశమె 


ఆ. దేవతలకు నైనం గావున నొక్కమై । విల్లు ద్రుంచి తథిమి విరథు జేసి 
చూచికొంద మలవు చొప్పున. దెగునె యీ । రథికవరుని పటుపరాక్రనుంబు? 105 


ప్రతిపదార్థం: ఏను= ద్రోణుడనైన నేను; కవచ ధారణము+అనువిద్యన్‌= 'కవచధారణం” అనే పేరుగల విద్యను; కవ్వడికిన్‌= 
అర్జునుడికి; ఎజింగించితిన్‌= తెలియజేశాను; ఇతండు= ఈ అర్జునుడి కొడుకు; దానిన్‌= ఆ విద్యను; నేర్చుటన్‌= నేర్చుకొనటం 


190 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వలన; నెట్టినన్‌= నిజంగా లేదా తెగువపూని; ఈతనిన్‌= అభిమన్యుడిని; నొప్పింపన్‌= బాధపెట్టటానికి; శక్యంబుకాదు= 
వీలుకాదు(సాధ్యం కానే కాదు); వంచనన్‌= మోసంచేత; గుణంబున్‌= అల్లైత్రాటిని;నజణకంగన్‌= త్రెంచటం చేతనూ; చాపంబున్‌= 
వింటిని; వియుగన్‌+*ఏయంగన్‌= విరగగొట్టటం చేతనూ; ఘోటకములన్‌+చంపంగన్‌= గుర్రాలను చంపటం చేతనూ; 
సూతున్‌+సమయన్‌+చేయన్‌= సారథిని హతమార్చటం చేతనూ; అగున్‌= అవుతుంది; చాలుదు(వు)+ఏని= సమర్భుడవే అయితే- 
లేదా శక్తి కలదేని;నీవు; అట్టు+చేయుము= ఆ విధంగా చేయవచ్చును; చేతన్‌+ధనువు= చేతిలో విల్లు; ఉండన్‌= ఉండగా; 
ఆ+వీరున్‌= వీరుడైన ఆ అభిమన్యుడిని; దేవతలకున్‌+ఐనన్‌= అమరులకైనా; చెనయన్‌+వశమె?= ఎదిరించటానికి (తాకటానికి) 
సాధ్యమా?; కావునన్‌= కాబట్టి; ఒక్కమైన్‌= ఒక్కపెట్టున; విల్టున్‌+త్రుంచి= ధనుస్సును ముక్కలు చేసి; తజిమి= పరుగెత్తించి 
లేదా కవిసి; విరథున్‌+చేసి= రథంలేని వాడినిగా చేసిచూచికొందము= ఆలోచిద్దాం; ఈ రథికవరుని= రథికశ్రేషుడైన ఈ 
వీరునియొక్క; పటు పరాక్రమంబు= తీవ్రమైన శౌర్యం; అలవుచొప్పునన్‌= పరిశ్రమించటం చేత; తెగును+ఎ?= నశిస్తుందా? 


తాత్పర్యం: నేను కవచధారణం అనే విద్యను అర్జునుడికి తెలియజేశాను. అభిమన్యుడు ఆ విద్యను తండ్రివలన 
నేర్చుకొన్నాడు. ఆ విద్యవలన అతడిని నొప్పించటానికి సాధ్యంకాదు. వంచనచేత, అల్లెత్రాటిని త్రెంచాలి, విల్టు 
విరవాలి, గుర్రాలను, సూతుడిని కూల్చాలి. ఇవన్నీ ఒక్కుమ్మడి జరగాలి. నీ చేతనైతే ఈ పని చేయుము. చేతిలో 
ధనువుండగా దేవతలైనా అతడిని సమీపించలేరు. మనం అతడిని ఎదిరించి జయించలేము.' 


విశేషం: కవచధారణ విద్యా ప్రభావం ఈ సీసపద్యంలో వివరించబడింది. కవచాన్ని ధరించి ఉన్నంతకాలం ఎవ్వరూ అభిమన్యుడిని 
ఏమీ చెయ్యలేరు. ముందు అతడి చేతిలో విల్టు లేకుండా చెయ్యాలి. (ద్రోణాచార్యుడి అధర్మయుద్దానికి ఇదే నాంది. వంచనతో 
ఏమేమి చేయాలో ద్రోణుడు ఇందులో తెలిపాడు. 'ఒక్కమై విల్లు ద్రుంచి విరథుంజేసి” అనే ప్రయోగం వలన ఏదో ఒక విధంగా 
అతడిని హతమార్చాలి అనే నిర్షయానికి వచ్చారు. 'చూచికొందము” అనే మాట వ్యావహారికంగా ఎంతో అర్థవంతమైనది. “వాడి 
సంగతి నేను చూచుకొంటాను వంటి ప్రయోగాలు మనం వింటూనే ఉంటాం. అదే అర్ధంలోనే ఇక్కడ కూడా ప్రయోగించినట్టు 
విదితమౌతూ ఉన్నది. 


కర్ణుండు మొదలగు యోధులు నంచనచే అభిమన్యుని విరథు. జేయుట (సం. 7-47-31) 


చ అన విని సూతసూనుండు భయం బెద. గూరినవాడ పోలెనై 

వెనుక కొదింగి యా రథికవీరు పిటిందికి. జుట్టి వచ్చి వం 

చనకు సహాయులై యచటి సైనికు లన్నరపుత్తు బిట్టు మా 

ర్కొని పెనంగంగ6 జేరి యలఘు ప్రదరంబున విల్లు ద్రుంచినన్‌. 106 
ప్రతిపదార్దం: అనన్‌= అనగా; సూతసూనుండు= కర్టుడు; విని; భయంబు= భీతి; ఎదన్‌+కూరినవాండ+పోలెన్‌+ఐ= మనస్సులో 
నాటుకొన్నవాడి వలె అయి; వెనుకకున్‌+ఒదింగి= వెనుకకు ముడుచుకొని (దాగి); ఆ రథికవీరు+పిటిందికిన్‌= ఆ రథిక శ్రేష్టుడి 
వెనుకకు; చుట్టివచ్చి= తిరుగుకొని వచ్చి; వంచనకున్‌= తన మోసానికి; సహాయకులు+ఐ= సహాయపడేవారై; సైనికులు= యోధులు; 
ఆ+నరపుత్రున్‌= ఆ అర్జున కుమారుడిని; బిట్టు= మిక్కిలి; మార్కొని= ఎదుర్కొని; పెనగంగన్‌= పోరాడగా; చేరి= కరుడు 
సమీపించి; అలఘు+ప్రదరంబునన్‌= గొప్ప బాణంతో; విల్లున్‌+త్రుంచినన్‌= విల్లు (త్రుంచగా. 


తాత్పర్యం: అని ద్రోణుడనగానే విని కర్షుడు మనస్సులో భీతి నాటుకొన్నవాడు మాదిరిగా వెనుకకు ఒదిగి, ఆ 
రథిక(్రేష్టుడైన అభిమన్యుడి వెనుకకు మరలివచ్చి, వంచనకు సహకరించే సైనికులందరూ ఆ అర్జునకుమారుడిని 
ముందువైపు ఎదుర్కొని పోరాడుతూ ఉండగా, కర్టుడు గొప్ప బాణంతో అభిమన్యుడి విల్లు త్రుంచాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 101 
వః ఆ లోన. 107 
తాత్పర్యం: అంతలో. 


క. గురు6 డశ్వంబులం. గూల్చెను |; సరభసముగ. గృపుడు సంపె సారథి నిమ్మై 

నరసుతు. డనాయుధుండును । విరథుండును నగుట సూచి వెజపేది వడిన్‌. 108 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అశ్చంబులన్‌= గుర్రాలను; కూల్చెన్‌= చంపాడు; కృపుండు= కృపాచార్యుడు; సరభసముగన్‌= 
మిక్కిలి వేగంతో; సారథిన్‌+చంపెన్‌= సూతుడిని హతమార్చాడు; ఈ+మైన్‌= ఈ విధంగా; నరసుతుండు= అభిమన్యుడు; 
అనాయుధుండును= ఆయుధాలు లేనివాడునూ; విరథుండును= రథం లేని వాడున్నూూ; అగుటన్‌+చూచి= కావటం (గ్రహించి; 
వెజపు+ఏది= భయం తొలగి; వడిన్‌= తొందరగా. 


తాత్పర్యం: ద్రోణుడు గుర్రాలను, కృపుడు రథసారథినీ క్షణంలో కూల్చారు. ఆ విధంగా అభిమన్యుడు ఆయు 
ధాలూ, రథమూ లేనివా డయ్యాడు. ఇది (గ్రహించి, భయాన్ని వదిలి, తొందరగా. (తరువాతి పద్యంతో అన్వయం. 


క. _ శకుని కృతవర్మ శల బా । హ్లిక గురుసుతు లాదిగా ననేకు లడరి య 

స్త్ర కలాపంబుల శస్త్ర । ప్రకరంబుల నొంచి చిక్కువజిచి యలంచినన్‌. 109 
ప్రతిపదార్థం: శకుని= గాంధారపతి; కృతవర్మ= యదువంశపురాజైన కృతవర్మ; శల= బాహ్హికుడి కొడుకైన శలుడు; బాహ్హిక= 
శంతనుడి సహోదరుడైన బాహ్హికుడు; గురుసుతులు= అశ్వత్థామ; ఆదిగాన్‌= మొదలుగా; అనేకులు= పలువురు; అడరి= 
చుట్టుముట్టి; అస్త్రకలాపంబులన్‌= బాణాల మొత్తాలచేత; శస్త్రప్రకరంబులన్‌= ఆయుధాల సమూహాలచేత; నొంచి= బాధించి; 
చిక్కుపజిచి= తొట్రుపెట్టి (చిక్కులు కలిగించి); అలంచినన్‌= కలత కలిగించగా - అనగా (శ్రమపరచగా. 
తాత్పర్యం: శకుని, కృతవర్మ, శలుడూ, బాహ్హికుడూ (సోమదత్తుడి తండ్రి) అశ్వత్భామ మొదలుగా పలువురు 
అదే అదనుగా విజ్బంభించి రకరకాల అస్త్రాల శస్త్రాల సమూహాలతో బాధించి, చిక్కులుపెట్టి శ్రమ కలిగించగా. 
విశేషం: తిక్కన వరుసగా [క్రియాపదాలు కూర్చి రచనకు అందాన్ని సమకూర్చటమే కాకుండా, అప్పటి ఆ సన్నివేశం యొక్క 
చందాన్ని అక్కడక్కడా తన రచనలో ధ్వనింపజేస్తూ ఉంటాడు. అది ఆయన శిల్పకళ లోని ఒక వైచిత్రి. ప్రస్తుతం కంద పద్యాంతంలో 
ఉన్న మూడు అసమాపక [క్రియలూ అట్టి శిల్పకళాదృష్టిని స్పురింపజేస్తున్నాయి. 
క. వాలును బలకయు. గొనియ । బ్బాలుండు రయమార గగనభాగంబున కు 

న్మీలిత ధృతిసారుండై । లీల నెగసిపోయె మండలీభూతగతిన్‌. 110 


ప్రతిపదార్హం: వాలును+పలకయున్‌+కొని= కత్తినీ, పలకనూ(కేడెమునూ) (గ్రహించి; ఆ+బాలుండు= అభిమన్యుడు; రయము+ఆరన్‌= 
వేగం అతిశయించగా; గగన భాగంబునకున్‌= ఆకాశవీథికి; ఉన్మీలిత, ధృతి, సారుండు+ఐ= విరిసిన ధైర్యంయొక్క చేవ కలవాడై; 
మండలీభూత+గతిన్‌= వలయాకారం అయిన గమనంతో; లీలన్‌= విలాసంగా; ఎగసిపోయెన్‌= ఎగిరాడు. 


తాత్పర్యం: కత్తీ పలకా తీసికొని అభిమన్యుడు మహావేగంతో ఆకాశవీథికి, విరిసిన ధైర్యసారం కలవాడై మండలాకార 
గమనంతో ఎగిరాడు. 


క. _ తన విద్య కలిమి వినతా । తనయుని భంగిం జరింప6 దమతమపై. దెం 
పున నుజుకు నను తలంపున । మన యోధులు భయము గొనిరి మనుజాధీశా! 111 


192 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; తన విద్య కలిమిన్‌= తన విద్యయొక్క పేర్మిచేత; వినతాతనయుని భంగిన్‌= (వైనతేయుడి) 
గరుత్మంతుడి వలె; చరింపన్‌= తిరుగుతూ ఉండగా; తెంపునన్‌= సాహసంతో; తమ తమ పైన్‌= తమ తమ మీదికి; ఉయుకును= 
దూకుతాడు; అను తలంపునన్‌= అనే భావంతో; మన యోధులు= మన యుద్దవీరులు; భయము కొనిరి= భీతిచెందారు. 
తాత్పర్యం: ఓ రాజా! ధృతరాష్ట్ర! అభిమన్యుడు తన విద్యయొక్క పేర్మిచేత గరుత్మంతుడి వలె తిరుగుతూ 
ఉండగా, సాహసంతో ఇతడు ఎక్కడ తవమీదికి దూకుతాడో అని భావిస్తూ యుద్ధవీరులు మిక్కిలి భయపడ్డారు. 
విశేషం: అలంకారం ఉపమ. 


చ.  ఎడగని వాలు బల్లెమున నేసి వెసం దునియంగ. ద్రోణు6 డ 
ప్పుడు శకలంబులై పలక భూమిపయిం దొర6గంగ. జేసి నె 
క్కుడువడి€ గర్జు(; డా శిశు వకుంఠగతిన్‌ దన తేరిమీంద నొ 
ప్పెడు ఘనచక్రముం గొని యుపేంద్రుండు లీల నటించు చాడ్పునన్‌. 112 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఎడన్‌+కని= సమయం చూచి; వెసన్‌= వేగంగా; తునియంగన్‌= తునకలు అగునట్టు; 
బల్లెమునన్‌= బల్లెముతో; వాలున్‌= అభిమన్యుడి చేతి ఖడ్డాన్ని; ఏసెన్‌= కొట్టాడు; అప్పుడు= ఆ సమయంలో; కర్దుండు; 
ఎక్కుడు+వడిన్‌= అధికమైన వేగంతో; శకలంబులు+ఐ= తునియలై; పలక= కేడెము; భూమిపయిన్‌+*తొారంగంగన్‌= భూమిమీద 
పడేటట్టు; చేసెన్‌= చేశాడు; ఆ+శిశువు= అభిమన్యుడు; అకుంఠగతిన్‌= కుంటుపోని (మొక్కవోని) విధంగా; తన తేరిమీందన్‌= 
తనరథంపై; ఒప్పెడి, ఘన, చక్రమున్‌= ఒప్పుచుండిన గొప్ప చక్రాన్ని; కొని= పూని((గ్రహించి); ఉప+ఇంద్రుండు= శ్రీ మహావిష్ణువు; 
లీలన్‌, నటించు,చాడ్పునన్‌= (క్రీడించే విధంగా. 

తాత్పర్యం: ద్రోణుడు అదను చూచి మహావేగంగా అభిమన్యుడి చేతి కత్తిని బల్లెంతో తునుకలయ్యేట్టు చేశాడు. 
అదే సమయంలో కర్షుడు మిక్కిలి వేగంతో పలక ముక్కలై నేల పడేటట్టు చేశాడు. బాలుడైన ఆ అభిమన్యుడు 
ఏ మాత్రం చలించకుండా, కుంటువోని విధంగా తన రథంమీద ఉండే గొప్ప చక్రాన్ని తీసికొని శ్రీ మహావిష్ణువు 
(క్రీడించే విధంగా. (తరువాతి గద్యంతో అన్వయం). 


నిశేషం: అలం: ఉపమ. 
వ. సంరంభ విజృంభితుందై. 113 
ప్రతిపదార్హం: సంరంభ= ఆటోపముతో; విజృంభితుండు+ఐ= చెలరేగినవాడై 


తాత్పర్యం: ఆటోపంతో చెలరేగినవాడై. 


సీ. _ నెత్తుటం జొత్తిల్లి నెజిసిన యలుక ను । గ్రంబైన వదనంబు కాంతి పరంగం 


గౌరవ సైనికోత్క్మరమున కతి భయ । దంబగు సింహనాదంబు సెలంగ, 
నింగికి నిగుడు రథాంగరోచులు మణి । కంకణద్యుతులతో. గలసి వెలుంగ, 
సిళ్ళు సూపిన గంధసింధురం బను రేఖ । దలయథించు పటుగతి చెలువు మెజియం 


తే. కుంభసంభవుం డున్న దిక్కునకు గవిసి ।; యడ్డపడు సేనం జించి చెండాడు నక్కు 
మారవరుమేని యొప్పును మగతనంబుం । జలము బలము గీర్తించె నిర్ణరగణంబు. 114 


ప్రతిపదార్థం: నెత్తుటన్‌+బొత్తిల్లి= నెత్తురుచేత; ఎజ్జనై నెజసిన+అలుకన్‌= నిండిన కోపంతో; ఉగ్రంబు+ఐన, వదనంబు= భయంకర 
మైన ముఖంయొక్క; కాంతి+పరంగన్‌= కాంతి ఒప్పారగా; కౌరవ సైనిక+ఉత్కరమునకున్‌= కౌారవసైన్య సమూహానికి; అతి+భయదంబు+ 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 193 


అగు= మిక్కిలి భీతిని (ఇచ్చేది) కలిగించేది అగు; సింహనాదంబు+చెలంగన్‌= సింహపుగర్జన ధ్వనించగా; నింగికిన్‌+నిగుడు= 
ఆకాశానికి వ్యాపించే; రథాంగ+రోచులు= చక్రం యొక్క కాంతులు; మణి,కంకణ, ద్యుతులతోన్‌= రత్నపు కడియాల కాంతులతో; 
కలసి+వెలు(గన్‌= చేరి ప్రకాశించగా; సిళ్ళు+చూపిన= బరిగోల లేదా అంకుశం చూపిన; గంధసింధురంబు= మదపుటేనుగు; 
అను+రేఖ+తలపించు= అనే విధంగా తోచు; పటు+గతి+చెలువు= ఆటోపం గల గమన విశేషం యొక్క అందం; మెజయన్‌= 
వెలుగొందగా; కుంభసంభవుండు= (ద్రోణుడు; ఉన్న+దిక్కునకున్‌= ఉండేవైపుకు; కవిసి= చేరి; అడ్డపడుసేనన్‌= అడ్డం వచ్చిన 
సైన్యాన్ని; చించి= ఛేదించి; చెండాడు= హతంచేసే; ఆ+కుమారవరు= కుమార శ్రేష్టుడైన ఆ అభిమన్యుడి; మేని+ఒప్పును= శరీరం 
యొక్క సౌందర్యాన్ని; మగతనంబున్‌= శౌర్యాన్ని; చలమున్‌= మాత్సర్యాన్ని (పట్టుదలను); బలమున్‌= శక్తినీ; నిర్ద్ణర+శగణంబు= 
దేవతలసమూహం; కీర్తించెన్‌= పొగడింది. 
తాత్సర్యం: నెత్తుటితో తడిసి ఎర్రనై నిండిన కోపంతో భయంకరంగా ఉన్న ముఖము యొక్క కాంతి దీపించగా, 
కారవసైన్య సమూహానికి భీతి కలిగించే సింహనాదాలు ఒప్పుచుండగా, ఆకాశానికి వ్యాపించే చక్రకాంతులు రత్న 
కంకణ కాంతులతో కలిసి ప్రకాశించగా; (బరిగోలను) అంకుశాన్ని చూపిన మదపుటేనుగు అనే విధంగా తోచు 
ఆటోపంతో కూడిన గమన విశేషం యొక్క అందం ఒప్పుతుండగా ద్రోణుడుండే దిక్కుచేరి అడ్డంవచ్చే సైన్యాన్ని 
చీల్చి చెండాడుతూ ఉన్న ఆ అభిమన్యుడి ముఖ సౌందర్యాన్ని, శౌర్యాన్ని, మాత్సర్యాన్ని, బలాన్నీ దేవతలు కీర్తించారు. 
విశేషం: అప్రతిమాన ప్రతాపంతో ప్రకాశించే అభిమన్యుడి ప్రతికదలికా, ప్రతిభావమూ, ్రతిశబ్బమూ ఎంతో శోభాయమానంగా, 
సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుత సీసపద్యం అభిమన్యుడి సౌందర్యదీప్తికీ, శౌర్యపటుత్వానికీ ప్రతీక. ఇందులోని తేటగీతి 
తేటతెల్లమైన దేవతల ్రశంసాగీతికి సాంకేతిక సూచన. అలంకారం: ఉపమ. 
వ. _ అట్టియెడ. 115 
తాత్పర్యం: అటువంటి సందర్భంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. శకుని కృతవర్మ కృప కర్ణ శల్య ముఖ్యు । లైన యోధులు పెక్కంద్రు రఖిల దిశల 

బొదివి యతని కరంబున. బొలుచు చక్ర। మల.తి తునియలుగా నేసి రాగ్రహమున. 116 
ప్రతిపదార్థం: శకుని, కృతవర్మ కృప, కర్ణ శల్య, ముఖ్యులు+ఐన+యోధులు= శకుని, కృతవర్మ కృపాచార్యుడు, కర్టుడు, 
శల్యుడు వంటి ప్రముఖులైన యుద్దవీరులు; పెక్కండ్రురు= అనేకులు; అఖిల దిశలన్‌= అన్నివైపులందు; పొదివి= ఆక్రమించి 
(చుట్టుముట్టి); అతని+కరమునన్‌= ఆ అభిమన్యుడి చేతిలో; పొలుచు+చడక్రమున్‌= అందగించే లేక ప్రకాశించే చక్రాన్ని; 
ఆ([గ్రహమునన్‌= కినుకతో; అలంతి+తునియలు+కాన్‌= చిన్న ముక్కలుగా (తుత్తుమురుగా); ఏసిరి= బాణాలు ప్రయోగించారు. 


తాత్సర్యం: శకుని, కృతవర్మ, కృపుడు, కరుడు, శల్యుడు మొదలైన ప్రసిద్ద యుద్ధవీరులు అనేకులు అన్నివైపులా 
అభిమన్యుడిని ఆక్రమించి, అతడి చేతిలోని చక్రాయుధాన్ని ఆగ్రహంతో చిన్న చిన్న ముక్కలై పడేటట్టు చేశారు. 
వ. ఏసిన నతండు రయంబున. 117 
తాత్పర్యం: (ఆ విధంగా చక్రాయుధాన్ని ముక్కలు అయ్యేటట్టు) ప్రయోగించగా, అభిమన్యుడు వేగంతో. 
క. _ గద గొని యశ్వత్చామం | గదియుడు దంభోళికొదమ కైవడి మెటుంగుల్‌ 

వొదలించు దాని గని కడు । బెదరి యతండు రథము డిగ్గి పెటిందికి. జనియెన్‌. 118 
ప్రతిపదార్థం: గద కొని= గదాయుధాన్ని పూని; అశ్వత్ధామన్‌= అశ్వత్థామను; కదియుడున్‌= సమీపించగా(చేరగా); 
దంభోళి+కొదమ+కైవడిన్‌= వజ్రాయుధపు పిల్ల మాదిరి; మెజుంగుల్‌= కాంతులు; పొదలించు+దానిన్‌= వెదచల్లే ఆ గదను; 
కని= చూచి; అతండు= అశ్వత్హామ; బెదరి= భయపడి; రథము డిగ్గి= రథాన్ని దిగి; పిజిందికిన్‌= వెనుకకు; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 


క్షం శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: గదాయుధాన్ని తీసికొని అశ్వత్హామను సమీపించగా, వజ్రాయుధపు కూనవలె మెటుగులు (గ్రక్కే ఆ 
గదను అశ్వత్థామ చూచి, బెదరిపోయి, రథం దిగి వెనుకకు మళ్ళాడు. 


విశేషం: కందపద్యాన్ని వివిధగతి భేదాలతో నడిపించే సామర్థ్యం తిక్కనగారికి ఉన్నంతగా తక్కిన కవులకు లేదు అనటం అతిశయోక్తి 

కాదు. 'దంభోళి' అనే పదం యొక్క ఉచ్చారణే కొంత భీకరం అనిపిస్తుంది. ఈ పద్యం చివరిపాదం యొక్క నడక అశ్వత్హామ 

బెదరి వెనుకకు వెళ్ళిన పద్ధతిని ధ్వనింపజేస్తూ ఉన్నది. 

వ. సుభద్రాతనయుం డతని రథ్యంబులను సారథినిం జదియ మో6ది మనజోదుల యమ్మ్యుల నేదు వెటి(దిన 
చందంబున సౌాబలుని దెసకు నడచి యాతనికి నడ్డపడిన గాంధారుల సప్తవింశతి రథికులం 
బొరిగొనుటయుం, బురికొని తన్ను మార్కొనిన వసాతీయులం బదుండ్ర నేనుంగుల తోడన పీనుంగుల. 
గావించి, యందంద తఖిమిన కేకయ సప్తకంబు రథ సహితంబుగా నగ్గలిక నుగ్గు (గ్గుసేసి, డస్సి 
తూ.గాడుచు€ దొలంగిన యోధుల నుల్లసం బాడుచు, నథటిమిన వారి నుజుమాడుచు, వీరవ్రతంబు 
ధీరత్వ నిష్టం జలుపుచుందె. 119 


ప్రతిపదార్థం: సుభద్రాతనయుండు= అభిమన్యుడు; అతని+రథ్యంబులను= అశ్వత్సామయొక్క గుర్రాలనూ; సారథినిన్‌= 
సూతుడినీ; చదియన్‌+మోంది= చచ్చేటట్టు మోది; మన+జోదులన్‌= మన యుద్దవీరులను; అమ్ములన్‌= బాణాలతో; ఏదు= 
ముండ్లపంది; పెటింగిన చందంబునన్‌= విజృంభించిన విధంగా, సౌబలుని+దెసకున్‌= శకునివైపు; నడచి= నడిపించి; ఆతనికిన్‌= 
ఆ శకునికి; అడ్డపడిన+గాంధారులన్‌= రక్షణగా అడ్డుపడ్డ గాంధారదేశం వారిని; సప్తవింశతి+రథికులన్‌= ఇరవై ఏడుమంది 
(రథికులను) శూరులను; పొరిగొనుటయున్‌= చంపగా; పురికొని= క్రమ్ముకొని; తన్నున్‌= తనను; మార్కొనిన= ఎదుర్కొన్న; 
వసాతీయులన్‌= వసాతిరాజులను; పదుం(డ్రన్‌= పదిమందిని; ఏనుంగులతోడన్‌+అ= ఏనుగులతో కూడా; పీనుంగులన్‌+కావించి= 
శవాలుగా చేసి; అందంద= అక్కడక్కడ; తజిమిన= తనమీదికి వచ్చిన; కేకయసప్తకంబున్‌= ఏడుమంది కేకయులను; 
రథసహితంబుగాన్‌= తేరులతోకూడా; అగ్గలికన్‌= విలాసంగా (పూనికతో); నుగ్గుచేసి= పొడిచేసి; డస్పి= అలసి; తూంగాడుచున్‌+పోరు 
తొలంగిన+యోధులన్‌= ఊగుతూ యుద్దం వీడి ప్రక్కకుపోయే యుద్దవీరులను; ఉల్లసంబు+ఆడుచున్‌= ఎత్తిపొడుపు మాటలు 
పలుకుతూ; ఆజీమిన వారిన్‌= ఆ|క్రమించిన (బాధించిన) వాళ్ళను; నుణుమాడుచున్‌= చూర్ణం గావిస్తూ; వీరవ్రతంబున్‌= 
వీరుడు ఆచరించే పుణ్యకార్యాన్ని; ధీరత్వనిస్టన్‌+సలుపుచుండెన్‌= ధైర్యం యొక్క పూనికతో నిర్వర్తించాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు అశ్వత్థామ. గు(ర్రాలను, రథసారథినీ చావమోదాడు, మన యోధుల బాణాలతో 
ముండ్లపందివలె అయి శకునివైపుకు మరలాడు. అతడికి రక్షగా ఉండి అడ్డపడ్డ ఇరవై ఏడుగురు శూరులైన 
గాంధారులను చంపాడు. ఆవరించి తనను ఎదుర్కొన్న పదిమంది వసాతి రాజులను ఏనుగులతోపాటు పీనుగులను 
చేశాడు. అక్కడక్కడా మీదికి ఉరుకుతున్న ఏడుగురు కేకయులను రథాలతో పాటు సవిలాసంగా నుగ్గనూచం 
కావించాడు. అలసి యుద్దానికి విముఖంగా తొలగిపోయే యోధులను ఎత్తిపొడుపు మాటలతో నొప్పించాడు. 
ఆక్రమించిన వాళ్ళను చూర్షం చేస్తూ వీరవ్రతాన్ని మహాధీరత్వంతో నిర్వర్తించాడు. 


ఉ. ఆ సమయంబునం గడంగి ।; యాయిత మైన రథంబుతోడ దౌ 
శ్యాసని రా నతం డడరి సారథి. జంపి హయంబులం బడన్‌ 
వ్రేసిన నాతం డల్లి గద వే కొని యుద్ధతిం దేరు డిగ్గ ను 
ద్ధాసితమూర్తులం బొలిచె భ్రాతృకుమారయుగం బుదాత్తమై. 120 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; కడంగ= ప్రయత్నించి; ఆయితము+ఐన, రథంబుతోడన్‌= సిద్దమైన తేరుతో; 
దౌశ్చాసని= దుశ్ళాసనుడి కొడుకు; రాన్‌= రాగా; అతండు= అభిమన్యుడు; అడరి= విజృంభించి; సారథిన్‌+*చంపి= సూతుడిని 
సంహరించి; హయంబులన్‌= గుర్రాలను; పడన్‌ (వ్రేసినన్‌= చంపగా; ఆతడు= దుశ్ళాసనుడి కొడుకు; అల్లి= కోపపడి; గదన్‌= 
గదాయుధాన్ని; వేకొని= శీఘ్రంగా తీసికొని; ఉద్దతిన్‌= గర్వంతో; తేరున్‌+డిగ్గన్‌= రథాన్ని దిగగా; భ్రాతృ+కుమార, యుగంబు= 
అన్నదమ్ముల కొడుకుల జంట; ఉదాత్తము+ఐ= ప్రియమైనదై (ఒప్పిదమై); ఉద్బాసితమూర్తులన్‌= మిక్కిలి ప్రకాశమానాలైన 
రూపాలచేత; పొలిచెన్‌= అందగించింది. 


తాత్పర్యం: అంతలోనే రథాన్ని సిద్దం చేసికొని దుశ్శాసనుడి కొడుకు రాగా, అభిమన్యుడు విజృంభించి అతడి 


సారథినీ, గుర్రాలనూ హతమార్చాడు. అపుడు దౌశ్ళాసని కోపపడి గదను తీసికొని రథం దిగిరాగా ఆ అన్నదమ్ముల 
కొడుకుల జంట ఎంతో ఒప్పిదమై ప్రకాశమాన రూపాలతో అందగించింది. 


అభినున్యు దుశ్తాసన సుతు లిరున్సరు.( జచ్చుట (సం. 7-48-8) 


తే. ఇవ్విధంబునం గదిసి నరేంద్రముఖ్య! । నీదు మనుమలు సూపటఅ నెమ్మునముల 
కద్ధుతంబును శోకంబు నావహిల్ల ।; లావు వెరవును మెజియ. జలంబు నెజియ. 121 


ప్రతిపదార్థం: నర+ఇంద్రముఖ్య!= రాజ శ్రేష్టా!(ధృతరా[ష్ట మహారాజా); ఈ+విధంబునన్‌= ఇట్టా; కదిసి= సమీపించి; నీదు 
మనుమలు= నీ మనుమళ్ళు; చూపజ+నెజ+మనములకున్‌= చూచేవాళ్ళ నిండైన మనస్సులకు; అద్భుతంబును= ఆశ్చర్యమూ; 
శోకంబున్‌= దుఃఖమూ; ఆవహిల్లన్‌= కలిగేటట్టు; లావు= బలం; వెరవు= ఉపాయం; మెజయన్‌= ్రకాశించగా; చలంబు= 
(మత్సరం) పట్టుదల; నెజయన్‌= నిండుకోగా. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇట్లా ఒకరినొకరు కదనంలో కవిసిన నీ మనుమళ్ళు చూచేవాళ్ళకు ఆశ్చర్యం, 
శోకం కలిగేటట్టు, బలమూ, ఉపాయమూ ప్రకాశించగా పట్టుదల నిండుకోగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. _ జండొరుమీంది కోపమున నుగ్రత€ బోరి రుదగ్రులై గదల్‌ 
మండ౦౮గ, నెత్తురుల్‌ సెదర మాంసము పిండిగ నెంపనుగ్గు లొం 
డొండ ధరిత్రిపై. దొరంగ నొప్పెడు మేనులు వ్రాల వానిలో 
నుండక ప్రాణముల్‌ వెడలె నుబ్బున6 గ్రాలంగ దేవకామినుల్‌. 122 


ప్రతిపదార్థం: ఒండొరు మీ6ది కోపమునన్‌= ఒకరిపై మరొకరికి ఉండే క్రోధం (అలుక) చేత; ఉద([గ్రులు+ఐ= భయంకరులై; 
గదల్‌+మండంగన్‌= గదలు మంటలు రేగగా; నెత్తురుల్‌+చెదరన్‌= రక్తం చిందిపడగా; మాంసము+పిండిగన్‌= మాంసం 
ముద్దయినట్లుగా; ధరిత్రిపైన్‌= నేలమీద; ఎమ్ము+నుగ్గులు= ఎముకల చూర్ణం (పొడి); ఒండు+ఒండ= క్రమ(క్రమంగా; తొరంగన్‌= 
రాలగా; ఉగ్రతన్‌= భయంకరంగా; పోరిరి= పోరాడారు; ఒప్పెడు మేనులు= అందమైన శరీరాలు; వ్రాలన్‌= పడిపోగా; దేవకామినుల్‌= 
అప్పరసలు; ఉబ్బునన్‌+*క్రాలంగన్‌= సంతోషంతో తేలగా; వానిలోన్‌= ఆ శరీరంలో; ఉండక= ఉండలేక; 'ప్రాణముల్‌+వెడలెన్‌= 
ప్రాణాలు పోయాయి. (అనగా ఆ ఇరువురూ మరణించారు). 


తాత్పర్యం: ఒకరిపై ఒకరు కోపంతో గదలు నిప్పులు రాలేటట్టు, నెత్తురు చిందేటట్టు, మాంసం ముద్ద అయ్యేటట్టు, 
ఎముకలపొడి నేలపై రాలేటట్టు భయంకరంగా యుద్ధం చేశారు. ఆ ఇరువురి అందమైన శరీరాలు నేలరాలగా 
అప్పరసలు చాలా సంతోషించారు. వాళ్ళ ప్రాణాలు శరీరాలలో నిలవలేక వెలుపలికి వెళ్ళాయి. 


196 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇ త్తెిణంగున. 123 
తాత్సర్యం: -ఈ విధంగా. 


చ. వనగజ మంబుజాకర మవారణ. జొచ్చి కలంచి యాడ6గా 
మనమున గొంకులేక కృప మాలిన బోయలు ముట్టి చంపు చా 
డ్పున భవదీయ సేన పొరిపుచ్చంగ జుట్టునుముట్టి పార్ధనం 
దను నలయించి నిర్భయ విధంబున జంపి రనేక సైనికుల్‌. 124 


ప్రతిపదార్థం: వనగజము= అడవి యేనుగు; అంబుజాకరమున్‌= తామరకొలనిని; అవారణన్‌+చొచ్చి= అడ్డులేకుండా ప్రవేశించి; 
కలంచి= కలత కలిగించి; ఆడంగాన్‌= వినోదించగా; మనమునన్‌= మనసులో; కొంకు+లేక= జంకులేకుండా; కృపమాలిన+బోయలు= 
దయవదలిపెట్టిన బోయవాళ్ళ; ముట్టి= సమీపించి; చంపుచాడ్పునన్‌= చం పేవిధంగా; భవదీయసేనన్‌= నీ సైన్యాన్ని; పొరిపుచ్చంగన్‌= 
చంపగా; అనేక సైనికుల్‌= పలువురు భటులు; పార్భునందనున్‌= అభిమన్యుడిని; చుట్టునుముట్టి= చుట్టుకొని; అలయించి= అలసట 
కలిగించి; నిరయ విధంబునన్‌= దయ లేనివిధంగా; చంపిరి= చంపారు. 


తాత్పర్యం: అడవి యేనుగు కొలనులోకి అడ్డులేకుండా ప్రవేశించి క్రీడిస్తూ ఉండగా, మనస్సులో జంకు లేకుండా 
దయలేని బోయవాళ్ళు దగ్గరచేరి చంపే విధంగా అభిమన్యుడు నీ సైన్యాన్ని చంపగానే, అనేక సైనికులు 
అభిమన్యుడిని చుట్టుముట్టి అలసట కలిగించి దయమాలి చంపారు. 


వ. _ అట్టి యెడ. 125 
తాత్పర్యం: ఆ సందర్భంలో. 


సీ. _ జగము లన్నియును దేజంబున వెలింగించి ।; యపరాద్రి సేరిన తపనుమాడ్కిం 
దఅచైన కానలు దరికొని నీజుగా€ । జేసి యాటిన దవశిఖి విధమున, 
గగనంబుతో రాయు కరడులుగల జలం । బివుర. బాథిన మహార్ధవము కరణి, 
నున్నతగతి సెడి యుర్విపై. గడు విన్న । నై పడియున్న సుధాంశుభంగి 


తే. బీరమున6 దమవారికి. బెం పొనర్ది; యరుల సమయించి వసమటథఖి యనువు దప్పి 
తెగియు. జూడ్కికిం జాల వ్రేగగుచు. బొలిచె ।; మహితమూర్తిశోభితు. డభిమన్యు. డధిప! 126 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; మహిత+మూర్తి+శోభితుండు= ఒప్పిదమైన ఆకారంచేత ్రకాళించేవాడు (అయిన); అభిమన్యుండు; 
తేజంబునన్‌= తన కాంతిచేత; జగములు+అన్నియున్‌= లోకాలు అన్నీ; వెలింగించి= వెలిగేటట్టు చేసి; అపర+అద్రిన్‌= పడమటి 
కొండను(అస్తగిరిని); చేరిన= పొందిన; తపను, మాడ్కిన్‌= సూర్యుడివలె; తజచు+ఐన కానలు= దట్టము అయినట్టి అడవులు; 
దరికొని= కాల్ఫి; నివుబు(నీజు)+కాన్‌+చేసి= బూడిద కావించి; ఆజీన= ఆరిపోయిన; దవశిఖి+విధమునన్‌= కార్చిచ్చు మాదిరి; 
గగనంబుతోన్‌+రాయు= ఆకాశంతో ఒరసికొనే; కరడులు= అలలు; కల= కలిగిన; జలంబు= నీరు; ఇవురన్‌+పాటిన= ఇంకిపోయిన; 
మహా+అర్హవము, కరణిన్‌= పెద్ద సముద్రంవలె; ఉన్నత,గతి,చెడి= ఉపరి(పై) (లేదా గొప్ప) సంచారాన్ని విడిచి; ఉర్విపైన్‌= నేలమీద; 
కడు+విన్ననై= మిక్కిలి దైన్యాన్ని పొంది; పడి+ఉన్న= పడిపోయి ఉన్న; సుధాంశు+కరణిన్‌= చంద్రుడివలె; బీరమునన్‌= శౌర్యంచేత; 
తమవారికిన్‌= తన పక్షంవారైన పాండవులకు; పెంపు+ఒనర్భ్చి= పేర్మిని కలిగించి; అరులన్‌= శత్రువులను; సమయించి= చంపి; 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 197 


వసము+అటి= వశం తప్పి (స్వాధీనతను కోల్పోయి); అనువు తప్పి= అవకాశం లేదా ఆనుకూల్యం చెడి; తెగియున్‌= చచ్చియు; 
చూడ్కికిన్‌= చూపునకు; చాల(వ్రేంగు+అగుచున్‌= మిక్కిలి బరువు అవుతూ; పొలిచెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: ధృతరాస్త్ర మహారాజా! మహనీయమైన ఆకారంతో ప్రకాశించే అభిమన్యుడు తన తేజస్సుతో లోకాల 
నన్నిటినీ వెలిగించి పడమటి కొండను చేరిన సూర్యుడి మాదిరి, దట్టమైన అడవులను కాల్చి బూడిదచేసి ఆరిపోయిన 
దావాన్ని వలె, ఆకాశంతో ఒరుసుకొనే అలలుండే నీళ్ళు ఇంకిపోయిన మహాసముద్రం మాదిరిగా, పై సంచారాన్ని 
విడిచి, నేలపైన మిక్కిలి దీనంగా పడి ఉండే చంద్రుడివలె, శౌర్యంతో పాండవులకు ఎంతో పెంపు కలిగించి, 
శత్రువులను సంహరించి, వశంతప్పి, అనుకూలత చెడి మరణించికూడా, చూపునకు మిక్కిలి భారం అవుతూ 


ప్రకాశించాడు. 


నిశేషం: అలం: మాలోపమ. ఒకటికి నాలుగు సీసపద్య పాదాలలో మాలోపమాలంకార శోభితంగా మహిత శోభితుడైన అభిమన్యుడి 
ఆకార గుణ విశేషాదులు అభివర్షించబడ్డాయి. తేజస్సు, ప్రతాపం, సౌందర్యం అనే లక్షణాలు వశం తప్పి (స్వాధీనత చెడి) 
అనుకూలత్యాన్ని కోల్పోయినా, చూచేవారికి మహాభారంగా యుద్ధరంగంలో పడివుండే దృశ్యాన్ని తిక్కన ఇక్కడ వర్ణించాడు. 
అభిమన్యుడి మరణాన్ని తెలిపే మొదటిపద్యం ఇది. 


ఉ.  నెత్తుటం దోంగి నేల యెఅనింగి తెజింగున నుండె; నక్కుమా 
రోత్తము. డందు€ జంద్రుక్రియ నొప్పె సితాయుధ ఖండభూషణో 
దాత్తమణిప్రతానములు తారల చందము నొంది యంద మై 
యత్తథి నుల్లసిల్లై వసుధాధిప! చూపథఅపిండు చూడ్కికిన్‌. 127 


ప్రతిపదార్థం: వసుధా+అధిప!= రాజా! చూపటు, పిండు, చూడ్కికిన్‌= చూచేవాళ్ళయొక్క మొత్తం చూపులకు; నెత్తుటన్‌+తోగ౧= 
రక్తంతో తడిసి; నేల= భూమి; ఎటు, నింగి, తెజంగునన్‌= ఎ(ర్రటి ఆకాశం మాదిరి; ఉండెన్‌= ఉండింది; ఆ+కుమార+ఉత్తముండు= 
కుమార్రేష్టుడైన ఆ అభిమన్యుడు; అందున్‌= ఆ నేలమీద; చంద్రు క్రియన్‌= చంద్రుడివలె; ఒప్పెన్‌= ప్రకాశించాడు; 
సిత+ఆయుధ+ఖండ= విరిగిన తెల్లని ఆయుధాల ముక్కలు; భూషణ= నగలైన; ఉదాత్త, మణి, ప్రతానములు= గొప్ప రత్నాల 
మొత్తాలు; తారల, చందమున్‌= నక్షత్రాలవలె; ఒంది= పొంది; ఆ+తజిన్‌= ఆ సందర్భంలో; అందము+ఐ= చక్కదనమూ, 
సౌందర్యమూ కలిగినదై; ఉల్లసిల్లైన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: రాజా! చూచేవాళ్ళ చూపులకు నెత్తుటితో తడిసిన నేల, ఎర్రని ఆకాశంవలె ఉండింది. అభిమన్యుడు 
ఆ నేలమీద చంద్రుడి విధంగా ఒప్పారాడు. తెల్లటి ఆయుధాల ముక్కలూ, విరిగిన ఆభరణాలలోని గొప్పగొప్ప 
మణులూ నక్షత్రాల మాదిరి ఉండగా ఎంతో అందంగా ఆ సందర్భంలో అగుపించాడు. 
నిశేషం: అంతకుముందు సీసపద్యం చివరిపాదంలో 'సుధాంశుభంగి' అని ఉన్నది. ప్రస్తుత పద్యం ఉత్పలమాలా వృత్తంలో 
'ంద్రుక్రియ' విరిగిన వివధాయుధాలు నగలలోని, మణులూ నక్షత్రాల మాదిరి పడి ఉండగా ప్రకాశించినట్టు తిక్కన అభివర్షించాడు. 
చంద్రుడి ప్రసక్తికి అనుగుణంగా “ఉత్పలమాల” లో విషయాన్ని వివరించటం తిక్కన ఛందళ్ళ్శిల్పజ్ఞతను సూచిస్తూ ఉన్నది. 
సీ. _ కరికళేబరములు ధరణీధరములు, దు । రంగ గాత్రమ్ములు గ్రాహసమితి, 

నరశరీరములు మీనములు, గౌక్షేయక । క్షురికాది శస్త్రంబు లురగకులము, 

రుధిరార్థశరములు రుచిర ప్రవాళముల్‌, । ప్రేవుల ప్రోవులు ఫేనతతులు, 

నెత్తురు వెల్లువ నీళులు భూషణ । స్తోమాస్థిచయము తుమురు లిసుక 


198 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆ. గాంగ నంబురాశి కరణి సంగ్రామ భూ । భాగ మొప్పు మిగుల భవ్యయోగ 
నిద్ర నున్న విష్ణునికి. బాటి యగుచు శో । భిల్లె నమ్మురారియల్లు6 డందు. 128 


ప్రతిపదార్థం: కరి+కళేబరములు= ఏనుగుల దేహాలు; ధరణీధరములు= కొండలు; తురంగ+గాత్రమ్ములు= గుర్రాల 
శరీరాలు; (గ్రాహ+సమితి= మొసళ్ళ గుంపు; నరశరీరములు= మానవుల దేహాలు; మీనములు= చేపలు; కౌక్షేయక+క్షురిక+ఆది, 
శస్త్రంబులు= ఖడ్లాలూ, క్షురికలూ (మంగలికత్తి వంటివి) మొదలైన ఆయుధాలు; ఉరగకులము= _ పాములమొత్రం; 
రుధిర+ఆర్ర, శరములు= నెత్తుటితో తడిసిన బాణాలు; రుచిర+ప్రవాళముల్‌= ప్రకాశించే పగడాలు; (ప్రేవుల+(ప్రోవులు= 
పేగుల మొత్తాలు; ఫేన+తతులు= నురుగుల గుంపులు; నెత్తురు+వెల్లువ= రక్త్రదయొక్క ప్రవాహం; నీళులు= నీళ్ళు; భూషణ, 
స్తోమ అస్థి చయముల తుమురు= ఆభరణాల మొత్తం యొక్కయూ, ఎముకల మొత్తం యొక్కయూ పొడుము (రాలినపొడి); 
ఇసుక+కాంగన్‌= ఇసుక కాగా (అయినట్టుగా); అంబురాశి+కరణిన్‌= సముద్రం మాదిరి; సం[గ్రామ+భూభాగము= 
యుద్దంయొక్క రంగస్థలం; ఒప్పు+మిగులన్‌= అందం అతిశయించగా; భవ్య, యోగనిద్రన్‌+ఉన్న= శ్రేష్టమైన యోగని[ద్రలోఉండే; 
విష్ణునికిన్‌*పాటి+అగుచున్‌= విష్ణుదేవుడితో సాటి అవుతూ; అందున్‌= ఆ రణరంగంలో; ఆ+మురారి+అల్టుండు= శ్రీకృష్ణుడి 
మేనల్డుడు; శోభిల్లైన్‌= వెలుగొందాడు. 


తాత్పర్యం: ఆ రణరంగం ఒక మహాసముద్రం వలె ఉన్నది. అందులో ఏనుగుల దేహాలే కొండలు, గుర్రాల 
శరీరాలే మొసళ్ళు, మానవుల దేహాలే చేపలు, ఖడ్లాలూ కత్తులూ మొదలైన ఆయుధాలే పాములు, నెత్తుటితో 
తడిసిన బాణాలే పగడాలు, ట్రేగులే నురుగు, రక్త ప్రవాహమే నీరు, ఆభరణాల ఎముకల పొడియే ఇసుక. అటువంటి 
రణరంగం అనే మహాసముద్రంలో యోగనిద్రలో ఉండే విష్ణువునకు సాటిగా శ్రీకృష్ణుడి మేనల్దుడు అభిమన్యుడు 
వెలుగొందాడు. 

విశేషం: భవ్యయోగని[ద్రలో ఉండే మహావిష్టువుతో అభిమన్యుడిని పోల్చడం ఇందులోని విశేషం. అర్జ్హున పుత్రుడనో, సుభద్రాతనయుడనో, 
బాలుడనో అనకుండా మురారి అల్టుడని పేర్కొనటం ఎంతో జొచిత్యవంతం. మామపోలికలు మేనలుడిలో కన్పించాయి అనే 
సూచన 'అమ్మురారి యల్టుండు” అనే ప్రయోగంలో సుస్పష్టం. అలంకారం: రూపకం. 

వ. అ బ్ఞాలుండు. 1209 
తాత్పర్యం: బాలుడైన అభిమన్యుడు. 

విశేషం: అభిమన్యుడిని తిక్కన ఎక్కువగా ఆ శిశువు, ఆ బాలుడు, ఆ కుమారశ్రేష్పుడు వంటి విశేషగుణాలతోనే పేర్కొన్నాడు. 


ఒక్క పిల్లవాడిని అంతమంది మహాయోధులు ఆ విధంగా చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చారే అన్న అభిప్రాయానికి ఇటువంటి 
విశేషణాలే ఎంతో రసస్స్పోరకంగా ఉంటాయి అని తిక్కన ఉద్దేశం. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. మహితలావణ్యమును, సుకుమారమైన |; యంగమును, బూర్జచంద్ర నిభాననంబుం 
గ్రొత్తపెంపుగ నెంతయు. గొమరు మిగిలి । చెన్ను. దలకట్టునై పడియున్న. జూచి. 130 


ప్రతిపదార్థం: మహిత, లావణ్యమునున్‌= మిక్కిలి ఒప్పిదమైన శరీరకాంతితో; సుకుమారము+ఐన= కోమలమైన; అంగమును= 
దేహమున్నూ; పూర్ణచం(ద్ర, నిభ+ఆననంబున్‌= నిండుచందురుడితో సమానమైన ముఖమున్నూ; క్రొత్త పెంపుగన్‌= నవోదయంగా; 
ఎంతయున్‌= మిక్కిలి; కొమరు మిగిలి= అందం అతిశయించి; చెన్ను+తలకట్టును+ఐ= అందమైన తలపాగా కలిగి; 
పడి+ఉన్నన్‌+చూచి= (రణరంగంలో నేలపై) పడి ఉండగా చూచి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 199 


తాత్పర్యం: గొప్ప సౌందర్యంతో కోమలమైన దేహాన్నీ, నిండు చందురుడితో సమానమైన ముఖాన్నీ కలిగి అందం 
అతిశయించగా, తలపాగాతో నేలపై పడి ఉండే అభిమన్యుడిని చూచి. 
విశేషం: అలం: ఉపమ. 'మహిత'” అనే విశేషణాన్ని అభిమన్యుడిని ఉద్దేశించి తిక్కన పలుమారులు ప్రయోగించాడు. “లావణ్యం” 
అనటంవలన అభిమన్యుడిలోని నైగనిగ్యం విదితం. అందగాళ్ళలో చంద్రుడు అందరికంటె మేలుబంతి. అందుకే అభిమన్యుడి 
అందాన్ని అనేక సందర్భాలలో కవి చంద్రుడితో పోల్చాడు. అందమైన తలపాగాతో పడి ఉండటం మరొక విశేషం. అది పరివేషం 
వలె అందాన్ని ఇనుమడింపజేస్తూ ఉన్నదని ధ్వని. 
క. నీ సైనికు లెతయు సం । తోసిల్లుచు నార్ది రపుడు దుఃఖితులై కుం 

తీ సుతులవారు, దీనద । శాసంగతులైరి బాష్పజలములు దొర(గన్‌. 131 
ప్రతిపదార్దం: అపుడు= ఆ సమయంలో; నీ సైనికులు= నీ సేనలు(యుద్దవీరులు); ఎంతయున్‌= మిక్కిలి; సంతోసిల్టుచున్‌= 
సంతోషిస్తూ (ఆనందపడుతూ); ఆర్చిరి= గర్జించారు; కుంతీసుతులవారు= పాండవులు అనే నీకు సంబంధించినవాళ్ళు; 
దుఃఖితులు+ఐ= దుఃఖాన్ని పొందినవారై; బాప్పజలమును= కన్నీటిని; తొరంగన్‌= కారుస్తుండగా; దీనదశా సంగతులు+ఐరి= 
దైన్యంతో కూడినవారు అయ్యారు. 
తాత్పర్యం: అప్పుడు నీ సైనికులు ఎంతో సంతోషంతో అరచి బొబ్బలు పెట్టారు. కుంతీ కుమారులైన పాండవులు 
మిక్కిలి దుఃఖంతో కన్నీరు కారుస్తూ దైన్యాన్ని పొందారు. 
నిశేషం: 'కుంతీసుతులవారు" అనటం ఒక క్రొత్త ప్రయోగం. 'పాండవులు అనే నీకు సంబంధించిన బంధువుల” అనే అర్థంలో 
“వారు” అనే పదం ప్రయుక్తం. 
క. _ నెటి దప్పంబడి పెల్లుగ । నొజలెడి నరవాజికరుల యులి వభిమన్యుం 

డథటిమురి( బడుటకు వగ మది€। బథటిగొన నిల పెలుచ నజచుభంగి. జెలంగెన్‌. 132 
ప్రతిపదార్థం: నెజి+తప్పంబడి= ప్రజ్ఞ తప్పి; పెల్టుగన్‌= అధికంగా; ఒఆలెడి= పడిపోయే; నర,వాజి, కరుల= సైనికుల, గుర్రాల, 
ఏనుగుల; ఉలివు= శబ్దం; అభిమన్యుండు= అభిమన్యుడు; పడుటకున్‌= ఒరిగి నేలపై పడటానికి; అజిముటిన్‌= కలతతో; మదిన్‌= 
మనస్సులో; వగ+పటిగొనన్‌= దుఃఖం బాధించగా; ఇల= భూమి; పెలుచన్‌= అధికంగా; అజచుభంగిన్‌= అజచినట్టుగా; చెలంగెన్‌= 
ఒప్పింది. 
తాత్పర్యం: ప్రజ్ఞ తప్పి మిక్కిలి విలపిస్తూ భటులు, గుర్రాలు, ఏనుగులు చేసే శబ్దం, అభిమన్యుడు నేలకు 
ఒరిగినందుకుగా మనస్సులోని కలతతో దుఃఖం బాధించగా భూమి (నేల) యే అధికంగా అరుస్తూ ఉన్నట్టు 
అనిపించింది. 


విశేషం: అలం: ఉతత్రేక్ష గజతురగ పదాతివర్గం చేసే ఘోషకు నేలయే విలపిస్తుందన్నట్టు ఊహించటం ఈ పద్యంలోని విశేషం. 
వ. ఆ సమయంబున. 133 
తాత్పర్యం: ఆ సందర్భంలో. 


క. _ 'పెక్కండ్రు గూడి యిమ్మైయి । నొక్కనిం జంపుట యధర్మ మోహో! యనిన 
ల్లిక్కులను బెద్దయెలు6గున । నక్కజముగ భూత సంచయంబులు వలికెన్‌. 134 


200 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పెక్కండ్రు+కూడి= అనేకులు ఒకటిగా గుమిగూడి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఒక్కనిన్‌= ఒకే ఒక పసిబాలుడిని; 
చంపుట= చంపటం; ఓహో!= అయ్యో; అధర్మము= అవినీతి(అన్యాయం); అని= అంటూ; నల్‌+దిక్కులను= నాలుగువైపులా; 
అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; పెద్ద ఎలుంగునన్‌= పెద్దశబ్దంతో (బిగ్గరగా); భూతసంచయంబులు= భూతాల మొత్తాలు (అనగా 
సమస్త ప్రాణికోటి, పంచభూతాలు); పలికెన్‌= ఘోషించాయి. 


తాత్పర్యం: “ఈ విధంగా అనేకులు గుమిగూడి ఒక్కడిని చంపటం అధర్మం”' అంటూ నాలుగు దిక్కుల నుండి 

ఆశ్చర్యంగా పెద్దధ్వనితో సమస్త భూతకోటి ఘోషించింది. 

వ. ఇట్లు శౌర్య సార సంపాదిత రౌద్రుండైన సౌభద్రుండు వడుటయు, వారి బలంబులు టిచ్చవడి, భండనంబు 
దక్కి తలరిన, ధర్మపుత్రుండు ప్రబలయోధవీరలోకంబు నాలోకించి యిట్లనియె. 135 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; శౌర్య, సార, సంపాదిత, రౌద్రుండు+ఐన= పరాక్రమం యొక్క అతిశయంచేత 
సంపాదించబడిన రౌద్రరసం కలవాడైన; సౌభద్రుండు= సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు; పడుటయున్‌= (నేలకు ఒరగగా) 
నేలకూలగా; వారి+శబలంబులు= ఆ పాండవుల సేనలు; జిచ్చవడి= చేష్టలు దక్కి (సంభ్రమపాటు చెంది); భండనంబు దక్కి= 
యుద్దాన్ని ఉడిగి (విరమించి); తలరినన్‌= కలతచెందగా; ధర్మపుత్రుండు= ధర్మరాజు; ప్రబల, యోధవీర, లోకంబున్‌= మిక్కిలి 
బలవంతులైన; యుద్దవీరుల సమూహాన్ని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా పరాక్రమాతిశయంచేత రౌద్ర రసాకారుడైన అభిమన్యుడు నేలకొరగటం చేత 
పాండవసేనలు చేష్టలు దక్కి, పోరు మాని, కలతచెంది ఉండగా ధర్మరాజు యుద్ధవీరులను చూచి ఇట్లా అన్నాడు: 


నిశేషం: సౌభద్రుడికి ప్రయోగించిన విశేషణం ఎంతో గంభీరంగా ఉన్నది. కానీ, వెంటనే 'పడుటయు” అనే [క్రియాపదం ఎంతో 
దైన్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఇచ్చట ఆదేశంచేత కలిగిన వకారం వలన దైన్యస్థితి వలె ఆవిష్కరించబడింది. అదే పరుషాన్ని ప్రయోగించి 
ఉంటే అంతగా ఆ దైన్యం అభివ్యక్తం అయి ఉండేది కాదు. 


సీ. “మార్దలంబులు నొచ్చి, మాతంగములఈ గూల్చి, రథరాజి. గల6ంచి, తురంగమములఈ 
ద్రుంచి, పదాతులం దునుమాడి పెక్కండ్రు । సైనిక ప్రవరుల సమయ. జూచి 
మూంకల విరియించి, వీంక నాచార్యాది |; యోధుల నెల్లను నొక్కదెసకు 
వెలిచి, వియచ్చరుల్‌ వినుతింప నాకంబు ।; చూఅగొన్నట్టి యర్దునతనూజు. 


ఆ. జూచి మనకు నేల శోకింప! వైరుల । గం డడంచి గెలుపు గంద ముచిత 
భంగిం; బ్రొద్దుకొలంది పరికించి మనసైన్య ।; ముల మరల్త మెలమి దలకొనంగ.” 136 


ప్రతిపదార్హం: మార్చలంబులు+చొచ్చి= శత్రుసైన్యాలలో దూరి; మాతంగములన్‌+కూల్చి= ఏనుగులను పడగొట్టి; రథరాజిన్‌= 
రథాల వరుసను; కలంచి= కలతకలిగించి; తురంగమములన్‌= గు(ర్రాలను; త్రుంచి= చంపి; పదాతులన్‌= కాల్చలాన్ని; తునుమాడి= 
సంహరించి (ఇట్లు చతురంగ బలాలనూ హతంచేసి అని భావం); పెక్కం(డ్రు= అనేకులు; సైనిక ప్రవరులన్‌= సేనలలో ఉండే 
శూరులను; (సైనిక శ్రేష్టులను); సమయన్‌+చూచి= చంపజూచి; మూంకలన్‌+విరియించి= దట్టంగా గుమిగూడి ఎదిరించిన 
భటులను చెదరగొట్టి; వీకన్‌= ఉత్సాహంతో; ఆచార్య+ఆది, యోధులన్‌+ఎల్లను= (ద్రోణుడు మొదలైన శూరులను అందరినీ; 
ఒక్క, దెసకున్‌, వెలిచి= ఒకవైపు తెచ్చి; వియత్‌+చరుల్‌= దేవతలు; వినుతింపన్‌= పొగడుతూ ఉండగా; నాకంబు= స్వర్గాన్ని; 
చూజగొన్నట్టి= కొల్లగొట్టినటువంటి; అర్జ్హునతనూజున్‌= అభిమన్యుడిని; చూచి= కనుగొని; మనకున్‌= మనకు; శోకింపన్‌?+ఏల?= 
దుఃఖపడటం ఎందుకు?; వైరుల, గండు+అడంచి= శత్రువుల గర్వం (పోకార్చి) అణచి; గెలుపు కందము= గెలుపును పొందుదాం; 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 201 


ఉచితభంగిన్‌= తగినవిధంగా; ప్రొద్దుకొలంది= ప్రొద్దు ఉన్నంతవరకూ; పరికించి= చూచి; ఎలమి+తలకొనంగన్‌= ధైర్యం కలుగగా( 
వికాసం ఒనగూడేటట్టు; మన సైన్యములన్‌= మన సేనలను; మరల్తము= శిబిరానికి మరలిద్దాం. 


తాత్పర్యం: శత్రు సైన్యాలలో దూరి, ఏనుగులను, రథాలను, గుర్రాలను, కాల్చలాన్ని నేలకూల్చి అనేక శూరులు 

కలిసి తనను చంపజూచినప్పుడు ఆ మూకలను చెదరగొట్టి, (ద్రోణాదియోధులందరినీ ఒక దిక్కుకు తెచ్చి, దేవతలు 

పొగడుతూ ఉండగా, స్వర్గాన్ని కొల్లగొట్టిన అభిమన్యుడిని చూచి మన కెందుకు దుఃఖం? శత్రువుల గర్వాన్ని అణచి 
మనం జయిద్దాం. (ప్రొద్దు ఎంతఉందో చూచి, ధైర్యంగా మన సేనలను శిబిరాలకు మరలిద్దాం.” 

నిశేషం: 'యుద్దం అన్నప్పుడు విజయమో, వీరస్వర్గమో! ఆ వీరస్వర్గాన్ని విజయుడి కొడుకు తన అసమాన పరాక్రమాన్ని చూపి 

పొందగలిగాడు. అందుకు మనం దుఃఖపడాల్సిన పనిలేదు. ఇక విజయం మనం సాధించాలి” అంటూ ధర్మరాజు చెప్పిన మాటలలో 

అతడికి యుధిస్టిరుడనే పేరు ఏ విధంగా సార్ధకమో సూచించబడింది. 'అర్జ్హునతనూజు” అనే ప్రయోగంలో తండ్రి నుండి పుణికి 
పుచ్చుకొన్న అభిమన్యుడి కీర్తధావళ్యం ప్రతిబింబిస్తూ ఉన్నది. 

వ. అని పలికి బరవసంబు సేసి సేనలం బురికొల్పికొని యవష్టంభ విజ్బృంభితుండయి నిలిచె6; బదంపడి 
యరుణకిరణుం డపరమహీధరంబు మౌళికి సరసీరుహశేఖరంబై చెలువారం, దదనంతరంబ రిత్తచోట్లును 
నెత్తుటన్‌ జొత్తిల్లుచున్నట్లుందె౮ బిండుగట్టి పిశాచనిశాచరులు నలిరేంగి రక్తపానంబును 
మాంసఖాదనంబునుం జేయుచు మోదంబునం బొందుచు నాడుచు పాడుచుండు కలకలంబునను 
గుణపభక్షణవ్యగ్ర విహంగ సముదయతుములంబునను, బలలఖాదన సంరంభ శివా నివహ 
కోలాహలంబునను, బరమాభీలంబైన సంధ్యాకాలంబు నిరూపించి నిజ శిబిరంబులకు నుభయబలంబులుం 
బోయె; నప్పుడు నీకొడుకు లుబ్బునం గొమరు మిగిలి యరిగిరి; కొౌంతేయులు చిన్నబోయిన యాననంబులతో 
శోకసంతప్త చిత్తులయి చని; రివ్విధంబున ధర్మృతనయుండు దననికేతనంబున కరిగి యచట నిఖిల 
పరిజనంబులుం దానును సన్నాహంబు లెడలించి శూన్యాకారులై యున్న సమయంబునం దమ్ముని దెస 
కూరిమి నారం గూరినవగ పెంపున ధైర్యంబు సొంపథి వివర్సవదనుం డగుచు నిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అని+పలికి= ఆ ప్రకారంగా మాటాడి; బరవసంబు+చేసి= ధైర్యం చేసి; సేనలన్‌= సైన్యాలను; పురికొల్పికొని= 
కలిసేటట్టు గావించి (ప్రేరేపించి); అవష్టంభ+విజ్బంభితుండు+అయి= గర్వంతో విజ్బంభించినవాడై; నిలిచెన్‌= నిలిచాడు;పదంపడి= 
పిదప; అరుణకిరణుండు= సూర్యుడు; అపరమహీధరంబు మౌళికిన్‌= అస్తాద్రిశిఖరానికి (పడమటి కొండ కొనకు); 
సరసీరుహశేఖరంబు+ఐ= తామర సిగదండయై; చెలువారన్‌= ఒప్పగా; తద్‌+అనంతరంబు+అ= ఆ పిదప; రిత్తవోట్టును= 
శూన్యప్రదేశాలున్ను; నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్హదున్నట్టు+ఉండెన్‌= ఎ(ర్రవారినట్టుగా తోచాయి; పిండుగట్టి= గుంపుగాచేరి; పిశాచ, 
నిశాచరులు= ప్రేతాలు, రాక్షసులు; నలిరేంగి= విజ్బంభించి; రక్తపానంబును= నెత్తురు త్రాగటం; మాంసఖాదనంబునున్‌= మాంసం 
తినటం; చేయుచున్‌= చేస్తూ; మోదంబునన్‌ పొందుచున్‌= సంతోషిస్తూ; ఆడుచున్‌, పాడుచుండు కలకలంబునను= ఆడుతూ 
పాడుతూ చేసిన అలజడి చేతను; కుణప; భక్షణ, వ్యగ్ర, విహంగ, సముదయ, తుములంబునను= పీనుగులను తినటంలో ఆసక్తిగల 
పక్షుల దొమ్మి పోరాటం వలనను; పలల, ఖాదన, సంరంభ, శివా నివహ కోలాహలంబునను= మాంసాన్ని తినటంలో తొందరపాటుగల 
ఆడునక్కల మొత్తం చేసే పెద్ద రొదచేతను; పరమ+ఆభీలంబు+ఐన= మిక్కిలి భయంకరమైన; సంధ్యాకాలంబున్‌= సంధ్యాసమయాన్ని; 
నిరూపించి= తెలిపి; నిజశిబిరంబులకున్‌= తమ విడిది గృహాలకు; ఉభయ సైన్యంబులును+పోయెన్‌= ఇరువురి సేనలున్నూ 
పోయాయి; అప్పుడు= ఆ సందర్భంలో; నీ కొడుకులు= దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు; ఉబ్బునన్‌= సంతోషంతో; కొమరు 
మిగిలి= అందం అతిశయించి; అరిగిరి= పోయారు; కౌంతేయులు= కుంతీపుత్రులు; చిన్నంటోయిన+ఆననంబులతోన్‌=(దుఃఖించు) 


202 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కాంతిహీనాలైన ముఖాలతో; శోక, సంతప్త, చిత్తులు+అయి= దుఃఖంతో మిక్కిలి తపించిన మనస్సులు కలవారై; చనిరి= పోయారు; 
ఈ+విధంబునన్‌= ఇట్టా; ధర్మతనయుండు= ధర్మరాజు; తన, నికేతనంబునకున్‌+అరిగి= తన నివాసానికి- శిబిరానికి పోయి; 
అచటన్‌= అక్కడ; నిఖిల పరిజనంబులున్‌= పరివారం అంతయు; తానును= తానూ; సన్నాహంబులు= ప్రయత్నాలు; ఎడలించి= 
సడలించి; శూన్య+ఆకారులు+ఐ= శూన్యమైన ఆకారాలు కలవారై; ఉన్న, సమయంబునన్‌= ఉండే సందర్భంలో; తమ్మునిదెస= 
అర్జునుడి యెడ; కూరిమిన్‌= (ప్రేమతో; ఆరన్‌= నిండుకోగా; కూరిన, వగ, పెంపునన్‌= నాటుకొన్న దుఃఖాతిశయంతో; ధైర్యంబు= 
ధైర్యం; సొంపు+అటి= ఒప్పు నశించి; వివర్షవదనుండు+అగుచున్‌= వన్నె చెడిన ముఖం గలవాడై. 


తాత్పర్యం: అని ధర్మరాజు పలికి, సేనలకు ధైర్యం కలిగించి గర్వాటోపంతో నిలిచాడు. తరువాత సూర్యుడు 
అస్తమించాడు. శూన్యప్రదేశాలు నెత్తుటితో ఎర్రబారిన ట్లగుపించాయి. భూత(ప్రేతాలు, రాక్షసులు విజృంభించి 
రక్తపానం, మాంసభక్షణం చేస్తూ ఆనందంతో ఆడిపాడి అలజడి కలిగించాయి. మాంసాన్ని తినే తొందరపాటులో 
పక్షులు దొమ్మిపోరాటానికి దిగాయి. మాంసభక్షణపు తాట్రుపాటులో ఆడునక్కల గుంపు పెద్దరొదలు చేశాయి. 
ఆ విధంగా సంధ్యాసమయం భయంకరంగా పరిణమించింది. ఉభయ పక్షాలవారు వారి వారి శిబిరాలకు తరలారు. 
అపుడు నీ కొడుకులు సంతోషాన్ని పొందగా కుంతీపుత్రులు సంతాపంతో [క్రుంగిపోయారు. తన శిబిరానికి పోయిన 
ధర్మరాజు, పరిజనమూ తానూ అప్పటికి అన్ని సన్నాహాలు చాలించి, శూన్యాకారులై ఉండే సందర్భంలో అర్జునుడిపై 
(ప్రేమ నిండుకోగా మనస్సులో నాటుకొన్న దుఃఖాతిశయంచేత ధైర్యానికి సంబంధించిన సొంపుచెడి, వన్ని తరిగిన 
మొగంతో: (తరువాతి పద్యంతో అన్వయం). 


అభినున్యుని వురణమునకు ధర్మరాజు దుఃఖించుట (సం. 7-49-1) 


మ. “గురు శారద్వత ముఖ్యయోధ వరసంగుప్తంబు, నిర్ధేద్య, ము 

ద్దుర మా సైన్యము; దాని. జొచ్చి నను€ బ్రీతుం జేయంగాం బూని యొ 

క్కరుండున్‌ గోవులలోన. జొచ్చు బలు సింగం బొక్కొనా నట్లు సొ 

చ్లి రయంబార ననేకవీరశిరముల్‌ చెండాడె నుద్దండు. డై. 138 
ప్రతిపదార్హం: ఆ+సైన్యము= ఆ కారవసేన; గురు= (ద్రోణాచార్యుడు; శారద్వత= కృపాచార్యుడు; ముఖ్య= ప్రధానులు ముఖ్యులుగా 
గల; యోధవరః= వీరశ్రేష్టులచేత; సంగుప్తంబు= బాగుగా రక్షించబడేది; నిర్భద్యము= భేదించటానికి వీలుకానిది; ఉద్దురము= బరువైనది 
లేదా నిలకడ కలిగింది; నన్‌= నన్ను; ప్రీతున్‌+చేయంగాన్‌+పూని= సంతుష్టుడిని చేయటానికి; ప్రయత్నించి; ఒక్కరుండున్‌= ఒక్కడే; 
దానిన్‌+చొచ్చి= ఆ సైన్యాన్ని ప్రవేశించి; గోవులలోనన్‌= ఆవులలో; చొచ్చు= ప్రవేశించే; బలుసింగంబు+ఒక్కొ+ నాన్‌= మిక్కిలి 
బలం గలిగిన సింహమో అనునట్లు; అట్టు+చొచ్చి= ఆ విధంగా ప్రవేశించి; రయంబు+ఆరన్‌= వేగం యొక్క అతిశయంతో; అనేక 
వీర శిరముల్‌= పలువురు యోధుల తలలు; ఉద్దండుండు+ఐ= గొప్పవాడై - భయంకరుడైై; చెండాడెన్‌= నరికి నేల కూల్చాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు, కృపుడు మొదలైన మహాయోధులచేత రక్షించబడేది, భేదించటానికి వీలుకానిది, నిలకడ 
కలది అయిన కౌరవసైన్యాన్ని, నాకు ప్రీతి కలిగించటానికి తా నొక్కడే ఆ సైన్యంలో దూరి ఆవుల మందలోకి 
సింహం చొచ్చినట్టుగా చొచ్చుకొని పోయి, మహావేగంతో ఎందరో వీరుల తలలను ఉద్దండుడై నరికి నేలకూల్చాడు. 
విశేషం: అలం: ఉత్రేక్షు ఈ సందర్భంలోని గతి అభిమన్యుడు రణరంగంలోనికి చొచ్చుకొని పోయిన స్థితికి సూచన. 'ఒక్కరుండున్‌ 


, 'చొచ్చిరయంబారి అనే ప్రయోగాలలో పదాలు విరిచి పాదారంభంలో కూర్చిన వైనం ఏ విధంగా పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి 
దూసుకొని పోయాడో 'ిల్పకళాపారగు౮ డైన తిక్కన మత్తేభవి[క్రీడితం యొక్క ఛందోరీతిలో ధ్వనింపజేశాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 203 


క. _ ఈసును రోసము. గల దు । శ్యాసను నొప్పించి పజిపి చతురంగములన్‌ 

గాసిలం జేయుచు నట్లు । ల్లాసముతో మెలంగంగా6 దలంబె యొరులకున్‌! 139 
ప్రతిపదార్థం: ఈసును= ఈర్ష్యయూ; రోసమున్‌= రోషమున్నూ; కల, దుశ్ళాసనున్‌= కలిగిన దుశ్చాసనుడిని; నొప్పించి= 
బాధించి;పణపి= పరుగు లెత్తేటట్టు చేసి; చతుః+అంగములన్‌= రథ, గజ, తురగ, పదాతిబలాన్ని; గాసిలన్‌ చేయుచున్‌= నాశనం 
చేస్తూ (బాధపెడుతూ); అట్టు= ఆ విధంగా; ఉల్ద్టాసముతోన్‌= సంతోషంతో; మెలంగంగాన్‌= మెలగటానికి; ఒరులకున్‌= ఇతరులకు; 
తలంబు+ఎ!= శక్యమా! 


తాత్పర్యం: ఈర్జ్యా, రోషమూ ఉన్న దుశ్ళాసనుడిని నొప్పించి, పరుగులు తీయించి, చతురంగ బలాన్ని (అనగా 
రథ, గజ, తురగ పదాతి సైన్యాలను) నేలకూల్చి ఆ విధంగా సంతోషంతో వీరవిహారం చేయటానికి ఇతరులకు 
శక్యమా? 

నిశేషం: ఈ కందపద్యంలో అభిమన్యుడి సమరోల్గ్లాసం సకారప్రాసలో ఎంతో హృద్యంగా వ్యంజితమైనది. ఆ ఉల్లాసంలో 
దుశ్శాసనుడిని నొప్పించిన వైనం కూడా అభివ్యక్తం. 


తే. కొడుకు. బొడగాన కర్దును. దడిగె నేని । వానితో నింక నే మనువాండ? హరికి 
నతని గారాబు చెలియలి కధికదుఃఖ్లు । మేన చేసితి; వగవంగ నేమి గలదు? 140 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; కొడుకున్‌+పొడంగానక= అభిమన్యుడిని కాన(చూడులేక; అడిగెన్‌+ఏని= అడిగితే; 
ఇంకన్‌= ఇకపైన; వానితోన్‌= ఆ అర్జునుడితో; ఏమి+అనువాండన్‌?= ఏమని చెప్పగలను?; హరికిన్‌= శ్రీకృష్ణుడికి; అతని, గారాబు, 
చెలియలికిన్‌= అతడికి ప్రియమైన (ముద్దు) చెల్లెలికి అనగా సుభద్రకు; ఏను+అ= నేనే; అధిక దుఃఖమున్‌= మిక్కిలి శోకాన్ని; 
చేసితిన్‌= కలిగించాను; వగవంగన్‌+ఏమి కలదు?= దుఃఖించటం వలన ఏమి ప్రయోజనం? 


తాత్పర్యం: అర్జునుడు వచ్చి ఏడీ - నా కొడు కెక్కడ? అగుపించడంలేదే? అని అడిగితే ఏమని చెప్పగలను? 
శ్రీకృష్ణుడికీ అతడి కూరిమి చెల్లెలు సుభద్రకు నేనే ఇంత వంత కలిగించాను. ఇపుడు దుఃఖించి ఏమి ప్రయోజనం? 
విశేషం: అభిమన్యుడిని అధికంగా అభిమానించే అర్జ్హునుడూ, అచ్యుతుడూ, అతడి చెల్లెలు సుభద్రా - వీళ్ళకందరికీ నేనే ఆరని 
తీరని ఆవేదన కలిగించా నని ధర్మరాజు బాధపడుతూ “వగచినందువలన ఏమౌతుంది? సాధారణంగా లోకంలో అనుకొనే ఊరట 
వాక్యం పలికాడు. 


క. బాలుండు సుకుమారుండు పె । క్కాలములం జొచ్చి యెజటు6గ6 డనక మొన నొరం 
జాలుదు చొరు మని పనిచితి; । నేలా న న్నాస దోస మెజుంగంగ నిచ్చున్‌? 141 


ప్రతిపదార్థం: బాలుండు= పసివాడు; సుకుమారుండు= కోమలదేహం కలవాడు; పెక్కు= అనేకములైన; ఆలములన్‌= యుద్దాలలో; 
చొచ్చి= ప్రవేశించి; ఎజు6గ6ండు= తెలియడు; అనక= అని తలచక; మొన+చారన్‌= సైన్యంలోకి చొరబడటానికి; చాలుదు(వు)= 
తగి ఉన్నావు; అని+పనిచితిన్‌= అని అంటూ పంపాను; ఆస= ఆశ; నన్నున్‌= నన్ను; ఏలా, దోసము+ఎయుంగంగన్‌+ఇచ్చున్‌?= 
దోషాన్ని ఏ విధంగా తెలిసికొననిస్తుంది? 

తాత్పర్యం: అభిమన్యుడు చిదిమిన పాలుగారే చిన్నారి బాలుడూ, కోమలదేహం కలవాడూ, ఎన్నడూ యుద్దాలలో 
(ప్రవేశించనివాడూ అనికూడా ఆలోచించకుండా "సైన్యంలో చొచ్చుకొని పోవటానికి నీవు సమర్భుడ' వని పంపాను. 
నన్ను ఆశ దోషాన్ని తెలియనీయకుండా చేసింది. 


204 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఆశ దోషాన్ని కప్పివేస్తుంది. అది సాధ్యమా? కాదా? అనే విషయాన్ని కూడా తెలియనీయదు. 
సరిగ్గా అభిమన్యుడి విషయంలో ఇదే జరిగింది. యుద్దాలలో పాల్గొన్న అనుభవం ఎంతమాత్రమూ లేని ఒక సుకుమారుడైన 
పసిబాలుడిని యుద్దానికి పురికొల్పటం ఎంత అవివేకం? అని ధర్మరాజు తన దోషపూరితమైన దురాశను గూర్చి దురపిల్లటం 
ఈ పద్యంలోని విశేషం. 'ఆస-దోసమని అనుప్రాసలో పైకి శాబ్దిక సౌందర్యం అభివ్యక్తమైనా - అంతరాంతరాలలో అది ప్రాసవలె 
ఏ విధంగా బాధిస్తున్నదో కూడా చివరి వాక్యంలో సూచించబడింది. 


క. _ కుడువను గట్టను బూయను । దొడువను బోంబనిచి కాక తొలుత మొన సొరం 
గొడుకుం బనుచుట కెవ్వండు । గడంగునె! నాయట్టి పాపకర్షుండు దక్కన్‌. 142 


ప్రతిపదార్దం: కుడువను= భుజించటానికిన్నీ;కట్టను= మేలిబట్టలు కట్టుకొనటానికిన్నీ; పూయను= గంధ(ద్రవ్యాలు 
పూసికొనటానికిన్నీ;తొాడువను= ఆభరణాలు ధరించటానికిన్నీ; పోన్‌= పోవగా; పనిచి+కాక= పంపకుండా; తొలుతన్‌= మొదటగా; 
మొనచొరన్‌= యుద్దానికి పోవగా; కొడుకున్‌= కుమారుడిని; పనుచుటకున్‌= పంపటానికి; నా+అట్టి= నావంటి; పాపకర్ముండు+తక్కన్‌= 
పాపి తప్ప; ఎవ్వండున్‌= ఎవ్వడుగానీ; కడంగునె!= ప్రయత్నిస్తాడా! 


తాత్పర్యం: కూడు తినటానికో, గుడ్డ కట్టుకొనటానికో, మైపూతలు పూసికొనటానికో, నగలు తొడుగుకొనటానికో 
పంపాలిగాని, అలా కాకుండా తొలుతగా యుద్దానికి పొమ్మని పంపటానికి నావంటి పాపి తప్ప మరెవ్వరైనా 
'ప్రయత్నిస్తారా? 

విశేషం: ముద్దు ముద్దుగా చిన్నపిల్లలను అలరించటానికో లేక ముద్దూ మురిపెమూ చెల్లించుకొనటానికో చెప్పే పనులు, చేసే విధులూ 
ఎన్నో ఉన్నాయి. అవి కాదని భీకరమైన సంగరభూమికి పోరా! అని పంపేవాడు ఎంత పాపాత్ముడై ఉండాలి?అని ధర్మరాజు తన్ను 
తాను ఆత్మ విమర్శన చేసికొంటూ ఆవేదన చెందటం ఈ కందపద్యంలోని విశేషం. ధర్మరాజు తా నెంత పాపకర్మకు పూనుకొన్నాడో 


దానికతడు ఎంత ఆవేదన పొందాడో చిట్టచివరి పాదాలలో చక్కగా అభివ్యక్తమైంది. కందపద్యాన్ని నడపటంలో, అందులో విభిన్న 
భావాలకు అనుగుణంగా మనస్తత్త్యాన్ని అభివ్యక్తం చేయటంలో తిక్కనగారిని మించిన కవి 'న భూతో న భవిష్యతి. 


తే. _ వానితోడిద లోకమై యేను బోవ । నైతి. బోంగన్నం బుత్ర శోకాతురత్వ 
మున నితాంత వివర్ణతం బొందుచుండ. జూడకుండెడివాండ నర్జును మొగంబు. 143 


ప్రతిపదార్దం: ఏను= ధర్మజుడైన నేను; వానితోడిద లోకము+ఐ= వాడిని విడువకుండా వాడే లోకమై లేదా వాడిని అనుసరిస్తూ 
అదే లోకమై; పోవన్‌+ఐతిన్‌= పోలేకపోయాను (వాడివలె నేను కూడా వాడితో చావలేకపోయాను అని భావం); పోన్‌+కన్నన్‌= 
పోవటం చూడగలిగితే(అలా పోగలిగి ఉంటే, లేదా పోవటం సంభవించి ఉంటే); పుత్రశోక+ఆతురత్వమునన్‌= పుత్రశోకం వలన 
కలిగిన బాధచేత; నితాంత, వివర్ణత= అధికంగా వెల్లబాటు చెందటం, లేదా మిక్కిలి వన్నె చెడటం; పొందుచుండన్‌= కలుగుతూ 
ఉండే; అర్జును మొగంబున్‌= అర్జునుడి ముఖాన్ని; చూడకుండెడివాండన్‌= చూడకపోయేవాడిని. 


తాత్పర్యం: నేను అభిమన్యుడితో కూడా వాడే లోకమై పోలేకపోయాను. అట్టా పోగలిగి ఉంటే పుత్ర శోకంతో 
కుమిలి మిక్కిలి వివర్జుడై ఉండే అర్జునుడి ముఖాన్ని చూడకుండా ఉండేవాడిని. 


నిశేషం: ఈ పద్యంలోని భావమంతా '“వానితోడిదలోకమై' అనే జాతీయమైన పలుకుబడితో ముడిపెట్టబడి ఉన్నది. పుత్రమరణవార్త 
విన్న అర్జునుడిని ఏ విధంగా చూడగలను అనే ధర్మరాజు ఆవేదన ఈ తేటగీతి పద్యంలో తేటతెల్లం చేయబడింది. వాడితో 
కూడా నేనూ పోకపోతినే అనే వాక్యంలో ఎంతగా భరింపరాని బాధ చోటు చేసుకొని ఉన్నదో తిక్కన ఎంతో చక్కగా హృదయం 
ముక్కలయ్యే తీరులో, అతి సహజంగా మొదట తేటగీతి పాదంలో తెలిపాడు. కుమారుడి మరణానికి మిక్కిలిగా విలపించే 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 205 


అర్జునుడిని ఏ విధంగా చూడగలను? అభిమన్యుడితో పాటు నేను కూడా మరణించి ఉంటే సరిపోయేది. అప్పుడు అర్జునుడి 
దుఃఖపూరిత వదనాన్ని చూడకుండే వాడిని గదా! అనే భావం చక్కగా హృదయాన్ని హత్తుకొనే రీతిలో వర్ణించబడింది. 


ఉ.  వాసవునంత వానికిని వచ్చిన యాపద. దీర్దుం గాలకే 
యాసురు లట్టి బల్పగఅ నైనను వ్రేల్మిడి. ద్రుంచు నాజి న 
వ్వాసవి యాత్మజుండు పగవారలచే హతుండైన దుర్దశం 
జేసి యలంతఈ జేడ్చడ6గ6 జేసి; విధాత్భని నేమి సెప్పుదున్‌! 144 


ప్రతిపదార్థం: ఆ+వాసవి= ఆ అర్జునుడు; వాసవు+అంతవానికిన్‌= ఇంద్రు నంతటి వాడికి; వచ్చిన+ఆపదన్‌= కలిగిన 
విపత్తును;తీర్చున్‌= తొలగిస్తాడు; కాలకేయ+అసురులు+అట్టి= కాలకేయ రాక్షసులవంటి; బల్‌పగణన్‌+ఐనను= గొప్ప శత్రువులనైనా; 
వ్రేల్మిడిన్‌= చిటికె వేయునంతలో; ఆజిన్‌= యుద్దంలో; (త్రుంచున్‌= సంహరించాడు; ఆత్మజుండు= కుమారుడు; పగవారలచేన్‌= 
శత్రువులచేత; హతుండు+ఐన= చంపబడిన; దుర్దశన్‌+చేసి= కష్టదశచేత; అలంతన్‌= అలసటతో; చేడ్పడంగన్‌= చేటును 
పొందేటట్లు; చేసెన్‌= చేశాడు; విధాతృనిన్‌= (బ్రహ్మను; ఏమి చెప్పుదున్‌?= ఏమి అనగలను? 


తాత్పర్యం: ఆ అర్జునుడు ఇంద్రునంతటి వాడికి కలిగిన విపత్తును తొలగించాడు. కాలకేయాదులంతటి 
రాక్షసులను చిటికెవేసే లోపల యుద్దంలో కూల్చాడు. అలాంటి అర్జునునికి కడుపు కోత కలిగేటట్టు అతని కొడుకు 
శత్రువులచేత హతుడయ్యేటట్టు విధాత చేస్తే ఆ విధాత చేతలను ఏమనాలి? 


విశేషం: కాలకేయులు: వీరు మరీచిపుత్రులు. తల్లి కాలక. వీరు మునులను, దేవతలను బాధిస్తూ పగలు సముద్రం 
యొక్క అడుగున దాగిఉండేవారు. అగస్త్యుడు సముద్రజలపానం చేయగానే వీరు బయటపడ్డారు. ఈ కాలకేయాసురుల 
సంతతి వాళ్ళనే అర్జునుడు సంహరించాడు. తన పరాక్రమంతో దేవేంద్రుడికి కష్టాన్ని కలిగించే కాలకేయులను (త్రుటిలో 
చంపిన అర్జునుడికి, ఇప్పు డింతటి దుర్దశ, చేటు కలిగించిన (బ్రహ్మను ఏమనాలి? అనే ధర్మజుడి మానసికవేదన ఈ 
ఉత్పలంలో వివరించబడింది. 


చ. కొడుకు వధించి రన్న గురుకోటికి నెటట యల్లి రూపుమా 
పెడున కడంగి పార్టుం డెద బేర్దిన శోకము నార్వం జాలునే? 
పుడమి ధనంబు నాకము విభూతియు.. జేరెన యేని నల్ల న 
వ్వెడు నభిమన్యు నెమ్మొగము వే యగు పాలును బోల నేర్దునే? 145 


ప్రతిపదార్థం: పార్టుండు= అర్జునుడు; కడంగి= పూని; కొడుకున్‌+వధించిరి+అన్నన్‌= అభిమన్యుడిని చంపారు అని చెప్పగానే; 
కురుకోటికిన్‌= కౌరవుల మొత్తానికి; నెట్టన= వెంటనే (తొందరగా); అల్లి= కోపించి; రూపుమాపెడున= చంపితీరుతాడు; ఎదన్‌= 
మనస్సులో; పేర్చిన, శోకమున్‌= అతిశయించిన పుత్రశోకాన్ని; ఆర్బన్‌+చాలును+ఏ?= పోకార్భ గలుగునా?; పుడమిన్‌ ధనంబు= 
భూలోక ఐశ్వర్యం; నాకము+విభూతియున్‌= స్వర్ణసంపదయున్నూ; చేరిన ఏనిన్‌= దొరికినప్పటికిన్నీ; అల్ల+నవ్వెడు+అభిమన్యు+ 
నెమ్మొగము= మందంగా నవ్వే అభిమన్యుడినిండు మొగం; వేయగు పాలును= సహ(స్రాంశము నైనా (వెయ్యోభాగమునైనా); 
పోలనేర్చునే?= సరిపోలునా? 


తాత్పర్యం: కొడుకును చంపారని వినగానే అర్జునుడు కౌరవుల మొత్తాన్నీ వెంటనే హతమార్చకుంటాడా! అయినా 


అది అర్జునునిమనస్సులో రేగినపుత్రశోకాన్ని ఆర్పగలదా! భూలోక సంపదా, స్వర్గలోకంలోని ఐశ్వర్యమూ అంతా 
లభించినప్పటికీ ఆ అభిమన్యుడి చిరునవ్వు తోడి నిండుమొగానికి వెయ్యో భాగమైనా సరిపోలుతుందా?” 


206 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: ఈ చంపకమాలావృత్తంలో అభిమన్యుడి చావు విని కౌరవులందరిని అర్జునుడు చంపక వదలిపెట్టుతాడా! ఆతడి 
పుత్రశోకాన్ని ఆర్పటానికి వీలవుతుందా? అని అర్జునుడిని గురించి ధర్మజుడు మొదట భావించి, వెంటనే ఎన్ని సంపదలున్నా, 
స్వర్గ సంపద లభించినా అభిమన్యుడి ముఖ సౌందర్యానికి అవి ఏ మాత్రమూ సాటిరావు అని ఈ పద్యం చివరి పాదంలో తిక్కన 
ధర్మజసంతాప రూపంలో నిరూపించాడు. 


వ. _ అనిమజియుననేక ప్రకారంబులం బలవించుచున్నసమయంబునం గృష్టద్వైపాయన మునీంద్రుం డయ్యెడకు 
విజయంచేయుటయు, నవ్విభుండు ప్రత్యుత్చానంబు సేసి, దండప్రణామం బాచరించి, యాసన విన్యాసన 
ప్రముఖ పూజావిశేషంబుల నారాధించి య మృహాత్ముతో నిట్లనియె. 146 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలవించుచున్న= విలపిస్తూ 
ఉండే; సమయంబునన్‌= సందర్భంలో; కృష్ణద్వైపాయన మునీంద్రుండు= వ్యాస మునీంద్రుడు; ఆ+ఎడకున్‌= ఆ చోటుకు; 
విజయం చేయుటయున్‌= విచ్చేయగా; ఆ+విభుండు= ఆ రాజు(ధర్మరాజు); ప్రత్యుత్హానంబు+చేసి= పైకిలేచి స్వాగతంపలికి; 
దండప్రణామంబు+ఆచరించి= కర్ర నేలపై పడినట్టు సాష్టాంగ నమస్కారం చేసి; ఆసన, విన్యాసన, ప్రముఖ, పూజా, విశేషంబులన్‌= 
ఆసనం ఉంచటం మొదలైన విశేషార్భనలతో; ఆరాధించి= పూజించి; ఆ+మహాత్ముతోన్‌= ఆ వేదవ్యాస మునీంద్రుడితో; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని పలురకాలుగా దుఃఖిస్తూ ఉండగా వ్యాసమునీంద్రుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు లేచి, ఎదురేగి 
సాష్టాంగ దండప్రణామం చేసి, ఆసనాది విధులతో పూజించి, ఆ మహామునితో ఇట్లా అన్నాడు: 


నిశేషం: 1. ప్రస్తుత వచనభాగంలో వేదవ్యాసుని రాక - ఆయన్ని ధర్మరాజు అతిథిపూజా విశేషాలతో ఆహ్వానించిన విషయం 
అభివర్షితం. నన్నయ రచనా విధానంలో ఉండే జొచిత్యాన్ని గుర్తించిన తిక్కన, సందర్భానుసారంగా వ్యర్ధ పదరహితంగా వచన 
రచన ఏ విధంగా నిర్వర్తించాడో విస్పష్టం. వేదవ్యాసుని ఆగమనాన్ని ఏదో ఒక పద్యంలో నిబంధించి ఉండవచ్చును. కానీ, కథాగమన 
వైచిత్రికి వచనం ఎంత అనుకూలమో ఈ వచన భాగంలో తిక్కన సూచించాడు. 


2. 'వేదవ్యాసాగమనము,నారదు. డకంపనునకు మృత్యుదేవతా ప్రభావం బెజింగించుట, సువర్షస్టీవి చరిత్రము, షోడశరాజ 
చరిత్రము, అను వృత్తాంతములతో కూడిన కథాభాగము ((ద్రోణ.2. 146-224) భండార్కరు ప్రతి ప్రధాన పాఠమునందు 
విడువబడినది.అనుబంధమునందు 220 పంక్తులు గల ఈ(గ్రంథ భాగము చేర్చంబడినది. (అను-1-8 పుట 264). ఈ భాగము 
చిత్రశీలాప్రతి, పి.పి.యస్‌. శాస్త్రి ప్రతి. కుంభకోణ ప్రతి - వీనియందు ప్రధాన పాఠముగా చేర్చంబడియున్నది. 


భండార్కరు ప్రతి సంపాదక వర్గమువా రీలోపము నీ [క్రింది విధముగా సమర్థించియున్నారు. ఈ కథలన్నియు శాంతి 
పర్వమున కన్పించుచున్నవి. శారదాప్రతియందు ద్రోణపర్వమున నీ భాగము విడువబడినది. శాంతిపర్వమునం దీకథలు 
సందర్బోచితముగా కాన్ప్సించుచున్నవి. ద్రోాణపర్వమునం దివి యంతగా తగి యుండలేదు. ద్రోణపర్వమునందలి షోడశరాజ 
వృత్తాంతమున ఒక అసందర్భమును కలదు. పరశురాముడిని పదునార్నురు మహారాజులలో చేర్చుట యుక్తము కాదు. సంస్కృత 
శాంతి పర్వమునందు పరశురాముడి స్థానమున సగరుడు పేర్కొనబడి యున్నాడు. ఇది యుచితముగా కాన్సించును. 
మృత్యుదేవతా (ప్రభావము తరువాత ద్రోణపర్వమున ఫలశ్రుతి కూడ చేర్చబడియున్నది. ఈ అంశములను బట్టి చూడంగా. 
బైవృత్తాంతము లన్నియు శాంతిపర్వమున మొదట వ్రాయంబడె ననియు, తరువాత దట్రోణపర్వమునందు ప్రక్షిప్త్రములుగా 
చేర్చంబడినట్టును విశదమగుచున్నది.” 


తెలుగుభారతమున వేదవ్యాసాగమనము, నారదు6 డకంపనునకు మృత్యుదేవతా ప్రభావం బెటింగించుట, సువర్షస్టీవి 
చరిత్రము, షోడశరాజ చరిత్రము అను ఘట్టములు కలవు. శాంతిపర్వమున నీ కథాంశములు కొన్ని మార్పులతో తిరిగి కాన్సించును. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 207 


ఇచట అకంపనుని వృత్తాంతము లేదు. పర్వత నారద వృత్తాంత మధికముగా నున్నది (శాంతి 229- 290). తెలుంగు భారతమున 
'ద్రోణపర్వమునగాని, శాంతి పర్వమునగాని, షోడశరాజ చరిత్రమునందు సగరుని ప్రశంస చేర్చబడలేదు. పరశురాముని వృత్తాంతమే 
యున్నది. షోడశరాజ వృత్తాంతమునకు సంబంధించిన పద్యములు తెనుంగున రెండు పర్వములందును ఒకే రీతిగానున్నవి. 
(ఆంధ్రమహాభారతము. సంశోధితము[ద్రణము. 'ద్రోణపర్వము. ద్వితీయాశ్వాసము. పాదసూచి. పు. 354 - 355). 


సీ. 'పరసేన భేదింప బనిచితి నేను సౌ । భద్రుని వాండు నబ్బలము సొచ్చె; 


వెనుక నేమును జొచ్చి చనంగ సైంధవుండు మ । మ్మాంగిన6 దోడ్పడ ననువు దప్పె; 
నప్పుడు పెక్కంద్రు రప్పాడి న వ్వీరు.। బొదివిన నాఅడి. బోయె నట్లు 
సుకుమారమూర్తి. బుత్తకు నొంటిమైం బిన్న। పాపని నలుంగుల పాలు పడంగ6 


ఆ. _ బనిచి తాను బ్రతుకు పాపాత్త్ముం డెందును । గలండె? విపుల శోకజలధి మునింగి 
పేరు తల్లడమున బిమ్మిటి కొనియెడు€ । జిత్త: మింక నేమి సేయువాండ? 147 


ప్రతిపదార్దం: ఏను= ధర్మజుడనైన నేను; సౌభ(ద్రునిన్‌= అభిమన్యుడిని; పరసేనన్‌= శత్రు సైన్యాన్ని; భేదింపన్‌= భేదించటానికై; 
పనిచితిన్‌=పంపాను; వాండున్‌= ఆ అభిమన్యుడుకూడా; ఆ+బలము= ఆ సైన్యం; చొచ్చెన్‌= ప్రవేశించాడు;వెనుకన్‌= అతడి 
వెనుక; ఏమును= మేమున్నూ; చొచ్చి+చనంగన్‌= (ప్రవేశించి పోగా; మమ్మున్‌= మమ్ము; సైంధవుండు= జయద్రథుడు; 
ఆంగినన్‌= అడ్డగించగా; తోడ్పడన్‌= సహాయ పడటానికి; అనువు= (ఆనుకూల్యం) అవకాశం; తప్పెన్‌= తప్పిపోయింది; 
అప్పుడు= ఆ సందర్భంలో; పెక్కండ్రురు= అనేకులు; ఆ+పాడిన్‌= ఆ వివాదంలో; ఆ+వీరున్‌= వీరుడైన అభిమన్యుడిని; 
పొదివినన్‌= చుట్టుముట్టగా; ఆజడింబోయెన్‌= మరణించాడు; అట్టు= ఆ విధంగా; సుకుమారమూర్తిన్‌= కోమలమైన స్వరూపం 
కలవాడిని; పుత్రకున్‌= కుమారుడిని; పిన్నపాపనిన్‌= పసిపిల్లవాడిని; ఒంటిమైన్‌= ఒంటిగా; అలుంగులపాలు+పడంగన్‌= 
బాణాల వశం అయ్యేటట్టు; పనిచి= పంపి; బ్రతుకు= జీవించునట్టి; పాపాత్ముండు= కఠినుడు; ఎందునన్‌= ఎందైనా; కలండె?= 
ఉన్నాడా?; విపుల, శోక, జలధిన్‌= విస్తారమైన శోకం అనే సముద్రంలో; మునింగి= మునిగి; పేర్చు+తల్లడమునన్‌= అతిశయించే 
బాధ (కలత)తో; చిత్తము= మనస్సు; బిమ్మిటి కొనియెడున్‌= స్మారకం తప్పిపోతూ ఉన్నది; ఇంకన్‌= ఇక పై;ఏమి+చేయువాండన్‌?= 
ఏమి చేయగలను? 

తాత్పర్యం: 'నేను అభిమన్యుడిని శత్రుసేనను భేదించటానికి పంపాను.వాడున్నూ ఆ సైన్యంలో ప్రవేశించాడు. 
అతడి వెనుక మేము పోవటానికి ప్రయత్నించగా సైంధవుడు మమ్మల్ని అడ్డగించాడు. అభిమన్యుడికి సహకరించే 
అవకాశం అంతటితో తప్పిపోయింది. అప్పుడు పలువురు ఆ వీరుడిని చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చారు. 
కోమల స్వరూపుడూ, పసిపాపడూ అయిన కుమారుడిని ఆ విధంగా ఒంటిగా బాణాలపాలు కావటానికి పంపి, 
తాను జీవించే కఠినాత్ము డెక్కడైనా ఉన్నాడా? అతి విస్తారమైన శోకసముద్రంలో మునిగి మిక్కిలి తల్లడపాటు 
చెంది మనస్సు ప్రజ్ఞ కోల్పోగా ఇంక చేసే దేముంది?” 


వ. _ అనిన విని మునీశ్వరుం డమ్మనుజేశ్వరున కిట్లనియె : 148 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగా; విని; మునీశ్చరుండు= వేదవ్యాసుడు; ఆ+మనుజ+-ఈశ్చరునకున్‌= ఆ రాజుకు 
(ధర్మరాజుకు); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని ధర్మరాజు పలుకగా వేదవ్యాసుడు విని అతడితో ఇట్లా అన్నాడు: 


208 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. “పలువురు రాజులం దునిమె బల్లిదు( దాతండు పిన్నపాపండే? 
యలుగుల పాలు సేయకభియాతులు పువ్వుల కోల సాంతురే? 
కలంగుదురే విపద్దశల కాజియ నార్యులు సావు లింత విం 
తలె? గరుడోరగ ద్యుచర దానవకోటుల చావు6 జూడమే? 149 


ప్రతిపదార్థం: బల్లిదుండు= మిక్కిలి బలవంతుడు;పలువురు+రాజులన్‌= పెక్కుమంది రాజులను; తునిమెన్‌= సంహరించాడు; 
ఆతండు= ఆ అభిమన్యుడు; పిన్నపాపండు+ఏ?= పసిబాలుడా?; అభియాతులు= శత్రువులు లేదా పైకి దండెత్తి వచ్చేవాళ్ళు; 
అలుంగుల+పాలు+చేయక= బాణాలపాలు కావించకుండా; పువ్వులకోల= పూలబాణం; చాంతురే?= ప్రయోగిస్తారా?; ఆర్యులు= 
పెద్దలు, పూజ్యులు; విపద్‌+దశలన్‌= ఆపదలయొక్క పరిస్థితులలో; కాజీయన్‌= బాధతో; కలంగుదురు+ఏ?= కలత చెందుతారా?; 
చావులు= మరణాలు; ఇంత వింతలు+ఏ?= ఇంత ఆశ్చ్ళర్యకరమైనవా?; గరుడ+ఉరగ, ద్యుచర, దానవ, కోటుల, చావున్‌= 
గరుడులు, నాగులు, ఖేచరులు (దేవతలు); రాక్షసులయొక్క మరణాన్ని; చూడమే!= చూస్తూనే ఉన్నాం గదా! 


తాత్పర్యం: “మిక్కిలి బలవంతుడైన ఆ అభిమన్యుడు చిన్నబాలుడా? అంతమంది రాజులను అంతం చేశాడు. 
పైకి దండెత్తి వచ్చే శత్రువులు బాణాలు (ప్రయోగించకుండా పూలబాణాలు 'ప్రయోగిస్తారా?అన్నీ తెలిసిన పెద్దలు 
ఆపదలలో బాధతో కలత చెందుతారా? చావులు ఆశ్చర్యకరములా! గరుడులు, నాగులు, ఖేచరులు (ఆకాశంలో 
సంచరించే దేవతలు) రాక్షసులు మొదలైన వారి చావును మనం చూడటం లేదా?” 


క. _ 'ఎప్పాట నెవ్వరికి విధి । దప్పింప వశంబె? ధైర్యధనఘనుం డవు నీ 
విప్పరుసున నడలుట గడు । నొప్పదు; శమియింప వలయు నుర్వీనాథా! 150 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా! (ధర్మరాజా అని సంబోధన); ఎప్పాటన్‌(ఏ+పాటన్‌)= ఏవిధంగానైనా; ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనా; 
విధిన్‌= కాలానుగుణంగా ప్రవర్తించే కర్మ పరిస్థితిని; తప్పింపన్‌+వశంబె?= తప్పించుకొనటానికి వీలౌతుందా?; నీవు; ధైర్యధన 
ఘనుండవు= ధైర్యమే ధనంగా కలిగిన వాళ్ళలో గొప్పవాడవు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; అడలుట= శోకించటం; కడున్‌= 
మిక్కిలి; ఒప్పదు= తగదు; శమియింపన్‌ వలయున్‌= శాంతించాలి. 


తాత్పర్యం: 'ఓ రాజా! ఎక్కడైనా, ఎవ్వరికైనా విధిని తప్పించుకోవటం సాధ్యమా? నీవు ధీరులలో మేటివి. ఈ 
విధంగా వ్యథ చెందటం తగదు. నీవు శాంతించాలి.? 

నిశేషం: ఉర్వీనాథా! అనే సంబోధనలో నీవు క్షమ(ఓర్పు) వహించాలి అని సూచన. భూమి (ఉర్వి) సహనానికి మారుపేరు. అట్టి 
ఉర్వికి అధినాథుడవైన నీవు బేలవు కావటం తగదు. ఉత్తమవీరుడికి ఉండవలసిన ప్రసిద్దగుణం ధైర్యం, అట్టి ధైర్యధనులలో 
నీవు ఘనుడవై ఉండి కూడా ఈ విధంగా శోకించటం ఎంతమాత్రమూ సబబు కాదు. వ్యాసుడు శమహప్రాధాన్యాన్ని నొక్కి 
వక్కాణించాడు. ద్విత్వపకార ప్రాస నొక్కి చెప్పటానికి ఎంతో దోహదకారిగా ప్రయుక్తం. 


వ. _ అనిన సాత్యవతేయునకుం గౌంతేయాగ్రజుం డిట్లనియె. 151 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; సాత్యవతేయునకున్‌= సత్యవతీపుత్రుడైన వ్యాస మునీంద్రుడికి; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీపుత్రులలో అందరికంటే ముందుపుట్టిన వాడైన ధర్మరాజు; ఇట్ట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అనగా ధర్మరాజు వ్యాసుడితో ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 209 


నిశేషం: వ్యాస ధర్మజుల పేర్తు నేరుగా చెప్పకుండా ఫలానావాళ్ళ కుమారులని ఇరువురి తల్టుల పేరను స్ఫురింపజేయటం ఇందులోని 
టా! టా! ఛా 
విశేషం. 


చ. 'వెరవును లావునుం గలిగి విక్రమసంపద నొప్పి ధీరు లై 
పరంగిర కాని తమ్ము మృతభావ వికారము వొందకుండ సు 
స్టైరముగ6 బ్రాణరక్షణము సేయ6గ రాజులు సాల రైర? యె 
వ్వరుం దలపోయ మృత్యు వనివార్యమె? తాపసముఖ్య! యిమ్మెయిన్‌.' 152 


ప్రతిపదార్దం: తాపసముఖ్య!= మౌనులలో (ప్రధానమైనవాండా! (వేదవ్యాస మునీంద్రా); వెరవును= ఉపాయమున్నూ; లావున్‌= 
బలమున్నూ;కలిగి= ఉండి; విక్రమసంపదన్‌= పరాక్రమం యొక్క సంపత్తుచేత; ఒప్పి= ప్రకాళించి; ధీరులు+ఐ= ధైర్యం కలవారై; 
పరఈ.గిరి+అ+కాని= ఒప్పినారే కాని; తమ్మున్‌= తమను; మృతభావ వికారము= చస్తాం అనే అభిప్రాయం వలన కలిగిన మానసికమైన 
గిట్టనితనాన్ని (వికృతి); పొందకుండన్‌= కలుగకుండా; ఎవ్వరున్‌= ఎవ్వరుకూడా; సుస్థిరముగన్‌= దృఢంగా లేదా నిలకడగా; 
'ప్రాణరక్షణము+చేయంగన్‌= ప్రాణాలను కాపాడటం చేయటానికి; రాజులు= ప్రభువులు; చాలరు+ఐరె?= సమర్హులు కాకపోయారా?; 
-ఈ+మెయిన్‌= ఈ విధంగా; తలపోయన్‌= ఆలోచించగా; మృత్యువు= మరణం; అనివార్యము+ఎ?= నివారించటానికి సాధ్యం 
కానిదా? 


తాత్పర్యం: 'మునివర్యా! ఉపాయమూ బలమూ ఉండి పరా[క్రమంతో ధీరులై ప్రకాశించారే కాని, చస్తాం అనే 
మనోవికారం తమ్ము పొందకుండా రాజులు నిలకడగా (ప్రాణరక్షణ చేయటానికి సమర్భులు కాలేకపోయారు గదా! 
బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే!” 


విశేషం: వ్యాసుడి ఓదార్పు మాటలతో కొంత ఉపశమనాన్ని పొందిన ధర్మజుడు రాజులు యుద్ధంలో తమ పరా(క్రమాన్ని 
ప్రకటించటం సహజం. విజయమో, వీరస్వర్గమో! రణరంగంలో ప్రాణరక్షణ ప్రయత్నం అవసరం. విధి వక్రించినప్తుడు 
మృత్యువు అనివార్యమే కదా! అని సమాధాన పడినట్టు తిక్కన చంపకమాలా వృత్తంలో వివరించాడు. ఈ పద్యంలో రకారం 
ప్రాసస్టానంలోనే కాక అక్కడక్కడా ఒకింత విరివిగా ప్రయోగించబడింది. అది అన్నివంటి పరాక్రమ స్పూర్తినే గాక మానసికంగా 
పొందే దుఃఖాన్నికి కూడా సూచన. 


వ. అనుటయు., బారాశర్యుండు పాండవాగ్రజున కిట్లను.“దొల్లి యిట్లు పుత్ర మరణ శోకాతురుండైన యకంపనుం 
డనురాజు నారదమునిచేత మృత్యుప్రకారంబు దెల్లంబుగా విని యుపశమితశోకుం డయ్యె నని విందు 
మయ్యితిహాసంబు తెఅం గెటింగించెద; నది నీయంతఃకరణంబు సంతాపంబు మాని శాంతి యొనర్హు 
నవహితుండ వై యాకర్ణింపుము. 153 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అనగా; పారాశర్యుండు= పరాశరమహర్షి కుమారుడైన వ్యాసుడు; పాండవ+అ(గ్రజునకున్‌= 
పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటూ ఉన్నాడు; తొల్లి= పూర్వం; ఇట్టు= ఈ విధంగానే; 
పుత్రమరణ శోక+ఆతురుండు+ఐన= కుమారుడి చావువలన దుఃఖంతో బాధపడేవాడైన; అకంపనుడు+అను, రాజు= అకంపనుడు 
అనే పేరుగల ప్రభువు; నారదమునిచేతన్‌= నారదమునీంద్రుడి చేత; మృత్యుప్రకారంబు= మృత్యువుయొక్క విధము; 
తెల్లంబుగాన్‌= స్పష్టంగా; విని; ఉపశమిత, శోకుండు+అయ్యెన్‌= అణగిన లేదా నశించిన దుఃఖం కలవాడు అయ్యాడు; 
అని+విందుము= అని వింటూ ఉన్నాం; ఆ+ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొనే ఆ పూర్వకథయొక్క; తెజంగు= (క్రమం; 
ఎజింగించెదన్‌= తెలియజేస్తాను; అది= ఆ కథ; నీ+అంతఃకరణంబు= నీ ఆత్మ(మనస్సు) యొక్క; సంతాపంబు= వ్యథ; మాన్చి= 
మానేటట్లు చేసి; శాంతి+ఒనర్భున్‌= శాంతి కలిగిస్తుంది; అవహితుండవు+ఐ= సావధానుడవై; ఆకర్షింపుము= వినుము. 


210 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అనగానే వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'పూర్వం ఇట్లాగే పుత్రుడి మరణం వలన కలిగిన 
దుఃఖంతో బాధపడే అకంపనుడు అనే రాజు, నారదుడు తెలిపిన మృత్యుప్రకార విధానాన్ని స్పష్టంగా విని చిత్తశాంతి 
పొందాడు. ఆ కథను నీకు చెప్పుతాను ఏకాగ్రతతో వినుము. అది నీ మనసులోని బాధను తొలగించి శాంతిని 
కలిగిస్తుంది. 

నిశేషం: 1. సాధారణంగా లోకంలో శోకంతో విలపించే వ్యక్తులు తమకు కలిగిన దుఃఖం మరెవ్వరికీ కలిగి ఉండదని భావిస్తూ 
ఉంటారు. అటువంటి సందర్భంలో పూర్వం ఎందరో ప్రసిద్దులు పొందిన కష్టపరంపరలను ప్రస్తుత సంఘటనలకు అన్వయిస్తూ 
చెప్పటం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది. వ్యాసుడు ధర్మరాజుకు అకంపనవృత్తాంతం - అందులో ఉన్న పుత్రశోకం 
వివరించటానికి అదే కారణం. 

2. వ్యాస - ధర్మరాజుల పేర్లను వాళ్ళ తండ్రుల పేర్చు స్ఫురించేటట్టు అపత్యార్థంలో ప్రయోగించటం ఇందులోని విశేషం. 
అకంపన వృత్తాంతంలోని కథ పుత్ర మరణానికి సంబంధించినదే కావటం వలన ప్రస్తుత సందర్భానికి చక్కగా అదికింది. 
సీ.  పగతు రకంపను పై నెత్తి వచ్చి క; య్యము సేసి యాతని నడంగం బట్టి 

కొనుటయు. జూచి తత్తనయుండు హరియను । వాండు దోర్దర్చదుర్వారమూర్తి 
యవ్విరోధులమీ6ద నడరి బల్విడి6 దండ్రి । విడిపించి విక్రమ విహరణమున. 
దనివోక మజియు నుద్ధతిం గరిరథఘోట ।; భటనికాయంబుల బడలు పజుప 


ఆ. _నుగ్రులగు ననేకయోధులు చలమున. | గూడుకొని మహాస్త్ర ఘఫోరశస్త 
తతుల నక్కునూరు మృతుం జేసి; రప్పుడు | గనలి రభసమున నకంపనుండు. 154 


ప్రతిపదార్హం: పగతురు= శత్రువులు; అకంపనుపైన్‌= అకంపనుడిమీదికి; ఎత్తివచ్చి= దండెత్తివచ్చి; కయ్యము+చేసి= యుద్దం 
చేసి; ఆతనిన్‌= ఆ అకంపనుడిని; అడంగన్‌= లోబడేటట్టు; పట్టికొనుటయున్‌= బంధించటాన్ని; చూచి= కనుగొని; 
తద్‌+తనయుండు= ఆ అకంపనుడి కొడుకు; హరి+అనువాండు= హరి అనే పేరుగలవాడు; దోః+దర్చ+దుర్యార మూర్తి= 
బాహువుల (భుజముల)యొక్క గర్వంచేత అడ్డగించటానికి వీలుకాని స్వరూపం కలవాడు; ఆ+విరోధులమీ6దన్‌= ఆ 
శత్రువులపైన; అడరి= విజృంభించి; బల్విడిన్‌= శౌర్యంతో (లేదా వెంటనే); తండ్రిన్‌= తండ్రిని; విక్రమ విహరణమునన్‌= 
పరా[క్రమం యొక్క విహారంతో; విడిపించి= విమోచన కలిగించి;తనివోక= తృప్తిపడక; మజీయున్‌= మళ్ళీ; ఉద్దతిన్‌= గర్వంతో; 
కరి, రథ, ఘోట, భట, నికాయంబులన్‌= ఏనుగులు, తేరులు, గుర్రాలు, కాలుబలము యొక్క గుంపులను; బడలుపబుపన్‌= 
(శ్రమపెట్టగా (నొప్పించగా); ఉగ్రులు+అగు+అనేకయోధులు=  భయంకరులైన పెక్కుమంది యుద్దవీరులు; చలమునన్‌= 
పట్టుదలతో;కూడుకొని= ఒకటిగా 'క్రమ్ముకొని; మహా, అస్త్రఘోర, శస్త్ర, తతులన్‌= గొప్పు బాణాల (భయంకరాలైన,) 
తీవ్రములైన ఆయుధాల సమూహాలతో; ఆ+కుమారున్‌= ఆ అకంపనుడి కొడుకును; మృతున్‌+చేసిరి= చచ్చినవాడిని చేశారు; 
అప్పుడు= ఆ సందర్భంలో; అకంపనుండు; కనలి= కోపించి; రభసమునన్‌= వేగంతో. 


తాత్పర్యం: శత్రువులు అకంపనుడి మీదికి దండెత్తి అతడిని స్వాధీనం చేసికొని బంధించారు. అది చూచి అతడి 
కొడుకు హరి అనేవాడు వారింప సాధ్యంకాని భుజగర్వంతో ఆ శత్రువులపైన విజృంభించి వెంటనే తండ్రిని తన 
పరాక్రమంతో విడిపించి, అంతటితో తృప్తిపడక మళ్ళీ గర్వంతో చతురంగబలాల్ని (శ్రమపెట్టగా భయంకరులైన 
శత్రుయోధులు వివిధాస్త్రశస్తాలతో అతడిని చంపారు. అప్పుడు అకంపనుడు మిక్కిలి కోపించి వేగంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 211 


క. విపినంబు నడంచు దవశిఖి ।; కుపమాస్థానమయి పగఅి యొప్పు సెజటీిచి యా 
తృపురము సొత్తెంచెం దూ । ర్యపటు ధ్వను లెసంగ ననిమిషాధిపు భంగిన్‌. 155 


ప్రతిపదార్థం: విపినంబున్‌= అడవిని; అడంయ= అణచు(హరించే); దవళిఖికిన్‌= కార్చిచ్చుకు; ఉపమస్థానము+అయి= పోలికు చోటై 
(నిధానమై); పగణ= శత్రువుల; ఒప్పున్‌= అందాన్ని; చెజిచి= నశింపజేసి; అనిమిష+అధిపు భంగిన్‌= దేవతల ప్రభువైన ఇంద్రుడివలె; 
తూర్య పటు ధ్వనులు= వాద్యాల బలమైన శజ్టాలు; ఎసంగన్‌= అతిశయించగా; ఆత్మపురము= తన నగరం; చొత్తెంచెన్‌= ప్రవేశించాడు. 
తాత్పర్యం: అడవిని కాల్చే దావాన్షితో పోల్చదగినవాడై శత్రువుల అందాన్ని నశింపజేసి, వాద్యాల (మోతలు 
అతిశయించగా దేవేంద్రుడి వలె తన నగరంలో ప్రవేశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు గెలిచి వచ్చియు. 156 
తాత్సర్యం: ఈ విధంగా జయించి వచ్చియున్నూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. పుత్తుం దలంచి తలంచి పొగులుచు నున్నయ । న్నరవరేణ్యు కడకు నారదుండు 


నెమ్మి వచ్చుటయును నిభృతుండై యాసనా । ర్ట్యాది పూజనంబు లాచరించి. 15/7 


ప్రతిపదార్థం: పుత్రున్‌= కొడుకును; తలంచి, తలంచి= పదే పదే స్మరించి; పొాగలుచున్‌= దుఃఖిస్తూ; ఉన్న= ఉండే; ఆ+నరవరేణ్యు 
కడకున్‌= ఆ రాజు(శ్రేష్టుడి దగ్గరకు; నెమ్మిన్‌= ప్రీతితో(అను[గ్రహంతో); నారదుండు= నారద మహర్షి వచ్చుటయును= రాగా; 
నిభృతుండు+ఐ= వినయం కలవాడై; ఆసన+ఆర్హ్య+ఆది, పూజనంబులు= పీటవేయటం, పాదాలు కడగటం మొదలైన సేవలు; 
ఆచరించి= చేసి. 


తాత్పర్యం: కుమారుడిని పదే పదే తలచుకొని బాధపడుతూ ఉండే ఆ అకంపనమహారాజు దగ్గరకు నారదుడు 
ఎంతో ప్రీతితో రాగా, ఆ మహర్షికి వినయంతో ఆసనం వేసి అన్ని మర్యాదలూ చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _అతనికడ నుండి యమ్మహీపతి యత్తాపస ముఖ్యునకు నిజవృత్తాంతం బెజింగించి, కొడుకు 
గుణంబు లగ్గించి వానిం గోలుపోవుటం జేసి విజయంబు ప్రియంబు సేయకున్నదని తన వగపును 
తెలిపి మజియును. 158 


ప్రతిపదార్థం: అతని కడన్‌+ఉండి= ఆ నారదుడి దగ్గరనే ఉండి; ఆ+మహీపతి= ఆ అకంపన మహారాజు; ఆ+తాపసముఖ్యునకున్‌= 
ఆ ముని శ్రేష్టుడికి; నిజ+వృత్తాంతంబు= తన కథ; ఎజింగించి= తెలియజేసి; కొడుకు గుణంబులు= పుత్రుడి సుగుణాలు; అగ్గించి= 
పొగడి; వానిన్‌= ఆ కుమారుడిని; కోలుపోవుటన్‌+చేసి= పోగొట్టుకొనటం చేత; విజయంబు= జయించటం; ప్రియంబు= ప్రీతి; 
చేయకున్నది= కలిగించకుండా ఉన్నది; అని= ఆ ప్రకారంగా; తన+వగపును= తన దుఃఖాన్ని; తెలిపి= వెల్లడించి; మజియును= 


ఇంకా. 
తాత్పర్యం: నారదుడి దగ్గర కూర్చుండి తన వృత్తాంతాన్ని చెప్పాడు. కొడుకు గుణాలను కీర్తించాడు. అతడిని 
పోగొట్టుకొనటం వలన విజయం కలిగినా అది సంతోషాన్ని కలిగించటం లేదని దుఃఖాన్ని ప్రకటించాడు. అంతేకాక. 


విశేషం: అకంపపనుడు పుత్రమరణంతో ప్రకంపను డయ్యాడు. విస్తారంగా సామ్రాజ్యాన్ని వ్యాపింపజేశాడు. కానీ, అతడికి విజయం 
'ప్రియం కలిగించలేదని తనకడకు విజయం చేసిన నారదుడికి విన్నవించటం ఈ వచనరచనలోని విశేషం. 


212 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. “మునినాయక! మృత్యువు ప్రభు । వని విందుము లోకమునకు; నది యెట్లొకొ! త 
జ్ఞననంబు. దత్త్రభావము । వినం దలంచెద; నుచితమేని వినిపింపు తగన్‌. 159 


ప్రతిపదార్హం: మునినాయక!= ముని(శ్రేష్టుడవైన నారదా!; లోకమునకున్‌= సమస్త ప్రపంచానికి; మృత్యువు= మృత్యుదేవత; 
'ప్రభువు= రాజు; అని+విందుము= అని వింటూ ఉన్నాం; అది+ఎట్టు+ఒకొ!= అది ఏ విధంగానో!; తద్‌= ఆ మృత్యువుయొక్క; 
జననంబు= పుట్టుక; తద్‌= దానియొక్క; ప్రభావము= మాహాత ట్రం; వినన్‌= వినటానికి; తలంచెదన్‌= కోరుతున్నాను; ఉచితము+ 
ఏని= తెలియదగినది అయితే; తగన్‌= తగునట్టు (యుక్తం అగునట్టు); వినిపింపు= వినిపించుము. 


తాత్పర్యం: 'నారదమునీంద్రా! ఈ లోకానికి మృత్యుదేవత ప్రభువు అని వింటున్నాం. అది ఎట్లాగో, దాని పుట్టుకనూ, 
మాహాత్మ్యాన్నీ వినాలని ఆసక్తిగా ఉన్నది. నేను అడిగింది సమంజసము, తెలియదగినది అని అనుకొంటే 
సముచితంగా వివరించవలసింది.” 


విశేషం: ఏ విషయమైనా శ్రోతయొక్క అభ్యర్థననూ అందులో ఉండే జౌచిత్యాన్నీ పురస్కరించుకొనే మహనీయులు 
సమాధానమిస్తారు. ఆసక్తికరమైన విషయాన్ని అడగటం (శోతయొక్క ధర్మం. చెప్పటం కథకుడి విధి. తెలిసిన వారు తమకు 
తెలుసును గదా అని ఊరక ఎదుటివారికి చెప్పటం ని'ష్ర్రయోజనం. నిరర్ధకం. అందులోనూ తాత్విక విషయం ఊరక తేరక 
చెప్పరాదు. శ్రోత పదే పదే ఆసక్తితో ఉత్కంఠతో అడిగినప్పుడే చెప్పాలి. మృత్యువు యొక్క పుట్టుకనూ, దాని ప్రభావాన్నీ 
చెప్పవలసిందని అకంపనుడు నారదుడిని అర్థించిన విధానం ఈ వచన రచనలో (ప్రధానాంశం. 

నారదు( డకంపనునకు మృత్యుదేనతా ప్రభానం బెజణింగించుట (సం. అను. 1-8-67 పంక్తి 


వ. అనిన విని యమ్మహాత్ముండు గరుణాయత్తచిత్తుండై యతనికిట్లను ' బంధుమరణ శోకం బుడుపం జాలెడు 
మృత్యుప్రకారకథ వినుట మేలు; నీ వవధానపరుండవై వినుము సెప్పెదం; బ్రజాపతి ప్రజల సృజియించి 
పదంపడి సంహారంబు లేమిం జేసి భూమికి. దదీయభారంబు దుర్ధరం బగుటయు, ననుసంధించి 
చింతాక్రాంతుందై తతృంహారంబునకు నుపకరణంబు గానక కటకటంబదిన నతని యింద్రియంబుల వలన 
మహాజ్వలనంబు జనియించి యెల్ల దిక్కులం బర6గి చరాచరాత్మకంబైన భూతవ్రాతంబు దహింపం 
గడంగుటయు భువన హెతార్థంబుగా భవుండు సని కమలభవు శరణు నొచ్చినం, బ్రజ్వరిల్లుచున్న 
యమ్మహానుభావుం డద్దేవు నాలోకించి యాదరభరితాంతఃకరణుం డై. 160 


ప్రతిపదార్దం: అనినన్‌= అని అకంపనుడు అడుగగా; విని; ఆ+మహాత్ముండు= (త్రికరణశుద్ది గల త్రిలోక సంచారి అగు) 
ఆ నారదుడు; కరుణా+ఆయత్త+చిత్తుండు+ఐ= దయకు అధీనమైన మనస్సు కలవాడై; అతనికిన్‌= ఆ అకంపనుడికి; ఇట్టు= 
ఇట్టా; అనున్‌= అంటున్నాడు; బంధుమరణ శోకంబు= చుట్టాల చావుకు సంబంధించిన; మానసికమైన దుఃఖము; ఉడుపన్‌+చాలెడు= 
పోగొట్టగలిగే; మృత్యు ప్రకార కథ= మృత్యుదేవత యొక్క విధమునకు చెందినట్టి వృత్తాంతం; వినుట= వినటం; మేలు= శుభం; 
నీవు; అవధాన పరుండవు+ఐ= మనస్సును నిలపటంలో ఆసక్తి కలవాడవై (అనగా శ్రద్ధాసక్తులు కలవాడవై); వినుము; చెప్పెదన్‌= 
చెబుతున్నాను; ప్రజాపతి= బ్రహ్మ; ప్రజలన్‌= సంతతిని (జనాన్ని); స్పజియించి= పుట్టించి; పదంపడి= పిదప; సంహారంబు 
లేమిన్‌+చేసి= వినాశం లేకపోవటం చేత; భూమికిన్‌= భూదేవికి; తదీయభారంబు= ఆ సంతతియొక్క బరువు; 
దుర్భరంబు+అగుటయున్‌= భరించటానికి వీలుకాకపోవటాన్ని; అనుసంధించి= మనస్సులో యోచించి; చింతా+ఆక్రాంతుండు+ఐ= 
దిగులుతో ఆవరింపబడ్డవాడై; తద్‌+సంహారంబునకున్‌= ఆ 'ప్రాణికోటియొక్క వినాశానికి; ఉపకరణంబు= సాధనం; కానక= 
చూడలేక; కటకటంబడినన్‌= కోపించగా; అతని+ఇంద్రియంబులవలనన్‌= బ్రహ్మయొక్క ఇంద్రియాలనుండి; మహాజ్వలనంబు= 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 213 


పెద్దమంట; జనియించి= పుట్టి; ఎల్లదిక్కులన్‌= అన్నివైపులా; పరంగి= వ్యాపించి; చర+అచర+ఆత్మకంబు+ఐన= స్థావర జంగ 
మాత్మకమైన; భూత(వ్రాతంబున్‌= (ప్రాణిసమూహాన్ని; దహింపన్‌+కడంగుటయున్‌= కాల్చటానికి పూనుకోవటమున్నూ; భువన+ 
హితార్థంబుగాన్‌= లోకాల మేలు కొరకై; భవుండు= శివుడు; చని= పోయి; కమలభవున్‌, శరణు, చొచ్చినన్‌= బ్రహ్మకు శరణాగతుడు 
కాగా; ప్రజ్వరిల్లుచున్న= మండుతూ ఉండే; ఆ+మహా+అనుభావుండు= గొప్పవాడూ మిక్కిలి ఉదారుడూ అయిన బ్రహ్మ; ఆ+దేవున్‌ 
= ఆ పరమశివుడిని; ఆలోకించి= చూచి; ఆదరభరిత+అంతఃకరణుండు+ఐ= దయతో కూడిన హృదయం కలవాడై. 
తాత్పర్యం: అని అకంపనుడు అడిగిన వెంటనే మహాత్ముడైన నారదమహర్షి దయాళువై ఈ విధంగా 
చెప్పాడు.'బంధు మరణానికి కలిగే దుఃఖాన్ని పొగొట్టె మృత్యువు యొక్క వృత్తాంతాన్ని వినటం శుభప్రదం. నీవు 
(శద్దాసక్తులతో వినుము. చెప్పుతున్నాను. బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించి ఆ ప్రాణికోటికి సంహారం లేకపోవటంతో 
అది భూమికి భారమైంది. ఎట్లా ఈ భారాన్ని నివారించటమా? అని ఆలోచించి చింతతో అందుకు తగిన సాధనం 
అగుపించక కోపించగా, అతడి ఇంద్రియాలనుండి మంటపుట్టి అన్నివైపులా వ్యాపించి జీవ, నిర్జీవ ప్రపంచాన్నంతా 
దహించటానికి పూనుకొన్నది. అపుడు లోకాల మేలు కొరకు శివుడు (బ్రహ్మను శరణువేడగా, అతడు పరమశివుడిని 
చూచి ఎంతో మన్ననా, దయా కలవాడై. 


క. “నీ కోరికి యప్రతిహత । మే కార్యము. గోరి వచ్చి తెటింగింపు మమే 

యాకార! కామహర! యది । సేకొని యీక్షణమ యేను జేసిది ననుడున్‌. 161 
ప్రతిపదార్దం: నీ+కోరికి= నీయొక్క ఇచ్చ; అప్రతిహతము= అనివార్యం (అడ్డం చెప్పరానిది); ఏ కార్యము= ఏమి పని; కోరి= 
ఇష్టపడి; వచ్చితి(వి= వచ్చావు?; అమేయ+ఆకార!= తెలిసికొనటానికి శక్యంకాని (లేదా పరిమితం కాని) ఆకారం కలవాండా!; 
కామహర!= మన్మథుడిని హరించినవాడా!; ఎజింగింపుము= తెల్పుము అది= నీవు కోరిన ఆ కార్యం; చేకొని= (గ్రహించి; ఈ 
క్షణము+అ= ఇప్పుడే; ఏను= నేను; చేసెదన్‌= నిర్వర్తిస్తాను; అనుడున్‌= అన చెప్పిన వెంటనే. 
తాత్పర్యం: తెలిసికొనటానికి వీలుకాని స్వరూపం కలవాడా! మన్మథుడిని దహించినవాడా! పరమశివా! నీ ఇచ్చ 
అనివార్యం. అడ్డు చెప్పరానిది. ఏ పని ఆశించి మీరు వచ్చారో చెప్పండి. వెంటనే ఆ పని నేను చేస్తాను' అన్నాడు. 
(బ్రహ్మదేవుడు. ఆ విధంగా అనిన అనంతరం. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ అభవుం డిట్టు లనియె “నఖిల సృష్టిక్రియా । కర్త వగుట నీవ కలుగ జేయం 

గలిగి భూతకోటి యెలమిం బొందంగ6 గోప । మెత్తి రూపుమాప నేల యిపుడు? 162 
ప్రతిపదార్థం: అభవుండు= ఈశ్వరుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అఖిల, సృష్టి క్రియా, కర్తవు+అగుటన్‌= 
సమస్తమైన సృష్టియొక్క కార్యాన్ని చేసేవాడవు కావటం చేత; ఈవు+అ= నీవే; చేయన్‌+కలిగి= సృష్టి చేయటానికి సమర్థత ఉండి; 
భూతకోటి= పప్రాణిప్రపంచం; ఎలమిన్‌= సంతోషాన్ని; పొందంగన్‌= పొందుతూ ఉండగా; ఇపుడు= ఈ సమయంలో; కోపము+ఎత్తి= 
కోపం పూని (కోపాన్ని ప్రసరింపజేసి); రూపుమాపన్‌+ఏల?= సంహారం చేయటం ఎందుకు? (నశింపచేయటం లేదా చంపటం ఎందుకు?) 


తాత్పర్యం: శివు డీ విధంగాఅన్నాడు: 'సమస్తసృష్టినీ చేయగలిగిన నీవు ప్రాణికోటి సంతోషాన్ని పొందుతూ ఉండగా 
ఎందుకు కోపం పూని నశింపజేస్తున్నావు? 


విశేషం: సృష్టించినవాడే సంహారం గావించటం సమంజసంగా లేదు అని అంటూ సంహార కారకుడుగా భావింపబడే శివుడే 
సంరక్షణ చేయటానికి సముద్యుక్తుడు కావటం ఇందులోని విశేషం. 


214 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. నాకుంగా 'లోకంబులం గరుణాలోకంబున నా(వ)దరింపు' మనిన విని యంబుజాసనుండు 'నాయందు€ 
గోపంబును గామంబును లేవు; వినుము! ప్రజాభారపీడితయైన భూమిదేవి దన డప్పి యెజింగించినం 
దదీయహితంబు సేయం బూని సంహారంబు గావించువాండనై దానికి నుపాయంబు విచారించి, యెద్దియుం 
గాననైతి; నది కారణంబుగా నన్ను గ్రోధంబు వొందె' ననవుడు భూతనాథుండు. 163 


ప్రతిపదార్దం: నాకున్‌ కాన్‌= నా కోసంగా; లోకంబులన్‌= (నీచే స్పష్టించబడ్డ ఈ లోకాన్ని); కరుణా+ఆలోకంబునన్‌= 
దయాదృష్టితో; ఆదరింపుము= అను[గ్రహించుము; అనినన్‌= అనగా; అంబుజ+ఆసనుండు= పద్మం ఆసనంగా కలవాడైన బ్రహ్మ; 
విని; నాయందున్‌= నాలో; కోపంబును= క్రోధమున్నూ; కామంబును= కోరికయున్నూ; లేవు; వినుము; ప్రజా, భార, 
పీడిత+ఐన+భూమిదేవి= జనం (సంతతి) యొక్క బరువుచేత; పీడింప (బాధింప) బడేది అయిన భూదేవి; తన, డప్పి= తన 
(శ్రమ; ఎజింగించినన్‌= తెలుపగా; తదీయ హితంబు= ఆమెయొక్క మేలు; చేయన్‌+*పూని= చేయటానికి ప్రయత్నించి; 
సంహారంబు+కావించువాండను+ఐ= చంపటం చేస్తూ ఉండేవాడిని; దానికిన్‌= అందుకు; ఉపాయంబు+విచారించి= ఉపాయాన్ని 
ఆలోచించి; ఎద్దియున్‌= దేనినీ; కానన్‌+ఐతిన్‌= చూడలేకపోయాను; అది కారణంబుగాన్‌= ఆ కారణంచేతనే; క్రోధంబు= కోపం; 
నన్నున్‌= నన్ను; పొందెన్‌= చేరింది; అనవుడున్‌= అనిన వెంటనే; భూతనాథుండు= శివుడు. 


తాత్పర్యం: నా కొరకైనా నీవు ఈ లోకాలను దయతో అను[గ్రహించాల్సింది' అని శివుడు అడుగగా, బ్రహ్మ “నాలో 
నిజానికి కోపంగానీ, మరే కోరికగానీ లేవు. వినుము. నా సృష్టివలన కలిగిన ప్రజయొక్క భారాన్ని మోయలేక (శ్రమపడే 
భూదేవి తన బాధను తెలుపగా ఆమె మేలుకోరి సంహారం చేస్తూ ఉన్నాను. ఎంత ఆలోచించినా ఏదీ ఉపాయం 
కనిపించటంలేదు. ఆ కారణం చేతనే కోపం వచ్చి నన్ను చేరింది" అనగా, ఆ మాటలు వినిన వెంటనే శివుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'నాకుంగా' - భూతనాథుడు అనే ప్రయోగాలు ఎంతో అర్హవంతంగా, జొచిత్యస్పోరకంగా కూర్చబడ్డాయి. 'ఆవరింపు' 
అనే ప్రయోగం కన్నా 'ఆదరింపు” అన్నదే అర్ధవంతం, నిజానికి బ్రహ్మలో కామక్రోధాలు లేవు కాని, భూదేవి మేలు కోరి తాను 
సంహారానికి పూనుకొన్నానని బ్రహ్మ శివుడికి చెప్పటం ఈ వచనంలోని విశేషం. 


ఉ. “అనఘవిచార! నీ వరయు మన్న దగం గడు నిష్ట లోక పా 
లన మొనరింతు6€ గాన యనలం బయి నీ దగు నల్కలోక ము 
న్మునుమిడి కాల్పం జొచ్చినం గనుంగొని యేంగృప పుట్టి చెప్పెదం 
జనునె మహోగ్రకోపవివశత్వము నీకు. ద్రిలోకనాయకా! 164 


ప్రతిపదార్థం: అనఘ విచార!= పాప రహితమైన ఆలోచనకలవాడా!; నీవు+అరయుము+అన్నన్‌= నీవు రక్షింపు మనగా; తగన్‌= 
తగునటుల; కడునిస్టన్‌= మిక్కిలి నిష్టతో; లోకపాలనము= లోకాలను పాలించటం; ఒనరింతున్‌+కాన= కావిస్తున్నాను కాబట్టే 
అనలంబు+అయి= నిప్పై; నీది+అగు+అల్కన్‌= నీదైన కోపంతో; లోకమున్‌= లోకాన్ని; మునుము+ఇడి+కాల్పన్‌= వరుసపెట్టి 
కాల్చటానికి; చొచ్చినన్‌= పూనుకొనగా; కనుంగొని= చూచి; ఏన్‌= నేను; కృప+పుట్టి= దయకలిగి; చెప్పెదన్‌= చెప్పుతూ ఉన్నాను; 
'త్రిలోకనాయకా!= మూడు లోకాలకు ప్రభువైనవాడా!; మహా+ఉ(గ్ర, కోప, వివశత్వము= (మిక్కిలి)గొప్ప భయంకరమైన (క్రోధంతో 
వశం తప్పిపోవటం; నీకున్‌= నీకు; చనునె!= తగునా! 


తాత్పర్యం: 'పాపరహితమైన ఆలోచన కలవాడా! నీవు రక్షింపు మనగా తగునట్టు మిక్కిలి నిష్టతో లోకాన్ని 
పాలిస్తున్నాను కాబట్టె నీ కోపంతో నిప్పై లోకాన్ని వరుసపెట్టి కాల్బటానికి పూనుకోగా చూచి, నేను దయ కలిగి 
చెబుతూ ఉన్నాను. “ముల్లోకాలకు ప్రభువైన వాడా! భయంకరమైన కోపంతో వశం తప్పిపోవటం నీకు తగునా? 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 215 


వ. చరాచరంబు లన్నియు నొక్కపెట్ట భస్మీభూతంబులు సేయ నేల? ధరణీభారంబు వాయుటకై యుచిత 
సంహారంబు గలుగునట్లుగ నొండుదెజంగు దలంపుము; కోపం బుపసంహరింపు; మివ్వరంబునా కొసంగు 
మనవుడు నిహత పాపకళంకుందైన యా శంకరు పలుకులకు నతం డయ్యలుక నడంచిన నయ్యనలం 
బాజుటయును భువనంబులు ప్రమోదంబు నొంది యా శంకర శతానందుల నబభినందించె; నట్లు 
కోధోపశమనం బాచరించు సమయంబున. 165 


ప్రతిపదార్ద్హం: చరాచరంబులు= తిరుగునవి, తిరుగనివి (జీవ-నిర్జీవములు అజడములు జడములు); అన్నియున్‌= అన్నీ; 
ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; భస్మీభూతంబులు+చేయన్‌+ఏల?= బూడిద చేయటం ఎందుకు?; ధరణీభారంబు+*పాయుటకై= 
భూమియొక్క భారాన్ని తొలగించటానికై;) ఉచితసంహారంబు= తగు విధంగా మితంగా వినాశం; కలుగునట్టుగన్‌= కలిగేటట్ను; 
ఒండుతెజంగు= మరొక[క్రమం (పద్దతి); తలంపుము= యోచించుము; కోపంబు+ఉపసంహరింపుము= కోపాన్ని అణచుకొమ్ము 
(మరలించుము); ఈ+వరంబు= ఈ వరాన్ని; నాకున్‌+ఒసంగుము= నాకు ఇమ్ము; అనవుడున్‌= అనిన వెంటనే; నిహత, 
పాప, కళంకుండు+ఐన= నిర్మూలించబడ్డ పాపం యొక్క మచ్చ కలవాడైన; ఆ+శంకరు= ఆ పరమేశ్వరుడి; పలుకులకున్‌= 
మాటలకు; అతండు= ఆ (బ్రహ్మ; అలుకన్‌= కోపాన్ని; అడంచినన్‌= అణచివేయగా; ఆ+అనలంబు= ఆ అన్ని; ఆయుటయును= 
నశించటమున్నూ; భువనంబులు= లోకాలు; ప్రమోదంబున్‌+ఒంది= సంతోషాన్ని పొంది;ఆ+శంకర, శతానందులన్‌= ఆ 
శివుడినీ, బ్రహ్మనూ; అభినందించెన్‌= పొగిడాయి; అట్టు= ఆ విధంగా; [కోధ+ఉపశమనంబు= కోపాన్ని అణచివేయటం; 
ఆచరించు+సమయంబునన్‌= చేసిన సందర్భంలో. 


తాత్పర్యం: ఎందుకిట్టా ఒక్కుమ్మడిగా చరాచరజగత్తును బూడిదచేయటం? భూభారం తొలగటానికి తగిన 
సంహారకార్యం మరొక్కటి ఆలోచించుము. కోపాన్ని వదలిపెట్టుము”' అని పరమశివుడు పలికాడు. పాపకళంకం 
తొలగిన ఆ శివుని మాటలతో (బ్రహ్మ తన కోపాన్ని అణచుకొన్నాడు. అగ్గి ఆరిపోయింది. లోకాలు సంతోషించి 
(బ్రహ్మనూ పరమేశ్వరుడినీ క్రీర్తించాయి. 

విశేషం: 'కోపాన్ని ఉపసంహరించు" మని శంకరుడు అడిగాడు. శతానందుడు (క్రోధాన్ని ఉపశమింపజేశాడు. ఇక్కడ శంకరుడు 


అనగా సంతోషాన్ని కలిగించేవాడు అట్టా శతానందుడు శబ్దంలో కూడా ఆనందం కలిగించే వాడు అనే అర్ధం ప్రస్ఫుటం. లోకాలకు 
ఆనందం కలిగించిన సందర్భంలో -ఈ ఇరువురినీ తిక్కన ఇట్టా పేర్కొనటం ఎంతో జొచిత్యవంతంగా ఉన్నది. 


సీ. _ కమలాసనుని యింద్రియముల రక్తాస్యయు । నసితాంగియును నరుణాంబరయును 
నగు నింతి జనియించి యల్లన నగుచు. గెం ।; జాయ రంజిల్లు లోచనము లలర 
నా జగన్నాథుల నలవోకవోలెం గ । న్గొని దక్షిణమునకు జన నజుండు 
మెలపుతో 'మృత్యువ! మృత్యువ! యెట వోయె?” । దని పలుమాటు సాంత్వనము దోంపం 


తే. బిలిచి 'సంహారబుద్ది నా కొలయ బొడము । కనలునం దుద్ధవించితి గాన నీవు 
దొడరి (గి) వాసి లేకెల జంతువుల సంహ । రింపు నా పంపుమై; నీకు బెంపు గలదు.” 166 


ప్రతిపదార్హం: కమల+ఆసనుని= బ్రహ్మయొక్క; ఇంద్రియములన్‌= ఇంద్రియాల నుండి; రక్త+ఆస్యయున్‌= ఎర్రటి ముఖం 
కలదియున్నూ; అసిత+అంగియునున్‌= నల్లటి అవయవాలు కలదియున్నూ; అరుణ+అంబరయునున్‌= ఎ(ర్రటి వస్త్రాలు 
కలదియున్నూ; అగు+ఇంతి= ఐన స్తీ; జనియించి= పుట్టి; అల్లనన్‌= మెల్లగా; నగుచున్‌= నవ్వుతూ; కెంజాయ+రంజిల్లు= ఎ(ర్రటి 
రంగుతో ప్రకాశించే; లోచనములు+అలరన్‌= కళ్ళు వికసించగా; ఆ జగన్నాథులన్‌= ఆ లోక నాయకులను; అలవోక+పోలెన్‌= 
(లీలవలె) నిర్లక్ష్యంగా; కన్గాని= చూచి; దక్షిణమునకున్‌= దక్షిణంవైపు; చనన్‌= పోగా; అజుండు= (బ్రహ్మ; మెలపుతోన్‌= నేర్పుతో; 


216 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మృత్యువ!, మృత్యువ!= ఓ మృత్యువా! మృత్యువా!; ఎట+పోయెదు?= ఎక్కడికి పోతావు; అని= ఆ ప్రకారంగా; పలుమారు= 
అనేక పర్యాయాలు; సాంత్వనము+తోంపన్‌= ఓదార్పు తోచేటట్టుగా; పిలిచి= ఆహ్వానించి; నాకున్‌= నాకు; సంహారబుద్ది= వినాశం 
చేయాలనే సంకల్పం; ఒలయన్‌= కలుగగా; (ప్రవేశించగా); పొడము+కనలునందున్‌= పుట్టిన కోపం నుండి; ఉద్భవించితి(వి)= 
పుట్టావు; కానన్‌= కాబట్టి; నీవు; తొడగి= యత్నించి(పూని); వాసిలేక= తారతమ్యం(భేదం) లేకుండా; ఎల్ల జంతువులన్‌= అన్ని 
'ప్రాణులనూ; నా పంపుమైన్‌= నా ఆజ్ఞచేత; సంహరింపు(ము)= నాశనం గావించుము; నీకున్‌= నీకు; పెంపు= గౌరవం; కలదు= 
కలుగుతుంది. 

తాత్పర్యం: బ్రహ్మదేవుడి ఇంద్రియాల నుండి ఎర్రటి మొగంతో, నల్లటి అవయవాలతో, ఎ(ర్రటి వస్త్రంతో ఒక 
(స్తీ జన్మించి, మెల్లగా నవ్వుతూ ఎర్రబారిన కళ్ళతో ఆ లోకనాయకులను చూచి, నిర్లక్ష్యభావంతో దక్షిణంవైపు 
పోసాగింది. అప్పుడు బ్రహ్మ ఆమెను ఓదార్చుతూ మృత్యువా! మృత్యువా! అని నేర్పుగా పిలిచి, 'సంహరించే 
సంకల్పం నాలో కలిగినప్పుడు ఆ కోపంనుండి నీవు పుట్టావు కాబట్టి, తారతమ్యం లేకుండా అన్ని ప్రాణులను 
సంహరించుము. నా ఆజ్ఞతో చేసే ఈ పనివలన నీకు గౌరవం సిద్ధిస్తుంది. 


వ. అనిన విని మృత్యుదేవత దుఃఖిత యయినం గన్నీరు దొరంగె; నయ్యశ్రుబిందువులు పద్మజుండు 
పాణిపుటంబునం బట్టి లోకహితార్ధంబుగా ననేకభంగుల ననునయించిన, నక్కాంత గాడ్పున నల్లాడు తీంగ 
తెలంగునం జలించి, యంజలి ఘటించి య వ్విరించి కి ట్లనియె. 167 

ప్రతిపదార్ధం: అనినన్‌= అని బ్రహ్మ చెప్పగా; విని; మృత్యుదేవత= మృత్యువు; దుఃఖిత+అయినన్‌= దుఃఖించింది కాగా; కన్నీరు 
తొరంగెన్‌= కన్నీరు కారింది; ఆ+అ|శ్రుబిందువులు= ఆ కన్నీటి చుక్కలు; పద్మజుండు= (బ్రహ్మ; పాణి+పుటంబునన్‌= దొప్పవంటి 
చేతిలో; పట్టి= పట్టుకొని; లోక హితార్థంబుగాన్‌= లోకం యొక్క మేలు కొజకుగా; అనేక భంగులన్‌= వివిధ విధాలుగా; 
అనునయించినన్‌= ఓదార్భగా; ఆ+కాంత= ఆ స్తీ గాడ్పునన్‌= గాలిచేత; అల్జ్హాడు= మిక్కిలిగా కదలు; తీంగ+తెణంగునన్‌= 
తీగవలె; చలించి= కదలిపోయి; అంజలి ఘటించి= చేతులు జోడించి; ఆ+విరించికిన్‌= ఆ (బ్రహ్మ దేవుడికి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= చెప్పింది. 


తాత్పర్యం: అనగా విని మృత్యుదేవత శోకించగా కన్నీరు కారింది. ఆ కన్నీటి బిందువులను బ్రహ్మ చేతిలో 
పట్టి లోకశ్రేయస్సు నుద్దేశించి ఆమెను పలురకాలుగా ఓదార్చాడు. ఆమె గాలికి కదలాడే తీగవలె వణకుతూ 
చేతులు జోడించి ఆ బ్రహ్మతో ఇట్లా అన్నది: 
తే. “నీవు సృజియించి తటె నన్ను దేవదేవ! । యేను గ్రూరకర్మములకు నెట్టు లోర్లు? 

బంధు మరణ శోకార్లులై పనవు జనుల । వివిధ భంగుల యెలుంగులు వినంగ6 జాల. 168 
ప్రతిపదార్థం: దేవదేవ!= (దైవాలకు దైవమైన ఓ మహానుభావా!) బ్రహ్మదేవా!; నన్నున్‌= నన్ను; నీవు; సృజియించితి(వి+అటె!= 
సృష్టించావటకదా!; ఏను= నేను; క్రూరకర్మములకున్‌= నొప్పించే (దయలేని) పనులకు; ఎట్టులు= ఏ విధంగా; ఓర్తున్‌?= సహించగలను?; 
బంధు,మరణ,శోక+ఆర్హులు+ఐ= చుట్టాల చావు వలన దుఃఖంతో ఆర్తిచెందిన వాళ్ళయి; పనవు= ప్రలాపించే (మిక్కిలిగా దుఃఖించే); 
జనుల= ప్రజల; వివిధ భంగుల+ఎలుంగులు= రకరకాల కంఠధ్వనులు (ఆర్తనాదాలు); వినంగన్‌+చాలన్‌= వినలేను. 
తాత్పర్యం: 'ఓ దేవదేవా! నీవు నన్ను పుట్టించినావటగా! నేను దయమాలిన పనులకు ఎట్లా ఓర్చుకొనగలను? 
చుట్టాల (మరణానికి) చావుకు మిక్కిలి మానసిక దుఃఖంతో ఆర్హులైన వాళ్ళు, చచ్చిపోయిన బంధువులను 
మాటిమాటికి స్మరిస్తూ చేసే రకరకాల ఏడ్పులతోడి కంఠస్వరాలు నేను వినజాలను. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 217 


వ. ఈ యధర్మంబునకు వెజతు; నీవు నా మీందం గృపసేయు; మిట్లు నన్నుం బనుపక తపశ్చరణంబునకుం 
బనుపవలయు; నివ్వరం బిమ్ము; భవదనుజ్ఞ వడసి ధేనుకాశ్రమంబునకుం జనియెద' నని పలికినం బరమేష్టి 
య న్నీరజాక్షి నిరీక్షించి. 169 


ప్రతిపదార్హం: ఈ+అధర్మంబునకున్‌= (ఈ ధర్మవిరుద్ద కార్యానికి) ఈ పాపానికి; వెజుతున్‌= భయపడుతూ ఉన్నాను; న్‌ు; 
నామీ6ద= నాపై; కృప+చేయుము= దయచూపుము; ఇట్టు= ఈ విధంగా; నన్నున్‌= నన్ను; పనుపక= పంపక (నియోగించక) 
తపస్‌+చరణంబునకున్‌= తపస్సు చేసికొనటానికి; పనుపవలయున్‌= పంపాలి; -ఈ+వరంబు+ఇమ్ము= ఈ వరం ఇమ్ము; 
భవత్‌+అనుజ్ఞ= నీ యొక్క అనుమతి; పడసి= పొంది; ధేనుక+ఆ(శ్రమంబునకున్‌= ధేనుక అనే పేరుగల ఆశ్రమానికి; చనియెదన్‌= 
పోతాను; అని= ఆ ప్రకారంగా; పలికినన్‌= మాటాడగా; పరమేస్టి= బ్రహ్మ; ఆ+నీరజాక్షిన్‌= కమలాలవంటి కన్నులు గలదైన 
ఆ స్త్రీని; నిరీక్షించి= చూచి. 


తాత్పర్యం: ఈ ధర్మంకాని పనికి జంకుతాను. నామీద దయయుంచి ఈ పనికి నన్నుపంపకుండా తపస్సు 


చేయటానికి పంపుము. నాకీ వరం ఇమ్ము. నేను ధేనుకాశ్రమానికి వెళ్ళుతాను" - అని అనగా (బ్రహ్మ ఆమెను 
చూచి 


సీ. 'నినుం బ్రజా సంహారమునకునై కల్పించి । నాండం గావున నీ మనంబునందు. 
బొడము విచారంబు నుడిగింపు; మిట్లు గాం! గలలయది యైన యిక్కార్యమునకు 
నన్యధాత్వం బేల యగుణ/? బ్రజా సంహర । ణము ననిందిత సమయముగ. జేయు 
మీ వవశ్యంబును” నావుడు6 గడుభయం । బున నప్పటికి నియ్యకొని మృగాక్షి 


తే. నలువ వదనంబు సూచుచు నిలిచె; నతండు । ప్రీతుండై లోకముల గృప పెంపుతోడి 
దృష్టి. గనుంగొన నవి పరితుష్టి. బొందె. | జంద్రమౌళియు. దన యిచళ్చం జనియె. బ్రీతి. 170 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; ప్రజాసంహారమునకున్‌+ఐ= ప్రజల (ప్రాణుల) యొక్క వినాశానికై; కల్పించినాండన్‌= కలిగించాను; 
కావునన్‌= కాబట్టి; నీ+శమనంబునందున్‌= నీ మనస్సులో; పొడము= పుట్టే; విచారంబున్‌= సంతాపాన్ని (ఆలోచనను లేదా 
సందేహాన్ని); ఉడిగింపుము= మానివేయుము (అణచివేయుము); ఇట్టుకాన్‌= -ఈ విధంగానే; కల+అదిలమైన= జరగవలసిందైన; 
ఈ+కార్యమునకున్‌= ఈ పనికి; అన్యధాత్వంబు= మరొకవిధంగా కావటం; ఏల+అగున్‌?= ఎందుకౌతుంది?; ప్రజాసంహరణమున్‌= 
ప్రాణి సంహారాన్ని (జన వినాశనాన్ని); అనిందిత+సమయముగన్‌= నిందించబడని (దూషించబడని) ఆజ్ఞగా; ఈవు= నీవు; 
అవశ్యంబును= తప్పకుండా; చేయుము= ఆచరించుము; నావుడున్‌= అనగానే; కడు+భయంబునన్‌= మిక్కిలి భీతితో; 
మృగ+అక్షి= జింకకన్నుల వంటి కన్నులు కలిగిన ఆ మృత్యువు; అప్పటికిన్‌= ఆ సమయానికి; ఇయ్యకొని= సమ్మతించి(ఒప్పుకొని); 
నలువ వదనంబున్‌= బ్రహ్మముఖాన్ని; చూచుచున్‌= చూస్తూ; నిలిచెన్‌= నిలిచింది; అతడు= ఆ బ్రహ్మ; ప్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; లోకంబులన్‌= లోకాలను; కృప పెంపు తోడి దృష్టిన్‌= దయయొక్క అతిశయంతోడి చూపుతో; కనుంగొనన్‌= 
చూడగా; అవి= ఆ లోకాలు; పరితుష్టిన్‌= మిక్కిలి సంతృప్తిని; పొందెన్‌= పొందాయి; చంద్రమౌళియున్‌= శివుడున్నూ;తన+ఇచ్చన్‌= 
తన కోరిక మేరకు; ్రీతిన్‌= సంతోషంతో; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: నిన్ను జన వినాశానిక్రై నేనే కల్పించాను. కాబట్టి నీ మనస్సులో కలిగే విచారాన్ని విడువుము. ఇది 
ఈ విధంగా జరగవలసి ఉన్న పని. దీనికి విరోధం ఎందుకు ఏర్పడుతుంది? జన వినాశాన్ని నిందలేని ఆజ్ఞగా 
నీవు తప్పకుండా నిర్వర్తించాలి" అని అనగానే మృత్యువు మిక్కిలి భీతితో ఆ సమయానికి సరే అని ఒప్పుకొని, 


218 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(బ్రహ్మ మొగాన్ని చూస్తూ అట్టే నిలిచిపోయింది. అందుకు బ్రహ్మ సంతోషించాడు. లోకాల నన్నింటినీ ఎంతో 
దయగల చూపుతో చూడగానే అవి ఎంతో సంతృప్తిచెందాయి. పరమేశ్వరుడున్నూ మనస్సులో ఎంతో సంతోషించి 
మరలివెళ్ళాడు. 


విశేషం: ఇందులో మృగాక్షి అనే పదం సాభిప్రాయం. మృత్యువు మిక్కిలి భీతితో ఉన్న సందర్భం. కాబట్టి ఆ సందర్భంలో ఆమె 
చూపులు కూడా జింకచూపుల వలె మిక్కిలి సంచలించాయి అని ధ్వని. సంచలించే చూపులు నలుదిక్కులూ చూస్తాయి. కాబట్టి 
“నలువి అనే (ప్రయోగం కూడా జొచిత్యస్పోరకం. చంద్రుడు ఆహ్హాదకారి.అతడిని నెత్తిమీద పెట్టుకొన్న శివుడు కూడా లోకాలకు 
ఆహ్లాదాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే నలువ దగ్గరకు వచ్చాడు. వచ్చిన పని సానుకూలం కావటంతో అతడు కువలయానందకరుడై 
శంకరుడై మరలివెళ్ళాడు. 


వ. _ మృత్యుదేవియుం బరమేష్టికిం బ్రణమిల్లి. 171 
తాత్పర్యం: మృత్యుదేవత కూడా బ్రహ్మకు నమస్కరించి. 
తే. అచటు వాసి రయంబున నరిగి ధేను । కాశ్రమంబున నియమంబు లాచరించి 

నందకౌశికి యనియెడు నదుల. బెక్కు। వ్రతము లొనరించి మఖియు. దీర్ధముల నెల్ల. 172 


ప్రతిపదార్థం: అచటు+పాసి= ఆ ప్రదేశం విడిచి (తొలగి); రయంబునన్‌= వేగంతో; అరిగి= పోయి; ధేనుక+ఆశ్రమంబునన్‌= 
ధేనుకాశ్రమంలో; నియమంబులు+ఆచరించి= వ్రతనిష్టలు చేసి; నంద+కౌశికి+అనియెడు+నదులన్‌= నంద, కౌళికి అనే పేర్చుగల 
నదులలో; పెక్కు (వ్రతములు+జఒనరించి= అనేకములైన (ఉపవాసాది పుణ్యకార్యాలు) నోములు నోచి; మజియున్‌= ఇంకా; 
ఎల్ల+తీర్థములన్‌= అన్ని పుణ్యక్షేత్రాలలో (మహర్షులు స్నానం చేసే పుణ్యోదక స్థలాలలో). 


తాత్పర్యం: వెంటనే మృత్యువు ఆ ప్రదేశం విడిచి ధేనుకాశ్రమంలో ఎన్నో వ్రతాలు చేసి, నంద, కౌశిక అనే నదులలో 
అనేక పుణ్యకార్యాలు చేసి, ఇంకా చాలా పుణ్యక్షేత్రాలలో (తీర్చాలలో). 
నిశేషం: శుంభ నిశుంభులను చెండాడేందుకు గౌరి నుండి పుట్టిందే కౌశికి. శుంభనిశుంభాది రాక్షసులను తునుమాడినతర్వాత 


నదీ రూపంలో వెలసింది. నంద - అంటే ఆనందాన్ని కలిగించేది. వ్రతాలు నిర్వహించటానికి కౌశికి, నంద అనే రెండు నదులూ 
ఎంతో అనుకూలంగా ఉన్నట్టు - అక్కడ చేసిన వ్రతాలు త్వరలో ఫలిస్తాయి అని సూచన. 


వ. _ అద్దేవు నుద్దేశించి పెద్దకాలం బనేక విధంబుల దుష్కరంబులగు తపంబులు సేయుచుం బోయి హిమశైల 
శిఖరంబున సంయతాత్మయై యున్న జతురాననుం డమ్మానినికిం బొడసూపి, 'మృత్యువ! నీ వత్యంతనిష్టుర 
నిష్టానియమంబు లేల యనుష్టించెద?” వనిన నయ్యంగన 'సమాధానంబున నున్న ప్రజల మెడలు నులిచి 
చంపంజాల; నన్నునీ పనికిం బంపకు; మధర్మభయంబున ని న్నాశ్రయించెద; నార్తనైన నాకు శరణంబ వగు 
మని ప్రణమిల్లిన నతం డి ట్లనియె. 173 


ప్రతిపదార్థం: ఆ+దేవున్‌+ఉద్దేశించి= ఆ దైవాన్ని గురించి; పెద్దకాలంబు= చాలాకాలం; అనేకవిధంబులన్‌= పెక్కురకాల; 
దుష్కరంబులు+అగు+తపంబులు= చేయశక్యంకాని అనగా కఠినములైన తపస్సులు; చేయుచున్‌= చేస్తూ; పోయి= చని; హిమశైల 
శిఖరంబునన్‌= హిమవత్పర్వతంయొక్క చివరిభాగంలో; చతుః+ఆననుండు= నలువ (బ్రహ్మ; పొడసూపి= కన్పించి; మృత్యువ!= 
ఓ మృత్యువా!; నీవు; అత్యంత, నిష్టుర, నిష్టా, నియమంబులు+ఏల?= మిక్కిలి కఠినములైన 'వ్రతనిష్టలు నియమములు ఎందుకు?; 
అనుస్టించెదవు?= నిర్వర్తిస్తున్నావు?; అనినన్‌= అనగా; ఆ+అంగన= ఆ మృత్యువు; సమాధానంబునన్‌+ఉన్న= చక్కగా ఉంటూ 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 219 


ఉన్న; ప్రజల+మెడలు= జీవుల కుత్తుకలు; నులిచి= మెలిపెట్టి; చంపన్‌+చాలన్‌= చంపలేను; నన్నున్‌= నన్ను; ఈ+పనికిన్‌+*పంపకుము= 
ఈ కార్యానికి నియోగించవద్దు; అధర్మభయంబునన్‌= అధర్మం వలని భీతిచేత; నిన్నున్‌+*ఆశ్రయించెదన్‌= నిన్ను పొందాను; 
ఆర్తను+ఐన+నాకున్‌= (ఆర్హురాలు) దుఃఖిత అయిన నాకు; శరణంబవు+అగుము+అని= శరణం కమ్ము అని; 'ప్రణమిల్లినన్‌= 
నమస్కరించగా; అతండు= ఆ బ్రహ్మ; ఇట్ట్లూ ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: దైవాన్ని ఉద్దేశించి పెక్కురీతుల కఠిన తపస్సులు చేస్తూ హిమవత్పర్వత శిఖరం మీద నియమనిష్టలతో 
ఉండగా, (బ్రహ్మదేవుడు ఆమెకు ప్రత్యక్షమై, 'ఓ మృత్యువా! నీవెందుకు కఠిన నియమనిష్టలతో తపస్సు చేస్తున్నావు? 
అని అడిగాడు. ఆమె ఇట్టా అన్నది: 'సుఖంగా ఉన్న ప్రజల మెడలు నులిమి చంపలేను. న న్నీ పనికి పంపబోకండి. 
అధర్మ భయంతో నిన్ను శరణువేడుతున్నాను. ఆర్హురాలను నన్ను కరుణించుము” అని నమస్కరించింది. అప్పు 
డా బ్రహ్మ మృత్యువుతో ఇట్టా అన్నాడు: 
ఆ. “ఇంతి! నీ కధర్మ మేల యయ్యెడు? నాదు । పనుపు సేయ నిన్ను! బరమధర్మ 

మొందు, విమల కీర్తియును జెందు; నట్లుగా । వరము లిత్తు మేను హరుండు నీకు. 174 


ప్రతిపదార్థం: ఇంతి!= ఓ స్తీ! (మృత్యువా! అని సంబోధన); అధర్మము= ధర్మవిరుద్ధం, లేక పాపం; నీకున్‌= నీకు; 
ఏల+అయ్యెడున్‌?= ఎందుకు అవుతుంది?; నాదు+పనుపు= నా ఆజ్ఞ చేయన్‌= నిర్వర్తించగా (ఆచరింపగా); నిన్నున్‌= నిన్ను; 
పరమ+ధర్మము+ఒందున్‌= ఉత్కృష్టమైన ధర్మమే పొందుతుంది; విమలకీర్తియును= నిర్మలమైన యశస్సున్నూ; చెందున్‌= 
కలుగుతుంది; అట్టుగాన్‌= అట్లా అయ్యేటట్టు; ఏను= నేనూ; హరుండున్‌= శివుడూ; నీకున్‌= నీకు; వరములు+ఇత్తుము= వరాలు 
ఇస్తాం. 


తాత్పర్యం: ఓ మృత్యుదేవతా! నీ కిది అధర్మం ఎందు కౌతుంది? నా ఆజ్ఞ నిర్వర్తించటం వలన నిన్ను ధర్మమే 
పొందుతుంది. నీకు దీనివలన నిర్మలమైన యశస్సుకూడా కలిగేటట్టు నేనూ, శివుడూ వరాలు ఇస్తున్నాం. 
నిశేషం: 'ఇంతి' అని మృత్యుదేవతను (బ్రహ్మ సంబోధిస్తూ “ప్రజల మెడలు నులిచి చంపుట” పాపకార్యం కాదని, అది పరమధర్మమై 


విమలకీర్తి కలిగిస్తుంది. అని తెల్పిన విషయం- ఆటవెలది ఛందస్సులో తిక్కన వివరించటం సందర్భసముచిత చృందళ్ళిల్ప 
పారీణతకు చక్కని నిదర్శనం. 


వ. ఏమనుసంధించిన పనికి నీకు భయం బేల? చతుర్విధ భూతకోట్ల నుపసంహరింపు ' మనిన నత్తన్వి 'దేవా! 
దేవర యాజ్ఞ దలమోచి చేయుదానం గాక! యొక్క విన్నపం బవధరింపుము; లోభంబును గ్రోధంబును 
నీర్చ్యయు నసూయయు కలిగించి జంతువుల శరీరంబుల వికృతిం బొందింపవలయు' ననవుడు నతం డట్ల 
యయ్యెడు; నదియునుంగాక నీ యశ్రుబిందువు లెన్ని యన్నియు రోగంబులై జనంబులం జావం 
జేయంగలయవి; దానం జేసి యధర్మంబు నిన్నుం బొరయనేరదు; ప్రాణి మారణంబు నీకుం బరమధర్మంబగు; 
భవదీయశుభం బేను గోరెద; నీవు ధర్మస్వరూపంబ; వీ విశ్వంబునకు నీశ్వరి; వట్లు గావునంబ్రాణసంయమనంబు 
భవదధీనంబు; సర్వజీవులయెడం గామరోషంబు లుడిగి జీవంబుల నాకర్షింపుము; తత్రకారంబు 
ధర్మతత్త్వంబు; నీకు భయం బేమి? మిథ్యావర్తనుల నధర్మంబ సమయించు. బొ' మృనిన నమ్మానిని శాపభితిని 
దన్ను నధర్మంబు వొంద దనుమాటను దన్నియోగం బంగీకరించె; నవ్విరించి వచనంబుల తెజంగున 
నాధివ్యాధులు గాత్రహానిం జేయ నా మృత్యుదేవత ప్రాణాపహారిణి యగుటం బ్రాణంబులు దేహంబులం బాసి, 
దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 175 


220 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఏము= నేనూ, పరమేశ్వరుడూ; అనుసంధించిన+పనికిన్‌= నియమించే కార్యానికి; నీకున్‌+భయంబు+ఏల?= 
నీకు జంకు ఎందుకు?; చతుః+ విధ+భూతకోట్టన్‌= నాలుగు రకాల (ప్రాణిసమూహాలను; ఉపసంహరింపుము= సంహరించుము; 
అనినన్‌= అనగా; ఆ+తన్వి= ఆ మృత్యువు; దేవా!= ప్రభూ!; దేవర ఆజ్ఞ= ప్రభువుయొక్క ఆనతి; తలమోచి= శిరసా వహించి; 
చేయుదానన్‌+కాక= ఆచరించేదానిని అగుదును కానీ; ఒక్క+విన్నపంబు= ఒక విజ్ఞప్తి; అవధరింపుము= వినుము; లోభంబును= 
అత్యాశయున్నూ; క్రోధంబునున్‌= కోపమున్నూ; ఈర్ష్యయున్‌= ఓర్వలేనితనమున్నూ; అసూయయున్‌= మంచి గుణాలలో దోషాన్ని 
ఆరోపించటమూ; కలిగించి= కలిగేటట్టు చేసి; జంతువుల శరీరంబులన్‌= ప్రాణుల దేహాలలో; వికృతిన్‌+పొందింపన్‌ వలయున్‌= 
వికారాన్ని కలిగించాలి; అనవుడున్‌= అనిన అనంతరం; అతండు= బ్రహ్మ; అట్టు+అ+అయ్యెడున్‌= అట్టే అగుగాక!; 
అదియునున్‌+కాక= అంతేకాకుండా; నీ అ(శ్రు బిందువులు= నీ కన్నీటిబొట్టు; ఎన్ని= ఎన్నో; అన్నియున్‌= అన్నీ; రోగంబులు+ఐ= 
వ్యాధులై; జనంబులన్‌= ప్రజలను; చావన్‌+చేయన్‌+కలయవి= చచ్చేటట్టు కావింపగలవు; దానన్‌+చేసి= అందువలన; అధర్మంబు= 
పాపం; నిన్నున్‌= నిన్ను; పొరయన్‌ నేరదు= పొందజాలదు; (ప్రాణి మారణంబు= ప్రాణులను చంపటం; నీకున్‌= నీకు; పరమ 
ధర్మంబు= ఉత్కృష్టమైన ధర్మం (పుణ్యం); అగున్‌= అవుతుంది; భవదీయ+శుభంబు= నీ క్షేమం (మేలు); ఏను+కోరెదన్‌= 
నేను కోరుతున్నాను; నీవు; ధర్మస్వరూపంబవు= ధర్మమే మూర్తిగా ఉండేదానివి; ఈ+విశ్శంబునకున్‌= ఈ జగత్తుకు; ఈళశ్చరివి= 
యజమానురాలివి; అట్లు+కావునన్‌= ఆ విధంగా కావటంచేత; ప్రాణణ+సంయమనంబు= ప్రాణాలను బంధించటం; భవత్‌+అధీనంబు= 
న్పి స్వాధీనం; సర్వ+జీవుల+ఎడన్‌= అన్నిప్రాణుల విషయంలో; కామ, రోషంబులు+డఉిడిగి= కోరిక, కోపం విడిచి; జీవంబులన్‌= 
ప్రాణాలను; ఆకర్షింపుము= నీవైపు లాగుకొమ్ము; తద్‌+ప్రకారంబు= అట్టా చేయటం; ధర్మతత్త్యంబు= ధర్మంయొక్క స్వభావం 
(యధార్థస్థితి); తద్‌+ప్రకారంబు= ఆ విధం; నీకున్‌ +భయంబు+ఏమి?= నీకు భీతి ఎందుకు?; మిథ్యావర్తనులన్‌= కపటంగా 
(ప్రవర్తించేవాళ్ళను; అధర్మంబు+అ= అధర్మమే; సమయించున్‌+పొమ్ము= నశింపజేస్తుంది పో; అనినన్‌= అనగానే; ఆ+మానిని= 
మానవతి అయిన ఆ మృత్యువు; శాపభీతిని= శాాభయంచేత; తన్నున్‌= తనను; అధర్మంబు+పొందదు= పాపం కలుగదు; 
అనుమాటన్‌= అనే మాటను బట్టి; తద్‌+నియోగంబున్‌= ఆ బ్రహ్మయొక్క ఆదేశాన్ని; అంగీకరించెన్‌= సమ్మతించింది; 
ఆశవిరించి= ఆ బ్రహ్మ; వచనంబుల+తెజంగునన్‌= మాటల 'క్రమాన్నిబట్టి; ఆధి+వ్యాధులు= మానసికరోగాలు, శారీరకములైన 
జబ్బులు; గాత్ర+హానిన్‌= శరీరానికి కీడు; చేయన్‌= కావించగా; ఆ+మృత్యుదేవత= ఆ మరణదేవత; ప్రాణ+అపహారిణి+అగుటన్‌= 
ప్రాణాలు తీసేది కావటం వలన; ప్రాణంబులు= ప్రాణాలు; దేహంబులన్‌+పాసి= శరీరాలను వదలి; దేవ+ఆది+భావంబులన్‌= 
దేవతా స్వరూపాలను; పొందుచున్‌= ప్రాపిస్తూ; మగుడన్‌= మళ్ళీ; మనుష్యత్వంబున్‌+ ఒందుచుండున్‌= మానవత్వాన్ని పొందుతూ 
ఉంటాయి. 

తాత్సర్యం: “ఇది మేము నియమించిన పని. దీనికి నీకు భయ మెందుకు? నాలుగు విధాలైన ప్రాణులసమూహాన్ని 
సంహరించుము'” అని బ్రహ్మ చెప్పగా మృత్యుదేవత 'దేవా! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నా విన్నపం ఒకటి ఉన్నది 
ఆలకించండి. లోభక్రోధాలు, ఈర్జ్యాసూయలు ప్రాణుల దేహాన్ని వికారం చెయ్యాలి” అని అడిగింది. అందుకు 
(బ్రహ్మ సరే! అంటూ ఇట్లా చెప్పాడు: “నీ కన్నీటి చుక్కలన్నీ రోగాలై జననాశనం చేస్తాయి. దీనివలన నీ కే 
పాపమూ అంటదు. [ప్రాణిసంహారం నీ పరమధర్శ్మం. నీ శుభాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. ధర్మంయొక్క స్వరూపమే 
నీవు. ఈ విశ్వానికి నీవే యజమానురాలివి. కామ(క్రోధాలు విడిచి ప్రాణులను ఆకర్షించుము. ఇది ధర్మతత్త్యం 
యొక్క (క్రమపద్ధతి. నీకు భయ మెందుకు? కపట ప్రవర్తన గలవాళ్ళను ఆ అధర్మమే నిర్మూలిస్తుంది" అనగానే 
అధర్మం తనను అంటుకోదు అనే అభయవాక్యంతో మృత్యువు, బ్రహ్మ ఆదేశాన్ని అంగీకరించింది. ఆ 
(బ్రహ్మవాక్కులను అనుసరించి మానసికరోగం, శారీరకమైన జబ్బు (ఆధివ్యాధులు) శరీరాలకు కీడు కలిగించగా 
మృత్యుదేవత (ప్రాణాలను అపహరించటంతో ప్రాణాలు శరీరాలను విడిచి దేవత్వాన్ని పొందుతూ మళ్ళీ 
మానవత్వాన్ని చేరుకొంటున్నాయి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 221 


నిశేషం: ఈ వచనంలో మృత్యువుయొక్క తత్త్యం దాని మహత్యం వివరింపబడ్డాయి. క్షీణే పుణ్యే మర్య్యలోకం విశంతి" అనే 
భగవద్గీతలోని భావం 'మగుడ మనుష్యత్వంబు నొందుచుండు” అనే తుదివాక్యంలో సూచించబడింది. సాంత్వనానికీ, ఉపదేశానికీ 
వచనం ఏ విధంగా అనుకూలమో ప్రస్తుత వచనభాగం నిరూపిస్తుంది. 


తే. భీమనాదుండు భీము డుద్దాము. డప్ర । తర్క శచేజోమయుండు జగత్రాణు. డొడలు 
మనుపఈ జెజబుపంగ నొడయండు సనుట మగుడ । నరుగుదెంచుట వింతగా దతని కందు. 176 


ప్రతిపదార్థం: భీమనాదుండు= భయంకరమైన శబ్దం కలవాడూ; భీముండు= భయంకరమైనవాడూ; ఉద్దాముండు= స్వతం(త్రుడూ, 
మరియు గంభీరుడూ; అప్రతర్య్య+తేజో మయుండు= తర్కించటానికి వీలుకాని పరాక్రమం కలవాడూ (అయిన); జగత్రాణుండు= 
వాయువు; ఒడలున్‌= శరీరాన్ని; మనుపన్‌= కాపాడటానికీ; చెటుపంగన్‌= నశింపచేయటానికీ; ఒడయండు= ప్రభువు; చనుట= 
పోవుట; మగుడన్‌= మరలా; అరుగుదెంచుటన్‌= వచ్చుట; ఎందున్‌= ఎక్కడా; అతనికిన్‌= ఆ వాయువుకు; వింత+కాదు= ఆశ్చర్యం 
కాదు. 


తాత్పర్యం: భయంకరంగా హోరుమని శబ్దంచేసే వాడూ, భయంకరుడూ, సర్వ స్వతంత్రుడూ, గంభీరుడూ 
ఊహించటానికి వీలుకాని పరాక్రమమూ తేజస్సూ కలవాడూ అయిన వాయువు ఈ శరీరాన్ని కాపాడటానికీ, 
నశింపజేయటానికీ సమర్ధుడైన ప్రభువు. పోవటం మళ్ళీ రావటం అతడి కేమీ వింత కాదు. 


విశేషం: జగత్రాణుడైన వాయువు యొక్క స్వభావాలు నాలుగు విశేషణాలలో చెప్పబడ్డాయి. అతడు జీవకోటిలో ప్రవేశించటం 
నిర్గమించటం పర్యాయ[క్రమంగా ఆచరిస్తూ ఉన్నాడని సూచించబడింది. వాయువుకు ఎన్నో పర్యాయపదాలు ఉండగా జగత్రాణుడని 
ప్రస్తుత సందర్భానికి సముచితంగా ఉన్న పదం ప్రయోగించటం విశేషం. 


క నరు లమరు లగుదు, రమరులు | నరు లగుదురు; గాన నీదు నందనునకు భూ 
వర! వగవ నేల? యతనికి.। జిరవీరస్వర్గ సుఖము సేకుజీ యుండున్‌. 177 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; నరులు= మానవులు; అమరులు+అగుదురు= దేవతలు జౌతారు; అమరులు= దేవతలు; 
నరులు+అగుదురు= మానవులు అవుతూ ఉంటారు; కాన= కాబట్టి; నీదు+నందనునకున్‌= నీ కుమారుడి కొరకై; వగవన్‌+ఏల?= 
దుఃఖించటం ఎందుకు?; అతనికిన్‌= నీ కొడుకైన అభిమన్యుడికి; చిర, వీరు స్వర్గ సుఖము= శాశ్వతమైన వీరులకు లభించే 
స్వర్గ్షసాఖ్యం; చేకుజి+ఉండున్‌= లభించి ఉంటుంది. 


తాత్పర్యం: ఓ రాజా! మానవులు దేవతలుగా, దేవతలు మానవులుగా అవుతూ ఉంటారు. కాబట్టి నీ కుమారుడి 
కై దిగులు పడవద్దు. అతడికి శాశ్వతమైన వీరస్వర్ల్గం లభించి ఉంటుంది. అతడు స్వర్గంలో సౌఖ్యం అనుభవిస్తూ 
ఉండగా, నీవు ఇక్కడ అతడి కోసం విలపించటం ఎందుకు? అని భావం. 

విశేషం: ఎంత పుణ్యం చేస్తే అంత స్వర్గసాఖ్యం. పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మభూమిలో మానవత్వం. 
అభిమన్యుడు పుణ్యపురుషుడు. అతడు స్వర్గసౌఖ్యాన్ని అందుకొన్నాడు - అని అంటూ దేవత్వ-మానవత్వాల పర్యాయ(క్రమాన్ని వ్యాసుడు 
ధర్మజుడికి తెలిపాడు. నరులు అమరులు కావటానికి, ఆ అమరులే మరల మానవులు కావటానికి వారి వారి కర్మఫల సంస్కారాలే 
కారణం అనే విషయం ఇందు సూచితం. వీరుడైన అభిమన్యుడికి స్వర్గసౌఖ్యం తప్పక లభించి ఉంటుందనే నిర్దారణ ఈ పద్యంలో 
తుదివాక్యం. 

క. _ అగణిత దుఖాత్మక మి | జ్ఞగ; మాతండు దీనిం దొఅంగి సౌఖ్యాత్మకమై 

వగ చెంతలం జేరని య । జ్ఞగమునం బుణ్యాత్మ పురుష సంగతి వదసెన్‌. 178 


222 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: -ఈ+జగము= ఈ లోకం; అగణిత దుఃఖ+ఆత్మకము= ఎన్నరాని వగపుతో కూడుకొన్నది; ఆతండు= ఆ అకంపనుడి 
కొడుకు; దీనిన్‌= దుఃఖభూయిష్టమైన ఈ లోకాన్ని; తొజంగి= విడిచి; సౌఖ్య+ఆత్మకము+ఐ= సుఖంతో కూడుకొన్నదై; 
వగ+చెంతలన్‌= దుఃఖంయొక్క దరిదాపులలో (సమీపంలో); చేరని= సమీపించని; ఆ+జగమునన్‌= ఆ లోకంలో; పుణ్యాత్మ, 
పురుష్క సంగతిన్‌= పుణ్యాత్ములైన పురుషులయొక్క సహవాసాన్ని (చేరికను); పడసెన్‌= పొందాడు. 


తాత్పర్యం: ఈ జగత్తు దుఃఖంతో కూడుకొన్నది. అతడు ఈ లోకాన్ని విడిచి, కేవలం సుఖంతో కూడుకొన్న, 
దుఃఖం దరి చేరని ఆ లోకంలో పుణ్యపురుషుల సాంగత్యాన్ని పొందాడు. 


నిశేషం: పుణ్యాత్ము లందరూ చేరేది సౌఖ్యాత్మక లోకం. అందుకే దాన్ని నాకం అంటారు. అక్కడ దుఃఖంయొక్క స్పర్శ రవంతకూడా 
ఉండదు. దీనినే తిక్కన 'వగచెంతలంజేరని”' అని ఎంతో సొగసుగా చెప్పాడు. మహోదాత్తములైన భావాలను తేటతెల్లం చేయటానికి 
అచ్చ తెలుగు ఏ విధంగా సర్వ సమర్థమో పై ప్రయోగం ద్వారా నిరూపించాడు. 


వన. నీకు వగవంబని లేదు; బ్రహ్మ కల్పితంబైన యీ నిశ్చ్యయంబు నిరూపించి ధీరులు దెగిన వారలకు వగవ' రని 
చెప్పిన నారదునకు నయ్యకంపనుం డిట్లనియె. 179 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; వగవన్‌+పని, లేదు= బాధపడాల్సిన పనిలేదు; బ్రహ్మ కల్పితంబు+ఐన= (బ్రహ్మదేవుడిచేత 
కల్పించబడినదైన; ఈ+నిశ్చయంబు= ఈ నిర్ణయం; నిరూపించి= తెలిసికొని; ధీరులు= అన్నీ తెలిసినవాళ్ళు (ధైర్యం కలవారు); 
తెగినవారలకున్‌= మరణించిన వాళ్ళకై; వగవరు= దుఃఖించరు; అని= ఆ ప్రకారంగా; చెప్పినన్‌= చెప్పగా; నారదునకున్‌= 
నారదమహర్షికి; ఆ+అకంపనుండు= ఆ అకంపనమహారాజు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు: 


తాత్పర్యం: (బ్రహ్మ కల్పిత నిశ్చయాన్ని (గ్రహించి, ధీరులు మృతులను గూర్చి దుఃఖించరన్న నారదుడితో 
అకంపనుడు ఈ విధంగా అన్నాడు: 


క. 'మునినాథ! నీవు సెప్ప[ । ననఘం బగు నీ సమంచితాఖ్యానం బే 
విని గతశోకుండ నైతిని; ।; మనము ప్రియంబందె నతి సమాధానమునన్‌.” 180 


ప్రతిపదార్థం: మునినాథ!= ముని శ్రేష్టుడవైన ఓ నారదా!; నీవు; చెప్పంగన్‌= చెబుతూ ఉండగా; అనఘంబు+అగు= పాపరహితమైన 
దైన; ఈ+సమంచిత+ఆఖ్యానంబున్‌= మిక్కిలి యోగ్యమైన ఈ కథను; ఏన్‌= నేను; విని; గత శోకుండను+ఐతిని= పోగొట్టబడ్డ 
దుఃఖం కలవాడిని అయ్యాను; అతి+సమాధానమునన్‌= మిక్కిలి అంగీకారంతో; మనము= మనస్సు; ప్రియంబు+అందెన్‌= ప్రీతి 
చెందింది. 


తాత్పర్యం: 'ఓ మునిశ్రేష్టా! నీవు సమయ సముచితంగా చెప్పిన పవిత్రమైన, యోగ్యమైన కథ విని, నా శోకం 
నశించింది. మనస్సు ఎంతో సమ్మతితో ప్రీతి చెందింది.” 


విశేషం: సందర్భానికి అనుగుణంగా చెప్పిన కథవలన వ్యథ తీరటమే కాకుండా మనస్సెంతో ప్రీతిని పొందిందనటం ఈ పద్యంలోని 
విశేషం. కేవలం “సమాధానం” అనకుండా దానికి ముందు 'అతి' ని చేర్చటం ఈ సందర్భంలో ఎంతో అర్ధవంతంగా ఉన్నది. 
అది ఎంతో విశిష్టార్థంలో ప్రయుక్తం కావటం వలన 'గతశోకుండు' కావటానికి పరిపుష్టిని కలిగించింది. ఆఖ్యానం ఎంతో సందర్భశుద్ది, 
జొచిత్యం కలిగి ఉన్నది కాబట్టి అది '“అనఘంి” కాగలిగింది. సముచితమైన ఆఖ్యానాన్ని విన్నందువలన మనస్సుకు ప్రశాంతి, 
శోకరాహిత్యం, అఘరహితమైన ఆత్మానందం సిద్దిస్తాయి అని ఈ పద్యంలో సూచించబడ్డాయి. కథను అందరూ చెప్పవచ్చు. 
కాని, దానిలో స్వారస్యం ఉండాలంటే దాన్ని ('ద్రష్టలైన మునులే చెప్పాలి. ఇక్కడ దివ్యర్షి నారదుడు విజ్ఞానప్రదుడు. సమంచితాఖ్యానాన్న 
సమయసముచితంగా చెప్పాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 223 


వ. అనుచు వినతుం డగుటయు, నమ్ముని దనదైన యశోక వనంబునకుం జనియె నని పలికి 
పారాశర్యుండు. 181 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఆ విధంగా అంటూ; వినతుండు+అగుటయున్‌= నముడు (వినయంతో వంగినవాడు); కావటమున్నూ; 
ఆ+ముని= ఆ నారదుడు; తనదైన= తనకు సంబంధించినదైన; అశోకవనంబునకున్‌= అశోకవనానికి; చనియెన్‌= వెళ్ళాడు;అని= 
ఆ ప్రకారంగా; పలికి= చెప్పి; పాఠరాశర్యుండు= వేదవ్యాసుడు. 


తాత్పర్యం: అని వినయంతో నమస్కరించాడు. నారదుడు తనదైన అశోకవనానికి వెళ్ళాడని చెప్పి, వ్యాసమునీ౦(ద్రుడు. 


విశేషం: ఈ సందర్భంలో నారదుడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినవాడుగా స్పష్టం. ఆత్మజ్ఞాని ఐహిక దుఃఖానికి అతీతుడు. ఇట్టు చెప్పిన 
కథ శోకరాహిత్యానికి సంబంధించినది. కాబట్టి, కథ చివరలో కూడా నారదుడు 'తనదైన అశోకవనంబునకుంజనియె” ననటం 
సమయ సముచితంగా ఉన్నది. పూర్వం గతశోకుడిని చేసే అభ్యాసాన్ని చెప్పిన నారదుడు ప్రస్తుత వచనంలో “అశోక వనమునకు” 
చనినాడని వ్యాసుడు చెప్పటం అర్హమహితం. 


క. _ ఈ యితిహాసం బాయువు, । శ్రీయును, నారోగ్యమును, విశిష్టుణంబుం 
జేయు జనములకు జగతీ ।; నాయక! వ్రాసినం బఠించినం దగ వినినన్‌. 182 


ప్రతిపదార్థం: జగతీనాయక!= రాజా! జనములకున్‌= ప్రజానీకానికి; ఈ+ఇతిహాసంబు= ఈ కథ; వ్రాసినన్‌= వ్రాసిననూ; పఠించినన్‌= 
చదివిననూ; తగన్‌= తగునట్టు; వినినన్‌= వినిననూ; ఆయువున్‌= పరిపూర్ణమైన ఆయుస్సునూ; శ్రీయునున్‌= సంపదయున్నూ; 
ఆరోగ్యమున్‌= రోగములు లేకుండుటయున్నూ; విశిష్ట గుణంబున్‌= శ్రేష్టమైన గుణమున్నూ; చేయున్‌= కలుగజేస్తుంది. 

లయ ౨] వాం 


తాత్పర్యం: ధర్మరాజా! ఈ కథను వ్రాసినా, చదివినా, విన్నా, మానవాళికి ఆయుస్సు, సంపద, ఆరోగ్యం, శ్రేష్టమైన 
గుణం కలుగుతుంది. 


నిశేషం: ఫల(త్రుతి రూపంలో అకంపనోపాఖ్యానం ముగిసింది. ప్రస్తుతాఖ్యాన శ్రవణం వలన ఆయురారోగ్య సంపదలే కాకుండా 
వాటిని మించిన శ్రేష్టగుణం కలుగుతుంది అనటం గమనార్హం. 


వ. అబభిమన్యుండును భండనంబున పిరుసనక శరశరాసనాది వివిధాయుధంబుల(బరబలంబుల బడలువటిచి 
వీరస్వర్గ సౌఖ్యంబును ప్రఖ్యాతియుం బడసె; నీకు నడలం బని లే దని చెప్పిన విని ధర్మృతనయుండు 
దనమనంబున నుత్తమక్షత్రధర్మంబు తెణం గిట్టిద యగుట దలపోసియు, శూరులు పుణ్యలోకంబున 
సుఖంబుండుటయుం దెలిసియు, నెవ్వగ విడిచి, వెండియు వేదవ్యాసమునీశ్వరుతో నిట్లనియె. 183 


ప్రతిపదార్దం: అభిమన్యుండును= నీ కుమారుడైన అభిమన్యుడున్నూ; భండనంబునన్‌= యుద్దంలో; పిటుసనక= వెనుదీయక; 
శర+శరాసన+ఆది+వివిధ+ఆయుధంబులన్‌= బాణం; విల్లు మొదలైన అనేకాలైన ఆయుధాలతో; పరబలంబులన్‌= శత్రుసేనలను; 
బడలు వటిచి= (శ్రమపెట్టి; వీర స్వర్గసౌాఖ్యంబున్‌= వీరస్వర్గానికి సంబంధించిన సుఖాన్ని; ప్రఖ్యాతియున్‌= ప్రసిద్దియునూ; పడసెన్‌= 
పొందాడు; నీకున్‌= నీకు; అడలన్‌+పని, లేదు= దుఃఖించాల్సిన పనిలేదు; అని= ఆ ్రకారంగా; చెప్పినన్‌= చెప్పగా; విని; 
ధర్మతనయుండు= ధర్మరాజు; తన, మనంబునన్‌= తన మనస్సులో; ఉత్తమ, క్షత్ర ధర్మంబు, తెజంగు= శ్రేష్టమైన 
క్షత్రియులయొక్క ధర్మవిధానము; ఇట్టిది+అ+అగుటన్‌= ఇటువంటిదే కావటం; తలపోసియున్‌= తలచుకొనియు; శూరులు= 
శూరత్వం కలవారు; పుణ్యలోకంబునన్‌= పుణ్యలోకంలో; సుఖంబు+ఉండుటయును= సుఖంగా ఉండుటమున్నూ; తెలిసియున్‌= 
(గ్రహించియు; నెజ+వగ= నిండైన దుఃఖం; విడిచి= వదలిపెట్టి; వెండియున్‌= మరల; వేదవ్యాసమునీశ్చ రుతోన్‌= వ్యాసమునీం(ద్రుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


224 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అభిమన్యుడు యుద్దంలో వెనుకాడక వివిధాయుధాలతో శత్రుబలాలను ఓడించి, వీరస్వర్ల సౌఖ్యాన్నీ, 
క్తీర్తిీనీ పొందాడు. కాబట్టి, నీవు శోకించ నవసరం లేదు” - అని చెప్పగా విని ధర్మరాజు ఉత్తమక్షత్రియ ధర్మపద్ధతి 
అటువంటిదే కదా అని మనస్సులో తలపోసి, శూరులు పుణ్యలోకాలలో సుఖిస్తారని తెలిసి, తీవ్రమైన శోకాన్ని 
విడిచి, మరల వేదవ్యాస మునీంద్రుడితో ఇట్లా అన్నాడు: 


ఆ. “మును ప్రసిద్ది. బొంది చనిన భూపాలక । శ్రేష్టు లెవ్విధమున. జేసి రొక్కొ 
క్రతువు? లవ్విశిష్ట కర్మజాతము'. దెలి।; యంగ. జెప్పి నన్ను నాదరింపు.' 184 


ప్రతిపదార్థం: మును= పూర్వం; ప్రసిద్ధిన్‌*పొంది= కీర్తిని గడించి; చనిన= పోయిన; భూపాలక ్రేష్టులు= ఉత్తములైన రాజులు; 
(క్రతువులు= యజ్ఞాలు; ఏ+విధమునన్‌= ఎట్లా ; చేసిరి+ఒక్కొ= చేశారో; ఆ+విశిష్ట్ర కర్మ, జాతమున్‌= అట్టి శ్రేష్టములైన 
కర్మలయొక్క సమూహాన్ని; తెలియంగన్‌= తెలిసేటట్టుగా; చెప్పి= వివరించి; నన్నున్‌= నన్ను; ఆదరింపు(ము)= అనుగ్రహించుము. 
తాత్పర్యం: పూర్వం మిక్కిలి ప్రఖ్యాతి కెక్కి మరణించిన రాజగ్రేష్టులు యజ్ఞాలు ఏ విధంగా చేశారో, ఆ ఉత్తమకర్మ 
లేవో నాకు తెలియజేసి నన్ను అను[గ్రహించవలసింది.” 


న. అనిన విని యమ్మనుజపతి తలంపు గనుంగొని కృష్ణద్వైపాయనుండు నీ విట్లడుగుట నీ కొడుకు దొంటి 
మహారాజుల యట్టివాండు గావున న క్కునూరునకు వారలకుం బుణ్యగతి దారతమ్యం బెట్టిదియో యని 
యరయుటగా నోపు నని యూహించెద' ననవుడు నతండు' మీ దివ్యచిత్తంబున నవధరించినదానిం గాదన 
నెట్లు వచ్చు? న వ్వానిని వినవలతు నానతియిండు” 185 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+మనుజపతి, తలంపు= ఆ రాజుయొక్క (ధర్మజుడి) అభిప్రాయం; కనుంగొని= 
తెలిసికొని; కృష్ణద్వైపాయనుండు= వేదవ్యాసుడు; నీవు; ఇట్టు+అడుగుట= ఈ విధంగా అడగటం; నీకొడుకు= నీ కుమారుడైన 
అభిమన్యుడు; తాంటి= పూర్వపు; మహారాజుల+అట్టివాండు= చక్రవర్తుల వంటివాడు; కావునన్‌= కాబట్టి; ఆ+కుమారులకున్‌= 
ఆ అభిమన్యుడికీ; వారలకున్‌= ఆ పూర్వరాజులకూ; పుణ్యగతిన్‌= పుణ్యం పొందటంలో; తారతమ్యంబు= భేదం; ఎట్టిదియో= 
ఎటువంటిదో; అని; కాన్‌+ఓపును+అని= తెలుసుకొనటానికిగా అభి[ప్రాయపడినట్టుందని; ఊహించెదన్‌= ఊహిస్తున్నాను; 
అనవుడున్‌= అని చెప్పిన వెంటనే; అతండు= ధర్మరాజు; మీ+దివ్య+చిత్తంబునన్‌= మీ శ్రేష్టమైన మనస్సులో; అవధరించిన+దానిన్‌= 
తలచిన(నిశ్చయించిన)దాన్ని; కాదు+అనన్‌+ఎట్టు+వచ్చున్‌?= కాదని ఎట్టా అనగలను?; ఆ+వానిని= మీరూహించిన లేక తలచిన 
వాటినే; వినన్‌= వినటానికి; వలతున్‌= ఇష్టపడుతూ ఉన్నాను; ఆనతి+ఇండు= సెలవియ్యండి (చెప్పండి). 


తాత్పర్యం: అనగానే వ్యాసుడు విని ఆ ధర్మరాజు అభిప్రాయం తెలిసికొని ఇట్లన్నాడు: “నీ విప్తుడు ఈ విధంగా 
అడగటం నీ కుమారుడు పూర్వపు మహారాజుల వంటివాడు కాబట్టి వారికీ అభిమన్యుడికీ పుణ్యగతిలో తారతమ్యం 
ఎటువంటిదో తెలియటానికే అని ఊహిస్తున్నాను' అన్నాడు. అపుడు ధర్మరాజు, 'మీ దివ్యమైన మనస్సులో మీ 
రేది తలచి, నిశ్చయించుకొన్నారో దానిని నేను ఎట్టా కాదనగలను? మీరు తలచిన దాన్న వినాలని ఎంతో ఇష్టపడుతూ 
ఉన్నాను. సెలవియ్యండి.” 
చ. అనుటయు న మ్ముని ప్రవరు€ డాతని కిట్లను 'నధ్వర ప్రవ 

ర్తనులు€ దపఃప్రదీప్తులును దానసమగ్రు లుదాత్తశీలురుం 

జనియెడు నట్టిచోటు లొక సంపదయే? రణశూరకోటి క 

ర్హునసుతు6 డత్యుదాత్త మగు చోట సుఖస్థితి నుండు భూవరా! 186 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 225 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ+ముని+ప్రవరుండు= ముని్రేష్పుడైన ఆ వ్యాసుడు; ఆతనికిన్‌= 
ధర్మరాజుతో; ఇట్లు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; భూవరా!= రాజా!; అధ్వరప్రవర్తనులున్‌= యజ్ఞాలు ప్రవర్తింపజేసినవాళ్ళూ(యజ్ఞాలు 
నడిపేవాళ్ళూ); తపః+ప్రదీస్తులున్‌= తపస్సుచేత మిక్కిలి ప్రకాశించేవాళ్ళూ; దానసమ(గ్రులున్‌= దానంచేత పరిపూర్ణమైన వాళ్ళూ; 
ఉదాత్తశీలురున్‌= గొప్పశీలం కలవాళ్ళూ; చనియెడు+అట్టి+చోటులు= పోయే ప్రదేశాలు; రణశూరకోటికిన్‌= యుద్దంలోని శూరుల 
సమూహానికి; ఒక సంపదయే?= ఒక సంపత్తేనా? (సంప్రతి అని పాఠాంతరం - సంప్రతియె?= లెక్కయా?); అర్జునసుతుండు= 
అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; అతి+ఉదాత్తము+అగుచోటన్‌= మిక్కిలి గౌరవప్రదం, ప్రియమైనట్టి ప్రదేశంలో; సుఖస్టితిన్‌= 
సంతోషస్థితిలో; ఉండున్‌= ఉంటాడు. 


తాత్పర్యం: అనగానే ఆ ముని శ్రేష్టుడు (వ్యాసుడు) అతడితో (ధర్మరాజుతో) ఇట్టా అన్నాడు: 'ఓ రాజా!యజ్ఞాలు 
నిర్వర్తించే వాళ్ళూ, తపస్సుచేత ప్రకాశించే వాళ్ళూ, దానం చేసేవాళ్ళూ, గొప్పశీలం కలవాళ్ళూ పోగలిగే ప్రదేశాలు 
యుద్ధంలో మరణించే శూరులకు (ఒక లెక్కా?) ఒక సంపత్తేనా? అర్జునుడి కొడుకు మహోదాత్తమైన చోట 
సౌఖ్యస్థితిలో ఉన్నాడు. 

విశేషం: యజ్ఞం, తపస్సు, దానం చేసినవారు మహోన్నత శీలం కలవారు ఏ ఉదాత్తమైన ప్రదేశాన్ని చేరి సౌఖ్యాన్ని పొందుతారో, 
అట్టి మిక్కిలి ఉదాత్తమైన ప్రదేశంలోనే అభిమన్యుడు సౌఖ్యంగా ఉన్నాడని ప్రస్తుత పద్య సారాంశం. అర్జ్హునసుతుడు - అత్యుదాత్తమైన 
చోట, సుఖస్టితి' అనే ఈ మూడు పద ప్రయోగాలు (గ్రహించదగినవి. అర్జునసుతుడనే ప్రయోగంలో క్షీర్తధావళ్యం సూచితం. 
కీర్తిని పొందినవారు అందరికీ అతీతమైన సామాన్యులకు లభ్యంకాని మిక్కిలి ఉదాత్తస్థానంలో స్వర్గసాఖ్యాన్ని అనుభవిస్తారనే 
విషయాన్ని అభిమన్యుడి విషయంలో రూఢిచేయటం ప్రస్తుత పద్యంలోని ప్రధానమైన విశిష్టమైన విశేషం. 


వ. అది యట్లుండె, మహితాత్ము లయిన మహీపతుల వరిష్టకర్మానుష్టానంబు తెఖం గెజుంగుట మేల కాదె! 
యంతలంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యులై నిలువంబడ; రది వినుటయు నీ మనశ్శోకోప 
శమనంబు సేయుం; జెప్పెద నాకర్ణింపుము. 187 


ప్రతిపదార్థం: అది+అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనీ; మహిత+ఆత్ములు+అయిన= గొప్ప మనస్సు కలవారైన (మహాత్ములైన); 
మహీపతుల= రాజుల; వరిస్ట్ర కర్మశ+అనుష్టానంబుల తెజంగు= మిక్కిలి (శ్రేష్టమైన కర్మల నడవడుల (నడపుటలందుగల) తీరు; 
ఎణయుంగుట= తెలియటం; మేలు+అ+కాదె!= శ్రేయస్కరమే కదా!; అంతలంతలు+మానుసులు= అంతంతటి యోధులు; 
మడిసిరి+కాని= మరణించారు. కాని; పుడమిన్‌= భూమియందు; నిత్యులు+ఐ= శాశ్వతులై) నిలువంబడరు= స్థిరంగా 
ఉండలేకపోయారు; అది= ఆ విషయం; వినుటయున్‌= వినుటయున్నూ; నీ, మనఃశోక+ఉపశమనంబు= నీ మనస్సునందలి 
దుఃఖానికి ఊరట; చేయున్‌= కలిగిస్తుంది; చెప్పెదన్‌= చెబుతూ ఉన్నాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అది అట్లా ఉండనీ. గొప్పవారైన రాజులు మిక్కిలి గొప్ప కార్యాలు చేసిన పద్ధతిని తెలిసికొనటం 
మంచిదే కదా! అంతటి మహానుభావులు సైతం గతించారు కాని, భూమిమీద శాశ్వతంగా నిలిచి ఉండలేదు. 
వారి కథలు వినటం చేత నీ మనోదుఃఖం తగ్గుతుంది. చెప్పుతాను వినుము. 


నిశేషం: మహనీయులైన మహీశుల (శ్రేస్టకర్మానుష్టాన విధానాలు తెలిసికొనటం ఎంతో మంచిది. ఎంత మహోన్నతులైనా, ఈ 
లోకంలో శాశ్వతంగా నిలిచినవారు లేరు. మానసికమైన దుఃఖాన్ని ఉపశమింపజేసే దృష్టాంత పూర్వకమైన ఉపాఖ్యానం మరొకటి 
వినుము- అని సువర్లస్టీవి వృత్తాంతాన్ని చెప్పటానికి పూనుకొన్నాడు. సావధానంగా వినుమని హెచ్చరిస్తూ ఉన్నాడు. 


226 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వేదవ్యాస మునీంద్రుండు ధర్మజునకు సువర్లస్టీవి చరిత్రంబు సెప్పుట (సం. అను 1-8-300 పంక్తి 


క.  “జనపాలక! సృంజయు. డను । మనుజేంద్రుండు పుణ్యమూర్తి మహిమాస్పదు. డి 
వ్వననిధి వలయములోని య । వని నొక్కండ యేలు దుర్నివారస్సురణన్‌. 188 


ప్రతిపదార్థం: జనపాలక!= రాజా!; పుణ్యమూర్తి= పుణ్యస్వరూపుడూ; మహిమ+ఆస్పదుండు= మహిమకు (గొప్పతనానిక్తి నెలవైన 
వాడూ (అయిన); సృంజయుండు+అను, మనుజ+ఇంద్రుండు= సృంజయుడు అనే పేరుగల రాజు; దుర్నివార+స్సురణన్‌= 
నివారించలేని స్ఫూర్తితో; ఈ+వననిధి వలయములోని+అవనిన్‌= వలయాకారంగల సముద్ర మధ్యభాగంలోని భూమిని 
(సము(ద్రంచేత చుట్టబడిన సమస్త భూప్రపంచాన్నీ); ఒక్కండు+అ= ఒక్కడే; ఏలున్‌= పాలిస్తూ ఉన్నాడు. 

తాత్పర్యం: 'ఓ రాజా! పుణ్యస్వరూపుడూ, మహిమకు నివాసమైనవాడూ అయిన సృంజయుడు అనే రాజు 
సము(ద్రంచేత ఆవరించబడిన సమస్త భూమినీ తా నొక్కడే (ఏకచ్చత్రాధిపత్యంగా) పరిపాలిస్తూ ఉన్నాడు. 


నిశేషం: 'మహిమాస్పదుండు" అనే ప్రయోగం ఈ కథలో కావ్యార్థ సూచనవంటిది. 191 వచనభాగంలోని 'అసమాన 
మహిమానందంబునం (బకాశుండై అనేది సృంజయుడి సంపద్వైభవాన్ని (ప్రస్తుత ప్రయోగం తెలుపుతూ ఉన్నది. 'చతురబ్రి 
వేలావలయిత భూమిని 'అవ్వననిధి వలయములోని అవని” అని తిక్కన ఎంతో సంగ్రహంగా పేర్కొన్నాడు. ఏకచ్చత్రాధిపతియై 
పరిపాలిస్తున్నాడనే భావాన్ని 'అవని నొక్కండ యేలు” నని తిక్కన ప్రయోగించాడు. 'దుర్నివార స్ఫురణన్‌ అనే చివరి ప్రయోగంలో 
అనివార్య స్పూర్తిని తెలిపాడు. 


వ. సంతానార్దియయి సంతతంబును భూసుర పూజనంబులు సేయుచుండు నా నరపతికి నారదుండు సఖుం 
డఉగుట నతని పాలికింబలుమాటజు నరుగుదెంచు చుండు; నొక్కనాండు విప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని 
యమ్మునివరునితో నిమ్మహీపతి కోర్కి దీర్వవలదే యని చెప్పిన. 189 


ప్రతిపదార్థం: సంతాన+అర్థి+అయి= సంతానాన్ని కోరినవాడై; సంతతంబును= ఎల్లప్తుడున్నూ; భూసుర, పూజనంబులు= 
(బ్రాహ్మాణపూజలు; చేయుచుండున్‌= చేస్తూ ఉన్నాడు; ఆ+నరపతికిన్‌= ఆ రాజుకు; నారదుండు= నారదమహర్షి; సఖుండు+అగుటన్‌= 
మి(షత్రుడు కావటంచేత; అతని పాలికిన్‌= ఆ రాజుకడకు; పలుమాయున్‌= (అనేక పర్యాయాలు) చాలామార్జు; అరుగుదెంచుచుండున్‌= 
వస్తూ ఉంటాడు; ఒక్కనాండు= ఒకదినం; విప్రవరులు= (బ్రాహ్మణశ్రేష్టులు; అతి ప్రయత్నంబునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; 
కూడికొని= అందరూ కలిసికొని; ఆ+మునివరునితోన్‌= ఆ ముని్రేష్టుడితో; ఈ+మహీపతి కోర్కి= ఈ రాజు కోర్కెను; 
తీర్పవలదే= తీర్చవచ్చుగదా!; అని+చెప్పినన్‌= అని చెప్పగా. 
తాత్పర్యం: సంతాన వాంఛగల సంజయుడు నిరంతర బ్రాహ్మణార్భనలు చేశాడు. అతడికి నారదుడు మిత్రుడు 
కావటం వలన అప్పుడప్పుడూ ఇరువురూ సమావేశం అయ్యేవారు. ఒక సందర్భంలో బ్రాహ్మణులందరూ 
నారదుడితో స్పంజయుడి కోర్కె తీర్చవలసిందని చెప్పారు. 
నిశేషం: భూసురార్చన చేశాడు కాబట్టి ఆ విఫ్రులే స్పంజయుడి కోర్కెను నారదుడికి చెప్పటం సమంజసంగా ఉన్నది. ప్రభువు 
(ప్రత్యేకంగా అడుగకుండా (బ్రాహ్మణు లడగటం ఏమిటి? అని అనిపించవచ్చును. నిరంతరం రాజు క్షేమాన్ని కోరే పురోహితులు 
ఆ రాజు లోలోపల కుమిలిపోతూ ఉంటే అతడి కాంక్షను విన్నవించటం సముచితమే కదా! 
క. “అత. డతనితోడ 'భవదీ | పిత మెయ్యది నాకు నేల చెప్ప?” వనుడు 'నం 

చితగుణుండు రూపసియు నగు । సుతు గోరుదు నెపుడు నేను సురగణవంద్యా! 190 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 227 


ప్రతిపదార్థం: అతండు= ఆ నారదమహర్షి అతనితోడన్‌= ఆ సృంజయుడితో; భవత్‌+-ఈప్పితము= నీయొక్క కోర్కె; ఎయ్యది?= 
ఏది?; నాకున్‌= నాకు; ఏల= ఎందుకు; చెప్పవు?= చెప్పకున్నావు?; అనుడున్‌= అనిన వెంటనే; సురగణవంద్యా!= దేవతా 
సమూహంచేత నమస్కరించబడేవాడా!; ఏను= నేను; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; అంచిత+గుణుండు= ఒప్పిదములైన గుణాలు 
కలవాడూ; రూపసియున్‌= రూపు (అందం) కలవాడున్నూ; అగు= అయినట్టి; సుతున్‌= కుమారుడిని; కోరుదున్‌= ఇష్టపడతాను. 


తాత్పర్యం: నారదముని స్పంజయుడితో '* నీకోర్కె ఏమిటి? ఎందుకు నాకు చెప్పకుండా ఉన్నావు? అనగానే 
“దేవతా గణంచేత కీర్తింపబడే నారదమునీంధద్రా! నేను నిరంతరమూ సద్గుణ సంపన్నుడు, రూపవంతుడూ అయిన 
కుమారుడిని కోరుకుంటూ ఉంటాను. 


విశేషం: ఈ కందపద్యం తుదిలో 'సురగణవంద్యా!" అని ఉన్నది. 'సురగుణ'” అనే పాఠాంతరం ఒకటి ఉన్నది. అదికొంత 
అన్వయక్షిష్టం. అయినా అర్థవైశిస్ట్రం కలదిగా అనిపిస్తూ ఉన్నది. అర్ధవంతంగా ఉంటుంది. సృంజయుడు తనకు “అంచిత 
గుణు” డైన సుతుడు కావాలని కోరుతూ ఉన్నాడు. ఆతడి కోరికను తీర్చే నారదుడిలో కూడా వంద్యములైన సురగుణాలు 
ఉన్నాయనటం సాభిప్రాయం. 


వ. _ అక్కుమారుండును మూత్రపురీష లాలాశ్రుస్వేదంబులు సువర్హంబు లగునట్టివాండు గావలయు' ననిన 
నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె; నా సృంజయుండు నత్తెజఅంగుతనయుం బడసి సువర్ణష్టీవి యను 
పేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ది యగుచుండ సమృద్ది 
నొంది, శయనాసన సదన ప్రాకార ప్రభృతి సమస్త వస్తువులను కాంచన మయంబబులు గావించికొని 
యసమాన మహిమానందంబునం బ్రకాశుం దై. 191 


ప్రతిపదార్థం: ఆ+కుమారుండునున్‌= ఆ పుత్రుడున్నూ; మూత్ర, పురీష లాలా+స్వేదనంబులు= మూత్రమూ, మలమూ, 
లాలాజలమూ, కన్నీరు, చెమటలు; సువర్షంబులు+అగు+అట్టివాండు= బంగారాలు అయ్యేటటువంటివాడు; కావలయున్‌= కావాలి; 
అనినన్‌= అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మహాత్ముండు= మహనీయుడైన ఆ నారదుడు; ఆ+వరంబు+ఇచ్చెన్‌= 
ఆ వరం ఇచ్చాడు; ఆ స్పంజయుండున్‌; ఆ+తెజంగు+తనయున్‌= ఆ విధమైన కొడుకును; పడసి= పొంది; సువర్షష్టీవి+అనుపేరు+ఇడి= 
సువర్షష్టీవి అనే నామకరణం చేసి; ప్రియంబునన్‌= (డ్రేమతో; పెనుచుచున్‌= పోషిస్తూ; వానివలనన్‌= అతడి వలన; కనకంబు= 
బంగారు; అనుదినంబున్‌= ప్రతిదినమూ; ఉత్తరోత్తర+అభివృద్ది= మరీమరీ ఎడతెగని పెంపు; అగుచుండన్‌= అవుతూ ఉండగా; 
సమృద్దిన్‌*ఒంది= పెంపును పొంది; శయన+ఆసన, సదన ప్రాకార, ప్రభృతి= పడకా, పీటా, ఇల్లూ ప్రహరీ మొదలైన; సమస్త 
వస్తువులును= అన్ని పదార్జాలు) కాంచనమయంబులు= బంగారుమయంగా; కావించుకొని= చేసికొని; అసమాన, 
మహిమ+ఆనందంబునన్‌= సాటిలేని; మహిమవలని సంతోషంతో; ప్రకాశుండు+ఐ= వెలుగుతూ ఉన్నవాడై. 


తాత్పర్యం: ఆ కొడుకు యొక్క మూత్రం, మలం, కన్నీరు, చెమట - ఇవన్నీ బంగారంగానే కావాలి" అన్నాడు. 
నారదుడు అతడికి ఆ వరం ఇచ్చాడు. ఆ సృంజయుడు అట్లాంటి కొడుకును పొంది, సువర్షష్టవి అనే పేరు 
పెట్టి అనురాగంతో పెంచసాగాడు. ఆ కొడుకు వలన ప్రతిరోజూ బంగారాన్ని పొందుతూ [క్రమ(క్రమాభివృద్ది పొంది, 
పడకలు, గద్దెలు, ఇండ్డు, (ప్రాకారాలు, మొదలైన వస్తువులన్నీ బంగారు మయం చేసికొని సాటిలేని మహిమతో, 
ఆనందంతో ప్రకాశిస్తూ. 


కు విలసిల్లుచు నుండంగ మ్రు । చ్చిలి పట్టి కుమారునోరం జీర దుటిమి వెం 
గలు లగు క్రూరులు కొందటు । వెలువడ6 గొనిపోయి యొక్క విపినములోనన్‌. 192 


228 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: విలసిల్లుచున్‌+ఉండంగన్‌= ప్రకాశిస్తూ ఉండగా; వెంగలులు= తెలివితక్కువవాళ్ళు (మూఢులు); అగు= అయిన; 
కొందణు= కొంతమంది; [క్రూరులు= పీడించే నీచులు; (మ్రుచ్చిలిపట్టి= దొంగతనంతో పట్టుకొని; కుమారు+నోరన్‌= ఆ పసిపిల్లవాడి 
నోటిలో; చీరన్‌= గుడ్డను; తుటిమి= |క్రుక్కి; వెలువడన్‌= వెలుపలికి; కొనిపోయి= తీసికొనిపోయి; ఒక్క+విపినము లోనన్‌= 
ఒక అడవిలో. 


తాత్పర్యం: ఆ విధంగా స్పంజయుడు (ప్రకాశిస్తూ ఉండగా అవివేకులైన కొందరు (క్రూరులు ఆపిల్లవాడిని దొంగ 
తనంగా పట్టుకొని, నోటిలో గుడ్డ తురిమి వెలుపలికి తీసికొని వెళ్ళి ఒక అడవిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: దొంగిలించిన వ్యక్తులను తిక్కన వెంగలులు, క్రూరులు అని ప్రయోగించాడు. పిల్లవాడివలన కొల్లగా బంగారం కలుగుతూ 
ఉన్నది అని విన్న దొంగలు అతడి మేనంతా బంగారం ఉంటుందని అవివేకంతో అపహరించారు. పీడించే మనస్తత్వం ఉన్న క్రూరులు 
కాబట్టి పిల్లవాడిని చంపారు. అంతేకాదు. తమలో తాము పోట్టాడుకొని చంపుకొనటం వారి వెంగలితనాన్ని, క్రూరత్వాన్ని మరీ ప్రస్ఫుటం 
చేస్తూ ఉన్నది. పిల్లవాడి అరుపుపైకి వినిపించకుండా దొంగలు నోటిలో గుడ్డ తురుముట అనే విషయాన్ని శబ్దాలంకారం గల 'కుమారు 
నోరం జీర దుజిమి” అనే ప్రయోగంలో తిక్కన స్పష్టం చేశారు. 'తుజిమి” లోని శకట రేఫ క్రూరుల కక్రార్యాన్ని ధ్వనింపజేస్తూ ఉన్నది. 


ఆ. కడుపు (వ) వ్రచ్చి యొడలు గలయంగ జల్లించి । పాపి పాపి చూచి, పసిండి గాన 
కచట శవము వైచి యరుగుచునుండి త । తృర్మ ఫలము. దమ్ము. గలంచుటయును. 193 


ప్రతిపదార్థం: కడుపున్‌= పొట్టను; 'వ్రచ్చి= చీల్చి; (వచ్చి? అని ఉస్మానియా ప్రతి. వ్రచ్చి అని పాఠాంతరమే అర్థవంతం); ఒడలు= 
శరీరం; కలయంగన్‌= అంతటా(అందరూ); జల్లించి= శోధించి(చంపి); పాపి, పాపి= విడదీసి విడదీసి; చూచి= చూచి; అచటన్‌= 
ఆ శరీరంలో; పసిండి+కానక= బంగారును చూడక; శవమున్‌= పీనుగును; వైచి= పడవేసి; తద్‌+కర్మ+ఫలమున్‌= ఆ [క్రూర 
కార్యంయొక్క ఫలితమున్నూ; తమ్మున్‌= తమను (అనగా ఆ దొంగలను); కలయటయును= కలత కలిగించటమూ. 


తాత్పర్యం: కడుపును చీల్చి, ఒళ్ళంతా గాలించి, అక్కడ బంగారు కనిపించకపోవటంతో శవాన్ని పారవైచి పోతూ 
ఉండగా, వాళ్ళు చేసిన కర్మఫలం వారిలో కలత కలిగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అర్హగౌరవం దృష్టితో పరిశీలిస్తే ఈ పద్యంలో కొన్ని పదాలకు నానార్జ్రాలు స్ఫురిస్తాయి. కలయ శబ్దానికి అంతటా అనియే 
కాకుండా ప్రస్తుత సందర్భాన్ని బట్టి “అందరూ” అనే అర్జాన్ని కూడా అన్వ్నయించుకొనవచ్చును. అట్టే 'జల్లించి" అనటానికి “చంపి” 
అనే అర్ధంకూడా సరిపోతుంది. 'పాపి పాపి" అనే ప్రయోగం [క్రూరులైన దొంగల పరంగా పాపాత్ముడు అనే అర్జంలో సందర్భ 
సముచితంగా ఉన్నది. 


వ. ఆ పాపాత్ములు తమలోనం గలహించి, యొండొరుల వధియించి, యందటజు నధోగతిం జెందిరి; 
సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్మళేబరంబు గని పరలోక క్రియలు నిర్వర్తించి, శోకంబునం 
బలవించుచున్న న న్నరేంద్రు కడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్దితుండై. 194 


ప్రతిపదార్దం: ఆ+పాపాత్ములు= ఆ పాపచిత్తులు; తమలోనన్‌= తమలో తాము; కలహించి= తగవులాడి; ఒండొరులన్‌= 
ఒకరినొకరు; వధియించి= చంపుకొని; అందయున్‌= అందరూ; అధోగతిన్‌= నాశనం (తక్కువస్థితిని); చెందిరి= అయ్యారు 
(పొందారు); సృంజయుండునున్‌= సృంజయుడున్నూ; కొడుకున్‌= కుమారుడిని; కానక= కాంచక; వెదకి= అన్వేషించి; 
తద్‌+కళేబరంబున్‌= అతడియొక్క శవాన్ని; కని= చూచి; పరలోకక్రియలు= ఉత్తరలోక క్రియలు (అంత్యకర్మలు); నిర్వర్తించి= 
జరిపి; శోకంబునన్‌= దుఃఖంతో; పలవించుచున్నన్‌= విలపిస్తూ ఉండగా; ఆ+నరేంద్రుకడకున్‌= ఆ రాజు దగ్గరకు; నారదుండు= 
నారదముని; అరుగుదెంచి= వచ్చి; అతనిచేతన్‌= ఆ స్పంజయుడి చేత; అర్చితుండు+ఐ= పూజించబడినవాడై. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 229 


తాత్పర్యం: ఆ పాపాత్ములైన దొంగలు తమలో తాము కలహించుకొని ఒకరినొకరు చంపుకొన్నారు. స్పంజయుడు 
తన కుమారుడికై వెదకి, కళేబరానికి పరలోక (క్రియలు నిర్వర్తించాడు. కుమారుడి మరణానికి ఎంతో విలపించాడు. 
అప్పుడు నారదుడు అతడి కడకు వచ్చి అర్జ్వ్యాసనాది విధులతో అర్భించబడి. 


క.  *“జననాథ! యిట్లు శోకం ।; బునం గుందినం దనువు విడిచి పోదె యుసుజు? స 
చ్లిన వారలు వత్తురె యే । డ్డినంణ జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్‌. 195 


ప్రతిపదార్దం: జననాథ!= రాజా!) ఇట్టు= ఈ విధంగా; శోకంబునన్‌= దుఃఖంతో; కుందినన్‌= తపించినచో; ఉసుణు= ప్రాణం; 
తనువు+విడిచి= శరీరం వదలిపెట్టి; పోదె!= పోదా!; చచ్చినవారలు= మరణించిన వాళ్ళు; ఏడ్చినన్‌= దుఃఖిస్తే; వత్తురె?= వస్తారా?; 
చెలిమిన్‌+చేసి= స్నేహంచేత; నీకున్‌= నీకు; హితము= (తగినది) మేలు; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్పర్యం: “రాజా! ఎందుకిట్లా దుఃఖంతో తపిస్తావు? ప్రాణం శరీరాన్ని విడిచిపోకుండా ఉంటుందా? ఎంత ఏడ్చినా 
చచ్చినవాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? చెలిమిచేత నీకు నేను హితం చెప్పుతున్నాను. 


నిశేషం: ప్రాణాలు శరీరాన్నివిడిచిపోవటం తథ్యం, ఎంత ఏడ్చినా చచ్చినవాళ్ళు మళ్ళీ తిరిగి రారు - అనే రెండు వాక్యాలు చావు 
నిత్యం అనే సత్యాన్ని చాటుతూ ఉన్నాయి. ఒక స్నేహధర్మం హితం చెప్పటం. హితం చెప్పటమే అతడి లక్ష్యం కాబట్టి హితుడౌతాడు. 
ఈ విధంగా ఇందులో మార్మికమూ, ధార్మికమూ అయిన జీవితసత్యాలు సూచించబడ్డాయి. 

షోడశ రాజ చరిత్రము (సం. అను. 1-8-360 పంక్రి 
వ. _ అవధానాయత్తం బగు చిత్తంబుతో విను' మని యి ట్లనియె. 196 


ప్రతిపదార్థం: అవధాన+ఆయత్తంబు+అగు+చిత్తంబుతోన్‌= అవధానం చేత సంసిద్దం అయిన మనస్సుతో; వినుము= 
ఆకర్షింపుము; అని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: నిలకడ గల మనస్సుతో వినుము” - అని ఇట్టా అన్నాడు: 


సీ  సంవర్తు.డను మహాసంయమి దేవతా । గురుతోడి యీసున నరుగుదెంచి 
పూని యుపద్రష్టమై నడపంగ, హి । మాచల పాదంబునందు శక్ర 
వరుణ ప్రభృతులైన సురలు మహామునీం । ద్రులును సహాయులై మెలంగుచుండ 
శాలా ప్రముఖ భవ్య సాధనంబులు గన |; కమయంబులుగ వస్త్రకాంచనాజ్య 


ఆ. దధి పయః ఫలాది తర్పణ ద్రవ్య స । మృద్ది సకల జనులు మెచ్చ,6 బెక్కు 
లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు । నిత్యపదవి నుండ నేర్దైనయ్య? 197 


ప్రతిపదార్థం: సంవర్తుంయు+అను, మహాసంయమి= సంవర్తుడు అనే పేరుగల గొప్ప ముని; దేవతాగురు తోడి+ఈసునన్‌= 
బృహస్పతి తోడి ఈర్ష్యతో (ఓర్వలేనితనంతో); అరుగుదెంచి= వచ్చి; ఉపద్రష్ట+ఐ= యజ్ఞకార్యం నిర్వర్తించే బుత్విక్కై; పూని= 
ప్రయత్నించి; నడపంగన్‌= యజ్ఞం నిర్వర్తించగా; హిమ+అచల, పాదంబునందున్‌= హిమాలయ పర్వతంయొక్క అడుగుభాగంలో; 
శక్ర, వరుణ, ప్రభృతులు+ఐన, సురలు= దేవేంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు; మహామునీంద్రులును= గొప్ప 
బుషీశ్చరులున్నూ; సహాయులు+ఐ= తోడుగా ఉన్నవారై; మెలంగుచుండన్‌= ఒప్పుచుండగా; శాలా, ప్రముఖ, భవ్య సాధనంబులు= 
చావడి మొదలైన (శ్రేస్టములైన ఉపకరణాలు; కనకమయంబులుగన్‌= బంగారుమయాలుగా; వస్త్ర, కాంచన+ఆజ్య దధి పయః 


230 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఫల+ ఆది తర్పణ+ద్రవ్య సమృద్దిన్‌= గుడ్డలూ, బంగారు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్లు మొదలైన దేవతలకు తృప్తి కలిగించే, 
మంచిపదార్జాల పెంపుచేత; సకల జనులు= సమస్త ప్రజలూ; మెచ్చన్‌= పొగడగా; పెక్కులు+అధ్వరములు= అనేక యజ్ఞాలు; 
చేసినట్టి= నిర్వర్తించినట్టి;ి మరుత్తుండు= మరుత్తుడు అనే పేరుగల సార్వభౌముడు; నిత్యపదవిన్‌= శాశ్వతమైన స్థానంలో; 
ఉండనేర్చెన్‌+అయ్య= ఉండగలిగాడా? 


తాత్పర్యం: సంవర్తుడనే మహర్షి బృహస్పతితో ఈర్ష్యపడి, ఉపద్రష్ట (బుత్విక్కు) అయి వచ్చి పూనికతో యజ్ఞకార్యం 
నిర్వహించగా, హిమాలయ పర్వతంయొక్క అడుగుభాగంలో దేవేంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలూ, 
మునీంద్రులూ సహాయంగా ఉంటూ ఉండగా యజ్ఞానికి కావాల్సిన శాలాదులు బంగారుమయాలుగా, వస్త్రాలు, 
బంగారు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్డు మొదలైన తర్పణానికి అవసరమైన మంచివస్తువులు నిండుగా ఉండగా, 
అందరూ పొగడేటట్టు అనేక యాగాలు చేసిన మరుత్తుడు అనే చక్రవర్తి శాశ్వతమైన పదవిలో ఉండగలిగాడా? 


విశేషం: షోడశ చక్రవర్తులలో మరుత్తుడు నిర్వహించిన యజ్ఞయాగాదులు అతడు పొందిన శాశ్వత పదవి ఈ పద్యంలో 
తెలుపబడినవి. సంవర్తు డుపద్రష్టగా శక్రవరుణాది సురులు మునీం[ద్రులు సహాయులుగా సాగిన యజ్ఞంలో తర్పణ (ద్రవ్య సమృద్ధి 
సమస్త జనులను అలరింపజేసింది. షోడశరాజుల చరిత్రలను వారి మహత్తర కార్యకలాపాలను తిక్కన సీసపద్యాలలో వివరించాడు, 
ఇదే మొదటి సీసం. 


సీ. _ సన్నార్గమున రాజ్యసంపద నొంది భూ । సురపూజ లొనరించి, సువ్రతముల 


బృందారకులఈ బ్రీతి. బొందించె. దన కర్టి. । బర్జన్యు డే. టేంటం బసిండివాన 
కనకమయములైన కర్కట రుషనక్ర। కూర్శచయముతోడం గురియుచుండ 
నయ్యర్థ మెల్ల ధనార్జుల కిచ్చుచు6। గురు జాంగలంబున6 బరమనిష్ట 


ఆ. _ నశ్వమేధముఖము లైన రాజార్ట్యయ । జ్ఞములు పెక్కుసేసె సకలజనులు6 
బొగడునట్టి పాడి(ట) నెగడె సుహోత్రు6 డ । వ్విభుండు దెగియె ననంగ వినమె అధిప! 198 


ప్రతిపదార్హం: అధిప!= రాజా!; సుహోత్రుండు= సుహోత్రుడనే పేరుగల రాజు; సన్మార్గమునన్‌= మంచిమార్గంలో; రాజ్యసంపదన్‌+ఒంది= 
సామ్రాజ్య సంపత్తిని పొంది; భూసుర+పూజలు= (బ్రాహ్మణ సేవలు; ఒనరించి= చేసి; సువ్రతములన్‌= మంచి వ్రతాలతో; 
బృందారకులన్‌= దేవతలను; ప్రీతిన్‌+పొందించెన్‌= సంతోషపెట్టాడు; అర్ధిన్‌= ప్రీతితో (ఆసక్తితో); తనకున్‌= తనకు; పర్జన్యుండు= 
వరుణదేవుడు; ఏంటేంటన్‌= ప్రతిసంవత్సరమూ; కనకమయములు+ఐన= బంగారు మయములైన; కర్కట= ఎండ్రకాయలు; 
రుష=. చేపలు; నక్ర= మొసళ్ళు; కూర్మ= తాబేళ్ళ;ు చయములతోడన్‌= మొత్తంతో; పసిండివానన్‌= బంగారువానను; 
కురియుచుండన్‌= వర్షిస్తూ ఉండగా; ఆ+అర్ధము+ఎల్లన్‌= ఆ ధనమునంతటినీ; ధన+అర్జులకున్‌= ధనాన్ని యాచించేవారికి; 
ఇచ్చుచున్‌= ఇస్తూ; పరమనిస్టన్‌= మిక్కిలి ఎడతెగని శ్రద్ధతో; కురు+జాంగలంబునన్‌= కురుక్షేత్రానికి సంబంధించిన మెరకనేలలో 
(ఒకానొక దేశంలో); అశ్వమేధ ముఖములు+ఐన= అశ్వమేధాలు మొదలైన; రాజ+అర్హ యజ్ఞములు= రాజులకు తగిన యజ్ఞాలు; 
పెక్కు+చేసెన్‌= అనేకాలు చేశాడు; సకలజనులున్‌= సమస్త ప్రజలున్నూ; పొగడు+అట్టి= నుతించే; పాడి(ట)న్‌= విధంగా; నెగడెన్‌= 
ఒప్పినాడు; ఆ+విభుండు= ఆ ప్రభువు; తెగియెన్‌= మరణించాడు; అనంగన్‌= అంటూ ఉండగా; వినమె!= వింటున్నాం కదా! 


తాత్పర్యం: సుహోత్రుడనే రాజు సక్రమమార్గంలో రాజ్యాన్ని సంపాదించి, బ్రాహ్మాణులకు సేవలు చేసి, మంచి 
మంచి వ్రతాలతో దేవతలను సంతృప్తి పరచాడు. ఎంతో ప్రీతితో వరుణుడు ప్రతిసంవత్సరమూ, బంగారు మయాలైన 
ఎండ్రకాయలను, చేపలను, తాబేళ్ళను వర్షింపజేస్తూ ఉండగా, తన ధనాన్ని యాచకులకు ఇస్తూ మిక్కిలి నిష్టతో 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 231 


కురుభూములకు సంబంధించిన మెరకనేలలో అశ్వమేధాది యజ్ఞాలు చాలా నిర్వర్తించాడు. సమస్త ప్రజలూ 
ఎంతో కీర్తించారు. ఆ ్రభువున్నూ చివరకు మరణించాడని వింటూనే ఉన్నాం గదా. 


సీ. _ కాంచనాలంకార కాంతంబులై రూఢి । కెక్కిన గజములు పెక్కువేలు, 
జవసత్త్వ రూపాది సకల గుణములఈ. బెం । పెసంగిన హయము లనేక లక్ష 
లమల సువర్హమయము లగు కొమ్ములం । గొమరారు పశువులు గోటు, లూర్జ్లి 
తాంగక విలసదజావికంబులు గణ । నాతీతములు, గన్య లప్రమేయ 


ఆ. _ లఖీిల రత్నవిరచితాభరణంబు ల ।; నల్పములు, మహీసురావళులకు 
నిచ్చి చేసె. గ్రతువు లెన్నియేనియు నంగు€। డతండు నన్యలోక గతుండు గాండె? 199 


ప్రతిపదార్థం: అంగుండు= అంగుడు అనేరాజు; కాంచన+అలంకార; కాంతంబులు+ఐ= బంగారు ఆభరణాలచేత ప్రకాశించేవై; 
రూఢికిన్‌+ఎక్కిన గజములు= ప్రసిద్ది కెక్కిన ఏనుగులు; పెక్కువేలు= ఎన్నో (అనేకములైన) వేలు; జవ, సత్త, రూప+అఆది, 
సకల, గుణంబులన్‌= వేగమూ, బలమూ, రూపమూ మొదలైన అన్ని గుణాలతో; పెంపు+ఎసం౧ిన+శహయములు= ఆధిక్యంతో 
అతిశయించే గుర్రాలు; అనేకలక్షలు= పెక్కు లక్షలు; అమల, సువర్షమయములు+అగు+కొమ్ములన్‌= నిర్మలమైన బంగారుమయాలైన 
కొమ్ములతో; కొమరారు, పశువులు= అందగించే గొడ్డు; కోటులు= కోట్లు; ఊర్జిత+అంగక+విలసత్‌+అజ+అవికంబులు= 
దృఢమైన శరీరాలతో ప్రకాశించే మేకలు, గొర్రెలు: గణన+అతీతములు= లెక్కకు మిక్కుటాలు; కన్యలు= వివాహం కాని స్త్రీలు; 
అప్రమేయలు= ఊహించశక్యంకాని వారు; అఖిల, రత్న, విరచిత+ఆభరణంబులు= అన్ని రత్నాలతో బాగుగా కూర్చబడిన నగలు; 
అనల్పములు= విస్తారములు లేదా అల్పములు కానివి; మహీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణుల సమూహాలకు; ఇచ్చి= దానం 
చేసి; ఎన్ని ఏనియున్‌= ఎన్నో (లెక్కలేనన్ని); (క్రతువులు= యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అతండు= ఆ అంగుడు; 
అన్యలోక+గతుండు+కాండె?= పరలోకగతుడు అనగా దివంగతుడు కాలేదా? 


తాత్పర్యం: అంగుడు అనే రాజు ఎన్నోవేల బంగారు ఆభరణాలతో ప్రకాశించే ప్రసిద్ధికెక్కిన ఏనుగులనూ, వేగమూ, 
బలమూ, రూపమూ మొదలైన అన్ని సుగుణాలతో మిక్కిలి అతిశయించే అనేక లక్షల గుర్రాలనూ, స్వచ్చమైన 
బంగారు కొమ్ములతో అందగించే కోట్లకొలది పశువులనూ, లెక్కకు మిక్కిలిగా, గొప్ప శరీరాలతో ఒప్పుతూ ఉండే 
మేకలనూ గొ(రైలనూ, మితిలేని కన్నెలనూ, విలువగలిగిన సకల రత్నాలతో పొదిగిన ఎన్నో నగలనూ (బ్రాహ్మణ 
బృందాలకు ఇచ్చి, ఎన్నో యజ్ఞాలు చేశాడు. అట్టిరాజు అంగుడు దివంగతుడు కాలేదా? 


సీ _ ఏడు దీవులయందు. గ్రీడాగతులం దన । రథము చరింప నరాతు లనంగ 
వినియు నెజుంగక విభవ మార్దించుచో. | బ్రజల నొప్పింపని పరమపుణ్య 
కర్మంబునకు మెచ్చి గారవంబున. దన । కక్షయధనము ఫాలాక్షుం. దొసంగ 
నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్టజ | నాకీర్ణ్షములుగం బె క్కాచరించెం 


ఆ. _ దారకములు వృష్టిధారలు లెక్కింప । వచ్చు(గాని యతని యిచ్చుగోవు 
లెన్న! గొలంది గాదు; సన్నుత్రిపాత్ర మా । శిబికి నుర్వి నునికి సెలై నయ్య? 200 


ప్రతిపదార్హం: ఏడు దీవుల అందున్‌= సప్తద్వీపాలలో; (క్రీడాగతులన్‌= విహారలీలలతో (ఆటలనడకలతో); తన, రథము, చరింపన్‌= 
తన తేరు తిరుగగా; అరాతులు+అన(గన్‌= శత్రువులు అనే పేరు; వినియున్‌+ఎయింగక= ఏనాడూ వినక (శత్రువులు లేకుండా); 
విభవము+ఆర్జించుచోన్‌= సంపదను(గొప్పతనాన్ని) సంపాదించే సందర్భంలో; విభవమున్‌+ఆర్జించుచోన్‌= సంపదను గడించేటప్పుడు; 


232 శ్రీమదాంధ్ర నుహాభారతము 


'ప్రజలన్‌= ప్రజలను; నొప్పింపని= బాధించని; పరమ, పుణ్య, కర్మంబునకున్‌= ఉత్కృష్టములైన ధర్మముయొక్క కార్యానికి; 
మెచ్చి= పొగడి; గారవంబునన్‌= ప్రీతితో; తనకున్‌= తనకు; ఫాలాక్షుండు= శివుడు; అక్షయ ధనము= తరగని సంపద; 
ఒసంగన్‌= ఈయగా; జాహ్నవి+పొంతన్‌= గంగ+ఒడ్డున; శిష్టజన+ఆకీర్ణములుగన్‌= సజ్జనుల సందడి (ఎడం లేక నిండినవి) 
కలవిగా; అశ్వమేధములు= గుర్రాలను పశువులుగా చేసే యజ్ఞాలు; పెక్కు= చాలా; ఆచరించెన్‌= నిర్వహించాడు; 
తారకములు= నక్షత్రాలు; వృష్టిధారలు= వానచినుకులు; లెక్కింపన్‌ వచ్చున్‌= లెక్కపెట్టవచ్చును; కాని= కానీ; అతని+ఇచ్చు 
గోవులు= అతడు దానం చేసే ఆవులు; ఎన్నన్‌= లెక్కించటానికి; కొలందికాదు= పరిమితి లేదు; సన్నుతి పాత్రము= మిక్కిలి 
పొగడదగింది అగు; ఆ శిబికిన్‌= ఆ శిబిచ(క్రవర్తికి; ఉర్విన్‌= భూమియందు; ఉనికి= ఉండటం; చెల్లెనయ్య?= చెల్లినదా?; 
(సూ॥ తద్దర్మ భూత(క్రియ లార్వార్థ పదకంబులు ్రశ్నార్థకంబులగు. - ప్రౌఢ. క్రియ -3) వీలయినదా?; (భూలోకంలోనే శాశ్వతంగా 
ఉండటం జరగలేదు కదా!) 


తాత్పర్యం: సప్త ద్వీపాలలో విహారలీలలతో తేరు నడవగా, శత్రువు లనేమాట వినీ తెలియక, ధనార్జనవేళ ప్రజలను 
బాధించక, అతడి పుణ్యకార్యాలకు మెచ్చి పరమశివుడు అక్షయధనాన్ని ప్రసాదించగా, శిష్టులతో ఎడం లేకుండా 
నిండిపోయిన గంగ ఒడ్డున ఎన్నో అశ్వమేధయాగాలు శిబి చక్రవర్తి నిర్వర్తించాడు. చుక్కలను, వాన చినుకులను 
లెక్కించవచ్చునేమో కాని అతడు చేసిన గోవుల దానానికి మితిలేదు. అట్టా పొగడదగిన శిబిచక్రవర్తి శాశ్వతంగా 
-ఈ లోకంలో ఉండగలిగాడా? 


సీ. యౌవనంబునం. దప మాచరింపంగ6 దండ్రి । పంపున నరిగిన పెంపు కలిమి, 
సేతువు జలధి. బ్రఖ్యాతంబుగా నొన । ర్లిన మర్యలోక పావన విభూతి, 
త్రైలోక్య కంటకు దశముఖు బంధుయు । క్తంబుగా. జంపిన కలితనమ్ము 
బాలురమరణంబు వాటిల్ల కుండంగ6 । జేసిన యత్యంత చిత్రమహిమ 


ఆ. _ గలిగి యశ్వమేధములు మున్స్నుగా ననే । కాధ్వరము లొనర్హి యఖిల జనుల. 
దల్లి వోలె నరసి దశరథ రాముండు । గాలవశత నొందె6 గాదె యధిప! 201 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; యౌవనంబునన్‌= యుక్తవయస్సులో; తపము+ఆచరింపంగన్‌= తపస్సు చేయుటకు; తండడ్రి+పంపునన్‌= 
తండ్రియొక్క ఆజ్ఞతో; అరిగిన= (అడవులకు) పోయిన; పెంపు+కలిమి= గౌరవసంపద; జలధిన్‌= సము[ద్రముపై; సేతువున్‌= 
వంతెనను; ప్రఖ్యాతంబుగాన్‌= మిక్కిలి ప్రసిద్దిగా? ఒనర్చిన= చేసిన; మర్య్యలోక= మానవలోకమందలి; పావన+విభూతి= పవిత్రమైన 
ఐశ్వర్యం; తైలోక్యకంటకున్‌= ముల్లోకాలకు కఠినుడూ, క్షుద్రశత్రువూ అయిన; దశముఖున్‌= రావణుడిని; బంధుయుక్తంబుగాన్‌= 
బంధుసమేతంగా; చంపిన+కలితనమ్ము= సంహరించిన సామర్థ్యం; బాలుర మరణంబు= పసిపిల్లల చావు; పాటిల్లకుండంగన్‌= 
కలుగకుండా; చేసిన= కావించిన; అత్యంత, చిత్ర, మహిమ= మిక్కిలి ఆశ్చర్యకరమైన (ప్రసిద్ధి ఐన) మహత్యం; కలిగి= పొంది; 
అశ్వమేధములు= అశ్వమేధయజ్ఞాలు; మున్నుగాన్‌= మొదలుగా; అనేక+అధ్వరములు+ఒనర్భ్చి= పెక్కు యజ్ఞాలు చేసి; 
అభఖిలజనులన్‌= సమస్త (ప్రజలను; తల్లిపోలెన్‌= తల్లివలె; అరసి= కాపాడి; దశరథరాముండు= దశరథుడి కొడుకైన రాముడు; 
కాలవశతన్‌= చావుకు అధీనం కావటం; పొందెన్‌+కాదె!= పొందాడు కదా! 


తాత్పర్యం: ఓ రాజా! యౌవనంలోనే తపస్సు చేయడానికి, తండ్రి ఆజ్ఞతో అడవులకు పోయిన గౌరవమూ, 
సము(దద్రంపైన సిద్దంగా వంతెన నిర్మించిన ప్రసిద్ద పవిత్రవైభవం, ముల్లోకాలకు కంటకుడైన రావణుడిని 
బంధుసమేతంగా కూల్చిన సామర్థ్యం, శిశుమరణాలు కలగకుండా కావించిన ఆశ్చర్యకరమైన మహత్యం కలిగి ఉండి, 
అశ్వమేధాది యజ్ఞాలు ఎన్నోచేసి, సమస్త ప్రజానీకాన్ని తల్లివలె పోషించిన దశరథ రాముడు కాలధర్మం చెందాడుకదా! 


అవి 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 233 


నిశేషం: శ్రీరాముడి అశ్వమేధాది యజ్ఞ నిర్వహణదక్షత, యౌవనంలోనే తండ్రి ఆజ్ఞను పాటించి, అడవుల కేగి, వారధి నిర్మించి 
దశకంఠుని దునుమాడిన వృత్తాంతాలు "కట్ట, కొట్టె, తెచ్చె అని మూడు ముక్కలలో చెప్పబడ్డాయి. శ్రీరాముడి ప్రత్యేక గుణాలలో 
ప్రస్తుత సందర్భానికి తగినది “బాలుర మరణంబు వాటిల్లకుండంగం జేయుట” సమస్త ప్రజలను తల్లివలె నరయటం విశేషం. 
తండ్రి అనటం కంటె తల్లి అనటంలో వాత్సల్యానికి ప్రాముఖ్యం. సహజవాత్సల్యంలో సారళ్యానికి, నైర్మల్యానికి, నిర్యాజప్రేమకు 
స్టానం. అప్పుడే అది “రామరాజ్యం” అనే ప్రసిదైిని చాటగలుగుతుంది. 

యఖ న్‌ 


సీ. _ పూర్వవంశ్యులం గావం బూని వియద్గంగ । నవని భాగీరథి యనంగం బిపి 
శక్రుండు మెచ్చం బరాక్రమంబునఈ బేర్పి।; యప్రతిహతముగ నశ్వమేధ 
యాగంబు లొనరించునప్పుడు వేయు వే। లరదంబులందు. గన్యల నలంకృ 
తల. జేసి యునిచి, రథంబు రథంబున । కిభములు నూలు నూటేసి, యేనుం 


తే. గేనుంగునకు గుజ్దిములు వేయేసి పాటి; హయము హయమున కట్ల గోచయ మమర్చి, 
భూరి భూరి యుతంబుగ భూసురులకు । నొసంగినట్టి భగీరథుం డున్నవాండె? 202 


ప్రతిపదార్హం: పూర్వవంశ్యులన్‌= పూర్వులైన తన వంశంలోని వాళ్ళను; కావన్‌= కాపాడటానికి; పూని= ప్రయత్నించి; వియద్గంగన్‌= 
ఆకాశగంగను; అవనిన్‌= భూలోకంలో; భాగీరథి+శఅనంగన్‌= భాగీరథి అనగా; పటజుపి= ప్రవహింప (పరువెత్త) జేసి; శక్రుండు= 
దేవేంద్రుడు; మెచ్చన్‌= పొగడగా, పరాక్రమంబునన్‌= మగటిమి (విక్రమం)తో; పేర్చి= అతిశయించి; అప్రతిహతముగన్‌= 
అనివార్యంగా (అడ్డులేకుండా); అశ్చమేధయాగంబులు= అశ్చమేధయజ్ఞాలు; ఒనరించు+అప్పుడున్‌= చేసే సందర్భంలో; 
వేయువేలు= వేలు వేలు; అరదంబులందున్‌= రథాలలో; కన్యలన్‌= అవివాహితలైన ప్రీలను; అలంకృతలన్‌= అలంకరించబడిన 
వాళ్ళుగా; చేసి, ఉనిచి= రథాలలో కూర్చోబెట్టి; రథంబు, రథంబునకున్‌= తేరు తేరుకు; నూయజు, నూజు+ఏసి= వందవంద 
వంతున; ఇభములు= ఏనుగులు; ఏనుంగు+ఏనుంగునకున్‌= ఒక్కొక్క ఏనుగుకూ; వేయి+ఏసి పాటి= వేయివంతున; గుజ్జములు= 
గుర్రాలు; హయమునకున్‌= గుర్రానికి, గుర్రానికీ; అట్టు+అ= ఆ విధంగానే; గో, చయము+అమర్చి= గోవులమొత్తం ఏర్పాటు 
చేసి; భూరి, భూరి, యుతంబుగన్‌= అధికమైన బంగారంతో కూడా; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ఒసంగినట్టి= దానం 
కావించినట్టి (ఇచ్చినటువంటి; భగీరథుండు= భగీరథుడు; ఉన్నవాండె?= ఉన్నాడా? 
తాత్పర్యం: తన పూర్వులైన సగరులకు ఉత్తమగతి కలిగించటానికై అంతకుముం దెవ్వరూ చేయలేని పనికి 
తాను పూనుకొని, ఆకాశగంగను భాగీరథి అనే పేరుతో భూలోకంలో ప్రవహింపజేసి, దేవేంద్రుడు 
'ప్రశంసించేటట్టు తన పరాక్రమంతో అడ్డులేకుండా అశ్వమేధయజ్ఞాలు కావించే సందర్భంలో వేలవేల రథాలలో 
అలంకరించిన కన్నెలను ఉంచి, రథరథానికి నూరు నూరువంతున ఏనుగులను, ఏనుగు ఏనుగుకీ వెయ్యేసి 
గుర్రాలను, ప్రతి గుర్రానికీ అదే విధంగా వెయ్యి గోవులను ఏర్పాటు చేసి, అధికంగా బంగారుతో కూడ 
(బ్రాహ్మణులకుఇచ్చిన భగీరథుడు ఉన్నాడా? 
సీ. _ అరి విశ్వావసుం డాదిగాం గలుగు గం । ధర్వులు హృద్యవాదన మొనర్ప, 

నప్పరోనికురుంబ మాటలు. బాటలు । నై వినోదింపంగ, నమరగణము 

బహువిధాలంకార భంగుల విన్నాణ । ములు సూప, దివ్యమునులు నుతింప 

మనుజలోకం బెల్లం గనకాన్నవస్త్రభూ ।; షణ దానములఈ దృప్తి సనంగ నశ్వ 


ఆ. _ మేధ సమితి. జేసి మెప్పించె నింద్రుని; । శతతమాధ్వరమున నతండు హయము 
నాస పడిన నిచ్చె నా దిలీపునిం జూపు । మా! ధరిత్రి నిపుడు మనుజనాథ! 203 


234 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! విశ్యావసుండు+ఆదిగాన్‌+కలుగు, గంధర్వులు= విశ్వావసుడు మొదలుగా ఉన్న గంధర్వులు; 
అర్ధిన్‌= కోరిక; హృద్య, వాదనము+ఒనర్చన్‌= మనోహరంగా వీణ మొదలగువాటిని వాయించటం చేయగా; అప్పరస్‌+నికురుంబము= 
అప్సరసల సమూహం; ఆటలున్‌+పాటలున్‌+ఐ= ఆటపాటలు కలిగి; వినోదింపంగన్‌= ఆనందించగా; అమరగణము= దేవతల 
మొత్తం; బహువిధ+అలంకార భంగులన్‌= పలురకాల ఆభరణాల విధాలతో; విన్నాణములు+చూపన్‌= అందాలు (నేర్పులు) 
ప్రదర్శించగా; దివ్యమునులు= దేవర్షులు; నుతింపన్‌= పొగడగా; మనుజ లోకంబు+ఎల్లన్‌= మానవ సమూహమంతా; కనక+అన్న, 
వస్త్ర, భూషణ, దానములన్‌= బంగారమూ, కూడూ, గుడ్డా, నగల దానాలచేత; తృప్తిన్‌ చనంగన్‌= సంతుష్టి చెందగా; అశ్వమేధ 
సమితిన్‌= అశ్వమేధాల సమూహాన్ని (అనేకాలైన అశ్వమేధాలను); చేసి= కావించి; ఇంద్రునిన్‌+మెప్పించెన్‌= దేవేంద్రుడిని మెప్పిం 
చాడు; శతతమ+అధ్వరమునన్‌= నూరవయజ్ఞంలో; అతండు= ఇంద్రుడు; హయమున్‌= గుర్రాన్ని; ఆసపడినన్‌= కోరగా; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు; ఆ+దిలీపునిన్‌= ఆ దిలీపమహారాజును; ధరిత్రిన్‌= ఇలలో; ఇపుడు= ఇప్పుడు; చూపుమా!= చూపగలవా! 


తాత్పర్యం: ఓ రాజా! విశావసుడు మొదలైన గంధర్వు లెంతో సంతోషంతో వీణ మొదలైన వాద్యాలు వాయించగా, 
అప్పరస(ప్రీలు ఆడుతూ పాడుతూ అలరించగా, దేవతలు రకరకాల అలంకారాలు ధరించి అందాలు చూపగా, 
బుషులు కీర్తించగా, మానవులు పసిడీ, కూడూ, గుడ్డా, తొడవులూ మొదలైన దానాలు (గ్రహించి సంతృప్తి పడగా, 
ఎన్నో అశ్వమేధాలు చేసి దిలీపుడు ఇంద్రుడిని మెప్పించాడు. నూరవ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా, ఆ గుర్రాన్ని 
తన కిమ్మని దేవేంద్రుడు అడుగగానే ఇచ్చివేశాడు. అట్టి ఆ దిలీపుడిని ఇపుడు మనం చూడగలమా? 


సీ. జనన మాదిగం బాకశాసనుకరమున. | బ్రవహించు నేయును బాలు. ద్రావి, 
ద్వాదశదినము లాతండు గారవింపంగ । వర్ధిల్లి, పండ్రెండు వత్సరముల 
ప్రాయ మై రాజ్యసంప్రాప్తికి నేతెంచి, । యర్కుని యుదయంబు నస్తమయము 
నగునట్లు పొలిమేర లైన మహాక్షేత్ర ।; మంతయు నొక్కండ యనుభవించి, 


ఆ. యన్న పర్వతముల నాజ్యనదుల విప్ర । భోజనము లొనర్ది, రాజసూయ 
ములును నశ్వమేధములు. జేసి మాంధాత్యం డింద నిలిచెనే నరేంద్రముఖ్య! 204 


ప్రతిపదార్థం: నర+ఇంద్రముఖ్యా!= రాజశ్రేష్టుడా! జననము+ఆదిగన్‌= పుట్టింది మొదలుగా; పాకశాసను కరమునన్‌= ఇంద్రుడి 
చేతిలో; ప్రవహించు= ప్రవహించునట్టి; నేయునున్‌+పాలున్‌+త్రావి= నెయ్యి, పాలూ త్రాగి; ద్యాదశదినములు= పండ్రెండు దినాలు; 
ఆతండు= ఆ ఇంద్రుడు; గారవింపంగన్‌= ఆదరించగా; వర్దిల్లి= అభివృద్ధి చెంది; పం(డైండు, వత్సరముల, 'ప్రాయము+ఐ=పం(డైండు 
సంవత్సరాల వయస్సై; రాజ్య, సంప్రాప్తికిన్‌+ఏతెంచి= రాజ్యాన్ని పాందటానికై వచ్చి; అర్కుని ఉదయంబున్‌= సూర్యుడి ఉదయమూ; 
అస్తయమున్‌= అస్తమించటమూ; అగునట్టు= అయ్యేటట్టు; పాలిమేరలు+ఐన= హద్దులుగా ఉండే; మహాక్షేత్రము+ అంతయున్‌= 
విస్తారమైన భూవలయమంతటినీ; ఒక్కండు+అ= ఒక్కడే; అనుభవించి= భోగించి; అన్న పర్వతములన్‌= అన్నపు కొండలతో; 
ఆజ్యనదులన్‌= నేతి నదులతో; విప్ర భోజనములు+ఒనర్భి= బ్రాహ్మణుల భోజనాలు కూర్చి; రాజసూయములును= రాజసూయ 
యాగాలూ; అశ్వమేధములున్‌= అశ్వమేధయజ్ఞాలూ; మాంధాతృడు= మాంధాతృ చక్రవర్తి; చేసెన్‌= నిర్వహించాడు; ఇందు+అ= 
ఇక్కడే (ఇహలోకంలోనే); నిలిచెనే?= ఉండినాడా? 


తాత్పర్యం: రాజముఖ్యా! మాంధాతృ చక్రవర్తి తాను పుట్టింది మొదలు ఇంద్రుడి చేతి నుండి ప్రవహించునట్టి, 

నెయ్యి, పాలూ త్రాగి పదిరెండు దినాలు ఆయన ఆదరించగా పెరిగి, పండ్రెండు సంవత్సరాల వయస్సులోనే 

రాజ్యాన్సి పొంది, ఉదయాస్త పర్శతాలే హద్దులుగా విశాలమైన భూమండలాన్ని ఏకచ్చ(త్రాధిపత్వంగా అనుభవించి, 
న. ల్త్‌ఐర్వు టె ఖు షి బెబ్బతాణలల్య 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 235 


పర్వతాల అంతటి అన్నరాసులతో నదులవలె ప్రవహించే నేతులతో బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేశాడు. 


రాజసూయాలూ, అశ్వమేధాలూ చేశాడు. కాని, అతడు ఈ లోకంలో శాశ్యతంగా నిలిచాడా? 


సీ. _ అనిమిషాసుర యుద్దమున నసురావళి ।; సమయించి, వర్ణాశ్రమముల నేర్ప 


రించి, భూమి యలంకరించి, యగ్నిష్టోమ ; హయమేధ వాజపేయాతిరాత్ర 
పొండరీకము లన6 బర6(గిన యధ్వరం । బు లనేకములు సేసి, భూసురులకు 
నఖిల భూముల గలయర్దంబు లెల్లను । దనకని యేమియు నునుప కిచ్చె; 


ఆ. _ శుక్రునల్లు. డనంగ శోభిల్లు తనయందు । ధర్మతత్త్వ మూర్ణితముగ నియమ 
నిష్టుండై యయాతి నెగడె శాశ్వతు. డయ్యె । నే నృపాల! య మృ్మహీశ్వరుండు. 205 


ప్రతిపదార్థం: నృపాల!= రాజా; యయాతి= యయాతి మహారాజు; అనిమిష+అసుర, యుద్దమునన్‌= దేవ, దానవుల యుద్దంలో; 
అసుర+ఆవళిన్‌= రాక్షసుల సమూహాన్ని; సమయించి= చంపి; వర్ష+ఆ(శ్రమములన్‌= వర్ణాలను, ఆశ్రమాలను; ఏర్పరించి= 
నిర్ణయించి; భూమి+అలంకరించి= (యజ్ఞ యాగాదులు చేయటానికై) భూ ప్రదేశాన్ని సింగారించి; అగ్నిష్టోమ, హయమేధ, 
వాజపేయ+అతిరాత్ర, పౌండరీకములు+అనన్‌= అగ్నిష్టామం, హయ(అశ్చ)మేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం అని; 
అనన్‌= అనగా; పరంగిన= ఒప్పిన; అనేకములు= పెక్కు; అధ్వరములు= యజ్ఞాలు; చేసి= నిర్వహించి; అభఖిల+భూములన్‌= 
అన్ని ప్రాంతాలలో; కల+అర్థంబులు= ఉండే ధనాలు; ఎల్లను= అన్నింటినీ; తనకున్‌+అని+ఏమియున్‌+ఉనుపక= తన కొరకు 
అని ఏమీ ఉంచుకొనక; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; నియమనిష్టుండు+ఐ= ఏర్పరచుకొన్న నిశ్చయాన్ని 
(ప్రతిజ్ఞు ఎడతెగని (శ్రద్ధతో నెరవేర్చేవాడై; శుక్రు+అల్టుండు+అనంగన్‌= శుక్రాచార్యుల అల్లుడు అనగా; శోభిల్లు= ప్రకాశించే; తన 
ఇ న! రా ర. భా . 
అందున్‌= తనలో; ఊర్జితముగన్‌= గొప్పగా; ధర్మతత్తము= ధర్మస్వరూపం; నెగడెన్‌= ఒప్పింది; ఆ+మహీశ్వరుండు= ఆ రాజు; 
శాశ్చతుండు+అయ్యెనే?= స్టిరంగా నిత్యంగా ఉన్నారా? 
యఖ 


తాత్పర్యం: ఓ రాజా! యయాతి, దేవాసురుల యుద్దంలో పాల్లొని రాక్షసులను సంహరించాడు. వర్ణాశమ ధర్మాలు, 
ఏర్పాటు చేశాడు. భూమిని సింగారించి అగ్నిష్టామం, అశ్వమేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం వంటి ఎన్నో 
యజ్ఞ యాగాదులు చేశాడు. సమస్త భూములలో సంహ్రాప్తించే సంపదలను తనకని ఏమీ ఉంచుకొనకుండానే మొత్త 


సంపత్తినీ బ్రాహ్మణులకు దానం చేశాడు. శుక్రుడి అల్టుడని ప్రసిద్దికక్కి ఎంతో శోభించే అతడు, నియమాలను 
నిష్టతో అనుస్థిస్తూ గొప్పగా ధర్మతత్త్యంతో ప్రకాశించాడు. ఆ రాజు ఈ లోకంలో శాశ్వతంగా ఉండగలిగాడా? 


నిశేషం: యయాతి అనేక విధాల యజ్ఞాలు నిర్వర్తించాడు. అందులో అతి ముఖ్యమైనవి హయమేధం, అగ్నిష్టోమం, అతిరాత్రం, 
వాజపేయం, పౌండరీకం అనేవి. 


హయమేధం: దీనినే అశ్వమేధం అనికూడా పిలుస్తారు. నూరు అశ్వమేధాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుంది. మేధృ అనగా 
హింసించటం. గుర్రాలను హింసించటం వలన దీని కా పేరు వచ్చింది. ఇటువంటిదే నరమేధం మొదలైనవి. 


అగ్నిష్టోామం : ఇది జ్యోతిష్టోమంలో ఒక భాగం. ఎక్కువగా వసంత బుతువులో ఆచరించబడే యజ్ఞం. అగ్నికి సంబంధించిన 
స్తోత్రాలు ఇందులో అధికంగా ఉంటాయి. 


అతిరాత్రం : ఇది రాత్రి గడిచిపోతూ ఉన్నదనే సందర్భంలో చేయటంవలన దీనికీ పేరు వచ్చింది. ఇది కూడా జ్యోతిష్టోమంలోని 
ఒక భాగమే. ఇంతటికి జ్యోతిష్టోమం అంటే ఏమిటి? జ్యోతిస్సుల స్తోమం - జ్యోతిష్టోమం అని అర్థం. జ్యోతిస్సులు 
సామలు - అంటే సామమంత్రాలు. ఇందులో సంస్థ ముఖ్యావయవం. దీనికి పదహారుమంది బుత్విక్కులు కావాలి. 
ముఖ్యంగా స్వర్గాన్ని కోరేవాళ్ళు దీనిని నిర్వహిస్తారు. దీనినే సోమయాగం అని కూడా అంటారు. 


236 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వాజపేయం : వాజంపేయం వాజపేయం అయినది. ఇది నెయ్యిని మాత్రమే త్రాగి చేయవలసిన యాగం. 
పౌండరీకం : ఇది ఒక యజ్ఞభేదం. పుండరీక సంబంధమైనది పౌండరీకం. ఈ యజ్ఞాదు లన్నీ ఆయా పేర్లకు అనుగుణంగా 
నిర్వర్తించబడుతూ ఉంటాయి. 


సత్రయాగం : ఇది 13 దినాలు మొదలు 100 దినాల వరకు జరిపే యజ్ఞం. 

సీ. _ పిర్వక పెక్కంద్రు రుర్వీశు లొక్కటం బైనెత్తి వచ్చిన భండనమున 
వారి హేతిచ్చత్ర వాహన ధ్వజములు । నథికిన నడు నడు నడింకి వార 
లభయంబు వేండిన నందఅం గృపం గాచి । యేలె; నీ పెన్నేల యెల్ల. దాన 
కొని యధ్వరములు పెక్కు లొనర్ది వేడుకం। బాయసమ్ములు నపూపములు మోద 


ఆ. _ కములు లోనుగాంగ6 గల వంటకముల ను । ర్వీసురావళులకు. బ్రీతి. జేసి 
దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన ।; యంబరీషు6 డేమి యయ్యెం? జెపుమ. 206 


ప్రతిపదార్థం: పెక్కండ్రురు= అనేకులు; ఉర్వీశులు= రాజులు; ఓర్వక= సహించక; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; పైన్‌+ఎత్తి వచ్చినన్‌= 
దండెత్తి పైకి రాగా; భండనమునన్‌= యుద్ధంలో; వారి= ఆ శత్రురాజుల; హేతి, ఛత్ర, వాహన, ధ్వజములు= ఆయుధాలు, 
గొడుగులు, గు(ర్రాలు, జెండాలు; నటికినన్‌= ఖండించగా; వారలు= ఆ శత్రురాజులు; నడునడు+నడింకి= నడునడు మంటూ 
వణకి (నడునడు= ధ్వన్యనుకరణ శబ్దం); అభయంబున్‌= భయంలేకుండా ఉండటాన్ని; వేండినన్‌= ప్రార్ధించగా; అందజన్‌= 
వాళ్ళను అందరినీ; కృపన్‌= దయతో; కాచి= కాపాడి; తాను+అ= తానే; ఈ+పెను నేల ఎల్లన్‌= ఈ (విశాలమైన) గొప్ప రాజ్యాన్ని 
అంతటినీ; ఏలెన్‌= పరిపాలించాడు; కొని= పూని; పెక్కులు= అనేకాలు; అధ్వరములు= యాగాలు; ఒనర్చి= చేసి; వేడుకన్‌= 
సంతోషంతో; పాయసమ్ములు= పరమాన్నాలూ; అపూపములు= పిండివంటలు; మోదకములు= కుడుములు; లోనుగా౦గన్‌+కల= 
మొదలుగా ఉన్న; వంటకములన్‌= వంటకాలతో; ఉర్వీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణుల సమూహాలకు; ట్రీతిన్‌+*చేసి= ప్రీతి 
కలిగించి; మణివితానములు= మణుల మొత్తాలు; దక్షిణలుగన్‌+ఇచ్చిన= కానుకలుగా ఇచ్చిన; అంబరీషుండు= అంబరీ షమహారాజు; 
ఏమి+అయ్యెన్‌?= ఏమైనాడు?; చెపుమ!= చెప్పుమా! 

తాత్పర్యం: ఎందరో రాజులు ఒక్కసారిగా ఓర్వలేక యుద్ధంలో దండెత్తి పైకి రాగా, వాళ్ళ ఆయుధాలు, గొడుగులు, 
వాహనాలు, జెండాలు నరికి, గజగజ వణికే ఆ రాజులు శరణు వేడగా అందరినీ దయతో కాపాడి, తానే ఇంతపెద్ద 
సా(మ్రాజ్యాన్ని పరిపాలించాడు. లెక్కలేనన్ని యాగాలు చేశాడు. మణులను బ్రాహ్మణులకు దక్షిణలుగా ఇచ్చాడు. 
అట్టి ఆ అంబరీష మహారాజు ఇపు డేమైనాడో! నీవే చెప్పుము. 


సీ. _ లక్షభార్యల నుపలాలించి యొక్కొక్క। వెలందికి వేవురు వేవు రాత్మ 
జులు గాంగ బదికోటు లలఘుమూర్తుల. గాంచె; | వారును దోర్టలోజ్జలులు నార్య 
చరితులునై పేర్చి తురగమేధంబు లం । దజు బహుదక్షిణోదాత్త భంగిం 
జేయుచు€ దనపంపు సేసి వర్తింపంగ6 । దానును విశ్రుతాధ్వరము లొప్పః 


తే. _బెంపు సొంపును సువ్రత సంపదయును । నిర్మల శ్రద్దయును గర్మనిపుణతయును 
నెఖియ శశిబిందు. డొనరించి నెగదె; నతండు |; వడయఈ. జాలెనె యెన్నండు. జెడని యొడలు? 207 


ప్రతిపదార్థం: శశిబిందుండు= శశిబిందుడు అనే రాజు; లక్షభార్యలన్‌= లక్షమంది భార్యలను; ఉపలాలించి= బుజ్జగించి; ఒక్కొక్క 
వెల(దికిన్‌= ఒక్కొక్క భార్యకు;వేవురు+వేవురు= వెయ్యిమంది, వెయ్యిమంది; ఆత్మజులు+కాంగన్‌= కుమారులు కాగా; 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 237 


పదికోటులు= పదికోట్టమంది; అలఘు+మూర్తులన్‌= గొప్ప స్వరూపం కలిగినవాళ్ళను; కాంచెన్‌= కన్నాడు; వారునున్‌= వారున్నూ; 
దోస్‌+బల+ఉజ్జలులున్‌= భుజశ్రక్తిచేత (అడ్డులేనివాళ్ళు) ప్రకాశించేవాళ్ళు; ఆర్యచరితులున్‌+అయి= పూజ్యమైన నడవడి 
కలవారున్నూ అయి; పేర్చి= విజ్బంభించి; అందరున్‌= అందరూ; తురగ మేధంబులు= అశ్వమేధాలు; బహు, దక్షిణ+ఉదాత్త 
భంగిన్‌= అనేక దక్షిణలను ధారాళమైన (ప్రియమైన) విధంతో; చేయుచున్‌= నిర్వహిస్తూ; తన పంపు చేసి= తన ఆజ్ఞ నెరవేర్చి; 
వర్తింపంగన్‌= ఉండగా; తానును= తానున్నూ; వి(శ్రుత+అధ్వరములు= ప్రసిద్ది కెక్కిన యాగాలు; ఒప్పన్‌= తగునట్టు; 
పెంపుసొంపును= అతిశయ సంతోషాన్నీ (పాలన సమృద్దిని;; సువ్రతసంపదయును= మంచి వ్రతములయొక్క సంపత్తియున్నూ; 
నిర్మల(శద్దయును= నిష్కపట మయిన (శ్రద్దయున్నూ; నెజయన్‌= నిండుకొనగా; ఒనర్భి= చేసి; నెగడెన్‌= ఒప్పారాడు; అతండు= 
ఆ శళిబిందుడు; ఎన్నండున్‌= ఎప్పుడున్నూ; చెడని ఒడలు= నశించని శరీరాన్ని; పడయన్‌+చాలెనె?= పొందగలిగాడా? 


తాత్పర్యం: శశిబిందుడు లక్షమంది భార్యలను బుజ్జగించి ఒక్కొక్కరి వలన వేయిమంది కలుగగా పదికోట్ల మంది 
కుమారులను కన్నాడు. వారు బాహుబలంతో ప్రకాశిస్తూ పవిత్రచరిత్రులై అందరూ అనేక దక్షిణలు ధారాళంగా 
ఇచ్చి అశ్వమేధయాగాలు చేశారు. తండ్రి ఆజ్ఞ కుమారులు ఆ విధంగా పాటించి ప్రవర్తించగా, ఆ శశిబిందుడున్నూ 
'వ్రతనిష్టల, (శ్రద్ద్రపాలన సమృద్ధి ఒప్పుగా ప్రసిద్ద యాగాలు నిర్వర్తించాడు. కాని, అతడు శాశ్వత శరీరాన్ని 
పొందగలిగాడా! 
విశేషం: 'కర్మనిపుణత' అనే ప్రయోగం 'యోగః కర్మసు కౌశలం” అనే గీతావాక్యాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. పదికోట్ల పుత్రులను 
కని ఎన్నో వ్రతాలు, యాగాలు నిర్వహించిన శశిబిందు చక్రవర్తి కూడా తుట్టతుదకు మట్టిలో కలిసిపోయాడు. శాశ్వత శరీరు 
లెవ్వరూ లేరు అని 'ప్రస్తుతపద్య సారాంశం. 
సీ.  అధికతపంబున నగ్ని నారాధించి । ప్రత్యక్ష మగుటయు బ్రహ్మచర్య 

వృత్తంబు దమమును వేదవిత్వము నహిం ।; సయు బాత్రదానంబు శమము వరము 

గాం గోరికొని వేదికాస్టలి మణికన । కాత్మిక యై ముప్పదాజు యోజ 


నముల ధైర్ట్యము నంత కమరు విస్తారంబు6 । గలుగంగ నొనరించి క్రతువు సేసి 


తే. _ విప్రతతులకు దాని నతిప్రియముగ । నిచ్చి, తనపేర గయ నుతి కెక్క వటము 
పొగడు వదయంగ. బుణ్యుండై నెగడె గయుండు । భూవరోత్తమ! యత. డెందు6 బోయె. జెపుమ!208 


ప్రతిపదార్థం: భూవర+ఉత్తమ!= రాజ(శ్రేష్టా; గయుండు= గయుడనే రాజు; అధికతపంబునన్‌= గొప్ప తపస్సుతో; అగ్నిన్‌= 
అగ్నిదేవుడిని; ఆరాధించి= సేవించి; ప్రత్యక్షము+అగుటయున్‌= అన్ని సాక్షాత్క్మరించటమున్నూ; బ్రహ్మచర్యవృత్తంబున్‌= బ్రహ్మ 
చర్యంగల జీవనమూ; దమమును= ఇంద్రియ ని[గ్రహమూ; వేదవిత్‌త్స్వమున్‌= వేదాలను తెలిసికొనే భావమున్నూ; అహింసయున్‌= 
హింస చేయకుండటమున్నూ; పాత్రదానంబు= యోగ్యులైన వాళ్ళకు దానం చేయటమున్నూ; శమమున్‌= అంతరింద్రియ 
నిగ్రహమున్నూ; వరముగాన్‌= వరంగా; కోరికొని= ఇష్టపడి (గ్రహించి; వేదికాస్థలి= యజ్ఞంచేసే తిన్నెయొక్క ప్రదేశం; మణి, 
కనక+ ఆత్మిక, ఐ= మణులూ బంగారంతో కూడుకొన్నదై; ముప్పదాజు యోజనముల దైర్ధ్యమున్‌= ముప్పెఆరు ఆమడల పొడవును; 
అంతకున్‌+అమరు= అనే కొలతలో; ఒప్పునట్టి(కుదురునట్టి); విస్తారంబున్‌= వెడల్పున్నూ; కలుగంగన్‌+ఒనరించి= అయ్యేటట్టు 
చేసి; క్రతువు+చేసి= యజ్ఞం కావించి; విప్రతతులకున్‌= (బ్రాహ్మణుల మొత్తాలకు; ఇచ్చి= ఒసగి; తనపేరన్‌= తన పేరుతో; 
వటము= మర్రిచెట్టు; గయన్‌= గయాక్షేత్రంలో; నుతికెక్కన్‌= ప్రశస్తి కెక్కగా; పొాగడు+పడయంగన్‌= కీర్తిని పొందగా; 
పుణ్యుండు+ఐ= ధార్మికుడై; నెగడెన్‌= వర్దిల్హ్లాడు; అతండు= ఆ గయుడు; ఎందున్‌+పోయెన్‌= ఎక్కడికి పోయాడో; చెపుము!= 
చెప్తుమా! 


238 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: రాజగ్రేష్టా! గయుడు తీవ్రమైన తపస్సు చేసి అన్నిని ఆరాధించాడు. అతడు ప్రత్యక్షం కాగానే తనకు 
(బ్రహ్మచర్య జీవనం, అంతరింద్రియ, బహిరిం(ద్రియ నిగ్రహం, వేద విజ్ఞానం, అహింసా స్వభావం, పాత్రత నెరిగిన 
దానం చేసే గుణం వరాలుగా ఇమ్మని కోరుకొన్నాడు. ముప్రైఆరు యోజనాలు పొడవూ అంతే వెడల్పు ఉండే 
యజ్ఞవేదిక రత్నాలతో బంగారుతో కూడుకొని ఉండేటట్లుగా నిర్మించి యజ్ఞం చేసి బ్రాహ్మణులకు ఎంతో ట్రీతి 
కలిగించాడు. తన పేరుతో గయాక్షేత్రంలో మర్రిచెట్టు ప్రసిద్ధి కెక్కగా ధార్మికుడై కీర్తికక్కాడు. కాని, ఇప్పుడు 
అతడుఎందు బోయాడో! 


సీ. _ ఇరువది యేవురు పరిణత పాచకు । లభ్యాగతులకును నతిథులకును 


బాటించి క్రొత్తగా. బవలును రేలును । వలయు నన్నము లిడ వెలసె. బశువు 
లర్టి నుత్తమగతికై తామ చనుదేర । విశసించు నమరులు వేడ్కతోడ. 
బొడసూపి కడుపార. గుడువ హవిర్థాగ | ములు వెట్టు నివ్విధమున మహాద్ద్ధు 


తే... తముగ నొనరించె సత్రయాగము దదుత్స । వంబు6 గొనియాడ వచ్చిన వార లెల్లం 
బ్రచుర పుణ్యాత్ముం డన నొప్పె రంతిదేవు.। డవ్విభునకును వలసె లోకాంతరంబు. 209 


ప్రతిపదార్థం: పరిణతపాచకులు= ఆరితేరిన వంటగాళ్ళు; ఇరువది వేవురు= ఇరవైవేలమంది; అభ్యాగతులకును= భోజనానికి 
రండని స్వయంగా సాదరంతో పిలువబడే ఆహూతులకు; అతిథులకును = నిర్దిష్ట సమయంలో కాకుండా భోజనానికై అనుకొనకుండా 
ఆగంతకులై వచ్చే యాచకులకున్నూ; పాటించి= ఆదరించి; 'క్రొత్తగాన్‌= ఎప్పటికప్పుడు రుచులు కొత్తగా; పవలును= పగలూ; 
రేలునూ= రాత్రులున్నూ; వలయు= కావలసిన; అన్నములు= చతుర్విధాలైన భోజనాలు (అన్నాలు); ఇడన్‌= పెట్టగా; పశువులు= 
గోవులు; అర్ధిన్‌= ఇష్టంతో; ఉత్తమగతికై= సద్గతి కోసమై (అనగా స్వర్గాపేక్షతో); తాము+అ= తమకు తామే; వెలసెన్‌= చేరాయి; 
చనుదేరన్‌= బయలుదేరగా; విశసించు= చంపు; అమరులు= దేవతలు; వేడ్కృతోడన్‌= కుతూహలంతో (అభిలాషతో); పొడచూపి= 
ప్రత్యక్షమై; కడుపారన్‌= కడుపునిండా; కుడువన్‌= తినటానికి; హవిస్‌+భాగములు= యజ్ఞద్రవ్యాల విభాగాలు; పెట్టున్‌= ఉంచును; 
ఈ+విధమునన్‌= ఇట్టా? సత్రయాగము= మంచివారిని కాపాడే యాగం; మహా+అద్భుతముగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; 
ఒనరించెన్‌= చేశాడు; తద్‌+ఉత్సవంబున్‌= ఆ యాగానికి సంబంధించిన ఉత్సవాన్ని; కొనియాడన్‌= పొగడటానికి; వచ్చిన 
వారలు+ఎల్లన్‌= వచ్చినవారంతా; ప్రచుర, పుణ్యాత్ముండు+అనన్‌= ప్రసిద్ధి కెక్కిన ధర్మాత్ముడు అనగా; ఒప్పెన్‌= ప్రకాశించాడు; 
ఆ+విభునకున్‌= ఆ ్రభువునకున్నూ; లోక+అంతరంబు= అన్యలోకం; వలసెన్‌= తప్పనిది అయింది. 
తాత్పర్యం: రంతిదేవుడు, ఇరవైవేలమంది ఆరితేరిన వంటవాళ్ళను నియమించి రాత్రింబవళ్ళూ అభ్యాగతులకూ, 
అతిథులకూ క్రొత్త క్రొత్త రుచులతో వారి వారికి ఇష్టమైన భోజనాలు ఏర్పాటు కావించాడు. సద్గతికోసం తమకు 
తామై ఎంతో సంతోషంతో గోవులు అతడి యాగానికి వచ్చి చేరాయి. దేవతలు వేడుకతో ప్రత్యక్షమై, కడుపార 
భుజించటానికి అతడు యజ్ఞద్రవ్యాలు మనకు పిలిచి పెడతా డని సంతోషపడ్డారు. ఆ విధంగా సత్రయాగాన్ని 
ఎంతో ఆశ్చర్యం కలిగేటట్టు రంతిదేవుడు నిర్వహించాడు. ఆ ఉత్సవాన్ని చూచి మెచ్చినవారంతా ఇత డెంత 
పుణ్యాత్ముడో అన్నారు. అట్టి పుణ్యాత్ముడు కూడా పరలోకానికి పోక తప్పలేదు. 
సీ. శరభసింహవ్యాఘ్ర సత్వ చయంబుల । నేడిక లె ట్లట్ల యెక్కి యాడి 

కట్టుచు విడుచుచు.€ గణ్వాశ్రమంబున । దమియింప6గా సర్వదమన నామ 

మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య ప । దస్సుండై కాళింది తటమునందు 

భాగీరథీ తీర భాగంబునను సర । స్వతి సమీపంబున వాజిమేధ 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 239 


తే. రాజసూయాది వివిధాధ్వరము లొనర్లి | కనక నిర్మిత కరితురంగమ రథంబు 
లసద్భశప్రీతి విప్రులం కొసంగె భరతు€। డన్నరేంద్ర చంద్రుండును జన్నవాండ. 210 


ప్రతిపదార్థం: శరభ, సింహ, వ్యాఘ్ర, సత్త్య+చయంబులన్‌= మీగండ్ల మెకం, సింహం, పులి, మొదలైన జంతువుల మొత్తాలను; 
ఏడికలు= పొట్టెళ్ళు; ఎట్టు= ఏ విధమో; అట్టు+అ= ఆ విధంగా; ఎక్కి ఆడి= పైకెక్కి అడి; కట్టుచున్‌= బంధిస్తూ; విడుచుచున్‌= 
విడిపిస్తూ; కణ్వ+ఆశ్రమంబునన్‌= కణ్యమహర్షి యొక్క ఆశ్రమంలో; దమియింపన్‌+కాన్‌= అణచగా; ఆ+ముని= ఆ 
కణ్యమహాముని; సర్వదమన, నామము= సర్వదమనుడు (అన్నింటిని అణచేవాడు అని భావం) అనేపేరు; ఇడియెన్‌= పెట్టాడు; 
పదంపడి= అటుపైన; మహారాజ్యపదస్టుండయ+ఐ= గొప్ప సామ్రాజ్యపదవిలో ఉన్నవాడై; కాళింది తటమునందున్‌= యమునానది 
ఒడ్డున; భాగీరథీతీర భాగంబునను= గంగానదియొక్క ఒడ్డు ప్రదేశంలో; సరస్వతి సమీపంబునన్‌= సరస్వతీనది చెంత; 
రాజసూయ+ఆది, వివిధ+అధ్వరములు= రాజసూయం మొదలైన అనేక విధాలైన యజ్ఞాలు; ఒనర్భి= మప కనక, నిర్మిత, కరి, 
తురంగ, రథంబులు= బంగారుతో నిర్మించబడ్డ ఏనుగులు, గుర్రాలు, తేరులు; అసదృశ+్రీతిన్‌= సాటిలేని సంతోషంతో; 
విఫ్రులకున్‌= బ్రాహ్మణులకు; ఒసలౌన్‌= ఇచ్చాడు; ఆ+నర+ఇంద్ర(నరేంద్ర) చంద్రుండును= ఆ రాజ[శ్రేష్టుడున్నూ; చన్నవాండు+అ= 
పోయినవాడే కదా! 


తాత్పర్యం: శరభం, సింహం, పులివంటి [క్రూరజంతువులను పొట్టిళ్ళవలె బంధిస్తూ విడిపిస్తూ, వాటిపై కెక్కి 
ఆడుతూ, కణ్యాశ్రమంలో వాటిని అణచివేయటాన్ని చూచి కణ్వుడు సర్వదమనుడు అనే పేరు పెట్టాడు. అతడే 
తర్వాత మహారాజ్య పదవిని అధిష్టించి, గంగా, యమునా, సరస్వతీ నదీ తీరాలలో రాజసూయం మొదలైన అనేక 
యజ్ఞాలు నిర్వర్తించాడు. అతడు బంగారుతో నిర్మించబడ్డ ఏనుగులను, గుర్రాలను, తేరులను సాటిలేని 
సంతోషంతో సవన కార్యకలాపాలలో పాల్గొన్న సద్దాహ్మణులకు ఇచ్చాడు. ఆ రాజ ్రేష్పుడున్నూ ఇహలోకాన్ని 
విడిచి వెళ్ళినవాడే. 


సీ, మిట్టు( బల్లంబు నై మెలంగంగ6 దనరథ । ప్రముఖ వాహనముల. బజప ననువు 
గా కున్న మేదిని. గడుసమస్థలి గాంగ । వెరవున నొనరించి, విశ్రుతముగం 
దనపేరం బృథివినా. జనం జేసి, గోరూప । యైన యవ్వసుమతి నమరగణము. 
బనిచి యోషధులును బహురత్నములు. బిది । కించి జగంబు6 ఘోషించె పృథుండు; 


తే. సేసె నానాధ్వరము లవి సెప్ప నేల, । సకల ధాత్రియు బ్రాహ్మణసమితి కిచ్చె; 
నమ్మహానుభావునకును నతుల యశమ । కాక సుస్టిరమయ్యెనే కాయ మనఘ 211 


ప్రతిపదార్థం: మిల్టున్‌+పల్లంబున్‌+ఐ= మిట్ట, పల్లం (హెచ్చుతగ్గులు కలదియై); మేదిని= భూమి; మెలంగంగన్‌= వర్తించగా 
(ఉండగా); తన= తనయొక్క; రథ, ప్రముఖ, వాహనములన్‌= తేరు మొదలైన వాహనాలను; పఅపన్‌= పరువెత్తించటానికి; 
అనువు+కాకున్నన్‌= అనుకూలంగా లేకుండగా; కడున్‌= మిక్కిలి; సమస్ట్రలి+కాంగన్‌= చదునైనస్థలం అయ్యేటట్టుగా; వెరవునన్‌= 
ఉపాయంతో; ఒనరించి= చేసి; విశ్రతముగన్‌= మిక్కిలి ప్రసిద్ది కెక్కిందిగా; తనపేరన్‌= తన పేరుతో; పృథివి+నాన్‌= పృథివి 
అనగా; చనన్‌+చేసి= చెల్లే (ఒప్పే) టట్టు ఒనర్చి; గోరూప+అయిన= గోవుయొక్క ఆకారంలో ఉన్నది అయిన; ఆ+వసుమతిన్‌= 
ఆ భూమిని; అమరగణమున్‌= దేవతాసమూహాన్ని; పనిచి= పంపి; ఓషధులును= ఓషధులూ (మందుచెట్టు); బహురత్నములును= 
అనేక రత్నాలును; పిదికించి= పిండించి; జగంబున్‌= లోకాన్ని; పృథుండు= ప్పథు చక్రవర్తి; పోషించెన్‌= పోషించాడు; 
నానా+అధ్వరములు= అనేక యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అని+చెప్పన్‌+ఏల?= వాటిని చెప్పటం ఎందుకు?; సకలధా(త్రియున్‌= 
సమస్త భూమినీ; (బ్రాహ్మణులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ+మహానుభావునకున్‌= మిక్కిలి ఉదారుడైన ఆ 


240 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మహనీయుడికి; అతుల, యశము+అ= సాటిలేని కీర్తియే; కాక= తక్క (కాని); కాయము= శరీరం; సుస్థిరము= మిక్కిలి శాశ్వతం; 
అయ్యెనే?= అయిందా? 


తాత్పర్యం: మిట్ట పల్గ్లాలుగా ఉండి రథం మొదలైన వాహనాలు పోవటానికి అనుకూలంగా లేని భూమిని చదునుచేసి, 
దానిని తన పేర పృథ్వి అని ఒప్పారేటట్లు చేసి, గోరూపంలో ఉన్న భూదేవిని, ఓషధులూ, రత్నాలూ పిదుకవలసిందిగా 
ఆజ్ఞాపించి, లోకాన్ని పృథువు పోషించాడు. అతడు చేసిన వివిధ యజ్ఞాలను గురించి చెప్పవలసిన పనిలేదు. సమస్త 
భూమినీ అతడు (బ్రాహ్మణులకు దానమిచ్చాడు. మహోదారుడైన ఆ మహనీయుడి యశస్సు నిలిచింది కాని 
శరీరం సుస్థిరం కాగలిగిందా! 


సీ. _ బ్రహ్మవిద్వేషంబు పరికించి కోపించి |; యవిధేయు. డైన సహస్రబాహు. 
బరిమార్చి నృపతుల6 దర మిడి తునుమాడె । నిరువది యొక్కనూ టెల్లచోట 
నంద యేలెడు నన్ని భూములు6 దాన । యేలె ధర్మోజిల పాలనమున; 
రాజయోగ్యములు ధరాసురార్దంబులు । నగు నధ్వరములు పె క్కాచరించె. 


ఆ. గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేరం । జనంగం జేసి నుర్వి జామదగ్ను్యు 


వినమె యమ్మహాత్ముండును బరితోష వి । భ్రాంతి గలిగినేని బ్రదుక లేండు. 212 
ప్రతిపదార్హం: బ్రహ్మవిద్వేషము= (బ్రాహ్మణుడి యెడ కోపం; పరికించి= చూచి; కోపించి= (క్రోధం వహించి; అవిధేయుండు+ఐన= 
వినయం లేనివాడైన; సహస్రబాహున్‌= వెయ్యి చేతులున్న కార్తవీర్యార్డునుడిని; పరిమార్చి= చంపి; నృపతులన్‌= రాజులను; 
తరమిడి= వరుసపెట్టి విడువకుండా; ఇరువది ఒక్కమాణు= ఇరవై ఒక్కసారులు; తునుమాడెన్‌= సంహరించాడు; ఎల్లచోటన్‌= 
అన్నిచోట్ల; అందజ ఏలెడు= అందరూ పరిపాలించే; అన్ని భూములున్‌= అన్ని ప్రదేశాలున్నూ; తాన= తానే; ధర్మ+ఉజ్వల, 
పాలనమునన్‌= ధర్మంచేత ప్రకాశించే రక్షణతో; ఏలెన్‌= పోషించాడు; రాజ యోగ్యములు= రాజులకు తగినవి; ధరాసుర+అర్హంబులున్‌= 
(బ్రాహ్మణులకు తగినవియున్నూ; అగు+అధ్వరములు= అయిన యజ్ఞాలు; పెక్కు= అనేకములు; ఆచరించెన్‌= చేశాడు; ఉర్విన్‌= 
భూమిని; కశళ్యపునకున్‌= కశ్యపమహర్షికి; ఇచ్చి= ఒసగి; కాశ్యపి అనుపేరన్‌= కాశ్యపి అనే పేరుతో; చనంగన్‌= ఒప్పేటట్లుగా; 
చేసెన్‌= చేశాడు; జామదగ్భ్యున్‌= జమదగ్ని కుమారుడైన పరశురాముడి గురించి; వినమె!= వినలేదా?; ఆ+మహాత్ముండును= 
ఆ మహనీయుడున్నూ; పరితోష= సంతోషంయొక్క; విభ్రాంతి కలిగెన్‌+*ఏని= విభ్రాంతి కలిగితే; బ్రదుకలేండు= జీవించబోడు. 


తాత్పర్యం: అవిధేయుడైన కార్తవీర్యుడిలో ఉన్న బ్రాహ్మణద్వేషాన్ని చూచి, కోపించి అతడిని సంహరించాడు. 
అంతటితో ఊరుకోక రాజులనందరినీ విడువకుండా పరిమార్చి ఇరవై ఒక్క పర్యాయాలు దండెత్తి వారి రాజ్యాలను 
తానే ధర్మనిష్టతో ఉజ్జ్వలంగా పరిపాలించాడు. రాజులూ, బ్రాహ్మణులూ చేయవలసిన వివిధ యజ్ఞాలూ తాను 
చేశాడు. ఈ సమస్త భూమినీ కశ్యపుడికి ధారాదత్తం చేసి, కాశ్యపి అనే పేరు భూమికి కలిగేటట్టు చేశాడు. ఆ 
పరశురాముడిని గురించి విన్నాముకదా! అట్టి ఆ మహాత్ముడున్నూ పరితోష భంగం కలిగితే కాని శాన్చతంగా 
జీవించలేకపోయాడు. 


చ. నలువడి నీకు నమృ్మనుజ నాయకు లేమిటం జూడ వచ్చినం 
దల6ప భవత్సుతుండును ను (నను) దాత్తుండు వారలకంటిె, నెందునుం 
గలయది, దీని కేల యధికంబగు నెవ్వగ నింత నొవ్వ; ని 
త్తెలివి మనంబునం జొనుపు ధీరతసారత గూర్చు నేర్పునన్‌. 213 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 241 


ప్రతిపదార్దం: ఏమిటన్‌= ఏ విషయంలో; చూడన్‌+వచ్చినన్‌= ఆలోచించవచ్చినా (ఏ విషయంలో చూచినప్పటికిన్నీ); 
ఆ+మనుజనాయకులు= ఆ రాజులు; నీకున్‌= నీకు; నలుమడి= నాలుగు రెట్టు అధికం; తలంపన్‌= ఆలోచించగా; వారలకంటెన్‌= 
వారందరికంటె; భవత్‌+సుతుండునున్‌= నీ కుమారుడును; ఉదాత్తుండు= గొప్పవాడు(అనుదాత్తుండు అనే ఉస్మానియా ప్రతిలోని 
ప్రయోగం వలన; విపరీతార్థం స్ఫురిస్తూ ఉన్నది); ఎందునున్‌= ఎక్కడా; కల+అది= ఉండేది; దీనికిన్‌= సర్వసాధారణమైన ఈ 
విషయానికి; అధికంబు+అగు+నెవ్వగన్‌= మిక్కిలి సంతాపంతో; ఇంత నొవ్వన్‌+ఏల?= ఇంతగా బాధపడటం ఎందుకు?; ధీరత 
సారత= ధైర్యం యొక్క చేవదనాన్ని; కూర్చు= కలిగించే; నేర్పునన్‌= నైపుణ్యంతో; ఈ+తెలివిన్‌= దేహాత్మాది భేదజ్ఞానాన్ని లేదా 
ప్రసన్నత్యాన్ని; మనంబునన్‌= మనస్సులో; చొనుపు= చొప్పించుము. 

తాత్పర్యం: ఏ విషయంలో చూచినా ఆ రాజులు నీకు నాలుగురెట్లు అధికులు. ఆలోచించగా నీ కొడుకు ఆ 
రాజులకంటె గొప్పవాడు, ధీరోదాత్తుడూ. ఎక్కడా మరణం ఉండేదే! దీనికొరకు ఎందుకు ఇంతగా బాధపడి 
తపించిపోతావు? ధైర్యం తెచ్చుకొని దేహాత్మలకు సంబంధించిన జ్ఞానాన్నీ, ప్రసన్నతనూ నీ మనస్సులోకి 
చొప్పించుము. 

విశేషం: నలుమడి అనే ఎత్తుగడతో చంపకమాలను (ప్రారంభించటం ఒక విశేషం. 'ఎందునుం గలయది' అనేది చక్కని జాతీయం. 
'ఎక్కడా ఉండేదే ఇది' అనే అర్జంలో సర్వసాధారణమైన లోకసహజమైన నిత్య సత్యాన్ని చెప్పేటప్పుడు ఇటువంటి జాతీయాన్ని 
మామూలుగా మనం ప్రయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఓదార్పు చెప్పేటప్పుడు ఈ వాక్యాన్ని అంటూ ఉండటం అతి సహజం. 
వ. అని నారదుండు. 214 
తాత్పర్యం: ఆ ప్రకారంగా నారదమహర్షి 


తే. ఆయువును బుణ్యమును జిరశ్రీయు€ జేయ । జాలు షోడశరాజన్య చరిత మిట్లు 
సెప్ప, నేర్పడంగా విని సృంజయుండు । పాండవాగ్రజ! యేమియు. బలుక కుండె. 215 


ప్రతిపదార్దం: పాండవ+అ(గ్రజ!= పాండవులలో మొదట పుట్టినవాడా!(ధర్మరాజా! అని సంబోధన); ఆయువునున్‌= ఆయుస్సునూ; 
పుణ్యమును= పుణ్యాన్నీ (సుకృతాన్నీ); చిరశ్రీయున్‌= శాశ్వతమైన సంపదనూ; చేయన్‌+చాలు= కలిగించటానికి సమర్థమైన; 
షోడశరాజన్య చరితము= పదహారుమంది పట్టభద్రులైన ప్రభువుల చరిత్ర; ఇట్టు= ఈ విధంగా; చెప్పన్‌= వక్కాణించగా; 
ఏర్పడంగాన్‌= తేటపడేటట్టుగా; విని; స్పంజయుండు; ఏమియున్‌= ఏమీ; పలుకక+ఉండెన్‌= మాటాడకుండా ఉండిపోయాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆయుస్సూ, పుణ్యమూ, శాశ్వతసంపదా కలిగించటానికి సర్వసమర్ధమైన షోడశరాజ 
చరిత్రను చెప్పగా స్పంజయుడు తేటతెల్లంగా విని ఏమీ మాటాడకుండా ఉండిపోయాడు. 


విశేషం: అంత మహామహులైన ఆ మహారాజులు అందరూ అంతరించిపోగా ఇక తన కుమారుడి సంగతి ఏముంది? అని సృంజయుడికి 
ఆ రాజుల చరిత్ర వినగానే అవగతమయింది. దేహం శాశ్వతం కాదనే నిశ్చయానికి వచ్చాడు. నారదుడు చెప్పినదంతా అంగీకారయోగ్యమే. 
పరిపూర్ణమైన సమ్మతికి సూచనగా మారుమాటాడకుండా - అనగా కుమారుడి ప్రస్తావనే ఎత్తకుండా మౌనం వహించాడు. 


చ. పలుకక యున్న యద్ధరణిపాలు. గనుంగొని యమ్మునీంద్రు. 'డేం 
దెలియంగ6 జెప్పినంతయు నతిస్థిరమై భవదీయ బుద్ధియం 
దొలసెనొ? బూదిలోనం గ్రమ మొందంగ వేల్చిన నేయి వోలెని 
పృల మయి పోయెనో' యనుడు. బ్రాంజలియై తగ నాత. డిట్లనున్‌. 216 


242 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పలుకక+ఉన్న= మాటాడకుండా ఉండే; ఆ+ధరణిపాలున్‌= ఆ రాజును; కనుంగొని= చూచి; ఆ+మునీంద్రుండు= 
ముని'శ్రేష్టుడైన ఆ నారదుడు; ఏన్‌= నేను; తెలియంగన్‌+చెప్పిన+అంతయున్‌= తేటపడగా తెలిపినదంతా; అతి స్థిరము+ఐ= మిక్కిలి 
నిలుకడ కలిగిందిగా అయి; భవదీయ+బుద్ది అందున్‌= నీ యొక్క మనస్సులో; ఒలసెనో= చేరిందా (ప్రవేశించిందా)?; 
బూదిలోనన్‌= బూడిదలో; [క్రమము+ఒందంగన్‌= సొరిది, ప్రవేశించగా; వేల్చిన= హోమాదులలో సమర్పించిన; నేయి+పోలెన్‌= 
నెయ్యివలె; నిష్టలము+అయి+పోయెనో?= వ్యర్థమైపోయిందా?; అనుడున్‌= అనగానే; ఆతండు= స్పంజయుడు; ప్ర+అంజలి+ఐ= 
మిక్కిలి చేతులు జోడించినవాడై (నమస్కరించినవాడై); తగన్‌= ఒప్పిదంగా; ఇట్టు= ఇట్టా; అనున్‌= అంటున్నాడు. 
తాత్పర్యం: మారు మాటాడకుండా ఉండే సృంజయుడిని చూచి ఆ నారదుడు నేను తేటతెల్లంగా చెప్పిన 
విషయమంతా నీ మనస్సులో నిలకడగా ప్రవేశించిందా? లేక బూడిదలో పోసిన నెయ్యివలె వ్యర్థమైపోయిందా?” 
అన్నాడు. వెంటనే స్పంజయుడు చేతులు జోడించి నమస్కరిస్తూ తగు రీతిలో ఇట్లా అంటున్నాడు: 
విశేషం: మి(త్రుడి హితాన్ని కోరి నారదుడు షోడశరాజుల చరిత్రను వివరించాడు. అంతా చెప్పిన తర్వాత అది ఆదేశం కాదు 
కాబట్టి, మైత్రీధర్మంతో చివరలో మరల మెల్లగా తాను చెప్పినదానికి మతి సమ్మతి పడిందా? అని అడుగుతున్నాడు. మూలంలో 
“శూద్రాపతి కొనర్చిన (శాద్రమువలె వ్యర్థమయ్యెనా" అని ఉండగా తిక్కన “బూడిదలోన (గ్రమ మొందంగ వేల్చిన నేయివోలె నిష్పల 
మయిపోయెనో?” అని ఎంతో చక్కని ఉపమానంతో సుందరంగా తేటతెల్లం కావించాడు. అలంకారం: ఉపమ. 
తే. “పుత్రశోకాపహంబును బుణ్యతమము । నైన యాఖ్యానమున నాదు మానసంబు 

కలం యంతయు. బాసె; నిష్కల్మషుండ । నైతి నీ దయం జేసి సంయమివరేణ్య!” 217 
ప్రతిపదార్హం: సంయమివరేణ్య!= ముని(శ్రేష్టా!; నీ దయన్‌+చేసి= నీ కరుణచేత; పుత్రశోక+అపహంబునున్‌= పుత్రమరణశోకాన్ని 
పోగొట్టగలిగేదిన్నీ; పుణ్యతమమున్‌= మిక్కిలి పవిత్రమైనదిన్నీ; ఐన+ఆఖ్యానమునన్‌= అయినట్టి కథచేత; నాదు మానసంబు+కలంక= 
నా మనస్సులోని పాపం లేదా సందేహం; పాసెన్‌= తొలగింది; నిష్కల్మషుండన్‌+ఐతిన్‌= నిర్మలుడిని అయ్యాను. 


తాత్పర్యం: 'నారదమునీంద్రా! నీ దయచేత పుత్రశోకాన్ని పోగొట్టేది, పుణ్యాన్ని కలిగించేది అయిన కథ విన్నాను. 
దానివలన నా మనస్సులోని సందేహం తొలగిపోయింది. నేను కల్మషం లేనివాడినయ్యాను.” 


వ. అనిన విన యత్తపోధనుండు ప్రీతుండై “నీ కెద్ది వలయు నడుగు; మిచ్చెద' ననుటయు సృంజయుండును 
“దేవా! నీవు ప్రసన్నుండ వగు నంతకంటె మిక్కిలి వలయునది యెయ్యది? భవత్ర్రసాద భాజనంబు లయిన 
వారికి దుర్లభంబులగు వస్తువులుం గలవే? యనుటయు నమ్మునివరుండు. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+తపోధనుండు= తపస్సే ధనంగా కలిగిన ఆ నారదుడు; ట్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; నీకున్‌+ఎద్ది+కావలయున్‌= నీకు ఏది(మి) కావాలి; అడుగుము= కోరుము; ఇచ్చెదన్‌; అనుటయున్‌= అని 
అనగా; సృంజయుండునున్‌= సృంజయుడున్నూ; దేవా= ప్రభూ; నీవు; ప్రసన్నుండవు+అగు+అంతకంటెన్‌= దయగలిగినవాడవు 
(సంతోషించినవాడవు) అయినదానికంటె; మిక్కిలి, వలయు+అది= అధికంగా కావలసింది; ఎయ్యది?= ఏది(ఏముంది?); భవత్‌= 
మీయొక్క; ప్రసాద= అను[గ్రహానికి; భాజనంబులు= పాత్రులు; అయినవారికిన్‌= అయినటువంటి వాళ్ళకు; 
దుర్లభంబులు+అగు+వస్తువులున్‌= పొందటానికి శక్యంకాని వైన పదార్జాలున్నూ; కలవే?= ఉండునా?; అనుటయున్‌= అని 
అనటమున్నూ; ఆ+మునివరుండు= ఆ ముని శ్రేష్టుడు. 


తాత్పర్యం: అనగా విని నారదుడు సంతోషించి “నీకేమి వరం కావాలో అడుగుము. ఇస్తాను" అన్నాడు. 
సృ్పంజయుడిట్టా పలికాడు: “దేవా! నీవు నాపట్ల దయచూపటం కంటె మరేం కావాలి? నీ అనుగ్రహానికి పాత్రులయిన 
వారికి సాధ్యంకాని వస్తువులు ఉంటాయా?” ఆ మాటలు విని నారదుడు ఇట్లా అన్నాడు: 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 243 


క. “మ్రుచ్చుల మూఢత్వము నం । జచ్చి నరకవాసమునకు€ జనిన తనయు నే. 
దెచ్చెద మగుడంగ వే నీ । కిచ్చైద వగ పుడుగు మింకనేనియు నధిపా! 219 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; 'మ్రుచ్చుల= దొంగల; మూఢత్వమునన్‌= అవివేకంచేత; చచ్చి= చనిపోయి; నరకవాసమునకున్‌= 
పాపాత్ములను బాధించే లోకంలో నివసించటానికి; చనిన= పోయిన; తనయున్‌= కుమారుడిని; ఏన్‌= నేను; మగుడంగన్‌= తిరిగి 
మరల; తెచ్చెదన్‌= తీసికొని వస్తాను; వే= తొందరగా; నీకున్‌= నీకు; ఇచ్చెదన్‌= ఇస్తాను; ఇంకన్‌+ఏమియున్‌= ఇకనైనా; వగపు= 
దుఃఖం; ఉడుగుము= చాలించుము లేదా మానుము. 

తాత్పర్యం: 'ఓ రాజా! దొంగల అవివేకం చేత మరణించి నరకలోకంలో ఉండే నీ కుమారుడిని నేను ఇప్పుడే 
మళ్ళీ తెస్తాను. తొందరగా నీకు ఇస్తాను. ఇకనైనా నీవు దుఃఖాన్ని మానుము.' 

విశేషం: కథా [ప్రారంభంలో దొంగలను వెంగలులు అయినందువలననే వాళ్ళ చావు వాళ్ళే తెచ్చుకొన్నారు అన్నాడు. ప్రస్తుతం 


ఆ వెంగలి శబ్దానికి పర్యాయంగా “'మూఢత్వము” అని ప్రయోగించాడు. పురాకృత దుషృతం వలన 'నరకవాసమునకు” పోయి 
ఉంటాడని ఊహించవలసి ఉన్నది. 


వ. అని చెప్పిన. 220 
తాత్పర్యం: అని చెప్పుగా. 
క. _ దేవముని యిమ్మెయిం దగు । దీవన యిచ్చుటయు నరుగుదెంచె సువర్ల 

ష్టీవి కడు నద్ధుతంబుగ; । నా విభుండు. బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్‌. 221 


ప్రతిపదార్థం: దేవముని= దేవర్షి అయిన నారదుడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తగు= అనుకూలమైన; దీవన+ఇచ్చుటయున్‌= 
ఆశీర్వాదం చేయటమున్నూ; సువర్షస్ట్రీవి= సృంజయుడి కుమారుడైన సువర్షస్ట్రీవి; కడున్‌+అద్భుతంబుగన్‌= మిక్కిలి ఆశ్చర్యంగా; 
అరుగుదెంచెన్‌= వచ్చాడు; ఆ+విభుండున్‌= ఆ రాజున్నూ; ప్రమోద, సంభృత+ఆత్ముండు= సంతోషంచేత మిక్కిలిగా భరించబడ్డ 
మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 

తాత్పర్యం: నారదముని ఆ విధంగా తగిన దీవెన ఈయగానే సువర్లష్టీవి మిక్కిలి ఆశ్చర్యకరంగా అక్కడకు 
వచ్చాడు. ఆ సృంజయుడున్నూ సంతోషభరితస్వాంతను డయ్యాడు 


విశేషం: స్టీవనం అనగా ఉమ్మివేయటం, అంటే వెళ్ళ[గ్రక్కటం లేదా వెలువరచటం. సువర్ధాన్ని(బంగారాన్ని) వెళ్ళ[గ్రక్కేవాడు కాబట్టి 

సువర్షస్టీవి అనేది అన్వర్థనామధేయం. చనిపోయిన వాళ్ళను మళ్ళీ రప్పించటం అద్భుతం. మానవలోకానికి దుర్లభంగా ఉండేవి 

మహాశళ్ళర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఆశ్చర్యమే ప్రకృష్ణమైన మోదానికి కుదురు. 

వ. ఇవ్విధంబున నత్తపస్వి యిచ్చిన యక్కుమారునకు సృంజయుం డస్త్ర శిక్షగావించి, వివాహం బొనరించి, 
యతండు యాగంబులంద్యాగంబుల భోగంబులం దనమనంబునకు.బ్రియంబు సేయుచు సంతానవంతుండై 
నెగడిన, నతం డత్యంత సంతోషంబునం బొదలె ని ట్లా సువర్హష్టీవి యశిక్షితా స్తుండును నకృత వివాహుండును 
నయాగకర్తయు నత్యాగవిదితుండును నభోగభాగియు నసంతానవంతుండును నగు సమయంబున 
సమయుట కారణంబుగా న న్నారదుండు గారుణఖ్యంబునం గ్రమ్మణి వానిం గలిగించె; నది యట్లుండె; 
నవ్విశేషంబులన్నియు సంపన్నంబులయి శౌర్యంబున శత్రుదైర్యంబు దూలించి మేలిమి వడసి నాకలోక 
సౌఖ్యంబునం బొందిన వాసవపాత్రునకు వగచుట వివేకంబు తెరువుగాదు; విను మీ లోకంబు దుఃఖబహుళం 


2డీ శ్రీమదాంధ్ర నుహాభారతము 


బగుటయు. దపోదానాద్యనుష్టానంబుల మానవులు సురలోక సుఖంబు సాధింపం జూచుట సుప్రసిద్ధంబు 
గాదె! నీ వయ్యర్ద్డున నందను. డెట్టి పుణఖ్యపరులుం బడయ నరిది యగు పదంబున నునికి దలియుటకును 
బావనంబులైన పలువుర భూపతుల వృత్తాంతంబులు వినుటకును ఫలంబయిన పరిజ్ఞానంబున సమాధాన 
సుస్థిరుండవై యుండుము; పోయి వచ్చెద' నని పలికి, పారాశర్యుం డంతర్థానంబు సేయుటయు, ధర్మసూనుం 
డుపశమితశోకుం డయ్యును వివ్వచ్చుండు వచ్చిన వానితో నే మనువాండ నను తలంపు పుట్ట నూరకుండె' 
నని సంజయుండు సెప్పుటయు. 222 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; ఆ+తపస్వి+ఇచ్చిన= ఆ నారదముని తెచ్చి యిచ్చిన; ఆ+కుమారునకున్‌= ఆ సువర్లస్టీవి 
అనే పుత్రుడికి; ససంజయుండు= స్పంజయుడు; అస్త్రశిక్షన్‌+కావించి= బాణ ప్రయోగ విద్యాభ్యాసం చేయించి; వివాహంబు+జఒనరించి= 
పెండ్లి చేసి; అతండు= ఆ కుమారుడు; యాగంబులన్‌= యజ్ఞాలతో; త్యాగంబులన్‌= దానాలతో; భోగంబులన్‌= సుఖాలతో; 
తన మనంబునకున్‌= తన మనస్సుకు; ప్రియంబు+చేయుచున్‌= ప్రీతిని కలిగిస్తూ; సంతానవంతుండు+ఐ= సంతతి కలవాడై; 
నెగడినన్‌= ఒప్పగా; అతండు= అతడు; అత్యంత+సంతోషంబునన్‌= మిక్కిలి ఆనందంతో; పొదలెన్‌= వర్చిల్హాడు; ఇట్టు= ఈ 
విధంగా; ఆ సువర్లస్టీవి= ఆ సృంజయుడి కొడుకు సువర్షస్ట్రీవి; అశిక్షిత+అ|స్తుండునున్‌= శస్త్రవిద్య నేర్వనివాడును; అకృత 
వివాహుండును= చేయబడని వివాహం కలవాడున్నూ (అనగా పెండ్లి కానివాడున్నూ); అయాగకర్తయున్‌= యజ్ఞాలు 
చేయనివాడున్నూ; అత్యాగవిదితుండునున్‌= త్యాగం లేకుండుటం వలన తెలియబడనివాడున్నూ (అనగా త్యాగం లేనివాడున్నూ); 
అభోగభాగియున్‌= భోగాలు అనుభవించని వాడున్నూ; అసంతానవంతుండునున్‌= సంతానం లేనివాడున్నూ; అగు+సమయంబునన్‌= 
అయిన సందర్భంలో;సమయుట= మరణించటం; కారణంబుగాన్‌= హేతువుగా; ఆ+నారదుండు= ఆ నారదమహర్షి 
కారుణ్యంబునన్‌= దయతో; వానిన్‌= ఆ సువర్షస్టీవిని; (క్రమ్మజన్‌= మళ్ళీ; కలిగించెన్‌= సృష్టించాడు; అది+అట్టు+ఉండెన్‌= 
అది అట్లా ఉండనీ; ఆ+విశేషంబులు+అన్నియున్‌= పైన చెప్పిన ఆ వృత్తాంతాలు అన్నీ; సంపన్నంబులు+అయి= సమృద్ధంగా 
ఉన్నవై; శౌర్యంబునన్‌= శూరత్వంతో; శత్రు+ధైర్యంబున్‌+తూలించి= విరోధుల ధైర్యాన్ని తొలగించి; మేలిమిన్‌+పడసి= ఆధిక్యాన్ని 
పొంది; నాక, లోక, సౌఖ్యంబునున్‌= స్వర్గలోక సుఖాన్ని; పొందిన= (ప్రాపించిన; వాసవపౌత్రునకున్‌= ఇంద్రుడి మనుమడికై; వగచుట= 
దుఃఖించటం; వివేకంబు, తెరువు, కాదు= తెలివి కలిగిన దారికాదు; వినుము= ఆకర్షించుము; ఈ లోకంబు= ఈ జగత్తు; 
దుఃఖ+బహుళంబు+అగుటన్‌= బాధలూ, వ్యసనాలతోదట్టమైనది కావటంచేత; తపస్‌+దాన+ ఆది+అనుష్టానంబులన్‌= తపస్సూ, 
దానమూ (త్యాగమూ), మొదలైన నడవడులతో (ఆచరించటం); మానవులు= నరులు; సుర, లోక, సుఖంబున్‌= దేవలోక సౌఖ్యాన్ని; 
సాధింపన్‌+చూచుట= సమకూర్చుకొనటానికి ఆలోచించటం; సుప్రసిద్దంబు+కాదె!= మిక్కిలి ప్రసిద్ధం కదా!? నీవు= నీవు 
(ధర్మరాజువైన నీవు అని భావం); ఆ+అర్జున నందనుండు= ఆ అర్జునుడి కొడుకు; ఎట్టి= ఎటువంటి; పుణ్యపరులకున్‌= పుణ్యము 
(ధర్మము) నందు ఆసక్తి కలవారికిన్నీ; పడయన్‌= పొందటానికి; అరిది+అగు+పదంబునన్‌= దుర్లభమైన స్థానంలో; ఉనికి= 
ఉండటం; తెలియుటకును= తెలిసికొనటానికి; పావనంబులు+ఐన= పవిత్రాలైన; పలువురు, భూపతుల, వృత్తాంతంబులు= 
అనేకరాజుల కథలు; వినుటకును= వినటానికి; ఫలంబు+అయిన, పరిజ్ఞానంబునన్‌= ఫలితమైన (ప్రయోజనమైన) తెలివితో; 
సమాధాన, సు, స్థిరుండవు+ఐ+ఉండుము= చిత్తము యొక్క స్టైర్యంతో మిక్కిలి నిలకడ కలవాడవై ఉండుము; పోయి వచ్చెదన్‌= 
పోయివస్తాను; అని+పలికి= అని చెప్పి; పారాశర్యుండు= పరాశర మహర్షి పుత్రుడైన వ్యాసుడు; అంతర్జానంబు+చేయుటయున్‌= 
అదృశ్యం కావటమున్నూూ; ధర్మసూనుండు= ధర్మరాజు; ఉపశమిత, శోకుండు+అయ్యున్‌= అణచబడిన దుఃఖం కలవాడు 
అయినప్పటికీ; వివుచ్చుండు= అర్జునుడు; వచ్చినన్‌= రాగా; వానితోన్‌= అతడితో; ఏమి+అనువాండన్‌= ఏమని చెప్పగలవాడను; 
అను+తలంపు= అనేచింత (ఊహ); పుట్టన్‌= కలుగగా; ఊరకుండెన్‌= మిన్నక ఉన్నాడు; అని= ఈ ప్రకారంగా; సంజయుండు= 
సూతుడు; చెప్పుటయున్‌= చెప్పగా. 

తాత్పర్యం: ఈ విధంగా నారదుడు బ్రతికించి ఇచ్చిన కొడుకుకు బాణవిద్య నేర్పి, పెండ్రి చేశాడు. అతడు 
యాగాలూ, త్యాగాలు చేసి, భోగాల ననుభవించి తనకు సంతోషం కలిగిస్తూ సంతానవంతుడైనాడు. ఇట్టా సువర్షస్టీవి 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 245 


శస్త్రశిక్ష లేనివాడు, వివాహంకానివాడు, యాగాలు చేయనివాడు, త్యాగాల వలన కీర్తి కెక్కనివాడు భోగాల 
ననుభవించనివాడు, సంతానం లేనివాడు అయిన సమయంలో చనిపోవటం వలన ఆ నారదుడు అతడిని దయతో 
తిరిగి బ్రతికించాడు. అది అట్టుండగా; ఆ విశేషాలన్నీ గొప్పగా ఉండి, పరాక్రమంతో శత్రువులను చంపి, కీర్తిపొంది, 
స్వర్గలోక సౌఖ్యం పొందిన అభిమన్యుడిని గూర్చి దుఃఖించటం వివేకం కాదు. వినుము. ఈ లోకం దుఃఖమయం. 
తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకొనటం (ప్రసిద్ధం. అభిమన్యుడు అటువంటి పుణ్యాత్ములు పొందే 
అరుదైన లోకాన్ని పొంది ఉన్నాడని తెలపటానికే చక్రవర్తుల చరి(త్రం చెప్పాను. దాని ఫలంగా కలిగే పరిజ్ఞానంతో 
నిమ్మళించిన మనస్సుకలవాడవై ఉండుము. పోయివస్తాను” అని వ్యాసుడు అంతర్జానమయ్యాడు. ధర్మరాజు తన 
శోకాన్ని ఉపశమింపజేసికొన్నా, అర్జునుడు వస్తే ఏమని చెప్పాలి? అనే చింతతో ఊరక ఉండిపోయాడు - అని 
సంజయుడు ధృతరా్త్రుడికి చెప్పాడు. 
విశేషం: 'నాకలోక సౌఖ్యంబునన్‌” అని ప్రయోగించినప్పుడు వెంటనే అభిమన్యుడిని “ఆ వాసవ పొథటత్రు” డని తెలపటం 
సాభిిప్రాయం. వ్యాసుడు నిష్క్రమించటానికి ముందుగా 'సమాధానసుస్టిరుండవై ఉండుము” అని ఆదేశించటం ఎంతో 
అర్థవంతమైన (ప్రయోగం. 
తే. “అతనితో ధృతరాష్తుం డిట్లనియెం 'గ్రీడి; సంగరమున సంశప్తక సమితి నేమి 

సేసె? సుతువార్త యెవ్వరు సెప్పి? రాతం। డట్లు దెగుట యెథింగి యెట్లయ్యెం జెపుమ! 223 
ప్రతిపదార్థం: అతనితోన్‌= సంజయుడితో; ధృతరాహ్రండు; ఇట్టు; అనియెన్‌= అన్నాడు; క్రీడి= అర్జునుడు; సంగరమునన్‌= 
యుద్ధంలో; సంశప్రకసమితిన్‌= సంశప్తకుల సమూహాన్ని; ఏమి+చేసెన్‌?= ఏమి చేశాడు?; ఎవ్వరు= ఎవరు;సుతువార్తన్‌= 
అభిమన్యుడి మరణవృత్తాంతం; చెప్పిరి?= చెప్పారు?; ఆతండు= ఆ అభిమన్యుడు; అట్టు= ఆ విధంగా; తెగుట= మరణించటం; 
ఎజీ౦గి= తెలిసికొని; ఎట్టు+అయ్యెన్‌?= ఏ విధంగా అయ్యాడు?; చెపుము= చెప్పుమా!(వినిపించవలసింది). 
తాత్పర్యం: సంజయుడితో ధృతరా్ర్రు డీ విధంగా అన్నాడు: అర్జునుడు యుద్ధంలో సంశప్తకులను ఏమిచేశాడు? 
ఎవరు కుమారుడి మరణవార్త తెలిపారు? అభిమన్యుడు ఆ విధంగా మరణించటం తెలిసికొని అర్జునుడు (్‌ 
విధంగా అయ్యాడు? చెప్పవలసింది. 
విశేషం: సంశప్తక సమితి: ఆర్యావర్తానికి వాయవ్యభాగంలో ఉండే త్రిగర్త దేశానికి సుశర్మ అధిపతి. అతడి సోదరులే సత్యరథుడు, 
సత్యసేనుడు, సత్యకర్ముడు, మొదలైనవారు. వీరు దుర్యోధనుడి పక్షంలో చేరి అర్జునుడిని చంపాలని దృఢ ప్రతిజ్ఞ చేసి పోరాడి, 
చివరకు అర్జునుడి చేతిలోనే మరణించారు. అట్లా మరణించినవాళ్ళే సంశప్తక సమూహం. 
క. అనిన విని సూతసుతు. డి । ట్లను6 బేరడవులు దహించు ననలము చందం 

బున సంశప్తక సేనల । ననిమిషపతి సుతుండు దీవ్రుండై పొరివుచ్చెన్‌. 224 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగా; విని; సూతసుతుండు= సంజయుడు; ఇట్టు; అనున్‌= అన్నాడు; పేరు+అడవులు+దహించు= 
(పెద్ద) గొప్ప అడవులను కాల్చే) అనలము+చందంబునన్‌= అగ్నివలె; సంశప్రక సేనలన్‌= సంశప్తకుల సైన్యాలను; అనిమిషపతి 
సుతుండు= దేవేంద్రుడి కొడుకు - అనగా అర్జునుడు; తీవ్రండు+ఐ= పరాక్రమం కలవాడై; పొరిపుచ్చెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: అనగా విని సంజయుడు ఇట్టా అన్నాడు: “గొప్ప అడవులను కాల్చే కార్చిచ్చు వలె సంశప్తక సైన్యాలను 
అర్జునుడు పరాక్రమంతో విజ్బంభించి సంహరించాడు. 


246 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: ఉపమ. "పేరడవులు దహించు ననలము చందంబు” అనే ఉపమానాన్ని తిక్కన సందర్భోచితంగా ప్రయోగించాడు. 
తీవ్రడై అనగా మిక్కిలి వేడిమి కలవాడై అని అర్థం. పై ఉపమానానికి ఇది ఎంతో అనుగుణంగా ఉన్నది. పొరిపుచ్చు అను 
పదానికి సాధారణార్హం చంపటం. కానీ బాధించటం అనే అర్జాన్ని కూడా ఇచ్చట [గ్రహించవచ్చును. అర్జునుడిని 'అనిమిషపతి 
సుతుడు” అని అనటంలో కూడా రెప్పపాటులోపలనే శత్రువులను కూల్చివేశాడు అనే ధ్వని సూచితం. 


అర్జునుండు శిబిరంబునకు నచ్చునెడ దుర్నిమిత్తంబులం గని కృష్ణునితో( జెప్ప్తుట (సం. 7-50-1) 
వ. అట్లు మర్దించి మగుడు నప్పుడు మాధవు నాలోకించి. 225 


ప్రతిపదార్దం: అట్టు= ఆ విధంగా; మర్దించి= సంహరించి; మగుడు+అప్పుడు= (శిబిరానికి) మరలివచ్చే సమయంలో; మాధవున్‌= 
శ్రీకృష్ణుడిని; ఆలోకించి= చూచి. 
తాత్పర్యం: అట్టా చంపి తిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడిని చూచి. 
చ. *'కలయం౦గ దుర్నిమిత్తములు గానంగ నయ్యె; మదీయ చిత్తముం 

గలంగెడు; మేను మ్రానుపడంగాం దొడంగెన్‌; గురుం డారయంగ. గే 

వలుండె? నృపాలు. డేదెసకు వచ్చెనొ?” యన్న నతండు రాజు ద 

మ్ములు సుఖు లొండుమై నశుభముం గల దిప్పు డెటుంగ నయ్యెడున్‌.” 226 
ప్రతిపదార్థం: కలయంగన్‌= అంతటా; దుర్నిమిత్తములు= దుశ్ళకునాలు; కానంగన్‌+అయ్యెన్‌= కనిపిస్తున్నాయి; మదీయచిత్తమున్‌= 
నా మనస్సుకూడా; కలగౌడున్‌= కలతచెందుతూ ఉన్నది; మేను= దేహం; (మ్రానుపడంగాన్‌+తొడం7ెన్‌= 'మ్రానువలె అయిపోవటం 
(నిళ్చేష్టత చెందటం)|ప్రారంభించింది; ఆరయంగన్‌= ఆలోచించగా; గురుండు= ద్రోణుడు; కేవలుండు+ఎ!= సామాన్యుడా!; 
నృపాలుండు= ధర్మరాజు; ఏ+దెసకు+వచ్చెను+ఒ= ఎటువంటి దుర్గతి పాలైనాడో!; అన్నన్‌= అనగా; అతండు= శ్రీకృష్ణుడు; రాజున్‌= 
ధర్మరాజూ; తమ్ములున్‌= అతడి తమ్ముళ్ళునూ (భీమ, నకుల, సహదేవులున్నూ); సుఖులు= సుఖంగా ఉన్నారు; ఒండు+మైన్‌= 
మరియొకవైపున; అశుభమున్‌= అమంగళమున్నూ (కీడున్నూ); కలదు= ఉన్నది; ఇప్తుడు= ఇప్పుడే; ఎయింగన్‌+అయ్యెడున్‌= 
తెలియ నౌతుంది. 


తాత్పర్యం: “అంతటా దుళ్ళకునాలే కన్పిస్తున్నాయి. నా మనస్సు కూడా కలత చెందుతూ ఉన్నది. శరీరం 
స్తంభించటం మొదలైంది. ఆలోచించగా ద్రోణుడు సామాన్యుడా! ధర్మరాజు ఎటువంటి దుర్గతికి వచ్చాడో! అనగానే 
కృష్ణుడు “రాజూ, ఆయన తమ్ములూ (ధర్మరాజూ భీమ, నకుల సహదేవులున్నూ) సుఖంగా ఉన్నారు. మరొకవైపున 
అమంగళం ఇప్పుడే తెలియబోతూ ఉన్నది.” 


విశేషం: ఈ చంపకమాలా వృత్తం చివరిపాదం తుదివాక్యం త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడి మాట. 'అశుభముం గలదు. ఇప్పు 
డెటుంగ నయ్యెడున్‌ అను వాక్యంలో “అశుభము” అనే పదానికి “చావు అనే అర్ధం కూడా ఉన్నది. అది ఇప్పుడే తెలియబోతూ 
ఉన్నది అన్నాడు. అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి తెలుసు. సంశప్తకులతో పోరాడేటప్పుడు చెప్పటం అసంగతం. శిబిరానికి 
వస్తూ ఉన్నాడు కాబట్టి తాను చెప్పినా చెప్పకపోయినా విషయం తెలిసిపోతుంది. అర్జునుడు తనకు తానుగా దుర్నిమిత్తాలు 
అంటున్నాడు. అందువలన తాను కూడా సూచనగా అశుభం తెలియబోతూ ఉన్నది అని తెలిపాడు. 


వ. అని పలిక(6; దదనంతరంబ యద్దామోదర ధనంజయులు సంధ్యా సముచిత కరణీయంబు లాచరించి 
యరుగుదెంచి నిజ శిబిరంబు సొత్తెంచి; రది చిట్లిన చిత్రరూపంబులు గల కుడ్యంబునుం బోలె 
వివర్థాకారులైన జనులవలనం బాడజియున్నం, దత్రృకారం బనుసంధించి య న్నరుండు నారాయణున 
కిట్లనియె. 227 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 247 


ప్రతిపదార్దం: అని పలికెన్‌= ఆ ప్రకారంగా చెప్పాడు; తద్‌+అనంతరంబు+అ= దాని తర్వాత; ఆ+దామోదర, ధనంజయులు= 
ఆ కృష్ణార్జునులు; సంధ్యా, సమయ, సముచిత+కరణీయంబులు= సాయం సమయానికి తగినపనులు; ఆచరించి= నిర్వర్తించి; 
అరుగుదెంచి= వచ్చి; నిజ శిబిరంబున్‌+*చొత్తెంచిరి= తమ దండు విడిదిచేసిన చోటు ప్రవేశించారు; అది= ఆ శిబిరం; 
చిట్లిన+చిత్రరూపంబులు కల+కుడ్యంబునున్‌+పోలెన్‌= పగిలిన చిత్రలేఖనాలతోడి గోడలవలె; వివర్షశ+ఆకారులు+ఐన= వన్నె చెడిన 
రూపాలు కలవారైన; జనుల వలనన్‌= జనులవలన; పాడటి+ఉన్నన్‌= నశించి ఉండగా; తద్‌+ప్రకారంబు+అనుసంధించి= దాని 
రతిని ఉద్దేశించి; ఆ+నరుండు= ఆ అర్జునుడు; నారాయణునకున్‌= కృష్ణుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: కృష్ణార్జునులు సంధ్యావందనం చేసి, 'కాంతిహీనమై, చింతాక్రాంతమై ఉన్న నిజశిబిరాన్ని" చేరారు. 
ఆ శిబిరం పగిలిన చిత్రలేఖనా లుండే గోడలవలె ఉన్నది. అక్కడ ఉండే జనాలు పాలిపోయిన మొగాలతో ఉన్నారు. 
ఆ ్రకారాన్ని గమనించి అర్జును డిట్టా అన్నాడు: 

నిశేషం: అలం: ఉపమ. చిట్లిన చిత్రలేఖనాలుండే గోడలతో శిబిరాన్ని పోల్చటం ఒక వినూత్న కల్పన. ఆ పోలికలో నిర్జీవుడైన 
అభిమన్యుడు ద్యోతకం. అర్జునుడిని నరుడు అని పేర్కొన్నప్పుడు శ్రీకృష్ణుడిని నారాయణుడని తెల్పటం అపూర్వమైన ఆ ఇరువురి 
పూర్వమైత్రిని సూచించటమే. 

నరనారాయణులు: వీరిరువురూ మైత్రికి మారుపేరు. నరసింహావతారంలోని నరరూపం నరుడు. సింహరూపం నారాయణుడు. 
వీరు బదరికాశ్రమంలో తీవ్ర తపస్సు చేశారు. ప్రహ్ల్హాదుడికీ ఈ ఇరువురికీ యుద్దం ఎంతోకాలం జరిగింది. చివరకు విష్ణువుయొక్క 
అంశములే వీరిరువురని ప్రహ్లాదుడు (గ్రహించాడు. సహస్ర కవచుడిని సంహరించటానికి కొన్నివేల సంవత్సరాలు ఇరువురూ ఒకరి 
తర్వాత ఒకరుగా తపస్సు చేసి ఆ రాక్షసుడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. మిగిలిన ఆ ఒక్క 
కవచంతోనే కర్షుడు పుట్టాడు. అతడిని సంహరించటానికే కృష్ణార్దునులుగా పుట్టారు. 


క.  'సైనికులు నన్ను! గనుంగొని ।; యాననములు వాంచి తొలగి యరిగెద రదియే 
మో నేండు వేణు వీణా । గానస్వనములును వీటం గలుగవు కృష్ణా! 228 


ప్రతిపదార్థం: కృష్ణా!= కృష్ణా; సైనికులు= సేనలు; నన్నున్‌+కనుంగొని= నన్ను చూచి; ఆననములు+వాంచి= ముఖాలు వంచి; 
తొలంగి+అరిగెదరు= తప్పుకొని పోతూ ఉన్నారు; నేండు= ఈనాడు; అది ఏమో= అది ఎందుకో; వేణు+వీణా+గాన స్వనములు= 
పిల్లన (గ్రోవి, విపంచి అనే వాద్యాల సంగీత ధ్వనులు; వీటన్‌= శిబిరంలో; కలుగవు= లేవు. 

తాత్పర్యం: “కృష్ణా! ఈ సైనికులు నన్ను చూచి తలలు వంచుకొని, ప్రక్కలకు ఒదుగుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. 
అది ఎందువలన? శిబిరాలలో పిల్లనగ్రోవి, వీణలకు సంబంధించిన సంగీత ధ్వనులు వినిపించటం లేదు. 


క. _ ఈ మేలు ప్రజ కొనర్లిన ।; యా మహిమకు నెలవు గొంతి యగ్రతనయు. డో, 
భీము. డొకొ, తమ్ముంగులబలొ । కో, మథటి యెవ్వరొకొ! తలంపు గొలందికి మీజెన్‌. 229 


ప్రతిపదార్ధం: -ఈ మేలు= ఈ శుభము; ప్రజకున్‌+ఒనర్చిన= జనానికి కావించిన; ఆ మహిమకున్‌= అట్టి మహత్త్వానికి; నెలవు= 
స్థానం; గొంతి+అ[గ్రతనయుండో!= ధర్మరాజో!; భీముండొకొ!= భీముడో!; తమ్ముంగుజ్టలు+ఒకో!= నకుల సహదేవులో!; 
మటి+ఎవ్వరొకొ!= ఇంకెవ్వరో!; తలయపు+కొలందికిన్‌+మీటెన్‌= ఊహకు మితి మీరుతూ ఉన్నది. 

తాత్పర్యం: ఈ శుభాన్ని ప్రజలకు కలిగించిన ఆ మహత్తానికి స్టానం ధర్మరాజో, భీముడో, నకుల సహదేవులో 
మ రెవ్వరో, ఊహకు అందటం లేదు. 


248 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: ఒకొ, ఒకో అనే ప్రయోగాలు ఒకటికి మూడుమారులు వరుసగా ఈ కందపద్యంలో అందంగా కూర్చబడ్డాయి. తర్వాత 
ఆటవెలదిలో కూడా ఒకో ఒక్కొ అనే సందేహార్దాన్ని తెలిపే పదాలు ప్రయోగించ బడ్డాయి. 'ఒకో* ప్రయోగంలో ఏదో తడబాటు, 
సందేహం ఊహించలేని అనర్ధం చోటు చేసికొన్నట్టు ప్రతి పాఠకుడికీ స్ఫురిస్తుంది. 


ఆ. _ అలరు మొగముతోడ నభిమన్యు. డేలొకో । యెదురు రాండు; నాకు నెట్టివార్త 
చెవులు సోంకు నొక్కొ! చేవెట్టి కలంచిన । భంగి. ద్రిప్పికొనం దొడంగె మనము. 230 


ప్రతిపదార్థం: అలరు+మొగముతోడన్‌= వికసించే ముఖంతో; అభిమన్యుండు= అభిమన్యుడు; ఏలొకో= ఎందుకో; ఎదురు రాండు= 
ఎదురుగా రాకున్నాడు; నాకున్‌= నాకు; చెవులన్‌= చెవులలో; ఎట్టివార్త= ఎటువంటి వృత్తాంతం (సమాచారం); చోకును+ఒక్కొ!= 
తగులునో (వినిపించునో)!; చే+ పెట్టి కలంచిన+భంగిన్‌= చేయి పెట్టి కలత కలిగించినట్టుగా; మనము= మనస్సు; త్రిప్పికొనన్‌+తాడంగెన్‌= 
క్షోభించటానికి మొదలైంది. 


తాత్పర్యం: వికసించే ముఖంతో ముద్దుల కుమారుడు అభిమన్యుడు ఎందుకో ఎదురు రాకున్నాడు! ఈ చెవులకు 
ఎటువంటి వార్త వినబడుతుందో! చెయ్యిపెట్టి కలచివేసినట్టుగా మనస్సులో క్షోభ మొదలైంది. 


నిశేషం: అలం: ఉపమ. వికసించే ముఖంతో అభిమన్యుడు ఎదురుగా ఎందుకు రాకున్నాడో! - అనే సందేహం అర్జునుడికి కలిగింది. 
ఏ చెడ్డ వార్త వినవలసి వస్తుందో! - అనే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. ఏదో బయటకు చెప్పలేని ఒక మానసిక వైకల్యం 
ఏర్పడుతూ ఉన్నది. దీనినే తిక్కన చక్కని జాతీయంలో చేవెట్టి కంలచినభంగి" “త్రిప్పికొనం దొడంగె' అను ప్రయోగాలలో 
పేర్కొన్నాడు. “అభిమన్యుడు - వార్త భంగి అను మూడు సంస్కృత పదాలు తప్ప తక్కిన ఆటవెలది పద్యం అంతా అచ్చతెనుగు 
నుడికారపు సొంపుతో '“అలరు'ట గమనార్హం. 
క. పలుమాటల కిటు మజుమా । టలు వలుకని కృష్ణుతో నడలు మది మొలవం 

బలుకుచు ధర్మసుతుని విడి । దల కరిగెను మోము వెల్లందనమున. గదురన్‌. 231 


ప్రతిపదార్థం: పలుమాటలకున్‌= 'పెక్కుమాటలకు; ఇటు= ఇట్టా; మజణుమాటలు+పలుకని= బదులు మాటలు మాటాడని; 
కృష్ణుతోన్‌= కృష్ణుడితో; మదిన్‌= మనస్సులో; అడలు+మొలవన్‌= దుఃఖం అంకురించగా; పలుకుచున్‌= మాటాడుతూ; మోము= 
మొగము; వెల్లందనమునన్‌= వివర్షత్వంతో; కదురన్‌= అతిశయించగా; ధర్మసుతుని, విడిదలకున్‌= ధర్మరాజు శిబిరానికి; అరిగెన్‌= 
పోయాడు. 


తాత్పర్యం: పెక్కుమాటలకు ఒక్కమాట కూడా బదులు పలుకని కృష్ణుడితో, మనస్సులో దుఃఖం చిగురించగా 
మాటాడుతూ, ముఖంలో వివర్షత కలుగగా ధర్మరాజు ఉన్న శిబిరానికి పోయాడు. 


విశేషం: ఇందలి పదబంధాలు ఎక్కడికక్కడ తునిగిపోయినట్టు అర్జునుడి వికలమైన మనస్సు ఎట్లా శకలాలు కానున్నదో 
ధ్వనింపజేస్తూ ఉన్నాయి. కందపద్యాన్ని రకరకాల గతులలో నడిపించే సర్వసమర్జుడైన తిక్కన ముందుగా కొన్ని లఘువులు తర్వాత 
ఒక గురువు మరల కొన్ని లఘువులు ఒక గురువూ వచ్చేటట్టు ఒక విచిత్రమైన లయగతిని ఇందులో పాటించాడు. అది 
సంశయ(గ్రస్తమైన మనస్సులోని సంతాపం అప్పుడప్పుడే చిగుళ్ళు తొడిగితే ఎట్టా ఉంటుందో రచనా శిల్పం ద్వారా అభివ్యక్తమైనది. 
న. ఇవ్విధంబున నరిగి, యన్నరపతి బంధు మిత్తులును మాన్యరాజన్యులుం దానును నొక్కయెడ నున్నం 
దత్ర్రదేశంబునకుం గేశవుండును దోడన చనంజని, వా రుమ్మలించి యునికియు వారలలోన 
సుభద్రాసూనుండు లేమియుం జూచి, సవ్యసాచి యడుగులు దొట్రువడ నక్కొలువులోనికిం బోయి 
కలయంగనుంగొని యెలుంగు రాల్పడ నిట్లనియె. 232 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఇట్టా అరిగి= పోయి; ఆ+నరపతి= ఆ రాజు (అనగా ధర్మరాజు); బంధుమిత్రులును= 
బంధువులూ, మిత్రులూ; మాన్య+రాజన్యులున్‌= గారవించదగిన రాజ శ్రేష్టులూ; తానునున్‌= తానున్నూ; ఒక్క+ఎడన్‌= ఒకచోట; 
ఉన్నన్‌= ఉండగా; తద్‌+ప్రదేశంబునకున్‌= ఆ చోటుకు; కేశవుండునున్‌= శ్రీకృష్ణుడున్నూ; తోడన్‌+అ= తనతో కూడా; చనన్‌= 
పోగా; చని= పోయి; వారు= ధర్మరాజు, బంధుమిత్రులు, రాజన్యులు; ఉమ్మలించి= దుఃఖించి; ఉనికియున్‌= ఉండటమున్నూ; 
వారలలోనన్‌= ఆ అందరిలో; సుభద్రాసూనుండు= అభిమన్యుడు; లేమియున్‌= లేకుండటమున్నూ; చూచి= కనుంగొని; సవ్యసాచి= 
అర్జునుడు; అడుగులు= పాదాలు; తొట్రుపడన్‌= తడబడగా; ఆ+కొలువులోనికిన్‌= ఆ రాజ సభలోకి; పోయి= అరిగి; కలయన్‌= 
అంతటా; కనుంగొని= చూచి; ఎలుంగు రాల్పడన్‌= గద్గదిక స్వరంతో (డగ్నత్తికతో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా వెళ్ళి ఆ ధర్మరాజు బంధుమిత్రులతో, రాజగ్రేష్టులతో కలిసి ఒకచోట ఉండగా, అక్కడికి 
శ్రీకృష్ణుడు వెంటరాగా వెళ్ళి, వారందరూ దుఃఖిస్తూ ఉండటం, వారిలో అభిమన్యుడు లేకపోవటం గమనించి, అర్జునుడు 
తడబడే అడుగులతో ఆ కొలువులోకి ప్రవేశించి అంతటా కలయజుచి గొంతు బొంగురుపోగా ఇట్టా అన్నాడు: 
క.  *'ఆననములు వెలవెల్లం । గా నడ లొదవినది మీకు€; గానం దడవ మీ 

లో నభిమన్యుండు లేండే । మో, నాకుం జెప్పు4 డేల యూరకయుండన్‌. 233 


ప్రతిపదార్థం: మీకున్‌= మీకు(అనగా ధర్మరాజాదులకు అని భావం); ఆననములు= ముఖాలు; వెల వెల్లన్‌+కాన్‌= (తెల తెల్లగా) 
వెల్లబోయేటట్టు; అడలు+ఒదవినది= దుఃఖం కలిగింది; కానన్‌= తెలియను; తడవన్‌= వెదుకగా; మీలోన్‌= మీలో; అభిమన్యుండు= 
అభిమన్యుడు; లేండు= లేకున్నాడు; ఏమో!= ఎందుకో; నాకున్‌= నాకు; చెప్పుండు= చెప్పండి; ఊరక+ఉండన్‌+ఏల?= మిన్నక 
(మాటాడకుండా) ఉండటం ఎందుకు? 


తాత్పర్యం: '*ఓ ధర్మరాజా! మీకు ముఖాలు వెల్లబాటు కలిగేటట్టు విన్నబాటు (దుఃఖం) కలిగింది. ఎందుకో 
తెలియదు. ఎంత వెదికినా మీలో అభిమన్యుడు మాత్రం కనిపించటం లేదు. నాకు చెప్పుండి. ఊరక ఎందు 
కిట్టా మౌనంగా ఉన్నారు? 
క. _ ధనురాచార్యుండు దగం బ | న్నిన పద్మవ్యూహ మొరులు నేరరు చొరు మం 

చనుమానింప కతనిం జొరు । మనరుగదా! మీ యుపాయ మాజండి€ బోవన్‌. 234 
ప్రతిపదార్దం: ధనుస్‌+ఆచార్యుండు= (ద్రోణుడు; తగన్‌= తగునట్టుగా; పన్నిన+పద్మవ్యూహము= ఏర్పరచిన (సిద్ద్రపరచిన) 
పద్మాకారం గల యుద్ధవ్యూహం; ఒరులు= ఇతరులు; నేరరు= చొరజాలరు; మీ ఉపాయము= మీయొక్క ఉపాయం; 


ఆజడిన్‌+పోవన్‌= వ్యర్థంకాగా; అతనిన్‌= ఆ అభిమన్యుడిని; అనుమానింపక= సందేహించకుండా; చారుము= ్రవేశించుము; 
అనరుకదా!= అని మీరు అనలేదు కదా! 


తాత్సర్యం: [ద్రోణుడు ఏర్పరిచిన పద్మవ్యూహాన్ని ఇతరులు ప్రవేశించ లేరు. మీ ఉపాయం వ్యర్థంకాగా, 
అనుమానించకుండా ఆ అభిమన్యుడిని అందులో ప్రవేశించు మని మీరు అనలేదుకదా! 


ఉ.  అమ్మొనసొచ్చు చొప్పు తెలియన్‌ వినె; నంతియకాని యిమ్ములం 
గ్రమ్మజు భంగి వాండు వినంగానండు దీని నెలుంగ కున్మింబా 
పమ్మునం బోయి మీరు సొర బంచిన నుక్కున జొచ్చి యోధబృం 
దమ్ములచేత మ్రగ్గండుగదా! కురువీరులు సుట్టుముట్టినన్‌. 235 


250 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: ఆ+మొన+చొచ్చు+చొప్పు= ఆ వ్యూహాన్ని ప్రవేశించే విధం; తెలియన్‌= తెలియగా; వినెన్‌= విన్నాడు; అంతియ,కాని= 
అంతే కాని; ఇమ్ములన్‌= ఇంపుతో; [క్రమ్మణు+భంగిన్‌= అందుండి మరలివచ్చే విధాన్ని; వాండు= ఆ అభిమన్యుడు; వినన్‌+ 
కానండు=విని ఎరుగడు; దీనిన్‌= దీనిని; ఎయింగక+ఉన్కిన్‌= తెలియకపోవటం చేత; పాపమ్మునన్‌+పోయి= పాపకార్యానికి ఒడిగట్టి; 
మీరు= మీరందరు; చొరన్‌+పంచినన్‌= ప్రవేశించటానికి పంపగా; ఉక్కునన్‌= శౌర్యంతో; చొచ్చి= ప్రవేశించి; కురువీరులు= 
కౌరవవీరులు; చుట్టుముట్టినన్‌= చుట్టూ వచ్చి ముట్టడించగా; యోధ+బృందమ్ముల చేతన్‌= వీరుల సమూహంచేత; (మ్రగ్గండు 

ర 
కదా!= చావడు కదా! 


తాత్పర్యం: ఆ వ్యూహాన్ని ప్రవేశించే విధం మాత్రమే అతడికి ఎరుక. అంతేకాని అనుకూలంగా అందులోనుండి 
వెలుపలికి మరలిరావటం అతడు విని ఎరుగడు. దీనిని తెలియకపోవటం చేత పాపకార్యానికి ఒడిగట్టి మీరు 
అతడిని ప్రవేశించటానికి పంపగా, అతడు శౌర్యంతో ప్రవేశించి కురువీరులు చుట్టూచేరి ముట్టడించటంతో 
యుద్ధవీరుల సమూహంచేత మరణించలేదు కదా! 


మ. హరిమేనల్లుండు, గొంతి కూర్చు మనుమం, డస్మత్తనూజుండు, సం 
గరకేళీ నిపుణుండు, దివ్య శరశిక్షాశాలి యవ్వీరు నె 
వ్వరొకో నేలకు. దెచ్చి? రొక్కరునిచే వాండేల చిక్కుం? బొరిం 
బొరి6 బెక్కండ్రురు విచ్చుచుం బొదువుచుం బోరాట గల్గెం జుమీ! 236 


ప్రతిపదార్హం: హరిమేనల్టుండు= శ్రీకృష్ణుడికి మేనల్టుడూ; గొంతి, కూర్చు, మనుమండు= కుంతీదేవి (ప్రేమించే మనుమడు; 
అస్మద్‌+తనూజుండు= నా కుమారుడూ; సంగర, కేళీ, నిపుణుండు= యుద్ధ క్రీడలో విశారదుడూ; దివ్య, శర, శిక్షాశాలి= దివ్యములైన 
(గొప్పవైన )అస్త్రములయొక్క నేర్పుచేత ప్రకాశించేవాడూ(అయిన); ఆ+వీరున్‌= ఆ వీరుడిని; ఎవ్వరొకో= ఎవ్వరు; నేలకున్‌+తెచ్చిరి= 
పడగొట్టారో; ఒక్కరునిచేన్‌= ఒకడిచేత; వాండు= ఆ అభిమన్యుడు; ఏల చిక్కున్‌?= ఎట్లా లోబడతాడు(మరణిస్తాడు)?; 
పెక్కండ్రురు= అనేకులు; పొరిన్‌ పొరిన్‌= పలుమార్జు; విచ్చుచున్‌= తొలగుతూ; పొదువుచున్‌= క్రమ్ముతూ; పోరు+ఆట= రణ'క్రీడ 
(యుద్దం చేయటం); కల్లెన్‌+చుమీ= కలిగి ఉంటుంది కాబోలు! 


తాత్పర్యం: శ్రీ కృష్ణుడి మేనల్లుడూ, కుంతికి కూరిమి మనుమడూ, నా కుమారుడూ, యుద్దక్రీడా చతురుడూ, 
దివ్యాస్తాల నేర్పుతో ్రకాశించేవాడూ అయిన ఆ వీరుడిని ఎవరు నేల కూల్చారో? ఒక్కడి చేత వాడు ఎందుకు 
మరణిస్తాడు? (ఒక్కడికైతే వాడు లోబడడు). పలువురు మాటిమాటికి తొలగుతూ (కమ్ముకొంటూ) ఎదుర్కొంటూ 
యుద్ధం చేయటం జరిగి ఉంటుంది. 


నిశేషం: పద్యం యొక్క ఎత్తుగడ పరమగంభీరంగా ఉన్నది. అభిమన్యుడితో తమకుండే సంబంధాన్ని చెప్పేటప్పుడు మొట్టమొదట 
శ్రీకృష్ణుడిని, తర్వాత కుంతీదేవినీ, చివరగా తననూ అర్జునుడు ప్రస్తావించాడు. ముందుగా పెద్దలను చెప్పి, తర్వాత తనను 
౬౩ జ జాన్‌ లు 

గురించి చెప్పుకొనటం చక్కని సంప్రదాయం. ముందుగా మూడు విశేషణాలలో సంబంధ బాంధవ్యాలను తెలుపుతూ, చివరి 
రెండు విశేషణాలలో యుద్ధక్రీడా చాతుర్యాన్నీ, అస్త్ర విద్యా ప్రకాశత్వాన్నీ తిక్కన వివరించాడు. 'విచ్చుచుం బొదువుచుం బోరాట' 
సల్సినట్టుగా అభివర్షించటం తిక్కనకు తెలిసిన యుద్ద తంత్రాన్ని వెల్లడిస్తూ ఉన్నది. 

క. గురులకు భక్తు. డుదారుండు, । గరుణ గలండు, శౌర్య ధైర్య గాంభీర్యధురం 

ధరుండు, మొగమోడు నా సుర । వరపాత్రుండు లేమి కోర్వవచ్చ్చునె చెపుండా! 237 


ప్రతిపదార్థం: గురులకున్‌= పెద్దలకు; భక్తుండు= సేవ చేసేవాడు; ఉదారుండు= గొప్పవాడు; కరుణగలండు= దయగలవాండు; 
శౌర్య, ధైర్య, గాంభీర్య, ధురంధరుండు= శూరత్వం, ధీరత్వం, క్రోధశోకాదులచేత వికారం పొందని స్వభావం అనే వాటియొక్క 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 251 


భారాన్ని భరించేవాడు; మొగమోడున్‌= మొగమోటమి కలవాడూ; ఆ+సురవర పౌదత్రుండు, లేమికిన్‌= ఆ ఇంద్రుడి మనుమడు 
లేకుండటానికి; ఓర్వవచ్చును+ఎ?= సహించవచ్చునా?; చెపుండా!= చెప్పండి. 


తాత్పర్యం: పెద్దల యెడ భక్తి గలవాడూ, గొప్పవాడూ, దయగలవాడూ, శౌర్యం, ధైర్యం, గాంభీర్యం అనే గుణాల 
భారాన్ని భరించేవాడూ, మొగమోటమి కలవాడూ, ఇంద్రుడి మనుమడూ లేకపోవటాన్ని సహించవచ్చునా! చెప్పండి. 


క. అన్నగుమోమును, నత్తెలి ।; గన్నులు, నవ్వెడంద యురము. గన్నారంగా. 
గన్నను బ్రదుకుదు6 గానక । యున్నను బ్రాణంబు లెట్టు లుండ6గ నేర్దున్‌? 238 


ప్రతిపదార్థం: ఆ+నగుమోమునున్‌= ఆ నవ్వే ముఖాన్ని; ఆ+తెలికన్నులున్‌= ఆ తెల్లని కన్నులున్నూ; ఆ+వెడంద+ఉరమున్‌= 
ఆ విశాలమైన వక్షస్థ్రలమున్నూ; కన్నారంగాన్‌= కన్నులారా; కన్నను= చూడగలిగితే; బ్రదుకుదున్‌= జీవిస్తాను; కానక+ఉన్నన్‌= 
చూడకుంటే; ఎట్టులు= ఏ విధంగా; ప్రాణములు+ఉండంగన్‌+నేర్చున్‌= ప్రాణాలు ఉండగలుగుతాయి (జీవించగలను అని భావం). 


తాత్సర్యం: ఆ నవ్వుముఖాన్ని, ఆ తెల్లని కన్నులను, ఆ విశాలవక్షస్థలాన్నీ కళ్ళారా చూడగలిగితే జీవిస్తాను. 
చూడక పోతే ఎట్టా జీవించగలను? 


విశేషం: అభిమన్యుడిలో అర్జునుడిని ఆకట్టుకొన్న అతిముఖ్య లక్షణాలు మూడు. అవి అతడి అందాన్నీ, క్షత్రియోచిత గాంభీర్యాన్నీ 
వెల్లడించేవి. ఏడుపుమొగంతో ఎదురువస్తే ఎప్పుడూ అపజయమే. కాని, నవ్వుమొగం ఆనందానికీ, అఖండ విజయానికీ సంకేతం. 
ముఖానికి మరీ సౌందర్య స్పూర్తిని కలిగించేవి కళ్ళు. అవి తెల్లని కళ్ళు అయితే ముఖకాంతి ఇనుమడిస్తుంది. దేదీష్యమానంగా 
వెలిగే ఆ తెల్లని కన్నుల నవ్వు మొగంతో ఎదురుగా అభిమన్యుడు రాలేదే? అని అర్జునుడి ఆవేదన. చిన్నకందంలో అభిమన్యుడి 
అందాన్ని తిక్కన చక్కగా ఆవిష్కరించాడు. వెడదయురము సుక్షత్రియ లక్షణం. అచ్చతెలుగు పదాలలో ఉండే మాధుర్యం తిక్కన 
కూర్పులో మిక్కిలి ఇనుమడించింది. ఈ పద్యం మొత్తంలో “1ప్రాణంబులు” అనే ఒక తత్సమం తప్ప తక్కిన పద్యమంతా సహజ 
సుందరమైన తెలుగు పలుకుబడితో ఎంతో శోభించింది. 
సీ. హంసతూలిక పాన్పునందు. బొందెడు మేను । కఠినంపు నేలతో. గదిసె నేండు; 

గొడుగుల నీడ పై నడర. జెన్నగు మోము; పొరి€ బర్వు పెందూళి బ్రుంగె నేండు; 

లలనలు లీలమై. గొలువ నుండెడు భోగి |; వజళులలో నున్నవాండు నేండు; 

నానాజనములకు నాథుండై శోభిల్లు ।; దొర యనాథత్వంబు. బొరసె నేండు; 


ఆ. వినయరతుండు, హృదయవిదుండు, సుభద్ర గా । రాబుపట్టి, మగలరాజు, మాన 
ధనుండు, దివిజరాజు మనుమండు, నా చెలి । కాండు, ముద్దులాండు లేండు నేండు. 239 


ప్రతిపదార్థం: హంసతూలిక+పాన్పునందున్‌= హంస తూలికా తల్పంపై; పొందెడుమేను= పరుండే శరీరం; నేండు= ఈనాడు; 
కఠినంపు+నేలతోన్‌+కదిసెన్‌= గరుకైన గట్టి నేలతో చేరింది; గొడుగులనీడ= గొడుగులయొక్క నీడ; పైన్‌+అడరన్‌= మీదపడగా 
(పైన వ్యాపించగా); చెన్ను+అగు, మోము= అందగించే ముఖం; నేండు= ఈనాడు; పొరిన్‌= మాటికి; పర్వు, పెను+ధూళిన్‌= 
వ్యాపించే ఎక్కువ దుమ్ముతో; బ్రుంగెన్‌= కమ్మ(ప్ప్ర)బడింది; లలనలు= ఇంతులు(స్త్రీలు); లీలమైన్‌= విలాసంతో; కొలువన్‌= 
సేవించగా; ఉండెడు భోగి= ఉండే సుఖపురుషుడు; నేండ= ఈనాడు; వజళులలోన్‌+ఉన్నవాండు= నక్కల (మధ్య) నడుమ 
ఉన్నవాడు; నానాజనములకున్‌= సమస్త ప్రజలకు; నాథుండయ+ఐ= ప్రభువై; శోభిల్లుదొర= ప్రకాళించే నాయకుడు; నేయ= ఈనాడు; 
అనాథత్వంబున్‌= అనదతనాన్ని (అనగా దిక్కులేనితనాన్ని); పొరసెన్‌= పొందాడు; వినయరతుండు= విశిష్టమైన నీతియందు 
ఆసక్తి కలవాడు; హృదయవిదుండు= మనస్సు తెలిసికొనేవాడు అనగా ఇంగితజ్ఞుడు; సుభ(ద్రగారాబు పట్టి= సుభద్ర ముద్దులకొడుకు; 


252 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మగలరాజు= వీర (శ్రేష్టుడు (పురుషోత్తముడు); మానధనుండు= అభిమానమే ధనంగా కలవాడు; దివిజరాజు మనుమండు= ఇంద్రుడి 
పౌత్రుడు; నా+చెలికాండు= నా మిత్రుడు; ముద్దులాండు= మనోజ్ఞుడు; నేండు లేండు= ఈనాడు లేడు. 


తాత్పర్యం: హంసతూలికా తల్పంమీద పవ్వళించే శరీరం ఈనాడు కటికనేలలో కలిసింది. గొడుగుల నీడలో 
అందగించే ముఖం మాటిమాటికీ వ్యాపించే పెద్దదుమ్ముతో (క్రమ్ముకొనబడింది. స్త్రీలు విలాసంతో సేవించగా 
(ప్రకాశించే సుఖవంతుడు ఈనాడు నక్కల నడుమ పడి ఉన్నాడు. సమస్త ప్రజలకు (ప్రభువై ఉండే దొర ఈనాడు 
దిక్కులేనితనాన్ని పొందాడు. మిక్కిలి వినయపరుడూ, ఇంగితజ్ఞుడూ, సుభద్ర ముద్దుల కొడుకూ, వీరశ్రేష్టుడూ, 
అభిమానధనుడూ, ఇంద్రుడి మనవడూ, నా మిత్రుడూ అయిన ఆ మనోజ్ఞుడు నేడు లేడు. 


విశేషం: తిక్కన సీసపద్యపాదాలలో అభిమన్యుడి పూర్వస్థితికీ, ఇప్పటి స్టితికీ ఉండే తారతమ్యాన్ని తెలుపుతూ ఆటవెలదిలో 
అతడి అందచందాలు, అందరినీ అలరించే అతడి గుణగణాలు అభివర్లించాడు. వందిమాగధులు మేలు కొలుపులతో 
మేలుకొనేవాడిని నక్కలు అరుపులతో మేల్కొలుపుతూ ఉన్నాయా అనే భావాన్ని తిక్కన వదలివేశాడు. తక్కిన విషయం 
మూలానికి సన్నిహితంగా ఉన్నా, ఎంతో స్వతంత్రంగా భాసిస్తూ, విస్పష్టతనూ విశదత్వాన్నీ సంతరించుకొన్నది. కుమారుడిని 
“నా చెలికాడు” అనటం విశేషం. చక్కగా నీత్రి శాస్త్రాన్ని ఆకళించుకొన్న తిక్కన అభిమన్యుడి అప్పటి వయస్సును బట్టి చెలికాడు” 
అని ప్రయోగించటం జౌచిత్యవంతంగా ఉన్నది. మగలరాజు అనే ప్రయోగంలో మహాశూరులకే అతడధిపుడు అని ప్రకటిస్తూ, 
చివరిపాదంలోని శజ్ఞాలంకారం గమనార్హం. అది పైకి వినటానికి అందంగా ఉన్నా, అందులో అర్జునుడి మనఃక్షోభ పాఠకుడి 
మనస్సును కదలించి వేస్తుంది. 


ఉ. అక్కట! మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్‌ 
దక్కు? విధాత నిర్ణయు/ డొడంబడునే కడు మేలి వస్తువుల్‌ 
పెక్కుదినంబు లున్మి? యరిబృందము పిల్టినం బోటు బంటనై 
యక్కడ కేల పోయితి? మహాగుణభూషణు. గోలుపోయితిన్‌. 240 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; మందభాగ్యునకున్‌= తక్కువ అదృష్టం కలవాడికి; అట్టి, తనూభవ, రత్నము= అటువంటి 
పుత్రశ్రేష్టం; ఏ+విధిన్‌= ఏ విధంగా; దక్కున్‌?= దక్కుతుంది?; విధాత= బ్రహ్మ; నిరయుండు= దయలేనివాడు; కడుమేలి వస్తువుల్‌= 
మిక్కిలి గొప్పవస్తువులు; పెక్కు+దినంబులు+ఉన్కి= చాలా దినాలు ఉండటం; ఒడంబడునే?= అనుకూలించేనా?; అరి, 
బృందము, పిల్చినన్‌= పగవారి గుంపు పోరుకు పిలువగా; పోటుబంటను+ఐ= శూరుడనై; అక్కడకున్‌= ఆ సంశప్రకులతో పోరాడే 
చోటుకు; ఏల?= ఎందుకు?; పోయితిన్‌= పోయాను; మహా, గుణ, భూషణున్‌= గొప్ప గుణాలు ఆభరణాలుగా ఉన్నవాడిని; 
కోలుపోయితిన్‌= పోగొట్టుకొన్నాను. 


తాత్పర్యం: 'అయ్యో! నావంటి దౌర్భాగ్యుడికి అటువంటి పుత్రరత్నం ఎట్టా దక్కుతుంది? (బ్రహ్మ దయలేనివాడు. 
మిక్కిలి గొప్ప వస్తువులను చాలా దినాలు ఉంచటానికి అతడు సమ్మతించడు. శత్రువులైన ఆ సంశప్రక సైన్యం 
పిలవగానే నే నక్కడికి ఎందుకు పోయాను? మహోదాత్త గుణాలే ఆభరణాలుగా శోభించే అభిమన్యుడిని 
పోగొట్టుకొన్నాను.' 

వ. అనుచు. జదికిలం బడి ఫల్గునుండు. 241 


తాత్పర్యం: అంటూ నేలమీద కూలబడి అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 253 


ఉ హా! యను, ధర్మరాజ తనయా! యను, న న్నెడంబాయ నీకు జ 
న్నే” యనుం దల్లి నేప జనునే! యనుం గృష్టుండు వీండె వచ్చెరా 
వే! యను, నొంటి వోక6 దగవే! యను, నేగతి. బోవువాండ నే 
నో యభిమన్యుండా! యనుం బ్రియోక్తుల నుత్తరం దేర్చవే! యనున్‌. 242 


ప్రతిపదార్హం: హా!+అనున్‌= దుఃఖాన్ని తట్టుకోలేక హా! అని అంటాడు; ధర్మరాజ తనయా+అనున్‌= ధర్మరాజు కొడుకా! 
అంటాడు; నీకున్‌+నన్నున్‌+ఎడన్‌+పాయన్‌+చన్నే != నీకు, నన్ను, వదలి వెళ్ళటం తగునా!; అనున్‌= అంటాడు; 
తల్లిన్‌+ఏంయన్‌+చనునే!= (మీ) అమ్మను బాధించటం తగునా?; అనున్‌= అంటాడు; కృష్ణుండు= నీ మేనమామ కృష్ణుడు; 
వీండె, వచ్చెన్‌= ఇతడే వచ్చాడు; రావే!+అనున్‌= తొందరగా రా అంటాడు; ఒంటిపోక, తగవే= ఒంటరిగా పోవటం న్యాయమా?; 
అనున్‌= అంటాడు; ఓ+అభిమన్యుడా!; నేను+ఏగతిన్‌+పోవువాండన్‌= (కుమారా!) ఓ అభిమన్య్యూ! నేను ఏ విధంగా పోగలను; 
అనున్‌= అంటాడు; (ప్రియ+ఉక్తులన్‌= (ప్రీతిగల మాటలతో; ఉత్తరన్‌= ఉత్తరను; తేర్చవే!= తేరుకొనేటట్టు చేయవే!; అనున్‌= 
అంటాడు. 


తాత్పర్యం: దుఃఖాన్ని భరించలేక అర్జునుడు హా! ధర్మరాజ కుమారా! నన్నాడబాయటం నీకు తగునా? తల్లిని 
బాధించటం ధర్మమా! ఇదిగో నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు. తొందరగా రా! ఒంటిగా వెళ్ళిపోవటం యుక్తమా! 
ఓ అభిమన్య్యూ! నే నేమైపోతానో! ఉత్తరను మంచి మాటలతో ఊరడించుము అని అనేకవిధాలుగా విలపించాడు. 


విశేషం: ఈ పద్యం [ప్రారంభమే సంతాపార్థకం అయిన హాకారం. ప్రతిపాదం మొదట్లో యతిస్టానంలో సంబోధన అంతమయ్యేటట్టు 
దుఃఖాన్ని అభివ్యక్తం చేయటం ఈ రచనలోని విశిష్టత. తమలో పెద్దవాడు ధర్మరాజు. ఆయన వంశాన్ని నిలపవలసిన వాళ్ళలో 
అభిమన్యుడు ముఖ్యుడు. అందువలన ధర్మరాజ తనయా! అని అన్నట్టు తెలుపబడింది. మేనమామ కృష్ణుడు “ఇడుగో! వచ్చాడు 
రావే' అనటం వలన అభిమన్యుడికీ, కృష్ణుడికీ మధ్య ఉండే సాన్నిహిత్యం, అన్యోన్య ప్రేమవాత్సల్యాలు వెల్లడింపబడ్డాయి. ఒంటిగా 
నీవు వెళ్ళావు. నేనెట్టా వెళ్ళేది? తల్లి నెందుకు బాధపెడతావు? నీ ఉత్తరను తేర్చుము అని అందరితో అభిమన్యుడికి ఉండే సంబంధ 
బాంధవ్యాన్ని చక్కగా తిక్కనామాత్యుడు ఈ ఉత్పలమాలావృత్తంలో వివరించాడు. 


వ. అని మజియు ననేక ప్రకారంబులం బలవించి యుధిష్టిరు నాననం బాలోకించి. 243 


ప్రతిపదార్హం: అని= ఆ ప్రకారంగా; మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులన్‌= పెక్కు విధాలుగా; పలవించి= దుఃఖించి; 
యుధిస్టిరు+ఆననంబు= ధర్మరాజు ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అంటూ పెక్కురీతులతో దుఃఖించి ధర్మరాజు ముఖాన్ని చూచి. 


ఉ. “పావని సేరి యుండ. డొకొ! పార్షతు. డచ్చట లేండ? యొండుమైం 
బోవంగం బంచితే ద్రుపదు.? బోరికి సాత్యకి రాక తక్కెనే? 
భూవర! మత్స్యనాథుం డెట వోయెనొ! డెప్పరమైన నీకునుం 
గావంగ రాక తక్కెనొ! తెగం గత మేమి సుభద్ర పట్టికిన్‌? 244 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! (ధర్మజుడి సంబోధన); పావని= భీముడు; చేరి+ఉండండు+ఒకొ!= సమీపించి ఉండలేదా?; 
పార్షతుండు= పృషతుడి కొడుకు అనగా ద్రుపదుడు; అచ్చటన్‌= అక్కడ; లేండ?= లేడా?; (ద్రుపదున్‌= ఆ పార్షత్రుని; 
ఒండుమైన్‌+పోవంగన్‌= మరో చోటుకు పోవటానికై; పంచితే?= పంపావా?; సాత్యకి= సత్యకాత్మజుడు; పోరికిన్‌ రాక= యుద్దానికి 
రాకుండా;తక్కెనే?= నిలిచిపోయాడా?; మత్స్యనాథుండు= విరాటరాజు; ఎట పోయెనొ?= ఎక్కడకు పోయాడో?; నీకునున్‌+డెప్పరమైనన్‌= 


254 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నీకున్నూ మిక్కుటం కాగా (అశక్యం - దుస్సహం కాగా); కావంగన్‌+రాక= రక్షించటానికి (వీలు)కాక; తక్కెనొ= తప్పిపోయిందా!; 
సుభ(ద్రపట్టికిన్‌= అభిమన్యుడికి; తెగన్‌= చావటానికి; కత మేమి(కతము+ఏమి)= కారణం ఏమిటి? 
తాత్పర్యం: ధర్మరాజా! భీముడు ఆ సమీపంలో లేడా? ద్రుపదుడు ఎక్క డున్నాడు? అతడిని మరోచోటికి పంపావా? 
సాత్యకి యుద్దానికే రాలేదా? విరాటుడు ఎక్కడకు పోయాడు? అప్పుడు నీకూ అసాధ్యం కావటంతో కాపాడటానికి 
వీలు లేకపోయిందా? అభిమన్యుడు మరణించటానికి కారణం ఏమిటి? 
విశేషం: తన తర్వాత తన అంతటివాడు భీముడు. ఇక పాండవసైన్యానికి అధిపతిగా ఉన్నవాడు దద్రుపదుడి కొడుకు. ఇట్లా ఈ 
పద్యంలో వారి వారి ప్రాధాన్యాన్ని బట్టి అర్జునుడు తమ సైన్యంలో ఉండే ప్రముఖులను అందరినీ అడిగాడు. అంతకుముందు 
వాక్యంలో యుధిస్టిరుడు అని ఉన్నది. యుద్దంలో స్థిరంగా నిలిచే ధర్మరాజుకు అభిమన్యుడిని కాపాడటం అశక్యమైనదా? అని 
చివరగా ధర్మరాజును పేర్కొనటం జరిగింది. ధర్మరాజు తాను నిమిత్త మాత్రుడు. అవసరం వచ్చినప్పుడు ఎంతటిపనికైనా సమర్భుడు. 
మొదట్లోనే నీ వేమి చేస్తూ ఉండినావు అని అడగటం ఒక విధంగా నిందాపాత్రం అవుతుంది. ఇన్ని ఆలోచించి ఈ పద్యంలో 
యోధుల [క్రమాన్ని చెప్పటం జరిగింది. 
అర్జ్హునుండు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట (సం. 7-50-45) 

క. _ పడుంగాక యేమి? పగఅం । గడిమి మెఅసి చంప నొంపం గనియెనె నృప! నీ 

కొడు కిట యట సూడక యె । క్కుడు మగంటిమి నుథటికి పేరు గొనియెనె పోరన్‌? 245 
ప్రతిపదార్దం: నృప!= రాజా!) నీ కొడుకు= అభిమన్యుడు; పడున్‌కాక+ఏమి?= యుద్దంలో చస్తే ఏమి?; కడిమి+మెఅసి= శౌర్యాన్ని 
అతిశయింపజేసి; పగణన్‌= శత్రువులను; చంపన్‌+నొంపన్‌+కనియెనె= చంపటానికి, నొప్పించటానికి, శక్తుడయ్యాడా?; ఇట అట 
చూడక= అటూ ఇటూ దిక్కులు చూడకుండా అనగా పరాకుపడకుండా; ఎక్కుడు+మగంటిమిన్‌= ఎక్కువ పరాక్రమంతో; ఉటికి= 
దూకి, విజృంభించి; పోరన్‌= యుద్దంలో; పేరు+కొనియెనె?= పేరు తెచ్చుకొన్నాడా? (శూరుడనిపించుకొన్నాడా?). 
తాత్పర్యం: ' ఓ రాజా! నీ కొడుకు అభిమన్యుడు యుద్ధంలో మరణిస్తే మరణించాడు. అతడు శౌర్యంతో 
శత్రువులను చంపి బాధించ గలిగాడు కదా! భీతితో అటూ ఇటూ దిక్కులు చూడకుండా, పరాకు పడకుండా 
అధిక పరాక్రమంతో యుద్ధరంగంలోకి విజృంభించి దూకి పేరు తెచ్చుకొన్నాడా? 


విశేషం: అభిమన్యుడి మరణానికి ఎంతో దుఃఖించిన అర్జునుడు, ఎట్టా మరణించాడు? అని అడుగుతూ 'పడు.గాక యేమి” 
అని కొంత ఉపశమనాన్ని పొందినవాడివలె మాట్లాడాడు. వీరస్వర్లాన్ని అలంకరించిన అభిమన్యుడు శత్రువులను ఎట్టా చంపి నాంపి 
తన మగటిమిని ప్రదర్శించాడు? అందరూ అతడిని శూరుడు అని కీర్తించారా? అని అడిగాడు. అతని శరీరం నశించినా, అతడు 
ప్రదర్శించిన రణ నైపుణ్యమే పుణ్యాన్ని కలిగిస్తుందని ఇందులోని భావం. 


వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి చింతించి. 246 
ప్రతిపదార్దం: అని= ఆ ప్రకారంగా; పలికి= మాటాడి; నిట్టూర్పు, నిగిడించి= దీర్హంగా నిశ్చసించి; చింతించి= ఆలోచించి. 
తాత్పర్యం: అని మాటాడి దీర్ధనిశ్యాసలు వదులుతూ చింతతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. పలువురు సుట్టుముట్టుకొని బాణకృపాణ ముఖాస్త శస్త్ర పం 

క్తులం గడు నొంపంగాం దనకు దోడ్పడు వారలు లేక నన్‌ మదిం 


దలంపండ? యత్తజిన్‌ రిపువధంబున కెయ్దుము తండ్రి! యేను గొం 
దలమున. బొందకుండ నని తా బలుమాటజును జీరకుండునే? 247 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 255 


ప్రతిపదార్థం: పలువురు= అనేకులు; చుట్టుముట్టుకొని= చుట్టూ గుమిగూడి (పరివేష్టించి); బాణ, కృపాణ, ముఖ+అస్త్ర శస్త్ర 
పంక్తులన్‌= బాణాలు; ఖడ్లాలు (కత్తులు); మొదలైన అస్త్రాల యొక్క, ఆయుధాల యొక్క వరుసలచేత; కడునాంపగాన్‌= మిక్కిలి 
బాధించగా; తనకున్‌= తనకు; తోడ్పడువారలు+లేక= సహాయపడేవారు లేక; నన్‌= నన్ను; మదిన్‌= మనస్సులో; తలయండ?= 
తలచకుండా ఉంటాడా?; ఆ+తటిన్‌= అప్పుడు; తండ్రి!= జనకా!; ఏను= నేను; కొందలమునన్‌+పొందకుండన్‌= కలత 
పొందకుండా; రిపు+వధంబునకున్‌= శత్రువులను చంపటానికి; ఎయ్టుము= వెంబడించుము; అని పలుమాయటునున్‌= అని అనేక 
పర్యాయాలు; చీరకుండునే?= పిలవకుండా ఉంటాడా? 


తాత్పర్యం: అనేకులు చుట్టూ చేరి, బాణాలు, ఖడ్లాలు మొదలైన అ|స్రాలూ, ఆయుధాలూ ప్రయోగించగా తనకు 
సహాయపడేవారు లేక నన్ను మనస్సులో తలచుకొనకుండా ఉంటాడా? అప్పుడు “తండ్రీ! నేను కలత పొందకుండా 
శత్రువులను చంపటానికి వెంబడించుము” అని ఎన్నోమార్జు పిలిచే ఉంటాడు. 


క. _ అక్కట! తప్పం దలంచితి । నక్కొలందులవాండె కృష్ణు నల్లుండు? పోరన్‌ 

స్రుక్కునె! బాహాగర్వము । దక్కునె! నా కొడుకు మిన్ను దలపై6 బడినన్‌. 248 
ప్రతిపదార్దం: అక్కట!= అరెరే! తప్పన్‌= పొరపాటుగా; తలంచితిన్‌= ఆలోచించాను; కృష్ణు+అల్టుడయు= అభిమన్యుడు; 
ఆ+కొలందులవాండె?= అంత తక్కువవాడా? (పిరికివాడా?); పోరన్‌= యుద్ధంలో; '్రుక్కునె= భయపడుతాడా?; నా కొడుకు= 
నా కుమారుడు; మిన్ను, తల పైన్‌+పడినన్‌= ఆకాశం విరిగి తలమీదపడ్డా; బాహాగర్వమున్‌= భుజదర్సాన్ని; తక్కునె?= విడిచివేస్తాడా? 
తాత్పర్యం: అరెరే! ఎంత తప్పుగా ఆలోచించాను. కృష్ణుడి అల్టుడు (అంత అల్పుడా!) అంత పిరికివాడా! యుద్ధంలో 
భయపడుతాడా? లేదు. నా కొడుకు మిన్ను విరిగి మీదపడ్డా భుజగర్వాన్ని వీడడు. 
విశేషం: 'ఒంటరిగా పోరాడుతూ యుద్ధంలో 'స్రుక్కి ఎవ్వరూ సహాయపడక పోగా నన్ను తప్పక తలచుకొని ఉంటాడు, అనేక 
పర్యాయాలు పిలిచి ఉంటాడు” అని భావించిన అర్జునుడు వెంటనే 'ఎంత తక్కువగా ఆలోచించాను, అంచనావేసినాను” అన్నాడు. 
ఇక్కడ అభిమన్యుడిని గురించి చెప్పుతూ మొదట 'కృష్ణునల్జ్లుడు' అని తర్వాత 'నా కొడుకు” అన్నాడు. సూక్ష్మాతిసూక్ష్మంగా 
పరిశీలిస్తే కాని ఇటువంటి జౌచిత్యాలు వెంటనే అవగతం కావు. తిక్కన ్రతిపదాన్నీ, ఎక్కడ ఏది సమంజసమో గమనిస్తూ ఆచి 
తూచి ప్రయోగిస్తాడు. ఆ పద ప్రయోగంలోనే పాత్రల మనస్తత్రం, సన్నివేశ ప్రాముఖ్యం, రసపరిపోషణాది వివిధాంశాలు 
సమన్వయించ బడుతూ ఉంటాయి. 


ఆ. _ పిన్న నగవుతోడ జెన్నెసలారు సౌ । భద్రుమొగము సూడ. బడయకున్న 
వాండ; నా మనంబు వ్రయ్యలై పో; దిది । జాతం జేసినది యొకో తలంప! 249 


ప్రతిపదార్థం: పిన్న నగవుతోడన్‌= మందహాసంతో; చెన్ను+ఎసలారు= అందం అతిశయించే; సౌభద్రు మొగమున్‌= అభిమన్యుడి 
ముఖాన్ని; చూడన్‌+పడయకున్న+వాండన్‌= చూడలేక పోతూ ఉన్నాను; నా మనంబు= నా మనస్సు; వ్రయ్యలు+ఐ+పోదు= 
తుత్తునియలై పోవటం లేదు; తలంపప్‌= ఆలోచించగా; జాతన్‌= శిలతో(బండతో); చేసినది+ఒకో!= చేసిందా ఏమి! 


తాత్పర్యం: మందహాసంతో అందగించే ఆ అభిమన్యుడి ముఖాన్ని చూడలేకపోతున్నాను. నా మనస్సు (హృదయం) 
ఎందుకు ముక్కలు ముక్కలై పోవటం లేదో! ఆలోచిస్తే ఇది (ఈ మనస్సు) శిలతో చేసిందా ఏమి? అనిపిస్తుంది. 
విశేషం: మాటిమాటికి అర్జునుడికి అభిమన్యుడి నవ్వు మొగమే గుర్తుకు వస్తూ ఉన్నది. 'సౌభద్రుమొగము” అనటం వలన అతడిలో 
అతడి తల్లిపోలికలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. “కృష్ణునల్టుడు' అని అంతకుముందు పేర్కొనటం వలన మేనమామ 


పోలికలున్నట్టు విదితమౌతున్నది. తన గుండె బండ కాకపోతే ఎందుకు వ్రయ్యలైపోదు? అని విలపించటం ఈ పద్యంలోని 
విశేషం. 


256 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. పలువురు క్రూరత బాలుని€ । జలము కొని వధించునపుడు శౌరిని నన్నుం 
దలంప రొకో మనముల వా । రలు దానికి నేమి నీంగ రాదయ్యెడినో! 250 


ప్రతిపదార్థం: వారలు= ఆ పగవారు; పలువురు= అనేకులు; క్రూరతన్‌= నిర్రయతో; బాలునిన్‌= కుమారుడిని; చలముకొని= 
మత్సరించి; వధించునప్పుడు= చంపేటప్పుడు; మనములన్‌= మనస్సులలో; శౌరిన్‌= శ్రీకృష్ణుడిని; నన్నున్‌= నన్ను; తలయరు+ఒకో!= 
తలచుకొనలేదా!; దానికిన్‌= అటువంటి పనికి (చేతకు); నీ/రాదు+అయ్యెడినో+ఏమి= త్రిప్పికొట్టడం సాధ్యంకాదా ఏమి? 


తాత్పర్యం: ఆ శత్రువులు అనేకులు ఆ విధంగా అభిమన్యుడిని క్రూరులై మత్సరించి సంహరించే సందర్భంలో 
మనస్సులో వారు శ్రీకృష్ణుడినీ, నన్నూ తలచుకొనలేదా! వారు చేసిన పనిని త్రిప్పికొట్టడం సాధ్యంకాదా ఏమి? 


క. _ కటకట! పేరిన పెన్నె। త్తుట జొత్తిలియున్న మేనితో. గొడు కేచ 
క్కటిం బడియున్నాండో? య । చొటు సూపెడు వారు లేరె? చూచెద వానిన్‌. 251 


ప్రతిపదార్ధం: కటకట!= అక్కటా!; పేరిన పెను+నెత్తుటన్‌= గడ్డకట్టిన (గట్టిపడ్డ) అధికరక్తంచేత; జొత్తిలి+ఉన్నమేనితోన్‌= 
తడిసి ఉన్న శరీరంతో; కొడుకు= కుమారుడు; ఏ+చక్కటిన్‌= ఏ రీతిలో; పడి ఉన్నాడో= ఆ+చోటు= ఆ ప్రదేశం; 
చూపెడువారు లేరె?= చూపేవారు లేరా?; వానిన్‌+*చూచెదన్‌= అతడిని చూస్తాను. 


తాత్పర్యం: అక్కటా! పేరుకొన్న అధికరక్తంతో తడిసి ఉన్న శరీరంతో ఆ అభిమన్యుడు ఏ రీతి, ఎక్కడ పడి 
ఉన్నాడో? చూపేవారే లేరా? వాడిని చూస్తాను. 


విశేషం: ఇక్కడ *చక్కటి" అనే పదం దిక్కు, స్థలం, సమీపం, రీతి అనే వివిధార్దాలలోనూ ప్రస్తుత సందర్భానికి సరిపోతుంది. 


సీ. _ పడియుండి వాం డిల బొడిచిన చందురు । క్రియ దత్తలము వెలింగింప కున్నె! 
యే మని నాతోడం బ్రేముడించు నొకో! సు । భద్ర పుత్రుని. జూడం బడయ కున్మిం 
బగతుర నిర్దించి మొగము పోటుల నొచ్చి। పొడసూపరాండయ్యె. గొడుకు నాకు; 
నడలున. దల్లడ పడియెడు ద్రౌపది |; వంత మాన్పింప నెవ్వరికి వశమె?” 


తే. యని యలంతమైం బలుమాట లాడుచుండి । తలంచి మఖియును ధర్మనందనుని యాన 
నంబు వీక్షించి నిర్ణరనాథ తనయు. । డెలు6గు గుత్తుకం దగులంగ నిట్టు లనియె. 252 


ప్రతిపదార్హం: పడియుండి= రణరంగంలో పడిఉండి; వాడు= ఆ అభిమన్యుడు; ఇలన్‌+పొడిచిన+చందురు క్రియన్‌= భూమి 
యందు ఉదయించిన చం(ద్రుడివలె; తద్‌+తలమున్‌= ఆ పడిఉండే స్థలాన్ని; వెలిగింపకున్నై!= ప్రకాశింపజేయకుంటాడా!; సుభద్ర; 
పుత్రునిన్‌= సుభద్రయొక్క కుమారుడిని; చూడన్‌+పడయన్‌+ఉన్కిన్‌= చూడలేకపోవటం చేత; నాతోడన్‌= నాతో; ఏమి+అని= 
ఏమని; ప్రేముడించునో= ్రేమించునో; నాకున్‌= నాకు; కొడుకు= కుమారుడు; పగతురన్‌+నిర్జించి= శత్రువులను జయించి; 
మొగము పోటులన్‌= ముఖములోని పొడుపులతో; నొచ్చి= బాధపడి; పొడచూపరాండు+అయ్యెన్‌= కనిపించనివాడు అయ్యాడు; 
అడలునన్‌= దుఃఖంతో; తల్లడపడియెడు+ద్రౌపదిన్‌= చలించిపోయే ద్రౌపదిని; వంత+మాన్సింపంగన్‌= దుఃఖాన్ని తీర్చగా; ఎవ్వ 
రికిన్‌+వశమె?= ఎవరికైనా సాధ్యమా?; అని= ఆ ప్రకారంగా; అలంతమైన్‌= అలసటచేత; పలుమాటలు= చాలామాటలు; ఆడు 
చుండి= పలుకుతూ ఉండి; తలంచి= తలచుకొని; మజియున్‌= మరల; ధర్మనందనుని+ఆననంబున్‌= ధర్మరాజు ముఖాన్ని; 
వీక్షించి= చూచి; నిర్ణరనాథ తనయుండు= అర్జునుడు; ఎలుంగు= కంఠధ్వని; కుత్తుకన్‌+తగులంగన్‌= గొంతునుండి వెడలకుండగా 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 257 
డగ్గుత్తిక పడగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆ రణరంగంలో పడిపోయిన అభిమన్యుడు భూమిలో పుట్టిన చంద్రుడివలె ఆ ప్రదేశాన్ని 
వెలిగించకుండా ఉంటాడా? కుమారుడిని చూడలేక పోవటం చేత సుభద్ర నన్ను ఏమని (ప్రేమిస్తుంది? కొడుకు 
శత్రువులను జయించి మొగమునందలి దెబ్బలతో నొచ్చి కనిపించకుండా పోయాడనే దుఃఖంతో చలించే ద్రౌపదిని 
ఊరార్చటానికి ఎవరికి శక్యమౌతుంది? అని అలసటతో పెక్కుమాటలు మాటాడుతూ కుమారుడిని తలచుకొని 
మళ్ళీ ధర్మరాజును చూచి అర్జునుడు కంఠధ్వని గొంతునుండి సరిగ వెలువడని స్థితిలో ఇట్టా అన్నాడు: 


వ. _ సంశప్తక సమితి తోడం దమకించి పోరి పోరి కౌరవసైనికుల సింహనాదంబుల వింటి; నప్పు డెలుంగెత్తి 
యుయుత్సుం డాడినమాటల నాకర్ణించితి. 253 


ప్రతిపదార్థం: సంశప్తక సమితితోడన్‌= సంశప్తక సైన్య సమూహంతో; తమకించి= తొందరపడి; పోరి, పోరి= పోరాడి, పోరాడి; 
కౌరవసైనికుల సింహనాదంబులు= కౌరవుల సైన్యం చేసే సింహనాదాలు; వింటిని= విన్నాను; అప్పుడు= ఆ సందర్భంలో; 


యుయుత్సుండు= (ధృతరాష్తుడికి వైశ్య 'ప్రీయందు పుట్టి, ధృతరాష్షుడి తర్వాత ఇంద్రప్రస్థానికి రాజైనవాడు) యుయుత్సుడు; 
ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; ఆడినమాటలన్‌+ఆకర్షించితిన్‌= పలికినమాటలు విన్నాను. 


తాత్పర్యం: సంశప్తక సమూహంతో వేగంగా విరివిగా పోరాడే సమయంలో కౌరవుల సైన్యం చేసిన సింహనాదాలు 
విన్నాను. అప్పుడు యుయుత్సుడు పలికిన మాటలు విన్నాను. 


సీ. '*పెనంగంగం జాలరు బీభత్సుతో మీరు; । బాలుని నొక్కరు6 బలువు రిట్లు 
సంపితి; రిది మీకు సంతోషకాలమే? । యేడ్డురు గా, కార్వ నేల చెపుండ! 
హరికి నర్దునునకు నప్రియం బొనరించి । బ్రదుకంగ వర్హునే భవునకైన? 
నది యట్టులుండె; నీ యధికపాపము ఫలం । బెట్లును జెజుపక యేల తక్కు?” 


ఆ. ననియె నివ్విధమున నరిసేన యోధుల । నతండు వలుక వీనులార వినియు. 
దెలియనైతి; వాసుదేవుండు వినియెన | యని తలంచి దాని నంత గొనక. 254 


ప్రతిపదార్దం: మీరు= మీరు(కౌరవయోధులు); బీభత్సుతోన్‌= అర్జునుడితో; పోరంగన్‌+చాలరు= యుద్ధం చేయలేరు; బాలునిన్‌= 
అభిమన్యుడిని; ఒక్కరున్‌= ఒక్కడిని; ఇట్టు= ఈ విధంగా; పల్వురు= అనేకులు; చంపితిరి= సంహరించారు;మీకున్‌= మీకు;ఇది= 
ఇది; సంతోషకాలంబె?= సంతోషించటానికి సమయమా!; ఏడ్తురుగాక= దుఃఖిస్తారుగాక! (రాబోయే ఆపదను తలచుకొని); 
ఆర్వన్‌+ఏల?= సింహనాదాలు చేయటం (గర్జించటం) ఎందుకు?; చెపుండ= చెప్పండి; హరికిన్‌= కృష్ణుడికీ; అర్జునునకున్‌= 
అర్జునుడికీ; అప్రియంబు+ఒనర్చి= అహితాన్ని కలిగించి; భవునకున్‌=ఐనన్‌= శివుడికైనా; బ్రదుకంగ వచ్చునె?= జీవించవచ్చునా?; 
అది= ఆ విషయం; అట్టు+ఉండెన్‌= అట్టా ఉండనీయండి;-ఈ+అధిక పాపముఫలంబు= ఈ గొప్ప పాపం వలని ప్రయోజనం; 
ఎట్టును= ఏ విధం చేతనైనా; చెటుపక+ఏల+తక్కున్‌?= నశించనీయకుండా ఎందుకు విడుస్తుంది?; అనియెన్‌= అన్నాడు; 
ఈ+విధమునన్‌= ఇట్టా? అరి, సేన, యోధులన్‌= శత్రుసైన్యం యొక్క యుద్ధవీరులను (ఉద్దేశించి); అతండు= ఆ 
యుయుత్సుడు;పలుకన్‌= మాటాడగా; వీనులార వినియున్‌= చెవులారా వినికూడా; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వినియెన= 
విన్నాడులే అని; తలంచి= తలచి; దానిన్‌= దానిని (ఆ విషయాన్ని); అంత కొనక= అంతగా లక్ష్యపెట్టక; తెలియన్‌+ఐతిన్‌= 
(గ్రహించలేకపోయాను. 


258 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “మీరు అర్జునుడితో యుద్దానికి చాలరు. ఒక్క బాలుడిని ఈ విధంగా మీరు పలువురు చంపారు. 
ఇది మీకు సంతోషసమయమా! త్వరలోనే ఏడవబోతారు. ఎందు కిట్లా గర్జిస్తారు? చెప్పండి. శ్రీకృష్ణార్ణునులకు 
కీడు చేసి శివుడు కూడా జీవించలేడు. మీ పాపఫలం ఊరక పోదు. అది మిమ్మల్ని నాశనం చేసి తీరుతుంది' 
. ఇట్టు పలికే యుయుత్సుడి మాటలను చెవులారా విని కూడా శ్రీషుడు విన్నాడు కదా! అని నిర్లక్ష్యం చేసి 
ఆ విషయం ఏమిటో [గ్రహించలేకపోయాను. 


క. మనుజాధిప! తగు సమయం । బున నీ వెజింగింపం గన్న బొరివుచ్చనె వే 
చనుదెంచి నీ సుతుం బొది | వినయెడ6 దత్మూర యోధవీరుల నెల్లన్‌.” 255 


ప్రతిపదార్హం: మనుజాధిప!= రాజా! (ధర్మరాజా!); తగు సమయంబునన్‌= తగిన కాలంలో; నీవు+ఎటింగింపన్‌+కన్నన్‌= నీవు 
తెలియజేసి ఉంటే; వేచనుదెంచి= నేను వెంటనేవచ్చి; నీ సుతున్‌= అభిమన్యుడిని; పొదివిన+ఎడన్‌= ఎదిరించినచోట; తద్‌+క్రూర 
యోధ వీరులన్‌+ఎల్లన్‌= ఆ (క్రూరులైన యుద్దవీరులను అందరినీ; పొరిపుచ్చనె?= చంపి ఉండనా? 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! తగిన సమయంలో నీవు నాకు తెలియజేసి ఉంటే, వెంటనే వచ్చి అభిమన్యుడిని 
ఆక్రమించిన ఆ చోటనే, ఆ క్రూరయుద్ధవీరులను అందరినీ అంతంచేసి ఉండేవాడిని. 


క. అని పలికి మజియు. గొడుకుం | బనవుచు శోకమున మునుంగు ఫల్లునునిం దగం 
దనకరముల. బొదువుచు ని । ట్లను హరి చిత్తంబులోన నడ లూనంగన్‌. 256 


ప్రతిపదార్థం: అని+పలికి= అని మాటాడి; మజియున్‌= ఇంకా; కొడుకున్‌+పనవుచున్‌= కుమారుడిని గురించి విలపిస్తూ; 
శోకమునన్‌+మునుంగు, ఫల్నునునిన్‌= దుఃఖంలో నిమగ్నుడైన అర్జునుడిని; తగన్‌= ఒప్పునట్టు; తన కరములన్‌+పొదువుచున్‌= 
తన చేతులతో పట్టుకొంటూ; హరి= శ్రీకృష్ణుడు; చిత్తములోనన్‌= మనస్సులో; అడలు= చింత; ఊనంగన్‌= పొందగా; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: ఆ విధంగా మాటాడి, మళ్ళీ కొడుకును తలచి విలపిస్తూ దుఃఖంలో నిమగ్నుడైన అర్జునుడిని శ్రీకృష్ణుడు 
తన చేతులతో పట్టుకొంటూ మనస్సులో చింత కలుగగా ఈ విధంగా అన్నాడు: 


చ. “ఇటు దగునయ్య శూరులకు నెల్లను బోకడ యిట్ల కాదె! యే 
మిటికి నలందురన్‌? మొనలు మకొని యాయుధ జీవనంబు నూ. 
దుటయు నెజుంగవే? రిపుల6 ద్రుంచి యశం బిల నించి పుత్రుండె 
క్కటి దివి చూఅకోల్‌ ప్రియమ కా కిది యప్రియమే తలంపంగన్‌? 257 


ప్రతిపదార్థం: ఇటు+తగునయ్య= ఇట్టి వంత తగునా?; శూరులకున్‌+ఎల్లన్‌= వీరులకు అందరికీ; పోకడ= మరణం; ఇట్ల+కాదె!= 
ఇట్లే కదా!; ఏమిటికిన్‌+నలందురన్‌= దురపిల్లటం ఎందుకు?; మొనలు= సేనలు; మేకొని= పూని; ఆయుధజీవనంబున్‌= 
ఆయుధంచేత జీవించటం; ఊందుటయున్‌= పూనుకొనటమున్నూ; ఎజుంగవె?= తెలియవా?; రిపులన్‌= శత్రువులను; (త్రుంచి= 
సంహరించి; ఇలన్‌= భూమిలో; యశంబున్‌+నించి= కీర్తిని నింపి; పుత్రుంయు= కుమారుడు; ఎక్కటిన్‌= ఒంటరిగా; 
దివి+చూజకోల్‌= స్వర్గం చూరగొనటం; ఇది; ప్రియము+అ+కాక= హితమే కాక (మేలే అవుతుందిగాని); తలంపంగన్‌= 
ఆలోచించగా; అప్రియమే?= అహితమా? 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 259 


తాత్పర్యం: ఇట్టా విలపించటం తగునా? శూరులకు అందరికీ మరణం ఈ విధంగానే కదా! దుఃఖించటం ఎందుకు? 
యుద్దానికి సేనలను సమీకరించి, ఆయుధమే జీవనంగా, ఎదిరించటమే వీరధర్మం. ఇది ఎజుగవా? శత్రువులను 
సంహరించి, ఈ భూమిలో కీర్తిని నింపి నీ కుమారుడు ఒంటరిగా స్వర్గాన్ని చూరగొనటం హితమే కాని అహితం 
ఎట్టా అవుతుంది? 

విశేషం: శ్రీకృష్ణోపదేశంలో వీరధర్మం వివరించబడింది. 'ఆయుధజీవనం' అనే ప్రయోగం వీరుడి కర్తవ్యాన్ని చక్కగా నిరూపిస్తూ 


ఉన్నది. వీరమరణాన్ని పొందిన వారికై విలపించటం తగదని - అభిమన్యుడు స్వర్గాన్ని చూరగొనటం హితమే కాని అహితం 
కాదని శ్రీకృష్ణుడు నిర్దారించాడు. 


ఆ. _ ఎజు6గగవలయుదాని నెటింగి కోవిదుం డగు । నట్టి నీకు వగవ నగునె పార్ట! 
నీదు వంత సూచి నీ వార లందటు । దీను లైరి; వీరి. దేర్వవలదె? 258 


ప్రతిపదార్థం: పార్ధ!= అర్జునా! ఎయుగవలయుదానిన్‌= తెలియవలసినదాన్ని; ఎజింగి= తెలిసి; కోవిదుంయు+అగు+అట్టి నీకున్‌= 
పండితుడవైనట్టి నీకు; వగవన్‌+అగునె?= చింతించతగునా?; నీ వారలు+అందయున్‌= నీ జనులంతా; నీదు, వంత, చూచి= 
నీ దుఃఖాన్ని చూచి; దీనులు+ఐరి= దైన్యం వహించారు; వీరిన్‌= వీళ్ళను; తేర్చవలదె?= ఊరడించ వద్దా? 


తాత్పర్యం: పార్టా! తలియదగు పరమార్థాన్ని తెలిసి పండితుడవైన నీవు ఇట్టా విలపించటం తగదు. నీ వారందరూ 
నీ దుఃఖాన్ని చూచి దీనులయ్యారు. వాళ్ళను నీవు ఊరడించవద్దా? 


విశేషం: ఏది ఎరుగవలయునో దానిని ఎరిగినవాడే కోవిదుడు. ఆఎరుక ఐహికబంధవ్యామోహాలకు అతీతం. అర్జునుడికి తానింతకు 
మునుపు చేసిన గీతోపదేశం వలన మోహం వినష్టమై సృృతి కలిగింది. ప్రజ్ఞ కలిగిన పండితు డయ్యాడు. పండితులు విలపించరాదు. 
అందుకే “కోవిదుండగునట్టి నీకు వగవ నగునె” అని శ్రీకృష్ణుడు సూచనా మాత్రంగా హెచ్చరించాడు. కోవిదుడైనవాని ధర్మం 
ఇతరుల దైన్యాన్ని తొలగించి తేర్చవలసి ఉన్నది. తన దుఃఖాన్ని చూచి ఇతరులు దుఃఖించేటట్టు కోవిదుడు వ్యవహరించ కూడదని 
ఇందులోని సారాంశం. ప్రాణాతిప్రాణంగా ప్రేమించే వ్యక్తులను కోల్పోయినప్పుడు కలిగే వంతకు అంతు లేదు. ఆ సందర్భంలో 
మనస్సు నెంతో చిక్కబట్టుకొన్నా, ప్రక్కనున్న ఆప్తుల విలాపాన్ని చూడగానే దుఃఖం కట్టలు తెగి ప్రవహిస్తుంది. అందుకే నీదు 
వంత సూచి నీ వారలందజు దీనులైరి' అని కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించటం ఎంతో సహజంగా ఉన్నది. 'నిన్ను చూచి 
విలపించే వారిని ఓదార్భవలసిన బాధ్యత నీది. నీవే ఈ విధంగా పూర్తిగా స్వాస్థ్యాన్ని తప్పి ప్రవర్తిస్తే తక్కిన బంధువుల పరిస్థితి 
ఏమౌతుంది?” అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చాడు. 


వ. వీరలం జూచి తగుమాట లాడు' మనిన నత్యంత శోకాక్రాంతస్వాంతుం డగుచు సుభద్రాకాంతుండు 
గద్దదకంఠంబుతోడం దోడంబుట్టువుల కిట్లనియె. 259 


ప్రతిపదార్థం: వీరలన్‌= నీవారైన వీరినందరినీ; చూచి= కనుగొని; తగుమాటలు+ఆడుము= తగిన పలుకులు పలుకుము; 
అనినన్‌= అనగా; అత్యంత, శోక+ఆక్రాంత+స్వాంతుండు+అగుచున్‌= మిక్కిలి దుఃఖంచేత ఆక్రమించబడిన మనస్సు 
కలవాడౌతూ; సుభద్రాకాంతుండు= అర్జునుడు; గడ్గదకంఠంబుతోడన్‌= డగ్నత్తికతోడి స్వరంతో; తోడంబుట్టువులకున్‌= 
అన్నదమ్ములకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: వీళ్ళను చూచి తగిన మాటలు మాట్టాడుము! అనగానే అర్జునుడు అధిక దుఃఖంపొంగి పొరలిన 
హృదయంతో, డగ్గుత్తికతో అన్నదమ్ములను చూచి ఇట్లా అన్నాడు. 


260 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. 'మనసిజమూర్తి యైన యభిమన్యుని మాటలు వీనులార నే 
వినవలతుం; దదీయమ్మతి వేడ్క నొనర్జిన వారు గ్రక్కునం 
జని తగ వాని6 గాంచి సుఖ సంగతిమై జరియించునట్లుగా 
ననిచెద; నేంటి పోరు దెలియంగల భంగియు మీరు సెప్పుండా!” 260 


ప్రతిపదార్థం: మనసిజమూర్తి= మన్మథుడివంటి ఆకారం కలవాడు; ఐన= అయినటువంటి; అభిమన్యునిమాటలు= అభిమన్యుడిని 
గురించిన పలుకులు; వీనులారన్‌= చెవులారా; నేన్‌= నేను; వినవలతున్‌= వినటానికి ఇష్టపడుతూ ఉన్నాను; తదీయమృతిన్‌= 
వాడి చావును; వేడ్కన్‌= సంతోషంతో (ఇష్టపడి); ఒనర్చినవారు= చేసినవాళ్ళు; (గ్రక్కునన్‌+చని= వెంటనే పోయి (అనగా స్వర్గానికి 
పోయి); తగన్‌= తగునట్టు; వానిన్‌= ఆ అభిమన్యుడిని; కాంచి= చూచి; సుఖసంగతిమైన్‌= సుఖమైన పొందికతో; 
చరియించు+అట్టు+కాన్‌= తిరిగే విధంగా; అనిచెదన్‌= పంపుతాను; నేంటిపోరున్‌= ఈనాడు జరిగిన యుద్ద ప్రకారాన్ని; 
తెలియన్‌+కల+భంగియున్‌= తెలిసి ఉన్నంతవరకు; మీరు= మోరందరూ; చెప్పుండా!= చెప్పండి! 


తాత్పర్యం: “'మన్మథుడివంటి రూపం కలవాజైన ఆ అభిమన్యుడి మాటలు చెవులార వినాలని కోరుతున్నాను. 
వాడి చావును ఇష్టపడి చేసినవాళ్ళు వెంటనే స్వర్గానికిపోయి, ఆ అభిమన్యుడిని చూచి సుఖమైన పొందికతో తిరిగే 
విధంగా పంపుతాను. మీరు నేడు జరిగిన యుద్ధ ్రకారాన్ని నాకు విశదంగా తెలపండి.” 


నిశేషం: ఈ పద్యంలో మూడురకాల భావాలు ఒక్కసారిగా అర్జునుడి మనస్సులో చోటు చేసుకొన్నట్టు చెప్పబడ్డాయి. 
అభిమన్యుడి మాటలు వినాలని ఆసక్తిగా ఉన్నది అని అన్నాడో లేదో వెంటనే వాడిని చంపిన వాళ్ళను కూడా వెంటనే వాడి 
దగ్గరకు పోయేటట్టు చేస్తాను అన్నాడు. అంతలోనే ఈనాటి యుద్దప్రకారం మీకు తెలిసినంతవరకు చెప్పండి అంటున్నాడు. 
తాను దుఃఖాన్ని ఓర్చుకోలేక కసితో శత్రువులను చంపవచ్చును. అయితే వాళ్ళు చేరేది కూడా నా కొడుకు చేరిన చోటే. 
అక్కడ సుఖకరమైన చెలిమితో ఉంటారు అని అంటున్నాడు. ఎటువంటి వారైనాసరే యుద్దంలో మరణిస్తే స్వర్గ్షసాఖ్యమే కదా 
అనే భావం భంగ్యంతరంగా చెప్పబడింది. 


వ. అని మజియును. 261 
తాత్సర్యం: అని ఇంకా (ఇట్టా అన్నాడు). 


చ. “అలవు జలంబు శౌర్యమును నస్తమహత్త్వముం గల్లు నిందజున్‌ 
గలుగంగ నెట్లు సచ్చు బలఘస్మరుచే నయినం బ్రచండదో 
ర్హల విభవాభిరాము6డు సుభద్ర సుతుం? డిది యెన్ని భంగులం 
దలంచిన6 బోల; దేమిటికతంబున నా ఘను. డిట్టు లయ్యెనో? 262 


ప్రతిపదార్థం: అలవున్‌= బలమున్నూ; చలంబున్‌= మత్సరమున్నూ; శౌర్యమునున్‌= శూరత్వమున్నూ; అ(స్తమహత్త్యమున్‌= 
ఆ(స్రాలవలన గొప్పతనమున్నూ; కల్న్గు+ఇందయున్‌+కలుగంగన్‌= కలిగినట్టి మీరు అందరూ ఉండగా; బల+ఘస్మరుచేన్‌+ అయినన్‌= 
(బలుడనే రాక్షసుడికి నాశకుడైన) ఇంద్రుడిచేత అయినప్పటికీ; ప్రచండ+దోస్‌ బలవిభవ+అభిరాముండు= తీవ్రమైన భుజాల 
శక్తియొక్క 'ప్రాభవంచేత (ప్రకాశించే) ఒప్పువాడు; సుభద్రసుతుండు= అభిమన్యుడు; ఎట్టు చచ్చున్‌?= ఏ విధంగా మరణిస్తాడు?; 
ఎన్ని+భంగులన్‌+తలంచినన్‌= ఎన్ని విధాలుగా తలపోసినా; ఇది పోలదు= ఇది సరిపడదు; ఏమిటి కతంబునన్‌= ఏ కారణంచేత; 
ఆ ఘనుండు= అంత గొప్పవాడు; ఇట్టులు+అయ్యెనో!= -ఈ విధంగా అయినాడో! 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 261 


తాత్పర్యం: బలమూ, పట్టుదలా, శౌర్యమూ, వివిధా(స్త్రాల గొప్పతనమూ కలిగిన మీరందరూ ఉండగా, ఇంద్రుడిచేతనైనా 
మరణించని ప్రచండ భుజబల ప్రాభవంతో మనోహరుడైన ఆ సుభద్ర కొడుకు ఏ విధంగా మరణిస్తాడు? ఎన్ని 
విధాల ఆలోచించినా సమాధానం కుదరటం లేదు. ఏ కారణంచేత అంతటి గొప్పవా డీ విధంగా అయినాడు? 


విశేషం: తిక్కన వీరుల ప్రసిద్ధగుణాలు నాల్షింటితో పద్యాన్ని ఆరంభించి, అంతటి వీరులు అండగా నుండగా బలఘస్మరుడైన 
ఇంద్రుడి చేతనైన (బ్రుంగని ప్రచండ దోర్చల విభవాభిరాముడైన అభిమన్యు డెట్ట్లా మరణించాడనటంలో అర్జునుడు తర్కించిన 
విధానం చక్కగా చంపకమాలావృత్తంలో వివరించబడింది. 


క. _ మిమ్మును. బాంచాలుర. గడు । నమ్మి చెడితి; వాని రక్షణమ్మున. బ్రౌఢ 
త్వ మ్మిట్లు లేమి యెటింగిన । నెమ్మెయిం గాచికొననేరనే యబ్బాలున్‌. 263 


ప్రతిపదార్థం: మిమ్మునున్‌= ధర్మరాజాదులైన మిమ్మల్ని; పాంచాలురన్‌= [ద్రుపదరాజుకు సంబంధించిన వాళ్ళను; నమ్మి= 
విశ్వసించి; చెడితిన్‌= నాశనమయ్యాను; వాని రక్షణమ్మునన్‌= ఆ అభిమన్యుడి సంరక్షణలో; ఇట్టు= ఈ విధంగా; ప్రాఢత్వమ్ము= 
నేర్పరితనం; లేమి= మీలో లేకపోవటం; ఎటింగినన్‌= తెలిసిఉంటే; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; ఆ+బాలున్‌= ఆ బాలుడిని; 
కాచికొననేరనే!= రక్షించుకొని ఉండలేనా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! మిమ్మల్ని, ద్రుపదుడికి సంబంధించిన వాళ్ళనీ నమ్మి చెడ్డాను. అభిమన్యుడిని 
రక్షించటంలో మీరు నేర్పరులు కారు అని తెలిసి ఉంటే, ఏ విధంగానైనా నేనే వాడిని రక్షించుకొని ఉండలేనా! 


నిశేషం: మీరు ఇంతవాళ్ళూ అంతవాళ్ళూ అనుకొని నమ్మినందుకు నాశనమైపోయాను. మనపక్షం వాళ్ళూ, మామ పక్షంవాళ్ళూ 
ఇంతమరీ పనికిమాలిన వాళ్ళని తెలిసిఉంటే నే నేవిధంగానైనా వాడిని కాపాడుకొని ఉంటాను అని ఇందలి భావం. (ప్రౌఢత్వ 
మ్మిట్టు అనే ఆ పదాల విరుపులో ఒక విధమైన విసురుతోపాటు, వీళ్ళింత అసమర్జులా? అన్న అధిక్షేపమూ, ఇటు మీ నేర్పరితనం 
వీగి వ్యర్థమైపోయిందా? అన్న వెక్కసమూ ధ్వనిస్తూ ఉన్నాయి. 
క. రథవితతి వఅపి మీ రవి । తథముగ గలియంగ మిమ్ము. దాంకి కలంచియే 

రథికులు సమయించిరి యరి । మథన భుజా విభవు నక్కునూరోత్తమునిన్‌? 264 


ప్రతిపదార్థం: మీరు= మీరు (ధర్మరాజాదులు); అవితథముగన్‌= నిజంగా (వ్యర్థం కాకుండా); రథవితతిన్‌+పజపి= రథాలను 
పరుగెత్తేటట్టుచేసి; కలియంగన్‌= ఎదుర్కోగా; మిమ్మున్‌+తాంకి= మిమ్మల్ని ఎదిరించి; కలంచి= కలత కలిగించి; ఏ రథికులు= 
ఏ శూరులు; అరి, మథన, భుజా, విభవున్‌= శత్రువులను హతమార్చే భుజబల పరాక్రమం కలవాడిని; ఆ+కుమార+ఉత్తమున్‌= 
ఆ పుత్రరత్నాన్ని; సమయించిరి?= చంపారు? 


తాత్పర్యం: మీరు నిజంగా రథాలను తోలి కమ్ముకోగా మిమ్మల్ని ఎదిరించి, కలత కలిగించి ఏ శూరులు ఆ 
భుజబల సంపన్నుడైన పుత్రరత్నాన్ని చంపారు? 


నిశేషం: ప్రస్తుతం కందపద్యం 'ప్రాసస్టానంలో ఉన్న థకారం శత్రుభీత్కారానికి (తన కుమారుడు) అభిమన్యుడు శత్రువులను 
మథించటంలో చూపే వైలక్ష్యణ్యానికీ, కలత చెందిన మనస్సులోని (క్రోధపూరిత కర్కశత్వానికీ సూచన. కుమార ్రేష్టుడైన ఆ 
అభిమన్యుడు అసామాన్యుడు, 'అరిమథన భుజావిభవుడు”. అట్టి పరాక్రమవంతుడిని ఏ రథికులు చంపారు? 


వ. అని యంతకంత కగ్గలించు నుమ్మలికంబునం గలంగి, యంత నిలువక. 265 


262 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా పలికి; అంతకు+అంతకున్‌= ఎంతో రెట్టింపుగా; అగ్గలించు= అధికమయ్యే; ఉమ శలికంబునన్‌= 
దుఃఖంతో; కలంగి= కలతచెంది; అంతన్‌= దానితో; నిలువక= ఆగక. 


తాత్పర్యం: అని అంతకంతకూ అధికమయ్యే దుఃఖంతో కలతచెంది, అంతటితో ఆగక. 


క. “ఉక్కును నస్తబలము మీ । కెక్కడియది? సాలరైతి రిందజు? నని న 
య్యొక్కరు€ గావ6గ మీ రీ । తక్కున కోర్టితిరి? మిమ్ము. ద క్కన నేలా? 266 


ప్రతిపదార్థం: ఉక్కున్‌= బలమునూ; అస్త్రబలము= దివ్యాస్తములయొక్క శక్తి (సంపద); మీకున్‌= మీకు; ఎక్కడి+అది?= 
ఎక్కడుంది?; అనిన్‌= యుద్ధంలో; ఆ+ఒక్కరున్‌= ఆ ఒక్కబాలుడిని; కావంగన్‌= కాపాడటానికి; చాలరు+ఐతిరి= శక్తులు 
కాలేకపోయారు; మీరు; ఈ+తక్కువకున్‌= ఇంత హీనత్వానికి (నిందకు అని భావం); ఓర్చితిరి= సహించారు; మిమ్మున్‌= 
మిమ్మల్ని; తక్కు+అనన్‌+ఏలా?= మరొకటి అనటం ఎందుకు? 


తాత్పర్యం: దివ్యాస్త్రబలమూ, శారీరక బలమూ మీకు ఎక్కడుంది? యుద్ధంలో ఆ ఒక్క బాలుడిని కాపాడలేని 
అసమర్భ్హు లయ్యారు. ఎంత హైన్యాన్ని సహించారు? ఇది నిందాకరం కాదా! మిమ్మల్ని మరొకటి అనటం ఎందుకు? 


విశేషం: మిమ్మల్ని వేరే అనటం అనవసరం. ఇంత తక్కువతనానికి పాల్పడి అసమర్ధులై ఒక బాలుడిని కాపాడలేకపోయారు. 
తక్కువతనానికి ఓర్చినారు. తక్కువ అననేలా? అని అర్జునుడు ఆవేదనను వ్యక్తం చేయడంలో సాధారణ విషయాన్నే కొంత 
విలక్షణంగా చెప్పటం జరిగింది. ఇట్టి తెలుగు పలుకుబడి వల్లనే మహాభారతకథ మన ఆంధ్రప్రాంతానికి చెందిందా? అనిపిస్తుంది. 
శరీరబలమూ - అ(స్తబలమూలేని ఇంత చవటలని తెలియకపోయెనే? అసంఖ్యాకంగా ఇందరుండి కూడా ఒక్క పిల్లవాడిని 
దక్కించుకొనలేకపోయారు. ఇంత హీనత్యానికి సహించారు. ద్విత్వకకార ప్రాసలో మిక్కిలి బలాన్ని నొక్కి చెప్పడమే కాకుండా 
అది ఒక్క బాలుడిని కాపాడటానికి సహకరించలేదే అన్న వెక్కసం నిందార్హంలో ప్రతిఫలించింది. తిక్కన పదప్రయోగ వైచిత్రిలో 


ఇట్టి వెన్నో! 
క. _ బలహీనులు సంగర భీ । తులు నగు మి మ్మెజింగి యెటింగి తొలంగి తనూజుం 
దలంపక యొంటి మెలంగు వెం | గలి నగు నను దూజుకొందు.గా కే మందున్‌? 267 


ప్రతిపదార్థం: బలహీనులు= శక్తిలేనివారు; సంగరభీతులు= యుద్దానికి భయపడేవారు; అగు+మిమ్మున్‌= అయిన మిమ్మల్ని; 
ఎటి.౧+ఎటింగి= తెలిసి తెలిసీ; తొలంగి= వీడి; తనూజున్‌+తలథయక= కుమారుడిని గురించి స శరించకుండా; ఒంటిమెలంగు+వెంగలిన్‌= 
ఒంటరిగా ఉండే మూఢుడిని; అగు+ననున్‌= అయిన నన్ను; దూయుకొందున్‌+కాక= నిందించుకొంటాను కాని; ఏమి+అందున్‌= 
ఏమి అనగలను? 


తాత్పర్యం: మీరు యుద్దానికి భయపడేవారని, బలం లేనివాళ్ళనీ తెలిసి తెలిసీ, కుమారుడిని గూర్చి తలచకుండా 
ఒంటిగా ఉండిపోయిన మూఢుడిని అయిన నన్ను నేనే నిందించుకొంటాను. ఇంతకంటె ఏమనగలను? 


విశేషం: చివరకు ఈ పద్యంలో మిమ్మల్ని అనడం ఎందుకు? మీరు ఎటువంటివారో తెలిసికూడా నేను ఆ సమయానికి కుమారుడికి 
దూరంగా ఉండి, వాడిని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఒంటరి మూఢుడనయ్యాను. నన్ను నేను నిందించుకొనటం 
తప్ప మిమ్మల్ని అనటం కూడా తప్పే అంటున్నాడు. ఎదుటివాళ్లను తిట్టటం కంటే తన్ను తానే నిందించుకొనటంలో ఎంతో 
బలీయమైన అధిక్షేపం పరోక్షపద్దతిలో అభివ్యక్తమౌతూ ఉంటుంది. “ఒంటి మెలంగు వెంగలి' అనే ప్రయోగంలో ప్రతిపదమూ 
సాభిప్రాయం. ఈ అచ్చతెలుగు ప్రయోగం తిక్కన అర్థగౌరవ స్పూర్తికి దృష్టాంతం. జాతీయమైన తెలుగు పలుకుబడిలో అవి 
అలతి అలతి పదములైనప్పటికి ఎంతో విశాలమైన అర్థం ఏ విధంగా అభివ్యక్తమౌతుందో పై మాటలు తెలుపుతూ ఉన్నాయి. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 263 


తే. మానుసులు వోలె నున్నార; లేను లేని ।; తజి మహాగుణశాలి నా తనయు. గాచి 
కొన గడంగర? సింగారమునకు. గాక | మజువులును గైడువులు మీకు మానమునక3? 268 


ప్రతిపదార్థం: మానుసులు+పోలెన్‌+ఉన్నారలు= మానవుల ఆకారంలో ఉన్నారు; ఏను, లేని, తథిన్‌= నేను లేని సమయంలో; 
మహాగుణశాలిన్‌= ఉత్తమ గుణాలతో ్రకాళించేవాడిని; నా తనయున్‌= నా కొడుకును; కాచికొనన్‌+కడంగరు+అజ= రక్షించటానికి 
ప్రయత్నించలేదు కదా!; సింగారమునకున్‌+కాక= అలంకారానికి కాకుండా; మణువులున్‌= కవచాలు; కైదువులున్‌= ఖడ్లాలు; 
మీకున్‌= మీకు; మానమునకున్‌+ఎ?= అభిమానానికా? 


తాత్పర్యం: మీరు మానవాకారాలతో ఉన్నారు అంతే. నేను లేని సమయంలో ఉత్తమగుణాలతో ప్రకాశించే నా 
కొడుకును రక్షించటానికి మీరు కొంతైనా ప్రయత్నించారా? మీకు ఈ కవచాలూ, ఖడ్లాలూ అలంకారానికే కాని 
అభిమానానికి కాదా?” 


విశేషం: 'మానుసులు వోలె నున్నారు” అనే ప్రయోగంలో మానిసి శబ్దానికి కేవలం మనుష్యుడు అనే అర్జాన్నే కాక యోధుడు, 
భటుడు అనే అర్జాలనుకూడా ([గ్రహించవచ్చును. మణువులు కైదువులు ధరించేవాళ్ళు యోధులు. ఇక్కడ యోధులు మాదిరి 
అవి ధరించినందువలన మానుసులుగా ఉన్నారే కాని నిజానికి మీకు మగతనం లేదు అని భావం. స్త్రీలు సింగారాన్ని ఇష్టపడతారు. 
మానిసి అనగా మనుష్య స్త్రీ మీరూ ఆడంగుల మాదిరి ఆభరణప్రాయంగా ధరించేవారే కాని అభిమానం ఎక్కడపోయింది? 
అంటున్నాడు. పౌరుషాన్ని 'ప్రకటించలేని ఆయుధాలు వట్టి తొడవులే కాని ప్రయోజనం ఏమిటి అని భావం. మానుసులు అని 
ఆద్యక్షరాన్ని దీర్హంగా చెప్పటంలో ఎంతో వెక్కసం కాకుధ్వనిలో స్ఫురిస్తూ ఉన్నది. అభిమానం ఆవంతకూడా లేని మీరూ మనుషులేనా 
అనటం ఎత్తిపొడుపు. ఆవేదనతోడి అవహేళనకు ఇది పరకాష్ట 


వ. _ అనిభంగించి యూర్వులు సందడింప మొగంబు బిగువారం గ్రోధశోకంబులు మనంబున. బెనంగొనం గన్నీ 
రొలుక నూరకున్న నెల్లవారు నతనికి మాజుపలుకను దేజిచూడను వెజిచియుండి; రప్పు దచ్యుతుం 
డొక్కరుండు ననునయాలాపంబులం దేర్పుచుండం బాండవాగ్రజుండు గుపితాఖండలనిభుండగు నా 
సవ్యసాచితో సాంత్వన స్వరంబున నిట్లనియె. 269 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; భంగించి= అవమానకరంగా మాట్లాడి; ఊర్పులు= నిట్టూర్పులు, దీర్హంగా నిశ్చాసాలు; 
సందడింపన్‌= అతిశయించగా; మొగంబు= ముఖం; బిగువారన్‌= (గర్వం) అభిమానంతో అతిశయించగా; క్రోధ+శోకంబులు= కోపమూ, 
దుఃఖమూ; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= ఆవరించగా; కన్నీరు+ఒలుకన్‌= బాప్పజలం స్రవింపగా (కారగా); ఊరక+ఉన్నన్‌= 
మౌనంతో ఉండగా; ఎల్లవారున్‌= అందరూ; అతనికిన్‌= అర్జునుడితో; మాజుపలుకను= మారుమాటాడటానికి; తేజిచూడను= బాగా 
పరికించటానికి; వెజచి+ఉండిరి= భయపడి ఉన్నారు; అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు+ఒక్కరుండు= కృష్ణు డొక్కడు; 
అనునయ+ఆలాపంబులన్‌= ఊరడింపు మాటలతో; తేర్పుచుండన్‌= ఓదారుస్తూ ఉండగా (ప్రసన్నత కలిగిస్తూ ఉండగా); ఆ 
పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు; కుపిత+ఆఖండలనిభుండు+అగు= కోపించిన ఇంద్రుడితో సమానమైన వాడైన; ఆ+సవ్యసాచితోన్‌= 
ఆ అర్జునుడితో; సాంత్వన స్వరంబునన్‌= ఊరడించే (ఓదార్చే) ఎలుగుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆవిధంగా అవమానకరంగా మాట్టాడి, నిట్టూర్పులు నిగిడించి, ముఖం బిరుసెక్కగా, కన్నీరు కారగా, 
కోపం దుఃఖం మనస్సులో పెనగొనగా అతడు ఊరకుండినప్పుడు, అందరూ అతడివైపు తేరిచూడటానికీ, అతడితో 
మారుపలకటానికీ భయపడ్డారు. అప్పుడు కృష్ణు డొక్కడే ఉపశమన వాక్యాలతో తేర్చుతూ ఉండగా, కోపించిన 
ఇం(ద్రుడివలె ఉన్న అర్జునుడితో ధర్మజుడు ఊరడించే స్వరంతో ఇట్టా అన్నాడు. 


264 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: ఏడూ, కోపమూ రెండూ ఒక్కమారుగా సంగమించినప్పుడు ముఖాన్ని బిగించటం కన్నీరుకార్భటం సహజం. అది ఎంతో 
గంభీరంగా చూచేవారికి కనిపిస్తుంది. ఆ సందర్భంలో ఎదుటివారు ఊరక చూస్తూ ఉండటం తప్ప ఒక్కమాటకూడా మాటాడలేరు. 
కోపతాపాలు పెనవేసికొన్న వ్యక్తితో సామాన్యులు ఎదురుగా మాటాడలేరు. అన్నింటికీ అతీతుడైన అసాధారణ వ్యక్తి మాత్రమే 
ఆ సందర్భంలో ఓర్పుతో ఓదార్పు చెప్పగలుగుతాడు. 


ధర్మరా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు సెప్పుట (సం. 7-51-1) 


సీ.  '“అనఘ! సంశప్తక హననంబునకు నీవు । సనిన నొడ్డన మేర్చికొని కడంగి 


నడచి ద్రోణుని. దలంపడితి మవ్వీరు మో । హర మేము సొర. జాలమైతి మనంగ 
నేల తద్దాణార్చు లేర్జిన నక్కడం । దేజిచూడను లేక త్రిప్పికొంటి 
మమ్మైొన భేదింప నభిమన్యుం డోపుం బొ । మృనియెడు తలు నా కపుడు పుట్టి, 


ఆ. వానిం బిలిచి “నీవు వాకిలి. బుచ్చు మం । దఅము మొగ్గరంబు6 దజీయఈ జొచ్చె 
దము వడిని భవత్సథంబున' ననుడు నం । భోధి సొచ్చు కరటి పోల్కిం జొచ్చి. 270 


ప్రతిపదార్థం: అనఘ!= దోషరహితుడవైన ఓ అర్జునా! నీవు; సంశప్తక, హననంబునకున్‌= సంశప్రకుల వధించటానికి; చనినన్‌= 
వెళ్ళగా; ఒడ్డనము+ఏర్చికొని= వ్యూహాన్ని పన్ని; కడంగి= పూని; నడచి= ముందుకు కదలి; దద్రోణునిన్‌= దద్రోణాచార్యుడిని; 
తలపడితిమి= తాకాము; ఆ+వీరు+మోహరమున్‌= ఆ వీరుడి వ్యూహాన్ని; ఏము= మేము; చొరన్‌+చాలము+ఐతిమి= ప్రవేశింపలేక 
పోయాము; అనంగన్‌+ఏల?= అనటం ఎందుకు?; తద్‌+బాణ+అర్చులు= అతడి బాణాల జ్యాలలు; ఏర్చినన్‌= కాల్చగా; అక్కడన్‌= 
ఆ వైపున; తేజిచూడను లేక= తలెత్తి చూడటానికి సాధ్యం కాక; త్రిప్పికొంటిమి= వెనక్కు మరలాము; ఆ+మొనన్‌= ఆ సేనను; 
భేదింపన్‌= భేదించటానికి (చీల్చటానికి; అభిమన్యుండు+ఓపున్‌+పొమ్ము= అభిమన్యుడు సమర్భ్థుడౌనుపో; అనియెడు తలథపు= 
అనే ఉద్దేశం; అపుడు= ఆ సమయంలో; నాకున్‌= నాకు; పుట్టి= కలిగి; వానిన్‌+పిలిచి= ఆ అభిమన్యుడిని పిలిచి; నీవు; 
వాకిలిన్‌+పుచ్చుము= త్రోవను కలిగించుము; అందజమున్‌= మేమంతా; మొగ్గరమున్‌= వ్యూహాన్ని; వడిన్‌= వేగంగా; 
భవత్‌=+పథంబునన్‌= నీ దారిలోనే; తజియన్‌+చొచ్చెదము= సమీపించగా ప్రవేశిస్తాము; అనుడున్‌= అనిన పిదప; అంభోధిన్‌+చొచ్చు= 
సముద్రాన్ని ప్రవేశించే; కరటి+పోల్కిన్‌= ఏనుగు వలె; చొచ్చి= ప్రవేశించి. 


తాత్పర్యం: “దోష రహితుడవైన అర్జునా! నీవు సంశప్తకులను చంపటానికి అటు పోగా, వ్యూహాన్ని పన్ని పూని 
ముందుకు నడచి ద్రోణుడితో ఎదుర్కొన్నాము. అతడు పన్నిన వ్యూహాన్ని మేము ్రవేశింపలేకపోయాం అని 
అనటం ఎందుకు? అతడి బాణజ్యాలలు మండించగా అక్కడ తలెత్తి చూడటానికి కూడా వీలుకాక వెనక్కు 
మరలాము. ఆ మొన భేదించటానికి అభిమన్యుడు సమర్ధుడు అనే తలపు నాకు కలిగింది. అప్పుడు అభిమన్యుడిని 
పిలిచి “నీవు త్రోవ కల్పిస్తే మేమందరమూ వేగంగా నీవు కల్పించిన దారిలోనే ప్రవేశిస్తాము' అనగానే అతడు 
సముద్రాన్ని ప్రవేశించే ఏనుగు విధంగా లోనికి చొచ్చాడు. 


నిశేషం: అలం: ఉపమ. ప్రస్తుత ఆటవెలదిలో అభిమన్యుడు మొగ్గరాన్ని ప్రవేశించే విషయం ్రతిపాదితం. “వాకిలి. బుచ్చుము” 
అనే ప్రయోగం ద్వారంలో దారి ఏర్పరచే అనే అర్ధంలో ప్రయుక్తం. 'అంభోధి జొచ్చు కరటికి అభిమన్యుడు పోల్చబడ్డాడు. అరణ్యంతో 
రణరంగాన్ని పోల్ఫ్సి ఉంటే అభిమన్యుడిని సింహంగా పేర్కొని ఉండవచ్చును. కానీ ఇక్కడ సముద్రంలో ప్రవేశించే ఏనుగుగా 
ఉపమింపబడ్డాడు. నీళ్ళలోకి ఎంతో ఆసక్తిగా ఏనుగు ప్రవేశిస్తుంది. అందులో ఆనందంగా క్రీడిస్తూ ఉంటుంది. ఏదైనా మొసలి 
పట్టుకుంటే దాని బలం ముందు దీని బలం హుళక్కి. అట్లని ఊరక ఉంటుం దని కాదు. ఎంతగా తన శక్తి సామర్థ్యాలు చూపినా, 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 265 


అడ్డంకి ఏర్పడినప్పుడు ఏమీ చేయలేదు. చివరకు అంత పెద్ద ఏనుగు అక్కడ బందీగా చిక్కుకొని పోతుంది అనే భావం ఈ 
ఉపమానంలో సూచితం. 
క. నీ యుపదేశము€ దనచే । దోయి బలువు€ దోడు గా6గ ద్రోణుం. గడచి వే 

పోయి మొన జొచ్చి సైన్యము ।; పాయ వడ6గ6 గలంగ6 జెదరం బజివ6గ. జేసెన్‌. 271 


ప్రతిపదార్హం: నీ+ఉపదేశమున్‌= నీవు నేర్పి ఉండటమున్నూ; తనచేదోయి బలుపున్‌= తన రెండు భుజాల దృఢత్వమున్నూ; 
తోడుకాంగన్‌= సహాయం కాగా; (ద్రోణున్‌+కడచి= (ద్రోణుడిని దాటి; వేశపోయి= వేగంగా పోయి; మొనన్‌+చొచ్చి= వ్యూహాన్ని 
దూరి; సైన్యము పాయవడంగన్‌= వ్యూహం రెండుగా చీలినట్టుగా; కలంగన్‌= కలత పొందేటట్టు; చెదరన్‌= చెదరిపోయేటట్టు; 
పఅవంగన్‌= పారిపోయేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: నీవు నేర్పిన విద్యా, తన రెండు భుజాలశక్తీ అండగా ఉండగా (ద్రోణాచార్యులను దాటి, వేగంగా 
వ్యూహాన్ని చీల్చి కౌరవసైన్యం కలతతో చెదిరి పోయేటట్టు చేశాడు. 


విశేషం: ఈ కందపద్యం చివరిపాదంలో ఒకటికి నాలుగు క్రియలను వరుసగా ప్రయోగిస్తూ అవి అన్నీ సర్వలఘువులుగా 
అభిమన్యుడి ఉరవడినీ, లాఘవాన్నీ ధ్వనింపజేసేటట్టు తిక్కన ప్రయోగించాడు. ఇందు 'పాయిలోని ఆది దీర్జాక్షరం సైన్యాన్ని 
భేదించటాన్ని వ్యంజింపజేస్తూ ఉన్నది. ఏ విషయమునైనా అందంగా కందంలో నిబంధించగలిగే శిల్పకళలో తిక్కన సిద్ధహస్తుడు. 
ఈ కళానైపుణ్యం ఇందులో ఛాయామాత్రంగా ప్రదర్శించబడింది. 
క. _ కని కుంభజముఖ్యులు వా । నిన పొదువ6గ నేము. జొచ్చి నిరతిశయ రయం 

బున వానికి. దోడ్పడుటకు6। జనం జన మా కడ్డపడియె సైంధవుండు వడిన్‌. 272 


ప్రతిపదార్థం: కుంభజముఖ్యులు= దద్రోణాచార్యాదులు; వానిన్‌+అ= ఆ అభిమన్యుడినే; పొదువ6గన్‌= కమ్ముకొనగా; కని= చూచి; 

ఏమున్‌= మేమున్నూ; చొచ్చి= ప్రవేశించి; నిరతిశయరయంబునన్‌= అధికవేగంతో; వానికిన్‌= ఆ అభిమన్యుడికి; 

తోడ్పడుటకున్‌+చనన్‌+చనన్‌= సహాయపడటానికి పోగా పోగా; వడిన్‌= వేగంగా; సైంధవుండు= జయద్రథుడు; మాకున్‌= మాకు 
అందరికీ; అడ్డపడియెన్‌= అడ్డుపడ్డాడు. 
యి ట్‌ (యి 

తాత్పర్యం: (ద్రోణాదులు ఆ అభిమన్యుడినే చుట్టుముట్టి కమ్ముకొనగా చూచి, మేమున్నూ ప్రవేశించి, అధికవేగంతో 

అభిమన్యుడికి సహాయపడాలని అతిప్రయత్నంతో పోగా, మమ్మల్ని జయదద్రథుడు అడ్డుకొన్నాడు. 

నిశేషం: 'చనన్‌ చనన్‌' అనే ద్విరుక్తి “నిరతిశయ రయాన్ని సూచిస్తూ ఉన్నది. అభిమన్యుడిపై ఉండే వాత్సల్యాతిశయాన్నీ, అతడికి 

ఏమి ముప్పు జరుగుతుందో - తప్పించాలి అనే జొచిత్యాన్నీ ఒకటికి రెండు మార్టు వెంట వెంటనే ఉపయోగించిన ఆ క్రియాపదాలు 

సూచిస్తున్నాయి. పాండవు లెంతగా వ్యూహాన్ని ప్రవేశించటానికి తొందరపడ్డారో దానిని మించిన మహావేగం సైంధవుడిలో చోటు 
చేసికొన్నది. 

వ. అతండురుద్రవరానుభావంబునం జేసి యక్షుద్రబలుం డగుటనేమతని మిగులం జాలక చిక్కితి; మా సౌభద్రుం 
జుట్టుముట్టి గురుకర్ణ కృతవర్మ కృపగురు పుత్రాది యోధవీరులు పెక్కండ్రు సిక్కు వజుపం, జేవ సెడక వాండు 
బలంబు మెజియ6జలంబు నెజయ నా రాధేయ ప్రముఖులం బజిపియు, బృహద్దల లక్ష్మణ ప్రభృతులగు రాజుల 
రాకుమారుల.€ బలువురం జంపియు, సొంపారెం; బదంపడి పదాతియు గదాపాణియునై రథాంగపాణి 


యల్లుండు దూంగాడుచుం బోరాడునెడ దుశ్మాసన తనయుండు దాళి వానిచే విరథుండై తానును గదగొని 


266 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పెలుచం దలంపడియె; నత్తెజింగున నైన గదారణంబున వారిరువురుం బరస్పర నిహతులై పడి; రివ్విధంబున 
నక్కుమారుండు దన తండద్రులకును మామలకును రూఢియగు రణక్రీడం గీర్తిపరిస్పూర్తియు నాకలోక 
సుఖంబునుం జేకొనియె' నని చెప్పుటయు. 273 


ప్రతిపదార్హం: అతండు= ఆ సైంధవుడు; రుద్రవర+అనుభావంబునన్‌+చేసి= శివుడి వరంయొక్క ప్రభావంచేత; 
అక్షు[ద్రబలుండు+అగుటన్‌= మహాబలుడు కావటంవలన; ఏము= మేము; అతనిన్‌= ఆ సైంధవుడిని; మిగులన్‌+చాలక= మీరలేక; 
చిక్కితిమి= చిక్కుకొన్నాము; ఆ+సౌభద్రున్‌= ఆ అభిమన్యుడిని; చుట్టుముట్టి= కమ్ముకొని; గురు, కర్ణ కృతవర్మ, కృప, 
గురుపుత్ర+ఆది, యోధవీరులు= ద్రోణాచార్యుడు, కర్టుడు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్హామ మొదలైన యుద్ధవీరులు; 
పెక్కండ్రు= అనేకులు; చిక్కు+పయణుపన్‌= ఇరుకున పెట్టగా; చేవ+చెడక= (సామర్హ్యం) ధైర్యం నళించక; వాండు= ఆ అభిమన్యుడు; 
బలంబు మెజియన్‌= శక్తి ప్రకాశించేటట్టుగా; చలంబు నెజయన్‌= మాత్సర్యం అతిశయించేటట్టు;: ఆ+రాధేయ '్రముఖులన్‌= 
ఆ కర్టుడు మొదలైన ప్రసిద్దులను; పజపియున్‌= (అవమాన పరచియు) పరుగెత్తేటట్టు చేసియూ; బృహద్చల, లక్ష్మణ, 
'ప్రభృతులు+అగు, రాజులన్‌= బృహద్చలుడు, లక్ష్మణకుమారుడు మొదలైన వాళ్ళు అగు రాజులను; రాజకుమారులన్‌= 
రాజకుమారులను; చంపియున్‌= సంహరించియున్నూ; సొంపారెన్‌= అందగించాడు; పదంపడి= పిమ్మట; పదాతియున్‌= 
కాలిబంటున్నూ; గదాపాణియున్‌+ఐ= గదను చేతిలో ధరించినవాడున్నూ అయి; రథాంగపాణి+అల్టుండు= చక్రాన్ని చేతిలో 
ధరించిన కృ(విష్టుని యొక్క మేనల్టుడు; తూంగాడుచున్‌= ఊగుతూ; పోరాడు+ఎడన్‌= యుద్ధం చేసే సందర్భంలో; దుశ్శాసన 
తనయుండు= దుశ్శాసనుడి కొడుకు; తాంకి= ఎదుర్కొని; వానిచేన్‌= ఆ అభిమన్యుడిచేత; విరథుండు+ఐ= రథంలేనివాడై; 
తానునున్‌= తానున్నూ (ఆ దుశ్నాసనుడి కొడుకున్నూ); గదన్‌+కొని= గదను తీసికొని; పెలుచన్‌= ఆగ్రహంతో; తలపడియెన్‌= 
ఎదిరించాడు; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; ఐన= అయినటువంటి; గదారణంబునన్‌= గదాయుద్దంలో; వారు+ఇరువురున్‌= 
ఆ ఇద్దరూ; పరస్పర నిహతులు+ఐ= ఒకరి నొకరు చంపుకొన్నవారై; పడిరి= నేలకూలారు; ఈ+విధంబునన్‌= ఇట్టా; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు (కుమారుడు); తన తండ్రులకునున్‌= తన తండ్రులకూ; మామలకును= మామలకూ; 
రూఢి+అగు= ్రసిద్ధమైనదైన; రణక్రీడన్‌= యుద్దవిహారంలో; _ క్షీర్తి*పరిస్పూర్తియున్‌= యశస్సు యొక్క పరిపూర్ణతనూ; 
నాకలోకసుఖంబునున్‌= నాక (స్వర్లు లోకసౌఖ్యాన్ని; చేకొనియెన్‌= పొందాడు; అని= ఆ ప్రకారంగా; చెప్పుటయున్‌= చెప్పగా. 
తాత్పర్యం: సైంధవుడు రుద్రుడి వరబలంవలన అజేయుడు కావటంతో మేము అతడిని మించి ముందుకు 
పోలేక ఆగిపోయాము. గురు కర్ష కృతవర్మ కృపాశ్వత్ధామాది యోధులు పెక్కుమంది అభిమన్యుడిని చుట్టుముట్టి 
చిక్కులు పెట్టినా, వెనకాడక అతడు బలం, మాత్సర్యం ప్రకాశించగా కర్టాది వీరులను పారద్రోలాడు. బృహద్చలుడు, 
లక్ష్మణుడు మొదలైన రాజులను, రాకుమారులను చాలామందిని చంపాడు. ఆ తరువాత పాదచారి అయి చేతితో 
గద తిప్పుతూ, తూగుతూ పోరాడే సమయంలో దుశ్ళాసనుడి కొడుకు ఎదుర్కొన్నాడు. ఇరువురూ గదలతో యుద్దం 
చేసి; ఒకరు నొకరు చంపుకొని నేలకూలారు. ఈ విధంగా అభిమన్యుడు తన తరం్రిడులకూ, మామలకూ 
యుద్ద|క్రీడలో కీర్తిని తెచ్చాడు. స్వర్లలోక సుఖాలు పొందాడు” అని చెప్పగా. 

విశేషం: విషయాన్ని విపులంగా విడమరచి వివరించటానికి వచన రచన ఏ విధంగా అనుకూలిస్తుందో ప్రస్తుత యుద్దవర్లనలో 
'ప్రకటితం. ఎవ్వరెవ్వరు ఏ రీతిలో ఎదుర్కొన్నారో వారిని అభిమన్యుడు ఏ రూపంలో రూపుమాపాడో వివరించటానికి ఈ వచనం 
ఉద్దేశించబడింది. తిక్కన కేవలం అర్థగౌరవ దృష్టితోనే రచన చేస్తాడు. శబ్దసౌందర్యాన్ని అంతగా పాటించడు - అని పలువురు 
భావిస్తారు. కానీ ఆ రెండింటినీ సమన్వయపరుస్తూ అనితరమైన గాంభీర్యాన్నీ సౌందర్యాన్నీ తన కూర్పు నేర్పులో ప్రదర్శించిన 
సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. “రుద్రవరం - అక్షుద్రబలం - సౌభద్రుండు” పెక్కండ్రు చిక్కుపణుప చేవ సెడకి. 'బలంబు 
మెజయ(జలంబు నెజయి వంటి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చును. 'రథాంగపాణి అల్టుండు” అనటంలో అభిమన్యుడు పదాతియై 
చక్రాన్ని ధరించి చేసిన యుద్దం సూచితం. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 267 


క. తెల్లముగ సుతుపడుట విని । జల్లని దెందంబు సెదర, సంధులు ప్రిదులం, 
దల్లడ మగ్గలమై మూ । ర్లిల్లె నరుండు బంధు లెల్ల జేష్టలు దక్కన్‌. 274 


ప్రతిపదార్హం: సుతుపడుట= కుమారుడు మరణించటం; తెల్లముగన్‌= స్పష్టంగా; విని; డెందంబు= హృదయం; 
జల్లని+చెదరన్‌= జల్టుమని చెదరిపోగా; సంధులు+ప్రిదులన్‌= కీళ్ళు సడలిపోగా (ఊడిపోగా); తల్లడము= దుఃఖం; 
అగ్గలము+ఐ= అధికమై; బంధులు+ఎల్లన్‌= చుట్టాలు అందరూ; చేష్టలు+తక్కన్‌= చేతలు ఉడిగి ఉండగా; నరుండు= 
అర్జునుడు; మూర్చిల్లెన్‌= సొమ్మసిల్హాడు. 


తాత్పర్యం: కుమారుడి మరణం స్పష్టంగా విని, గుండె జల్టుమని చెదరిపోగా, ఎక్కడి కీళ్ళక్కడ ఊడిపడేటట్టు 
అధిక దుఃఖంతో అర్జునుడు సొమ్మసిల్లి పడిపోయాడు. బంధువులందరూ నిళ్ళేష్టు లయ్యారు. 


నిశేషం: ద్విరుక్తలకారపొనుపున్యం వలన గుండె రుల్లుమనే తల్లడపాటు, విలవిలలాడుతూ సొమ్మసిల్లి పడిపోయే పరిస్టితి 


వ్యంజించబడ్డాయి. 
యి 


వ. ఇట్లు పరవశుండైనం గృష్టయుధిష్టిరులు గరతలంబుల నెత్త, నొక్కింతసేపునకు సేదదేటి సైంధవుం దలంచి 
యతండు. 2/75 


ప్రతిపదార్దం: ఇట్టు= ఇట్టా; పరవశుండు+ఐనన్‌= ఒళ్ళు మరచినవాడు కాగా; కృష్ణయుధిస్టిరులు= కృష్ణుడున్నూ, ధర్మరాజున్నూ; 
కరతలంబులన్‌= తమ అరచేతులతో; ఎత్తి= సైకెత్తగా; ఒక్కింత సేపునకున్‌= కొంచెం సేపటికి; సేదదేజి= సొమ్మదెలిసి; 
సైంధవున్‌+తలంచి= జయ(ద్రథుడిని తలచుకొని; అతండు= అర్జునుడు. 


తాత్పర్యం: ఈ విధంగా సొమ్మసిల్లగా కృష్ణుడూ, ధర్మరాజు కలిసి అతడిని తమ చేతులతో ఎత్తిపట్టారు. 
కొంతసేపటికి అతడు తేరుకొని సైంధవుడిని తలచి. 


ఆ. అవుడు గజిచి యెజ్జి నగు నాననంబుతో । బొమలు ముడిచి, చెమట పొడమ, మేను 
కంప మొందం గనలు గదిరిన కటికి న । వ్వెసక మెస6గ నన్న కిట్టు లనియె. 276 


ప్రతిపదార్థం: అవుడు+కటచి= పెదవి కొటికి; ఎజ్జన+అగు+ఆననంబుతోన్‌= జేగురించిన ముఖంతో; బొమలు ముడిచి= 
కనుబొమలు ముకుళించి; చెమట పొడమన్‌= (శరీరంలో) చెమట పుట్టగా; మేను+కంపము+ఒందన్‌= ఒళ్ళు వణకిపోగా; కనలు, 
కదిరి, కటికి, నవ్వు= కోపం అతిశయించిన [క్రూరమైన నవ్వు; ఎసక మెసంగన్‌= ఒప్తుతూ ఉండగా; అన్నకున్‌= ధర్మరాజుకు; 
ఇట్టులు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: పెదవి కొరికి, జేగురించిన ముఖంతో కనుబొమలు ముడిచి, ఒళ్ళంతా చెమట పుట్టగా, వణికిపోతూ 
కోపం అతిశయించిన [క్రూరమైన నవ్వు నవ్వి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


నిశేషం: అర్జునుడు అంతకు మునుపే దుఃఖాతిశయంతో ఒళ్ళుమరచి సొమ్మసిల్లి పడిపోయాడు. తేరుకున్న తరువాత పట్టరాని 
కోపం సైంధవుడిపైన కలిగింది. ఎక్కువ కోపం వచ్చినప్పుడు శారీరకంగా ఎటువంటి మార్పులు వస్తాయో ఈ ఆటవెలది పద్యంలో 
తిక్కన చాలా చక్కగా వివరించాడు. ఆయన ఈ భారతంలో ఎన్నో నవ్వులను ప్రస్తావించి ఉన్నాడు. కోపం అతిశయించినప్పుడు 
కలిగే నవ్వును ఆయన ఇక్కడ కటికి నవ్వు అని తెలిపాడు. బొమముడిపాటు, చెమట కలగటం, శరీరం కంపించటం వంటి 
సాత్ష్యిక భావాలను ఆటవెలది పద్యంలో అర్హవంతంగా తిక్కన వివరించాడు. 


268 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. 'వినుడీ! నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్‌; సింధురా 
జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్తుండై నినుం జొచ్చినన్‌, 
వనజాక్షున్‌ శరణంబు వేండినను, గర్వం బేది నన్నుం దగం 
గనినం, బోరు దొఅంగి పోయిన నెజుంగం గాని సత్యవ్రతా! 277 


ప్రతిపదార్థం: సత్యవ్రతా!= సత్యాన్నే నిష్టగా ఆచరించేవాడా (ధర్మరాజా); నీవున్‌= నీవున్నూ; నిఖిల+ఉర్వీనాథులున్‌= -ఈ రాజులు 
అందరున్నూ; నాదు+ప్రతిజ్ఞన్‌= నా ్రతినను; వినుండీ!= వినండి! భయస్థుండై= భయంతో కూడినవాడై; నినున్‌+చొచ్చినన్‌= 
నీ శరణు చొచ్చినప్పటికీ; వనజాక్షున్‌= శ్రీకృష్ణుడిని; శరణంబున్‌+వేండినన్‌= రక్షణ కోరినప్పటికీ; గర్వంబు+ఏది= గర్వం తొలగి; 
నన్నున్‌= నన్ను; తగన్‌= తగునట్టు; కనినన్‌= చూచినప్పటికీ; పోరు+తాజంగి+పోయినన్‌= యుద్దం చేయకుండా తొలగి 
పోయినప్పటికీ; ఎజుంగన్‌+కాని= తెలియనుగాని - చెప్పలేను కాని; ఎల్లి= రేపు; అవశ్యంబును= తప్పకుండా; సింధురాజున్‌= 
'సైంధవుడిని; చంపుదున్‌= సంహరిస్తాను. 


తాత్పర్యం: సత్యవ్రతుడవైన ఓ ధర్మరాజా! నీవూ, సమస్త రాజులూ నా ప్రతిజ్ఞ వినండి. ఆ సైంధవుడు నిన్ను 
శరణుజొచ్చినా, కృష్ణుడిని రక్షణ కోరినా, గర్వం విడిచి నన్నే వచ్చి ఆశ్రయించినా, యుద్దం చేయకుండా కౌరవులను 
విడిచి మరెక్కడికైనా పారిపోతే చెప్పలేనుగాని, అట్టాకాని పక్షంలో రేపు తప్పకుండా అతడిని చంపి తీరుతాను. 


విశేషం: అర్జునుడు తాను ప్రతిజ్ఞ చేస్తూ అన్నను సత్యవ్రతా! అని సంబోధించటం విచిత్రంగా ఉన్నది. అతడు సత్యవ్రతుడై ఉంటేనే 
తన ప్రతిజ్ఞను వినటానికి అర్హుడు. ముఖ్యంగా అన్నను ఉద్దేశించి 'వినండీ' అని చెప్పుతూ ఉన్న ప్రతిజ్ఞ ఎవరి దగ్గరనో చేసినందువలన 
ఇ యౌ యలు ఇ ల 
ఫలితం లేదు. సత్యవ్రతుల ముందు చేసిన ప్రతిజ్జే ప్రతిజ్ఞ అదే సత్వరం ఫలించటానికి సమర్థం. తన ప్రతిజ్ఞకు సత్యవ్రతులు 
ఇ ఇ యఖ ఇ 
సాక్షిభూతులు. సత్యాన్ని నిర్వహించటంలో అనుజులు అన్నను అనుసరించాలి. కాబట్టి 'నీవు అనుసరించే సత్యవ్రతం యొక్క ఫలితం, 
నిన్ను అనుసరించే నాలో కూడా ప్రస్తుతం సిద్ధించి తీరుతుం'దన్న ప్రగాఢ విశ్వాసానికి ఈ సంబోధన ఎంతో సమర్ధనీయంగా ఉన్నది. 
అన్న అజాత శత్రువు. ఆ సైంధవుడు వచ్చి శరణు కోరితే కాదనడు. అందువలన మొట్టమొదటగా “నినుం బొచ్చినన్‌ అన్నాడు. 
అన్ని విషయాలలో నిరంతరం తమకు అండదండగా ఉండి కాపాడుతూ ఉన్న ఆ శ్రీకృష్ణుడు శరణాగత పరిరక్షకుడై సైంధవుడిని 
కాపాడటానికి ప్రయత్నించినా, చివరకు నన్నే వచ్చి ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్థించినా వాడిని వదిలేది లేదు - అని అర్జునుడు 
ప్రతిజ్ఞ చేశాడు. ఈ చేసిన ప్రతిజ్ఞను బట్టి ఆ సైంధవుడు ఏ విధంగానూ తప్పించుకొనటానికి వీలులేదు అని స్పష్టమౌతూ ఉన్నది. 


ఇందుకు మూలం: నో॥ “సత్యం నః ప్రతిజానామి । శ్యోస్మి హంతా జయద్రథమ్‌! 
నచేత్‌ వధభయాద్భీతో | ధార్తరాష్ట్రాన్‌ ప్రహాస్యతి॥ 
న చాస్మాన్‌ శరణం గచ్చేత్‌ । కృష్ణం వా పురుషోత్తమ్‌! 
భవన్తం నా నుహారాజ శ్యో2స్మి హంతా జయద్రధమ్‌॥ (ద్రోణ. 5120-21) 
క. బాలధ్వంసకు నా దు। శ్శీలుం గాచుటకు నన్ను! జెనకిన నస్త్ర 
జ్వాలల గౌరవ యోధుల€ | దూలించుచు వాని6 గవియుదుం జటుల గతిన్‌. 278 


ప్రతిపదార్థం: బాలధ్వంసకున్‌= బాలుడిని హతం చేసిన వాడిని; ఆ+దుళ్ళీలున్‌= ఆ దుష్టస్వభావుడిని; కాచుటకున్‌= రక్షించటానికి; 
నన్నున్‌+చెనకినన్‌= నన్ను తాకితే; అస్త్రజ్యాలలన్‌= బాణాల మంటలచేత; కౌరవయోధులన్‌= కౌరవవీరులను; తూలించుచున్‌= 
పడగొడుతూ; చటుల గతిన్‌= తీవ్రవేగంతో; వానిన్‌+కవియుదున్‌= ఆ సైంధవుడిని ఎదుర్కొంటాను. 

తాత్పర్యం: బాలుడిని సంహరించినవాడూ, పరమ దుష్టస్తభావుడూ అయిన అతడిని (ఆ సైంధవుడిని) కాపాడటానికి 
నన్ను ఎదిరిస్తే బాణజ్యాలలతో ఆ కౌరవవీరులను నేలకూలుస్తూ తీవ్రంగా ఆ సైంధవుడిని మార్కొంటాను. 


ద్రోణపర్వమను - ద్వితీయాశ్వాసము 269 


ఆ. _ ఇట్లు సేయనైతి నేని గురుద్రోహి । గతికి, బ్రహ్మఘాతిగతికి, మద్య 
పానరతుని గతికి, మానార్హ జనపరి । వాదిగతికి( బోవువాండ నధిప! 279 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఇట్టు= ఈ విధంగా; చేయన్‌+ఐతిన్‌+ఏని= చేయలేకపోతే; గురు, ద్రోహిగతికిన్‌= గురుద్రోహం 
చేసినవాడి దుర్గతికి; బ్రహ్మ, ఘాతి, గతికిన్‌= బ్రహ్మహత్య చేసినవాడి దుర్గతికి; మద్య, పానరతుని, గతికిన్‌= సుర లేక కల్టుయొక్క 
'త్రాగటంలో ఆసక్తి కలిగిన వాడి దుర్గతికి; మాన+అర్హ్హ జన, పరివాది+గతికిన్‌= గౌరవ యోగ్యులు (పాత్రులు) అయిన వారిని 
నిందించినవాడి దుర్గతికి; పోవువాండన్‌= పోయిన వాడినౌతాను. 


తాత్పర్యం: రాజా! ఈ విధంగా చేయలేకపోతే, గురువుకు (ద్రోహం చేసినవాడు పొందే ఆధోగతికి, బ్రహ్మహత్య 
చేసినవాడికి కలిగే దుర్గతికి, మద్యాన్ని త్రాగటంలో ఆసక్తి కలిగినవాడికి, గౌరవయోగ్యులను నిందించినవాడికి 
ప్రాప్తించే దుర్గతికి పోయిన వాడినౌతాను. 


విశేషం: సైంధవుడిని రేపు సాయంకాలంలోపల సంహరించటం తథ్యం. ఎవరు వాడికి సాయం వచ్చినా తన ప్రతిజ్ఞ జరిగి తీరవలసిందే 
అని అంతకు ముందు నిర్దారణ చేసిన అర్జునుడు ఆ ప్రతిజ్ఞను మరికొంత ఈ పద్యంలో తీవ్రతరం చేశాడు. గురుద్రోహం, 
(బ్రహ్మహత్య, మద్యపానం, గౌరవపాత్రులను నిందించటం - అనే దుర్గుణాలు కలవాడు ఎటువంటి అధోగతి పాలౌతాడో, అటువంటి 
దుర్గతి పాలౌతాను అని చెప్పాడు. ఇందులో మద్యపానం ఎంత హీనమైనదో తెలుపబడింది. అదే విధంగా గౌరవానికి అర్హులైన 
వారిని నిందించేవాడు కూడా లోకం దృష్టిలో ఎంత పతితుడో, వాడు పొందే దుర్గతి ఎంత అపకీర్తికరమో తెలుపబడింది. 


వ. మథటియు నొక్క ప్రతిన యవధరింపుము. 280 
తాత్పర్యం: ఇంకా ఒక ప్రతిజ్ఞ వినుము. 


చ. అనిమిష దైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 

దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్తుండు గ్రుంకకుండుము 

న్న నరవరేణ్య! యిత్తెజింగు నా కొనరింపంగ రాక యున్ననే 

ననలము సొచ్చువాండ నృపులందజు. జూడంగ గాండివంబుతోన్‌. 281 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= మానవశ్రేష్టా! (ధర్మరాజా); అనిమిష= దేవతలు (రెప్పపాటులేనివాళ్ళు); దైత్య= రాక్షసులు (దితి 
కొడుకులు); కింపురుషులు= కొంచెం నరరూపం గల దివిజులు; ఆదిగా= మొదలుగా; ఎవ్వరు వచ్చి కాచినన్‌= ఎవరు వచ్చి 
రక్షించినా? తోయజమి(త్రుండు= సూర్యుడు; (క్రుంకకుండు మున్ను+అ= అస్తమించటానికి మునుపే; ఎల్లి= రేపు; సైంధవునిన్‌= 
జయద్రథుడిని; తునుముదున్‌= సంహరిస్తాను; ఇత్తెజంగు= ఇలా; నాకున్‌= నాకు; ఒనరింపంగన్‌+రాక+ఉన్నన్‌= చేయడానికి 
కాకుండా ఉంటే; నృపులు+అందయున్‌= రాజులంతా; చూడ6గన్‌= చూస్తూ ఉండగా; గాండివంబుతోన్‌= గాండీవం అనే వింటితో 
కూడా; నేను= నేను; అనలము+చొచ్చువాండన్‌= అగ్ని ప్రవేశం చేస్తాను. 


తాత్పర్యం: ధర్మరాజా! దేవతలు, రాక్షసులు కింపురుషులు మొదలగువారు ఎవ్వరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు 


అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే నేను గాండీవం 
తో కూడా అగ్నిలో దూకుతాను. 


నిశేషం: ఇంతకు ముందు చేసిన ప్రతిజ్ఞల్లో మొదటిది తనకూ కృష్ణుడికీ ధర్మరాజుకూ సంబంధించినది. ఎదిరించిన కౌరవసైన్యాన్ని 
మహావేగంతో సంహరిస్తాను అన్నాడు. అట్లా చేయలేకపోతే తన కెన్నో రకాల దుర్గతులు కలిగినట్లే అని తెలిపాడు. ప్రస్తుత ప్రతిజ్ఞ 


270 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చేసే ముందు అన్నను సావధానుడవై విను మని హెచ్చరించాడు. '“అవధరింపుము” అని అదే పనిగా చెప్పటం వలన ఆ ప్రతిజ్ఞ 
యొక్క తీవ్రత వ్యక్తమవుతుంది. ఇంతకుముందు (ప్రతిజ్ఞలో కూడా '“ఎల్లి' అని ఉన్నది. కాని 'ఎల్లి ఎంత లోపలి అనేది ఈ 
'ప్రతిజ్ఞలో స్పష్టం చేశాడు. “'తోయజమిత్రుడు (గ్రుంకకుండుమున్న'" అని కాలనిర్దేశం. -ఈ ప్రతిజ్ఞ మూడవ పాదం మొదటి అక్షరం 
దగ్గర ఆగింది. అటుపై నరవరేణ్య! అని అన్నకు సంబోధన. ఏవార్థకంతో నిశ్చయంచేసిన ప్రతిజ్ఞ ప్రకారం అక్కడకు సైంధవుడి 
తల తెగినట్టి. అయితే మరో విషయం ఉన్నది. 


ఒకవేళ ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోతే, దాని ప్రాయళ్ళిత్తం ప్రతిజ్ఞ కంటె మహాభయంకరంగా ఉంటుంది. మూడవ పాదం రెండవ 
అక్షరం నుండి, ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో తెలుపబడింది. 'గాండీవముతో” నృపులందలటు 
చూస్తూండగ, అనలము సొచ్చువాడ అని చెప్పాడు. అన్ని పనులలోనూ తన విజయనామ సార్ధక్యానికి సహకరించిన దివ్య సాధనం 
గాండీవం. గాండీవి అను పేరు అర్జునుడికి ఏర్పడింది గాండీవం వలననే. అంటే గాండీవం - తానూ వేరు వేరు కాదు. ప్రతిజ్ఞ 
నేరవేర్చకపోతే తనతోపాటు గాండీవం కూడా అన్నిపాలు కావలసిందే అని నిష్కర్షగా చెప్పుతూ ఆ అస్త్రం యొక్క ఉత్కర్షను 
మరో విధంగా ఉట్టంకించాడు. 


అగ్నిలోనే ఎందుకు గాండీవంతో గాండీవి ప్రవేశిస్తాను అంటున్నాడో - ఇది కొంత ఆలోచించవలసిన విషయం. ఆ గాండీవం 
తనకు ఏ విధంగా లభించిందో దానితో ముడిపడి ఉన్నది దాని అంతం కూడా. అదే ఇందులో ఉన్న రహస్యం. 


గాండీవం దివ్యధనుస్సు. దానిని బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రుడు, వరుణుడు ఎన్నో వేల సంవత్సరాలు ధరించారు. చివరకు 
అది వరుణుడి దగ్గర నుండి అగ్ని గ్రహించాడు. ఖాండవ దహన సందర్భంలో అన్షిని ఇంద్రుడు బాధించకుండా కాపాడటానికి 
అగ్ని అర్జునుడికి ఇచ్చాడు. దానిని మరే ఆయుధం తాకినా అది బూడిదైపోవలసిందే. అదే అర్జునుడికి అతి ముఖ్యమైన ఆయుధం. 
అన్ని నుండి సం[క్రమించిన ఆ దివ్యాస్తం తనతో కూడా మళ్ళీ ఆ అన్నిలోనే ప్రవేశించటం జరగాలి అని అర్జునుడి ప్రతిజ్ఞలో 
ఉన్న అసలు రహస్యం. 

వ. అని పెలుచం బలికి, యప్పరమ కోదండంబు దెప్పించి, సజ్యంబు గావించి, గుణధ్వని నిగుడం జేయుటయుం 
బద్మనాభుండు పాంచజన్యంబు పూరించిె, దేవేంద్ర పుత్రుండు దేవదత్తం బొత్తె; నన్నాదంబులును దత్సైనిక 
సింహనాదంబులును దూర్యనినదంబులును నింగి వొంగం జెలంగె; నగ్గాండీవంబును నృత్తంబు సేసిన 
చందంబు నొంది; నస్తంబు గవదొనలు వెలువడి వెలింగ; నయ్యవసరంబునం గొండొక దెలివొంది 
పవననందను. డప్పురందరనందను వదనంబు వీక్షించి. 282 


ప్రతిపదార్థం: అని= ఆఫ్రకారంగా; పెలుచన్‌= గట్టిగా, అతిశయముగా; పలికి= ప్రతిజ్ఞచేసి; ఆ+పరమ, కోదండంబున్‌= ఆ ఉత్కృష్టమైన 
విల్టును; తెప్పించి= తెచ్చేటట్టు చేసి; సజ్యంబు కావించి= నారి ఎక్కుపెట్టి, గుణధ్వని= అల్లెత్రాటిమోత; నిగుడన్‌+చేయుటయున్‌= 
వ్యాపించేటట్టు చేయగా; పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబున్‌+పూరించెన్‌= తన శంఖమైన పాంచజన్యాన్ని ఊదాడు; దేవేంద్ర 
పుత్రుండు= అర్జునుడు; దేవదత్తంబు+ఒత్తెన్‌= తన శంఖమైన దేవదత్తాన్ని ఊదాడు; ఆ+నాదంబులును= ఆ రెండు శంఖాల 
శబ్దాలున్నూ; తద్‌+సైనిక+సింహనాదంబులును= ఆ సేనలయొక్క గర్జనలవంటి అరపులున్నూ; నింగి= ఆకాశం; పొంగన్‌+చెలంగెన్‌= 
అతిశయించేటట్లు (ఉబ్బేటట్టు) ఒప్పింది; ఆ+గాండీవంబు= ఆ గాండీవం అనే విల్లు; నృత్తంబు చేసిన+చందంబున్‌+ఒందెన్‌= నర్తించిన 
విధంగా అయింది; అ(స్త్రంబు= బాణం; కవదొనలు= అమ్ముల పొదుల జంటలు; వెలువడి= వెలుపలికి వచ్చి; వెలింగెన్‌= 'ప్రకాశించాయి; 
ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; కొండొక= కొంత; తెలివొంది= సంతోషించి, వికాసాన్ని పొంది; పవననందనుండు= భీముడు; 
ఆ+పురందరనందను+వదనంబు= ఆ అర్జునుడి ముఖం; వీక్షించి= చూచి. 


తాత్పర్యం: అని గట్టిగా పలికి, ఆ దివ్యకోదండాన్ని తెప్పించి నారి సారించి గుణధ్వని చేశాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం 


పూరించాడు. అర్జునుడు కూడా దేవదత్తాన్ని ఒత్తాడు. ఆ నాదాలూ, సైనికుల సింహనాదాలూ, వాద్యరవాలూ కలిసి 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 271 


ఆకాశాన్ని అంటాయి. గాండీవం నృత్యం చేసినట్టయింది. అ(స్రాలూ, అమ్ములపొదులూ వెలువడి వెలిగాయి. ఆ 
సమయంలో కొంత తేరుకొన్న భీముడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


క. “అతి తీవ్రమైన నీదగు । ప్రతిన కుపోద్దలము గాంగ బరంగిన ధీరో 
ద్ధతి పాంచజన్య రవమున । ధృతి తూలక యున్నె కురుపతికి నింద్రసుతా!” 283 


ప్రతిపదార్థం: ఇంద్రసుతా!= అర్జునా! అతి తీవ్రము+ఐన= మిక్కిలి తీక్షణమైన; నీది+అగు ్రతినకున్‌= నీ ్రతిజ్ఞకు; 
ఉపోదలము+కాంగన్‌= ప్రోత్సాహకంగా, ధైర్యం చెప్పినట్టుగా; పరంగిన= ఒప్పిన; ధీర+ఉద్దత= ధీరతతోడి ఉద్వృత్తికల (ధీరత 
మరియు ఆటోపంకల); పాంచజన్య, రవంబునన్‌= శ్రీకృష్ణుడి పాంచజన్యం అనే శంఖం యొక్క శబ్దంచేత; కురుపతికిన్‌= ఆ 
దుర్యోధనుడికి; ధృతి= ధైర్యం; తూలక+ఉన్ని?= చెడకుండా ఉంటుందా? 


తాత్పర్యం: 'ఓ అర్జునా! మిక్కిలి తీవ్రమూ, కఠలోరమూ అయిన నీ ప్రతిజ్ఞకు ప్రోత్సాహకంగా (ధైర్య గాంభీర్యాలూ, 
గర్యోద్దీపనలూ) ధీరతా, ఆటోపమూ కలిగిన శ్రీకృష్ణుడి పాంచజన్యం యొక్క (మోతతో ఆ దుర్యోధనుడి ధైర్యం 
నళించకుండా ఉంటుందా?” 


విశేషం: ఇంతకు పూర్వం వచనంలో కూడా పవననందనుడు ఆ పురందర నందనుని వదనంబు* అని పేర్కొనబడింది. ఇచ్చట 
భీముడు అర్జునుడిని సంబోధిస్తూ ఇంద్రసుతా! అని పేర్కొన్నాడు. అర్జునుడి ప్రతిజ్ఞా వాక్యాలు, వెంటనే పాంచజన్య దేవదత్తాలను 
పూరించటం - ఆ ధ్వని దేవేంద్రాదులను అలరించింది. ప్రతిజ్ఞ ఫలించాలంటే ముందుగా దేవతలు తథాస్తు అని అను[గ్రహించాలి. 
అట్టి అను[గ్రహాన్ని ఇంద్రుడు అతడి కుమారుడికి కలిగిస్తాడు అని సూచన. 


శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శబ్దం విజయుడి విజయానికి ఆమోదాన్ని తెలిపే ముందుసూచన. పాంచజన్య శబ్దం 
సాందీపని కుమారుడిని తెచ్చి ఇచ్చే సందర్భంలో యముడిని కూడా హడలెత్తించింది. ప్రభాసతీర్థంలో చనిపోయిన గురుపుత్రుడిని 
అక్కడ పంచజనుడు అనే రాక్షసుడు (మింగాడని భావించి వాడి శరీరాన్ని చీల్చగా అందులో ఉన్న శంఖమే పాంచజన్యమైంది. 
ఆ మహా గంభీర నినాదం దుర్యోధనుడి ధైర్యాన్ని తప్పక నశింపజేసి ఉంటుందని సారాంశం. 


వు అని యగ్గించె; నా సమయంబునం గోపంబు పెంపునను బూనికిపై భరంబునను భీమసేనుని సల్లాప 
సౌహార్ద్జంబునను దన డెందంబు శోకంబు డిందువడం గలయం గనుంగొని విజయుని వంది 
మాగధసందోహంబులు సంస్తుతించె; నట్టియెడ నిక్కడ. 284 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; అగ్గించెన్‌= పొగడాడు; ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; కోపంబు+పెంపునను= 
'క్రోధంయొక్క అతిశయంచేతను; పూనికిపైన్‌= ప్రయత్నంపై; భరంబునను= భారం చేతనూ (పూనికి+వైభవంబునను= 
'ప్రయత్నంయొక్క విభవము చేతనూ); భీమసేనుని= భీముడి; సల్దాప సౌహార్దంబునను= హితవచనాలతోడి మంచి మనస్సు 
చేతనూ; తన= తనయొక్క (అర్జ్హునుడియొక్క); డెందంబు+శోకంబు= మనస్సులోని దుఃఖం; డిందువడన్‌= తగ్గగా (అణగగా); 
కలయన్‌= అంతటా (బాగుగా); కనుంగొని= చూచి; విజయునిన్‌= అర్జునుడిని; వందిమాగధ సందోహంబులున్‌= స్తుతి పాఠకుల 
మొత్తములున్నూ; సంస్తుతించెన్‌= పొగడాయి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఇక్కడన్‌= ఈ మన కురుసైన్యంలో. 


తాత్పర్యం: అని పొాగడాడు; ఆ సమయంలో కోపతీ(వ్రతచేతను, ప్రయత్నాలు చేసే కార్యభారంచేతను, భీమసేనుడి 
హితవాక్యాల స్నేహభావంచేతను తన మనస్సు దుఃఖం తగ్గగా అంతటా కలయచూచిన అర్జునుడిని వందిమాగధగణాలు 
కీర్తించాయి. అదే సమయంలో మన కురుసైన్యంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


272 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ జననాథ! పాంచజన్య । ధ్వని గూడి చెలంగు దేవదత్తరవంబున్‌ 
విని, భీతి సంభ్రమంబుల । మన సైన్యము లెల్ల ఘూర్దమానము లయ్యెన్‌. 285 


ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా (ధృతరాష్ట్ర; పాంచజన్యధ్వనిన్‌+కూడి= శ్రీకృష్ణుడి శంఖమైన పాంచజన్యం యొక్క శబ్దంతో 
కూడుకొని; చెలంగు= ధ్వనించు; దేవదత్తరవంబున్‌= అర్జునుడి దేవదత్త శంఖ ధ్వనిని; విని; భీతి సంభ్రమంబులన్‌= భయంచేతనూ, 
తొట్రుపాటుచేతనూ; మన సైన్యములు+ఎల్లన్‌= మన సేనలు అన్నీ; ఘూర్షమానములు+అయ్యెన్‌= తిరుగుడు పడినట్టుగా 
అయ్యాయి (మిక్కిలి భ్రమణం (కదలిక) చెందినవి అయ్యాయి. 


తాత్పర్యం: ఓ ధృతర్యాష్ట మహారాజా! పాంచజన్య శబ్దంతో కూడుకొన్న దేవదత్త శబ్దాన్ని విని, మన సైన్యాలు 
భయంతో, తొట్రుపాటుతో మిక్కిలి చలించి పోయాయి. 


విశేషం: ప్రస్తుత కందపద్యంలో నరనారాయణు లిద్దరూ వారి వారి శంఖాలు పూరించిన విషయం తెలుపబడింది. ఇరువురూ 
ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఎంతటి దుస్తర కార్యమైనా అనాయాసంగా ఫలించి తీరుతుంది అని సూచన. ధ్వని విని భీతితో 
సైన్యాలు ఏ విధంగా కలత చెందినవో 'ఘూర్షమాన' అనే ప్రయోగంలో పద్యాంతమున ్రకటితం. 


క. _ అప్పుడు వేగులవారలు । సెప్పిన నంతయు నెథింగి సింధువిభుండు దన్‌ 
గప్పెడు నెవ్వగపెల్లున । నిప్పుల బడినట్లు గాలు నిలువ6గ లేమిన్‌. 286 


ప్రతిపదార్ద్హం: అప్పుడు= ఆ సమయంలో; వేగులవారలు= త్వరగా వార్తలు అందజేసే గూఢచారులు; చెప్పినన్‌= తెలుపగా; 
సింధువిభుండు= సైంధవుడు; అంతయున్‌+ఎటింగి= విషయమంతా తెలిసికొని (అనగా అర్జునుడి ప్రతిజ్ఞను బాగుగా తెలిసికొని); 
తన్‌= తనను; కప్పెడు= ముంచివేసే; నెవ్వగపెల్టునన్‌= అధికమైన చింతతో; నిప్పులన్‌+పడినట్టు= అన్నిలో పడినట్టు; 
కాలు+నిలువంగన్‌+లేమిన్‌= కాలు నిలపటానికి కాకుండటం చేత. 


తాత్పర్యం: వెంటనే వేగులవాళ్ళు చెప్పగా, అర్జునుడి ప్రతిజ్ఞను బాగుగా తెలిసికొని సైంధవుడు తనను అధికమైన 
విచారం (చింత) ఆవరించగా అగ్నిచేత తపించబడ్డట్టుగా కాలు నిలపటానికి సాధ్యంకాక. 


విశేషం: 'నెవ్వగపెల్టు" అంటే అధికమైన విచారం యొక్క అతిశయం. అధికమైన విచారం ఆవరిస్తే మనస్సు క్షణం కుదురుగా 
ఉండలేదు. చితాస్షి చచ్చిన శరీరాన్ని కాలిస్తే చింతాగ్ని క్షణక్షణోద్వేగంతో మనస్సును దహించి వేస్తుంది. చింతను అస్నితో పోల్చటం 
పరిపాటి. 'నిప్పులలో పడ్డట్టుగా కాలు నిలవకపోవటం' అనే అచ్చ తెలుగు పలుకుబడి, సైంధవుడి అప్పటి మనః పరిస్థితిని కళ్ళకు 
కట్టినట్టుగా తెలుపుతూ ఉన్నది. చారుడు అనగా వేగువాడు, వేగరి. కాని, తిక్కన ఇచ్చట వేగులవారలు అనటంవలన అతి త్వరగా 
వార్తలను అందించేవాళ్ళు అని (గ్రహించవలసి ఉన్నది. అన్యాయంచేసిన వ్యక్తి కొంత సుదూరంగా ఉండి, ప్రాణాపాయానికి గురి 
అవుతూ ఉన్నాడని తెలిసినప్పుడు, అత డేదో ఒక ఉపాయంతో బ్రతికి బయటపడటానికి గూఢచారులు వెంటనే వార్తను ఆ 
నిర్దిష్టవ్యక్తికి తెలపటం అనే పద్దతి ఆనాటి యుద్ధ తం[త్రంతో ఒక భాగంగా ఉన్నట్టు విదితం. 


అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుండు భయపడి దుర్యోధనునితో. జెప్పికొనుట (సం. 7-52-1) 


క. _ చని యాప్ప్తులైన బల వ । న్మనుజేంద్రులు గొలువనున్న మానవనాథుం 
గని యిట్లను సిగ్గు గడచి ।; తన యుల్లము. గలంచి వెలపు దల్లడవెట్టన్‌. 287 


ప్రతిపదార్థం: చని= పోయి; ఆప్తులు+ఐన= ప్రాణ స్నేహితులైన; బలవత్‌+మనుజ+ఇంద్రులు= బలంకలిగిన రాజులు; కొలువన్‌= 
బవిస్తూ ఉండగా; ఉన్న+ నాథున= ఉండ రాజును అనగా (! ; కణ = ; తన+ఉల్లమున= స్సును; 
సేవిస్తూ ఉండగా; ఉన్న+మానవనాథున్‌= ఉండే రాజును అనగా దుర్యోధనుడిని; కని= చూచి; తన+ఉల్లమున్‌= తన మనస్సును 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 273 


కలంచి= కలత కలిగించి; వెజపు= భయం; తల్లడ+పెట్టన్‌= చలింపజేయగా (బాధపెట్టగా); సిగ్గుగడచి= సిగ్గు విడిచి; ఇట్టు= 
ఇట్టా; అనున్‌= అన్నాడు. 

తాత్పర్యం: చింతతో కాలు నిలువలేకపోటంచేత త్వరగా దుర్యోధనుడి దగ్గరకు పోయి, బలవంతులైన రాజులతో 
కొలువుదీరి ఉన్న అతడిని చూచి భయం తనను బాధపెట్టగా, సిగ్గు విడిచి ఇట్లా అన్నాడు. 


ఉ. ఏ నొకరుండనే తనకు నెగ్గొనరించితి? నేల నాపయిం 
బూనినవాండు ఫల్గునుండు? పోర వధింపగ నెట్టి పాడి? మీ 
కీ నెజిసంతసంబు వగ పేటికి నా కెట యేని పోయెదన్‌ 
వాని ప్రతిజ్ఞ కద్దపడు వారె సురాసుర సిద్ధసాధ్యులున్‌. 288 


ప్రతిపదార్థం: తనకున్‌= ఆ అర్జునుడికి; ఏను= నేను; ఒకరుండనే+ఎగ్గొనరించితిన్‌?= ఒక్కడినే కీడు చేశానా?; ఏల= ఎందువలన; 
ఫల్లునుండు= అర్జునుడు; పోరన్‌= యుద్దంలో; వధింపంగన్‌= చంపటానికి; నాపయిన్‌= నా మీద; పూనినవాండు= ప్రయత్నిస్తున్నాడు; 
ఎట్టిపాడి= ఎటువంటి ధర్మం (ఏమి న్యాయం); మీకున్‌= మీకు; ఈ నెజి+సంతసంబు= ఈ సంతోషించటం; నాకున్‌= నాకు; 
వగపు+ఏటికి?= చింత ఎందుకు?; ఎటఏని+పోయెదన్‌= ఎక్కడికైనా వెళ్ళుతాను; వాని ప్రతిజ్ఞకున్‌= ఆ అర్జునుడి ప్రతినకు; 
సుర+అసుర, సిద్ధ, సాధ్యులున్‌= దేవతలు, రాక్షసులు, సిద్దులు, సాధ్యులు కూడా; అడ్డపడువారె?= అడ్డుపడేవారేనా? 


తాత్పర్యం: ఆ అర్జునుడికి నే నొక్కడినే కీడు చేశానా? ఎందుకు అతడు యుద్దంలో నన్నే వధించటానికి 
(ప్రయత్నిస్తున్నాడు? ఇది ఏమి ధర్మం? మీకు సంతోషించటం ఏమి న్యాయం? నాకు ఈ చింత ఎందుకు? ఎక్కడికైనా 
వెళ్ళిపోతాను. ఆ అర్జునుడి ప్రతిజ్ఞకు దేవదానవులు సిద్దసాధ్యులు కూడా అడ్డుపడలేరు. 


విశేషం: ఈ పద్యాలలో భయచకితుడైన సైంధవుడి మనస్థ్రితి చాలా చక్కగా ఆవిష్కరించబడింది. నేనొక్కడినేనా అతడికి కీడు 
చేసింది, ఎందుకు మరి నన్నే చంపటానికి ప్రయత్నం? మీరందరూ సంతోషంగా ఉండటం నేను మాత్రం ఇట్టా చింతించటమా? 
ఇది ఏమి ధర్మం? అని తనకు రక్షణ దొరకదని సందేహపడ్డాడు. 'ఎక్కడికైనా పోయి దాగుకొంటాను. ఇంతకంటె ఏమి చేసేది? 
అని భీతితో పరుగెత్తి వెళ్ళటానికి ఆలోచించాడు. అర్జునుడి ప్రతిజ్ఞ సామాన్యమైనది కాదు అని బాగా తెలిసిపోయింది. అందుకే 
అతడిని దేవతలు కూడా జయించలేరంటూ ఉన్నాడు. ప్రాణభీతి కలిగినప్పుడు ఒక వ్యక్తి ఎట్టా రకరకాలుగా ఆలోచించి ఎక్కడనో 
ఒక చోట తలదాచుకొనటానికి సంసిద్దుడౌతాడో ఇందులో తెలుపబడింది. విడివిడి వాక్యాల కూర్పు భయభభ్రాంత మనస్కతకు 
సూచన. 


వ. అనుచుం గొలువు గనుంగొని. 289 
తాత్సర్యం: అని అంటూ సభను అంతా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. ద్రోణ కర్ణ శల్య దుర్యోధనులుం గృప । బాహ్లికులును జముండు వట్టికొన్న 
వాని నైనం గావ వలంతురు వలచిన । నొల్లకున్న నెట్టు లొకొ యెజుంగ.” 290 


ప్రతిపదార్థం: (ద్రోణ, కర్ణ శల్య, దుర్యోధనులున్‌= (ద్రోణుడు, కర్షుడు, శల్యుడు, దుర్యోధనులునూ; కృప+బాహ్హికులునున్‌= 
కృపుడూ, బాహ్హికుడున్నూ; జముండు, పట్టికొన్న వానిన్‌+ఐనన్‌= మృత్యువుకు చిక్కినవాడు అయినప్పటికీ; వలచినన్‌= కోరితే; 
కావన్‌+వలతురు= రక్షించటానికి ఇష్టపడతారు; ఒల్లకున్నన్‌= ఇష్టపడక పోతే; ఎట్టులు+ఒకొ!= ఎట్లో; ఎజుంగన్‌= తెలియను. 


274 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (ద్రోణుడూ, కర్షుడూ, శల్యుడూ, దుర్యోధనుడూ, కృపుడూ, బాహ్హికుడూ - వీరందరున్నూ అనుకొంటే 
మృత్యువుకు లోనైనవాడినైనా రక్షించటానికి సర్వసమర్జులు. కాని, అట్టా అనుకోకపోతే మరి ఏ మౌతుందో 
తెలిసికొనలేకుండా ఉన్నాను.” 


నిశేషం: సైంధవుడికి భయంతోపాటు సందేహంకూడా బాగా కమ్ముకొనేసింది. (ద్రోణాదులు ఇష్టపడితే మృత్యువునుండైనా 
కాపాడగలిగే సమర్జులు. కాని, ఇష్టం లేకపోతే ఏ విధమో, అదే తెలియటంలేదు అంటున్నాడు. వలతురు అనే క్రియాపదం 
'కామిస్తారు, కోరుతారు ఇష్టపడతారు” అనే అర్భ్జాలలో వాడబడింది. వాళ్ళకు అక్కర అనుకుంటే ఎంతటి పనికైనా సంసిద్దులే 
కానీ నా విషయం ఏ విధం? అని సంశయ(గ్రస్త మనస్తత్వంలో మరీ పిరికివాడై పలాయనం చిత్తగించటానికి సర్వసన్నద్దంగా 
ఉన్నాడు. 


వ. అని వెందియు. 291 
తాత్పర్యం: అని మరియు. 


క. “పెదవులు దడుపుచు'. గాళ్ళున్‌ । గుదివడ వడంకుచు, మనంబు గొందలపడ.గా 
నిది 'యేటి మాట లాడెద(? । దుది€ బార్జుండు గానకుండ6 దొలంగన వలయున్‌. 292 


ప్రతిపదార్థం: పెదవులు+తడుపుచున్‌= పెదవులు ఎండిపోగా తడపుకొంటూ; కాళ్ళున్‌+గుదివడన్‌= కాళ్ళున్నూ కట్టువడగా; 
వడకుచున్‌= కంపిస్తూ; మనంబు= మనస్సు; కొందల పడన్‌= కలత చెందగా; ఇది+ఏటి, మాటలు+ఆడెదన్‌= ఇది ఎందుకు ఇట్టా 
మాటాడుతూ ఉన్నాను; తుదిన్‌= చివరకు; పార్భుడు కానకుండన్‌= అర్జునుడు చూడకుండా; తొలంగనవలయున్‌= తొలగిపోవాలి. 


తాత్పర్యం: పెదవులు ఎండిపోగా తడుపుకొంటూ, కాళ్ళు కట్టువడగా వణకుతూ, మనస్సు మరీ కలత చెందగా 
నే 'నెందుకిట్టా మాట్లాడుతూ ఉన్నాను? చివరకు పార్టుడికి కనిపించకుండా తొలగిపోవటమే శరణ్యం” అని 
అనుకొన్నాడు. 

విశేషం: భయమూ, సందేహమూ, తనకు రక్షణ దొరకదనే స్టిరనిశ్చయం ఏర్పడ్డప్పుడు, ఆసన్నమవుతున్న చావును 
తప్పించుకొనటానికి సైంధవుడికి చివరకు ఒకే ఒక ఉపాయం తట్టింది. అదే అర్జునుడికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళి 
దాగుకొనటం. ఇక్కడ శారీరకంగా అతనిలో కలిగే మార్పులు నోరెండిపోవటం, కాళ్ళు (క్రుంగిపోవటం. గుదివడన్‌= కాళ్ళు 


వెనుదీయటం; తగ్గటం, |క్రుంగటం అనే అర్జాలున్నాయి. 'గుదివడన్‌ అనే పదానికి వణకటం అని ఉన్నది. రెండో అర్జాన్ని గ్రహిస్తే 
పునరుక్తి అవుతుంది. అందువలన [క్రుంగు అనే అర్ద్జాన్నే (గ్రహించటం స్వారస్యం. గురివడు= కట్టుపడు - శబ్దరత్నాకరం. 


వ. మీయందటజిచేత ననుజ్ఞాతుండనకదా! పోయివచ్చిది ననవుడు నిజకార్యధురంధరుండగు నక్కురుధరణీవరుం 
డతని కిట్లనియె. 293 


ప్రతిపదార్దం: మీ+అందజచేతన్‌= కొలువులో ఉండే ప్రముఖులైన మీ అందరిచేత; అనుజ్ఞాతుండను+అ+కదా!= అనుమతిని 
పొందినవాడినే కదా! పోయివచ్చెదన్‌= పోయివస్తాను; అనవుడున్‌= అని అనిన వెంటనే; నిజ, కార్య, ధురంధరుండు+అగు= 
తన, పనియొక్క భారాన్ని భరించినవాడైన; ఆ+కురుధరణీవరుండు= ఆ దుర్యోధనుడు; అతనికిన్‌= ఆ సైంధవుడికి; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: మీ అందరిచేత అనుమతి పొందినట్లే కదా! పోయివస్తాను' - అని అనగా తన కార్యాన్ని సాధించటంలో 
నిపుణుడైన దుర్యోధనుడు అతడితో ఇట్టా అన్నాడు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 275 


మ. “మును నీ వెన్నితి విక్రమాఢధ్యు లని మమ్ముం గొందజన్‌; ద్రౌణి పెం 
పును, హార్దిక్యుబలంబు, సౌబలుని యేపుం జేవయున్‌, సోమద 
త్తుని ధైర్యంబును శౌర్యమున్‌, శలు మహా దోర్దర్వముం గూడనె 
న్నిన నీ కెట్లగు. జూడు మిట్టి మగలు న్వేయేల ని న్నిత్తురే? 294 


ప్రతిపదార్థం: నీవు; విక్రమ, బల+ఆఢ్యులు+అని= పరాక్రమమూ, శక్తి కలిగినవాళ్ళు అని; మమ్మున్‌+కొందజన్‌= దుర్యోధనాదులైన 
మమ్మల్ని కొందరిని; (ద్రౌణి పెంపును= అశ్చత్హామ జొద్ధత్యాన్ని; హార్దిక్యు బలంబున్‌= కృతవర్మ శక్తినీ; సౌబలుని+ఏపున్‌= శకుని 
గర్వాన్ని; చేవయున్‌= బలాన్ని; సోమదత్తుని, ధైర్యంబును, శౌర్యమున్‌= సోమదత్తుడి ధీరతనూ శూరతనూ; శలు= శల్యుడి యొక్క; 
మహా+దోస్‌+దర్పమున్‌= గొప్ప బాహుగర్యాన్ని; కూడన్‌= కూడా (సయితం); మును= పూర్వం; ఎన్నితి(వి= గణించావు; ఎన్నిన 
నీకున్‌= అట్టా గణించిన (లెక్కించిన) నీకు; ఎట్టు+అగున్‌+చూడుము= ఎట్టా అవుతుందో చూడుము; వేయి+ఏల?= పలుమాటలు 
ఎందుకు?; ఇట్టి+మగలున్‌= ఇటువంటి శూరులు; నిన్ను+ఇత్తురే?= నిన్ను అప్పజెప్పుతారా? 
తాత్పర్యం: “నీవు పూర్వం మమ్మల్ని కొందరిని గొప్ప బలపరాక్రమ సంపన్నులు అని గణించావు. అందులో 
అశ్వత్సామ ఉద్దతినీ, కృతవర్మ బలాన్నీ, శకుని గర్వాన్నీ బలాన్నీ, సోమదత్తుడి ధీరతనూ శూరత్యాన్నీ, శలు బాహుబల 
గర్వాన్నీ అెక్కించావు. అట్లా నీవు లెక్కించిన ఆయా శూరుల వలన నీకు ఏమి జరుగుతుందో చూస్తూ ఉండుము. 
అంత గొప్ప వీరులు నిన్ను అర్జునుడికి అప్పగిస్తారా! 
విశేషం: దుర్యోధను డిచ్చిన హామీ ఒక కొత్త తీరులో ఉన్నది. ఇంతకు ముందు నీవు ఒక్కొక్కరి శక్తిసామర్థ్యాలను తెలిపి ఉన్నావు. 
కదా! వారందరూ నీవు గణించిన బలపరా[క్రమాలనూ, బాహుబలదర్పాలనూ, ఏ విధంగా ప్రకటిస్తారో చూస్తూ ఉండుము. నిన్ను 
విడిచి వాళ్ళెక్కడకు పోతారు? అని అన్నాడు. ఇది జౌద్దత్యంలో భుజబలదర్చంతో గంభీరంగా చెప్పిన సందర్భం కాబట్టి తిక్కన 
ఇక్కడ మత్తేభ విక్రీడిత వృత్తాన్ని ప్రయోగించాడు. 
క. _ నమ్ముము, వెజవకు; మేనును । దమ్ములునుం గోట నీకు€ దాత్ప్సర్యముమై 

నిమ్మేటి మగలు సూరిెల । నెమ్మి నిలువ నింద్రు€ డైన నీ కదురగునే?' 295 


ప్రతిపదార్థం: నమ్ముము= మమ్ములను విశ్వసించుము; వెజవకుము= భయపడకుము; ఏనునున్‌= దుర్యోధనుడైన నేనూ; 
తమ్ములునున్‌= నా తమ్ముళ్ళునూ; నీకున్‌= నీకు; కోట= దుర్గం వంటి వాళ్ళు; ఈ+మేటిమగలు= ఈ గొప్ప శూరులు; 
తాత్పర్యముమైన్‌= తత్పరతతో నీ రక్షణలోనే ఆసక్తితో; నెమ్మిన్‌= ప్రీతితో; సూరెలన్‌= ప్రక్కభాగాలలో, పార్చంగా; నిలువన్‌= 
ఉండగా; నీకున్‌= నీకు; ఇంద్రుండు+ఐనన్‌= దేవేంద్రుడైనా? ఎదురు+అగునే?= ఎదురౌతాడా? 


తాత్సర్యం: మమ్మల్ని నమ్ముము. భయపడవద్దు. నేనూనా తమ్ముళ్ళూ నీకు కోటవలె ఉంటాము. ఇక ఈ 
మన శూరులంతా ని న్నెంతో జాగ్రత్తగా, (శ్రద్ధతో, ప్రీతిపూర్వకంగా ప్రక్కభాగాలలో నిలిచి సహకరిస్తారు. ఆ 
దేవేంద్రుడైనా నీకు ఎదురు రాలేడు.” 


నిశేషం: 'నిన్నిత్తురే? అని అంతకు ముందు చెప్పిన దుర్యోధనుడు -ఈ పద్యంలో “భయపడకు మమ్మల్ని నమ్ము అని గట్టిగా 
హామీ ఇచ్చాడు. కోటవలె మేము ఉంటాం అని అన్నట్టుగానే దుర్యోధనుడు ఇతరులు ప్రవేశించటానికి, సైంధవుడిని కనిపట్టటానికి 
వీలుకాని విధంగా 'ద్రోణాచార్యుల చేత వ్యూహం ఏర్పాటు చేయించాడు. కోట అనే మాటను అక్షరాలా చెప్పినట్టుగానే ఆచరించాడు. 
మాట ఇస్తే తనను నమ్మిన వాళ్ళకు (ప్రాణాల్ని కూడా ధారపోసే మనస్తత్వం దుర్యోధనుడిది. కోటవలె నిన్ను కాపాడితే ఆ అర్జునుడు 
కాదు వాళ్ళ బాబు కూడా ని న్నేమీ చేయలేడనటం ఎంతో సహజంగా ఉన్నది. 


276 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అని చుట్లనున్నరాజులం జూపిన నూజఅడిల్లి, యంత నిలువక నీ కొడుకుం దోడ్మొని ద్రోణుని కడకుం జని 
జయద్రథుండు దనకు నర్దునునకు ధనుర్విద్యా విభవంబు నందలి వాసి యెట్టి? దని యడిగిన, నతండు 
“నీకు నతనికి నాచార్యకంబు సమప్రకారంబ; యవ్వీరుండు వివిధ శ్రమంబుల యలజడి కోర్టి యలఘు 
ప్రయోగంబులు పెక్కులు సాధించుటం జేసి నీకంటె నధికుండై యుండు; నది యట్లుండె; నేను గలుగ 
నీ వా సవ్యసాచికి వెజివ వలదు; మద్దాణంబుల మజువున నున్న నిన్ను దేవతలకుం దేజథిచూడవచ్చునే? 
వివ్వచ్చునకుం బ్రవేశింపరాని బంధురవ్యూహంబు పన్నించెద/ గులధర్మంబు శిథిలంబు గాకుండ 
సమరంబు సేయు'మని చెప్పి వెండియు. 296 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; చుట్టన్‌+ఉన్న+రాజులన్‌= సమీప ప్రదేశాలలో లేదా నలు ప్రక్కల ఉండే రాజులను; చూపినన్‌= 
చూపించి నంతనే; ఊటిడిల్లి= ఉపశమించి (స్వస్థత-కుదురుపాటు చెంది); అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక; నీ కొడుకున్‌= 
నీ కుమారుడైన దుర్యోధనుడిని; తోడ్కొని= తీసికొని; ద్రోణుని+కడకున్‌= ద్రోణాచార్యుల దగ్గరకు; చని= పోయి; జయ(ద్రథుండు= 
సైంధవుడు; తనకున్‌+అర్జ్హునునకున్‌= తనకూ, ఆ అర్జునుడికీ; ధనుః+విద్యా, విభవంబు+అందలి, వాసి= విలువిద్యయొక్క 
నేర్పులోని అంతరం (భేదం); ఎట్టిది+అని+అడిగినన్‌= ఎటువంటిది అని అడుగగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; 
నీకున్‌+అతనికిన్‌= నీకూ, అతనికీ; ఆచార్యకంబు= నేర్పటం అనగా ఉపాధ్యాయత్వం; సమహ్రకారంబు+అ= సమానమే 
(సమానమైన పద్దతి కలదియే); ఆ+వీరుండు= ఆ అర్జునుడు; వివిధ 'ఛమంబుల+అలజడికిన్‌= పలు విధాల, పరిశ్రమల అలసటకు; 
ఓర్చి= సహించి; అలఘు ప్రయోగంబులు= గొప్పప్రయోగాలు; పెక్కులు= అనేకాలు; సాధించుటన్‌+చేసి= సాధించటం చేత; 
నీకంటెన్‌+అధికుండు+ఐ+ఉండున్‌= నీకంటె గొప్పవాడై ఉంటాడు (ఉన్నాడు); అది+అట్టు+ఉండెన్‌= దానిని అట్టా ఉండనీ; 
నేను కలుగన్‌= నేను ఉండగా; నీవు; ఆ+సవ్యసాచికిన్‌= ఆ అర్జునుడికి; వెజవవలదు= భయపడవద్దు; మత్‌+*బాణంబుల, 
మణువునన్‌+ఉన్న, నిన్నున్‌= నా బాణాల మరుగులో ఉండే నిన్ను; దేవతలకున్‌= దేవతలకు కూడా; తేటి చూడవచ్చున్‌+ఏ?= 
చూడటానికి వీలౌతుందా?; వివ్వచ్చునకున్‌= అర్జునుడికి; ప్రవేశింపరాని= చొచ్చుకొని రావటానికి వీలుకాని; బంధుర 
వ్యూహంబున్‌= గొప్ప వ్యూహాన్ని; పన్నించెదన్‌= ఏర్పాటు చేయిస్తాను; కులధర్మంబు= నీవర్ష ధర్మం (క్షత్రియుడవుగా నీవు 
చేయాల్సిన కర్తవ్యం); శిథిలంబు+కాకుండన్‌= సడలిపోకుండా; నశించకుండా ఉండేటట్టు; సమరంబు+చేయుము= యుద్ధం 
చేయుము; అని= ఆ విధంగా; చెప్పి= తెలిపి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్పర్యం: అని తనచుట్టూ ఉన్న రాజులను చూపించాడు. సైంధవుడు ఊరడిల్టాడు. అయినా అంతటితో ఆగక 
దుర్యోధనుడిని వెంటబెట్టుకొని ద్రోణుడివద్దకు వెళ్ళి, తనకూ అర్జునుడికీ ధనుర్విద్యా వైభవంలో ఉన్న తేడాను 
తెలుపుమని ఆయనను కోరాడు. “నీకూ, అర్జునుడికీ ఆచార్యకం ఒకటే, కాని, అర్జునుడు వివిధ పరి.శమలకు 
ఓర్చి గొప్ప గొప్ప ప్రయోగాలు అనేకం సాధించటం చేత నీకంటె అధికుడు” అని (ద్రోణుడు చెప్పాడు. అంతేగాక 
“నేనుండగా నీవు ఆ సవ్యసాచికి భయపడవద్దు. నా బాణాల రక్షణలో ఉన్న నిన్ను దేవతలకు కూడా తేరిచూడటానికి 
వీలుకాదు. అర్జునుడు ప్రవేశించటానికి వీలులేని గట్టి సేనా వ్యూహాన్ని పన్నుతాను. నీవు మాత్రం క్షత్రియధర్మం 
చెడకుండా యుద్ధం చేయుము” అని అన్నాడు ఇంకా. 


క. _ శ్రుతు లభ్యసించి తతుల । క్రతువులు సేసితి కులంబు రక్షించితి వీ 
వితరుల క్రియ మృత్యుభయా । న్వితుండవు గాం దగునె మేదినీవర! యింకన్‌. 297 


ప్రతిపదార్దం: మేదినీవర!= రాజా! (సైంధవా! అని సంబోధన); ఈవు= నీవు; (శ్రుతులు+అభ్యసించితి(వి)= వేదాలు వల్లె 
వేశావు; అతుల, [క్రతువులు+చేసితి(వి)= సాటిలేని యజ్ఞాలు కావించావు; కులంబు, రక్షించితివి= వంశాన్ని కాపాడావు; ఇతరుల 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 277 


(క్రియన్‌= సర్వసామాన్యులైన తక్కినవాళ్ళవలె; మృత్యుభయ+అన్వితుండవు= చావువలన భీతి కలవాడవు; కాన్‌+తగునే?= 
కావడం న్యాయమా! 


తాత్పర్యం: రాజా! సైంధవా! నీవు వేదాలు వల్లెవేశావు. సాటి లేని యజ్ఞాలు చేశావు. కులాన్ని కాపాడావు. 
సర్వసామాన్యు లైన ఇతరుల మాదిరి చావంటే భీతి కలవాడవు కావటం ధర్మమా? 


నిశేషం: అంతకు ముందు వచనంలో 'కులధర్మంబు శిథిలంబు కాకుండ సమరంబు సేయు'మని (ద్రోణుడు తెలిపాడు. 'స్వధర్శ్మే 
నిధనం [శ్రేయః అనే వాక్య సారాన్ని మరల తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ పేరు పెట్టి పిలవకుండా మేదినీవర! అని సంబోధించటం 
వలన నీ క్షత్రియత్యాన్ని నిలుపుమని హెచ్చరించినట్టయింది. 'కులంబు రక్షించితివి' అనే వాక్యం కూడా ఇప్పటి దాకా నీ వర్షధర్మాన్ని 
కాపాడావు. ఇకపైన కూడా ఆ ధర్మాన్ని విడువవద్దు అన్నాడు. అజ్ఞానులైన పిరికివాళ్ళు చావంటే భయపడుతారు. కాని, నీవు 
అందరివలె కాదు. వేదాలు చదివావు. అంటే ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించావు. పైగా సాటిలేనన్ని యజ్ఞాలు కూడా చేసి ఉన్నావు. 
ఇంత చదివీ, ఇన్ని చేసీ, ఇతరులవలె మృతికి వెరవటం తగదు అని అంటూ స్వధర్మాన్ని పాటించటమే కర్తవ్యం అని పదే పదే 
'సైంధవుడికి ద్రోణుడు తెలిపాడు. 


క. యాదవ కౌరవ పాండవు । లాదిగ6 గల యఖిలనృపులు నవ్యయ వృత్తిన్‌ 
మేదిని నిలుతురె క్రమమున. । బోదురు గా కెల్ల జనులు€ బోవు తెరువునన్‌. 298 


ప్రతిపదార్థం: యాదవ, కౌరవ, పాండవులు= యదువంశానికి సంబంధించిన వాళ్ళూ, కురువంశానికి చెందిన వాళ్ళూ, 
పాండురాజు కుమారులు; ఆదిగన్‌+కల= మొదలుగా ఉండే; అఖిల నృపులు= రాజులందరూ (సమస్త రాజులు); అవ్యయవృత్తిన్‌= 
నాశం లేని ప్రవర్తనతో; మేదినిన్‌= భూలోకంలో; నిలుతురు+ఎ?= స్థిరంగా ఉంటారా?; ఎల్లజనులు, పోవు, తెరువునన్‌= అందరూ 
పోయేదారిలో; [క్రమమునన్‌= వరుసగా; పోదురు కాక= పోతారు కదా! (అనగా ఎటువంటివారికినీ ఈ భూమిపైన నిలకడ లేదు; 
యాదవాదులందరున్నూ సామాన్యులవలెనే క్రమంగా మరణిస్తారు అని భావం.) 


తాత్పర్యం: యాదవులు, కౌరవులు, పాండుకుమారులూ మొదలుగా ఉండే సమస్త రాజులున్నూ వినాశంలేని 
ప్రవర్తనతో భూలోకంలోనే స్థిరంగా ఉంటారా? అందరూ పోయే దారిలోనే క్రమంగా వారందరూ పోతారు. 


నిశేషం: “మృత్యువుకు భయపడటం క్షత్రియుడవైన నీకు తగదు' అని పూర్వపద్యంలో చెప్పి, ప్రస్తుత పద్యంలో ఎవ్వరూ శాశ్వతంగా 
ఈ లోకంలోనే ఉండిపోరు. కాలక్రమంగా అందరూ కాలధర్మాన్ని పొందేవాళ్ళే, మృత్యువు ఎవరికైనా అనివార్యం. దాన్ని గురించి 
చింతించటం అవివేకం. మన ధర్మాన్ని మనం తప్పక నిర్వర్తించి తీరాలి - అని లోకసహజమైన రీతిలో ద్రోణుడు సైంధవుడి 
మృత్యుభయాన్న నివారించాడు. మృత్యువు ఎక్కడకు పోయినా, ఎప్పుడైనా తప్పకుండా సమయం ప్రకారం వచ్చి తీరుతుంది 
అని, ఎవరికైనా మృత్యువు ఖాయం అని నిర్దారణ చేశాడు. ఇంతకు ముందు ఎవ్వరూ ఏర్పాటుచేయని విధంగా గొప్ప వ్యూహాన్ని 
నీ ప్రాణరక్షణకు సిద్ధం చేస్తాను. భయపడవద్దని పూర్తి హామీ ఇస్తూ కూడా మృత్యువును తప్పించుకొనలేము అనే శాశ్వత సత్యాన్ని 
చెప్పి ద్రోణుడు అతడిని ఊరటపరచాడు. 


క. తపములు దానంబులు. జే । సి పడయు లోకంబు లెల్లం జేయలంతులు భూ 
మిపులకు సంగరవిద్యా । నిపుణత6 దల కుడిగి పోర నేర్దిన6 జాలున్‌.” 299 


ప్రతిపదార్థం: సంగరవిద్యానిపుణతన్‌= యుద్ధవిద్యలోని నేర్పరితనం చేత; తలయ+ఉడిగి= బెదరు వదలిపెట్టి; పోరన్‌+నేర్చిన= 
పోరాడటానికి నేర్చితే; చాలున్‌= చాలును; భూమిపులకున్‌= రాజులకు; తపములున్‌= తపస్సులున్నూ; దానంబులున్‌= దానాలున్నూ; 
చేసి= కావించి; పడయు+లోకంబులు+ఎల్లన్‌= పొందే ఉత్తమ లోకాలు అన్నీ; చే+అలంతులు= చేతికి అందుబాటులో ఉండేవే. 


278 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: యుద్దవిద్యలో నేర్చరితనంతో, బెదరు విడిచిపెట్టి పోరాడటానికి సర్వ్ససమర్జ్హులై సన్నద్ధంగా ఉండే 
రాజులకు తపస్సులూ, దానాలు చేసి పొందే ఉత్తమ లోకాలన్నీ (కరతలామలకాలే) చేతికి అందుబాటులో లోబడి 
ఉండేవే.” 


విశేషం: ప్రస్తుత పద్యంలో మరణం తరువాత ఉత్తమ లోకటప్రాప్తిని గురించి వివరించాడు. [ద్రోణుడు ఒకవైపున ధైర్యం చెబుతూనే 
మరోవైపు పరలోకప్రాప్తిని గురించి వివరిస్తున్నాడు. ఇటువంటి మాటలు ఇంకా భయాన్ని రేకెత్తించవచ్చును అని మనకు అనిపిస్తుంది. 
అతడు కావాలని పనిగట్టుకొని ధర్మాలు వల్లించటంలేదు. అప్రయత్నంగా అతడి నుండి ఆ మాటలు వస్తూ ఉన్నాయి. మృత్యుభీతిని 
తప్పించాలంటే ఆ మృత్యువు యొక్క స్వాభావికమైన ధరా 1న తదనంతర లోక(ప్రాప్తినీ తెలపటం సముచితం. అటువంటి ఉపదేశం 
అంతర్ముఖంగా ఒక బలిష్టమైన నిశ్చయాన్ని ప్రతిస్టింపజేస్తుంది. వీరోచితంగా పోరాడే శక్తిసామర్థ్యాలను కలిగిస్తుంది. ఈ పద్యంలో 
'చేయలంతులు” అనే అచ్చ తెలుగు పదబంధాన్ని తిక్కన ప్రయోగించాడు. చే+అలంతులు అని దీని విభజన. ఇందులో అలతి 
అనే శబ్దానికి అల్పమూ, తేలిక, సూక్ష్మము, చిన్నది అనే అర్జాలున్నాయి. అంటే చేతిలో తేలిగ్గా ఇమిడి (లోబడి) పోగలిగే సూక్ష్మమైన 
లేక చిన్నదైన వస్తువు వంటిది అని [గ్రహించవలసి ఉన్నది. 


క. అని యూజడిల్లం బలికిన ।; విని యతండు గలంకు దేటి, విభుండుం దానుం 
జని సంగ్రామోత్సాహం । బున బొదలిరి తూర్యఘోాషములు దివి ముట్టన్‌. 300 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; ఊటయడిల్లన్‌+పలికినన్‌= ఉపశమనం కలిగేటట్టు మాటాడగా; అతండు= సైంధవుడు; కలంకు 
తేటి= కలతనుంచి తేరుకొని అనగా కలత విడిచి; విభుండున్‌+తానున్‌= దుర్యోధనుడున్నూ, తానూ; చని= పోయి; 
తూర్యఘోషములు= వాద్యాల (మోతలు; దివిముట్టన్‌= ఆకాశాన్ని తాకగా; సం[గ్రామ+ఉత్సాహంబునన్‌= యుద్దాన్ని గూర్చిన 
ప్రయత్నంతో; పొదలిరి= ప్రకాశించారు (ఒప్పారారు). 


తాత్పర్యం: ఆ విధంగా (ద్రోణుడు సైంధవుడిని ఊరడించగా అతడు విని, కలత నుండి తేరుకొని, వాద్యాల 
('మైతలు మిన్నుముట్టుతూ ఉండగా యుద్దప్రయత్నంతో దుర్యోధనుడూ తానూ మిక్కిలి ప్రకాశించారు. 


విశేషం: ద్రోణుని ఊరడింపు మాటలు సైంధవుడిని కలత నుండి తేర్చడమే కాకుండా దుర్యోధన సైంధవులను ఇరువురునీ 

రణోత్సాహానికి పురికొల్పాయి. చింత తొలగి దాని స్థానే ఉత్సాహం కలిగినప్పుడు, ఆ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే వాద్యాల 

చప్పుడు విన్నప్పుడు ఒక కొత్త శోభు అంతకు ముందు లేని ఉబ్బూ, ప్రవర్హమానమైన గర్వమై పెరిగి ప్రకాశిస్తూ వ్యాపిస్తాయి. 

'పొదలిరి” అనే క్రియా పదంలో ఆ ఇరువురూ ఎట్టా ఒప్పారినారో తెలుపబడింది. 

వ. సర్వసైన్యంబులును దైన్యంబు వాసి కయ్యంబుకడంక నుల్లసిల్ల సైనికోత్తముల సింహనాదంబులు సెలంగి; 
నిత్తెజంగున భవత్తనయు శిబిరంబు సముద్యమ సుముఖం బయ్యె; నంత నక్కడ పాందడవాగ్రజుండు 
పాంచాలమాత్య్య పాండ్య యాదవ కేకయాది రాజలోకంబు శోకంబు దగుమాటల మలుంగం జేసి 
విడిదలకుం జన నియమించి, యనుజుల నచ్యుతునిం బెట్టికొనియున్న యెడ నగ్గోవిందుండు గాండీవి 


కిట్లనియె. 301 


'ప్రతిపదార్దం: సర్వ సైన్యంబులును= అన్ని సేనలున్నూ; దైన్యంబు+పాసి= దీనత్యాన్ని విడిచి; కయ్యంబు+కడంకన్‌= యుద్దంయొక్క 

ప్రయత్నంతో; ఉల్లసిల్లన్‌= సంతోషించగా; సైనిక+ఉత్తముల= సైనిక శ్రేష్టుల అనగా యోధవీరుల; సింహనాదంబులు+చెలంగెన్‌= 

గర్జనలవంటి అరుపులు ఒప్పాయి; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; భవత్‌+తనయు శిబిరంబు= నీ కుమారుడి సైన్యం విడిదిచేసిన 

చోటు; సముద్నమ, సుముఖంబు+అయ్యెన్‌= మిక్కిలి ప్రయత్సంతో ఎదురుముఖం (అభిముఖంగా) కలిగిందిగా అయింది;అంతన్‌= 
గ ట్‌ (రాయల 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 279 


పిమ్మట(ఆ సమయంలో); అక్కడన్‌= పాండవ శిబిరం ఉన్న చోట; పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మజుడు; 

పాంచాల, మాత్స్య, పాండ్య, యాదవ, కేకయ+ఆది, రాజలోకంబు= (ద్రుపదుడు, విరటుడు, పాండ్యరాజు, యాదవ ప్రముఖులు, 
కేకయదేశపు రాజు మొదలైన రాజుల సమూహంయొక్క; శోకంబున్‌= దుఃఖాన్ని; తగుమాటలన్‌= ఉచితాలైన మాటలతో; 
మలుంగన్‌+చేసి= ఉపశమించేటట్లు కావించి; విడిదలకున్‌= వారి వారి శిబిరాలకు; చనన్‌= పోయేటట్టు; నియమించి= ఆజ్ఞాపించి; 
అనుజులన్‌= తమ్ముళ్ళను; అచ్యుతునిన్‌= శ్రీకృష్ణుడిని; పెట్టికొని+ఉన్న+ఎడన్‌= ఉంచుకొని ఉండే సందర్భంలో; ఆ+గోవిందుండు= 
ఆ కృష్ణుడు; గాండీవికిన్‌= అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: సైన్యాలన్నీ దైన్యాన్ని వదలి యుద్గోత్సాహంతో పొంగారగా, యుద్దవీరులు సింహనాదాలు చేశారు. 
-ఈ విధంగా దుర్యోధనుడి శిబిరం ఎదురుదాడికి సిద్ధమై ప్రకాశించింది. ఇక అక్కడ ధర్మరాజు పాంచాల, మాత్స్య, 
పాండ్య, యాదవ, కేకయాది రాజుల శోకాన్ని తగిన మాటలతో మాన్ని, వారిని విడిదులకు పంపాడు. తమ్ముళ్ళతో 
కృష్ణుడితో కూడి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
క. “నాతో. దలపోయక రో । షాతురతం బ్రతినవట్టి తవనీనాథ 

వ్రాతంబు వినంగ; నిట్టులు । చేతాంకున డెప్పరంబు సేసితి కంటే! 302 


ప్రతిపదార్దం: నాతోన్‌= నాతో కూడా; తలపోయక= ఆలోచించకుండా; రోష+ఆతురతన్‌= కోపం యొక్క వేగంతో; అవనీనాథ, 
'వ్రాతంబు= రాజులయొక్క సమూహం; వినంగన్‌= వినేటట్టుగా; ప్రతిన పట్టితి(వ)= ప్రతిజ్ఞ పట్టావు; ఇట్టులు= ఈ విధంగా; 
చేతాంకునన్‌= సాహసంతో; డెప్పరంబు+చేసితి(వి= అశక్యమైన దాన్నిగా చేశావు; కంటే!= చూశావా! 


తాత్పర్యం: నాతో ఆలోచించకుండానే కోపవేగంతో రాజులందరూ వినేటట్టు ఇట్లా సాహసంతో అశక్యమైన ప్రతిజ్ఞ 
చేశావు; చూచావా! 


విశేషం: 'అంత తీవ్ర ప్రతిజ్ఞ చేసేటప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా, కనీసం ఆప్తమిత్రుడనైన నాతో కూడా 
సం(ప్రదించకుండా, సమస్తరాజ సమూహ సమక్షంలో అందరూ వినేటట్టు ఇంతసాహసానికి ఒడిగట్టావు. ఇది నిజంగా అశక్యమైనది' 
అని కృష్ణుడు అన్నాడు. అఘటనఘటనా సమర్ధుడైన కృష్ణుడికే అర్జునుడి ప్రతిజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగించింది. డెప్పరము అనే పదాన్ని 
ఈ సందర్భంలో వివిధార్దాలు స్ఫురించేటట్టు తిక్కన ఎంతో అర్థవంతంగా ప్రయోగించాడు. 'డెప్పరము” అనే పదానికి, ఆపద, 
అశక్యం, అధికమైనది, ఆపద కలిగించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది - అనే అర్జాలున్నాయి. ఆ అర్జాలన్నీ ఈ సందర్భంలో సరిపోతాయి. 
సాహసం అనే అర్ధంలో చేతాంకు అను అచ్చ తెనుగు పదం ఎంతో అర్ధవంతంగా ఉన్నది. ఎంత బరువైన భావాన్నయినా అచ్చ 
తెనుగులో అతిసులభంగా అవలీలగా, ప్రస్ఫుటం చేయవచ్చునని ఇటువంటి పదాల కూర్పుల వలన విదితమౌతూ ఉన్నది. 
'కామక్రోధోదృవమైన వేగాన్ని అరికట్టిన వాడే యోగ్యుడు, సుఖి అయిన నరుడు' అని గీతోపదేశ సందర్భంలో తెలిపిన భావంయొక్క 
స్ఫురణ 'రోషాతురి అనే ప్రయోగంలో అభివ్యక్తమైంది. 


క. _ అస్తమయమునకు మును రిపు । మస్తకముం దునుమవలయు; మన కిది సాలన్‌ 
దుస్తరమును నగు; నస్త । వ్యస్తం బగునేని నాకు వగపు గదిరెడున్‌. 303 


ప్రతిపదార్దం: అస్తమయమునకున్‌+మును= సాయంకాలానికి (అంటే ప్రొద్దు గ్రుంకకముందే) మునుపే; రిపు= శత్రువుయొక్క; 
మస్తకమున్‌= తలను; తునుమవలయున్‌= నరికివేయాలి; ఇది= ఈ పని; మనకున్‌= మనకు; చాలన్‌= మిక్కిలి; దుస్తరమునున్‌= 
అసాధ్యమే; అగున్‌= అవుతుంది; అస్తవ్యస్తము= వ్యత్యస్తం; అగున్‌+ఏని= అయితే; నాకున్‌= నాకు; వగపు+కదిరెడున్‌= చింత 
కలుగుతుంది. 


280 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: పొద్దుగుంకే లోపల శత్రువు తల నరికివేయాలి. ఈ పని చాలా దుష్కరమే అవుతుంది. వ్యత్యస్తం 
అయిందా - నాకు చింత కలుగుతుంది. 


నిశేషం: సాయంకాలం లోపల తల నరికివేయాలి. ఇది అంత తేలికైన పనేమీ కాదు. చాలా దుష్కరమైనది. దీనికి వ్యతిరేకంగా 
జరిగితే మాత్రం నాకు మిగిలేది వగపే అని కృష్ణుడు అన్నాడు. ఇది చాలా పకడ్చందీగా ఒక పథకం ప్రకారం మహానిగూఢంగా 
ఎంతో చురుకుగా జరగవలసిన పని అని తెలుస్తూ ఉన్నది. ఏ కొంచెం పొరపొచ్చెం, తప్పిదమూ జరిగినా అది తనకు దుఃఖాన్నీ 
కీడునూ కలిగిస్తుందని, (క్రీడిని బహుజాగరూకుడిగా ఉండవలసిందిగా కృష్ణుడు సూచిస్తూ ఉన్నాడు. 


వ. మనవేగులవారువచ్చిరి;వారుసెప్పిన తెజింగు వినుము:'నీవు ప్రతిజ్ఞ సేసినప్పుడు మోసిన చిందంబులపెల్లునన్‌ 
బెదరి యవ్వీటివారు గవ్వడి కొడుకు చావునకుం గోపించి యిప్పుడ యెత్తి వచ్చు నని రథకరితురంగంబుల 
నాయితంబుసేయుచుండ, సైంధవుండు దనచారులచేత నీ యాడిన మాటలు విని, వెజచఅచి కురురాజు 
గొలువున్న చోటికి. జని, సిగ్గటి నిన్ను నద్గించి, నీ ప్రతిన యెజింగించి, యతం డలిగిన మీరు గావలే రని 
పలికి, తా నెందేనియుం బోయెద ననిన, నమ్మనుజపతి గురు కృతవర్మ కృప కర్ణ శల్యాశ్వత్థామ ప్రభృతులగు 
మేటి మగలం బేర్కొని 'వీరును నా తమ్ములును గలుగ నరునకు నిన్ను జుట్టనవ్రేలనుం జూపవచ్చునే యని 
భయంబు వాపె; భారద్వాజుండును మహోత్సాహుండై దురవగాహ వ్యూహ విధానంబున జయద్రథుం 
జేరకుండ నిన్ను నిలువరించువాండయ్యె; అది యట్టిద; వా రొక్కొక్కరుండు గెలువరాని యట్టి జెట్టి జోదు; 

ఇ లబ థ్‌ [యో ల 
లందబు నొక్కపనికిం దలకొని నిలిచిన గలుచుట యశక్యంబు గాదె! ఇక్కార్యం బార్యు లగు నాప్తజనంబులం 
గూర్దికొని విచారింపవలయు' ననవుడు వివ్వచ్చుండు నవ్వుచు నిట్లనియె. 304 


ప్రతిపదార్హం: మన, వేగులవారు= మన గూఢచారులు; వచ్చిరి= వచ్చారు; వారు= ఆ చారులు చెప్పిన; తెణంగు= చెప్పిన విధం; 
వినుము; నీవు ప్రతిజ్ఞ చేసినప్పుడు= నీవు శపథం చేసిన సందర్భంలో; మోసిన చిందంబుల పెల్టునన్‌= శబ్దించిన శంఖాల 
అతిశయంచేత; బెదరి= భయపడి; ఆ+వీటివారు= ఆ శిబిరంలోని వాళ్ళు; కవ్వడి= అర్జునుడు; కొడుకు చావునకున్‌= అభిమన్యుడి 
మరణానికి; కోపించి= కోపపడి; ఇప్పుడు+అ= ఈ క్షణమే; ఎత్తి వచ్చును+అని= దండెత్తి వస్తాడని; రథ, కరి, తురంగంబులన్‌= 
తేరులను, ఏనుగులను, గుర్రాలను; ఆయితంబు+చేయుచుండన్‌= సిద్ధం చేస్తూ ఉండగా; సైంధవుండు= జయద్రథుడు; తన 
చారులచేతన్‌= తన వేగులవాళ్ళ వలన; నీ ఆడిన, మాటలు= నీవు పలికిన ప్రతిజ్ఞా వాక్యాలు; విని; వెజచఅచి= భయపడి; 
కురురాజు= దుర్యోధనుడు; కొలువు+ఉన్న చోటికిన్‌= సభను తీర్చిన ప్రదేశానికి; చని= పోయి; సిగ్గు+అటి= సిగ్గు విడిచి; నిన్నున్‌= 
నిన్ను; అగ్గించి= పొగడి; నీ ప్రతిన ఎటింగించి= నీ శపథం తెలిపి; అతండు= అర్జునుడు; అలిగినన్‌= కోపించగా; మీరు కావలేరు= 
మీరు నన్ను కాపాడలేరు; అని పలికి= అని మాటాడి; తాను= ఆ సైంధవుడు; ఎందేనియున్‌+పోయెదన్‌+అనినన్‌= ఎక్కడికైనా 
వెళ్ళిపోతాను అని చెప్పగా; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; గురు, కృతవర్మ, కృప, కర్ణ శల్య+అశ్వత్సామ 'ప్రభృతులు+అగు= 
(ద్రోణుడు, కృతవర్మ, కృపాచార్యులు, కర్టుడు, శల్యుడు, అశ్చత్స్ధామ మొదలైనవారగు; మేటిమగలన్‌= గొప్పశూరులను; పేర్కొని= 
పేర్చుపెట్టి ఉచ్చరించి; వీరును= ఈ పేర్కొన్న శూరులునూ; నా తమ్ములునున్‌= నా తమ్ముళ్ళునూ; కలుగన్‌= ఉండగా; నిన్నున్‌= 
నిన్ను; జుట్టన(వ్రేలనున్‌= చూపుడు వ్రేలితో (తర్జనితో); చూపవచ్చునే?= చూపటానికి అవుతుందా?; అని; భయంబు+పాపెన్‌= 
అని భయాన్ని పోగొట్టాడు; భారద్వాజుండునున్‌= 'ద్రోణాచార్యుడున్నూ; మహా+ఉత్సాహుండు+ఐ= మిక్కిలి ఉత్సాహం (ప్రయత్నం, 
కలవాడై; దుర్‌+అవగాహ వ్యూహ విధానంబునన్‌= ప్రవేశించటానికి వీలుగాని మొగ్గరం యొక్క ఉపాయంచేత; జయద్రథున్‌= 
'సైంధవుడిని; చేరకుండన్‌= సమీపించకుండా; నిన్నున్‌= నిన్ను; నిలువరించువాండు+అయ్యెన్‌= నిలుపు (ఆపు) లేదా ఎదుర్కొనేవాడు 
అయ్యాడు; అది+అట్టిది+అ= అది అటువంటిదే; వారు= ఆ కౌరవవీరులు; ఒక్కొక్కరుండు+అ= ఒక్కొక్కడున్నూ; గెలు వరాని+అట్టి 
జెట్టిజోదులు= జయించటానికి వీలుకానటువంటి శూరులైన (శ్రేష్టులైన) యోధులు; అందణున్‌= ఆ వీరులందరూ; ఒక్క పనికిన్‌= 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 281 


ఒకే కార్యానికి; తలకొని= యత్నించి; నిలిచినన్‌= నిలబడితే; గెలుచుట= జయించటం; అశక్యంబు+కాదె!= అసాధ్యం అవుతుంది 
కదా! ఈ+కార్యంబు= ఈపని; ఆర్యులు+అగు+ఆప్రజనంబులన్‌= పూజ్యులైన ప్రాణమి(త్రులను; కూర్చికొని= ఒకటిగా సమావేశ 
పరచి; విచారింపన్‌ వలయున్‌= ఆలోచించాలి; అనవుడున్‌= అనిన అనంతరం; వివృచ్చుండు= అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: మన గూఢచారులు వచ్చారు, ఇట్టా చెప్పారు వినుము. 'నీవు ప్రతిజ్ఞ చేసినప్పుడు (మోగించిన శంఖనాదాల 
ఆర్భటికి బెదరిపోయి కారవపక్షంవారు, కొడుకు చావుకు కోపించి అర్జునుడు ఇప్పుడే యుద్దానికి రావచ్చునని 
చతురంగబలాలను సిద్దంచేయటం మొదలు పెట్టారు. సైంధవుడు తన గూఢచారుల వలన న్స్‌ ప్రతిజ్ఞ గురించి 
తెలిసికొని, భయపడి, దుర్యోధనుడు కొలువు తీర్చిన చోటికిపోయి, సిగ్గువదలి, నిన్ను కీర్తించి, నీ ప్రతిజ్ఞను తెలిపి, 
నీవు కోపిస్తే కాపాడగలిగినవారు వారిలో లేరని చెప్పి, తానెక్కడికైనా పారిపోతానని అన్నాడు. దుర్యోధనుడు, ద్రోణ, 
కృతవర్మ, కృప, కర్ణ, శల్యాశ్వత్భామాదులను పేర్కొని, వారూ, కౌరవ సోదరులూ ఉండగా అర్జునుడు అతడివైపు 
వేలెత్తి చూపలేడని భయం పోగొట్టాడు. (ద్రోణాచార్యుడు కూడా ఉత్సాహాతిశయంతో అసాధ్యమైన వ్యూహాన్ని రచించి 
నీవు సైంధవుడిని సమీపించకుండ అడ్డగించటానికి సిద్ధమయ్యాడు. అది అట్లాగే జరుగుతుంది. కౌరవవీరులలో 
ఒక్కొక్కరు గెలువరాని జగజెట్టులు. వారందరూ కలిసి ఒక్కటిగా నిలిచి ఒకపని సాధించటానికి పూనుకొన్నప్తుడు 
వారిని గెలవటం అసాధ్యంకాదా? కాబట్టి ఆత్మీయులైన ఉత్తములతో ఆలోచించి మనకార్యాన్ని నిశ్చయించాలి' 
అనగానే అర్జునుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు. 


అర్జునుడు కృష్ణునితో. దన ప్రతిజ్ఞానిషయంబులైన నాక్యంబులు సెప్పుట (సం. 7-53-31) 


క. _ వారి నెజుంగుదు నేనును; । వారలు న న్నెటుంగుదురు; భవత్సాహాయ్య 
స్పార బలోద్ధతి గలుగంగ । వారే తప్పింప6 జాలువా రీపూన్నిన్‌? 305 


ప్రతిపదార్దం: నేనునున్‌= నేనున్నూ; వారిన్‌= ఆ కౌరవపక్షంలోని వాళ్ళను; ఎజుంగుదున్‌= ఎరుగుదును; వారలున్‌= కౌరవపక్షం 
వాళ్ళున్నూ; నన్నున్‌= నన్ను; ఎజుంగుదురు= ఎరుగుదురు; భవత్‌+సాహాయ్య, స్పార, బల+ఉద్ధతి= నీయొక్క తోడ్పాటు అనే 
ఒప్పిదమైన బలగర్వం; కలుగంగన్‌= ఉండగా; ఈ పూన్కిన్‌= ఈప్రయత్నాన్ని; తప్పింపన్‌+చాలువారు= భగ్నం కలిగించేవాళ్ళు; 
వారే?= వాళ్ళేనా? 

తాత్పర్యం: నాకు వారు తెలుసు, వారికి నేను తెలుసు. నీ సహకారం అనే బలగర్వమే నాకు తోడుగా ఉంటే 
ఈ ప్రయత్నాన్ని తప్పించగలిగేవారు వారేనా? (ఈ ప్రయత్నాన్ని భంగపరచటానికి నీ సహాయం ఉన్నంతకాలమూ 
ఎవరివలనా వీలుకాదని భావం.) 

నిశేషం: శ్రీకృష్ణుడు అంతకుముందు 'అర్యులైన ఆప్రజనాన్ని సమకూర్చుకో - వారితో విచారించు” అన్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడి 
కంటె ఆప్తుడైన వ్యక్తి ఎవ్వడున్నాడు? అతడే నిజంగా ఆర్యుడైన ఆప్త స్నేహితుడు. అసలు రహస్యం శ్రీకృష్ణుడి మాటలలోనే 
అర్థమయింది. అందుకే అర్జునుడు నవ్వుతూ నీయొక్క తోడ్పాటు అనే బలగర్వం నాకుంటే చాలు ఈ ప్రయత్నాన్ని మరెవ్వరు 
భంగపరిచే సమర్భులు కారు; ఎవ్వరూ అంతటి వాళ్ళు కౌరవపక్షంలో లేరు - అనే అర్జునుడి దృఢవిశ్వాసం ఇందులో పరోక్షంగా 


సూచితం. 


వ. ఏను జయద్రథుం జంపుటకుం దమకించి తజఖుమునప్పడు నాకు నెవ్వరడ్డంబు సొచ్చి రేనియు. 306 


282 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఏను= నేను; జయద్రథున్‌= సైంథవుడిని; చంపుటకున్‌= సంహరించటానికి; తమకించి= తొందరపడి; 
తయిమునప్పుడు= వెంబడించి, పరుగెత్తించేటప్పుడు; నాకున్‌= నాకు; ఎవ్వరు+అడ్డంబు+చొచ్చిరి+ఏనియున్‌= ఎవ్వరైనా అడ్డం 
(నివారించటానికై) ప్రవేశిస్తే. 


తాత్పర్యం: నేను జయదద్రథుడిని చంపటానికి తొందరగా వెంబడించి వేటాడుతుంటే ఎవరు నాకు అడ్డం వచ్చినా. 


మ. పటు నారాచ పరంపరా ప్రసర దర్వం బేర్వడం బేర్పిత 
ద్ధ్హట సంఘంబును ఘోటక వ్రజము శుంభత్‌స్యందనౌఘంబు ను 
ద్ద కుంభి ప్రకరంబునుం బొదివి విధ్వంసంబు గావించి నె 
త్తుట జొత్తిల్లైెడునట్లు సేయుదు సమిద్ధూభాగ మత్యుగ్రతన్‌. 307 


ప్రతిపదార్హం: పటు+నారాచ= తీవ్రములైన బాణాల; పరంపరాప్రసర= వరుసల వ్యాపనం యొక్క; దర్పంబు= గర్వం; ఏర్పడన్‌= 
కలిగేటట్టు (స్పష్టపడేటట్టు); పేర్చి= విజ్బంభించి; తత్‌+భట, సంఘంబును= ఆ కౌరవులయొక్క భటుల మొత్తాన్ని; ఫోటక+(వ్రజమున్‌= 
గుర్రాల మొత్తాన్ని; శుంభత్‌+స్యందన+ఓఘంబున్‌= శోభిస్తూ ఉండే రథాల మొత్తాన్ని; ఉద్భట, కుంభి, ప్రకరంబునున్‌= గొప్ప యేనుగుల 
సమూహాన్ని; పొదివి= ఆక్రమించి (క్రమ్మి; విధ్వంసంబు కావించి= హతం చేసి; సమిత్‌+భూభాగము= రణరంగం; అతి+ఉ(గ్రతన్‌= 
మిక్కిలి ఘోరంగా; నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్లైడు అట్టు= తడిసేటట్టు; చేయుదున్‌= చేస్తాను. 
తాత్పర్యం: తీవ్రబాణ పరంపరలను ప్రయోగించే గర్వం అతిశయించేటట్టు విజృంభించి, భటులు, గుర్రాలు, 
రథాలు, ఏనుగులు - వీటి మొత్తాలను చుట్టుముట్టి మట్టుపెట్టి రణరంగాన్ని నెత్తుటితో తడిపి వేస్తాను. 
విశేషం: ప్రస్తుత పద్యం మత్తేభవిక్రీడితం, ఇందులో ఉద్భట కుంభి ప్రకరంబు యొక్క ప్రసక్తి కూడా సందర్భవశాత్తూ ప్రకటితమైంది. 
ప్రతిజ్ఞా వాక్య విషయాలు చెప్పే అర్జునుడి గర్వాతిశయాన్ని ఈ పద్యం వివరిస్తూ ఉన్నది. అర్జునుడు చెప్పే పద్ధతిలోని ఉద్ధతి 
మత్తేభ వి[్రీడిత వృత్తగతిలో ప్రతిఫలించింది. 
క. _ కౌరవ సైన్యంబుల6 గల । వీరుల యస్తములు నాదు వివిధాస్త్రగతి 

క్రూర ప్రవాహముల కెదు | రే! రాజీవాక్ష! యాదరింపకు వారిన్‌. 308 
ప్రతిపదార్దం: రాబీవాక్ష!= కృష్ణా; కౌరవ సైన్యంబులన్‌= కౌరవసేనలలో; కల= ఉన్నట్టి; వీరుల అస్త్రములు= వీరుల బాణాలు; 
నాదు= నాయొక్క; వివిధ+అస్త్ర, గతి, క్రూర, ప్రవాహములకున్‌= రకరకాల అస్త్రాల పోకడలచేత నొప్పించే ప్రవృత్తులకు; 
ఎదురు+ఏ!= సాటియే!; వారిన్‌= ఆ కౌరవులను; ఆదరింపకు= లక్ష్యపెట్టకుము. 
తాత్పర్యం: ఓ కృష్ణా! ఆ కౌరవ వీరుల అస్త్రాలు, నా యొక్క రకరకాల అస్త్రాల పోకడలతో నొప్పించే ప్రవృత్తులకు 
ఎదురు నిల్వగలవా? వాళ్ళను లక్ష్య పెట్టవద్దు. 
క. వెజఖంగుపడి కుంభభవుండుం । బెజరథికులు.( జూచుచుండ బీరము లావున్‌ 

మెఅియం జలము నెజియంగ6 దల । దథింగెద సైంధవుని; నేల తల(ెదు కృష్ణా! 309 
ప్రతిపదార్థం: కృష్ణా!= కృష్ణా; కుంభసంభవుండున్‌= ద్రోణాచార్యుడూ; పెజరథికులున్‌= ఇతర వీరులూ; వెణంగుపడి= నిశ్చేష్టులై; 
చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; బీరమున్‌= శౌర్యమూ; లావున్‌= బలమూ; మెజయన్‌= ్రకాశించేటట్టు; చలము= 


మాత్సర్యం; నెజయంగన్‌= నిండేటట్టుగా; సైంధవుని తలన్‌= సైంధవుడి శిరస్సును; తటి./గదన్‌= నరికివేస్తాను; ఏల?= ఎందుకు; 
తలతఆదు?= భయపడతావు? 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 283 


తాత్పర్యం: ఓ కృష్టా! ఆ (ద్రోణాచార్యుడు, తక్కిన వీరులు భయచకితులై చూస్తూ ఉండగా నా శౌర్యమూ, బలమూ, 
(ప్రకాశించేటట్టు, మాత్సర్యం నిండుకొనేటట్టు ఆ సైంధవుడి తలను నరికివేస్తాను. ఎందుకు నీవు భయపడతావు? 


నిశేషం: ఈ కందపద్యంలోని (ప్రాసస్టానాలలోని శకటరేఫల పరుషోచ్చారణ వెక్కసమైన కసితో కరకరమని సైంధవుడి తలను 
నరికే తీరును సూచిస్తూ ఉన్నది. ఒక విధమైన లయ పద్దతిలో వాని తల నరికి నాట్యం చేయిస్తాను అన్నట్టు పద్యగతి సాగింది. 
ప్రతిజ్ఞా నిర్వహణలో ఇది ఎట్లా జరుగుతుందో అన్న సంకోచం శ్రీకృష్ణుడిని కొంత చలింపజేస్తూనే ఉన్నది. ఆప్రజన సహకారం 
వలన తప్పక తన ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అర్జునుడి నమ్మకం. ఇతడు నన్నే నమ్మినాడు. దుస్తరమైన ఈ కార్యాన్ని ఎట్లా 
ఫలింపజేయాలి? అనే సందేహమూ, సంతాపమూ కృష్ణుడిని చలింపజేస్తున్నాయి. అది గమనించి అర్జునుడు 'తలథడెదు కృష్ణా!' 
అంటున్నాడు. 


క. _ కురుపతి బలముల యేలా, । చరాచరములైన భూతజాలము లెల్లం 
దరతరమ యడ్డపడినం । దెరలిచి పడవైతు సింధుదేశాధీశున్‌. 310 


ప్రతిపదార్థం: కురుపతి బలముల+ఏల?= దుర్యోధనుడి సేనలనే ఏల?; చర+అచర, భూతజాలములు+ఎల్లన్‌= జంగమ 
స్టావరాలైన జీవరాసులు అన్నీ; తరతరమ= పరంపరగా (వరుసపెట్టి) లేదా మిక్కిలిగా; అడ్డపడినన్‌= ఎదుర్కొన్నప్పటికీ; తెరలిచి= 
తొలగించి; సింధుదేశ+అధీశున్‌= సైంధవుడిని; పడవైతున్‌= చంపివేస్తాను. 


తాత్పర్యం: ఒక్క కురుపతి సైన్యాలు ఏమిటి? సమస్త చరాచర ప్రాణికోటిమొత్తం వరుసపెట్టి ఎదుర్కొన్నా 
తొలగించి, సైంధవుడిని చంపిపడేస్తాను. 


ఆ. గురుని యలవు6 జలము వెరవును గలంచి నీ । యాన, గాండివంబు నాన, దివ్య 
శరము లాన, యొల్లి సెంధవు తల యెల్ల । భంగి6 దునిమివైతు( బగజు దల/శ. 311 


ప్రతిపదార్థం: పగటు= శత్రువులు; తలంశన్‌= భీతి చెందగా; గురుని= (ర్రోణాచార్యుడి; అలవున్‌= బలాన్ని; చలమున్‌= 
మాత్సర్యాన్ని; వెరవును= ఉపాయాన్ని; కలంచి= కలత నొందించి; నీ+ఆన= నీమీద ఒట్టు; గాండీవంబు+ఆన= నా గాండీవ 
ధనుస్త్సుమీద ఒట్టు; దివ్యశరములు+ఆన= దివ్యాస్తాల మీద ఒట్టు; ఎల్లభంగిన్‌= అన్ని విధాల చేత; ఎల్లి= రేపు; సైంధవుని 
తలన్‌= సైంధవుడి శిరస్సును; తునిమివైతున్‌= ఖండిస్తాను. 
తాత్పర్యం: పగవారు భీతిచెందేటట్టుగా ద్రోణుడి బలాన్నీ మాత్సర్యాన్నీ ఉపాయాన్నీ కలచివేసి నీమీద ఒట్టు, 
గాండివంపైన ఒట్టు, దివ్యాస్తాలపై ఒట్టు ఏ విధంగానైనా సరే రేపు ఆ సైంధవుడి తలను ఖండించివేస్తాను. 
విశేషం: సైన్యాధ్యక్షుడు (ద్రోణుడు శౌర్యాన్నీ, మాత్సర్యాన్నీ, చాతుర్యాన్నీ ఎంత ప్రదర్శించినా వాటి నన్నిటినీ లెక్కచేయకుండా 
అతడికి కలత కలిగించేటట్టు చేయటం రేపటి యుద్దంలోని ప్రధాన కర్తవ్యం. అటుపైన మొదటగా శ్రీకృష్ణుడిమీద ఒట్టు 
పెట్టుకున్నాడు. తాను పూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిపైన ఒట్టుపెట్టి పిమ్మట తన కీర్తిక, స్ఫూర్తికీ మూలమైన గాండీవంపైన, చివరకు 
దివ్య బాణాలపైన ఒట్టు పెట్టుకొనటం ఈ పద్యంలోని విశేషం. 
చ. కనియెదు సైంధవుం గడచి క్రందుగ నాకు నెదుర్హు రాజులం 

దునుమంగ భూషణోత్కరముతో. బదహస్తశిరంబు లుర్విపై6 

బెనంగొని చారు భంగియును భీషణ రేఖయు. దాల్ప, నెత్తురున్‌ 

నెనడును గ్రోలి భూతములు నిక్కుచు నీల్గుచు. జొక్కుచుండంగన్‌. 312 


284 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: సైంధవున్‌+కడచి= సైంధవుడిని దాటి (మీరి); క్రందుగన్‌= దట్టంగా; నాకున్‌+ఎదుర్చు రాజులన్‌= నన్ను ఎదిరించే 
రాజులను; తునుమంగన్‌= చంపగా; భూషణ+ఉత్కరములతోన్‌= నగల మొత్తంతో; పద, హస్త, శిరంబులు= కాళ్ళూ, చేతులూ, 
తలలూ; ఉర్విపైన్‌= నేలపై; పెనంగొని= ఒకదాని కొకటి పెనవేసికొని; చారుభంగియును= మనోహరమైన విధమూ; భీషణ 
రేఖయున్‌= భయంకరత్వమున్నూ; తాల్పన్‌= పొందగా; నెత్తురున్‌= రక్తమున్నూ; నెనడును= ఎముకలలోని (మూలుగు) గుజ్జు 
లేక కొవ్వున్నూ; క్రోలి= ఆస్వాదించి; భూతములు= పిశాచాలూ; నిక్కుచున్‌= ఉబ్బుతూ; నీల్లుచున్‌= నీల్లుతూ; చొక్కుచుండంగన్‌= 
పారవశ్యాన్ని పొందుతూ ఉండగా; కనియెదు(వు)= చూడగలుగుతావు. 


తాత్పర్యం: సైంధవుడిని దాటి న న్నెదిరించి వచ్చే రాజులను నేను చంపగా, వారి నగల మొత్తంతో కాళ్ళూ, 
చేతులూ, తలలూ పెనవేసికొని ఉండే మనోహరమూ, భయంకరమూ అయిన పద్దతిలో నెత్తురు, ఎముకలలోని 
(క్రొవ్వు త్రాగి నిక్కుతూ నీలుగుతూ పరవశత్వాన్ని పొందే పిశాచాల విన్యాసాలతో యుద్ధభూమిని చూడగలుగుతావు. 
విశేషం: తిక్కన అక్కడక్కడా రణరంగం యొక్క బీభత్స దృశ్యాన్ని వర్లిస్తూ కొన్ని కొన్ని సన్నివేశాలలో మనోహరత్వంలో 
భయంకరత్వమూ ఎట్లా మిళితమై ఉంటుందో తెలిపి ఉన్నాడు. ప్రస్తుత పద్యంలో కూడా అట్టి చారు భంగినీ, భీషణ రేఖనూ 
'ప్రసక్తికి తెచ్చాడు. “నిక్కుచు నీల్లుచు వంటి రచనా విధానంలోని పస తిక్కననుండియే చేమకూరవంటి కవులు [గ్రహించారని 
చెప్పవచ్చును. 
క. అవ్వలి సైనికు లడల6గ । నవ్వుచు మనవార లార్వ నారాయణ! న 

న్నెవ్వరు మార్కొన లేమికి । నొవ్వం గురురాజు నేం దునుముదును ద్రోహిన్‌. 313 
ప్రతిపదార్థం: నారాయణా!= శ్రీకృష్ణా!; అవ్వలి సైనికులు= శత్రు సైనికులు (ఆవైపు సేనలు); అడలంగన్‌= దుఃఖించగా; 
మనవారలు= మన సైనికులు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఆర్వన్‌= గర్జించగా; కురురాజు= దుర్యోధనుడు; నన్నున్‌= నన్ను; ఎవ్వరున్‌= 
ఎవరుకానీ; మార్కొనలేమికిన్‌= ఎదుర్కొనలేకపోవటానికి; నొవ్వన్‌= బాధపడగా; నేన్‌= నేను; ద్రోహిన్‌= (ద్రోహం కలవాడైన 
'సైంధవుడిని; తునుముదును= సంహరిస్తాను. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! అవతలివైపు సేనలు దుఃఖించగా, మనవాళ్ళు నవ్వుతూ సింహనాదాలు చేయగా, ఆ కురురాజు 
నన్నెవ్వరూ ఎదిరించలేకపోవటానికి వెతచెందగా, (ద్రోహి అయిన ఆ సైంధవుడిని నేను సంహరిస్తాను. 


తే... సాధనము గాండివం బటె! సమరకర్త ।; యర్హునుం డటె! సారథి యబ్దనాభు6 
డటె! మరల్ప6ంగ వచ్చునే యా రథంబు । హరునకైనను నెబుం/గక యంటిగాక, 314 


ప్రతిపదార్థం: సాధనము= రణ పరికరమైన విల్టుు గాండివంబు+అటె!= గాండీవమంట!; సమరకర్త= యుద్ధం చేసేవాడు; 
అర్జునుండు+అటె!= అర్జ్హునుడంట; సారథి= రథం తోలేవాడు; అబ్జ్బనాభుండు+అటె!= శ్రీకృష్ణుడంట!; ఆ+రథంబున్‌= ఆ తేరును; 
హరునకున్‌+ఐనన్‌= శివుడికైనా; మరల్పంగన్‌+వచ్చునే?= మళ్ళించటానికి సాధ్యమవుతుందా?; ఎజు6గక= తెలియక; అంటి+కాక= 
అంటివి. 

తాత్పర్యం: యుద్ద పరికరమా గాండీవం. యుద్దం చేసేవాడా అర్జునుడు, అతడి రథాన్ని నడిపేవాడు సాక్షాత్తూ 
అబ్జ్బనాభుడైన శ్రీకృష్ణుడు. ఆ రథాన్ని మళ్ళించటానికి శివుడికైనా సాధ్యమా! నీవు తెలియక అట్లా అన్నావు. 


విశేషం: ఇందులో అర్జునుడి పరిపూర్ణ విశ్వాసం వ్యక్తమౌతూ ఉన్నది. గాండీవంపై ప్రగాఢమైన నమ్మకం. దానిని ధరించిన 
తనయందు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం. తనకు తోడుగా ఉన్న శ్రీకృష్ణుడి యెడ భక్తి ముక్కంటి కూడా ఎదిరించి వెనుదిరిగి 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 285 


పోవలసిందే అని చెప్పటం ఈ పద్యంలోని విశేషం. అంతా చెప్పి చివరలో కృష్ణుడిలో “ఎటు(గక యంటివిగాకి అని అనటం 
గట్టిగా తనలో నాటుకొన్న అచల బల విశ్వాసాన్ని వ్యక్తం చేయటమే. 


క. పూన6గ రాదే నాకె । ద్దానిం? బూనినను నీవు దలకొని తీర్దం 
గా నునికి గలుగ నేనీ। చే నుండంగ నిట్టు లేల చెప్పెదు చెపుమా! 315 


ప్రతిపదార్హం: నాకున్‌= నాకు; ఏ+దానినిన్‌= దేనినైనా? పూనంగన్‌+రాదే?= యత్నించరాదా?; నీవు= నీవు(కృష్ణుడు అని 
భావం); తలకొని= పూని; తీర్చంగాన్‌+ఉనికి= సరిపెట్టటానికి ఉండటం; కలుగన్‌= జరుగగా; ఏను= నేను; నీచేన్‌*ఉండంగన్‌= 
నీ చేతిలో ఉండగా అనగా నీ అధీనంలో ఉండగా; ఇట్టులు= ఈ విధంగా; ఏల= ఎందుకు; చెప్పెదు?= చెబుతున్నావు? 
చెపుమా= తెలుపుము. 


తాత్పర్యం: నీవు పూనుకొని అన్నీ తీర్చటానికి ఉండగా, నేను దేనికి ప్రయత్నించినా ప్రయత్నించవచ్చును గదా! 
నేను నీ అధీనంలో ఉండగా ఎందు కిట్టా అంటున్నావు చెప్పుము. 


నిశేషం: నేను దేనికీ ప్రయత్నించరాదా - అంటే దేనికైనా పూనుకొనవచ్చును గదా! ముఖ్యంగా నీవు నాకు అన్నీ సరిపెట్టటానికి 
సంసిద్దంగా ఉన్నప్పుడు నేను దేనికైనా పూనుకొనవచ్చును. నేను నీ అధీనంలోనే ఉన్నప్పుడు ఎందుకిట్లా అంటున్నావో చెప్పు 
మని అర్జునుడు అనే మాటలలో శ్రీకృష్ణుడినే తాను అన్నిటికీ పరిపూర్ణంగా నమ్ముకొన్నానని, అంతా ఆయన చేతులలోనే ఉన్నది 
అని తెలుస్తూ ఉన్నది. “నీచే నుండగా” అనే వాక్యం నేటికీ వ్యవహారంలో ఉన్నది. ఎంతో సజీవమైన, నిత్య వ్యవహార యోగ్యమైన 
భాషను తిక్కన ప్రయోగించా డనటానికి ఇటువంటి వెన్నో ప్రయోగాలు చూపవచ్చును. అట్లాగే 'తీర్చంగానునికి' అనే ప్రయోగం 
కూడా జాతీయమైన పలుకుబడితో భావపరిపుష్టి కలిగి ప్రజాబాహుళ్యం చేత నిత్యమూ వ్యవహరించబడుతూనే ఉన్నది. 


క. _ ఈ ప్రతిన యెట్టి తెజింగున । నప్రతిహతవృత్తి నెగడునట్టి తెజింగు లో 
క ప్రభువ! నీవ చేయ న । తిప్రకట పరాక్రను ప్రదీప్తుండ నగుదున్‌. 316 


ప్రతిపదార్దం: లోకప్రభువ!= లోకేశ్వరా! (కృష్ణా?; ఈ ప్రతిన= ఈ ప్రతిజ్ఞ; ఎట్టి+తెణంగునన్‌= ఏ విధంగా; అప్రతిహత+వృత్తిన్‌= 
విఘ్నం లేని ప్రవర్తనతో, అడ్డులేక మారుదెబ్బలేని ఉపాయంతో(నడవడికతో); నెగడున్‌= పూర్తి అవుతుందో; అట్టి తెజంగు= 
అటువంటి విధం; నీవు+అ+చేయన్‌= నీవే చేస్తూ ఉండగా; అతి, ప్రకట, పరాక్రమ, ప్రదీస్తుండన్‌= మిక్కిలి, ప్రసిద్ధమైన శౌర్యంచేత 
బాగుగా ప్రకాశించే (వెలుగొందే) వాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్పర్యం: లోకేశ్వరా! నేను చేసిన ఈ ప్రతిజ్ఞ ఏ విధంగా ప్రతిబంధకం లేని వర్తనతో పూర్తిగా నిర్వర్తించబడుతుందో 
అట్టా నీవే చేస్తూ ఉండగా, నేను ప్రసిద్ధంగా శౌర్యాన్ని ప్రదర్శించి ప్రకాశిస్తాను. 

విశేషం: శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన అన్ని లోకాలకు ప్రభువు. ఆయన ఆదేశాన్ని అనుసరించే అంతా ్రవర్తిల్లుతూ 
ఉన్నది. అటువంటి మహాత్ముడు తనకు అండగా ఉండి సర్వమూ తానే నిర్వహిస్తున్నాడు. శ్రీకృష్ణుడి మాటలలో చెప్పాలంటే 
తాను కేవలం నిమిత్త మాత్రుడు. అంతా చేసేది ఆయనే. పైకి లోకం నేను ప్రతాపాన్ని ప్రకటించినట్టుగా భావిస్తూ ఉన్నది. 
నే నింతగా పరాక్రమంతో ప్రకాశించటానికి మూలమైన ఆలంబనం ఆ లోక ప్రభువు యొక్క అను[గ్రహపూర్ణమైన ఆలోకనమే. 
శ్రీకృష్ణుడే అంతా చేస్తూ ఉన్నాడనే భావానికి లోకప్రభువ! అనే సంబోధన సర్వవిధాలా సమర్థనీయంగా ఉన్నది. 


క. _ మమ్ము నరయు భరమున నీ | విమ్మెయిం దలపోసి; తింక నిచ్చట నేలా 
నెమ్మది నిద్రింపంగా. । బొమ్ము ప్రభాతమున రథము. బూన్సంగ వలయున్‌. 317 


286 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: మము 1న్‌= మమ్మల్ని; అరయు,భరమునన్‌= రక్షించే భారంచేత; నీవు= నీవు(కృష్ణుడవు అని భావం); ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; తలపోసితి(వ)= తలచావు; ఇంకన్‌= ఇంకా; ఇచ్చటన్‌= ఈ చోట; ఏలా?= ఎందుకు ఉండటం; నెమ్మదిన్‌= 
సుఖంగా, నిశ్చింతగా; నిదద్రింపంగాన్‌= నిదురించటానికి; పొమ్ము= పోవలసింది; 'ప్రభాతమునన్‌= ఉదయాననే; 
రథమున్‌+పూన్పంగన్‌+వలయున్‌= రథాన్ని సిద్దం చేయవలసి ఉన్నది (ఉదయాన్నే రథం ఏర్పాటు చేయవలసిన పని ఉన్నది 
కాబట్టి తొందరగా ఇప్పుడు ని[ద్రించటానికి పోవలసింది అని భావం). 


తాత్పర్యం: మమ్మల్ని కాపాడే భారాన్ని వహించినందువల్ల నీవు ఈ విధంగా తలపోశావు. ఇంక ఇక్కడ ఉండటం 
ఎందుకు? నిశ్చింతగా ని(ద్రించటానికి పోవలసింది. రేపు ఉదయాన్ని తేరు సిద్దం చేయవలసి ఉన్నది కదా! 
నిశేషం: 'అరయు భరము” అనే ప్రయోగం చాలా అర్థవంతమైనది. మమ్మల్ని రక్షించే బరువు బాధ్యతలున్న నీవు మా బాగోగులు 
తెలిసికొనాలని ఎప్పటి కప్పుడు విచారణ జరుపుతూ ఈ విధంగా తలపోశావు - అంతే కాని నీకు తెలియంది ఏమున్నది? మేము 
జాగరూకులమై ఉన్నామా? లేదా? అని పరిశీలించటానికి నీవు ఆ విధంగా ఏమీ తెలియనట్టుగా నటిస్తావు అని ఎంతో భావాన్ని 
ఆ ప్రయోగంలో కవి నిక్షిప్తం గావించాడు. 


వ. అని యివ్విధంబున సల్లాపంబులు సేయుచు నరనారాయణు లత్యంత కుపితాంతఃకరణు లగుచు€ 
బాములు రోంజు పోల్కి నిట్టూర్పులు నిగిడించుచున్నం, బురందరాది బృందారకులు భయంబుగొని దీన 
నేమి పుట్టునో! యని చింతాక్రాంతు లైరి; వారిధులు సంక్షోభించె, సరిత్రవాహంబులు ప్రతిగమన వ్యాకులంబు 
లయ్యెం గాననశైల సహితంబుగా మహి సంచలించె, మజియు మాతంగ తురంగ నరనికరంబుల నాశంబులు 
దెలుపునుత్పాతంబు లనేకంబులు దోచె, విశేషించి కౌరవస్కంధా వారంబున దారుణ వాయువులు విషమ 
గతులం జరించుటయు, నుల్కానిర్హాతంబులు నలుగడలం బడుటయు. గరిహరి నికరంబులు 
బహుళంబులగు బాష్పజలంబులు విడుచు టయు మొదలుగా. బెక్కుదుర్నిమిత్తంబులు పుట్టినం బోటుమగ 
లగు భూపతులు లోనుగా నెల్లజనంబులుం బుల్లపడి యుండి రనవుడు సంజయునకు ధృతరాష్తుం డి 
ట్లనియె. 318 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; ఈ+విధంబునన్‌= ఇట్లా? సల్దాపంబులు+చేయుచున్‌= సంభాషణలు సాగిస్తూ నర, 
నారాయణులు= అర్జునుడూ, కృష్ణుడూ; అత్యంత కుపిత+అంతఃకరణులు+అగుచున్‌= మిక్కిలి కోపించిన మనస్సు కలవాళ్ళు 
అవుతూ; పాములు= సర్పాలు; రోయు పోల్కిన్‌= బుసకొట్టినట్టు; నిడు+ఊర్పులు= దీర్ణనిశ్చాసాలు; నిగిడించుచున్నన్‌= వ్యాపింప 
జేస్తూ ఉండగా; పురందర+అది, బృందారకులు= దేవేంద్రుడు మొదలైన దేవతలు; భయంబుకొని= భీతిచెంది; దీనన్‌+ఏమి, పుట్టును 
+ఓ+అని= దీని వలన ఏమి కలుగుతుందో అని; చింతా+ఆక్రాంతులు+ఐరి= దిగులుతో ఆక్రమించబడినవారు అయ్యారు; వారిధులు 
= సముద్రాలు; సంక్షోభించెన్‌= కలతచెందాయి; సరిత్‌+ప్రవాహంబులు= నదుల వెల్టువలు; ప్రతిగమన= ఎదురుగా పయనించటంచేత; 
వ్యాకులంబులు+అయ్యెన్‌= కలత చెందినవి అయ్యాయి; మహి= భూమి; కానన, శైల, సహితంబుగాన్‌= అడవులు కొండలతో 
కూడుకొని; సంచలించెన్‌= మిక్కిలి కదలిపోయింది; మజియున్‌= ఇంకా; మాతంగ, తురంగ, నర, నికరంబుల=ఏనుగులు, 
గు(ర్రాలు, మానవుల యొక్క మొత్తాల; నాశంబులు తెలుపు= నశించిపోవటాన్ని తెలిపే; ఉత్సాతంబులు+అనేకంబులు= అప 
శకునాలు పెక్కులు; తోంెన్‌= కన్పించాయి; విశేషించి= మిక్కిలి అనగా ప్రత్యేకించి; కౌరవస్కంధావారంబునన్‌= కౌరవులు విడిది 
చేసి వసించినచోట; దారుణ వాయువులు= భయంకరమైన గాలులు; విషముగతులన్‌= ప్రతికూలమైన (చలనములు) నడకలతో; 
చరించుటయున్‌= తిరగటమున్నూ; ఉల్కా నిర్దాతంబులు= ఉల్కలు, పిడుగులు; నలుగడలన్‌+పడుటయున్‌= నాలుగు వైపులా 
పడటమున్నూ; కరి, హరి, నికరంబులు= ఏనుగుల, గు(ర్రాల సమూహం; బహుళంబులు+అగు, బాష్పజలంబులు= అధికమైన 
కన్నీళ్ళు; విడుచుటయున్‌= కార్చుటయున్నూ; మొదలుగాన్‌+పెక్కు, దుర్నిమిత్తంబులు= మొదలైన (మున్నగు) అనేకములైన 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 287 


అపశకునాలు; పుట్టినన్‌= కలుగగా; పోటు, మగలు+అగు భూపతులు= యుద్ధవీరులైన రాజులు; లోనుగాన్‌= మొదలుగా; 
ఎల్ల+జనంబులున్‌= ప్రజలందరున్నూ; పుల్లపడి+ఉండిరి= స్తంభించి ఉండిపోయారు; అనవుడున్‌= అనిన వెంటనే; సంజయునకున్‌= 
సంజయుడికి; ధృతరాష్టుండు; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: అని సంభాషణలు సాగిస్తూ కృష్ణార్జునులు మిక్కిలి కోపించిన హృదయాలతో బుసలుకొడుతున్న 
పాములవలె నిట్టూర్పులు విడుస్తుండగా ఇంద్రాది దేవతలు భయపడి, దానివలన ఎటువంటి తీవ్ర పరిణామాలు 
కలుగుతాయో అని విచారంలో మునిగారు. సముద్రాలు కల్లోల మయ్యాయి. నదులు అపసవ్యంగా ప్రవహించాయి, 
పర్వతారణ్యాలతో భూమి కంపించింది. చతురంగ బల నాశనాన్ని సూచించే అపశకునాలు తోచాయి. ప్రత్యేకంగా 
కౌరవుల సైన్య శిబిరాలలో పెనుగాలులు ఎడాపెడా వీచాయి, ఉల్కలూ, పిడుగులూ నాలుగువైపులా పడ్డాయి. 
ఏనుగులూ, గుర్రాలూ విరివిగా కన్నీరు కార్భాయి. ఇటువంటి అపశకునాలను గమనించి, వీరులైన రాజులు స్తంభించి 
ఉండిపోయారు. ఈ సంగతి విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు : 


తే. “అట్లు దమలోన. దగుమాట లాడి యాడ, । కోపరసవేగమున. గుంది కుంది, వగల. 
బొంది పొంది పురందరనందనుండు । నచ్యుతుండు నా రాత్రి యెట్లరి చెపుమ!” 319 


ప్రతిపదార్దం: అట్టు= ఆ విధంగా; తమలోనన్‌= తమలో తాము; తగు మాటలు= యుక్తములైన సంభాషణలు; ఆడి+అఆడి= 
మిక్కిలిగా మాటాడి; కోపరస+వేగమునన్‌= కోపమనెడి రసముయొక్క అతిశయంతో; కుంది+కుంది= మిక్కిలిగా శోకించి; 
వగలన్‌= చింతలను; పొంది పొంది= అధికముగా అనుభవించి; పురందర నందనుండునున్‌= అర్జునుడున్నూ; అచ్యుతుండున్‌= 
శ్రీకృష్ణుడున్నూ; ఆ రాత్రి= అనాటి రాత్రి; ఎట్టు+ఐరి= ఏమయ్యారు; చెపుమ!= తెలుపుమా! 

తాత్పర్యం: 'ఆ విధంగా తమలో తాము తగిన సంభాషణలు సాగిస్తూ కోపాతిశయంతో మిక్కిలి శోకించి, 
చింతలను అధికంగా అనుభవించి ఆ అర్జునుడూ, కృష్ణుడూ ఆ రాత్రి ఏమయ్యారో చెప్పవలసింది.” 


విశేషం: ఈ పద్యంలో అతిశయార్థంలో ఆడి యాడి, కుంది కుంది, పొంది పొంది అనే ప్రయోగాలను తిక్కన కూర్చాడు. ఇట్టి 
కూర్పు జొత్సుక్యాన్ని కూడా తెలియజేస్తుంది. ధృతరాష్ట్రుడి ఉత్కంఠకు అనుగుణంగా ఇక్కడ ఇట్టి రచనా పద్దతి పాటించబడింది. 


శ్రీక్సృష్తుండు పుత్రశోకాతురయైన సుభద్ర నూజడించుట (సం. 7-54-11) 


వ. అని యడిగిన నా సూతసూనుం డంబికాసూనున కిట్లను: 'నమ్మురారి చిత్తం బారాధించి యర్హునుం డట 
మున్న యొక్కనాండు శిబిరంబునకు సుభద్రయుం బాంచాలియు నుత్తరయును వచ్చి యచ్చటన యునికిం 
జేసి యచ్చెలువల శోకానలంబు లుడుగునట్టి మాట లాడ నతనిం బ్రార్దించి పంచిన. 320 


ప్రతిపదార్దం: అని= ఆ విధంగా; అడిగినన్‌= అడుగగా; ఆ సూతసూనుండు= ఆ సంజయుడు; అంబికా సూనునకున్‌= 
ధృతరాష్ట్రుడికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; ఆ+మురారి చిత్తంబు= ఆ శ్రీకృష్ణుడి మనస్సు; ఆరాధించి= 
సేవించి; అర్జునుండు= అర్జునుడు; అటమున్న= అంతకు మునుపే; ఒక్కనాండు= ఒక దినం; శిబిరంబునకున్‌= దండు 
విడిదిచేసి ఉన్నచోటుకు; సుభద్రయున్‌= సుభద్రయున్నూ; పాంచాలియున్‌= ద్రాపదియున్నూ; ఉత్తరయునున్‌= ఉత్తరయున్నూ; 
వచ్చి= వచ్చి; అచ్చటన్‌+ఉనికిన్‌+చేసి= అక్కడ ఉండటం చేత; ఆ+చెలువల= ఆ స్త్రీల; శోక+అనలంబులు= దుఃఖాలనే 
నిప్పులు (దుఃఖాగ్నులు); ఉడుగునట్టి= చల్చారే; మాటలు+ఆడన్‌= మాటలు చెప్పటానికి; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; ప్రార్ధించి= 
వేడుకొని; పంచినన్‌= పంపగా. 


288 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అని అడుగగా సంజయుడు ధృతరాస్ర్రుడితో ఇట్లా అన్నాడు: 'ఆ శ్రీకృష్ణుడి మనస్సును ప్రసన్నం 
చేసికొని అర్హునుడు అంతకుముందే ఒకనాడు శిబిరానికి వచ్చి ఉన్న సుభద్ర, ద్రౌపది, ఉత్తరలను గుర్తుచేసుకొని, 
వారల మనస్సులలోని శోకాస్టిని చల్ద్చారమని అతడిని వేడుకొని వారి వద్దకు పంపాడు. 


తే.  అమ్ముకుందుండు గ్రొత్తయై యడలు దనదు । డెంద మలంపంగ. జెలియలి మందిరమున 


ఆ వాలియా 


కరిగి పురపురం బొక్కెడు నా సుభద్రం। గాంచి యిట్లను నెంతయు గారవమున. 3241 


ప్రతిపదార్హం: ఆ+ముకుందుండు= ఆ శ్రీకృష్ణుడు (మోక్షాన్ని ఇచ్చేవాడు అని వ్యుత్పత్తి; క్రొత్త ఐ= వింత అయి; అడలు= 
దుఃఖించు; తనదు+డెందంబున్‌= తన హృదయం; అలంపంగన్‌= అలతను కలిగించగా; చెలియలి మందిరంబునకున్‌= చెల్లెలు 
సుభద్ర ఇంటికి; అరిగి= పోయి; పురపురన్‌+పొక్కెడు= పురపురమని దుఃఖించే; ఆ సుభద్రన్‌= ఆ సుభద్రను; కాంచి= చూచి; 
ఎంతయున్‌= మిక్కిలి; గారవమునన్‌= ప్రీతితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు: 
తాత్పర్యం: ఆ శ్రీకృష్ణుడు తనలో ఎన్నడూ కలుగని క్రొత్త రకమైన దుఃఖం మనస్సుకు అలత కలిగించగా, చెల్లెలు 
సుభద్ర మందిరానికి పోయి, పురపురమని వాపోయే ఆమెను చూచి ఎంతో ఆదరంగా ప్రీతితో ఇట్లా అన్నాడు: 
విశేషం: అందరి దుఃఖాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే ఆ శ్రీకృష్ణుడిలో కూడా ఏదో ఇంతకు మునుపు ఎన్నడూ లేని దుఃఖం 
ఎంతో క్రొత్తగా మనస్సును అలముకొన్నట్టు చెప్పటం ఇందలి విశేషం. గారాబు చెల్లెలు సుభద్రను ఎట్లా ఊరడించటమా అని 
ఒకవైపు, అల్హారు ముద్దుగా తమ చేతులలో పెరిగిన మేనల్టుడు అభిమన్యుడు పూర్తిగా ముద్దూ మురిపెమూ తీరకముందే 
పరలోకగతుడయ్యాడే అన్న ఆవేదన మరొకవైపు, కలచివేయగా ఏదో ఒక (క్రాత్తరకమైన దుఃఖానికి గురైనట్టుగా తెలపటం ఎంతో 
వింతగా ఉన్నది. ఆ వింతనే తిక్కన *క్రొత్తయై” అని ప్రయోగించాడు. 
క. '“రాచూలికి నుచితం బగు । నాచారముగాదె రణమునం దరుల. దెగం 

జూచుచు. దిరుగని నడపున । నేచి యమరలోకమునకు నేంగుట తరుణీ! 322 


ప్రతిపదార్థం: తరుణీ!= స్త్రీ! (సుభద్రా! అని సంబోధన); రాచూలికిన్‌= రాజపుత్రుడికి; రణమునందున్‌= యుద్ధంలో; 
అరులన్‌+తెగన్‌+చూచుచున్‌= శత్రువులను చంపుతూ; తిరుగని నడపునన్‌= రణం నుండి మరలని విధంగా; ఏచి= విజృంభించి; 
అమరలోకమునకున్‌+ఏంగుట= (వీర) స్వర్గానికి పోవటం; ఉచితంబు+అగు= తగినటువంటిదగు లేదా యుక్తమైనదగు ఆచారం; 
కాదె! = నడవడియే కదా! 


తాత్పర్యం: 'సుభద్రా! యుద్దంలో శత్రువులను చంపుతూ, వెనుతిరుగకుండా విజ్బంభించి పోరి స్వర్గలోకానికి 
పోవటం రాచపుట్టుక పుట్టినవానికి తగిన ఆచారమేకదా! 
విశేషం: యుద్దంలో వెనుదిరిగి రాకుండా పోరాడటం వీరధర్మం. అటువంటి వీరుడు రణరంగంలో మరణిస్తే వీరస్వర్లం. 


రాజకుమారులకు యుద్ధంలో శత్రువులను తెగనరకటం యోగ్యమైన నడవడి. ఏ విధంగా చూచినా అభిమన్యుడు దుఃఖించదగినవాడు 
కాడని శ్రీకృష్ణుడి అభిప్రాయం. 


క. _ నీ కొడుకు తుచ్చమగు నీ । లోకంబు దొరంగి పుణఖ్యలోకమ్మునకుం 
బోకకు ని ట్లధికం బగు । శోకము. బొందంగ నగునె సుదతీ! నీకున్‌? 323 


ప్రతిపదార్థం: సుదతీ!= స్త్రీ (సుభద్రా అని సంబోధన) (మంచి దంతములు కలది అని వ్యుత్పత్తి; నీ కొడుకు= అభిమన్యుడు; 
తుచ్చము+అగు= నీచమైన; లోకంబు+తొరంగి= ఈ ప్రపంచాన్ని విడిచి; పుణ్యలోకమ్మునకున్‌+పోకకున్‌= స్వర్గలోకానికి 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 289 


పోయినందుకు; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా; అధికంబు+అగు+శోకంబున్‌= మిక్కిలి దుఃఖాన్ని; పొందంగన్‌+*అగునె?= 
పొందటం తగునా? 


తాత్పర్యం: సుభద్రా! నీ కొడుకు అభిమన్యుడు ఈ నీచమైన ప్రపంచాన్ని విడిచి స్వర్గలోకాన్ని చేరాడు. అటువంటి 
పుణ్యపురుషుడి గురించి నీవు మిక్కిలి దుఃఖించటం తగునా? 
నిశేషం: కుమారుడి (అభిమన్యుడి) మరణానికి ఏ విధంగా ఆలోచించినా దుఃఖపడవలసిన పనే లేదు అంటున్నాడు. ఈ తుచ్చమైన 


లోకాన్ని వదలిపెట్టినందుకు, పైగా పుణ్యలోకప్రాప్తి కలిగినందుకు రెండు విధాలా సంతోషించవలసిన విషయమే కానీ అధికంగా 
శోకాన్ని పొందటం తగదని సహేతుకంగా శ్రీకృష్ణుడు సుభద్రను ఊరడించాడు. 


ఆ. _ బ్రహ్మృచర్యమున. దపంబున నుత్తమ । దానములను బడయఈ దలంచునట్టి 

గతులకంటె సౌఖ్యకారిణి యగు గతి. । బొందె నీసుతుండు గుంద నేల? 324 
ప్రతిపదార్థం: నీ సుతుండు= నీ కొడుకు; బ్రహ్మచర్యమునన్‌= బ్రహ్మచర్యవ్రతం చేత; తపంబునన్‌= తపస్సుచేత; 
ఉత్తమదానములన్‌=  శ్రేష్టములైన దానాలచేత; పడయన్‌+తలంయ+అట్టి= పొందదలచే; గతులకంటెన్‌= సద్గతులకంటె; 
సౌఖ్యకారిణి+అగు+గతిన్‌= సుఖాన్ని కలిగించే ఉత్తమగతిని; పొందెన్‌= పొందాడు. 


తాత్పర్యం: నీ కొడుకు బ్రహ్మచర్యవ్రతం చేతా, తపస్సుచేతా, శ్రేష్టములైన దానాల చేతా పొందాలి అనుకొనే 
సద్గతులకంటె ఎక్కువ సౌఖ్యాన్ని కలిగించే ఉత్తమోత్తమ గతిని పొందాడు. 


ఉ.  క్షత్రియకాంత పుత్రకుని గాంచుట వా డతిలోకవీరుండై 
ధాత్రి. బ్రసిద్ధి కెక్కుటకు. దా నది గాకయు వీరపత్ని నా 
నీ త్రయి నెందునుం బ్రణుతి కక్కిన నీవు తనూజుబీరమున్‌ 
శత్రువధోత్సవంబు విని సంతస మందక కుంద. బాడియే! 325 


ప్రతిపదార్దం: క్షత్రియకాంత= క్షత్రియవంశంలో పుట్టిన ఇంతి; పుత్రకునిన్‌*కాంచుట= కుమారుడిని కనటం; వాండు= ఆ 
కుమారుడు; అతిలోక వీరుండు+ఐ= లోకాతిశయుడైన శూరుడై; ధాత్రిన్‌= (భువి) పుడమిలో; ప్రసిద్దికిన్‌+ఎక్కుటకున్‌= ప్రఖ్యాతిని 
పొందటానికి; అది కాకయున్‌= అంతే గాకుండా; తాన్‌= తాను; వీరపత్నినాన్‌= వీరుడి ఇల్ద్లాలు అనగా; ఈ'్రయిన్‌= ఈ మూడింటి 
చేతన్నూ (అనగా పుత్రుడిని కనటం, వాడు లోకాతిశయంగా వీరుడై ప్రసిద్దిని కాంచటం, తాను వీరపత్ని కావటం అనే ఈ 
మూడింటి వలన); ఎందునున్‌= ఎప్పుడున్నూ; ప్రణుతికిన్‌+ఎక్కిన నీవు= పొగడ్త కాంచిన నీవు; తనూజుబీరమున్‌= కొడుకు 
శౌర్యాన్ని; శత్ర+వధ+ఉత్సవంబు= పగవాళ్ళను చంపిన ఆహ్హాదమున్నూ్నూ; విని; సంతసము+అందక= సంతోషపడకుండా; 
కుందన్‌+పాడియే?= దుఃఖించటం ధర్మమా? 


తాత్పర్యం: క్షత్రియ వంశంలో పుట్టిన ఓ సుభద్రా! నీవు పుత్రుడిని కన్నావు. ఆ కన్న కుమారుడు లోకాతిశయ 
శౌర్యంతో ఎంతో ప్రసిద్ధి కెక్కాడు. అంతే కాకుండా నీవు వీరపల్నివి. ఈ విధంగా నీవు పైచెప్పిన మూడింటి 
చేత ఎల్లప్పుడూ పొగడ్త కెక్కావు. కుమారుడి శౌర్యాన్ని, శత్రువులను సంహరించిన సమరోత్సాహాన్ని గురించి విన్నావు. 
సంతోషించకుండా దుఃఖించటం ధర్మమా? 


నిశేషం: పుత్రుడిని కనటం కాదు ముఖ్యం. వాడు మహావీరుడై ప్రసిద్దికక్కాలి. పదిమందీ వాడిని కీర్తించాలి. వాడున్నూ తనధర్మాన్ని 
అందరూ ్రశంసించేటట్టు నిర్వహించాలి. అట్టా నిర్వహించినప్పుడే ఆతడి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అప్పుడే వాడు పుత్రుడు. 


290 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నందనుడూ అనే మాటలకు సార్ధక్యం కలిగించిన వాడౌతాడు. అట్టి బిడ్డను కన్నతల్లి వీరమాతగా కూడా ప్రసిద్దికక్కుతుంది. 
వీరపత్నియే కాకుండా వీరమాతగా కూడా పేరుకెక్కినప్పుడు చింతించవలసిన పనేలేదు - అని క్షత్రియ వంశంలో పుట్టి స్రీ తన 
జాత్యుచిత ధర్మాన్ని గౌరవిస్తూ ఎట్టా కీర్తికక్కాలో సూచింపబడింది. 

వ. అట్లుం గాక. 326 
తాత్పర్యం: ఆ విధంగా కాకుండా. 


క. _ కాలం బైనం బోవక । యీలోకమునందు నిలువ నెవ్వరి వశ? మి 
ట్లేల యవివేకజనముల । పోలిక శోకానలమునఈ. బొగులుచు నుండన్‌. 327 


ప్రతిపదార్హం: కాలంబు+ఐనన్‌= కాలం ముగియగా, అంటే కాలం తీరిపోగానే; పోవక= మరణించకుండా; ఈ లోకమునందున్‌+నిల్వన్‌= 
ఈ మర్త్య (మానవ) లోకంలోనే నిలిచి ఉండటానికి (బ్రతికి ఉండటానికి); ఎవ్వరి వశము?= _ ఎవరికి శక్యం?; అవివేక 
జనంబుల+పోలికన్‌= తెలివి తక్కువ జనుల మాదిరి; శోక+అనలమునన్‌= దుఃఖాగ్నిచేత; పొగులుచున్‌= కుమిలిపోతూ; ఇట్టు= 
ఇట్టా; ఉండన్‌+ఏల?= ఉండటం ఎందుకు? 


తాత్పర్యం: కాలం (ముగియ) తీరగానే మరణించకుండా ఈ మర్త్యలోకంలోనే శాశ్వతంగా నిలిచి ఉండటానికి 
ఎవరికీ వీలు (శక్యం)కాదు. తెలివి లేని వాళ్ళవలె దుఃఖాన్ని చేత కుమిలిపోతూ ఇట్లా ఉండటం ఎందుకు? 
నిశేషం: 'కాలంబైనన్‌' అనే ప్రయోగానికి కాలం సంప్రాప్తిస్తే అనే అర్ధం కూడా పొసగుతుంది. 'సం'్రాప్తే సన్నిహితే కాలే' అనే 
శంకరుల వాక్యం లోని భావమే పై ప్రయోగంలో స్పష్టం. 'ఐనన్‌ అనే క్రియాపదానికి 'జరిగితే, పరిణమిస్తే, ్రాప్తిస్తే సిద్ధిస్తే 
అనే అర్జాలున్నాయి. కాబట్టి కాలం సమీపిస్తే లేదా కాలం ముగిస్తే అని రెండు రకాలుగా అర్థం సరిపోతుంది. 'అవివేక జనములు” 
అంటే తెలివిలేనివాళ్ళు, మూఢులు అని భావం. మంచి చెడ్డలను బాగా ఆలోచించి ఆత్మవిమర్శ చేసికొని ప్రశాంత జీవనాన్ని 
సాగించేవాడు వివేకి. దీనికి పూర్తిగా విపర్యయం విమోహి అనగా అవివేకి. వివేకి శాశ్వత సత్యాన్ని తెలిసికొని బ్రమప్రమాదాలు 
లేకుండా ప్రశాంతచిత్తుడై పరమానందాన్ని పొందగా, అవివేకి అజ్ఞానంతో ఐహికమే నిత్యమని (భ్రమించి, వ్యామోహం చేత 
శోకనిమగ్నుడౌతాడు అని ఎంతో సందర్భానుసారంగా తిక్కన ఈ పదాన్ని ప్రయోగించాడు. 


క. తగుమాట లాడి కోడలి । వగ పుడుపుము; నీవు ధైర్యవతి; వి ట్లడలం 

దగునె? నిను6 జూచి కాదే । మగుడుం జిత్తముల వగలు మా కందజకున్‌. 328 
ప్రతిపదార్హం: తగు+మాటలు+ఆడి= తగిన (యోగ్యమైన, సమయ సముచితమైన); ఊరడింపు పలుకులు పలికి; కోడలి వగపున్‌= 
ఉత్తర దుఃఖాన్ని; ఉడుపుము= పోగొట్టుము; నీవు= నీవు; ధైర్యవతివి= ధీరురాలవు; ఇట్టు+అడలన్‌+తగునె!= ఇట్టా, దుఃఖించటం 
తగునా![; నినున్‌+చూచి+కాదే= నిన్ను చూచియే కదా!; మాకున్‌+*అందణకున్‌= మా అందరికీ; చిత్తములన్‌= మనస్సులలో; 
వగలు= శోకాలు; మగుడున్‌= తొలగిపోతాయి. 


తాత్పర్యం: సమయానికి అనుగుణంగా ఊరడింపు మాటలు చెప్పి, నీ కోడలు ఉత్తర దుఃఖాన్ని పోగొట్టుము. 
నీవు ధైర్యవతివై ఉండి ఇట్టా దుఃఖించటం తగునా? నీవు సంతోషంతో ఉండటం చూస్తేనే కదా మా అందరి 
మనస్సులలో దుఃఖం తొలగిపోతుంది. 


విశేషం: 'తగు మాటలాడి” వంటి తిక్కన ప్రయోగాలను ఆయన తర్వాత వాగ్గేయకారులైన త్యాగరాజు వంటి ప్రముఖులు తమ 
కీర్తనలలో గ్రహించారు. సుఖంలో పొంగిపోకుండా దుఃఖంలో క్రుంగిపోకుండా స్థిరంగా ఉండగలిగే నిశ్చలత్వాన్నే ధైర్యం అంటారు. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 291 


అటువంటి ధైర్యం కలది అని సుభద్రను శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అంత ధైర్యవతి అయి ఉండి కూడా ఆమె పుత్రమరణానికి 
తట్టుకోలేక బిట్టు వాపోయింది. అందుకు కృష్ణుడు నీవే ఇట్టా అయితే నిన్ను చూచి మేమందరం కూడా మరల భోరుమని 
విలపించవలసి వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండి, అందరికీ ధైర్యం కలిగించాలని కోరాడు. 
ఉ. నీమగఈ. డెల్లి సైంధవు ననిం దెగటార్ది శిరంబు దెచ్చినం 

గోమలి! నీదు పాదములకుం దగు పీఠము సేయు; మాత. డు 

ద్ధామ భుజాబలాధ్యు. డది దప్పదు; వాని ప్రతిజ్ఞ దప్పినన్‌ 

భూమి వడంకదే! తరణి పొల్పు దలంకదె! వార్చి యింకదే! 329 
ప్రతిపదార్థం: కోమలి!= ఓ సుభద్రా!; నీ మగండు= నీ భర్తఅయిన అర్జునుడు; ఎల్లి= రేపు; అనిన్‌= యుద్ధంలో; 'సైంధవున్‌= 
జయ(ద్రథుడిని; అనిన్‌= యుద్దంలో; తెగటార్చి= చంపి; శిరంబున్‌+తెచ్చినన్‌= తలను తీసికొనిరాగా (తేగా); నీదు పాదములకున్‌= 
నీ కాళ్ళకు; తగు పీఠము= తగిన పీట; చేయుము= కావించుము; ఆతండు= అర్జునుడు; ఉద్దామ, భుజా, బల+ఆఢ్యుండు= 
అధికమైన భుజముల యొక్క బలంచేత శ్రేష్టుడు; అది తప్పదు= ఆతడి ప్రయత్నం చెడదు; వాని ప్రతిజ్ఞ తప్పినన్‌= అతడి 
ప్రతిజ్ఞ తప్పితే; భూమి వడంకదే!= భూకంపం కలుగదా!; తరణి పొల్పు= సూర్యుడి చందం; తలంకదె!= తొలగిపోదా; వార్చి= 
సముద్రం; ఇంకదే!= ఎండిపోదా! 
తాత్పర్యం: సుభద్రా! నీ భర్త రేపు యుద్ధంలో 'సైంధవుడిని చంపి, తలను తేగా నీ పాదాలకు తగిన పీఠంగా 
చేసికొనుము. ఆ అర్జునుడు అధికభుజబల (శ్రేష్టుడు, అతడి ప్రయత్నం విఫలం కాదు. అతడి ప్రతిజ్ఞ విఫలమే 
అయితే భూమి కంపిస్తుంది. సూర్యుడు కాంతి తరిగిపోతాడు. సముద్రం ఒక్క నీటిచుక్క కూడా లేకుండా ఎండి 
పోతుంది. 
విశేషం: ఈ పద్యంలో విఫలం కాని అర్జునుడి కలోర ప్రతిజ్ఞ శ్రీకృష్ణుడి మాటలలో తెలుపబడింది. తెగిన సైంధవుడి తల సుభద్ర 
పాదాలమీద వచ్చి వాలుతుంది అంటున్నాడు. అర్జునుడు బాహుబలాఢ్యుడయితే ఆమె కోమలి. పైకి కోమలియే కాని ఎంతో 
ధైర్యవతి. ఆమె లక్షణాలే చాలా వరకు అభిమన్యుడిలో పరిపూర్షంగా ప్రతిఫలించాయి. ప్రతిజ్ఞా (ప్రయత్నాన్ని “అది తప్పదు” అని 
చెప్పటం ఎంతో గంభీరంగా ఉన్నది. అట్లా చెప్పటంలోనే శిల్పకళా పారమ్యం యొక్క పొల్పు ఉన్నది. 
క నా పలుకు నమ్ము; మర్లును€ । డా పాపాత్మకుని నెల్లి యని జంపి ముదం 

బాపాదించుం; గులమున । కీపెంపున కెలమి వొందు. డీవును నతండున్‌. 330 
ప్రతిపదార్థం: నా, పలుకు, నమ్ముము= నా మాట నమ్ముము; అర్జునుండు= నీ పెనిమిటి అర్జునుడు; ఆ పాపాత్మకునిన్‌= 
పాపచిత్తుడైన ఆ సైంధవుడిని; ఎల్లి= రేపు; అనిన్‌= యుద్దంలో; చంపి= సంహరించి; కులమునకున్‌= రాజవంశానికి; 
ముదమున్‌+ఆపాదించున్‌= సంతోషాన్ని కలిగిస్తాడు; ఈ పెంపునకున్‌= ఈ గౌరవానికి; ఈవునున్‌= నీవున్నూ; అతండున్‌= 
అతడున్నూ (అర్జ్హునుడున్నూ); ఎలమిన్‌+పొందుండు= సంతోషాన్ని పొందండి. 
తాత్పర్యం: నా మాటలు నమ్ముము. అర్జునుడు ఆ పాపాత్ముడైన సైంధవుడిని రేపే చంపి సంతోషాన్ని కలిగిస్తాడు. 
ఈ రాజవంశం గారవానికి నీవూ, నీ భర్తా కారకులై పరమానందాన్ని పొందండి.” 
నిశేషం: పాపాత్ములను నిర్మూలించటం వలన ప్రతిజ్ఞ నిర్వహించబడటమే కాదు. అది ఆ వంశంయొక్క కీర్తిప్రతిష్టలను, గౌరవ 
మర్యాదలను కాపాడి అందరకూ ఆనందాన్ని కలిగిస్తుంది. అది వ్యక్తిగత ద్వేషంగా పైకి కనిపించినా, సంఘ (శ్రేయస్సే దాని 
పరమలక్ష్యం. కృష్ణుడు చివరలో సైంధవుడిని చంపి, కులగౌరవాన్ని పెంచి, నీవూ, మీ శ్రీవారూ సంతోషాన్ని పొందండి అని తెలిపాడు. 
వ. అని యనేక ప్రకారంబులం బలికె; నప్పు డగ్గోవిందుం గనుంగొనుట నుత్కటం బయిన శోకంబున సుభద్ర 

యాకులతం బొంది. 331 


292 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; అనేక ప్రకారంబులన్‌= ఎన్నో రీతులతో; పలికెన్‌= ఓదార్పు మాటలు చెప్పాడు; అప్పుడు= 
ఆ సమయంలో; ఆ+గోవిందున్‌+*కనుంగొనుటన్‌= ఆ కృష్ణుడిని చూడటం చేత; ఉత్కటంబు+అయిన, శోకంబునన్‌= 
మిక్కుటమైన దుఃఖంతో; సుభద్ర= సుభద్ర; వ్యాకులతన్‌+పొంది= మిక్కిలి కలత చెంది. 


తాత్పర్యం: అంటూ ఎన్నో విధాలుగా ఓదార్పు మాటలు పలికాడు. శ్రీకృష్ణుడిని చూడటం చేత పొంగిన శోకంతో 
సుభద్ర కలతచెంది. (ఇట్టా అన్నది.) 


ఉ.. “అక్కట! పుత్ర! నిన్ను. గని నంతియ పుణ్యమ కాని నాకునీ 
వెక్కుడు భక్తి సేసి నను నెప్పుడు నారయ నీకుమారకు 
ల్మక్కున నాకడం దిరుగ లాలన సేయుచునుండునట్టి యా 
మిక్కిలి నోము లేద? యిట మీదికి నెవ్వరు దిక్కు సెప్పుమూ! 332 


ప్రతిపదార్థం: అక్కట! పుత్ర!= అయ్యో కుమారా!; నిన్నున్‌= నిన్ను; కనినంతియ పుణ్యము+అ+కాని= కడుపారా కన్న సుకృత 
విశేషమే కాని; ఈవు= నీవు; నాకున్‌= నాకు; ఎక్కుడు, భక్తి చేసి= మిక్కిలి భక్తి కలిగి; ననున్‌= నన్ను; ఎప్పుడున్‌= సదా; 
ఆరయన్‌= విచారించగా; నీ కుమారకుల్‌= నీ కొడుకులు; మక్కువన్‌= కూర్మితో; నాకడన్‌+తిరుగన్‌= నా దగ్గర తిరుగుతూ 
ఉండగా; లాలన+చేయుచున్‌= బుజ్జగిస్తూ; ఉండునట్టి= ఉండగలిగే; ఆ మిక్కిలి, నోము, లేదు+అ?= ఆ గొప్ప న్‌ు 
నోచుకోలేదా?; ఇటమీందికిన్‌= ఇకపైన; దిక్కు+ఎవ్వరు?= గతి ఎవ్వరు లేరా? శరణం ఎవ్వరు?; చెప్పుమా!= చెప్పుము. 


తాత్పర్యం: అయ్యో! పుత్రా! నిన్ను కడుపారా కన్న పుణ్యమే కాని, నీవు నాకు ఎక్కువ భక్తి కలిగి నన్నెప్తుడూ 
ఆదరిస్తుండగా, నీ కొడుకులు నా దగ్గర ఇష్టంతో తిరుగుతూ ఉండగా, బుజ్జగించగలిగే ఆ నోము నేను 
నోచుకొనలేదా? ఇకపైన నా గతి ఏమిటి? నీవే చెప్పుము. 


విశేషం: ఇందులో సుభద్ర ఆవేదన అభివ్యక్తం. “అక్కట పుథత్ర' అని సంతాపార్థకంతో ఉత్పలమాలావృత్తం ఆరంభమైనది. పుత్రుడు 
పుట్టటం గొప్ప పుణ్యమే. కాని, ఆ పుత్రుడి భక్తి ప్రపత్తుల వలన తల్లికి కలిగే ఆనందం ఎటువంటిదో ఈ పద్యంలో సూచించబడింది. 
'పుత్రపౌత్రాభివృద్దిరస్తు అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. కాని, అభిమన్యుడి కుమారులు తన చెంతకు వచ్చినప్పుడు వారిని 
లాలనతో పాలన చేసే భాగ్యం నాకు కరవైనదని సుభద్ర వాపోయింది. చివరగా '“ఇటుపైన తన కెవ్వరు దిక్కు' అని కుమారుడి 
మృతికి కుమారిల్లింది. దేనికైనా చేసికొని పుట్టాలి అంటారు పెద్దలు. అప్పుడు దిక్కులేని ఆ శోచనీయస్టితి చెప్పరానిది. తనకు 
భవిష్యత్తులో పౌత్రులతో ఆడిపాడి బ్రతికే అదృష్టం లేకపోయింది - అనే ఆవేదన ఎంతో చక్కగా ఈ పద్యంలో ఆవిష్కరించబడింది. 


ఉ. బాలుండ వైన నీ వరిది బంటుతనంబున. బ్రౌఢవీర భూ 
పాలుర6 గుంభజ ప్రభృతి బాహుబలాఢ్యుల. గిట్టి నేలకుం 
గోలకు. దెచ్చి యి ట్లగుటకున్‌ వెజింగందుచు వంత. బొందుచున్‌ 
లోలత. జూడ కున్నె జనలోకము నీదగు రూపురేఖయున్‌. 333 


ప్రతిపదార్థం: బాలుండవు+ఐన, నీవు= చిన్నవాడవయినట్టి నీవు; అరిది+బంటుతనంబునన్‌= అరుదైన శౌర్యంతో; ప్రాఢ వీర 
భూపాలురన్‌= నేర్పుగల శూరులైన రాజులను; కుంభజ, ప్రభృతి, బాహు, బల+ఆఢ్యులన్‌= ద్రోణుడు మున్నగు భుజశ్రక్తిగల శ్రేష్టులను; 
కిట్టి= సమీపించి; నేలకున్‌+కోలకున్‌+*తెచ్చి= భంగపరిచి; ఇట్టు= ఈ విధంగా; అగుటకున్‌= (వీరశయనం అలంకరించటానికి) 
కావటానికి; వెజంగందుచున్‌= ఆశ్చర్యపడుతూ; వంతన్‌+పొందుచున్‌= దుఃఖిస్తూ; నీది+అగు, రూపు రేఖయున్‌= నీదైన సౌందర్యం 
యొక్క అతిశయాన్ని; జనలోకము= జనసమూహం; లోలతన్‌= లోలత్వంతో; చూడకున్నె?= చూడకుండా ఉంటుందా? 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 293 


తాత్పర్యం: చిన్నపిల్లవాడవైన నీవు ఆశ్చర్యకరమైన శౌర్యంతో భుజబలశ్రేష్టులైన [ద్రోణాదులను సమీపించి 
బాణపరంపరలతో వాళ్ళను నేలపడవైచి, వీరశయనం అలంకరించినందుకు ఆశ్చర్యపడుతూ, దుఃఖపడుతూ, నీ 
సౌందర్యాతిశయాన్ని జనసమూహం ఆసక్తితో చూడకుండా ఉంటుందా? 

విశేషం: అభిమన్యుడి పరా(క్రమాతిశయాన్ని గుర్తు తెచ్చుకొన్న సుభద్ర, బాలుడయినప్పటికీ అతడు చూపిన ఆశ్చర్యకరమైన ప్రతాపం 
'ద్రోణాది మహావీరులకే చెనకరానిది అయినది. కాని, చివరకు విధి వ్యథనే మిగిల్చిందని సుభద్ర పరితాపం. 'బాలుడవైన నీవని' 
ఉత్పలమాలావృత్తంలో అభిమన్యుడి సౌకుమార్యాన్ని స్ఫురణకు తెచ్చే రీతిలో సుభద్ర పలికిన మాటలను తిక్కన ఎంతో చక్కగా 
పొందుపరచాడు. ఇందులో 'నేలకుం గోలకు6 దెచ్చి అనే ప్రయోగం గమనార్హం. 


తే. మేను మృదుశయ్య సగము నా మేనిమీంద | సగముగా జేర్చుకొని ముద్దు మిగుల నిద్ర 
సేయునట్టి నీ విప్పుడు చెనంటి నేలం। దనువు వొందుట కోర్టితే తండ్రి! చెపుమ! 334 


ప్రతిపదార్థం: తండ్రి!= నాయనా అభిమన్యూ (ఆదరార్థకం); మేను= శరీరం; మృదుశయ్యన్‌= మెత్తని పడకపై; సగమున్‌= 
అర్జాన్ని (సగం భాగాన్ని); నా మేనిమీందన్‌= నా శరీరంపైన; సగముగాన్‌+చేర్చుకొని= అర్హభాగంగా చేర్చుకొని; ముద్దుమిగులన్‌= 
ముచ్చట మీరగా; నిద్రశ+చేయు అట్టి= నిదురించే; నీవు; ఇప్పుడు= ఈ సమయంలో; చెనంటినేలన్‌= కరకు నేలమీద; 
తనువు+పొందుటకున్‌= శరీరాన్ని పడవేయటం కొరకు; ఓర్చితి+ఏ= సహించినావా; చెపుమ!= చెప్పుము. 


తాత్పర్యం: నాయనా! అభిమన్య్యూ! నీవు నీ శరీరం సగం మెత్తని పడకమీద, తక్కిన సగం నా శరీరం మీద 
చేర్చి ఎంతో ముచ్చటగా నిద్రపోయే వాడవు. ఇప్పుడు ఇచ్చట ఈ కటిక నేలమీద ఇట్టా శరీరాన్ని చేర్చటానికి 
ఏ విధంగా ఓర్చ్భుకొన్నావు? చెప్పుము. 

నిశేషం: రణరంగంలో చనిపోయి, కటికి నేలమీద పడి ఉండే కుమారుడిని తలచి, చిన్నతనంలో తన ఒడిలో ఒడలు చేర్చి ఎంతో 
ముద్దుగా పవ్వళించి ఉండే దృశ్యాన్ని తలచుకొనింది సుభద్ర. మెత్తటి పడకమీద సగం, తన మేనిమీద సగం శరీరం చేర్చి ముద్దుగా 
నిద్రపోయే చిన్ననాటి సన్నివేశం గుర్తుకు వచ్చింది. వాత్సల్యానికి ఇది ఒక మచ్చు తునక. మృదుశయ్యకు చెనటి నేలకు పోలిక, 
చెనంటి నేల అవటం విశేషం. అది కఠినమైన, శూన్యమైన, వ్యర్థమైన, దైవబలాన్ని కోల్పోయిన నేల. ఇట్టే చావుకూ నిద్రకూ పోలిక. 
నిద్ర ఒకవిధంగా చావుతో సమానమే. అందుకే చావుకు పెద్ద నిద్దురకు పర్యాయం అయింది. నిద్రలో ముఖకళ తరుగదు. అట్టే 
చెన్ను తరగని రీతిలో నిద్రించే వాడి మాదిరి అభిమన్యుడు పవళించి ఉన్నాడని ఇందులోని విశేషం. 


క. వంది జనంబులు మాగధ । బృందంబులు సంస్తుతింపం బెంపొందుదు మై 
లం దిరిగెడు క్రవ్యాదుల । క్రందున నీవీను లిపుడు కటకట బడవే? 335 


ప్రతిపదార్థం: వంది జనంబులున్‌= స్తుతించి జీవించే బట్టుల మొత్తాలున్నూ; మాగధ బృందంబులున్‌= వంశవీర్యాదులను పొగడే 
మాగధుల మొత్తాలున్నూ; సంస్తుతింపన్‌= మిక్కిలి పొగడగా; పెంపొందుదు(వు)= అతిశయించే వాడవు (వర్టిల్లేవాడవు); ఇపుడు= 
-ఈ సమయంలో; (మైైలన్‌+తిరిగెడు= ఎదుట సంచరించే; (క్రవ్యాదుల= మాంసం తినే ప్రాణుల; 'క్రందునన్‌= (మైోతచేత; నీ 
వీనులు= నీ చెవులు; కటకటన్‌+పడవే?= కష్టపడవా? 

తాత్పర్యం: మేలు కొలుపులతో, స్తుతిపాఠాలతో, మాగధుల సమూహాలు నిన్ను స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఎంతో 
వర్ధిల్లేవాడవు. ఇప్పుడు నీ ఎదుట తిరుగుతూ మాంసం తినే ప్రాణులు చేసే కటువైన చప్పుడుకు నీ చెవులు 
ఎంత కష్టపడ్డాయో! 


29క్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: రాజవంశ్యులకు స్తుతిపాఠాలు పాడించుకొనటం సర్వసాధారణం. అది వారి పరంపరల్లో గౌరవ మర్యాదలతో కూడుకొన్న 
సంప్రదాయం. ఆచారంగా ఏర్పడి పోయిన స్తుతిపాఠాలలో ప్రత్యేకించి పొగడ్తలు ఉండకపోవచ్చును. అవి వాళ్ళకు మామూలు 
దినచర్య. అయినా ఆ వందిమాగధుల స్తుతులు వినటానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. మనస్సుకు కొంతైనా ఇష్టాన్ని కలిగిన్తాయి 
కాని, శ్మశానంలో మాంసం తినటానికి వచ్చిన ప్రాణుల అరపులు ఎంత కర్షకఠోరంగా ఉంటూ మనస్సుకు కష్టాన్ని కలిగిస్తాయో. 
ఈ రెండింటికీ ఉండే తారతమ్యాన్ని తిక్కన ఎంతో చక్కగా కందంలో వివరించారు. 'క్రవ్యం అంటే మాసం. దాన్ని తినేవాడు 
'క్రవ్యాదుడు. (క్రందు అనే శబ్దానికి దారుణమైన ధ్వని, ఏడ్పు, సందడి, అతిశయం అనే అర్జాలూ ఉన్నాయి. కటకటపడటం 
అంటే కోపించటం బాధపడటం కలత చెందటం. అర్థవత్పద (ప్రయోగ నైపుణ్యం తిక్కన ఎరిగినంతగా మరెవ్వరికీ తెలియదనటం 
అతిశయోక్తి కాదు. 


చ. అనిలతనూజు లావు గల. డందురు, సాత్యకి శౌర్యశాలి నాం 

జను, ద్రుపదుండు సంగరవిశారద భావము పూనియుండు, మా 
తుని బటు విక్రమాఢ్యు డని చూతురు, పాండవు లింద అుండి యొ 

క్కనికి. గడంగ లేర నిను గావ6ంగ; నేమన నేర్తు. బుత్రకా! 336 
ప్రతిపదార్దం: పుత్రకా!= కుమారా!; అనిలతనూజున్‌= భీమసేనుడిని; లావు+కలండు+అందురు= బలం కలవాడు అని అంటారు; 
సాత్యకి= సత్యకతనూజుడు; శౌర్యశాలి, నాన్‌+చనున్‌= శౌర్యంచేత ప్రకాశించేవాడు అనదగును; ద్రుపదుండు= ద్రుపద మహారాజు; 
సంగర, విశారద, భావము= యుద్దంలో నేర్పరితనం; పూని ఉండున్‌= కలిగి ఉంటాడు; మాత్స్య్యునిన్‌= మత్స్యదేశపురాజైన 
విరటుడిని; పటు, వి[క్రమ+ఆఢ్యుండు+అని= మిక్కిలి పరా[క్రమంచేత (శ్రేష్టుడు అని; చూతురు= గణిస్తారు; పాండవులు+ఇందయు+ఉండి= 
పాండవులు ఇంతమంది ఉండి కూడా; నినున్‌+కావంగన్‌= నిన్ను కాపాడటానికి; ఒక్కనికిన్‌= ఒక్కడి కొరకు; కడంగ లేర!= 
'ప్రయత్నించలేరా!; ఏమి+అనన్‌+నేర్తున్‌?= ఏమని చెప్పగలను? 


తాత్పర్యం: కుమారా అభిమన్వ్యూ! ఆ భీమసేనుడిని బలం కలవాడని అంటారు. సాత్యకిని మహాశూరు డనవచ్చును. 
(ద్రుపదుడు యుద్దంలో ఎంతో నేర్చరితనాన్ని కలిగి ఉంటాడు. విరాట మహారాజు అధిక పరాక్రమ శోభితుడు 
అని ఎన్నబడ్డాడు. ఇక ఇందరు పాండవు లుండి కూడా ఒక్క నిన్ను కాపాడటానికి ప్రయత్నమే చేయలేదా? 
ఏమని చెప్పేది? 

విశేషం: భీముడి బలం, సాత్యకి శౌర్యం, 'ద్రుపదుడి యుద్దనైపుణ్యం, విరాటుడి విక్రమం ఇవన్ని అంతగా ఉండి, పాండవు లెంత 
'ప్రయత్నించినా ఒక బాలుడిని కాపాడుకొనలేకపోయారు అనే బాధ చంపకమాలావృత్తంలో ఎంతో గంభీరంగా ప్రతిపాదించబడింది. 
'ఒక్కనికి అనే ప్రయోగంలోని విరుపు చివుక్కుమనిపించి శత్రువుల చేతులలో చిక్కుకొని పోయిన అభిమన్యుడి దురవస్థను 
సూచిస్తున్నది. 

ఈలోక మెల్ల బాడిల్లును బోలెనై ।; యున్నది నీవు లేకునికి. జేసి; 

నీవు వేగమ గండు నెఅసి బంధుల. బ్రీతి.। బొంద జేయుట గలవోలె నయ్యె; 

జిష్టుని కొడుకవు కృష్ణునల్లుండ వీ । వరులచేం బడుట చోద్యంబు గాదె! 

చెలువంపు మేనును జెన్ను మొగంబునై । యెప్పుడు పొడసూపె దింకం గుజ్జి? 


గ్‌ 


తే. యకట! యుత్తర యొప్పెడు నది మనంబు । దీని కంతయు మెత్తన; యేను నిన్ను 
వేండికొనియెద! వచ్చి యివ్వెలంది వంత । దీపి దళుకొత్తుపలుకుల. దేర వన్న! 337 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 295 


ప్రతిపదార్థం: కుజ్జ!= బాలుడా!) నీవు, లేక+ఉనికిన్‌+చేసి= నీవు లేకుండటం చేత; ఈ లోకము+ఎల్లన్‌= -ఈ ప్రపంచమంతా; 
పాడు+ఇల్టును+పోలెన్‌+ఐ+ఉన్నది= శూన్య గృహం మాదిరి అయి ఉన్నది; నీవు= నీవు(అభిమన్యుడు); వేగమ= తొందరగా; 
గండు నెజసి= శౌర్యాన్ని ప్రకటించి (నింపి); బంధులన్‌= చుట్టాలను; ప్రీతిన్‌+పొందన్‌+చేయుట= సంతోషాన్ని కలుగజేయటం; 
కలవోలెన్‌+అయ్యెన్‌= స్వష్నంవలె అయిపోయింది; జిష్షుని కొడుకవు= అర్జునుడి కుమారుడవు; కృష్ణు+అల్టుండవు= కృష్ణుడికి 
మేనల్టుడవు; ఈవు= నీవు; అరులచేన్‌+పడుట= శత్రువుల చేతిలో చావటం; చోద్యంబు కాదె!= వింతకాదా!; చెలువంపు మేనును= 
సుందరమైన శరీరమూ; చెన్ను మొగంబునున్‌= అందమైన ముఖమూ; ఐ= కలిగి; ఇంకన్‌= ఇంకా; ఎప్పుడు= ఎపుడు; పొడ 
చూపెదు= కనిపిస్తావు; అకట!= అయ్యో!; ఉత్తర= నీ భార్య ఉత్తర; ఒప్పెడునది= యోగ్యురాలు (సమ్మతిస్తుంది); దీనికిన్‌= 
ఈ ఉత్తరకు; ఎంతయున్‌= మిక్కిలి; మనంబు, మెత్తన= హృదయం మృదువు; ఏను= నేను; నిన్నున్‌= నిన్ను; వేడుకొనియెదన్‌= 
(ప్రార్ధిస్తాను; వచ్చి= (పోయిన నీవు మళ్ళీ ఒకసారి) వచ్చి; ఈ+వెలంది, వంతన్‌= ఈ ఇంతి (నీ భార్య) దుఃఖాన్ని; 
తీపి+తళుకు+ఒత్తుపలుకులన్‌= మాధుర్యం అతిశయించే మాటలతో; తీర్చవు+అన్న!= ఊరడించవా! 


తాత్పర్యం: అభిమన్యూ! నీవు లేకపోవటం చేత ఈ ప్రపంచమంతా పాడుపడ్డ ఇల్టువలె అయిపోయింది. నీవు 
నీ శౌర్యాన్ని నింపి చుట్టాలను సంతోషింప జేసినదంతా ఒక స్వప్నం మాదిరి అయిపోయింది. అర్జునుడి కుమారు 
డవూ, కృష్ణుడి మేనల్టుడవూ అయి ఉందీ నీవు శత్రువుల చేత చావటం ఎంతో వింతగా ఉన్నది. నీవు సుందర 
శరీరంతో అందమైన ముఖంతో ఇంకెప్పుడు కనిపిస్తావో! అయ్యో! నీ భార్య ఉత్తరను చూడుము. ఎంతో మెత్తని 
మనస్సు కల నీ ఇల్లాలి దుఃఖాన్ని నీ తీపి మాటలతో తీర్చటానికి ఒకసారి వచ్చి పో - అని నేను వేడుకొంటున్నాను. 
ఇట్టా వచ్చిపోతే ఆమె మనస్సు కూడా కొంత కుదురుపాటులో సమ్మతి పడుతుంది. ఆమె ఎంతో యోగ్యురాలు. 


నిశేషం: కోడలు కొరకైనా ఒకసారి వచ్చిపో - అని కొడుకును సుభద్ర వేడుకొనటం ఇందులోని విశేషం. ఎందుకు వచ్చిపో అని 
అర్ధిస్తూ ఉందో దానికి కారణం కూడా చెప్పటం జరిగింది. 'మనంబు దీనికంతయు మెత్తన అని చెప్పటంలో కోడలి మనస్తత్తాన్ని 
అత్త ఎంతగా అర్థం చేసికొన్నదో విదితమౌతుంది. 'ఒప్పెడునది' అనే ప్రయోగం ఉత్తర యోగ్యురాలు అనే కాకుండా ఒక్కసారి 
నీవు వస్తే మధురవాక్యాలతో ఊరడిస్తే ఆమె మనస్సు సమ్మతించి సమాధానపడుతుంది, అది ఎంతైనా సముచితంగా ఉంటుంది 
అని ఎన్నో విధాలుగా అర్జాన్ని చెప్పుకోవటానికి అనుకూలంగా కూర్చబడింది. జిష్టుడి కొడుకవు అని తెల్పటంలో జయశీలుడైన 
అర్జునుడి కొడుకు వైన నీకు అపజయం ఎట్టా కలుగుతుంది? అట్టా జరగటం ఎంత వైపరీత్యం! అది నిజంగా ఎంత వింత? 
అని సాభిప్రాయంగా జిష్టుశబ్దాన్ని తిక్కన ప్రయోగించాడు. 


చ.  అలఘు తపంబులం, బ్రకట యాగములన్‌ మునిచోదిత వ్రతం 
బుల మహనీయదానములఈ. బుణ్య చరిత్రములన్‌ మహాత్మ లెం 
తలు రమణీయ విశ్రుత పదంబుల కే6గుదు; రంతకంటె ను 
జ్వల మగు సద్దతిం బడయు వాసవపెాత్ర! పవిత్రవర్తనా!? 338 


ప్రతిపదార్థం: వాసవపౌత్ర!= ఇంద్రుడి మనవడివైన అభిమన్యూ!; పవిత్రవర్తనా!= పరిశుద్ధమైన (నిర్మలమైన) నడవడి కలవాడా!; 
అలఘు+తపంబులన్‌= గొప్ప తపస్సుల చేతనూ; ప్రకట యాగములన్‌= ప్రసిద్దాలైన యాగాల చేతనూ; ముని,చోదిత, 
'వ్రతంబులన్‌= మహర్షులు చెప్పిన నోముల చేతనూ; మహనీయదానములన్‌= గొప్పదానాల (ఈవుల) చేతనూ; పుణ్యచరిత్రములన్‌= 
పవిత్రములైన నడవడుల చేతనూ; మహాత్ములు= మహనీయులు; ఎంతలు= ఎటువంటి; రమణీయ, విశ్రుత, పదంబులకున్‌= 
రమ్యమయి ప్రసిద్ధికెక్కిన సద్గతులకు; ఏంగుదురు= పోవుదురో; అంతకంటెన్‌= వాటి అన్నింటికంటె; ఉజ్జ్వలము+అగు= 
(శ్రేస్టమైనదైన; సద్గతిన్‌= ఉత్తమగతిని; పడయు= పొందుము. 


296 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఇంద్రుడి మనుమడవైన ఓ అభిమన్య్యూ! పరిశుద్ధమైన నడవడి కలవాడా! గొప్ప గొప్ప తపస్సులచేత, 
ప్రసిద్ద యాగాలచేత, మహర్షులు చెప్పిన నోములచేత, గొప్పదానాల చేత, పవిత్ర ప్రవర్తనల చేత మహాత్ములు 
ఎటువంటి రమ్యమైన, ప్రసిద్దమైన ఉత్తమగతులు పొందారో, వాటికంటె ఉజ్జ్వలమైన (శ్రేష్రమమైన) ఉత్తమ గతిని 
పొందుము.” 
నిశేషం: వాసవపౌత్ర! పవిత్రవర్తనా! అనే రెండు సంబోధనలు ప్రస్తుత పద్యంలో ప్రతిపాదించబడ్డ విషయానికి ఎంతో అనుగుణంగా 
జౌచిత్య స్పోరకంగా అతికాయి. సాభిప్రాయాలైన సంబోధనలను కూర్చటంలో తిక్కన అక్కడక్కడ చూపిన నేర్పు అప్రతిమానం. 
పరలోకగతుడైన అభిమన్యుడు ఇహలోకాన్ని వదలి వెళ్ళాడు. మళ్ళీ ఈ మహీతలానికి మనం ఎంత పిలిచి మొత్తుకొన్నా రాడు. 
ఇహంతో సంబంధం తెగిపోయింది. పరంతో సంబంధం కుదురుకొనింది. స్వర్ణలోక సంబంధాన్ని పురస్కరించుకొని 'వాసవపౌత్ర' 
అని సంబోధించటం చాలా అర్ధవంతంగా ఉన్నది. 
అట్లాగే ఇందులో తపస్సులూ, యాగాలూ, వ్రతాలూ, దానాలు చెప్పుతూ 'పుణ్యచరిత్రములన్‌ అనే ఒక విశేషణాన్ని తిక్కన 
పేర్కొన్నాడు. పుణ్యచరిత్రము లనగా 'పవిత్ర వర్తనలు”. అందుకే సంబోధనలో తిక్కన 'పవిత్రవర్తనా' అని సుభద్రనోట పలికించాడు. 
వ. అని బహుప్రకారంబులం బలవించుచున్నసమయంబునం బాంచాలి యేతెంచి యిరుగేల నుత్తరా సుభద్రలం 
బొదివి, తానును వారును నడలూని పుడమిం బడి వివశతం బొంది వికలాక్రందనంబు సేయుచున్న 
నన్నారాయణుండును శోకసంతాపితాంతఃకరణుం డగుచు నుచితవచనంబుల నయ్యువిదల నెట్టకేలకు 
నూరార్ది, మగుడి పాండవులపాలికిం జనుదెంచె; నప్పుడు ధర్మతనయుం డమ్మాధవ ధనంజయులను 
భీమసేనునిం గవలను నితరపరిజనంబులను నిజనివాసంబులకుం బోవం బనిచి, తాను నభ్యంతర 
మందిరంబునకు నరిగ; గృష్టుండును జిష్టుతోన తదీయసదనంబునకుం జని, విమల జలంబులం 
గృతాచమనుం డయి యొక్క వివిక్త ప్రదేశంబునం దర్భశయ్య గావించి దాని నక్షతగంధపుష్పంబుల 
నలంకరించి యాయుధంబు లర్లించి, చుట్టు నిడి, కవ్వడి నందుండు మని నియోగించి 'నీవు 
నిశాసమయంబునం జేయు దేవపూజ యింతకు మున్నచేయ వని తలంపించిన నతండును బాదప్రక్షాళణనంబు 
నుపస్పర్శనంబును నాచరించి, తాను నిత్యంబును నడపు త్రంబక పూజనంబు తెజింగున మాల్యానులేపన 
ధూప దీప నైవేద్యంబు జనార్దనునకు సమర్పించిన, నమ్మహాత్ముండు సంభావించి యాప్తులగు 
దౌవారికజనంబుల శస్త్రహస్తులై కొలిచి యుండునట్లుగా సంఘటించి, యా సవ్యసాచిం జూచి, నీవు 
సుఖనిద్ర సేయు; మేన నీకు శుభంబు గోరి యుండెద6 బోయి వచ్చెద' నని పలికి దారుకుండు దోడ నరుగ 
నాత్మగేహంబునకుం బోయి. 339 


ప్రతిపదార్థం: అని= అట్లా పలికి; బహుప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలవించుచున్న= దుఃఖిస్తూ ఉన్న; సమయంబునన్‌= 
సందర్భంలో; పాంచాలి= (ద్రౌపది; ఏతెంచి= వచ్చి; ఇరు కేలన్‌= రెండు చేతులతో; ఉత్తరా సుభద్రలన్‌= ఉత్తరను, సుభద్రను; 
పొదివి= చేరదీసికొని పట్టుకొని; తానును= ఆ పాంచాలియు; వారునున్‌= ఆ ఉత్తరాసుభద్రలున్నూ; అడలు+ఊని= దుఃఖించి; 
పుడమిన్‌+పడి= నేలపై పడి; వివశతన్‌+పొంది= మూర్చిల్లి; వికల+ఆ(క్రందనంబు= కలవరించే ఏడ్పుల అరపు; చేయుచున్నన్‌= 
కావిస్తూ ఉండగా; ఆ+నారాయణుండును= ఆ శ్రీకృష్ణుడును; శోక+సంతాపిత+అంతఃకరణుండు= దుఃఖంచేత మిక్కిలి తపించబడ్డ 
మనస్సు కలవాడు; అగుచున్‌= అవుతూ; ఉచితవచనంబులన్‌= తగిన మాటలతో; ఆ+ఉవిదలన్‌= ఆ స్త్రీలను; ఎట్టకేలకున్‌= 
చిట్టచివరకు; ఊరార్భి= ఊరడించి; మగుడి= మళ్ళీ; పాండవుల పాలికిన్‌= పాండవుల కడకు; చనుదెంచెన్‌= వచ్చాడు; అప్తుడు= 
ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; ఆ, మాధవ ధనంజయులనున్‌= ఆ కృష్ణార్జునులను; భీమసేనునిన్‌= భీముడిని; 
కవలనున్‌= అమడలైన నకుల సహదేవులను; ఇతర పరిజనంబులన్‌= తక్కిన పరివారాన్ని (బలగాన్ని); నిజనివాసంబులకున్‌= 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 297 


తమ విడిది గృహాలకు; పోవన్‌+పనిచి= పోయేటట్టు (ఆజ్ఞాపించి) పంపి; తానును= తానున్నూ; అభ్యంతరమందిరంబునకున్‌= 
లోపలి గృహానికి; అరిగెన్‌= పోయాడు; కృష్ణుండును= కృష్ణుడున్నూ; బిష్షుతోన్‌+అ= అర్జునుడితోనే; తదీయ, సదనంబునకున్‌+*చని= 
అతడిఇంటికి పోయి; విమలజలంబులన్‌= నిర్మలమైన నీటితో; కృత+ఆచమనుండు+అయి= ఆచమనం చేసినవాడై; ఒక్క, వివిక్త 
ప్రదేశంబునన్‌= ఒక ఏకాంతస్థలంలో; దర్భశయ్య కావించి= దర్భలతో పడకచేసి; దానిన్‌, ఆ పడకను; అక్షత, గంధ, పుష్పంబులన్‌= 
సేసబ్రాలు (పసుపుగాని కుంకుమగాని రాచిన బియ్యం) గంధమూ, పూలతో; అలంకరించి= సింగారించి (కైసేసి); 
ఆయుధంబులు+అర్చించి= శస్త్రాలను పూజించి; చుట్టున్‌+ఇడి= చుట్టూ ఉంచి; కవ్వడిన్‌= అర్జునుడిని; అందున్‌+ఉండుము= 
అక్కడే ఉండుము; అని, నియోగించి= అని ఆజ్ఞాపించి (కోరి); నీవు; నిశాసమయంబున్‌= రాత్రిపూట; చేయు+దేవపూజ= చేసే 
దైవసేవ; ఇంతకుమున్న= ఇంతకుముందే; చేయవని= నిర్వర్తించవని; తలంపించినన్‌= తలచేటట్టు చేయగా; అతండును+ఆ 
అర్జ్హునుడున్నూ; పాదప్రక్షాళనంబున్‌= కాళ్ళు కడుగుకోవటం; ఉపస్పర్శనంబునున్‌= ఆచమనమున్నూ; ఆచరించి= చేసి; తాను= 
తాను; నిత్యంబును= ప్రతిదినమున్నూ; నడపు= నిర్వర్తించే; 'త్ర్రంబక పూజనంబు, తెజంగునన్‌= శివపూజ వలె; మాల్య+అనులేపన, 
ధూప, దీప, నైవేద్యంబు= దండలూ, పూతలూ(గంధాదులు) (అగరుబత్తి) సాంబ్రాణి పొగలూ, దీపాలూ, నివేదింపదగిన వస్తువూ; 
జనార్హనునకున్‌= శ్రీకృష్ణుడికి; సమర్పించినన్‌= సమర్పించగా; ఆ+మహాత్ముండు= మహనీయుడైన ఆ కృష్ణుడు; సంభావించి= 
సమ్మానించి; ఆప్తులు+అగు= క్షేమం కోరేవాళ్ళయిన; దౌవారిక జనంబులన్‌= ద్యారపాలకులను; శస్త్రహస్తులు+ఐ= ఆయుధాలు 
చేత ధరించినవారై; కొలిచి+ఉండునట్టుగాన్‌= సేవించి ఉండేటట్టుగా; సంఘటించి= ఏర్పాటు చేసి; ఆ+సవ్యసాచిన్‌= ఆ అర్జునుడిని; 
చూచి= కనుగొని; నీవు; సుఖనిద్ర+చేయుము= సుఖంగా ని(ద్రించుము; ఏన= నేనే; నీకున్‌+శుభంబున్‌+కోరి+ఉండెదన్‌= నీకు 
మేలుకోరి ఉంటాను; పోయి+వచ్చెదన్‌= పోయి వస్తాను; అని+పలికి= అని చెప్పి; దారుకుండు= తన రథసారథి అయిన దారుకుడు; 
తోడన్‌= తనతోకూడా; అరుగన్‌= రాగా; ఆత్మ గేహంబునకున్‌= తనయొక్క ఇంటికి(శిబిరానిక్రి; పోయి= చని. 


తాత్పర్యం: అని పలురకాలుగా శోకిస్తున్స సమయంలో ద్రౌపది వచ్చి, రెండు చేతులతో ఉత్తరాసుభద్రలను 
కౌగిలించుకొని, తాను కూడా వారితో కలిసి నేలపైబడి మూర్చిల్లి గుండెలు పగిలేటట్టు రోదిస్తూ ఉండగా, శ్రీకృష్ణుడు 
కూడ శోకంతో తపించే మనస్సుతో చలించి కూడా తేరుకొని, తగిన మాటలతో ఆ వనితలను చిట్టచివరకు 
ఓదార్చి, తిరిగి పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అందరినీ వారి వారి నివాసాలకు పంపి, తాను 
తన మందిరానికి వెళ్ళాడు. కృష్ణుడు అర్జునుడితో కలిసి అతడి మందిరానికి వెళ్ళి, మంచినీటితో ఆచమనం 
చేసి, ఒక ఏకాంత స్థలంలో దర్భశయ్య ఏర్పాటు చేసి, దానిని అక్షతలతో గంధ పుష్పాదులతో అలంకరించి, 
ఆయుధాలను పూజించి, చుట్టూ ఉంచి, అర్జునుడిని అక్కడ ఉండుమని ఆజ్ఞాపించి, “నీవు రాత్రివేళ చేసే దైవపూజ 
ఇంతకుముందు చేయలే'దని హెచ్చరించి, చేసేటట్లు స్పూర్తిని కలిగించాడు. దానితో అర్జునుడు కూడా పాదాలు 
కడుగుకొని, ఆచమించి, తాను రోజూ చేసే త్ర్రంబకపూజను శ్రీకృష్ణుడికే షోడశోపచారాలతో చేశాడు. శ్రీకృష్ణుడు 
అర్జునుడిని సమ్మానించి, శస్త్రపాణులైన భటులను అతడికి రక్షగా నిలిపి, అర్జునుడిని సుఖని[ద్ర పొమ్మని, అతడి 
శుభం కోరి తాను మసలేటట్ట్లు చెప్పి, దారుకుడిని వెంటపెట్టుకొని తన నివాసానికి వెళ్ళాడు. 


ఆ. సెజ్జయందు మేను సేర్షి యర్జునకార్య । చింత. బలుకకుండి కొంతవడికిం 
బవ్వళించె. గురునృపాలక! జలశాయి । దారుకుండు గొలిచి యూరకుండ. 340 


ప్రతిపదార్థం: కురున్నపాలక!= కురురాజా!; ధృతరా[ష్ర్రా!; జలశాయి= శ్రీకృష్ణుడు; సెజ్జ్ఞఅందున్‌= పక్కమీద; మేను= శరీరాన్ని; 
చేర్చి= ఉంచి-పరుండి; అర్హునకార్యచింతన్‌= అర్జునుడి పనిని గురించిన ఆలోచనతో; పలుకక+ఉండి= మాట్లాడకుండ ఊరకుండి; 
కొంతవడికిన్‌= కొంతసేపటికి; దారుకుండు= సారథి; కొలిచి= సేవిస్తూ; ఊరక+ఉండన్‌= మిన్నకుండా (నిశ్శబ్దంగా) వేచి ఉండగా; 
పవ్వళించెన్‌= పడుకొన్నాడు (నిద్రించాడు). 


298 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పక్కమీద మేనువాల్చి అర్జునుడి ప్రతిజ్ఞను తీర్చేపనిని గురించి 
ఆలోచిస్తూ నిశ్ళబ్దంగా ఉండి కొంతసేపటికి నిద్రపోయాడు. సారథి ఊరక ప్రక్కన నిలబడి ఆతడిని సేవిస్తూ 
ఉండిపోయాడు. 


వ. ఆ సమయంబున నవ్వీటివా రెలను దమయుల్లంబుల నెవ్వగలు నివ్వటిల్లం గన్నుమూయక విన్ననయి 
యుండి. 341 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; ఆ+వీటివారు+ఎల్లను= ఆ దండు (శిబిరం)లోని వాళ్ళంతా; 
తమ+ఉల్లంబులన్‌= తమ మనస్సులలో; నెవ్వగలు= అధిక విచారం; నివ్వటిల్లన్‌= కలుగగా (నిండుకోగా); కన్నుమూయక= 
నిద్రించకుండా; విన్ననయి+ఉండి= చిన్నబోయి ఉండి. 


తాత్పర్యం: అప్పుడు ఆ శిబిరంలోని వారందరూ తమ మనస్సులలో పెద్ద దిగులు పెరగగా నిద్రపట్టక చిన్నబోయి 
ఉండి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. *“అభిమన్యుం డీల్లిన నర్జునుం డధిక శో । కావేశ మొంది సాహసికవృత్తి 
నతి దుర్షటం బైన ప్రతిన యిట్టులు వట్టు । నే? కౌరవులు దీని నెట్టు లైనం 
దప్పింపం జూతురు; దర్పంబు వెరవును । గలవారు వారి కగ్గలము గలరు; 
కడు దెప్పరం బైన కార్యంబు వాటిల్లె; । నెమ్మెయి నిది నిర్వహించువాండొ 


ఆ.  యకట! దినములోన నాసైంధవునిం జంప । నబ్బకున్న నతని కగ్ని సొరంగ 
వలయు; నాత6 డన్ఫతవాదిగా.; డిక్కార్య । మెట్టు లగునొ! మనకు నేది గతియొ!” 342 


ప్రతిపదార్హం: అభిమన్యుండు; ఈల్లినన్‌= మరణించగా; అర్జ్హునుండు; అధిక, శోక+ఆవేశము+ఒంది= మిక్కిలి దుఃఖంతో ఒడలు 
మరచిన స్టితిని పొంది; సాహసికవృత్తిన్‌= తెగువ కలవాడి నడవడితో; అతి+దుర్హటంబు+ఐన= మిక్కిలి ఘటించటానికి 
వీలుకానిదైన; ప్రతిన= ప్రతిజ్ఞ ఇట్టులు+పట్టునే?= ఈ విధంగా పూనునా?; దీనిన్‌= ఈ ప్రతిజ్ఞను; కౌరవులు= దుర్యోధనాదులు; 
ఎట్టులు+ఐనన్‌= ఏ విధంగానైనా; తప్పింపన్‌= తప్పిపోయేటట్టు(ప్రతికూలమయ్యేటట్టు); చూతురు= చూస్తారు (ఆలోచిస్తారు); 
వారికిన్‌= ఆ కౌరవులకు; దర్పంబు= గర్వం; వెరవును= ఉపాయమున్నూ; కలవారు= ఉన్నవారు; అగ్గలము కలరు= అధికంగా 
(మిక్కుటంగా) ఉన్నారు; కడు+దెప్పరంబు+ఐన= మిక్కిలి అశక్యమైన; కార్యంబు+పాటిల్లెన్‌= పని కలిగింది; ఇది= ఈ పని; 
ఏ+మెయిన్‌= ఏ విధంగా; నిర్వహించువాడొ!= నెరవేరుస్తాడో!; అకట!= అయ్యో!; ఆ సైంధవునిన్‌= ఆ సైంధవుడిని; దినములోనన్‌= 
ఒక్కదినం లోపల; చంపన్‌+*అబ్బక+ఉన్నన్‌= చంపటం ఈడేరకపోతే; అతనికిన్‌= అర్జునుడికి; అగ్ని+చారంగన్‌+వలయున్‌= 
అన్నిలో ప్రవేశించవలసి ఉన్నది; ఆతండు= అర్జునుడు; అన్నతవాది+కాండు= అసత్యం పలికేవాడు కాడు; ఆ+కార్యము= ఆ 
ప్రతిజ్ఞా కార్యం; ఎట్టులు+అగునా?= ఎట్లా జొతుందో!; మనకున్‌= మనకు; ఏది గతియో!= ఏది ఉపాయమో! (మార్ష్గమో). 


తాత్పర్యం: “అభిమన్యుడు మరణించగానే అర్జునుడు దుఃఖంతో ఒళ్ళు మరచి, తెగువరి అయి సాధించటానికి 
వీలుకాని ప్రతిజ్ఞ చేశాడు. కౌరవులు ఈ ప్రతిజ్ఞను ఎట్లాగైనా వమ్ముచేయటానికి చూస్తారు. ఆ కౌరవులలో గర్వం, 
ఉపాయం ఉన్నవాళ్ళు మిక్కుటంగా ఉన్నారు. ఇది శక్యం కాని పని; ఏ విధంగా దీన్ని నెరవేర్చటమో. అయ్యో! 
ఆ సైంధవుడిని ఇంక ఒక్క దినంలో చంపలేకపోతే అర్జునుడు అగ్నిలో ప్రవేశించాలి. అతడు అసత్యవాది కాడు. 
ఈ పని ఎట్టా అవుతుందో? మన గతి ఏమిటో?” 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 299 


నిశేషం: జలశాయి అయిన కృష్ణుడు పవళించిన అనంతరం ఊరివారంతా అభిమన్యుడి మరణానికి కన్నుమూయలేదు. అభిమన్యుడి 
మరణానంతరం (క్రమంగా జరుగబోయే అనర్జాలు ఏ విధంగా ఉంటాయో అని ఊరివారు భావించిన తీరు సీసపద్యంలో అభివర్షితం. 
అభిమన్యుడి మృతికి తగినట్టుగ, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ సామాన్యమైనది కాదు. అర్జున ప్రతిజ్ఞ విని కారవులు ఊరకుండరు. 
ఏ విధంగానైనా ప్రతిజ్ఞకు ప్రతికూల కార్యక్రమాలు ఎంతో ప్రతిభావంతంగా చేపడుతారు. అర్జునుడు సైంధవుడిని చంపటానికి 
అవకాశం ఏర్పడకపోతే తానే అగ్నిలో ప్రవేశిస్తానని అంటున్నాడు. సత్య నిర్వహణలో అర్జునుడు అన్న ధర్మరాజు కన్నా తక్కువ 
వాడు కాడు. అనృతవాది కాని అర్జునుడి పరిస్థితి మరి ఎట్లో అని పారులు భావించిన విధానం గమనార్హం. పౌరుల అభి[ప్రాయాలను 
వెల్లడించటానికి అనువుగా ఇక్కడ తిక్కన సీసపద్యాన్ని 'ప్రవేశపెట్టటం ఆయన శిల్పదృష్టికి నిదర్శనం. 

వ. అని వెండియు. 343 
తాత్పర్యం: అని మజియు. 


క. “మన చేసిన సుకృతంబుల । వినుతఫలము లెల్ల నెల్లి వివ్వచ్చుండు సిం 
ధునరేంద్రుం జంపునట్లుగ ।; నొనరి యొదవవలయు' నని దృఢోక్తి. బలుకుచున్‌. 344 


ప్రతిపదార్థం: వివృచ్చుండు= అర్జునుడు; సింధునరేంద్రున్‌= సైంధవుడిని; చంపు అట్టుగన్‌= సంహరించేటట్టుగా; మన, చేసిన, 
సుకృతంబుల= మనం పూర్వం చేసిన పుణ్యకార్యాల; వినుతఫలములు+ఎల్లన్‌= పొగడబడే ఫలితములు అన్నీ; ఎల్లి= రేపు; ఒనరి= 
అనుకూలించి; ఒదవ వలయున్‌+అని= సిద్దించాలి అని; దృఢ+జిక్తిన్‌= గట్టి మాటగా; పలుకుచున్‌= పలుకుతూ. 
తాత్పర్యం: 'మనం పూర్వం చేసికొన్న పుణ్యకార్యాల ఫలమంతా రేపు అర్జునుడు సైంధవుడిని చంపేటట్టుగా 
అనుకూలించి సిద్దించాలి' అని మిక్కిలి గట్టిగా చెప్తుతూ. 
విశేషం: అర్జునుడు సైంధవుడిని సంహరించాలంటే మన పుణ్యకార్య ఫలాలన్నీ పండి అనుకూలించి రేపే సిద్ధించవలసి ఉన్నది. 
అర్జునుడి సుకృతం అటుంచి ముందు మన సుకృతాలు ఫలించాలి అని గట్టిగా అందరూ వక్కాణించారు. 'మనం టబ్రతికి 
బయటపడాలంటే సైంధవుడు చచ్చితీరాలి" అని వారి అభిప్రాయం. పౌరులందరు తమ సుకృతాలు ఫలించటానికి సైంధవుడి 
వధ అవశ్యం జరిగి తీరవలసిందే అని భావించిన తీరును తిక్కన చక్కని కందంలో స్పష్టీకరించాడు. 
ఆ. అగ్రపుస్తకంబు లర్లించి చూచుచు€ | బరమ నియతిమై నుపశ్రుతులకు. 

బోవుచును శుభంబు లావహించుటం గాంచి । చెలంగి యొండొరులకు. జెప్పెకొనుచు. 345 


ప్రతిపదార్దం: అ(గ్రపుస్తకములు= అతి ముఖ్యములైన (గ్రంథాలు; అర్చించి= పూజించి; చూచుచున్‌= చూస్తూ (ఆలోచిస్తూ); 
పరమ+నియతిమైన్‌= శ్రేష్టమైన నియమంతో; ఉప్యశ్రుతులకున్‌= శుభాశుభ సూచకాలైన ఇతరుల సంభాషణలను వినుటకు; 
పోవుచును= వెళ్ళుతూ; శుభంబులు= మేళ్ళు; ఆవహించుటన్‌= కలుగుటను; కాంచి= చూచి; చెలంగి= సంతోషించి; 
ఒండొరులకున్‌= ఒకరికొకరు; చెప్పికొనుచున్‌= చెప్పికొంటూ. 


తాత్పర్యం: శుభప్రదాలైన అతిముఖ్య [గ్రంథాలను పూజించి చూస్తూ, ఎంతో నిష్టతో శుభాశుభ సూచకాలైన ఇతరుల 
సంభాషణలను వినటానికి వెళ్ళుతూ, శుభాలు కలగటం చూచి, సంతోషించి ఒకరి కొకరు చెప్పుకొంటూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


నిశేషం: సంకట పరిస్థితులు ఏర్పడ్డప్తుడు సందేహ నివారణకో లేక సత్సల సంసిద్దికో, శుభాశుభాలను నిర్దేశించే అతి ముఖ్య 
(గ్రంథాలను పరిశీలించటం, వాటిని అర్చిస్తే శుభాలు కలుగుతాయి అని భావించటం ఒక సంప్రదాయంగా కనిపిస్తూ ఉన్నది. 


300 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భవిష్యత్తులో జరుగబోయే శుభాశుభాలకు సంబంధించి ముందుగానే కొన్ని సూచనలు (గ్రహించటం అనేది కూడా పూర్వం మన 
పెద్దలు పాటించారు. వీటినే వాళ్ళు ఉపశ్రుతులు అన్నారు. 


క. _ “గురునట్టివారు పదివే । వురు గాచిన నెల్లి సైంధవుని పగలిటిలోం 
బొరిగొనునట్లుగ నరునకు । వరమిండీ వేల్పులార! వారని కరుణన్‌.” 346 


ప్రతిపదార్థం: వేల్పులార!= ఓ దేవతలారా!; వారని కరుణన్‌= ఉడుగని దయతో; గురు+అట్టివారు= (ద్రోణాచార్యునంతటి వాళ్ళు; 
పదివేవురు= పదివేలమంది; కాచినన్‌= కాపాడినా; ఎల్లి= రేపు; పగలిటిలోన్‌= పగటిలోపలనే; సైంధవునిన్‌= సైంధవుడిని; 
పొరిగొనునట్టుగన్‌= చంపునట్టుగా; నరునకున్‌= అర్జునుడికి; వరము+ఇండీ= వరం ఈయండి. 


తాత్పర్యం: 'ఓ దేవతలారా! పదివేలమంది ద్రోణాచార్యు నంతటివాళ్ళు వచ్చి కాపాడినప్పటికీ, రేపు పగటి పూటనే 
సైంధవుడిని చంపేటట్టు అపారకరుణతో అర్జునుడికి వరమీయండి.” 


వ. అని ప్రార్దించుచు దైవంబుల కేటికోళ్ళు నిరూపించుచు మఖీయు బహుప్రకారంబులం బలుకుచుండిరి; 
రాత్రి సాలం జనిన మేలుకని దామోదరుండు దారుకు నాలోకించి. 347 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; ప్రార్థించుచున్‌= ప్రార్ధన చేస్తూ: దైవంబులకున్‌= దేవతలకు; ఏటికోళ్ళు= నమస్కారాలు; 
నిరూపించుచున్‌= ఆచరిస్తూ; మజియున్‌= ఇంకా; బహు(ప్రకారంబులన్‌= అనేకవిధాలుగా; పలుకుచుండిరి= మాటాడుతూ 
ఉన్నారు; రాత్రి+చాలన్‌+చనినన్‌= రాత్రి చాలాకాలం గడిచిపోగా; దామోదరుండు= శ్రీకృష్ణుడు; మేలుకని= మేల్కాంచి; 
దారుకున్‌= రథసారథి అయిన దారుకుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అని (ప్రార్థనలు చేస్తూ దేవతలకు మొక్కులు ('మైక్కుకొంటూ అనేకవిధాలుగా మాట్టాడుకొంటూ 
రాత్రి చాలాసేపు గడిపారు. అప్పుడు శ్రీకృష్ణుడు మేలుకొని దారుకుడిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


శ్రీకృష్ణుడు దారుకుతో అర్జును ప్రతిజ్ఞా విషయంబులైన వాక్యంబులం గొన్ని సెప్పుట (సం. 7-56-27) 


చ. '“నరుం డిటు లాడునే నృపగణంబు వినంగ? జయింపవచ్లునే 
గురుకురు సేనలం దరణి గ్రుంకక మున్న తలంప6 జాల దు 
స్తర మిది యాత. డీ ప్రతిన దప్పక్వయుండ౦గ దీర్దునట్టుగా6 
బొరయక యున్న దుర్దశలం బొందనె పాయని నింద గుందనే! 348 


ప్రతిపదార్థం: నృపగణంబు= రాజసమూహం; వినంగన్‌= వింటూ ఉండగా; ఇటులు= ఈ విధంగా; నరుండు= అర్జునుడు; 
ఆడునే!= (ప్రతిజ్ఞావాక్యాలు) మాటాడునే!; తరణి= సూర్యుడు; క్రుంకక+మున్నె= అస్తమించకముందే; గురు, కురు, సేనలన్‌= 
గొప్ప కౌరవ సైన్యాలను; జయింపవచ్చునే!= గెలువటానికి అవుతుందా!; తలంపన్‌+చాలన్‌= ఊహించలేకున్నాను; ఇది+దుస్తరము= 
ఇది కష్టం; ఆతండు= అర్జునుడు; ఈ+ప్రతిన= ఈ ప్రతిజ్ఞ తప్పక+ఉండంగన్‌= తప్పకుండా; తీర్చునట్టుగాన్‌= నెరవేర్చేటట్టుగా; 
పొరయక ఉన్నన్‌= కలిగించకుండా ఉంటే; దుర్షశలన్‌= దురదృష్టాలను; పొందనె?= పొందకుండా ఉంటానా?; పాయని, నిందన్‌= 
శాశ్వతమైన నిందతో; కుందనే!= బాధపడనా! 


తాత్పర్యం: అందరు రాజులు వింటూ ఉండగా అర్జునుడు ఆ విధంగా ప్రతిజ్ఞ చేశాడు. సూర్యుడస్తమించక ముందే 
గొప్ప కౌరవసైన్యాలను జయించటానికి వీలవుతుందా? ఏమో! ఊహించలేకున్నాను. ఇది తరించరానిది. ఆ అర్జునుడు 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 301 


ఈ ప్రతిజ్ఞను తప్పకుండా నెరవేర్చేటట్టు చూడాలి. అలా నేను చేయకపోతే దుస్థితుల పాలుకానా? శాశ్వతమైన 
నింద పడనా? 


నిశేషం: తరింపచేసేవాడు తరణి. అతడు అస్తమించేలోపుగా అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరటం అంత సులువు కాదు. అది దుస్తరం. 
ఇక్కడ తిక్కన దుస్తరమనే ప్రయోగాన్ని ఛందోనుగుణంగా విరిచి చెప్పటంలో ఎంతో మహార్ధస్పూర్తి వ్యంగ్య ప్రాయంగా 
సూచించబడింది. “అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరకపోతే నింద అతడికి కాదు, నాకు కలుగుతుంది” అని దారుకుడితో శ్రీకృష్ణుడు 
వివరించిన విషయం చంపకమాలావృత్తంలో నిబంధించబడింది. 'నరు€ డిటులాడునే అని ఎత్తుగడ. 'పాయని నింద గుందనే” 
అని చివరివాక్యం. ఈ రెండు వాక్యాలకు సమన్వయ'ప్రాయంగా మధ్యవాక్యాలు కూర్చబడ్డాయి. 


క. _ కడుంగూర్తు. గవ్వడికి న । య్యొడలు గలుగ నేను బ్రతికియుండుదు. గా; 3 
క్కడి బ్రదుకు నాకు నాతం । డెడలిన; నప్పార్దు గాతు నెల్ల విధములన్‌. 349 


ప్రతిపదార్థం: కవ్వడికిన్‌= అర్జునుడికి; కడున్‌= మిక్కిలి; కూర్తున్‌= ప్రియం కలిగిస్తాను; ఆ+ఒడలు+కలుగన్‌= ఆ అర్జునుడి శరీరం 
ఉంటేనే; ఏను= నేను; బ్రతికి+ఉండుదున్‌+కాక= జీవించి ఉండగలను; ఆతండు+ఎడలినన్‌= ఆ అర్జునుడు దూరమైతే; నాకున్‌= 
నాకు; ఎక్కడి బ్రదుకు= జీవనం ఎక్కడిది; ఎల్లన్‌+విధములన్‌= అన్ని విధాలా; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; కాతున్‌= కాపాడుతాను. 


తాత్పర్యం: అర్జునుడు నాకు చాలా ఇష్టమైనవాడు. అతడి దేహం ఉంటేనే నేను జీవించి ఉండగలుగుతాను. 
అతడే దూరమైతే నాకు ఇం కెక్కడి బ్రతుకు? అన్నివిధాలా ఆ అర్జునుడిని రక్షిస్తాను. 


విశేషం: నరనారాయణ మైత్రి ఏ విధంగా విడదీయరానిదో ఈ పద్యంలో కృష్ణార్జునపరంగా వివరించబడింది. ఒకరు లేకపోతే 
మరొకరు ఉండటం అసంభవం. బాహ్యంగా గానీ ఆంతరంగికంగా కానీ ఆ ఇరువురి అనుబంధం ఆ విధంగా విడదీయరానిది. 
ప్రతిజ్ఞ చేసింది అర్జునుడే కావచ్చును. కాని, దానిని నిర్వహించవలసిన బాధ్యత కృష్ణుడిమీదనే ఉన్నది. ఎట్టయినా అతడి ప్రతిజ్ఞ 
నెరవేరేటట్టు చూడాలి. ఈ సందర్భంలో ఆతడిని ఎదుర్కొనే అన్ని కష్టాలనుండి కాపాడాలి. అన్నివిధాలా అతడిని రక్షించగలిగినప్పుడే 
మా మైత్రికి సార్థకత అని కృష్ణుడు నిజమైన మైత్రిలో నీవూ-నేనూ అనే భేదం ఎట్టు ఉండదో వివరించాడు. ఎల్లప్పుడూ ఆతడూ 
నేనూ ఒకటిగా ఉంటూ ఉన్నాము. అతడికి కావలసినది అది ఏదైనా నేనే సమకూర్చుతున్నాను. ఒకే ప్రాణం రెండు శరీరాలు. 
అతడు ప్రాణాలు విడిస్తే నేను కూడా తప్పక మరణించి తీరవలసిందే”. 


క. _నాలోసగ మర్దునుండే। నాలమునం దతని కగుట యరుదే! యెమ్మై 
వ్రాలెదనో? రిపు లెట్టులు । గూలెదరో? చూడు; నాకు6 గురుబల మెదురే? 350 


ప్రతిపదార్థం: అర్హునుండు= ఆ నరుడు; నాలోన్‌+సగము= నాలో అర్ధభాగం; ఏను= నేను; ఆలము+ అందున్‌= యుద్ధంలో; ఆతనికిన్‌*అగుట= 
ఆ అర్జునుడికి అనుకూలం కావటం; అరుదే!= ఆశ్చర్యమా!; ఎమ్మైన్‌= ఏ విధంగా; వ్రాలెదనో= మీరెదనో; రిపులు=శత్రువులు;ఎట్టులు+కూలెదరో?= 
ఏ విధంగా నళిస్తారో?; చూడు= పరికించుము; నాకున్‌= నాకు; కురుబలము= కౌరవసైన్యం; ఎదురే?=లెక్కా? 


తాత్పర్యం: ఆ అర్జునుడు నాలో అర్ధభాగం. నేను అతడికి యుద్ధంలో అనుకూలంగా ఉండటం ఒక ఆశ్చర్యమా! 
ఎట్టా విజృంభిస్తానో,శత్రువులు ఏ విధంగా నేలగూలుతారో చూస్తూ ఉండుము. ఈ కురుసైన్యం నాకు ఒక లెక్కా? 
నిశేషం: “అర్జునుడు తనలో సగం కాబట్టి, అతడి పక్షం నేనూ యుద్ధం చేయటంలో ఆశ్చర్యపడాల్సిం దేముంది? మిత్రుడంటే 
'విపత్తి సౌఖ్య సదృశ క్రియుడు” కదా! ప్రస్తుతం ఆపదలో చిక్కుకొన్న అర్జునుడిని రక్షించటానికి నేనే శత్రువులను చీల్చి 
చెండాడుతాను.' అని కృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యంలోనూ తనకూ అర్జ్హునుడికీ అన్ని విషయాలలోనూ అభేదమే అన్న అభిప్రాయం 
అభివ్యక్తమైనది. 


302 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. ఎల్లి సచరాచరములగు నెల్ల భూత । ములును నాదగు నేర్పును, బలముం బాండు 
తనయులకు నేను గూర్జుటయును నెజుంగ |; వలయు దారుక! యేచెద6 గలనిలోన. 351 


ప్రతిపదార్థం: దారుక!= (రథసారథివైన) ఓ దారుకా!; నాది+అగు, నేర్పును= నాది అయిన చాకచక్యాన్ని; బలమున్‌= శక్తిని; 
పాండు తనయులకున్‌= పాండవులకు; ఏను= నేను; కూర్చుటయునున్‌= ప్రియం కలిగించటాన్నీ; ఎల్లి= రేపు; 
సచర+అచరములు+అగు+ఎల్ల, భూతములునున్‌= జంగమములు, న్థావరములును అయిన అన్ని 'ప్రాణులున్నూ; 
ఎయింగన్‌+వలయున్‌= తెలిసికొనటం సంభవిస్తుంది; కలనిలోనన్‌= యుద్దంలో; ఏచెదన్‌= విజ్బంభిస్తాను. 


తాత్పర్యం: దారుకా! నా నేర్పూ, శక్తీ పాండవులకు నేను ప్రియం కలిగించటాన్ని, రేపు స్థావర జంగమాత్మకమైన 
(ప్రాణికోటి తెలిసికొనటం సంభవిస్తుంది. యుద్దంలో విజ్బంభిస్తాను. 


విశేషం: 'యుద్ధంలో విజృంభించి తన నైపుణ్యాన్నీ, బలాన్నీ ప్రాణికోటి మొత్తం చూస్తూ ఉండగా రేపు ప్రకటిస్తాను' అని అర్జునుడికి 
బదులు తానే యుద్ధం చేసేటట్టు కృష్ణు డిందులో పేర్కొన్నాడు. అంతకు ముందు 'కవ్వడికి. గూర్తుం నన్న కృష్ణుడు 'పాండు 
తనయులకు తాను కూర్చుట యొట్టిదో రేపు చూపుతాను" అంటున్నాడు. ఈ పద్యంలో కూర్చుట, కూర్తు అను ప్రయోగాల్ని 
తిక్కన అసాధారణమైన విశిష్టమైన అర్థంలో అక్కడక్కడా ప్రయోగించాడు. కూర్చుటలో ఎంతో విడదీయరాని అనుబంధాన్ని 
తిక్కన ప్రతిపాదించాడు. అర్ధవంతాలైన అచ్చ తెలుగు పదాలు కూర్చటంలో ఆయనకు ఆయనయే సాటి. కృష్ణుడు తన సారథికి 
పాండవులతో తనకు గల ప్రగాఢ మైత్రిని కొంత విస్తరించి వివరించాడు. 


క. ఇను డస్తమింపకుండ6గ । మును సైంధవు6. జంపువాండ; మునుకొని పరు లే 
చిన జిత్రవధ విహారం । బున నప్పుడు రౌద్రరసము పొడ వేర్పజుతున్‌. 352 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు; అస్తమింపక+ఉండంగన్‌+మును= అస్తమించక ముందు; సైంధవున్‌= సైంధవుడిని; 
చంపువాండన్‌= సంహరించగలవాడను; మునుకొని= ముందుగా; పరులు= శత్రువులు; ఏచినన్‌= విజంభిస్తే; అప్తుడు= ఆ 
సమయంలో; చిత్రవధ విహారంబునన్‌= ఆశ్చర్యంగా చంపటం యొక్క క్రీడా విహారంచేత; రౌద్రరసము+పొడవు= రౌద్రరసం 
యొక్క ఆకారం; ఏర్పజుతున్‌= ఏర్పాటు చేస్తాను. 


తాత్పర్యం: పొద్దు గుంకకముందే ఆ సైంధవుడిని సంహరిస్తాను. శత్రువులే ముందుగా విజ్బంభిస్తే వాళ్ళనందరినీ 
చిత్ర విచిత్ర పద్దతులలో చంపుతూ [క్రీడా విహారం సాగిస్తాను. రౌద్రరసంయొక్క ఆకారం ఎట్టా ఉంటుందో 
ఏర్పడేటట్టు చేస్తాను. 

విశేషం: “చిత్రవధ విహారము” తో “రౌద్రరసము పొడవేర్పజుతున్‌' అనే వాక్యంలో దయారస సముద్రుడైన కృష్ణుడు అర్జునుడి 
ప్రతిజ్ఞ నెరవేర్చటం కొరకు రౌద్రరసమే తా నవుతానని చెప్పటం విశేషం. పవిత్రమూ, అవ్యాజమూ అయిన స్నేహధర్మంలో వాడే 
వీడు కావటం సహజం. అర్జునుడు చేయవలసిన పని తానే చేస్తానని పదే పదే చెప్పటం వలన తన రథసారథిని యుద్దానికి 
సంసిద్ధం కావాల్సిందని హెచ్చరించినట్టయింది. 


ఖా 


సైంధవు. డొక్క దేల? యని6 జావకపోవంగ నేర్తు రెట్లు గ 

ర్వాంధుండు కౌరవేశ్వరుండు నందజు దమ్ములు, నెల్ల మిత్రులున్‌, 

బంధులు దోడు వచ్చిన నృపాలురు6 బాండవకీర్తి సర్వది 

కింధుర దంతకాండముల. జెందంగ6 జేయుట కేను బూన(గన్‌. 353 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 303 


ప్రతిపదార్థం: ఏను= నేను; పాండవ కీర్తిన్‌= పాండు కుమారులయొక్క యశస్సును; సర్వ, దిక్‌+సింధుర, దంత, కాండములన్‌= 
అన్ని దిగ్గజాల యొక్క దంత సమూహాలను; చెందంగన్‌+చేయుటకున్‌= పొందేటట్టు కావించటానికి; పూనంగన్‌= ప్రయత్నించగా; 
'సైంధవుండు+ఒక్కండు+ఏల?= సైంధవుడు ఒక్కడే ఏమి?; గర్వ+అంధుండు= దర్పంచేత కళ్ళు మూసికొని పోయినవాడు 
(అయిన); కౌరవ+ఈశ్వరుండున్‌= దుర్యోధనుడున్నూ; అందజు తమ్ములున్‌= (అతడి అందరు సహోదరులున్నూ) తమ్ముళ్ళు 
అందరున్నూ; _ ఎల్లన్‌+మి(త్రులున్‌= స్నేహితులు అందరున్నూ; బంధులున్‌= చుట్టాలున్నూ; తోడు వచ్చిన+న్నపాలురున్‌= 
సహాయంగా వచ్చిన సామంతరాజులున్నూ; అనిన్‌= యుద్ధంలో; చావక+శపోవంగన్‌= మరణించకుండా; ఎట్టు నేర్తురు?= ఏ విధంగా 
ఉండగలరు?, సమర్జ్థులవుతారు? 


తాత్పర్యం: నేను పాండవుల కీర్తిని అన్ని దిక్కులలో వ్యాపింప చేయటానికి ప్రయత్నించగా, ఒక్క సైంధవుడు 
ఏమిటి? దర్బంచేత (గ్రుడ్డివాడైన ఆ దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్ళు అందరూ, మిత్రులందరూ, చుట్టాలు, 
సహాయంగా వచ్చిన రాజులూ యుద్దంలో చావకుండా ఎట్లా ఉండగలరు? 


విశేషం: “పాండవుల కీర్తి అన్ని దిక్కులలో వ్యాపించేటట్టు చేస్తాను" అనే భావాన్ని అన్ని దిగ్గజాల దంత సమూహాలను చేరేటట్టు 
చేస్తాననటం ఒక క్రొత్తరూప కల్పన. ఏనుగుల దంతాలు తెల్లగా ఉంటాయి. అట్లాగే కీర్తికూడా తెల్లగా ఉంటుంది. ఆ సామ్యాన్ని 
పురస్కరించుకొని కీర్తిని ఆ దంతాలకు చెందేటట్టు చేస్తాననటం విశేషం. సహజంగానే ఏనుగుల దంతాలు తెల్లగా ఉండగా 
పాండవుల కీర్తిచేత ఆ తెలుపు కలిగేటట్టు చేస్తాను అంటున్నాడు. చెందటం అంటే - సిద్ధించటం, చేరటం, వసించటం, కూడుకొనటం, 
సమీపించటం అనే అర్జా లున్నాయి. అంటే అంతకుముందు ఉండేదాన్ని మరికొంత ప్రజ్వలింపజేయటం అని కూడా అర్థం 
పొసగుతుంది. 


ఇక గర్వాంధుడు అని దుర్యోధనుడికి ప్రయోగించిన విశేషణం కూడా ఎంతో అర్జ్హవంతంగా ఉన్నది. తండ్రి ధృతరా్షుడు 
పుట్టుగ్రుడ్డి అయితే ఆయనను మించిన (గ్రుడ్డితనం వీడు తన గర్వంతో తెచ్చిపెట్టుకొన్నాడు. అహంకారమూ, మదమూ కళ్ళకు 
కప్పిన మొప్పె దుర్యోధనుడు. వాడి బటువు చూచికొనే సైంధవుడు యుద్ధరంగానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి, సైంధవు డేమిటి 
వాడికి సహాయంగా వచ్చిన సమస్త యోధులను సంహరిస్తా నంటున్నాడు శ్రీకృష్ణుడు. 

వ. _ అది క్రమంబునం జూచెద; వెల్లి నీవు మనయరదంబు పన్ని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను 
గనకమణి మాలికాలంకృతంబులం జేసి పూన్చి, గరుడధ్వజంబు సంఘటించి, చక్ర గదా శార్‌జ్ల ప్రముఖా ప్ర 
శస్త్రంబులు దగు తెజంగున నునిచికొని మైమలజువు దొడిగిరమ్ము: పాంచజన్య రవం బాకర్ణించి నప్పుడ 
వేగంబ యెయిది కొను" మనిన విని దారుకుండు. 354 


ప్రతిపదార్థం: అది= శత్రువులను ఎదుర్కొనటం లేదా వాళ్ళను సంహరించటం; ([క్రమంబునన్‌+చూచెదవు= (క్రమంగా నీవే 
చూస్తావు (అది అడుగుపెట్టినప్పుడు సామర్ధ్యంతో పూనికతో నిర్వహించాల్సిన పని అని భావం); ఎల్లి= రేపు; నీవు; 
మన+అరదంబున్‌+పన్ని= మన రథాన్ని ఏర్పాటు చేసి (యుద్దానికి సిద్ధం చేసి); శైబ్య, సుగ్రీవ, మేఘపుప్పు, వలాహకంబులనున్‌= 
శైబ్యమూ, సు[గ్రీవమూ, మేఘపుపష్పమూ, వలాహకమూ అనే గుర్రాలను (మేఘపుష్పాన్న పుష్పకం అనికూడా వ్యవహరిస్తారు); కనక, 
మణి, మాలికా+అలంకృతంబులన్‌= బంగారు, మణుల దండలతో అలంకరించబడిన వాటినిగా; చేసి= ఒనర్చి; పూన్చి= రథాలకు 
కట్టి; గరుడధ్వజంబున్‌= గరుత్మంతుడి గుర్తున్న జెండాను; సంఘటించి= కూర్చి, అమర్చి; చక్ర, గదా, శార్‌జ్ల 
'ప్రముఖ+అస్త్ర+శస్త్రంబులున్‌= సుదర్శనచక్రం, గద, విల్లు, బాణాలు, ఆయుధాలు; తగు తెజంగునన్‌= తగినవిధంగా; ఉనిచికొని= 
ఉంచుకొని(ఉండునట్లు చేసికొని); మైమయివున్‌= కవచాన్ని; తొడిగి= ధరించి; రమ్ము= రావలసింది; పాంచజన్యరవంబు= 
పాంచజన్యం అనే శంఖం యొక్క ధ్వని; ఆకర్షించి నప్పుడు+అ= విన్నప్పుడే; వేగంబ= త్వరగా; ఎయిదికొనుము= వెంబడించుము 
(రమ్ము); అనినన్‌= అని కృష్ణుడు చెప్పగా; విని; దారుకుండు= శ్రీకృష్ణుడి రథసారథియైన దారుకుడు. 


304 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: నా శత్రు సంహారాన్ని ఒక వరుసలో నీవే చూస్తావు. రేపు నీవు మన రథాన్ని సిద్దం చేయుము. 
వైబ్య,సు[గ్రీవ,మేఘపుప్పు, వలాహకాలనే గు[ర్రాలను బంగారుమణుల దండలతో అలంకరించి, గరుడధ్వజాన్ని 
నిలిపి, చక్రం, గద, శార్‌జ్లం మొదలైన అస్త్రశస్తాలను రథంలో పదిలంగా ఉంచుము. నీవు కవచాన్ని తొడుగు 
కొని రమ్ముపాంచజన్యంపూరించగానే నీవు విజృంభించుము” అని అనగా, ఆ మాటలు విని దారుకుడు. 
(తరువాతి పద్యంతోఅన్వయం). 
విశేషం: శ్రీకృష్ణుడు తాను అర్జునుడికి రథసారథి. తనకు రథసారథి దారుకుడు. యుద్దానికి సర్వ సన్నద్దుడై తానే యుద్దాన్ని 
చేస్తానని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో రేపు ఉదయం బయలుదేరాలని చెప్పుతూ ఎట్టా సంసిద్దం కావాలో దారుకుడికి 
శ్రీకృష్ణుడు వివరించాడు. మనం మన ఇంటిలోని పెంపుడు జంతువులకు ఎట్లా పేరు పెట్టుకొంటామో అట్లె నాలుగు గుర్రాల 
పేర్పు కూడా ఈ వచన భాగంలో తెలుపబడ్డాయి. 
చ. “అలఘువిచార! యట్ల తగు; నప్పని సేసెద; నంత సేయంగా 

వలయునె? యెవ్వ రక్కడ నవార్యులు క్రీడికి సారథిత్వముం 

దలకొని నీ వనూన శుభదం బగు వర్తన మాచరింప నీ 

నిలుపును బార్జు చాలుటయు నేయగదా భువనం బెటింగెడున్‌. 355 
ప్రతిపదార్థం: అలఘు విచార!= గొప్ప ఆలోచన కలవాడా! (శ్రీకృష్ణా! అని సంబోధన); అట్టు+అ+తగున్‌= అట్టే, తప్పనిసరి 
అవుతుంది; ఆ+పని చేసెదన్‌= (మీరు చెప్పిన) ఆ కార్యం చేస్తాను; అంత= ఆ కొలది; చేయంగాన్‌+వలయును+ఎ!= చేసి 
తీరవలసిందేనా!; నీవు; సారథిత్వమున్‌= సారథిగా ఉండటాన్ని; తలకొని= వహించి లేదా అవలంబించి; అనూన= గొప్ప; 
శుభదంబు+అగు= మేలు కలిగించేదైన; వర్తనమున్‌+ఆచరింపన్‌= (స్థితిని కలిగించగా) వృత్తి లేదా నడవడిని నిర్వహించగా; 
(్రీడికిన్‌= అర్జునుడికి; అక్కడన్‌= ఆ యుద్ధంలో; అవార్యులు= అడ్డగించ దగనివాళ్ళు; ఎవ్వరు= ఎవరు (ఉన్నారు); నీ+నిలుపునున్‌= 
నీ స్టైర్యం లేదా ప్రాపును; పార్భ్ర+చాలుటయున్‌= అర్జునుడి సామర్ష్యమున్నూ; భువనంబు= లోకం; నేండు కదా!= ఈ దినం 
కదా!; ఎటింగెడున్‌= తెలిసికొన గలుగుతుంది. 
తాత్సర్యం: 'గొప్ప ఆలోచన కల ఓ శ్రీకృష్ణా! న్‌ు చెప్పినట్టే చేయదగును. నీవు ఆదేశించిన పని చేస్తాను. కాని, 
అంత చేయటం అవసరమా? అర్జునుడికి నీవు సారథిగా ఉండి గొప్ప శుభాన్ని గూర్చే స్థితిని కలిగిస్తే (శుభప్రదమైన 
వృత్తిని పాటిస్తే ఇక అర్జునుడు అడ్డగించటానికి సాధ్యంకానివాళ్ళివరున్నారక్కడ? నీ సైర్యాన్ని, ఆ అర్జునుడి 
సామర్ధ్యాన్ని లోకం ఈ రోజు కదా తెలిసికొంటుంది” 
విశేషం: 'అలఘువిచార! అనే పద్యం ఎత్తుగడ గానీ, సాభిప్రాయమైన ఆ సంబోధన లోని అర్థవిశేషం గానీ ఎంతో గంభీరంగా, 
జొచిత్య స్పోరకంగా, ఆ మొత్తం సన్నివేశాన్ని మనముందు ఉంచే విధంగా అభివ్యక్తమైనది. పార్టుడికి నీవు నిర్వహించే సారథ్యం. 
శుభప్రదమై సత్‌స్థితిని కలిగిస్తుంది. నీ ప్రాపు, అతడి సామర్థ్యం లోకానికి ఈ దినమే వెల్లడి అవుతాయి. అని దారుకుడు దృఢంగా 
తన నిశ్చయాన్ని తెలిపాడు. కాని, తాను సారథిగా ఉండి రథికుడు చెప్పేదాన్ని ఎట్టా కాదంటాడు? అందుకే 'అట్ట తగు అప్పని 
సేసెది అని అన్నాడు. మళ్ళీ వెంటనే 'అంత సేయగా వలయునె' అని మనస్సులోని అసలు విషయాన్ని బయటపెట్టాడు. 


వ. అని సవినయంబుగా.. బలికి దనుజమర్దను తమకంబు వారించె; నంత 'బాంచజన్య రవాభిజ్ఞానంబు 
సవిశేషంబుగా నతనిచేత వినికొని తత్కాలంబున నాలంబులోనికి నరదంబు గొనివచ్చెద' ననియె; వెండియు 
వాసుదేవుండు సూతునితోడ సముచిత సల్గ్లాపంబులు సేయుచుండె; నంత నట జీభత్సుండు 
ప్రతిజ్టోత్సాహంబు నిర్వహించు తెజింగు దలంచుచు దామోదర కృత స్థండిల శయనంబున నుండి శోకనిద్రా 
వివశుండయ్యె; నయ్య వసరంబునం గలలోనం గృష్టుం డతనిపాలికిం బోయిన, నాతండు భక్తిం బ్రత్యుత్ధానంబు 
సేసి తనయున్నసెజ్జ యిచ్చి, తొలంగి నిలుచుండ, నమ్మురారి యాసీనుండై యుండి యతని కి ట్లనియె.356 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 305 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; సవినయంబుగాన్‌= వినయంతో కూడుకొన్నట్టుగా; పలికి= మాటాడి; దనుజమర్హను+తమకంబున్‌= 
రాక్షసులను సంహరించేవాడైన శ్రీకృష్ణుడియొక్క తొందరపాటును; వారించెన్‌= నివారించాడు; అంతన్‌= అటుపిమ్మట; పాంచజన్య 
రవ+అభిజ్ఞానంబు= పాంచజన్య శబ్దంయొక్క ఎజుకను (గుర్తును); సవిశేషంబుగాన్‌= విశషసహితంగా; అతనిచేతన్‌= ఆ 
కృష్ణుడివలన; వినికొని= విని; తద్‌+కాలంబునన్‌= ఆ సమయంలో; అరదంబు= రథం; ఆలంబులోనికిన్‌= యుద్ధంలోకి; 
కొనివచ్చెదన్‌= తీసికొని వస్తాను; అనియెన్‌= అన్నాడు; వెండియున్‌= పిదప; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; సూతునితోడన్‌= 
రథసారథితో; సముచిత సల్దాపంబులు= తగిన సంభాషణలు; చేయుచుండెన్‌= చేస్తూ ఉన్నాడు; అంతన్‌= ఆ సమయంలో; 
అట= అక్కడ; బీభత్సుండు= అర్జునుడు; ప్రతిజ్ఞా+ఉత్సాహంబున్‌= శపథం యొక్క ప్రయత్నాన్ని; నిర్వహించు తెజంగున్‌= 
దర్భశయ్యపైన (స్టండిలం అనగా, వ్రతాదులు పూనినవాళ్ళు పవళించటానికి దర్భాదుల చేత సంస్కరించబడ్డ భూమి); ఉండి; 
శోకనిద్రా వివశుండు+అయ్యెన్‌= దుఃఖంచేత ని(ద్రచేత; ఒళ్ళు మరచిన వాడు అయ్యాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; 
కలలోనన్‌= స్వప్నంలో; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; అతనిపాలికిన్‌= అర్జునుడి దగ్గరకు; పోయినన్‌= పోగా; ఆతండు= ఆ అర్జునుడు; 
భక్తిన్‌= భక్తితో; ప్రత్యుత్హానంబున్‌+చేసి= లేచి నిలబడి; తన+ఉన్న సెజ్జన్‌= తాను ఉండే పడకను; ఇచ్చి; తొలంగి, నిలుచుండన్‌= 
(గౌరవాన్ని ప్రకటిస్తూ మర్యాదగా) కొంత దూరంలో నిలిచి ఉండగా; ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై 
ఉండి; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు: 


తాత్పర్యం: అని దారుకుడు విన్నవించి శ్రీకృష్ణుడి తొందరను తగ్గించాడు. పాంచజన్యం (మోగిన గుర్తును తెలిసికొని 
రణరంగంలోకి రథాన్ని తెస్తానని చెప్పాడు దారుకుడు. ఆ తరువాత అతడితో శ్రీకృష్ణుడు తగిన మాటలాడుతూ 
ఉండిపోయాడు. ఇక అక్కడ అర్జునుడు ప్రతిజ్ఞను నిర్వహించే విధాన్ని తలచుకొంటూ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన 
దర్భశయ్యమీద శోకంతో నిద్రలో మునిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కలలో అతడిని సమీపించాడు. 
అతడు వినయంతో లేచి తన సెజ్జ మీద శ్రీకృష్ణుడిని కూర్చుండబెట్టి, సమీపంలో తాను నిలబడి ఉండగా శ్రీకృష్ణు 
డతడితో ఇట్టా అన్నాడు: 

క. వగపున కడ యీకుము; నె । వ్వగం గుందిన మానవుండు వైరులచేతన్‌ 

దెగు. గాని తనదు కార్యము. । దగ నొనరింపంగ లేండు; తగునే వగవన్‌?” 357 


ప్రతిపదార్థం: వగపునకున్‌= దుఃఖానికి; ఎడ+-ఈకుము= సందు ఈయవద్దు; నెవ్వగన్‌= మిక్కిలి దుఃఖంతో; కుందిన= కుమిలిన 
(బాధపడిన); మానవుండు= నరుడు; వైరులచేతన్‌= శత్రువులచేత; తెగున్‌+కాని= నళశిస్తాడు కాని; తనదు కార్యమున్‌= తన 
పనిని; తగన్‌= తగునట్టు: ఒనరింపంగన్‌+లేండు= చేయలేడు; వగవన్‌= దుఃఖించగా; తగునే?= న్యాయమా?(యుక్తమా?) 


తాత్పర్యం: దుఃఖానికి అవకాశం ఇవ్వవద్దు. దుఃఖంతో బాధపడే నరుడు శత్రువుల చేత నశిస్తాడే కాని తన 
పనిని తాను తగు విధంగా చేయలేడు. దుఃఖించటం సబబా? 


విశేషం: దుఃఖించటం వలన తన వినాశాన్ని తానే తెచ్చుకొన్న ట్లవుతుంది. కాబట్టి శోకించటం తగదు అని ఈ పద్యంలోని 
సారాంశం. 


వ. అనిన విని యతం డతని కిట్లనియె. 358 
ప్రతిపదార్హం: అనినన్‌= అనగా; విని= ఆకర్షించి; అతండు= అర్జునుడు; అతనికిన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= 
అన్నాడు. 

తాత్పర్యం: అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


306 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. “వగ పింక నెన్నంటికి దెగు? । మిగిలి ప్రతిన పూరగింప మేకొని చనునా 
మగటిమియు లావు మానుట । తగవే గురునకు నతండు దానికి. బూనన్‌. 359 


ప్రతిపదార్హం: వగపు= దుఃఖం; ఇంకన్‌= ఇక; ఎన్నంటికిన్‌= ఎప్పటికి; తెగున్‌?= నశిస్తుంది?; అతండు= (ద్రోణాచార్యుడు; దానికిన్‌= 
నా ్రతిజ్ఞకు భంగం కలిగించటానికి; పూనన్‌= ప్రయత్నించగా; మిగిలి= అతిశయించి; ్రతిన= ప్రతిజ్ఞ పూరగింపన్‌= 
నెరవేర్చటానికి; మేకొని=పూని; చను= పోయే; నామగటిమియున్‌= నా శౌర్యాన్నీ (పౌరుషాన్నీ); లావున్‌= బలాన్నీ; మాన్చుట= 
మానేటట్టు (విడిచేటట్టు చేయటం; గురునకున్‌= ద్రోణాచార్యుడికి; తగవే?= తగినదేనా? 


తాత్పర్యం: ఈ దుఃఖం ఇంకెప్పటికి నశిస్తుంది? ఆ ద్రోణుడు నా ప్రతిజ్ఞాభంగానికి ప్రయత్నించగా, నా ప్రతిజ్ఞను 
నెరవేర్చటానికి పూనుకొని యుద్ధరంగానికి పోయేనా శౌర్యాన్నీ, బలాన్నీ (విరమింపజేయడం) మానేటట్టు చేయటం 
ఆ ఆచార్యుడికి తగినదేనా? 


క. ఇనతనయ సహిత మడ్దము । సనుదెంచు జనంబు పెల్లు సైంధవుండు బలం 
బున కెల్ల వెనుక నునికియు ।; మనమున. దలపోయ వగపు మానునె నాకున్‌? 360 


ప్రతిపదార్హం: ఇనతనయ+సహితము= కర్టుడితో కూడుకొన్నదై; అడ్డము+చనుదెంచు= అడ్డుగా వచ్చే; జనంబు+పెల్టు= 
జనంయొక్క గుంపు (అతిశయం లేదా ఆధిక్యం); సైంధవుండు= సింధుదేశపు రాజైన జయద్రథుడు; బలంబునకున్‌ ఎల్లన్‌= 
సైన్యానికి అంతటికీ; వెనుకన్‌+ఉనికియున్‌= వెనుకవైపు ఉండటమున్నూ; మనమునన్‌= మనస్సులో; తలపోయన్‌= ఆలోచించగా; 
నాకున్‌= నాకు; వగపు= దుఃఖం; మానునె?= ఆగుతుందా? (తగ్గుతుందా?) 


తాత్పర్యం: కర్షుడితో కూడా అడ్డగించటానికి వచ్చే ఆ సైన్యసమూహం యొక్క అతిశయమున్నూ, సైంధవుడు 
సైన్యానికంతటికీ వెనుక దాగి ఉండటమున్నూ ఆలోచించగా నాకు దుఃఖం ఆగుతుందా?” 


విశేషం: 'జనంబు పెల్లు' అను ప్రయోగాలలో తత్సమమూ అచ్చ తెలుగు పదం చక్కగా కూర్చబడ్డాయి. కంద పద్యంలో ఆజవగణం 

జగణం ఉండి తీరాలి. ఆ సందర్భంలో “పెల్లు' పద్యగతికి ఒక విలక్షణ స్ఫూర్తిని కలిగించింది. సైంధవుడు దాగే విషయాన్ని 

“బలంబున కెల్ల వెనుకనునికి* అని తిక్కన పేర్కొన్నాడు. -ఈః ప్రయోగంలో కూడా బలంబు అను తత్సమం తర్వాత అన్నీ 

అచ్చతెనుగు పదాలే. ఇట్లే చివరిపాదం ఆది ప్రయోగం 'మనము” తప్ప మిగిలిన అచ్చతెనుంగు పదాలలో అనితరమైన అర్థస్సూర్తిని 

కన్నులకు కట్టేటట్టు వెల్లడించే ప్రత్యక్షీకరణ నాటకీయతను ప్రదర్శించాడు. 
కృష్ణార్ణునులు స్వప్నమందు. గ్రైలాసమునకు( బోవుట (సం. 7-57-24) 

వ. అనిన నచ్యుతుం “డది యట్టిద! కాదె! యని పలికి తదీయ హెతార్దియై యుపాయంబువిచారించి, యుప 
స్పర్శనంబాచరించి,తూర్పు మొగంబై యుండి, యవ్విజయు వీక్షించి, శూలపాణికిం బరమ సాధనం బైన 
పాశుపతంబు నీకుంబ్రస్సుట పరిజ్ఞానం బయిన నీవు జయద్రథవధం బవశ్యంబును జేయుదు; వమ ్ముహాస్త్రంబు 
కలిమి సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగా. గ్రొత్త సేసికొనుట మేలు; తదర్ధంబుగా నద్దేవు6 జిత్తంబున 
నిలిపి సభక్తిక ధ్యానంబు సేయు మనవుడు. గిరీటియుం గృతాచమనుండును భూసమాసీనుండును నై 
పరమేశ్వర స్మరణ తత్పరత్వంబున నుండి, కృష్ణుండును దానును గగనంబున కగయుటయు, నతండు దన 
వలచేయి వట్టికొని చనుదేరం దా రిరువురు నుత్తరాభిముఖులై పోవుటయుం గాంచె; నవ్విధం బున వారలు 
చారణసిద్ధ గంధర్వ సేవితంబైన పథంబున వివిధ విశేషంబు లాలోకించుచుం బోయికైలాసంబుంగని, 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 307 


యందు సరిత్సరోవర సుందరంబును బుష్పలతా భూషితంబును రమ్యతరు సంతాన కాంతంబును నయిన 
కుబేర విహారస్టానంబు సూచుచుం జనిచని, దాని కనతి దూరంబున మహనీయ మణిమయంబయి 
తేజరిల్లు మహామందిరంబు సొచ్చి, యచ్చట బ్రమథగణ పరివృతుండును, బార్వతీ సహితుండును, బ్రద్యోతన 
సహస్ర ప్రభా విభాసమానుండును, దివ్యోత్తమ సేవ్య మానుండును, మహాముని ప్రస్తాోయమానుండును, 
నప్పరోజన సంగీత మంగళమహిత పురోభాగుండును నై పేరోలగంబున నుండి శోభిల్లు శంకరు దర్శించి, 
సప్రణవోచ్చారణంబుగా దండ ప్రణామంబు లాచరించి యున్న నన్నరనారాయణుల దెసం బ్రసాదమందస్మిత 


స్‌ 


సుందర విలోకనంబు లొలయ నయ్య్యిందుధరుండు మధురస్వనంబున నిట్లనియె. 361 


న్‌ 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అది+అట్టిద+కాదె!= అది అటువంటిదే కదా!; అని+పలికి= అని 
మాటాడి; తదీయ, హిత+అర్ధి+ఐ= ఆతడి యొక్క మేలు కోరినవాడై; ఉపాయంబున్‌+విచారించి= ఉపాయాన్ని ఆలోచించి; 
ఉపస్పర్శనంబు+ఆచరించి= ఆచమనం చేసి; తూర్పుమొగంబు+ఐ+ఉండి= తూర్పువైపు మొగం కలవాడై ఉండి; ఆ+విజయున్‌= 
ఆ అర్జునుడిని; వీక్షించి= చూచి; శూలపాణికిన్‌= పరమేశ్వరుడికి; పరమసాధనంబు+ఐన+పాశుపతంబు= ఉత్కృష్ట (శ్రేష్టమైన 
పరికరమైన పాశుపతం; నీకున్‌= నీకు; ప్రస్ఫుట+పరిజ్ఞానంబు+అయినన్‌= వికసించే విశిష్టమైన ఎణుక కలిగింది అయితే; నీవు; 
జయ([ద్రథ+వధంబున్‌= సైంధవుడిని చంపటాన్ని; అవశ్యంబునున్‌= తప్పకుండా; చేయుదువు= చేస్తావు; ఆ+మహా+అస్త్రంబు 
కలిమి= ఆ గొప్ప అస్త్రం కలిగి ఉండటంచేత; సమం(త్రక, ముష్టిక, స్టానక, విజ్ఞానంబుగాన్‌= మంత్ర పూర్వకంగా పిడికిలికి 
సంబంధించిన ప్రదేశంలో ఉండే విశేషజ్ఞానం కలిగిందిగా; క్రొత్త చేసికొనుట= క్రొత్తగా సంపాదించటం; మేలు= శుభం; 
తద్‌+అర్హంబుగాన్‌= (దానికొజకై) ఆ ప్రయోజనానికై; ఆ+దేవున్‌= ఆ శివుడిని; చిత్తంబునన్‌+నిలిపి= మనస్సులో నిలిపి; సభక్తిక 
ధ్యానంబు+చేయుము= భక్తిపూర్వకంగా ధ్యానాన్ని చేయాల్సింది; అనవుడున్‌= అనిన వెంటనే; కిరీటియున్‌= అర్జునుడున్నూ; 
కృత+ఆచమనుండు+అగుచున్‌= ఆచమనం చేసినవాడు జౌతూ; భూ+సమాసీనుండున్‌+ఐ= భూమిపై బాగా ఆసీనుడై; పరమేశ్వర 
స్మరణ తత్పరత్వంబునన్‌+ఉండి= శివుడిని స్మరించే ఆసక్తితో ఉండి; కృష్ణుండునున్‌+తానునున్‌= శీష్టుడున్నూ, తానున్నూ; 
గగనంబునకున్‌= ఆకాశానికి; ఎగయుటయున్‌= ఎగురుటయున్నూ; అతండు= కృష్ణుడు; తనవలచేయి, పట్టికొని, చనుదేరన్‌= 
తన కుడిచేయి పట్టుకొని రాగా; తారు= తాము; ఇరువురును= ఇద్దరున్నూ; ఉత్తర+అభిముఖులు+ఐ= పోవుటయున్‌= ఉత్తరం 
వైపుగా పోవటమున్నూ; కాంచెన్‌= చూచాడు; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; వారలు= ఆ కృష్ణార్జునులు; చారణ, సిద్ధ, గంధర్వ 
సేవితంబు+ఐన, పథంబునన్‌= చారణులు, సిద్దులు, గంధర్వులచేత (సేవించ) పూజించబడే మార్గంలో; వివిధ 
విశేషంబులు+ఆలోకించుచున్‌= రకరకాల వింతలు చూస్తూ; పోయి; కైలాసంబున్‌+కని= కైలాసాన్ని చూచి; అందున్‌= ఆ 
కైలాసంలో; సరిత్‌+*సరోవర+సుందరంబునున్‌= నదులు సరస్సులచేత అందమైనదియును; పుష్ప లతా భూషితంబునున్‌= 
పూలూ, తీగలచేత అలంకరించబడినదియున్నూ; రమ్య+తరు+సంతాన+కాంతంబునున్‌= అందమైన చెట్ల గుంపుచేత ప్రకాశించేదిన్నీ; 
అయిన, కుబేర, విహార, స్థానంబు= అయినటువంటి కుబేరుడు వేడుకగా తిరిగే వనప్రదేశం; చూచుచున్‌+చని+చని= చూస్తూ 
పోయి పోయి; దానికిన్‌= ఆ విహారస్థలానికి; అనతిదూరంబునన్‌= చాలా తక్కువ దూరంలో; మహనీయ, మణి, మయంబు+అయి= 
గొప్ప మణులు కలిగినదై; తేజరిల్లు= ప్రకాశించే; మహామందిరమ్ము= గొప్పనివాసం; చొచ్చి= ప్రవేశించి; అచ్చటన్‌= ఆ మందిరంలో; 
'ప్రమథగణ పరివృతుండును= ప్రమథుల మొత్తంచేత పరివేష్టించ బడ్డవాడున్నూ; పార్వతీ సహితుండును= పార్వతితో కూడుకొన్న 
వాడున్నూ; ప్రద్యోతన, సహస్ర, ప్రభా, విభాసమానుండును= వేయిమంది సూర్యులయొక్క కాంతులచేత మిక్కిలి ప్రకాశించేవాడున్నూ; 
దివ్యోత్తమ సేవ్యమానుండునున్‌= ్రేష్టులైన దివ్యులచేత పూజించబడే వాడున్నూ; మహాముని ప్రస్తూయమానుండును= గొప్ప 
బుషులచేత క్రీర్తించబడేవాడున్నూ; అప్పరస్‌, జన, సంగీత, మంగళ, మహిత, పురోభాగుండును+ఐ= అప్పరస్‌ స్త్రీల సంగీతంచేత, 
కల్యాణకరమైన గొప్ప ముంగిలి ప్రదేశం కలవాడున్నూ అయి; పేరోలగంబునన్‌= పెద్ద కొలువులో; ఉండి; శోభిల్లు= ప్రకాశించే; 
శంకరున్‌= శివుడిని; దర్శించి= చూచి; సప్రణవ+ఉచ్చారణంబుగాన్‌= ఓంకార సహితమైన ఉచ్చారణ కలిగేటట్లుగా; 


308 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దండ+ప్రణామంబులు+ఆచరించి+ఉన్నన్‌= కర్రవలె నేలపైబడి అష్టాంగాలు నేలకు తాకేటట్టుగా నమస్కారాలు చేసి ఉండగా; 
ఆ+నర+నారాయణుల దెసన్‌= ఆ నరుడూ, నారాయణుడూ - ఇరువురి వైపు; ప్రసాద మంద స్మిత సుందర విలోకనంబులు+ఒలయన్‌= 
ప్రసన్నమైన చిరునవ్వులతో, రమణీయములైన చూపులు ్రసరించగా; ఆ+ఇందుధరుండు= చంద్రుడిని తలపై ధరించిన ఆ 
శివుడు; మధుర స్వరంబునన్‌= మాధుర్యం గల కంఠధ్వనితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అని అర్జునుడు అనగా శ్రీకృష్ణుడు 'అది అంతే” అని పలికి, అతడికి మేలు చేయగోరి ఆచమించి 
తూర్పు మొగంగా కూర్చుండి అర్జునుడితో ఇట్టా అన్నాడు: “ఈశ్వరుడికి శ్రేష్టమైన సాధనం పాశుపతం. దానిని 
నీవు సమ(గ్రజ్ఞాన స్ఫూర్తితో స్మరిస్తే సైంధవుడిని తప్పక చంపగలవు. ఆ మహాసస్తాన్ని మంత్రసహితంగా నీ గుప్పిట 
నిలిచేటట్టు క్రొత్తగా సన్నిధానం చేసికొనటం మేలు. కాబట్టి, ఆ దేవదేవుడిని మనసులో స్మరించి భక్తితో ధ్యానం 
చేయుము” అనగా అర్జునుడు ఆచమించి నేలపైకూర్చుండి శివధ్యాన తత్పరుడయ్యాడు. ఆ ధ్యానంతో కృష్ణుడూ 
అర్జునుడూ ఆకాశానికి ఎగశారు. కృష్ణుడు అర్జునుడి కుడిచేయి పట్టుకొని ముందుకు తీసికొనిపోతూ ఉండగా; 
వారు చారణులు, సిద్దులు మొదలైనవారు విహరించే మార్గంలో అనేక విశేషాలు చూస్తూ కైలాసానికి చేరుకొన్నారు. 
నదులతో, సరోవరాలతో, పూలలతలతో సుందరంగా శోభించే కుబేర విహారక్షేత్రాన్ని దర్శించి దూరంగా ఉన్న 
ఒక గొప్ప మణిమయ భవనంలో ప్రవేశించి, అందులో ప్రమథగణాలతోనూ, పార్వతీదేవితోనూ కూడుకొని 
వేయిసూర్యుల వెలుగుతో వెలుగొందే శివుడిని మహామునులు సేవిస్తున్న సమయంలో దర్శించారు. ఓంకారంతో 
దండప్రణామం చేశారు. పరమశివుడు ఆ నరనారాయణులను చిరునవ్వు చిందే ముఖంతో దయామయమైన 
చూపులతో చూచి, తియ్యని మాటలతో ఇట్లా అన్నాడు: 
క. _ “స్వాగతమే మీ యిద్దజ ।; యాగమనంబునకు హేతు వగు కోర్కియను 

ద్వేగంబున నెటింగింపుండు; । వేగమ యొడ౦ గూర్తు నెల్ల విధముల దానిన్‌.” 362 
ప్రతిపదార్థం: స్వాగతమే!= క్షేమమే కదా! మీ+ఇద్దజ= మీ ఇరువురి; ఆగమనంబునకున్‌= రాకకు; హేతువు+అగు కోర్కి= 
కారణమైన వాంఛ; అనుద్వేగంబునన్‌= ఉద్వేగం అనగా భీతి, కలతా లేకుండా; ఎజింగింపుండు= తెల్పండి; ఎల్లవిధములన్‌= 
అన్నివిధాలా; దానిన్‌= ఆ మీ కోర్కెను; వేగము+అ= తత్‌ క్షణమే (తొందరగా); ఒడం గూర్తున్‌= తీరుస్తాను. 
తాత్పర్యం: 'క్షేమమే కదా! మీ ఇద్దరి రాకకు కారణం ఏమిటో! ఉద్వేగం లేకుండా చెప్పండి. వెంటనే మీ కోర్కెను 
అన్ని విధాల తీరుస్తాను. 
విశేషం: తమ ఇంటికి వచ్చిన అతిథులను రాగానే క్షేమసమాచారాలు అడగటం ్రథమధర్మం. వా రే ఉద్దేశంతో ఆశ్రయించారో 
అది తెలిసికొనటం ద్వితీయధర్మం. వెంటనే వారి కోర్కె తీర్చటం తృతీయధర్మం. ఇక్కడ 'అనుద్వేగకర' మైన తీరులో తెలుపండి. 
అనటం చాలా చక్కగా ఉన్నది. 'కలతా, తొట్రుపాటు, బాధ లేకుండా నిర్భయంగా అడగండి" అంటూ అభయమీయటం గమనార్హం. 
అనుద్వేగ కరమైన వాక్యం సాతికమైన వాచిక తపస్సును తెలుపుతుంది. 
వ. _అనినంజ్రీత చేతస్కులగుచు నుత్దితులై లలాటంబుల నంజలిపుటంబులు ఘటించి నిలిచి వాసుదేవార్డునులు 

తమ చిత్తంబులు భక్తిరసంబున జొత్తిల్లుచుండ. 363 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శంకరుడు పలుకగా; ప్రీత+చేతస్కులు+అగుచున్‌= ప్రీతి చెందిన మనస్సులు కలవారౌతూ; 
ఉత్దితులు+ఐ= పైకి లేచినవారై; లలాటంబులన్‌= నొసటి ప్రదేశాలలో; అంజలి పుటంబులు= దొప్పలవంటి దోసిళ్ళు (చేమోడ్పులు); 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 309 


ఘటించి= కూర్చి; నిలిచి= ఎదుట నిలిచి; వాసుదేవ+అర్జ్హునులు= శ్రీకృష్ణుడూ, అర్జ్హునుడూ; తమ+చిత్తంబులు= తమ మనస్సులు; 
భక్తిరసంబునన్‌= భక్తి అనే రసంతో; బొత్తిల్దుదుండన్‌= రంజిల్లుచుండగా 


తాత్పర్యం: అనగా సంతోషించి శ్రీకృష్ణార్దునులు లేచి నుదుట దొప్పలవంటి చేతులు మొగిడ్భి, తమ మనస్సులు 
భక్తిరసంతో రంజిల్లుతూ ఉండగా. 


చ. “రవి శశివహ్నిలోచన ! సుర ప్రతివీర విమర్దన క్రమా! 
భువనమయాత్మకా! భుజగభూషణ! పోషితభక్త! సంయమి 
స్తవన కథావధానపర! దర్వకదర్ప హరా! నిరస్త సం 
భవమరణాది వైక్ళృత! యపారగుణా! గుణ దోష వర్ణితా! 364 


ప్రతిపదార్థం: రవి, శశి, వహి, లోచన!= సూర్యుడు, చంద్రుడు, అన్ని కన్నులుగా కలవాడా!; సుర, 'ప్రతివీర, విమర్హన, [క్రమా!= 
దేవతలకు ('ప్రతివీరులైన) శత్రువులైన రాక్షసులను చంపుటలో సామర్ధ్యం (బలిమి) కలవాడా!; భువన, మయ+ఆత్మకా!= 
సకలలోకాలు కలిగినట్టి వాడా! విశ్వమయమైన(స్వరూపం, ఆత్మకలవాడా!; భుజగభూషణ!= సర్పాలు ఆభరణాలుగా కలవాడా!; 
పోషితభక్త!= పోషించబడిన (రక్షించబడిన) భక్తులు కలవాడా!; సంయమి, స్తవన, కథా+అవధాన, పర= బుషీశ్య్వరుల స్తోత్రాలు 
కథలు మనస్సున నిలుపుటలో ఆసక్తి కలవాడా!; దర్శక, దర్ప, హరా!= మన్మథుడి గర్వాన్ని హరించినవాడా!; నిరస్త సంభవ, 
మరణ+ఆది, వైకృత!= తిరస్కరించబడిన పుట్టుక, చావు మొదలైన వికారాలు కలవాడా!; అపారగుణా!= హద్దులేని గుణాలు 
కలవాడా!; గుణదోష వర్జితా!= గుణాలను, దోషాలను వదలినవాడా! 


తాత్సర్యం: సూర్య చంద్రాగ్నులు కన్నులైనవాడా! అమరుల శత్రువులైన అసురులను మర్షించే బలం కలవాడా! 
లోకములే తానైనవాడా! పాములు ఆభరణంగా కలవాడా! భక్తులను పోషించేవాడా! మహర్షుల స్తోత్రాలను, కథలను 
మనస్సునందు నిలుపుటలో ఆసక్తి కలవాడా! మన్మథుడి గర్వాన్ని హరించినవాడా! చావు, పుట్టుకలు మొదలైన 
వికారాలకు అతీతుడైనవాడా! హద్దులేని వాత్సల్యాది గుణాలు కలవాడా! త్రిగుణాలు దోషాలు వర్టించినవాడా! 
విశేషం: ఇది శివస్తుతి పద్యం. ఆరంభంనుండి పద్యం చివరివరకు అన్నీ సంబోధనలే. శివుడి మూడునేత్రాల ్రసక్తితో పద్యారంభం. 
చిట్టచివర తొమ్మిదవ సంబోధనలో అపారగుణ! అని వెంటనే పద్యాంతాన్ని గుణ దోషవర్జితా! అని గుణాతీతమైన తత్త్యంతో 
పరిసమాప్తం చేశాడు. 
క. జగములు గలిగింప6ంగ నవి । దగు వర్దన మొంద నిలుపం దటఖితో వానిం 

దెగం జేయ నీవ నేర్వరి । వగుట శ్రుతులు సెప్పు నిర్మలాద్ధుతమూర్తీ! 365 
ప్రతిపదార్దం: నిర్మల+అద్భుత మూర్తీ!= పవిత్రమైన, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడా! (ఓ పరమేశ్వరా! అని సంబోధన); 
జగములు= లోకాలు; కలిగింపంగన్‌= సృష్టించగా; అవి= ఆ లోకాలు; తగు వర్దనము+ఒందన్‌+నిలుపన్‌= (సరి అయిన) తగిన 
(ఉనికి) అభివృద్దిని (స్టితి-నడవడి) పొందటానికై రక్షించగా; తజితోన్‌= సమయానుకూలంగా, లేదా వెనువెంటనే; వానిన్‌= ఆ 
లోకాలను; తెగన్‌+*చేయన్‌= నళింపచేయగా; ఈవు+అ= నీవే; నేర్చరివి= సమర్హుడవు; అగుటన్‌= కావటాన్ని; (శ్రుతులు= వేదాలు; 
చెప్పున్‌= వక్కాణిస్తున్నాయి. 
తాత్పర్యం: పవిత్రమైన, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడా! లోకాలు సృష్టించటానికి, అవి తగిన (ఉనికి) స్థితిని 
పొంది రక్షించబడటానికి, కాలం గడువు తీరగా వెంటనే నశింపజేయటానికి నీవే సర్వసమర్జుడ వని వేదాలు నొక్కి 


వక్కాణిస్తున్నాయి. 


310 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: 'తగు వర్దన మొంద నిలుప* అనే ప్రయోగంలో 'నిలుపన్‌ అను క్రియాపద మొక్కటే చాలు. కానీ దానికి అనుబంధంగా 

పేర్కొన్న వాక్యంలో 'తగు వర్తనము” అనే పాఠాంతరము అనేకార్జాలలో ప్రయుక్తమైంది సరి అయిన నడవడి లేదా జీవనం 

కలిగేటట్టులేక యోగ్యమైన స్థితి, ఉనికి ఉండేటట్లు అనే అరాలు స్ఫురిస్తున్నాయి. అట్లే 'తటితో' అనే ప్రయోగం కూడా. అనేకార్థస్ఫూర్తి 

ర ఆ థఉ ౮ థి క ల యఖ 

కలిగి ఉన్నది. నిర్మలాద్భుతమూర్తీ! అని సంబోధన శివుడి పరంగా అతడి స్వరూప స్వభావాలను సమన్వయిస్తూ కూర్చబడింది. 

శివుడు కాటిబూడిద, పుర, పులితోలు, ప్రమథగణంతో శ్మశానవాటికా సంచారం కలిగి పైకి అమంగళకరంగా అపవిత్రంగా కనిఎ 
౨ స్తాడు. కాని, అతడు పరమ నిర్మలుడు. ఇట్టి వైరుద్ధ్యం వలన మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన స్వరూపం - అని 

తిక్కన తన ప్రయోగంలో నిరూపించాడు. 


క. _ ప్రకృతి యనం బురుషు డనంగా ;వికృతు లనం బర6గుచున్న వీనికి నెల్లన్‌ 

సకలాత్మక! నీ వభవమ । యకృత్రిమాధారభూతమై యుండు శివా! 366 
ప్రతిపదార్థం: శివా!= మంగళకరమైనవాడా!; సకలాత్మక!= సమస్తమూ నీవై ఉండేవాడా!; ప్రకృతి+అనన్‌= పంచభూతాత్మకమై, 
సత్తాదిగుణ సామాన్యావస్థతో ఒప్పే స్వభావం అనగా; పురుషుండు+అనంగాన్‌= సమస్త విశ్వానికి కారణభూతుడైన పురుషుడు 
అనేటట్టుగా; వికృతులు+అనన్‌= వికారాలు అనగా; పరంగుచున్న= ఒప్పుతూ ఉండే; వీనికిన్‌+ఎల్లన్‌= వీటి అన్నింటికీ; నీ+శవిభవము= 


నీయొక్క గొప్పతనం, మహత్యం; అకృత్రిమ+ఆధారభూతము+ఐ+ఉండున్‌= సహజమైన (ఆదరువుకు) ఆలవాలానికి తగినదై 
ఉంటుంది. 


తాత్పర్యం: మంగళకరమైనవాడా! ఓ శివా! అన్నీ నీవై ఉండేవాడా! ప్రకృతీ, పురుషుడూ మొదలైన వికారాలన్నింటికి 
నీ మహత్యమే సహజమైన ఆధారం. 
విశేషం: అవ్యక్తమైన పరమాత్మ ్రకృతిపురుష రూపంలో వ్యక్తం కావటమే వికృతి. విశ్వసృష్టికొరకు పరమాత్మ మాయను 
తన అధీనంలో ఉంచుకొని అనేక వికారాలను లీలామా(త్రుడై ప్రదర్శిస్తూ ఉంటాడు. అతి సహజమైన ఆ స్వభావమే అన్నింటికీ 
ఆధారభూతమౌతూ ఉంటుంది. సర్వమూ తానే అయిన ఆ పరమశివుడు శుభానికీ, సుఖానికీ, మోక్షానికీ మూలం. కృత్రిమత్వం 
లేని సహజస్థితిలో పొందే ఆనందానికి అతడే గమ్యం. కృత్రిమత్వంలో స్వచ్చత ఉండదు. అది పై పై మెరుగులతో భ్రమప్రమాదాలు 
కలిగిస్తుంది. శివా! సకలాత్మకా! అనే రెండు సంబోధనలూ పరమేశ్వరుడి నిశ్చల, నిర్మల సహజగమ్య  స్టితిని సూచిస్తూ, అన్నింటికీ 
అతీతమైన అతని విభవాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. 
క. _ అవ్యక్త మప్రమేయము । సువ్యక్త మనాది భక్తి సుగమ మగమ్యం 

బవ్యయము త్రిలోచన! నీ । దివ్య మహిమ యాగమోపదేశము రుద్రా!” 367 


ప్రతిపదార్దం: త్రిలోచన!= మూడు కన్నులు కలవాడా!; రుద్రా!= భయంకరుడవూ, మహనీయుడవూ అయిన ఓ పరమేశ్వరా!; 
నీ దివ్య+శమహిమ= దివియందు పుట్టిన (శ్రేష్టము, ఆశ్చర్యకరమైన నీ మాహాత్మ్యం; అవ్యక్తము= సృష్టికి బీజమై తెలియరాని మూల 
ప్రకృతి; అప్రమేయము= మితి చెప్పటానికి లేదా ఊహించటానికి అశక్యం; సువ్యక్తము= స్పష్టంగా తెలియబడేది; అనాది= ఆదిలేనిది 
అనగా నిత్యమైనది; భక్తిసుగమము= భక్తిచేత సులభమైనది; అగమ్యంబు= గమించటానికి లేదా పొందటానికి అశక్యమైనది; 
అవ్యయము= వ్యయం లేనిది (శుభమైనది); ఆగమ+ఉపదేశము= వేదాల హితవాక్యాలు కలిగినది. 


తాత్పర్యం: త్రిలోచనా! రుద్రా! నీ దివ్య మహత్యం తెలియసాధ్యం కానిది. అపరిమితమైంది. సుస్పష్టమైంది. 
ఆదిలేనిది, భక్తిచేత సులభంగా పొందటానికి సులభమైనది, మరియు సాధ్యంకానిది, అక్షయమైంది, వేదాలచేత 
ఉపదేశింపబడింది. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 311 


విశేషం: పరమాత్మను ఇదమిత్హ్రం అని నిర్వచించటం కష్టం. అందుకే అవ్వక్తం సువ్వక్తం సుగమం అగమ్యం అని ఉన్నట్టూ లేనట్లూ 

ళా జె టం నాలం శ్ర సక 
ద్వంద్వాత్మకంగా ్రతిపాదించబడింది. అప్రమేయం, అనాది, అవ్యయం అనేవి మనబుద్ధిమేరకు అతీతమైన తత్త్వాన్ని 
ప్రకటిస్తున్నాయి. ఆ పరమాత్మను తెలిసికొనటానికి వేదమే ప్రమాణం అని తెలుపబడింది. రుద్రా! త్రిలోచన! అనే రెండు 
సంబోధనలు శివుడికి ప్రయోగించబడ్డాయి. ఇందులో రుద్రశబ్దం భయంకరత్వాన్నే గాక, గొప్పతనాన్ని కూడా తెలుపుతూ ఉన్నది. 
అన్నింటికి ప్రమాణమైన వేదమే రుద్రుడి మహనీయతను వివరించగలుగుతుంది. 


వ.  అనిమభియుననేక ప్రకారంబుల నవాజ్య్మానసగోచరుండగు నప్పరమేశ్వరుం బ్రస్తుతించి; రప్పుడచ్యుతుండు 
పార్థునిం బాశుపతం బర్ధింపు మని కజిపిన, నతం డవ్వరంబు వేండుటకై విశ్వేశ్వరుం దప్పక చూచి తాను 
మున్ను ముకుందునందు సమర్పించిన నిశాసమయ పూజా ద్రవ్యంబు లగు మాల్యానులేపనంబు లద్దేవుని 
దివ్యదేహంబునం గాంచి యచ్చెరువంది, యమ్మురహర పురహరుల యేకత్వంబు మనంబునం గొనియాడి, 
“దేవా! భవదీయ దివ్యాస్తంబు దయసేయు' మని విన్నవించుటయు భక్తవత్సలుం డగు శక్తినాథుండు గృష్టు 
లిరువురను దరహాసంబుతో నవలోకించి. 368 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; మజియున్‌= మరల; అనేక ్రకారంబులన్‌= వివిధ విధాలుగా; అవాక్‌+మానస, 
గోచరుండు+అగు= మాటలకూ మనస్సుకూ అందని (గోచరం కాని) వాడైన; ఆ+పరమేశ్చరున్‌= ఆ మహేశ్చరుడిని; ప్రస్తుతించిరి= 
కొనియాడారు; అప్పుడు; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; పార్భునిన్‌= అర్జునుడిని; పాశుపతంబు= పశుపతికి సంబంధించిన దివ్యాస్త్రము; 
అర్థింపుము= వేడుము(కోరుము); అని, కజుపినన్‌= అని నేర్చగా (బోధించగా); అతండు= ఆ అర్జునుడు; ఆ+వరంబు= దేవతాదులచే 
పొందబడే ఆ కోరిక; వేండుటకై= అర్థించుటకై; విశ్వేశ్సరున్‌= విశ్వనాథుడైన ఆ శివుడిని; తప్పక= చలించకుండా - (శ్రద్దతో; చూచి= 
పరికించి; తాను; మున్ను= అంతకుమునుపు; ముకుందునందున్‌= శ్రీకృష్ణుడియందు; సమర్పించిన= పూజ్యభావంతో ఇచ్చిన; 
నిశాసమయ+పూజాద్రవ్యంబులు+అగు= రాత్రివేళ అర్చించే (పూతవస్తువులైన) మంచి వస్తువులైన; మాల్య= దండలు; అనులేపనంబులు= 
మైపూతలు అనగా చందనాదులు; ఆ+దేవుని= ఆ దేవుడైన శివుడి; దివ్యదేహంబునన్‌= దివ్యమైన శరీరంలో; కాంచి= చూచి; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యపడి; ఆ+మురహర, పురహరుల= ఆ హరి హరుల (మురాసురుడిని చంపినవాడు విష్ణువు, త్రిపురాసురులను 
సంహరించినవాడు ఈశ్వరుడు); ఏకత్వంబు= ఒక్కరే అనుభావం; మనంబునన్‌= మనస్సులో; కొనియాడి= ప్రశంసించుకొని; దేవా!= 
'ప్రభూ!; భవదీయ, దివ్య+అస్త్రంబు= మీయొక్క ఆశ్చర్యకరమైన (దివ్యమైన) అస్త్రం; దయచేయుము= (కరుణించుము) ఇమ్ము; 
అని+విన్నవించుటయున్‌= అని మనవి చేయటమున్నూ; భక్తవత్సలుండు+అగు= భక్తులయందు వాత్సల్యం (దయ) కలవాడైన; 
శక్తినాథుండు= పార్వతీపతి; కృష్ణులు+ఇరువురనున్‌= కృష్ణార్దునులను; దరహాసంబుతోన్‌= చిరునవ్వుతో; అవలోకించి= చూచి. 
తాత్పర్యం: అని పలురకాలుగా వాక్కులకూ, మనస్సుకూ గోచరించని ఆ పరమేశ్వరుడిని కీర్తించారు. అప్పుడు శ్రీకృష్ణుడు 
అర్జునుడిని - 'పాశుపతాన్ని కోరు' మని సూచించాడు. ఆ సూచనమేరకు అర్జునుడు ఏకా[గ్రభావంతో దేవదేవుడిని 
చూచి, తాను పూర్వం శ్రీకృష్ణుడికి సమర్పించిన రాత్రిపూజాద్రవ్యాలు దండలు, గందపు పూతలు మొదలైన వాటిని 
ఆ పరమేశ్వరుడి దేహంమీద గమనించి, ఆశ్చర్యపడి, ఆ హరిహరుల ఏకత్వాన్ని నుతించి “దేవా! మీ దివ్యాస్తాన్ని 
దయచేయు మని వేడుకొన్నాడు. భక్తవత్సలుడైన ఆ పరమశివుడు ఇరువురు కృష్ణులను చిరునవ్వుతో చూచి. 
విశేషం: మూలంలో రాత్రి పూజా ప్రసక్తి ఉన్నది. కాని, ఆ మాల్యానులేపనాలు పరమేశ్వరుడి దివ్య దేహంలో చూచి ఆశ్చర్యపడి 
హరిహరు లిరువురూ ఒకరే అని భావించిన విషయం లేదు. దీనిని తిక్కన తాను నమ్మిన హరిహరనాథ తత్త్వాని కనుగుణంగా 
అనుసంధించాడు. కృష్ణు లిరువురు అనటంలో అర్జునుడూ, కృష్ణుడూ ఇద్దరూ ఒక్కటే అనే విషయాన్ని తిక్కన వెల్లడించాడు. 
హరిహరుల ఏకత్వంవలెనే కృష్ణార్జునుల ఏకత్వం కూడా అని సూచన. హరిహరుల ఏకత్వం రూపంలో కాగా, కృష్ణార్జునుల ఏకత్వం 
నామంలో. 


312 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. అమృతమయ మగు నుల్ల పద్మాకరమున । నాదు బాణాసనంబు బాణములు నున్న 
యవి; దృఢవ్రతులార! మీ రచటి కరిగి । వానిం దెం డిచ్చటికి' నని యాన తిచ్చె. 369 
ప్రతిపదార్హం: దృఢవ్రతులార!= గట్టిదైన పట్టుదల (దీక్ష) కలవారా!; అమృతమయము+అగు= అమృతంతో నిండినదైన; 
ఉల్లపద్మ+ఆకరమునన్‌= చేరువ నున్న తామర పూవులకు నిలయమైన సరోవరంలో; నాదు బాణాసనంబు= నా విల్టూ; 
బాణములున్‌= బాణాలూ; ఉన్న+అవి= ఉన్నాయి; మీరు; అచటికిన్‌= అక్కడికి; అరిగి= వెళ్ళి; వానిన్‌= వాటిని; ఇచ్చటికిన్‌= 
ఇక్కడికి; తెండు= తీసికొనిరండి; అని; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞను ఇచ్చాడు. 
తాత్పర్యం: *ఓ వీరులారా! నా విల్లూ, బాణాలూ అమృతమయమైన పద్మాల సరస్సులో ఉన్నాయి. మీరు అక్కడికి 
పోయి వాటిని ఇక్కడికి తీసికొని రండి' అని ఆజ్ఞ ఇచ్చాడు. 
నిశేషం: ఉల్ల= అంత దూరమూ అంత దగ్గరా కాని; అల్ల= దూరస్థ; ఇల్ల= సమీపస్థ; ఉల్ల= దూరము దగ్గర కాని. 
వ. అ ట్లనుగ్రహించినం జిత్తానువర్తన తత్పరులగు తత్పరిసరవర్తులు కొందజు దోడ్కొని పోవం బోయి 
పరమమునులగు నన్నర నారాయణులు త్రిణయన నిర్దిష్టంబైన యద్దివ్యసరస్సునందు. 370 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అను(గ్రహించినన్‌= కరుణించగా; చిత్త+అనువర్తన, తత్పరులు+అగు= మనస్సును అనుసరించి 
నడవటంలో ఆసక్తి కలవారైన; తద్‌+పరిసరవర్తులు= ఆ దగ్గరనే మెలగేవాళ్ళు; కొందజు= కొంతమంది; తోడ్కొని పోవన్‌= 
తీసికొనిపోగా; పోయి= వారితో కూడా చని; పరమమునులు+అగు= శ్రేష్టులైన మహర్షులగు; ఆ+నర, నారాయణులు= కృష్ణార్జునులు 
(పూర్వం నరుడు, నారాయణుడు అనే పేర బదరికాశ్రమంలో కొన్ని వేల ఏండ్లు తపస్సు చేసినవాళ్ళు); త్రిణయన= ఈశ్చరుడిచేత; 
నిర్దిష్టంబు+ఐ= నిర్దేశించ బడినదైన(ఫలానా అని తెలుపబడినదైన); ఆ+దివ్య సరస్సునందున్‌= ఆ దివ్య సరోవరంలో 
(పద్మాకరంలో). 

తాత్పర్యం: అని ఆ పశుపతి కరుణించగా ఆయన భావం తెలిసి మసలే కొందరు వారిని వెంటబెట్టుకొని తీసికొని 
పోగా శ్రీకృష్ణార్దునులు శివుడు చూపిన ఆ సరోవరంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ నాలుకలు గ్రోాయుచు విష । జ్వాలలు నిగుడంగ నుగ్రసర్పద్వయ మా 

భీలాకృతి నుండ6గ బి । ట్టాలోకించి జనితాద్ధుతాత్మకు లగుచున్‌. 371 
ప్రతిపదార్థం: ఉగ్ర, సర్ప, ద్వయము= భయంకరమైన, పాముల జంట; విషజ్యాలలు= విషపు మంటలు; నిగుడంగన్‌= 
వ్యాపింపజేయగా; నాలుకలు(జిహ్వలు); క్రోయుచున్‌= ఎగుడు దిగుడుగా (విషమంగా) చూస్తూ; ఆభీల+ఆకృతిన్‌= భయంకరమైన 
ఆకారంతో; ఉండంగన్‌= ఉండగా; బిట్టు= తొందరగా; ఆలోకించి= చూచి; జనిత+అద్భుత+ఆత్మకులు+అగుచున్‌= ఆశ్చర్యం 
కలిగినవారు అవుతూ. 


తాత్పర్యం: భయంకరమైన పాములజంట విషపుమంటలు వ్యాపించగా, నాలుకలను ఎగుడుదిగుడుగా చాస్తూ 
భయంకరాకారంతో వేగంగా వస్తుండగా; వాటిని మిక్కిలి ఆశ్చర్యంతో ఆ ఇరువురూ చూచి వెంటనే. 


వ. _ అవ్విధం బద్దివ్యాస్త్ర విలాసంబుగా నెటింగి, పాదప్రక్షాళనోపస్పర్మనంబు లాచరించి యమ్మహోరగంబుల 
కుపస్టానంబు సేసి, వేదవిదులగు నమ్మహాత్ములు నియతాత్ములై శతరుద్రీయంబు జపించుచు నప్రమేయ 
ప్రభావుండగు భవునిం దమభావంబులలో నిలిపికొని యుండం దదీయానుభావంబునం జేసి 
యాదందశూకంబులు ముందటి చందంబు విడిచి విల్లును నమ్మునునై యున్నం జూచి యా సవ్యసాచియు 
శౌరియు సమ్మదంబునం బొదలి వానిం బుచ్చుకొని వచ్చి శంభు సన్నిధిం బెట్టుటయు. 372 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: ఆ+విధంబు= ఆ ప్రకారం (ఆ తీరు); ఆ+దివ్య+అస్త్ర విలాసంబుగాన్‌= ఆ దివ్యమైన అస్త్రాల యొక్క 


'౩' 

(క్రీడగా(లీలగా); ఎటింగి= (గ్రహించి; పాదప్రక్షాళణన+ఉపస్పర్శనంబులు= కాళ్ళు కడుగుకొనటం, ఆచమనం చేయటాలు; 
ఆచరించి= చేసి(ఒనర్భి); ఆ+శమహా+ఉరగంబులకున్‌= ఆ పెద్దపాములకు; ఉపస్టానంబు+చేసి= సేవచేసి (స్మరించి); 
వేదవిదులు+అగు= వేదాలు తెలిసినవాళ్ళయిన; ఆ+మహాత్ములు= ఆ మహనీయులు; నియత+ఆత్ములు+ఐ= నియమంతోడి 
మనస్సులు కలవారై; శతరు[ద్రీయంబు= యజుర్వేదంలోని 'నమక' మనే వేదభాగం; జపించుచున్‌= జపిస్తూ; అప్రమేయ+ప్రభావుండు= 
ఊహించటానికి శక్యంకాని మాహాత్మ్యం (ప్రకాశం) కలవాడు; అగు= ఐన; భవునిన్‌= పరమేశ్వరుడిని; తమ+భావంబులలోన్‌= 
తమ మనస్సులలో; నిలిపికొని+ఉండన్‌= స్థిరపరచుకొని ఉండగా; తదీయ+అనుభావంబునన్‌+చేసి= అతనియొక్క (ఆ 
పరమేశ్వరుడి యొక్క) మాహాత్మ్యం (ప్రభావం) చేత; ఆ+దందశూకంబులు= ఆ పాములు; ముందటి, చందంబు= పూర్వ్చరూపం; 
విడిచి= వదలి; విల్లును= బాణాసనమూ; అమ్మునున్‌+ఐ= బాణమున్నూ అయి; ఉన్నన్‌+చూచి= ఉండగా కనుగొని; 
ఆ+సవ్యసాచియున్‌= ఆ అర్జునుడూ; శౌరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; సమ్మదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పొదలి= ఒప్పి; 
వానిన్‌= ఆ వింటినీ, బాణాన్నీ; పుచ్చుకొని= గ్రహించి; వచ్చి= దూరంనుండి సమీపానికి చనుదెంచి (నడచి); శంభు+సన్నిధిన్‌= 
పరమేశ్వరుడి సమక్షంలో (ముందర); పెట్టుటయున్‌= దించటమున్నూ. 


తాత్పర్యం: ఆ తీరు ఆ దివ్యాస్తాల లీలగా తెలిసికొని, వారిద్దరూ కాళ్ళు కడిగికొని, ఆచమించి నియమంతో 
శతరుద్రాన్ని (నమకాన్ని) జపిస్తూ మహానుభావుడైన శివుడిని తమ భావాలలో నిలిపికొని ఉండగా, పరమేశ్వరుడి 
మాహాత్మ్యం వలన ఆ పాములు ముందటి రూపాలు వదలి విల్టు, బాణంగా మారాయి. శ్రీకృష్ణార్ణునులు వాటిని 
చూచి సంతోషించి, వాటిని తీసికొని వచ్చి శివుడి సమక్షంలో ఉంచగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. నీలలోహితవర్డుండు బాలు€ డొక్క! బ్రహ్మచారి మహాబల భవ్యమూర్తి 
హరుని పార్యంబు నందుండి, యలిగి యా శ। రాసనము పుచ్చికొని శర మరి నమర్చి. 373 


ప్రతిపదార్థం: నీల లోహిత వర్ద్డుండు= నలుపుతో కూడిన ఎరుపు రంగు కలవాడు (నీలమూ, కుంకుమ పూవురంగూ కలిసిన 
దేహచ్చాయ కలవాడు); మహాబల, భవ్య, మూర్తి= గొప్ప శక్తిచేత యోగ్యమైన స్వరూపం కలవాడు; బాలుండు= పసిపిల్లవాడూ 
(అయిన); ఒక్క బ్రహ్మచారి= బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించే ఒక వటువు; హరుని పార్ట్యంబు+అందుండి= శివుడి ప్రక్క 
వైపు నుండి; అలిగి= కోపించి; ఆ+శరాసనము= ఆ విల్టు; పుచ్చికొని= తీసికొని; శరము= బాణం; అరిన్‌= వింటి అల్లెత్రాడు 
మధ్యలో; అమర్చి= పొందికగా ఏర్పరచి. 


తాత్పర్యం: నలుపుతో కూడిన ఎరుపురంగు కలవాడూ, గొప్పబలంచేత యోగ్యమైన స్వరూపం కలవాడూ, 
పసిబాలుడూ అయిన బ్రహ్మచారి ఒకడు శివుడి ప్రక్కవైపు నుండి, కోపించి విల్డు తీసికొని, బాణాన్ని అల్లెత్రాటి 
మధ్యలో అనుసంధించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _ తెగవాపుటయుం దదీయ స్టానకంబును ముష్టి ప్రకారంబును నేకాగ్రదృష్టిం గనుంగొను గాండివికి మన్మథ 
మథనుండు మంత్రస్వరూపం బనుగ్రహించినం బరిగ్రహించి. 3౩74 


ప్రతిపదార్థం: తెగవాపుటయున్‌= అల్లెత్రాటిని లాగుటయు; తదీయ, స్టానకంబును= ఆ బ్రహ్మచారియొక్క నిలబడిన తీరున్నూ 
(ఏ స్థానంలో ఏది ఎట్లా పట్టుకొని ప్రయోగించాలో ఆ పద్దతియున్నూ); ముష్టిప్రకారంబును= పిడికిలి యొక్క విధమున్నూ; 
ఏకా(గ్రదృష్టిన్‌= ఒకే విషయంపై మనస్సు నిలిపి చూచే చూపున్నూ; కనుంగొను+గాండివికిన్‌= చూచే అర్జునుడికి; మన్మథమథనుండు= 
మన్మథుడిని ధ్వంసం చేసిన మహేశ్వరుడు; మం(త్రస్వరూపంబున్‌= మంత్రం యొక్క స్వభావాన్ని (విధానాన్ని); అనుగ్రహించినన్‌= 
దయచేయగా; పరి[గ్రహించి= ప్రీతితో పుచ్చుకొని. 


314 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అల్లెత్రాటిని లాగటం, ఆ (బ్రహ్మచారి నిలబడిన తీరును, పిడికిలి పట్టినతీరును, ఏకా(గ్రదృష్టితో 
చూచే అర్జునుడికి మహేశ్వరుడు మంటత్రస్వరూపాన్ని అను[గ్రహించగా దానిని స్వీకరించి. 


క. పురహరు€ డనుమతి సేయగ । శరము శరాసనము దివ్యసరసిన యిడి య 
న్నరుండు సనుదెంచి యాశం । కరు ముఖకమలంబు తెలివి. గాంచి ముదమునన్‌. 375 


ప్రతిపదార్థం: పురహరుండు= శంకరుడు; అనుమతి సేయంగన్‌= అనుమతించగా; శరము= బాణం; శరాసనము= విల్లు; దివ్య 
సరసిన్‌+అ= ఆ అమృతమయమైన సరోవరమునందే; ఇడి= ఉంచి; ఆ+నరుండు= ఆ అర్జునుడు; చనుదెంచి= వచ్చి; ఆ+శంకరు= 
ఆ పరమేశ్వరుడి యొక్క; ముఖ కమలంబు= తామరవంటి ముఖం యొక్క; తెలివిన్‌= 'ప్రసన్నత్వాన్ని; కాంచి= చూచి; 
ముదమునన్‌= సంతోషంతో. 


తాత్పర్యం: శివుని, అనుజ్ఞ ప్రకారం బాణాన్నీ, విల్దనూ ఆ అమృతమయమైన ఆ సరోవరంలోనే ఉంచి, అర్జునుడు 
వెంటనే వచ్చాడు. అప్పుడు శంకరుడి ముఖంలో ఉన్న ప్రసన్నత్యాన్ని చూచి ఎంతో సంతోషంతో- (తరువాతి 
వచనంతో అన్వయం). 


నిశేషం: అర్జునుడు 'శంకరు ముఖ కమలంబు తెలివి గాంచి” నాడు. ఇందులో శంకర పదం సాభిప్రాయం. సంతోషాన్ని కలిగించేవాడు 
శంకరుడు. అందుకే అతడి ముఖపద్మం కూడా ఎంతో సంతోషంతో ఉండినది. ఇక్కడ "తెలివి అనే పదానికి సంతోషం అనే 
కాకుండా, ప్రసన్నత, ప్రకాశం, అంగీకారం, వివేకం, వికాసం అనే అర్జాలను కూడా అన్వ్నయించుకొనవచ్చును. పద్యాంతంలోని 
'ముదమునన్‌ అనే ప్రయోగం కూడా 'శంకరి పద సార్ధక్యాన్ని చాటుతూ ఉన్నది. 


వ. తనకు నరణ్యంబున నయ్యిశానుం డిచ్చిన వరంబును, దత్కాల సందర్శన ప్రకారంబునుం దలంపించిన 
నెటింగి, యప్పశుపతి యతనిపై. గరణ్యార్థంబగు కటాక్షవీక్షణం బొలయ “నది యట్ల కాక దానికి 
నన్యధాత్వంబు గలదే?” యనియె నప్పు డప్పాశుపతాస్త్రంబు బ్రస్పుటంబుగా. బడసినవాండై పార్థుండు 
పులక పటల పరికలిత దేహుం డగుచుం దన యుత్సాహం బప్రతిహతంబయ్యె నని మనంబున 
నిశ్చయించె.( దదనంతరంబ. 3/76 


ప్రతిపదార్థం: తనకున్‌= అర్జునుడైన తనకు; అరణ్యంబునన్‌= అరణ్యంలో (అరణ్యవాస సందర్భంలో); ఆ+ఈశానుండు= 
ఆ పరమేశ్వరుడు; ఇచ్చిన+వరంబును= ప్రసాదించిన వరాన్ని; తద్‌+కాల, సందర్శన ప్రకారంబునున్‌= ఆ సందర్భంలోని చూడటం 
యొక్క విధాన్ని; తలంపించినన్‌= జ్ఞప్తికి తేగా (పోలి ఉండగా); ఎటింగి= తెలిసికొని(గ్రహించి); ఆ+పశుపతి= ఆ పరమేశ్వరుడు; 
అతనిపైన్‌= అర్జునుడి పై; కరుణా+ఆ(ర్రంబు+అగు= దయచేత చెమ్మగిల్లినదైన; కటాక్ష వీక్షణంబు+ఒలయన్‌= కడగంటి చూపు 
ప్రసరింపగా (జాలువారగా); అట్టకాక= అట్టే అగుగాక; దానికిన్‌= ఆ వరానికి; అన్యధాత్వంబు= వేరొక విధంగా కావటం (వ్యతిరేకం); 
కలదే?= జరుగుతుందా?; అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సందర్భంలో; ఆ+పాశుపత+అస్త్రంబున్‌= ప్రసిద్ధమైన 
పాశుపతా'స్తాన్ని; ప్రస్ఫుటంబుగాన్‌= సుస్పష్టంగా (తేటతెల్లంగా); పడసినవాండు+ఐ= పొందినవాడై; పార్భుండు= అర్జునుడు; పులక, 
పటల, పరికలిత, దేహుండు+అగుచున్‌= పులకరింతల మొత్తంచేత కూడుకొన్న శరీరం కలవాడై; తన+ఉత్సాహంబు= తన కోరిక; 
అప్రతిహతంబు+అయ్యెన్‌= తిరస్కరించబడనిది అయింది; అని+మనంబునన్‌= అని మనస్సులో; నిశ్చయించెన్‌= స్టిరపరచుకొన్నాడు; 
తద్‌+అనంతరంబు+అ= దాని తర్వాత. 

తాత్పర్యం: అరణ్యంలో శివుడు తన కిచ్చిన వరం, ఆ సమయంలో దర్శనమిచ్చిన విధం తోచగా, శివు డాతడిపై 
దయామయమైన చూపులు సారించి 'అది అంతే. దానికి మరొక విధంగా జరగటం కలగదు'- అని అన్నాడు. 
అప్పుడు అర్జునుడు పాశుపతా(స్తాన్ని సుస్పష్టంగా పొంది, పులకరింతలతో పొంగిపోతూ, వారించరాని ఉత్సాహంతో 
మనసులో తన కోరిక నెరవేరినదని నిశ్చయించుకొన్నాడు. ఆ తరువాత. 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 315 


నిశేషం: 'పులక పటల పరికలిత' అనే ప్రయోగం భారతావతారికలో హరిహరనాథుడు కనిపించి అనుకంపాతిశయంతో మంత్ర 
(ద్రష్ట కావ్య స్రష్టఅయిన తిక్కయజ్వను పిలిచిన సందర్భంలో అతడికి ఆనంద పారవశ్యాన్ని తెలిపేటప్పుడు 'ప్రయుక్తమైనది. 
తే. భవునిచే సాదరానుజ్ఞ వడసి శౌరి । ఫల్గునులు పలుమాజు6 దత్వదయుగంబు 

ఫాలములు సో6క6 బ్రణమిల్లి బహులరోమ । హర్ష సంభృతగాత్రులై యరుగుదెంచి. 377 


ప్రతిపదార్థం: శౌరి+ఫల్లునులు= శ్రీ, కృష్ణార్జునులు; భవునిచేన్‌= ఈశ్వరుడిచేత; సాదర+అనుజ్ఞ= దయతో కూడుకొన్న అనుమతి; 
పడసి= పొంది; పలుమాయబున్‌= అనేక పర్యాయాలు; తద్‌+పదయుగంబు= ఆ శివుడి పాదములజంట; ఫాలములు= నొసళ్ళు; 
సోకన్‌= తగులగా; ప్రణమిల్లి నమస్కరించి; బహుల రోమ హర్ష సంభృత గాత్రులు+ఐ= సంతోషం వలన దట్టమైన వెండ్రుకలతో 
(పులకరింతల వలన నిక్కపొడుచుకొన్న దట్టమైన వెంట్రుకలతో) చక్కగా భరించబడ్డ శరీరాలు కలవారై; అరుగుదెంచి= పోయి. 


తాత్పర్యం: కృష్ణార్దును లిరువురు ఈశ్వరుడిచేత ఆదరపూర్వకమైన అనుమతి పొంది అనేక పర్యాయాలు ఆ 
పరమశివుడి అడుగులపై తమ నొసళ్ళు తాకేటట్టు నమస్కరించి, సంతోషంతో పులకరించిన శరీరాలు కలవారై 
పోయి. 


నిశేషం: ఈశ్వరానుజ్ఞ పొందిన కృష్ణార్జునులు పదే పదే శివుడి పాదాలపై తమ ఫాలభాగాలు నిలిపి, ప్రణామం చేశారు. ఆ 
సందర్భంలో వారిరువురు మహానంద భరిత పులకిత గాత్రులయ్యారు. ఇచ్చట తేటగీతి పద్యంలో “వడసి, సోక, అరుగుదెంచి” 
అనే అచ్చతెలుగు [క్రియాపదాలు ప్రయుక్తాలు. సాదరానుజ్ఞ శౌరి ఫల్గునులు, తత్పదయుగంబు, ఫాలములు, అనే తత్పమపదాల 
మధ్య ఫల్లునులకు అనుగుణంగా పలుమారు ఫాలములకు వెంటనే సోక అనే అచ్చతెలుగు పదములు తేటగీతిలో ఒక సమతను 
సాధించటానికి ప్రయోగించాడు. చివరగా 'బహుల రోమహర్ష సంభృతగాత్రులై' అను సమాసంలో ఎంతో గాంభీర్యంతోడి భక్తి 
ప్రపత్తులు వెల్లడించబడ్డాయి. 
వ. నిజ శిబిరంబు సొత్తెంచి; రివ్విధంబున నర్దునుండు గల గాంచె గృష్టుండు దారుకుతోడం దగు 
మాటలాడుచుండ. దెలతెల వేగ; నది యాధనంజయస్వప్నాంత సమయంబై సంఘటించె నని యిట్లు 
సంజయుండు సవ్యసాచి యంతర్వర్తనంబు తెఅంగు ధృతరాస్తున కెజింగించె ననుటయు. 378 


ప్రతిపదార్థం: నిజ+శిబిరంబు= తన దండు విడిచినచోట; చొత్తెంచిరి= ్రవేశించిరి;ి ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; 
అర్జ్హునుండు+కలన్‌+కాంచెన్‌= అర్జునుడు కలకన్నాడు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; దారుకునితోడన్‌= రథసారథి దారుకుడితో; తగు 
మాటలు+ఆడుచుండన్‌= తగిన పలుకులు పలుకుతుండగా; తెలతెల, వేగెన్‌= (తెలతెలమని) తెల్లగా తెలవారింది; అది= అట్టు 
తెల్లవారటం; ఆ+ధనంజయ, స్వప్న+అంత సమయంబు+ఐ= ఆ అర్జునుడి కలయొక్క చివరికాలమై; సంఘటించెన్‌= 
సంభవించినది; అని+ఇట్టు= అని ఈ విధంగా; సంజయుండు; సవ్యసాచి+అంత్వర్తనంబు+తెజంగు= అర్జునుడి ఆంతరంగికమైన 
వర్తనముయొక్క తీరు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రుడికి; ఎజింగించెన్‌= తెలిపాడు; అనుటయున్‌= అని చెప్తుటయున్నూ. 


తాత్పర్యం: వారు తమ శిబిరానికి వచ్చారు. ఆ తీరుగా అర్జునుడు కలకన్నాడు. కృష్ణుడు దారుకుడితో తగినమాటలు 
మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో తెల్లవారింది. అప్పుడే అర్జునుడి కల కూడా ముగిసింది. 
క. “మునినాథ! దేవకీసుతు€ । డును సంక్రందనతనూజుండుం బూనిన యా 

పని యెమ్మెయిం గడతేటినొ । వినవలతుం; దేటపజుపవే పరిపాటిన్‌.” 379 


ప్రతిపదార్థం: మునినాథ!= మునీశ్వరా!; దేవకీసుతుండును= దేవకీకుమారుడైన కృష్ణుడును; సంక్రందన తనూజుడును= ఇంద్రుడి 
కొడుకైన అర్జునుడును; పూనిన= ప్రయత్నించిన; ఆ+పని= ఆ కార్యం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కడతేటెనొ= పూర్తి అయిందో; 
పరిపాటిన్‌= (క్రమాన్ని అనుసరించి; వినవలతున్‌= వినటానికి ఇష్టపడుతూ ఉన్నాను; తేటపజుపవే= స్పష్టం చేయవలసింది. 


316 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: వైశంపాయన మునీంద్రా! దేవకి కుమారుడైన కృష్ణుడూ, ఇంద్రుడి కొడుకైన అర్జ్హునుడూ ప్రయత్నించిన 
కార్యం ఏ విధంగా పూర్తి అయిందో క్రమపద్ధతిలో వినాలని ఇష్టపడుతూ ఉన్నాను. దానిని స్పష్టం చేయవలసింది.” 
నిశేషం: ఈ పద్యాంశంలో ఉండే 'పరిపాటిన్‌ అనే ప్రయోగాన్ని పరిశీలించవలసి ఉంది. 'జరిగింది జరిగినట్టుగా, మొదటినుండి 
చివరిదాకా యావద్వ్యృత్తాంతాన్ని సవిస్తరంగా [క్రమం తప్పకుండా” అనే భావం ఆ పదంలో ఇమిడి ఉన్నది. విషయాన్ని సమ(గ్రంగా 


తెలిసికొనాలనే శశ్రైోతయొక్క ఉత్కంఠను కూడా ఆ పదం సూచిస్తుంది. సంప్రదాయ బద్ధంగా కార్యాన్ని నిర్వహించటంలో ఉండే 
(శ్రద్దాతాత్పర్యాలనూ కర్మప్రాధాన్య సిద్దాంతాన్నీ ఆ ప్రయోగం వ్యక్తం చేస్తుంది. 


వ. అని అడుగుటయు. 380 
తాత్పర్యం: అని జనమేజయుడు అడుగుటయున్నూ - (మూడవ ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 
ఆశ్వాసాంతము 


చ. లలిత చతుర్దళాధ్య కమల ప్రసవ ప్రసరత్సరస్వతీ 
విలసన సౌరభోద్గమ నివిష్ట!ు మహామహిమాభిరామ! కే 
వల సుఖితానుభూతిమయ వైభవ సార! జగజ్జనిస్థితి 
ప్రళయ విధాన కేళి పరిపాటి వికస్వర! నిత్యభాస్వరా! 381 


ప్రతిపదార్హం: లలిత, చతుః+దళ+ఆఢ్య కమలప్రసవ= అందమైన, నాలుగు రేకులచేత సంపన్నమైన (శ్రేష్టమైన) తామర 
పూవునుండి; ప్రసరత్‌+సరస్వతీ విలసన = జాలువారు పలుకుల లీల అనెడి; సౌరభ+ఉద్గమ; నివిష్ట= సువాసనా ప్రసారమునందు 
ఉన్నవాడా!; మహా మహిమ+అభిరామ!= గొప్ప మాహాత్మ్యంచేత (ఐశ్వర్యం చేత); ఒప్పిదమైనవాడా!; కేవల సుఖితా-అనుభూతి 
మయ వైభవ సార!= స్వచ్చమైన (ఏకమైన) సౌఖ్యం యొక్క అనుభవమయమైన విభవంయొక్క సారం కలవాడా!; జగత్‌+జని, 
స్థితి, ప్రళయ, విధాన, కేళి, పరిపాటి, వికస్వర!= లోకం (విశ్వం) యొక్క పుట్టుకు నిలుపుదల గిట్టుట అనే విధంయొక్క క్రీడ 
(ఆట) యందలి అనుక్రమంచేత వికసించేవాడా!; నిత్యభాస్వరా!= ఎల్లప్పుడు ప్రకాశించేవాడా! 


తాత్పర్యం: మనోజ్జ్ఞములైన నాలుగు దళాలను కలిగియున్న తామరపూవునుండి జాలువారు వాగ్షీల అనే వాసనను 
వెలువరించటంలో ఏకాగ్రత కలవాడా! గొప్ప విభవంచేత ఒప్పిదమైన వాడా! కేవల సౌఖ్యానుభవంతో నిండుకొన్న 
ఐశ్వర్యం యొక్క సారం కలవాడా! లోకాలను సృష్టించటం, నిలపటం, విలీనం చేయటం అనే విధానాన్ని 
అను(క్రమంతో కూడుకొన్న ఒక [క్రీడగా నిర్వహిస్తూ వికసించేవాడా! ఎల్లప్పుడు ప్రకాశించేవాడా! 
నిశేషం: నాలుగు రేకుల తామర వేదాలకు సూచన. వేదాలే సురభిళ నిశ్చాసంగా వెలుగొందే పరమాత్మా! అని మొదటి సంబోధనలోని 
సారాంశం. 'కేవల సుఖతానుభూతి'” అనే విశేషణంలోని కేవల శబ్దం కైవల్య పదాన్ని బ్రహ్మానంద విభూతినీ సూచిస్తుంది. సృష్టిస్థితి 
సంహారాలు అనేవి పరమాత్మకు (క్రీడలవంటివి. అయితే వాటిని ఒక (క్రమాన్ని అనుసరించి నిర్వహించటం ఆయనకు పరిపాటి. 
అదే పరిపాటి శబ్దంలోని వైశిష్ట్రం. వికసించటం ్రకాశించటం, సత్యం-శివం-సుందరం అనే మూడింటికీ ఆధారపీఠంగా ఉండటం 
ఆ పరమాత్మ లక్షణం. నాలుగుదళాల కమలం వంటి వాక్కులు అనే వాసనలు వెలువడినట్టు తిక్కన భావించిన తీరు అప్రతిమానం. 
సౌరభంలో సంస్కారాల సౌరు గుబాళింపజేస్తూ సౌరభోద్గమ నివిష్టుడుగా హరిహరనాథుడిని మన అందరి హృదయపీఠంలో 
కూర్చొనబెట్టటం అద్వైతాన్ని అభిమానించే ఆంధ్రుల అదృష్టం. 
క. _ హృదయ సరసిరుహ మధుపా । స్పద విహృతి విశేష! నిహత పాపోన్మేషా! 

వదన సముత్దిత వేదా! ।; మదవదసుర హరణ కరణ మంత్ర వినోదా! 382 


ద్రోణపర్వను - ద్వితీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: హృదయ, సరసిరుహ, మధుప+ఆస్పద, విహృతి, విశేషీ= పద్మంవంటి హృదయమనెడి మధురమైన స్థానవిశేషమునందు 
విహారంచేత అతిశయించినవాడా!; నిహత పాప+ఉన్న్మేషా!= కొట్టబడ్డ పాపాలయొక్క అభివృద్ధి కలవాడా!; వదన సముళ్ధిత వేదా!= 
ముఖంనుండి పుట్టిన వేదాలు కలవాడా!; మదవత్‌+అసుర హరణ కరణ మంత్ర వినోదా!= పొగరుగల రాక్షసులయొక్క 
సంహరించటం అనే కార్యాన్ని ఆలోచించటంలో ఆనందం కలవాడా!; 


తాత్పర్యం: హృదయపద్మంలో మధురస్తానవిశేషంలో విహారక్రీడతో విలసిల్లేవాడా! సకల పాపాల పెరుగుదలను 
సమయించేవాడా! ముఖంనుండి పుట్టిన వేదాలు కలవాడా! పొగరు కలుగు రాక్షసులను సంహరించే కార్యాలోచనలో 


ఆనందం కలవాడా! 


నిశేషం: హృదయ కేంద్రం పరమాత్మ స్టానం. ఆ స్టానాన్ని సులువుగా తెలిసికొనటానికి పద్మంతో హృదయాన్ని పోల్చటం పరిపాటి. 
పద్మంయొక్క నడిమిభాగంలో సూక్ష్మాతిసూక్ష్మ స్థానంలో ఉండే మకరందాన్ని ఎంతో సున్నితంగా, మహాసుకుమారంగా 
అనాయాసంగా ([గ్రహించగలిగే నేర్పూ ఓర్పూ తుమ్మెదకు సహజసిద్దంగా అలవడింది. సాధకుడు తుమ్మెదవలె బ్రహ్మానంద 
మకరందాన్ని ఆస్వాదించగలిగితే 'బ్రహ్మవి 'ద్ర్రహ్మైవ భవతి' అన్నట్టు ఆ పరబ్రహ్మమే తాను కాగలుగుతాడు. హృదయంలో 
విహార విశేషంతో వర్దిల్లే హరిహరనాథుడిని తిక్కన మనీషి అద్వైతి అయి దర్శించాడు. 

ఈ పద్యంలోని చివరిపాదం లయాత్మకమైన ఒక మంత్రంవలె సాగింది. శజ్దాలంకార సౌందర్యంతోపాటు అర్హగాంభీర్యాన్ని 
పుడికిపుచ్చుకొన్నది. అగ్నిబీజమైన రకారం లయవిన్యాసాన్ని ప్రదర్శించింది. మంత్రిగా తిక్కన తాను నెఐపిన మంత్ర వినోదాన్ని 
శత్రుసంహార సందర్భంలో హరిహరనాథుడికి కూడా అన్వయించి ఒక రకమైన అభేదాన్ని నెలకొల్పాడు. తిక్కన అర్థవత్‌ శాబ్దిక 
సౌందర్య సమన్వయ స్పూర్తికి ఇది ఒక చక్కని నిదర్శనం. 


మాలిని. 
ముని సముదయ హృద్యా! మూలవిద్యా!:నవద్యా! 
ద్‌ ర్‌ 
వినమదమృతనవృష్ట! విశ్వలోకైక దృష్టీ! 
మనన సుగమమూర్తీ! మంత్రరూప ప్రకీర్తీ! 
జనిమృతి భిషగాత్సా! శశ్వదాహ్లాదవర్శా! | 383 
ప్రతిపదార్దం: ముని, సముదయ, హృద్యా!= మహర్షుల సమూహానికి, హృద్యమైనవాడా!; (ఇచ్చట హృద్యశబ్దానికి మనస్సులో 
పుట్టినవాడు అని కానీ హృదయానికి ఇంపైనవాడు అని కానీ అర్ధం [గ్రహించవచ్చును); మూలవిద్యా+అనవద్యా!= ప్రధానమైన 
విద్యచేత అనింద్యుడా!; వినమత్‌+అమృతవృష్టీ!= మిక్కిలి నమస్కరించేవారికి అమృతపు వర్షమైనవాడా! విశ్వలోక+ఏక దృష్టీ!= 
సమస్త జగత్తుకూ ఒకే లక్ష్యమైన వాడా!; లేదా అభిప్రాయం కలవాడా!; మనన, సుగమ, మూర్తీ= నిరంతర చింతన లేక ధ్యానం 
చేత (సులభంగా) సులువుగా పొందదగిన స్వరూపం కలవాడా!; మంటత్రరూప ప్రకీర్తీ!= జపం మననంచే కాపాడే రహస్యాలగు 
ఓం నమోనారాయణాయ ఓం నమళ్శివాయ వంటి మంత్రముల రూపమైన మిక్కిలి కీర్తి కలవాడా!; జని, మృతి, భిషక్‌+ఆత్మా!= 
పుట్టుకచావు (అను రోగాలు) లకు వైద్యుడవైన వాడా!; శశ్చత్‌+ఆహ్హాద, వర్మా!= నిత్యమైన సంతోషానికి దారి అయినవాడా! 


తాత్పర్యం: మునిజనుల మనస్సులలో పుట్టి అందే రమించి ఇంపు కలిగించేవాడా! మూలభూతమైన ఆధ్యాత్మ 
విద్యచేత చెప్పదగినవాడా! (మొదలి చదువుచేత దోసములు లేనివాడా!), వినమ్రులకు అమృతవర్షమైనవాడా! సమస్త 
జగత్తుకూ ఒకే దృష్టి (లక్ష్యం) యైనవాడా! చింతన లేక ధ్యానం చేత సులభమైనవాడా! మంత్రరూపమైన 
'ప్రసిద్దయశస్సు కలవాడా! జననమరణాలకు వైద్యుడవైన వాడా! శాశ్వతమైన ఆనందానికి మార్గమైనవాడా! 


ణు 


318 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: తిక్కన ఆశ్వ్యాసాంతములలోని మూడు పద్యాలలో ఒక క్రమపద్ధతిని అనుసరించాడు. ప్రతి ఆశ్వాసాంతంలోనూ చివరి 
పద్యం మాలినీవృత్తం. మొదటి పద్యం చంపకమాల లేక ఉత్పలమాల. రెండవపద్యం కందం. 


ప్రస్తుతం మాలినీ వృత్తంలోని ఒక్కొక్క పాదంలో రెండేసి అంత్యానుప్రాసలు గల సంబోధనలు కూర్పబడ్డాయి. మునులకు 
హృద్యుడైతే, వినములకు అమృతవృష్టి భగవంతుడు, పరమసులభుడని అభ్యాసపరులూ, గమ్య మెరిగిన అనుభవజ్ఞులూ సర్వ 
సమర్థ సద్గురువుల సందేశం. మంత్రరూప జపసాధనతో ప్రణామాంజలితో కొందరు పరమార్దాన్ని గుర్తిస్తే మననంతో, మౌనంతో, 
పలువురు జనన మరణ రహితమైన, శాశ్వతానంద (ప్రదమైన సత్యాన్ని దర్శించారు. పద్దతులు భిన్నమైనా అందరి లక్ష్యమూ 
విశ్చలోకైక దృష్టియే. 'వైద్యో నారాయణో హరిః అన్నట్టు జనన మరణ సంసార పరిభ్రమణను శాశ్వతంగా అరికట్టి, పథ్యాన్ని 
నిర్దేశించేవాడు పరమాత్మ. అతడే భిషగాత్మ. మునిజనం హృద్యమూ అనవద్యమూ అయిన మూలవిద్యను (గ్రహించి, వినమ్రులై 
అమృత దృష్టితో ద్రష్టలై, ధ్యానంతో పరమసులభుడైన పరమాత్మను దర్శించి, నిర్భరమైన దివ్యానుభూతితో మంత్ర రూపంలో 
ప్రకీర్తించి, జనన మరణా లనే రోగాలను మహాభిషగ్వర్యులై నిర్జించి, చివరకు శాశ్వతమైన బ్రహ్మానంద పదాన్ని ఎంతో సులువుగా 
పొందగలిగారు. 

-ఈ ఆశ్యాసాంతపద్యాల్లో తిక్కన ఆధ్యాత్మికానుభవం అక్షరాక్షరంలోనూ ప్రతిఫలించింది. వైదిక కర్మ నిష్టమగు వర్తనచేత- 
అనగా యజ్ఞయాగాది కర్మానుష్టానంచేత తిక్కన సోమయాజి అయ్యాడు. కాని, దానిని మించిన అద్వితీయానుభవాన్ని ఆయన 
హరిహరాద్వైత భావనతో సాధించగలిగాడు. కర్మనుండి జ్ఞానం, జ్ఞానం తర్వాత ధ్యానం - ఇట్టా ఒక మెట్టునుండి మరొక మెట్టు 
అధిరోహించి చివరకు సర్వ్ససమన్వయాత్మకమైన అద్వైతశిఖరాన్ని చేరి బ్రహ్మానంద సామ్రాజ్య పదవీ పట్టాభిషిక్తుడయ్యాడు. 
ఆశ్వ్యాసాంతంలోని ప్రతిపద్యమూ అందులోని పదపదమూ, ఆయన అద్వైతానంద విభూతికి పరమావధి. 
గద్యము. 

ఇది శ్రీ మదుభయ కవిమిత్ర్త, కొమ్మనామాత్య పుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 

ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున ద్రోణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథం; శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= సంపద్యుక్తుడైన ఉభయకవిమి(త్రుడు; కొమ్మనామాత్య పుత్ర= 
కొట్టరువు కొమ్మునామాత్యుడి కుమారుడు; బుధ+ఆరాధన, విరాజి= విద్వాంసులను సేవించటంచేత ప్రకాశించువాడు (అయిన) 
తిక్కన సోమయాజి+ప్రణీతంబు+అయిన= యజ్ఞం చేసినవాడైన తిక్కనచేత చేయబడినదైన; శ్రీ మహాభారతంబునన్‌= శ్రీ 
మహాభారతమునందు; ద్రోణపర్వంబునందున్‌= (ద్రోణపర్వంలో; ద్వితీయ+ఆశ్వాసము= రెండవ ఆశ్వాసం. 
తాత్పర్యం: -ఈ మహాగ్రంథం ఉభయ కవిమిత్రుడు, కొమ్మనామాత్య పుత్రుడూ, విద్యాంసులను పూబించటంచేత 
మిక్కిలి ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతంలో ద్రోణపర్వంలోని 
రెండవ ఆశ్యాసం. 


(ద్రోణపర్వంలో ద్వితీయాశ్వాసం సవమాపం. 


తాం 


319 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


దర్రోణపర్వము . తృతీయాశ్వాసము 


క. _ శ్రీ రమ్యతాద్రివరపు । శ్రీరమణీయత్వ సుభగ దివ్యవిలాసో 

దార! వనమాలికోరగ । హార పరిష్కార సార! హరిహరనాథా! శ 
ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మీదేవి యొక్క; రమ్యతా= సౌందర్యంచేతను; అద్రి వరపుత్రీ= పర్వతరాజైన హిమవంతుడి కొమార్తె అయిన 
పార్వతీదేవి యొక్క; రమణీయత్వ= సౌందర్యంచేతను; సుభగ= అందమైన; దివ్య విలాస= మహిమాన్వితాలైన లీలలచేత; ఉదార!= 
గొప్పవాడా!; వనమాలికా= తోమాల (వైజయంతి); ఉరగ హార= పాముదండ (వాసుకి) అనే; పరిష్కారసార!= శ్రేష్టమైన 
అలంకారాలను కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథుడా! 
తాత్పర్యం: లక్ష్మీ పార్వతుల యొక్క సౌందర్యంచేత అందమైన విలాసాలు కలవాడా! వైజయంతిని, నాగహారాన్ని 
ఆభరణశ్రేష్టాలుగా ధరించినవాడా! ఓ హరిహరనాథా! (అవధరించుము). 
నిశేషం: అలం: యథాసంఖ్యం (క్రమాలంకారం). హరికి సతి లక్ష్మి, శివుడి భార్య పార్వతి; హరికి తోమాల, శివుడికి వాసుకి 
అలంకారాలు. ఇట్టా (క్రమాన్నయం చెప్పుకోవాలి కాబట్టి క్రమాలంకారం - లేదా - యథాసంఖ్యం. 


అర్హునుండు నిజస్వప్న వృత్తాంతంబు ధర్మరాజాదులతో. జప్పుట (సం. 7-58-1) 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వ్యాసమహర్షి శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: హరిహరనాథా! వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడితో ఈ 
విధంగా అన్నాడు. 
ఆ. _ పార్టుండిట్లు ప్రతిన వట్టిన నది నిర్వ। హించు పనికి. గృష్టు6 డివ్విధమునం 

బూని రాత్రి యన్ని పోకలంబోవుట । విని విచిత్రవీర్యుతనయు. డులికి. 3 


ప్రతిపదార్థం: పార్ధుండు+ఇట్టు ప్రతిన పట్టినన్‌= అర్జును డీవిధంగా ప్రతిజ్ఞ చేయగా (అనగా సైంధవుడిని హతమారుస్తానని); 
అది= ఆ ప్రతిజ్ఞను; నిర్వహించు పనికిన్‌= నెరవేర్చే కార్యానికి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఈ+విధమునన్‌= ఈ ప్రకారంగా; పూని= 
ప్రయత్నించి; రాత్రి= రాత్రివేళ; అన్ని పోకలన్‌+పోవుట= అన్నివిధాలైన నడకలు నడవటం (కైలాసాదులకు వెళ్ళటం మొదలైన 
పోకడలు); విని; విచిత్ర వీర్యతనయుండు= ధృతరాష్ట్రుడు; ఉలికి= బెదరి. 


తాత్పర్యం: సైంధవుడిని హతమారుస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ పూనాడు. అది నెరవేరటానికి రాత్రి శ్రీకృష్ణుడు 
మార్గాన్ని చూపాడు. ఆ విషయాన్ని విన్న ధృతరా్ర్రుడు ఉలికిపడ్డాడు. 


320 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ 'ఇమ్మెయి వేగినం బాండవు । లెమ్మెయి€ గార్యంబు నడపి? రెటింగింపుము; చి 
త్తమ్ము కలంగెడు సంజయ! । నమ్మితి నగ్గురుండు గాచెనా మిమ్ము ననిన్‌?” త్న 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయుడా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; వేగినన్‌= తెల్లవారగా; పాండవులు; కార్యంబున్‌= 
తాము చేయవలసిన పనిని; ఏ+మెయిన్‌= ఏ విధంగా; నడపిరి?= సాగించినారు?; ఎజింగింపుము= నాకు తెలియజేయుము; 
చిత్తమ్ము= నా మనసు; కలంగెడున్‌= చీకాకు పడుతూ ఉన్నది; నమ్మితిన్‌= (గురుడిని) నమ్మినాను; అనిన్‌= యుద్ధంలో; మిమ్మున్‌= 
మీ అందరిని; ఆ+గురుండు= ఆ గురువైన (ద్రోణాచార్యుడు; కాచెనా?= కాపాడెనా? 


తాత్సర్యం: 'ఓ సంజయా! ఈ విధంగా తెల్లవారగా, పాండవులు తమ ప్రయత్నాలు ఏ విధంగా సాగించారో 
నాకు తెలుపుము. నా మనస్సు కలతగా ఉంది. నమ్మిన ఆగురుడు (ద్రోణుడు మిమ్ములను యుద్ధంలో కాపాడెనా?” 


వ. అని అడిగిన నమ్మహీశ్వరునకు సూతసూనుం డిట్లను; 'నట్లు ప్రభాతం బగుటయు. ర్‌ 


తాత్పర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఇట్టా అన్నాడు: 'ఆ విధంగా తెల్లవారగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క, _ వందిజన తుములముల యా । నందిత మాగధ సుగీత నాదంబుల ప్ర 
స్పందిత పాఠక రవముల । క్రందున ధర్మజుండు మేలుకనియె నరేంద్రా! 6 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! (ధృతరాష్ట్ర; వందిజనతుములముల= వందిజనుల సందడులచేత; ఆనందిత= 
సంతోషపెట్టిన; మాగధ= పొగడ్తలతో జీవించే వారి; సుగీత= మంచిపాటల; నాదంబులన్‌= శబ్దాలతో; ప్రస్పందిత= మిక్కిలి 
కదలికగల; పాఠక రవములన్‌= స్తుతి పాఠకుల శజ్ఞాలయొక్క; (క్రందునన్‌= సవ్వడితో; ధర్మజుండు= ధర్మరాజు; మేలుకనియెన్‌= 
నిదురమేలుకొన్నాడు. 


తాత్పర్యం: ఓ రాజా! వందిమాగధులు పొగడ్తలతో స్తోత్రాలు చేస్తూ ఉండగా, తరచు వినిపించే వారి స్తుతి పాఠాల 
సవ్వడికి ధర్మరాజు నిదుర మేల్కొన్నాడు. 


విశేషం: రాజాంతఃపురాలలో ప్రాచీనకాలంలో వందిమాగధులైన బట్టువారు పొగడ్తలతో పాటలు పాడి ప్రభువులను నిదుర 
మేల్కొల్పటం ఒక సంప్రదాయంగా ఉండేది. 


వ. ఇట్లు మేలు కని తగు తెజంగున మజ్జనశాలకుంజని, మంత్రపూతంబులగు జలంబులు సముచిత పరిచారికా 
జనంబులు గనక కలధౌత కలశంబుల. దేర. గృతస్నానుండయి, లఘుధొతాంబర పరిధానంబును బరిమళ 
బహుళాంగ రాగానులేపనంబును సురభి కుసుమ మాలికాభరణధారణంబును నాచరించి, దేవార్సనంబు 
దీర్పి యగ్నిక్రార్యంబు నిర్వర్తించి, కక్ష్యాంతరంబునకు వెడలి, విప్రనికరంబులకు ధేనుప్రకరంబులు గాంచన 
సంచయంబులువ స్తవిసరంబులు మణిభూషణ పుంజంబులుం జిత్తంబురంజిల్ల నొసంగి తదాశీర్వాదంబులు 
గైకొనుచు నేనుంగు మొగసాల గడచి యాస్థాన మండపంబునకు వచ్చి. 7 


ప్రతిపదార్థం: ఇట్టు మేలుకని= ఈ విధంగా నిదురనుండి లేచి; తగు తెణంగునన్‌= తగినవిధంగా; మజ్జ్ఞనశాలకున్‌+చని= 
స్నాన గృహమునకు వెళ్ళి; మం(త్రపూతంబులు+అగు జలంబులు= మం(త్రాలచేత పవిత్రమైన నీటిని; సముచిత= తగిన; పరిచారికా 
జనంబులు= దాసీజనాలు; కనక= బంగారు; కలధౌత= వెండి; కలశంబులన్‌= పాత్రములతో; తేరన్‌= తీసికొనిరాగా; 
కృత+స్నానుండు+అయి= స్నానమాడి; లఘుధౌత+అంబర పరిధానంబును= తేలిక అయిన తెల్లని ధోవతిని; పరిమళ= 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము ౩21 


సువాసనలతో; బహుళ= విస్తారమైన; అంగరాగానులేపనంబును= మైపూతలు బాగా పూసికొనటం; సురభి= మంచివాసనలతో 
ఉన్న; కుసుమమాలికా= పూలమాలలయొక్క; ఆభరణ= (కిరిటాది) నగలయొక్క; ధారణంబును= ధరించటమున్నూ; ఆచరించి= 
చేసి; దేవ+అర్భనంబు+తీర్చి= దేవపూజచేసి; అగ్నికార్యంబు నిర్వర్తించి= జొపాసనాదికాలను చేసి; కక్ష్యా+అంతరంబునకున్‌= 
లోపలికి; వెడలి= వెళ్ళి; విప్రనికరంబులకున్‌= బ్రాహ్మణసమూహాలకు; ధేనుప్రకరంబులు= ఆవుల మందలను; కాంచన 
సంచయంబులు= బంగారపు మొత్తములును; వస్త్రవిసరంబులు= గుడ్డల సమూహమును; మణిభూషణ పుంజంబులు= రత్నాలు 
పొదిగిన నగల సమూహాన్ని; చిత్తంబు= (వారి) మనసులు; రంజిల్లన్‌= సంతసించగా; ఒసంగి= ఇచ్చి; తదాశీర్యాదంబులు= 
ఆ విఫ్రుల దీవెనలను; కైకొనుచున్‌= తీసికొంటూ; ఏనుంగు మొగసాలన్‌= ఏనుగుల కొట్టమును; కడచి= దాటి; ఆస్టానమండపంబునకున్‌= 
సభామంటపెనికి; వచ్చి= వచ్చి. 


తాత్పర్యం: వందిమాగధుల స్తోత్రాలతో ధర్మరాజు నిద్రలేచి జలకాలాడు గదికి వెళ్ళాడు. ఆ స్నానశాలకు దాసీజనం 
సుగంధద్రవ్యాలతో నిండిన మంత్రజలాలను బంగారు వెండి గిండీలతో తీసికొని వచ్చారు. ఆ నీళ్ళతో ధర్మజుడు 
స్నానమాడి, పరిశుభ్రమైన వ(స్తాలను, సుగంధద్రవ్యాలను, పూలమాలలనూ ధరించి, దేవతార్భనలు చేసి, 
ఇంటిలోనికి వెళ్ళి, బ్రాహ్మణులకు ఆవులను, బంగారాన్ని, వ(స్త్రాలనూ దానం చేసి వారి ఆశీర్వాదాలను పొంది, 
ఏనుగు మొగసాలను దాటి సభాస్టలికి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఆనాటి రాజభోగ విశేషాలను చాటుతున్న దీ వచనం. 


తే. ఉదయధరణీధరంబుపై నొప్పు దివస । నాథు నెనయుచు సింహాసనంబుమీందం 
బొలిచె లీలావతీ కరకలిత చామ । రములు వొలయంగ నుచిత జనములు గొలువ. 8 


ప్రతిపదార్థం: ఉదయ ధరణీ ధరంబుపైన్‌= తూర్పుకొండమీద; ఒప్పు= విలసిల్లే; దివసనాథు= సూర్యుని; ఎనయుచున్‌= 
సరిపోలుతూ; సింహాసనంబుమీందన్‌= సింహాసనంపైన; లీలావతీ= అందగత్తెల (దాసీజనాల); కరకలిత= చేతులతో ధరింపబడిన; 
చామరములు= వింజామరాలు; పొలయంగన్‌= ఒప్పారగా; ఉచిత జనములు= తగినవారు; కొలువన్‌= సేవించగా; పొలిచెన్‌= 
(ధర్మరాజు) ఒప్పి ఉండినాడు. 


తాత్పర్యం: సేవకులు సేవిస్తుండగా, దాసీ జనం వింజామరాలు వీస్తుండగా, ఉదయపర్వతంమీద ప్రకాశించే 
సూర్యుడిని తలపిస్తూ ధర్మరాజు సింహాసనాసీనుడై ఉన్నాడు. 
నిశేషం: అలంకారం ఉపమ. 


న. _ కొలువున్న సమయంబున దౌవారికుండు వచ్చి 'దామోదరుండు వచ్చె నని యెజింగించిన 'నవ్విభుండు వేగంబ 
తత్రవేశంబు నడపు' మనిన వాం డట్లచేయ నమ్మహాత్ముండు ప్రీతి నేతెంచుటయు, నుచితాసన విన్యాసంబున 
నత్యాదర ముఖవికాసంబున నతనికి సత్కారంబు సేసి గారవించి తదాననం బాలోకించి యి ట్లనియె. 9 


ప్రతిపదార్థం: కొలువు+ఉన్న సమయంబునన్‌= (ధర్మరాజు) కొలువుదీరి ఉన్నప్పుడు; దౌవారికుండు= ద్యారపాలకుడు (వాకిలి 
కావలి కాచేవాడు); వచ్చి; దామోదరుండు= శ్రీకృష్ణుడు; వచ్చెను+అని ఎతింగించినన్‌= వచ్చి ఉన్నాడని తెలుపగా; ఆ+విభుండు= 
ధర్మరాజు; వేగంబు+అ, తత్‌+ప్రవేశంబు నడపుము+అనిన= వెంటనే అతడిని లోనికి ప్రవేశపెట్టుము అనగా; వాడయ+అట్టచేయన్‌= 
వా డా విధంగా చేయగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; ట్రీతిన్‌-*ఏతెంచుటయున్‌= (ప్రేమతో రాగా; ఉచిత+ఆసన 
విన్యాసంబునన్‌= తగిన ఆసనాన్ని ఉంచి; అతి+ఆదర, ముఖవికాసంబునన్‌= మిక్కిలి ప్రీతితో కూడిన ముఖవికాసంతో; అతనికిన్‌= 
శ్రీకృష్ణుడికి; సత్కారంబు చేసి= మర్యాద చేసి; గారవించి= గౌరవించి; తద్‌+ఆననంబు+ఆలోకించి= అతడి ముఖాన్ని చూచి. 


322 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు కొలువు దీరి ఉండగా ద్వారపాలకుడు వచ్చి “శ్రీకృష్ణుడు వచ్చాడు” అని తెలిపాడు. వెంటనే 
ధర్మరాజు 'ఆయనను లోనికి ప్రవేశపెట్టు'మని పలుకగా అతడట్టాగే చేశాడు. అప్పుడు ఆ మహనీయుడు 
సంతోషంతో రాగా, ఆతడికి తగిన ఆసనమిచ్చి, గౌరవభావంతో సంతోషంగా సత్కారాలు చేశాడు. 


క. _ 'జ్ఞానమ్ములు దెలివొందం । గా నత్యంతంబు సుఖముగా నింద్రియ సం 
తానంబు ప్రసన్నముగా । నీ నిశ శుభవృత్తి గడపితే మధుమథనా! 10 


ప్రతిపదార్థం: మధుమథనా!= మధుసూదనా! (శ్రీకృష్ణా!); జ్ఞానమ్ములు= ప్రజ్ఞలు; తెలివాందంగాన్‌= వికసించగా; అత్యంతంబు= 
మిక్కిలి; సుఖముగాన్‌= సుఖంగా; ఇంద్రియ సంతానంబు= పంచేంద్రియాల సమూహం; ప్రసన్నముగాన్‌= నిర్మలంగా ఉండగా; 
ఈ నిశన్‌= ఈ రాత్రిని; శుభవృత్తిన్‌= మంగళకరమైన వర్తనంతో; కడపితే?= గడిపావా? 


తాత్పర్యం: “శ్రీకృష్ణా! ప్రజ్ఞలు వికసించగా, ఇంద్రియసమూహం కలత చెందకుండగా ఈ రాత్రి ప్రశాంత 
మనస్సుతో సుఖంగా గడిపావా? 


క. అనుటయు హరి ధర్మతనూ । జున కిట్లను. 'జ్రీతి నిన్ను. జూడంగనెపుడున్‌ 
జననుత! శోభనములు నా । కనూనముల కాదె? దీని నడుగంగ నేలా? శ 1 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ఆ విధంగా ధర్మరాజు ప్రశ్నించగా; హరి= శ్రీకృష్ణుడు; ధర్మతనూజునకున్‌+ఇట్టు+అనున్‌= 
ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు; జననుత!= ప్రజలచేత క్రీర్తింపబడేవాడా!; ఎపుడున్‌= అన్ని సమయాలలో; నిన్నున్‌= నిన్ను; 
'ప్రీతిన్‌+చూడన్‌= ప్రేమతో చూడగా; నాకున్‌= నాకు; శోభనములు= (మంగళకరమైన) క్షేమాలు; అనూనముల కాదె!= తక్కువ 
కావుకదా! (అనగా-విస్తారంగా కలుగును కదా); దీనిని= ఈ విషయాన్ని; అడుగంగన్‌+ఏలా?= ప్రశ్నించటం ఎందుకు? 


తాత్పర్యం: అని ధర్మరాజు పలుకగా శ్రీకృష్ణు డిట్లా అన్నాడు - “ప్రజల మన్ననలందుకునే ఓ ధర్మరాజా! 
సంతోషంతో నిన్ను ఎప్పుడు చూచినా నాకు శుభపరంపరలు మిక్కుటంగా కలుగుతూ ఉంటాయికదా! ఇక ఈ 
అంశాన్ని గురించి ప్రత్యేకంగా అడగటం ఎందుకు? 


వ. అని పలికి నట్టియెడ భీమ నకుల సహదేవులును; సాత్యకి ద్రౌొపదేయ ఘటోత్కచులును, బాంచాల మాత్య్య 


కేకయులును, మభియుం దగువారుం జనుదెంచి సముచితంబుగా.బ్రవేశించి యుధిష్టిరునకుం బొడసూపి, 
యతండు నియోగింప నుచితాసనంబుల నుండిరి; సాత్యకిం గృష్లుండు నిజాసనంబున నునిచికొనియెం; 
దదనంతరంబ యెల్లవారలు వినుచుండ నన్నరపతి నారాయణున కిట్లనియె. 12 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= ఆ విధంగా పలికాడు; అట్టియెడన్‌= ఆ సమయాన; భీమ నకుల సహదేవులును= భీమసేనుడూ, 
నకుల సహదేవులూ; సాత్యకి 'ద్రౌపదేయ ఘటోత్కచులును= సాత్యకీ, ఉపపాండవులూ, ఘటోత్కచుడూ; పాంచాల మాత్స్యకేకయులును= 
పాంచాల మాత్స్య కేకయ దేశీయులూ; మతియున్‌= ఇంకనూ; తగువారున్‌= తగినవారునూ; చనుదెంచి= వచ్చి; సముచితంబుగాన్‌= 
తగిన రీతిలో; 'ప్రవేశించి= లోనికి వచ్చి; యుధిస్టిరునకున్‌= ధర్మరాజునకు; పొడసూపి= కానుపించి; అతండు= ధర్మరాజు; 
నియోగింపన్‌= ఉత్తరువుచేయగా; ఉచిత+ఆసనంబులన్‌= (తమకు) తగిన పీఠాలలో; ఉండిరి= కూర్చున్నారు; సాత్యకిన్‌= సాత్యకిని; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; నిజ+ఆసనంబునన్‌= తాను కూర్చున్న స్థానంలో; ఉనిచికొనియెన్‌= కూర్చుండబెట్టుకొన్నాడు; తదనంతరంబు+అ= 
ఆ మీదట; ఎల్లవారలు= సభలోని వారంతా; వినుచుండన్‌= వింటూ ఉండగా; ఆ+నరపతి= ఆ రాజు(ధర్మరాజు); నారాయణునకున్‌= 
శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 323 


తాత్పర్యం: ధర్మజుని ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఆ సమయాన భీమ నకుల 
సహదేవులూ, సాత్యకి ద్రాపదేయ ఘటోత్కచులూ, పాంచాల మత్స్య కేకయులూ, ఇంకా తగినవారూ ధర్మజుడి 
ఆజ్ఞ ప్రకారం తమ తమ స్టానాలలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకిని తన ఆసనంలో సరసన 
కూర్చొనబెట్టుకొన్నాడు. ఆ సమయాన అందరూ వింటుండగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు: 


ఉ.  'పంకజనాభ! మాపడినపాటులు రాజ్యము గోలుపోకయుం 

గింకకు మూలమై కడంి గెల్పుకిరీటికి నీ. దలంచి యీ 

వంకకు వ్రాలి భక్తజనవత్సలతన్‌ రథచోదకుండ వై 

తిం కిట మమ్ముంగావు మని యేటికిం జెప్ప మాటిమాటికిన్‌? 13 
ప్రతిపదార్థం: పంకజనాభ!= పద్మనాభుడా!; మాపడిన పాటులు= మేం పడిన కష్టాలు; రాజ్యము కోలుపోకయున్‌= రాజ్యాన్ని 
పోగొట్టుకొనటమూ; కింకకున్‌= నీ కోపానికి; మూలమై= ప్రధానకారణమై; కడంగి= పూనుకొని; కిరీటికిన్‌= అర్జునుడికి; గెల్పు= 
జయాన్ని; ఈన్‌+తలంచి= ఇయ్యదలచి; ఈ వంకకున్‌= మా పక్కకు; వ్రాలి= చేరి; భక్తవత్సలతన్‌= భక్తుడిమీది దయతో; 
రథచోదకుండవు+ఐతి(వి)= సారథివి అయినావు; ఇంకన్‌= ఈ మీద; ఇటన్‌= ఇక్కడ; మమ్ము= మమ్ములను; కావుము+అని= 
కాపాడుమని; చెప్పంగన్‌ మాటిమాటికిన్‌ ఏటికిన్‌?= మళ్ళీ మళ్ళీ చెప్పటం ఎందుకు? 
తాత్పర్యం: “శ్రీకృష్ణా! రాజ్యాన్ని కోలుపోయి మేము పడ్డ కష్టాలన్నీ నీ కోపానికి మూలం కాగా, భక్తవత్సలతతో 
మా ప్రక్కకు వచ్చి, అర్జునుడికి సారథివైనావు. అటువంటప్పుడు మాటిమాటికీ మమ్ము కాపాడుమని నీకు చెప్పవలెనా? 
వ. _ అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము; దుఃఖామర్ష మహార్ధవ మగ్నులమైన మమ్ముుం దీరంబు సేరుపం దేపవు 

నీవ కాదె?” యనిన విని యచ్యుతుం డతని కి ట్లనియె. 14 
ప్రతిపదార్దం: అర్జును ప్రతిన= అర్జునుడి శపథాన్ని; చిత్తంబునన్‌= నీ మనసులో; నిలుపుము= నిల్పుకొనుము; దుఖః:+అమర్హ 
మహా+అర్లవ, మగ్నులము+ఐన= దుఃఖకోపాలనే మహాసముద్రాలలో మునిగినవారమైన మమ్మున్‌= మా అందరిని; తీరంబు,చేరుపన్‌= 
గట్టెక్కించటానికి; తేపవు= తెప్పవు; నీవు+అ+కాదె!= నీవేకదా!; అనినన్‌+విని= అనగా విని; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడి ప్రతిజ్ఞను (సైంధవుని చంపుతానన్న ప్రతిజ్ఞను) నీమనస్సులో నిలుపుకొనుము. దుఃఖకోప 
మహాసముద్రంలో మునిగిన మా అందరినీ గట్టెక్కించే తెప్పవు నీవే కదా! అన్న ధర్మరాజుతో శ్రీకృష్ణు డీవిధంగా 
అన్నాడు: 
నిశేషం: అలం: రూపకం. 
మ. విను నేం డర్దునుం డన్యసైన్యముల నుర్విం గూల్టుచుం బ్రేత భూ 

త నికాయంబులు మాంస భక్షణము రక్తస్వైర పానంబు€ జే 

సి నలిం గ్రాలంగం గ్రీడసల్పు నిను మెచ్చించుం దుదిన్‌ సైంధవుం 

డను వానిం దెగటార్లి పేర్టు రిపుదైర్యక్షేపణాటోపతన్‌. 15 


ప్రతిపదార్దం: విను= వినుము; నేండు= ఈదినం; అర్జునుండు= అర్జునుడు; అన్యసైన్యములన్‌= శత్రుసేనలను; ఉర్విన్‌= భూమిపై; 
కూల్చుచున్‌= చంపుతూ; ప్రేత భూత నికాయంబులు= దయ్యాల పిశాచాల గుంపులు; మాంసభక్షణము= మాంసాన్ని తినటం; 


324 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రక్తం= నెత్తురును; స్పెరపానంబున్‌+చేసి= స్వేచ్చగా త్రాగి; నలిన్‌= బాగుగా; క్రాలంగన్‌= ఒప్పగా; క్రీడసల్పున్‌= ఆటలాడును; 
నినున్‌= నిన్ను; మెచ్చించున్‌= మెప్పించును; తుదిన్‌= ఆఖరున; సైంధవుండు+అను వానిన్‌= సైంధవుడనే పేరు కలవాడిని; 
తెగటార్చి= చంపి; రిపు= శత్రువుల; ధైర్య= ధైర్యమును; క్షేపణ= పోగొట్టేటి; ఆటోపతన్‌= విజ్బంభణంతో; పేర్చున్‌= చెలరేగుతాడు. 
తాత్పర్యం: ఈ రోజు అర్జునుడు శత్రుసైన్యాలను చంపుతూ, భూతప్రేతాలు ఆ చనిపోయిన వారి మాంసాన్ని 
తింటూ, వారి నెత్తురును యథేచ్చగా (త్రాగుతూ ఉండగా ఆఖరున సైంధవుడిని చంపి శత్రువుల ధైర్యాన్ని పోగొట్టి 
సం[భ్రమంగా విజృ్బంభిన్తాడు. 


న. క్రోధ శోకజ్వర విముక్తుండ వై శాంతిం బొందు” మను నవసరంబున ధనంజయుండు వచ్చి ధర్మనందనునకు 
మ్రొక్కి నిలిచినం జూచి యతండు సంతసంబున సముత్చితుండై కౌంగిలించుకొని దీవించి దరస్మిత 
రుచిరాననుండై. 16 


ప్రతిపదార్థం: క్రోధ శోక జ్వర ముక్తుడవు+ఐ శాంతిన్‌+పొందుము= కోపదుఃఖా లనే జృరమును వదలి శాంతముతో ఉండుము; 
అను అవసరంబునన్‌= అనే సమయాన; ధనంజయుండు= అర్జునుడు; వచ్చి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; (మైొక్కి= నమస్కారం 
చేసి; నిలిచినన్‌= నిలువగా; చూచి; అతండు= ధర్మరాజు; సంతసంబునన్‌= సంతోషంతో; సముత్ణితుండు+ఐ= లేచి; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; దీవించి= ఆశీర్వాదం చేసి; దరస్మిత రుచిర+ఆననుండు+ఐ= చిరునవ్వుతో ప్రకాశించే ముఖం కలవాడు అయి. 


తాత్పర్యం: కోపం, దుఃఖం అనే జ్వరం నుండి విముక్తుడవై శాంతి పొంది ఉండుము' - అని అంటున్న సమయంలో 


అర్జునుడు వచ్చి ధర్మరాజుకు నమస్కరించి నిలువబడగా చూచి, అతడు ఆసనంనుండి సంతోషంతో లేచి 
అర్జునుడిని కౌగిలించుకొని ఆశీర్వదించి చిరునవ్వు నవ్వి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ 'గెలుపు ధ్రువము నీకును మెయి€ । దలతలమనుచాయ దోంచె; దైత్యాంతకుండుం 
దెలివొంది యున్నవాంిడని । పలికిన నా విభునితోడం బార్జుండు నెమ్మిన్‌. 17 


ప్రతిపదార్దం: గెలుపు ధ్రువము= నీకు విజయం నిశ్చయం; నీకున్‌= నీకు; మెయిన్‌= శరీరంలో; తలతలమనుచాయ= తళతళమని 
ప్రకాశించే కాంతి; తోంచెన్‌= కానవస్తూ ఉన్నది; దైత్యాంతకుండున్‌= శ్రీకృష్ణుడు (దైత్య సంహారి); తెలివి+ఒంది ఉన్నవాండు= 
జాగరూకుడై ఉన్నాడు; అని పలికినన్‌= అని చెప్పగా; నెమ్మిన్‌= ప్రీతితో; ఆ విభుని తోడన్‌+పార్టుండు= ధర్మరాజుతో అర్జునుడు. 


తాత్పర్యం: 'విజయం కలగటం తథ్యం. నీ శరీరంలో తళతళలాడే కాంతి కన్పిస్తున్నది. శ్రీకృష్ణుడు కూడా తెలివొంది 
ఉన్నాడు" - అని పలుకగా అర్జునుడు అతడితో ప్రీతితో - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ '“దేవరకు నధికభద్రమ; । యీ వసుదేవసుతు కరుణ నే నత్యాశ్చ 

ర్యావహము గంటి; నది వినం; గావలయును బంధు మిత్ర గణ సహితముగన్‌. 18 


ప్రతిపదార్హం: దేవరకున్‌= ఏలినవారికి (అనగా మీకు); అధిక భద్రము+అ= మిక్కిలి క్షేమమే; ఈ వసుదేవసుతు= ఈ వాసుదేవుడి 
కుమారుడైన కృష్ణుడు కరుణన్‌= దయతో; ఏను= నేను; అతి+ఆశ్చర్యావహమున్‌= మిక్కిలి వింత అయిన విషయాన్ని; కంటిన్‌= 
చూచాను; అది= దానిని; బంధుమిత్రగణ సహితముగన్‌= బంధువులతో, స్నేహితులతో అందరితో కలిసి; వినంగాన్‌ వలయున్‌=వినవలెను. 


తాత్పర్యం: 'దేవరవారైన మీకు మిక్కిలి కుశలమే. ఈ వాసుదేవుడి దయతో నే నొక అద్భుతాన్ని చూచాను. 
బంధుమిత్రుల సమూహాలతో కలిసి ఆ విశేషాన్ని మీరు వినవలెను.” 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 325 


వ. అని పలికి స్వష్నంబున ఫాలలోచనువలనం బరమోత్మర్షంబు వడసిన తెఅం గేర్పడం జెప్పిన నతండును 
గొలువు వారును విస్తయ ప్రమోదంబులతో వృషభధ్వజు నుద్దేశించి నమస్కరించిరి; తదనంతరంబ 
యన్నరపతిచేత నన్నుజ్ఞాతులయి యా సకలయోధులుం బొంగి సంగర సన్నాహంబులు మెజయ వెడలిరి; 
కృష్ణార్దున సాత్యకులు నతనికి నభివాదంబులు సేసి సహర్షంబుగా వెలువడి యర్జునావాసంబున కరిగి; 
రందు€ గృష్టుండు రథంబు వన్ని జైత్రంబులగు మంత్రంబులు ప్రయోగించి యుజ్వ్వలంబు సేసిన నది 
బాలభానుండునుం బోలె దేజోమయంబై వెలుంగుచుండ సమర సన్నద్దుండై ధనుర్జ్దాణ పాణియై యర్హునుండు 
విప్రాశీర్వాదంబులతో నమ్మహనీయ స్యందనంబునకుం బ్రదక్షిణంబును( బ్రణామంబునుం జేసి యారోహణం 
బాచరించి మేరు శిఖరంబునం బొలుచు భాస్కరుని భంగి శోభిల్లెం గృష్ట్ణ సాత్యకులు నొగలను నతని 
పిజటుందను గూర్చున్న నా ఫల్గునుండు బుధశుక్ర సమేతుం డగు చంద్రు చందంబున నొప్పె; న ట్లొప్పివారు 
పుణ్యపాఠక రవంబులును వందిమాగధ ధ్వనులును వినుచుం జని రప్పుడు దమకు విజయప్రదంబులు 
గౌరవులకు విపరీతంబులు నైన గంధవాహాది నానానిమిత్తంబు లనుసంధించి యా సవ్యసాచి సాత్యకితో 


నిట్లనియె. 19 


ప్రతిపదార్థం: అని పలికి= ముందర చెప్పినట్టుగా మాటాడి; స్వపష్నంబునన్‌= కలలో; ఫాలలోచనువలనన్‌= ఈశ్వరుడి వలన; 
పరమోత్కర్షంబు పడసిన= (శ్రేష్టమైన మేలుపొందిన; తెజంగు+ఏర్పడన్‌+చెప్పినన్‌= పద్ధతిని స్పష్టంగా చెప్పగా; అతండును= 
ధర్మరాజును; కొలువువారును= సభలో ఉండేవారును; విస్మయ ్రమోదంబులతోన్‌= సంతోషాశ్చర్యాలతో; వృషభధ్వజున్‌= 
ఈశ్చరుడిని; ఉద్దేశించి= తలచుకొని; నమస్కరించిరి= నమస్కారం చేశారు; తదనంతరంబు+అ= ఆ మీద; ఆ+నరపతిచేతన్‌= 
ఆ రాజువలన; అనుజ్ఞాతులై= ఉత్తర్వునంది; ఆ సకలయోధులు= ఆ సైనికులంతా; పొంగి= ఉబ్బి; సంగర సన్నాహంబులు= 
యుద్ధప్రయత్నాలు; మెజయన్‌ వెడలిరి= బయల్వడగా వెళ్ళారు; కృష్ణ+అర్జున సాత్యకులు; అతనికిన్‌*అభివాదంబులు+చేసి= 
ధర్మజుడికి నమస్కారాలు చేసి; సహర్షంబుగాన్‌= సంతోషంతో; వెలువడి= బయటకు వెళ్ళి; అర్హన+ఆవాసంబునకున్‌= అర్జునుడి 
స్టావరానికి; అరిగిరి= వెళ్ళారు; అందున్‌= అక్కడ; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; రథంబు పన్ని= తేరును సిద్ధం చేసి; జైత్రంబులు+అగు= 
విజయాన్ని కల్గించే; మంత్రంబులు= మంత్రాలను; ప్రయోగించి= (ఆ రథంపైకి) నడిపించి; ఉజ్జలంబు చేసినన్‌= వెలిగే విధంగా 
చేయగా; అది= ఆ తేరు; బాలభానుండునున్‌+పోలెన్‌= ఉదయ సూర్యుడి మాదిరిగా; వెలుంగుచుండన్‌= ప్రకాశిస్తూ ఉండగా; సమర 
సన్నద్దుండు+ఐ= యుద్ధం చేయటానికి సిద్దంగా; ధనుర్చాణపాణి+ఐ= విల్లమ్ములు చేతిలో కలవాడుగా; అర్జునుండు; 
విప్ర+ఆశీర్యాదంబులతోన్‌= బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో; ఆ+మహనీయ స్యందనంబునకున్‌= ఆ మహత్తుకల తేరుకు; 
'ప్రదక్షిణంబునున్‌= (ప్రదక్షిణమూ; ప్రణామంబునున్‌= నమస్కారమూచేసి; ఆరోహణంబు+ఆచరించి= ఎక్కి; మేరు 
శిఖరంబునన్‌+పాలుచు= మేరుపర్వత శిఖరాన కనిపించే; భాస్కరుని భంగిన్‌= సూర్యుడివలె; శోభిల్లైన్‌= అందగించాడు; కృష్ణసాత్యకులు= 
కృష్ణుడు, సాత్యకియు; నొగలను= తేరు నొగలపై; అతని పిటుందను= అతడికి వెనుకగా; కూర్చున్నన్‌= కూర్చొనగా; ఆ ఫల్లునుండు= 
ఫల్నునుడనే పేరున్న అర్జునుడు; బుధశుక్ర సమేతుండు+అగు= బుధ, శుక్ర (గ్రహాలతో కూడి ఉన్న; చంద్రుచందంబునన్‌= చంద్రుడివలె; 
ఒప్పెన్‌= అమరి. ఉన్నాడు; అట్టు+ఒప్పి; వారు= అర్జున కృష్ణ సాత్యకులు; పుణ్య= మంగళకరమైన; పాఠకరవంబులును= 
స్తుతిపాఠకులఘోషలను; వందిమాగధ ధ్వనులు= వందిమాగధుల గీతధ్వనులను; వినుచున్‌; చనిరి= వెళ్ళారు; అప్పుడు= ఆ సమయాన; 
తమకున్‌= తమకు (పాండవులకు); విజయప్రదంబులు= విజయాలను కలిగించేవి; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; విపరీతంబులు= 
వ్యతిరేకాలైనవి; గంధవాహ+అది= గాలులు మొదలైన; నానా నిమిత్తంబులు= అనేక శకునాలను; అనుసంధించి= కూర్చి; ఆ సవ్యసాచి= 
ఆ అర్జునుడు; సాత్యకితోన్‌+ఇట్లనియెన్‌= సాత్యకితో ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అర్జునుడు కలలో ఈశ్చరాను[గ్రహాన్ని పొందిన విషయం చెప్పగా సభలోని వారంతా ఆశ్చర్యంతో 
సంతోషాన్ని తెల్పుతూ వృషభకేతనుడికి నమస్కరించారు. తరువాత రాజాజ్ఞతో సైనికులంతా సంతోషంతో యుద్ధ 
సన్నద్దులైనారు. కృష్ణార్జున సాత్యకులు ధర్మరాజునకు నమస్కారం చేసి బయటకు వచ్చి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. 


326 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అక్కడ కృష్ణుడు యుద్దానికి రథాన్ని సిద్దంచేసి విజయానికి ఆధారాలైన మంత్రాలతో దానిని ప్రకాశింపజేయగా 
ఆ తేరు ఉదయ సూర్యుడి మాదిరి శాంతితో వెలుగుతూ ఉండింది. యుద్ద సన్నద్దుడైన అర్జునుడు 
(బ్రాహ్మణాశీర్యాదాలను పొంది విల్లునూ, అమ్ములనూ ధరించి ఆ మహనీయమైన తేరుకు ప్రదక్షిణ నమస్కారం 
చేసి, తేరెక్కి మేరు పర్వత శిఖరాన వెలిగే సూర్యుడిని తలపిస్తూ ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు నాగలమీదా; సాత్యక్తీ, 
అర్జ్హునుడూ వెనుకా కూర్చున్నారు. ఆ ఫల్నునుడు బుధ, శుక్ర (గ్రహాలతో కలిసి అందంగా (ప్రకాశించే చంద్రునివలె 
ఒప్పారుతూ, పాఠకుల మంగళ వచనాలనూ, వందిమాగధుల స్తోత్రాలనూ వింటూ వెళ్ళే సమయాన పాండవులకు 
అనుకూలంగానూ, కొారవులకు వ్యతిరేకంగానూ గాలులు వీచటం మొదలైన నానావిధ శకునాలను సమన్వయించి 
అర్జునుడు సాత్యకితో ఇట్టా అన్నాడు: 

నిశేషం: అలం: ఉపమ. 


అర్జునుండు సాత్యకిని ధర్మరాజురక్షణంబునకు నియోగించుట (సం. 7-60-27) 


క.  *'మనకు నిమిత్తము లెంతయు । ననుకూలము లయ్యె; గెలుతు; మాహవమున కే6 
జనియెద బ్రతిజ్ఞ తీర్చంగ; । ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్‌. 20 


ప్రతిపదార్థం: అనఘా!= పాపము లేనివాడా!; మనకున్‌= మనకు; నిమిత్తములు= శకునాలు; ఎం తయున్‌+అనుకూలములు+అయ్యెన్‌= 
మిక్కిలి ఒద్దికగా ఉన్నాయి; గెలుతుము= జయిస్తాము; ఆహవమునకున్‌= యుద్దానికి; ఏన్‌= నేను; చనియెదన్‌= వెళ్ళుతాను; 
ప్రతిజ్ఞన్‌+తీర్చంగన్‌= శపథాన్ని నెరవేర్చటానికి; నీవున్‌= నీవు; ధర్మసుతు రక్షకున్‌= ధర్మరాజును కాపాడటానికి; అరుగుము= వెళ్ళుము. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్ముడా! మనకు శకునాలు చాలా బాగున్నాయి. నేనునా శపథాన్ని నెరవేర్చటానికి వెళ్ళుతాను. 
నీవు ధర్మరాజును కాపాడేందుకు వెళ్ళుము. 


క.  'విను! సింధురాజవధయును । మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా 
వున నే నొకపని నీ వొక । పని మేకొని చేయు టరయఈ బాడియ కాదే! 21 


ప్రతిపదార్థం: విను= వినుము; సింధురాజ వధయును= సైంధవుడిని చంపటం; మనుజాధిప రక్షణంబు= రాజైన ధర్మరాజును 
కాపాడటం; మనకున్‌ సరియ= మనకు సమానమే; కావునన్‌= అందువలన; నేను+ఒకపనిన్‌; నీవు+ఒకపనిన్‌= నేనాకపనిని, నీవాక 
పనినీ; మేకొని= పూనుకొని; చేయుట= చేయటం; అరయన్‌= చూడగా; పాడి+అ కాదే!= న్యాయం కదా! 


తాత్పర్యం: మనకు సైంధవుడిని చంపటమూ, ధర్మరాజును కాపాడటమూ రెండూ సమానమే. కాబట్టి నే నొక 
పనీ, నీ వాక పనీ పూనుకొని చేయటం న్యాయం కదా! 


ఆ. _ ఏను నిలిచినట్ల కా నూజడిల్లు నీ । వున్న న న్నరేశ్వరోత్తముండు; 
నిర్ధరుండ వగుము నీవు నాదెస; నాకు । హరి గలండు; గలండె యచట నితండు? 22 


ప్రతిపదార్థం: ఏను= నేను; నిలిచినట్టు+అ, కాన్‌= ప్రక్కనే నిలిచినట్టుగా; నీవు+ఉన్నన్‌= నీవు ప్రక్కన ఉంటే; ఆ+నరేశ్చరుండు= 
ఆ ధర్మరాజు; ఊజడిల్టున్‌= ఊరట చెందుతాడు; నాదెసన్‌= నన్నుగూర్చి; నీవు= నీవు; నిర్భరుండవు+అగుము= భయం లేక 
ఉండుము; నాకున్‌ హరికలండు= నాకు శ్రీకృష్ణుడున్నాడు; అచటన్‌= ఆ దిక్కులో (అనగా ధర్మరాజు ఉన్నచోట); ఇతండు= 
ఈ శ్రీకృష్ణుడు; కలండె?= ఉన్నాడా? 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 327 


తాత్పర్యం: నీవు తన ప్రక్క ఉండగా నేను తోడున్నట్టుగా ధర్మరాజు ఊరట చెందుతాడు. నీవు ఆయన ప్రక్కన 
ఉండుము. నాకు దిక్కుగా శ్రీకృష్ణు డున్నాడు కాబట్టి భయం వద్దు. ఆయన చెంత శ్రీకృష్ణుడున్నాడా? లేడుకదా. 


వ. _ ఎల్లభంగుల రాజరక్షణార్థంబుగా నీకు. బోవలయును; బరాక్రమధుర్యుండగు నాచార్యుప్రతిన యెజుంగవే!' 
యనుటయు, 'నట్ల కాకి యని యతండు ధర్మనందనుపాలికిం జనియె; నజ్జ్ఞననాథుండు సమరోత్సాహ 
సముజ్జ్వలుం డయి వచ్చి నిజ సైన్యంబు నలంకరించి చిహ్నంబులు మెజియ నెజియం బొలిచి నిలిచె ననిన 
విని సంజయునకు ధృతరాష్తుం డి ట్లనియె. 23 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; రాజరక్షణ+అర్థంబుగాన్‌= రాజును కాపాడేందుకు (ధర్మరాజును కాపాడటానికి); 
నీకున్‌+పోవలయును= నీవు పోయి తీరవలెను; పరాక్రమధుర్యుండు+అగు= శత్రువులను జయించటంలో సామర్థ్యం కలవాడైన; 
ఆచార్యుప్రతిన= (ద్రోణాచార్యులు చేసిన శపథం; ఎయుంగవే?= తెలియదా?; అనుటయున్‌= అని(అర్జ్హునుడు) అనగా; 
అట్టకాక+అని= అట్టే అని (అనగా సరే అని); అతండు= సాత్యకి; ధర్మనందనుపాలికిన్‌= ధర్మరాజు వద్దకు; చనియెన్‌= వెళ్ళాడు; 
ఆ+జననాథుండు= ఆ ధర్మరాజు; సమర+ ఉత్సాహ సముజ్వలుండు+అయి, వచ్చి= యుద్దమందలి ఉత్సాహంతో ప్రకాశించినవాడై; 
వచ్చి; నిజసైన్యంబున్‌+అలంకరించి= తన సేనకు అలంకారంగా; చిహ్నంబులు+ (తమ తమ) గుర్తులు; మెజయన్‌= ప్రకాళించగా; 
నెజయన్‌+పొలిచి నిలిచెన్‌= వ్యాపించేటట్టుగా నిలిచాడు; అనినన్‌+విని= అని చెప్పగా విని; సంజయునకున్‌ 
ధృతరా(ష్టుండు+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ధృతరాష్ర్రుడీ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఏ విధంగా చూచినా రాజును కాపాడేందుకు నీవు పోవలెను. (ద్రోణాచార్యుడి శపథం నీకు తెలియును 
కదా! అనగా, సరే అని సాత్యకి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ధర్మరాజు సమరోత్సాహంతో వెలుగుతూ 
ఉన్నాడు” అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు. 
సీ. _ పుత్రశోకానలంబును గ్రోధవహ్నియు । మనమున ముప్పిరి గొనంగ మృత్యు 

భంగి నేతెంచు బీభత్సుని6 గౌరవుల్‌ । సెనకంజాలర యేమి చేటు; మూండె 

నో? పురిలో నొక్కయుమ్మడి నింటింట । నార్తనాదములు పెక్కయ్యె; నెల్ల 

రవముల మిగిలి సైంధవునింటి దిక్కున । నాక్రందనధ్వను లతిశయిల్లె; 


తే. నేను ద్రోణుండు భీష్ముండుం. బూని చెప్ప । శౌరి మాటలు మీ రాజు సరకుగొనండ 
సంధి గానీక కర్టుండు సౌబలుండు । దుస్ససేనుండు నందజి. ద్రుంచికొనిరి. 24 


ప్రతిపదార్దం: పుత్రశీక+అనలంబును= కొడుకు చనిపోవటం వలన కలిగిన దుఃఖమనే అగ్నీ; క్రోధవహ్నియున్‌= కోపమనే అన్నీ; 
మనమునన్‌= హృదయంలో; ముప్పిరి గొనంగన్‌= దట్టంగా వ్యాపించగా; మృత్యుభంగిన్‌= యముడివలె; ఏతెంచు= వచ్చే; బీభత్సు 
నిన్‌= అర్జునుడిని; కౌరవుల్‌= కౌరవులు; చెనకన్‌+చాలరు+అ= ఎదుర్కొనలేరు; ఏమి= ఎటువంటి (ఏ); చేటు= కీడు; మూండెనో= 
ముంచుకొని వచ్చిందో; పురిలోన్‌= నగరంలో; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; ఇంటన్‌+ఇంటన్‌= ఇంటింటిలో; ఆర్తనాదములు= 
ఏడుపులు, పెడబొబ్బలు; పెక్కు+అయ్యెన్‌= మిక్కుటమయ్యాయి; ఎల్లరవములన్‌= అన్ని నాదాలను; మిగిలి= మించి; సైంధవు+ 
ఇంటి దిక్కునన్‌= సైంధవుడి ఇంటివైపు; ఆక్రందన ధ్వనులు= ఏడుపుల చప్పుళ్ళు; అతిశయిల్లెన్‌= ఎక్కువయ్యాయి; ఏనున్‌= 
నేను(ధృతరా్ట్రుడూ); ద్రోణుండున్‌; భీష్ముండున్‌; పూని= పూనుకొని; చెప్పన్‌= చెప్పినప్పటికీ; శౌరిమాటలు= శ్రీకృష్ణుడి హితవులు; 
మీరాజు= మీకు ప్రభువైన దుర్యోధనుడు; సరకున్‌+కొనండు+అ= లెక్క చేయడు; కర్షుండు; సౌబలుండు= శకుని; దుస్ససేనుండు= 
దుశ్ళాసనుడు; సంధి కానీక= సంధి కాకుండా చేసి; అందజన్‌= (తమవారిని) అందరినీ; త్రుంచికొనిరి= చంపుకొన్నారు. 


328 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'కొడుకు చనిపోవటంవలన కలిగిన శోకాన్నీ, సైంధవుడిపై పగసాధించాలన్న కోపాన్నీ ముప్పేటగా 
ముసురుకొన్న యముడివలె అర్జునుడు రాగా కౌరవులు అతడిని ఎదుర్కొనలేరు. ఏమి కీడు జరిగిందో కాని 
నగరంలో ఒక్కసారిగా ఇంటింటా ఏడ్పులూ, పెడబొబ్బలూ పిక్కటిల్లాయి. ఆర్తనాదాలన్నింటికంటె సైంధవుడి 
ఇంట్లో ఏడ్పుల చప్పుళ్ళు మిక్కుటంగా వినబడుతున్నాయి. మీ రాజైన దుర్యోధనుడికి నేనూ, (ద్రోణుడూ, భీష్ముడూ 
ఎంత ప్రయత్నించి చెప్పినా శ్రీకృష్ణుడి మాటలు లెక్కచేయడు. కర్టుడు, శకుని, దుశ్చాసనుడు సంధి కానీయక 
అందరినీ చంపుకొన్నారు. 


ఉ. _ ఎక్కటి పోరి; రుద్రునకు నేమిట దక్కున ఫల్గునుండు? వా€ 

డొక్కడ యయ్యెనే? జగము లొక్కట మ్రింగంగంజాలు; కేశవుం 

డెక్కినవాండు వాని నొగ; లేల చలం? బని యెంత సెప్పినం 

దక్కండు రాజ్యలోభము మదంబున నా కొడు; కేమి సేయుదున్‌? 25 
ప్రతిపదార్థం: ఎక్కటి== ఒక్కడే; పోరెన్‌= యుద్ధం చేశాడు; రుద్రునకున్‌= ఈశ్వరుడికి; ఫల్లునుండు= అర్జునుడు; ఏమిటన్‌= 
ఎందులో; తక్కువ?= తగ్గినాడు? (అనగా ద్వంద్వ యుద్దంలో శివుడితో తానొక్కడే అర్జునుడు పోట్ట్లాడాడని భావం); వాండు= 
అర్జునుడు; ఒక్కడు+అ అయ్యెనే?= ఒకడే అయ్యాడా?; జగములు= లోకాలను; ఒక్కటన్‌= ఒకేమారు; [మ్రింగంగన్‌+*చాలు= 
(మ్రింగివేయగల; కేశవుండు= శ్రీకృష్ణుడు; వాని నొాగలు= అర్జునుడి రథం యొక్క నాగలు; ఎక్కినవాండు= ఎక్కి ఉన్నాడు (సారథిగా 
ఉన్నాడు); ఏల చలంబు?= మాత్సర్యం ఎందుకు?; అని; ఎంత= ఎంతగా; చెప్పినన్‌= చెప్పినప్పటికీ; రాజ్యలోభము మదంబునన్‌= 
రాజ్యాన్ని అత్యాశతో పొందాలనే మదంవలన; నా కొడుకు= నా కుమారుడు; తక్కండు= వదలడు; ఏమి చేయుదున్‌?= ఏమి 
చేయగలను? 


తాత్పర్యం: “ఒక్కడే నిలిచి శివుడితో అర్జునుడు యుద్దం చేశాడు. ఆతడిని ఏ విధంగా తక్కువగా అంచనా 
వేయగలం? ఆ అర్జును డొక్కడే లోకాలను హతమార్భగల శక్తి కలవాడు. అటువంటి వాడి తేరెక్కి సారథిగా 
శ్రీకృష్ణు డున్నాడు; వారిపై మనకు మాత్పర్యం ఎందుకు?” అని ఎంతగా చెప్పినా నా కుమారుడు రాజ్య లోభ 
మదంతో తన నిర్ణయాన్ని మానకుండా ఉన్నాడు. ఏమి చేయగలను? 

వ. అది యట్లుండె. 26 
తాత్పర్యం: దాని నట్టుండనిమ్ము. 


తే. క్రీడి యమ్మెయి వచ్చినం గూడ బాథి ।; యెడలు గలంగంగ గౌరవు లేమి సేసి? 

రది యెజటుంగ6గ జెప్పవే యనఘ! నీతి ।; యయ్యె నేమి దా దుర్దయ మయ్యె నేమి?” 27 
ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; ఆ+మెయిన్‌= ఆ ప్రకారం; వచ్చినన్‌= రాగా; కూడన్‌= వెన్నంటి; పాటి= పరుగెత్తి; 
ఎడలుకలం(గంగన్‌= మనసులు కలతచెందగా; కౌరవులు+ఏమిచేసిరి?= కౌరవు లేమిచేశారు?; అది ఎజుంగంగన్‌ చెప్పవే= 
తెలిసేటట్టుగా చెప్పుము; అనఘ!= పుణ్యాత్ముడా!; నీతి అయ్యెనేమి?= ధర్మం అయినా; తాన్‌= అది; దుర్షయము= దుర్నీతి 
అయినా కానిమ్ము(చెప్తుము). 
తాత్పర్యం: అర్జును డా విధంగా వెన్నంటి తరుమగా పరుగెత్తిన కౌరవు లేమి చేశారు? అది ధర్మమైనా, అధర్మమైనా 
నాకు తెలియజిప్తుము' 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 329 


వ. అనుటయు నా సూతనందనుం డంబికానందనున కి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ సూతనందనుండు= సూతుడి కుమారుడైన సంజయుడు; అంబికానందనునకున్‌= 
ధృతరాష్రుడితో (అంబిక కుమారుడు); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అనగా సంజయుడు ధృతరా(్టుడితో ఈ విధంగా అన్నాడు. 


సీ.  'అధిప! చెప్పెద నీకు నంతయు నివ్విలా । పము గతజల సేతు బంధనంబు; 
మాయ జూదము మున్ను మానవ, పదపడి । సంధి గావింపవ, సకల జనులు 
నిను లుబ్బుండు నధర్మనిరతుండు నని దూటు । దురు; దూఅ కే లుండుదురు నరేంద్ర! 
పాండు€ డవ్విధమునఈ బాలించె రాజ్యంబు । పాండవు లెక్కుడు ప్రబ్హి యశము 


తే. లాభమును భరతాన్వయోల్లాస మెసంగ6 । దగ నొనర్దిరి వారల6 దగునె వారి 
తండ్రిపాలైన సిరి వాపం దనయు మీంద. । బెట్టె దేల? నీ దుర్నీతి ముట్టవచ్చె. 29 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; నీకున్‌+అంతయున్‌+చెప్పెదన్‌= నీకు అన్ని విషయాలు చెపుతాను; ఈ+విలాపము= ఈ 
దుఃఖం; గతజలసేతు బంధనంబు= పోయిన నీటి ప్రవాహానికి వారధి కట్టునట్టు; మాయజూదము= మోసపు జూదమును; మున్ను= 
తొలుతనే; మాన్సవు+అ= ఆపినావు కావు; పదపడి= ఆ మీద; సంధి కావింపవు+అ= సంధి చేశావు కావు; సకలజనులు= సమస్త 
జనులూ; నినున్‌= నిన్ను; లుబ్బుండు= లోభి; అధర్మనిరతుండు= అన్యాయమైన పనులు చేయటంలో ఆసక్తి కలవాడు; అని 
దూయజుదురు= అని దూషిస్తారు; నరేంద్ర!= ఓ రాజా!; దూజక= తిట్టక; ఏల+ఉండుదురు?= ఎందుకుంటారు?; పాండుండు= 
పాండురాజు; ఆ+విధమునన్‌= ఆ (ప్రకారంగా (అనగా ధర్మంగా); రాజ్యంబు= రాజ్యాన్ని; పాలించెన్‌= ఏలాడు; పాండవులు= 
పాండు కుమారులు; ఎక్కుడు= మిక్కిలి; ప్రబ్బి= వృద్ధిచెంది; యశము= కీర్తిని లాభమును; భరతాన్వయ+ఉల్లాసము+ఎసంగన్‌= 
భరతవంశానందం అతిశయించగా; తగన్‌= తగినట్టు; ఒనర్భిరి= చేశారు; వారలన్‌= పాండవులను; తండ్రిపాలు+ఐన సిరి= 
తండ్రి భాగపు సంపదను; పాపన్‌+తగునె?= తప్పింపవచ్చునా?; ఏల= ఎందుకు; తనయుమీందన్‌= కుమారుడి మీద; పెట్టెదు?= 
నెపం పెట్టుతున్నావు?; నీ దుర్నీతి= నీ మోసపునీతి; ముట్టన్‌వచ్చెన్‌= తాకవచ్చింది. 

తాత్పర్యం: 'ఓ రాజా! నీకు అన్ని విషయాలు వివరిస్తాను. గత జల సేతుబంధనమైన ఈ ఏడుపెందుకు? తొలుతనే 
మోసపు జూదాన్ని మాన్పలేదు. ఆ తరువాత సంధీ కావించలేదు. లోకులంతా నిన్ను లోభివనీ, అన్యాయపరుడవనీ 
తిట్టకుండా ఎట్టా ఉంటారు? పాండురాజు రాజ్యాన్ని (ధర్మంగా) పాలించాడు. పాండుకుమారుల అభివృద్ధిని 
చూడలేక, వారి తండడ్రిపాలు వారికి ఈయక తప్పించుకొనవచ్చునా? తప్పంతా నీ కుమారుడిపై తోస్తున్నావు. 
నీ కపటనీతితో నీ కుమారుడినే తప్పు పట్టుతున్నావు. నీ దుర్నీతి ఫలం అనుభవించే కాలం నీకు దాపురించింది. 


ఉ. _ కౌరవు లేమి సేయుదురు? గాండివ ఘఫోషము. బాంచజన్య తీ 
వ్రారవమున్‌ సహింప దివిజావలికిన్‌ వశమే? వియచ్చరుల్‌ 
పేరుకొనంగ నాదృ్భఢకపిధ్వజమైన రథంబు తోడనుం 
బోరిరి పోరు భంగి విను భూవర! శోకము దక్కి ధీరతన్‌.' 30 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ధృతరాషష్ర్రా[); గాండివ ఘఫోషము= గాండీవముయొక్క శబ్దం (అనగా గాండీవం అల్లెత్రాటి 
టంకారము); పాంచజన్య= పాంచజన్యమనే పేరుకల శంఖంయొక్క; తీవ్రారవమున్‌= భయంకరమైన శబ్దమును (శంఖం ఊదినపుడు 
కలిగే శబ్దంయొక్క తీవ్రతా); సహింపన్‌= ఓర్చ్భుకొనటానికి; దివిజ+ఆవలికిన్‌= దేవతా సమూహానికి; వశమే?= సాధ్యమా?(అనగా 


330 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సాధ్యము కాదు కాబట్టి); కౌారవులు+ఏమి చేయుదురు?= కౌరవులేమి చేయగలరు?; (అయినా) వియత్‌+చరుల్‌= దేవతలు 
(ఆకాశంలో తిరిగేవారు); పేరుకొనంగన్‌= స్తుతిస్తూ ఉండగా; ఆ దృఢ= ఆ స్టిరమైన; కపిధ్యజము+ఐన= కపికేతనంగల; రథంబు 
తోడనున్‌= తేరితో (అనగా కపికేతనంతో దృఢంగా ఉన్న తేరితో); పోరిరి= యుద్దం చేశారు; కౌరవులు= గాంధారీ సుతులు; 
ఏమి చేయుదురు?= ఇంతకంటె ఏమి చేయగలరు?; పోరుభంగిన్‌= యుద్దం తీరును; శోకము దక్కి= దుఃఖాన్ని మానుకొని; 
వినుము= వినుము. 

తాత్పర్యం: గాండీవ ఘఫోషమూ, పాంచజన్య రవమూ సహించటం దేవతా సమూహానికైనా సాధ్యమా? అయినా 
దేవతలు కీర్తిస్తుండగా కౌరవులు అర్జునునితో యుద్దం చేశారు. ఓ రాజా! నీ దుఃఖాన్ని వదలి వారి యుద్దగతిని 
నీవు వినుము. 


వ. అని పలికి యిట్లనియె: 'రేపకడ గురుండు సంగరోత్సాహదీప్తుం డయి వెడలి శంఖంబు పూరించి 
సైన్యంబులోనం గలయ మెలంగు నప్పుడు మనయోధు లాయుధంబు లంకించుచు నొండొరులతోడ 
బిరుదులు వలుకుచు నది యేమి యర్జునుండు దడసె, గోవిందుండు దఖిమికొన రాండు, భీమసేనుండు 
గడంగి పొడసూపం డనుచు సింహనాద శంఖరవ జ్యాఫఘోషంబులు సెలంగం బొంగుచున్న 
సమయంబున నా కుంభసంభవుండు సైంధవుం గనుంగొని 'నీవును భూరిశ్రవుండును గర్జుండును 
శల్యుండును నశ్వత్భ్ధామయు వృషసేనుండును గృపాచార్యుండును గూడుకొనియుండుండు; మన 
బలంబులలో మేలేటి పదునాలుగువే లేనుంగులను నఖజువది వేలు రథంబులను, లక్ష గుజ్జంబులును, 
బది లక్షలు పదాతులను గైకొనుండు; నా తీర్చు మోహరంబునకు యోజనత్రయ మాత్ర ప్రదేశంబునం 
బితిందిదెస బలసి నిలువుం డట్టైన నిన్ను దేవతలకుం దేజి చూడరాదు పాండవు లెంతటి వా? రనిన 
వినియతండు పెద్దయు నూజఅడిల్లి యా రథికవరులు పరివేష్టింప నరిగె; భారద్వాజుండును ద్వాదశగవ్యూతి 
దీర్ధంబును బంచగవ్యూతి విసృతంబును గా శకట వ్యూహంబు సమకట్టి దానికి. బశ్చిమార్ధంబున 
గర్జవ్యూహంబుగాంబద్మవ్యూహంబు వన్నించి తన్మధ్యంబు మొదలుకొని యోలిన సేనాముఖంబు దెసకుం 
జాలి నిగుడునట్లుగా సూచీవ్యూహంబుం గావించి, సూచీముఖంబునం గృతవర్మయు నటపిజుంద. 
గాంభోజరాజును మజటీయు బిజుసన నాప్తులైన శతసహస్ర యోధుల మున్నిడికొని కురురాజును 
మూలస్టానంబున6 బూర్వోక్తప్రకారంబున నా జయద్రథుండును నిలుచునట్లుగా నొనర్చిన నమ్మహా 
వ్యూహంబు వేడుకం జూచి ఖేచరులు మెచ్చి; రట్టియెడ. 31 

ప్రతిపదార్థం: అని పలికి ఇట్టు+అనియెన్‌= అని ఈ విధంగా చెప్పాడు; ఆ రేపకడన్‌= ఆ ఉదయాన; గురుండు= ద్రోణాచార్యుడు; 

సంగర+ఉత్సాహ, దీప్తుండు+ఐ= యుద్దం మీది ఆసక్తితో ప్రకాశిస్తూ; వెడలి= బయలుదేరి; శంఖంబు పూరించి= శంఖనాదం 
చేసి; సైన్యంబులోనం గలయ మెలంగునప్పుడు= సైన్యంలో తిరుగుతున్నప్పుడు; మన యోధులు= మన వీరులు; ఆయుధంబులు+ 
అంకించుచున్‌= ఆయుధాలను ర్సుళిపిస్తూ; ఒండొరులతోడన్‌; ఒకళ్ళొకళ్ళతో; బిరుదులు పలుకుచున్‌= పొగరు మాటలు 
మాట్లాడుతూ (తమ తమ సామర్ధ్యాన్ని పొాగడుకుంటూ); ఇది ఏమి అర్జునుండు తడసెన్‌?= ఏమిది అర్జునుడు ఆలస్యం చేశాడు?; 
గోవిందుండు= శ్రీకృష్ణుడు; తజిమికొన రాండు= తరుముకొని రావటం లేదు; భీమసేనుండు కడంగి పొడసూపండు= భీముడు 
ప్రయత్నంతో కానరాడు; అనుచున్‌= అని చెప్పుతూ; సింహనాద శంఖరవ జ్యాఘోషంబులు= సింహనాదాలు, శంఖశబ్దాలు, 

వింటిమైోతలు; చెలంగన్‌= ధ్వనింపగా; పొంగుచున్న= చలరేగుతున్న; సమయంబునన్‌= వేళలో; ఆ కుంభసంభవుండు= ఆ 

(ద్రోణుడు; సైంధవున్‌+కనుంగొని= సైంధవుడిని చూచి; నీవును; భూరిశ్రవుండును; కర్టుండును; శల్యుండును; అశ్చత్హామయు; 

వృషసేనుండును; కృపాచార్యుండును; కూడుకొని ఉండుండు= కలసి ఉండండి; మన బలంబులలోన్‌= మన సైన్యంలో; మేలేటి= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 331 


మేలైన వారిని ఎన్నుకొని; పదునాలుగువేలు ఏనుంగులను; అయువది వేలు రథంబులను; లక్ష గుజ్జంబులును; పదిలక్షలు 
పదాతులను= పదాతిదళాన్ని; కైకొనుండు= తీసికొనుడు; నాతీర్చు మోహరంబునకున్‌= నేను ఏర్పాటు చేసే మొగ్గరానికి; 
యోజనత్రయ మాత్ర ్రదేశంబునన్‌= మూడు యోజనాల దూరంగా; పిటిందిదెసన్‌= వెనుకభాగంలో; బలసి= చుట్టుకొని; 
నిలువుండు= నిలిచి ఉండండి; అట్టు+ఐన= ఆ మాదిరి ఉంటే; నిన్ను దేవతలకున్‌= నిన్ను దేవతలకు కూడా; తేజీ చూడరాదు= 
తలయొత్తి చూడశక్యం కాదు; పాండవులు+ఎంతటివారు?= పాండవులు ఏపాటివారు?; అనినన్‌ విని; అతండు= సైంధవుడు; 
పెద్దయున్‌ ఊజడిల్లి= మిక్కిలి ఉపశమించి; ఆ రథికవరులు= తేరెక్కి యుద్దం చేసే వీరులు; పరివేష్టింపన్‌= చుట్టూ రాగా; 
అరిగెన్‌= వెళ్ళాడు; భారద్వాజుండును= 'ర్రోణుడును; ద్వాదశగవ్యూతి దీర్ణంబును= ఇరవైనాలుగు కోసుల పొడవును; పంచగవ్యూతి= 
పది కోసుల; విస్సృతంబును= విస్తారం కలది; కాన్‌= అయిన; శకటవ్యూహంబున్‌= బండి ఆకారంతో మొగ్గరాన్ని; సమకట్టి= 
సిద్ధంచేసి; దానికిన్‌+పశ్చిమార్హంబునన్‌= దానికి పడమటి దిక్కులో సగాన; గర్భవ్యూహంబుగాన్‌= గర్భమున మొగ్గరంగా; 
పద్మవ్యూహంబున్‌= తామరవంటి మొగ్గరాన్ని; పన్నించి= ఏర్పాటుచేసి; తద్‌+మధ్యంబు మొదలుకొని= ఆ నడిమినుండి; ఓలిన= 
వరుసగా; సేనాముఖంబు దెసకున్‌= సేన మొగం దిక్కుకు; చాలి= పడిపోయి; నిగుడునట్టుగాన్‌= పొడవగునట్టుగా; సూచీ వ్యూహంబు 
కావించి= సూదిమాదిరి మొగ్గరం చేసి; సూచీముఖంబునన్‌= ఆ సూది మొదట; కృతవర్మయున్‌; అట పిజుందన్‌= ఆ వెనుక; 
కాంభోజరాజును; మజీయున్‌= ఇంకా; పిటుసన= వెనుక; ఆప్తులు+ఐన= కావలసిన వారైన; శతసహ(స్రయోధులన్‌= లక్షమంది 
సైనికుల; మున్ను+ఇడికొని= ముందుగా పెట్టుకొని; కురురాజును= సుయోధనుడిని; సూచీమూలస్టానంబునన్‌= సూది మొదటను; 
పూర్వ+ఉక్త ప్రకారంబునన్‌= ముందు చెప్పినట్టుగా; ఆ జయద్రథుండును= ఆ సైంధవుడును; నిలుచునట్టుగాన్‌= ఉండే విధంగా; 
ఒనర్చినన్‌= చేయగా; ఆ+మహావ్యూహంబు= ఆ పెద్ద మొగ్గరపు విధానంయొక్క; వేడుకన్‌= ఉత్సుకతతో; చూచి; ఖేచరులు= 
దేవతలు; మెచ్చిరి= మెచ్చుకొన్నారు. 

తాత్పర్యం: అని పలికి ఇంకా ఇట్టా అన్నాడు. ' ఆ తెల్లవారే సమయంలో (ద్రోణాచార్యుడు యుద్ధంచేసే ఉత్సాహంతో 
ఉప్పొంగి” ముందుకుసాగి శంఖాన్ని పూరించాడు. సైన్యంలో నలుమూలల తిరిగాడు. ఆ సమయంలో మనవీరులు 
తమ తమ బిరుదాలను పేర్కొంటూ, ఆయుధాలను ర్వుళిపిస్తూ “ఇది ఏమిటి? అర్జునుడు ఆలస్యం చేస్తున్నాడు?” 
అంటూ సింహనాదాలూ, వింటిత్రాటి ('మైతలూ చేస్తూ పొంగిపోతున్నారు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు 
'సైంధవుడిని చూచి “నీవూ, భూరి(శ్రవసుడూ, కర్షుడూ, శల్యుడూ, అశ్వత్థామా, వృషసేనుడూ, కృపాచార్యుడూ కలిసి 
ఉండండి. మన బలాలలో మేలైనవాటిని ఎన్నికచేసి, పదునాలుగువేల ఏనుగులను, అరవైవేల రథాలను, 
లక్షగు(ర్రాలను, పదిలక్షలమంది కాల్చ్బలాలను సమీకరించండి. నేను రచించే యుద్ధవ్యూహానికి మూడామడల 
దూరంలో ఉన్న ప్రదేశంలో వెనుకభాగంగా మూగి నిలవండి. ఆ విధంగా ఉంటే నిన్ను దేవతలు కూడా 
సమీపించలేరు. ఇక పాండవులు ఎంతటివారు?” అన్నాడు. ఆ మాటలు విని సైంధవుడు ఎంతో ఊరడిల్హాడు. 
రథికవరులు చుట్టూ మూగి నడువగా నిర్దిష్టప్రాంతానికి వెళ్ళాడు. ఇక ద్రోణాచార్యుడు ఇరవైనాలుగు కోసుల 
పొడవూ, పది కోసుల విస్తారం ఉండే శకటవ్యూహాన్ని తీర్చాడు. దానికి పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా 
పద్మవ్యూహాన్ని రచించాడు. దాని మధ్యభాగం మొదలుకొని సేనాముఖంవరకు వ్యాపించి ఉండే సూచీవ్యూహాన్ని 
అమర్చాడు. దాని ముఖంలో కృతవర్మనూ అతడి వెనుక కాంభోజరాజునూ, మరియు మరికొంత వెనుకభాగంలో 
నూరువేల వీరులను ముందుంచుకొని దుర్యోధనుడుండేటట్టు చేశాడు. సూచీవ్యూహంలోని కేంద్రస్థానంలో 
సైంధవుడిని (ఇదివరలో చెప్పినట్టు) నిలిపాడు. ఆ మహావ్యూహాన్ని దేవతలు ఉత్సాహంతో చూచి అబ్బురంగా 
మెచ్చుకొన్నారు. ఆ సమయంలో. 

నిశేషం: (ద్రోణాచార్యుడు యుద్ధంలో అనేక విధాలైన వ్యూహాలను నిర్మించి 'సైంధవుడిని కాపాడటానికై ఏర్పాటు చేశాడు. యుద్దగతిని 
నడపటంలో వ్యూహ నిర్మాణంలో ద్రోణుడి ప్రజ్ఞ మన కిందు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. 


332 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ట్రోణుని నాల్లననాటి యుద్దము (సం.7-63-28) 
క.  'మొనలోన నిలువ నొల్లక |; తన చతురంగములతో నుదగ్రుం దైయ 
ర్హును నాంగుదు నేనొకం డన' । యని దుర్శర్షణుండు సనియె నార్వులు నిగుడన్‌. 32 

ప్రతిపదార్థం: మొనలోనన్‌= సైన్యంలో; నిలువన్‌= నిలుచుటకు; ఒల్లక= ఇష్టపడక; తన= తనదైన; చతురంగములతోన్‌= రథగజ 
తురగ పదాతులతో; ఉద[గ్రుండు+ఐ= కోపంకలవాడై; ఏను+ఒకండన= నేనొక్కడనే; అర్జునున్‌= అర్జునుడిని; ఆంగుదున్‌= ఆపు 
తాను; అని= అని చెపుతూ; దుర్మర్షణుండు= దుర్మర్షణు డనేవాడు; ఆర్పులు= అరుపులు; నిగుడన్‌= వ్యాపించగా; చనియెన్‌= 
వెళ్ళాడు. 

తాత్పర్యం: దుర్మర్షణుడనే వాడు (కౌరవులలో ఒకడు) యుద్ధంలోని మొగ్గరంలో నిలవటానికి ఇష్టపడక, తన 
చతురంగబలాలతో విజ్బంభించి వెళ్ళి, తా నొక్కడే అర్జునుడిని ఆపుతానని అరుపులు వ్యాప్తినందగా వెళ్ళాడు. 


వ. చని యయ్యొడ్డ్దనంబునకు వేయునే నూరువిండ్లపెట్టు దవ్వున ముందటం బన్నె దుశ్శాసన వికర్ణులు 
సింధురాజ రక్షణ కార్యార్థులై నిజబలంబులతో నమ్మెయి నచ్చేరువకుం బోయి సన్నద్ధులైరి; ద్రోణాచార్యుం 
డభేద్యంబగు నా శకటవ్యూహంబు ముఖంబున నిలిచి ధవళ వస్త్రంబులు సితోష్టీషంబును శ్వేతవర్మంబును 
నరుణాశ్వంబులును వేదికాధ్వజంబును వెలయ నుద్దండ కోదండుండై దండధరుకైవడిం బొలిచె; నట్లు కుంభ 
సంభవ సంరక్షితంబైన యా సైన్యంబు సాగర గిరి గహన సహితంబుగా మహి యెల్ల మ్రింగ నప్పళంచున 
ట్లున్నం గనుంగొని కౌరవులును గురుపతియును బ్రముదిత హృదయులై; రా సమయంబున. 33 


ప్రతిపదార్దం: చని= వెళ్ళి; ఆ+జఒడ్డనంబునకున్‌= ఆ వ్యూహానికి; వేయు ఏనూయు విండ్లపెట్టు దవ్వునన్‌= వేయి అయిదువందల 
విండ్ల దూరాన; ముందటన్‌= ముందర; పన్నెన్‌= యుద్దానికి సిద్దపడినాడు; దుశ్చాసన వికర్షులు; సింధురాజు= సైంధవుని; రక్షణ 
కార్యార్భులు+ఐ= కాపాడే పనికై; నిజబలంబులతోన్‌= తమ సైన్యంతో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఆ+చేరువకున్‌+పోయి=దగ్గరకు 
పోయి; సన్నద్దులు+ఐరి= సిద్ధపడినారు; (ద్రోణాచార్యుండు; అభేద్యంబు+అగు= చీల్చుటకు వీలుకాని; ఆ శకట వ్యూహ ముఖంబు 
నన్‌ నిలిచి= బండి ఆకారంతో ఉండే మొగ్గరం మొనలో నిలిచి; ధవళ వస్త్రంబులు= తెల్లని ధోవతులును; సిత+ ఉష్షీషంబును= 
తెల్లని తలపాగా; శ్చేతవర్మంబును= తెల్లని కవచమును; అరుణ+అశ్వంబులును= ఎర్రని గుర్రాలును; వేదికా ధ్వజంబును= 
చదరమైన తిన్నైగుర్తుగా గల కేతనమును; వెలయన్‌= ఒప్పి ఉండగా; ఉద్దండ కోదండుండు+ఐ= పొడవగు విల్లు కలవాడై; దండ 
ధరుకైవడిన్‌= యముడి మాదిరి; పొలిచెన్‌= ప్రత్యక్షమాయెను; అట్టు; కుంభసంభవ సంరక్షితంబు+ఐన= ద్రోణుడిచే కాపాడబడిన; 
ఆ సైన్యంబు= ఆ కౌరవసేన; సాగర, గిరి, గహన, సహితంబుగాన్‌= సముద్రాలూ, కొండలూ, అడవులతోనూ; మహి ఎల్లన్‌= 
భూమినంతటినీ; (మింగన్‌= మింగుటకు; అప్పళించునట్టు+ఉన్నన్‌= ప్రయత్నిస్తూఉన్నట్టు ఉండగా; కనుంగొని= చూచి; కౌరవు 
లును; కురుపతియును= దుర్యోధనుడునూ; ప్రముదిత హృదయులు+ఐరి= సంతోషించారు; ఆ సమయంబునన్‌= ఆ వేళలో. 
తాత్పర్యం: దుర్మర్షణుడు ఆ వ్యూహానికి పదిహేను వందల విండ్ల దూరాన ముందుగా సిద్దమై నిలువగా, దుశ్చాసన 
వికర్షులు (సైంధవుడిని కాపాడే పనిలో) తమ సైన్యంతో ఆ సమీపానికి సిద్దంగా వెళ్ళారు. ద్రోణాచార్యుడు 
శత్రువులకు చీల్చరాని శకట వ్యూహాన్ని ఏర్పాటు చేసి, తాను స్వచ్చమైన తెల్లని కవచంతో, తలపాగాతో, వస్త్రాలతో, 
ఎర్రని గుర్రాలతో, వేదికా ధ్వజంతో, భయంకరమైన విల్లమ్ములతో యముడిని తలపిస్తూ ఉన్నాడు. వారి సేన 
సముద్రాలతో, కొండలతో, అడవులతో నిండిన ప్రపంచాన్ని మింగటానికి నోరుతెరచి సిద్దంగా ఉన్నట్టు ఉండగా 
దుర్యోధనాదులు చూచిసంతోషించారు. 


క. చూపులు మిజుమిట్లు గొనంగ । నేపారిన వానరేంద్రు నెసకంబున ను 
ద్దీపిత మగుపడంగ భయద । రూపంబున౦ గ్రాలంగా నరుండు దోతెంచెన్‌. 34 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 333 


ప్రతిపదార్థం: చూపులు మిణుమిట్టు కొనంగన్‌= తన చూపులు నిప్పురవలవలె వెలుగగా; ఏపారిన= విజ్బంభించిన; వానరేంద్రు 
నెసకంబునన్‌= హనుమంతుడి విజ్బంభణంతో;  ఉద్దీపితము= మిక్కిలి వెలుగొందేది; అగు పడంగన్‌= అయిన ధ్వజం; 
భయదరూపంబునన్‌= చూచేవారికి భయాన్ని కలిగించే ఆకారంతో; క్రాలన్‌= ప్రకాశించగా; నరుండు= అర్జునుడు; తోతెంచెన్‌= 
వచ్చెను. 


తాత్పర్యం: కన్నులు మిరుమిట్లు గొలిపే చూపులతో అతిశయించిన కపిధ్వజంతో ఒప్పి, చూచేవారికి భయాన్ని 
కలిగిస్తూ అర్జునుడు వచ్చాడు. 
సీ. అమ్మహా వీరున కనతిదూరంబున । బిరుదు మూకల నడపించి ద్రుపద 

సూతియు నకులుని సుతుండు శతానీకు€। డును మొగ్గరం బమర్చిన మృదంగ 

శంఖ భేరీ ధ్వాన సంగమ మేదుర । సింహనాదంబులు సెల6గ నొప్పె 

నప్పార్ధుం డొ డరయం బెట్టు కొలంది న । బలముముందటం. దేరు నిలిపి యొత్తు 


తే.  దేవదత్తంబు రవముతో. దీవ్ర పాంచ । జన్య నినదంబు భూరినిస్వనయుతముగ 
నిగుడు వానర రావంబు నింగి ముట్టె । నపుడు మన సేన బెగ్గల మగ్గలించె. 35 


ప్రతిపదార్థం: ఆ+మహావీరునకున్‌= ఆ గొప్పవీరుడైన అర్జునుడికి; అనతి దూరంబునన్‌= దగ్గర; బిరుదు మూకలన్‌= పేరున్న 
సైనికులను; నడపించి= నడచునట్టు చేసి; ద్రుపదసూతియున్‌= (ద్రుపదుని కుమారుడును; నకులుని సుతుండున్‌= నకులుడి 
కుమారుడును; శతానీకుండును= శతానీకుడనే పేరుకలవాడును; మొగ్గరంబు+అమర్భినన్‌= సైనిక వ్యూహాన్ని ఏర్పరుపగా; 
మృదంగ, శంఖ, భేరీ ధ్యాన సంగమ= శంఖముల, నగారాల శబ్దాలతో కలసి; మేదుర= దట్టమైన; సింహనాదంబులు= సింహగర్జనలు; 
చెలంగన్‌= ధ్వనించగా; ఒప్పెన్‌= తగి ఉండినది; ఆ+పార్భుండు= ఆ అర్జునుడు; ఒడ్డు+అరయన్‌ పెట్టుకొలందిన్‌= అంతయు 
వెదుకగా శక్తికొద్దీ; ఆ+బలము= ఆ సైన్యానికి; ముందటన్‌= ముందుగా; తేరు నిలిపి= తన రథాన్ని ఆపి; ఒత్తు దేవదత్తంబు 
రవముతోన్‌= తన శంఖం దేవదత్తాన్ని ఊదిన శబ్దంతో; తీవ్ర= తీవ్రమైన; పాంచజన్య నినదంబు= శ్రీకృష్ణుడి శంఖమైన 
పాంచజన్యముయొక్క; నిస్వనయుతముగన్‌= శబ్దంతో; నిగుడు= విజ్బంభించే; వానరరావంబు= కపిధ్వజం యొక్క పెనుశబ్దం; 
నింగిముట్టన్‌= ఆకాశాన్నంటగా; అపుడు= ఆ సమయాన; మనసేన= మన సైన్యం; బెగలము= భయం; అగ్గలించెన్‌= ఎక్కువాయెను. 


తాత్పర్యం: ఆ మహావీరు డర్జునునికి దగ్గరగా పేరుమోసిన సైనికులను నడపించి, ద్రుపదుడి కుమారుడు 
ధృష్టద్యుమ్నుడూ, నకులుడి కుమారుడు శతానీకుడూ వ్యూహాన్ని ఏర్పాటు చేయగా, శంఖ, నగారా శబ్దాలు ఎక్కువై 
సింహనాదాలు ఒప్పుతూ ఉండగా అర్జునుడు విజృంభించాడు. ఆ సైన్యానికి ముందు తన తేరును నిలిపి దేవదత్త 
శబ్దం, పాంచజన్య శబ్దంతో కలిసి ఉండిన శబ్దానికి కేతనంలో ఉన్న వానరుడు కావించిన శబ్దం ఆకాశాన్నంటింది. 
ఆ శబ్బానికి మన సైన్యం మిక్కిలి భయపడింది. 


ఆ. మొరపవాన పెల్లు గురిసె; నుల్మాతతి । డొల్లె. బడియె; పిడుగు లెల్లకడల 
నస్మదీయ బలమునందు€ బదంపడి ।; యధిప! తూర్యనినద మతిశయిల్లె. 36 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; మొరపవాన= గులకరాళ్ళ వాన; పెల్టు= ఎక్కువగా; కురిసెన్‌= కురిసింది; ఉల్కాతతి= 
(తోక) చుక్కల సమూహం; డొల్లెన్‌= రాలిపడ్డాయి; ఎల్లకడలన్‌= అన్ని దిక్కులలో; పిడుగులు= పిడుగులు; పడియెన్‌= పడ్డాయి; 
అస్మదీయ బలమునందున్‌= మన సైన్యంలో; తూర్యనినదము= తూర్య వాద్యాల శబ్దము (కొమ్ముబూరల శబ్దం); అతిశయిల్లెన్‌= 
ఎక్కువైనది. 


334 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ రాజా! అపుడు గులకరాళ్ళవాన కురిసింది. అన్ని దిక్కులలో చుక్కలు రాలాయి, పిడుగులు పడ్డాయి. 
కొమ్ముబూరల శబ్దం మన సైన్యంలో ఎక్కువ అయినది. 


వ. అయ్యవసరంబుననీ యోధు లొండొరులం బిలిచికొని పురికొలిపికొనుచు సింహనాదంబులతోడం జెలంగి; 
రంత. 3౯ 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; నీ యోధులు= నీ పక్షంలోని వీరులు; ఒండొరులన్‌+పిలిచికొని= ఒకరినొకరు 
పిలిచికొని; పురికొలిపికొనుచున్‌= (ప్రేరేపించుకొంటూ; సింహనాదంబులతోడన్‌= యుద్ధగర్జనలతో; చెలంగిరి= విజ్బంభించారు; 
అంతన్‌= ఆ మీదట. 


తాత్పర్యం: ఆ సమయంలో నీ సైన్యంలోని వీరులు ఒకరినొకరు పిలిచికొని ప్రేరపించుకొంటూ సింహనాదాలతో 
విజృంభించారు. ఆ మీదట. 


క. _ 'చెలియలికట్ట సముద్రము । నిలిపిన క్రియ నేన పార్టు నిలిపెది ననుచుం 
దలమిగిలి వెడలె మొనకును । బలువిడి దుర్మర్షణుండు పార్టివముఖ్యా! 38 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= ఓ రాజశ్రేష్టుడా! సము[ద్రము= సంద్రాన్ని; చెలియలికట్ట నిలిపినక్రియన్‌= (దాని పొంగును) 
చెలియలికట్ట నిలిపినట్టుగా; నేను+అ= నేనే; పార్ధున్‌= అర్జునుడిని; నిలిపెదన్‌= ఆపుతాను; అనుచున్‌= అని పల్కుతూ; 
మొనకును= (తన) సైన్యానికి; తలమిగిలి= ముందు మిగిలి; బలువిడి= అతిశయించి; దుర్మర్హణుండు; వెడలెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: 'సముద్రాన్ని చెలియలికట్ట అడ్డుకొన్నట్టుగా, అర్జునుడిని నేను అడ్డుకొంటాను* అని సైన్యంకంటె 
ముందుకు సాగి దుర్మర్షణుడు విజృంభించాడు. 


క. _ కని విజయుం డలరి హరికి | ట్లను 'నేనికగములతోడ నడరెడు. గడంకన్‌ 
మును దుర్మర్షణుం డిదె యిం । దు నడపు; మరదంబు వీండు తొలుముద్ద యగున్‌.” 39 


ప్రతిపదార్థం: కని= (దుర్మర్హణుడిని) చూచి; విజయుండు+అలరి= అర్జునుడు సంతోషించి; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టనున్‌= 
ఈ విధంగా అన్నాడు; ఏనికగములతోడన్‌= ఏనుగుల గుంపులతో; దుర్మర్షణుండు; కడంకన్‌= పట్టుదలతో; ఇదె= ఇదిగో; 
అడరెడున్‌= విజ్బంభిస్తున్నాడు; అరదంబున్‌= మనతేరును; ఇందున్‌= ఇక్కడకు (వీని దగ్గరకు); నడపుము= తోలుము; వీండు= 
ఈ దుర్మర్షణుడు; తొలు ముద్దయగున్‌= (మనకు) తొలి కబళమవుతాడు (యుద్ధంలో); అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. 


తాత్పర్యం: విజృంభించి వచ్చే దుర్మర్హణుడిని చూచి శ్రీకృష్ణుడితో అర్జునుడు 'మన రథాన్ని ఆ వైపునకు తోలుము. 
ఈ దుర్మర్షణుడు మనకు యుద్ధంలో తొలి కబళమవుతాడు” అని అన్నాడు. 


ఆ. _ అనిన నట్ల చేసె నతం డా ధనంజయు. । డగ్గజేంద్రరాజి నస్తసమితిం 
బొదివె. గారుమొగులు భూధరనికరంబు ।; బహులవృష్టి. గప్పుభంగి. దోంప. 40 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జును డనగా; అట్టు+అ చేసెన్‌= ఆ విధంగానే తేరును తోలాడు; ఆ ధనంజయుండు= ఆ 
అర్జునుడు; ఆ+గజేం(ద్రరాబిన్‌= ఆ ఏనుగుల గుంపును; అస్త్రసమితిన్‌= ఆయుధాల సమూహంతో; కారుమొగులు= కారుమేఘము 
(నల్లని మబ్బు); భూధరనికరంబు= కొండల గుంపును; బహుల= విస్తారమైన; వృష్టిన్‌= వానచేత; కప్పుభంగిన్‌= కమ్ముకొనే విధంగా; 
తోయన్‌= తోచేటట్టుగా; పొదివెన్‌= కమ్ముకొన్నాడు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 335 


తాత్పర్యం: అర్జునుడు కోరినట్టుగా తేరును శ్రీకృష్ణుడు తోలాడు. ఆ దుర్మర్షణుడి గజముల సమూహాన్ని తన 
అమ్ములతో అర్జునుడు - కార్మొయిలు పెద్దవానతో కొండలను కమ్ముకొన్నట్టుగా కమ్ముకొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 
క. _ బఒక్కండని కడంగి రథికులు | పెక్కండ్రు నిశాత విశిఖ భీమాకృతిం బే 
రుక్కున. బొదివిరి నరు నత€ । డెక్కుడు మద మొలయం. జేతి యేడ్తెలి సూపెన్‌. త్ర 


ప్రతిపదార్థం: ఒక్కండు+అని= ఒకడే అని; పెక్కండ్రు= అనేకులు; రథికులు= రథస్థులైనవారు; కడంగి= పూని; నిశాత= వాడి 
అయిన; విశిఖ= బాణముల; భీమాకృతిన్‌= భయంకరాకారంతో; పేరు+ఉక్కునన్‌= గొప్పశౌర్యంతో; నరున్‌= అర్జునుడిని; పొదివిరి= 
(క్రమ్ముకొన్నారు; అతండు= ఆ అర్జునుడు; ఎక్కుడు మదము= మిక్కిలి గర్వం; ఒలయన్‌= ప్రకటంకాగా; చేతి= తన చేతి; 
ఏడ్తెలు= శక్తిని; చూపెన్‌= చూపినాడు. 

తాత్పర్యం: అర్జును డొక్కడే అని మన సైనికు లనేకులు వాడి బాణాలతో మిక్కిలి బలంతో అతనిని క్రమ్ముకొన్నారు. 
అర్జునుడు తన భుజబలాన్ని అతిశయంగా చూపించాడు. 


వ. అప్పుడు. 42 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. పలు తలలు ముఖవికాసము । వొలియక పడియున్న సమర భూభాగము పె 

ల్లలరిన తామర కొలనిం । దలపించెన్‌ గగన చర వితతి పులకింపన్‌. 43 


ప్రతిపదార్థం: పలు తలలు= పెక్కు తలలు; ముఖవికాసము= ముఖాలకాంతి; పొలియక= చెడిపోక; పడి ఉన్నన్‌= 
(యుద్దభూమిలో); పడి ఉండగా; సమర భూభాగము= యుద్దభూమి; పెల్టు= ఎక్కువగా; అలరిన= వికసించిన; తామరకొలనిన్‌= 
తామర లున్న కోనేటిని; గగనచర వితతి= దేవతా సమూహం; పులకింపన్‌= సంతోషించగా; తలపించెన్‌= జ్ఞాపకానికి తెచ్చింది. 
తాత్పర్యం: యుద్ధభూమిలో సైనికుల తలలు ముఖకాంతి చెడకుండా పడి ఉన్నాయి. ఆ భూమి చూచేటందుకు 
విచ్చుకొన్న తామరలుండే కోనేటిని తలపిస్తూ దేవతలను పులకింపజేసింది. 
నిశేషం: అలం: ఉపమ. 
తే.  తొడవు లొప్పార నెత్తుట దోంగి పెక్కు; గజము లొక్కయెడన పడి కరము వొలిచె 

జంట మెజుంగులతో నెజసంజకింపు । గదుర. జెలువొందు మొగిళుల గమియు.. బోలె. డడ 


ప్రతిపదార్దం: తొడవులు= నగలు; ఒప్పారన్‌= అందంగా ఉండగా; నెత్తుటన్‌= నెత్తురులో; తోంగి= పార్టాడి; పెక్కు గజములు= 
ఏనుగుల గుంపు; ఒక్క ఎడన్‌+అ పడి= ఒక్కచోటనే పడి; జంట మెటు6(గులతోన్‌= మెరుపుల జతతో; నెజసంజజ= నిండు 
సంధ్య; కెంపు= ఎర్రదనం; కదురన్‌= ఎక్కువగా; చెలువొందు= అందమయిన; మొగిళుల గమియున్‌= మేఘాల సమూహం; 
పోలెన్‌= వలె; కరము= మిక్కిలి; పొలిచెన్‌= ఒప్పారింది. 

తాత్పర్యం: (యుద్దరంగంలో) నెత్తుటిలో పొర్ధాడు ఏనుగుల గుంపు ఒక్కచోటనే పడి ఉన్నది. (ఆ దృశ్యం) 
చూడటానికి మెరుపులతో కూడిన నిండు సంధ్యతో ఒప్పిన మేఘమాలవలె ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


336 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. _ ఇట్లు గనుపుకొట్టు కవ్వడికి నోహటింపక నీ సైనికులు పైపయిం గ్రమ్మి వివిధాస్త్రశస్తంబు లతనిపై6 గురియ 
నతండు హస్తిహస్తంబుల నశ్వశరీరంబుల రథిక సారథి రధావయవంబుల'. బదాతి గాత్ర ఖండంబులం 
బ్రథన భూమిం గప్పె; నట్టియెడ మజియును. 45 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కనుపుకొట్టు= ఖండిస్తూ ఉన్న; కవ్వడికిన్‌= అర్జునుడికి; ఓహటింపక= వెనుదీయక; నీ 
సైనికులు; పైపయిన్‌+(క్రమ్మి= మీద మీద (క్రమ్ముకొని; వివిధ+అస్త్రశస్త్రంబులు= అనేకములైన బాణాలను; అతనిపైన్‌= ఆ 
అర్జునుడిమీద; కురియన్‌= కురిపించగా (వానవలె); అతండు= అర్జునుడు; హస్తి= ఏనుగుల; హస్తంబులన్‌= తొండాలతో; 
అశ్వ శరీరంబులన్‌= గుర్రాల శరీరాలతో; రథిక= సైనికుల; సారథి= సారథుల; రథ= రథముల; అవయవంబులన్‌= శరీరభాగాలతో; 
పదాతి= కాల్చ్బలాల; గాత్ర= శరీరాల; ఖండంబులన్‌= ముక్కలతో; ప్రథన భూమిన్‌= యుద్ధరంగాన్ని; కప్పెన్‌= కప్పివేశాడు; 
మజీయును= ఇంకను. 
తాత్పర్యం: తమ సైన్యాన్ని తుండతుండెములుగా అర్జునుడు చీలుస్తూ ఉండగా వెనుదీయక మన సైనికులు అతడి 
మీద అనేక బాణాలను వర్షంవలె కురిపించారు. అపు డాతడు (మన) కాల్చ్బలముల ఏనుగుల తాండాలను, 
గు[ర్రాలశరీరాలను, రథికులనూ సారథులను, రథభాగాలను, ముక్కలుముక్కలుగా చేసి, వాటితో యుద్దభూమిని 
కప్పివేశాడు. 
క. _ 'పార్టుండు వేండీ? పొదువుడు; । బార్జుండ యెట వోయె దింక? బార్జుండ! రావే; 
పార్భుండ! యిక్కడ నెయ్ధుము । పార్థుని. బట్టు. డను నులివు బహుళం బయ్యెన్‌. 46 
ప్రతిపదార్థం: పార్ణుండు వేండీ?= పార్టు డెక్కడ?; పొదువుండు= 'క్రమ్ముకొనండి; పార్ణుండ!= అర్జునా!; ఎటు పోయెదు+ఇంకన్‌= 
ఇంక ఎక్కడకు పోతావు?; పార్టుడ! రావే= అర్జునా! రమ్ము; పార్భుండ!= అర్జునా!) ఇక్కడ= ఈ చోట; ఎయ్దుము= వెంబడించుము; 
పార్టునిన్‌ పట్టుండు= అర్జునుడిని పట్టుకొనండి; అను ఉలివు= అనే శబ్దం; బహుళంబు+అయ్యెన్‌= ఎక్కువయింది. 
తాత్పర్యం: “అర్హునుండెక్కడ? అర్జునా! ఇంక ఎక్కడకు పోతావు? అర్జునా! రా; అర్జునుడిని ఇక్కడ వెంబడించండి. 
అర్జునుడిని పట్టుకొనండి' అనే కలకలం ఎక్కువైనది. 
న. _ ఇవ్విధంబున సంకులసమరంబుగా. బెక్కు లట్ట లాడ నమ్మోహరంబు వోక పెనంగిన. 47 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ పైప్రకారంగా; సంకుల సమరంబుగాన్‌= దొమ్మిపోరు జరుగగా; పెక్కులు= అనేకములైన; 
అట్టలు+ఆడన్‌= తల తెగిన శరీరాలు ఆడుతూ ఉండగా; ఆ+మోహరంబు= ఆ సైన్యం; పోక= వెనుకకు తగ్గకుండా; పెనంగినన్‌= 
యుద్దం చేయగా. 
తాత్పర్యం: ఈ రీతిగా తీవ్రయుద్ధం జరిగింది. తలలు తెగిన మొండములు ఆడాయి. ఐనా ఆ కొౌారవసైన్యం 
వెనుదీయకుండా పోరాడగా. 


సీ. అలిగిన గాండీవి యమ్ము లొక్కునమ్మడి ।; ముందటి దెసను బిజిందివలన 


వలపట దాపట సెలలు పె కృవిసిన । తెజథింగున గవిసిన విజుగు విల్లు( 
దునియు ఖడ్గంబును దొరంగు నెత్తురు మొగ్గు | నేనుంగు. బడుకాలు మానిసియును 
డొల్లుగుజ్దంబును ద్రెళ్ళుతేలును గూలు । రథికుండు నొజగు సారథియు నైన 


తే... మరలె దుర్మర్షణుండు దోన తెరలె సేన । యపుడు సమ్మెట కోలల నంకుశముల. 
జేటుకోలల వ్రేటుల నీజతాజ ।; యదలుపుల వాహనంబులు సెదరి పఅచె. 48 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 337 


ప్రతిపదార్థం: అలిగిన= కోపగించిన; గాండీవి= అర్జునుడి; అమ్ములు= బాణాలు; ఒక్క+ఉమ్మడి= ఒక్కపెట్టున; ముందటి 
దెసను= ముందరను; పిజీిందివలన= వెనుకను; వలపటన్‌= కుడిప్రక్కను; దాపటన్‌= ఎడమ(ప్రక్కను; సెలలు= బాణాలు; పెక్కు= 
దండిగా; అవిసిన= విరిసిన తెజంగునన్‌= విధంగా; కవిసినన్‌= (క్రమ్ముకొనగా; విణుగు విల్టున్‌= ముక్కలయ్యే ధనుస్సులు; 
తునియు= వియుగు; ఖడ్గంబును= కత్తియును; తొరగు నెత్తురు= ప్రవహించే నెత్తురు; 'మైగ్గు= ఒరిగిపడే; ఏనుంగు= ఏనుగులు; 
పడు కాలుమానిసియును= కక్రిందపడే కాల్చ్బలమును; డొల్టు గుజ్జంబును= దొర్లే గుర్రం; త్రెళ్ళు= పడిపోయిన; తేజును= 
రథమును; కూలు రథికుండున్‌= పడిన వీరుడును; ఒజగు సారథియున్‌= ప్రక్కకు ఒరిగిపడు సారథియూ; అయినన్‌= కాగా; 
దుర్మర్షణుడు మరలెన్‌= దుర్మర్షణుడు వెనుకకు మళ్ళాడు (వెన్నిచ్చాడు); తోన= వెంటనే; సేనతెరలెన్‌= సైన్యం తొలగింది; 
అపుడు= ఆ సమయాన; సమ్మెటకోలలన్‌= సమ్మెటవంటి అమ్ములతోను; అంకుశములన్‌= అంకుశాలతోనూ; చేజు= దగ్గర 
అయిన; కోలల (వ్రేటులన్‌= అమ్ముల దెబ్బలతో; ఈణతాజ= పరుషమైన; అదలుపులన్‌= బెదరింపులతో; వాహనంబులు= 
(సైనికుల) వాహనాలు; చెదరి= చెదరిపోయి; పజచెన్‌= పరుగుతీశాయి. 

తాత్సర్యం: కోపగించిన అర్జునుడి బాణాలు ఒక్కసారిగా ముందు వెనుకల, కుడియెడమల, చాలా ఎక్కువగా 
(క్రమ్ముకొన్నవి. అందువలన మనవారి విండ్డు విరిగిపోయాయి. నెత్తుటి ప్రవాహంలో కత్తులు తునిగిపోయాయి, 
చతురంగ బలాలూ కూలిపోయాయి. వీరులు, సారథులు పడిపోగా దుర్మర్షణుడు వెన్నిచ్చి తొలగిపోగా, 
సమ్మెటపోటువంటి అంకుశాల పోట్టతోనూ, బాణాల దెబ్బలతోనూ, పరుషమైన అదలింపులతోను (మన) వాహనాలన్నీ 
చెల్టాచెదరయ్యాయి. 


క. _ అనుటయు ధృతరాస్తుండి । టను సూతతనూజుతోడ “నప్పుడు నరు మా 
ర్కొన నెవ్వం డేనిం గలిగనో? ।; చనిరో యందజును ద్రోణు జంటకు భితిన్‌? 49 


ప్రతిపదార్హం: అనుటయున్‌= (సంజయుడు) ఆ విధంగా చెప్పగా; సూత తనూజుతోడన్‌= సంజయుడితో; ధృతరాఘ్ర్రండు+ఇట్టు+అనున్‌= 
ధృతరాష్ట్ర డీ విధంగా అన్నాడు; అపుడు= ఆ సమయాన; నరున్‌= అర్జునుడిని; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; ఎవ్వండేనిం గలిగెనో?= 
ఎవ్వడైనా ఉన్నాడా?; అందజును= అంతమందీ; భీతిన్‌= భయంతో; ద్రోణు జంటకున్‌= (ద్రోణుడి జతకు; చనిరో?= వెళ్ళినారా? 
తాత్సర్యం: సంజయుడు చెప్పిన దానిని విని, ధృతరాష్ట్రుడు ఇట్టా అడిగాడు: “అర్జునుడిని ఎదుర్కొనటానికి 
ఎవరైనా మిగిలారా లేక భయంతో అంతమందీ (ద్రోణుడి జతకై ఆయన వద్దకు పరుగెత్తారా? 


ఉ. నావుడు నాతండమ్మనుజనాథున కిట్లను 'నట్టిచోట దం 
తావళరాజి మున్నుగ నుదాత్త గుణ స్వన ఘంటికా మహా 
రావము లుల్లసిల్ల సమరప్రియు. బాందవసింహు. దాంకియ 
స్తావళిం గప్పె దీప్త్రముఖుండై యువరాజు మహాద్ధుతంబుగన్‌. 50 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆతండు= సంజయుడు; మనుజనాథునకున్‌+ఇట్టనున్‌= ధృతరా(్టుడితోడ ఈ విధంగా 
అన్నాడు; అట్టిచోటన్‌= ఆ సందర్భంలో; దంతావళరాబి= ఏనుగుల సమూహం; మున్నుగన్‌= తనకు ముందుగా రాగా; ఉదాత్త= 
గంభీరమైన; గుణస్వన= అల్లెత్రాటి శబ్దాలూ; ఘంటికామహారావములు= ఏనుగులపై (వ్రేలాడవేసి ఉంచే గంటలనాదాలూ; 
ఉల్లసిల్లన్‌= ఎక్కువకాగా; యువరాజు= దుశ్శాసనుడు; దీప్త్రముఖుండు+ఐ= (కోపంతో) వెలిగేముఖంతో; సమరప్రియున్‌= 
యుద్దంమీద ఆసక్తికలవాడైన; పాండవసింహున్‌= అర్జునుడిని; తాంకి= ఎదుర్కొని; మహాద్భుతంబుగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; 
అస్త్రావళిన్‌= బాణసమూహంతో; కప్పెన్‌= కప్పివేశాడు. 

తాత్పర్యం: (ధృతరాష్ట్ర డా విధంగా అనగానే) సంజయుడు ధృతరా్ట్రుడితో ఇట్టా అన్నాడు: ఆ యుద్ధ 
భూమిలో తన ముందున్న ఏనుగుల సమూహాల ఘంటానినాదాలు, వీరుల ధనుష్టంకారాలు ముమ్మరంకాగా 


338 శ్రీమదాంధ్ర నుహాభారతము 


యువరాజైన దుశ్చాసనుడు భయంకరంగా వెలిగిపోతూ, యుద్దప్రెయుడైన అర్జునుడిని మహాద్భుతంగా 

ఎదుర్కొన్నాడు. 

వ. ఇట్లుదుశ్మాసనుండుదలపడినం గ్రోధావేశంబునం బెలుచ నవ్వి కవ్వడి దేవదత్తం బొత్తి గాందీవ జ్యానినాదంబు 
రోదసీ కుహరంబున మేదురంబుగా. జిత్రంబులగు రథయాతాయాతంబులనుం బటుబాణ పాతంబులను 
నగ్గజంబులు వెగడుపడి పంక నిమగ్నంబులుం బోలె నిశ్చేష్టితంబులుగా6 దదారోహకుల తలలు డొల్లుచప్పుళ్ళు 
మహావాత పతితంబు లగు తాళఫలంబుల రవంబు ననుకరింప మజీయును గరవాల గదాధనుస్భాయక 
సహితంబులగు బాహువులు బహువిధ మహానాగంబుల భంగి రణభూమి నభిరామ ఘోరంబుగా ననేక 
ప్రకార క్రూరశరంబులు దాంకి తునియు రూపును రుధిరంబు దొర6గు రూపును నొజలు రూపును ద్రుళ్ళ 
కెడయురూపును దూంగు రూపును బడి పొరలు రూపును నెత్తురు గ్రక్కురూపును జిక్కురూపును రూపుసెడు 
రూపునునైకరి తురగ నర నికరంబులు వికలంబులుగా విజృంభించిన నతని సంరంభంబు సైరింపం జాలక 
సబలంబుగా నయ్యువరాజు వాటిన వెనుకొని యప్పాండవ మధ్యముండు. 51 


ప్రతిపదార్దం: ఇట్టు దుశ్చాసనుండు తలపడినన్‌= ఈ విధంగా (అనగా ముందు పద్యంలో చెప్పిన మాదిరి) దుశ్శాసనుడు 
ఎదుర్కొనగా; (క్రోధ+ఆవేశంబునన్‌= కోపంతో కూడిన సంరంభంతో; పెలుచ నవ్వి= పెద్దగా నవ్వి; కవ్వడి= అర్జునుడు; 
దేవదత్తంబు+ఒత్తి= దేవదత్తమనే పేరున్న తన శంఖాన్ని పూరించి; గాండీవ జ్యా నినాదంబు= గాండీవంయొక్క అల్లైత్రాటి శబ్దం; 
రోదసీ కుహరంబునన్‌= గుహవంటిదైన భూమ్యాకాశ మధ్యభాగంలో; మేదురంబు కాన్‌= దట్టంకాగా; చిత్రంబులు+అగు= 
ఆశ్చర్యకరమైన; రథయాతాయాతంబులను= తేరుల పోకయును రాకయును; పటుబాణ పాతంబులను= తీవ్రమైన బాణములపాటును; 
ఆ+గజంబులు= ఆ ఏనుగులు; వెగడుపడి= భయపడి; పంకనిమగ్నంబులున్‌+పోలెన్‌= బురదలో కూరుకొనిపోయిన వాటి 
మాదిరిగా; నిశ్చేష్టితంబులు కాన్‌= చైతన్యరహితాలు కాగా; తదారోహకుల= ఆ ఏనుగుల మీద ఎక్కినవారి; తలలుడొల్టు చప్పుళ్ళు= 
దొర్లే తలలు చేసే చప్పుళ్ళు; మహావాత= పెనుగాలిచేత; పతితంబులగు తాళఫలంబుల= రాలిపడే తాటిపండ్ల; రవంబులన్‌= 
శబ్దాలను; అనుకరింపన్‌= అనుసరించగా; మజియును= ఇంకను; కరవాల= కత్తులు; గదా= గదలు; ధనుస్పాయక= విల్లమ్ములతో; 
సహితంబులు+అగు= కూడుకొన్న; బాహువులు= చేతులు; బహువిధమహానాగంబుల భంగిన్‌= అనేక రకాలైన పెనుపాముల 
వలె; రణభూమి= యుద్ధరంగం; అభిరామ= అందానికి; ఘోరంబుగాన్‌= భయంకరంగా; అనేక ్రకార= నానావిధాలైన; 
'కూరశరంబులు= వాడిబాణాలు; తాంకి= తగిలి; తునియు రూపును= తునిసిన ఆకారమును; రుధిరంబు= రక్తము; తారంగు= 
ప్రవహించు; రూపును= ఆకారమును; ఒజఅలురూపును= రోదించే ఆకారమును; 'త్రుళ్ళి= ఎగిరిపడి; కడయురూపును= చచ్చే 
ఆకారమును; తూగురూపును= నిద్రపోయినట్టు తూగే ఆకారమును; పడి పొరలురూపును= [క్రిందపడి పొర్హాడే ఆకారమును; 
నెత్తురు క్రక్కురూపును= నెత్తురు (క్రక్కే ఆకారమును; చిక్కురూపును= కృశించిన ఆకారమును; రూపుసెడు రూపును= ఆకారం 
చెడిన రూపును; కరి తురగ నర నికరంబులు= ఏనుగులు, గుర్రాలు, పదాతి సైన్యాల గుంపులు (చతురంగ బలా లని భావం); 
వికలంబులుగాన్‌= ముక్కలయ్యేటట్టు; విజృంభించినన్‌= అర్జునుడు చెలరేగగా; అతని సంరంభంబు= అర్జునుడి యుద్దాతిశయ 
గర్వాన్ని; సైరింపన్‌+చాలక= ఓర్వలేక; సబలంబుగాన్‌= ససైన్యంబుగా; ఆ+యువరాజు= ఆ దుశ్శాసనుడు; పాజినన్‌= పరుగెత్తగా; 
ఆ+పాండవమధ్యముండు= ఆ అర్జునుడు; వెనుకొని= తరిమి. 


తాత్పర్యం: ఆ విధంగా దుశ్చాసనుడు ఎదుర్కొనగా మిక్కిలి కోపంతో అర్జునుడు నవ్వి, దేవదత్తాన్ని పూరించి 
గాండివపు అల్లైత్రాటి టంకారం భూమ్యాకాశ మధ్యభాగంలో అలముకొనగా, దట్టంగా బాణాలు వేయగా, రథాలు 
అటు ఇటు పర్వెత్తగా, బాణాల తాకిడికి ఏనుగులు బురదలో మునిగినట్టు కదలలేక, వాటిమీద ఉన్న సైనికుల 
తలలు దొరలు చప్పుళ్ళు పెనుగాలికి క్రిందపడే తాటిపండ్లవలె ఉన్నాయి. అంతేకాక ఖడ్లాలతో, గదలతో, ధనుస్సులతో 
ఒప్పిన చేతులు పెనుపాములవలె ఉండి, రణభూమి భయంకరంగా ఉండింది. అనేక విధాలైన వాడి బాణాల తాకిడికి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 339 


తూనిగే రూపము, నెత్తురుకారే రూపము, రోదించే రూపము, ఎగిరిపడి చచ్చే రూపము, తూగిపడే రూపము, 
పడి పొర్గాడే రూపము, నెత్తురు (క్రక్కేరూపము, కృశించే రూపము, ఆకారం చెడిన రూపము పొంది - ఏనుగుల, 
గుట్టాల, సైనికుల సమూహాలు ముక్కలయ్యేటట్టుగా అర్జునుడు విజృంభించగా. అతడి ధాటికి తట్టుకోలేక 
దుశ్చాసనుడు తన సైన్యంతో పరుగెత్తుతూ ఉంటే, అర్జునుడు వెంటబడి తరిమికొట్టాడు. 


చ. 'నిలు నిలు మెందు. బో గలవు? నీ విటు వాటిన జావు దప్పునే? 
యలవుం జలంబు' బోవిడిచి యా సభ నించుక శంక లేక నీ 
పలికిన యన్నియున్‌ మఅచి భంగపుం జచ్చుట దెచ్చికొంటి పె 
ద్దలు వగంబొంద, నన్నకును దమ్ములకున్‌ దలవంపుగా నిసీ!? 52 


ప్రతిపదార్థం: నిలుము, నిలుము+ఎందున్‌+పోన్‌+*కలవు?= ఆగాగుము ఎక్కడకు పోయెదవు?; నీవు+శఇటు పాజినన్‌= నీవు 
-ఈ విధంగా పరుగెత్తితే; చావుతప్పునే= చావు తప్పిపోవునా?; అలవు= బలమును; చలంబు= పంతమును; పోవిడిచి= వదలి; 
ఆ సభన్‌= జూదమాడిన సభలో; ఇంచుక శంకలేక= ఒకింత అనుమానం లేకుండా; నీ పలికిన అన్నియున్‌= నీవు 'ప్రేలిన ప్రేలాపనలు 
(మాటలు) అన్నీ; మజచి= మరచిపోయి; పెద్దలు వగపొందన్‌= ఇంటిలో పెద్దలు దుఃఖపడగా; అన్నకును తమ్ములకున్‌= వ 
అన్నదమ్ములకు; తలవంపుగాన్‌= సిగ్గుచేటుగా; భంగపు+చచ్చుట= అవమానంతో కూడిన చావును; తెచ్చికొంటి(వి)= తెచ్చు 
కొన్నావు; ఇసీ= చీ! 


తాత్పర్యం: 'ఓ దుశ్నాసనా! నిలు నిలు. ఎక్కడకు తప్పించుకొని పోయెదవు? నీవీ మాదిరి పరుగెత్తితే చావు 


తప్పుతుందా? బలమునూ, పట్టుదలనూ వదలి, సభలో జంకు లేకుండా మాటాడిన నీ మాటలను మరచి, పెద్దలు, 
దుఃఖించగా, అన్నకు, తమ్ములకు తలవంపు కలిగేటట్టుగా, అవమానంతో కూడిన చావు తెచ్చుకొన్నావు. ఛీ! 


విశేషం: తిక్కనామాత్యుని నాటకీయ సంభాషణా చాతుర్యం ఈ పద్యంలో వ్యక్తమవుతూ ఉన్నది. 


వ. అని పలుకుచు నీకొడుకు పెడతలయు వెన్నును బదితూపుల నేపారి యేసిన నతండు మరలియుం జూడక 
ర్రోణాచార్యుం జూచుచుం బాటి; బీభత్సుండును సైంధవుని దెసకు మనసునిగుడ మనమొనపయి నడచి 
యగ్రభాగంబున నున్న యగ్గురుం గనుంగొని యనతి దూరంబున నిలిచి నమస్కరించి కృష్ణుం డనుమతి 
సేయ జేతులు మొగిచి యి ట్లనియె. 53 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= పై విధంగా హెచ్చరిస్తూ; నీ కొడుకు= నీ కుమారుడైన దుశ్ళాసనుడి; పెడతలయు= తలవెనుక 
భాగాన; వెన్నును= వీపును; పదితూపులన్‌= పది వాడి బాణాలతో; ఏపారి= అతిశయించి; ఏసినన్‌= కొట్టగా; అతండు= ఆ 
దుశ్చాసనుడు; మరలియుంజూడక= తిరిగి చూడక; (ద్రోణాచార్యున్‌ చూచుచున్‌= ద్రోణాచార్యులవారిని చూస్తూ; పాటెన్‌= 
పరుగెత్తాడు (అనగా ఆనాటి సేనానాయకుడైన ద్రోణుడి దగ్గరకు సహాయానికై పరుగెత్తాడు); బీభత్సుండును= అర్జునుడునూ; 
సైంధవుని దెసకున్‌= సైంధవుడున్న దిక్కునకు (వానిమీదికి); మనసు నిగుడన్‌= మనసుపోగా; మనమొనపయి నడచి= మన 
సేనమీదకు వచ్చి; అగ్రభాగంబునన్‌+ఉన్న= మొన మొదటిలో ఉన్న; ఆ+గురున్‌+*కనుంగొని= ఆ గురువైన ద్రోణాచార్యుడిని 
చూచి; అనతి దూరంబునన్‌ నిలిచి= దగ్గరగా నిలిచి; నమస్కరించి= దండంపెట్టి; కృష్ణుండు+అనుమతి చేయన్‌= శ్రీకృష్ణుడు 
ఉత్తరువీయగా; చేతులు మొగిచి= నమస్కారం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని అర్జునుడు హెచ్చరిస్తూ నీ కుమారుడైన దుశ్చాసనుడి తలవెనుకా వీపుమీదా పదిబాణాలతో కొట్టి, 
దుశ్చాసనుడు తిరిగి చూడకుండా గురువుగారైన (ద్రోణాచార్యుడి చాటుకు పరుగెత్తేటట్టు చేశాడు. అర్జునుడు తన 


340 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మనస్సు సైంధవుడున్న దిక్కుకు పోగా అటు పోవటానికి ప్రయత్నిస్తూ, కృష్ణానుమతితో ఆచార్యుడికి చేతులు 
జోడించి ఈ విధంగా అన్నాడు: 


అర్జునుండు ద్రోణునిచే ననుజ్ఞాతుండై మొగ్గరంబు సొచ్చుట (సం.7-66-1) 


ఉ.  *మేలుదలంపు శోభనము మేకొని చేయుము నాకు. బాండుభూ 

పాలుని ధర్మనందనుని పంకజనాభుని యట్ల కావె! మ 

త్పాలన వృత్తి కీవు నిను బ్రార్ధన సేసి భవత్రసాద లీ 

లాలసితుండ నై మొన దలంకంగ6 జొచ్చెద భూసురోత్తమా! 54 
ప్రతిపదార్హం: భూసురోత్తమా!= బ్రాహ్మణ(్రేష్టుడా!; మేలుదలంపు= నా మేలును తలచుకొనుము; నాకున్‌= నాకు; శోభనము= 
మంచిని; మేకొని చేయుము= సమ్మతితో చేయుము; నాకు; పాండుభూపాలుని, ధర్మనందనుని, పంకజనాభుని అట్టు+అ కావె?= 
నాకు (మీరు) పాండురాజు; ధర్మరాజు, శ్రీకృష్ణు డెట్టో అట్టే కదా?; ఈవు= నీవు; మత్సాలనవృత్తిన్‌= నన్ను కాపాడటానికి; నినున్‌ 
ప్రార్ధన చేసి= నిన్ను వేడుకొని; భవత్‌+ప్రసాద= నీ యను[గ్రహమనే; లీలా= విలాసంచేత; లసితుండను+ఐ= వెలుగుతూ; మొనన్‌= 
సేనావ్యూహమును; తలంకంగన్‌= భయపడేటట్టుగా; చొచ్చెదన్‌= చొచ్చుకొని పోతాను. 
తాత్పర్యం: 'ఓ బ్రాహ్మణ(్రేష్టుడా! నన్ను కాపాడటంలో మీరు పాండురాజు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు ఎట్టో అట్టే 
కదా! నా మేలును మనసులో భావించి నన్ను కాపాడు మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దయచేత ఈ సేనావ్యూహాన్ని 
భయపడేటట్టుగా చేసి మొగ్గరంలోకి ప్రవేశిస్తాను.” 
క. _ “నను నశ్వత్చామను నీ। వననఘా! సరికూర్షి. బెనిచి తట్లగుటను ద్రో 

హెని సైంధవు6. జంపంగం బూ । నిన నా యుచిత ప్రతిజ్ఞ నెజిపుము కరుణన్‌.” క5్‌5్‌ 
ప్రతిపదార్హం: అనఘా!= పుణ్యాత్మా!; ననున్‌= నన్నూ; అశ్వత్భామను= అశ్వత్థామనున్నూ; సరికూర్మిన్‌+పెనిచితి= సమానమైన 
(ప్రేమతో పెంచావు; అట్టు+అగుటన్‌= ఆ కారణం చేత; దద్రోహిని= (ద్రోహం చేసిన; సైంధవున్‌= సైంధవుడిని; చంపంగన్‌= 
చంపటానికి; పూనిన నా ఉచిత ప్రతిజ్ఞన్‌= ఆరంభించిన న్యాయమైన నా శపథాన్ని; కరుణన్‌= దయతో; నెజపుము= నెరవేర్చుము. 
తాత్పర్యం: 'పుణ్యాత్మా! నన్నూ అశ్వత్భామనూ సమానమైన ప్రేమతో పెంచావు. ద్రోహి అయిన సైంధవుడిని 
చంపటానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరేటట్ట్లు చేయుము. 
తే. “అనుడుం బిన్నన వ్వొూలయంగ నస్త్రగురుండు । నరునిపై. జూడ్కి నాటించి “నన్ను గెలువ 

కెట్లు సెంధవు జేరొదం చేసె రథ్య । ములును హరియును నతండు నమ్ముల మునుంగ. 56 
ప్రతిపదార్థం: అనుడున్‌= ఆ విధంగా అర్జును డనగా; పిన్ననవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= కలుగగా; అస్త్రగురుండు= 
ధనురాచార్యుడు; నరునిపైన్‌+చూడ్కి నాటించి= అర్జునుడిని చూచి; నన్ను గెలువక= నన్ను జయింపకుండా; ఎట్టు= ఏ విధంగా; 
సైంధవున్‌+*చేరెదు?= సైంధవుడి దగ్గరకు పోగలవు?; అంచున్‌= అని అంటూ; రథ్యములును= గుర్రాలు; హరియును= 
శ్రీకృష్ణుడును; అతండున్‌= అర్జ్హునుడును; అమ్ములన్‌ మునుంగన్‌= బాణవర్షంలో మునిగిపోగా; ఏసెన్‌= వేశాడు. 

లం జ ంె 

తాత్పర్యం: అర్జునుడు సైంధవుడిని చంపటానికి ఆచార్యుడి అనుమతి కోరాడు. అందు కాయన చిరునవ్వుతో 
“నన్ను గెలువకుండా సైంధవుడిని నీవు ఎట్లా సమీపిస్తావు?” అని చెపుతూ గు(ర్రాలనూ, శ్రీకృష్ణుడినీ, అర్జునుడినీ 
బాణవర్షంలో ముంచాడు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 3త్త1 


వ. _ ఇత్తెటుంగున నేయుటయు నని సేయుటకై య మ్మహాత్మునకు విజ్ఞాపనంబు సేసి. 57 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఏయుటయున్‌= బాణాలను ప్రయోగించగా; అని= యుద్ధం; చేయుటకై= 
చేయటానికి; ఆ+మహాత్మునకున్‌= ఆ గొప్పవాడైన (ద్రోణాచార్యుడికి; విజ్ఞాపనంబు+చేసి= మనవి చేసి. 

తాత్పర్యం: పై విధంగా (ఆచార్యుడు) తమ్ము బాణవర్షంలో ముంచివేయగా; యుద్దం చేయటానికి ఆయన 
అనుమతి కోసం అర్జునుడు (ప్రార్ధించాడు. 


నిశేషం: ధర్మయుద్ధం కనుక గురుడి ఆమోదంతో యుద్ధంచేద్దామని అర్జునుడు ఆయన అనుమతి కోరాడు. 


క. _ అనుమతుందై విజయుం డా | తనిమీంద నిశాత విశిఖ తతి వజపి రయం 
బున నవ నారాచము లే। సిన నడుమన నఅకె నతండు శీఘ్రత మెజియన్‌. 58 


ప్రతిపదార్ధం: అనుమతు.డై= అనుమతిని పొంది (ద్రోణాచార్యుని ఉత్తరువును పొంది); విజయుండు= అర్జునుడు; ఆతని 
మీందన్‌= ద్రోణుడిమీద; నిశాత విశిఖతతి= వాడి బాణాల సమూహం; పజుపి= వేసి; రయంబునన్‌= శీఘ్రంగా; నవనారాచములు= 
తొమ్మిది బాణాలను; ఏసినన్‌= వేయగా; అతండు= ఆ ద్రోణుడు; శీఘ్రత= వడి; మెజయన్‌= బయలుపడగా; నడుమన= 
మధ్యలోనే; నజకెన్‌= (త్రుంచివేసెను. 

తాత్పర్యం: (ద్రోణుని అనుమతిపొంది అర్జును డాతడిని తొమ్మిది బాణాలతో కొట్టటానికి ప్రయత్నించాడు. 
(ద్రోణుడు తన వడి ్రకాశించగా ఆ బాణాలను నడుమనే త్రుంచివేసినాడు. 


తే. నటథికి తోడన హరిమేను నరుని యొడలు । నేయ గురువిల్లు విబుగంగ నేయం దలంచె 
న క్కిరీటి యాలోనన యతని మౌర్వి । వికలముగ. జేసి నాధనుర్వేదవిదుండు. 59 

ప్రతిపదార్దం: ఆ ధనుర్వేదవిదుండు= ధనుర్వేదంలో ప్రవీణుడైన ఆ ద్రోణాచార్యుడు; నజికి= (అర్జునుడు వేసిన) బాణాలను 
నటికి; హరిమేను= శ్రీకృష్ణుడి శరీరాన్ని; నరుని యొడలు= అర్జునుడి శరీరాన్ని; ఏయన్‌= కొట్టగా; ఆ+కిరీటి= అర్జునుడు; 
గురువిల్టున్‌= ఆచార్యుడి వింటిని; వియుగంగన్‌= ముక్కలయ్యేటట్టుగా; ఏయన్‌+తలంచెన్‌= బాణాలను ప్రయోగించగా 
తలచుకొన్నాడు; ఆలోనన= అంతలోనే; అతని మౌర్వి= ఆ అర్జునుడి అల్లెైత్రాడును; వికలముగన్‌+చేసెన్‌= ముక్కలు చేశాడు. 
తాత్పర్యం: ధనుర్విద్యావేత్త అయిన ద్రోణాచార్యుడు అర్జునుడి బాణాలను నరక్తి, శ్రీకృష్ణుడి మీద, అర్జునుడి మీద 
బాణాలు వేయగా, అర్జునుడు ఆచార్యుని ధనుస్సును విరువ దలచుకొన్నాడు, అంతలోనే ఆచార్యుడు అర్జునుడి 
అల్లెత్రాటిని నిరుపయోగంగా చేశాడు. 


నిశేషం: యుద్ధరంగంలో వీరుని మెలకువను వేగాన్నీ తెలియజేస్తూ ఉన్నది ఈ వర్లన. 


క. _ రహితగుణచాపుం డగు న । య్యహితాంతకు. బొదివె కేశవాశ్వ పతాకా 

సహితంబుగ రుచిర స్మిత ।; మహితు€ డగుచు న గ్గురుండు మార్గణ వితతిన్‌. 60 
ప్రతిపదార్థం: రహితగుణచాపుండు+అగు= అల్లైత్రాడులేని విలు కలవాడైన; ఆ+అహితాంతకున్‌= శత్రువులను చంపే ఆ 
అర్జునుడిని; కేశవ= శ్రీకృష్ణుడితోనూ; అశ్వపతాకా సహితంబుగన్‌= గుర్రాలతోను, జెండాతోనూ; రుచిరస్మిత మహితుండు+అగుచున్‌= 
ఒప్పిదమయిన చిరునవ్వుతో నిండినవాడై; మార్గణవితతిన్‌= అమ్ముల సమూహంతో; ఆ+గురుండు= ఆ గురుడు; పొదివెన్‌=కప్పాడు. 


తాత్పర్యం: తునిగిన వింటినారి కలవాడూ, శత్రుసంహారకుడూ అయిన అర్జునుడిని శ్రీకృష్ణ్టహితంగా గుర్రాలూ, 
పతాకమూ కప్పుబడే విధంగా, ఒక చిరునవ్వుతో (ద్రోణుడు తన బాణ సమూహంతో కప్పివేశాడు. 


342 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇవ్విధంబునం గుంభసంభవుండు విజృంభించిన వివ్వచ్చుం డలిగి సజ్యశరాసనుండై యాధనురాచార్యుం 
బటు బాణ విసరవేగంబున నతిక్రమించి కెలంకుల బలంబుల నాక్రమించిన. 61 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కుంభసంభవుండు= (ద్రోణుడు; విజ్బంభించినన్‌= చెలరేగగా; వివృచ్చుండు= 
అర్జునుడు; అలిగి= కోపించి; సజ్యశర+ఆసనుండు+ఐ= అల్లైత్రాడు బిగించిన విల్టు కలవాడై; ఆ+ధనురాచార్యున్‌= ఆ ద్రోణుడిని; 
పటుబాణ విసరవేగంబునన్‌= బలమైన బాణాల సమూహం ప్రయోగించే వేగంతో; అతి[క్రమించి= దాటి; కెలంకుల బలంబులన్‌= 
ప్రక్కన ఉన్న సేనలను; ఆ|క్రమించినన్‌= వశపరుచుకోగా. 


తాత్పర్యం: (ద్రోణాచార్యు డా విధంగా విజ్బంభించగా, అర్జునుడు తన విల్టుకు అల్లెత్రాడు బిగించి ఎక్కుపెట్టి 
అనేక బాణ సమూహాలతో దద్రోణాచార్యుడిని దాటి వేగంగా ప్రక్కన ఉన్న సైన్యాన్ని ఆక్రమించుకోగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ. _ కులిశంబు తాంకున కూలిన కులపర్వ । తంబుల కరణి మత్త ద్విపములు 
బలుగాలి6 దూలిన జలధరపంక్తుల । చాడ్పున నుద్దట స్యందనములు 
గీలుకాం డెడలింప గెడసిన బొమ్మల । కైవడి. బడు తురంగవ్రజంబు 
బెడిదంపు వజ్టోడి. బడిన పేరడవి చం । దంబున బహుల పదాతి చయము 


తే.  'వికటముగ ద్రెళె నలుగడ విచ్చె నొక్క। పెట్ట వెస డొల్లె నిల జాపకట్టు పడియెం 
జండ గాండీవ నిర్హుక్త శాత వివిధ । కాండ దారుణ ప్రహతుల. గౌరవేంద్ర!. 62 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కౌరవరాజా! (ధృతరా[ష్రా?; కులిశంబు తాంకునన్‌= వజ్రాయుధం దెబ్బకు; కూలిన= పడిపోయిన; 
కులపర్వతంబుల కరణిన్‌= సప్త కుల పర్వతాల మాదిరి; మత్తద్విపములున్‌= మదపుటేనుగులును; బలుగాలిన్‌= పెనుగాలికి; 
తూలిన= తూలిపడిన; జలధరపంక్తుల చాడ్పునన్‌= మేఘాలవరుసలవలె; ఉదృ్భటస్యందనములు= మిక్కుటమైన తేరులును; 
కీలుకాండు= సూత్రధారి; ఎడలింపంగన్‌= వదలిపెట్టగా; ఎడసిన= తొలగిపోయిన; బొమ్మలకైవడిన్‌= బొమ్మల మాదిరి; పడు= 
పడిపోయే; తురంగవ్రజంబున్‌= గుర్రాల సమూహమును; బెడిదంపు= భయంకరమైన; వట్టోడిన్‌= ప్రవాహంలో; పడిన= 
పడిపోయిన; పేరడవి= పెద్ద అడవి; చందంబునన్‌= మాదిరి; బహులపదాతిచయమున్‌= విస్తారమైన కాలి బంటుల గుంపును; 
వికటముగన్‌= వికారంగా; (త్రెళ్ళెన్‌= కూలింది; నలుగడన్‌= నలువైపులా; విచ్చెన్‌= విరిసిపోయింది; ఒక్కపెట్ట= ఒక్కమారుగా; 
వెసడొల్లైన్‌= శీఘ్రంగా దొర్లింది; ఇలన్‌= భూమి మీద; చాపకట్టుపడియెన్‌= చాపచుట్టవలె పడినది; చండ= భయమును కల్షించే; 
గాండీవ= గాండీవం నుండి; నిర్ముక్త= విడువబడిన; శాత= వాడి అయిన; వివిధకాండ= అనేకములయిన బాణముల; దారుణ= 
కఠినమైన; ప్రహతులన్‌= దెబ్బలవలన; పడియెన్‌= పడిపోయింది. 


తాత్పర్యం: ఓ కౌరవరాజా! అర్జునుడి గాండీవం నుండి వెడలిన వాడి బాణాలు తాకుటచేత వజ్రాయుధం దెబ్బకు 
కూలే కొండల మాదిరి ఏనుగులు కూలినవి. పెనుగాలి తాకిడికి తూలిపోయే మేఘాల వలె తేరులు ఎగిరిపోయాయి. 
సూత్రధారి సళ్ళింపగా తునిసిపోయే బొమ్మలవలె గు[ర్రాలు పడ్డాయి. పదాతి సమూహం పెద్ద ప్రవాహంలో బడిన 
పెద్ద అడవి మాదిరి అయింది. ఈ సన్నివేశం చూడగా మొత్తం సైన్యం భూమిమీద చాపకట్టుగా పడినట్టయింది. 
ఆ. _ అడ్డుపడి గురుండు దొడ్డ్దనారసము వ । క్షంబు దూజ నేయ సవ్యసాచి 

యొల్లం బోయి తెలిసి పెల్లేసి న క్కుంభ । జన్ముమీంద నిశితసాయకములు. 63 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 343 


ప్రతిపదార్హం: గురుండు= ద్రోణుడు; అడ్డుపడి= అడ్డంగా వచ్చి (అర్జునుడి బాణాల నుండి సైన్యమును కాపాడటానికై); దొడ్డ= 
పెద్దదైన; నారసమున్‌= వాడి బాణాన్ని; వక్షంబు= గుండెలో; దూజన్‌+ఏయన్‌= దూసికొనిపోయేటట్టు కొట్టగా; ఒల్లన్‌+*పోయి= 
మూర్చపోయి; తెలిసి= మూర్చనుండి తేరుకొని; సవ్యసాచి= అర్జునుడు; ఆ+కుంభజన్ముమీందన్‌= ఆ కుంభజన్ముడైన 
'ద్రోణుడిమీద; నిశిత సాయకములు= వాడి బాణాలను; పెల్టు+ఏసెన్‌= ఎక్కువగా వేశాడు. 


తాత్పర్యం: అర్జునుడికి (ద్రోణుడు అడ్డుపడి, ఒక వాడి బాణంతో అర్జునుడి గుండె చీలేవిధంగా కొట్టాడు. 
ఆ దెబ్బకు అర్జునుడు మూర్చిల్లి, ఆపై తేరుకొని వాడి బాణాలను ద్రోణుడి మీద గుప్పించాడు. 


వ. అతండును. 64 
తాత్పర్యం: ఆ 'ద్రోణుడును. 


క. _ హరి నైదువిశిఖముల న । న్నరు డెబ్బదిమూ6ట గేతనము మూంటను స 
త్వరు€ డై యేయుచు శితశర । పరంపరలు తద్రథంబుపై. బరంగించెన్‌. 65 


ప్రతిపదార్థం: హరిన్‌+ఐదు విశిఖములన్‌= శ్రీకృష్ణుడిని అయిదు వాడి బాణాలతోను; ఆ+నరున్‌= ఆ యర్జునుడిని; డెబ్బది 
మూంటన్‌= డెబ్ళెమూడు (బాణాల) తోను; కేతనమున్‌= ధ్వజమును; మూంయటను= మూడింటితోను; సత్వరుండు+ఐ= 
తొందరకాడై; ఏయుచున్‌= కొట్టుతూ; శితశరపరంపరలు= వాడి బాణాల వరుసలు; తద్రథంబుపైన్‌= ఆ అర్జునుడి తేరుమీద; 
పరంగించెన్‌= వేశాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు (సారథి అయిన) శ్రీకృష్ణుడి మీద అయిదింటినీ, అర్జునుడిమీద డెబ్బెమూడింటిని, 
తేరుటెక్కెంమీద మూడింటిని, అతి వేగంగా వేస్తూ వాడి బాణాల వరుసను అర్జునుడి తేరుమీద ప్రయోగించాడు. 


క. కరములు నిగుడంగ నొప్పెడు । తరణి. బొదువు వర్షదంబుదముక్రియ నట్లా 
స్పురితాస్తు. బార్జు నత్యు । ద్ధుర బాణ సమగ్రుందైన ద్రోణుండు వొదివెన్‌. 66 


ప్రతిపదార్హం: కరములు= కిరణాలు; నిగుడన్‌+ఒప్పెడు= వ్యాపించగా అందగించే; తరణిన్‌= సూర్యుడిని; పొదువు= (క్రము శక్‌నే; 
వర్షత్‌+అంబుదము (క్రియన్‌= వర్షించే మేఘం మాదిరిగా; అట్టు= ఆ విధంగా; ఆ, స్ఫురిత+అ'స్తున్‌= ప్రకాశించే బాణాలు 
కలవాడైన ఆ; పార్టున్‌= అర్జునుడిని; అతి+ఉద్దుర= మిక్కిలి భయంకరమైన; బాణసమ(గ్రుండ+ఐ= బాణాలతో నిండినవాడైన; 
'రోణుండు= (ద్రోణాచార్యుడు; పొదివెన్‌= 'క్రమ్ముకొన్నాడు. 


తాత్పర్యం: కిరణాలతో అందంగా కన్పించే సూర్యుడిని వర్షించే మేఘం (క్రమ్ముకొన్నట్టు, ప్రకాశించే బాణాలతో 
ఒప్పిన అర్జునుడిని మిగుల భయంకరమైన బాణాలతో కూడుకొని ఉన్న ద్రోణాచార్యుడు కమ్ముకొన్నాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 


వ. _పొదివిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొందజాకృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు 
మునింగిన ట్లయ్యె; నిబ్బంగి నక్కిరీటి కుమారుండయ్యును వృద్ధుండగు గలశ భవునిం గడవంజాలక చిక్కువడి 
యున్నం జూచి విచారించి యచ్యుతుం డతని కి ట్లనియె. 67 


3డ్నడ్న శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పొదివిన= (క్రమ్ముకొన్న; ఆ+గురు= ఆ ఆచార్యుడైన ద్రోణుడి; ప్రాపునన్‌= అండతో; భవదీయ సైనికులు= 
నీ సేన; కొందజు= కొంతమంది; ఆ+కృష్ణులన్‌+*చేరి= ఆ శ్రీకృష్ణార్దునులను చేరి; పరా(క్రమించుట= సామర్థ్యం చూపటం; 
గుండ్డుదేలి బెండ్డు మునింగినట్టు= గుండ్రాళ్ళు తేలి బెండులు నీటిలో మునిగిపోయిన విధంగా; అయ్యెన్‌= అయింది; ఈ+భంగిన్‌= 
ఈ విధంగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; కుమారుండు+అయ్యున్‌= వయసులో ఉన్నవాడయినప్పటికీ; వృద్దుండు+అగు= ముసలి 
అయిన; కలశభవున్‌= (ద్రోణుడిని; కడవన్‌+చాలక= అతి(క్రమించలేక; చిక్కుపడి ఉన్నన్‌= కష్టపడి ఉండగా; చూచి; విచారించి= 
యోచించి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు క్రమ్ముకోగా, ద్రోణుడి అండతో నీ సైనికులు కృష్ణార్జునులను ఎదుర్కొని పరా[క్రమించటం 


బెండ్డు మునిగి గుండ్డు తేలాడినట్టుగా ఉన్నది. అపుడు యువకుడైనా అర్జునుడు (ద్రోణాచార్యుడిని దాటి 
పోలేకపోయాడు. అపుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: 


క.  'రిత్త దడవు గాకుండంగ । నిత్తజి నాచార్యుతోడి యీ సుడిగి వెసం 

జొత్తము శకటవ్యూహము । చిత్తంబున నొండు దలయు సేర్ప్వకు మింకన్‌. 68 
ప్రతిపదార్థం: రిత్త= వ్యర్థంగా; తడవు= ఆలస్యం; కాకుండ(/న్‌= కాకుండా; ఈ+తటిన్‌= ఈ సమయంలో; ఆచార్యుతోడి= 
ఆచార్యుడి మీది; ఈసు+ఉడిగి= అసూయ వదలివేసి; వెసన్‌= వెంటనే; శకట వ్యూహమున్‌= శకట వ్యూహంలోనికి; చొత్తము= 
'ప్రవేశింతాము; చిత్తంబునన్‌= నీ మనస్సులో; ఒండుదలయు= వేరే యోచనను; ఇంకన్‌ చేర్చకుము= ఇంక చేరనీయవద్దు. 
తాత్పర్యం: 'అనవసరంగా ఆలస్యం కానీయకుండా ఇప్పు డాచార్యుడి మీది ఈసును వదలి, మనసులో వేరే 
యోచన లేకుండా ఈ శకటవ్యూహంలోనికి వెంటనే ప్రవేశించుదాము. 


అర్జునుండు దోణాచార్యుల నతిక్రమించి కురుసైన్యంబు సొచ్చుట (సం. 7-66-30) 


చ. అనవుడు. గ్రీడి 'నీదు హృాదయంబున నెయ్యది దోంచెం గృష్ట! దా 

నిన తగ6 జేయువాండి నని నెమ్మిగం బల్కినం బ్రీతి. గుంభజ 

న్మునకు బ్రదక్షిణంబుగ సముద్దతి నాతండు దేరు వోవని 

చ్లిన శరజాలముల్‌ వర6గ6 జేయుచు బార్జుండు వోవుచుండం.గన్‌. 69 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; క్రీడి= అర్జునుడు; కృష్ణ; నీదు హృదయంబునన్‌= నీ మనస్సులో; ఏ+అది 
తోంచెన్‌= ఏమి తోచిందో; దానిన= దానినే; తగన్‌+చేయువాండన్‌= తగునట్టు చేస్తాను; అని నెమ్మిగన్‌*పల్కినన్‌= అని ప్రీతిగా 
చెప్పగా; ఆతండు= కృష్ణుడు; ప్రీతిన్‌= (ప్రేమతో; కుంభజన్మునకున్‌= ద్రోణుడికి; సముద్దతిన్‌= గర్వంతో; ప్రదక్షిణంబుగన్‌= 
సవ్యంగా; తేరుపోవనిచ్చినన్‌= తేరును పోనీయగా; శరజాలములన్‌= బాణాల గుంపులను; పరంగన్‌+చేయుచున్‌= వేస్తూ; పార్ణుండు= 
అర్జునుడు; పోవుచున్‌+ఉండంగన్‌= వెళ్ళుతుండగా. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడి మాటలకు అర్జునుడు “కృష్ణా! నీ మనసుకు తోచినట్టు చేయుము. దానికి తగినట్టు నేనూ 
చేస్తాను" అని ప్రీతిగా చెప్పాడు. అంత శ్రీకృష్ణుడు సగర్వంగా తేరును (ద్రోణుడికి ప్రదక్షిణంగా పోనిచ్చాడు. 
అర్జునుడు బాణవర్షం కురిపించి పోతూఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. కనుంగొని నవ్వుచు భారద్వాజుండు. 70 


తాత్పర్యం: (అర్జునుడి పోకను) చూచి (ద్రోణుడు నవ్వుతూ. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 3డ్తీ5్‌ 


క.  'కలవే యెందును నిట్టివి? ।; బలసూదనతనయ! పగజి6 బరిమార్వక వి 
ఛచ్చలవిడి. బ్రతిష్టితు. డవుగ6 । దలంచెదు పోలు నొకొ!' యనుచు. దగిలె. బిజుందన్‌. 71 


ప్రతిపదార్థం: బలసూదనతనయ!= ఇంద్రుడి కుమారుడా! ఇట్టివి= ఇపుడు నీ చేస్టవంటివి; ఎందును గలవే?= ఎక్కడైనా ఉన్నాయా?; 
పగణన్‌= శత్రువులను; పరిమార్చక= చంపక; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; ప్రతిష్టితుండవుగన్‌= నిలదొక్కుకున్నవాడవుగా, శాశ్వతుడవుగా; 
తలంచెదు= తలచుకొంటున్నావు; పోలున్‌+ఒకొ!= ఇది తగునా!; అనుచున్‌; పిుందన్‌ తగిలెన్‌= వెంబడించాడు. 


తాత్పర్యం: 'అర్జునా! ఇటువంటివి! ఎక్కడైనా ఉన్నాయా? శత్రువును చంపకుండా స్వేచ్చగా (నీవు) శాశ్వతుడ 
వనుకొంటున్నావు.' “ఇది తగునా” అంటూ ద్రోణు డతనిని తరిమినాడు. 


వ. ధనంజయుండును. 72 
తాత్సర్యం: అర్జునుడును. 


క. గురు6 డవు గాక పగతుండవె? । దురమునఈ. గుపితుండగు ని న్నెదుర్శొన నాకొ 
క్కరునకు శక్యమె? యా । పురహరున కగుం గాక! యనుచు నరుగుచు నుండెన్‌. 73 


పతిపదార్దం: గురుండవుకాక పగతు6డవె?= (నాకు) గురుడివి కాక శత్రుడవా?; దురమునన్‌= యుదంలో; కుపితుండు+అగు= 
8 ఇ ఈ ఠా 

కోపగించిన; నిన్నున్‌= నిన్ను; ఎదుర్కొనన్‌= ఎదుర్కొనటానికి; నాకున్‌+ఒక్కరునకున్‌ శక్యమె?= నా ఒక్కడికి సాధ్యమా?; ఆ 
పురహరునకున్‌= ఈశ్వరుడికి; అగున్‌+కాక= సాధ్యమగునుగాక!; అనుచున్‌= అంటూ; అరుగుచున్‌+ఉండెన్‌= వెళ్ళుతున్నాడు. 


తాత్పర్యం: “(అర్జునుడు (ద్రోణుడితో) నాకు గురుడవు కాక శత్రుడవా? యుద్ధంలో కోపగించిన ని 
న్నెదుర్కొనటానికి నాకు సాధ్యమా? అది శివుడికొక్కడికే సాధ్యం” అని వెళ్ళసాగాడు. 


వ. ఇవ్విధంబున సైన్యంబు సొచ్చు నా సవ్యసాచి చక్రరక్షకులగు పాంచాల కుమారులు యుధామన్యుండును 
నుత్తమౌజుండును దోడన వచ్చి చొచ్చి; రప్పుడు కృతవర్మయుం గాంభోజుండును శ్రుతాయువు(. దమతమ 
యున్న చోట్లన యుండి తలలెత్తి చూచి కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబున. గవ్వడి వెనుకం 
గలశభవు రాకయుం గని యుత్సాహంబు మిగిలి తగులువడ నడ్డపడుటకు నప్పళ౪ంచుచుండ నప్పు 
డప్పాండవ వీరునిం గేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభృతులు వొదివి రెవ్వ; రెట్లు వొదివినం 
బ్రతిజ్ఞాతత్పరుం డగు న న్నరుండు సామజంబు సరోవరంబు దజీయం జొచ్చు తెజింగున నబ్బల ప్రకరంబు 
బడలువడం జేయుచుం బోవం బోవ. 74 


ప్రతిపదార్దం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; సైన్యంబు చొచ్చు= సేనలోకి దూరు; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడి; చక్రరక్షకులు 
+అగు= తేరును కాపాడేవారైన; పాంచాల కుమారులు= [ద్రుపదుడి కుమారులు; యుధామన్యుండును, ఉత్తమౌజుండును= ఈపేర్దు 
కలవారు; తోడన్‌+అ వచ్చి= కూడా వచ్చి; చొచ్చిరి= (ఢేనలోనికి) చారపడ్డారు; అప్పుడు= ఆ సమయాన; కృతవర్మయున్‌; కాంభో 
జుండునున్‌; శ్రుతాయువున్‌; తమ తమ ఉన్న చోట్టన ఉండి= తమ తమ స్టానాలలోనే ఉండి; తలలు+ఎత్తి చూచి= తలలు 
పైకెత్తి చూచి; కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబునన్‌= కపిధ్వజమూ, వేదికా, జెండాలు కారణంగా; కవ్వడి వెనుకన్‌= అర్జునుడి 
వెనుక; కలశభవు రాకయున్‌+కని= ద్రోణుడు రావటమును చూచి; ఉత్సాహంబు మిగిలి= ప్రయత్నంతో అతిశయించి; తగులు 
వడన్‌+అడ్డపడుటకున్‌= వెంటపడి అడ్డుకొనటానికి; అప్పళించుచున్‌+ఉండన్‌= ఆరాటపడుతూ ఉండగా; అప్పుడు; ఆ+ పాండవ 
వీరుని= ఆ అర్జునుడిని; కేకయ, ప్రభద్రక, నారాయణ గోపాల ప్రభృతులు= ఈ మొదలైన వారు; పొదివిరి= కమ్ముకొన్నారు;ఎవ్వరు+ఎట్టు 


346 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పొదివినన్‌= ఎవ్వరే విధంగా కమ్ముకొన్నా; ప్రతిజ్ఞా తత్పరుండు+అగు= తన శపథంమీద పట్టుదల కలవాడైన; ఆ+నరుండు= ఆ 
అర్జునుడు; సామజంబు= ఏనుగు; సరోవరంబు దజియన్‌+చొచ్చు తెజంగునన్‌= తామరకొలనులో ప్రవేశించిన విధంగా; 
ఆ+బల'్రకరంబున్‌= ఆ సైన్య సమూహాన్ని; బడలువడన్‌+చేయుచున్‌= ఆయాస పడేటట్టుగా చేస్తూ; పోవన్‌+పోవన్‌= పోగా పోగా. 
తాత్పర్యం: ఈ ప్రకారంగా సేనా సమూహంలో దూరిన అర్జునుడికి చక్రరక్షకులుగా పాంచాలరాజ కుమారులు 
యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడా వచ్చి చేరారు. అపుడు కృతవర్మ, కాంభోజుడు, శ్రుతాయువు మొదలైన వారు 
తలలెత్తి చూశారు. వారి వారి రథకేతనాలు గుర్తింపుగా ద్రోణార్జునులను గుర్తించి ఉత్సాహంతో అడ్డుకొనటానికి 
ఆరాటపడుతూ ఉండగా, కేకయ భద్రకాదులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అయినా, తన ప్రతిజ్ఞను నిలుపుకొనటానికి 
నిశ్చయించి అర్జునుడు తామరమడుగులో ప్రవేశించు ఏనుగు వలె ఆ సైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ కదిసి శరాసన గురు డిరు । వది యేనుశరంబు లేయం. బార్జుండు వానిం 

గుదియించి విశాలాస్య । ప్రదరము లడరింప€ గుంభభవు డెడ€ ద్రుంచెన్‌. 75 
ప్రతిపదార్థం: కదిసి= దగ్గరకు చేరి; శరాసన గురుండు= ధనురాచార్యుడైన (ద్రోణుడు; ఇరువది ఏను శరంబులు+ఏయన్‌= 
ఇరవై ఐదు బాణాలతో కొట్టగా; పార్భుండు= అర్జునుడు; వానిన్‌ కుదియించి= ఆ బాణాలను మరలించి; విశాలాస్య ప్రదరములు= 
పెద్దవైన మొగాలతో ఉన్న బాణాలను; అడరింపన్‌= వేయగా; కుంభసంభవుండు= ద్రోణుడు; ఎడన్‌= దూరాన; (త్రుంచెన్‌= వాటిని 
ముక్కలు చేశాడు. 
తాత్పర్యం: దగ్గరికి వచ్చి ద్రోణుడు ఇరువది అయిదు బాణాలతో కొట్టగా అర్జునుడు వాటిని త్రిప్పి కొట్టాడు. 
అర్జును డేసిన పెనుముఖాలు గల బాణాలను మధ్యలోనే ద్రోణుడు (త్రుంచాడు. 
క. విజయుం డను శైలము గల । శజ ధారాధరము గప్పె శరవృష్టి మహా 

ద్విజు నత6 డేయక కడున । క్కజముగ నయ్యంపసోన గ్రక్కున మానెన్‌. 76 


ప్రతిపదార్థం: విజయుండు+అను శైలమున్‌= అర్జ్హునుడనే కొండను; కలశజ ధారాధరము= ద్రోణుడనే మేఘం; శరవృష్టిన్‌= 
అంపవానతో, జలవృష్టితో; కప్పెన్‌= 'క్రమ్మివేసింది; అతండు= ఆ అర్జునుడు; మహాద్విజున్‌= (బ్రాహ్మణ (శ్రేష్టుడిని (ర్రోణుడిని); 
ఏయక= కొట్టక (అనగా ఎదురేయక); కడున్‌+అక్కజముగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; ఆ+అంపసోనన్‌= ఆ బాణవర్దాన్ని; 
(గ్రక్కునన్‌= త్వరగా; మాన్స్ఫెన్‌= ఆపాడు. 

తాత్పర్యం: అర్జునుడనే కొండను (ద్రోణుడనే మేఘం బాణవర్షంతో కప్పింది. కాని ఆ మహాద్విజుడిని ఎదురు 
దెబ్బతీయకుండా ఆశ్చర్యంగా ఆ అంపవానను మాన్సాడు. 


నిశేషం: అలం: ఉపమ. రూపకం. శరవృష్టి - అనుచో శ్లేషము. 


ఆ. మటథీయు నిరువదేను మార్గణంబుల నరు । దెబ్బదింటం గృష్టు నుబ్జి యేసి 
గురుండు నారసముల. గురియంగ నవి యాగ । నలవి గామి నతండు నతండు నొచ్చి. "77 


ప్రతిపదార్థం: మతియున్‌= ఇంకను; ఇరువది+ఏను= ఇరవై అయిదు; మార్గణంబులన్‌= బాణములతో; నరున్‌= అర్జునుడిని; 
డెబ్బదింటన్‌= డెబ్బయితో; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; ఉబ్బి ఏసి= విజృంభించి కొట్టి; గురుండు= ద్రోణుడు (ధనురాచార్యుడు); 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 37 


నారసములన్‌= వాడి బాణాలను; కురియంగన్‌= (వానవలె) కురిపించగా; అవి= ఆ బాణాలు; ఆ౮౫న్‌= ఆపటానికి; అలవికామిన్‌= 
సాధ్యంకాకపోవటంచేత; అతండున్‌+అతండున్‌= కృష్ణార్జునులు; నొచ్చి= బాధపడి. 


తాత్పర్యం: ధనురాచార్యుడు ఇరవై అయిదు బాణాలతో అర్జునుడిని, డెబ్బెతో శ్రీకృష్ణుడిని కొట్టటమేకాక వాడి 
బాణాల వాన కురిపించాడు, ఆ బాణవర్షం ఆపటానికి వీలు కాక ఆ ఇర్వురు బాధపడ్డారు. 


వ. _ అమ్మేటివిలుకాని వంచించి కృతవర్ముని సైన్యంబు సొచ్చుటయు, నగ్గురుండు సేయునది లేక సేనాముఖ 
రక్షణంబునకుం జనియె; నప్పార్ధుని మార్కొని కృతవర్మ పదియమ్ము లేసిన నక్కిరీటి యొక్కవాల మ్మురమ్మున 
నాటించి మజియును నారాచత్రయంబున నొప్పించె; నా భోజపతి యన్నరనారాయణులం గనుంగొని 
నవ్వుచు నిరువదేసేసి తూపులం బరగించిన ధనంజయుం డతని ధనువుందునిమి యేకవిశంతి విశిఖంబుల 
నొప్పించిన, నొండు కోదండంబు గొని హార్దిక్యుండు బాణ పంచక యుగంబు వివ్వచ్చు వక్షంబున గ్రుచ్చె; నప్పు 
డా సవ్యసాచిం జూచి యితండు దవులు వడియె నిది గా దని తలంచి దామోదరుండు. 78 


ప్రతిపదార్థం: ఆ+మేటి విలుకానిన్‌ వంచించి= ఆ పెద్దవిల్లు కలవాడైన (గొప్పవీరుడు) వాడిని మోసగించి; కృతవర్ముని సైన్యంబు 
చొచ్చుటయున్‌= కృతవర్మ (నాయకుడుగా గల) సైన్యంలో ప్రవేశించుటయు; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; చేయునది లేక= 
ఏమీ చేయలేక; సేనాముఖరక్షణంబునకున్‌+చనియెన్‌= సేన మొదలును కాపాడటానికి వెళ్ళాడు; ఆ+పార్భునిన్‌= ఆ అర్జునుడిని; 
మార్కొని= ఎదుర్కొని; కృతవర్మ పదిఅమ్ములు+ఏసినన్‌= కృతవర్మ పదిబాణాలేయగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; 
ఒక్క+వాలమ్ము= ఒక వాడి అయిన బాణాన్ని; ఉరమ్మునన్‌= గుండెలో; నాటించి= (గ్రుచ్చి; మజియును= ఇంకా; 
నారాచత్రయంబునన్‌ నొప్పించెన్‌= మూడు వాడి అయిన బాణాలతో బాధించాడు; ఆ భోజపతి= భోజరాజయిన కృతవర్మ; 
ఆ+నరనారాయణులన్‌+కనుంగొని= ఆ అర్జున కృష్ణులను చూచి; ఇరువదే నేసి తూపులు= ఇరవై అయిదేసి బాణాలను; 
ఏపున్‌+పరంగించినన్‌= శీఘ్రంగా వేయగా; ధనంజయుండు= అర్జునుడు; అతని ధనువున్‌= ఆతడి విల్లును; తునిమి= (త్రుంచివేసి; 
ఏకవింశతి= ఇరవై ఒక్క; విశిఖంబులన్‌= బాణాలచేత; నొప్పించినన్‌= బాధించగా; ఒండు కోదండంబున్‌+కొని= వేరొక విల్లు 
తీసికొని; హార్దిక్యుండు= కృతవర్మ; బాణపంచకయుగంబున్‌= పది బాణాలను; వివృచ్చు వక్షంబునన్‌ (గ్రుచ్చెన్‌= అర్జునుడి గుండెలో 
(గ్రుచ్చాడు; ఆ+వీరుండును= ఆ అర్జునుడు; తదీయ= హార్చిక్యుడి; స్తవాంతరంబునన్‌= చనులమధ్యగా; తొమ్మిది అంబకంబులు 
దూర్చెన్‌= తొమ్మిది బాణాలను (గ్రుచ్చాడు; అప్పు డా సవ్యసాచిన్‌+చూచి= అపు డా అర్జునుడిని చూచి; ఇతండు= అర్జునుడు; 
తవులు పడియెన్‌= చిక్కు పడ్డాడు; ఇది కాదని తలంచి= ఈ పద్దతి కాదని తలచుకొని; దామోదరుండు= శ్రీకృష్ణుడు. 
తాత్సర్యం: ఆ గొప్ప విలుకాడిని మోసగించి కృతవర్మ సైన్యంలోనికి చొరబడ్డాడు. అపుడు తాను చేయగలిగిన 
దేమీ లేదని (ద్రోణుడు మొగ్గరం మొనకు వెళ్ళాడు. కృతవర్మ అర్జునుడిని ఎదుర్కొని పది బాణాలతో కొట్టగా అర్జునుడు 
ఒక పదునైన బాణాన్ని అతని ఎదలో నాటాడు. అంతేకాక మరో మూడు బాణాలతో కూడ నొప్పించాడు. 
కృతవర్మ్శకృష్ణార్దునులను చూచి నవ్వుతు ఒక్కొక్కరి మీద ఇరువది బాణాలు వేయగా, అర్జునుడు అతని ధనుస్సును 
(త్రుంచి, ఇరువది ఒక్క బాణాలతో, అతనిని నొప్పించాడు. తరువాత కృతవర్మ వేరొక ధనుస్సు తీసుకొని పదిబాణాలు 
అర్జునుని ఎదలో నాటుకొనేటట్టు కొట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూచి, ఇతడు చిక్కున పడ్డాడు. ఇది పద్ధతి 
కాదు అని ఆలోచించి 

క. “'తడవయ్యె నితండు మన 3 । క్కడి బంధుం? డేల కృప దెగంబాజుము' నా 


వుడు. గీలెడసిన జంత్రము । వడువున6 బడ నేసి నతని వాసవి యధిపా! 79 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! (ధృతరాష్ష్ట్రా; తడవు+అయ్యెన్‌= ఆలస్యమైనది; ఇతండు= ఈ కృతవర్మ; మనకున్‌+ఎక్కడి 
బంధుండు?= ఎక్కడి బంధువయ్యా! (అనగా శ్వత్రుపక్షంవాడు కనుక మనకు బంధువు కాడు); ఏల కృప?= ఎందుకు జాలి?; 


348 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తెగన్‌+పాటుము= తెగవేయుము (చంపుము); నావుడున్‌= అని శ్రీకృష్ణు డనగా; కీలు+ఎడసిన జంత్రము వడువునన్‌= కీలు 
(సీల); తొలగించిన యంత్రం మాదిరి; అతనిన్‌= ఆ కృతవర్మను; వాసవి= అర్జునుడు; పడనేసెన్‌= క్రింద పడేటట్టు కొట్టాడు 
(అనగా చనిపోయేటట్టు). 

తాత్పర్యం: శ్రీకృష్ణుడు 'ఆలస్యమౌతూ ఉన్నది. వీ డెక్కడి బంధువు? త్వరగా పడవేయు” మని అర్జునుడిని 
హెచ్చరించగా, వెంటనే అతడు ఆ కృతవర్మను నేలపై పడేటట్టు చేశాడు. 

వ. ఇట్లు భోజపతిం గ్రూరనారాచంబుల మూర్చితుం జేసి. 80 
తాత్పర్యం: ఆ విధంగా భోజరాజైన కృతవర్మను వాడిబాణాలతో మూర్చిల్లేటట్టుగా చేసి. 


తే. కడచి కాంభోజ సైన్యంబు గలంగ6 బెలుచ6 | జొచ్చు వివ్వచ్చు వెనుకన చొరక యుండ 
ముట్టి యాంగె నా కృతవర్మ మూర్చదేటి । వచ్చి రథ చక్ర, రక్షకద్వయము. గడిమి. 81 


ప్రతిపదార్దం: కడచి= అతిక్రమించి; కాంభోజ సైన్యంబు= కాంభోజ దేశపు సేన; కలంగన్‌= కలతచెందగా; పెలుచన్‌+చొచ్చు= 
త్వరగా ప్రవేశించే; వివచ్చు వెనుకన= అర్జునుడి వెనుకనే; చారక ఉండన్‌= ప్రవేశించకుండా; ముట్టి= తాకి; ఆ కృతవర్మ్శ= 
ఆ కృతవర్మ; మూర్చతేజి= మూర్చనుండి లేచి; వచ్చి= వచ్చి; రథ చక్రరక్షక ద్వయమున్‌= రథచ(క్రరక్షకుల నిద్దరినీ; కడిమిన్‌= 
ప్రయత్నంతో; ఆలౌన్‌= ఆపాడు. 

తాత్పర్యం: కాంభోజ సైన్యం కలతచెందేటట్టు ఆ సైన్యంలోకి అతివేగంగా ప్రవేశిస్తున్న అర్జునుడిని అనుసరించకుండా 
ఉండేటట్టు, అతని చ(క్రరక్షకు లిద్దరిని, మూర్చదేరిన కృతవర్మ అడ్డుకొని ఆపాడు. 


న. _ ఇవ్విధంబున నుత్తమౌజుని యుధామన్యుం బోనీక భోజపతి శరచతుష్టయంబును సాయకత్రయంబునుం 
దనువులం గీలించిన, నయ్యిరువురుం బదేసిబాణంబుల నతని నేసి, తత్కోదండంబు దుండంబులు సేసిన 
నతండు. 82 


ప్రతిపదార్హం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారం; ఉత్తమౌజుని, యుధామన్యున్‌= (వీరిర్వురను) ఉత్తమౌజుని, యుధామన్యుని; పోనీక= 
(ముందుకు) పోనీయక; శరచతుష్టయంబును= నాల్గు బాణాలను; సాయకత్రయంబును= మూడు బాణాలను; తనువులన్‌ కీలించినన్‌= 
వారి శరీరాలలో నాటగా; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరునూ; పదేసి బాణంబులన్‌= పదిబాణాలతో (ఒక్కొక్కరునూ పదిబాణాలతో); 
ఆతనిన్‌+ఏసి= వాడిని కొట్టి తద్‌+కోదండంబు= వాడీ విల్లును; తుండంబులు చేసినన్‌= ముక్కలు చేయగా; అతండు= ఆ కృతవర్మ. 


తాత్పర్యం: చక్రరక్షకులైన ఉత్తమౌజుడిని, యుధామన్యుడిని ముందుకుపోనీయకుండా, కృతవర్మ నాల్గు, మూడు 
బాణాలు వారి శరీరాలలో నాటగా, వారు ఒక్కొక్కరు పదేసి బాణాలతో కృతవర్మ విల్టును ముక్కలు చేశారు. 


ఉ. _ వేజొక విల్లు పుచ్చుకొని విండులు రెండును ద్రుంచి మేనులం 
దూఅంగ నేసె బెట్టిదపు. దూపుల వారును వాని యమ్ములన్‌ 
గీజంగ నొండు విండ్లు గొని కిన్మ యెలర్పంగ నేసి రెమ్మెయిం 
దీఅద గండి గాంచి నరు తేరిపథంబున. బోవ వారికిన్‌. 83 


ప్రతిపదార్థం: వేలు+ఒకవిల్డున్‌= మరియొక వింటిని; పుచ్చుకొని= అందుకొని; విండులు రెంటిని= రెండు విండ్లను (అనగా 
ఆ ఇద్దరి విండ్లనూ); త్రుంచి= విరిచి; బెట్టిదపు= భయంకరమైన; తూపులన్‌= బాణాలతో; మేనులన్‌= శరీరాలందు; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 3శ్తం 


దూజంగన్‌+ఏసెన్‌= దూరేటట్టుగా (శరీరంలో చొచ్చేటట్టుగా)కొట్టాడు; వారును= ఆ ఇరువురును; వాని అమ్ములన్‌= అతడి 
బాణాలను; గీజంగన్‌= చీల్చగా; ఒండు విండ్లుగొని= వేరు విండ్లను తీసికొని; కిన్క ఎలర్బంగన్‌= కోపం ఎక్కువకాగా; ఏసిరి= 
కొట్టారు; వారికిన్‌= ఆ ఇద్దరికినీ; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ (ఏ ఉపాయంతోనూ); నరుతేరి పథంబునన్‌= అర్జునుడి తేరు 
పోయే బాటలో; గండికాంచి= సందుచూచి; పోవన్‌= వెళ్ళుటకు; తీఅద= కుదరలేదు. 


తాత్పర్యం: కృతవర్మ వేరొక విల్టు తీసికొని వారి ఇద్దరి విండ్లనూ (త్రుంచివేసి బాణాలతో వారిని నొప్పించాడు. 
వారు కూడా అతడి బాణాలను చీల్చారు. అయినా అర్జునుడి రథం వెళ్ళే మార్గంలో వారు పోలేకపోయారు. 


అర్జునుడు శుతాయుధ ప్రముఖ మహారథికులం జంపుట (సం.7-67-36) 


వ. అట్లు చొచ్చు వివ్వచ్చుం జూచి శ్రుతాయుధుం డను రాజు రభసంబున నెదిర్సి మార్గణ త్రయంబున నేసి 
వాసుదేవునిపై సప్తతి ప్రదరంబులు నిగిడించి. 84 
ప్రతిపదార్థం: అట్టు చొచ్చు వివ్వృచ్చున్‌*చూచి= పై విధంగా దూసికొని చొచ్చే అర్జునుడిని చూచి; శ్రుతాయుధుండు+అను 


రాజు= (శ్రుతాయుధుడనే పేరున్న రాజు; రభసంబునన్‌= వేగంగా; ఎదిర్భి= ఎదురుకొని; మార్గణత్రయంబునన్‌= మూడు 
అమ్ములతో; ఏసి= కొట్టి; వాసుదేవునిపైన్‌= శ్రీకృష్ణుడిమీద; సప్తతి= డెబ్బె; ప్రదరంబులు= బాణాలను; నిగిడించి= సంధించి. 


తాత్పర్యం: ఆ విధంగా దూసికొని పోతూ ఉన్న అర్జునుడిని (శ్రుతాయుధుడనే రాజు ఎదుర్కొన్నాడు. మూడు 
బాణాలు అర్జునుడిమీద, డెబ్బె బాణాలు శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. 


తే. వెడందతూపునం గేతువు వ్రేయం గ్రీడి । నవతి విశిఖంబు లేయ నన్నరవరుండు 

దెబ్బదేనమ్ము లడరింప నుబ్జి విల్లు । ద్రుంచి యుర మేడుశరముల నొంచె నరుండు. 85 
ప్రతిపదార్థం: వెడంద తూపునన్‌= విశాలమైన బాణంతో; కేతువు (వ్రేయన్‌= జెండాను కొట్టగా; (క్రీడి= అర్జునుడు; నవతి= తాంభై; 
విశిఖంబులు= బాణాలను; ఏయన్‌= వేయగా; ఆ+నరవరుండు= ఆ శ్రుతాయుధుడు; డెబ్బది+ఏనమ్ములు= డెబ్బై అయిదు 
బాణాలను; అడరింపన్‌= గుప్పించగా; ఉబ్బి= పెరిగి; విల్లుత్రుంచి= (వాడి) ధనుస్సును (త్రుంచివేసి; ఉరము= (వాడి) గుండెను; 
ఏడు శరములన్‌= ఏడు బాణాలతో; నరుండు= అర్జునుడు; నొంచెన్‌= బాధించాడు. 


తాత్పర్యం: (శ్రుతాయుధుడు అర్జునుడి జెండాను పడగొట్టగా, అర్జునుడు తొంభై బాణాలను అతడిమీద వేశాడు. 
ఆ రాజు డెబ్బై అయిదు బాణాలను అర్జునుడిమీద వేయగా, అర్జునుడు విజృంభించి ఆతడి విల్లు త్రుంచి, ఏడు 
బాణాలతో అతడి గుండెను కొట్టి బాధించాడు. 


క. కోపించి యాతండొండొక । చాపము గొని నవనిశాతసాయకములు బా 

హోపరితలముల నురమున । నేపున నాటుటయు. బార్జు డెలన వ్వొలయన్‌. 86 
ప్రతిపదార్హం: ఆతండు= ఆ (శ్రుతాయుధుడు; కోపించి= కోపంతో; ఒండొక చాపముకొని= వేరొక విల్టును తీసికొని; నవ నిశాత 
సాయకములు= తొమ్మిది వాడిబాణాలు; బాహోపరితలములన్‌= చేతులకు పైభాగాన; ఉరమునన్‌= గుండియలో; ఏపునన్‌= 
గట్టిగా; నాటుటయున్‌= (గ్రుచ్చుటయు; పార్టుండు= అర్జునుడు; ఎలనవ్వు+ఒలయన్‌= చిరునవ్వు కలుగగా. 
తాత్పర్యం: (శ్రుతాయుధుడు కోపంతో ఇంకొక విలు తీసికొని తొమ్మిది పదునైన బాణాలతో అర్జునుడి బాహువుల 
పైభాగాన గుండెలో దట్టంగా నాటేటట్టు వేశాడు. అపు డర్జునుడు చిరునవ్వుతో (తరువాతి పద్యంతో అన్వయం). 


350 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఉ సారథిం గూల్చి యశ్వముల. జంపి తదంగములందు సప్తతి 
క్రూరశిలీముఖంబు లతిఘోరముగాం దొర(గింప€ బ్రస్పుర 
ద్భూరి గదాభిరాము6 డయి దుర్దమ లీల రథంబు డిగ్గి యా 
ధీర గుణోత్తరుం డతని తేరిదెసం గవిసెం రయంబునన్‌. 87 


ప్రతిపదార్థం: (అర్జునుడు చిరునవ్వుతో); సారథిన్‌+కూల్చి= (శ్రుతాయుధుడి తేరు తోలువాడిని చంపి; తద్‌+అంగములందున్‌= 
వాని శరీరం మీద; సప్రతి= డెబ్భె; క్రూరశిలీముఖంబులు= వాడిబాణాలను; అతి ఘఫోరముగాన్‌= మిక్కిలి భయంకరంగా; తొరం 
గింపన్‌= ప్రవాహం మాదిరి వేయగా; ప్రస్ఫురత్‌= బాగా కనిపించే; భూరిగదా= పెద్ద గదతో; అభిరాముండు+అయి= (వర్షింప 
తగిన విధంగా) అందగాడయి; దుర్రమలీలన్‌= అణచటానికి వీలుకాని చేష్టతో; రథంబు  డిగ్గి= తేరు దిగి; ఊదిరగుజపఉత్రకుందుణ 
ధీరగుణంతో (శ్రేష్టడయిన ఆ అర్జునుడు; రయంబునన్‌= వేగంగా; అతని తేరిదెసన్‌= అతడి తేరుండే దిక్కునకు; కవిసెన్‌= 
కమ్ముకొన్నాడు. 

తాత్పర్యం: (అర్జునుడు) చిరునవ్వుతో (శ్రుతాయుధుడి సారథిని చంపాడు. తేరి గుర్రాలను చంపాడు. డెబ్బె 
వాడిబాణాలతో అతడి శరీరాన్ని తూట్టు పొడిచాడు. అపు డాతడు భయంకరమైన గదను తీసికొని, తేరు దిగి, 
శీఘ్రంగా అర్జునుడి తేరుండే వైపు విజృంభించాడు. 


వ. ఆరాజు వరుణ తనయుం డనియు, నగ్గద వరుణు వరంబున వచ్చిన దనియు, దాని నిచ్చునప్పుడు 'దీని 
ధరించినవాడు రిపుల కజేయుండగు€ బోటెక్కించుకొనని వానిమీందం బ్రయోగించిన వానిన మరలి 
వధియించు' ననియు చెప్పె ననియును బెద్దలవలన విందుము. 88 


ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ (శ్రుతాయుధుడు వరుణ తనయుండు+అనియున్‌= వరుణుడి కుమారుడనీ; ఆ+గద; వరుణ 
వరంబునన్‌+వచ్చినది+అనియున్‌= వరుణుడి వరంచేత ఆ గద వచ్చిందనీ; వరుణుండు= వరుణుడు; అతనికిన్‌= ఆశ్రుతాయుధు 
నికి; దానిన్‌+ఇచ్చునప్పుడు= ఆ ఆయుధాన్ని ఇచ్చేటపుడు; దీనిన్‌ ధరించినవా6ండు= దీనిని చేతకలవాడు; రిపులకున్‌= శత్రువులకు; 
అజేయుండు+అగున్‌= జయింపరానివాడవుతాడు; పోటెక్కించుకొననివానిమీందన్‌= ఆయుధాన్ని ఎక్కుపెట్టనివాడిమీద; 
'ప్రయోగించినన్‌= వేసిన; వానిన= వాడినే; మరలి వధియించున్‌+అని చెప్పెన్‌+అని= తిరిగిపోయి చంపునని చెప్పెనని; పెద్దలవలనన్‌ 
విందుము= పెద్దల మూలంగా విన్నాము. 


తాత్పర్యం: ఆ యుద్దం చేసే రాజు శ్రుతాయుధుడు వరుణుడి కుమారుడని, అతడి చేతిలోని గద వరుణుడి 
దయతో వచ్చిందని, 'దానిని చేతబట్టిన వాడు శత్రువులకు జయింపశక్యంకాని వాడౌతాడని, యుద్ద సన్నద్దుడు కానివాడి 
మీద దాన్ని ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి ప్రయోగించిన వాడినే హతమారుస్తుందని పెద్దలు చెప్పగా విన్నాము. 


ఉ. కాలము ప్రాప్తమైన మది గానండ! యన్నియమంబు మేదినీ 
పాలకు డప్పు డట్లగుట6 బంకజనాభుని వైచె నాతం డా 
భీల గదం దదంసమునం. బెట్టిన నూతన బుష్పమాలయుం 


బోలి వెలింగెం గాని యది భూవర! నొంపద యించుకేనియున్‌. 89 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ఓ ధృతరాషష్ట్రా! అని సంజయుడన్నాడు); కాలము= సమయం (చావు); ప్రాప్రము+ఐనన్‌= 
సిద్దమైతే; మదిన్‌= మనసులో; ఆ+నియమంబున్‌= నియమాన్ని (అనగా తనగదకున్న నియమాన్ని); మేదినీపాలకుండు= రాజు 
(శుతాయుధుడు); కానండు+అ= గుర్తించలేకపోయినాడు; అప్పుడు= ఆ సమయంలో; అట్టు+అగుటన్‌= అందువలన; ఆతండు= 
ఆ రాజు; ఆభీల= భయంకరమైన; గదన్‌= గదచేత; పంకజనాభునిన్‌= పద్మనాభుడైన శ్రీకృష్ణుడిని; వైచెన్‌= కొట్టాడు; అది= 
ఆ గద; తద్‌+అంసమునన్‌= అతడిభుజంమీద; పెట్టినన్‌ నూతన పుష్పమాలయున్‌ పోలి= కొత్తగా అలంకరించిన పూలమాలవలె; 
వెలింగెన్‌= వెలిగింది; కాని; ఇంచుకేనియున్‌= కొంచెమైనా; నొాంపదు+అ= బాధించనే బాధించదు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 351 


తాత్పర్యం: కాలం దాపురిస్తే నియమాలు ఏవీ జ్ఞాపకానికిరావు; అందువలన ఆ (శ్రుతాయుధుడు తన గదతో 
శ్రీకృష్ణుడిని కొట్టాడు. ఆ భయంకరమైన గద దెబ్బ ఆయన నేమీ చేయకుండా మెడలో క్రొత్తగా అలంకరించిన 
పూలమాలవలె వెలిగింది. 


వ. ఇట్లు గోవిందునకు. గుసుమాభరణంబై పొలిచి యా క్షణంబ. 90 
తాత్పర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడికి పూలమాలగా ఒప్పి వెంటనే. 
ఆ. _ అశని కరణి వచ్చి యా శ్రుతాయుధునిపై ।; నమ్మహోజ్వలాయుధమ్ము వడిన 

బార్జు చేత మున్ను బాహులు దెగిపడ్డ |; యతండు కొండ గూలినట్లు కూలె. 91 


ప్రతిపదార్హం: అశనికరణి వచ్చి= వజ్రాయుధం మాదిరి వచ్చి; ఆ శ్రుతాయుధునిపైన్‌= ఆ శ్రుతాయుధుడి మీద; ఆ+మహా+ఉజ్జ్వల= 
ఆ మిక్కిలి ప్రకాశించే ఆయుధమ్ము పడినన్‌= ఆయుధం పడగా; పార్టుచేతన్‌= అర్జునుడి వలన; మున్ను= అదివరకే; బాహులు 
దెగిపడ్డ అతండు= చేతులు తెగిపడి ఉన్న వాడు; కొండ కూలినట్టు= కొండకూలి (క్రిందపడినట్టు; కూలెన్‌= కూలిపడిపోయాడు. 
తాత్పర్యం: (శ్రుతాయుధుడు విసిరిన గద, వజ్రాయుధం మాదిరి తిరిగి వచ్చి అతడి మీదనే పడింది. అంతకు 
ముందే అర్జునుడిచేత చేతులు తెగగొట్టబడి ఉన్న [శ్రుతాయుధుడు కొండకూలిన విధంగా కూలిపడ్డాడు. 
విశేషం: అలం: ఉపమ. ఇంద్రుడి వజ్రాయుధం కొండల రెక్కలను ఖండించేది. అప్పుడు కొండ నేల కూలేది, అయితే ఇక్కడ 
వజ్రాయుధంవంటి అతని ఆయుధంచేత అంతకుముందే బాహువులు తెగిపడిన (శ్రుతాయుధుడు నేల కూలాడు. 

వ. ఇట్లు వరుణతనయుండు పడిన గనుంగొని. 92 
తాత్పర్యం: ఈ విధంగా వరుణకుమారుడు పడిపోగా చూచి. 


క. అచ్చటి బలములు బ్రభువులు । నచ్చెరువును భయము మనములం దడరంగా 

విచ్చిన నట చనియెడు వి । వ్వచ్చుని గాంభోజవిభుండు వడి మార్కొనియెన్‌. 93 
ప్రతిపదార్థం: అచ్చటి బలములు= అక్కడి సైన్యాలు; ప్రభువులు= రాజులు; అచ్చెరువును భయము= ఆశ్చర్యమూ, భయమూ; 
మనములందున్‌= మనస్సులలో; అడరంగాన్‌= ఎక్కువకాగా; విచ్చినన్‌= చెదరిపోగా; అట చనియెడు= ఆ మార్గాన వెళ్ళుతున్న; 
వివృచ్చునిన్‌= అర్జునుడిని; కాంభోజవిభుండు= కాంభోజరాజు; వడిన్‌= శీఘ్రంగా; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఆ చోట ఉన్న సైన్యాలు, రాజులు ఆశ్చర్యమూ, భయమూ మనస్సులలో ఎక్కువై విచ్చిపోగా, అపు 
డాదిక్కున పోయే అర్జునుడిని కాంభోజరాజు ఎదుర్కొన్నాడు. 
వ. ఇట్లు మార్కొనుటయు. 94 
తాత్పర్యం: ఈ విధంగా ఎదుర్కొనగా. 


సీ. _ అర్జునుం డతని నేడమ్ముల నేసినం। బదియేను శరములం బార్జుం గృష్టు 
విశిఖత్రయమున నవ్విభు. డేయ నాతని । విజయు డస్త్రద్వయ విహతుం జేయ, 
బాణముల్‌ మూంటను బటుశక్తి. గ్రీడి నొ । ప్పించి కాంభోజుండు పేర్పి యార్టైె; 
నరుం డల్గి వెసం బదునాలుగు దూపుల । సూతాశ్వకోదండ కేతనముల. 


352 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. _గూల్చి దొడ్డ నారసమున గుండెకాయ । వగుల బెట్టేయుటయు, నతిప్రబల పవన 
భూరి రయమున గూలు మహీరుహంబు । తెజ6గు దోంప సుదక్షిణు. డొఅలి కెడసె. 95 

ప్రతిపదార్థం: అర్హునుండు+అతనిన్‌= అర్జును డా కాంభోజరాజును; ఏడు+అమ్ములన్‌+ఏసినన్‌= ఏడు బాణాలతో కొట్టగా; పదిఏను 

శరములన్‌= పదునైదు బాణాలతో; పార్టున్‌= అర్జునుడిని; విశిఖత్రయమునన్‌= మూడు బాణాలతో; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; 
అ+విభుండు= ఆ కాంభోజరాజు; ఏయన్‌= కొట్టగా; ఆతనిన్‌= ఆ రాజును; విజయుండు= అర్జునుడు; ఆ(స్త్రద్వయవిహతున్‌+చేయన్‌= 
రెండు బాణాలతో పడగొట్టగా; పటుశక్తిన్‌= తీవ్రమైన బలంతో; కాంభోజుండు= కాంభోజరాజు; బాణముల్‌ మూ6ంటను= మూడు 
బాణాలతో; ్రీడిన్‌= అర్జునుడిని; నొప్పించి= బాధించి; పేర్చి ఆర్బెన్‌= విజృంభించి సింహనాదం చేశాడు; నరుండు= అర్జునుడు; 
అల్లి= కోపించి; వెసన్‌= వేగంతో; పదునాలుగు తూపులన్‌= పదునాలుగు బాణాలతో; సూత+అశ్చ కోదండ కేతనములన్‌= సారథిని, 
వింటినీ; తేరు గుర్రాలనూ, ధ్వజాన్నీ; కూల్చి= పడగొట్టి; దొడ్డనారసమునన్‌= పెద్ద ప్రాణాంతకమైన వాడి బాణంతో; గుండెకాయ 
పగులన్‌= గుండె పగులగా; బెట్ట్ర+ఏయుటయున్‌= గట్టిగా కొట్టటయు; అతి ప్రబల= మిక్కిలి శక్తిమంతమైన; పవన= గాలియొక్క; 
భూరిరయమునన్‌= పెనువేగంతో; కూలు= పడిపోయే; మహీరుహంబు తెజంగున్‌= చెట్టువలె; తోయన్‌= తోచగా; సుదక్షిణుండు= 

(కాంభోజుడు) సుదక్షిణుడు; ఒటిలి= దొర్హుతూ; కెడసెన్‌= పడిపోయాడు. 

తాత్పర్హం: అర్జునుడు త న్నెదుర్కొన్న కాంభోజరాజును ఏడుబాణాలతో కొట్టాడు. బదులుగా ఆతడు పదిహేను 

బాణాలతో అర్జునుడినీ, మూటితో శ్రీకృష్ణుడినీ వేశాడు. అర్జునుడు రెండు బాణాలతో అతడిని పడగొట్టాడు. వెంటనే 

ఆ రాజు మూడు వాడిబాణాలతో అర్జునుడిని నొప్పించాడు. సింహనాదం కూడా చేశాడు. అంత అర్జునుడు కోపంతో 

పదునాలుగు బాణాలతో అతడి సారథిని, గుర్రాలనూ, వింటినీ, పతాకాన్నీ పడగొట్టాడు. తీవ్రమైన వాడిబాణంతో 

గుండె పగుల కొట్టాడు. ఆ పెనుదెబ్బ తాకిడికి పెనుగాలి వేగానికి నేలకూలే పెద్ద చెట్టువలె కాంభోజరాజు సుదక్షిణుడు 
దొర్హుతూ [క్రింద పడ్డాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. _ఇట్లుకాంభోజపతి వడుటయు శూరసేన శిబి వసాతి ప్రముఖానేకదేశంబుల బలంబు లబ్బలమర్దననందనుం 
జుట్టుముట్టిన, నతండు దజచు వాలంపగముల నాజువేల రథంబుల రూపుమాపినం, గనుకనిం దెరలినం 
గని శ్రతాయువు నయుతాయువును గాండీవి రెండు గెలంకుల సాయక సహస్రంబులు నిగిడించుచుం 
గవిసి; రప్పుడు శ్రుతాయువు చేతి తోమరంబున నొచ్చిన వ్వివ్వచ్చుం బిడుగు వడిన వానిం గొఅవి. జూడిన 
తెథంగున నయుతాయువు నాలోనన శూలంబు వైచి సోలంజేసిన విషాదంబున గరుడధ్వజుండు సొగయ 
నా కపిధ్వజుండు నిజధ్వజదండం బొక్కింత యూ.తగొనిన నక్కురు సైన్యంబుల సింహనాదంబులుం దూర్య 
నినదంబులుం జెలంగె; నంత శౌరి ప్రబోధింపం దేజి ధనంజయుం డైంద్రాస్త్రంబు ప్రయోగించుటయు, నది 
వివిధాయుధాకారంబులం గవిసి నయ్యిరువుర హస్తమస్తక శకలంబులు ధరం దొరంగించి తదనుచరులం 
బంచశతరథిక వీరయోధుల వధియించి చూపఖికు విససయం బాపాదింప నిలింపపతిసుతుండు దథిమికొని 
పోవు తథి నయ్యిద్దణి కొడుకులు నియుతాయువు దీర్చాయువును శోకవేగంబున నరవాయి గొనక 
పయింబడిన నుద్దవిడి గవ్వడి వారలం దండ్రులం గూడ ననిచి మహార్దవంబు గలంచు మందరంబు 
చందంబున నీ బలంబులం దిరుగుడువడం జేయుచు నురవడించు సమయంబున. 96 

ప్రతిపదార్థం: ఇట్టు కాంభోజపతి పడుటయున్‌= ఈ విధంగా కాంభోజరాజు చనిపోగా; శూరసేన; శిబి, వసాతి; ప్రముఖ= మొదలైన; 

అనేకదేశంబుల= నానాదేశాల; బలంబులు= సైన్యాలు; ఆ+బలమర్హన నందనున్‌+చుట్టుముట్టిన= ఆ అర్జునుడిని క్రమ్ముకొనగా; 
అతండు= ఆ అర్జునుడు; తజచు= దట్టమైన; వాలు+అంపగములన్‌= వాడి అయిన బాణసమూహంతో; ఆయువేల రథంబులన్‌; 
రూపుమాపినన్‌= నాశనంచేయగా; కనుకనిన్‌= సంభ్రమంతో (తొందరగా); తెరలినన్‌= తొలగిపోగా; కని= చూచి; (శ్రుతాయువు, 
అయుతాయువును= ఈ పేర్టున్న వారిద్దరూ; సాయక సహహస్రంబులు నిగుడించుచున్‌= వేల బాణాలను గుప్పిస్తూ; గాండీవి= 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 353 


అర్జునుడి; రెండు కెలంకులన్‌= రెండు ప్రక్కలనూ; కవిసిర్ర్‌= కమ్ముకొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; (శుతాయువు= (శుతా 
యువు; చేతి తోమరంబునన్‌= చేతిలో ఉన్న తోమరమనే ఆయుధంతో; నొచ్చిన= బాధితుడైన; వివృచ్చున్‌= అర్జునుడిని; పిడుగు 
పడినవానిన్‌= పిడుగు నెత్తిన పడ్డవాడిని; కొణవిన్‌+చూడిన తెజంగునన్‌= కొరవితో కాల్చినట్టుగా; అయుతాయువు= అయుతా 
యువు; ఆలోనన= అంతలోనే; శూలంబు వైచి= శూలాన్ని వేసి; సోలన్‌+చేసిన= సొమ్మసిల్లచేయగా; విషాదంబునన్‌= దుఃఖంతో; 
గరుడధ్వజుండు= శ్రీకృష్ణుడు; సొగయన్‌= మూర్చిల్లగా; ఆ కపిధ్వజుండు= ఆ అర్జునుడు; నిజధ్వజదండంబు= తన జండా 
కొయ్యను; ఒక్కింత ఊతగొనినన్‌= కొంత ఆధారంగా నిలువగా; ఆ+కురు సైన్యంబుల= ఆ కురుసేనలయొక్క; సింహనాదంబులు 
= సింహనాదాలు; తూర్యనినదంబులు చెలంగెన్‌= తూర్య శబ్దాలు ఒప్పాయి; అంతన్‌= అంతలో; శౌరి= కృష్ణుడు; ప్రబోధింపన్‌= 
మేల్కొలుపగా (అనగా ్రేరేపించగా); తేజి= తెప్పరిల్లి; ధనంజయుండు= అర్జునుడు; ఐంద్రాస్తంబు ప్రయోగించుటయున్‌= 
ఇంద్రదేవతాకమైన బాణాన్ని వేయగా; అది= ఆ అస్త్రం; వివిధ+ఆయుధ+ఆకారంబులన్‌+కవిసి= అనేకాయుధాల రూపాలలో(వచ్చి) 
'క్రమ్ముకొని; ఆ+ఇరువురన్‌= ఆ [శుతాయువు, అయుతాయువులయొక్క; హస్త మస్తక శకలంబులు= చేతుల, శిరస్సుల, ముక్క 
లను; ధరన్‌+తారంగించి= భూమిమీద దొర్లించి; తద్‌+అనుచరులన్‌= వారిని అనుసరించే వారిని; పంచశతరథిక వీరయోధులన్‌= 
అయిదు వందల రథవీరులను; వధియించి= చంపి; చూపణకున్‌= చూచేవారికి; విస్మయంబు+ఆపాదింపన్‌= ఆశ్చర్యం కలిగించగా; 
నిలింపపతి సుతుండు= దేవరాజకుమారుడు (అర్జునుడు); తటిమికొనిపోవుతటిన్‌= తరిమికొనిపోయ్యేటప్పుడు; ఆ+ఇద్దజకొడుకులు= 
ఆ ఇద్దరి కుమారులు; నియుతాయువు దీర్ధాయువు= అను పేర్టున్న వారు; శోకవేగంబునన్‌= దుఃఖంవలన కలిగిన తొందరలో; 
అరవాయిగొనక= సందేహించక; పయిబడినన్‌= తనమీద పడగా; ఉద్దవిడిన్‌= ఎక్కువగా; కవ్వడి= అర్జునుడు; వారలన్‌= ఆ 
ఇద్దరి నీ; తండ్రులన్‌+కూడన్‌= తండ్రులను చేరగా; అనిచి= పంపి (అనగా చంపి); మహార్లవంబున్‌= పెనుసందద్రాన్ని; కలచు= 
కలియబెట్టే; మందరంబు చందంబునన్‌= మందరపర్వతం మాదిరి; నీ బలంబులన్‌= నీ సైన్యాన్ని (కురుసేనను); తిరుగుడువడన్‌= 
కలగునట్టు; చేయుచున్‌= చేస్తూ: ఉరవడించు సమయంబునన్‌= దూకే వేళలో. 


తాత్పర్యం: కాంభోజరాజు పడిపోగా, శూరసేన, శిబి, వసాతి మొదలైనవారు అర్జునుడిని చుట్టుముట్టారు. ఆతడు 
తన అంపవానతో వారి ఆరువేల రథాలను హతమార్చాడు. దానిని చూచి [శ్రుతాయువు, అయుతాయువు అర్జునుడికి 
రెండు ప్రక్కలా చేరి, వేల సంఖ్యలో బాణాలు వేసి అతడిని నొప్పించారు. శ్రుతాయువు ప్రయోగించిన తోమరంతో 
బాధితుడైన అర్జునుడిని, పిడుగునెత్తిన పడినవాడిని కొరివితో కాల్చినట్టు, అయుతాయువు శూలాన్ని విసిరి సొమ్మ 
సిల్లచేశాడు. అది చూచి కృష్ణుడు కూడ సొమ్మసిల్లాడు. అర్జునుడు తన జెండా కొయ్యను ఊతగా గొనగా కురు 
సైన్యాల సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి, అప్పుడు శ్రీకృష్ణుడు ప్రబోధింపగా అర్జునుడు తెప్ప రిల్టుకొని 
ఐంద్రా(స్తాన్ని ప్రయోగించాడు. అది వివధాయుధ ఆకారాలతో విజ్బంభించి [శ్రుతాయు అయుతాయువుల చేతులను 
తలలను ముక్కలు చేసి నేలమీద దొర్లించి, వారి అనుచరులను అయిదువందలమంది రథవీరులను వధించి, 
చూచేవారికి ఆళ్ళర్య 0 కలిగిస్తూ ఉండగా, [శ్రుతాయు అయుతాయువుల సుతులు నియతాయు దీర్చాయువులు 
శోకక్రోధాలతో అర్జునుడి మీదికి విజ్బంభించారు. అర్జునుడు వీరితండ్రుల దగ్గరికే వీళ్లను కూడ పంపాడు(చంపాడు). 


మహా సముద్రాన్ని కలచివేసే మందర పర్వతం వలె, నీ సైన్యాన్ని కలత నొందిస్తూ విజృంభించిన సమయంలో 
నిశేషం: అలం: ఉపమ. 
ఆ. _ కురునరేశ్వరుండు పురికొల్పం బ్రాచ్యక । ఆంగ దాక్షిణాత్యు లంగబలము 

మ్లేచఛ్చతతియు బెరయ మెయికొని తాశకిరి ।; గజఘటాసమృద్ది. గారుకొనుచు. 97 
ప్రతిపదార్థం: కురునర+-ఈశ్వరుండు= దుర్యోధనుడు; పురికొల్పన్‌= ్రేరేపించగా; (ప్రాచ్య, కళింగ, దాక్షిణ్యాతులు= 
తూర్పుదిక్కులోని కళింగులూ, దక్షిణ దిక్కులోని సైన్యాలూ; మ్రేచ్చతతియున్‌= ఆటవికుల సమూహమూ; బెరయన్‌= కూడగా; 
మెయికొని= విజృంభించి; గజఘటాసమృద్దిన్‌= ఏనుగుల గుంపు ఎక్కువగా; కారుకొనుచున్‌= క్రము కొంటూ; తాశిరి=ఎదుర్కొన్నారు. 
తాత్పర్యం: దుర్యోధనుడు పురికొల్పగా తూర్పున ఉన్న కాళింగులూ, దక్షిణదిక్కులోని అంగబలాలూ, ఆటవికుల 
గుంపూ కలిసి విజ్బంభించి, ఏనుగుల సమూహంతో అర్జునుడిని కమ్ముకొన్నారు. 


354 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అట్టియెడ గాండీవ ముక్త మార్గణవర్గంబు వేగంబున. 98 
ప్రతిపదార్థం: అట్టి+ఎడ= ఆ సమయంలో; గాండీవ= గాండీవమునుండి; ముక్త=విడువబడిన;మార్గణ, వర్గంబు= బాణసమూహము 
యొక్క; వేగంబునన్‌= వేగము వలన 

తాత్పర్యం: ఆ సమయంలో గాండీవం వదలిన బాణసమూహవేగముచేత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. చేతులు. దొండములు శిరో । వ్రాతము. గుంభస్టలములు వడి. దొరంగె ధరి 
త్రీతలమున నంకుశ బహు । హేతి శకల సహితముగ మహీవరముఖ్యూ! 99 


ప్రతిపదార్థం: మహీవర ముఖ్యా!= ఓ రాజశ్రేష్టా!; చేతులున్‌= చేతులును; తొండములున్‌= తొండాలును; శిరోవ్రాతమున్‌= 
తలల మొత్తాలు; కుంభస్థలములున్‌= కుంభస్థలాలు; ధరిత్రీ తలమునన్‌= భూమి మీద; అంకుశ= అంకుశాలతో; బహుహేతి= 
అనేకములైన కత్తుల; శకల సహితముగన్‌= ముక్కలతో కూడా; వడిన్‌+తారలౌన్‌= శీఘ్రంగా దొర్జాయి. 
తాత్పర్యం: ఓ రాజా! చేతులూ, తొండాలూ, తలల సమూహాలు, కుంభస్థలాలూ అంకుశాలతో, కత్తుల ముక్కలతో 
సహా భూమిమీద దొర్జాయి. 
తే. ఇవ్విధంబున నుజుమాడ నీడ6 బోక |; యవనపారద శక బర్జరాదు లైన 

మ్లేచ్చబలములు ధైర్యంబు మిక్కుటముగం । బొదివి పోరెను గ్రీడి యద్ధుతము నొంద. 100 


ప్రతిపదార్హం: ఈశ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; నుణటుమాడన్‌= చంపగా; ఈడంబోక= వెనుకంజ వేయకుండా; యవనపారద 
శక బర్చర+ఆదులు+ఐన= ఈ మున్నగు జాతులవారు; మ్రేచ్చబలములు= ఆటవికుల సైన్యాలు; ధైర్యంబు మిక్కుటముగన్‌= 
ధైర్యం ఎక్కువ కాగా; (్రీడి= అర్జునుడు; అద్భుతమున్‌+ఒందన్‌= ఆశ్చర్యపడగా; పొదివి= (క్రమ్ముకొని; పోరెను= యుద్ధం చేశాయి. 
తాత్పర్యం: యవనులు, పారదులు, శకులు మొదలైన ఆటవికుల సేనలు ఒక్కటిగా చేరి, అర్జునుడు తమవారిని 
చంపుతున్నా వెనుకంజ వేయకుండా, అత డాశ్చర్యపడేటట్టు యుద్ధం చేశాయి. 
క. _ తుంగమడువు. జొచ్చిన మా । తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చి 

చ్చుం గడచి యబ్దలంబుల । భంగించె నతండు ఘోర బహు విధ గతులన్‌. 101 
ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; తుంగమడువున్‌+చొచ్చిన= తుంగతోనిండి ఉండే మడుగులో దూకిన; మాతంగమునకున్‌ 
మిగిలి= మదపుటేనుగును అతిశయించి; అడవిన్‌= అడవిని; దరికొను= కాల్ఫే; కార్చిచ్చున్‌= దావాగ్నిని; కడచి= మీరి; 
ఆ+బలంబులన్‌= ఆ సైన్యాలను; ఘఫోర బహువిధ గతులన్‌= భయంకరమైన అనేక విధాలుగా; భంగించెన్‌= భంగపరచాడు. 
తాత్పర్యం: తుంగతో నిండిన మడుగులోకి దూకిన మదపుటేనుగు చేష్టను మించేటట్టుగా, అడవిని కాల్చే దావాగ్షిని 
అతిశయించేటట్టుగా అర్జునుడు ఆ సైన్యాన్ని భంగపరచాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు నారాయణ మారుత ప్రేరితంబగు నరజ్వలనంబు శరజ్వాలాజాలంబున భవత్సేనాకాననంబు 
రూపుమాపె; నప్పుడు. 102 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారాయణ మారుత (ప్రేరితంబు+అగు= నారాయణుడనే వాయువు చేత (ప్రేరేపించబడిన; 
నరజ్వలనంబు= అర్జ్హునుడనే అన్ని; శరజ్యాలాజాలంబునన్‌= తన బాణా లనే అగ్నిజ్యాలా సమూహంతో; భవత్‌+సేనా కాననంబున్‌= 
నీ సేన అనే అడవిని; రూపుమాపెన్‌= హతమార్చింది; అప్పుడు= ఆ సమయంలో. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 355 


తాత్పర్యం: నారాయణుడనే గాలిచేత (ప్రేరేపించబడిన అర్జును డనే అగ్ని తన బాణాలనే జ్యాలలతో నీ సైన్యమనే 
అడవిని కాల్ఫి రూపుమాపింది. ఆ సమయంలో. 


విశేషం: అలం: రూపకం. 


తే. అర్జునుం డను పర్దన్యు నస్త వృష్టి! బల్లమును మిజ్బునని యేబుపజుపరాక 
త్‌ తా అ 

యుండ నెత్తురు వెల్లు లొండొండ పెరింగె । నుబ్ది భూతబేతాళంబు లోలలాడ. 103 
ప్రతిపదార్హం: అర్హునుండు+అను వర్దన్యు= అర్జునుడనే మేఘంయొక్క; అ(స్త్రవృష్టిన్‌= బాణవర్షంతో; పల్లమును మిజ్టును+అని= 
ఇది పల్లం, ఇది మిట్ట అని; ఏణుపణుప రాకన్‌= వేరుచేయలేక; ఉండన్‌= ఉండగా; నెత్తురు వెల్లులు= నెత్తురు వెల్లువలు; (వానిలో); 
భూతబేతాళంబులు= భూతప్రేతాలు; ఉబ్బి= చెలరేగి; ఓలలాడన్‌= ఈదులాడగా; ఒండొండ పెరిగెన్‌= (క్రమంగా పెరిగింది. 
తాత్పర్యం: అర్జునుడనే మేఘం కురిసిన బాణవర్షంచేత మిట్టపల్ట్లాలను వేరుచేయలేని స్థితి ఏర్పడింది. (ఆ బాణాల 
తాకిడికి) నెత్తురు వెల్లువలై పారింది. లోతైన నెత్తురుటేరులలో భూతబేతాళాలు ఓలలాడాయి. 


విశేషం: అలం: రూపకం. 


వ. ఇమ్మెయి నద్ద్భుత విక్రమంబున నతిక్రమించి కడంగు కవ్వడి నంబష్టపతి యగు శ్రుతాయువు మార్కొని నొగ 
నొగం దాక నరదంబు వజపుటయు. 104 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ ప్రకారం; అద్భుత విక్రమంబునన్‌= ఆశ్చర్యాన్ని కలిగించే శౌర్యంతో; అతి(క్రమించి= దాటి; కడంగు 
కవ్వడిన్‌= ఉద్యమించే అర్జునుడిని; అంబస్టపతి అగు [శ్రుతాయువు= అంబష్ట దేశరాజయిన (శ్రుతాయువు; మార్కొని= ఎదుర్కొని; 
నొగనొగన్‌ తాశన్‌= (తనతేరు) కాడి కాడిని (అర్జునుడి తేరుకాడిని) తాకేటట్టుగా; అరదంబు పజపుటయున్‌= తేరును తోలటమూ. 
తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే శార్యంతో అర్జునుడు ముందుకు పోగా అంబస్టదేశరాజు (శ్రుతాయువు ఎదుర్కొని 
(తనతేరు) నొగ (1క్రీడితేరు) నాగను తాకేటట్టు తన తేరును తోలగా. 


చ. అతని శరాసనంబును హయంబుల. ద్రుంచిన నాశ్రతాయు వు 
ద్యతగద నొప్పం బట్టి దనుజాంతకు వ్రేసె నరుండు దద్గదా 
హతి యొనరించె నొండుగద నాతండు వెండియు విక్రమించినన్‌ 
శతమఖిసూతి యాతని భుజంబులు€ గంఠము. ద్రుంచె వ్రేల్మిడిన్‌. 105 


ప్రతిపదార్థం: అతని శరాసనంబును= ఆ (శ్రుతాయువు విల్టును; హయంబులన్‌= గుర్రాలను; త్రుంచినన్‌= చంపగా; ఆ 
(శ్రుతాయువు; ఉద్యతగదన్‌= పైకెత్తిన గదను; ఒప్పన్‌+పట్టి= బాగా పట్టుకొని; దనుజాంతకున్‌ వ్రేసెన్‌= శ్రీకృష్ణుడిని కొట్టాడు; 
నరుండు= అర్జునుడు; తద్‌+గదా హతి ఒనరించెన్‌= అతడి గదను (త్రుంచాడు; ఆతండు= ఆ (శ్రుతాయువు; వెండియున్‌= 
మరలా; విక్రమించినన్‌= విజృంభించగా; శతమఖసూతి= (నూరు యజ్ఞాలు చేసిన ఇం(ద్రుడి కుమారుడైన) అర్జునుడు; వ్రేల్మిడిన్‌= 
చిటికెవేసే కాలంలో; ఆతని= ఆ (శ్రుతాయువుయొక్క; భుజంబులున్‌= చేతులు; కంఠమున్‌= గొంతును; త్రుంచెన్‌= 
'త్రుంచివేశాడు. 

తాత్పర్యం: ఆ (శ్రుతాయువు వింటినీ గుర్రాలనూ అర్జునుడు చంపాడు. అంత [శ్రుతాయువు గదతో శ్రీకృష్ణుడిని 
కొట్టాడు. ఆ గదను అర్జునుడు (త్రుంచాడు. ఆ [శ్రుతాయువు మళ్ళీ విజృంభించాడు. అర్జునుడు (చిటిక) నల 
లోపల అతడి చేతులనూ, గొంతునూ త్రుంచివేశాడు. 


356 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. _ ఇత్తెజంగున ద్రోణాచార్యుం గడచి కృతవర్ముని బెట్టుపటిచి, శ్రుతాయుధునిం గూల్చి, కాంభోజపతిం బడవైచి 
శ్రుతాయుఃప్రభృతుల నులిపె తథటిమిభవదీయసైన్యంబు సొచ్చి బహువిధ యోధ వప్రాణంబుల బాణనాళంబులం 
జీల్చి కొనుచుం బెలుచ నడరు ఫల్గునుం గనుంగొని నీ కొడుకు దేరు దోలుకొని యొంటిమై నక్కుంభసంభవు 
కడకుం జని కటకటంబడుచు నతని కిట్లనియె. 106 


ప్రతిపదార్హం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; (ద్రోణాచార్యున్‌+కడచి= ద్రోణాచార్యుడిని దాటి; కృతవర్ముని; బెట్టుపజిచి= గట్టిగా 
పడవేసి; (శ్రుతాయుధునిన్‌+కూల్చి= (శ్రుతాయుధుడిని చంపి; కాంభోజపతిన్‌+పడవైచి= కాంభోజరాజును పడగొట్టి; (శ్రుతాయుః 
ప్రభృతులను= (శ్రుతాయువు మొదలైన వారిని; నులిపి తజిమి= చెదరగొట్టి; భవదీయ సైన్యంబున్‌= నీ సేనలోకి; చొచ్చి= దూరి; 
బహువిధయోధ ప్రాణంబులన్‌= చాలామంది వీరుల ప్రాణాలను; బాణనాళంబునన్‌= బాణనాళాలతో; పీల్చికొనుచున్‌= పీల్చివేస్తూ; 
పెలుచన్‌+అడరు= దండిగా విజృంభించే; ఫల్లునున్‌+కనుంగొని= అర్జునుడిని చూచి; నీ కొడుకు= (దుర్యోధనుడు) నీ కుమారుడు; 
తేరుతోలుకొని= తన తేరును తోలుకొంటూ; ఒంటిమైన్‌= ఒకడే; ఆ+కుంభసంభవు కడకున్‌= ఆ ద్రోణాచార్యుడి దగ్గరకు; చని= 
వెళ్ళి; కటకటంబడుచున్‌= కష్టపడుతూ; అతనికిన్‌= (ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు (ద్రోణాచార్యుడిని దాటుకొని కృతవర్మను తీవ్రంగా బాధించాడు. 
(శ్రుతాయువును చంపాడు. కాంభోజపతిని పడగొట్టాడు. శ్రుతాయువు మొదలైన వారిని నలియగొట్టాడు, తరిమాడు. 
నీ సేనలోకి దూరి తన బాణాలతో చాలా మంది ప్రాణాలను పీల్చివేసి విజ్బంభిస్తూ ఉంటే, అర్జునుడిని చూచిన 
నీ కొడుకు తన తేరును తోలుకొంటూ (ద్రోణుడి దగ్గరకుపోయి మనస్సునొచ్చుకొని ఇట్లా అన్నాడు. 


దుర్యోధనుండు ద్రోణుని దూణనాడుట (సం. 7-69-1) 


చ. 'నిను నవలీల దాంటి ప్రజ నేలకు. గోలకు€ దెచ్చుచున్నయ 
ర్హును6 దలయెత్తి యైన నటు సూడవు పాండవపక్షపాతి నీ 
మన మటు గాన నెప్పుడును మాదెస€ గప్ప యెలుంగు. బామ వై 
యునికి యెజుంగ వచ్చె; నటు లూఅట గా వర మిచ్చినాండవో? 107 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; అవలీలన్‌= సులభంగా; దా6ంటి= తప్పుకొని; ప్రజన్‌ నేలకున్‌ కోలకున్‌+తెచ్చుచున్న= సైనికులను 
కిందామీద చేస్తున్న; అర్జునున్‌= అర్జునుడిని; తలఎత్తి ఐనన్‌+అటుచూడవు= ఆ ప్రక్కకు తలయొత్తికూడా చూడకున్నావు; నీ 
మనము= నీ మనస్సు; పాండవ పక్షపాతి= పాండవులమీద పక్షపాతం కలిగింది; అటుగానన్‌= నీ మనస్సట్టా ఉన్నది కాబట్టి; 
ఎప్పుడును= అన్ని సమయాలలో; మాదెసన్‌= మా మీద; కప్పఎలుంగుపామవై= కప్పగొంతుతో అరిచే పాముగా; ఉనికి= ఉండటం; 
ఎయింగవచ్చెన్‌= తెలియవచ్చింది; అటులు= ఆ విధంగా; ఊయలజటగాన్‌= సహాయంగా (అంటే పాండవులకు సాయంగా); 
వరము+ఇచ్చినాండవో?= వరమిచ్చావా? 


తాత్పర్యం: నిన్ను సులభంగా దాటి సైన్యాన్ని తల్లక్రిందులు చేస్తూ ఉన్న అర్జునుడి దిక్కు నీవు తలఎత్తి అయినా 
చూడటంలేదు. నీ మనసెప్పుడూ పాండవ పక్షపాతియే. మా వైపు కప్పగొంతుతో అరిచే పాము వలె ఉండే నీ 
తత్త్యం తెలిసింది. ఆ దిక్కున ఉండేవారికి ఊరటగా నీవు వరమిచ్చినట్టుగా ఉన్నదే! 

నిశేషం: దుర్యోధనుడు - విజృంభించి తన సైన్యాన్ని నాశనంచేస్తూ ఉన్న అర్జునుడిని ఎదుర్కొనకుండా (ద్రోణాచార్యుడుపాండవపక్ష 
పాతిగా ఉన్నాడని ఆయనను దెప్పుడు మాటలతో ఎత్తిపొడుస్తున్నాడు. కాబట్టే కప్పగొంతుతో ఉండే పామని ఆయనను అన్నాడు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 357 


క. _ నిను నమ్మి యొండువలనికి.। జనక జయద్రథుండు నిలిచె సైన్యములో నా 

తని6 జంపెడు తేనియపూ । సినకత్తివి గాక మానిసివె? యూహింపన్‌'. 108 
ప్రతిపదార్థం: నినున్‌ నమ్మి= నిన్ను నమ్ముకొని; జయ(ద్రథుండు= సైంధవుడు; ఒండువలనికిన్‌= ఇంకొకచోటికి; చనక= 
వెళ్ళకుండా; నిలిచెన్‌= నిలిచాడు; సైన్యములోన్‌= మన సైన్యంలో; ఆతనిన్‌= ఆ సైంధవుడిని; చంపెడు= చంపునటువంటి; 
తేనియ పూసిన కత్తివి గాక= తేనెపూసిన కత్తి మాదిరి వాడవు కాకుండా; (నీవు) మానిసివె?= మనుష్యుడవా? 
తాత్పర్యం: సైంధవుడు నిన్ను నమ్మాడు. ఇంకో చోటికి పోకుండా నిలిచాడు. నీవు తేనెపూసిన కత్తిలాగా అతడిని 
చంపే మనసుతో ఉన్నావు. ఊహిస్తే నీవు మనిషివేనా?” (అని తోస్తూ ఉన్నది) 
నిశేషం: తన పక్షంలో ఉంటూ ద్రోణుడు తేనెపూసిన కత్తి మాదిరి ఉన్నాడని తిరస్కరిస్తూ మాటాడినాడు దుర్యోధనుడు. 
వ. అని పలికి కార్యదాహంబునం జేసి తన రాజసం బడంచుకొని యతండు. 109 
(ప్రతిపదార్థం: అని పలికి= అని అంటూ; కార్యదాహంబునన్‌+చేసి= పనియందలి ఆశతో; తన= తనయొక్క; రాజసంబు= 
రజోగుణం వలన ఏర్పడే అహంకారమును; అడంచుకొని= అణచుకొని; అతండు= ఆ దుర్యోధనుడు 
తాత్పర్యం: అని మాట్లాడి, పనిమీద ఆశతో తన కుండే అహంకారాన్ని అణగించుకొన్నాడు దుర్యోధనుడు. 


తే. సైంధవున కద్దమున్న రాజవ్రజంబు । పార్థు రాకకు వెలువెలం బాఅం జొచ్చె! 

నార్తి. బలుకు నా మాటల కలుగ కకట! । చావకుండంగ నాతని. గావవయ్య! 110 
ప్రతిప్రదార్ధం: సైంధవునకున్‌= సైంధవుడికి; అడ్డము+ఉన్న= (కాపుగా) అడ్డముండే; రాజవ్రజంబు= రాజుల సమూహం; 
పార్భురాకకున్‌= అర్జునుడు వచ్చే విధానానికి; వెలువెలన్‌+పాజబొచ్చెన్‌= తెల్లపోతున్నారు; ఆర్తిన్‌= బాధతో; పలుకు= చెప్పే; నా 
మాటలకున్‌= నా పలుకులకు; అలుంగకు= కోపపడకు; అకట!= అయ్యో; చావక+ఉండన్‌= చావకుండా ఉండేటట్టు; ఆతనిన్‌= 
సైంధవుని; కావవయ్య!= రక్షించుమయ్యా! 
తాత్సర్యం: సైంధవుడికి రక్షగా ఉండే రాజులు, అర్జునుడు చొచ్చుకువచ్చే తీరుకు వెలవెలపోతున్నారు. బాధతో 
మాట్టాడే నా మాటలకు అలుగవద్దు. సైంధవుడు చావకుండా ఉండేటట్టు అతడిని కాపాడు. 
వన. అనిన విని యాచార్యుం డతని కి ట్లనియె. 111 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని= విని; ఆచార్యుండు= ద్రోణుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఆ మాటలకు దద్రోణాచార్యు డీ విధంగా అన్నాడు. 
క. “నీ మాటకు మా యశ్వ। త్భ్ధామ వచనములకు నేం బదరుదునె? విను మా 

దామోదరు మతి ముంగలి । గా మారుతవేగ ఘఫోటకస్సురణ మెయిన్‌. 112 
ప్రతిపదార్థం: నీ మాటకున్‌= నీ పలుకుకూ; మా అశ్వత్థామ వచనములకున్‌= మా అశ్చత్హామ మాటలకూ (దుర్యోధనుడినీ అశ్చత్ధ్హామనూ 
(ద్రోణుడు పుత్రవాత్సల్యంతో చూచాడు); నేన్‌= నేను; పదరుదునె?= కోపిస్తానా?; వినుము; ఆ దామోదరుమతి= ఆ శ్రీకృష్ణుడి 
తలపుకంటె; ముంగలిగాన్‌= ముందుగా; మారుతవేగ= గాలియొక్క వేగంకల; ఘోటక= గుర్రాలయొక్క; స్ఫురణ మెయిన్‌= స్ఫూర్తితో. 
తాత్పర్యం: (ఓ సుయోధనా!) నీ మాటకూ అశ్వత్హామ మాటకూ నేను కోపిస్తానా? నా మాటవినుము. ఆ 
కృష్ణుడి తలపు ముందుపోగా వాయువేగంకల గుర్రాల యొక్క స్పూర్తితో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. చనునప్పు డతని యమ్ములు । వెనుకం బ్రజం దాంకుచుండు వివ్వచ్చుని నేం 

జననీక యాంగువాండనె? | కనికని యిటు లేల పలుక6 గౌరవనాథా! 113 


358 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: చనునప్పుడు= పోయేటప్పుడు (వేగంతో); అతని అమ్ములు= ఆ అర్జునుడి బాణాలు; వెనుక ప్రజం= వెనుక 
ఉండే సైన్యాన్ని; తాకుచుండు= తాకుతూ ఉంటాయి (అటువంటప్పుడు); వివ్వృచ్చుని= బీభత్సుడిని (అర్జునుడిని); నే జననీక= 
నేను ముందుకు పోనియ్యకుండా; ఆగువాండనె?= ఆపేవాడినా? కనికని= చూస్తూ చూస్తూ; కౌరవనాథా!= కురురాజా!; 
ఇటులు+పలుకన్‌+ఏల?= ఈ విధంగా ఎందుకు మాట్లాడుతావు? 

తాత్పర్యం: (అర్జునుడు ఆ విధంగా) పోయేటప్పుడు, ఆతడి బాణాలు వెనుక ఉండే సైన్యాన్ని తాకుతూ ఉంటాయి. 
అటువంటి సమయంలో బీభత్సుడిని ముందుకు పోనీకుండా నే నాపగలనా? దుర్యోధనా! చూస్తూ చూస్తూ నీవు 
-ఈ విధంగా మాట్లాడటం ఎందుకు? 


విశేషం: ఇందులో అర్జునుడి రథవేగంయొక్క అతిశయం వర్షించబడింది. బాణాలకంటె ముందుగా రథం పోతున్నదని భావం. 


వ. అది యట్లుండె; నొకహితంబు సెప్పెద నాకర్ణింపుము; సేనాముఖంబు విడిచి యేనర్ద్హును వెనుకం బోయినం 
బాండవ బలంబు లురులం దో తెంచు మనయొద్దు గలంగిన సైంధవుం గాచు టరిది; యట్లుంగాక 
రాజమధ్యంబున ధర్మరాజుం బట్టెద' నని యాడిన 'నాకు నప్పని యేమజిందగునే యతనిన వేచి నిలిచెద; 
విశేషించి వృద్ద నగుటంజేసి శీఘ్రయానం బశక్యంబయి యుండు; గాండీవియు నీవును దుల్యవయో 
వర్తనులరు; శంక లేక వానితో విరోధంబు గొన్నవాండవు తగు సహాయులం గూర్దికొని యడ్డపడుము; 
చయ్యనం జను” మని పలికిన నతండు. 114 

ప్రతిపదార్థం: అది అట్టుండెన్‌= అది అట్టుండనీ; ఒక్క హితంబు చెప్పెదన్‌= ఒక మంచి మాట చెప్పుతున్నాను; ఆకర్షింపుము= 
వినుము; సేనాముఖంబు విడిచి= సేన మొదలు వదిలి; ఏన్‌= నేను; అర్జును వెనుకన్‌+పోయినన్‌= అర్జునుడి వెనుక పోతే; పాండవ 
బలంబులు= పాండవ సైన్యాలు; ఉరులన్‌+తోంతెంచున్‌= ఉర్లపడుతూ వస్తాయి; మన ఒడ్డు కలంగినన్‌= మన వ్యూహం చెదరిపోతే; 
'సైంధవున్‌+కాచుట+అరిది= సైంధవుడిని కాపాడటం సాధ్యం కాదు; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; రాజమధ్యంబునన్‌= రాజుల 
మధ్యలో; ధర్మరాజున్‌+పట్టెదను+అని= ధర్మరాజును బందీ చేస్తానని; ఆడిన నాకున్‌= ప్రతిజ్ఞ చేసిన నాకు; ఆ+పని ఏమణన్‌+తగునే?= 
ఆ పనిని మరిచిపోవచ్చునా?; అతనిన= అతడినే (ఆ ధర్మరాజునే); వేచి నిలిచెదన్‌= కాచుకొని ఉంటాను; విశేషించి= మీదు మిక్కిలి; 
వృద్దను+అగుటన్‌+చేసి= ముసలివాడను కావటంవలన; శీఘ్రయానంబు= వేగంగా నడపటం; అశక్యంబు+అయి. ఉండున్‌= 
అసాధ్యంగా ఉన్నది; గాండీవియున్‌= అర్జునుడూ; నీవును= నీవునూ (దుర్యోధనుడూ); తుల్యవయోవర్తునులరు= సమానమైన వయస్సు, 
నడవడీ కలవారు; శంక లేక= అనుమానించకుండా; వానితోన్‌= అర్జునుడితో; విరోధంబు కొన్నవాండవు= పగ తెచ్చుకొన్నవాడవు; 
తగు సహాయులన్‌ కూర్చికొని= తగిన సహాయకులను ఏర్పాటు చేసికొని, అడ్డుపడుము= (అర్జునుని) అడ్డుకొనుము; చయ్యనన్‌ 
చనుము= వెంటనే వెళ్ళుము; అని పలికినన్‌= అని మాట్లాడగా; అతండు= ఆ దుర్యోధనుడు. 

తాత్సర్యం: 'దానిని అట్లా ఉండనీ. ఒక మేలి మాట చెప్పుతాను విను. సేన మొదట అర్జునుడి వెనుకపోతే పాండవ 

సైన్యం విజ్బంభించి వస్తుంది. మనసైన్యం కలకబారితే సైంధవుడిని కాపాడటం సాధ్యంకాదు. అంతేకాక 

రాజసభామధ్యంలో ధర్మరాజును బంధిస్తానని చెప్పాను. ఆ పని మరువ తగునా? పైగా, నేనా ముసలివాడిని; త్వరగా 
నడవలేనివాడిని. అర్హునుడూ నీవూ సమానమైన వయసులో ఉన్నవారు, సందేహించక అతడితో వైరం తెచ్చుకొన్నావు. 
తగినవారి సహాయంతో అతడి దారికి అడ్డుపడుము. త్వరగా పొమ్ము. అని ద్రోణుడు చెప్పగా విని దుర్యోధనుడు. 


చ. నిను గృతవర్శ గెల్టి యవనీపవర ప్రకరంబు నోర్జి పే 
ర్లిన నరు నేన కాదు సురసేనయు నింద్రుండు నైనం దాకనే 
ర్లునె? యది కార్యతంత్రముగం జూచిత యేని భవన్నియోగమున్‌ 
గొనకొని చేసిదన్‌ యశము గోల్పడకుండంగ6 జూడు మెమ్మెయిన్‌”. 115 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 359 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్నూ; కృతవర్మన్‌ గెల్బి= కృతవర్మనూ గెల్చి; అవనీప వర ్రకరంబున్‌= రాజగశ్రేష్టుల సమూహాన్ని; 
ఓర్చి= ఓడించి; పేర్చిన= విజ్బంభించిన; నరున్‌= అర్జునుడిని; నేను+అ కాదు= నేనే కాదు; సురసేనయున్‌= దేవసేనా; 
ఇంద్రుండునైనన్‌= ఇంద్రుడు అయినా; తాంక నేర్చునే?= ఎదురుకొనగలరా?; అది= ఆ విధంగా ఎదుర్కొనటం; కార్యతంత్రముగన్‌= 
పనిగా; చూచిత ఏని= చూచినట్రైతే; భవత్‌+నియోగమున్‌= నీ ఉత్తర్వును; గొనగొని= ప్రయత్నంతో; చేసెదన్‌= చేస్తాను; 
ఏ+మెయిన్‌= ఎట్టయినా; యశము= కీర్తిని; కోల్పడకుండన్‌= పోగొట్టుకొనకుండా; చూడుము. 


తాత్పర్యం: “నిన్నూ కృతవర్మనూ గెలిచి, ప్రముఖులైన రాజులనందరినీ ఓడించి విజ్బంభిస్తూ ఉండే అర్జునుడిని 
నేనే కాదు - దేవతా సైన్యంతో ఇంద్రుడు కూడా ఎదుర్కొనలేడు. అర్జునుడిని ఎదుర్కొనటమే కార్యోపాయంగా 
నీవు భావించినట్లయితే నీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా అట్టే చేస్తాను. కాని, ఏ విధంగానైన కీర్తి కోల్పోకుండా చూడు. 


వ. _ అనుటయునగ్గురుం దక్కురుపతింగనుంగొని 'నీవు నిక్కంబ పలికితి; కిరీటి యట్టివాండ; నేడొక్కయద్దుతంబు 
సూపెద; నిక్కనచధారణంబుచేత రక్షితుండవై యతనిం దలపడుము; కృష్ణుండును సమస్తజనంబులు 
వెజథి/గుపడం దదీయ శరంబులు నీ తనువు(దా.(కకుండ గల యవి' యని చెప్పి యొక్కపసిండికత్తకంబునం 
దా శక్తి యావహించి యిచ్చినం బుచ్చుకొని, ప్రీతుం డగుచు నియతాత్ముండై దానిం దొడుగునప్పుడాచార్యుం 
“డిది దొల్లి దేవ సంరక్షణార్థంబుగా నజుండు దేవేంద్రున కిచ్చె; నది యతం డంగిరసునకు, నంగిరసుండు 
బృహస్పతికి, బృహస్పతి యగ్నివైశ్యునకు, నగ్నివైశ్యుండు నాకును దీని నొసంగి" రని యెజింగించి, 
సమంత్రకంబుగాం దొడిగి నానావిధ వాక్యంబుల దీవన లిచ్చి పొమ్మని యనుజ్ఞి సేసిన నమ్మహీపతి యుజ్జి 
యరదంబు సత్వరంబు సేసి యనేక రథకరితురగ నరనికరంబులు దన్నుం బరివేష్టింప వివిధ తూర్యనాదంబులు 
నింగిముట్ట వివ్వచ్చు వెనుకొనియె; నట్టియెడ నిక్కడ. 116 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (దుర్యోధనుడు) అని అనగా (అనగా తమ పేరు పోకుండా చూడుమని ప్రార్ధించగా); ఆ+గురుండు= 
గురువైన (ద్రోణాచార్యుడు; ఆ+కురుపతిన్‌= ఆ దుర్యోధనుడిని; కనుంగొని= చూచి; నీవు నిక్కంబు+అ పలికితివి= నీవు నిజం 
చెప్పావు; కిరీటి అట్టివాండు+అ= అర్జునుడు అంతటివాడే; నేండు= ఈ రోజు; ఒక్క అద్భుతంబు చూపెదన్‌= ఒక వింత చూపిస్తాను; 
ఈ కవచ ధారణంబుచేతన్‌= ఈ కవచాన్ని వేసికొనటంచేత; రక్షితుండవు+ఐ= కాపాడబడినవాడవై; అతనిన్‌+*తలపడుము= 
ఆ అర్జునుడిని ఎదుర్కొనుము; కృష్ణుండును సమస్తజనంబులున్‌= కృష్ణుడును తక్కిన జనులందరూ; వెజంగు పడన్‌= 
ఆశ్చర్యపడగా; తదీయ శరంబులు= ఆ అర్జునుడు వేసే బాణాలు; నీ తనువున్‌= నీ శరీరాన్ని; తాకకుండన్‌+కల అవి= తాకకుండా 
ఉంటాయి; అని చెప్పి= ఆ మాదిరి చెప్పి; ఒక్క పసిండి కత్తళంబునందున్‌= ఒక బంగారు కవచంలో; ఆ శక్తి= ఆ శక్తిని (అనగా 
అర్జునుడిని బాణాలు తగులని శక్తిని; ఆవహించి= నిలిపి; ఇచ్చినన్‌= ఇయ్యగా; పుచ్చుకొని= తీసికొని; ప్రీతుండు+అగుచు= 
సంతోషంతో; నియత+ఆత్ముండు+ఐ= నియమంతో; దానిన్‌+తొడుగుచున్నప్పుడు= దానిని తొడుగుకొనేటప్పుడు; ఆచార్యుండు= 
(ద్రోణుడు; తొల్లి= వెనుక; దేవసంరక్షణార్థంబుగాన్‌= దేవతలను కాపాడేటందుకై) అజుండు= (బ్రహ్మ; ఇది= ఈ కవచం; 
దేవ+ఇం(ద్రునకున్‌+ఇచ్చె= ఇంద్రుడికిచ్చాడు; అతండు+అంగిరసునకున్‌= ఆయన ఆంగిరసుడికి; అంగిరసుండు బృహస్పతికిన్‌= 
ఆంగిరసుడు దేవతల గురువైన బృహస్పతికి; బృహస్పతి యన్నివైశ్ళునకున్‌= దేవగురువు అగ్నివైశ్యునకు; అగ్నివైశ్యుండు నాకును= 
అగ్నివైశ్యుండు నాకు ((ద్రోణునకు); ఒసంగిరి= ఇచ్చారు; అని= అని చెప్పి; ఎజింగించి= తెలిపి; సమంత్రకంబుగాన్‌= మంత్ర 
సహితంగా; తొడిగి= కప్పి; నానావిధవాక్యంబులన్‌= అనేక రకాలైన మాటలతో; దీవనలు+ఇచ్చి= ఆశీర్వచనాలు చెప్పి; పొమ్మని= 
వెళ్ళమని; అనుజ్ఞ చేసినన్‌= ఉత్తర్వు ఈయగా; ఆ+మహీపతి= ఆ దుర్యోధనుడు; ఉబ్బి= సంతోషించి; అరదంబు సత్వరంబు 
చేసి= తేరును సిద్ధంచేసి; అనేక రథకరితురగ నరనికరంబులు= నానా చతురంగబలాలు; తన్నున్‌+పరివేష్టింపన్‌= తనను 
అనుసరించగా; వివిధ తూర్యనాదంబులు= అనేక రకాలయిన తూర్య శబ్దాలు; నింగి ముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; వివృచ్చున్‌= 
అర్జునుడిని; వెనుకొనియెన్‌= వెన్నంటాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఇక్కడన్‌= ఈ ప్రక్క. 


360 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అనగా, ఆ గురుడైన (ద్రోణుడు ఆ సుయోధనుడితో '“నీవు నిజమే చెప్పావు. అర్జును డటువంటివాడే 
ఈ రోజు ఒక ఆశ్చర్యం చూపిస్తాను. ఈ కవచాన్ని ధరించి దానిచేత కాపాడబడుతూ అతడిని ఎదుర్కొనవలసింది. 
శ్రీకృష్ణుడు, మిగిలిన జనులందరూ ఆశ్చర్యపడగా అతడి బాణాలు నీ శరీరానికి తగలవు' అని చెపుతూ ఒక 
బంగారు కవచాన్ని మంత్రశక్తితో నింపి ఇచ్చాడు. దానికి ఆతడు సంతోషించి దానిని తొడుగుకొనేటప్పుడు - 
“దీనిని వెనుక దేవతలను కాపాడేందుకు బ్రహ్మ ఇంద్రుడికి ఇచ్చాడు. ఆతడు అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడు 
బృహస్పతికి, బృహస్పతి అన్నివైళ్యుడికీ, అన్నివైశ్ళుడు నాకూ ఇచ్చాడు” అని తెలిపి, మంత్రపూర్వకంగా కవచాన్ని, 
అనేక వాక్యాలతో ఆశీర్వదించి పొమ్మని ఉత్తర్వు చేశాడు. దానికి ఆ రాజు (దుర్యోధనుడు) సంతోషించి, శీఘ్రంగా 
తేరును సిద్ధంచేసి నానావిధాలైన చతురంగ బలాలు త న్ననుసరింపగా అనేక తూర్యనాదాలతో ఆకాశాన్నంటే 
శబ్దంతో బీభత్సుడి వెనుకవైపునుండి దాడిచేసినపుడు; ఇక్కడ. 


చ. సరభసవృత్తిం బాండుసుతసైన్యము లొక్కట నేచినం గడుం 

దిర మయి నీ బలంబులు నుదీర్హత సూపిన జాహ్నవీ సము 

ద్ధుర యమునాభిఘట్టనముతో నెనవచ్చె నరేంద్ర! యప్పు సం 

గర మతిఘోరమయ్యె; నొకకాలము నట్టివి సూడ మెయ్యెడన్‌. 117 
ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ రాజా! సరభసవృత్తిన్‌= త్వరత్వరగా; పాండుసుత సైన్యములు= పాండవుల సైన్యాలు; ఒక్కటన్‌= 
ఒక్కుమ్మడిగా; ఏచినన్‌= విజ్బంభించగా; కడున్‌+తిరమయి= మిక్కిలి స్థిరంగా; నీ బలంబులు= నీ సైన్యాలు; ఉదీర్షత చూపినన్‌= 
తీవ్రపరాక్రమం చూపగా; జాహ్నవీ= గంగానదితో; సముద్దుర= వేగవతి అయిన; యమునాభిఘట్టనముతోన్‌= యమునానది 
తాకిన విధంలో; ఎనవచ్చెన్‌= సరివచ్చింది; అప్హ= ఆ సమయంలో; సంగరము= యుద్ధం; అతి ఘఫోరము+అయ్యెన్‌= మిక్కిలి 
భయంకరంగా అయింది; ఒక కాలమున్‌= ఏ కాలంలోనూ; అట్టివి= అటువంటివి; ఏ+ఎడన్‌= ఎక్కడా; చూడము= చూడలేదు. 


తాత్పర్యం: తొందరగా పాండవసైన్యాలు ఒక్కుమ్మడిగా విజ్బృంభించాయి. అయితే నీ సైన్యాలు స్థిరంగా నిలిచాయి. 
ఆ గొప్పగా నిలవడం గంగా యమునా సంగమం మాదిరి తోచింది. ఓ రాజా! ఆ యుద్ధం వంటి యుద్దాన్ని, 
ఏ కాలానా, ఎక్కడా చూడ లేదు. 


వ. అ య్యవసరంబున. 118 
తాత్పర్యం: ఆ సమయంలో. 
ఆ. నడుమ భాను. దాల్దు నభము. గనుంగొని । దాని మిగులు బుద్ది ధరణి భాను 

యుగము దాల్సె ననంగ నొప్పిరి తీవ్రతే । జమున గురుండు ద్రుపదసంభవుండు. 119 


ప్రతిపదార్హం: నడుమన్‌= మధ్యలో; భానున్‌+తాల్చు= సూర్యుడిని ధరించే; నభమున్‌+కనుంగొని= ఆకాశాన్ని చూచి; 
దానిన్‌+మిగులు బుద్దిన్‌= ఆ ఆకాశాన్ని అతిశయించే తలపుతో; ధరణి= భూదేవి; భాను యుగమున్‌= ఇద్దరు సూర్యులను; 
తాల్చెన్‌= మోస్తున్నదో; అనంగన్‌= అని అన్నట్టు; తీవ్రతేజమునన్‌= తీక్ష్‌ణకాంతితో; గురుండు= ద్రోణుడు; ద్రుపద సంభవుండు= 
'ద్రుపదుడి కొడుకు (ధృష్టద్యుమ్నుడు); ఒప్పిరి= ్రకాశించారు. 
తాత్పర్యం: నడిమిభాగాన ఆకాశం మోసే సూర్యుడిని చూచి, దానిని అతిశయించేటట్లు భూదేవి ఇద్దరు సూర్యులను 
మోస్తున్నదా అన్నట్టు ద్రోణ ధృష్టద్యుమ్నులు వెలిగారు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 361 


నిశేషం: అలం: ఉ్రేక్ష. ఆకాశం ఒక సూర్యుడినే మోస్తుంది. భూదేవి ఇద్దరు సూర్య సమ తేజస్సు కలవారిని మోస్తూ ఉన్నట్టున్నది 
అని భావము. 


వ. _ ఇట్లు ద్రోణ ధృష్టద్యుమ్నులు మెఅసి పోరి; రప్పు డప్పాంచాలవరుండు గురుని శరవర్షంబులు వారించుచు 
మిగిలి మన వాహినిపై నడరి నేల నెత్తుటం దోంచిన, నతని కోల్తలకుం గాక యొదింగి యచ్చటి ప్రజ మూండు 
గుంపు లయ్యె; నప్పుడు ద్రోణుండు గినిసినం బాంచాల కేకయ ప్రముఖ బలంబులు గలంగం బడిన 
మగుడనస్మృత్సెన్యంబులు పురికొనుటయు ధర్మసూనుండు సోదరాదియోధ వీర సహితంబుగా 
నురవడించినం, గని, వికర్ణ వివింశతి చిత్రసేనులు భీమసేనుని, బాహ్లికుండు ద్రౌపదేయులను, దుశ్మాసనుండు 
సాత్యకిని, శకుని నకుల సహదేవులను, సోమదత్తుండు శిఖండిని, నలంబుసుండు ఘటోత్కచునిం, 
దలపడిరి; శల్యుండు సింధురాజుకడ నుండియు నగ్గలిక నమ్మొగ్గరంబు మొగంబునకుం జనుచు 
మరలుచునికింజేసి తత్కాల సన్నిహైతుం డయిన యుధిష్టిరుం దా/ె; నివ్విధంబునం దార్కొనిన యద్దొరలు 
నానా ప్రకార దారుణ విచిత్ర సంగరంబులు సేసి పల్లవితాశోకపుప్పిత కింశుక వనంబులం బోలి పొలిచి; 
రా సమయంబున దుస్ససేనుండు శైనేయుని మూర్చితుం జేసిన నాలోనన తెలిస యతండు ప్రచండ భంగిం 
బెనంగె( గవల యమ్ముల కోహటించి గాంధారరాజు ర్రోణు దెసకుం బాజటి; నట్టియెడ. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; 'ర్రోణ ధృష్టద్యుమ్నులు= ద్రోణుడు, ధృష్టద్యుమ్నుడును; మెజసి పోరిరి= విజృంభించి యుద్దం 
చేశారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+పాంచాలవరుండు= ఆ పాంచాల [శ్రేష్టుడు (ధృష్టద్యుమ్నుడు); గురుని= 'ద్రోణుడియొక్క; 
శరవర్షంబులు= అంప వానలు; వారించుచున్‌= అడ్డుకొంటూ; మిగిలి= అతిశయించి; మనవాహినిపైన్‌= మనసేన మీదకు; అడరి= 
విజబ్బంభిస్తూ; నేల నెత్తుటన్‌+తోంచినన్‌= భూమి నెత్తురులో కన్పించగా; అతని కోల్తలకున్‌+కాక= వానికి ఎదురు నిల్చి యుద్దం 
చేయలేక; ఒదిం౧ి= అణగి; అచ్చటి ప్రజ= అక్కడి సేన; మూండు గుంపులు+అయ్యెన్‌= మూడు భాగాలుగా అయింది; అప్పుడు, 
'ద్రోణుండు కినిసినన్‌= ఆ సమయంలో ద్రోణుడు కోపించగా; పాంచాల కేకయ ప్రముఖ బలంబులు= పాంచాల దేశ కేకయ 
దేశ ముఖ్యసేనలు; కలంగన్‌+పడిన= చీకాకు పడగా; మగుడన్‌= మరలా; అస్మద్‌+సైన్యంబులు= మన సైన్యాలు; పురికొనుటయున్‌= 
విజ్బంభించగా; ధర్మసూనుండు= ధర్మరాజు; సోదరాదియోధ వీర సహితంబుగాన్‌= సోదరులు మొదలైన యుద్దవీరులతో; 
ఉరవడించినన్‌= వేగంగా రాగా; కని= చూచి; వికర్ష వివింశతి చిత్రసేనులు= ఈ పేర్చు కలవారు; భీమసేనునిన్‌= భీముడిని; 
బాహ్హికుండు= బాహ్లికుడు; (ద్రాపదేయులను= (ద్రౌపది కుమారులయిన ఉపపాండవులను; దుశ్తాసనుండు= దుశ్చాసనుడు; 
సాత్యకిని= సాత్యకినీ; శకుని నకుల సహదేవులను= శకుని నకులుడినీ, సహదేవుడినీ; సోమదత్తుండు శిఖండిని= సోమదత్తుడు 
శిఖండినీ; అలంబుసుండు ఘటోత్కచునిన్‌= అలంబుసుడనే రాక్షసుడు ఘటోత్కచుడినీ; తలపడిరి= ఎదుర్కొన్నారు; శల్యుండు 
సింధురాజు కడన్‌+ఉండియున్‌= శల్యుడు సైంధవుడి దగ్గర ఉన్నప్పటికినీ; అగ్గలికన్‌= శౌర్యంతో; ఆ+మొగ్గరంబు+ మొగంబునకున్‌= 
ఆ వ్యూహం మొదటికి; చనుచున్‌= పోతూ; మరలుచునికిన్‌+చేసి= తిరిగి వస్తూ ఉన్నందున; తత్కాల= ఆ సమయంలో; సన్ని 
హితుండు+అయిన= దగ్గరగా ఉన్న; యుధిస్టిరున్‌+తాయెన్‌= ధర్మరాజును ఎదుర్కొన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; 
తార్కొనిన= ఎదుర్కొన్న; ఆ+దొరలు= ఆ రాజులు; నానా ప్రకార= అనేక విధాలుగా; దారుణ= భయంకరమైన; విచిత్ర సంగరం 
బులు= చూచేవారికి ఆశ్చర్యకరమైన యుద్దాలు; చేసి; పల్లవిత= చిగురించిన; అశోక= అశోకములు; పుప్పిత= పూచిన; కింశుక 
వనంబులన్‌+పోలి= మోదుగు తోటలవలె; పొలిచిరి= ఒప్పినారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; దుస్ససేనుండు= దుశ్ళా 
సనుడు; శైనేయునిన్‌= సాత్యకిని; మూర్చితున్‌+చేసినన్‌= మూర్చిల్లచేయగా; ఆలోనన్‌= అంతలోనే; తెలిసి= ఒడలు తెలిసి; అతండు 
= సాత్యకి; ప్రచండ భంగిన్‌= భయంకరంగా; పెనంగెన్‌= పోరాడాడు; కవల అమ్ములకున్‌= నకుల సహదేవుల బాణాలకు; 
ఓహటించి= వెనుకంజవేసి; గాంధారరాజు= శల్యుడు; ద్రోణుదెసకున్‌= (ద్రోణుడున్న దిక్కుకు; పాటెన్‌= పరుగెత్తాడు; అట్టి ఎడన్‌=ఆ 
సమయంలో. 


362 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడూ (ద్రోణుడూ విజృంభించి యుద్దం చేస్తూ ఉండగా, ధృష్టద్యుమ్నుడి బాణవర్దానికి 
భూమి నెత్తురుమయం కాగా, అతడితో ఎదురు నిల్చి యుద్దంచేయలేక ఒదిగిపోయిన మన సేన మూడు 
భాగాలయింది. అంత ద్రోణుడు కోపంతో విజృంభించగా పాంచాల కేకయ సైన్యాలు చీకాకు పడ్డాయి. మరలా 
మన సైన్యాలు పుంజుకున్నాయి. అంతలో సోదరులతో కూడి ఉండే ధర్మరాజు ఎదురెత్తి వచ్చాడు. వాళ్ళను 
చూచి వికర్ణ వివింశతి చిత్రసేనులు భీముడినీ, బాహ్హికుడు ఉపపాండవులనూ, దుళశ్ళాసనుడు సాత్యకినీ, శకుని 
నకుల సహదేవులనూ, సోమదత్తుడు శిఖండినీ, అలంబుసుడు ఘటోత్కచుడినీ ఎదుర్కొన్నారు. శల్యుడు 
సైంధవుడి ప్రక్కనే ఉన్ననూ, ఆ సైన్యం ముందుకూ వెనుకకూ వస్తూ పోతూ, దగ్గరగా కనుపించిన ధర్మరాజును 
ఎదుర్కొన్నాడు. ఈ విధంగా ఆ దొరలు భయంకరంగా చిత్ర విచిత్రమయిన విధంగా యుద్దం చేస్తూ, 
చూచేవారికి వింతగా చిగిర్చిన అశోకాలూ, పూచిన మోదుగులవలె కనపడ్డారు. అప్పుడు దుశ్చాసనుడు సాత్యకిని 
మూర్చిల్ల చేశాడు. అంతలోనే సాత్యకి లేచి భయంకరంగా యుద్ధం చేశాడు. నకుల సహదేవుల బాణాల 
దెబ్బకు శకుని భయపడి (్రోణుడున్న దిక్కుకు పరుగెత్తాడు. 


నిశేషం: అలం: ఉపమ. ఆ యుద్ద విశేషాన్ని కూడా తిక్కన కవి సాహిత్యస్ఫూర్తిని కలిగిస్తూ ఆలంకారికంగా వర్షించాడు. 
క. మనమూంక యొదింగి గుంపులు । గొని యెప్పటి యట్ల యగుడు గురు€ డతిరభసం 
బున ధృష్టద్యుమ్నుని భీ । ముని ధర్మజు బొదివి యుగ్రముగ నేసె నృపా! 121 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! (ధృతరా'్ర్రాం; మన మూంక= మన సైన్యం; ఒదింగి= అణగి; గుంపులుగొని= గుంపులుకట్టి; 
ఎప్పటి అట్ల అగుడున్‌= ఎప్పటి మాదిరి కాగా (అనగా వెనుకటి వచనంలో వర్షించిన మాదిరి యుద్ధం కాగా); గురుండు= 'ర్రోణుడు; 
అతిరభసంబునన్‌= మిక్కిలి వేగంగా; ధృష్టద్యుమ్నుని, భీముని; ధర్మజున్‌= ధర్మరాజునూ; పొదివి= (క్రమ్ముకొని; ఉగ్రముగన్‌= 
భయంకరంగా; ఏసెన్‌= కొట్టాడు (బాణవర్షమును కురిపించాడు). 

తాత్పర్యం: ఓ రాజా! మన సైన్యం ఒదిగి గుంపులుగా అయింది. (ద్రోణుడు చాల వేగంగా ధృష్టద్యుమ్ను. భీమ, 
ధర్మరాజులను [క్రమ్ముకొని భయంకరంగా బాణాలు వేశాడు. 


వ. అయ్యవసరంబున. 122 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. ఉభయ బలంబులు. బురికొని । యిభ తురగ స్యందనంబు లిల. బ్రోవులుగా 

సభయాశ్చర్యాత్మకులై । నభశ్చరులు వొగడ నీసునం బోరాడెన్‌. 123 


ప్రతిపదార్థం: ఉభయ బలంబులున్‌= ఇరువాగు సేనలు; పురికొని= విజృంభించి; ఇభ= ఏనుగులు; తురంగ= గుర్రాలు; 
స్యందనంబులు= తేరులు; ఇలన్‌= భూమిమీద; ప్రోవులుగాన్‌= కుప్పలుగా కాగా; నభశ్చరులు= ఆకాశంలో తిరిగే దేవతలు 
మొదలగువారు; సభయ+ఆశ్చృర్య+ఆత్మకులు+ఐ= భయాశ్చార్యాలతో కూడినవారై; పొగడన్‌= కీర్తించగా; పోరాడెన్‌= యుద్ర్ధంచేశాయి. 


తాత్పర్యం: ఇరుపక్షాల సేనలూ కమ్ముకొని (చతురంగ బలాలైన) ఏనుగులూ, గు(ర్రాలూ, తేరులూ, భూమిమీద 


కుప్పలుగా కూలేటట్టు పోరాడారు. ఆకాశంలో తిరిగే దేవతలు మొదలైనవారు ఈ స్థితిని ఆశ్చర్యంతో, భయంతోనూ 
చూస్తూ పొగడారు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 363 


ధృష్టద్యుమ్ను ద్రోణాచార్యుల యుద్దము (సం. 7-72-22) 


వ. అట్టి సంకుల సమరంబున సుస్థిరోత్సాహుండై నిజవ్యూహం బభేద్యంబగునట్లుగా శుంభదవష్టంభంబునం 
బేర్డి కుంభసంభవుండు ధృష్టద్యుమ్ను మిగిలి పాండవసైన్యంబు దైన్యంబు నొందించుచున్న నప్పాంచాల 
కులప్రదీపకుండు కోపోద్దీపితుం డయి పారావతవర్హంబులగు తన రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులం 
బెరయ నరదంబు వజపించి పలకయు వాలునుంగొని సాహసికత్వంబున నతని తేరికడ నొగంద్రాక్కియెక్కి 
కాండిపయిం జిత్రగతులు మెఅసి తఅ చై తొరంగు తదీయ శరంబులు నిజ శరీరంబు6( జో.కనీకుండెడు నాలో. 
జేయార్పురాకుండియు.( దమకంబునం గృపాణంబు విసరినం దద్రథ తురంగంబుల యంగంబులు వెడవెడ 
దాంశకు కొలంది నయ్యాచార్యుండు రయంబున. 124 


ప్రతిపదార్దం: అట్టి= ఆ విధమైన; సంకుల సమరంబునన్‌= దట్టమయిన యుద్దంలో; సుస్టిర+ఉత్సాహుండు+ఐ= దృఢమయిన 
ఉత్సాహంకలవాడయి; నిజవ్యూహంబు= తన మొగ్గరం; అభేద్యంబుగాన్‌= చీల్చరానిదిగా; శుంభత్‌+అవష్టంభంబునన్‌+పేర్చి= 
ప్రకాశించే అహంకారంతో విజృంభించి; కుంభసంభవుండు= (ద్రోణుడు; ధృష్టద్యుమ్నున్‌+మిగిలి= ధృష్టద్యుమ్నుడిని దాటి; 
పాండవసైన్యంబును= పాండవసేనను; దైన్యంబున్‌+ఒందించుచున్నన్‌= దురవస్థ పొందిస్తూ ఉంటే; ఆ+పాంచాల కుల 
ప్రదీపకుండు= ఆ పాంచాల రాజవంశాన్ని ప్రకాశింపచే సేవాడు(ధృష్టద్యుమ్నుడు); కోపోద్దీపితుండు+అయి= కోపంతో వెలుగుతూ; 
పారావత వర్షంబులు+అగు= పావురాల రంగుగల; తన రథ్యంబులన్‌= తన గు(ర్రాలను; ఆ+గురు= ఆ గురుని (ద్రోణుని); 
అరుణాశ్వంబులన్‌= ఎర్రని గుర్రాలను; బెరయన్‌= చేరగా; అరదంబు= తేరును; పజపించి= తోలి; పలకయు వాలునున్‌+కొని= 
డాలూ కత్తి తీసికొని; సాహసికత్వంబునన్‌= తెంపరితనంతో; అతని తేరికడన్‌= ద్రోణుడి తేరువద్ద; నొగన్‌+త్రొక్కి ఎక్కి= నాగను 
తొక్కి పైకి ఎక్కి; కాండిపయిన్‌= నొగ కాడిమీద; చిత్రగతులు= చిత్రగతులతో; మెటసి= రేగి; తజచై= ఎక్కువగా; తొరంగు= 
పడుతూ ఉండే; తదీయ= ఆ (ద్రోణుడి; శరంబులు= బాణాలు; నిజశరీరంబున్‌= తన ఒంటిమీద; చోంకనీకుండెడున్‌ ఆలోన్‌= 
తగులనీకుండునంతలో; చేయార్పు= చేయి తీయటానికి; రాకుండియున్‌= రాకుండినప్పటికి; తమకంబునన్‌= పట్టుదలతో; 
కృపాణంబు విసరినన్‌= కత్తి విసరగా; తద్రథ= ఆ ద్రోణుడి తేరి; తురంగంబుల= గుర్రాల యొక్క అంగంబులు= దేహాలను; 
వెడ వెడన్‌= కొంత కొంత; తాకు కొలంది= తగులగా; ఆ+ఆచార్యుండు= ఆ (ద్రోణాచార్యుడు; రయంబునన్‌= వేగంగా. 
తాత్పర్యం: ఆ సంకుల యుద్ధంలో సుస్థిరంగా ఉన్న ఉత్సాహంతో, తన యుద్ధ వ్యూహం చీల్చరానిదన్న 
అహంకారంతో విజృంభించి ద్రోణుడు, ధృష్టద్యుమ్నుడిని దాటి, పాండవ సైన్యాన్ని దురవస్థపాలు చేస్తూ ఉండగా, 
పాంచాలకుల దీపకుడైన ధృష్టద్యుమ్నుడు కోపంతో మండిపోతూ, పావురాల రంగున్న తన తేరి గుర్రాలను ఆ 
గురుడి ఎర్రని గుర్రాలను, తాకేటట్టు తన తేరిని తోలి, డాలూ, కత్తీ తీసికొని సాహసంతో ఆయన తేరు దగ్గర 
నొగమీద కాలుపెట్టి యెక్కి కాడి మీద కాలు మోపుకొని అనేక విధాల విజ్బంభించి, విస్తారంగా పడే ద్రోణుడి 
బాణాలను తన ఒంటిని తాకనీయకుండా, అంతలోనే చేయితీయటానికి వీలుపడకున్నా పట్టుదలగా కత్తిని పట్టి 
విసరగా, అది (ద్రోణుని తేరి గుర్రాల ఒడలిని తాకగా ఆ ఆచార్యుడు వేగంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అలుంగు చెక్కలుగాం జేసి హరుల సూతు€। దునిమి సిడమును బలకయు ద్రుంచి వైచి 
మేను లక్షించి కులిశంబు. బోని దొడ్డ । నారసం బేయ సాత్యకి నడుమ నక. 125 


ప్రతిపదార్థం: అలుంగున్‌= కత్తిని; చెక్కలుగాన్‌+చేసి= ముక్కలుగా చేసి; హరులన్‌= గుర్రాలను; సూతున్‌= సారథిని; తునిమి= 
చంపి; సిడమును పలకయున్‌= ధ్వజాన్ని, డాలును; (త్రుంచివైచి= ముక్కలు చేసి; మేనున్‌= శరీరాన్ని; లక్షించి= గురిచూచి; 


364 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కులిశంబుబోని= వజ్రాయుధంవంటి; దొడ్డ= పెద్ద; నారసంబు+ఏయన్‌= వాడి బాణాన్ని వేయగా; సాత్యకి నడుమ నజకెన్‌= 

సాత్యకి (దానిని) మధ్యలోనే నరకివేశాడు. 

తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడి కత్తిని ముక్కలు చేసి, గుర్రాలను, సారథినీ చంపి, పతాకాన్నీ, డాలునూ ముక్కలు 

చేసి, వజ్రాయుధం వంటి వాడి నారసంతో వేయగా దానిని సాత్యకి మధ్యలోనే నరకివేశాడు. 

వ. ఇట్లు శినిపుంగవుండు సింగంబు వొదివిన కురంగంబు6 గాచు చందంబున ధృష్టద్యుమ్ను రక్షించి 
తొలంగంగొనిపోయె' ననిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. 126 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శినిపుంగవుండు= సాత్యకి; సింగంబు పొదివిన= సింహం కమ్ముకున్న; కురంగంబున్‌= 
జింకను; కాచుచందంబునన్‌= కాపాడే విధంగా; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; రక్షించి= కాపాడి; తొలంగన్‌+కొనిపోయెన్‌= 
తప్పించి తీసికొనిపోయాడు; అనినన్‌= అని చెప్పగా; విని; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= 
సంజయునితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఈ విధంగా సాత్యకి, సింహం కమ్ముకొనిన జింకను కాపాడే విధంగా ధృష్టద్యుమ్నుడిని రక్షించి, 
తప్పించి తీసికొనిపోయాడని సంజయుడు చెప్పుగా విని ధృతరాష్ట్రుడు అతడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. “పులివాతి కండ గొనుగతి - నలవున బాంచాల తనయు నయ్య్యెడరునకుం 
దొలంగించిన సాత్యకిపై ।; నలుక వొడమకుండు నెట్టు లాచార్యునకున్‌? 127 


ప్రతిపదార్థం: పులివాతి కండన్‌= పులినోటి దగ్గరి మాంసపు ముక్కను; కొనుగతిన్‌= తీసుకొనిపోయే విధంగా; అలవునన్‌= 
బలంతో; పాంచాలతనయున్‌= పాంచాలరాజు కొడుకైన ధృష్టద్యుమ్నుడిని; ఆ+ఎడరునకున్‌= ఆ ప్రమాదానికి; తొాలగించిన= 
తప్పించిన; సాత్యకిపైన్‌= సాత్యకిమీద; ఆచార్యునకున్‌= 'ద్రోణాచార్యుడికి; ఎట్టులు= ఏ విధంగా; అలుక= కోపం; ఎట్టులు= 
ఏ విధంగా; పొడమక+ఉండున్‌= కలుగకుండా ఉంటుంది? 

తాత్పర్యం: 1ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని హతమార్చేటందుకు సిద్దం కాగా సాత్యకి తప్పించాడు. అది పులి 
నోటి దగ్గరి కడి అయిన మాంసపు ముక్కను హరించినట్టయింది. ఆ సందర్భంలో పులికి ఎంత కోపం వస్తుందో 
ఆ విధంగానే ద్రోణుడికి సాత్యకిమీద కోపం రాకుండా ఉంటుందా? 


విశేషం: అలం: ఉపమ. 


వ.  అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను *నట్లు సేసినం గినిసి గురుండు జెక్కలు గల పెనుబాము 
కైవడి సాత్యకిపై. గవియుటయు, నతండు నిజసారథి నాలోకించి “యివ్విప్రుండు ధర్మృతనయ భయంకరుం 
డితని మార్కొనవలయు'నని పలికి తేరు సమ్ముఖంబు సేయించిె; నిత్తెజంగున. 128 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మానవపతికిన్‌= ఆ రాజుకు (ధృతరా్ర్రునితో); సూతసూనుండు= సంజయుడు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు చేసినన్‌= ఆ విధంగా చేయగా (సాత్యకి ధృష్టద్యుమ్నుడిని తప్పించగా); గురుండు= 
(ద్రోణుడు; టెక్కలుకల= రెక్కలలో ఉన్న; పెనుబాము కైవడిన్‌= పెద్దపాము మాదిరిగా; సాత్యకి పైన్‌+కవియుటయున్‌= సాత్యకి 
మీదకు దూకుటయు; అతండు= ఆ సాత్యకి; నిజసారథిన్‌+ఆలోకించి= తన సారథిని చూచి; ఆ+విఫ్రుండు= ఆ బాపడు; 
ధర్మతనయ భయంకరుండు= ధర్మరాజుకు భయంకలిగించేవాడు; ఇతనిన్‌ మార్కొనవలయును= ఇతడిని ఎదుర్కొనవలెను; 
అని పలికి= అని చెప్పి; తేరు సమ్ముఖంబు చేయించెన్‌= తేరును ఎదురుగా పోనిచ్చాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 365 


తాత్పర్యం: ఆ విధంగా అనిన ధృతరా్ష్రుడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు; 'ఆ విధంగా సాత్యకి చేయగా 
కోపగించుకొన్న గురుడు (ద్రోణాచార్యుడు రెక్కలున్న పెద్దపాము మాదిరిగా సాత్యకిమీదకి దూకాడు. అందుకు 
ఆతడు తన సారథితో “ఈ బ్రాహ్మణుడు ధర్మరాజునకు భయంకరుడు; ఇతడిని ఎదుర్కొనటానికి మన తేరును 
అతడి ఎదుటికి పోనిమ్మ'ని అన్నాడు. ఈ విధంగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తలపడి చాపరుచులు మెజు€ । గుల గములుగ గుణనితాంత ఘోషంబులు గ 
ర్హలుగా నారథికోత్తమ ।; జలదయుగము మెఅసి సాంద్ర శర వర్షములన్‌. 129 


ప్రతిపదార్హం: తలపడి= ఎదుర్కొని; చాపరుచులు= విండ్ల కాంతులు; మెణటుంగులగములుగన్‌= మెజలుపుల సమూహాలుగా; 
గుణ= అల్లెత్రాటి; నితాంత ఘోషంబులు= ఎడతెగని శబ్దాలు; గర్జలుగాన్‌= మేఘాల గర్జనలుగా; ఆ రథిక+ఉత్తమ జలదయుగము= 
సైనిక శ్రేష్టులనే ఆ మేఘాల జంట; మెజసి= పెరిగి (విజృంభించి); సాంద్ర= దట్టమైన; శరవర్షములన్‌= బాణాల వానతో. 


తాత్పర్యం: (ద్రోణ సాత్యకులు ఎదుర్కొన్నారు. వారి ధనుస్సుల కాంతులు మెజుపుల సమూహాలుగా, అల్లెత్రాటి 
టంకారధ్వనులు మేఘాల గర్జనలుగా ఆ రథికోత్తములు అనే మేఘాల జంటవిజృ్బంభించి, దట్టమైన బాణవర్షాలతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. 
వ.  అంతకంతకుం గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన. 130 


సతిపదారం: అంతకున్‌+అంతకున్‌ కదిసి= [కమ([కమంగా సమీపించి; భలంబులన్‌= బలేలతో; ఏట్లాడన్‌+తొడంగినన్‌= పోట్లాట 
క్ర ళ్జ 'క్రదు[ ల్ల న్‌ బై స్ట 
మొదలుపెట్టగా. 


తాత్సర్యం: అంతకంతకు కమ్ముకొని బల్లేలతో పోట్టాడగా. 


చ. గొడుగులు గేతనంబులును గూలె. దనూద్గత రక్తధార లొ 
ల్కెడు గజదానతోయముల లీల వహించె బలద్వయంబు న 
ప్పుడు వెజింగందె నచ్చెరువు. బొందె వియచ్చరకోటి యిట్లు పో 
రెడు నెడ ద్రోణువిల్లు వెస రెండుగ సాత్యకి ద్రుంచె. ద్రుంచినన్‌. 131 


ప్రతిపదార్థం: గొడుగులు= గొడుగులును; కేతనంబులును= జెండాలును; కూలెన్‌= కూలిపోయాయి; తను+ఉద్గత= శరీరం 
నుండి వెడలిన; రక్తధారలు= నెత్తుటి ధారలు; ఒల్కెడు= జారుతూ ఉన్న; గజదానతోయముల లీలన్‌= ఏనుగుల మదజలాల 
విధమును; వహించెన్‌= పొందాయి; బలద్వయంబు= రెండు ప్రక్కల సేనలు; అప్పుడు= ఆ సమయాన; వెజంగు+అందెన్‌= 
భయపడినవి; వియత్‌+చరకోటి= ఆకాశంలో తిరిగే దేవతలు మొదలైనవారు; అచ్చెరువున్‌+పొందెన్‌= ఆశ్చర్యపడ్డారు; ఇట్టు 
పోరెడు+ఎడన్‌= ఈ మాదిరి యుద్దం చేసేటప్పుడు; సాత్యకి= సాత్యకి; ద్రోణువిల్టు= ద్రోణుడి వింటిని; వెసన్‌= శీఘ్రంగా; 
రెండుగన్‌= రెండుగా (అనగా రెండు ముక్కలుగా); (త్రుంచెన్‌= త్రుంచాడు; త్రుంచినన్‌= త్రుంచగా. 


తాత్పర్యం: (ఆ యుద్ధంలో) గొడుగులూ జెండాలూ కూలిపోయాయి. (సైనికుల) శరీరాల నుండి వెలువడే నెత్తురు 
ఏనుగుల మదజలం మాదిరి పడింది. ఇరుసైన్యాలూ అపుడు భయపడ్డాయి. దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ 
సమయంలో సాత్యకి (ద్రోణుడి విల్లు రెండుగా విరిచాడు. అట్టా విరువగా. 


366 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: ఉపమ. విలువిద్యలో సాత్యకికి గల మెలకువలు దేవతలను కూడా ఆశ్చర్యపరచాయి. 


క. _ గురు€ డొండొకవిల్లెత్తిన ।; సరభసముగ నదియు. దునిమె సాత్యకి; మజియుం 

ద్వరితముగ నెక్కువెట్టంగ ; శరాసనము లెన్నియేని. జక్కడిచె వడిన్‌. 132 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; ఒండు+ఒకవిల్లు= ఇంకొక విల్టును; ఎత్తినన్‌= ఎత్తుకోగా; సరభసముగన్‌= వేగంగా; 
అదియున్‌= దానిని కూడా; సాత్యకి= సాత్యకి; తునిమెన్‌= (త్రుంచివేశాడు; మజియున్‌= ఇంకా; త్వరితముగన్‌= తొందరగా; 
శర+అసనము= బాణములకు ఆసనమైన (పీఠమైన) విల్లు; ఎక్కుపెట్టంగన్‌= ఎక్కుపెట్టగానే; ఎన్ని ఏనిన్‌= ఎన్నిటిని అయినా; 
వడిన్‌= వెంటనే; చక్కడిచెన్‌= నాశనం చేశాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు ఇంకో వింటిని ఎక్కు పెట్టేటప్పటికి సాత్యకి దానిని త్రుంచివేశాడు. ఆయన త్వరత్వరగా 
ఎత్తుకొని ఎక్కుపెట్టిన విండ్రనన్నింటిని త్వరత్వరగా విరిచివేశాడు. 


వ. అట్టి యెడ నాచార్యుం డాత్మగతంబున. 133 
ప్రతిపదార్దం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆచార్యుండు= ద్రోణుడు; ఆత్మగతంబునన్‌= మనస్సులో 
తాత్పర్యం: ఆ సమయంలో ద్రోణుడు తన మనసులో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “రామునందును గార్తవీర్యక్షితీశు ।; నందు నరునందు భీష్మునియందు. దక్క 
గలుగునే యెందు నీ యస్తబలము? వీని ।; యాశు విక్రమ మద్దుతంబయ్యె. జూడ”. 134 


ప్రతిపదార్ద్హం: రామునందున్‌= పరశురాముడి లో; కార్తవీర్యక్షితి+-ఈశునందున్‌= కార్తవీర్యార్దునుడనే రాజులోనూ; నరునందున్‌= 
అర్జునుడి లో; భీషు శని అందును= (కౌరవులకూ పాండవులకూ తాతగారైన) భీషు శని లో; తక్కన్‌= కాకుండా; ఎందున్‌= ఎక్కడైనా; 
ఈ+అ(స్త్రబలము= ఈ ధనుర్విద్యాశక్తి కలుగునే?= ఉంటుందా?; వీని= ఈ సాత్యకి యొక్క; ఆశువిక్రమము= వేగమగు 
శౌర్యం; చూడన్‌= చూడగా; అద్భుతంబు+అయ్యెన్‌= ఆశ్చర్యంగా ఉన్నది. 

తాత్పర్యం: 'పరశురాముడిలోనూ, (వేయి చేతులు గల) కార్తవీర్యుడిలోనూ, అర్జ్హునుడిలోనూ, కురుపితామహుడైన 
భీష్ముడిలోనూ తప్ప ఇటువంటి ధనుర్విద్యాబలమూ, వేగంగా విజృంభించటమూ మరెక్కడా కానరాదు. చూస్తూ 
ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది”. 


వ. అని యగ్గించె జారణసిద్ద సాధ్యులు సంకీర్తనంబులు సేసిరి; వెండియు నొండు కోదండంబు గొని 
యగ్గురుండు దొరంగించిన శరంబులు శ్రైనేయుండు దుత్తుమురు సేసిన. 135 


ప్రతిపదార్దం: అని అగ్గించెన్‌= అని పొగిడాడు; చారణ సిద్ధ సాధ్యులు= ఆకాశంలో తిరిగే చారణులు, సిద్దులు, సాధ్యులు; 
సంకీర్తనంబులు; చేసిరి= పొగడారు; వెండియున్‌= మరల; ఒండుకోదండంబుకొని= ఇంకొక విల్లును తీసికొని; ఆ+గురుండు= 
ఆ ద్రోణుడు; తొరంగించిన శరంబులు= వేసిన బాణాలు; శ్రైనేయుండు= సాత్యకి; తుత్తుమురు చేసినన్‌= పొడిగా చేయగా. 
తాత్పర్యం: ఆ విధంగా సాత్యకిని పొగిడాడు. ఆకాశంలో తిరిగే సిద్ద్రచారణ సాధ్యులూ కీర్తించారు. ఆ సమయాన 
(ద్రోణుడు ఇంకొక విల్లును తీసికొని బాణాలు వేయగా, వాటిని సాత్యకి పొడిపొడి చేయగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క.  *'ఏ వీరునకైనను నిది । భావారూఢంబు గానిపనియే?” యనుచున్‌ 
మీ వారెల్లను బెలుచం । గైవారము సేసి రతని. గౌరవనాథా! 136 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 367 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ ధృతరాష్ట్ట్రా!; ఏ వీరునకున్‌+ఐననున్‌= ఎటువంటి వీరుడికైనా; ఇది= ఈ విక్రమం; భావారూఢంబు 
కాని= మనసుకు ఎక్కని; పనియే?= చేష్టయా?; అనుచున్‌= అంటూ; మీవారు+ఎల్లరును= మీ సైన్యమంతా; అతనిన్‌= సాత్యకిని; 
పెలుచన్‌= త్వరగా; కైవారము చేసిరి= పొగిడారు. 

తాత్పర్యం: “ఏ వీరుడికైనా ఈతడి శౌర్యం మనసుకెక్కదా?' అని మీవారంతా (సాత్యకిని) పొగిడారు. (అని 
సంజయుడు ధృతరాష్ష్రుడితో అన్నాడు.) 


వ. అప్పలుకులు సహింపక. 137 
తాత్పర్యం: ఆ మాటలకు ఓర్వలేక. 


శా. _ ఆగ్నేయాస్తము ద్రోణుం డేసిన సముద్యజ్ఞ్వాలికామాలికో 
ద్విగ్నం బయ్యె నభంబు, వారుణ శరావిర్థావముం జేసి గ్రో 
ధాగ్ని స్పూర్తి వెలుంగ నాశినివరుం డబ్బాణముల్‌ ద్రాస ని 
ర్మగ్నవ్యోమ చరంబు లై తొడరి పోరంజొచ్చె నొండొంటితోన్‌. 138 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఆన్నేయ+అస్త్రమున్‌= ఆన్నేయాసస్తాన్ని; ఏసినన్‌= వేయగానే; నభంబు= ఆకాశం; 
సముద్యత్‌= పైకెగసే; జ్యాలికామాలికా= అన్నిజ్యాలల మాలలచేత; ఉద్విగ్నంబు= భయపడినది; అయ్యెన్‌= అయింది; ఆ 
శినివరుండు= ఆ శిని వంశంలో మొనగాడైన సాత్యకి; క్రోధ+అగ్ని స్ఫూర్తి= కోపమనే నిప్పు తోచేటట్టు; వెలుంగన్‌= '్రకాశించగా; 
వారుణ శర+ఆవిర్భావమున్‌+చేసెన్‌= వారుణా[స్తాన్ని పుట్టించాడు; ఆ+బాణముల్‌= ఆ బాణాలు; త్రాస= భయంలో; నిర్మగ్ష= 
మునిగిన; వ్యోమచరంబులు+ఐ= ఆకాశంలో తిరిగేవారు కలవై; తొడరి= ఎదిరిస్తూ; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో మరొకటి 
(ఆగ్నేయ వారుణాసస్తాలు); పోరన్‌+చొచ్చెన్‌= యుద్ధం చేస్తూ ఉన్నాయి. 

తాత్పర్యం: ద్రోణాచార్యుడు ఆగ్నేయాసస్తాన్ని వేయగా ఆకాశం అగ్నిజ్యాలల మాలలతో మండుతూ భయపడింది. 
దానికి సాత్యకి కోపంతో రగులుతూ వారుణా(స్తాన్ని సృష్టించి వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఆకాశచారులకు భయాన్ని 
కలిగిస్తూ ఎదుర్కొని ఒకదానితో మరొకటి యుద్దం చేయసాగాయి. 


క _ ఘోరంబు గాంగ హాహా । కారము లెసంగంగ బలయుగంబును డయ్యం 

బోరి పెడంబాసి శాంతము । లై రెండును నిలిచె నమ్మహాస్త్రము లధిపా! 139 
ప్రతిపదార్హం: అధిపా!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా$; ఘఫోరంబుగాంగన్‌= భయంకరంగా; హాహాకారములు+ఎసంగంగన్‌=హాహా 
అనే శబ్దాలు ఎక్కువ కాగా; బలయుగంబును= ఇరువాగుల సైన్యమూ; డయ్యన్‌= అలసిపోగా; ఆ+మహాస్త్రములు= ఆ దివ్యా 
స్ర్రములు; పోరి= యుద్దం చేసి; పెడన్‌+పాసి= ఎడమై; శాంతములు+ఐ= శాంతించినవై; రెండును= రెండూ; నిలిచెన్‌= ఆగాయి. 
తాత్పర్యం: ధృతరాష్త్ర మహారాజా! ఆ రెండు దివ్యాస్తాలూ భయంకరంగా తలపడటంచేత సేనలలో హాహాకారాలు 
పుట్టాయి. రెండువైపులా ఉన్న సేనలూ అలసిపోయేటట్టు అవి యుద్దం చేసి, క్రమంగా విడివడి, శాంతించి నిలిచాయి 


(ఆగాయి). 


వ. ఆ సమయంబున ధర్మజ భీమ నకుల సహదేవులు శైనేయునకు బాసటయై తజిమిన ధృష్టద్యుమ్న ప్రముఖ 
రథిక వరులుం దలకడచి భారద్వాజుం దాకుటయు, దుశ్శాసను మున్నిడికొని మన దిక్కు రాజకుమార 
వర్గంబు వారలతో. దలపడిన నుభయ బలంబులుం బురికొని యోహరిసాహరిం బెనంగుచుండె; నప్పు 
దక్కడ. 140 


368 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; ధర్మజ భీమ నకుల సహదేవులు= ఈ నలుగురూ; శ్రైనేయునకున్‌= సాత్యకికి; 
బాసట+ఐ= తోడుగా (సహాయంగా); తజిమినన్‌= (శత్రువులను) తరుమగా; ధృష్టద్యుమ్న ప్రముఖ= ధృష్టద్యుమ్నుడూ మొదలైన; 
రథిక వరులు= సైన్యంలోని మొనగాళ్ళు; తల కడచి= అతిక్రమించి (ముందు మిగిలి); భారద్వాజున్‌+తాకుటయున్‌= ద్రోణుడిని 
ఎదుర్కొనగా; మనదిక్కు రాజకుమార వర్గంబు= మన ప్రక్కన ఉండే రాజకుమారులు; దుశ్ళాసనున్‌+మున్నిడికొని= దుశ్చాసనుడిని 
ముందుంచుకొని; వారలతోన్‌= పాండవులతో; తలపడినన్‌= యుద్దానికి దిగగా; ఉభయ బలంబులున్‌= రెండు ప్రక్కల 
సైనికులునూ; పురికొని= (క్రమ్ముకొని; ఓహరి సాహరిన్‌= తండోపతండాలుగా (గుంపులు గుంపులుగా); పెనంగుచుండెన్‌= యుద్దం 
చేస్తూ ఉన్నారు; అప్పుడు+అక్కడన్‌= అప్పుడు ఆ యుద్దరంగంలో. 

తాత్పర్యం: ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి సహాయంగా శత్రువులను తరిమారు. ధృష్టద్యుమ్నుడు 
మొదలైన సేనానులు దద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నారు. దుశ్చాసనుడిని ముందుంచుకొని మన రాజకుమారులు 
పాండవులను ఎదుర్కొని గుంపులు గుంపులుగా యుద్దం చేయసాగారు. 


క. నరుండు దనతేరు వోయెడు । తెరువున కైనంతసేనం దీవ్రాస్తములన్‌ 
ధరంగూల్పంగ నయ్యెడ న ।; య్యరదము. గృష్టుండు నడపు టద్దుత మయ్యెన్‌. 141 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; తన తేరు= తన రథం; పోయెడు= వెళ్ళుతున్న; తెరువునకున్‌= దారికి (బాటకు); ఐనంత 
సేనన్‌= సాధ్యమైనంత సేనను; తీవ్ర+అస్త్రములన్‌= భయంకరమయిన బాణాలతో; ధరన్‌+కూల్పంగన్‌= చంపగా; ఆ+ఎడన్‌= 
ఆ సమయంలో; ఆ+అరదమున్‌= ఆ తేరును (అర్జునుడున్న తేరును); కృష్ణుండు= కృష్ణుడు; నడపుట= తోలుట; అద్భుతము+ 
అయ్యెన్‌= ఆశ్చర్యమైంది. 


తాత్పర్యం: అర్జునుడు వాడి బాణాలతో తన తేరు వెళ్ళేబాట వరకు కావలసిన సైన్యాన్ని చంపాడు. ఆ సమయంలో 
శ్రీకృష్ణుడు ఆ తేరును తోలిన విధం ఆశ్చర్యంగా ఉన్నది. 


వ. _ ఇ వ్విధంబున రౌద్రరసంబు దళుకొత్త దర్చంబున సైంధవుం డున్న దిక్కునకుం బోవంబోవ. 142 
తాత్పర్యం: ఈ మాదిరిగా రౌద్రరసం మెరయగా గర్వంతో సైంధవుడుండే దిక్కునకు పోగా పోగా. 
విందానువిందు లర్జునుచేత మృతింబొందుట (సం. 7-74-17) 


క. _ విందానువిందు లేక । స్యందనగతు లై కడంగి సైన్యంబులు దా 
రుం దెప్పదెరల నా సం । క్రందననందనుని మీంద గవిసిరి గడిమిన్‌. 143 


ప్రతిపదార్థం: విందానువిందులు= విందుడు, అనువిందుడు అనే పేరు కలవారు; ఏకస్యందనగతులు+ఐ= ఒకే తేరులో పోతూ; 
కడంగి= ప్రయత్నించి; సైన్యంబులు= సేనలు; తారును= తాము; తెప్పదెరలన్‌= చాలా వేగంగా; ఆ సంక్రందననందనుమీందన్‌= 
ఆ అర్జునుడి మీద; కడిమిన్‌= పరాక్రమంతో; కవిసిరి= కమ్ముకొన్నారు. 


తాత్పర్యం: విందానువిందులు ఒకే తేరులో పోతూ, సైన్యాలతో కూడి ఆ అర్జునుడి మీదకు సాహసంతో సాగి, 
ఆతడి చుట్టూ కమ్ముకొన్నారు. 


వ. ఇట్లవంతీశ్వరు లురవడించి. 144 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 369 


తాత్పర్యం: ఈ విధంగా అవంతిరాజులు చాలా వేగంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. హరులపయిన్‌ మురారిపయి నాతని మేనను బాణ వర్షముల్‌ 

గురిసి; రతండు వారి నతిఘోారశరంబుల నొంప ధీరతం 

దెరలక వారు. దద్రథము. దేల్చిరి తూపుల వెల్లి; నల్లి య 

య్యిరువుర విండులుం దునిమి యేపున మూశల పె ల్లడంచుచున్‌. 145 
ప్రతిపదార్థం: హరులపయిన్‌= గుర్రాలమీద; మురారి పయిన్‌= శ్రీకృష్ణుడిమీదను; ఆతని మేనను= అర్జునుడి ఒంటిమీదను; 
బాణవర్షముల్‌ కురిసిరి= అమ్ములవానను కురిపించారు; అతండు= ఆ అర్జునుడు; వారిన్‌= విందానువిందులను; అతిఘోర 
శరంబులన్‌= మిక్కిలి వాడి బాణాలతో; నొంపన్‌= బాధించగా; ధీరతన్‌= ధైర్యంతో; తెరలక= తొలగిపోకుండా; వారు = అవంతి 
రాజులు(విందుడు, అనువిందుడు) తద్‌+రథమున్‌= వాని తేరును; తూపుల వెల్లిన్‌= బాణాల వెల్లువలో; తేల్చిరి= తేలకొట్టారు; 
అల్లి= కోపించి; ఆ+ఇరువుర విండులున్‌= ఆ విందానువిందుల విండ్లను; తునిమి= విరిచి; ఏపునన్‌= విజృంభించి; మూంకల= 
సైన్యాల; పెల్టు= అతిశయాన్ని; అడంచుచున్‌= అణస్తూ, 
తాత్పర్యం: విందానువిందులు అర్జునుడి గు(ర్రాలమీదా, శ్రీకృష్ణుడి మీదా, ఆతడి శరీరం మీదా బాణాల వాన 
కురిపించారు. అర్జునుడు విందానువిందులను వాడిబాణాలతో చాలా బాధించాడు. వారునూ ధైర్యం సడల కుండా 
బాణప్రవాహంలో తేల్చారు. అర్జునుడు వారి విండ్లనూవిరిచాడు. విజృంభించి వారి సైన్యాల గర్వాన్ని అణగించాడు. 


క. _ తోడన కడువేగంబునం । గ్రీడి తురంగముల సూతుం గేతనమును దు 
న్మాడుచు విందుని దల యిల । పై డొల్లగ నేసి. దీవ్రభల్లప్రహతిన్‌. 146 
ప్రతిపదార్థం: తోడన= వెంటనే; కడువేగంబునన్‌= చాలా తొందరగా; క్రీడి= అర్జునుడు; తురంగములన్‌= గుర్రాలను; సూతున్‌= 
సారథిని; కేతనమున్‌= పతాకాన్ని; తున్మాడుచున్‌= (త్రుంచివేస్తూ; విందుని తల= విందుడనే వాడి తలను; ఇలపైన్‌ డొల్లగన్‌= 
భూమిమీద దొర్లగా; తీవ్ర= వాడి అయిన; భల్లప్రహతిన్‌= బల్లెపు పోటుతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: అర్జునుడు వెంటనే చాలా వేగంగా (విందుడి) తేరు గుర్రాలను, సూతుడిని, పతాకాన్నీ (త్రుంచివేస్తూ, 
వాడి అయిన బల్లెపుపోటుతో విందుడి తల భూమిమీద దొర్రేటట్టు కొట్టాడు. 
వ. ఇట్లు దలందునుముటయు బలుగాలిం గూలు తరువు పోలికం బడిన యగ్రజు నాలోకించి యనువిందుం 
దలుకయు నుమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గద. గొని సంరంభంబున. 147 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తలన్‌+తునుముటయున్‌= తలను త్రుంచగా; బలుగాలిన్‌= పెనుగాలికి; కూలు= పడిపోయే; 
తరువు పోలికన్‌= చెట్టుమాదిరిగా; పడిన= పడిపోయిన (అనగా చనిపోయిన); అ(గ్రజున్‌+ఆలోకించి= అన్నను చూచి; 
అనువిందుండు= అనువిందుడనే వాడు; అలుకయున్‌= కోపమును; ఉమ్మలికంబున్‌= దుఃఖమును; ఉల్లంబునన్‌= మనసులో; 
పెనంగొనన్‌= పెనగొనగా; గదన్‌+కొని= గదను తీసికొని; సరంభంబునన్‌= తొందరగా. 


తాత్పర్యం: విందుడి తలను అర్జునుడు త్రుంచగా పెనుగాలికి పడిపోయే చెట్టు వలె ఆతడు పడిపోయాడు; 
అట్టా పడిన అన్నను చూచి అనువిందుడు కోపంతోనూ, దుఃఖంతోనూ గదను తీసికొని త్వరత్వరగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


370 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. అరదము డిగ్గి తీవ్రగమనాతిశయంబున. గిట్టి బాహువి 
స్పురణ దలిర్చ దానవనిషూదను పాలము వ్రేసి యార్వ ను 
ద్దుర రభసం బెలర్ప గదద్రుంచి పదంబులు బాహుశాఖలున్‌ 
శిరమును ద్రెంచి వాని బలిసేసె ధనంజయు. డాజిభూమికిన్‌. 148 


ప్రతిపదార్థం: ; అరదము డిగ్గి= తేరు దిగి; తీవగమన+అతిశయంబునన్‌= చాలా వేగంగా; కిట్టి= సమీపించి; బాహు విస్సురణ 
తలిర్సన్‌= భుజముల బలం వికసించగా; దానవనిషూదను= రాక్షస శత్రువైన శ్రీకృష్ణుడి; ఫాలము (వ్రేసి= మొగము మీద కొట్టి; 
ఆర్వన్‌= అట్టహాసంచేయగా; ధనంజయుడు= అర్జునుడు; ఉద్దుర రభసంబు ఎలర్బగన్‌= గొప్ప వేగం అతిశయించగా; గదద్రుంచి= 
(అనువిందుని) గదను ముక్కలుగా చేసి; పదంబులు= కాళ్ళు; బాహుశాఖలున్‌= కొమ్ములవంటి చేతులను; శిరమును= తలను; 
'తైెంచి= తుంచివేసి; ఆజిభూమికిన్‌= యుద్దరంగానికి; వానిన్‌= అనువిందుని; బలి చేసెన్‌= బలి చేశాడు. 

తాత్పర్యం: అనువిందుడు రథం దిగి అధికవేగంతో సమీపించి భుజబలం ్రకాశించగా రాక్షస శత్రువైన శ్రీకృష్ణుడి 
నుదురుపై కొట్టి అర్వగా, అర్జునుడు వాడి గదవిరుగగొట్టి కాళ్ళూ, చేతులూ, శిరస్సూ ఖండించి యుద్ధభూమికి 
బలి యిచ్చాడు. 


ఆ. _ దొరలు వడిన సేన దూలక యవ్వీరు. । జుట్టముట్టుటయును బెట్టు గవియు 

కాలుచిచ్చు దజచుం గానల నీజుగ6। జేయు పగిదిందోంపం జేసి నతండు. 149 
ప్రతిపదార్థం: దొరలు పడినన్‌= తమ రాజులు చనిపోగా; సేన తూలక= సైన్యం తూలిపోకుండా; ఆ వీరున్‌= ఆ వీరుడిని 
(అర్జునుడిని) చుట్టముట్టుటయును= చుట్టుక్రమ్ముకోగా; బెట్టు= దట్టంగా; కవియు= కమ్ముకొనే; కాజుచిచ్చు= దావార్ని; 
కానలన్‌= అడవులను; నీజుగన్‌= బూడిదగా; చేయు పగిదిన్‌= చేసేటట్టుగా; అతండు= ఆ అర్జునుడు; తోథయన్‌+చేసెన్‌= 
తోచునట్టుగా చేశాడు. 
తాత్సర్యం: (విందానువిందులు) తమ దొరలు పడినా సేనలు తొలగిపోకుండా ఆ వీరుడిని చుట్టుముట్టాయి. అప్పుడు 
దట్టంగా చుట్టుముట్టిన కార్చిచ్చు అరణ్యాలను కాల్చి బూడిదచేసే విధం తోచేటట్టు ఆ సైన్యాలను అర్జునుడు 

అ, యు అ, 0 యా జ 

హతమార్చాడు. 
విశేషం: అలం: ఉపమ. 
వ. ఇ వ్విధంబున. 150 
తాత్పర్యం: ఈ ప్రకారంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
సీ. _ అచ్చోటు గదలి వివ్వచ్చుండు సనంజన । నతని మైవాడును హయ చయంబు 

డప్పియు నతనికి నప్పుడు సైంధవుం । డున్నెడ దూరమై యుండుటయును 

గని సంతసము నొంది కౌరవయోధులు । సింహనాదంబులు సేసి తజబుమ 

నా రథికోత్తముం దడచ్యుతు€ జూచి ర । థ్యమ్ముల మేనుల నలుంగు లుండ 


తే. నురవడింపవు వీరల సరకు గొనక । వీని నిప్పుడ యట్టులు విడిచి తడవు 
మనుడు నత. డిది పోలున యనుడు. దేరు | డిగ్గి సారించెం గ్రీడి గాండివ గుణంబు. 151 


ప్రతిపదార్థం: వివృచ్చుండు= అర్జునుడు; ఆ+చోటుకదలి= ఆ చోటును విడచి; చనన్‌ చనన్‌= వెళ్ళగా; అతనిమైవాడును= 
ఆ అర్జునుడి శరీరం వాడిపోవుట (అలసిపోవుట); హయచయంబు= గుర్రాల సమూహానికి; డప్పియున్‌= దాహము; అతనికిన్‌= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 371 


అర్జునుడికి; అప్పుడు= ఆ సమయాన; సైంధవుండున్‌+ఎడన్‌+దూరమై ఉండుటయును= సైంధవుడు దూరంగా ఉండటమున్ను; 
కని= చూచి; కౌరవ యోధులు= కౌరవసేనానులు; సంతసమున్‌+ఒంది= సంతోషపడి; సింహనాదంబులు= సింహనాదాలు (గర్జనలు); 
చేసి; తజుమన్‌= తరుమగా; ఆ రథిక+ఉత్తముండు= ఆ రథికులలో మొనగాడు (అర్జునుడు); అచ్యుతున్‌+చూచి= శ్రీకృష్ణుడిని 
చూచి; రథ్యమ్ముల= తేరు గుర్రాల; మేనులన్‌= ఒంటిమీద; అలు6ంగులు= బాణాల మొనలు; ఉండన్‌= తగులుకొని ఉండగా; 
ఉరవడింపపు= వేగంగా పోవు; వీరలన్‌= ఈ కౌరవులను; సరకు గొనక= లెక్కచేయకుండా; వీనిని= ఈ గుర్రాలను; ఇప్పుడు= 
వెంటనే; అయ్హులు= మెడలు; విడిచి= విడిపించి (తీసి); తడవుము= తాకుము (మెడమీది పట్టీలను తీసి పశువులను దువ్వటం వానిని 
ప్రోత్సాహకంగా తడవుట సంప్రదాయం); అనుడున్‌= అనగా; ఆతండు= శ్రీకృష్ణుడు; ఇది పోలున= ఇది తగినదే; అనుడున్‌= అనగా; 
తేరు డిగ్గి= తేరిమీదనుండి దిగి; గాండివగుణంబున్‌= గాండీవం యొక్క అల్లెత్రాటిని; ్రీడి= అర్జునుడు; సారించెన్‌= చక్కచేశాడు. 
తాత్సర్యం: (అర్జునుడు అనువిందుని చంపిన తరువాత) ఆ చోటు దాటి వెళ్ళగా వెళ్ళగా శరీరం అలసిపోయింది. 
గుర్రాలు దప్పికతో అలసినవి. సైంధవుడూ దూరంగా ఉన్నాడు. కనుక కౌరవ సైన్యాలు సంతోషంతో సింహనాదం 
చేస్తూ ఆతడిని తరుమవచ్చాయి. శ్రీకృష్ణుడిని చూచి అర్జునుడు; గుర్రాల ఒంటిమీద బాణాలు (గ్రుచ్చుకొని 
ఉన్నాయి. అందువల్ల అవి వేగంగా పోలేవు కాబట్టి “వాళ్ళను లెక్కచేయకుండా గుర్రాలను తోలి మెడలు మీది 
పట్టీలను తీసి వాటి శరీరాలను తడవుము” అనుచుండగా కృష్ణుడు అట్టే చేశాడు. అర్జునుడు తేరు దిగి గాండీవాన్ని 
సారించాడు. (శత్రువుల గుండియలు గుఖేలు మనేటట్టు). 
చ. ఎడంగని యబ్ద్బలంబు గడు నేడ్తెజం గిట్టి మహాస్త్రశస్త్రము 

ల్లడువడిం గుప్పగూరంగం జలంబున బైందొరంగింప నేచి క 

వ్వడి వివిధోజ్వలాస్త్రముల వాని వెసన్‌ మగిడించి తాంకు పె 

ల్లడరంగం జేసి మింటికల యంతయు. జిట్టలు గట్టుమంటలన్‌. 152 


ప్రతిపదార్థం: ఎడంగని= తెరపిచూచి; ఆ+బలంబు= ఆ శత్రుసైన్యం; కడున్‌= మిక్కిలి; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; కిట్టి= సమీపించి; 
మహాస్త్రశస్త్రముల్‌= శక్తిగల గొప్ప బాణాలు; కడువడిన్‌= మిక్కిలి తొందరగా; కుప్పంగూరంగన్‌= కుప్పపడేటట్టు; చలంబునన్‌= 
పట్టుదలతో; పైందొరంగింపన్‌= మీద పడేటట్టు వేయగా; కవ్వడి= అర్జునుడు; ఏచి= పెరిగి; వివిధ= నానా విధాలుగా; ఉజ్ఞల= వెలిగే; 
అస్త్రములన్‌= బాణాలతో; వానిన్‌= ఆ బాణాలను; వెసన్‌= వెంటనే; మగిడించి= త్రిప్పి; మింటి కలయంతయున్‌= ఆకసం అంతా; 
చిట్టలు గట్టుమంటలన్‌= (చూచేవారికి) అబ్బురమయ్యే మంటలతో; తాకు= తాకిడిని(యుద్దాన్ని); పెల్టు+అడర చేసెన్‌= మిక్కిలి 
ఎక్కువయ్యేటట్టు చేశాడు. 

తాత్పర్యం: ఆ ఎడము చూచి శత్రుసైన్యం విజృంభించి పెనుబాణాలు కుప్పలు కుప్పలుగా పట్టుదలతో 
'ప్రయోగించాయి. ఆ బాణాలను తీవ్రబాణాలతో మరలించి ఆకాశమంతా ఆశ్చర్యం గొలిపే మంటలు వ్యాపించే 
విధంగా అర్జునుడు యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. 


వ. ఇ త్తెిణఖంగున. 153 
తాత్పర్యం: -ఈ విధంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. లావును వెరవును మెజియ౦.గ । నీవీరులు పాండుపుత్రునిం బొదివినచో 
నావీరుని యక్కజ మగు । లావు వెరవుం గరతలామలకమై తోంచెన్‌. 154 


ప్రతిపదార్థం: లావును= బలమున్నూ; వెరవును= ఉపాయమున్నూ; మెజయంగన్‌= ్రకాశంకాగా; నీ వీరులు= నీ వైపు ఉన్న 
వీరులు (కారవుల పక్షాన ఉన్నవీరులు); పాండు పుత్రునిన్‌= అర్జునుడిని; పొదివినచోన్‌= క్రము కొన్నప్పుడు; ఆ వీరుని=ఆ వీరుడి 


3౩72 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(అర్జునుడి); అక్కజము+అగు= ఆశ్చర్యం కలిగించేదైన; లావు= బలం; వెరవున్‌= ఉపాయమున్నూ; కరతల+ఆమలకము+ఐ= 
అరచేతిలో ఉసిరికపండై; తోంచెన్‌= కనిపించింది. 

తాత్పర్యం: బలమూ, ఉపాయమూ ్రకాశించగా నీ వీరులు అర్జునుడిని చుట్టుముట్టగా, ఆశ్చర్యకరమైన అతడి 
బలము, ఉపాయమూ అరచేతిలో ఉసిరికపండువలె సులభంగా కనిపించింది. 


వ. అట్టి యెడ. జతురంగంబులు. 155 


తాత్పర్యం: ఆ సమయంలో రథగజతురగ పదాతి బలాలు. 


క. నొచ్చిన6 జచ్చిన€ దెరలిన । విచ్చిన నయ్యెడరు సూచి విసువక పైపై€ 
జొచ్చిన గడు. గ్రిక్కిజిసిన ।; నచ్చట మన సేనలోన నార్పులు వెడలెన్‌. 156 


ప్రతిపదార్థం: నొచ్చినన్‌= నొప్పి కలుగగా; చచ్చినన్‌= చనిపోగా; తెరలినన్‌= కలగిపోగా (చికాకు); విచ్చినన్‌= విడిపోగా; ఆ+ఎడరు= 
ఆ ఆపదను; చూచి; విసువక= విసిగిపోకుండా; పైపైన్‌+చొచ్చినన్‌= మీదమీదకు పోగా; కడున్‌+క్రిక్కిటిసినన్‌= మిక్కిలి ఒత్తిడికాగా; 
అచ్చటన్‌= ఆ యుద్ధసమయంలో; మనసేనలోనన్‌= మన సైన్యంలో; ఆర్పులు= అరుపులు; వెడలెన్‌= బయలుదేరినవి. 

తాత్పర్యం: చతురంగబలాలు బాధపడినా, చచ్చిపడినా, కలతచెందినా, విడిపోయినా ఆ ఆపదలను చూచి కూడా 
విసుగుచెందక మీదిమీదికి రాగా, మిక్కిలి ఒత్తిడికి గురికావటం చేత అక్కడ మనసేనలలో అరుపులు చెలరేగాయి. 


వ. ఆ ఫల్గునుండు పాదచారియై యునికిం దేంకువ సెడియును గెలుపున కాస పడియును నిట్లు గ్రమ్మిన కౌరవ 
సైన్యంబు పొంగిన సముద్రంబు పోలిక యగుటకుం దగిన తరంగంబుల చందంబున నిగుడు శర 
పరంపరల వలనను, ఘోషంబు చాడ్నునం జెలంగు తూర్య నాదంబుల వలనను వివిధ సత్వంబుల విధంబున 
నుల్లసిల్లు మాతంగ తురంగ సుభట స్యందన సందోహంబుల వలనను జలియింపక చెలియలికట్టయుం 
బోలె నవి నిలువరించి యవ్విక్రనము కుతూహలి విజృంభించిన. 157 


ప్రతిపదార్థం: ఆ ఫల్గునుండు= ఆ అర్జునుడు; (ఉత్తరఫల్నునీ నక్షత్రంలో పుట్టినవాడు); పాదచారి ఐ= నడుస్తున్నవాడై; ఉనికిన్‌= 
ఉండటంతో; తేకువ+చెడియును= ధైర్యం లేకపోయినను; గెలుపునకున్‌= జయమునకు; ఆసపడియును= ఆసపడి; ఇట్టు క్రమ్మిన= 
ఈ విధంగా కమ్ముకున్న (ముందు చెప్పినట్టుగా); కౌరవసైన్యంబు= కౌరవసేన; పొంగిన సముదద్రంబు పోలికన్‌= ఉప్పాంగిన సముద్రం 
వలె; అగుటకున్‌= అవుటకు; తగిన= సరిపోయిన; తరంగంబుల చందంబునన్‌= అలలమాదిరిగా; నిగుడు= పెరుగు; శర పరంపర 
వలనను= బాణాల వరుసలవలనను; ఘోషంబు చాడ్పునన్‌= సముద్ర ఘఫోషమువలె; చెలంగు= ధ్వనించు; తూర్యనాదంబుల 
వలనను= వాద్యశబ్దాల వలనను; వివిధ సత్త్రృంబుల వధంబునన్‌= వివిధ ప్రాణులను చంపుటచేత; ఉల్లసిల్లు= సంతోషించే; 
మాతంగ= ఏనుగుల; తురంగ= గుర్రాల; సుభట= మంచి సైనికుల; స్యందన= తేరుల; సందోహంబుల వలనను= గుంపులవలనను; 
చలియింపక= చీకాకు పడకుండా; చెలియలికట్టయున్‌+పోలెన్‌= చెలియలికట్ట మాదిరిగా; (దాటి సముద్ర ముప్పొంగదు); 
నిలువరించి= ఆపి; ఆ+విక్రమ కుతూహలి= శౌర్యమునం దాసక్తికలవాడైన ఆ అర్జునుడు; విజృంభించినన్‌= విజృంభించగా. 


తాత్పర్యం: అర్జునుడు తేరు దిగి నడుస్తూ ఉండటంతో ధైర్యం లేకున్నా మనసైనికులు జయం మీది ఆశతో 
(క్రమ్ముకొన్నారు. అలలవలె వ్యాపించే బాణాలతో, సాగర ఘోషవలె చెలరేగే వాద్య ధ్వనులతో, వివిధ జలచరాలతో 
విలసిల్లే గజ తురగ భట రథ సమూహాలతో కూడి సముద్రంవలె ఉన్న ఆ కౌరవ సైన్యానికి జంకక చెలియలికట్టవలె 
దాని పొంగును ఆపి, అర్జునుడు విజృంభించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 373 


ర 


పటుభల్ల నికరంబు వర(గిన6 బజియలై |; యజవణ లయ్యెడు నరదములును 
నానార్ధచంద్ర బాణ వ్రాత మడరిన6। దునియ లై మేదినిం దొరంగు కరులు 
శాతనారాచ పుంజంబులు నిగిడినం । గుదురులై కూలెడు ఘఫోటకములు 
వివిధాస్త్ర తతులు పర్వినం గండలై వండ6। దజిగినట్లుండు పదాతి చయము 


తే. నగుచు బీభత్స రౌద్ర మహాద్దుతములు । మూర్తిమంతంబులుగ మన మొనలు రక్త 
మాంస మేదోస్టి మస్తె్మ్కమయత. జూడ ।; ఘోర రూపంబులై పరిక్షోభ మొందిె. 158 


ప్రతిపదార్థం: పటు= తీవ్రమయిన; భల్ల నికరంబు= బల్లైెముల సమూహము; పరంగినన్‌= వ్యాపించగా; పజీయలు+ఐ= ముక్కలై; 
అఅవజఅలు+అయ్యెడు= చిన్నచిన్న ముక్కలుగా అవుతూడిన్న; అరదములును= తేరులును; నానా= అనేకములైన; 
అర్హచంద్రబాణవ్రాతము= అర్హచం[ద్రాకారంలో ఉన్న అనేక బాణాల సమూహము; అడరినన్‌= విజ్బంభించగా; తునియలు+ఐ= 
ముక్కలై; మేదినిన్‌= భూమిమీద; తొరంగు= పడిపోయే; కరులున్‌= ఏనుగులును; శాత= వాడి అయిన; నారాచ పుంజంబులు= 
ఇనుప బాణాల సమూహము; నిగిడినన్‌= వ్యాపించగా; కుదురులు+ఐ= చుట్టకుదురుల మాదిరి; కూలెడు= పడిపోయే; 
ఘోటకములున్‌= గు(ర్రాలును; వివిధ+అస్త్రతతులు= నానా విధాలైన బాణాల సమూహాలు; పర్వినన్‌= వ్యాపించగా; కండలు+ఐ= 
కండలుగా; వండన్‌= వంటకు తగినట్టు; తథిగినట్టు ఉండు= తరిగిన విధంగా ఉండే; పదాతి చయమున్‌= కాల్చలాల 
సమూహమును; అగుచున్‌= జొతూ; బీభత్స రౌద్రమహా+ అద్భుతములు= బీభత్సం, రౌద్రం, అద్భుతరసాలు; మూర్తిమంతంబులుగన్‌= 
ఆకారాలు చెందినట్టుగా; మనమొనలు= మన సైన్యాలు; రక్త+మాంస+మేదః+అస్థ్రి+మస్తిష్కశమయతన్‌= నెత్తురు, మాంసం, 
మెదడు, ఎముకలు, పురైలు, నిండి ఉండటంచేత; చూడన్‌= చూడటానికి; ఘోర రూపంబులు+ఐ= భయంకరమయిన ఆకారాలు 
కలిగినవై; పరిక్షోభము+జఒందెన్‌= చీకాకు పడ్డాయి. 


తాత్పర్యం: అర్జునుడు బల్లేలతో కొట్టగా తేరులు ముక్కలయ్యాయి. అర్హచంద్రాకార బాణాల దెబ్బలకు ఏనుగులు 
ముక్కలుగా పడ్డాయి. ఇనుప బాణాల దెబ్బలకు గుర్రాలు చుట్టకుదురులుగా పడ్డాయి. వివిధ బాణాలతాకిడికి 
పదాతిసైన్యం వంటకు తరిగే కండలుగా అయ్యాయి. ఈ స్థితి చూచేవారికి బీభత్స రౌద్ర అద్భుత రసాలను 
మూర్తీభవించినట్టు; (మనసైన్యాలు) నెత్తురు, మాంసము, మెదడు, ఎముకలు, పురైల గుంపుతో నిండి 
భయంకరాకారంతో మిక్కిలి కలత పొందాయి. 
వ. _ ఇవ్విధంబున. గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుంగొని కమలనాభుండు. 159 
ప్రతిపదార్హం: -ఈ+విధంబునన్‌; కురుసేనన్‌= కౌరవ సైన్యాన్ని; కనుపుకొట్టి= ముక్కలు చేసి; నవ్వుచు+ఉన్న; కవ్వడిన్‌= అర్జునుని; 
కనుంగొని= చూచి; కమలనాభుండు= పద్మమును నాభిగాగలవాడు-(విష్ణు స్వరూపుడైన కృష్ణుడు) 
తాత్పర్యం: ఈ ప్రకారంగా కౌరవ సైన్యాన్ని ముక్కలుగా చేసి నవ్వుతూన్న అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. పెటికితి నలు6ంగులు మేనులు । నెటి. బడ నెల్లెడల6. గలయ నివిరితి హరు లి 

త్తి నీళులు ద్రావక తె । ప్పి వెట్లాకొ? శత్రు సైన్య భీకర మూర్తీ! 160 
ప్రతిపదార్థం: శత్రు సైన్య భీకరమూర్తీ!= విరోధి సైన్యానికి భయం కలిగించేవాడా! (అని అర్జునుడిని సంబోధించాడు కృష్ణుడు); 
అలుంగులు+పెటికితిన్‌= బాణముల ముక్కలను పైకి తీశాను (గుర్రాలకు ([గ్రుచ్చుకొన్న బాణాల ముక్కలను); మేనులు= శరీరాలు; 


నెటీంబడన్‌= చక్కబడగా; ఎల్లెడలన్‌ కలయన్‌= అంతటా; నివిరితిన్‌= నిమిరాను; చక్కనాత్తినాను; హరులు= గుర్రాలు; ఈ+తథీన్‌ 
= ఈ సమయంలో; నీళులు త్రావక= నీళ్ళు తాగకుండా; తెప్పిఅవు= తెప్పిరిల్లవు; ఎట్టొకొ?= ఏమి చేయాలో? 


37డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: శత్రుసైన్యానికి భయం కలిగించే అర్జునా! -ఈ గు[ర్రాల ఒడళ్ళమీద (గ్రుచ్చుకొన్న బాణాల ముక్కలను 
పెరికివేశాను. ఒడలంతా నిమిరాను. కాని, నీళ్ళు త్రాగితే కాని ఇవి తెప్పిరిల్లవు. ఏమి చేయాలో? 


క. _ వెన్నుమునుంగ దివియంగలే । కున్నను ద్రావందగు నీళు లొదవిన హయముల్‌ 
నిన్ను గెలిపించు' ననవుడు€ । గన్నుల నగి యర్హునుండు గల వివె యనుచున్‌. 161 


ప్రతిపదార్థం: వెన్నుమును౦గన్‌= వీపు తడిసేటట్టుగా మునిగి; తివియంగన్‌= బయటికి రాగా; లేక+ఉన్నను= లేకపోయినా; 
'త్రావన్‌+తగు నీళులు+ఒదవినన్‌= (త్రాగటానికి తగినన్ని నీళ్ళు కలిగితే; హయముల్‌= (ఈ) గుర్రాలు; నిన్ను గెలిపించున్‌= 
నిన్ను గెలిపింపజేయగలవు; అనవుడున్‌= అనగా; అర్జ్హునుండు= అర్జునుడు; కన్నులన్‌+నగి= నవ్వును కళ్ళలోనే చూపించి; ఇవె= 
ఇవిగో; కలవు= ఉన్నాయి (ఇవిగో నీళ్ళున్నాయి); అనుచున్‌= అని అంటూ. 


తాత్పర్యం: ఈ గుర్రాలకు వెన్ను తడిసి వెలికి వచ్చేటంతమాత్రం లేకపోయినా, (దప్పిక తీరడానికి) త్రాగేటందుకు 
తగిన నీళ్ళుంటే చాలును, అవి నీకు జయాన్ని కలిగిస్తాయి” అని కృష్ణుడు అనగా, తాను కన్నులతోనే నవ్వుతూ 
“ఇవిగో నీళ్ళు అని అర్జునుడు అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


అర్జునుడు దివ్యాస్త్రముల ధర. బగిల్ఫి కొల నుత్సాదించుట (సం. 7-74-32) 


మ. ధర దివ్యాస్త హతిం బగిల్చి కొల నుత్పాదించి వే దానికి 
న్మర జాలంబుల నిల్లుగట్ట మన సైన్యంబుల్‌ వెజంబొందె, న 
చెరు వందెన్‌ సురసంఘముల్‌; హరి నుతించెం బొంగి యప్పార్జు; భూ 
వర! మున్నిట్టివి సూడరున్‌ వినరు నెవ్వారుం ద్రిలోకంబులన్‌. 162 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ధృతరా్ర్రా!); ధరన్‌= భూమిని; దివ్యాస్తహతిన్‌= దివ్యబాణాల దెబ్బతో; పగిల్చి= చీల్చి; 
కొలనున్‌= కోనేటిని; ఉత్సాదించి= పుట్టించి; వే= వెంటనే; దానికిన్‌= ఆ కొలనికి; శరజాలంబులన్‌= బాణాల సమూహాలతో; 
ఇల్టుకట్టన్‌= ఇంటిని కట్టగా; మన సైన్యంబుల్‌= మన సేనలు; వెజన్‌+పొందెన్‌= భయపడ్డాయి; సురసంఘముల్‌= దేవసమూహాలు; 
అచ్చెరువు+అందెన్‌= ఆశ్చర్యపడ్డాయి; హరి= శ్రీకృష్ణుడు; పొంగి= సంతోషంతో; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; నుతించెన్‌= 
పొగడాడు; మున్ను= ఇదివరకు; ఇట్టివి= ఇటువంటివి; త్రిలోకంబులన్‌= ముల్లోకాలలో; ఏ+వారున్‌= ఎవరుకూడా; చూడరున్‌ 
వినరున్‌= చూడలేదు, వినలేదు. 


తాత్పర్యం: అర్జునుడు దివ్యాస్తాలతో భూమిని చీల్ళి, కోనేటిని ఏర్పరచి, వెంటనే బాణాలతో దానికి ఇంటినికూడ 
కట్టాడు. దానిని చూచి మన సైన్యాలు భయపడ్డాయి. దేవ సమూహాలు ఆశ్చర్యపడ్డాయి. సంతోషంతో శ్రీకృష్ణు 
డర్జునుడిని ప్రశంసించాడు. ఓ రాజా! ఇటువంటి వింతను ఇంతవరకు ముల్లోకాలలో ఎవరూ చూడలేదు, వినలేదు. 
తే. హర్షమందస్మితము తోడ నమ్మురారి । యపుడ హయముల మెయివెట్టునట్లు సేసి 

తటిమి నీళులు ద్రావించి తడవి మగుడ. । దెచ్చె మన యోధు లెల్లను బిచ్చలింప. 163 
ప్రతిపదార్హం: ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; హర్ష మందస్మితముల తోడన్‌= సంతోషంతో కూడిన చిరునవ్వుతో; అపుడు+అ= 
ఆ సమయాన; హయములన్‌= గుర్రాలను; తజిమి= తోలి; మెయి+పెట్టు+అట్టుచేసి= కొలనిలో శరీరాలు పెట్టేటట్టు చేసి అనగా 


అవి కొలనిలోనికి దిగేటట్టు చేసి; నీళులు త్రావించి= నీళ్ళు త్రాగించి; తడవి= వాటి ఒడళ్ళను నిమిరి; మగుడన్‌= మళ్ళీ; మన 
యోధులు= మన సైనికులు; ఎల్లను= అందరూ; పిచ్చలింపన్‌= భయపడగా; తెచ్చెన్‌= తీసికొని వచ్చాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 375 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు సంతోషంతోనూ, చిరునవ్వుతోనూ ఆ గుర్రాలను కొలనిలోనికి తోలి నీళ్ళు త్రాగించి, 
వాటి శరీరాలను నిమిరి, మన సైనికులు అందరూ భయపడుతుండగా మళ్ళీ తోలుకొని వచ్చాడు. 


వ. ఇట్లు సేదదీర్షి. 164 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సేద+తీర్చి= అలసటను పోగొట్టి 
తాత్పర్యం: ఈ విధంగా గుర్రాల అలుపును పోగొట్టి. 


క. _ మును దివ్యాస్త్ర బలంబున । జనియించిన నీరితోన సంభూతం బై 
యొనరిన ఖాణము మేపెం । దనివు సనం దురగములకు దర్ప మెలర్పన్‌. 165 


ప్రతిపదార్థం: మును= అదివరకే; దివ్య+అస్త్ర బలంబునన్‌= దివ్యాస్తాల శక్తితో; జనియించిన= పుట్టిన; నీరితోనన్‌= నీళ్ళతో; 
సంభూతంబు+ఐ= పుట్టి; ఒనరిన= కలిగిన; ఖాణము= గు[ర్రాల దాణాను; తనివు చనన్‌= తృప్తిగా; తురగములకున్‌= గు[ర్రాలకు; 


దర్పము+ఎలర్చన్‌= గర్వం ్రకాశించగా; మేపెన్‌= మేపించాడు (అనగా మేతగా పెట్టాడు). 


తాత్పర్యం: దివ్యమైన అస్త్రాల ప్రభావంతో పుట్టిన నీళ్ళతోపాటు అంతకుముందే కలిగిన గుర్రపు దాణాను 
గుర్రాలచేత సగర్వంగా తృప్తితీరా తినిపించాడు. 


న. మేపి కట్టాయితం బయి మనమూంకల నడుమం బడంతుల పిండులోనం గ్రాలెడు విలాసియుం బోలె విల 
సిల్లుచు నమ్మహనీయ రథ్యంబులం బూన్చిన( బాండవమధ్యముం డా రథం బల్లన యెక్కె; నా తడవున దుర్యో 
ధనుం డనతి దూర వర్తి యై వారలం గని వేగంబున వచ్చుచుండె; వార లక్కడ చూడ; రయ్యవసరంబుననచ్చటి 
భూవల్లభులెల్ల వెల్లనైన మొగంబులతోడ వెజఖ/గంది డెందంబులు గుందుచుండం దమలో ని ట్లనిరి. 166 


ప్రతిపదార్థం: మేపి= గుర్రాలకు దాణాలుమేపి; కట్టాయితంబు+అయి= బాగా సిద్ధమయి; మనమూంకల నడుమన్‌= మన 
సేనల మధ్య; పడంతుల పిండులోనన్‌= స్త్రీల గుంపులో; క్రాలెడు= వెలిగేటటువంటి; విలాసియున్‌+పోలెన్‌= విలాసవంతుడివలె; 
విలసిల్టుచున్‌= వెలుగుతూ (ప్రకాళిస్తూ); ఆ+మహనీయ= ఆ గొప్పశక్తిగల; రథ్యంబులన్‌+పూన్చినన్‌= గు(ర్రాలను సన్నద్ధం చేయగా; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; ఆ రథంబు= ఆ తేరును; అల్లనన్‌= మెల్లగా; ఎక్కెన్‌= ఎక్కినాడు; ఆ తడవునన్‌= ఆ 
సమయాన; దుర్యోధనుండు; అనతిదూరవర్తి ఐ= దగ్గరగా నడుస్తూ; వారలన్‌+కాంచి= ఆ సైన్యాన్ని చూచి; వేగంబునన్‌= వేగంగా 
వచ్చుచుండెన్‌= వస్తూ ఉన్నాడు; వారలు= ఆ కృష్ణార్జునులు; అక్కడ చూడరు= ఆ దిక్కు చూడలేదు; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో; అచ్చటి భూవల్లభులు+ఎల్లన్‌= అక్కడ ఉండే రాజులందరూ; వెల్లనైన మొగంబులతోడన్‌= వెలవెలబోయిన 
మొగాలతో (భయపడిన మొగాలతో); వెజంగు+అంది= భయపడి; డెందంబులు= మనస్సులు; కుందుచుండన్‌= కుములుతూ 
ఉండగా; తమలోన్‌+ఇట్టు+అనిరి= తమలో తాము (ఒకరితో ఒకరు) ఇట్టా అనుకొన్నారు. 


తాత్పర్యం: ఆ విధంగా గుర్రాలను మేపి, శ్రీకృష్ణుడు మన సేనమధ్యలో ఆడువారి నడుమ ఉన్న రసికుడివలె 
ప్రకాశిస్తూ మహనీయ శక్తి కలిగిన గుర్రాలను పూన్చిరథాన్ని సిద్దం చేయగా, ఆ తేరు మీదికి అర్జునుడు మెల్లగా 
ఎక్కాడు. ఆ సమయంలో దుర్యోధనుడు దూరంనుండి వారిని చూచి వేగంగా వారిని సమీపించాడు. వారు ఆ 
దిక్కు చూడలేదు. అక్కడి రాజులు భయంతో పాలిపోయిన మొగాలతో కుములుతూ తమలో తాము ఈ విధంగా 
మాట్టాడుకొన్నారు. 


376 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. చతురంగంబులు నొక్కపెట్ట వివిధాస్త్ర జ్వాలలం గప్పంగా 
నతివేగంబున మ్రింగ. గ్రోలె ఘనమాయన్‌ రూ పడంగించె నా 
నిత డన్నింటిని రిత్త పుచ్చుచు మదం బేపార నిమ్మై రణ 
క్షితియుం జబీనుంగు పెంట. జేసె. జనయం జిట్టాడంగా శక్యమే! 167 


ప్రతిపదార్థం: చతురంగంబులున్‌= రథ గజ తురగ పదాతులును; ఒక్కపెట్టన్‌= ఒకమారే; వివిధ+అస్త్రజ్యాలలన్‌= అనేక 
విధాలయిన బాణాల మంటలతో; కప్పంగాన్‌= కప్పివేయగా; అతివేగంబునన్‌= మిక్కిలివేగంగా; [మ్రింగెన్‌= మింగివేశాడు; క్రోలెన్‌= 
'త్రాగాడు; ఘనమాయన్‌= పెద్దమాయతో; రూపు+అడంగించెన్‌= నాశనం చేశాయి; నాన్‌= అనగా; ఇతండు= ఈ అర్జునుడు; 
అన్నింటిని= పైన చెప్పినవానిని అంతనూ; రిత్తపుచ్చుచున్‌= అబద్దం చేస్తూ; మదంబు+ఏపారన్‌= గర్వం ఎక్కువ కాగా; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; రణక్షితియున్‌= యుద్ధభూమిని కూడా; పీనుంగుపెంటన్‌+చేసెన్‌= పీనుగుల కుప్పగా చేశాడు 
(ఇతడిని); చెనయన్‌= ఎదిరించగా; చిట్టాడంగాన్‌= సంచరించగా; శక్యమే= సాధ్యమా! 


తాత్పర్యం: చతురంగ బలాలు ఒక్కసారిగా అనేకమైన అ(స్రాలను అతివేగంగా ప్రయోగించగా, మాయాబలంతో 
శత్రుసైన్యాన్ని కప్పి, (మ్రింగి, త్రాగి, రూపులేకుండా చేశాడా అన్నట్టు అర్జునుడు వాటన్నింటిని నిరుపయోగంగా 
చేస్తూ గర్వాతిశయంతో వింతగా ఈ రణరంగాన్నంతా పీనుగుల కుప్పలుగా మార్చాడు. ఇటువంటి అర్జునుడిని 
సమీపించటం, ఎదురించటం సాధ్యమా? 


ర్‌ 


కురుసేన పైంబడ్డ సరకు సేయక మంచు । విరియించు భానుని వెరవు మెఅసి, 
యిది నడుగల నని యించుక గొంకక । తన ఘోాటకంబుల. దడవ. బనిచి 
కొల నక్కజంబుగ నలుంగుల మొన ఘటి । యించి యమ్ముల దానికిల్లు గట్టి 
సారథి లీల నశ్వముల కార్యము దీర్దు। నంతకు నవ్వుచు నవుల నిలిచి, 


ఆ. _ గారవమున. దాను గానివాండును బోలె! నరద మెక్కెనింక నడ్డ్దపడంగ 
నలవియే పురారి కైనను? వీనిచే.। జచ్చువాండు గాక సైంధవుండు. 168 


ప్రతిపదార్థం: కురుసేన= కౌరవసైన్యాలు; పైన్‌+పడ్డన్‌= మీదపడగా; సరకు చేయక= లెక్క పెట్టకుండా; మంచు= మంచును; 
విరియించు= విప్పజేయు; భానుని= సూర్యుడి; వెజవు= పద్దతిని (ఉపాయాన్ని); మెజసి= ప్రకాశించి; ఇది= ఈ ఉండే చోటు; 
నడు కలను= యుద్ధరంగానికి నడుమ అని (యుద్ధ మధ్యంలో); ఇంచుక గొంకక= కొంచెమైనా జంకకుండా; తన ఘోటకంబులన్‌= 
తన గుర్రాలను; తడవన్‌+పనిచి= చేతులతో నిమురజేసి; అక్కజంబుగన్‌= ఆశ్చర్యంగా; అలుంగుల మొనన్‌= బాణాల కొనలతో; 
కొలను= కోనేటిని; ఘటియించి= తయారుచేసి; అమ్ములన్‌= బాణాలతో; దానికిన్‌= ఆ కోనేటికి; ఇల్టుగట్టి= ఇంటినికట్టి; సారథి= 
బండి తోలువాడు (శ్రీకృష్ణుడు); లీలన్‌= ఆటగా; అశ్చముల= గుర్రాల; కార్యము తీర్చునంతకున్‌= పని పూర్తిచేసే దాకా; నవ్వుచున్‌= 
చిరునవ్వుతో; అవ్వల నిలిచి= దూరంగా నిలిచి; గారవమునన్‌= మర్యాదతో(దర్బంతో); తాను కాని వాండును పోలెన్‌= తాను 
సంబంధములేని వాడి మాదిరి; అరదము+ఎక్కెన్‌= తేరుమీదకు ఎక్కాడు; ఇంక అడ్డ పడంగన్‌= అతడికి ఇంక అడ్డం పోవటానికి; 
పురారికైనను= ఈశ్చరుడికైనను; అలవియే?= సాధ్యమా?; సైంధవుండు= సైంధవుడు; వీనిచేన్‌= ఈ అర్జునుడిచేత; 
చచ్చువాండుగాక= చనిపోయేవాడు కాకుండా (తప్పుకోగలడా); (అని సైనికులు అనుకొన్నారు). 


తాత్పర్యం: కౌరవసేనలు మీదపడినా లెక్కపెట్టకుండా మంచును విరియజేసే సూర్యుడివలె ప్రకాశించి, తా నుండేది 
యుద్ధరంగ మధ్యంలో అని సందేహించకుండా తన గుర్రాలను కృష్ణుడిచేత నిమిరించాడు. చూచేవారికి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 377 


ఆశ్చర్యకరంగా బాణాలను వేసి కోనేరును పుట్టించి దానికి ఇల్లు కూడ కట్టాడు. తన రథసారథి విలాసంగా ఆ 

గుర్రాల పని పూర్తి చేసేటంతవరకూ చిరునవ్వుతో దూరంగా నిలిచి చూస్తూ ఉండి, ఆ మీద దర్పంతో అంతదాకా 

జరిగిన పనులకూ తనకూ సంబంధం లేనట్టుగా తేరెక్కాడు. ఇటువంటి అర్జునుడిని అడ్డుకొనటానికి ఈశ్వరుడికి 
కూడా సాధ్యంకాదు. అర్జునుడి చేతిలో చావకుండా సైంధవుడు తప్పించుకొనలేడు (అని సైనికులు అనుకొంటూ 
ఉన్నారు). 

వ. అనుచు నీ యోధ వీరులందటును బెండు వడి యుండిరి గాని యందు నొకండేనియు మార్కొనువాండు 
లేండయ్యె నట్లు గోపాల దేవుండును గ్రీడియు బాల క్రీడ విధంబుగా విహరించి యనాయాస గమన 
విలాసంబు మెజియం జని చని ప్రొద్దువాలుట గనుంగొని పాంచజన్య దేవదత్తంబు లొత్తి రయంబు గైకొని 
యరిగి; రా చక్కటిం గొందజు నరపతు లొండొరులం బురికొల్పికొని యడ్డపడి తవులు వెట్టి బెట్టు పెనంగి 
సముద్రంబు సొచ్చిన యేజులుం బోలె నడంగి; రట్లు సైన్యంబు గడచి బలితంపు వల వ్రచ్చికొని వెలువడిన 
మహా మత్స్యంబులును రాహు ముఖంబు వెడలిన చంద్రార్కులుం బోలెంబొలిచియట వోవుచుండ నయ్యెడ 
సైనికులు సింధురాజు పని సాలించి తొలంి; రిత్తెజింగున దుస్తరంబు లగు బహుళ బలంబుల నిస్తరించి 
యయ్యిరువురుం దలలెత్తి చూచి తమలో నిట్లనిరి. 169 


ప్రతిపదార్హం: అనుచున్‌= అనుకొంటూ (సైంధవుడి చావు తప్పదంటూ); నీ యోధ వీరులు+అందణును= నీ సైన్యంలోని 
మొనగాండ్లందరూ; బెండుపడి ఉండిరి కాని= బలహీనపడి ఉన్నారు కాని; అందున్‌= వారిలో; ఒకండేనియున్‌= ఒకడైనా; మార్కొను 
వాండు= ఎదిరించేవాడు; లేండు+అయ్యెన్‌= లేకున్నాడు; అట్టు= ఆ విధంగా; (వెనుకటి పద్యంలో వివరించిన విధంగా); 
గోపాలదేవుండును క్రీడియున్‌= శ్రీకృష్ణార్హునులు; బాలక్రీడ విధంబుగా= పసి పిల్లల ఆటమాదిరిగా; విహరించి= తిరిగి; 
అనాయాసగమన విలాసంబు= సుఖంగా నడిచే చేష్ట మెజయన్‌= ్రకాశించగా; చని చని= పోయి పోయి; ్రొద్దువాలుట= 
సూర్యుడస్తమించే సమయాన్ని; కనుంగొని= గుర్తించి; పాంచజన్య దేవదత్తములు= పాంచజన్యము, దేవదత్తమూ అనే పేరుగల 
తమ శంఖాలను; ఒత్తి= ఊది; రయంబుగైకొని= వేగంగా; అరిగిరి= వెళ్ళారు; ఆ చక్కటిన్‌= ఆ ప్రక్క; కొందణు నరపతులు= 
కొంతమంది రాజులు; ఒండొరులన్‌= ఒకరినొకరు; పురికొల్పుకొని= హెచ్చరించుకొని; అడ్డపడి= ఆ ఇద్దరికీ అడ్డంగా వచ్చి; తవులు 
పెట్టి= వెంటపడి; బెట్టుపెనంగి= గట్టిగా పెనగులాడి (యుద్ధంచేసి); సముద్రంబు చొచ్చిన ఏజులన్‌ పోలెన్‌= సముద్రంలో కలిసిన 
నదుల మాదిరిగా; అడంగిరి= అణగిపోయినారు (తమ ఆకారాలు లేకుండా పోయారు); అట్టు= ఆ విధంగా; సైన్యంబు గడచి= 
సైన్యాన్ని దాటి; బలితంపు వలన్‌= పెద్ద వలను; వ్రచ్చికొని= చీల్చుకొని; వెలువడిన= బయటపడిన; మత్స్యంబులును= చేపలును; 
రాహుముఖంబు వెడలిన= రాహు[గ్రహము నోటినుండి బయటపడిన; చంద్ర+అర్కులున్‌ పోలెన్‌= చంద్ర సూర్యుల మాదిరిగా; 
పొలిచి= ఒప్పి ఉండి; అట పోవుచుండన్‌= ఆ దిక్కులో వెళ్ళుతూ ఉండగా; అయ్యెడన్‌= అక్కడ(యుద్ధరంగంలో); సింధురాజు 
పనిచాలించి= సైంధవుడి సేవ చాలించి; సైనికులు; తొలంగిరి= దూరంగా పోయారు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; 
దుస్తరంబు+అగు=దాటడానికి వీలులేని; బహుళ బలంబులు= ఎక్కువ అయిన సైన్యాలను; నిస్తరించి= దాటిపోయి; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరూ; తలలు+ఎత్తి= తలలు మీదికి ఎత్తి; చూచి; తమలోన్‌= తమలో తాము (కృష్ణార్దునులు); ఇట్టు+అనిరి= ఈ విధంగా 


అన్నారు. 

తాత్పర్యం: ఆ విధంగా నీ సైనికులంతా బలహీనులయి ఉండిపోయారు. ఒక్కడు కూడా ధైర్యంతో ఎదుర్కొనేవాడు 
లేకుండాపోయాడు. (వనుక వర్షించినట్టు) కృష్ణార్జునులు పిల్లల ఆటగా తిరిగి అనాయాసంగా సాగే నడకల హొయలు 
మెరయగా ప్రొద్దువాలుట గమనించి, తమ శంఖాలు పాంచజన్య దేవదత్తాలను ఒత్తి, వేగంగా వెళ్ళారు. ఆ ప్రక్కలోని 
రాజులు ఒకళ్ళొకళ్ళు హెచ్చరికలతో అడ్డుపడి పెనగులాడి సముద్రంలో కలిసిపోయే ఏరుల వలె అణగిపోయారు. 


378 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆ విధంగా సైన్యాన్ని దాటుకొని పెను వలను త్రెంచుకొని వచ్చే పెద్ద చేపల మాదిరిగాను, రాహువు నోటినుండి 
వెలువడిన చంద్రసూర్యుల మాదిరిగాను ఆ దిక్కులో వారు పోతూ ఉండగా, సైనికులంతా సింధురాజు సేవ 
మానుకొని తొలగి పోయారు. ఈదటానికి అనువుగాని సముద్రం వంటి ఆ సైన్యాన్ని దాటి, తల లెత్తి వారిద్దరు 


(కృష్ణార్జునులు) తమలో తాము ఇట్టా మాట్టాడుకొన్నారు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. _ వీంె సైంధవుండు! వీని చుట్లను గృప । శల్య గురుతనూజ సౌమదత్తి 


కర్ణ కర్ణ సుతులు గావలి యున్నారు; । పోటు మగలు గాన పూంచి పట్టి. 170 
ప్రతిపదార్హం: వీండ సైంధవుండు= ఇతడే సైంధవుడు; వీని చుట్టను= వీడికి అన్నివైపుల; కృప శల్య గురుతనూజ సౌమదత్తి 
శల్య కర్ష కర్ణ సుతులు= కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్హికుడు, కర్టుడు, వృషసేనుడు (మొదలైనవారు); పోటు మగలు= 
పేరు మోసిన వీరులు; కానన్‌= అయినందుచేత; పూంచిపట్టి= ప్రయత్నంతో; కావలి ఉన్నారు= కాపుదలగా ఉన్నారు. 
తాత్పర్యం: (కృష్ణార్జునులు తమలో తాము) ఈ ఎదురుగా ఉన్నవాడే సైంధవుడు. పేరుకెక్కిన పెద్ద యోధులు 
కనుక కృపుడు, శల్యుడు, అశ్చత్హామ, బాహ్ఞ్హికుడు, కర్ణుడు, వృషసేనుడు, 'సైంధవుడికి అన్నివైపుల గట్టి కాపలా ఉన్నారు.” 
వ. అని పలికి వారలలో నా జయద్రథుం దప్పక చూచి వెండియు. 171 
తాత్పర్యం: అని చెప్పి వాళ్ళలో సైంధవుడిని బాగా చూచి మరల ఇట్లా అన్నారు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. 'వీరేమి గాచెదరు? తా , నే రూపున బ్రదుకు? వీర లేల? సురలు జం 


భారియు. గాచిన దన్నును । బారిసమరి కాక నింగి. బడనిచ్చెదమే?” 172 
ప్రతిపదార్థం: వీరు+ఏమి కాచెదరు?= ఈ సైనికులు ఏ విధంగా సైంధవుడిని కాపాడగలరు?; తాను+ఏరూపున బ్రదుకున్‌?= 
వీ డేవిధంగా బ్రతుకుతాడు?; వీరలు+ఏల?= వీరే కాదు; సురలు= దేవతలు; జంభారియున్‌= ఇంద్రుడును; కాచినన్‌= కాపాడినా; 
బారి సమరి= చంపి; కాక= కాకుండా; నింగిన్‌= ఆకాశాన్ని; పడనిచ్చెదమే?= పడనిస్తామా? 
తాత్పర్యం: “ఈ వీరులు సైంధవుడిని ఏమి కాపాడగలరు? ఇక అతడు ఎట్టా బతుకుతాడు? ఈ వీరులే కాదు 
- దేవతలూ దేవేంద్రుడూ కూడా కలిసి కాపాడటానికి ప్రయత్నం చేసినా అతడిని చంపికాని పొద్దుక్రుంక నీయం. 


క. _ అను పలుకులు నీ యోధులు । దనయులు వినుచుండ ఘఫోరతరదుర్గము లె 


బల్లను గడచి లాభదేశము । సన. జొచ్చిన వణిజులట్ల సమ్మదలీలన్‌. 173 


ప్రతిపదార్థం: అను పలుకులు= అని (కృష్ణార్జునులు) మాటాడే మాటలు; నీ యోధులున్‌, తనయులున్‌= నీ సైనికులూ, కుమారులూ; 
వినుచుండన్‌= వింటూ ఉండగా; ఘఫోరతర= భయంకరమైన; దుర్గములు+ఎల్లను= కోటలన్నింటినీ; కడచి= దాటి; లాభదేశమున్‌= 
అదృష్టమును కలిగించే దేశంలోకి; చనన్‌+చొచ్చిన= ప్రవేశించిన; వణిజులు+అట్టు+అ= వ్యాపారుల మాదిరి; సమ్మదలీలన్‌= 
సంతోషంతో. 


తాత్పర్యం: ఆ మాటలు నీ కుమారులు, సైనికులూ వింటూ ఉండగా భయంకరమైన కోటలను దాటి లాభసాటి 
అయిన దేశంలో అడుగుపెట్టిన వ్యాపారుల వలె (కృష్ణార్జునులు) సంతోషంతో. 

వ. _ జప్పిన యప్పురుష సత్తములం గనుంగొని యారథిక జనంబులు విససయంబునం దమలో ని ట్లనిరి. 174 
ప్రతిపదార్హం: ఒప్పిన= ప్రకాశించిన; ఆ+పురుష, సత్తములన్‌= ఆ పురుషశ్రేష్టులను; కనుంగొని=చూచి; ఆ,రథికజనంబులు=రథంమీది 
నుండి యుద్దంచేసే ఆ వీరులు; విస్మయంబునన్‌= ఆశ్చర్యముతో; తమలోన్‌= తమలో తాము; ఇట్టు+అనిరి= ఈ విధంగా 
అనుకొన్నారు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్పర్యం: ఆ విధంగా ప్రకాశించే ఆ పురుషశ్రేష్టులను చూచి, ఆ రథికులు ఆశ్చర్యపడి తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 
తే. _ పెక్కునదు లీంది వెడలుట, పేర్టు దావ । శిఖలు గడచుట, దారుణాశీవిషముల 

బారి దప్పుట గాదె! కుంభజముఖోగ్ర శూరయోధుల మిగిలి వచ్చుటం దలంప. 175 
ప్రతిపదార్థం: కుంభజముఖ= ద్రోణుడు మొదలయిన; ఉ(గ్ర= తీవ్రమయిన; శూరయోధులన్‌= శూరులయిన వీరులను; మిగిలి 
వచ్చుట= దాటుకొని రావటం; తలంపన్‌= భావించగా; పెక్కునదులు= అనేకములయిన నదులను; ఈది వెడలుట= ఈది 
గట్టిక్కటమును; పేర్చు= ఎక్కువైన; దావళిఖలు= దావాన్షి మంటలను; కడచుట= దాటటం; దారుణ= భయంకరమయిన; 
ఆశీవిషముల= పాముల; బారి తప్పుట= దెబ్బ తప్పించుకొనటం; కాదె!= కాదా!. 
తాత్పర్యం: ద్రోణుడు మొదలైన క్రూరవీరళూరులను దాటి యుద్దంలో ముందుకు రావటం - ఆలోచించి చూస్తే 
అనేక నదులను ఈది ఒడ్డుకక్కటం, కమ్ముకొని విజృంభించిన దావాగ్నిజ్యాలలను దాటటం, భయంకర సర్పాల 
బారిన పడకుండా తప్పించుకోవటం కాదా! 
నిశేషం: అలం: నిదర్శన. 
వ. అనుచు నాకృష్ణుల నుపలక్షించి. 176 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని అనుకొంటూ; ఆ, కృష్ణులన్‌= ఆ కృష్ణార్దునులను, ఉపలక్షించి= చూచి 
తాత్పర్యం: అని పలుకుతూ ఆ కృష్టార్దునులను చూచి. 


క. _ *“గురుముఖ బహురథిక శరో | తృరములచే నైన క్రొత్త గంట్లను సుమనో 


జ్‌ 


భరిత నవకర్ణికార । స్పురితాచలయుగము భంగి. బొలిచిరి చూడన్‌.' 177 
ప్రతిపదార్థం: గురుముఖ= గురువైన ద్రోణుడు మొదలయిన; బహురథిక= అనేకులయిన వీరుల; శర+ఉత్కరములచేన్‌= బాణ సమూహాల 
వలన; ఐన= అయినటువంటి; క్రొత్తగంట్లను= కొత్త గాయాలను; సుమనోభరిత= పూలతో కూడిన; నవ= [క్రొత్త కర్షికార= కొండగోగులతో; 
స్ఫురిత= అందగించిన; అచల యుగము= కొండలజంట; భంగిన్‌= మాదిరిగా; చూడన్‌= చూడటానికి; పొలిచిరి= ఒప్పారారు. 
తాత్పర్యం: 'ద్రోణాదులయిన చాలామంది రథిక వీరులు బాణాలతో కొట్టటం వల్ల కలిగిన (క్రొత్త గాయాలతో 
అప్పుడే పూచిన క్రొత్త కొండగోగుపూలతో ఒప్పారే రెండు కొండల వలె కృష్ణార్జునులు చూడ ముచ్చటగ 
అగుపించారు. 
విశేషం: అలం: ఉపమ. 

క. _ అని యగ్గించుచు సింధువి । భునిదెస విగతాశు లైరి భూవల్లభ! య 
వ్వనజాక్షు లెబ్జిసెర లొ । ప్ప నతని వీక్షించి యార్ది బరవస మలరన్‌. 178 


ప్రతిపదార్థం: భూవల్లభ!= ఓ రాజా! (ఓ ధృతరాషష్ష్రా[; అని అగ్గించుచున్‌= ఆ విధంగా కీర్తిస్తూ; సింధువిభుని దెసన్‌= సైంధవుడిని 

గూర్చి; విగత+ఆశులు+ఐరి= ఆస వదలుకొన్నారు; (సైంధవుడిని కాపాడలేమను నమ్మకంతో ఉండిపోయారు); ఆ+వనజ+అక్షులు= 

ఆ తామరస నేత్రులు (కృష్ణార్జునులు); ఎజ్జసెరలు+ఒప్పన్‌= కోపంవలన ఏర్పడే కంటి ఎ(ర్రజీరలు అమరగా; అతనిన్‌= ఆ 
జ న! 

సైంధవుడిని; వీక్షించి= చూచి; బరవసము+అలరన్‌= ధైర్యం అతిశయించగా; ఆర్చి= పెద్దగా అరచి (సింహనాదం చేసి). 


తాత్పర్యం: ఓ రాజా! ఆ విధంగా ప్రశంసిస్తూ సైంధవుడిమీద మన సైనికులు ఆశ వదలుకొన్నారు. కృష్ణార్జునులు 
కోపంతో కన్నులలో ఎర్రజీరలు ఒప్పారగా సైంధవుడిని చూచి, గర్వంతో పెనుబొబ్బపెట్టి సింహనాదం చేసి. 


425 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ద్రోణపర్వము . చతుర్దాశ్వాసము 
స థి 


క. శ్రీమత్యాయుష్మత్త సు । ధీమత్త్య ప్రద కటాక్ష దీపిత భక్త 

స్తోమారామవసంతా! । వ్యామోహ ప్రశమకరణ! హరిహరనాథా! శ్ర 
ప్రతిపదార్థం: శ్రీమత్త్య= సంపదను కలిగి ఉండటం; ఆయుష్మత్త= ఆయుస్సును కలిగి ఉండటం; సుధీమత్త= శ్రేష్టమైన, విజ్ఞానమును 
కలిగి ఉండటం; ప్రద= ఇచ్చునటువంటి; కటాక్ష= కడకంటిచూపుతో; దీపిత= ప్రకాశింపజేయబడిన (వెలిగేటట్టు చేసిన); భక్తస్తోమ= 
భక్త సమూహమనే; ఆరామ= ఉద్యానవనానికి; వసంతా!= వసంత బుతువువంటివాడా! (అనగా భక్తులనే ఉద్యానవనం చిగిర్చి 
వెలగటానికి వసంత బుతువు వంటి వాడు హరిహరనాథుడని భావం); వ్యామోహ= మూఢత్వమును (అజ్ఞానమును); ప్రశమకరణ!= 
పోగొట్టేవాడా!; హరిహరనాథా!= హరిహరనాథస్వామీ! 
తాత్పర్యం: ఐశ్వర్యాన్ని, ఆయుష్యాన్ని, విజ్ఞానాన్ని అనుగ్రహించే కడగంటి చూపుతో ప్రకాశింపచేయబడిన భక్త 
సమూహము అనే ఉద్యానవనానికి వసంతుని వంటివాడా! అజ్ఞానాన్ని అణగించేవాడా! ఓ హరిహరనాథా! 
నిశేషం: అలం: రూపకం. హరిహరులను ఇర్వురనూ ఒకే విధంగా ఒకే గుణవిశేషంతో వర్షించాడు తిక్కన. 

సాత్యకి మొగ్గరంబు సొౌరందొడంగుట (సం. 7-89-38) 

వ. _ దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 
తాత్పర్యం: వైశంపాయనముని జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు: 


తే. “ధర్మపుత్తుండు వనుప సాత్యకి గడంగి |; తన బలము దెస నడచుట వినిన యాంబి 
కేయు. డర్దును. గలియ శైనేయు6 బోవ । విడిచిరే మనవా?” రని యడుగుటయును. 3 

ప్రతిపదార్థం: ధర్మపుత్రుండు పనుపన్‌= ధర్మరాజు పంపగా; సాత్యకి కడంగి= సాత్యకి పూనుకొని; తన బలము దెసన్‌= తన 
సైన్య మున్న దిక్కుకు; నడచుట= పోవటం; వినిన= విన్నట్టి; ఆంబికేయుండు= ధృతరా(్షుడు; అర్జునున్‌= అర్జునుడిని; కలయన్‌= 
కలియటానికి; శ్రైనేయున్‌= సాత్యకిని; పోవన్‌= పోవుటకు; మనవారు= మనసైన్యాలు; విడిచిరే?= వదలినారా?; అని 
అడుగుటయును= అని అడుగగా. 

తాత్పర్యం: “ధర్మరాజు పంపగా సాత్యకి పూనికతో కౌరవబలాలవైపు పోవటం విని ధృతరాష్ట్రుడు 'సాత్యకి ఆ 
విధంగా అర్జునుడిని కలియటానికి పోతూ ఉంటే మనవారు అతడిని ఎదుర్కొనకుండా, పోనిచ్చారా? అని అడుగగా. 


వ. _సంజయుం డతని కిట్లను; 'నట్లు మజందిం బనిచి యుధిష్టిరుం డాచార్యుల నవలోకించి యాశిని 
వరుపిఖుందన తటథిమె; నప్పుడు ధృష్టద్యుమ్నుం డవష్టంభంబున నెలుంగెత్తి పురికొల్పి పాండవసైనికులు 
గవిసిన మనవారును మార్శొనిరి; తదనంతరంబ. ద్ద 


426 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: సంజయుండు; అతనికిన్‌= ఆ ధృతరాష్ష్రుడితో; ఇట్టు+అనున్‌= ఈ ప్రకారంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; 
మజందిన్‌+పనిచి= మేనమరదిని ఆజ్ఞాపించి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఆచార్యువలను= ద్రోణుని దిక్కు; అవలోకించి= 
చూచి; ఆ శినివరు= ఆ శినివంశంలో ఉత్తముడైనవాని (సాత్యకి); పిటుందన్‌= వెంటనే; తజిమెన్‌= తరిమాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ధృష్టద్యుమ్నుండు= పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడు (ద్రుపదుడి కుమారుడు); అవష్టంభంబునన్‌= గర్వంతో; 
ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; పురికొల్పన్‌= ్రేరేపించగా; పాండవ సైనికులు= పాండవ బలాలు; కవిసినన్‌= క్రమ్ముకొనగా; 
మనవారును= మనసైన్యాలు కూడా; మార్కొనిరి= ఎదుర్కొన్నారు; తదనంతరంబు+అ= ఆ మీదట. 

తాత్పర్యం: ధర్మరాజు మేనమరది అయిన సాత్యకిని ఆ విధంగా ఆజ్ఞాపించి, (ద్రోణుడున్న దిక్కు చూచి, అతడిని 
వెంటనే తరిమాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు గర్వంతో గొంతెత్తి ప్రేరేపించగా పాండవ సైనికులు మనవారిని 
(క్రమ్ముకొన్నారు. మన సైనికులు కూడ ఎదుర్కొన్నారు. ఆ మీద (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తలలను గరముల వక్ష । స్స్రలముల జఘనముల. దొడల. జరణంబుల న 

య్యిల6 గప్పెడు సాత్యకి కో । ల్లల కోర్వక నీ బలము గలంగంబడియెన్‌. 5్‌ 
ప్రతిపదార్దం: ఆ+ఇలన్‌= ఆ యుద్ధరంగంలో; తలలను= తలలను; కరములన్‌= చేతులను; వక్షస్థ్రలములన్‌= రొమ్ములను; 
జఘనములన్‌= నడుములను; తొడలన్‌= తొడలను; చరణంబులన్‌= పాదాలను; కప్పెడు= కప్పివేసే; సాత్యకి= సాత్యకియొక్క; 
కోల్తలకున్‌= ఎదురు యుద్దానికి; ఓర్వక= ఆగలేక; నీ బలము= నీ సైన్యం; కలంగంబడియెన్‌= చికాకు పడింది. 
తాత్పర్యం: ఆ యుద్ధరంగంలో ఎదురు నిలిచిన సాత్యకి యుద్దపద్దతి నీ సైన్యం తలలను, చేతులను, గుండెలను, 
నడుములను, తొడలను, పాదాలను నరికి నేలనంతటను పరువగా అతడి-దాడికి తాళలేక నీ సైన్యం చీకాకుపడింది. 


క. _ విచ్చిన మూకల కడ్డ్దము | సొచ్చిన నేడ్వురు నృపాల శూరోత్తములం 

బుచ్చె జముం గొలువ6గ వి । వ్వృచ్చుమజంది పెఅ నృపాల వర్గము దెరలన్‌. 6 
ప్రతిపదార్థం: విచ్చినమూంకలకున్‌= చెదరిన సైన్యానికి; అడ్డము చొచ్చినన్‌= అడ్డంగా దూరిన (సహాయంగా సాత్యకి సైనికుల 
మధ్య అడ్డంగా దూరిన); ఏడ్వురు= ఏడుగురు; నృపాలశూర+ఉత్తములన్‌= రాజవీర (శ్రేష్టులను; వివృచ్చుమజుంది= అర్జునుడి 
మేనమరది (సాత్యకి); పెజనృపాల వర్గము= మిగిలిన రాజసమూహం; తెరలన్‌= (భయంతో) తొలగిపోగా; జమున్‌+కొలువంగన్‌= 
యముడిని సేవించటానికి; పుచ్చెన్‌= పంపాడు (అనగా చంపాడని భావం). 
తాత్పర్యం: చెదరిపోయిన సైన్యాలకు సాయంచేయటానికి (నిలపటానికి) అడ్డంగా వచ్చిన రాజవీర శ్రేష్టులను ఏడుగురుని, 
యుద్ధరంగంలోని తక్కిన రాజులు బెదరి, చెదరిపోగా, సాత్యకి యముడికి సేవ చేయటానికై వారిని పంపాడు. 
విశేషం: అలం: పర్యాయోక్తం. చంపెను అనటానికి 'పుచ్చె జముం గొలువంగి అని భంగ్యంతరంచే చెప్పటంచేత అలంకారం 
పర్యాయోక్తము. 
సీ. ఆ సమయంబున నతని మార్కొని కుంభ । భవుం దేడు తూపులు వజపె మేన 

నత డస్తసప్తకహతుం జేసి; నాతని । నగ్గురుం డాటింట నశ్వములను 

సూతు నాతని నొంచె; నాత డయ్యాచార్యు । నేపుమైం బదియును నేడు నాజు 

నెనిమిదియును బదునెనిమిదియును శాత ।; శరముల నొప్పించి తురగచయము 


ఆ. _ నాల్గు సాయకముల నడికించి సారథి । నొక్క మార్గణమున ను బ్దడంచి 
యార్దుటయును ద్రోణు6 డలిగి । వాలమ్ముల. బొదివె. దద్రథంబు మద మెలర్ప. 7 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ27 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= సాత్యకి ఆ విధంగా యుద్దం చేసేటప్పుడు; కుంభ భవుండు= ద్రోణాచార్యుడు; అతనిన్‌= 
ఆ సాత్యకిని; మార్కొని= ఎదుర్కొని; ఏడుతూపులు= ఏడు బాణాలు; మేనన్‌= అతడి శరీరంలో; పజపెన్‌= నాటాడు; అతండు= 
ఆ సాత్యకి; అస్త్రసప్తక= ఏడు బాణాలతో; హతున్‌+చేసెన్‌= (ఆచార్యుడిని) దెబ్బతినేటట్టు చేశాడు; ఆ+గురుండు= ఆ ద్రోణా 
చార్యుడు; ఆతనిని= సాత్యకిని; ఆజీంటన్‌= ఆరింటితోను; అశ్చములను= గుర్రాలను; సూతున్‌= సారథిని; ఆతనిన్‌= ఆ సాత్యకిని; 
నొంచెన్‌= బాధించాడు; ఆతండు= ఆ సాత్యకి; ఏపుమైన్‌= విజ్బంభణంతో; ఆ+ఆచార్యున్‌= ఆ (ద్రోణాచార్యుడిని (గురువును); 
పదియును= పదింటితోను; ఏడు= ఏడింటితోను; ఆణు= ఆజీంటితోను; ఎనిమిదియును= ఎనిమిదింటితోను; పదునెనిమిదియును= 
పదునెనిమిదింటితోను; శాత= వాడియైన; శరములన్‌= బాణాలతో; నొప్పించి= బాధించి; తురగచయమున్‌= గుర్రములను; 
నాల్గు సాయకములన్‌= నాల్గు బాణాలతో; అడికించి= భయపెట్టి; సారథిని= సూతుని; ఒక్క మార్గణమునన్‌= ఒక వాడి అమ్ముతో; 
ఉబ్బు+అడంచి= గర్వాన్ని నాశంచేసి; ఆర్బుటయును= సింహనాదం చేయటంతో; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; 
మదము= గర్వము; ఎలర్చన్‌= ఎక్కువ కాగా; తద్రథంబున్‌= ఆ సాత్యకియొక్క తేరును; వాలమ్ములన్‌= వాడి అయిన బాణాలతో 
పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 

తాత్పర్యం: ఆ విధంగా యుద్ధం జరిగేటప్పుడు ద్రోణుడు సాత్యకిని ఏడు బాణాలతో కొట్టాడు. అందుకు బదులుగా 
సాత్యకి కూడా ఏడు బాణాలతో ద్రోణుని కొట్టాడు. అపుడు ద్రోణుడు వరుసగా సాత్యకి మీద ఆరు బాణాలు 
వేసి అతడిని, సూతుడిని, గుర్రాలను దెబ్బతీశాడు. అందు కా సాత్యకి విజృంభించి ఆచార్యుడిని పది, ఏడు, 
ఆరు, ఎనిమిది, పద్దెనిమిది సంఖ్యలు గల వాడి బాణాలతో బాధించాడు. గుర్రాలను నాల్ను బాణాలతో భయపెట్టి, 
సూతుడిని ఒక తూపుతో హతమార్చి సింహనాదం చేశాడు. ద్రోణుడి కంతట కోపం ఎక్కువ కాగా వాడి అయిన 
బాణాలతో సాత్యకి తేరును (క్రమ్ముకొన్నాడు. 


న. ఇట్లు బాణజాలంబు గుప్పి గురుండు సాత్యకి నుపలక్షించి. 8 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బాణజాలంబు= బాణముల యొక్క సమూహము; గుప్పి= ప్రయోగించి; గురుండు= 
(ద్రోణుడు; సాత్యకిన్‌= సాత్యకిని; ఉపలక్షించి= చూచి 
తాత్పర్యం: ఈ విధంగా బాణాల సమూహాన్ని గుప్పిస్తూ ద్రోణుడు సాత్యకిని చూచి. 
క.  'నా చేతి బలువు గని నీ। యాచార్యుం డోడి తొలంగి యరిగెను నీవే 

త్రోచి యట వోవు వాండవు । సూచెదుగా కెట్లు నిన్ను స్రుక్కించెదనో! 9 


ప్రతిపదార్హం: నా చేతి బలువు= నా భుజశక్తిని; కని= చూచి; నీ ఆచార్యుండు= నీ గురువైన అర్జునుడు; ఓడి= ఓడిపోయి; 
తొలంగి= తప్పుకొని; అరిగెను= వెళ్ళాడు; నీవే త్రోచి= నీవే చొచ్చుకొని; అటపోవువాండవు= ఆ విధంగా పోతావు; నిన్నున్‌= 
నిన్ను; ఎట్టు= ఏ విధంగా; (స్రుక్కించెదనో= బలహీనుని చేస్తానో; చూచెదుగాక!= చూస్తావు కదా! 

తాత్పర్యం: నా చేతి బలాన్ని చూచి నీ గురుడు (అర్జునుడు) ఓడి పారిపోయాడు. నీవు కూడ త్వరగా అట్టే 
పోతావు. ని న్నేవిధంగా బలహీనుని చేస్తానో చూడు”. 


క. _ అనవుడు 'ధర్మాత్మజు పను | పున నే గాండీవికడకుం బోయెద; న న్నిం 

తన నేటికి? దడవయ్యెడు । ననుగ్రహము సేయు; మర్హ మది పెద్దలకున్‌.” 10 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; ధర్మరాజు పనుపునన్‌= ధర్మరాజు ఆజ్ఞతో; ఏన్‌= నేను; గాండీవికడకున్‌= అర్జునుడి 
దగ్గరకు; పోయెదన్‌= వెళ్ళుతాను; నన్నున్‌= నన్ను; ఇంత+అనన్‌= ఇన్నిమాట లనగా; (వెనుకటి పద్యంలో ద్రోణుడాడిన వ్యంగ్యమైన 
మాటలు); ఏటికిన్‌?= ఎందుకు?; తడవు+అయ్యెడున్‌= ఆలస్యమవుతూ ఉన్నది; అనుగ్రహము చేయుము= దయ చూపుము; 
పెద్దలకున్‌= పెద్దవారికి; అది అర్హము= అది తగి ఉంటుంది. 


428 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు ఆజ్ఞచేయగా “ నే నర్జునుడి దగ్గరకు పోతూ ఉన్నాను. ఇన్ని మాటలతో నన్నెందుకు బాధిస్తావు? 
ఆలస్యమవుతూ ఉన్నది. నామీద దయ చూపుము. పెద్దవారి కది ధర్మం”. 


క. _ అని పలికి తొలంగిపోవుట ।; మనమున నూహించి దైత్యమర్దనుతమ్ముం 
డను సూతుతోడ 'ద్రోణుండు । మనలం బోనీక పెనంగు మాత్సర్యమునన్‌. 1 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాటలాడి; తొలంగిపోవుట= తప్పించుకొనిపోవటాన్ని; మనమునన్‌= తన మనసులో; ఊహించి= 
తలచికొని; దైత్యమర్రను తమ్ముండును= సాత్యకియు; (దితి కుమారులయిన రాక్షసులను చంపిన వాడికి - శ్రీకృష్ణుడికి తమ్ముడని); 
సూతుతోడన్‌= తన సారథితో; అనున్‌= ఇట్టా అన్నాడు; (ద్రోణుండు= ద్రోణాచార్యుడు; మనలన్‌= మనలను; పోనీక= తప్పుకొని 
పోనీయకుండా; మాత్ప్సర్యమునన్‌= మచ్చరంతో (పట్టుదలతో); పెనంగున్‌= పోరాడుతాడు. 

తాత్పర్యం: సాత్యకి ద్రోణుడితో ఆ మాటలు మాట్లాడి (అర్జునుడిలాగానే) (ద్రోణుణ్ణి తొలగి పోవడం మంచిదని మనసులో 


ఊహించి తన సారథితో ఈ విధంగా అన్నాడు. ద్రోణుడు మాత్సర్యంతో మనలను ముందుకు పోనీకుండా యుద్దం 
చేస్తాడు. 


వ. _తడసినం గర్జంబు దప్పు; నితనికి నోసరించి పోవలయు; విను మిదియె బాహ్లికబలం; బదే యంగసైన్యం; 
బల్లదె దాక్షిణాత్యసేన; వీనియం దొక్కసందున వెడలు ది, మని గడంగి యడ్డపడిన నొప్పించి చిక్కువథిచి 
పోద మనిన నట్ల కాక యని యద్దారుకానుజుండు ద్రోణునకుం దొలంగించి తేరు దోలందీవ్రబాణంబులు 
గురియుచు నగ్గురుండు వెనుతవుల నయ్యాదవ సింహుండు సింహవిక్రమంబున నంగచమూచ్చేదనంబు 
సేసి చను నెడ6 గృతవర్శ యాతనిం దాంకి. 12 


ప్రతిపదార్థం: తడసినన్‌= ఆలస్యం చేస్తే, కర్టంబు= పని; తప్పున్‌= చెడిపోతుంది; ఇతనికిన్‌= ఈ (ద్రోణుడికి; ఓసరించి= తప్పుకొని; 
పోవలయున్‌= వెళ్ళవలసి ఉన్నది; ఇదియె బాహ్లిక బలంబు= ఇదిగో బాహ్లికుడి సేన; అదే అంగసైన్యంబు= అదుగో అంగదేశపు 
సేన; అల్లదె= ఆ దూరంగా కనుపించేదే; దాక్షిణాత్యసేన= దక్షిణ దిక్కునుండి వచ్చినవారి సైన్యం; వీని అందున్‌= ఈ సేనలో; 
ఒక్క సందునన్‌= ఒక సందులో (మధ్యలో దూరి అని భావం); వెడలుదము= వెళ్ళుదాము; అనినన్‌= అనగా; కడంగి= పూనుకొని; 
అడ్డపడినన్‌= అడ్డంరాగా; నొప్పించి= బాధించి; చిక్కుపటిచి= చికాకుపెట్టి;ి పోదము+అనినన్‌= వెళ్ళుదా మనగా; అట్టు+అ 
కాక+అని= అట్టే అని; ఆ+దారుకానుజుండు= ఆ దారుకుడి తమ్ముడు; దద్రోణునకున్‌ తొలంగించి= (ద్రోణుడిని తప్పించి; తేరు 
తోలన్‌= తేరును తోలగా; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; తీవ్రబాణంబులన్‌+కురియుచున్‌= వాడి బాణాలను వర్షంవలె కురిపిస్తూ; 
వెనుతవులన్‌= వెన్నంటగా; ఆ+యాదవ సింహుండు= సింహమువంటి ఆ యాదవుడు; సింహ విక్రమంబునన్‌= సింహము శౌర్యం 
వంటి శౌర్యంతో; అంగచమూ= అంగ సైన్యాన్ని; ఛేదనంబు చేసి= చంపి; చనుఎడన్‌= పోయేటప్పుడు; కృతవర్మ; ఆతనిన్‌+తాంకి= 
ఆతడిని తలకొని. 

తాత్పర్యం: ఆలస్యం అయితే పని చెడిపోతుంది. ఇతడిని తప్పించుకొని పోవలసియుంది. ఈ బాహ్లిక, అంగ, దాక్షిణాత్య 
సేనలలో సందుచేసికొని వెళ్ళుదాము. ఎవరైనా అడ్డుపడితే నొప్పించి చీకాకు పరిచి వెళ్ళుదాము”. అనగా అట్టే అని దారుకుడి 
తమ్ముడైన సారథి ద్రోణుని తప్పించి తేరును తోలాడు. గురుడు తీవ్ర బాణాలు కురిపిస్తూ వెటబడగా, ఆ యాదవసింహం 
సాత్యకి సింహ పరాక్రమంతో అంగ సైన్యాన్ని చీల్చుకొని వెళ్ళుతూ ఉండగా, కృతవర్మ అతడిని ఎదుర్కొని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. ఆ అమ్ములతని మేనం | దూఅంగా నేసి నాల్గు తురగాంగములన్‌ 
గీలించినం గని ద్రోణుం । డూఅడి ధర్మజుని దెసకు నున్ముఖు6 డయ్యెన్‌. 13 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్త29 


ప్రతిపదార్దం: ఆజు+అమ్ములు= ఆరు బాణాలను; అతని మేనన్‌= ఆ సాత్యకి శరీరంలో; తూజంగాన్‌= చొచ్చుకొని పోయేటట్టు; 
ఏసి= కొట్టి; నాల్ల్గు= నాల్లుబాణాలతో; తురగ+అంగములన్‌= గుర్రాల శరీరాలను; గీజించినన్‌= చీల్చివేయగా; కని= చూచి; 
(ద్రోణుండు; ఊటజడి= ఊరటతో; ధర్మజుని దెసకున్‌= ధర్మరాజు దిక్కుకు; ఉన్ముఖుండు+అయ్యెన్‌= ముందుకు సాగాడు. 
తాత్పర్యం: ఆరు బాణాలను సాత్యకి శరీరంలోకి దూరేటట్టువేసి, నాలుగింటితో గుర్రాల శరీరాలను చీల్చాడు. 
దానిని (కృతవర్మ యుద్దగతిని)ి చూచి ్రోణుడు ఊరటతో ధర్మజు డున్న వైపునకు పోవటానికి 
ఉద్యుక్తుడయ్యాడు. 
న. _ అక్కడ మొగమయ్యు నిక్కడ నేమజక యుండె; నప్పుడు. 14 
ప్రతిపదార్థం: అక్కడన్‌= ధర్మరాజు ఉన్నచోట; మొగము+అయ్యున్‌= మొగము ఉన్నా; ఇక్కడన్‌= ఈ యుద్దం జరిగే చోట; 
ఏమణక= ఏమరుపాటు లేకుండా; ఉండెన్‌; అప్పుడు. 
తాత్పర్యం: ఆ దిక్కునకు మొగమున్నా (ధర్మజుడి దిక్కునకు మొగమయినా) ఇక్కడ ఈ యుద్ధం జరిగే స్థితికి 
ఏమరుపాటులేకుండా ఉన్నాడు. అప్పుడు (తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ కృతవర్మయొడల సాత్యకి | శితసాయకములు పదాటు సెరివిన గోపో 

ద్దతి మెజియంగం బలుదూపుల । నత డాతని నుచ్చిపోవునట్లుగ నేసెన్‌. 15 
ప్రతిపదార్థం: కృతవర్మ ఒడలన్‌= కృతవర్మ ఒంటిమీద; సాత్యకి; శితసాయకములు= వాడిబాణాలు; పదాలు చెరివినన్‌= 
పదునారింటితో (గ్రుచ్చగా; కోప+ఉద్దతి= కోపంవలని దర్చం; మెజయంగన్‌= ్రకాశించగా; పలుతూపులన్‌= అనేక బాణాలతో; 
అతండు= కృతవర్మ; ఆతనిన్‌= సాత్యకిని; ఉచ్చిపోవునట్టుగన్‌= (గ్రుచ్చిదూసికొని పోయేటట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: వాడి అయిన పదహారు బాణాలను కృతవర్మ శరీరంలో (గ్రుచ్చాడు. కోపంతో కృతవర్మ అనేక బాణాలు 
సాత్యకి ఒంటిలో దూసుకొని పోయేటట్టు కొట్టాడు. 
వ. వెండియు. 16 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరలా 
తాత్పర్యం: ఇంకను. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. విలు దునుమాడి వక్షమున వే పదియమ్ములు నాంట నాతండు 

జ్వలఘనశక్తి వైచి కృతవర్ముని బాహువు నొంచి ధైర్యని 

శ్చలమతి నొండు విల్లు గొని సారథి. జంపిన సూతకృత్యమున్‌ 

వలనుగ6 బూని యా రథికవర్యుండు నిల్పె నితాంతధీరతన్‌. 17 
ప్రతిపదార్దం: విలు తునుమాడి= వింటిని త్రుంచివేసి; వే= వెంటనే; పది అమ్ములన్‌= పది బాణాలను; వక్షమునన్‌= గుండెలో; 
నాంటన్‌= (గ్రుచ్చగా; ఆతండు= సాత్యకి; ఉజ్జల ఘనశక్తి వైచి= మండుతున్న పెద్ద శక్త్యాయుధాన్ని వేసి; కృతవర్ముని= 
కృతవర్మయొక్క; బాహువు నొంచి= భుజమును నొప్పించి; ధైర్యనిశ్చలమతిన్‌= ధైర్యంతో నిశ్చలమైన మనస్సుతో; ఒండు విల్లు 
కొని= వేరొకవిల్టును తీసికొని; సారథిన్‌+చంపినన్‌= సారథిని చంపగా; ఆ రథిక వర్యుండు= ఆ వీరశ్రేష్టుడు; సూతకృత్యమున్‌= 
సారథి పనిని; నితాంతధీరతన్‌= మిక్కిలి ధైర్యంతోను; వలనుగన్‌+పూని= ఉపాయంతోనూ పూనుకొని; నిల్చెన్‌= నిలిచాడు. 
తాత్పర్యం: కృతవర్మ సాత్యకి విల్టును త్రుంచి, పది వాడి బాణాలను అతడి గుండెలో (గ్రుచ్చాడు. అప్పుడు 
పెద్ద శక్తితో సాత్యకి కృతవర్మ అతడి భుజాన్ని నొప్పించి ధైర్యనిశ్చలమతితో ఇంకొక విల్టు తీసుకొని సారథిని 
చంపాడు. అయినా అతడు ధైర్యంతో ఉపాయంగా సారథ్యం చేపట్టి యుద్ధరంగంలో నిలిచాడు. 


430 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. _ నిలిచియు సాత్యకి దెసం దజుమక భీమసేన పురస్సరంబైన బలంబున కడ్డపడ నరిగి; నవ్విధంబున నతని బెట్టు 

వథఖిచి యా శైనేయుం డచటు గడచి చనియె' ననిన విని ధృతరాస్తుండు సంజయున కి ట్లనియె. 18 
ప్రతిపదార్దం: నిలిచియున్‌= ఆగియు; సాత్యకిదెసన్‌= సాత్యకి వైపు; తణుమక= తరుమకుండా; భీమసేన పురస్సరంబు+ఐన= 
భీముడు నాయకుడుగా ఉన్న; బలంబునకున్‌= సైన్యానికి; అడ్డపడన్‌= అడ్డం పోవటానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఆ+విధంబునన్‌= 
ఆ ప్రకారంగా (వెనుక వివరించిన విధంగా); అతనిన్‌= ఆ కృతవర్మను; బెట్టుపజేచి= ఎక్కువగా కష్టపెట్టి; ఆ శైనేయుండు= 
ఆ సాత్యకి; అచటు గడచి= ఆ చోటు దాటి; చనియెన్‌= వెళ్ళాడు; అనినన్‌ విని= అని చెప్పగా విని; ధృతరాఘ్రుండు; 
సంజయునికిన్‌+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ముందు చెప్పబోయే విధంగా అన్నాడు. 
తాత్పర్యం: కృతవర్మ ధైర్యంగా నిలిచికూడా సాత్యకి ఉన్న దిక్కుకు వెళ్ళకుండా, భీముడు నాయకుడుగా ఉండే 
సైన్యానికి అడ్డుపడటానికె వెళ్ళాడు. సాత్యకి కూడా ఆ కృతవర్మను మిక్కిలి కష్టపెట్టి, ఆ చోటు వీడి వెళ్ళాడన్నది 
విని, ధృతరాష్ర్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 
చ. గురు కృతవర్మ ముఖ్యు లతిఘోరపరాక్రను శీలు; రట్టి నా 

దొరలను సైన్యసాగరము దోర్జ్దల సంపద గాసి సేసె న 

న్నరు€ డది గాక క్రమ్మజ వినం గడు విస్తయ మి ట్లజయ్యు. డై 

వెరవున లావునం బరిభవించుచు సాత్యకి యేపు సూపెనే? 19 
ప్రతిపదార్దం: గురు= (ద్రోణుడు; కృతవర్మముఖ్యులు= కృతవర్మ మొదలైన వారు; అతిఘోర పరా(క్రమశీలురు= మిక్కిలి 
భయంకరంగా శత్రువులను ఆ(క్రమించుకొనేవారు (జయించేవారు); అట్టి= అటువంటి; నా దొరలను= నా నాయకులను; 
'సైన్యసాగరమున్‌= సేనా సముద్రాన్ని; ఆ+నరుండు= ఆ అర్జునుడు; దోర్చల సంపదన్‌= భుజశక్తితో (భుజబల మనే సంపదతో); 
గాసి+చేసెన్‌= కష్టపెట్టాడు; అదిగాక= అంతమాత్రమే కాకుండా; సాత్యకి; ఇట్టు+అజయ్యుండు+ఐ= ఈ విధంగా అజేయుడుగా; 
వెరవునన్‌= ఉపాయంతో; లావునన్‌= బలంతో; పరిభవించుచున్‌= అవమానిస్తూ; ఏపు చూపెనే?= తన గొప్పతనాన్ని చూపినాడా? 
(అని); వినన్‌= వినగా (ఈ విషయాలు); కడు విస్మయము= మిక్కిలి ఆశ్చర్యకరం. 
తాత్పర్యం: ద్రోణుడు, కృతవర్మ మొదలయిన మొనగాం[డ్రు మహాభయంకరమైన పరాక్రమం కలవారు. అటువంటి 
నా సేనానులనూ, సేనాసముద్రాన్నీ తన భుజబలంతో అర్జునుడు కష్టపెట్టాడు. అంతేకాదు. అజేయుడుగా ఉపాయం 
తోనూ బలంతోనూ మన సైన్యాన్ని అవమానిస్తూ తన గొప్పతనాన్ని చూపుతున్నాడా? ఇది వినటానికి వింతగా ఉన్నది. 


మ. హరియుం బార్జుండు నట్లు నేర్పు గల బాహాశక్తిమైం జొచ్చుచో 
దొరలున్‌ సేనలు బెల్లు. గూలుటకు నా దుర్యోధనుం డెంత యా 
తురతం బొందెనొ? దంతి ఘఫోటక పదాతుల్‌ సాత్యకిస్పార దో 
స్సురణన్‌ వ్రగ్గుట కెట్లు దాను ననుజుల్‌ శోకించెనో యక్కటా!' 20 


ప్రతిపదార్థం: హరియున్‌= కృష్ణుడును; పార్టుండున్‌= అర్జునుడును; అట్టు= ఆ విధంగా; నేర్పు కల= నేర్పున్న; బాహాశక్తి మైన్‌= 
భుజబలంతో; చొచ్చుచోన్‌= దూరేటపుడు (సైన్యాలు చొారబారేటప్పుడు); దొరలున్‌= రాజులును (నాయకులును); సేనలున్‌= 
సైన్యాలూ; పెల్టు కూలుటకున్‌= ఎక్కువగా నశించటానికి; ఆ దుర్యోధనుండు; ఎంత ఆతురతన్‌= ఎంత ఆరాటాన్ని; పొందెనా?= 
అందినాడో?; దంతి= ఏనుగులు; ఘోటక= గుర్రాలు; పదాతుల్‌= కాల్బలం; సాత్యకి= సాత్యకియొక్క; స్పార= విస్తారమైన; 
దోఃస్సురణన్‌= భుజశక్తితో; మ్రగ్గుటకున్‌= నాశనం కావటానికి; తాను= దుర్యోధనుడు; అనుజుల్‌= తోబుట్టువులు (సోదరులు); 
అక్కటా!= అయ్యో!; ఎట్టు= ఏ విధంగా; శోకించెనో!= దుఃఖపడ్డాడో! 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ31 


తాత్పర్యం: శ్రీకృష్ణార్దునులు నేర్పూ, భుజబలం చూపుతూ సైన్యంలోకి చొచ్చుకొని పోయినందుకూ, పెక్కుమంది 
సైనికులు నశించినందుకూ దుర్యోధను డెంతగా ఆరాటపడ్డాడో? సాత్యకి భుజశక్తికి నశించిన ఏనుగులనూ, 
గుర్రాలనూ కాల్చ్బలమునూ చూచి తన తమ్ములతో కలిసి తా నెంతగా దుఃఖించాడో!. 


న. _ అనవుడు సూతసూనుం డమ్మానవపతి కి ట్లనియె. 21 
ప్రతిపదార్థం: అనవుడు= అని అనగా; సూతసూనుండు= సూతునికొడుకైన సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర 
మహారాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టన్నాడు 

తాత్పర్యం: అనగా సంజయుడు ఆ రాజుతో (ధృతరాష్ట్రుడితో) ఈ విధంగా అన్నాడు. 


క. “నీ యవినయంబు పెంపున । నీ యాపద సంభవించిె; నింక వగచినం 
బాయునె? యితరుల క్రియ శో । కా యత్తుండ వగుట నీకు నర్దమె యధిపా! 22 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; నీ అవినయంబు పెంపునన్‌= నీ అడకువ లేమి కారణంగా; ఈ ఆపద= ఈ కష్టం; సంభవించెన్‌= 
కలిగింది; ఇంక వగచినన్‌= ఇంక ఏడ్చినప్పటికినీ; పాయునె?= పోవునా? (ఈ దుఃఖం పోదు అని); ఇతరుల [క్రియన్‌= ఇతరుల 
మాదిరిగా (సామాన్యుల వలె); శోక+ఆయత్తుండవు+అగుట= దుఃఖవశుడవవటం; నీకున్‌ అర్హమె?= నీకు తగునా? (అనగా తగదు). 
తాత్పర్యం: ఓ రాజా! నీ అవినయం కారణంగా ఈ ప్రమాదం కలిగింది. ఇపుడు దుఃఖించిన ప్రయోజన మేమి? 


సామాన్యులవలె దుఃఖించటం తగునా? (ఓ రాజా! చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్టుంటుంది 

నీ ఈ చేష్ట - అని సంజయుడు ధృతరాష్టుడితో అన్నాడు.) 

వ. _ సుస్టిరుండ వై సమర ప్రకారంబు వినుము; 'సాత్యకి యత్తెజంగునం జని కాంభోజసేనం జొచ్చిన నందలి మేటి 
మగలు దలపడి; రట్టియెడం గుంభసంభవుండు. 23 


ప్రతిపదార్థం: సుస్టిరుండవు+ఐ= స్థిరంగా ఉన్నవాడవై; సమర'ప్రకారంబు= యుద్ద విధానం; వినుము; సాత్యకి ఆ+తెజంగునన్‌= 
సాత్యకి ఆ విధంగా; చని= వెళ్ళి; కాంభోజసేనన్‌= కాంభోజదేశపు సేనలోనికి; చొచ్చినన్‌= ప్రవేశించగా; అందలి= ఆ సేనలోని; 
మేటి మగలు= గొప్పవీరులు; తలపడిరి= ఎదుర్కొన్నారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; కుంభసంభవుండు= ద్రోణుడు. 
తాత్పర్యం: దృఢచిత్తంతో యుద్ద విధానాన్ని వినుము. సాత్యకి ఆ విధంగా కాంభోజసేనలో ప్రవేశించగా వారిలోని 
గొప్పవీరులు సాత్యకిని ఎదుర్కొన్నారు. అటువంటప్పుడు (ద్రోణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ కని కృతవర్మకు సారథి । నొనర్జి తన కృత్యమునకు నునిచి కడంగి యా 
శినివరు వెనుకొన ధర్మసు । తుని దొర లయ్యస్త్రగురుని. దొడర నడరినన్‌. 24 


ప్రతిపదార్హం: (కుంభసంభవుండు= ద్రోణుడు); కని= చూచి; కృతవర్మకున్‌= కృతవర్మకు; సారథిన్‌+ఒనర్చి= సూతుడిని 
ఏర్పాటుచేసి; తన కృత్యమునకున్‌+ఉనిచి= (వాడిని) తాను చేస్తున్న పనికి నియమించి; కడంగి= యత్నించి; ఆ శినివరున్‌= 
ఆ శినివంశ (శ్రేష్టుడిని (సాత్యకిని); వెనుకొనన్‌= వెన్నంటగా; ధర్మసుతుదొరలు= ధర్మరాజు పక్షాన ఉన్న రాజులు; 
ఆ+అస్త్రగురునిన్‌= ఆ ధనురాచార్యుడిని; తొడరన్‌= ఎదుర్కొనటానకి; అడరినన్‌= విజ్బంభించగా. 

తాత్పర్యం: (ద్రోణాచార్యుడు) చూచి కృతవర్మకు సారథిని ఏర్పాటుచేసి తానుచేస్తున్న పనిని-యుద్దాన్ని-అతనికి 
అప్పగించి, సాత్యకిని తాను వెంటాడగా, ధర్మరాజు పక్షంలోని సేనా నాయకులు ద్రోణాచార్యుని ఎదుర్కొనటానికి 
విజ్బృంభించగా 


32 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ వారి6 గృతవర్మ మార్కొని । దారుణ శర శిఖల నేర్చి తల్లడపజుపం 
గా రయము గుంది నిలిచిరి । వా రొండొరు( జూచుచును వివర్థాకృతులై. 25 


ప్రతిపదార్థం: కృతవర్మ; వారిన్‌ మార్కొని= వారిని ఎదుర్కొని; దారుణ శరశిఖలన్‌= భయంకరమైన బాణాగ్ని జ్యాలలతో; 
ఏర్చి= కాల్చి; తల్లడ పయుపన్‌= తల్లడిల్లచేయగా; వారు= ఆ సైనికులు(పాండవ పక్షంవారు); ఒండొరున్‌ చూచుచున్‌= ఒకరినొకరు 
చూస్తూ; వివర్ష+ఆకృతులు+ఐ= తెల్లబడిన ముఖం కలవారయి; రయము= వేగం; కుంది= తగ్గి; నిలిచిరి= నిలిచారు. 

6 అజ 
తాత్పర్యం: కృతవర్మ వారిని ఎదుర్కొని, భయంకరమైన బాణాగ్ని జ్యాలలతో కాల్చి తల్లడిల్లజేయగా, ఆ సేనా 
నాయకులు వెలవెల పోయిన ముఖాలతో ఒకరినొకరు చూస్తూ తమ వేగం మందగిల్లగా నిలిచారు. 


వ. ఇట్లు హార్దిక్యుబలు విడి కోహటించిన రథికులం బురికొలిపికొని వృకోదరుండు సోదరపుత్తమిత్ర సహితంబుగా 
నతనిపై గవిసె; నట్టి సమయంబున నయ్యనిలజుండును ధృష్టద్యుమ్నుండును శరత్రయంబులను, ధర్మనందన 
ద్రుపదులు బాణపంచకంబులను, హైడింబుం డేడమ్ములను, మత్య్యపతి పదియేనింటను, సహదేవుం 
డిరువదేనింటను, శిఖండి యిరువదింటను, ద్రౌపదేయులు డెబ్బది తూపులను, నకులుండు సాయక 
శతంబునను నొక్కుమ్మడి నమ్మేటివిలుకానిం బొదివిన నతండు. 26 


ప్రతిపదార్థం: ఇట్టు= -ఈ విధంగా; హార్దిక్యుబలువిడికిన్‌= హార్చిక్యుని పద్దతికి (యుద్దపద్దతికిి; ఓహటించిన= వెనుకంజ వేసిన; 
రథికులన్‌= రథవీరులను; పురికొలిపికొని= ప్రేరేపించుకొంటూ; వృకోదరుండు= భీమసేనుడు; సోదర పుత్ర మిత్ర సహితంబుగాన్‌= 
తోబుట్టువులతో, కుమారులతో, స్నేహితులతోకూడా; అతని పైన్‌= ఆ హార్దిక్యుని మీదకు; కవిసెన్‌= క్రమ్ముకొన్నాడు; అట్టి సమయం 
బునన్‌= ఆ వేళలో; ఆ+అనిలజుండును= ఆ భీమసేనుడును; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడుకూడా; శరత్రయంబునన్‌= 
మూడు బాణాలతోను; ధర్మనందన దద్రుపదులు= ధర్మరాజు, ద్రుపదుడును; బాణపంచకంబులను= ఐదు బాణాలతోను; హైడిం 
బుండు= హిడింబ కుమారుడైన ఘటోత్కచుడు; ఏడు అమ్ములను= ఏడు బాణాలను; మత్స్యపతి= విరాటరాజు; పది ఏనింటను= 
పదునైదు బాణాలతోను; సహదేవుండు; ఇరువది+ఏనింటను= ఇరవై అయిదు బాణాలతోను; శిఖండి; ఇరువదింటను= ఇరువది 
తోను; 'ద్రౌపదేయులు= ఉపపాండవులు; డెబ్బదితూపులను= డెబ్భై బాణాలతోను, నకులుండు; సాయకశతంబునను= నూరు 
బాణాలతోను; ఒక్కుమ్మడిన్‌= ఒక్కటిగా; ఆ+మేటి విలుకానిన్‌= ఆ గొప్ప విలుకాడిని; పొదివినన్‌= (క్రమ్ముకోగా; అతండు= 
ఆ హార్దిక్యుడు. 
తాత్పర్యం: ఈ విధంగా కృతవర్మ యుద్దపద్ధతికి వెనుకంజ వేసిన సేనాపతులను పురికొల్పుతూ సోదర పుత్రమిత్ర 
సహితంగా భీముడు అతడి మీదకు దూకాడు. ఆ సమయంలో భీమ ధృష్టద్యుమ్నులు మూడు బాణాలతోను, 
ధర్మనందన [ద్రుపదులు ఐదు బాణాలతోను, ఘటోత్కచుడు ఏడింటితోను, విరాటరాజు పదునైదింటితోను, సహ 
దేవుడు ఇరువది ఐదుతోను, శిఖండి ఇరువదితోను, ఉపపాండవులు డెబ్బై బాణాలతోనూ, నకులుడు నూరు 
బాణాలతోనూ ఒక్కసారిగా ఆ గొప్ప విలుకాడిని కృతవర్మను [క్రమ్ముకొన్నారు. అందుకాతడు(తరువాతి పద్యంతో 
అన్వయం). 
సీ. _ ఐదైదు శరముల నందట స్రుక్కించి, । భీముని నేడింట బెట్టు వఠిచి 

ధనువు6 గేతనమును దునిమి డెబ్బది తూపు ; లతిరయంబున నుర మాడ నేయ 

సోలిన యమ్మరుత్సుతు6 జూచి యందటు । నా కృతవర్మపై నడరి; రంత. 

దెలిసి వృకోదరుం డలఘు దారుణసము । జ్వలశక్తి నాతని వైవ నతండు 


తే. ముత్తునియం జేయ దొడ్డ విల్లెత్తి యతని ।; యొడలు నెత్తురు వజట్టు సేయుటయు నాస 
మీరనందను. దక్కటి వారి నొంచె। మూండు మూండ మ్ము లేసి యవ్వాడిమగండు. 27 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 433 


ప్రతిపదార్దం: అందజన్‌= ఎదిరి వీరు లందరిని; ఐదు+ఐదు శరములన్‌= అయిదయిదు బాణాలతో; స్రుక్కించి= మూర్చిల్లచేసి; 
భీమునిన్‌= భీమసేనుడిని; ఏడింటన్‌= ఏడు బాణాలతో; బెట్టువటిచి= ఎక్కువగా బాధపెట్టి; ధనువున్‌= వింటిని; కేతనమును= 
పతాకాన్ని; తునిమి= (త్రుంచి వేసి; డెబ్బది తూపులన్‌= డెబ్భై బాణాలతో; అతిరయంబునన్‌= మిక్కిలి తొందరగా; ఉరము+ఆడన్‌= 
గుండియలో (గ్రుచ్చుకొనేటట్టు; ఏయన్‌= కొట్టగా; సోలిన= సొమ్మసిల్లిన; ఆ+మరుత్సుతున్‌= ఆ వాయుతనయుడైన భీముడిని; 
చూచి; అందయున్‌= (పాండవ) సైనికులందరునూ; ఆ కృతవర్మపైన్‌= ఆ కృతవర్మమీదకు; అడరిరి= (బాణాలు వేస్తూ) 
అతిశయించారు; అంతన్‌+తెలిసి= అంతలోనే ఒళ్ళు తెలిసి; వృకోదరుండు= భీమసేనుడు; అలఘు= పెద్దదైన; దారుణ= 
భయంకరమైన సముజ్జ్వ్యలశక్తిన్‌= మిక్కిలి వెలుగుతూ ఉన్న శక్త్యాయుధాన్ని; అతనిన్‌= ఆ కృతవర్మను వైవన్‌= కొట్టగా; అతండు= 
ఆ కృతవర్మ; దొడ్డవిల్లు+ఎత్తి= పెద్దబాణాన్ని తీసికొని; ముత్తునియన్‌+చేయన్‌= (ఆ శక్తిని మూడు ముక్కలు చేయగా; 
అతని+ఒడలు= ఆ కృతవర్మ ఒంటిని; నెత్తురు వజ్టు= నెత్తుటి ప్రవాహం; చేయుటయు= చేయగా; ఆ+వాండిమగండు= ఆ 
వీరుడైన సైనికుడు (కృతవర్మ); మూండు మూండు+అమ్ములు+ఏసి= మూడు మూడు బాణాలతో కొట్టి; సమీర+నందనున్‌= 
వాయుకుమారుడైన భీముడిని; తక్కటి వారిన్‌= మిగిలిన వారలను; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్పర్యం: కృతవర్మ తన్నెదిరించిన వీరులందరిని బాధించి అయిదయిదు బాణాలతో పాండవ సైన్యాన్ని 
బాధించాడు. ఏడింటితో భీముడిని పెద్ద దెబ్బ కొట్టాడు. వింటినీ పతాకాన్నీ (త్రుంచివేసి, డెబ్బది బాణాలతో 
గుండెమీద కొట్టగా భీముడు సొమ్మసిల్టాడు. అపు డా సైనికులంతా కృతవర్మపైకి వెళ్ళారు. అంతలో భీముడు 
మూర్భనుండి తేరుకొన్నాడు. ఒక భయంకరమైన శక్తిని అతడిపై వేయగా దానిని కృతవర్మ మూడు ముక్కలు 
చేశాడు. అంత భీముడు ఒక పెద్ద విల్లు తీసికొని కృతవర్మ శరీరాన్ని నెత్తురు వర్రోడునట్టుగా చేశాడు. దానికి 
బదులుగా ఆతడు భీముడినీ, మిగిలినవారినీ మూడేసి బాణాలతో కొట్టాడు. 


తే. అందటును జుట్టుముట్టి తీవ్రాస్త్రజాల । కముల6 గృతవర్మ నొంప, శిఖండి గదిసి 
యాక్రమించిన విలు ద్రుంచె నాత€ డప్పు । డతని చాపంబు దునిమె నుగ్రాసి వైచి. 28 


ప్రతిపదార్దం: అందయును= భీమసేనాదు లంతా; చుట్టుముట్టి= చుట్టూ (క్రమ్ముకొని; తీవ్ర+అస్త్రజాలకములన్‌= భయంకరమైన 
బాణాలతో; కృతవర్మన్‌= కృతవర్మను; నొంపన్‌= నొప్పించగా; శిఖండి; కదిసి= అతిక్రమించి; ఆ(క్రమించినన్‌= (క్రమ్ముకోగా; 
విలుత్రుంచెన్‌= అతడి వింటిని త్రుంచివేసినాడు; ఆతండు= కృతవర్మ; అప్పుడు= అపుడు; ఉ(గ్ర+అసిన్‌= భయంకరమైన కత్తితో; 
వైచి= కొట్టి(వేసి); అతని చాపంబున్‌= ఆ శిఖండి వింటిని; తునిమెన్‌= ముక్కలు చేశాడు. 
తాత్పర్యం: కృతవర్మను భీమసేనాదులు చుట్టుముట్టి తీవ్రాస్త్రాలతో బాధించారు. శిఖండి (క్రమ్ముకోగా అతడి 
విల్లును కృతవర్మ త్రుంచాడు. వెంటనే పెద్దకత్తి విసరి కృతవర్మ శిఖండి ధనువును ముక్కలు చేశాడు. 
క. ఆలోనన భోజపతిన్‌ । వాలమ్ముల బొదివి రెల్లవారలు దానం 

దూల కతండు బలువిలు గొని । క్రాలుచు నా భీమముఖ్య రథికుల నొంచిెన్‌. 29 
ప్రతిపదార్దం: ఆలోనన= అంతలోనే; ఎల్లవారును= అందరును (అనగా పాండవపక్షంలోని వీరులంతా); వాలు+అమ్ములన్‌= 
వాడి అగు బాణాలతో; భోజపతిన్‌= భోజరాజును; పొదివిరి= కమ్ముకొన్నారు; దానన్‌= అందుకు; అతండు= భోజరాజయిన 
కృతవర్మ; తూలక= తూలిపోకుండా; బలువిలుకొని= బలమైన విల్టును తీసికొని; క్రాలుచున్‌= ప్రకాశిస్తూ; ఆ భీమముఖ్యరథికులన్‌= 
ఆ భీమసేనుడు మొదలైన రథికవీరులను; నొంచెన్‌= బాధించాడు. 


తాత్పర్యం: అంతలోనే (శీఘ్రంగా) పాండవ సైనికులు మొత్తంగా వాడిబాణాలతో భోజరాజును [క్రమ్ముకొన్నారు. 
అంతమాత్రానికి జంకకుండా ఆతడు కూడా పెద్ద విల్లును చేపట్టి వెలుగుతూ భీమాది రథికులనందరను నొప్పించాడు. 


శ్ర శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అప్పుడు. 30 
తాత్పర్యం: ఆ సమయంలో. 


ఉ.  జండొక చాప మెత్తికొని యుగ్రత శాంతనవాంతకుండు వే 
దండము వోలె. గిట్టిన నుదగ్రత సింహనఖోపమ స్పుర 
త్కాండములం దదంగము రథంబుపయిం బడ నేసి భోజనా 
థుం డది యాజికిం దొల6ంగ6 దోలె రయంబున సూతు. డార్లు. డై. 31 


ప్రతిపదార్థం: శాంతనవ+అంతకుండు= శిఖండి (భీష్ముడి చావుకు కారణమైనవాడు); ఒండొక చాపము= ఇంకొక విల్లును; 
ఎత్తికొని= తీసికొని; ఉగ్రతన్‌= భయంకరంగా; కిట్టినన్‌= సమీపించగా; ఉద(గ్రతన్‌= భయంకరమైన; సింహనఖ= సింగపు గోళ్ళతో; 
ఉపమ= సాటియయిన స్ఫురత్‌+కాండములన్‌= ప్రకాశించుచున్న బాణాలతో; తదంగమున్‌= ఆ శిఖండి శరీరాన్ని; భోజనాథుండు= 
భోజరాజయిన కృతవర్మ; రథంబుపయిన్‌= తేరిమీద పడేటట్టుగా వేశాడు (కొట్టాడు); అది= దానిని; సూతుండు= సారథి; 
ఆర్హుండు+ఐ= భయంతో; అజికిన్‌= యుద్ధరంగానికి; తొలంగన్‌+తోలెన్‌= తొలగిపోయేటట్టుగా తోలాడు. 


తాత్పర్యం: శిఖండి ఇంకొక విల్దుతో మదపుటేనుగువలె భయంకరంగా ఎదుర్కొన్నాడు. కృతవర్మ సింహపు 
గోళ్ళవలె వాడి అయి భయంకరమైన బాణాలతో కొట్టి ఆ శిఖండి శరీరం తేరుమీద పడేటట్టు చేశాడు. ఆ స్థితికి 
సారథి భయపడి శిఖండిని యుద్దభూమినుండి తొలగించి దూరంగా తీసికొనిపోయాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు శిఖండిగం డడంగిపోయినం గని మత్స్యచేదికేకయాది సైన్యంబులు బరవసంబు సేసి యురవడించిన 
నా కృతవర్మ మర్మభేదనస్పార నారాచ పరంపరా ప్రవాహంబున వానినెల్లం గలంచె; తత్కలకలం బాలించి 
సాత్యకి యట్లబ్బలంబులు వికలంబు లగుట యాలోకించి, విజయునకుం దోడ్పడం బదంపడి పోందగు; రాజు 
వలనారయవలయు నని యూహించి తనకు నడ్డపడిన భరద్వాజుని తోడి సమరంబు సాలించి మరలి 
యరదంబు దోలుకొని యరుగుదెంచి కృతవర్మునిం దాంకి యేసిన, నతండును బొగలేని మంటచందంబున 
నుద్దీిపించి సాయకజ్వాలలు నిగిడించిన నవి మగిడించి యా శ్రైనేయుండు. 32 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శిఖండి; గండు+అడంగిపోయిన్‌+కని= మగటిమి నశించిపోగా చూచి (బలం ఉడిగిపోగా);మత్స్య, 
చేది, కేకయ+ఆది సైన్యంబులు= మత్స్యదేశంయొక్క, చేదిదేశంయొక్క, కేకయదేశంయొక్క సైన్యాలు; బరవసంబు చేసి= ధైర్యం 
చేసి; ఉరవడించినన్‌= దూకగా; ఆ కృతవర్మ; మర్మభేదన= ప్రాణాలను తీసే (చీల్చే); స్ఫార= వాడి అయిన; నారాచపరంపరా= 
నారసముల వరుసతో; ప్రవాహంబునన్‌= సమూహంతో (నది ఉరవడివలె పడుతూ ఉండే బాణాల గుంపుతో); వానిన్‌+ఎల్లన్‌= 
ఆ బాణాలన్నిటినీ; కలంచెన్‌= చికాకు పరచాడు; తద్‌+కలకలంబు= ఆ శబ్దాన్ని; ఆలించి= విని; సాత్యకి; అట్టు= ఆ విధంగా; 
ఆ+బలంబులు= ఆ సేనలు; వికలంబులు+అగుట= చెదరిపోవటం; ఆలోకించి= చూచి; విజయునకున్‌+తోడ్పడన్‌= అర్జునుడికి 
సహాయపడటానికి; పదంపడి= మరల; పోన్‌+తగున్‌= పోవచ్చును; రాజు= ధర్మరాజు; వలను= దిక్కును (అనగాఅతడి వైపు); 
ఆరయవలయును= చూడవలెను; అని ఊహించి= అని తలపోసి; తనకున్‌+అడ్డుపడిన= తన దారికడ్డంవచ్చిన; భరద్వాజునితోడి= 
(ద్రోణుడితో; సమరంబు చాలించి= యుద్ధం ఆపి; మరలి= తిరిగి; అరదంబు తోలుకొని= తేరును తోలుకొని; అరుగు దెంచి= 
వచ్చి; కృతవర్మునిన్‌+తాంకి= కృతవర్మను ఎదుర్కొని; ఏసినన్‌= కొట్టగా; అతండును= ఆ కృతవర్మకూడ; పొగ లేని మంట 
చందంబునన్‌= పొగలేని మంట మాదిరిగా (సాధారణంగా పొగలేనిదే మంటరాదు); ఉద్దీపించి= విజ్బంభించి; సాయకజ్యాలలు= 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 435 


బాణాగ్ని మంటలను; నిగిడించినన్‌= ఎగయించగా; అవి= ఆ మంటలను; ఆ శైనేయుండు మగిడించి= ఆ సాత్యకి బాణాన్ని 
జ్వాలలను త్రిప్పికొట్టి. 

తాత్పర్యం: శిఖండి శక్తి అడగిపోగా చూచిన కృతవర్మ, మత్స్య చేది కేకయాది సైన్యాలు ప్రవాహవేగంతో రాగా 
మర్మభేదం కావించే బాణాలతో ఆ సైన్యాన్ని కలచాడు. ఆ కలకలం విన్న సాత్యకి, ఆ సైన్యాలు చీకాకు పడటంచూచి, 
“అర్జునుడికి సహాయంగా తరువాత పోవచ్చును, ముందురాజైన ధర్మజుడి దిక్కు చూడవలసి ఉన్నది' -అని ద్రోణుడు 
అడ్డం వచ్చినప్పటికినీ అతడితో యుద్ధం చేయకుండా, తన తేరును తోలుకొనిపోయి, కృతవర్ముని తాకి కొట్టాడు. 
అందు కాతడు పొగలేని మంటవలె విజృంభించాడు. ఆ సాత్యకి కృతవర్ముడి బాణాన్ని జ్యాలలను త్రిప్పికొట్టి 


విశేషం: అలం: ఉపమ. 


శా. భల్లం బొక్కట విల్లు ద్రుంచి రయ మొప్పన్‌ నాల్గిటన్‌ వాజులం 
ద్రెళ్ళన్‌ బెట్టుగ నేసి సూతుతల సందీప్తెక బాణాహతిన్‌ 
డొల్లం జేసి యదల్చి, యి ట్లతని యాటోపంబు మాన్పించి యు 
త్పుల్లాస్యుండయి పోవ నడ్డపడినం ద్రుంచెం ద్రిగర్తావళిన్‌. 33 


ప్రతిపదార్థం: (సాత్యకి) భల్లంబు+ఒక్కటన్‌= ఒక్క బల్లెంతో; విల్లుత్రుంచి= కృతవర్మ వింటిని త్రుంచివేసి; రయము+ఒప్పన్‌= 
వేగం ఒప్పగా; నాల్గిటన్‌= నాల్గు బాణాలతో; వాజులన్‌= తేరిగుర్రాలను; త్రెళ్ళన్‌= తునిసిపడేటట్టు; బెట్టుగన్‌= గట్టిగా; ఏసి= 
కొట్టి; సూతుతలన్‌= సారథి తలను; సందీప్త= మండుతున్న; ఏక బాణ+ఆహతిన్‌= ఒక బాణం దెబ్బతో; డొల్లన్‌+చేసి= 
దొర్లిపోయేటట్టుగా చేసి (పడగొట్టి; ఇట్టు= ఈ విధంగా; అదల్సి= బెదరించి; అతని= కృతవర్మయొక్క; ఆటోపంబు= గర్వాన్ని; 
మాన్పించి= ఆపి వేసి; ఉత్సుల్ల= వికసించిన; ఆస్యుండు+అయి= మొగం కలవాడయి; పోవన్‌= పోగా; అడ్డపడినన్‌= దారికడ్డం 
రాగా; (త్రిగర్త+ఆవళిన్‌= త్రిగర్త దేశపు సైన్యాన్ని; త్రుంచెన్‌= నరికివేసెను. 


తాత్పర్యం: ఒక బల్లెంతో కృతవర్మ వింటిని (సాత్యకి) త్రుంచాడు. నాల్గు బాణాలతో తేరిగుర్రాలను కూల్చాడు. 


ఒక మండే బాణంతో సారథితలను దొర్జునట్టు చేశాడు. ఈ విధంగా కృతవర్మ గర్వాన్ని మాన్పించాడు. వికసించిన 
ముఖంతో పోబోయే అతడి దారికి అడ్డం రాగా, త్రిగర్తదేశసైన్యాన్ని కూడ సాత్యకి హతమార్చాడు. 


వ. ఇట్లు కృతవర్మ విరథుం డైన రయంబునం బురికొని యురవడించిన పాండవ సైన్యంబులం గని 
కుంభసంభవుం దడా శినివరు విక్రమ విహారంబున కడ్డపడం గడంగక యా సైన్యంబుల సంరంభంబు 
దన విజృంభణంబున వారించి నిలిచె; నిత్తెజంగునం ద్రిగర్తసేన( జిక్కువజిచి తజిమి చను 
నయ్యాదవరత్నంబు ప్రయత్నంబునకు భంగంబు సేయ నుత్తుంగ మాతంగంబును గొలిపి జలసంధుండు 
మదాంధుం డయి మార్కొనుటయు. 34 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; కృతవర్మ విరథుండయినన్‌= కృతవర్మ తేరులేనివాడు కాగా (రథం విరిగినవాడుగా); 
రయంబునన్‌= వేగంగా; పురికొని= (కమ్ముకొని; ఉరవడించిన= వేగిరపడిన; పాండవసైన్యంబులన్‌+కని= పాండవసేనను చూచి; 
కుంభవసంభవుండు= (ద్రోణాచార్యుడు; ఆ శినివరు= ఆ శినివంశములో ఉత్తముడైన వాని (సాత్యకిని); విక్రమ= శౌర్యమనే; 
విహారంబునకున్‌= ఆటకు; అడ్డపడన్‌= అడ్డం పోవటానికి; కడంగక= పూనుకోకుండా; ఆ సైన్యంబుల= ఆ సైన్యాల; సంరంభంబున్‌= 
ఆటోపమును; తన విజ్బంభణంబునన్‌= తన అతిశయంతో; వారించి= అడ్డుకొని; నిలిచెన్‌= నిలచాడు; ఈ+తెజంగునన్‌= ఈ 
విధంగా; త్రిగర్తసేనన్‌= త్రిగర్తదేశ సైన్యమును; చిక్కువజిచి= చీకాకుచేసి; తజిమి= తఅమివేసి; చను= పోతూ ఉన్న; ఆ+యాదవ 


436 శ్రీమదాంధ్ర నుహాభారతము 


రత్నంబు= ఆ యాదవ వంశములో ్రేష్టుడైన (సాత్యకి); ప్రయత్నంబునకు= చేసేపనికి; భంగము చేయన్‌= అవమానం చేయటానికి; 
ఉత్తుంగ మాతంగంబును= పెద్ద ఏనుగు నొకదానికి; కొలిపి= ఉసికొల్పి; జలసంధుండు= జలసంధుడనే రాజు; మదాంధుండయి= 
పొగరుతో కన్నులు కనబడకుండా; మార్కొనుటయున్‌= ఎదుర్కొనగా. 

తాత్పర్యం: కృతవర్మ విరథుడు కాగా, పాండవ సైన్యాలు వేగంగా దూకుడుతో క్రమ్ముకోవటాన్ని ద్రోణుడు 
చూచి, శినివంశంలో ఉత్తముడయిన సాత్యకి వీరవిహారానికి అడ్డంపోకుండా, పాండవసైన్యాల ఆటోపాన్ని తన 
అతిశయంతో అడ్డుకొని నిలచాడు. త్రిగర్తదేశ సైన్యాన్ని భంగపరచి తరిమివేసి పోతూ ఉండే ఆ మేటి యాదవుడైన 
సాత్యకి చేసే పనికి భంగం కలిగించటానికి, జలసంధుడనే రాజు పొగరుబోతుతనంతో ఒక మదపుటేనుగును 
అతడి మీదకు ఉసికొల్సి ఎదుర్కొనగా. 


జలసంధుం డను రాజు సాత్యకితో యుద్ధంబు స్సే్సి చచ్చుట (సం. 7-91-24) 
క. ప్రదర ప్రవాహమునన । మృదవద్దిరదంబు పటుగమన ముడిపి ముదం 
బొదవిన సాత్యకి విలు బె । ట్టు దునిమె న మృ్మగధనాథుండు మహోగ్రుం డై. 35 


ప్రతిపదార్దం: ప్రదర ప్రవాహమునన్‌= బాణాల వెల్లువలో; ఆ+మదవత్‌+ద్విరదంబు= ఆ మదపుటేనుగుయొక్క; పటుగమనము= 
తీవ్రమైన వేగాన్ని; ఉడిపి= ఆపి; ముదంబు+ఒదవిన= సంతోషపడిన; సాత్యకి విలు= సాత్యకివింటిని; ఆ+మగధనాథుండు= 
ఆ మగధదేశపు రాజు; మహా+ఉ(గ్రుండు+ఐ= మిక్కిలి భయంకరుడై; బెట్టు= మిక్కిలి; తునిమెన్‌= (త్రుంచాడు. 
తాత్పర్యం: మాగధుడైన జలసంధుడు ఉసికొల్సిన మదపుటేనుగు వేగాన్ని తన బాణాల వరదతో సాత్యకి ఆపాడు. 
ఆ జలసంధుడు మహాకోపంతో సాత్యకివింటిని (త్రుంచివేశాడు. 
తే. _ తునిమి నవ్వుచు నేంబది తూపు లురము । నందు నాంటిన శైనేయు. డలిగి బెట్టి 

దంపు విలుగొని యాతని ధనువు నఅకి ।; యుజఖక యజఖజువది యమ్ములు వఅపె మేన. 36 


ప్రతిపదార్హం: తునిమి= (త్రుంచి (జలసంధుడు సాత్యకి విల్టును తునిమి); నవ్వుచున్‌= నవ్వుతూ; ఏంబది తూపులు= ఏబది 
బాణాలు; ఉరమునందున్‌= గుండెమీద; నాటినన్‌= (గ్రుచ్చగా; శ్రైనేయుండు= సాత్యకి; అలిగి= కోపించి; బెట్టిదంపు విల్లు కొని= 
పెద్ద విల్దు తీసికొని; ఆతని ధనువు నజుకి= వింటిని తెగనరికి; ఉజణక= గురి చూచి; అజువది అమ్ములు= అరవై బాణాలు; 
మేనన్‌= అతడి ఒడలిమీద; పటిపెన్‌= వేశాడు. 

తాత్పర్యం: జలసంధుడు సాత్యకి విల్లును (త్రుంచివేసి, యాభైబాణాలను అతడి గుండెమీద నాటాడు. దానికి కోపించి 
సాత్యకి, పెద్ద విల్లుతో అతడి వింటిని నరకివేని, అరువది బాణాలతో గురిచూచి అతడి ఒడలిమీద కొట్టాడు. 


వ. దానికిం జలింపక జలసంధుండు. 37 
ప్రతిపదార్థం: దానికిం= అందులకు; చలింపక= జంకక; జలసంధుండు= జలసంధుడనేవాడు. 
తాత్సర్యం: అందుకు జలసంధుడు భయపడక. 


చ. పటుగతి నా శినిప్రవరు బాహువు. దోమర కీలితంబు సే 
యుటయును గాక త్రుంచె ధను వుగ్రకృపాణము వైచి యాతం డు 
తృట మగు నల్క నొండువిలు గైకొని వాని నికృత్తహస్తునిం 
ద్రుటిత శిరస్కునిం బ్రదరధూత మదావళు. జేసి యార్దినన్‌. 38 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ్తం7 


ప్రతిపదార్హం: (ఆ జలసంధుడు) పటుగతిన్‌= తీవ్రమైన పద్ధతితో; ఆ శినిప్రవరు= ఆ సాత్యకియొక్క; బాహువున్‌= భుజమును; 
తోమర కీలితంబు= తోమరమనే ఆయుధపు దెబ్బ తగిలేటట్టు; చేయటయును= చేయటమే; కాక= కాక; ధనువు= విల్లును; 
ఉ(గ్రకృపాణము= భయంకరమైన కత్తిని; వైచి= వేసి; 'త్రుంచెన్‌= త్రుంచాడు; ఆతండు= ఆ సాత్యకి; ఉత్కటము+అగు అల్కన్‌= 
ఎక్కువ కోపంతో; ఒండు విలు= ఇంకో వింటిని; కైకొని= తీసికొని; వానిన్‌= ఆ జలసంధుడిని; నికృత్తహస్తునిన్‌= నరకబడిన 
చేయికలవాడుగాను; టత్రుటిత శిరస్కునిన్‌= (త్రుంచబడిన తలకల వాడినిగాను; ప్రదరధూతమదావళున్‌= బాణం దెబ్బతో 
ఎగురగొట్టబడిన మదపుటేనుగు కలవాడినిగాను; చేసి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా. 


తాత్పర్యం: జలసంధుడు సాత్యకి బాహువును తోమరంతో కొట్టటమే కాకుండా, పెద్ద కత్తితో ఆతడి విల్లును 
కూడా (త్రుంచాడు. దానికి కోపించిన సాత్యకి ఇంకొక విల్టు తీసుకొని, అతడి చేతిని నరికాడు. తలను (త్రుంచాడు. 
బాణం దెబ్బతో మదపుటేనుగును ఎగురకొట్టి సింహనాదం చేశాడు. 


క. _ పెలుకుటి యచ్చటి మూంకలు । గలంగిన గని తన ముఖంబు కయ్యంబునకున్‌ 
బలియురఈ గృతవర్శ్మాదుల । నిలిపి గురుండు వచ్చి యా శినిప్రభు6 దాన్‌. 39 


ప్రతిపదార్థం: అచ్చటి మూంకలు= అక్కడ ఉన్న సైనికులు; పెలుకుటీ= భయంతో వణుకుతూ; కలంగినన్‌= చికాకు పడగా; 
కని= చూచి; తన ముఖంబు= తాను ఎదురుగా చేస్తున్న; కయ్యంబునకున్‌= యుద్దానికి; బలియురన్‌= బలవంతులయిన; 
కృతవర్మ+ఆదులన్‌= కృతవర్మ మొదలయిన వారిని; నిలిపి= నిలిపి ఉంచి; గురుండు= ద్రోణుడు; వచ్చి= వచ్చి; ఆ శినిప్రభున్‌= 
ఆ శిని వంశపు రాజును (సాత్యకిని); తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: తన సైన్యం భయంతో వణుకుతూ చికాకుపడగా, ఆచార్యుడైన ద్రోణుడు చూచి, బలవంతులైన 
కృతవర్మాదులను తాను చేస్తున్న యుద్దాన్ని చేయటానికి నిలిపి, తాను ఆ శినివంశరాజు (సాత్యకిని ఎదుర్కొన్నాడు. 


వ. _ ఇవ్విధంబునం గడంగిన కుంభసంభవుం జూచి యతని ప్రాపున దుర్మర్షణ దుస్సహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన 
చిత్రసేన ప్రముఖు లగు కురు కుమారు లొక్కపెట్ట కవిసి మిక్కుటం బగు తూర్యరవంబులతో. బెక్కమ్ముల 
సాత్యకిం బొదువ నత్తుములంబులకు దుర్యోధనుం డేతెంచి తమ్ములం గలిసినం గనుంగొని గురుండు వార 
లతని కోపుదు రను బుద్ధి. బాండవసేనాముఖంబునకుం జనుదెంచిన నయ్యచ్యుతానుజుం డారథికు 
లందఅ కన్నిరూపు లయి వారల శరాసారంబులు నివారించుచు నొకని నొకని ననేక బాణజాలంబుల 
నొప్పించుచుండ నక్కౌరవేశ్వరుం డుద్దామగతిని గవిసి వాలమ్ము లాతని తనువునం జొనిపిన నతండు.40 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; కడంగిన= పూనిన; కుంభసంభవున్‌+చూచి= 'ద్రోణాచార్యుడిని చూచి; అతని 
'ప్రాపునన్‌= అతడి అండతో; దుర్మర్షణ దుస్పహ వికర్ణ దుర్ముఖ దుశ్చాసన చిత్రసేన ప్రముఖులు+అగు కురుకుమారులు= 
దుర్మర్హణుడు, దుస్సహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు మొదలైన ముఖ్యులైన కురుకుమారులు; 
ఒక్కపెట్టన్‌= ఒక్కమారుగా; కవిసి= క్రమ్ముకొని; మిక్కుటంబు+అగు= ఎక్కువైన; తూర్యరవంబులతోన్‌= కొమ్ము శబ్దాలతోను; 
పెక్కు+అమ్ములన్‌= చాల బాణాలతో; సాత్యకిన్‌ పాదువన్‌= సాత్యకిని (క్రమ్ముకొనగా; ఆ+తుములమునకున్‌= ఆ సంకుల 
యుద్దానికి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; ఏతెంచి= వచ్చి; తమ్ములన్‌ కలిసినన్‌= తన తమ్ముళ్ళను చేరుకొనగా; కనుంగొని= 
చూచి; గురుండు= ద్రోణుడు; వారలు= ఆ కౌరవ కుమారులు; అతనికిన్‌= ఆ సాత్యకికి; పాండవ సేనాముఖంబునకున్‌= పాండవుల 
సేనల మొగకు; చనుదెంచినన్‌= రాగా; ఆ+అచ్యుత+అనుజుండు= ఆ కృష్ణుడి తమ్ముడు; ఆ రథికులు+అందజకున్‌= ఆ కౌరవ 


438 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సేనానుల కందరికీ; అన్ని రూపులు+అయి= అన్నివిధాలైన ఆకారాలతో; వారల= ఆ కౌరవుల; శరాసారంబులన్‌= బాణవర్షాన్ని; 
నివారించుచున్‌= ఆపుచు; వారిన్‌= ఆ కౌరవులను; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒకొక్కకళ్ళను; అనేకబాణజాలంబులన్‌= మిక్కిలి బాణాల 
గుంపుతో; నొప్పించుచుండన్‌= బాధిస్తూ ఉండగా; ఆ+కౌరవ+-ఈశ్చరుండు= ఆ దుర్యోధనుడు; ఉద్దామగతిని= భయంకరమైన 
విధంగా; కవిసి= కమ్ముకొని; వాలమ్ములు= వంకరైన బాణాలను; ఆతని తనువున్‌+చొనిపినన్‌= ఆ సాత్యకి శరీరంలో (గ్రుచ్చగా; 
అతండు= ఆ సాత్యకి. 


తాత్పర్యం: ఈ విధంగా సాత్యకిని ఎదుర్కొన్న (ద్రోణుని చూచిన కౌరవులు, అతడి అండతో దుర్మర్షణ, దుస్సహ, 
వికర్ష దుర్ముఖ, దుశ్చాసన, చిత్రసేనాదులయిన కురుకుమారులు తూర్యనాదాలతో, అనేక బాణాలతో సాత్యకిని 
'క్రమ్ముకొనగా, ఆ సంకులసమరానికి దుర్యోధనుడు వచ్చి తన తమ్ములతో కలుసుకొన్నాడు. దానిని చూచిన 
(ద్రోణుడు వారందరూ సాత్యకిని ఆపగలరు - అన్న బుద్దితో పాండవసేన మొగకు మరల తాను వచ్చాడు. ఆ 
సమయంలో సాత్యకి ఆ కౌరవసేనానుల కందరికీ అనేక రకాలుగా కానవస్తూ, బాణాలతో వారిని బాధిస్తూ ఉండగా, 
దుర్యోధనుడు భయంకరమైన విధంగా (క్రమ్ముకొన్నప్పుడు సాత్యకి (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నగుచు విలు దునిమి తీవ్రా । శుగముల నొంచుటయు నీదు సుతు లెల్లను నా 
మృగపతివిక్రముపై( ద । చుగ నిగిడించిరి ప్రదీప్త సునిశిత శరముల్‌. 4 


ప్రతిపదార్దం: నగుచున్‌= ఆ సాత్యకి నవ్వుతూ; విలు తునిమి= ఆ దుర్యోధనుడి వింటిని (త్రుంచివేసి; తీవ్ర+ఆశుగములన్‌= 
వాడి అయిన బాణాలతో; నొాంచుటయున్‌= బాధించగా; నీదు సుతులు+ఎల్లన్‌= నీ కొడుకు లంతా; ఆ మృగపతి విక్రముపైన్‌= 
ఆ సింహపరాక్రముడిమీద; ప్రదీప్త= మండుతున్న; సునిశిత= వాడి అయిన; శరముల్‌= బాణాలను; తజచుగన్‌= వరుసగా; 
నిగిడించిరి= ప్రయోగించారు. 


తాత్పర్యం: సాత్యకి నవ్వుతూ దుర్యోధనుడి విల్లు (త్రుంచివేసి, వాడి అయిన బాణాలతో అతడిని నొప్పించాడు. 
నీ కుమారులందరూ సింహవి(క్రముడైన సాత్యకిమీద మండే వాడిబాణాలను ప్రయోగించారు. 


క. _ చిక్కువడక సాత్యకి యొ । క్కొక్కరు నయిదయిదు దృఢ మహోగ్రాస్తములన్‌ 
స్రుక్కించి యెనిమిదిటం బే । రుక్కున నక్కురునృపాలు నొడలం గ్రుచ్చెన్‌. 42 


ప్రతిపదార్థం: సాత్యకి చిక్కుపడక= సాత్యకి కష్టపడకుండా; ఒక్కొక్కరు= కౌరవకుమారులు ఒక రొకరు; అయిదు+అయిదు= 
ఐదు ఐదుగా; దృఢ, మహా+ఉ(గ్ర+అస్త్రములన్‌= చేవగల భయంకరమైన బాణాలతో; స్రుక్కించి= బాధపెట్టి; పేరు+ఉక్కునన్‌= 
పెద్దబలంతో; ఎనిమిదిటన్‌= ఎనిమిది బాణాలతో; ఆ+కురున్నపాలు= ఆ సుయోధనుడి; ఒడలన్‌ (గ్రుచ్చెన్‌= ఒంటిమీద 
గుచ్చాడు. 

తాత్పర్యం: సాత్యకి సంకటపడకుండ ఆ కౌరవులను ఒక్కొక్కరిని భయంకరమైన ఐదుబాణాలతో బాధించి, 
దుర్యోధనుడి ఒంటిమీద ఎనిమిది బాణాలను పెనుబలంతో (గ్రుచ్చాడు. 


ఉ. అంతట. బోక రత్నమయ మైన భుజంగ పతాక గూల్చియ 
త్యంత రయంబుమై ధనువు నశ్వచయంబును సూతుమేను నిం 
తింతలు వ్రయ్యలై పడగ నేసిన బెగ్గిలి తేరు డిగ్గి భూ 
కాంతుండు వాటి సేన కలంగంబడి మయ నతండు నవ్వంగన్‌. 43 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 439 


ప్రతిపదార్థం: అంతటన్‌+పోక= ఆ మాత్రంతోనే ఆగకుండా (దుర్యోధనుడి శరీరాన్ని బాణాలతో ([గ్రుచ్చటంతోనే); రత్షమయము+ఐన= 
రత్నాలు తాపిన; భుజంగ పతాకన్‌= సర్బకేతనాన్ని; కూల్చి= పడగొట్టి; అత్యంతరయంబుమైన్‌= మిక్కిలి వేగంగా; ధనువున్‌= 
వింటిని; అశ్చచయంబును= గుర్రాలను; సూతుమేనున్‌= సారథి శరీరాన్ని; ఇంత+ఇంతలు= చిన్న చిన్న; (వ్రయ్యలు+ఐ= 
ముక్కలుగా; పడంగన్‌= (క్రిందపడగా; ఏసినన్‌= కొట్టగా; బెగ్గిలి= భయపడి; భూకాంతుండు= రాజు (దుర్యోధనుడు); సేన= 
తన సైనికులు; కలంగన్‌+పడి= చీకాకుపడి; ('మైోయన్‌= అరవగా; అతండు= ఆ సాత్యకి; నవ్వంగన్‌= నవ్వుతూ ఉండగా; తేరు 
డిగ్గి= తేరు దిగి; పాటెన్‌= పరుగెత్తిపోయాడు. 


తాత్పర్యం: అంతటితో ఆగకుండ సాత్యకి రత్నాలు తాపిన భుజంగ పతాకాన్ని పడగొట్టి, వేగంగా వింటిని, 
గుర్రాలను, సారథి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చీల్ళి పడగొట్టగా, సుయోధనుడు భయపడి, తేరు దిగి తన 
సైన్యాలు కలకలంతో శబ్దంచేస్తూ ఉండగా, సాత్యకి నవ్వుతూ ఉండగా, - పరుగెత్తిపోయాడు. 


వ. ఇట్లు వాటి చిత్రసేను నరదం బెక్కె నక్కోలాహలం బాలించి కృతవర్మ తనరథంబు రయంబున నద్దెసకుం 
బఅపంబనిచియురవడి నరుగుదెంచినం గని శినిపుంగవుండును నిజస్యందనంబు సమ్ముఖంబు సేయించె; 
నయ్యిరువురుం గొఅివి గొజివిం దాంకిన తెజంగునం దలపడి యొండొరులపై6 బ్రచండ బాణంబులు 
పరంగించుచుం బోరునెడ జనార్దనానుజుండు హార్దిక్యు నతిక్రమించి. తడ 


ప్రతిపదార్థం: (సుయోధనుడు) ఇట్టు పాజి= ఈ ప్రకారం పరుగెత్తి; చిత్రసేను అరదంబు+ఎక్కెన్‌= చిత్రసేనుడి తేరుమీదికి 
ఎక్కాడు; ఆ+కోలాహలంబు ఆలించి= ఆ కలకలాన్ని విని; కృతవర్మ; తన రథంబున్‌= తన తేరును; రయంబునన్‌= వేగంగా; 
ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; పజపన్‌= తోలగా; పనిచి= చేసి; ఉరవడిన్‌= వేగంగా; అరుగుదెంచినన్‌= రాగా; కని= చూచి; 
శినిపుంగవుండును= శిని వంశంలో (శ్రేష్టడును (సాత్యకి); నిజస్యందనంబును= తన తేరును; సమ్ముఖంబు చేయించెన్‌= కృతవర్మ 
తేరుకు ఎదురుగా పోనిచ్చాడు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు (సాత్యకి, కృతవర్మలు); కొజవి కొజవిన్‌ తాంకిన తెణంగునన్‌= 
మంటలతో నున్న కొరవి ఒకదాని నొకటి తాకినట్టుగా; తలపడి= ఎదుర్కొని; ఒండొరులపైన్‌= ఒకరిపై నొకరు; ప్రచండ 
బాణంబులు= తీవ్రమైన బాణాలను; పరంగించుచున్‌+పోరు+ఎడన్‌= వేస్తూ యుద్ధం చేసేటప్పుడు; జనార్హన+అనుజుండు= 
జనార్హనుడి తోబుట్టు వైన సాత్యకి; హార్దిక్యున్‌= కృతవర్మను; అతి(క్రమించి= మిగిలి. 


తాత్పర్యం: ఈ విధంగా సుయోధనుడు పరుగెత్తి చిత్రసేనుడి తేరుమీదికి ఎక్కాడు. ఆ కలకలాన్ని విన్న కృతవర్మ 
తన తేరును ఆ దిక్కుకు తరుముకొని వచ్చాడు. ఆ ఉరవడిని చూచి, సాత్యకి తన తేరును కృతవర్మ తేరుకు 
ఎదురుగా పోనిచ్చాడు. ఆ ఇద్దరూ కొరవి - కొరవి తాకినట్టుగా తలపడి, ఒకరిమీద ఒకరు భయంకరమైన బాణాలను 
వేసుకొంటూ యుద్ధం చేసేటప్పుడు, సాత్యకి కృతవర్మను మించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హయములను సూతు నొంచి శరాసనంబు€ । ద్రుంచి మెజుంగులు వెరి(గిన దొడ్డనార 
సంబు మే నుచ్చిపో నేయ. జచ్చినట్ల ।; మూర్చ వోయి మోశాళులు మోవంబడియె. 45 


ప్రతిపదార్థం: హయములను= గుర్రాలను; సూతున్‌= సారథిని; నొంచి= బాధించి; శరాసనంబును= వింటిని; త్రుంచి= ముక్కలు 
చేసి; మెణుంగులు= కాంతులు; పెరింగిన= ఎక్కువైన; దొడ్డ నారసంబు= పెద్ద వాడి అయిన బాణాన్ని; మేను+ఉచ్చిపోన్‌= శరీరాన్ని 
దూసుకొని పోగా; ఏయన్‌= కొట్టగా; చచ్చినట్టు+అ మూర్చపోయి= చచ్చినట్టు మూర్చపోయి; మోకాళులు మోవన్‌+పడియెన్‌= 
మోకాళ్ళు తన్ను మోయగా పడిపోయాడు(అనగా కుదించుకు పడిపోయాడు). 


440 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: సాత్యకి కృతవర్మ గుర్రాలను చంపి, సారథిని బాధపెట్టి, వింటిని ముక్కలుచేసి, తళతళలాడే వాడి 
అయిన పెద్దబాణం అతడి శరీరాన్ని చీల్చుకొని పోయేటట్టు కొట్టగా అతడు చచ్చినట్టు మూర్చపోయి తన 
మోకాళ్ళమీద కుదియ పడ్డాడు. 


వ. _ ఇత్తెజంగునం దేరిపయి6గూలిన కృతవర్మం దెగియెన కాందలంచి ధనంజయుం గలయం దమకించి సాత్యకి 
యక్కడం బోవ నా భోజపతి దెప్పిజి సన్నద్ధుండై మరలి చని యెప్పటి నెలవున నిలిచి యనిలతనయ 
ప్రముఖుల కడ్డపడినం జూచి యాచార్యుం డచ్చోటి కతనిం జాలించి శౌర్యధుర్యుం డగు నా శినివరుం డట 
సనుట సైరింపం జాలక రయంబున. 46 


ప్రతిపదార్థం: ఈ+తెజింగునన్‌= ఈ విధంగా; తేరిపయిన్‌= తేరుమీద; కూలిన= పడిన; కృతవర్మన్‌= కృతవర్మను; తెగియెన 
కాన్‌+తలంచి= చనిపోయినాడనే తలచుకొని; ధనంజయున్‌= అర్జునుడిని; కలయన్‌= చేరగా; తమకించి= తొందరపడి; సాత్యకి 
అక్కడ పోవన్‌= సాత్యకి ఆ చోటకు పోగా; ఆ భోజపతి= ఆ భోజరాజైన కృతవర్మ; తెప్పిటి= తేరుకొని; సన్నద్దుండు+ఐ= 
సిద్దంగా; మరలి చని= తిరిగి పోతూ; ఎప్పటి నెలవునన్‌= ఎప్పటిచోటున; నిలిచి= నిలబడి; అనిల తనయ ప్రముఖులకున్‌= 
భీమాది ముఖ్యమైన వారికి; అడ్డపడినన్‌= అడ్డంపోగా; చూచి; ఆచార్యుండు= ద్రోణుడు; ఆ+చోటికిన్‌= ఆ యుద్దభూమికి; అతనిన్‌ 
చాలించి= అతడిని ఆపి; శౌర్యధుర్యుండు= వీరవరుడు; అగు= అయిన; ఆ శినివరుండు= ఆ సాత్యకి; అట చనుట= ఆ 
దిక్కునకు పోవటం; సైరింపన్‌+*చాలక= ఓర్వలేక; రయంబునన్‌= వేగంగా. 


తాత్పర్యం: ఈ విధంగా తేరుమీద పడిపోయిన కృతవర్మను చనిపోయాడని భావించిన సాత్యకి, అర్జునుడిని 
చూడటానికి తొందరపడుతూ పోగా, కృతవర్మ తెప్పరిల్లి లేచి ఎప్పటి మాదిరిగా భీమాదులకు అడ్డుపడగా చూచి, 
(ద్రోణాచార్యుడు ఆ చోటి కతడిని నిలిపి, వీరవరుడైన సాత్యకి ధనంజయుడి దిక్కునకు పోవటం ఓర్వలేక 
మిక్కిలివేగంతో (తరువాతి పద్యంతో అన్యయం). 


క. మగుడ. జనియాల గి నిశితము । లగు నారాచములు మూట నతని నుదుట బె 
ట్టుగ నాటిన. ద్రిశిఖరయుత । నగము క్రియం బొలిచె నతండు నరవరముఖ్యా! 47 


ప్రతిపదార్థం: నరవరముఖ్యా!= ల్డ్‌ రాజ(శ్రేష్టుడా! (ఓ ధృతరాష్ష్ట్రా!); మగుడన్‌+చని= తిరిగి వెళ్ళి; ఆగి= ఆపి; నిశితములు+అగు= 
వాడి అయిన; నారాచములు= తీవ్రమైన బాణాలు; మూయటన్‌= మూడింటిని; అతని నుదుటన్‌= అతడి నెన్నుదురులో; బెట్టుగన్‌= 
దట్టంగా; నాంటినన్‌= (గ్రుచ్చగా; అతండు= ఆ సాత్యకి; త్రిశిఖర యుత నగము [క్రియన్‌= మూడు కొండ కొమ్ములతో ఉన్న 
కొండవలె (త్రికూటాచలంవలె); పొలిచెన్‌= ఒప్పినాడు. 


తాత్పర్యం: ఓ రాజా! (ద్రోణాచార్యుడు సాత్యకిని ఆపి, వాడి అయిన మూడు బాణాలను అతడి నెన్నుదుటిలో 
నాటాడు. అప్పుడు సాత్యకి శిఖరాలు మూడింటితో కూడుకొన్న కొండవలె ఒప్పాడు. 
విశేషం: అలం: ఉపమ. 


వ. ఆ రథికవరుండును గురునిపై6 గ్రూర నారాచంబులు నిగుడించె; నిట్లు దొడంగి యయ్యిరువురు నొండొరు 
శరజాలంబులు వారించుచు€. దురంగంబుల యంగంబుల రుధిరంబులు పూరించుచు సారథుల 
నొప్పించుచు మేనుల వాలమ్ముల గుప్పించుచు నసదృశంబు లగు కరలాఘవంబులు సదృశంబులుగా 
బోరునప్పుడు. 48 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డృడ1 


ప్రతిపదార్థం: ఆ రథికవరుండు= ఆ రథిక(శ్రేష్పుడు (సాత్యకి); గురునిపైన్‌= 'ద్రోణాచార్యుడి మీద; [క్రూరనారాచంబులు= వాడి 
అయిన బాణాలను; నిగుడించెన్‌= పరచాడు (వేశాడు); ఇట్టు= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరును 
(ద్రోణసాత్యకులు); ఒండొరు శరజాలంబులు= ఒకరొకరి బాణాల గుంపును; వారించుచున్‌= అడ్డుకొంటూ; తురంగంబుల= 
గుర్రాల; అంగంబులన్‌= శరీరాలమీద; రుధిరంబులు= నెత్తురులు; పూరించుచున్‌= నింపుతూ; సారథుల నొప్పించుచున్‌= 
సారథులను బాధిస్తూ; మేనులన్‌= ఒడళ్ళమీద; వాలు+అమ్ములన్‌= వాడి బాణాలను; గుప్పించుచున్‌= కురిపిస్తూ: అసదృశం 
బులు+అగు= సాటిలేని; కరలాఘవంబులు= చేతివాటాలు; సదృశంబులుగాన్‌= సమానంగా; పోరునప్పుడు; యుద్దం చేసేటప్పుడు. 


తాత్పర్యం: ఆ సాత్యకి కూడ దద్రోణుడిమీద వాడిబాణాలను ప్రయోగించాడు. ఆ ఇద్దరూ పూనుకొని ఒకళ్ళొకళ్ళ 


బాణాలను తప్పుకొంటూ, గుర్రాల మేనులు నెత్తురుతో నింపుతూ, సారథులను బాధిస్తూ ఒడళ్ళమీద వంకర 
అయిన వాడి బాణాలు కురిపిస్తూ సాటిలేని చేతివాటాలతో సమానంగా యుద్దం చేస్తూ ఉన్నప్పుడు. 


మ. ధనురాచార్యుండు కేశవానుజు ధనుర్దండంబు ద్రుంచెన్‌; గదం 
గొని వైచెన్‌ వది నాత డగ్గురు6 డెడం గ్రూరంపు భల్లంబునం 
దునుమం గ్రక్కున నొండు విల్లు గొని యాదోర్దర్పదుర్దాంతు మై 
ఘనబాణంబుల నొంచె నించె నత. డాకాశంబు గర్జాధ్వనిన్‌. ఉం 


ప్రతిపదార్థం: ధనుః+ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; కేశవ+అనుజు ధనుర్షండంబున్‌= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి యొక్క 
వింటి దబ్బను; (త్రుంచెన్‌= (త్రుంచివేశాడు; ఆతండు= సాత్యకి; గదన్‌+కొని= గదను తీసికొని; వడిన్‌= త్వరగా; వైచెన్‌= 
కొట్టాడు; ఆ+గురుండు= ఆ (ద్రోణాచార్యుడు; ఎడన్‌= సందుచూచి; [క్రూరంపు= తీవ్రమయిన; భల్లంబునన్‌= బల్లెంతో; 
తునుమన్‌= (త్రుంచగా (ఆ గదను టత్రుంచగా); [గ్రక్కునన్‌= వేగంగా; ఒండు విల్లు కొని= ఇంకొక వింటిని తీసికొని; ఆ 
దోర్దర్చ= ఆ భుజబల గర్వమునందు; దుర్దాంతు= అణచటానికి వీలుకాని బలంకలవాడియొక్క; మైన్‌= ఒంటిని; 
ఘనబాణంబులన్‌= గొప్ప బాణాలతో; అతండు= ఆ సాత్యకి; నొంచెన్‌= బాధించాడు; గర్జాధ్వనిన్‌= సింహగర్జనంతో; ఆకాశంబు 
నించెన్‌= ఆకాశాన్ని పూరించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు సాత్యకి వింటి దబ్బను విరిచాడు. వెంటనే సాత్యకి గదతీసి, ఆచార్యుడిమీద వేశాడు. 
ఆయన అదనుచూచి వాడి బల్లెంతో ఆ గదను ముక్కలు చేశాడు. సాత్యకి వెంటనే మరొక విల్టు ఎత్తి భుజ 


బలగర్వంలో అణచటానికి సాధ్యంకాని ఆచార్యుడి మేనిమీద గొప్ప బాణాలు (గ్రుచ్చి, బాధించి, ఆకాశమంతా 
ప్రతిధ్వనించేటట్టు సింహగర్జన చేశాడు. 


ఆ. _ అలిగి గురుండు శక్తి నడరింప నది విధి । ప్రేరణమున. జేసి తేరు దాశె. 

గాని యతనిం దాంక6 గానద యతండు త । ద్దాహుశాఖ నొంచె. బటుశరమున. 50 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అలిగి= కోపించి; శక్తిన+అడరింపన్‌= శక్తి అనే ఆయుధాన్ని (సాత్యకిమీదకు) వేయగా; 
అది= ఆ శక్తి విధిప్రేరణమునన్‌+చేసి= దైవవిలాసంతో; తేరుతాశెన్‌+*కాని= తేరు తాకింది కాని; అతనిన్‌+తాంకన్‌+కానదు+అ= 
సాత్యకిని తాకలేకపోయింది; అతండు= ఆ సాత్యకి; తద్చాహుశాఖన్‌= అతడి శాఖ వంటి చేతులను; పటుశరమునన్‌= తీవ్రబాణంతో; 
నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్పర్యం: (ద్రోణాచార్యుడు కోపంతో సాత్యకిమీద శక్త్యాయుధాన్ని వేశాడు. అది దైవవిధి కారణంగా సాత్యకిని 
తాకకుండా అతడి తేరును తాకింది. సాత్యకి తీవ్రమైన బాణంతో ద్రోణుడి భుజాన్ని నొప్పించాడు. 


డ్తడ్త2 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. నొంచినం గోపించి. 51 
తాత్పర్యం: నొప్పించగా కోపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ చాపాచార్యుండు సాత్యకి । చాపము దునుమాడి సూతు సమ్మూర్దితు6 గా 

నేపారియేయ రథ్య । వ్యాపారము దాన నడపి యతఈ. డని సేసెన్‌. 52 
ప్రతిపదార్థం: చాపాచార్యుండు= ధనురాచార్యుడు; సాత్యకి చాపమున్‌= సాత్యకి వింటిని; తునుమాడి= త్రుంచి (ముక్కలు 
చేసి; సూతున్‌= సారథిని; సమ్మూర్భితున్‌+కాన్‌= మూర్చపోయిన వానినిగా; ఏపారి ఏయన్‌= మిగిలి కొట్టగా; అతండు= ఆ 
సాత్యకి; రథ్యవ్యాపారము= సారథి రథికుల పనిని; తాను+అ నడపి= తానే చేసి; అని చేసెన్‌= యుద్దం చేశాడు. 
తాత్పర్యం: (ద్రోణాచార్యుడు సాత్యకి విల్దును త్రుంచాడు. సూతుడిని మూర్చపోగొట్టాడు. కాని, సాత్యకి తానే 
సారథిగాను, రథికుడుగాను రెండు పనులను చేస్తూ యుద్ధం చేశాడు. 


వ. ఆలోన నతని రథచోదకుండు తెలిసిన నెలమిం బొంది. 53 


ప్రతిపదార్దం: ఆలోనన్‌= ఆ లోగా; అతని రథచోదకుండు= సాత్యకి సారథి; తెలిసినన్‌= తేరుకొనగా; ఎలమిన్‌= పొంది; 


సంతసించి. 
తాత్పర్యం: అంతలోనే తన సారథికి స్పృహ రాగా సంతసించి. 


క. _ బలువిడి బహుభంగుల ను । జ్వల శరములఈ బోరి పోరి శైనేయుండు బె 
ట్టిలం బడ సారథి నేసినం । దొలంగంగా. బజిచె ద్రోణుతురగములు వెసన్‌. 54 


ప్రతిపదార్థం: శ్రైనేయుండు= సాత్యకి; బలువిడిన్‌= శీఘ్రముగా; బహుభంగులన్‌= అనేకరకాలుగా; ఉజ్జల= ప్రకాశించే; 
శరములన్‌= బాణాలతో; పోరి పోరి= యుద్ధంచేసి చేసి; సారథిన్‌= (ద్రోణుడి) సారథిని; ఇలన్‌= భూమిమీద; పడన్‌= పడగా; 
బెట్టు= గట్టిగా; ఏసినన్‌= కొట్టగా; (ద్రోాణుతురగములు= (ద్రోణుడి గుర్రాలు; వెసన్‌= త్వరగా; తొలంగంగాన్‌= తొలగి పోగా 
(యుద్ధంనుండి తప్పుకొని పోవునట్టు); పజచెన్‌= పరుగెత్తినవి. 


తాత్పర్యం: సాత్యకి అనేక విధాలుగా, శీఘ్రంగా, వెలిగే బాణాలతో యుద్ధం చేసి, తీవ్రంగా సారథిని నేల పడగొట్టగా 
(ద్రోణుడి గుర్రాలు యుద్ధరంగం నుండి తొలగి ఆవలికి పరుగెత్తాయి. 


ఆ. _ అచటి రాజలోక మగ్గురు నరదంబు । సనిన దిక్కుసనుచు సంభ్రమమున 
నాంగి కొనుండు పట్టుం డలుపుం డేయు€ డ । శ్వముల ననంగ౦ దెరలె సైన్యసమితి. 55 


ప్రతిపదార్థం: అచటి రాజలోకము= అక్కడి రాజసమూహం; ఆ+గురునరదంబు= ఆ గురుడి తేరు; చనిన దిక్కు 
పోయినదిక్కుకు; చనుచున్‌= పోతూ; సంభ్రమమునన్‌= తొందరతో; ఆంగికొనుండు= ఆపండి; పట్టుండు= పట్టుకొనండి; 
అదలుపుండు= బెదిరించండి; అశ్చములన్‌+ఏయుండు= గుర్రాలను కొట్టండి; అనంగన్‌= అనగా; సైన్యసమితి= సైన్యసమూహం; 
తెరలెన్‌= పరుగెత్తింది. 


తాత్పర్యం: (సాత్యకి విజ్బంభణానికి) అక్కడి రాజులు (ద్రోణుడి తేరు పోయిన దిక్కుకు త్వర త్వరగా వెళ్ళుతూ 
(ఆయనను) ఆపండి, పట్టుకొనండి, బెదిరించండి, గుర్రాలను పడగొట్టండి - అనగా సైన్యసమూహం పరుగెత్తింది. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డడ3 


వ. ఇవ్విధంబున నిజరథంబు విఫల మనోరథం బై పోయిన నదియ పోకగా బోయి సన్నద్దుం డై సముద్ధతం 
బైన పాంచాల బలంబుచేతం గలంగు తనమూశకలం బురికొలిపికొని కుంభసంభవుం డవష్టంభ 
విజంభణంబున సేనాముఖంబునం బొలిచి నిలిచె; నిత్తెజింగున ద్రోణ కృతవర్మ దుర్యోధనాదులగు జెట్టి 
జోదుల బెట్టు వజచి చిటునవ్వొాలయ సాత్యకి సారథితో ని ట్లనియె. 56 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; నిజరథంబు= తన తేరు; విఫల మనోరథంబు+ఐపోయినన్‌= ఫలింపని కోరిక 
గలదై; అదియ పోకగాన్‌ పోయి= అదే పోకగా పోయి; సన్నద్దుండు+ఐ= యుద్దానికి తయారయి; సముద్ధతంబైన= గర్వంతో 
ఉన్న; పాంచాల బలంబులచేతన్‌= పాంచాల దేశపు సైన్యం వలన; కలంగు= చీకాకుపడే; తనమూంకలన్‌= తన సైన్యాలను; 
పురికొలిపికొని= హెచ్చరిస్తూ (ప్రేరేపిస్తూ); కుంభసంభవుండు= (ద్రోణాచార్యుడు; అవష్టంభ= గర్వంయొక్క; విజ్బంభణంబునన్‌= 
అతిశయంతో; సేనాముఖంబునన్‌ పొలిచి= సేనమొగంలో కానవచ్చి; నిలిచెన్‌= నిలిచాడు; ఈ+తెజంగునన్‌= ఈ ప్రకారంగా; 
'రోణ= ద్రోణుడు; కృతవర్మ దుర్యోధన+ఆదులు= కృతవర్మ, దుర్యోధనుడు మొదలగువారు; అగు జెట్టిజోదులన్‌= (శ్రేష్టలయిన 
మేటి వీరులను; బెట్టు పజచి= మిక్కిలి బాధించి, తరిమి; చిజునవ్వు+ఒలయన్‌= చిరునవ్వు కలుగగా; సాత్యకి; సారథితోన్‌; 
ఇట్టు+అనియెన్‌= తన సూతుడితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఈ విధంగా తన తేరు వ్యర్థమై - పోయినదే పోకగా పరుగెత్తి పోగా యుద్దానికి సిద్ధమైన పాంచాల సేనచేత 
చికాకు పడుతూ ఉన్న తన సైన్యాన్ని (ప్రేరేపించి ద్రోణాచార్యుడు గర్వంతో సేన మొదట నిలిచాడు. సాత్యకి, ద్రోణ 
కృతవర్మ దుర్యోధనాదులయిన వీరులను తరిమికొట్టి, చిరునవ్వు నవ్వుతూ తన సారథితో ఈ విధంగా అన్నాడు. 


క. _ “ఇక్కడ గృష్టుల తేజము, । నక్కడం బవమాననందనాది జనుల పే 
రుక్కును గెలిపించె మనల; । జిక్కక వెడలితిమి శత్రుసేనలచేతన్‌. 57 
ప్రతిపదార్థం: ఇక్కడ= ఈ చోట; కృష్ణుల తేజము= కృష్ణార్జునుల శౌర్యం; అక్కడన్‌= ఆ చోట; పవమాన నందన+ఆది జనుల 


పేరు+ఉక్కును= భీమసేనుడు మొదలయిన మనుష్యుల గొప్పశక్తి; మనలన్‌ గెలిపించెన్‌= మనలను గెలిపించినది; శత్రుసేనలచేతన్‌= 
శత్రుసేనల చేతికి; చిక్కక= చిక్కుకోకుండా; వెడలితిమి= బయటపడ్డాము. 


తాత్పర్యం: '“శ్రీకృష్ణార్జునుల శౌర్యం ఇక్కడా, భీమాది జనుల పెనుబలం అక్కడా మనలను గెలిపించింది. 
శత్రుసేనల చేతికి దొరకకుండా తప్పించుకొని బయటపడ్డాము.' 


వ. అని పలికి యర్జునుం డున్న దిక్కునకు రథంబు రయంబునం బఅపం బంచిన వాండును నట్ల చేయ 
విమలాశ్వవేగంబునం జారు భీషణం బగు నత్తేరు నీ వారికి దుర్నిరీక్ష్యంబై నభంబున భానురథంబు 
సనుచందంబున. 58 

ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; అర్జ్హునుండు+ఉన్న, దిక్కునకున్‌= అర్జునుడు ఉన్నవైపు; రథంబు= రథాన్ని; 
రయంబునన్‌= వేగంగా; పజపన్‌= పోనిమ్మని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాండును= సారథికూడా; అట్టు+అ+చేయన్‌= ఆ విధం 
గానే చేయగా; విమల+అశ్వవేగంబునన్‌= తెల్లనిగుర్రాలవేగంతో; చారు భీషణంబు+అగు= అందంగానూ, భయంకరంగానూఉన్న; 
ఆ+తేరు= ఆ రథం; నీ వారికిన్‌= నీ పక్షంవారికి (కౌరవవీరులకు); దుర్నిరీక్ష్యంబు+ఐ= చూడటానికి శక్యం కానిదై; నభంబునన్‌= 
ఆకాశంలో; భానురథంబు= సూర్యరథం; చను= వెళ్ళే; చందంబునన్‌= విధంగా. 


తాత్పర్యం: అని చెప్పి, (సాత్యకి) అర్జునుడి వైపు తన తేరును శీఘ్రంగా తోలుమని సారథికి ఉత్తర్వు చేశాడు. 
వాడు (సారథి) సుందరం, భయంకరం అయిన, ఆ తేరును తోలాడు. కౌరవసేనకు ఆ రథం తెల్లని అశ్యాల 
వేగంతో ఆకాశంలో సూర్యరథంవలె చూడటానికి శక్యం కానిదై తోచింది. 


డ్తేర్తుడ శ్రీమదాంధ్ర నుహాభారతము 


సుదర్భనుం డనురాజు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట (సం. 7-94-6) 
క. _ అరుగంగ సుదర్శనుం డను । ధరణీపతి యడ్డపడియె దర్ప మలర న 
య్యిరువురు€ బెనంగుటయు న । చ్రెరువుం గావించె నచటి సేనల కెల్లన్‌. 59 


ప్రతిపదార్హం: అరుగంగన్‌= (సాత్యకి ఆ విధంగా) వెళ్ళగా; సుదర్శనుండు+అను ధరణీపతి= సుదర్శను డనే రాజు; 

అడ్డపడియెన్‌= అడ్డుపడ్డాడు; ఆ+ఇరువురున్‌=ఆ ఇద్దరూ (సుదర్శన సాత్యకులు); దర్పము+అలరన్‌= గర్వం వికసించగా; 
యి యి యి యలు 

పెనంగుటయును= పోట్టాడగా; అచటి సేనలకున్‌+ఎల్లన్‌= అక్కడ ఉన్న సేనలకంతా (ఇరువాగులవారికి); అచ్చెరువు 

కావించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించింది. 


తాత్పర్యం: (సాత్యకి వెళ్ళుతూ ఉండగా) సుదర్శను డనేరాజు అతడికి అడ్డుపడ్డాడు. ఆ ఇద్దరూ గర్వాతిశయంతో 
చేసిన పెనగులాట రెండు ప్రక్కల సైన్యాలకూ ఆశ్చర్యం కలిగించింది. 


వ. _ అట్టి యెడ నమ్మహీనాథుండు. 60 
తాత్పర్యం: ఆ సమయంలో ఆ సుదర్శను డనే రాజు. 


క. పలు తునియలు సేయుచు. దూ । పుల దనదెస. జేరనీక పోర శినివరుం 
డలిగి తురగముల సారథి । నిలంగూల్ది తదుత్తమాంగ మేడ్తెలి నజకెన్‌. 61 


ప్రతిపదార్థం: పలు తునియలు చేయుచున్‌= అనేక రకాలుగా ముక్కలు చేస్తూ; తూపులు= బాణాలు; తనదెసన్‌= తన దిక్కుకు; 
చేరన్‌+-ఈక= చేరనీయకుండా; పోరన్‌= యుద్దం చేయగా; శినివరుండు= సాత్యకి; అలిగి= కోపించి; తురగములన్‌= గుర్రాలను; 
సారథిన్‌= సూతుడిని; ఇలన్‌= భూమిమీద; కూల్చి= పడగొట్టి; తద్‌+ఉత్తమ+అంగమున్‌= అతడి తలను; ఏడ్తెజన్‌ నజకెన్‌= 
పరా[క్రమంతో త్రుంచాడు. 

తాత్పర్యం: సాత్యకి వేసే బాణాలను తనదగ్గరికి రానీయకుండా ముక్కలు ముక్కలు చేస్తూ యుద్ధం చేసే సరికి, 
సాత్యకి కోపించి, అతడి గుర్రాలనూ, సారథినీ పడగొట్టి భయంకరంగా అతడి తలను త్రుంచాడు. 


వ. నథఅకి నిజసారథిం జూచి. 62 
తాత్పర్యం: (సుదర్శనుడి) తలను నరికివేసి, తన సారథిని చూచి. 


క.  “గురు€ డను జలనిధి. గడచితి; ।; నొరులు దలంపంగ నాకు నులిగాలువ లీ 
నరపతుల సరకు గొన నీ । వరదము సననిమ్ము నేటి యని కలయకుమీ! ॥ 63 
ప్రతిపదార్థం: గురుండు+అను జలనిధిన్‌= గురువనే సముద్రాన్ని; కడచితిన్‌= దాటాను; ఒరులు= ఇతరులు; నాకున్‌; 


తలంపంగన్‌= ఆలోచింపగా; నులిగాలువలు= పిల్లకాలువలు; ఈ నరపతులన్‌= ఈ రాజులను; సరకుగొనన్‌= లెక్కపెట్టను; 
నీవు; అరదము చననిమ్ము= తేరును పోనిమ్ము; నే6టి అనికిన్‌= ఈ దినం యుద్దానికి; అలయకుమీ!= అలసిపోవద్దు! 


తాత్పర్యం: గురువైన (ద్రోణు డనే సముద్రాన్ని దాటిన నేను, పిల్లకాలువల వంటి ఈ ఇతర రాజులను లెక్కచేయను. 
నీవు తేరును తోలుము. ఈనాటి యుద్దానికి కలతపడవద్దు.' 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డశ్ష5 


వ. అనవుడు వాండు నగుచు 'నీ విక్రమంబునకు నా వెరవు సంగడంబు గాదె! సంగరంబున నేమి సేయుదు? 
నెవ్వని పై దేరు నడపుదు?' ననిన విని శినివరుండు వివ్వచ్చుచేతం జచ్చిన కరితురగ నరనికాయంబుల 
తిట్టలు సూపి 'యజ్ఞాడం దేరు వజిఫు; మదె గాండీవగుణ చండనాదంబు వీతెంచుచున్న యది; నేడు 
పాండవ మధ్యముం డిచ్చిన ధనుర్విద్యా విలాసంబు మెజియను బాండుసూనుల కేను జేయు భక్తి స్నేహంబులు 
నెథిపను వలయు; నా కడంక గని కురువిభుం డిరువురు ఫల్గునులను బుద్దికలంగు నట్లు సేసెద' నని పలుకు 
నవసరంబున నద్దిసం గాంభోజ యవన సైన్యంబు లతని కద్దపడం గడంగిన నవ్వీరుండు గుణంబు సారించి 
యబ్దలంబువలనికి దేరు వజపించి. 64 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; వాండు= సాత్యకి యొక్క సారథి; నగుచున్‌= నవ్వుతూ; నీ విక్రమంబునకున్‌= నీ శౌర్యానికి; 
నా వెరవు= నా నేర్పరితనం; సంగడంబుకాదె!= తోడు కదా! (సాత్యకి శౌర్యానికి సారథి బండితోలు నేర్పరితనం చక్కని స్నేహితుడి 
వంటిదని భావం); సంగరంబునన్‌= యుద్దంలో; ఏమి చేయుదున్‌?= నేనేమి చేయవలెను?; ఎవ్వనిపైన్‌ తేరునడపుదును?= 
ఎవడిమీదకు తేరును తోలవలయును?; అనినన్‌ విని= అనిన సారథి మాటలు విని; శినివరుండు= సాత్యకి; వివృచ్చుచేతన్‌+చచ్చిన= 
అర్జ్హునుడిచేత చనిపోయిన; కరి, తురగ, నరనికాయంబుల= ఏనుగుల, గు[ర్రాల, మానవుల గుంపుల; తిట్టలు= రాశిని (కళేబరాల 
గుట్టలని భావం); చూపి; ఆ+జాడన్‌= ఆ దిక్కునకు; తేరు పఅపుము= తేరును తోలుము; అదె= అదిగో; గాండీవగుణ= 
గాండీవము అల్లెత్రాటి; చండనాదంబు= భయంకరమైన శబ్దం; వీతెంచుచున్న అది= వినవస్తూ ఉన్నది; నేండు= ఈ దినం; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; ఇచ్చిన= నేర్పిన; ధనుర్విద్యా విలాసంబు మెజయను= విలువద్య యొక్క వైళిష్ట్రం ప్రకాశించ 
టానికీ; పాండుసూనులకున్‌= పాండుపుత్రులకు; ఏను= నేను; చేయు భక్తి స్నేహంబులు= చేసే భక్తీ స్నేహమూ; నెజపను వలయున్‌ 
= ప్రదర్శించవలసి ఉన్నది; నా కడంకన్‌+కని= నా పూనికను చూచి; కురువిభుండు= దుర్యోధనుడు; ఇరువురు ఫల్గునులు= 
ఇద్దరు ఫల్గునులు (ఇద్దరు అర్జునులు); అను బుద్ది కలంగునట్టు= అనే తలంపుతో చీకాకు పడేటట్టు, చేసెదన్‌= చేస్తాను; అని= 
అంటూ; పలుకు అవసరంబునన్‌= మాటాడే సమయంలో; అద్దెసన్‌= ఆ వైపున; కాంభోజ యవన సైన్యంబులు= కాంభోజ యవన 
సైన్యాలు; అతనికిన్‌= ఆ సాత్యకికి; అడ్డపడన్‌+కడంగినన్‌= అడ్డం రావటానికి ప్రయత్నించగా; ఆ+వీరుండు= ఆ వీరుడు; గుణంబు 
సారించి= అల్లెత్రాటిని సిద్దంగా లాగి; ఆ+బలంబు వలనికిన్‌= ఆ సైనికులు ఉన్న ప్రక్కకు; తేరు పజపించి= తన రథాన్నితోలించి. 


తాత్పర్యం: సాత్యకి మాటలకు ఆతడి సారథి నవ్వుతూ ం. శౌర్యానికి నా నేర్పరితనం నెచ్చెలికదా! యుద్దంలో 
తేరును ఏ దిక్కుకు ఎవరిమీదకు తోలేది?' అని అడిగాడు. అందుకు సాత్యకి అర్జునుడిచే హతమైన ఏనుగులు, 
గుర్రాలు, సైనికుల కుప్పలున్న దిక్కు చూపి, ఆ దిక్కు తేరు నడపుమన్నాడు. అదిగో భయంకరమైన 'గాండీవజ్యాధ్వని 
వినిపిస్తూ ఉన్నది. అర్జునుడు నేర్చిన ధనుర్విద్యా విలాసాన్ని మెరిపించటానికి, పాండుకుమారుల మీద నా కున్న 
భక్తి విశేషాలు చాటటానికీ, నా ప్రయత్నాన్ని చూచి దుర్యోధనుడు యుద్ధరంగంలో ఇర్వురు అర్జును లున్నారే అని 
కలతచెందటానికి తగినట్టు చేస్తాను.” అని అంటూ ఉండే సమయంలో, కాంభోజ యనవ సైన్యాలు అతడి కడ్డురాగా; 
ఆ వీరుడు తన అల్లె త్రాటిని సారించాడు. ఆ సైనికుల దిక్కుకు తేరుతోలించాడు. 


క. _ నానాస్తంబులు ముందటి | వే నిగుడన్‌ బడలువడిన వీరభటులపై 
నేనుంగుల గుజ్జింబుల | పీనుంగుల మీ6ద దేరు పెలుచం బఖపెన్‌. 65 


ప్రతిపదార్థం: నానాస్త్రంబులు= అనేక రకాలైన బాణాలు; ముందణన్‌= ముందుగా (తమ ముందు); వే నిగుడన్‌= వేగంగా 
(గ్రుచ్చుకోగా; బడలుపడిన= అలసిపోయిన; వీరభటులపైన్‌= వీరులయిన సేనలమీద; ఏనుంగుల= ఏనుగుల; గుర్రంబుల= 
గుర్రాలయొక్క; పీనుంగులమీ6దన్‌= పీనుగులమీదుగా; తేరు= రథాన్ని; పెలుచన్‌= త్వరగా; పజపెన్‌= తోలాడు. 


446 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం:అంతకు మునుపే అనేకా[స్తాలు తమ మీద వేగంగా ([గ్రుచ్చుకోగా అలసిపోయిన వీర సైనికుల మీదుగా, 
ఏనుగుల, గుర్రాల, పీనుగుల మీదుగా త్వరగా తన తేరును తోలించాడు. 


వ.  _ ఇవ్విధంబున వెండియుం గిరాతశకబర్దర పారద యవన ప్రముఖ మ్లేచ్చసేనల రూపడంచి నీ మూంకలు గల. 
గందటీిసి చిత్రవర్మంబు మైచాయగా నారాచంబులు నఖంబులును విల్లు బలుమొగంబును నై బెబ్బులి వోలెం 
బోవం బోవ దుర్యోధన దుశ్శాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్హర్షణ క్రథప్రభృ్యతి రథికనికరంబు 
రభసంబునం బోకు పోకు మను నెలుంగులతో. బిజిందిదెసం దఖిమినం దత్కలకలంబు విని యతండు 
సూతు నాలోకించి. 66 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; వెండియున్‌= ఇంకను; కిరాత, శక, బర్బర, పారద, యవన, ప్రముఖ= 
కిరాత, శక, బర్చ్బర, పారద, యవనులు మొదలగు; మ్రైచ్చసేనల= మ్రైచ్చసైనికుల; రూపు+అడంచి= నాశంచేసి; నీ మూంకలు= 
నీ సేనలు; కలంగన్‌= చికాకుపడగా; తజిసి= దగ్గరకుపోయి; చిత్రవర్మంబు= రంగులున్న కవచం; మైచాయగాన్‌= శరీరపురంగు 
కాగా; నారాచంబులు= వాడిబాణాలు; నఖంబులును= గోళ్ళును; విల్లు బలుమొగంబునున్‌+ఐ= విల్లు బలమైన ముఖం గలదై; 
బెబ్బులిపోలెన్‌= పెద్దపులి మాదిరిగా; పోవన్‌+పోవన్‌= పోగా పోగా; దుర్యోధన, దుశ్తాసన, చి(త్రసేన, వివింశతి, శకుని, దుస్సహ, 
దుర్దర్షణ, క్రథ, ప్రభృతి= ఈ మొదలయిన; రథిక నికరంబు= సేనానుల సమూహం; రభసంబునన్‌= ఆర్భాటంతో; పోకుము 
పోకుము= పోవద్దు పోవద్దు; అను= అనేటటువంటి; ఎలుంగులతోన్‌= గొంతెత్తి పిలిచే శబ్దాలతో; పిజింది దెసన్‌= వెనుకవైపులో; 
తటిమినన్‌= తరుమగా; తత్కలకలంబు విని= ఆ కల్గోలాన్ని విని; అతండు= సాత్యకి; సూతున్‌+ఆలోకించి= సూతుడిని చూచి. 


తాత్పర్యం: కిరాతులు, శకులు, బర్చరులు, పారదులు, యవనులు, - మొదలయిన ఆటవిక సైనికులను నాశనం 
చేసి, నీ సైనికులను చీకాకుపరచి, కవచం రంగులు ఒంటిరంగులుగా, బాణాలు గోళ్ళుగా, విల్లు బలమైన ముఖంగా 
పెద్దపులిమాదిరి పోగా, పోగా, దుర్యోధన దుశ్ళాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్హర్షణ (క్రథులు మొదలైన 
వీరుల సమూహాలు పోకు పోకుమని అదలిస్తూ వెన్నంటి ఆర్భాటంగా తరుముకొని రాగా, ఆ కలకలాన్ని విని 
తన సారథిని చూచి. 


నిశేషం: అలం: ఉపమ. 


క.  'మందగతి. జనుము నావెను । కం దగిలెడు సైన్యజలధి గ్రక్కున శోషిం 
పం దీవ్రశరార్డుల నం । దంద వడిం బజిపి నగుచు నరుగుది మనినన్‌. 67 


ప్రతిపదార్థం: (సారథిని చూచి); మందగతిన్‌= నెమ్మదిగా; చనుము= వెళ్ళుము; నా వెనుకన్‌= నా వెనుకప్రక్క; తగిలెడు= 
తాకేటటువంటి; సైన్యజలధిన్‌= సేనాసముద్రాన్ని; గ్రక్కునన్‌+శోషింపన్‌= వేగమే ఎండిపోయేటట్టు; తీవ్రశర+అర్భులన్‌= వాడి అయిన 
బాణాగ్నులను; అందంద= అక్కడక్కడ; వడిన్‌+పజపి= శీఘ్రంగా; నగుచున్‌= నవ్వుతూ; అరుగుదము+అనినన్‌= వెళ్ళుదాము అనగా. 
తాత్పర్యం: 'నెమ్మదిగా పొమ్ము. నా వెనుక తాకే సేనా సముద్రాన్ని శీఘ్రంగా ఎండిపోయేటట్టు వాడి అయిన 
బాణాలనే అగ్నులను అక్కడక్కడ వ్యాపింపజేసి నవ్వుతూ మనం వెళ్ళుదాము' అనగా. 


నిశేషం: అలం: రూపకం. 


క. _ అతందడట్ల చేయ నబ్దల ।; మతిరయమున నెయిది పొదువ నరిగి కరిచతు 
శృతియు హయత్రిశతియు వసు । మతి గూల్ద్లెను శినివరుండు మద మెలరారన్‌. 68 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డడ 


ప్రతిపదార్థం: అతండు= ఆ సారథి; అట్టు+అ చేయన్‌= ఆ ప్రకారమే చేయగా ఆ+బలము= ఆ కౌరవసైన్యం; అతిరయమునన్‌= 
మిక్కిలివేగంగా; ఎయిది= వెంబడించి; పొదువన్‌= (క్రమ్ముకోగా; శినివరుండు= సాత్యకి; మదము+ఎలరారన్‌= దర్చం 
అతిశయించగా; అరిగి= వెళ్ళి; కరిచతుశ్చతియున్‌= నాలుగు వందల ఏనుగులను; హయ(త్రిశతియున్‌= మూడువందల గుర్రాలను; 
వసుమతిన్‌= భూమిమీద; కూల్చెన్‌= పడగొట్టాడు. 

తాత్పర్యం: సాత్యకి చెప్పిన విధంగానే సారథి తేరు తోలగా, శీఘ్రంగా కురుసేన వేగంగా వెంబడించి (క్రమ్ముకోగా 
- సాత్యకి దర్పాతిశయంతో నడిచి నన్నూరు ఏనుగులను, మున్నూరు గుర్రాలను హతమార్చాడు. 


వ. అంత నిలువక చలంబున నా సేన శైనేయుపై బెట్టు గిట్టె; నట్టియెడ. 69 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక; చలంబునన్‌= మత్సరంతో; ఆ సేన; శ్రైనేయుపైన్‌= సాత్యకి మీద; బెట్టు= 
తీవ్రంగా; కిట్టైన్‌= తాకెను; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో 


తాత్పర్యం: అంతమాత్రంతో నిలువకుండా మత్సరంతో ఆ సేన సాత్యకిమీద తీవ్రంగా దాడిచేసింది; అప్పుడు. 


క. నర తురగ ద్విరద రథో । తృరములలో నతని శరము దాంకనిరూపుం 
బరికించియు. గానం ద । త్వరితత్వంబునకు వేజఐ వర్హన యేలా? 70 


ప్రతిపదార్దం: నర తురగ ద్విరద రథ+ఉత్కరములలోన్‌= చతురంగ బలాలలో (రథగజ తురగ పదాతులలో); అతని శరము= 
సాత్యకియొక్క బాణం; తాంకని రూపున్‌= తగులని ఆకారాన్ని; పరికించియున్‌= పరిశీలించి చూచికూడా; కానన్‌= కానలేనైతిని; 
తత్‌+త్వరితత్వంబునకున్‌= ఆ సాత్యకియొక్క వేగానికి (బాణప్రయోగ లాఘవకక్తికి); వేజ= వేరే; వర్షన+ఏలా?= వర్షించటమెందుకు? 
తాత్పర్యం: (కౌరవుల) చతురంగ బలాలలో సాత్యకి బాణం తగులని శరీరం వెదకి చూచినా కానరాదు. కాబట్టి 
ఆతడి అస్త్రప్రయోగ లాఘవశ్రక్తిని వేరే వర్లించటమెందుకు? 


క. _ '“నరుబాహాస్పురణమునకు । సరి యగు నెక్కు డగు. గాని సాత్యకి భుజ వి 

స్పురణం బల్పము గా' దని । సురనికురుంబంబు పొగడుచుం జూచె నృపా! 71 
ప్రతిపదార్హం: నృపా!= ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ; నరుబాహాస్ఫురణమునకున్‌= అర్జునుడి భుజశక్తి వ్యక్తీకరణానికి; సరి 
అగున్‌+ఎక్కుడగున్‌కాని= సమానమో లేక ఎక్కువో అవుతుంది కాని; సాత్యకి భుజవిస్సురణంబు+ అల్పముకాదు= సాత్యకి భుజశక్తి 
తక్కువైనది కాదు; అని= అంటూ; సురనికురుంబంబు= దేవతాసమూహం; పొగడుచున్‌= కీర్తిస్తూ; చూచెన్‌= చూచింది. 
తాత్పర్యం: ఓ రాజా! “సాత్యకి భుజబలం తక్కువైంది కాదు. అర్జునుడి భుజశక్తికి సమానమో లేక ఒక్కింత 
ఎక్కువో అవుతుంది” అని దేవతాసమూహం పొగడుతూ చూచింది. 


మ. కురుముఖ్యుండును దోడి సైనికులు. బెక్కుల్‌ దూపు లొక్కున్మడిం 

గురియం బిన్నటి నవ్వుతో నతండు తత్మోదండ సూతాశ్వకే 

తురథంబుల్‌ వికలత్వముం బొరయంగా దోర్దర్పదుర్దాంతు. డై 

వెరవుం జేవయు లావునుం దెలిపె నుర్వీనాథ! యా సేనకున్‌. 72 
ప్రతిపదార్హం: ఉర్వీనాథ!= ఓ రాజా! కురుముఖ్యుండును= దుర్యోధనుడును; తోడి సైనికులు= కూడి ఉన్న సేనయు; పెక్కుల్‌ 
తూపులు= పెక్కుబాణాలు; ఒక్కుమ్మడిన్‌ కురియన్‌= ఒక్కసారి (వానవలె) కురియగా; అతండు= సాత్యకి; పిన్నటి నవ్వుతోన్‌= 
చిరునవ్వుతో; తద్‌+ఆ కౌరవుల; కోదండ= విండ్లు; సూత= సారథులు; అశ్చ= గుర్రాలు; కేతు= జెండాలు; రథంబుల్‌= తేరులు; 


448 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వికలత్వమున్‌+పొరయంగాన్‌= ముక్కలు కాగా; దోర్దర్చ= భుజబలంచేత; దుర్దాంతుండు+ఐ= జయించటానికి సాధ్యంకానివాడయి; 
ఆ సేనకున్‌= ఆ కురుసేనకు; వెరవున్‌= ఉపాయాన్ని; చేవయున్‌= శక్తిని; లావును= బలాన్ని; తెలిపెన్‌= తెలియజేశాడు. 
తాత్పర్యం: ఓ రాజా! దుర్యోధనుడు, అతడి వెంట నున్న సైనికులు ఒక్కుమ్మడిగా 'పెక్కుబాణాలు కురిపించారు. 
సాత్యకి చిరునవ్వుతో వారి విండ్లను, సారథులను, గుజ్ఞాలను, పతాకలను, తేరులను, ముక్కలుచేసి, అజేయుడై 
తన భుజబలాన్ని, ఉపాయాన్ని, శక్తిని ఆ సేనకు తెలియజేశాడు. 


వ. అప్పుడు. 73 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. _ కదిసి నరేంద్రుడు సూతుని ।; మదమును దురగముల యుబ్బు మానిచి నిశిత 

ప్రదరముల నతని యంగము । పొదివె శకుని దోడుపడంగ భుజబల మలరన్‌. 74 


ప్రతిపదార్థం: నరేంద్రుండు= సుయోధనుడు; కదిసి= చేరి; సూతుని మదమును= సారథి దర్వాన్ని; తురగముల ఉబ్బున్‌= 
గుర్రాల ఉత్సాహాన్ని; మానిచి= మానివేసి; నిశిత ప్రదరములన్‌= వాడి అయిన బాణాలతో; భుజబలము+అలరన్‌= భుజశక్తి 
వికసించగా; శకుని తోడుపడంగన్‌= శకుని సహాయంకాగా; అతని అంగమున్‌ పొదివెన్‌= అతడి శరీరమును (క్రమ్ముకొన్నాడు. 


తాత్పర్యం: శకుని తనకు సహాయపడగా తన భుజబలం అతిశయించగా దుర్యోధనుడు సాత్యకిని సమీపించి, 
అతని సారథి గర్వాన్ని, గుర్రాల ఉత్సాహాన్ని తగ్గించి వాడి బాణాలతో అతడి శరీరాన్ని కప్పివేశాడు. 


వ. _ పొదివిన నొదవిన కోపంబు నాటోపంబున. 75 
ప్రతిపదార్దం: పొదివినన్‌= కప్పివేయగా; ఒదవిన= కలిగిన; కోపంబు+ఆటోపంబునన్‌= కోపము యొక్క వేగిరపాటుతో 
తాత్పర్యం: అట్టు కప్పివేయగా కలిగిన కోపం యొక్క వేగంతో. 

౮ 


మ. ధరణీనాథ! మురాంతకానుజుండు గాంధారేశు చాపంబునుం 
గురువంశాగ్రణి సూతుకంఠము నతిక్రూరాస్తపాతంబునం 
గరమాశ్చర్యము గా6గ6 ద్రుంచినం దురంగస్తోమ మా మేదినీ 
శ్వరు తే రచ్చటు వాయ నీడ్డికొని పెల్ణంబాటి దుర్వారమై. 76 


ప్రతిపదార్థం: ధరణీనాథ!= ఓ రాజా! (ధృతరాష్ష్రా?); మురాంతక+అనుజుండు= సాత్యకి; గాంధార+ఈశు చాపంబునున్‌= శకుని 
వింటిని; కురువంశ+అ(గ్రణి సూతుకంఠమున్‌= దుర్యోధనుడి సారథికుత్తుకను; అతి క్రూర+అస్త్రపాతంబునన్‌= మిక్కిలి 
తీవ్రమయిన బాణాలను కురిపించటంచేత (వాడి బాణాలను వర్షపాతంవలె వేశాడని భావం); కరము= మిక్కిలి; ఆశ్చర్యముకాగన్‌= 
మిక్కిలి వింత గొల్పేటట్టు; త్రుంచినన్‌= నరకగా; తురంగ స్తోమము= గుర్రాల సమూహం (తేరు గుర్రాలు); ఆ మేదినీశ్వరుతేరున్‌= 
ఆ రాజుతేరును (దుర్యోధనుడి తేరును); అచ్చటు పాయన్‌= ఆ చోటును పాసిపోవటానికి; ఈడ్చికొని= లాగికొని; దుర్వారము+ఐ= 
అడ్డుకొనరానట్టుగా; పాటెన్‌= పరుగెత్తింది. 

తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ! సాత్యకి, శకుని విల్లునూ, దుర్యోధనుడి సారథి కుత్తుకనూ మిక్కిలి 
భయంకరమైన బాణాలతో, చూచేవారు ఆశ్చ్ళర్యపడేటట్టుగా (త్రుంచివేశాడు. దుర్యోధనుడి తేరి గుర్రాలు అతని 
తేరును అడ్డుకొనటానికి వీలులేని విధంగా అక్కడి నుండి లాగి కొని వెళ్ళాయి. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డృడ్షం 


వ. ఇత్తెథింగునం బాటిన. 77 
తాత్సర్యం: ఈ విధంగా పరుగెత్తగా. 
క. _ తమ్ములు దొరలును నేపథటి ; యమ్మనుజాధిపునిపజ్జ కరుగుటయును సై 

న్యమ్ము వెజచజచి విచ్చిన । నెమ్మది. దన యరుగు దెస శినిప్రభు. డరిగెన్‌. 78 
ప్రతిపదార్థం: తమ్ములున్‌= తన తమ్ములును; దొరలును= నాయకులును; ఏపు+అటి= శక్తి ఉడిగి;ి ఆ+మనుజ+అధిపుని 
పజ్జకున్‌= ఆ రాజు ప్రక్కకు; అరుగుటయును= వెళ్ళగా; సైన్యమ్ము= సేన; వెజచజచి= భయపడి; విచ్చినన్‌= విడి పోగా; శిని 
'ప్రభుండు= సాత్యకి; తన అరుగుదెసన్‌= తాను వెళ్ళే దిక్కుకు; నెమ్మదిన్‌= నెమ్మదిగా; అరిగెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: (దుర్యోధనుడి) తమ్ములు, సేనానులు బలం ఉడిగి దుర్యోధనుని కౌరవసైన్యం భయపడి ప్రక్కకు 
వెళ్ళగా చెల్లాచెదరైపోగా, సాత్యకి తాను వెళ్ళుతున్న వైపు వెళ్ళాడు. 
వ. అనిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. 79 
ప్రతిపదార్థం: ఆంబికేయుండు= అంబికయొక్క కుమారుడు, ధృతరా్ష్రుడు 
తాత్పర్యం: అనగా సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు: 


క. _ 'పులికి- బసులు వాటిన క్రియ । నలవుం జలము సిగ్గు విడిచి య ట్లొక్కని కో 

ల్తల కోర్వక విజిగిన పు । త్రుల నే మని విందు నేను రోయక యింకన్‌? 80 
ప్రతిపదార్థం: పులికిన్‌ పసులు పాటిన [క్రియన్‌= పులిని చూచి పశువులు పర్వెత్తినట్టుగా; అలవున్‌= బలమును; చలమున్‌= 
పట్టుదలను; సిగ్గున్‌= సిగ్గును; విడిచి= వదలివేసి; అట్టు= ఆ మాదిరిగా; ఒక్కని= ఒకనియొక్క; కోల్తలకున్‌= ఎదురు దాడికి; 
ఓర్వలేక= ఓపలేక; వితిగిన= ఓడిపోయిన; పుత్రులను= కొడుకులను (గురించి); ఇంకన్‌= ఇకమీదట; ఏను= నేను; రోయక= 
అసహ్యించుకోకుండా; ఏమని విందున్‌?= ఏమి గొప్పగా వినగలను? 
తాత్పర్యం: 'ఒక్కడి బాణాలకు ఆ విధంగా పులిని చూచి పరుగెత్తే పశువులమాదిరి సిగ్గూ, బిడియమూ, పట్టుదలా, 
బలమూ వదలి పరుగెత్తిన కురు కుమారుల ఓటమికి అసహ్యపడకుండా ఇంకా ఏమని వినగలను? 
క. అనుడు నత. డవ్విభుని కి | ట్లను “నీవును నగ్రసుతుండు నవినయములు సే 

సినం బాటిల్లిన యాపద । వినకుండ6గ వశమె? మీందు విను తెలియంగన్‌. 81 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అతండు= ఆ సంజయుడు; ఆ విభునికిన్‌= ఆ ధృతరా్ర్రుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; నీవును+అ(గ్రసుతుండును= నీవూ, నీ పెద్దకొడుకూ (దుర్యోధనుడును); అవినయములు= నీతిమాలిన పనులు; చేసినన్‌= 
చేయగా; పాటిల్లిన= కలిగిన ఆపద= కష్టాన్ని; వినకుండంగన్‌ వశమె?= వినకపోవటానికి సాధ్యమా?; తెలియంగన్‌= స్పష్టంగా 
(తెలిసేటట్టుగా); మీందు విను= ఆ పై కథను వినుము. 
తాత్పర్యం: సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు. “నీవూ నీ పెద్దకొడుకూ చేసిన అవినీతివలన కలిగిన 
ప్రమాదాలను వినకుంటే ఎలా? ఆ మీద జరిగిన కథను వినుము. 


విశేషం: ఈ పద్యంలో సంజయుడు ఈ కలుగుతూ ఉన్న ప్రమాదాలను ధృతరాష్ట్ర దుర్యోధనుల అవినీతి ఫలితాలుగా 
తెలియజెప్పాడు. 


శ50 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అట్లు గాసి యై కోపించి నీ కొడుకు పురికొల్ప నంబష్ట టేంకణ పారద ప్రముఖ దేశంబుల బలంబులు 
దుశ్యాసన పురస్సరంబుగా రయంబునం జని సాత్యకిం జుట్టుముట్టిన నా జెట్టిమగండు నిజభుజ 
విక్రమాటోపంబునకుం బాటవంబు దలకొల్పిన. 82 


ప్రతిపదార్థం: అట్టు గాసి ఐ= ఆ విధంగా కష్టపడి; కోపించి= కోపం చేసికొని; నీకొడుకు= నీ కొడుకైన దుర్యోధనుడు; పురికొల్పన్‌= 
ప్రేరేపించగా; అంబస్ట్క టేంకణ, పారద ప్రముఖ= ఈ పేర్చుగల; దేశంబుల బలంబులు= దేశాల సైన్యాలు; దుశ్చాసన 
పురస్సరంబుగాన్‌= దుశ్చాసనుడిని ముందుపెట్టుకొని; రయంబునన్‌+చని= శీఘ్రంగా వెళ్ళి; చుట్టుముట్టినన్‌= చుట్టూ క్రమ్ముకోగా; 
ఆ జెట్టిమగండు= వీరశ్రేష్టుడు; నిజభుజ విక్రమ+ఆటోపంబునకున్‌= తన భుజబల విజ్బంభణానికి; పాటవంబు తలకొల్పినన్‌= 
నైపుణ్యం పూనిక కలిగించగా. 

తాత్పర్యం: నీ సైనికులు, కుమారులు ఓడిపోగా, కోపంతో నీ కొడుకు దుర్యోధనుడు పురికొల్పగా, అంబస్ట 
టేంకణ, పారద మొదలైన దేశాల సైన్యాలు దుశ్ళాసనుడిని ముందుంచుకొని వేగంగా సాత్యకిని చుట్టుముట్టగా, 
సాత్యకి, తన భుజబల విజృంభణానికి నైపుణ్యాన్ని కల్పించి పోరు సాగించాడు. 


మ. విటిగెం బెక్కురథంబు; లొక్క మొగి నుర్విం గూలె శుండాలముల్‌; 
దజిచై రాలె దురంగమావయవ సంతానంబు; లింతింత లై 
కుజుకుల్‌ గట్టి భటాంగకంబులు రణక్షోణిం బ్రవాహంబు లై 
పఅచెన్‌ నెత్తురు భూతకోటి విహరింపం బ్రస్తుతింపన్‌ సురల్‌. 83 


ప్రతిపదార్థం: విజిగెన్‌+పెక్కురథంబులు= పెక్కుతేర్చు విరిగినవి; ఒక్క మొగిన్‌= ఒక్కవరుసగా; శుండాలముల్‌= ఏనుగులు; 
ఉర్విన్‌+కూలెన్‌= భూమిమీద పడ్డాయి (అనగా చనిపోయాయి); తురంగమ+అవయవ, సంతానంబులు= గుర్రాల శరీరపు భాగాలు; 
తటుచై= విస్తారంగా; రాలెన్‌= రాలిపోయాయి. (అనగా పడిపోయాయి); భట+అంగకంబులు= సైనికులయొక్క శరీరాలు; 
ఇంతింతలు+ఐ= చిన్న చిన్న ముక్కలుగా; కుణుకుల్‌+కట్టెన్‌= రాశులు కట్టాయి (కుప్పలుగా అయినవి); రణక్షోణిన్‌= 
యుద్దభూమిలో; భూతకోటి= పిశాచాల సమూహం; విహరింపన్‌= తిరగగా; సురల్‌ ప్రస్తుతింపన్‌= దేవతలు కీర్తించగా; నెత్తురు= 


రక్తము; 'ప్రవాహంబులు+ఐ+పజుచెన్‌= ప్రవాహంగా పారింది. 


తాత్పర్యం: సాత్యకి భుజాటోపానికి అనేక రథాలు విరిగిపోయాయి, ఏనుగులు ఒక వరుసగా భూమిమీద 
కూలాయి; గు(ర్రాల శరీరాలు చిన్న ముక్కలై విస్తారంగా నేలరాలాయి, భటుల శరీరాలు యుద్దరంగంలో 
రాసిపోసినట్టయ్యాయి, నెత్తురు ప్రవహిస్తూ ఉండగా, పిశాచసమూహం విహరించగా, దేవతలు కీర్తించగా 
(సాత్యకి యుద్ధం సాగింది). 


దుశ్తాసనుండు సాత్యకితో యుద్ధంబు సేసి పాణీపోవుట (సం. 7-97-29) 


క. రోషమున దుస్ససేనుండు । పాషాణప్రథన నిపుణ పార్వతికతతిన్‌ 

భీషణముగ. గవియింప జి । గీషం బొదువుటయు. జూడ్మి- గెంపారంగన్‌. 84 
ప్రతిపదార్థం: దుస్స్పసేనుండు= దుశ్ళాసనుడు; రోషమునన్‌= రోషంతో; పాషాణ ప్రథన నిపుణ= రాళ్ళ యుద్ధంలో నేర్చరులైన; 
పార్వతిక తతిన్‌= కొండజాతివారిని; భీషణముగన్‌= భయంకరంగా; కవియింపన్‌= ఆ(క్రమింపచేయగా; జిగీషన్‌= జయేచ్చతో; 
పొదువుటయున్‌= (క్రమ్ముకొనుటయు; చూడ్కి= తన చూపు; కెంపారంగన్‌= ఎర్రబడగా (అనగా కోపం కలుగగా). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ51 


తాత్పర్యం: దుశ్చాసనుడు కోపంతో రాళ్ళ యుద్ధంలో నేర్చరులైన కొండజాతివారిని భయంకరంగా ప్రేరేపించాడు. 
జయాశతో వారు (క్రమ్ముకోగా సాత్యకి చూపు ఎర్రబడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ శినివరు. డాటా లెల్లను । దునియలుగా నేయ మగిడి తొరంగుచు నవి వై 
చినవారిన నొప్పింప6గ । గనుకని నమూ విచ్చి. గౌరవనాథా! 85 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ కురురాజా!; శినివరుండు= సాత్యకి; ఆ జాలు+ఎల్లను= ఆ రాళ్ళన్నిటిని; తునియలుగాన్‌+ఏయన్‌= 
ముక్కలు చేయగా; మగిడి= మరల; తొరంగుచున్‌= వ్రాలుచూ; అవి= ఆ రాళ్ళు; వైచిన వారిన్‌+అ= వేసినవారినే; నొప్పింపంగన్‌= 
బాధించగా; కనుకని= సంభ్రమంతో (తొట్రుపాటుతో); ఆ+మూంక= ఆ సైన్యం; విచ్చెన్‌= విరిసిపోయింది. 


తాత్పర్యం: ఓ రాజా! సాత్యకి ఆ రాళ్ళ నన్నింటిని ముక్కలు చేయగా, అవి తిరిగి రాళ్ళు వేసిన వారిపైకి వెళ్ళి 
బాధించగా, ఆ సైన్యం భయంతో విచ్చిపోయింది. 


తే. _ విచ్చుటయు నంటందాంకి యవ్వీరుం డంప । వెల్లి. దేల్చిన వెగడంది పెల్లగిల్లి 
యధిప! దుశ్మాసనుండు మొదలైన యోధ । గణము లెల్లను ద్రోణుని కడకు. బఅచె. 86 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; విచ్చుటయున్‌= విడిపోవుటయు; అంటన్‌+తాంకి= తాకునట్టుగా దగ్గరై; ఆ+వీరుండు= ఆ 
సాత్యకి; అంపవెల్లిన్‌= బాణప్రవాహంలో; తేల్చినన్‌= తేల్చగా; వెగడు+అంది= భయపడి; పెల్లగిల్లి= లేచి; దుశ్చాసనుడు మొదలైన 
యోధగణములు+ఎల్లను= దుశ్తాసనుడు మొదలైన యుద్ధవీరులసమూహాలన్నీ; ద్రోణుని కడకున్‌= (ద్రోణుడి దగ్గరకు; పజుచెన్‌= 
పరుగెత్తెను. 


తాత్పర్యం: ఓ రాజా! వీరుడయిన ఆ సాత్యకి విచ్చిపోయిన సైన్యాన్ని అంటదాకి బాణప్రవాహంలో తేల్చగా భయపడి 
లేచి దుశాసనుడు మొదలైన వీరులసమూహాలన్నీ (ద్రోణుడి దగ్గరకు పరుగెత్తటం జరిగింది. 


వ. _ ఇవ్విధంబునం దన చేరువకుం జనిన యా దుశ్శాసనునిం గనుంగొని మున్ను శైనేయు చన్నదెసం బుట్టిన 
యక్కోలాహలం బాకర్ణించుచున్న యగ్గురుం డి ట్లనియె. 87 


ప్రతిపదార్హం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; తన చేరువకున్‌= తన దగ్గరకు; చనిన= పోయిన; ఆ దుశ్చాసనునిన్‌+కనుంగొని= 

ఆ దుశ్ళాసనుడిని చూచి; మున్ను= ఇదివరకు; శ్రైనేయు చన్నదెసన్‌= సాత్యకి వెళ్ళిన దిక్కులో; పుట్టిన= కలిగిన; ఆ+కోలాహలంబు= 

ఆ కలకలాన్ని; ఆకర్షించుచున్న= వింటూ ఉన్న; ఆ+గురుండు= ఆ 'ర్రోణుడు; ఇట్లు+అనియెన్‌= ఈ ప్రకారంగా అన్నాడు. 
౯ లా 


తాత్పర్యం: తన దగ్గరకు చేరిన దుశ్చాసనుడిని చూచి, అంతకుముందే సాత్యకి పోయిన దిక్కులో కలిగిన కలకలాన్ని 
వింటూ ఉన్న ద్రోణుడు ఇట్టా అన్నాడు: 
క. _ *'ఏమి యువరాజ విభునకు । సేమమె? సైంధవుని నేమి సేసె నరుండు? నీ 

వేమిటి కి ట్లీరథిక । స్తోమముతో విథిగి? తెందు6 జొచ్చెద వింకన్‌? 88 
ప్రతిపదార్థం: ఏమి= ఏమి; యువరాజ విభునకు సేమమె?= యువరాజైన దుర్యోధనుడు క్షేమంగా ఉన్నాడా?; నరుండు= 
అర్జునుడు; సైంధవునిన్‌= సైంధవుడిని; ఏమి చేసెన్‌?= ఏమి చేశాడు?; నీవు= నీవు (దుశ్చాసనా! నీవు); ఏమిటికిన్‌= ఏ కారణంగా; 


ఇట్టు= ఈ విధంగా; రథికస్తోమముతోన్‌= సేనానుల వరుసతో; విజిగితి= ఓడిపోయావు?; ఇంకన్‌ ఎందున్‌ చొచ్చెదవు?= ఇంక 
ఎక్కడికి పోతావు? 


52 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “ఏమయింది? యువరాజైన దుర్యోధనుడు క్షేమమా? అర్జునుడు సైంధవుడిని ఏమి చేశాడు? నీవు 
ఈ విధంగా ఈ వీరుల సమూహంతో కూడ ఎందుకు ఓడిపోయావు? ఇం కెక్కడికి పోతావు? 
క. _ అడుకులు ది న్నట్లగునే? । కడుపున గుట్టెత్తినపుడు గడు. బఅచితి నాం 

డొడ లెటుంగక పాండుసుతుల । నుడిగి మడుగ వలసె; నిప్పు డొక సాత్యకిచేన్‌. 89 
ప్రతిపదార్థం: కడుపునన్‌= కడుపులో; కుట్టు+ఎత్తినపుడు= నొప్పి కలిగినప్పుడు; అడుకులు= అటుకులు; తిన్నట్టు+అగునే?= 
తిన్నవిధంగా జూతుందా?; నాండు= వెనుక; ఒడలు+ఎయుింగక= ఒళ్ళు తెలియక; పాండుసుతులన్‌= పాండు కుమారులను; 
కడున్‌= మిక్కిలి; పజచితి= కష్టపెట్టావు; ఇపుడు= ఈ సమయంలో; ఒక సాత్యకిచేన్‌= ఒక సాత్యకి వలన; ఉడిగి= కష్టపెట్టబడి; 
మడుగ వలసెన్‌= అణగిపోవలసి వచ్చింది. 
తాత్పర్యం: కడుపు కుట్టినపుడు అటుకులు తిన్నట్టుగా వెనుక పాండవులను కష్టపెట్టావు. ఇపుడు ఒక్క సాత్యకి 
చేత కష్టపెట్టబడి అణిగిపోవలసి వచ్చింది. 

యు అ 
విశేషం: అలం: నిదర్శన. 
వ. _ భీమార్జునుల బారినుండి యేమి గాం గలవా€ డ?” వని పలికి యలుక వొడమిన నంత నిలువక. 90 
ప్రతిపదార్థం: భీమా+అర్జ్హునుల, బారినుండి= భీమార్జునుల వలన కలిగే ప్రమాదం నుండి; ఏమి,కాన్‌+కలవాండవు= ఏ మౌతావు?; 
అని; పలికి; అలుక+పొడమినన్‌= కోపం కలుగగా; అంత= అంతటితో; నిలువక= ఆగక 
తాత్పర్యం: భీమార్జ్దునులచేత చిక్కి ఏ మౌతావో అని, కోపంతో (ద్రోణుడు అంతతో ఆగక 
చ. 'మజచితె యా సభన్‌ భువనమాన్య గుణోత్తర యాజ్ఞసేని నీ 

పఅచిన పాటు. బాండవుల. బల్మ్కిన పల్కులు? నా.టి క్రొవ్వు నే 

డ్రెజియును నెందు€ బోయె? రణధీరుల వారల నల్ల. జేసి సి 

గ్గథి తుది; నిట్టు లైతి; తగు నక్కట! తియ్యన గావె ప్రాణముల్‌? 91 
ప్రతిపదార్దం: ఆ సభన్‌= ఆ సభలో (జూదమాడిన సభలో); భువనమాన్య గుణోత్తర= లోకంలో గౌరవించదగిన గుణవిశేషములు 
కలిగిన ఆమెను; యాజ్ఞసేనిన్‌= ద్రౌపదిని; నీ పజచినపాటు= నీవు కష్టపెట్టిన విధము; ఆ సభన్‌= ఆ సభలో; పాండవులన్‌= 
పాండవులను; పల్కిన పలుకులు?= ఆడినమాటలు?; మటుచితె?= మరిచావా?; నాంటి (క్రొవ్వు= అప్పటి పొగరుయొక్క; 
ఏడ్తెజయును= ఆ గొప్పతనం; ఎందున్‌+పోయెన్‌?= ఇప్పు డెక్కడికి పోయింది?; రణధీరులన్‌= యుద్దవీరులను; వారలన్‌= 
పాండవులను; అల్లన్‌+చేసి= కోపింప చేసి; సిగ్గు+అటి= సిగ్గువీడి; తుదిన్‌= చివరకు; ఇట్టులు+ఐతి= ఈ విధంగా అయ్యావు 
(ఈ భంగపాటు పడ్డావు); తగున్‌= తగి ఉన్నది; అక్కట!= అయ్యో!; ప్రాణముల్‌= ప్రాణాలు; తియ్యన కావె!= తీపి కదా! 
తాత్పర్యం: ఆ సభలో లోకమాన్య గుణోత్తర అయిన (ద్రౌపదిని అవమానపరచిన విషయం, పాండవులను పలికిన 
మాటలు మరిచావా? అప్పటి కొవ్వు, దర్పం ఇప్పు డెక్కడికిపోయాయి? యుద్ధవీరులైన వారికి కోపం కలిగించి, 
సిగ్గువీడి తుదకు ఇట్టయ్యావు. అయ్యో! పాపం! ప్రాణాలు తీపే కదా! 
ఆ. _ బ్రతుక దలంచితేని బాండునందనులకు । నింక నైనం బుడమి యిచ్చునట్లు 

గాంగ నన్నతోడం గార్యంబు. జెప్పు మ । వ్వెడంగు భీష్ము బుద్ది వినక చెడియె! 92 


ప్రతిపదార్థం: బ్రతుకన్‌+తల.ితేని= బ్రతికి ఉండటానికి ఇష్టముంటే; పాండునందనులకున్‌= పాండుకుమారులకు; ఇంకన్‌+ఐనన్‌= 
ఇప్పటికైనా; పుడమి ఇచ్చునట్టుగాంగన్‌= రాజ్యం ఇచ్చేటట్టుగా; అన్నతోడన్‌= నీ అన్న అయిన సుయోధనుడితో, కార్యంబున్‌ 
చెప్పుము= చేయవలసిన పనిని చెప్పుము; ఆ+వెడంగు= ఆ వెర్రివాడు (దుర్యోధనుడు); భీష్ముబుద్దిన్‌= భీష్ముడి సలహాను; వినక= 
వినకుండా; చెడియెన్‌= చెడిపోయాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 453 


తాత్పర్యం: బబ్రతుకుమీద ఆశ ఉంటే ఇప్పటికైనా పాండుకుమారులకు రాజ్యాన్ని ఇచ్చేటట్టుగా, చేయవలసిన పనిని 
మీ అన్నతో చెప్పుము. ఆ అవివేకి భీష్ముడి మాట వినక చెడిపోయాడు. 


వ. ఇట్లు సేయంజాల వైతేని. 93 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చేయన్‌+చాలవు+ఐతి+ఏని= చేయలేని వాడవైతే 
తాత్పర్యం: ఈ విధంగా చేయలేకపోతే. 


క. ఎటు వోవ వచ్చు? నిను ముం । దట నిడుకొని పోరనున్న తగు రాజులనె 

క్కటం దోలెడి సాత్యకి నీ; వట దజుముదు గాక! యొదు6గ నగునే నీకున్‌?” 94 
ప్రతిపదార్థం: ఎటు పోవవచ్చున్‌?= ఎక్కడికి పోదగును?; నినున్‌ ముందటన్‌ ఇడుకొని= నిన్ను ముందుగా పెట్టుకొని; పోరన్‌= 
యుద్ధం చేయగా; ఉన్న= ఉన్నటువంటి; తగురాజులన్‌= తగిన దొరలను; సాత్యకి; ఎక్కట= ఒక్కడుగా; తోలెడి= 
తరుముతున్నాడు; నీవున్‌= నీవు కూడా; అట తజుముదు గాక= ఆ దిక్కులో తరిమి వేయుదువు గాక; నీకున్‌= నీకు; ఒదుంగ 
నగునే?= అణగిపోవచ్చునా? 
తాత్పర్యం: నిన్ను ముందు పెట్టుకొని యుద్దానిక్రై ఉన్న రాజులను సాత్యకి ఒకడే తరుముతూ ఉన్నాడు. నీవు 
కూడ అక్కడ శత్రువులను తరుము. అట్టా తరుమక అణగి పోవచ్చునా?” 


క. అనుటయు నతండు వినియును । వినని చెవులు సేసి మగుడ విక్రమమునకున్‌ 
గొనకొని యేమియు. బలుకక । చనియె శిని ప్రవరుపజ్జ సమరంబునకున్‌. 95 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అతండు= ఆ దుశ్తాసనుడు; వినియును= విన్నప్పుటికినీ; వినని చెవులు చేసి= 
చెవిలో వినబడనట్టుగా నటించి; మగుడన్‌= మరల; విక్రమమునకున్‌= విజ్బంభించటానికి; గొనకొని= పూనుకొని; ఏమియున్‌ 
పలుకక= బదులేమీ చెప్పక; శినిప్రవరు పజ్జన్‌= సాత్యకి దిక్కుకు; సమరంబునకున్‌= యుద్దానికి; చనియెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: (ద్రోణుడి మాటలు విని, విననట్లుగా దుశ్చాసనుడు ఏమీ బదులు చెప్పక సాత్యకి వపు యుద్తానికె 
౮ రూ అ ఆల 
మరల శౌర్యంతో పూనుకొని వెళ్ళాడు. 
వ. తదనంతరంబ యాచార్యుం డవార్యదోర్వీర్యంబు మెజియం దథిమి మెటుంగు వాలమ్ముల వేండిమి 
సూపిన. 96 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబ= ఆ తరువాత; ఆచార్యుండు= (ద్రోణుడు; అవార్య= అడ్డుకొనసాధ్యంకాని; దోః+వీర్యంబు= 
భుజ పరాక్రమము; మెరయన్‌= ప్రకాశించగా; తజిమి= శత్రు సైన్యాన్ని తరుమగొట్టి; మెజుంగు,వాలు+అమ్ముల= మెరుస్తున్నవాడి 
బాణాల యొక్క; వేండిమి= వేడిని; చూపినన్‌= చూపగా 
తాత్పర్యం: ఆ తరువాత ద్రోణాచార్యుడు అడ్డుకొనటానికి వీలు లేని భుజబలం ప్రకాశించగా శత్రుసైన్యాలను 
తరుముతూ - మెరిసే వాడిబాణాల వేడి చూపించగా. 


శా. _ పాండుక్షావరసూను సైన్యములు దర్పం బేదుడున్‌ వీరకే 
తుం డుగ్రంబున దాంకి యగ్గురుని సూతున్‌ నొంచి యేనమ్ము లు 
ద్దండుం డై తను వాడ నేయుటయు నాతం డల్లి దీప్తోజ్వల 
ఛ్చండాస్త్రంబున గూల్టె నా ద్రుపదసంజాతున్‌ మహోదగ్రతన్‌. 97 


శీర్‌డ్తీ శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పాండుక్ష్మావరసూను సైన్యములు= పాండురాజు కుమారుని సేనలు; దర్పంబు+ఏదుడున్‌= గర్వం నళించగా; 
వీర కేతుండు= వీరకేతుడనేవాడు; ఉ(గ్రంబునన్‌= కోపంతో; తాంకి= తలపడి; ని+గురుని= ఆ ద్రోణుడిని; సూతున్‌= సారథిని; 
నొంచి= నొప్పించి; ఏను+అమ్ములు= ఐదు బాణాలు; ఉద్దండుండు+ఐ= అతిశయించినవాడై; తను వాడన్‌+ఏయుటయున్‌= 
ఒంటిమీద నాటగా కొట్టటంతో; ఆతండు= (ద్రోణుడు; అల్లి= కోపించి; దీప్త+ఉజ్జలత్‌+చండ+అస్త్రంబునన్‌= ప్రకాశిస్తూ ఉండే 
తీవ్రమయిన బాణంతో; మహా+ఉద(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; ఆ ద్రుపద సంజాతునిన్‌= ఆ (ద్రుపదుడి కుమారుడిని 
(వీరకేతుని); కూల్చెన్‌= చంపాడు. 

తాత్పర్యం: (ద్రోణుడి బాణాల తాకిడికి) (శ్రేష్టుడైన పాండు రాజు కుమారుని సైన్యాలు గర్వాన్ని కోల్పోవగా, 
వీరకేతుడు ఆచార్యుడి సారథిని వాడి బాణాలతో నొప్పించాడు. ఆ ద్రుపదపుత్రుడిని ఆచార్యుడు ప్రకాశించే 
తీవ్రమైన వాడి బాణంతో కూల్చాడు. 


వ. _ ఇట్లు వీరకేతుండు వడినం గినిసి యతని యన్నలుందమ్ములు నగు చిత్రకేతుండును సుధన్వుండును 
జిత్రవర్మయు జిత్రరథుండును ద్రోణురథంబు బాణమయంబు సేసిన నతండు. 98 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వీరకేతుండు పడినన్‌= వీరకేతుడు చనిపోగా; కినిసి= కోపించి; అతని అన్నలున్‌ తమ్ములున్‌= 
వాని అన్నదమ్ములు; అగు= అయిన; చిత్రకేతుండును, సుధన్వుండును, చిత్రవర్మయు, చిత్రరథుండును= ఈ పేరులు కలవారు; 
'రోణురథంబు= ద్రోణుడి తేరును; బాణమయంబు చేసి= బాణాలతో ముంచివేయగా; అతండు= ఆ (ద్రోణుడు. 
తాత్పర్యం: వీరకేతుడు పడిపోగా ఆతడి సోదరులు చి(త్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు అనేవారు 
(ద్రోణాచార్యుడి తేరును బాణాలతో ముంచారు. దాని కాతడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వారల రథ్యంబుల. ద । తృ్యారథులం బొడ వడంచి ధర దొరగించెన్‌ 
వారిశిరంబులు పువ్వు ల । వారణమెయి డుల్టు గంధవహుండుం బోలెన్‌. 99 
ప్రతిపదార్థం: (ఆ ద్రోణుడు) వారల రథ్యంబులన్‌= చిత్రకేతు మొదలగు వారి గుర్రములను; తద్‌+సారథులన్‌= వారి 
సారథులను; పొడవు+అడంచి= నాశంచేసి; ధరన్‌= భూమిమీద; వారి శిరంబులు= ఆ నలుగురి తలలు; పువ్వులన్‌= పూలను; 
అవారణ మెయిన్‌= అడ్డులేక; డుల్చు= రాల్ఫు; గంధవహుండున్‌+పోలెన్‌= వాయుదేవుడి వలె; తొరంగించెన్‌= పడేటట్టు చేశాడు. 
తాత్పర్యం: ఆ (ద్రోణుడు, చిత్రకేతుడు మొదలయిన నల్లురు సోదరులగు(ర్రాలను, సారథులను చంపి, 
అడ్డులేకుండా వాయుదేవుడు పూలను రాల్చినట్టు వారి తలలను భూమిమీద పడేటట్టుచేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుండు గెంజాయ రంజిల్లు కన్నులం గన్నీ రొలుకం గవిసి కుంభసంభవు 
నురంబునం గ్రూర నారాచంబులు నొనిపిన మనమూ.కలు హాహాకారంబు€ లెసంగ నతండు మూర్షిల్లిన 
న ప్పాంచాలవరుండు. 100 
ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో; ఆలోకించి= చూచి; ధృష్టద్యుమ్నుండు; కెంజాయ రంజిల్టు కన్నులన్‌= ఎర్రని రంగుతో 
కూడిన కన్నులతో (కోపంతో); కవిసి= మీదకు దూకి; కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఉరంబునన్‌= రొమ్ముపై; [క్రూరూ 
భయంకరమైన; నారాచంబులు= వాడిబాణాలు; చొనిపినన్‌= చొప్పించగా; మనమూంకలు= మన సైన్యాలు; హాహాకారంబులు= 
దుఃఖసూచకమైన హాహా అను శబ్దాలు; ఎసంగన్‌= అతిశయించగా; అతండు= ద్రోణుడు; మూర్చిల్లినన్‌= మూర్చపోగా; 
ఆ+పాంచాలవరుండు= ఆ పాంచాల దేశీయులలో మొనగాడు (ధృష్టద్యుమ్నుడు). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 455 


తాత్పర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ సన్నివేశాన్ని చూచి, ఎర్రబారిన కన్నులనుండి కన్నీరు కారుస్తూ. 
కుపితుడై (ద్రోణాచార్యుడిని ఎదుర్కొని, అతడి వక్షంమీద (క్రూరమైన బాణాలను నాటాడు. ఆ దెబ్బకు 
ఆచార్యుడు మూర్చిల్హాడు. మన సేనలు హాహాకారాలు చేశాయి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 
తే. పలకయును వాలునుం గొని యలఘుజవము । మెఖజియ నేలకు లంఘించి మెజుంగు మెజచి 

నట్లు సని తల గోయుట కప్పళించి । యెగిరె నగ్గురు తేరిపై నేపు మెజియ. 101 


ప్రతిపదార్థం: పలకయును= డాలును; వాలునున్‌+కొని= కత్తిని తీసికొని; అలఘు జవము= గొప్పవేగం; మెజయన్‌= ప్రకాళించగా; 
నేలకున్‌= భూమిపైకి; లంఘించి= దూకి; మెజు6గు= మెలజుపు; మెజుచినట్టు= వెలిగేటట్టుగా; చని= వెళ్ళి; తలకోయుటకున్‌= 
(ద్రోణుడి తల నరకుటకు; అప్పళించి= ప్రయత్నించి; ఆ+గురుతేరిపైన్‌= ఆ గురుడి తేరుమీదకు (ద్రోణుడి తేరు మీదకు); 
ఏపు మెజయన్‌= దర్చం ్రకాశించగా; ఎగిరెన్‌= ఎగశాడు. 


తాత్పర్యం: (ధృష్టద్యుమ్నుడు) కత్తిని, డాలును తీసికొని సాటిలేని శక్తితో ప్రకాశిస్తూ భూమిపైకి దూకి, మెరుపు 
మెరసినట్టు (క్షణంలో) వెళ్ళి, ద్రోణుడి తల నరికే ప్రయత్నంతో దర్శంతో అతడి తేరుమీదకు ఎగిరాడు. 


వ. _ అంతటం దెలిసి యాచార్యుండు ధైర్యధురంధరుండై యెదురు గదియంబడినప్పటికి సాధనంబు లగు 
జేనకొలంది తూపుల నతని నొప్పించినం గడుందురులు గఅిచిన వెగడు పడునట్లు మొగతిరిగి యా 
ద్రుపదనందనుండు నిజస్యందనంబునకు వచ్చి విల్లు గొని పెల్లేసిన. 102 


ప్రతిపదార్థం: అంతటన్‌+తెలిసి= ఆ మీద ఒళ్ళు తెలిసి (మూర్చనుండి తేరుకొని); ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; ధైర్యధురం 
ధరుండు+ఐ= ధైర్యభారమును వహించినవాడై; ఎదురు కదియన్‌+పడిన+అప్పటికిన్‌= ఎదుర్కొన్న ఆ _ సమయానికి; 
సాధనంబులు+అగు= సాధనము లయిన; జేనకొలందితూపులన్‌= జేనెడు పరిమాణం గల బాణాలతో; అతనిన్‌+నొప్పించినన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడిని బాధించగా; కడుందురులు= కందిరీగలు; కజచినన్‌= కుట్టగా; వెగడుపడునట్టు= తల్లడిల్లేటట్టు; మొగ తిరిగి= 
వెను తిరిగి; ఆ ద్రుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; నిజస్యందనంబునకున్‌= తన తేరికి; వచ్చి; విల్దు కొని= వింటిని 
తీసికొని; పెల్టు+ఏసినన్‌= ఎక్కువగా బాణాలు వేయగా. 


తాత్పర్యం: మూర్చనుండి తేరుకొని, ద్రోణుడు ధైర్యంతో ఎదుర్కొనినప్పుడు అప్పటికి చేతి కందిన సాధనాలయిన 
జానెడు పొడవు బాణాలతో ధృష్టద్యుమ్నుడిని బాధించగా, కందిరీగలు కరిచినట్టుగా బాధపడి వెనుతిరిగి, తన 
తేరిమీదకు వచ్చి విల్లందుకొని విస్తారంగా బాణాలు వేయగా. 


విశేషం: అలం: ఉపమ. 
క. గురు€ డతని సూతు. దునుముడు. । దురగములు రథంబు ననికి దొల6గ6€ దిగువ నా 
ధరణీసురోత్తముండు బం । ధుర పాండవ సైన్య సమితి దోలెం బెలుచన్‌. 103 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అతని సూతున్‌= ఆ ధృష్టద్యుమ్నుడి సారథిని; తునుముడున్‌= డత్రుంచగా (చంపగా); 
తురగములు= గుర్రాలు; రథంబున్‌= తేరును; అనికిన్‌= యుద్దానికి; తొలంగన్‌= తొలగిపోయేటట్టు; తిగువన్‌= లాగగా; ఆ 
ధరణీ సుర+ఉత్తముండు= ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు; బంధుర= దట్టమైన; పాండవ= పాండవులయొక్క; సైన్యసమితిన్‌= 
'సేనాసమూహాన్ని; పెలుచన్‌= కోపంతో; తోలెన్‌= తరిమాడు (పశువులను తోలిన విధంగా తరిమాడు). 


456 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి సారథిని చంపాడు. గుర్రాలు తేరును యుద్ధరంగం నుండి తొలగిపోయేటట్టు 
లాగాయి. అప్పుడు ఆ భూసురశ్రేష్టుడు దట్టమైన పాండవ సేనాసమూహాన్ని కోపంతో త్వరగా తరిమివేశాడు. 


క. కలశజుని తెంపు. బెంపును । బలిమియునుం జూచి యపుడు పాండునృప తనూ 
జుల దెస సైనికు లెవ్వరు । నలపు మెఅసి కడంగ6 జాల రైరి నరేంద్రా! 104 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా!; కలశజుని= ద్రోణుడి; తెంపున్‌= సాహసాన్నీ; పెంపును= గొప్పతనాన్నీ; బలిమియునున్‌+*చూచి= 
బలమునూ చూచి; అపుడు= ఆ సమయాన; పాండునృప తనూజుల దెస= పాండురాజు కుమారుల దిక్కు; సైనికులు+ఎవ్వరున్‌= 
ఏ సైనికులూ కూడా; అలవు మెజసి= బలం ్రకాశింపజేసి; కడంగన్‌+చాలరైరి= పూనుకొనలేకపోయారు. 


తాత్పర్యం: (ద్రోణుడి తెంపును, సాహసాన్నీ, బలాన్నీ చూచిన పాండవ సైనికులెవరూ సాహసంతో ద్రోణుడి 
దిక్కుకు వెళ్ళలేకపోయారు. 


వ. _ అట్టి యెడ. 105 
తాత్పర్యం: అటువంటి సమయంలో. 


ఆ. అవ్విధమున. బల్కి యాచార్వ్యు. డట పుచ్చ । నరిగి దుస్ససేను. డాశిని ప్ర 
వీరు. దాకుటయును గౌరవపతి ద్రిగ । ర్తుని బలంబు. బనిచె. దోడువడంగ. 106 


ప్రతిపదార్హం: ఆ+విధమునన్‌= ఆ (ప్రకారంగా; పల్కి= మాటాడి; ఆచార్యుండు+అటపుచ్చన్‌= (ద్రోణాచార్యుడు అటు పంపగా; 
దుస్ససేనుండు= దుశ్శాసనుడు; అరిగి= వెళ్ళి, ఆ శిని ప్రవరున్‌= ఆ శినివంశవీరుడిని(సాత్యకిని; తాకుటయును= 
ఎదుర్కొనటమూ; కౌరవపతి= దుర్యోధనుడు; తోడుపడంగన్‌= సహాయపడగా; (దుశ్చాసనుడికి సహాయంకాగా); త్రిగర్హుని 
బలంబున్‌= త్రిగర్త దేశసైన్యాన్ని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: (సంజయుడు ధృతరాస్ర్రుడితో) ఆ విధంగా చెప్పి, ఇంకా ఇట్టా చెప్పాడు. (ద్రోణాచార్యుడు దుళ్ళాసనుడిని 
సాత్యకిపైకి పంపాడు. ఆ దుళ్ళాసనుడికి సాయంగా దుర్యోధనుడు తత్రిగర్తదేశ సేనను పంపాడు. 


వ. ఆసంశప్తకులలో దండిమగలు మూండువేల రథంబులవారు బెట్టు గిట్టిన నా వృష్టివీరుండు పంచశత ముఖ్య 
రథికులం బంచత్వంబు నొందించి, పెలిచతురంగ బలంబుల నెత్తుట జొత్తిల్లం జేసిన, నా త్రిగర్త సైన్యంబు 
దైన్యంబు నొంది ద్రోణు దెసకుం బజిచినం బోవక యువరాజు శైనేయుతోడ నానానిశిత శరంబుల దురంబు 
సేయ నతండు. 107 


ప్రతిపదార్దం: ఆ సంశప్తకులలో= ఆ సంశప్తక తెగవారిలో; దండిమగలు= మేటి మొనగాండ్రు; మూండువేల రథంబులవారు= 
మూడువేల సంఖ్యగల రథికులు; బెట్టుగిట్టినన్‌= విజృంభించి సమీపించగా; ఆ వృష్టివీరుండు= ఆ యాదవవీరుడు (సాత్యకి); 
పంచశత ముఖ్యరథికులన్‌= అయిదువందల మంది ముఖ్య రథికులను; పంచత్వంబున్‌+ఒందించి= చంపి; పెజు= ఇతర; చతురంగ 
బలంబులన్‌= చతురంగ బలాలను (రథ గజ తురగ పదాతులను); నెత్తుటన్‌= నెత్తురులో; బొత్తిల్లన్‌= మునుగగా; చేసినన్‌= 
చేయగా; ఆ త్రిగర్త సైన్యంబు= ఆ త్రిగర్త దేశపు సేనలు; దైన్యంబున్‌+ఒంది= డిల్లపడి (దీనత్వమును పొంది); ద్రోణుదెసకున్‌= 
(ద్రోణుడున్న దిక్కునకు; పజచినన్‌= తరుమగా; పోవక= పోకుండా; యువరాజు= దుశ్శాసనుడు; శైనేయుతోడన్‌= సాత్యకితో; 
నానానిశిత శరంబులన్‌= అనేకము లయిన వాడిబాణాలతో; దురంబు చేయన్‌= యుద్ధం చేయగా; అతండు= ఆ సాత్యకి. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ57 


తాత్పర్యం: సంశప్తకులలో త్రిగర్త దేశీయులైన మేటి మొనగాండ్రు రథికులు మూడువేలమంది విజ్బంభించి 
మీదికి రాగా, ఆ వృష్టివీరుడయిన సాత్యకి అయిదు వందలమందిని హతమార్చాడు. మిగిలిన చతురంగ 
బలాలను నెత్తుట ముంచాడు. దానితో ఆ త్రిగర్త సైన్యం దీనత్వాన్ని పొంది ట్రోణుడి దెసకు పరుగెత్తిపోయింది. 
అయినా తాను పోకుండా దుశ్నాసనుడు, సాత్యకితో నానా విధాలయిన వాడి బాణాలతో యుద్ధం చేశాడు. 
దానికి సాత్యకి. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుశ్శాసనుండు సాత్యకితో యుద్ధంబు సేసి యోడుట (సం. 7-99-28) 


క. _ ధనువు దునిమి నవ్విన, నీ; తనయుండు పటు శక్తి వైచె. దలంకక యది ప 
ల్తునియలుగఈ జేసె సాత్యకి; । విను మాతం డతని నొండు విలు గొని నొంచెన్‌. 108 


ప్రతిపదార్థం: ధనువు తునిమి= వింటిని త్రుంచివేసి; నవ్వినన్‌= నవ్వగా; నీ తనయుండు= నీ కొడుకు; తలంకక= జంకకుండా; 
పటుశక్తి వైచెన్‌= తీవ్రమయిన శక్ష్యాయుధాన్ని వేశాడు; అది= ఆ శక్తిని; సాత్యకి; పల్‌+తునియలుగన్‌*+చేసెన్‌= అనేకములయిన 
ముక్కలుగా చేశాడు; వినుము= (ఆ మీద) వినుము; అతండు= ఆ దుశ్శాసనుడు; అతనిన్‌= ఆ సాత్యకిని; ఒండు విలు కొని= 
వేరొక వింటిని తీసికొని; నాంచెన్‌= బాధపెట్టాడు. 


తాత్పర్యం: సాత్యకి దుశ్చాసనుడి విల్టును త్రుంచి నవ్వాడు. నీ కొడుకు వెనుకాడక, తీవ్రమయిన శక్తిని వేశాడు. 
దాని నాతడు పెక్కు ముక్కలు చేశాడు. అందు కాతడు వేరొక విల్లును తీసికొని సాత్యకిని బాధించాడు. 


ఆ. _ అలిగి కృష్ణుతమ్ము. డతని చాపంబును । సూతు6 దురగములను గేతనంబు. 
దునిమి సొగయ నేసియును భీమసేను ప్ర । తిజ్ఞ దలంచి చంప దెగక చనియె. 109 


ప్రతిపదార్థం: కృష్ణు తమ్ముండు= సాత్యకి; అలిగి= కోపించి; అతని చాపంబును= దుశ్ళాసనుడి వింటిని; సూతున్‌= సారథిని; 
కేతనంబున్‌= ధ్వజమును (జెండాను); తునిమి= ఖండించి; సొాగయన్‌ ఏసియును= మూర్చిల్టునట్టు కొట్టినప్పటికిని; భీమసేను 
ప్రతిజ్ఞ= భీముడి శపథాన్ని; తలంచి= తలచుకొని; చంపన్‌+తెగక= చంపే సాహసం చేయక; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకి కోపించి దుశ్చాసనుడి విల్దునూ, సారథినీ, ధ్వజాన్నీ పడగొట్టి 
మూర్చపోయేటట్టు చేశాడు. కాని, భీముడి శపథాన్ని తలచుకొని అతడిని చంపటానికి తెగించక వెళ్ళిపోయాడు. 


నిశేషం: పాండవ కౌరవుల జూదానికి తరువాత సభాపర్వంలో దుశ్చాసనుడు (ద్రౌపదిని చాలా నీచంగా అవమానించాడు. ఆ 
సమయంలో భీమసేనుడు రణరంగంలో దుశ్ళాసనుడి గుండెను చీల్చి అందరి ఎదుట అతడి రక్తాన్ని ఆస్వాదిస్తానని ప్రతిజ్ఞ 
చేశాడు. అది సాత్యకి తలపునకు రావటంచేత దుశ్చాసనుడిని చంపక వదలి పెట్టాడు. 


వన. అట ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకి సేనం దజీియం జొచ్చుట యెటింగి సైన్యంబులం బురికొల్పికొని 
ధృష్టద్యుమ్నూది యోధుల ము న్నిడికొని తజిమిన మనవారును మార్మొని పెనంగి రా శ్రైనేయుండును నీ సేన 
బడలువడం జేయుచు మున్నీటం బెను6 జో దథిసి పోవు తెజింగునం బోవుచుండె; నంత నక్కడం 
గవ్వడియును యుగాంత కాలరుద్రుని కైవడి రౌద్రరసమయమూర్తియై తన మునుము మొనల బారి 
సమరుచుండె; మోహరంబు మొగంబున గురుండును గౌొంతేయ బలంబులం బొరిగొనుచుండె; నివ్విధంబున 
నమ్మువ్వురచేతను బ్రజాక్షయం బగుచుండం గురుపతి భరద్వాజు నాజి యరసిపోవవచ్చి యచ్చటం బాండవ 


458 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సైనికుల సంరంభంబు.జూచి యేచి యొక్కరుండును దలకడచి యమ్మొన వనజ వనంబు సొచ్చు వారణంబును 
బోలె.దథియం జొచ్చి భీమసేనుం బదిబాణంబులను, నకుల సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయుల సాయక 
త్రయంబులను, గేకయు లేవురను శరద్వయంబులను ధృష్టద్యుమ్నుని నిరువదింటను శిఖండిని మూంటను 
ధర్మనందనుని నైదు దూపులను నేసి మజియు ననేక తురగ ద్విరద రథనికరంబులం బటు ప్రదర శతంబుల 
నొప్పించె; నప్పుడు. 110 


ప్రతిపదార్థం: అటన్‌= ఆచోట (పాండవుల వైపు); ధర్మజు భీమ నకుల సహదేవులు= ఈ నలుగురును; సాత్యకి; సేనన్‌= 
సునను; తజీయన్‌+చొచ్చుట= సమీపించి (ప్రవేశించటాన్ని; ఎటీంగి= తెలిసి; 'సైన్యంబులన్‌= సేనలను; పురికొల్సికొని= 
ప్రేరేపించుకొని; ధృష్టద్యుమ్న+ఆది యోధులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలయిన వీరులను; మున్ను+ఇడికొని= ముందుంచుకొని; 
తజిమినన్‌= తరుమగా; మనవారును= మన (కౌరవుల) సైన్యం; మార్కొని= ఎదుర్కొని; పెనంగిరి= యుద్ధంచేశారు; ఆ 
శ్రైనేయుండును= ఆ సాత్యకియు; నీ సేనన్‌= నీ సైన్యాన్ని; బడలు వడన్‌+చేయుచున్‌= అలసిపోజేస్తూ; మున్నీటన్‌= సముద్రంలో; 
పెనుబోజు= పెద్ద సొరచేప; తజీసి= దగ్గరకు పోయి; పోవు తెజంగునన్‌= పోయే విధంగా; పోవుచుండెన్‌= పోతూ ఉన్నాడు; 
అంతన్‌= ఆ మీద; అక్కడన్‌= ఆ యుద్ధరంగంలో; కవ్వడియున్‌= అర్జ్హునుడును; యుగాంత కాలరుద్రుని కైవడిన్‌= 
'ప్రళయకాలంలోని కాలరు[ద్రుడి వలె; రౌద్రరసమయ మూర్తి ఐ= రౌద్రరసం మూర్తీభవించిన విధంగా; తన మునుము= తన 
ముందున్న; మొనలన్‌= సైన్యాలను; బారి సమరుచుండెన్‌= నాశము చేయుచుండెను; మోహరంబు మొగంబునన్‌= సేన మొదట; 
గురుండును= ద్రోణుండును; కౌంతేయబలంబులన్‌= పాండవసేనలను; పొరిగొనుచుండెన్‌= హతం చేస్తూ ఉన్నాడు; 
ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; ఆ+మువ్వురచేతను= ఆ ముగ్గురివలన (సాత్యకి, ద్రోణ, అర్జునులచేత); ప్రజాక్షయంబు= 
జననాశం; అగుచుండన్‌= అగుచుండగా; కురుపతి= దుర్యోధనుడు; భరద్వాజునాబి= ద్రోణుడి యుద్ధమును; అరసి పోవచ్చి= 
చూచిపోవుటకు వచ్చి; అచ్చటన్‌+పాండవ సైనికుల సంరంభంబున్‌+చూచి= ఆ చోట పాండవ సేనయొక్క ఆర్భాటాన్ని చూచి; 
ఏచి= విజ్బంభించి; ఒక్కరుండును= ఒక్కడే; తలకడచి= ముందుదాటి; ఆ+మొనన్‌= ఆ సేనలో; వనజవనంబు చొచ్చు= 
తామరకొలనిలో ప్రవేశించే; వారణంబునున్‌ పోలెన్‌= ఏనుగువలె; తజియన్‌+చొచ్చి= దగ్గరకు పోయి; భీమసేనున్‌+పదిబాణంబులను= 
భీముడిని పదిబాణాలతోను; నకుల సహదేవ (ద్రుపద విరాట దద్రాపదేయుల సాయక (త్రయంబులను= నకులుడిని, సహదేవుడిని, 
'ద్రుపదుడిని, విరాటుడిని, ఉపపాండవులను మూడేసి బాణాలతోను; కేకయులు+ఏవురను= కేకయ దేశీయు లయిదుగురను; 
శరద్వయంబులను= రెండు బాణాలతోను; ధృష్టద్యుమ్నుని ఇరువదింటను= ధృష్టద్యుమ్నుడిని ఇరువది బాణాలతోను; శిఖండిని 
మూంటను= శిఖండిని మూడు బాణాలతోను; ధర్మనందనుని ఐదు తూపులను= ధర్మరాజును అయిదు బాణాలతోను; ఏసి= 
కొట్టి; మజీయున్‌= ఇంకనూ; తురగ ద్విరద రథనికరంబులన్‌= గుర్రాలను, ఏనుగులను, తేరులను; పటు= తీవ్రమయిన; 
'ప్రదరశతంబులన్‌= నూర్లకొలది బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్పర్యం: పాండవుల దిక్కు ధర్మజ భీమ నకుల సహదేవులు నలుగురూ సాత్యకి సేనను సమీపించటానికి సేనలను 
పురికొల్పుతూ ధృష్టద్యుమ్నూదులను ముందిడుకొని తరిమారు. అపుడు మనసేనకూ వారికీ తీవ్రమయిన యుద్ధం 
సాగింది. సాత్యకి కౌరవసేన అలసిపోయేటట్టుచేస్తూ సముద్రంలో దూరే సొరచేపవలె ఆ సైన్యంలోకి దూరిపోతూ 
ఉన్నాడు. అర్జును డారంగంలో ప్రళయకాల రుద్రుడివలె, మూర్తీభవించిన రౌద్రరసం మాదిరిగా తన ముందున్న 
మనసేనను నాశంచేస్తూ ఉన్నాడు. సేన మొదటద్రోణుడు కూడా పాండవ సైన్యాన్ని హతమారుస్తూ ఉన్నాడు. ఈ 
ప్రకారంగా సాత్యకి, అర్జున, [ద్రోణులచేత జననాశం అవుతూ ఉన్నది. ద్రోణుడి యుద్దాన్ని చూచి పోవచ్చిన 
దుర్యోధనుడు పాండవుల ఆర్భాటాన్ని చూచి, ఏకాకిగా ఆ సైన్యం తలకడచి తామర కొలనిలో దూకే ఏనుగు మాదిరిగా 
ఎదిరి సైన్యంలోకి వెళ్ళి, భీముడిని పదిబాణాలతోను, నకుల సహదేవ ద్రుపద విరాట ఉపపాండవులను మూడేసి 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శం 


బాణాలతోను, అయిదుగురు కేకయులను రెండేసి బాణాలతోను, శిఖండిని మూటితోను, ధృష్టద్యుమ్నుడిని ఇరువది 
బాణాలతోను, శిఖండిని మూడు బాణాలతోను, ధర్మజుడిని అయిదు తూపులతోను కొట్టి, గుర్రాలను, ఏనుగులను, 
తేరులను వందలకొలది తీవ్రమయిన బాణాలతో బాధించాడు. అపుడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. అతని చాపంబు. గుంతీసుతాగ్రజుండు । నజక6 బెజివారు వొదివిన నుక వారి 

నెల్ల గుంభజు. డమ్ములవెల్లి. దేల్చి; యురవడించి యా సైన్యంబు ను బ్దడంచె. 111 
ప్రతిపదార్దం: అతని చాపంబున్‌= ఆ దుర్యోధనుడి వింటిని; కుంతీ సుత+అ(గ్రజుండు నజకన్‌= కుంతి కుమారులలో 
పెద్దవాడయిన ధర్మరాజు నరుకగా; పెజవారు= ఇతరులు; పొదివినన్‌= (క్రమ్ముకోగా; ఉజక= లెక్కపెట్టక; వారిన్‌+ఎల్లన్‌= 
వారందరినీ; కుంభజుండు= (ద్రోణుడు; అమ్ముల వెల్లిన్‌= బాణాల వెల్టువలో; తేల్చి= తేలజేసి; ఉరవడించి= వేగిరపాటుతో; ఆ 
సైన్యంబు= ఆ సేనయొక్క; ఉబ్బు+అడంచెన్‌= గర్వాన్ని అణచాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడి విల్లును ధర్మరాజు నరికాడు. మిగిలినవారు అతడిని (క్రమ్ముకొన్నారు. అందరను 
(ద్రోణుడు బాణాలవెల్టువలో ముంచెత్తాడు. ఎదిరి సైన్యపు దర్సాన్ని అణచాడు. 


వ. కౌరవపతియు మగిడి యా సైంధవు కడకుం జనియె; దదనంతరంబ కేకయ మహీనాథుండు మార్కొని. 112 


తాత్పర్యం: దుర్యోధనుడు మరల వెనుదిరిగి సైంధవుడి వద్దకు వెళ్ళాడు. తరువాత కేకయరాజు కౌరవసేనను 
ఎదుర్కొని. 


క. _ గురు డెన్ని శరము లేసిన । వెరవున నన్నింటి నన్నివిశిఖంబుల. దా 

మరలిచి బ్రహ్మాస్త్ర పరి । స్పురణము సూపిన దదస్త్రమునన యడంచిెన్‌. 113 
ప్రతిపదార్హం: గురుండు= (ద్రోణుడు; ఎన్ని శరములు+ఏసినన్‌= ఎన్ని బాణాలు ప్రయోగించినప్పటికిని; వెరవునన్‌= ఉపాయంతో; 
అన్నింటిన్‌= అన్ని బాణాలను; అన్ని విశిఖంబులన్‌= అన్ని బాణాలతో; తాన్‌+మరలిచి= తాను త్రిప్పికొట్టి; బ్రహ్మాస్త్ర పరిస్సురణము 
చూపినన్‌= బ్రహ్మాస్త్రపు శక్తిని చూపగా; తద్‌+అస్త్రమునన= ఆ బాణముతోనే; అడంచెన్‌= నశింపజేశాడు. 
తాత్సర్యం: (ద్రోణుడు వేసిన బాణాలన్నింటిని కేకయరాజు అన్ని విధాలుగా తిప్పికొట్టి, అతడు ప్రయోగించిన 
(బ్రహ్మాస్త్ర శక్తిని తన (బ్రహ్మాస్త్రంతో అణచాడు. 


క. _ మథఖియు నతని మెయి బాణము । లజువది గిజిగొలుప నా బృహత్‌ క్షత్రుం దే 
డెలి సూతు నొంప నాతం । డటిముటి నారాచతతుల నవ్విభు€ బొదివెన్‌. 114 

ప్రతిపదార్దం: మజియున్‌= ఇంకను; అతని మెయిన్‌= అతడి శరీరంలో; బాణములు= ములుకులు; అయువది గిటిగొలుపన్‌= 
అరవై చుట్టుకొనేటట్టు చేయగా; ఆ బృహత్‌ క్షత్రుండు= ఆ బృహత్‌క్షత్రుడు; ఏడ్తెజన్‌= విజ్బృంభణంతో; సూతున్‌+నొంపన్‌= 
సూతుడిని బాధించగా; ఆతండు= ఆచార్యుడు; అజీముజిన్‌= సంభ్రమంతో; నారాచతతులన్‌= బాణాల సమూహాలతో; 
ఆ+విభున్‌= బృహత్‌క్షత్రుడిని; పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 

తాత్పర్యం: ఆచార్యుడు అరువది బాణాలను బృహత్‌ క్షత్రుడిని చుట్టుకొనేటట్టు వేశాడు. అతడు విజృంభించి ద్రోణుడి 
సారథిని నొవ్వజేశాడు. దానికి ద్రోణుడు సంభ్రమంతో ఆ బృహత్‌ క్షత్రుడిని బాణ సమూహంతో [క్రమ్ముకొన్నాడు. 


460 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. చిక్కువనడ. జేసి చనుమజ యొక్కదొడ్డ । నారసమ్మున బిట్టేయ నరవరుండు 
ద్రెళ్ళె, శిశుపాల తనయుండు ధృష్టకేతు. । డమ్మహావీరుపై వీళ నడరి యపుడు. 115 

ప్రతిపదార్థం: చిక్కుపడన్‌+చేసి= అతడిని చిక్కుపడేటట్టుగా చేసి; చనుమణజన్‌= చన్నుభాగాన; ఒక్కదొడ్డ నారసమ్మునన్‌= 
ఒక్క బాణంతో; బిట్టు+ఏయన్‌= గట్టిగా కొట్టగా; నరవరుండు= గొప్పవాడైన బృహత్‌క్షత్రుడు; థత్రెళ్ళెన్‌= చనిపోయాడు; 
శిశుపాలతనయుండు= శిశుపాలుడి కుమారుడైన; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు అనేవాడు; ఆ+మహావీరుపైన్‌= ఆ గొప్పవీరుడైన 
'ద్రోణుడిమీద; వీంకన్‌= సాహసంతో; అడరి= విజ్బంభించి; అపుడు= ఆ సమయాన. 

తాత్పర్యం: అతడిని చిక్కులలో పడవేసి, జొమ్ముమీద పెద్దవాడి బాణంతో తీవ్రంగా కొట్టగా ఆ రాజగ్రేషుడు 
మరణించాడు. అప్పుడు శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ఆ మహావీరుడైన ద్రోణుడి మీదికి సాహసంతో దూకాడు. 


క. _ పెనుమంట నుజుకు శలభం । బును బోలెం గవిసి, కోలుపులి. గోలన్‌ వే 

సిన మాడ్కి నేసి నజువది । సునిశిత బాణముల నశ్వసూత యుతముగన్‌. 116 
ప్రతిపదార్దం: పెనుమంటన్‌= పెద్దమంటలో; ఉజుకు= దూకే; శలభంబునుపోలెన్‌= మిడుతవలె; కలిసి= పరుగెత్తుకొని వచ్చి; 
కోలుపులిన్‌= పెద్దపులిని; కోలన్‌= కర్రతో; (వ్రేసిన మాడ్కి= కొట్టినట్టు; అరువది సునిశిత బాణములన్‌= అరవై వాడి బాణాలతో; 
అశ్చ, సూత, యుతముగన్‌= గుర్రాలతోను, సారథితోను కూడినట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: (ధృష్టకేతుడు) పెద్దమంటలో దూకే మిడతవలె పరుగెత్తి పెద్దపులిని కర్రతో కొట్టినట్టు అరవై వాడి 
బాణాలతో గుర్రాలను సారథితోకూడ కలిపి కొట్టాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. బాణఘట్టనం గటకటం బడి గురుండు । విల్లు ద్రుంచిన నొండొకవింట నొంచె; 

నాత6 డక్కుంభసంభవు డతని విరథు€ । జేసి యా విలు దునిమిన€ జేవ సెడక. 117 
ప్రతిపదార్దం: గురుండు= ద్రోణుడు; బాణఘట్టనన్‌= బాణాలను ఘట్టించుట చేత; కటకటన్‌+పడి= బాధపడి; విల్దున్‌+(త్రుంచినన్‌= 
వింటిని త్రుంచగా; ఆతండు= ధృష్టకేతుడు; ఒండు+ఒక వింటన్‌= మరొక విల్దుతో; నొంచెన్‌= బాధించాడు; ఆ+కుంభసంభవుండు= 


ఆ ద్రోణుడు; అతనిన్‌= ఆ ధృష్టకేతువును; విరథున్‌+చేసి= రథం లేనివాడిగా చేసి; ఆ విలు= ఆ వింటిని; తునిమినన్‌= (త్రుంచగా; 
చేవ చెడక= బలం తగ్గక. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు బాణాలు ఘట్టించి ధృష్టకేతువు విల్హును (త్రుంచాడు. అతడు వేరొక విల్దుతో 
ఆచార్యుడిని బాధించాడు. ఆ ద్రోణుడు అతడిని విరథుడిని చేసి, విల్హును త్రుంచివేసినా ధైర్యం నశించకుండా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. _. గద వైచిన నది ద్రోణుని । ప్రదరంబుల నడంగ6 దోమరము శక్తియు బె 
ట్లిదముగ నత డడరించిన ।; మదమున నయ్యోధవరు6డు మడియించిె నెడన్‌. 118 


ప్రతిపదార్థం: గద వైచినన్‌= గదతో కొట్టగా; అది= ఆ గద; ద్రోణుని ప్రదరంబులన్‌= ద్రోణుడి యొక్క వాడిబాణాలతో; అడంగన్‌= 
నశించగా; తోమరమున్‌ శక్తియున్‌= తోమరం; శక్తి అనే ఆయుధాలతో; బెట్టిదముగన్‌= తీవ్రంగా; అతండు అడరించినన్‌= అతడు 
ప్రయోగించగా; మదమునన్‌= అహంకారంతో; ఆ+యోధవరుండు= ఆ సైనిక శ్రేష్టుడు; ఎడన్‌= మధ్యలోనే; మడియించెన్‌= 
నాశనం చేశాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము ౮1 


తాత్పర్యం: అతడు గదను విసరగా, అది (ద్రోణుడి వాడిబాణాలతో నశించింది. తరువాత తోమర, శక్తి 
ఆయుధాలతో తీవ్రంగా అతడు అదరించగా ద్రోణాచార్యుడు వాటిని నడుమనే నాశనం చేశాడు. 


వు ఇట్లు విగత సాధనుం జేసి. 119 
తాత్పర్యం: -ఈ ప్రకారంగా పోయిన సాధనాలు కలవాడినిగా చేసి. 


క... ఆలోనన మెటుంగారెడు | వాలిక నారసము చేదివరు హృదయమునం 
గీలించినం బొడ వెగయుచు । నేలం బడి తన్నికొని చనియె జము కడకున్‌. 120 


ప్రతిపదార్దం: ఆలోననన్‌+అ= ఆ లోగానే; మెజుంగారెడు= వాడి అయిన; వాలిక నారసము= వంకరైన తీవ్రబాణాన్ని; చేదివరు 
హృదయమునన్‌= చేదిరాజైన ధృష్టకేతుడి గుండెలో; కీలించినన్‌= తగిలించగా; పొడ వెగయుచున్‌= ఆకారం ఎగిసిపడుతూ; 
నేలన్‌+పడి= భూమిమీద పడి; తన్నికొని= గిజగిజలాడి; జముకడకున్‌= యముడి వద్దకు; చనియెన్‌= వెళ్ళాడు. (అనగా 
చనిపోయాడు). 


తాత్పర్యం: అంతలోనే వాడి బాణం చేదిరాజైన ధృష్టకేతుడి గుండెలో నాటగా, ఆతడు ఎగిరి నేలపైబడి, గిజగిజ 
తన్నుకొని యముడి దగ్గరకు వెళ్ళాడు. 


క. _ కని యాతని కొడు కడలుం । గనలుం బిరికొనంగ6 దన్ను. గవిసిన బొదివెన్‌ 

ధనురాచార్యుండు శీఘ్రం । బున బెబ్బులికొదమ లేడి. బొదివిన మాడ్కిన్‌. 121 
ప్రతిపదార్థం: కని= చూచి; ఆతని కొడుకు= ఆ ధృష్టకేతుడి కుమారుడు; అడలున్‌+కనలున్‌= భయం, కోపం; పిరికొనంగన్‌= 
పెనవేసికొనగా; తన్నున్‌= తనను (ద్రోణుడిని); _ కవిసినన్‌= (క్రమ్ముకొనగా; ధనురాచార్యుండు= ద్రోణాచార్యుడు; 
శీఘ్రంబునన్‌= వేగంగా; బెబ్బులి కొదమ= పెద్దపులి పిల్ల; లేడిన్‌= జింకను; పొదివిన మాడ్కిన్‌= (క్రమ్ముకొన్న విధంగా; 
పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 
తాత్పర్యం: ధృష్టకేతుడి కొడుకు కోపభయాలు పెనవేసుకోగా (ద్రోణుడిని (క్రమ్ముకొన్నాడు. దానికి ద్రోణాచార్యుడు 
పెద్దపులిపిల్ల జింకను (క్రమ్ముకొన్నట్టుగా చాలా వేగంగా అతడిని (క్రమ్ముకొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. _ పొదివి యవలీల నాతని బొలియం జేయ । సమదగతి మాజుకొని జరాసంధ తనయు. 

డస్త్రగురు నొంచుటయు నతం డల్లి యతని । గూల్టె. దత్సైనికులు గనుంగొనుచు నుండ. 122 
ప్రతిపదార్థం: పొదివి= క్రమ్ముకొని; అవలీలన్‌= అనాయాసంగా; ఆతనిన్‌= ధృష్టకేతుడి కుమారుని; పాలియన్‌*చేయన్‌= చంపగా; 
జరాసంధ తనయుండు= జరాసంధుడి కుమారుడు; సమదగతిన్‌= ఆటోపంతో; మాబుకొని= ఎదుర్కొని; అస్త్రగురున్‌= 


ధనురాచార్యుడిని (ద్రోణుని); నొాంచుటయున్‌= నొవ్వజేయుటయు; అతండు+అల్లి= ధనురాచార్యుడు కోపించి; తత్సైనికులు 
కనుంగొనుచున్‌+ఉండన్‌= వాడి సేనలు చూచుచుండగనే; అతనిన్‌ కూల్చెన్‌= అతడిని చంపాడు. 


తాత్పర్యం: ద్రోణుడు ధృష్టకేతుడి కుమారుడిని అనాయాసంగా చంపాడు. దానికి జరాసంధుడి కొడుకు ఆటోపంతో 
ఆచార్యుని ఎదుర్కొని నొవ్వజేశాడు. అందుకు ధనురాచార్యుడు కోపించి, అతడి సేనల ఎదుటనే అతడిని 
హతమార్చాడు. 


462 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అట్టియెడ వడముడి ధృష్టద్యుమ్నుండు విన నవ్విప్రవరుం డప్రతిహత దపస్సిద్ధుండు గా కేమి చూపులన 
దహించు నట్ల తూపులవేండిమిం బగణ రూపడంచుచున్నవా€ డనిన నా ద్రుపదనందనుం డతని మార్కొనం 
గడంగునెడ నాతనిం దలకడచి. 123 

ప్రతిపదార్హం: అట్టి ఎడన్‌= అటువంటి సమయంలో; ధృష్టద్యుమ్నుండు వినన్‌= ధృష్టద్యుమ్నుడు వినేటట్టుగా? వడముడి= 
భీమసేనుడు; ఆ+వి'ప్రవరుండు= ఆ బ్రాహ్మణ (శ్రేష్టుడు (ద్రోణుడు); అప్రతిహత= ఎదురులేని; తపః+సిద్దుండు గాక+ఏమి= 
తపస్సిద్ధి కలవాడా ఏమి?; చూపులను= చూచినంత మాత్రాన; దహించు అట్టు= కాల్ఫేటట్టుగా; తూపుల వే.డిమిన్‌= బాణాన్షిచేత; 
పగలజ= శత్రువుల; రూపు+అడంచుచున్నవాండు= నాశం చేస్తున్నాడు; అనినన్‌= అనగా; ఆ ('ద్రుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అతనిన్‌ మార్కొనన్‌ కడంగుఎడన్‌= అతడిని ఎదుర్కొన ప్రయత్నిస్తూ ఉండగా; ఆతనిన్‌= ఆచార్యుడిని; తల కడచి= అతిక్రమించి. 
తాత్పర్యం: ఆ సమయాన భీముడు ధృష్టద్యుమ్నుడు వినేటట్టుగా 'ఆ (బ్రాహ్మణథ్రేష్టుడు (ద్రోణుడు) ఎదురులేని 
తపశ్ళక్తి కలవాడా ఏమి? చూచినంత మాత్రాన కాల్చివేసేటట్టుగా, బాణాస్నితో శత్రునాశం చేస్తున్నాడు" అనగానే 
ఆతడు ఆచార్యుడిని ఎదుర్కొనటానికి ప్రయత్నిస్తూ అతిక్రమించి. 


ఆ. _ క్షత్రవర్మ గురుని చాపంబు ద్రుంచిన । వేజ యొక్క దొడ్డ విల్లు రయము 

మెఅజియం. గొని యతండు మెజుంగులు గిటికొను । నారసమున వాని నామ మడంచె. 124 
ప్రతిపదార్థం: క్షత్రవర్మ= క్షత్రవర్మ అనేవాడు; గురుని చాపంబు (త్రుంచినన్‌= ద్రోణాచార్యుడి విల్లు త్రుంచగా; అతండు= 
ఆచార్యుడు; వేణు ఒక్క దొడ్డవిల్టు= ఇంకొక పెద్దవిల్లుు రయము మెజయన్‌= వేగం ప్రకాశించగా; కొని= తీసికొని; మెటుంగులు= 
మిణుగురులు(మంటలు); గిజికొను= చుట్టుకొను; నారసమునన్‌= వాడి బాణముతో; వాని= ఆ క్షత్రవర్మయొక్క; నామము+అడంెన్‌= 
చంపాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడి విల్లును క్షత్రవర్మ త్రుంచాడు. దాని కాచార్యుడు వేరొక విల్లును తీసికొని నిప్పులు 
చెరిగే బాణాలతో అతడిని చంపాడు. 


ఉ. అప్పుడు చేకితానుండు శతాశుగముల్‌ గురుమేన. గ్రుచ్చి తే 

రొప్పజ సూతు నొంచి తురగోద్దతి మాన్స నతండు గన్నులన్‌ 

ఆట జ ఆ జ్‌ 

నిప్పులు రాల దద్భ్ధుజము నిష్టుర బాణహతంబు సేసి వే 

కప్పె శరాళి సూతుండు దెగన్‌ హరు లోటటీి గ్రేళ్ళు వాజంగన్‌. 125 
ప్రతిపదార్ద్హం: అప్పుడు= ఆ సమయంలో; చేకితానుండు= చేకితాను డనే యాదవరాజు; గురుమేనన్‌= గురుడగు ద్రోణుడి 
శరీరంలో; శత+ఆశుగముల్‌ (గ్రుచ్చి= నూరు వాడి బాణాలను (గ్రుచ్చి; తేరు; ఒప్పు+అజన్‌= అందం నశించగా (నాశంచేసి); 
సూతున్‌+నొంచి= సారథిని బాధించి; తురగ+ఉద్ధతిన్‌= గుర్రాల ఏపును; మాన్సన్‌= మాన్సించగా; అతండు= ఆ ద్రోణుడు; 
కన్నులన్‌ నిప్పులు రాలన్‌= కన్నులనుండి నిప్పులు రాలగా (కోపంతో); తద్‌= ఆ చేకితానుడి; భుజము= చేతిని; నిష్టరబాణహతంబు 
చేసి= తీవ్రమయిన బాణంతో పడగొట్టి; సూతుండు తెగన్‌= సారథి చావగా; హరులు= గుర్రాలు; ఓటటి= నిస్ప్సత్వంగా; క్రేళ్ళు 
పాజంగన్‌= ఎగిరిపడగా; శరాళిన్‌ కప్పెన్‌= బాణ సమూహంతో కప్పాడు. 
తాత్పర్యం: చేకితాను డనే యాదవరాజు ద్రోణుడి శరీరంలోకి వాడి బాణాలను (గ్రుచ్చి, తేరును నాశంచేసి, సారథిని 
నొప్పించి గుర్రాల వేగాన్ని తగ్గించాడు. అందు కాచార్యుడు తీవ్రమయిన బాణాలతో చేకితానుడి భుజాన్ని 
పడగొట్టాడు. అతడి సూతుడు హతుడయ్యేటట్టు, గుర్రాలు ఎగిరిపడేటట్టు బాణాలతో కప్పివేశాడు. 


వన. ఇట్లు చేకితానుం దోటమి కోర్పి యమ్మెయిన తొలంగి; నిత్తెజింగున. 126 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 463 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; చేకితానుండు= చేకితానుడను యాదవరాజు; ఓటమికిన్‌+ఓర్చి= ఓడిపోవుటను సహించి; 
ఆ+మెయిన= ఆ విధంగా; తొలంగెన్‌= యుద్ధభూమి నుండి తొలగిపోయాడు; -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా 


తాత్పర్యం: ఈ విధంగా చేకితాను డోడిపోయి వెంటనే యుద్ధం నుండి తొలగిపోయాడు. ఈ ప్రకారంగా. 


క. _ పెక్కండ్రు దొరలు దన పే । రుక్కున రూపజంగ ద్రోణు6 డుద్దతిం దోడ్డో 
నెక్కంగ నితండు కుమారుం । డొక్కొ! యనంగ ముదుకండయ్యు నుగ్రత మెజసెన్‌. 127 


ప్రతిపదార్థం: పెక్కండ్రు దొరలు= చాలా మంది రాజులు; తన పేరు+ఉక్కునన్‌= తన దొడ్డ బలంతో; రూపజంగన్‌= నశించి 

పోగా; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఉద్ధతిన్‌= గర్వంతో; తోడ్డోన్‌+ఎక్కంగన్‌= వెంటనే విజ్బంభించగా; ఇతండు= ఈ ద్రోణుడు; 

ముదుకండు+అయ్యున్‌= ముసలివాడైననూ; కుమారుండు+ఒక్కొ!= పసివాడో!; అనంగన్‌= అనుకొనగా; ఉగ్రతన్‌ మెజుసెన్‌= 
కోపంతో వెలిగాడు. 

తాత్పర్యం: తన బలంతో చాలామంది రాజులు నశించగా (ద్రోణుడు దర్పంతో విజృంభించాడు. ముదుసలి అయినా 

కోపంతో ఆయన వెలిగిన తీరు ద్రోణుడు పసివాడో అన్నట్టు ఉండినది. 

నిశేషం: అలం: ఉత్రేక్ష. 

వ. ఆసమయంబునం బాంచాలపతి'యీ బ్రాహ్మణుండు వృషభంభులుం బోని భూపాలుర నెల్లరను సృగాలంబుల 
కాహారంబు సేయుచున్నవాండు; వారింపవలదే' యని కడంగి మొనలం బురికొలిపికొనుచు నక్కజం బగు 
కయ్యంబు సేయుచుండం బాండవాగ్రజుం డాత్మగతంబున. 128 

ప్రతిపదార్హం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; పాంచాలపతి= పాంచాలదేశానికి రాజయిన ద్రుపదుడు; ఈ బ్రాహ్మణుండు= 

ఈ బ్రాహ్మణుడైన ద్రోణుడు; వృషభంబులున్‌+పోని= ఎద్దులవంటి (ఆబోతులవంటి); భూపాలురన్‌+ఎల్లరను= రాజులనందరిని; 

సృగాలంబులకున్‌= నక్కలకు; ఆహారంబు చేయుచున్నవాండు= ఆహారంగా చేస్తున్నాడు (అనగా చంపుతున్నాడు); వారింపవలదే?= 

అడ్డుకొనవద్దా? (అనగా అడ్డుకొనవలయును); అని కడంగి= అని ప్రయత్నించి; మొనలన్‌+పురి కొలిపికొనుచున్‌= సేనలను 

'ప్రేరేపించుకొనుచు; అక్కజంబు+అగు= ఆశ్చర్యాన్ని కలిగించే; కయ్యంబు చేయుచుండన్‌= యుద్దంచేస్తూ ఉండగా; 

పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఆత్మగతంబునన్‌= తనలో. 

తాత్పర్యం: ఆ సమయంలో పాంచాల దేశరాజు ద్రుపదుడు (ద్రోణుడి యుద్దగతిని వర్షిస్తూ) -ఈ (బ్రాహ్మణుడు 

ఆబోతులవంటి రాజులనందరినీ నక్కలవాత వేస్తున్నాడు. దానిని అడ్డుకొనవద్దా' అని ప్రయత్నంతో తన సేనలను 

ప్రేరేపిస్తూ, ఆశ్చర్యకరంగా యుద్ధంచేస్తూ ఉండగా, పాండవా[గ్రజు డయిన ధర్మరాజు తనలో (ఇట్లా అనుకొన్నాడు). 
విశేషం: అలం: ఉపమ. 


ధర్మరాజు భీముని నర్జునునకు( దోడ్పడ. బుచ్చుట (సం.7-102-4 


ఉ. _ అర్జును. డొంటి వోయె నని యక్కడ౦ బుచ్చితి బాహుసారవి 
స్పూర్దితు సాత్యకిం బెలుచ6 బోవుటయుం గనుంగొంటి నిద్దజున్‌ 
దుర్ద్ణయ శత్రుసైన్యముల దొండడి నేమయి రొక్కొ! విక్రమా 
వర్ణిత వైరిభీముండును వారికి. దోడుగ నేంగు టెట్లొకో? 129 


ప్రతిపదార్థం: అర్జునుండు+ఒంటి పోయెనని= అర్జునుడు ఒక్కడే వెళ్ళాడని; అక్కడన్‌= ఆ చోటికి; బాహుసారవిస్త్పూర్జితున్‌= 
భుజశక్తిచే ('ప్రకాశించేవాడిని; సాత్యకిన్‌= సాత్యకిని; పుచ్చితిన్‌= పంపాను; పెలుచన్‌+పోవుటయున్‌= (అతడు) శీఘ్రంగా 


64 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పోవటమును; కనుంగొంటిన్‌= చూచాను; ఇద్దజున్‌= అర్జున సాత్యకు లిద్దరూ; దుర్ణయ= గెలువరాని; శత్రుసైన్యముల= 
విరోధిమూకల; దొండడిన్‌= సమ్మర్హంలో; ఏమయిరి ఒక్కొ!= ఏమయ్యారో? (అని ధర్మరాజు సందేహిస్తున్నాడు. అర్జున సాత్యకులు 
మహావీరులయినా తన సంబంధం వారిని గూర్చి ఆందోళనను ఆయనకు కల్లించింది); విక్రమ= శౌర్యంతో; ఆవర్షితవైరి= 
ఆకర్షింపబడిన శత్రువులు గల; భీముండును= భీమసేనుడు కూడా; వారికిన్‌= అర్జున సాత్యకులకు; తోడుగన్‌= సహాయంగా; 
ఏంగుట= పోవటం; ఎట్టొకో?= ఎట్లా ఉంటుందో? 

తాత్పర్యం: 'అర్జ్హును డొక్కడే వెళ్ళాడని తోడుగా సాత్యకిని పంపాను. ఆతడు వేగంగా పోవటమూ చూచాను. ఆ ఇద్దరునూ 
దుర్దయులైన విరోధి కలమూకల సమ్మర్హంలో ఏ మయ్యారో? తన భుజబలంతో విరోధుల నాకర్షించు భీముడిని కూడా 
వారికి తోడుగా పంపితే ఎట్టా ఉంటుందో? 


క. _ తమ్మునిం దలంచి కృష్ణుని । తమ్ము బనిచె; నాతనిం బదంపడి తన చి 

త్తమ్మున6 దలంపండ ధర్మజు । డెమ్మెయి వాం డొక్కొ నార? యీ యున్నజనుల్‌. 130 
ప్రతిపదార్థం: తమ్మునిన్‌+తలంచి= తన తమ్ముడైన అర్జునుడిని తలచుకొని; కృష్ణు తమ్మున్‌ పనిచెన్‌= కృష్ణుడి తమ్ముడైన 
సాత్యకిని పంపాడు (అర్జునుడికి సాయంగా); ఆతనిన్‌= ఆ సాత్యకిని; పదంపడి= ఆ మీదట; తన చిత్తమునన్‌ తలయండు+అ= 
తన మనసులో తలచుకోనే లేదు సుమా!; ఈ ఉన్న జనుల్‌= ఈ చుట్టూ ఉన్నవారు; ధర్మజుండు+ఎమ్మెయివాండొక్కొ!= 
ధర్మరాజెటువంటివాడో!; నారె?= అనరా? 
తాత్పర్యం: తన తమ్ముడైన అర్జునుడికి సాయంగా కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని పంపాడు. కాని, ఆ మీదట ఆ 
సాత్యకి ఏమయ్యాడో అనే తలంపు కూడా ఈ ధర్మరాజుకు లేకపోయెనే అని జను లనుకొంటారు కదా! 
నిశేషం: ధర్మరాజు తన సోదరుడి మేలును మాత్రం కోరి సాత్యకిని తోడు పంపాడు. కాని, సాత్యకి క్షేమాన్ని మాత్రం ఈ 
ధర్మరాజు తలచుకొనలేదు. ఈతడు విశ్యాసహీను డని జనులు భావిస్తా రేమో అన్న తలంపుతో సాత్యకికి తోడుగా భీమసేనుడిని 
పంపటం భావ్యమేమో! అని ధర్మరాజు తలచుకొన్నాడు. అనగా లోకాపవాదం తనకు రాకుండవలెనంటే సాత్యకి క్షేమంకూడా 
తన బాధ్యతే అన్న తలంపు ధర్మజున కున్నది అని అర్థం. 
తే. _ పెక్కుచోటుల నెటింగిన యుక్కులావుం । గలుగు నీతనిం. బనుచుట కలుక నేల? 

యితండు గలయ నయ్యిరువుర కెలమి వచ్చు. బనుతు నే నటు శోకంబు వాయవలయు. 131 
ప్రతిపదార్హం: పెక్కుచోటులన్‌= అనేక స్థలాలలో; ఎజింగిన= తెలిసిన; ఉక్కులావు= ధైర్యం, బలం; కలుగు= ఉన్నట్టి; -ఈతనిన్‌= 
-ఈ భీముడిని; పనుచుటకున్‌= పంపుటకు; అలుకన్‌+ఏల?= జంకటం ఎందుకు?; ఇతండు కలయన్‌= ఈ భీముడు చేరగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ అర్జ్హునసాత్యకులకు; ఎలమి= సంతోషం; వచ్చున్‌= కలుగుతుంది; ఏన్‌+అటు శోకంబు పాయవలయున్‌= 
నే నావిధమయిన దుఃఖమును (చింతను) వదలవలయును. 
తాత్పర్యం: అనేక స్థలాలలో భీముడి బలం, ధైర్యం తెలిసిన నేను అర్జ్హునసాత్యకులకు తోడుగా ఇతడిని పంపితే ఆ 
ఇద్దరికీ సంతోషం కలుగుతుంది. చింత మాని ఇతడిని అటు పంపుతాను”. 


వ. అని బహువిధంబుల విచారించి నిశ్చయించి. 132 
ప్రతిపదార్దం: అని; బహు, విధంబులన్‌= అనేక విధాల; విచారించి= ఆలోచించి; నిశ్చయించి= నిర్ణయించి 
తాత్పర్యం: అని నానావిధాలుగా యోజించి నిశ్చయం చేసికొని. 


ఆ. భీము జేర నరిగి 'జీభత్సు నీ తమ్ము । నని యెలుంగు గళమునందు6 దగుల 
నశ్రు లొలుక మాట యట సెప్పలేం డత€। డార్తి సూచి యిట్టు లనియె నతండు. 133 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 465 


ప్రతిపదార్దం: భీమున్‌ చేరన్‌+అరిగి= భీముడి యొద్దకు వెళ్ళి; బీభత్సు నీ తమ్మున్‌+అని= బీభత్సు డయిన నీ తమ్ముడు 
అని; ఎలుంగు= స్వరం; గళమునందున్‌= గొంతులోనే; తగులన్‌= తగుల్కొనగా (గొంతు లోనేఆగిపోగా); అశ్రులు+ఒలుకన్‌= 
కన్నీళ్ళు జారగా; మాట= పలుకు; అట చెప్పలే డతండు= ఆ ధర్మరాజు అక్కడ చెప్పలేకున్నాడు; అతండు= భీముడు; ఆర్తి= 
(ధర్మజుడి) దుఃఖాన్ని; చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ ప్రకారంగా అన్నాడు. 

తాత్పర్యం: (ధర్మరాజు) భీముడి దగ్గరికి వెళ్ళి 'వీభత్సు డయిన నీ తమ్ముడు” అని, ఆపైన మాట పెగిలిరాక 
కన్నీళ్ళతో నిలిచాడు. ఆతడి ఆర్తిని చూచి భీమసేను డిట్టా మాటాడినాడు. 


విశేషం: తిక్కన తన రచనలో ఏ ఘట్టమునం దయినా నాటకీయమైన చతురిమను చూపగలడనుట ఈ ఆటవెలదిలో మనం 
గుర్తించవచ్చును. ధర్మరాజు అర్జునుడికి సాయంగా యుద్ధరంగానికి వెళ్ళుమని భీముడిని కోరటం తన ఉద్దేశం. దానిని వాచ్యంగా 
కాకుండా తన చేష్టలతో వ్యక్తీకరించాడు. తగు విధంగా భీముడి సమాధానం కూడా ఉంటుంది. అందుకే 'మాట అట సెప్పలేండు” 
అనీ 'అతం డార్తి సూచి యిట్టు లనియె” ననీ వర్షించాడు. 


క.  *“ఏము గలంగిన యప్పుడు | నీ మహిమయ మమ్ము. దేర్దు నీకును గలంగన్‌ 
భూమీశ! తగునె యివ్విధ । మేమిటం బాటిల్లెల బనుపు మేపని కైనన్‌”. 134 


ప్రతిపదార్దం: భూమీశ!= ఓ రాజా! (ధర్మజా$); ఏము కలంగిన అప్పుడు= మేము చీకాకు చెందిన సమయంలో; నీ మహిమయ= 
నీ గొప్పదనమే; మమ్మున్‌+తేర్చున్‌= మా అందరను దరిచేరుస్తున్నది; నీకును కలంగన్‌= నీవు చీకాకు పడగా; తగునె?= తగునా? 
(న్యాయమా); ఈ+విధము= ఇప్పటి నీ ఆర్తి; ఏమిటన్‌= ఏ కారణంగా; పాటిల్లైన్‌?= కలిగింది?; ఏపనికిశఐనన్‌= ఎటువంటి 
పనికైనా పనుపుము= ఉత్తర్వు చేయుము. 

తాత్పర్యం: 'ఓ రాజా! మేము చీకాకు పడిన సమయంలో నీ మహిమ కారణంగా మా చీకాకుల నుండి 
తేరుకొంటున్నాము. నీవు చీకాకు పడవచ్చునా? ఇప్పటి నీ ఆర్తికి కారణ మేమిటి? ఏ పనికైనా నన్ను పంపుము.” 


చ. అనవుడు నాత. డిట్లనియె ' నక్కడ నప్పుడు బాంచజన్య ని 

స్వనము వినంగ నైన నట సాత్యకిం బుచ్చితి; నేమి పుట్టెనో! 

యను వెత నిప్పు డద్దెస భయంబు దిగంబడ నీవు వోయి పా 

ర్భుని. గని సింహనాదమున రోదసి నింపుము మాకు నింపుగన్‌. 135 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా (భీము డట్లనగా); ఆతండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా అన్నాడు; అక్కడన్‌= 
ఆ చోట (ఆ యుద్ధరంగంలో); అప్పుడు; పాంచజన్యనిస్తనము= పాంచజన్యమనే శంఖనాదం; వినంగన్‌+ఐనన్‌= వినరాగా; అటన్‌= 
ఆ చోట; ఏమిపుట్టెనో?= ఏమైనదో?; అనువెతన్‌= అన్నభయంతో; సాత్యకిన్‌+పుచ్చితిన్‌= సాత్యకిని పంపాను; ఇపుడు= ఈ 
సమయంలో; ఆ+దెసన్‌= ఆ దిక్కులో; భయంబు దిగంబడన్‌= భయం తొలగగా; నీవు పోయి= నీవు వెళ్ళి; పార్ధునిన్‌= అర్జునుడిని; 
కని= చూచి; రోదసిన్‌= భూమ్యాకాశముల మధ్య భాగం; మాకున్‌+ఇంపుగన్‌= మాకు ప్రీతిగా; సింహనాదమునన్‌= సింహగర్జనంతో; 
నింపుము= నిండచేయుము. 
తాత్పర్యం: అని భీము డనగా ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు: 'ఆ వైపు రణరంగంలో పాంచజన్య శబ్దం 
మాత్రమే వినవచ్చింది. అక్కడ ఏమాయెనో? అని సాత్యకిని పంపాను. కాని ఆ దిక్కున జరిగేదానికై నాకు కలిగిన 
భయాన్ని పోగొట్టటానికై నీవక్కడకు పోయి అర్జునుడిని చూచి (సంతోష చిహ్నంగా) ఆకాశమంతా నిండేటట్టు 
సింహనాదం చేసి నాకు సంతోషాన్ని కలిగించుము. 


466 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ నీతమ్ముంగుజ్జ రూపసి, | నీతి విదుండు, సకల సుగుణ నిధి, మద్ధక్తుం 
డాతని క3ెడరగునో యను । చేతోగతి పల్లటిల్ల. జేయదె తాల్మిన్‌? 136 


ప్రతిపదార్థం: నీ తమ్ముంగుజ్జ= పసివాడైన నీ తమ్ముడు; రూపసి= అందగాడు; నీతివిదుండు= నీతిని తెలిసినవాడు; సకల 
సుగుణనిధి= అన్ని మంచి గుణములపుట్ట; మద్భక్తుండు= నా యెడ భక్తికలవాడు; ఆతనికిన్‌= అతనికి; ఎడరు+అగునో= 
'ప్రమాదమగునో; అను చేతోగతి= అనే మనసుపోక; తాల్మిన్‌= ఓరిమిని; పల్లటిల్లన్‌= చలించేటట్టు; చేయదె?= చేయదా? 


తాత్పర్యం: పసివాడు న తమ్ముడు అందగాడు, నీత్రి పద్దతి తెలిసినవాడు, మంచిగుణా లున్నవాడు, మీదు 
మిక్కిలి నాకు భక్తుడు. అటువంటి వాడికి కీడు కలుగుతుందేమో అనే మనోభావం నా ఓరి శని చలింపజేయదా?” 


ఆ. అనిన భీము. దిట్టు లనియె 'దద్రథము ర । థ్యముల సారథిని శరాసనంబు 
నెజుంగు దతని కొలంది యెటింగిన యదియ నీ । కేల వగవ? నిపుడ యేను బోదు. 137 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మజు డట్లనగా; భీముండు+ఇట్టులు+అనియెన్‌= భీముడీ విధంగా అన్నాడు; తద్రథమున్‌= అతడి 
తేరును; రథ్యములన్‌= గు[ర్రాలను; సారథిని= తేరు తోలేవానిని; శరాసనంబును= వింటిని; ఎజుంగుదు(వు)= తెలిసినవాడవు; 
అతని కొలంది ఎజీంగిన అదియ నీకున్‌= అతడి బలం నీకు తెలిసిందే; నీకున్‌+*ఏల వగవన్‌?= నీవు దుఃఖపడ నేల?; ఏను= 
నేను; ఇపుడు+అ= ఇపుడే; పోదున్‌= పోతాను. 


తాత్పర్యం: భీముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 'అతడి తేరును, గుర్రాలను, సారథిని, వింటినీ, బలాన్నీ 
తెలిసిన నీకు దుఃఖ మెందుకు? నే నిపుడే వెళ్ళుతున్నాను. 


వ. _దేవరయాజ్ఞం దల నిడికొని చని యా కృష్ణుల కృష్ణానుజునిం గలసి యిక్కడ కెటుక సేయుదు' నని పలికి 
పాంచాల నందనుం గనుంగొని 'కుంభసంభవు బలిమియు నతని ప్రతిజ్ఞ తెజంగును నెజుంగుదు; 
వేమఅకుండుము; నాకుం బోక కర్టంబు గాదు; గాకున్న నేలినవాని యానతి నడపవలయు' ననవుడు 
నతండు. 138 


ప్రతిపదార్హం: దేవర ఆజ్ఞ= రాజుగారి ఉత్తర్వు; తలన్‌+ఇడికొని= మోసికొని (శిరోధార్యంగా); చని= వెళ్ళి; ఆ కృష్ణులన్‌= 
ఆ శ్రీకృష్ణార్దునులను; కృష్ణానుజునిన్‌= సాత్యకిని; కలసి= కలసికొని; ఇక్కడ కున్‌+ఎటలుక చేయుదును=ఇక్కడికి తెలియచేస్తాను; 
అని పలికి= అని చెప్పి; పాంచాల నందనున్‌+కనుంగొని= ధృష్టద్యుమ్నుడిని చూచి; కుంభసంభవు బలిమియున్‌= (ద్రోణుడి 
బలాన్నీ; అతని ప్రతిజ్ఞ తెజుంగునున్‌= ఆతడి మాట (శపథం తీరును); ఎటుంగుదువు= తెలిసినవాడవు (అతడి ప్రతిజ్ఞ 
ధర్మజుడిని బందీచేయటం); ఏమణజక+ఉండుము= మరువకుండా ఉండుము; నాకున్‌+పోక కర్ట్ణంబుకాదు= నేను వెళ్ళవలసిన 
పని కాదు; కాకున్నన్‌= కాకుంటే; ఏలినవాని ఆనతిన్‌= రాజాజ్ఞను; నడపవలయును= నెరవేర్పవలయును; అనవుడున్‌= అనగా; 
అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు. 

తాత్పర్యం: రాజాజ్ఞను శిరసావహించి వెళ్ళి కృష్ణార్ణునులను, సాత్యకిని కలసికొని అక్కడి విషయాలు తెలియజేస్తాను” 
అని, ధృష్టద్యుమ్నుడితో “ద్రోణుడి ప్రతిజ్ఞను, బలాన్ని తెలిసినవాడవు. జా(గ్రత్తగా ఉండుము. నేను పోవటం తగిన 
పనికాదు. కాని, రాజాజ్ఞ దాటరానిది. దానిని చేసి తీరవలయును” అనగా ఆతడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “వినుము భవత్సేనాపతి । తనువున బ్రాణములు గలుగ ధర్మజు దెసకుం 
జనుదెంచువాయె ద్రోణుం? । డనుమానము దక్కి యరుగు మర్తును కడకున్‌.” 139 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 467 


ప్రతిపదార్థం: వినుము= ఓ భీమసేనా! వినుము; భవత్‌+సేనాపతి తనువునన్‌= మీ సేనానాయకుడి ఒంటిలో; ప్రాణములు 
కలుగన్‌= ప్రాణా లుండగా; ద్రోణుండు= ద్రోణుడు; ధర్మజు దెసకున్‌ చనుదెంచువాండె?= ధర్మజుడి దిక్కుకు రాగలడా? (అనగా 
రాలేడని); అనుమానము తక్కి= సందేహం వదలి; అర్జును కడకున్‌= అర్జునుడి దగ్గరకు; అరుగుము= వెళ్ళుము. 


తాత్పర్యం: '*ఓ భీమసేనా! ఇదిగో వినుము. నీ సేనాని మేనిలో ప్రాణాలుండగా ద్రోణుడు ధర్మరాజు దిక్కుకు 
రాగలడా? సందేహించకుండా అర్జునుడి యొద్దకు వెళ్ళుము" అని అన్నాడు. 


వ. అనిన ధృష్టద్యుమ్నుపలుకుల కూజడిల్లి యనిలతనయుం డన్నచరణంబులకుం బ్రణతుండై యాలింగనంబును 
నాశీర్వాదంబునుం బడసి యున్న యప్పుడు శౌరి శంఖ విరావంబు వీతెంచిన న వ్విభుం డవ్వీరున కి 
ట్లనియె. 140 

ప్రతిపదార్థం: అనిన ధృష్టద్యుమ్ను పలుకులకు= ఆ విధంగా చెప్పిన ధృష్టద్యుమ్నుడి మాటలకు; ఊటడిల్లి= ఓదార్పునంది; అనిల 
తనయుండు= భీమసేనుడు; అన్న చరణంబులకున్‌= ధర జుడి పాదాలకు; ప్రణతుండు+ఐ= నమస్కారం చేసి; ఆలింగనంబును= 
కౌగిలియు; ఆశీర్యాదంబునున్‌ పడసి= ఆశీస్సులను పొంది; ఉన్న అప్పుడు= ఉండే సమయాన; శౌరి= శ్రీకృష్ణుడి; శంఖవిరావంబు= 
శంఖధ్వని; వీతెంచినన్‌= వినరాగా; ఆ+విభుండు= ఆ ధర్మరాజు; ఆ+వీరునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ వీరుడితో ఈ విధంగా 
అన్నాడు. 

తాత్పర్యం: అనుమానం వదలి అర్జునుడి యొద్దకు వెళ్ళు'మని ధృష్టద్యుమ్నుడు పలుకగా ఊరడిల్లి, భీమసేనుడు 

తన అన్నగారి పాదాలకు నమస్కరించాడు. ఆయన కౌగిలించుకొని ఆశీస్సు లందించాడు. అపుడు కృష్ణుడి 

శంఖధ్వని వినరాగా ఆ రాజు ఆ వీరుడితో ఇట్లా అన్నాడు: 


క.  'విను పాంచజన్య పటుని। స్వన మదె యిది మంది యెడరు సైరింపక కృ 
ష్టుని రణము సేయు రభసం । బని తలంచెద నెయ్దు మెయ్టు మధిక రయమునన్‌.” 141 


ప్రతిపదార్హం: పాంచజన్య పటునిస్వనము= పాంచజన్య శంఖంయొక్క పెనురవం; అదె వినుము= అదుగో వినుము; ఇది= 
ఈ శబ్దం; మజంది ఎడరు= తన మేన మరది అర్జునుడి భంగపాటును; సైరింపన్‌= ఓర్వలేక; కృష్ణుని రణము చేయు= కృష్ణుడు 
యుద్ధం చేసే; రభసంబు+అని= వేగమని; తలంచెదన్‌= తలచుకొంటున్నాను; అధిక రయమునన్‌= మిక్కిలి తొందరగా; ఎయ్టుము 
ఎయ్దూము= (వారిని) వెంబడించుము. 


తాత్పర్యం: 'పాంచజన్య శంఖారావం వినవస్తూ ఉన్నది. అదిగో! వినుము. తన మేనమరది అయిన అర్జునుడి 
భంగపాటున కోర్వక శ్రీకృష్ణుడు చేసే రభస మది” అని తలుస్తున్నాను. చాలా తొందరగా వారిని వెంబడించి 
వెళ్ళుము” (అని ధర్మజుడు భీముడితో అన్నాడు). 


వ. అనవుడు సవిశేష కల్పితంబగు రథంబు రవంబును దూర్య నినదంబును దనసింహనాదంబునుం జెలంగ 
విశోకుని సారథ్య సామర్థ్యంబున రథ్యంబులు నెజియ మెజియం గదలి గొనయంబు సారించి కురుబలంబు 
నవలోకించుచు నడరు నవ్వడముడిం దలపడి నీ కొడుకులు దుశ్శల చిత్రసేనకుండభేది వివింశతి దుర్ముఖ 
దుస్సహులును వికర్ణ శలవిందానువింద సుముఖ దీర్ణబాహు సుదర్శన బృందారకులును సుహస్త సుషేణ 
దీర్ణలోచనాభయ రౌద్రకర్మ సువర్మ దుర్విమోచనులును వివిధ విశిఖంబులు వర(గించుటయు, లేళ్ళగమిం 
జూచి పొంగు సింగంబు చందంబునం జెలంగి యా శరంబులు వారించుచు వారిం గదిసి బృందారకుం 
దెగం జూచి యభయ రౌద్రకర్మ దుర్విమోచనులను మువ్వుర మూండు వెడండ దూపులం దునిమిన. 142 


&68 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధర్మరాజు చెప్పగా; సవిశేష కల్పితంబు+అగు రథంబు రవంబును= అన్ని విశేషాలతో సిద్ధం 
చేసిన తేరు సవ్వడిని (అనగా అన్ని హంగుల యుద్ధ పరికరాలతో సన్నద్ధమయిన తేరు నడకలో విన్సించే శబ్దమును); 
తూర్యనినదంబును= తూర్యనాదాలును; తన సింహనాదంబును= తాను కావించే సింహనాదమును; చెలంగన్‌= ధ్వనించగా; 
విశోకుని సారథ్య సామర్ష్యంబు నన్‌= విశోకుడనే సూతుడి శక్తితో; రథ్యంబులు= గుర్రాలు; నెజయన్‌= గొప్పగా వ్యాపించగా 
(అనగా గొప్పగా పరుగులు వారగా); మెజయన్‌= ప్రకాశించగా; కదలి= నడచి (యుద్దానికి బయలుదేరి); గొనయంబుసారించి= 
అల్లెత్రాటిని లాగి (వింటినారిని లాగి శబ్దంచేసి); కురుబలంబున్‌= కౌరవసేనను; అవలోకించుచున్‌= చూస్తూ; అడరు= విబ్బం 
భించే; ఆ+వడముడిన్‌+తలపడి= ఆ భీమసేనుడిని ఎదుర్కొని; నీ కొడుకులు= నీ కుమారులయిన; దుళ్ళల, చిత్రసేన, కుండభేది, 
వివింశతి, దుర్ముఖ, దుస్త్పహులును, వికర్ణ్క శల, వింద+అనువింద, సుముఖ, దీర్ణబాహు సుదర్శన బృందారకులును, సుహస్త 
సుషేణ, దీర్హలోచన+అభయ, రౌద్రకర్మ సుశర్మ దుర్విమోచనులును= ఈ పేర్చు కల నీ కొడుకులు; వివిధ విశిఖంబులు= 
అనేకరకాలయిన బాణాలను; పరంగించుటయున్‌= వేయుటయు; లేళ్ళగమిన్‌+చూచి పొంగు= బింకలగుంపును చూచి ఉప్పొంగే 
(చెలరేగే); సింగంబు చందంబునన్‌= సింహంవలె; చెలంగి= ఒప్పి; ఆ శరంబులు= కౌరవులు ప్రయోగించిన బాణాలను; వారించు 
చున్‌= ఆపుచు; వారిన్‌+కదిసి= కౌరవులను దాటి; బృందారకున్‌+తెగన్‌+చూచి= బృందారకు డనే వాడిని చంపి; అభయ, రౌద్రకర్మ, 
దుర్విమోచనులను మువ్వురన్‌= ఈ ముగ్గురిని; మూండు= మూడు; వెడంద తూపులన్‌= వాడి అయిన విశాలమయిన బాణాలతో; 
తునిమినన్‌= చంపగా. 


తాత్పర్యం: ధర్మరాజు చెప్పగా భీమసేనుడు, సర్వాంగసన్నద్దమైన రథంతో, విశోకుడనే సారథి సారథ్యంలో, రథనాద 
తూర్యనాద సింహనాదాలతో ఒప్పుతూ వింటినారిటంకార శబ్దంతో యుద్దానికి వెళ్ళాడు. కారవసైన్యాన్ని చూస్తూ 
పేట్రేగిన భీమసేనుడిని, నీ కొడుకులైన దుళ్ళల, చిత్రసేన, కుండభేది, వివింశతి, దుర్ముఖ, దుస్సహ, వికర్ణ శల, 
వింద, అనువింద, సుముఖ, దీర్హబాహు, సుదర్శన, బృందారక, సుహస్తు, సుషేణ, దీర్హలోచన, అభయ, రౌద్రకర్మ, 
సుశర్మ, దుర్విమోచను లనేవారు అనేకవిధాలైన వాడి బాణాలను వేశారు. అందు కాతడు లేళ్ళ గుంపును చూచి 
ఉప్పొంగే సింహం మాదిరి, కౌరవులు వేసిన బాణాలను ఆపుకొంటూ వారిని దాటి, బృందారకుడిని చంపి, అభయ 
రౌద్రకర్మ దుర్విమోచనులనే ముగ్గురిని మూడు బాణాలతో హతమార్చగా. 


విశేషం: అలంకారం ఉపమ. 


క. _ చలమున. బోవక పెనంిన । నల వేర్పడ నతండు విందు ననువింద సుశ 

ర్ముల జంపి, సుదర్శను బె । ట్టిలపైంబడి యపుడు సావ నేసె నరేంద్రా! 143 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! (ధృతరా[ష్ర్రా?; చలమునన్‌= మత్సరంతో; పోవక= వెళ్ళిపోక (తప్పుకొని పోకుండా); పెనంగినన్‌= 
పోట్లాడగా; అలవు= బలం; ఏర్పడన్‌= స్పష్టం కాగా; అతండు= ఆ భీమసేనుడు; విందున్‌= విందుడినీ; అనువింద సుశర్మలన్‌= 
అనువిందుడినీ, సుశర్మనూ; చంపి= చంపివేసి; సుదర్శనున్‌= సుదర్శనుడిని; బెట్టు+ఇల పైన్‌+పడి= భయంకరంగా భూమిమీద 
పడి; చావన్‌= చని పోగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: ఓ రాజా ధృతరాషై! (నీ కొడుకులు) వెనుకకు తిరిగిపోకుండా మత్సరంతో యుద్దం చేయగా, భీముడు 
తన బలం స్పష్టపడేటట్టు విందుడినీ అనువింద సుశర్ములనే వారినీ చంపి, సుదర్శనుడు భూమిమీద పడి చచ్చేటట్టుగా 
కొట్టాడు. 
క. పెఅవారు వెజిచి నలుగడ6। బఅిచిన వాయుసుతు. దార్ది పణపె రథం బా 

తెఅపిన యరుగుట గని గురు6। డుఅక యతనిం దాక. గప్పె నుగ్రాస్త్రములన్‌. 144 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 469 


ప్రతిపదార్థం: పెజవారు= ఇతరులు (శత్రువులు); వెజచి= భయపడి; నలుగడన్‌+పజచినన్‌= నాలుగు దిక్కులకు పరుగెత్తగా 
(పారిపోగా); వాయుసుతుండు= భీమసేనుడు; ఆర్చి= సింహనాదం చేసి; రథంబున్‌= తన తేరును; పజపెన్‌= తోలాడు; ఆ 
తెజపిన= ఆ బాటనే; అరుగుటన్‌+కని= వెళ్ళటం చూచి (భీముడట్లే పోవటం చూచి); గురుండు= ద్రోణుడు; ఉజక= లెక్కపెట్టక; 
ఉగ్రాస్త్రములన్‌= భయంకరమైన బాణాలతో; అతనిన్‌+తాకన్‌= వానిని తాకగా; కప్పెన్‌= కప్పివేశాడు. 
తాత్పర్యం: ఇతరులు భయపడి నాలుగుదిక్కులకూ పరుగెత్తేటట్టుగా చేసి, భీముడు సింహనాదం చేస్తూ తన 
తేరు నా దిక్కుకు తోలించాడు. దానిని చూచిన ద్రోణుడు భీముని లెక్కపెట్టక, భయంకరమైన బాణాలతో అతడిని 
కప్పివేశాడు. 
వ. ఇట్లు నిలువరించి, నిటలంబున నారాచంబు నాటించి, యక్కుంభసంభవుండు దనమనంబున “వీడ 
వివ్వచ్చునట్లు నన్ననుసరింప6 గలవా౮డని తలంచి యప్పవనతనయు నుద్దేశించి. 145 
ప్రతిపదార్థం: ఇట్టు నిలువరించి= ఈ విధంగా నిలిపి; నిటలంబునన్‌= నెన్నుదుట; నారాచంబున్‌= వాడి బాణాన్ని; నాటించి= 
నాటుకొనేటట్టు చేసి; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణుడు; తనమనంబునన్‌= తన మనస్సులో; వీయ= ఈ భీమసేనుడు; 
వివ్వృచ్చున్‌+అట్టు= అర్జునుడి మాదిరిగనే; నన్ను+అనుసరింపన్‌+కలవాండు= న న్ననుసరించి వచ్చేవాడు; అని తలంచి= అని 
ఊహించి; ఆ+పవనతనయునుద్దేశించి= ఆ భీముడిని గూర్చి. 
తాత్పర్యం: ఆ విధంగా నిలిపి, నెన్నుదుట వాడిబాణాన్ని నాటి, ఆ ద్రోణుడు మనసులో 'ఆ అర్జునుడు 
నన్ననుసరించి వెళ్ళినట్టుగానే ఇతడు కూడా అనుసరిస్తా' డని తలచుకొని (భీముడితో) ఇట్టా అన్నాడు: 


క. _ “నను గెలిచికాకనీకి। మ్మైన సొరంగా నెట్లు వచ్చు? మును నీ తమ్ముం 
డనుమతుండై కాదే చొర । గనియె” ననుడు నతండు గన్ను/గవ గెంపారన్‌. 146 


ప్రతిపదార్దం: నను గెలిచి కాక= నన్ను జయించకుండా (అనగా అస్త్రగురుడ నగు నన్ను గెలువక); నీకున్‌= నీకు (భీమసేనుడికి); 
-ఈ+మొనన్‌= ఈ వ్యూహంలోకి; చారంగాన్‌= ప్రవేశించగా; ఎట్టు వచ్చున్‌?= ఏ విధంగా సాధ్యమవుతుంది? మును= వెనుక; 
నీ తమ్ముండు= నీ తమ్ముడైన అర్జునుడు; అనుమతుండు+ఐ కాదే= నా ఉత్తర్వు నంది కదా!; చొరన్‌+కనియెన్‌= లోనికి వెళ్ళ 
గలిగాడు; అనుడున్‌= అనగా; అతండు= భీముడు; కన్ను/గవ= కన్నులు రెండును; కెంపారన్‌= ఎ(ర్రబడగా (అనగా కోపం కలుగగా). 
తాత్పర్యం: 'ఓ భీమసేనా! తొలుత నన్ను గెలిస్తే గాని ఈ సేనలోకి ప్రవేశించటం సాధ్యం కాదు. ఇదివరకు 
నా అనుమతితోనే నీ తమ్ముడు కూడా సేనలోకి చొచ్చుకొని వచ్చాడు” అనగా, భీముడు కోపంతో తన కన్నులు 
రెండూ ఎ(ర్రబడగా (ఇట్టా అన్నాడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  'నరు€ దొక రథికుని యనుమతి. । జొర6 దలంచునె? మనుజ సేన సురబల మైనం 
దెరలిచికొని విచ్చలవిడి ।; నరుగుం దనవలయు నెడకు; నది యట్లుండెన్‌. 147 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ఒక రథికుని అనుమతిన్‌= ఒకానొక రథికుడి ఉత్తర్వుతో; చారన్‌+తలంయయనె?= లోనికి 
వెళ్ళగోరునా?; మనుజసేన= మానవసైన్యం; సురబలము= దేవసేన; ఐనన్‌= అయినప్పటికినీ; తెరలిచికొని= చీల్చికొని; విచ్చల 
విడిన్‌= తనకు తోచినట్టు; తనవలయు+ఎడకున్‌= తాను వెళ్ళదలచుకొన్న చోటికి; అరుగున్‌= వెళ్ళుతాడు; అది అట్టు+ ఉండెన్‌= 
దాని నట్లా ఉండనిమ్ము. 

తాత్పర్యం: 'ఒక రథికుడి అనుమతితో అర్జునుడు తాను వెళ్ళదలచుకొన్నచోటికి వెళ్ళుతాడా? మానవసేన అయినా, 
దేవతాసైన్యమైనా, తాను పోవలసిన చోటుకి చీల్చుకొని వెళ్ళ గలడు. అది అట్లా ఉండనిమ్ము. (తరువాతి పద్యంతో 
అన్వయం. 


470 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. ప్రియములు వల్కిని న్ననుసరింపంగం బార్జుండు గాండు సుమ్ము! దు 
ర్భ్హయ భుజశక్తి నిర్మథిత శత్రుండు భీముండు గాని; నీవు దం 
డ్రియు గురుడుం బ్రియుండు నని ప్రీతి యొనర్దెద6 బూని వైరికిన్‌ 
జయ మొనరింతు గాక! యని సైంతునె దర్పము సూపకుందునే?” 148 


ప్రతిపదార్థం: ప్రియములు పల్కి= తీయని మాట లాడి; నిన్నున్‌+అనుసరింపంగన్‌= నిన్ననుసరించటానికి (నీ వెంట నడిచే 
దానికి); పారుడు గాండు సుమ్ము!= అర్జునుడు కాడు సుమా! దుర్ణయ= జయింపరాని; భుజశక్తి= భుజబలంతో; 
నిర్మథితశత్రుండు= మర్షింపబడిన శత్రువులు కలవాడు; భీముండు= భీముడు; కాని= కాకుంటే; నీవు; తండ్రియున్‌, గురుండున్‌, 
'ప్రియుండున్‌+అని= తం(డ్రివంటివాడవు, గురుడవు, ప్రియమైనవాడవు అని; ప్రీతి+ఒనర్చెదన్‌= (మీకు)సంతోషం కలిగిస్తాను; 
పూని వైరికిన్‌= ప్రయత్నంతో విరోధికిి జయము+ఒనరింతు+కాక!+అని= జయం కలిగించడానికి; సైంతనె= సహిస్తానా? 
దర్పము= గర్వము; చూపక+ఉందునే= చూపకుండా ఉంటానా? 

తాత్పర్యం: తియ్యని మాటలతో ని న్ననుసరించటానికి నే నర్జునుడను గాను. భుజబలంతో శత్రువులను మథించిన 
వాడను - భీముడను. నీవు నాకు తండ్రి వంటివాడవని, గురుడివని, ఇష్టమైనవాడివని నీకు సంతోషాన్ని కలిగిస్తాను. 
అంతేకాని శత్రువుకు ప్రయత్నించి నీవు జయంకలిగించడాన్ని మాత్రం నేను సహించను. నా గర్వం చూపకుండా 
ఉంటానా? 


వ. అని పలికి. 149 
తాత్పర్యం: అని మాటాడి. 
మ. గద సారించి చెలంగి వైచిన భుజాగర్వంబు సాలించియ 

మ్ముదుకం డుర్వికి దా6ంటి పోయె; నది రశ్చ్శుల్‌ మింట6 బర్వంగ బె 

ట్టిదమై మైోయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిం దాంకుడున్‌ గుజ్దముల్‌ 

సదిసెన్‌, సారథి మ్రగ్గె, దేరు వొలిసిన్‌ సైన్యంబు భీతిల్లంగన్‌. 150 


ప్రతిపదార్హం: గద సారించి= గదను ఊపి; చెలంగి వైచినన్‌= ఉత్సాహంతో వేయగా; భుజాగర్వంబు= భుజబలం; చాలించి= 
వదలి; ఆ+ముదుకండు= ఆ ముసలివాడు; ఉర్వికిన్‌= భూమికి; దాంటిపోయెన్‌= దాటుకొనిపోయాడు; అది= ఆగద; రశ్ముల్‌= 
కాంతులు; మింటన్‌+పర్వంగన్‌= ఆకాశంలో వ్యాపించగా; బెట్టిదము+ఐ= తీవ్రమై; మైయుచు వచ్చి= శబ్దం చేస్తూ వచ్చి; బల్పిడుగు 
మాడ్కిన్‌= పెను పిడుగు మాదిరిగా; తాంకుడున్‌= తగులగా; సైన్యంబు భీతిల్లగన్‌= (మన) సైన్యం భయపడగా; గుజ్జముల్‌ 
చదిసెన్‌= గుర్రాలు నలిగిపోయాయి; సారథి= సూతుడు; (మ్రగ్గెన్‌= చచ్చాడు, తేరు పొలిసెన్‌= రథం నాశమయింది. 

తాత్పర్యం: (భీమసేనుడు) గదను చాచి వేయగా భుజబలం చాలించి ఆ వృద్దుడు (ద్రోణుడు) రథం మీద 
నుండి భూమి మీదికి ఉరికి తొలగి వెళ్ళాడు. ఆ గద ఆకాశం దాకా కాంతులను వ్యాపింపచేస్తూ, పెద్దశబ్దంచేస్తూ, 
పెద్ద పిడుగువలె తాకేటప్పటికి మన సైన్యం భయపడేటట్టుగా గు(ర్రాలు, సారథి చనిపోగా, తేరు నుగ్గనుగ్గయింది. 


వ. _ అప్పు డమ్మేటిమగండు. 151 
ప్రతిపదార్హం: అప్పుడు; ఆ+మేటిమగండు= ఆ గొప్పవీరుడు 
9 


తాత్పర్యం: అపు డా గొప్ప మొనగాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ71 


క. మన మూంక దథిసి యుద్దతి. । జనం జన నీనందనులు వెసం దాకియు ను 

బ్దిన యతని వీ కోర్వక । కనుకని సిగ్గు సెడి పాజంగా గురుం డంతన్‌. 152 
ప్రతిపదార్థం: మన మూంక దటిసి= మన సేన దగ్గరకు వచ్చి; ఉద్ధతిన్‌ చనన్‌+చనన్‌= దర్చంతో పోగా పోగా; నీ నందనులు= 
నీ కుమారు లయిన కౌరవులు; వెసన్‌+తాంకియున్‌= తొందరగా ఎదుర్కొని నప్పటికినీ; ఉబ్బిన= పెరిగిన; అతని వీళకున్‌= 
ఆతడి ఉత్సాహానికి; ఓర్వక= సహించలేక; కనుకని= సంభ్రమంతో; సిగ్గు చెడి= సిగ్గు వదలి; పాజంగాన్‌= పారిపోగా; అంతన్‌= 
ఆ మీదట; గురుండు= (ద్రోణుడు. 
తాత్పర్యం: మన సేనను ఎదుర్కొని దర్పంతో పోగా పోగా, నీ కొడుకులు త్వరగా అతడిని ప్రతిఘటించి, అతడి 
పరాక్రమానికి ఆగలేక, భయంతో సిగ్గు వదలి పరుగెత్తారు. అంతట గురుడు. 


క. _ ఒండొక తేరెక్కిసము । ద్దండత. జని భీమసేను దాంకి శరము లొం 

డొండ నిగిడించి నొంచిన । గం డడంగక యతండు గనలు గదిరిన మదితోన్‌. 153 
ప్రతిపదార్థం: (ద్రోణుడు) ఒండొక తేరు+ఎక్కి= మరియొక తేరుమీది కెక్కి; సముద్దండతన్‌= గొప్పగా; చని= వెళ్ళి; భీమసేనున్‌ 
తాంకి= భీముడిని ఎదుర్కొని; శరములు= బాణాలు; ఒండొండన్‌= ఒకదానితో ఒకటిగా (వరుసగా); నిగిడించి= వేసి; నొంచినన్‌= 
బాధించగా; గండు= పొగరు, గర్వం; అడంగక= తగ్గక; అతండు= భీముడు; కనలు= కోపం; కదిరిన= నిండిన; మదితోన్‌=మనసుతో. 
తాత్పర్యం: ద్రోణుడు ఇంకొక తేరెక్కి, గొప్పగా వెళ్ళి భీముడితో తలపడి వరుసగా బాణాలు వేసి బాధించాడు. 
బలగర్వం తగ్గకుండా మిక్కిలి కోపం నిండిన మనసుతో భీముడు(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అరదము డిగ్గి యప్పటు శరావళి కోర్పి మొగంబు వాంచిస 
త్వరు€ డయి వాన పై6 గురియ వంచిన మస్తక మొప్ప బోవు సుం 
దర వృషభంబు లీల6 జని దర్ప మెలర్ప6గ నొక్కచే నొగల్‌ 
వెరవునం బట్టి తేరు ప్రజ విసయ మందంగ వీచి వైచినన్‌. 154 


ప్రతిపదార్థం: (భీమసేనుడు) అరదము డిగ్గి= తన తేరును దిగి; ఆ+పటు శర+ఆవళికిన్‌+ఓర్చి= ఆ ద్రోణుడిచే వేయబడిన 
తీవ్రబాణపంక్తిని ఓర్చుకొంటూ; మొగంబు వాంచి= తన మొగమును వంచుకొని (బాణాలు తగులకుండా); సత్వరుండు+అయి= 
వేగం కలవా డయి; వాన పైన్‌ కురియన్‌ వంచిన మస్తకము= వాన మీద కురుస్తున్నా వంచిన తలను; ఒప్పన్‌+పోవు= తగిన 
విధంగా నడిచే; సుందరవృషభంబు లీలన్‌= అందమైన ఆబోతు వలె; చని= వెళ్ళి; దర్చ్శము+ఎలర్బంగన్‌= గర్వం ఒప్పగా; ఒక్కచేన్‌= 
ఒక చేతితో; నాగల్‌= తేరి నాగలను; వెరవునన్‌+పట్టి= ఉపాయంతో పట్టుకొని; తేరున్‌= తేరును (ద్రోణుడి తేరును); ప్రజ= 
చూచే జనం; విస్మయము+అందంగన్‌= ఆశ్చర్యపడగా; వీచి వైచినన్‌= విసరివేయగా. 

తాత్పర్యం: తన రథం మీది నుండి ఎగిరి క్రిందికి దూకి, ద్రోణుడు ప్రయోగించే తీవ్రబాణ సమూహాన్ని ఓర్చుకొంటూ, 
ముఖం వంచుకొని, మిక్కిలి వేగంగా - మీద వర్షం కురుస్తుంటే తలనువంచి పరుగెత్తే అందమైన ఆబోతు వలె 
వెళ్ళి, గర్వం అతిశయించగా, ఒక్కచేతితో (ద్రోణుడి తేరి నొగలను పట్టి ఎత్తి అందరు చూచి ఆశ్చర్యపడేటట్టు 
ఆ రథాన్ని విసిరివేయగా (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 
భీముడు ద్రోణాది రథికుల నతిక్రమించి యర్జ్హును( జేరంబోవుట (సం. 7-102-88) 


ఆ. _ నుగ్గునూచ మైన నగ్గురు. డొండొక ।; యరద మెక్కి యల్ల నరిగి సేన 
మొగమునకు రయంబు మిగుల విశోకుండు । దేర భీము. డెక్కె. దేరు ప్రీతి. 155 


డ్త72 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: నుగ్గనూచము+ఐనన్‌= (రథం విసరివేయగా) పొడిపొడికాగా? ఆ+గురుండు= ఆ ద్రోణుడు; ఒండొక 
అరదము+ఎక్కి= వేరొక తేరు నెక్కి; అల్లన్‌+అరిగెన్‌= నెమ్మదిగా వెళ్ళాడు; సేన మొగమునకున్‌= సేన మొదటికి; విశోకుండు= 
భీముడి సారథి అయిన విశోకుడు; రయంబు మిగులన్‌= మిక్కిలి వేగంతో; తేరన్‌= తీసికొని రాగా; భీముండు= భీమసేనుడు; 
'ప్రీతిన్‌= ప్రేమతో; తేరున్‌= రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్పర్యం: ఆ విధంగా వేయటంవలన తేరు ముక్కలు ముక్కలయింది. అంత గురుడు వేరొక తేరెక్కి 'సేనాముఖానికి 
మెల్లగా వెళ్ళాడు. తన సారథి విశోకుడు మిక్కిలి వేగంగా రథం తీసికొనిపోగా, ప్రీతితో భీమసేనుడు ఆ తేరుఎక్కాడు. 


వ. ఇవ్విధంబున ధనురాచార్యు బెట్టు వచి బిట్టు సను నా జెట్టిబిరుదున క3దుర్వం జాలక భోజబలంబును 
గాంభోజానీకంబును యవనాది మ్లేచ్చ సైన్యంబులునుం బసులు పులికిం బాజు తెజింగునం గలంగి పజిచె;న 
న ట్లప్రతిహతగతిం బోయి సాత్యకి సమరోల్లాసంబు గనుంగొనుచు నట కడచి యవ్వడముడి దివ్యరథంబు 
మెఅయం గౌరవ్యయోధులతోడం బెనంగు సవ్యసాచిం జూచి సింహనాదంబు సేసిన, నతనిం గనుంగొని 
ప్రెయంబున నయ్యర్జునుండును హరియును గర్జారవంబుల గగనంబు నినిచి; రమ్మహారవంబు లాకర్ణించి 
యుధిష్టిరుండు భీము సంజ్ఞాపనంబునకు సంతుష్టాంతరంగుండై తన లోనన యతని నగ్గించి యన్నర 
నారాయణుల యెలుంగులు వినం గనుటకుం బొంగుచు, నప్పార్ధుండు దన ప్రతిజ్ఞ నెజిపి వచ్చి తన్నుం 
గౌంగిలించికొనుటం గోరుచుం, గౌరవపతి యిమ్మెయిం దమ్ములు బంధులుం దెగంబొలియుట దెలిసి 
యయినను దీరునకుం జొచ్చి యున్నవారినైనం గాచి కొనునొకో! యని యూహించుచు6 గయ్యంబు 
సేయుచుండె' ననిన విని ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 156 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; ధనురాచార్యున్‌= ద్రోణాచార్యుడిని; బెట్టు పజచి= మిక్కిలి బాధించి; బిట్టు 
చను= త్వరగా వెళ్ళుతున్న; ఆ జెట్టి బిరుదునకున్‌= ఆ మహావీరునకు; ఎదుర్సన్‌+చాలక= ఎదుర్కొనలేక; భోజబలంబును= 
భోజదేశ సైన్యమును; కాంభోజ+అనీకంబును= కాంభోజసైన్యమును; యవనాది మ్రేచ్చ సైన్యంబులును= యవనులు మొదలైన 
మ్లైచ్చ సేనలును; పసులు= పశువులు; పులికిన్‌+*పాయు తెజంగునన్‌= పులిని చూచి పరుగెత్తే విధంగా; కలంగి= బెదరి; పజుచెన్‌= 
పరుగెత్తాయి; అట్టు= ఆ విధంగా; అప్రతిహతగతిన్‌+పోయి= ఎదురు లేని విధంగా వెళ్ళి (తనను అడ్డుకొనేవాడు లేడన్నట్టుగా 
వెళ్ళి; సాత్యకి సమర+ఉల్దాసంబు కనుంగొనుచున్‌= సాత్యకియొక్క యుద్దోత్సాహాన్ని చూస్తూ; అట కడచి= ఆ చోటు దాటి; 
ఆ+వడముడి= ఆ భీమసేనుడు; దివ్యరథంబు మెజయన్‌= దేవతా రథం ్రకాశించగా; కౌరవ్యయోధులతోడన్‌= కౌరవులలోని 
మొనగాం(డ్రతో; పెనంగు= యుద్ధం చేసే; సవ్యసాచిన్‌+చూచి= అర్జునుడిని చూచి; సింహనాదంబు చేసినన్‌= సింహగర్జనం చేయగా; 
అతనిన్‌+కనుంగొని= ఆ భీముడిని చూచి; ప్రియంబునన్‌= (ప్రేమతో; ఆ+అర్జ్హునుండును హరియును= ఆ అర్జునుడూ, కృష్ణుడూ; 
గర్జారవంబులన్‌= గర్జాధ్వనులతో; గగనంబు నినిచిరి= ఆకాశం నింపారు; ఆ+మహారవంబులు= ఆ పెను శబ్దాలను; ఆకర్షించి= 
విని; యుధిస్టిరుండు= ధర్మరాజు; భీము సంజ్ఞాపనంబునకున్‌= భీముని యొక్క సైగకు; సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతో 
షంతో కూడిన మనస్సుతో; తనలోలోనన= తన మనస్సులోనే; అతనిన్‌+అగ్గించి= ఆ భీముడిని పొగడి; ఆ నరనారాయణుల= 
ఆ అర్జునుడి కృష్ణుడి; ఎలుంగులు= కంఠధ్వనులు; వినన్‌= వినటానికి; కనుటకున్‌= చూడటానికీ; పొంగుచున్‌= సంతోషిస్తూ; 
ఆ+పార్భుండు= ఆ అర్జునుడు; తన ప్రతిజ్ఞ నెజపి వచ్చి= తన శపథాన్ని సాగించి వచ్చి (మాట నిలుపుకొని వచ్చి; 
తన్నున్‌+కౌంగిలించుకొనుటన్‌+కోరుచున్‌= తనను కౌగిలించుకొనుటకై ఆశపడుతూ; కౌరవపతి= దుర్యోధనుడు; ఈ+మెయిన్‌= 
-ఈ ప్రకారంగా; తమ్ములు బంధులు= తన తమ్ములు, బంధువులును; తెగన్‌+పొలియుట= చనిపోవటం; తెలిసి= తెలిసినవాడై; 
అయినను= ఉన్నా; తీరునకున్‌+చొచ్చి= సంధికి వచ్చి; ఉన్న వారిన్‌+*ఐనను= మిగిలి ఉన్నవారి నైనను; కాచికొనునాకో!= రక్షించుకొన 
కలుగునో! అని= అని అలా; ఊహించుచున్‌= తలచుకొంటూ; కయ్యంబు= యుద్దాన్ని; చేయుచున్‌+ఉండెన్‌+అనినన్‌= చేస్తూ 
ఉండినాడనగా; విని= విన్నవాడై; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్త73 


తాత్పర్యం: భీముడు ఈ విధంగా ద్రోణుడిని మిక్కిలి బాధించి వెళ్ళుతుండగా మహావీరుడైన భీముడిని 
ఎదుర్కొనలేక భోజకాంభోజ యవనాది సేనలు పులిని చూచి పారిపోయే పశువుల మాదిరిగా భయపడి పరుగెత్తాయి. 
తనను అడ్డుకొనే నాథుడే లేకపోగా సాత్యకి యొక్క యుద్దోత్సాహాన్ని చూస్తూ ఆ చోటు దాటి, తన దివ్య రథం 
మెరుస్తుండగా కౌరవులలోని మొనగాండ్రతో యుద్దం చేస్తూ ఉన్న అర్జునుడిని చూచి సింహనాదం చేయగా భీముని 
చూచి ప్రీతితో కృష్ణార్జునులు తమ సింహనాదాలతో ఆకాశాన్ని నింపారు. ఆ పెను సవ్వడులు విన్న ధర్మరాజు 
భీముడు చేసిన సంజ్ఞకు సంతోషించి, మనస్సులో అతనిని పొగడి, కృష్ణార్దునుల గొంతులు వినటానికీ, చూడటానికీ 
పొంగిపోతూ, అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలుపుకొని వచ్చి, తనను కౌగిలించుకోవాలనికోరుతూ, యుద్ధంలో తన 
సోదరులూ, బంధువులూ ఈ రీతిగా చచ్చిపోవటం చూచి అయినా, సంధికి వచ్చి, మిగిలి ఉన్నవారినైనా దుర్యో 
ధనుడు రక్షించుకోగలడా?” అని అనుకొంటూ ఉన్నాడని విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అంటూ ఉన్నాడు. 


ఆ ఇట్లు సింహనాద మిచ్చిన భీముని । మార్కొనంగ మగండు మన బలమునఈ 
గలిగినే మదాత్మజుల. గాల్ప బుట్టిన । చిచ్చు వాండు; వాని జెనయు టరిది. 157 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారం; సింహనాదము+ఇచ్చిన= సింహగర్జన చేసిన; భీముని= భీమసేనుడిని; మార్కొనంగన్‌= 
ఎదుర్కొనగలిగిన; మగండు= మొనగాడు; మన బలమునన్‌= మన సేనలో; కలిగెనే?= ఉన్నాడా?; మత్‌+ఆత్మజులన్‌= నా 
కుమారులను; కాల్పన్‌+పుట్టిన= కాల్చ్బటానికై పుట్టిన (అనగా చంపటానికై పుట్టిన); చిచ్చు వాండు= అగ్గి అయిన వాడు; వానిన్‌= 
భీమసేనుడిని (అటువంటి వాడిని); చెనయుట= ఎదుర్కొనటం; అరిది!= ఆశ్చర్యమే సుమా! 

తాత్పర్యం: అ ట్టా సింహగర్జనం చేసిన భీముడిని ఎదుర్కొన గల మొనగాడు మన బలంలో ఉన్నాడా? అతడు 
నా కొడుకును కాల్చటానికే పుట్టిన అగ్గివంటి వాడు. అతడిని ఎదుర్కొనటం అసాధ్యం.” 


చ. అనవుడు నాతం డిట్టు లను నమ్మనుజేంద్రు 'కప్టు కర్టు. డ 
ణం 
య్యనిలతనూజు మార్కొని రయంబున వింశతి సాయకంబు లే 
సిన, నతండేడు తొమ్మిదులు చెచ్చెర నేసి సిడం బొకంట నే 
పునం గుదియించె నా రథికపుంగవు లట్లు దొడంగి యుద్దతిన్‌. 158 


ప్రతిపదార్హం: అనవుడు= అనగా; ఆతండు= ఆ సంజయుడు; ఆ+మనుజ+ఇంద్రునకున్‌= ఆ రాజేంద్రుడితో; ఇట్టులు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; అవ్హు= ఆ సమయాన; కర్షుయు= రాధేయుడు; ఆ+అనిలతనూజున్‌= ఆ భీమసేనుడిని; మార్కొని= 
ఎదుర్కొని; రయంబునన్‌= తొందరగా; వింశతి సాయకంబులు+ఏసినన్‌= ఇరువది బాణాలను వేయగా; అతండు= ఆ భీముడు; 
ఏడు తొమ్మిదులు= అరువది మూడు(బాణాలను); చెచ్చెరన్‌+ఏసి= వేగంగా వేసి; సిడంబు= కేతనమును; ఒకంటన్‌= ఒక 
బాణంతో; ఏపునన్‌= గర్వంతో; కుదియించెన్‌= కుదియచేశాడు ((క్రుంగదీశాడు); ఆ+రథికపుంగవులు= ఆ రథిక గశ్రేష్టులు; 
అట్టు= ఆ ప్రకారంగా; తొడంగి= పూనుకొని; ఉద్ధతిన్‌= దర్పంతో. 

తాత్సర్యం: అనగా విని సంజయుడు ఇట్టా చెప్పాడు. 'ఆ సమయంలో కర్షుడు భీముడిని ఎదుర్కొని వేగంగా 
ఇరవై బాణాలను అతడిపై వేయగా, ఆ భీముడు కూడా అరవైమూడు బాణాలను వేగంగా వేసి, ఒక బాణంతో 
కర్ణుడి రథకేతనాన్ని గర్వంతో విరుగగొట్టాడు. ఆ విధంగా ఆ రథిక (శ్రేష్టులిద్దరూ తలపడి, దర్శంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


వన. పెనంగు నెడ భీమసేనుండు. 159 


శ్తే7డ శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: పెనగులాడేటప్పుడు భీమసేనుడు. 


క. సూతసుతు విల్లు ద్రుంచిన । నాతండు బలు వింట నొంచె నతని వెస మరు 

త్భూతి యదియు. ద్రుంచుచు ద । త్యూతుని6 దురగములఈ ద్రుంచె దుర్దమలీలన్‌. 160 
ప్రతిపదార్థం: సూతసుతు విల్లు త్రుంచినన్‌= కర్టుడి వింటిని త్రుంచివేయగా; ఆతండు= ఆ కర్టుడు; బలువింటన్‌= పెద్దవిల్లుతో; 
అతనిన్‌= ఆ భీమసేనుడిని; నొంచెన్‌= బాధించాడు; వెసన్‌= వేగంగా; మరుత్పూతి= వాయుపుత్రుడయిన భీముడు; అదియున్‌= 
ఆ బాణాన్ని; త్రుంచుచున్‌= ముక్కలు చేస్తూ; తత్పూతునిన్‌= అతడి సారథిని; తురగములన్‌= గు(ర్రాలను; దుర్దమలీలన్‌= 
అణచవీలుకాని విలాసంతో; (త్రుంచెన్‌= చంపాడు. 
తాత్పర్యం: కర్ణుడి విల్లును (త్రుంచాడు. అంత కర్షుడు వేరొక విల్లుతో భీముడిని బాధించాడు. దానిని కూడా 
(త్రుంచివేస్తూ అణచటానికి వీలుకాని విలాసంతో భీముడు ఆ కర్ట్షుడి సారథినీ, గుర్రాలనూ చంపి వేశాడు. 


ఆ. విరథుండై యతండు వృషసేను రథ మెక్కం।; బాయుటయును, గల6గ6 బాటి సేన; 
లట్టియెడ నృపాలు6 డాచార్యు పాలికి.। జనియె తేరు దోలికొని రయమున. 161 


ప్రతిపదార్థం: విరథుండు+ఐ= తేరులేనివాడైైు అతండు= ఆ కర్షుడు; వృషసేను రథము+ఎక్కన్‌= వృషసేనుడి తేరు మీదికి 
ఎక్కగా; పాటుటయును= పరుగెత్తగా; సేన= (మన) సేన; కలంగన్‌+పాటెన్‌= చిందరవందరగా పరుగెత్తింది; అట్టి ఎడన్‌= ఆ 
సమయంలో; నృపాలుండు= దుర్యోధనుడు; రయమునన్‌= వేగంగా; ఆచార్యుపాలికిన్‌= ద్రోణాచార్యుడి దగ్గరకు; తేరు తోలికొని= 
రథం తోలుకొంటూ; చనియెన్‌= వెళ్ళాడు. 

తాత్పర్యం: (కరుడు) అతడు తేరులేనివాడై పరుగెత్తి వృషసేనుడి తేరుమీద ఎక్కాడు. దానిని చూచిన సేన కలత 
చెందింది. అప్పుడు దుర్యోధనుడు గురువయిన ద్రోణుడి వద్దకు తన తేరు తోలుకొని వెళ్ళాడు. 


దుర్యోధనుండు ద్రోణుని దూణనాడుట (సం.7-105-1) 
వ. చని యడచిపాటు గదుర నతనితో ని ట్లనియె. 162 
తాత్పర్యం: (ఆ విధంగా) వెళ్ళి, తొందరపాటుతో ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు: 


క. _ “నరుండును సాత్యకియు వృకో । దరుండును మనసేనం గలంచెదరు; సైంధవుం జే 

రిరి; నీకు. దగునె నరునిం । జొరనిచ్చితయేని వారి. జొరనీ ననఘా! 163 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! నరుండును= అర్జునుడును; సాత్యకియున్‌= సాత్యకియును; వృకోదరుండును= 
భీముడును; మనసేనన్‌+కలంచెదరు= మన సేనను చీకాకు పరుస్తారు; (వారు); సైంధవున్‌+చేరిరి= సైంధవుడికి దగ్గరయ్యారు; 
నరునిన్‌+చొరనిచ్చితయేని= అర్జునుడిని ్రవేశింపనిచ్చినప్పటికీ; వారిన్‌*చొరనీన్‌= సాత్యకి, భీములను చొరనివ్వటానికి; 
నీకున్‌+*తగునె?= నీకు న్యాయమా? 


తాత్పర్యం: అర్జునుడు, సాత్యకి, భీముడు మన సేనలను చీకాకు పరచి సైంధవుడి దగ్గరకు చేరారు. అర్జునుడిని 
చొరనిచ్చినా, సాత్యకినీ, భీముడినీ చారనీయటం నీకు తగునా? 


క. _ సమరంబున నీ వోడుట । సముద్ర మింకుట; జయించె సాత్యకి గురుంగ 
య్యమున నని యెసంగు జనవా । దమ మేలుగ దలంచి తొక్కొ! ధనురాచార్యా! 164 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము శ75 


ప్రతిపదార్థం: ధనురాచార్యా!= ధనుర్విద్యా గురువా!; సమరంబునన్‌= యుద్దంలో; నీవు+ఓడుట= నీవు ఓడిపోవటం; 
సము[ద్రము+ఇంకుట= సము(ద్రం ఇంకిపోవటం వంటిది (అనగా సముద్రంలో నీరు ఇంకిపోవటం ఎంత వింతయో యుద్దంలో 
ధనురాచార్యుడయిన (ద్రోణుడు ఓడిపోవటం అట్టిదే); సాత్యకి= ఆశ్రైనేయుడు; గురున్‌= గురువయిన మిమ్ము; కయ్యమునన్‌= 
యుద్దంలో; జయించెన్‌= జయించాడు; అని ఎసంగు= అని వ్యాపించే; జననాదము+అ= నలుగురిమాటయే; మేలుగన్‌= (శ్రేస్టంగా; 
తలంచితి+ఒక్కొ?= తలచుకొన్నావా? 


తాత్పర్యం: ధనురాచార్యా! యుద్ధంలో నీవు ఓడిపోవటం సముద్రం ఇంకిపోవటం వంటిది. ఇక సాత్యకి 
ధనురాచార్యుడవయిన నిన్ను గెలిచా డని లోకులు అనుకొనటమే మేలుగా తలచుకొన్నావా? 


విశేషం: అలం: నిదర్శన. 


క _ ఈభంగినీ వడంగుట । మా భాగ్యము గాక యింక మాటలు వలదీ 
క్షోభం బెట్టు లుడుగు జెపు । మా! భవదీయ బలశౌర్యమతులకు.€ దగంగాన్‌.” 165 


ప్రతిపదార్థం: ఈ భంగిన్‌= ఈ విధంగా; నీవు+అడంగుట= నీ వణగిపోవటం; మా భాగ్యముకాక= మా అదృష్టం కాక; ఇంకన్‌ 
మాటలు వలదు= ఇంక మాట్టాడ నక్కరలేదు; ఈ క్షోభంబు+ఎట్టులు+ఉడుగున్‌= ఈ ఆరాట మెట్టా పోతుందో; భవదీయబల 
శౌర్యమతులకున్‌= నీ బలానికి, పరాక్రమానికీ, బుద్దికి తగంగాన్‌= తగినట్టుగా; చెపుమా!= చెప్పవలయును సుమా! 


తాత్పర్యం: ఈ మాదిరిగా నీ వణగిపోవటం మా అదృష్టం (మా దౌర్భాగ్యం) కాక వేరేముంది? ఊరకే 
మాటలెందుకు? మా ఈ క్షోభ తీరే విధ మేమిటి? నీ బలానికీ, బుద్ధికీ, శక్తికీ తగిన విధంగా చెప్పవలసింది. 


చ. అనవుడు నాత. డిట్టు లను 'నక్కడ నిక్కడ నొక్క రూపునన్‌ 
మన మొనకైన యీ యెడరు మాన్వ్సంగ నోపిన యంత మాన్దెద; 
న్వినుము! విశిష్ట కార్య మవనీవర! సైంధవు6 గాచికోల య 
ర్హునునకు నీకునుం గలిగె జూదము నేం డధికంపుటొద్దుగన్‌. 166 


ప్రతిపదార్థం: అవనీవర!= రాజ(శ్రేష్టా; అనవుడున్‌= ఆ విధంగా చెప్పగా; ఆతండు+ఇట్టులు+అనున్‌= ఆ ద్రోణు డీవిధంగా 
అన్నాడు; అక్కడన్‌+ఇక్కడన్‌= ఆ చోట ఈచోట (దుర్యోధనుడి తమ్ములు మొదలయిన వారున్నచోట, తానున్న ఈ చోట); 
ఒక్కరూపునన్‌= ఒకే విధంగా; మనమొనకైన ఈ ఎడరు= మన సేనకు కలిగిన ఈ భంగపాటు; మాన్పంగన్‌= పోగొట్టటానికి; 
ఓపినఅంత మాన్చెదన్‌= చేతనైనంతగా పోగొట్టుతాను; వినుము= (నా ్రతిజ్ఞు వినుము; విశిష్టకార్యము= విశేషమైన పని; 
సైంధవున్‌+కాచికోల= సైంధవుడిని కాపాడుకొనటమే; నేండు= ఈ దినం; అర్జునునకున్‌= అర్జునుడికీ; నీకునున్‌= నీకునూ; 
అధికంపుటొడ్డుగన్‌= విశేషమైన పందెంతో; జూదము= పాచికల ఆట; కలిగెన్‌= ఏర్పడింది. 


తాత్పర్యం: దుర్యోధను డావిధంగా వ్యంగ్యంగా దెప్పగా విని, అందుకు బదులుగా ద్రోణుడు ఇట్లా అన్నాడు: 
“ఓ దుర్యోధనా! యుద్ధరంగంలో అక్కడా, ఇక్కడా (అనగా నీ తమ్ములకూ, నాకూ) మన సేన పొందిన భంగపాటును 
పోగొట్టటానికి నా శక్తితో ప్రయత్నిస్తాను. ఇప్పటి మన ప్రత్యేక కర్తవ్యం - సైంధవుడిని కాపాడుకొనటమే. ఈ 
దినం జరిగే యుద్దం నీకూ అర్జునుడికీ జరిగే పాచికలాటవంటిది. దాని పందెం చాలా భారీగా ఉంటుంది. 


క. _ మును శకుని బుద్దిమై గెలి; చిన యది యస్టిరపు గెలుపు; సెడకీ జూదం 
బున వెడల బాటు సూవే। మన వెరవును లావు కలిమి మనుజాధీశా! 167 


476 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: మనుజ+అధీశా!= ఓ రాజా! (దుర్యోధనా[); మును= ఇదివరలో; శకుని బుద్ధిమైన్‌= శకుని తెలివితో; గెలిచిన 
అది= జయించటం (సభాపర్వంలో గెలిచింది); అస్థిరపు గెలుపు= (నిలవని గెలుపు) నిలుకడ లేని జయం; చెడక= నశించిపోక; 
-ఈ జూదంబునన్‌= ఈ నాటి జూదంలో; వెడలన్‌+పాటు= బైట పడటం (అనగా జయించటం); మన వెరవును= మన ఉపాయమూ; 
లావును= బలమూ; సూవే!= సుమా! 


తాత్సర్యం: ఓ రాజా! ఇదివరలో శకుని తెలివితేటలతో పొందిన గెలుపు శాశ్వతమైన గెలుపు కాదు. ఈ దినం 
స్థిరంగా మనం ఈనాటి జూదంలో గట్టెక్కటమే మన ఉపాయమూ, బలమూ సుమా! 


వ. కావున నీవు సమరోత్సాహుండ వై సాహాయ్యంబునకు నద్దెస నున్న కర్ట్ణాదులం గొని కవ్వడి మొదలగు 
నమ్మువ్వురకుం జాలి సింధురాజ రక్షణంబు నిర్వహింపు; మేను సేనాముఖంబున నిలిచి తక్కినయందటథి 
నిలువరించుట మేలు; నీతో వచ్చుట కర్టంబు గాదు పొ' మృనుటయు నతండు మరలి తన్నుందాన 
పురికొలిపికొనుచు నట సనియె; నప్పుడు యుధామన్యుండు నుత్తమౌజుండును మున్ను కృతవర్మచేత 
నివారితులై నరునితోడ నఖుమం జనక కెలని కుజికి మనమొన దెరల్దికొని బయలికి వెడలి కపిధ్వజ గాందీవ 
గుణరావంబుల కతన నతని యున్న యెడ యుపలక్షించి తిరిగి వచ్చి బలుపున మన బలంబు వాయ. 
బాపికొని చొచ్చి వివ్వచ్చుం జేరవచ్చుచున్నం గని యక్కురువిభుండు వారల వారింపం గడంగిన. 168 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నీవు సమర+ఉత్సాహుండవు+ఐ= నీవు యుద్ధంలో ఆశ కలవాడవై; సాహాయ్యంబునకున్‌= 
నీకు సాయానికై; ఆ+దెసన్‌+ఉన్న= ఆ వైపు ఉన్న; కర్ణాదులన్‌+కొని= కర్షుడు మొదలైనవారిని పిలుచుకొని; ఆ+మువ్వురకున్‌+చాలి= 
ఆ మూగురికి తగినట్టుగా (అనగా భీమార్జున సాత్యకులకు తగినట్టుగా); సింధురాజ రక్షణంబు= సైంధవుడిని కాపాడటం; 
నిర్వహింపుము= నెరవేర్చుము; ఏను సేనాముఖంబునన్‌+నిలిచి= నేను సేన మొగలో ఉండి; తక్కిన అందటి నిలువరించుట 
మేలు= మిగిలిన వారినంతా ఆపటం మేలు; నీతోన్‌ వచ్చుట= నీతో కలిసి రావటం; పనికాదు= కార్యంకాదు; పొమ్ము= నష్ట 
వెళ్ళుము; అనుటయున్‌= అనగా; అతండు= ఆ దుర్యోధనుడు; మరలి= తిరిగి; తన్నున్‌+తాన= తనను తాను; పురికొలిపికొనుచున్‌= 
'ప్రేరేపించుకొంటూ; అట చనియెన్‌= ఆ దిక్కుగా వెళ్ళాడు; అప్పుడు= ఆ సమయంలో; యుధామన్యుండును, ఉత్తమౌజుండును; 
మున్ను= ఇదివరకు; కృతవర్మచేత నివారితులై= కృతవర్మచేత అడ్డుకొనబడినవారై; నరునితోడన్‌+అయిమన్‌ చనక= అర్జునుడితో 
కలిసిఆ(క్రమించుకోవటానికి పోకుండా; కెలనికిన్‌= ప్రక్కకు; ఉటికి= దూకి; మన మొనన్‌+తెరల్సికొని= మనసేనను దాటుకొని; 
బయలికిన్‌ వెడలి= బయటకు వెళ్ళి; కపిధ్వజ= కపికేతనము వలననూ; గాండీవగుణ రావంబుల కతనన్‌= గాండివపు నారి 
ధ్వనివలననూ; అతని ఉన్న ఎడ= ఆతడుండే చోటును; ఉపలక్షించి= చూచి; తిరిగి వచ్చి= మరలివచ్చి; బలువునన్‌= శక్తితో; 
మనబలంబు= మనసేన; పాయన్‌= పాయునట్టు; పాపికొనిచొచ్చి= తొలగించుకొని ప్రవేశించి; వివచ్చున్‌+చేరవచ్చుచున్నన్‌= 
అర్జునుడిని చేరబోవటాన్ని; కని= చూచి; ఆ+కురువిభుండు= ఆ కౌరవరాజు దుర్యోధనుడు; వారలన్‌= ఆ ముగ్గురు సైనికవరులను; 
వారింపన్‌+కడంగినన్‌= అడ్డుకోవటానికి పూనుకొనగా. 

తాత్పర్యం: నీవు యుద్దోత్సాహంతో, సహాయంగా కర్ణాదులను తీసికొని సైంధవుడికి కాపుగా నిలిచి, అర్జునుడు 
మొదలయిన ఆ ముగ్గురినీ ఎదుర్కొనుము, నేను సేన మొగాన నిలిచి తక్కిన వారి నందరినీ ఆపుతాను (నిలువరిస్తాను.) 
అది సరి అయిన పని. నేను నీతో రావటం తగిన పనికాదు. అని పొమ్మనగానే, దుర్యోధనుడు తనను తానే 
పురికొల్పుకొంటూ అక్కడికి వెళ్ళాడు. ఆ సమయాన యుధామన్యుడూ, ఉత్తమౌజుడూ అదివరకు కృతవర్మచేత 
అడ్డుకొనబడి అర్జునుడితో కలిసి ముందుకు దూకలేక, ప్రక్కకు తప్పుకొని, మన సేనను దాటుకొని బయటకు వెళ్ళారు. 
అపుడు వినవచ్చిన గాండీవరావం కపికేతనం గలగల మూలాన అర్జునుడి ఉనికి తెలిసికొని, తిరిగి వచ్చి బలంతో 
మన సైన్యాన్ని పాయతరిమి, అర్జునుడిని చేరపోయారు. అపుడు దుర్యోధనుడు వారిని చూచి, అడ్డుకొన ప్రయత్నించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్త77 


క. ఆ యిరువురతో నజ్జన ।; నాయకునకు నయ్యె దారుణం బగు రణ మం 
దాయత నృపచాపము రో । షాయత్తత నుత్తమౌజు. డార్జుచు. దునిమెన్‌. 169 


ప్రతిపదార్థం: ఆ ఇరువురతోన్‌= ఆ యుధామన్యు ఉత్తమౌజులతో; ఆ+జననాయకునకున్‌= ఆ రాజునకు (దుర్యోధనుడికి); 
దారుణంబు+అగు= భయంకరమైన; రణము+అయ్యెన్‌= యుద్ధమైనది; అందున్‌= ఆ యుద్ధంలో; ఆయత నృపచాపము= పొడవైన 
రాజు వింటిని; రోష+ఆయత్తతన్‌= రోషానికి వశుడౌటచే; ఉత్తమౌజుండు= ఉత్తమౌజుడు; ఆర్భుచున్‌= అరుస్తూ; తునిమెన్‌= 
'త్రుంచివేశాడు. 


తాత్పర్యం: రాజైన దుర్యోధనుడికి యుధామన్యు ఉత్తమౌజులతో దారుణమైన యుద్ధం జరిగింది. పెద్దదయిన 
ఆ రాజు వింటిని ఆ యుద్ధంలో యుధామన్యుడు సింహనాదం చేస్తూ త్రుంచివేశాడు. 


తే. తునిమి తోడన యుర మాడ సునిశితాస్త్ర।; చయము నిగుడింప రా జొండు చాప మెత్తి 
యతని హయముల సారథి నవనిం గూల్లె; ।; నాతం డరిగె యుధామన్యు నరదమునకు. 170 


ప్రతిపదార్హం: తునిమి= త్రుంచి (ఉత్తమౌజుడు సింహనాదం చేస్తూ దుర్యోధనుడి వింటిని త్రుంచగా); తోడన= వెంటనే; 
ఉరమాడన్‌= గుండెలో తాకేటట్టుగా; సునిశిత+అస్త్రచయము నిగుడింపన్‌= వాడి అయిన బాణాలు వేయగా; రాజు= దుర్యోధనుడు; 
ఒండు చాపము+ఎత్తి= వేరొక విల్టును తీసికొని; అతని హయములన్‌= ఆ ఉత్తమౌజుడి గుర్రాలను; సారథిన్‌= సూతుడిని; 
అవనిన్‌+కూల్చెన్‌= భూమిమీద పడవేశాడు (అనగా చంపాడు); ఆతండు= ఉత్తమౌజుడు; యుధామన్యు నరదమునకున్‌= 
యుధామన్యుడి తేరు మీదకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: ఉత్తమౌజుడు దుర్యోధనుడి విల్లు త్రుంచి, వాడిబాణాలతో అతడి గుండెలో కొట్టాడు. అంత 
దుర్యోధనుడు ఇంకొక విల్లు నందుకొని వాడి గుర్రాలనూ, సారథినీ చంపాడు. అపుడు అతడు యుధామన్యుడి 
తేరుమీదికి వెళ్ళాడు. 


క. అరిగి తురగముల సూతుం । బొరిగొన విరథుండయి నృపతి పొలివోవక యు 
ద్దుర గతింగద గొని చని త । త్తురగంబుల సారథిని జిదుర్పలు సేసెన్‌. 171 


ప్రతిపదార్థం: అరిగి= (యుధామన్యుడి తేరు మీదకు) వెళ్ళి; తురగములన్‌ సూతున్‌ పొరిగొనన్‌= గు(ర్రాలను, సారథిని చంపగా; 
నృపతి పొలివోవక= రాజు చచ్చుపడకుండా; ఉద్దురగతిన్‌= నిలుకడగా; గదకొని= గదతీసికొని; చని= వెళ్ళి; తత్తురగంబులన్‌= 
అతడి గుర్రాలను; సారథిని= సూతునీ; చిదుర్పలు= ముక్కలుగా; చేసెన్‌. 


తాత్సర్యం: ఉత్తమౌజుడు (యుధామన్యుడి తేరుమీదకు వెళ్ళి దుర్యోధనుడి తేరి గుర్రాలనూ సారథినీ చంపగా, 
అతడు చచ్చుపడకుండా విజృంభించి గదతో అతడి గుర్రాలనూ సారథినీ ముక్కలుముక్కలుగా చేశాడు. 


తే.  రథముడిగ్గి తొలంగి రా రథికుల మ్మ। హీశుండేతెంచి యెక్కె మద్రేశు తేరు; 
వారు నీ యోధు లిరువుర బారిసమరి ; యా రథము లెక్కి యర్హును6 జేర. జనిరి.” 172 


ప్రతిపదార్థం: రథము డిగ్గి తొలంగిరి+ఆరథికులు= ఆ సేనానులు ఉత్తమౌజుడూ, యుధామన్యుడూ తేరు నుండి దిగి 
తొలగిపోయారు; ఆ+మహీశుండు= ఆ రాజయిన దుర్యోధనుడు; మద్రేశు తేరున్‌= మద్రభూపతియొక్క తేరుమీదకు; ఎక్కెన్‌= 
ఎక్కాడు; వారు= యుధామన్యు ఉత్తమౌజులు; నీ యోధులు+ఇరువురన్‌= నీ సైనికులయిన యిద్దరిని; బారిసమరి= హింసించి; 
ఆ రథములు+ఎక్కి= వారి తేరులెక్కి; అర్జునున్‌+చేరన్‌+చనిరి= అర్జునుడి వద్దకు వెళ్ళారు. 


478 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: యుధామన్యూత్తమౌజులు తేరునుండి దిగితొలగిపోయారు. దుర్యోధనుడు శల్యుడి తేరు ఎక్కాడు. 
దుర్యోధనుడినీ, శల్యుడినీ చావబాది, వారిద్దరూ ఆ తేరెక్కి అర్జునుడి వద్దకు చేరుకొన్నారు. 


వ. _ అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లను 'మనవా రెల్లం గర్జుండు గౌంతేయుం గెలుచు నని యాస 
పడుదు రా ధర్మతనయుం డాతని యాటోపంబు దలంచి రేలెల్లను గన్ను మూయండు. 173 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్టు+అనున్‌= సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు; మనవారు+ఎల్లన్‌= మనవారంతా; కర్ట్షుండు= కర్షుడు; కౌంతేయున్‌= కుంతికుమారుడయిన అర్జునుడిని; 
గెలుచున్‌+అని= జయిస్తాడని; ఆసపడుదురు= ఆశతో ఉంటారు; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మరాజు; ఆతని ఆటోపంబు 
తలంచి= ఆ కర్షుడి ఉరవడిని తలచుకొని; రేలు+ఎల్లను= రాత్రులంతా; కన్నుమూయండు= నిద్రపోడు. 


తాత్పర్యం: (యుధామన్వూత్తమౌజులు దుర్యోధన శల్యులను అతిక్రమించి అర్జునుడిని చేరబోయారని) అనగా, 
ధృతరాష్ట్రుడు సంజయుడితో 'మనవారంతా కర్షుడు అర్జునుడిని గెలుస్తా డని ఆశతో ఉంటారు. వాడి బలాన్ని 
తలచుకొని ధర్మరాజు రాత్రులలో నిద్రపోకుండా ఉన్నాడు. 


ఆ. _ అట్టి జెట్టి యనిలుపట్టి చే విరథుండై । పోయి పోయినట్లు పోయె. గాని; 
మరలి కయ్యమునకు. జొర. డెట్టు? లాతని । తెజింగు సెప్పు నాకు€ దేటపడంగ. 174 


ప్రతిపదార్థం: అట్టి బెట్టి= అటువంటి వీరుడు; అనిలుపట్టిచేన్‌= భీముడి చేత; విరభుండు+ఐ= రథాన్ని పోగొట్టుకొని; పోయి 

పోయినట్లు పోయెన్‌+కాని= తిరిగి చూడకుండా పోయినట్టుగా పోయాడు కానీ; మరలి కయ్యమునకున్‌= మళ్ళీ యుద్దానికి; 

చారండు+ఎట్లులు?= రాడేమి?; ఆతని తెజుంగు= ఆ కర్షుడి పదతి; నాకు తేటపడంగన్‌= నాకు అర్ధమయ్యేటట్టు; చెప్పు= చెప్పుము. 
లు న. డా థి వా 


తాత్పర్యం: అటువంటి మొనగా డయిన వీరుడు కర్షుడు, భీముని వలన తేరులేనివాడై పోయినవాడట్టేపోయాడు. 
మళ్ళీ యుద్దానికి రాలేదు. ఆ విధ మెట్లా అయిందో నాకు స్పష్టంగా చెప్పవలసింది. 


చ.  'అనవుడు నాతం డిట్టు లను నన్నరనాథున “కట్లు సూతనం 
దను. బొరివుచ్చి భీముండు మదంబున నర్జును దిక్కు వోవ€ గా 
గని యత. డాయితం బయి తగం దనపే రెలుంధెత్తి పిల్లె; నా 
ధ్వని విని యావృకోదరు€ డుదగ్రగతిన్‌ మరలెన్‌ మహీశ్వరా! 175 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతడు= ఆ సంజయుడు; ఆ+నరనాథునకున్‌= ఆ రాజయిన ధృతరా(్షుడితో; 
ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; మహీశ్వరా!= ఓ రాజా! అట్టు= ఆ ప్రకారంగా; సూతనందనున్‌= కర్టుడిని; పారివుచ్చి= యుద్దంలో 

లయ ళా లా లం యణ 
తరిమి; భీముండు= భీమసేనుడు; మదంబునన్‌= గర్వంతో; అర్జును దిక్కు+పోవంగాన్‌= అర్జును డుండే చోటికి పోగా; కని= 
చూచి; అతండు= ఆ కర్షుడు; ఆయితంబు+అయి= సిద్దమయి; తగన్‌= తగినట్టుగా; తనపేరు= తన పేరును (ఓ భీమా! అని); 
ఎలు౮ౌత్తి= గొంతెత్తి; పిల్చెన్‌= పిలిచాడు; ఆ ధ్వని విని= ఆ పిలుపు విని; వృకోదరుండు= భీముడు; ఉదగ్ర గతిన్‌= భయంకరంగా; 
మరలెన్‌= తిరిగాడు (కర్ణుడు తనను పేరు పెట్టి పిలిచేటప్పటికి భీముడు కోపాటోపంతో తిరిగాడు). 


తాత్పర్యం: భీమసేనుడు కర్తుడిని పొరిపుచ్చి, అర్జునుడి వద్దకు పోగా చూచికర్ట్షుడు మరలా సన్నద్దుడై భీముడిని 
ణం జ లు న. ఢథాఆా 
పేరుపెట్టి పిలిచాడు. ఆ పిలుపునకు తీవ్రమయిన కోపంతో భీముడు తిరిగాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డం 


వ. అట్లు దార్కొని అర్మప్రతాపు లగు నయ్యిరువురు నొండొరువుల శరంబులు దూలించుచు దురంగంబుల 
యంగంబులం దూపుల. గీలించుచు సారథుల బెట్టు వజచుచు€ జాపంబులు విజుచుచు మైమజువు 
లజువుళ్ళు సేయుచు మేనులు నెత్తుట జొత్తిల్ల జేయుచు నొండొరులకు వేండిమి సూపి యేవునం బెనంగు 
నెడ నయ్యనిలతనయుండు. 176 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తార్కొని= చేరువయి; అర్క ప్రతాపులు+అగు= సూర్యుడితో సమానమయిన శౌర్యం 
కలవారయిన; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ (కర్ణ భీములు); ఒండొరువుల శరంబులు తూలించుచున్‌= ఒకరొకరి బాణాలను 
తొలగిస్తూ; తురంగంబుల= గుర్రాల; అంగంబులన్‌= శరీర భాగాలను; తూపులన్‌= బాణాలతో; కీలించుచున్‌= నాటుతూ; 
సారథులన్‌= సూతులను; బెట్టు పజచుచున్‌= మిక్కిలి చీకాకు పరుస్తూ; చాపంబులు వియుచుచున్‌= విండ్లను విరుస్తూ; 
మైమణువులు= కవచాలను; అణువుళ్ళు చేయుచున్‌= శిథిలపరుస్తూ; మేనులు= ఒళ్ళు; నెత్తుటన్‌ జొత్తిల్లన్‌ చేయుచున్‌= నెత్తురులో 
మునుగజేస్తూ; ఒండొరులకున్‌= ఒకరొకరికి; వేండిమి= దర్శమును; చూపి= చూపుతూ; ఏపునన్‌= గొప్పగా; పెనంగు ఎడన్‌= 
పోట్టాడేటప్పుడు; ఆ+అనిల తనయుండు= ఆ వాయుదేవుడి వరాన బుట్టిన భీముడు. 


తాత్పర్యం: ఆ విధంగా దగ్గరయి, సూర్యతేజంతో వా రిద్దరు ఒకరిపై నొకరు బాణాలు గుప్పిస్తూ గుర్రాల 
శరీరాంగాలను బాణాలతో (గ్రుచ్చుతూ, సారథులను చీకాకుపరుస్తూ, విండ్లను విరుస్తూ, కవచాలను చూర్లం చేస్తూ 
శరీరాలను నెత్తురులో మునుగచేస్తూ ఒకరు మరియొకరిమీద గొప్పతనాన్ని చూపి యుద్ధం చేసేటప్పుడు ఆ 
భీమసేనుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విలు దురుము సేసి గుజ్దం । బుల సూతునిం బిలుకుమార్చి భుజగనిభ శరం 
బుల6 జేడ్పథిచిన సిగ్గజీ । కల6గి పఅచి యొండు రథము. గర్జుం డెక్కన్‌.” 177 


ప్రతిపదార్దం: (భీమసేనుడు) విలుతురుము చేసి= వింటిని ముక్కలుగా చేసి; గుజ్జంబులన్‌, సూతునిన్‌= గుర్రాలను, సారథినీ; 
పిలుకుమార్చి= చంపివేసి; భుజగనిభ శరంబులన్‌= పాములవంటి బాణాలతో; చేడ్పటిచినన్‌= బాధించగా; సిగ్గజీ= సిగ్గువదలి; 
కలంగి పజచి= చీకాకుతో తొలంగిపోయి; కర్షుండు= కర్షుడు; ఒండు రథమున్‌= ఇంకొక తేరుమీదికి; ఎక్కెన్‌= ఎక్కాడు. 

తాత్పర్యం: భీమసేనుడు కర్షుడి విల్లు త్రుంచాడు. గుర్రాలను సారథినీ చంపాడు. పాములవంటి తీవ్రమైన 
బాణాలతో బాధించాడు. అందుకు సిగ్గువదలి, చీకాకుపడి, ప్రక్కకు పోయి ఇంకొక తేరుమీదికి కర్షుడు ఎక్కాడు.” 


క. _ అనిన విని ధృతరాష్తుం డి | ట్లను “నమ్మినబంటు పిటికియై యిటు పణివం 

గని మందబుద్ది దుర్యో । ధను డేమని తలంచెనొక్కొ! తన చిత్తమునన్‌. 178 
ప్రతిపదార్థం: అనినన్‌= సంజయు డీ విధంగా చెప్పగా; విని= విని; ధృతరాఘ్రుడయ+ఇట్టు+అనున్‌= ధృతరాష్షు డీ విధంగా 
అన్నాడు; నమ్మినబంటు= తాను మిక్కిలిగా నమ్మిన సైనికుడు (సేవకుడు); పిటికి ఐ= పిరికివాడుగా; ఇటు పజవన్‌= ఈ 
విధంగా ఓడి పరుగెత్తగా; కని= చూచి; మందబుద్ది= బుద్ధిలేని; దుర్యోధనుండు= దుర్యోధనుడు; తన చిత్తమునన్‌= తన మనస్సులో; 
ఏ మని తలటెనొక్కొ!= ఏ మని తలచుకొన్నాడో?; 
తాత్పర్యం: సంజయుడు కర్టుడి అవస్థను చెప్పగా ధృతరా(్ష్రుడు 'తన నమ్మిన బంటు ఈ విధంగా పిరికివాడుగా 
పరుగెత్తటం చూచి బుద్దిహీనుడయిన దుర్యోధను డేమనుకొన్నాడో? 


విశేషం: ఈ పద్యంలో పుత్రపక్షపాతి అయిన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని బుద్దిహీనుడిగా పేర్కొనటం వింత. 


480 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అది యట్లుండె; నా కర్ణుని బింకంబు పిదప నెట్లయ్యె?” ననవుడు సంజయుం డతని కిట్లనియె. 179 


తాత్పర్యం: అది అట్టా ఉండనీ, ఆ కర్టుని డాంబికం ఆ తర్వాత ఏమయినది?” అనగా సంజయు డాతడితో 
-ఈ విధంగా అన్నాడు: 
తే. ఆననంబున. గ్రోధమహానలంబు ।; భీషణముగ రాధేయుండు భీము దెసకు 

మరలి యురవడి. గవియ నయ్యిరువురకు మ । హాద్దుతం బగు సంగ్రామ మయ్యె నధిప! 180 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; ఆననంబునన్‌= ముఖంలో; క్రోధమహా+అనలంబు= కోప మనే పెనుమంట; భీషణముగన్‌= 
భయంకరంగా; రాధేయుండు= కర్షుడు; భీము దెసకున్‌= భీముడి దిక్కుగా; మరలి= తిరిగి; ఉరవడిన్‌= వేగంగా; కవియన్‌= 
(క్రమ్ముకోగా; ఆ+ఇరువురకునున్‌= ఆ ఇద్దరికినీ; మహాద్భుతంబు+అగు= మిక్కిలి అచ్చెరు వయిన; సంగ్రామము+అయ్యెన్‌= 
యుద్దమైనది. 
తాత్పర్యం: పెనుమంటవలె కోపం ముఖంలో భయంకరంగా కానరాగా కర్షుడు భీముడి దిక్కుగా తిరిగి వేగంగా 
(క్రమ్ముకొనగా - ఆ ఇద్దరికీ ఆశ్చర్యకర మయిన పెద్ద యుద్ధం జరిగింది. 
క. _ బలు డేగల కైవడి బె బ్బులుల పగిది మత్తకరుల పోలిక దర్పో 

జ్వల సింహంబుల చాడ్పున । నలవు. జలము మెజియం. బెనంగి రా రథికవరుల్‌. 181 
ప్రతిపదార్థం: బలు డేగల కైవడిన్‌= బలమైన డేగల మాదిరిగా; బెబ్బులుల పగిదిన్‌= పెద్దపులుల మాదిరిగను; మత్తకరుల 
పోలికన్‌= మదపుటేనుగుల మాదిరిగను; దర్భోజ్ఞల= గర్వం ఎక్కువయిన; సింహంబుల చాడ్పునన్‌= సింహముల మాదిరిగను; 
అలవు= బలము; చలము= పట్టుదల; మెజయన్‌= వెలుగగా; ఆ రథికవరుల్‌= ఆ రథిక ్రేష్టులు; పెనంగిరి= పోట్టాడారు. 
తాత్పర్యం: ఆ వీరులిద్దరును బలమైన డేగలు, పెద్దపులులు, మదపుటేనుగులు, గర్వంతో ప్రకాశించే సింహాలూ, 
పోట్టాడినట్టుగా ఉపాయమూ మత్సరమూ అతిశయించగా పోట్టాడారు. 
విశేషం: అలం: మాలోపమ. 
క. _ పెనంగునెడం గర్జుని ది । క్కునం జతురంగములు బెట్టు గోల్తల నా భీ 

మునిమీంద గవిసి మంత్రిం । చిన యట్టులు గూలె నతని చేతి బలువునన్‌. 182 
ప్రతిపదార్థం: పెనంగునెడన్‌= యుద్దం చేసేటప్పుడు; కర్టుని దిక్కునన్‌= కర్ద్షుడి వైపున ఉన్న; చతురంగములు= నాల్న్లు విధా 
లయిన బలాలు (రథ, గజ, తురగ, పదాతులు); బెట్టు= పెద్దగా, కోల్తలన్‌= యుద్దసన్నాహంతో; ఆ భీమునిమీందన్‌= ఆ భీముడి పైకి; 
కవిసి= దూకి; మంత్రించిన అట్టులు= మంత్రించిన విధంగా (మంత్రముగ్దు లయినట్టు); అతనిచేతి బలుపునన్‌= ఆ భీముడిచేతి 
బలంతో; కూలెన్‌= పడిపోయాయి. 
తాత్పర్యం: యుద్దం చేసేటప్పుడు కర్టుడి వైపున ఉండే చతురంగ బలాలు ఆ భీముడిమీద విజృంభించి, 
మంత్రించిన విధంగా అతడి చేతిబలానికి కూలిపోయాయి. 
విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. అనవుడు నాంబికేయుండు. 183 
తాత్పర్యం: అనగా ధృతరాష్త్రుడు. 
క.  '“తొడండు కొలందియె వానికి? |; వడముడి భుజవిక్రమంబు వారల మన మె 

ప్పుడు వినమొ? కర్టు వినమో? ।; యడిజబీరపు6 దులువ గెలుచు నటె పాండవులన్‌? 184 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 481 


ప్రతిపదార్థం: వానికిన్‌= ఆ కర్టుడికి; తొడరెడు కొలందియె?= ఎదిరించే సాటివాడా?; వడముడి భుజ విక్రమంబు= భీమసేనుడి 
భుజబలం; వారలన్‌= పాండవులను గూర్చి; మనము+ఎప్పుడు వినమొ?= మనము ఎప్పుడూ వినలేదా?; కర్ణుని వినమో?= కర్ణుడిని 
గూర్చి వినమా? (వినలేదా?); అడి బీరపు తులువ= వ్యర్ధమయిన తుంటరివాడు; పాండవులన్‌ గెలుచున్‌+అటె?= పాండవులను 
గెలువగలడా? 
తాత్పర్యం: ఆ కర్టుడికి (పాండవులను) ఎదిరించటం సాధ్యమా? భీముడి భుజబలమును గూర్చి, పాండవులను 
గూర్చి మన మెపుడూ వినలేదా? తుంటరిగా వ్యర్థంగా మాటాడే కర్షుడినిగూర్చి మనం వినలేదా? ఇతడు పాండవులను 
గెలువగలడా? 
విశేషం: దుందుడుకుతనంతో మాటాడే కర్షుడి మాటలూ చేష్టలూ మనకు తెలియును. పాండవుల శక్తీ మనకు తెలియును. 
పనికి రాని మాటలు తప్ప మరేమీ చేతకాని కర్ణుడు పాండవులను గెలవగలడా? అని ధృతరాష్ట్రుడు తన మనస్సులోని భావాన్ని 
వెళ్ళగ్రక్కాడు. 
ఉ. సూతసుతుండు పాండునృపసూనుల బోర జయించు నంచు గ 

ర్వాతిశయంబునన్‌ మనమదాంధుండు కృష్ణు. దృణీకరించి సం 

ప్రీతిగ సంధి సేయండ యపేతకళంకులు వారు; వారి కే 

లా తగ వేది దైవము దలంచు రణంబున. జేటు? సంజయా! 185 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయుడా! సూత సుతుండు= కర్షుడు; పాండు నృపసూనులన్‌= పాండురాజు కుమారులను; 
పోరన్‌+*జయించుచున్‌+అంచున= యుద్ధంలో గెలుస్తా డంటూ; గర్వాతిశయంబునన్‌= మిక్కిలి పొగరుబోతుతనంతో; మన 
మద+అంధుండు= మత్తుతో కళ్ళుతెలియని (గ్రుడ్డిగా ఉండే మనవాడు (దుర్యోధనుడు); కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; తృణీకరించి= 
లెక్కించకుండా; సంప్రీతిగన్‌= ప్రీతి గలుగునట్టుగా; సంధి చేయండు+అ= సంధి చేసికొనలేదు; అపేత కళంకులు వారు= ఆ 
పాండవులు పాపాలు లేనివారు (తొలగిన పాపాలు కలవారు); వారికిన్‌= అటువంటి వారికి; దైవము= దేవుడు; తగవు+ఏది= 
న్యాయాన్ని పోగొట్టి; రణంబునన్‌= యుద్ధంలో; ఏలా?= ఎట్ట్లా?; చేటు+తలంచున్‌?= కీడు తలుస్తాడు? (అనగా తలవడు). 
తాత్పర్యం: ఓ సంజయా! కర్షుడు పాండవులను యుద్దంలో జయిస్తా డని అహంకారంతో, మదంతో (గ్రుడ్డిగా మనవాడు 
శ్రీకృష్ణుడిని తృణీకరించి సంతోషంగా వారితో సంధికి ఒప్పుకొనలేదు. నిర్జోషు లయిన వారికి దైవం కూడా వ్యతిరేకి 
కాడు. యుద్దంలో వారికెట్లా చేటు తలపెడతాడు? 


వ. తానును దమ్ములుం జెడుదు; రింతియ కాక యొండు గలదే? యది యట్లుండె; భండనంబు తెఅంగు సెప్పు" 

మనిన నమ్మనుజపతికి నా సూతసంభవుం డి ట్లనియె. 186 
ప్రతిపదార్థం: తానును (దుర్యోధనుడు); తమ్ములున్‌= దుర్యోధనుని తమ్ములూ; చెడుదురు= నాశనమౌతారు; ఇంతియ,కాక= 
ఇదికాక; ఒండు= మరొకటి; కలదే; ఉన్నదా? అది, అట్టుండెన్‌= అది అట్లా ఉండనిమ్ము; భడనంబు= యుద్దంయొక్క; తెజంగు= 
విధము; చెప్పుము; అనినన్‌; ఆ+మనుజపతికిన్‌= ఆ ధృతరాష్త్రమహారాజుకు; ఆ సూతసంభవుండు= సూతవంశములో 
జన్మించినవాడు-సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్ళూ నాశనమౌతారు - అంతకంటే ఇంకేముంది?” యుద్దగతిని చెప్పుము. అనగా 
ధృతరా్టుడితో సంజయు డిట్టా అన్నాడు: 
చ. సమసిన సేనం జూచి రభసంబునం గర్జుండు భీము6 గిట్టి ద 

రము సిగురొత్త ముప్పది శరంబుల నొంచిన€ గెంపు సొంపు వ 

క్తమునకు నొప్పు సేయంగ నతండు వెసన్‌ విలు ద్రుంచి సూతు ప్రా 

ణము. గొనినం జలం బెద€ బెనంగొన వాహన చోదకుండు నై! 187 


482 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: సమసిన సేనన్‌+చూచి= నాశమైన సైన్యాన్ని చూచి; రభసంబునన్‌= తొందరగా; కర్షుండు= కరుడు; భీమున్‌+కిట్టి= 
భీముడిని ఎదుర్కొని; దర్పము చిగురొత్తన్‌= గర్వం మొలవగా; వ(క్రమునకున్‌= తన మొగానికి; కెంపుసొంపు= కోపం మూలాన 
ఎర్రబడిన అందం; ఒప్పుచేయంగన్‌= తగి ఉండగా; అతండు= ఆ భీముడు; వెసన్‌= శీఘ్రంగా; విలుద్రుంచి= (కర్ణుడి) విల్దు 
(ద్రుంచి; సూతుప్రాణమున్‌+కొనినన్‌= (కర్ణుడి) సారథిని చంపగా; చలంబు= పట్టుదల; ఎదన్‌= హృదయంలో; పెనంగొనన్‌= 
పెనవేసికొనగా; వాహనచోదకుండున్‌+ఐ= సారథిగా కూడనయి (కర్ణుడు సారథి చనిపోవటంతో తానే రథాన్ని తోలుకొంటూ 
యుద్ధం చేయవలసి వచ్చింది). 

తాత్పర్యం: తన సేన నాశంకాగా చూచిన కర్షుడు తొందరగా భీముడితో తలపడ్డాడు. తన గర్వం చిగురించగా 
ముప్పై బాణాలతో భీముడిని నొప్పించాడు. ఆ కారణంగా అతడి మొగం ఎ(ర్రబడింది. భీముడు కర్టుడి సారథిని 
చంపి, విల్దును విరిచాడు. కర్షుడు తానే రథాన్ని తోలుకొంటూ యుద్ధం చేయవలసి వచ్చింది. 


వ. _ కర్టుండు శక్తి వైచిన. 188 
తాత్పర్యం: కర్షుడు శక్తి అనే ఆయుధాన్ని వేయగా. 


క. ఎనిమిది తునియలుగా నది । దునిమి, మరున్నందనుండు తొమ్మిది శరముల్‌ 
తను వాడ నేయ బలువిలు । గొని యన్నియు గర్జు డేసి గ్రూరాస్త్రంబుల్‌. 189 


ప్రతిపదార్ద్హం: మరుత్‌+నందనుండు= భీముడు; అది= ఆ శక్తిని; ఎనిమిది తునియలుగాన్‌= ఎనిమిది ముక్కలుగా; తునిమి= 
ముక్కలు చేసి; తొమ్మిది శరముల్‌= తొమ్మిది బాణాలను; తనువు+ఆడన్‌= ఒంటిలో నాటుకొనగా; బలువిలు కొని= పెద్ద 
విల్లును తీసికొని; అన్నియు క్రూర+అస్త్రంబుల్‌= భీముడు వేసినన్ని తీవ్రబాణాలనూ; ఏసెన్‌= వేశాడు (కొట్టాడు). 
తాత్పర్యం: కర్ణుడు వేసిన శక్త్యాయుధాన్ని భీముడు ఎనిమిది ముక్కలుగా త్రుంచి, కర్షుడి ఒంటిలో నాటుకొనేటట్టు 
తొమ్మిది అమ్ములను వేశాడు. కర్టుడు పెద్దవింటిని తీసికొని వాడి అయినవీ, అన్నే లెక్క గలవీ అయిన బాణాలతో 
భీముడిని కొట్టాడు. 


క. వాని నెడ నథికి యప్పవ । మాన తనూభవుండు నిశిత మార్గణములు పై 
పై నిగిడింపంగ రాధా । సూనుండును సాయకముల సోనలు గురిసెన్‌. 190 


ప్రతిపదార్థం: ఆ+పవమాన తనూభవుండు= వాయుదేవుడి కుమారు డయిన ఆ భీముడు; వానిన్‌= ఆ కర్షుడి బాణాలను; 
ఎడన్‌ నటికి= మధ్యలోనే నరికివేసి; నిశితమార్గణములు= వాడి బాణాలను; పైపై నిగిడింపంగన్‌= మీద మీద వేయగా; 
రాధాసుతుండును= రాధయొక్క కొడుకైన కర్ట్షుడు కూడ; సాయకముల సోనలు= బాణాల వర్దాలు; కురిసెన్‌= కురిపించాడు. 
తాత్పర్యం: ఆ కర్ట్షుడి అస్త్రాలను నడుమనే తెగనరికి, భీమసేనుడు వాడిబాణాలను మీద మీద వేయగా, రాధా 
కుమారు డైన కర్చుడు బాణ వర్షాలు కురిపించాడు. 


క. చెలంగు పటు సింహనాదం । బులు అంకలు గాంగ వారు పొలిచిరి వృషభం 
బుల క్రియ నొండొరులకు మా । ర్యలయుచు€ దాంకుచు నుదాత్తరభసోజ్వులు లై. 191 


ప్రతిపదార్థం: చెలంగు= శబ్దం చేసే; పటు సింహనాదంబులు= దట్టమయిన సింహనాదాలు; బలు అంకెలుగాంగన్‌= పెద్ద ఎద్దుల 
రంకెల మాదిరి కాగా; వారు= కర్ష భీములు; వృషభంబుల (క్రియన్‌= ఆబోతుల మాదిరిగా; ఒండొరులకున్‌= ఒకళ్ళొకళ్ళకు; 
మార్మలయుచున్‌= ఎదురు ఉద్యమిస్తూ; తాచున్‌= ఎదురు తాకుతూ; ఉదాత్త రభసోజ్జలు లై= గంభీరమయిన ఉద్రేకంతో 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 483 


ప్రకాశిస్తూ: పొలిచిరి= ఒప్పారారు. 
తాత్పర్యం: భయాన్ని గొల్పే సింహనాదాలు రంకెలుగా, కర్షభీములు ఆబోతులవలె ఒకరినొకరు ఎదుర్కొంటూ 
గంభీరమయిన వేగంతో కూడిన ఉత్సాహంతో ్రకాశించారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. _ అత్తటిం గర్జువిల్లును హయంబులు నుగ్గుగంజేసి నెత్తుటన్‌ 
జొత్తిల మేన బాణములు సొన్పి మరుత్సుతు. డార్జె నార్దినం 
జిత్తము తల్లడిల్లం గురుసింహు6డు దుర్ణయు. బన్వ్స నాతం డ 
త్యుత్తమ సాహస ప్రకటితోద్ధతి నాజగజెట్టి. దాంకినన్‌. 192 


ప్రతిపదార్దం: ఆ+తథిన్‌= ఆ సమయంలో (కర్షభీములు పోట్టాడేటప్పుడు); కర్షువిల్లును= కర్షుడి ధనుస్సును; హయంబులు= 
గుర్రాలను; నుగ్గుగన్‌+చేసి= పొడిగా చేసి; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిలన్‌= ఎ(ర్రబారగా; మేనన్‌= ఒంటిలో; బాణములు చొన్సి= 
బాణాలను దోపి; మరుత్సుతుండు= భీముడు; ఆర్ఫెన్‌= సింహనాదం చేశాడు; ఆర్చినన్‌= అట్టా సింహనాదం చేయగా; చిత్తము 
తల్లడిల్లన్‌= మనస్సు కలవరపడగా; కురుసింహుండు= దుర్యోధనుడు; దుర్ణయున్‌+పన్నన్‌= దుర్దయుడిని పంపగా; ఆతండు= 
ఆ దుర్దయుడు; అత్యుత్తమ= మిక్కిలి శ్రేషఘరుయిన; సాహస ్రకటిత= ధైర్యంచేత వ్యక్తం చేయబడిన; ఉద్దతిన్‌= గర్వంతో; 
ఆ జగజెట్టిన్‌+తాంకినన్‌= ఆ మేటి వీరు డయిన భీముడిని ఎదుర్కొనగా. 
తాత్సర్యం: కర్ణ భీములు పోట్టాడేటప్పుడు భీముడు కర్ణుడి విల్లునూ, గుర్రాలనూ చూర్ణంగా చేసి, నెత్తుటితో 
లం ళా న. ళా న! ఆల 
ఎ(ర్రబడేటట్టు అతడి ఒంటినిండా బాణాలను (గ్రుచ్చి ఒక్క పెద్ద అరుపు (సింహనాదం) అరిచాడు. ఆ శబ్దానికి 
మనస్సు తల్లడిల్లి, దుర్యోధనుడు దుర్జ్ణయుడిని పంపాడు. వాడు గొప్ప సాహసంతో ఆ జగజెట్టి అయిన భీముడితో 
తలపఢాడు. 
య 
తే. బలము లచ్చెరువంద న ట్లలవు మెజియ । నీ సుతు డనిలసుతు. దాళశి నిశితసాయ 
కముల నొప్పించి రథతురంగముల నొంచి । సూతు నో నేయ. గ్రోధ విస్పూర్తి నతండు. 193 


ప్రతిపదార్థం: బలములు= సేనలు; అచ్చెరువు+అందన్‌= అబ్బురపడగా; అట్టు= ఆ విధంగా; అలవు మెజయన్‌= బలం 
అతిశయించగా; నీ సుతుండు= నీ కొడుకు (దుర్ణయుడు); అనిలసుతున్‌= భీముడిని; తాంకి= ఎదుర్కొని; నిశిత సాయకములన్‌= 
వాడి బాణాలతో; నొప్పించి= బాధించి; రథతురంగముల నొంచి= తేరునూ గుర్రాలనూ బాధించి; సూతున్‌= సారథిని; నోనేయన్‌= 
నొచ్చునట్టు కొట్టగా; అతండు= ఆ భీముడు; (క్రోధవిస్సూర్తిన్‌= కోపం బయల్పడగా. 
తాత్పర్యం: సేనలు ఆశ్చర్యపడేటట్టు ఉపాయంతో దుర్దయుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. వాడి బాణాలతో 
నొప్పించాడు, గుర్రాలను బాధించాడు. సూతుడిని నొవ్వజేశాడు. అప్పుడు భీముడు క్రోధం ప్రకటమయ్యేటట్టు 
గా(తరువాతి పద్యంతో అన్వయం). 
క. తురగముల తలలు సూతుని । శిరము నతని మస్తకంబు శితశరషట్క 

స్పురణమున ధరణిమీ6దం । దొరంగించెం గర్జు డేడ్పుతో. గను6గొనంగన్‌. 194 


ప్రతిపదార్థం: తురగముల తలలు= (దుర్ణయుడి) గుర్రాల తలలు; సూతుని శిరమున్‌= సారథి తలనూ; అతనిమస్తకంబు= 
దుర్ద్ణయుని తలయును; శిత,శరృషట్క= ఆరువాడి బాణాల; స్పురణమునన్‌= తోచటంతో (తాకుటతో); కర్టుండు= కర్టుడు; 
ఏడ్పుతో కనుంగొనంగన్‌= ఏడుస్తూ చూస్తుండగా; ధరణిమీందన్‌= భూమిమీద; తొరంగించెన్‌= దొర్జునట్టు చేశాడు (పడగొట్టాడు). 


డర్రిడ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: కర్షుడు ఏడుస్తూ చూస్తుండగా భీమసేనుడు ఆరు వాడి బాణాలతో దుర్ణయుడి గుర్రాల తలలను, 
సారథి తలను, దుర్ణయుడి తలను భూమిమీద దొర్రేటట్టుగా కొట్టాడు. 


వ. _ ఆలోనన సూతసూనుండు రథంబు సన్నద్దంబు సేసికొనినవాండగుట నప్పాండవతనయుం దలపడియె; 
నమ్మేటిమేగలు కోపంబులు నాటోపంబులు చలంబులు శౌర్యంబులు మెజియు తెజంగునం బెనంగి; రట్టి 
యెడ. 195 
ప్రతిపదార్హం: ఆలోనన= అంతలోనే; సూతసూనుండు= కర్ణుడు; రథంబున్‌= తేరును; సన్నద్ధంబు= సిద్ధం; చేసికొనినవాండు+అగుటన్‌= 
చేసికొన్నవాడయినందున; ఆ+పాండు తనయున్‌= ఆ భీమసేనుడిని; తలపడియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ+మేటిమగలు= ఆ 
గొప్ప వీరులు; కోపంబులు= కోపాలూ; ఆటోపంబులు= గర్వాలూ; బలంబులు= శక్తులూ; చలంబులు= మాత్పర్యాలూ; మెజయు= 
ప్రకాశించు; తెణంగునన్‌= విధంగా; పెనంగిరి= పోట్టాడారు; అట్టియెడన్‌= అటువంటి సమయంలో. 
తాత్పర్యం: కర్షుడంతలోనే తేరును సిద్ధం చేసికొని, భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ గొప్పవీరులిద్దరు కోపాలూ,ఆటోపాలూ, 
పట్టుదలలూ, శౌర్యధైర్యాలూ ్రకాశించేటట్టు పోరాడారు. ఆ సందర్భంలో. 


మ. ఖరనారాచము భీము వక్షముననా కర్ట్ణుండు బాహాబలా 

భరణుం డై నిగిడింప నుచ్చి చని భూభాగంబు నాంటంగ నా 

తురతం బొంద కతండు నిష్టుర గదం ద్రుంచెం దురంగంబులన్‌, 

ధరణిం గూల్లె ధనుర్విలాస మలరం దత్సూతునిం గేతువున్‌. 196 
ప్రతిపదార్థం: ఖరనారాచము= వాడి బాణం; భీము వక్షమునన్‌= భీముడి గుండెలో; ఆ కర్షుండు= ఆ కర్షుడు; 
బాహాబల+ఆభరణుండు+ఐ= భుజబలమే అలంకారంగా; నిగిడింపన్‌= ఏయగా; ఉచ్చి చని= (గ్రుచ్చుకొనిపోయి (దూసుకొనిపోయి); 
భూభాగంబు నాంటంగన్‌= భూమిలో నాటు కోగా; అతండు= ఆ భీముడు; ఆతురతన్‌+పొందక= భయపడక; నిష్టుర గదన్‌= 
కఠినమైన గదతో; తురంగంబులన్‌= గుర్రాలను; (త్రుంచెన్‌= చంపాడు; ధనుర్విలాసము+అలరన్‌= విలువిద్య అందగించగా; 
తద్‌= ఆ కర్షుడి; సూతునిన్‌= సారథిని; కేతువున్‌= పతాకాన్ని; ధరణిన్‌+కూల్చెన్‌= భూమిమీద పడగొట్టాడు. 
తాత్పర్యం: కర్షుడు భుజబలం రాణించగా ఒక క్రూర బాణాన్ని భీముడి వక్షంలో సంధించాడు. ఆ బాణం 
అతడి గుండెలో దూసుకొని పోయి నేలమీద పడింది. అయినా అతడు కలత చెందకుండా, గట్టి గదతో కర్ణుడి 
తేరు గుర్రాలను బాదాడు. బాణ విద్యా చాతుర్యంతో సారథిని, కేతువును నేలమీద పడగొట్టాడు. 


మ. విరథుం దయ్యును రాధనందనుండు దోర్వీర్యం బవార్యంబుగా 
శరజాలంబుల భీము. గప్పుట మహాశ్చర్యంబు గావించె భూ 
వరు€ డంతం దన తమ్ము నా రథికు€ గావం బంచె నా దుర్ముఖుం 
డు రయం బారగ6 దాశె భీమునకు నాటోపంబు దీపింపంగన్‌. 197 


ప్రతిపదార్థం: విరథుండు+అయ్యును= రథం లేనివాడైనప్పటికినీ; రాధనందనుండు= కర్దుడు; దోర్వీర్యంబు= భుజబలం; 
అవార్యంబుగాన్‌= ఎదుర్కొనలేనిదిగా (అడ్డులేనట్టు); శరజాలంబులన్‌= బాణాల గుంపుతో; భీమున్‌+కప్పుట= భీముడిని 
కప్పివేయటం; మహాశ్చర్యంబు కావించెన్‌= (చూచేవారికి) చాలా వింత గొల్పింది; భూవరుండు= రాజు దుర్యోధనుడు; అంతన్‌= 
ఆ సమయంలో; ఆ రథికున్‌+కావన్‌= ఆ వీరు డయిన కర్దుడిని కాపాడటానికి; తన తమ్మున్‌+పంచెన్‌= తన తమ్ముడిని పంపాడు; 
ఆ దుర్ముఖుండు= ఆ దుర్ముఖుడు; రయంబు+ఆరంగన్‌= వేగంగా; భీమునకున్‌= భీమసేనుడికి; ఆటోపంబు= దర్చం 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 485 


(తనయొక్క); దీపింపంగన్‌= వెలుగగా (తెలియగా); తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: తేరు విరిగిన వాడయినను కరుడు, తన అమ్ముల గుంపుతో, సాటిలేని భుజబలంతో భీముడిని కప్పివేయటం, 
చూచేవారికి వింత గొల్పింది. ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడికి బాసటగా తన తమ్ముడయిన దుర్ముఖుడిని పంపాడు. 
ఆ దుర్ముఖు డతివేగంగా తన దర్చం ప్రకాశించేటట్టు భీముడిని ఎదుర్కొన్నాడు. 
క.  అయ్యంగరాజుతోడం | గయ్యము సేయుచును దుర్ముఖ ప్రాణంబుల్‌ 

సయ్యన తొమ్మిది యమ్ముల6। గ్రుయ్యక డదయ్యక యతండు గొనియె నరేంద్రా! 198 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! ఆ+అంగరాజుతోడన్‌= ఆ కర్షుడితో; కయ్యము చేయుచును= యుద్ధం చేస్తూనే; అతండు= 
ఆ భీమసేనుడు; చయ్యనన్‌= వేగంగా; తొమ్మిది అమ్ములన్‌= తొమ్మిది బాణాలతో, [క్రుయ్యక డయ్యక= వెనుదీయక 
అలసిపోకుండా; దుర్ముఖ ప్రాణంబుల్‌= దుర్ముఖుడి ప్రాణాలను; కొనియెన్‌= తీసికొన్నాడు (చంపాడు). 
తాత్పర్యం: ఓ రాజా! భీమసేనుడు కర్చుడితో యుద్ధం చేస్తూనే వేగంగా తొమ్మిది బాణాలను తీసికొని 
వెనుదీయకుండా అలసిపోకుండా ఆ దుర్ముఖుడిని హతమార్చాడు. 


వ. ఇట్లు భవదాత్మజుండు వడుటయు. 199 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భవత్‌+ఆత్మజుండు= మీ యొక్క కుమారుడు; పడుటయు= పడిపోగా 
తాత్పర్యం: ఈ విధంగా నీ కుమారుడు చనిపోగా. 


ఉ.  ఆతనిం జూచి కన్ను(గవ నశ్రులు గ్రమ్మంగ సూతసూతి శో 

కాతురు(డై తదీయ రథ మల్లన యెక్కంగ భీమసేనుం డు 

ద్యోతితహీమ భూషిత చతుర్దశ మార్గణ విద్దుం జేయుడు 

న్యాతశరంబు లన్ని వెస నా6టె నతండును దద్భుజంబులన్‌. 200 
ప్రతిపదార్థం: ఆతనిన్‌+చూచి= ఆ దుర్ముఖుడిని చూచి; సూతసూతి= కర్షుడు; కన్నుంగవన్‌ అ(శ్రులు (క్రమ్మంగన్‌= రెండు 
కన్నులను కన్నీళ్ళు (క్రమ్ముకోగా; శోకాతురుండు+ఐ= దుఃఖంతో బాధపడ్డవాడై; తదీయ రథమున్‌= అతని తేరును; అల్లన 
ఎక్కంగన్‌= మెల్లగా ఎక్కగా; భీమసేనుండు= భీముడు; ఉద్భ్యోతిత= మండుతూ ఉన్న (ప్రకాళించే); హేమ భూషిత= బంగారుతో 
అలంకరింపబడిన; చతుర్దశ మార్గణ= పదునాలుగు బాణాలతో; విద్దున్‌+చేయుడున్‌= బాధించగా; అన్ని= అదే సంఖ్య గల 
(ఆ లెక్కతోనే పదునాలుగు); శాతశరంబులన్‌= వాడి బాణాలను; అతండును= ఆ కర్టుడు కూడా; తద్భుజంబులన్‌= అతడి 
భుజాలలో (భీముడి భుజాలలో); వెసన్‌+నాంటెన్‌= వెంటనే నాటుకొనేటట్టు చేశాడు (అనగా త్వరగా నాటాడు). 


తాత్పర్యం: దుర్ముఖుడి గతిని చూచి కర్షుడు, కన్నీరు కారుస్తూ దుఃఖంతో కూడిన బాధతో మెల్లగా తన 
తేరెక్కాడు. అప్పుడు భీముడు బంగారంతో అలంకరింపబడిన పదునాల్ను బాణాలతో కర్ణుడిని బాధించాడు. 
అంత కర్షుడు కూడా అదే సంఖ్యగల బాణాలను భీముడి భుజాలలో నాటాడు. 


వన. దానం గనలి అనిలతనయుండు. 201 
ప్రతిపదార్హం: దానన్‌= దానివలను; కనవి= కోపించి; అనిలతనయుండు= వాయుపుత్రుడైన భీముడు 


తాత్పర్యం: అందువలన భీముడు కోపించి, 


486 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆ. _ వాండి నారసములు మూండు కర్గుని జొమ్ము। గాండ నేయ నాన గడచి నొవ్వు 

భయము గదుర€ జేయ రయమున నరదంబు । దోలికొని యతండు దొల6గ€ బాఖె. 202 
ప్రతిపదార్దం: (భీముడు) వాండి= వాడి అయిన; నారసములు= ప్రాణాలు తీసే పదునైన బాణాలను; మూండు= మూటితో; 
కర్ణుని టొమ్మున్‌= కర్షుడి గుండెను; కాండన్‌+ఏయన్‌= లోతుగా (గ్రుచ్చుకొనేటట్టుగా; ఏయన్‌= కొట్టగా; ఆన గడచి= సిగ్గును 
మించి; నొవ్వు= నొప్పి; భయము కదురన్‌+చేయన్‌= భయమును కలిగించగా; రయమునన్‌= వేగంగా; అరదంబున్‌= తేరును; 
తోలికొని; అతండు= ఆ కరుడు; తొలంగన్‌+పాటెన్‌= తొలగిపోయాడు. 


తాత్పర్యం: ప్రాణాలు తీసే వాడి బాణాలు మూటితో కర్షుడి గుండెలో (గ్రుచ్చుకొనేటట్టు కొట్టాడు. ఆ దెబ్బకు 
కర్షుడు నిట్టూర్పుతో భయం కలుగగా తేరును తోలుకొని అక్కడ నుండి తొలగిపోయాడు.” 


వ. అనిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 203 
తాత్సర్యం: (ఆ విధంగా సంజయుడు చెప్పగా) విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 


క, _ విను పౌరుషము నిరర్ధక; । మనుమానము లేదు దైవ మధికంబు; మరు 
త్తనయునిచే నారాధా । తనయుం డి ట్లగుట నెవ్విధంబున దలంపన్‌. 204 


ప్రతిపదార్హం: విను= వినుము; మరుత్‌+తనయునిచేన్‌= వాయుపుత్రుడైన భీమునిచేత; ఆ రాధాతనయుండు= ఆ కర్షుడు; 
ఇట్టు+అగుట= ఈ విధంగా కావటం (ఓడి పరుగెత్తటం); ఏ+విధంబునన్‌= ఏ ప్రకారం; తలంపన్‌= తలచినప్పటికిని; పౌారుషము= 
పురుషశక్తి నిరర్ధకము= వ్యర్థం; దైవము+అధికంబు= దైవశక్తి ఎక్కువయినది; అనుమానము లేదు= సందేహం లేదు. 


తాత్సర్యం: ఓ సంజయా! దైవశక్తి ముందు మానవశక్తి నిరర్ధకం. ఇందులో సందేహం లేదు. వాయునందను డైన 
భీముడిచేత రాధాతనయు డైన కర్షుడు ఈ విధంగా పరాజితుడు కావటం తలచుకొంటే (అంతే ననిపిస్తూ ఉన్నది). 


నిశేషం: లోకంలో మానవు డెంతటివాడైనా, అతడి బలం, దైవబలం ముందు వ్యర్థమని కర్షుడు భీముడిచేత పరాజితుడు కావటం 
తెలుపుతూ ఉన్నది - అని ధృతరాష్ట్రుడు చెపుతూ ఉన్నాడు. 
క. _ అట్టన నేల? మహాబలు | పట్టికి సుర ఖచర దనుజ పన్నగులు మా 

ర్వెట్ట రనిన గర్జాదుల । కట్టు నిలువవచ్చు వాని యెదురం దిరమై! 205 
ప్రతిపదార్థం: అట్టు+అనన్‌+ఏల?= అట్లా అనటం ఎందుకు? (ముందన్నట్టు దైవమానుష బలాలను గూర్చి; మహాబలు పట్టికిన్‌= 
భీముడికి (వాయుదేవుడికి మహాబలుడనే పేరున్నది); సుర, ఖచర, దనుజ, పన్నగులు= దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు; 


మార్వెట్టరు= ఎదిరించలేరు; అనినన్‌= అనగా; కర్ల+ఆదులకున్‌= కర్షుడు మొదలయినవారికి; వాని యెదురన్‌= ఆ భీముడి 
కెదురుగా; తిరమై= స్థిరంగా (గట్టిగా); ఎట్టు= ఏ విధంగా; నిలువవచ్చున్‌?= నిలువగలరు? 


తాత్పర్యం: దైవమానవ శక్తులను గూర్చి ఎందుకు? దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులూ భీముడిని 
ఎదిరించలేరంటే కర్ణాదులు అతడి కెదురుగా స్థిరంగా ఎట్టా నిలువగలరు? 


క. పాండవుల గెలుచు నాజిని। తం డని యగ్గించు సూతతనయుని మత్తు 
త్రుం; డతండు భీము నేపున । గం డడంగిన6 జూచి మనసు గందక యున్న 206 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 487 


ప్రతిపదార్థం: పాండవులన్‌= పాండవులను; ఆబిని= యుద్ధంలో; ఇతండు= ఈ కర్టుడు; గెలుచున్‌= జయిస్తాడు; అని= అంటూ; 
సూత తనయుని= కర్టుడిని; మత్‌+పుషత్రుడు= నా కుమారుడు దుర్యోధనుడు; అగ్గించున్‌= పొగడుతుంటాడు; అతండు= ఆ 
కర్ణుడు; భీము ఏపునన్‌= భీముడి శక్తికి; గండు+అడంగినన్‌= బలం అణగిపోగా; చూచి; మనసు= మనస్సు; కందక= తాపం 
లేకుండా; ఉన్నే?= ఉంటుందా? (అని సంజయుడితో ధృతరాష్ట్రుడు అన్నాడు). 


తాత్పర్యం: 'కర్షుడు పాండవులను యుద్దంలో జయిస్తాడు” అని అంటూ కర్టుడిని దుర్యోధనుడు పొగడుతుంటాడు, 
భీముడి శక్తికి కర్షుడి బలం అణగిపోగా చూచి మనసుకు కష్టం కలుగకుండా ఉంటుందా? 


క. వినండె జరాసంధాదుల. । దునుముట; మన దుర్ణయుండు దుర్ముఖుండును ఖీ 
మునితోడం బెనంగువా రే । మని కర్టునిం గావం బనిచె నబ్బాలకులన్‌? 207 


ప్రతిపదార్దం: జరాసంధ+ఆదులన్‌= జరాసంధుడు మొదలైన వారిని; తునుముట= చంపటం (భీముడు వారిని ఇదివరకే చంపి 
ఉండటాన్ని); వినండె?= వినలేదా?; మన దుర్ణయుండు దుర్ముఖుండును= మన దుర్ణయ దుర్ముఖులు; భీమునితోడన్‌= భీముడితో; 
పెనంగువారు= యుద్దం చేసేవారు; ఆ+బాలకులన్‌= ఆ పసివాండ్రను; కర్షునిన్‌+కావన్‌= కర్షుడిని కాపాడటానికి; ఏమని= 
ఏమనుకొని; పనిచెన్‌?= పంపాడు? 

తాత్పర్యం: జరాసంధాదులను భీముడు చంపిన సంగతి వినలేదా? ఆ భీముడితో యుద్దానికి దుర్ణయ 
దుర్ముఖులా? కర్ణుడిని కాపాడటానికి ఆ పసివారిని ఏమని పంపాడు? 


విశేషం: భీముడు జరాసంధాదులను ఇదివరకే చంపి ఉన్నాడు. అంతటి బలశాలితో పెనగులాటకు పసివారు దుర్జయ దుర్ముఖులు 
తగినవారేనా? వారిని కర్టుడికి అండగా దుర్యోధనుడు పంపటమా? దీనిని చూస్తే దుర్యోధనుడి తెలివిలేనితనం తెలుస్తూ ఉన్నది- 
అని ధృతరాష్టుడు సంజయుడితో అన్నాడు. దీనివలన శక్తికి మించిన బరువు నెత్తిన పెట్టి నట్టయింది. 


క. _ పవనజు. డొక్కడె పెజపాం | డవులను సాత్యకియు హరియు డా. తురి యుగ్రా 
హవమునఈ. బ్రాణములావున । నవిజయ్యులు వారి€ దొడర నగునే తనకున్‌?” 208 


ప్రతిపదార్థం: పవనజుండు+ఒక్కండె= భీము డొక్కడే (అనగా ఒకడే చాలును); ఉగ్ర+ఆహవమునన్‌= భయంకరమయిన 
యుద్ధంలో; పెటు పాండవులను= మిగిలిన పాండవులను; సాత్యకియున్‌ హరియున్‌= సాత్యకి, శ్రీకృష్ణులు; డాంతురె?= 
దాచుకొందురా?; [ప్రాణము లావునన్‌= ప్రాణశక్తితో) అవిజయ్యులు= గెలువరానివారు; వారిన్‌= ఆ ఇద్దరినీ; తనకున్‌= 
దుర్యోధనుడికి; తొడరన్‌+అగునే?= ఎదుర్కొన సాధ్యమా? 

తాత్పర్యం: భీము డొకడే కాదు - మిగిలిన పాండవులూ, శ్రీకృష్ణ సాత్యకులూ భయంకర యుద్దంలో ఒడలు 
దాచుకొంటారా? బలంలో వారందరూ అజేయులు. దుర్యోధనుడు వారి నెదుర్కొనగలడా?' 


చ. అని పలుమాట లాడుటయు నమ్మనుజేంద్రునితోడ నాతం డి 
ట్లను 'విష మెత్తి క్రోలి యది యంగము నారట పెట్ట నన్యులం 
గినిసిన యట్ల మీందు పరికింపక యమ్మెయి నీవు పాండునం 
దనులకుం జెట్టవై, హృదయతాపము వచ్చిన బల్కె దొండులన్‌. 209 


పతిపదారం: అని= ఆ విధంగా; పలుమాటలు+ఆడుటయున్‌= నానావిధాలుగా మాట్లాడటం (విని); ఆ+మనుజ+ఇంద్రుని 
ఈ ళ్‌ ల (1 
తోడన్‌= ఆ ధృతరాష్ష్రుడితో; ఆతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; విషము ఎత్తి (క్రోలి= విషాన్ని 


488 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చేతితో ఎత్తుకొని (త్రాగి; అది= ఆ విషం; అంగమున్‌= శరీరాన్ని; ఆరటపెట్టన్‌= బాధపెట్టగా; అన్యులన్‌= ఇంకొక్కరిని; కినిసిన 
అట్టు= కోపించిన విధంగా; మీందు పరికింపక= ముందుచూపు లేకుండా; నీవు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పాండునందనులకున్‌= 
పాండవులకు, చెట్టవు+ఐ= శత్రుడవై; హృదయతాపము= నీ మనసుకు కష్టం; వచ్చినన్‌= రాగా; ఒండులన్‌= ఇతరులను; పల్కెదు= 
మాటలంటున్నావు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు పై విధంగా ఎన్నో మాట లనగా వినిన సంజయుడు ఆతడితో ఇట్టా అన్నాడు: “విషాన్ని 
స్వయంగా చేత నెత్తికొని త్రాగి, అది శరీరాన్ని ఆరాటపెట్టగా ఇతరుల మీద కోపగించుకొన్నట్టు ముందు యోచన 
లేకుండా ఆ ప్రకారంగా నీవు పాండవులకు వైరివై, నీ మనసుకు బాధ కలిగితే వేరొక్కరిని మాట లంటున్నావు.” 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యంలో ఒక మంచి లౌకిక న్యాయం సంజయుడిద్వారా కవి చెప్పించాడు. అది స్వయంగా విషాన్ని 
'త్రాగినందువలన కడుపులో మంటపుడితే ఆ తపనకు లోకంలో ఎవరినో ఎందు కాడిపోసు కొనటం? ముందు వెనుకలు చూడకుండా 
పాండవులను కష్టపెట్టి, అది ఎదురు దెబ్బ తగిలితే ఆ దెబ్బ మూలాన కలిగే బాధను తట్టుకొనలేక ఎదుటివారిని దూషించటం 
వంటిది ఈ నీ యారాట మని సంజయుడు ధృతరాష్ట్రుడితో అనటం అతడి మనస్తత్యం ఎటువంటిదో తెలుపుతూ ఉన్నది. 


వ. ఊరక బవరంబు తెజంగు వినుము; నీ తనయులు దుర్మర్షణుండును, దుర్మదుండును, దుస్సహండును, 
విజయుండును, విచిత్రుండును గర్జునోటమి సయిరింపం జాలక వడముడిం దొడరి తూపు లడరించినం 
జూచి యా సూతసూనుండు దాను నతనిపయిం గవిసి యేసిన దద్విశిఖంబుల వారించుచు మారుత 
నందనుండు. 210 


ప్రతిపదార్థం: ఊరక= మాటాడకుండా; బవరంబు తెజంగున్‌= యుద్ధగతిని; వినుము; నీ తనయులు= నీ కుమారులు; 
దుర్మర్షణుండు, దుర్మదుండును, దుస్త్పహుండును, విజయుండును, విచిత్రుండును= ఈ పేర్లవారు; కర్షుని ఓటమి= కర్చు 
డోడిపోవటం; సయిరింపన్‌+చాలక= ఓర్వలేక; వడముడిన్‌+తొడరి= భీముడిని ఎదుర్కొని; తూపులు+అడరించినన్‌= బాణాలు 
వేయగా; చూచి= చూచినవాడైన; ఆ సూతసూనుండు= ఆ సూతుడి కుమారుడయిన కర్చుడు; తాను= తానుకూడా; అతనిపయిన్‌= 
ఆ భీముడిమీద; కవిసి ఏసినన్‌= క్రమ్ముకొని వేయగా; తద్విశిఖంబులన్‌ వారించుచున్‌= ఆ వాడి బాణాలను తొలగించుకొంటూ; 
మారుతనందనుండు= భీమసేనుడు. 


తాత్పర్యం: ఊరక మాటాడకుండా యుద్ధం తీరును వినుము” అని సంజయుడు ధృతరాష్ష్రుడితో అన్నాడు. 'నీ 
కొడుకులు దుర్మర్షణ, దుర్మద, దుస్సహ, విజయ, విచిత్రులు కర్టు డోడటాన్ని 'సైపచాలక ఉమ్మడిగా భీముడిమీద 
తలపడి బాణాలు వేస్తూ ఉండగా, కర్షుడు కూడా అతడిని [క్రమ్ముకొని బాణాలు వేస్తే భీముడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. ఏచి కురుకుమారు లేవుర€ దురగ సా । రథులతోడ€ గూడ రయము మెజియ 
వసుధ గూల్లై మెజుంగు వాలారు తూపు లా। జాలు నిగుడంేసి యద్ధ్భుతముగ. 211 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; కురుకుమారులు+ఏవురన్‌= కౌరవ కుమారు లైదుగురిని; తురగ సారథులతోడన్‌= తేరి 
గురర్రాలతోనూ, సూతులతోనూ; కూడ= కలిపి; రయము మెజయన్‌= వేగం (అతిశయించగా) ప్రకాశించగా; మెటు6గు= వెలిగే; 
వాలారు= వాడి అయిన; తూపులు= ములుకులు; ఆజు+ఆజణు= ముప్పది ఆరు; నిగుడన్‌+చేసి= నిగుడింపజేసి (కొట్టి; 
అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; వసుధన్‌+కూల్చెన్‌= భూమిమీద పడేటట్టు కొట్టాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 489 


తాత్పర్యం: భీమసేనుడు విజృంభించి కురుకుమారు లైదుగురిని తేరి గుర్రాలతోనూ, సారథులతోను కలిపి మెరిసే 
వాడిబాణాలు ముప్పది ఆరింటితో వేగంగా కొట్టి, ఆశ్చర్యం కలిగేటట్టు భూమిమీద పడేటట్టు చేశాడు (అనగా 
చంపాడు). 


క. _ అనిం బడిన రాచకొడుకుల. । గని కర్టుం 'డేటి బ్రదుకుగా బ్రదికెద నే 
నని యింక నెన్నంటికి లా। వని భీముని నొంపవలదె?' యని తెం పెసంగన్‌. 212 


ప్రతిపదార్దం: అనిన్‌+పడిన= యుద్దంలో పడిపోయిన (చనిపోయిన); రాచకొడుకులన్‌+కని= రాజకుమారులను చూచి; కర్షుండు= 
కర్ణుడు; ఏటి (బ్రదుకుగాన్‌ బ్రదికెదన్‌+ఏను+అని= ఏమి బ్రతుకుగా నేను బ్రతుకుతున్నాను (నా దేటి బ్రదుకని); ఇంకన్‌+ఎన్నంటికి 
లావు?= బలం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పటికి?; అనిన్‌= యుద్దంలో; భీమునిన్‌+*నొంపవలదె?= భీముడిని బాధింపవడ్దా?; అని= 
అనుకొంటూ; తెంపు+ఎసంగన్‌= సాహసంతో. 


తాత్పర్యం: యుద్ధంలో పడిపోయిన రాజకుమారులను చూచి కర్ణుడు “నా బ్రదుకేమి బ్రదుకు? నాకు బలం ఇప్పుడు 
కాకపోతే ఎప్పటికి? యుద్ధంలో భీముడిని బాధించవద్దా?' అనుకుంటూ సాహసంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ కదిసి దెబ్బదేను కాండంబు లాతని । మేన బజిపి యుబ్బు మిగిలి నవ్వ 
నతండు నూటయేను శితవిశిఖంబుల । నతని నేసి చాపయపష్లి ద్రుంచె. 213 


ప్రతిపదార్హం: కదిసి= సమీపించి; డెబ్బది+ఏను కాండంబులు= డెబ్బది అయిదు బాణాలను; ఆతని మేనన్‌= ఆ భీముడి ఒంటిపై; 
పలఅపి= వేసి; ఉబ్బు మిగిలి= గర్వ మెక్కువ కాగా; నవ్వన్‌= నవ్వగా; అతండు= ఆ భీముడు; నూటయేను= నూటయిదు; 
శితవిశిఖంబులన్‌= వాడి బాణాలతో; అతనిన్‌+ఏసి= ఆ కర్టుడిని కొట్టి; చాపయప్టిన్‌= వింటి దబ్బను; (త్రుంచెన్‌= విరిచాడు. 


తాత్పర్యం: భీముడిని సమీపించి డెబ్బది అయిదు బాణాలను అతడి శరీరంమీద పరచి, గర్వంతో నవ్వి నిలిచాడు. 
భీముడు కర్షుడి శరీరంలోకి నూటయిదు వాడి బాణాలను వేసి, అతడి వింటిదబ్బను (త్రుంచాడు. 


మ.  రయమారన్‌ బలువిల్లు పుచ్చుకొని యా రాధాసుతుం డేయదు 
ర్భయు6 డమ్మారుతి వొంగి సూతుని వెసం జానేసి విల్‌ ద్రుంచుచున్‌ 
హయ సందోహముం. గూల్చి హాస్యమునకున్‌ హాసంబు సేయన్‌ గద 
న్హయదాకారత వైచె నాతం డది భగ్నం బయ్యె నా భీముచేన్‌. 214 


ప్రతిపదార్థం: ఆ రాధాసుతుండు= రాధా కుమారు డయిన కర్ద్షుడు; రయమారన్‌= త్వరగా; బలువిల్టు= పెద్ద ధనుస్సును; 
పుచ్చుకొని= తీసికొని; ఏయన్‌= కొట్టగా; దుర్ణయుండు= గెలువరానివాడయిన; ఆ+మారుతి= ఆ భీముడు; పొంగి= విజ్బంభించి, 
సూతునిన్‌= కర్టుడి సారథిని; వెసన్‌= వెంటనే; చాన్‌+ఏసి= చావగొట్టి; విల్‌ త్రుంచుచున్‌= వింటిని ముక్కలు చేస్తూ; 
హయసందోహమున్‌+కూల్చి= తేరు గుర్రాలను చంపి; హాస్యమునకున్‌= ఎగతాళికి; హాసంబు చేయన్‌= నవ్వగా; ఆతండు= ఆ 
కర్ణుడు; గదన్‌= గదను; భయదాకారతన్‌= భయంకరంగా; వైచెన్‌= వేసెను; ఆ భీముచేన్‌= ఆ భీముడివలన; అది 
భగ్నంబు+అయ్యెన్‌= ఆ గద ముక్కలయింది. 


తాత్పర్యం: రాధాకుమారు డయిన కర్ణుడు వేగంగా పెద్ద విల్లును తీసికొని, దుర్ణయు డయిన భీమసేనుడిని కొట్టాడు. 


ఆ భీముడు రేగి, కర్షుడి సారథిని చావగొట్టి, అతడి విల్లును ముక్కలు చేస్తూ గుర్రాలను చంపాడు. ఎగతాళిగా 
నవ్వాడు. కర్షుడు భయంకరంగా గదను విసిరాడు. దానిని భీముడు తునాతునకలు చేశాడు. 


డ్తం0 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇట్లు గద ద్రుంచి పైపై నేయు పావని బరవసంబునకుం దెరలక యొండు కోదండంబు గొని కర్టుం డతని 
తను త్రాణంబు దునియలు సేసి పెల్లేసిన నతండును దదీయ కంకటంబును భుజంబును భేదించె; నిప్పరుసునం 
బాదచారియై పెనంగు నయ్య్యోధవరుం జూచి భూవరుండు సత్వరుండై పనుపం జిత్ర విచిత్ర చిత్రాక్షచారు 
చిత్రులును చిత్రధ్వజ చిత్రాయుధ చిత్రకర్ములును శరాసారంబులు బర(గించుచు ధర్మపుత్రానుజుం దాశకిన 
నతండు మహావాత పతిత భూరుహ ప్రతతిభంగి దోంప నక్కునూర సప్తకంబును, రథసప్తకంబును, రథసప్తి 
సారథి సహితంబుగాంబొడవడంగం జేసె; నా సందున గల్పితస్యందనుం డై యాసూతనందనుం డప్పాండు 
నందనునిపై నురవడించిన. 215 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; గదన్‌+(త్రుంచి= గదను ముక్కలుచేసి; పైపైన్‌+ఏయు= మీద మీద వేస్తున్న; పావని= పవన 
తనయుడైన భీముడి; బరవసంబునకున్‌+తెరలక= ధైర్యానికి చలింపక; ఒండు కోదండంబు కొని= వేరొక వింటిని తీసికొని; కర్టుండు; 
అతని= భీముడి; తను త్రాణంబులు= శరీరాన్ని కాపాడుతూ ఉన్న కవచాలను; తునియలు చేసి= ముక్కలుగా చేసి; పెల్లు+ఏసినన్‌= 
మిక్కిలిగా కొట్టగా; అతండును= ఆ భీముడు కూడా; తదీయ= ఆ కర్టుడి; కంకటంబును= కవచాన్ని; భుజంబును భేదించెన్‌= 
జబ్బను చీల్చాడు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; పాదచారియై= నడుస్తూ; పెనంగు= యుద్ధం చేసే; ఆ+యోధవరున్‌+చూచి= 
ఆ వీర శిఖామణిని చూచి; భూవరుండు= రాజయిన దుర్యోధనుడు; సత్వరుండు+ఐ= తొందరతో; పనుపన్‌= పంపగా; చిత్ర 
విచిత్ర చిత్రాక్షచారుచిత్రులును= ఈ పేరు గలవారు; చిత్రధ్వజ చిత్రాయుధ చిత్రకర్ములును= ఈ పేర్టున్నవారు; శరాసారంబులు= 
బాణవర్దాలు; పరంగింపుచున్‌= వేస్తూ; ధర్మపు[త్ర+అనుజున్‌+తాినన్‌= ధర్మరాజు తమ్ముడిని ఎదుర్కొనగా; అతండు= ఆ 
భీముడు; మహావాత= పెనుగాలివలన; పతిత= పడిపోయిన; భూరుహప్రతతి భంగి తోయన్‌= చెట్ల వరుస మాదిరి తోచగా; 
ఆ+కుమారసప్తకంబును= ఆ ఏడుగురు కుమారులను; రథసప్తకంబును= ఏడు రథాలనూ; రథసప్తి సారథి సహితంబుగాన్‌= 
గు(ర్రాలను తేరులను సారథులను కూడా; పొడవు+అడంగన్‌+చేసెన్‌= ఆకారం నశింపగా చేశాడు (చంపాడు); ఆ సందునన్‌= 
ఆ వ్యవధిలో; కల్పిత స్యందనుండు+ఐ= రథాన్ని ఏర్పరచుకొనిన వాడై; ఆ సూతనందనుండు= ఆ సూతుడి కుమారుడు (కర్దుడు); 
ఆ+పాండునందనునిపైన్‌= ఆ పాండు రాజకుమారుడిమీద; ఉరవడించినన్‌= దూకగా. 


తాత్సర్యం: ఈ విధంగా గదను ముక్కలు చేసి మీద వేస్తూ దూకుతూ ఉన్న భీముడి ఉద్వేగానికి కలగిపోకుండా, 
వేరొక విల్లు తీసికొని, భీముడి కవచాన్ని ముక్కలు చేసి ఎక్కువగా కొట్టగా, ఆ భీముడు కర్ణుడి కవచాన్ని, జబ్బను 
చీల్చాడు. పాదచారి అయిన కర్ణుడు పెనగటం చూచిన దుర్యోధనుడు తన సోదరులను ఏడుగురను - చిత్ర, విచిత్ర, 
చిత్రాక్ష చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రకర్ములను భీముడి మీదికి పంపాడు. వారు ధర్మరాజు తమ్ముడిని 
ఎదుర్కొన్నారు. వారందరిని పెనుగాలికి పడిపోయే చెట్ల మాదిరిగా భీముడు పడగొట్టాడు. వారి రథాలనూ, గుర్రాలనూ 
సారథులనూ పడగొట్టాడు. ఆ వ్యవధానంలో మరొకరథాన్ని అమర్చుకొని కర్టుడు భీముడి మీదకు దూకాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 


క. _ అటిముటి నిరువుర శరములు । తజుచుగ నొండొరుల బెట్టు దాంకిన నయ్యి 
ద్దజు నెత్తుటం దో6గి కడున్‌ । వఅలిరి కల్పాంత నవదివాకరుల క్రియన్‌. 216 


ప్రతిపదార్థం: అజీముజిన్‌= సంభ్రమంతో (తొట్రుపాటుతో); ఇరువుర శరములు= ఇద్దరి బాణాలు; తణుచుగన్‌= దట్టంగా; 
ఒండొరులన్‌= ఒకరినొకరిని; బెట్టుతాంకినన్‌= తీవ్రంగా తాకగా (ఎదుర్కొనగా); ఆ+ఇద్దణు= ఆ కర్షభీములు ఇర్వురును; 
నెత్తుటన్‌+తోంగి= నెత్తురులో మునిగి; కడున్‌= మిక్కిలిగా; కల్పాంత= ప్రళభయకాలంలోని; నవ= (క్రొత్త; దివాకరుల క్రియన్‌= 
సూర్యుల మాదిరి; వలులిరి= ఒప్పారు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము వం! 


తాత్పర్యం: ఇద్దరి బాణాలు తత్ర్రరగా, అధికంగా, తీవ్రంగా ఒకరివి మరొకరిని తాకగా, ఇద్దరు నెత్తుట తడిసి 
'ప్రళయకాలపు (క్రొత్త సూర్యులవలె ప్రకాళించారు. 


విశేషం: అలంకారం ఉపమ. 


క. అరదములు చిత్ర గతులం । జరియింప(గ దైర్యములును శౌర్యంబులు ను 
ద్దుర బాహా వీర్యంబులు । సరి యై మెజియంగ నధిక సంరంభములన్‌. 217 


ప్రతిపదార్ధం: అరదములు= తేరులు; చిత్రగతులన్‌+*చరియింపంగన్‌= _ ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా తిరుగాడగా; 
ధైర్యములు= (ఇద్దరి) ధైర్యాలును; శౌర్యంబులును= పరాక్రమాలును; ఉద్దుర= దట్టమైన; బాహావీర్యంబులు= భుజబలాలును; 
సరి+ఐ= సమానంగా (అనగా కర్ణ భీముల వీరములు సమానంగా); మెజయంగన్‌= ప్రకాళించగా (బయల్పడగా); అధిక= ఎక్కువైన; 
సంరంభములన్‌= ఆటోపాలతో. 


తాత్పర్యం: వారి రథాలు ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా తిరుగగా, ధైర్యశౌర్య బహువీర్యాలు సమానంగా 
(ప్రకాశించగా, అధికమైన ఆటోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. _ జండొరు మీంద సాయకము లొక్క మొగిం బర.గింతు రేపు మై 
నొండొరు బాణముల్‌ నకి యుర్విపయిన్‌ నెజయింతు రుగ్రులై 
యొండొరు మేనులన్‌ శరము లుచ్చిచనన్‌ నిగిడింతు; రిట్టు లు 
ద్దండత బోరి రాజని మదంబుల నొండొరు మీటు నాసలన్‌. 218 


ప్రతిపదార్హం: సాయకములు= అమ్ములను; ఒండొరు మీ6దన్‌= ఒకరిమీద నొకరు; ఒక్కమొగిన్‌+పరగింతురు= ఒక్క ఉదుటున 
వేస్తారు; ఏపుమైన్‌= బలంగా; ఒండొరు బాణముల్‌ నజకి= ఒకరి బాణాలను ఇంకొకరు నరికివేసి; ఉర్విపయిన్‌= భూమిమీద; 
నెజయింతురు= వ్యాపింప చేస్తారు; ఉగ్రులు+ఐ= కోపం గలవారయి; ఒండొరు మేనులన్‌= ఒకరి ఒంటిమీద ఇంకొకరు; శరములు= 
బాణాలు; ఉచ్చి చనన్‌= దూసికొని పోయేటట్టు; నిగుడింతురు= వేస్తారు; ఇట్టులు= ఈ ప్రకారంగా; ఆజని మదంబులన్‌= 
చల్చారని దర్సాలతో (నశించని మదంతో); ఒండొరు మీణు= ఒకరిని మరొకరు మించాలనే; ఆసలన్‌= కోరికలతో; ఉద్దండతన్‌= 
భయంకరంగా; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: ఒకరిమీద మరొకరు ఒక్క ఊపున బాణాలు వేస్తూ ఒకరి బాణాలను ఇంకొకరు నరికివేస్తూ 
భూమినిండా పడేటట్టు చేస్తూ, భయంకరువై, ఒకరి శరీరంలో మరొకరు బాణాలు దూసుకుపోనిస్తూ, తగ్గని మదంతో 
ఒకరినొకరు మించాలనే కోరికతో తీవ్రంగా యుద్ధం చేశారు. 


క. _ మరుదాత్మజు. దేచిన న । న్నరుండు హరియు సంతసంబునం బొదలుదు రు 
ద్చురతం గర్జుండు మిగిలిన; గర ముబ్బు విభుండు దమ్ము గమియు౦ం దానున్‌. 219 


ప్రతిపదార్హం: మరుత్‌+ఆత్మజుండు= వాయుపుత్రు డయిన భీముడు; ఏచినన్‌= విజృంభించగా; ఆ+నరుండు హరియున్‌= 
ఆ అర్జునుడును, కృష్ణుడును; సంతసంబునన్‌= సంతోషంతో; పొదలుదురు= ఒప్పుతారు; ఉద్దురతన్‌= గర్వంతో; కర్షుండు 
మిగిలినన్‌= కర్షుడు అతిశయించగా; విభుండు= రాజయిన దుర్యోధనుడు; తమ్ముగమియున్‌= తమ్ముల సమూహమును; 
తానున్‌= తానును; కరము+ఉబ్బున్‌= మిక్కిలి సంతోషిస్తాడు. 


డ్తం2 శ్రీమదాంధ్ర నుహాభారతము 
తాత్పర్యం: వాయుపుత్రు డయిన భీముడు (కర్ణుడిని) విజ్బంభిస్తే కృష్ణార్దునులును, దర్పంతో కరుడు అతిశయిస్తే 
దుర్యోధనుడు, అతడి తమ్ములు చాలా సంతోషించారు. 


తే. సూతనందనునకు నెడ సొచ్చి చొచ్చి; సమదు€ డగు భీమసేనుచేం జచ్చి చచ్చి 
బలము లఖుగ నా కర్టుండు దొలంగిపోవ.। జూచు. దెగిపోండు పడిన నీ సుతులం జూచి. 220 


ప్రతిపదార్హం: సూతనందనునకున్‌= కర్షుడికి; ఎడచొచ్చి చొచ్చి= మధ్యలో వెళ్ళి వెళ్ళి; సమదుండు+అగు= మదంతో కూడిన; 
భీమసేనుచేన్‌= భీముడి చేతిలో; చచ్చి చచ్చి= చనిపోయి; బలములు= సేనలు; అయుగన్‌= క్షయించగా; ఆ కర్షుండు తొలంగిపోవన్‌= 
ఆ కర్షుడు తప్పుకొనిపోగా; చూచున్‌= చూస్తాడు; పడిన నీ సుతులన్‌+*చూచి= చనిపోయిన నీ కుమారులను చూచి; తెగిపోండు= 
వెళ్ళిపోడు. 


తాత్పర్యం: కర్ణుడికి కొంతదూరంగా వెళ్ళి, భీముడి చేత సేనలు చచ్చిపోగా, కర్షుడు తొలగిపోవచూస్తాడు. కాని, 
యుద్ధంలో కూలిన నీ కుమారులను చూచి తాను తప్పుకోడు. 


వ. _శోకంబునం గోపంబునం గర్జు విక్రమాటోపంబు దీపించిన. 221 
తాత్పర్యం: దుఃఖంతో, కోపంతో కర్టుడి శౌర్యం, ఆటోపం ్రకాశించగా. 


క. _ గొడుగునను వింటి కొమ్ముల । సిడమున నరదంబునందు సెల లవిసి కడున్‌ 
వది నిగిడెడు చాడ్పున న । వ్వడముడి దెస నమ్ము లడరె వసుధాధీశా! 222 


ప్రతిపదార్హం: వసుధాధీశా!= ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ? గొడుగునను= (తేరు కున్న) గొడుగుతోను; వింటి కొమ్ములన్‌= వింటి 
దబ్బ కొమ్ములతోను; సిడమునన్‌= ధ్వజంతోను; సెల లవిసి= బాణాలు వేసి; కడున్‌= మిక్కిలి; వడి నిగిడెడు చాడ్పునన్‌= 
వేగంగా పడే విధంగా; ఆ+వడముడి దెసన్‌= ఆ భీముడి దిక్కుగా; అమ్ములు+అడరెన్‌= బాణములతిశయించాయి. 


తాత్పర్యం: ఓ రాజా! భీముని గొడుగు మీద, వింటికొమ్ముల మీద, ధ్వజం మీద తేరి మీద మిక్కిలి వేగంగా 


పడేటటు కర్తుని బాణాలు విజ్బంభించాయి. 
కా. లం 


క. _ దానికి మనమున నించుక । యైనను దలకక సమీరణాత్మజుం డవి పై 
రానీక నిలిపి యతనిం । దా నిరువది నారసముల. దలర.గయేసిన్‌. 223 


ప్రతిపదార్దం: దానికిన్‌= ఆ యుద్దగతికి; సమీరణ+ఆత్మజుండు= వాయుపు(త్రు డయిన భీముడు; ఇంచుకైనను= ఎంతమాత్రము 
(కొంచెమైనను); తలంకక= జంకకుండా; అవి= ఆ బాణాలు; పైరానీక నిలిపి= మీరకుండా నిలిపి; అతనిన్‌= ఆ కర్ణుడిని; తాను= 
తాను (భీముడు); ఇరువది నారసములన్‌= ఇరవై బాణాలతో; తలరంగన్‌+చేసెన్‌= చలింపబేశాడు. 


తాత్పర్యం: అందుకు భీముడు కాసంత అయినా జంకకుండా, ఆ బాణాలను పైకి రానీయకుండా, కర్ణుడు 
చలించేటట్టు ఇరువది బాణాలతో కొట్టాడు. 


వ. అప్పుడు. 224 


తాత్పర్యం: ఆ సమయంలో. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్త౦3 


క. _ మనవారు వారి వారలు । ననిలతనయు విక్రమంబు నగ్గింప సుయో 
ధనుండు దనయొద్ది యోధుల । ననుజులనుం గర్జుం గావు డని పనుచుటయున్‌. 225 


ప్రతిపదార్థం: మనవారున్‌= మనసేనలోని వాళ్ళును (కౌరవులు); వారి వారలున్‌= పాండవులవైపు ఉన్నవారును; అనిల తనయు 
విక్రమంబున్‌= భీముడి శౌర్యాన్ని; అగ్గింపన్‌= పొగడగా; సుయోధనుండు= దుర్యోధనుడు; తన ఒద్ది= తన దగ్గరనున్న; యోధులన్‌= 
వీరులను; అనుజులన్‌= తోబుట్టువులను; కర్షున్‌+కావుండు= కర్షుడిని కాపాడండి; అని= అంటూ; పనుచుటయున్‌= పంపటమును. 
తాత్పర్యం: మన సేనలూ, పాండవ పక్షంవారూ భీముడి పరాక్రమాన్ని పొగడుతూ ఉండగా, దుర్యోధనుడు తన 
దగ్గర ఉన్న వీరులనూ, తమ్ములనూ “కర్ణుడిని కాపాడండి" అని పంపగా. 


భీమసేనుచేత శత్రుంజయాది కురుకునూరులు చచ్చుట (సం. 7-112-30) 


వ. అప్పుడు శత్రుంజయుండును శత్రుసహుండును సుదేహుండును మదనుండును ద్రుముండును 
జిత్రబాహుండును వికర్ణుండును గర్హ రక్షణ పరులై కడిమివెలయ దలకడచి యొక్కట భీమసేనుం దాళి 
ధరాధరంబు నంబుధారలం గప్పు జలధరంబుల చందంబున నతని నతినిబిడ పరంపరల. బొదవినం 
బెరింగిన దర్పంబునం బొదలి యతండు దృధైకముష్టి నిర్ముక్తమార్గణ సప్తకంబున వారిం బిలుకుమార్జి 
యార్దిన, నా సింహనాదంబు విని ధర్మతనయుం డది విజయాగ్రజుండు నిజవిజయం బెటింగించునట్లుగా 
నెజింగి మనంబునం బొంగి ద్రోణుదెసకు6 దథిమి కయ్యంబు సేసె; నట్లు పలువురు దమ్ములు వొలిసిన 
దుర్యోధనుండు దనమనంబున జూదంబునప్పుడు విదురుండు సెప్పినట్ల యగుచున్నదని విషాదంబునొంది 
యా సభ నమ్మెయి.€ బాండవుల6 బజచిన పాపఫలం బనుభవించె' ననవుడు వైచిత్రవీర్యుండు. 226 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; శత్రుంజయుండును, శత్రుసహుండును, సుదేహుండును, మదనుండును, [ద్రుముండును, 
చిత్రబాహుండును, వికర్ణుండును= ఈ పేరుగల దుర్యోధనుడి తమ్ములు; కర్ణ రక్షణపరులు+ఐ= కర్ణుడిని కాపాడటంలో 
ఆసక్తికలవారయి; కడిమి వెలయన్‌= పరాక్రమం ్రకాశించగా; తల కడచి= ముందుకు దూకి; ఒక్కటన్‌= ఒక్కమారుగా; 
భీమసేనున్‌+తాంకి= భీముడిని ఎదుర్కొని; ధరాధరంబున్‌= కొండను; అంబుధారలన్‌= వానతో; కప్పు= కప్పివేసే; జలధరంబుల 
చందంబునన్‌= మేఘాల మాదిరిగా; అతనిని= ఆ భీముడిని; అతినిబిడశరంబులన్‌= మిక్కిలి దట్టమయిన బాణాలతో; పొదవినన్‌= 
(క్రమ్ముకోగా; పెరింగిన దర్భంబునన్‌= ఎక్కువయిన గర్వంతో; పొదలి= ఒప్పి; అతండు= ఆ భీముడు; దృడ+ఏకముప్టి= గట్టిగా 
పట్టుకొన్న పిడికిలినుండి; నిర్ముక్తూ వదలబడిన; మార్గణసప్రకంబునన్‌= ఏడు బాణాలతో; వారిన్‌+పిలుకుమార్చి= ఆ శత్రుంజయాదులను 
చంపి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా; ఆ సింహనాదంబు= ఆ సింహనాదం; విని= విన్నవాడై; ధర్మతనయుండు= ధర్మరాజు; 
అది= ఆ అరచుట; విజయ+అ([గ్రజుండు= భీముడు; నిజవిజయంబు+ ఎతింగించునట్టుగాన్‌= తన జయాన్ని తెల్పుతున్నట్టుగా; 
ఎటింగి= తెలిసికొని; మనంబునన్‌= మనసులో; పొంగి= సంతోషించి; ద్రోణుదెసకున్‌= ద్రోణు డున్న వైపునకు; తటిమి= (తన తేరును) 
తోలి; కయ్యంబు చేసెన్‌= యుద్దం చేశాడు; అట్టు పలువురు= ఆ విధంగా చాలామంది; తమ్ములు= తన సోదరులు; పొలిసినన్‌= 
చనిపోగా; దుర్యోధనుండు తనమనంబునన్‌= తన మనస్సులో దుర్యోధనుడు; విదురుండు= విదురుడు; జూదంబు+అప్పుడు= 
(కారవపాండవులు) జూదం ఆడినప్పుడు; చెప్పిన+అట్టు+అ= చెప్పినట్టుగానే; అగుచున్‌+ఉన్నది+అని= జరుగుతూ ఉన్నదని; 
విషాదంబున్‌+ఒంది= విచారపడి; ఆ సభన్‌= ఆ కురుసభలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పాండవులన్‌= పాండవులను; పజుచిన= 
అవమానించిన; పాపఫలంబు= పాపానికి ఫలం; అనుభవించెన్‌= అనుభవించాడు; అనవుడున్‌= అనగా విని; వైచిత్రవీర్యుండు= 
ధృతరాష్ట్రుడు. 

తాత్పర్యం: శత్రుంజయుడు మొదలయిన వారు కర్షుడిని కాపాడవలె ననే ఆసక్తితో ఒక్కుమ్మడిగా పరాక్రమం ఉట్టిపడే 
విధంగా ముందుకు వెళ్ళి, వర్షంతో మేఘమాల కొండను కప్పివేసే విధంగా భీముడిని చుట్టుముట్టి, బాణవర్షంతో కప్పివేశారు. 


డ్ర౦డ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


అందువలన పెరిగిన కోపంతో భీముడు పిడికిలి బిగించి గట్టిగా ఏడు బాణాలు వదలి, శత్రుంజయాది సోదరులను 
ఏడుగురిని చంపి సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విన్న ధర్మరాజు ఆ శబ్దం భీముడు తన విజయాన్ని 
తెలుపటంగా గుర్తించి, మనసులో పొంగి, ద్రోణు డున్న వైపునకు చొచ్చుకొనిపోయి యుద్ధం చేశాడు. ఆ విధంగా 
తన తమ్ములు చాలామంది చనిపోగా దుర్యోధనుడు తన మనస్సులో. 'అలనాడు జూదమాడేటప్పుడు విదురుడు 
చెప్పినట్టే ఇప్పుడు జరుగుతున్నదని దుఃఖించి, ఆ సభలో ఆ విధంగా పాండవులను అవమానించిన పాపపలం 
-ఈ విధంగా పొందాడు” - అని సంజయుడు చెప్పగా విని ధృతరా్ర్రుడు. 


క. _ 'గతవృత్తములకు వగవం । గత మేమి? యతండు వెజ్ణి; కార్యము నాదు 
ర్మతి. దప్పె; నోరి కొడుకుల । కత వినియెద. జెప్పు చెప్పగలయది యొల్లన్‌. 227 


ప్రతిపదార్హం: గత వృత్తములకున్‌= జరిగిపోయిన కథలకు (వెనుకటి గాథలకు); వగవన్‌+కతము+ఏమి?= ఏడ్చుటకు కారణ 
మేముంది?; అతండు= ఆ దుర్యోధనుడు; వెట్లి= పిచ్చివాడు; కార్యము= చేయవలసిన పనిని; నా+దుర్శతిన్‌ తప్పెన్‌= నా చెడుబుద్ది 
వలన తప్పిపోయింది; ఓర్చి= ఓర్చ్భుకొని(ఓర్పుతో); కొడుకుల కత వినియెదన్‌= నా కుమారుల కథ నంతా వింటాను; చెప్పంగల 
అది ఎల్లన్‌= చెప్పవలసిన దంతా; చెప్పు= చెప్పుము. 

తాత్పర్యం: 'జరిగిపోయిన చరిత్రను తలచుకొని దుఃఖించటం దేనికి? దుర్యోధనుడు వెర్రివాడు. నా చెడ్డబుద్ది 
వలననే తాను చేయతగిన పని తప్పిపోయింది. ఓర్మితో నా కొడుకుల కథనంతా వింటాను. నీవు చెప్పవలసిన 
దంతా చెప్పుము.” 

నిశేషం: ఈ పద్యంలో విధి బలవత్తరమనే సత్యమును ధృతరా(్షుడు గుర్తించిన విషయం వ్యక్తమవుతూ ఉన్నది. 


వ. అనిన నతనికి సంజయుం డిట్లను 'న ట్లనిలజు. డార్చినం బేర్టి కర్ట్ణుండతనిపయిం గవిసి ఘోర సంగ్రామంబు 
సేయుచుండ నీ సేన భీమసేను6 జుట్టుముట్టిన నతండు బెట్టిదంబులగు భల్ల ప్రముఖ బాణంబుల. గేతు చత 
చామరంబులు సూతరథరథ్య రథికావయవంబులు దురంగమాతంగ సుభటాంగంబులు€ దునియలై దొరంగి 
పెరు(గు నెత్తురుటేలుల వెంబడిం బాఅంజేయుటయు. బతితశేషం బగు నబ్ద్బలం బిరుగెలంకులం దొలంగి 
యంపవెట్టునేల కవుల సని చూచుచుండె; వెండియు రాధేయుండు రయంబున నతనిం దాంకి పోరి; నట్టి 
యెడ నమ్మారుతనందనుండు. 228 


ప్రతిపదార్హం: అనినన్‌= అని చెప్పగా; అతనికిన్‌= ఆ ధృతరా'స్ష్రుడికి; సంజయుండు+ఇట్టనున్‌= సంజయు డీ విధంగా అన్నాడు; 
అట్టు= ఆ ప్రకారంగా; అనిలజుండు= భీమసేనుడు; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; పేర్చి= విజృంభించి; కర్షుండు+అతని 
పయిన్‌+కవిసి= కర్ట్షుడు అతడి మీదకు దూకి; ఘోర సంగ్రామంబు= భయంకరమైన యుద్దం; చేయుచుండన్‌= చేస్తూ ఉండగా; 
నీ సేన= నీ సైన్యం; భీమసేను చుట్టుముట్టినన్‌= భీముడిని (క్రమ్ముకోగా; అతండు= ఆ భీముడు; బెట్టిదంబులు+అగు= బలమయిన; 
భల్లప్రముఖ= బల్లెములు మొదలుగా; బాణంబులన్‌= అమ్ములను; కేతుచ్చత్ర చామరంబులు= ధ్వజం, గొడుగు, చామరాలు; 
సూత రథ రథ్య రథికావయవంబులు= సారథులు, తేరులు, గుర్రాలు, సైనికుల అవయవాలు; తురంగ మాతంగ సుభటాంగంబులు= 
గుర్రాలు, ఏనుగులు, మంచి సైనికుల అవయవాలు; తునియలు+ఐ= ముక్కలుగా; తొరంగి= దొరలి; పెరుంగు= ఎక్కువయిన; 
నెత్తుణుటేరుల వెంబడిన్‌= నెత్తురు ప్రవాహాల ననుసరించి; పాజన్‌+చేయుటయున్‌= పరుగెత్తేటట్టుగా చేయగా; పతిత 
శేషంబు+అగు= పడిపోగా మిగిలిన; ఆ+బలంబు= ఆ సేన; ఇరు, కెలంకులన్‌+*తాలంగి= రెండుప్రక్కలకు తప్పుకొంటూ; 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్వ95 


అంపపెట్టు= బాణాల తాకిడి; నేలకున్‌= భూమికి; అవుల చని= అవతలికి పోయి; చూచుచుండెన్‌= చూస్తూ ఉండిపోయింది; 
వెండియున్‌= మరలా; రాధేయుండు= కర్ణుడు; రయంబునన్‌= శీఘ్రంగా; అతనిన్‌+తాంకి= ఆ భీముడిని ఎదుర్కొని; పోరెన్‌= 
యుద్ధం చేశాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ+మారుత నందనుండు= ఆ భీమసేనుడు. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు అనగా సంజయుడు ఈ విధంగా చెప్పాడు: “భీముడి సింహనాదానికి కర్టుడు 
విజ్బంభించి, అతడి మీదకు దూకి భయంకరమయిన యుద్దం చేస్తూ ఉండగా, నీ సేన భీమసేనుని చుట్టు ముట్టింది. 
భీమసేనుడు బలమైన బల్లెములు మొదలైన వాడి బాణాలతో తేరుల కున్న పతాకలనూ సారథులనూ గుర్రాలనూ 
సుశిక్షితులయిన సైనికులనూ తునియలుగా చేసి, నెత్తుటి నదుల్లో కొట్టుకుపోయేటట్టు చేయగా, పడిపోగా మిగిలిన 
సేన ఇరువైపులకు తప్పుకొని బాణాలు పడేప్రదేశానికి దూరంగా వెళ్ళి చూస్తూ నిలబడింది. మళ్లీ కర్టుడు వేగంగా 
భీముని ఎదుర్కొన్నాడు అపుడు భీముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆభీలత. గర్జుని క । ర్థాభరణము చుక్కనడిన యట్లు వడంగ సం 
శోభిత శరమున నేసి మ । హాభల్ల మురస్‌ స్టలమ్ము నాడంగ నేసెన్‌. 2209 


ప్రతిపదార్థం: ఆభీలతన్‌= భయంకరంగా; కర్ణుని= కర్షుడియొక్క; కర్ణాభరణము= చెవికుండలం; చుక్కపడినఅట్లు= నక్షత్రం 
రాలినట్టుగా; పడంగన్‌= పడిపోయేటట్సు; సంశోభిత శరమునన్‌+ఏసి= బాగా వెలిగే బాణంతో కొట్టి; మహాభల్లము= పెను బల్లైెమును; 
ఉరస్‌ స్థలమ్ము= గుండెలో; నాడంగనేసెన్‌= నాటుకొనేటట్టు చేశాడు. 

తాత్పర్యం: కర్టుడి చెవికుండలం చుక్క రాలిపడినట్టుగా పడేటట్టు బాగా వెలిగే బాణంతో భీముడు భయంకరంగా 
కొట్టి, ఒక పెద్ద బల్లైెమును అతడి గుండెలో నాటుకొనేటట్టు వేశాడు. 


క. ఆలోనన యారథికుని । ఫాలస్థలి నోలి నెనయఃం బది నారసముల్‌ 
గీలించిన నవి యచ్చట । నీలోత్సలమాల వోలె నెజయం బొలిచెన్‌. 230 


ప్రతిపదార్దం: ఆలోనన= అంతలోనే; ఆ రథికుని= ఆ కర్టుడి; ఫాలస్టలిన్‌= నెన్నుదుటిలో; ఓలిన్‌= వరుసగా; ఎనయన్‌= పొందగా 
(ఒప్పి ఉండగా); పది నారసముల్‌= పది వాడి బాణాలను; కీలించినన్‌= నాటించగా; అవి= ఆ బాణాలు; అచ్చటన్‌= ఆ ముఖాన, 
గుండెలోను; నీలోత్సల మాలవోలెన్‌= నల్లకలువ దండవలె; పొలిచెన్‌= ఒప్పారాయి. 

తాత్పర్యం: అంతలోనే ఆ కర్ణుడి నెన్నుదుట వరుసగా పది వాడిబాణాలను వేయగా అవి అతడి ముఖాన నల్ల 
కలువ దండవలె రాణించాయి. 


నిశేషం: అలం: ఉపమ. 
తే. అలిగి బాణశతంబున నాత€ డతని । నొంచె; నవ్వీరు చాపంబు ద్రుంచె నతండు 
పఅపె బలువింట6 గర్జుండు పటు శరముల. । బట్టపవలింటి సూర్యుని ప్రభలు వొలయ. 231 


ప్రతిపదార్దం: అలిగి= కోపించి; బాణశతంబునన్‌= నూరు బాణాలతో; ఆతండు= ఆ కర్ట్షుడు; అతనిన్‌= ఆ భీముడిని; నొంచెన్‌= 
నొప్పించాడు; అతండు= ఆ భీముడు; ఆ+వీరుచాపంబున్‌= ఆ కర్టుడి వింటిని; త్రుంచెన్‌= తునియచేశాడు; కర్షుండు; బలువింటన్‌= 
పెద్ద విల్లుతో; పట్టపవలింటి= మిట్టమధ్యాహ్నమందలి; సూర్యుని ప్రభలు= సూర్యకాంతులు; పొలయన్‌= వ్యాపించగా; పటు= 
తీవ్రమైన; శరములన్‌= బాణములను; పటుపెన్‌= వేసెను. 


డగ శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: కోపంతో కర్టుడు నూరు బాణాలువేసి భీముడిని నొప్పించాడు. భీముడు కర్టుడి విల్లు (త్రుంచాడు. 
కర్దుడు పెద్ద విల్లుతో పట్టపగలింటి సూర్యుడి కాంతి వ్యాపించినట్టు అనేక తీవ్ర బాణాలు భీముడిమీద వేశాడు. 


వ. ఇట్లేయునా సూతనందను విల్లు విదుర్పు దోంపక గుడుసువడుటం జక్రాకృతిం బొలుచు ననలశిఖల 
చెలువు దాల్టె; నట్టి రయంబునకు భయంబు గొనక భీముండు నిగిడించు హేమ లిప్తనారాచధారలు గగన 
లక్ష్మి కనకాభరణంబుల చెన్ను చేకొనియె; నప్పుడు కోపంబు రూపంబు గైకొన్న కైవడి నుదీర్దుందై 
యక్కర్ణుండు. 232 


ప్రతిపదార్థం: ఇట్టు+ఏయు= ఈ విధంగా బాణాలు వేస్తున్న; ఆ సూతనందను= ఆ కర్టుడి; విల్లు= ధనుస్సు; విదుర్చు= 
బాణాలు వదలటం; తోయక= అగుపించక; గుడుసు+పడుటన్‌= గుండ్రంగా అగుటచే; చక్ర+ఆకృతిన్‌+పొలుచు= చక్రాకారంలోఉన్న; 
అనలశిఖల= అన్ని జ్యాలల; చెలువు= సొగసు; తాల్చెన్‌= పొందెను; అట్టి రయంబునకున్‌= అటువంటి వేగానికి; భయంబు 
కొనక= భయపడక; భీముండు నిగిడించు= భీముడు వేసే; హేమలిప్త= బంగారు పూత గల; నారాచధారలు= తీవ్రమయిన 
బాణాల వాదరలు; గగనలక్ష్మి= ఆకాశలక్ష్మియొక్క కనక+ఆభరణంబుల చెన్నున్‌= బంగారు నగల అందాన్ని; చేకొనియెన్‌= 
పొందెను; అప్పుడు; కోపంబు= కోపం; రూపంబు గైకొన్న కైవడిన్‌= ఆకారం పొందిన విధంగా, ఉదీర్హుండు+ఐ= అతిశయించినవాడై 


తాత్పర్యం: ఒకదాని వెంటఒకటిగా, అతివేగంగా బాణాలు వదలే కర్ణుడి వింటి యొక్క బాణాల విదిలింపు అగుపించక, 
అది అట్టె గుండ్రంగా వంగి ఉండటం వల్ల, చక్రాకారంలో ప్రవేశించే అగ్నిజ్యాలల సొంపుపొందింది. కర్టుడు బాణాలు 
వేసే వేగానికి భయపడకా భీముడు ప్రయోగించే బంగారు పూతబాణాలు, ఆకాశలక్ష్మికి బంగారు ఆభరణాలు అందాన్ని 
పొందాయి. అప్పుడు కోపమేరూపెత్తినట్టు కర్టుడు విజృంభించి(తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలంకారం: ఉపమ, ఉఊత్రేక్ష. 


చ. పవనజు చాపమున్‌ హరుల పగ్గములుం దునుమాది కాండితో 
నవి పెనంగాడంగా వెడందయమ్మున. గేతువు గూల్సి సూతు మే 
నవియగ నేసినం బఅచె నాతండు ఫల్గును చక్రరక్షు తే 
రి వెనుకకుగ్రశక్తి యడరించె. జలింపక భీము డత్తథిన్‌. 233 


ప్రతిపదార్హం: పవనజు చాపమున్‌= భీముడి వింటిని; హరుల పగ్గములున్‌+తునుమాడి= గుర్రాల పగ్గాలను త్రెంచివేసి; అవి= 
ఆ గుర్రాలు; కాండితోన్‌= నొాగలతో; పెనంగాడంగాన్‌= పెనగులాడగా; వెడద అమ్మునన్‌= విశాలమైన బాణంతో; కేతువు కూల్చి= 
తేరి పతాకాన్ని పడగొట్టి; సూతుమేను= సారథి ఒడలు; అవియంగన్‌= (బ్రద్దలయ్యేటట్టు (దెబ్బతినగా); ఏసినన్‌= కొట్టగా; ఆతండు= 
ఆ సారథి; ఫల్గును= అర్జునుడి; చ(క్రరక్షు తేరి వెనుకకున్‌= చడక్రరక్షకుడగు భీముడి తేరి వెనుక ప్రక్కకు; పజచెన్‌= పర్వెత్తాడు; 
ఆతండు= భీముడు; ఉగ్రశక్తి= భయంకరమైన శక్త్యాయుధాన్ని; అడరించెన్‌= వేశాడు; ఆ+తథిన్‌= ఆ సమయాన; భీముండు; 
చలింపక= జంకకుండా. 


తాత్పర్యం: కర్షుడు భీముడి విల్లును (త్రుంచాడు, గు(ర్రాల పగ్గాలను త్రెంచాడు. ఆ గుర్రాలు కాడితో పెనగులాడగా 
పెద్ద బాణంతో పతాకాన్ని పడగొట్టాడు. సూతుడి శరీరం చీలేటట్టు కొట్టగా అతడు అర్జునుడికి చక్రరక్షకుడి 
తేరు వెనుకకు పరుగెత్తాడు. ఆ సమయంలో భీముడు బెదరకుండా భయంకరమైన శక్యాయుధాన్ని ప్రయోగించాడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్తం7 


క. _ అది సూతనందనుండు దొ । మ్మిది శరముల. దునుముటయు సమీరసుతుండు బె 
ట్టిదముగ వాలు బలకయు । న్మదమునం గొన నతండు పలక నథికె; నజకినన్‌. 234 


ప్రతిపదార్థం: అది= ఆ శక్తిని; సూతనందనుండు= కర్ణుడు; తొమ్మిది శరములన్‌= తొమ్మిది బాణాలతో; తునుముటయున్‌= 
(త్రుంచుటయు; సమీరసుతుండు= వాయునందనుడైన భీముడు; బెట్టిదముగన్‌= గట్టిగా; వాలున్‌= కత్తియు; పలకయున్‌= పలకను; 
మదమునన్‌+కొనన్‌= గర్వంతో తీసికొనగా; అతండు= ఆ కర్ణుడు; పలక నటికెన్‌= పలకను నరికాడు; నజకినన్‌= ఆ విధంగా నరకగా. 


తాత్పర్యం: ఆ శక్తిని తొమ్మిది బాణాలతో కర్టుడు (త్రుంచాడు, అపుడు భీముడు బలమయిన కత్తిని, పలకను 
దర్చంతో తీసికొన్నాడు. కర్షుడు ఆ పలకను నరికాడు. అట్టా నరకగా (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. కరవాలంబున వైచి యా రథికువిల్‌ ఖండింప నొండొక్కని 

ష్టుర చాపం బత. డెత్తునంతకు జవాటోపంబు6 గోపంబు మ 

చఛ్చరముం దేటపడన్‌ వియచ్చరులు మెచ్చన్‌ భీము6 డా సూతసూ 

తి రథం బల్లల నాడ దానిపయికిం దెం పొప్ప లంఘించినన్‌. 235 
ప్రతిపదార్హం: కరవాలంబునన్‌ వైచి= కత్తితో కొట్టి; ఆ రథికువిల్‌ ఖండింపన్‌= ఆ వీరుడి (కర్ణుడి) వింటిని ముక్కలు చేయగా; 
అతండు= ఆ కర్షుడు; ఒండొక్క= ఇంకొక; నిష్టుర చాపంబున్‌= కఠినమైన వింటిని; ఎత్తునంతకున్‌= చేతికి తీసికొనేటంతలో; 
జవాటోపంబున్‌= వేగంయొక్క విజృంభణము; కోపంబు= కోపము; మచ్చరమున్‌= ద్వేషము; తేటపడన్‌= బయల్పడగా; 
వియచ్చరులు= దేవతలు; మెచ్చన్‌= మెచ్చుకొనగా; భీముండు= భీమసేనుడు; ఆ సూతసూతి= ఆ కర్ణుడి; రథంబు+అల్లలన్‌+ఆడన్‌= 
తేరు అల్జాడగా (తేరు ఊగిపోగా); దాని పయికిన్‌= ఆ తేరు మీదకు; తెంపు+ఒప్పన్‌= సాహసంతో; లంఘించినన్‌= దూకగా. 


తాత్పర్యం: భీముడు కత్తిని విసరి కర్టుడి వింటిని విరిచాడు. కర్షుడు వేరొక విల్లును ఎత్తుకొనేటంతలో నేర్పూ, 
దర్శమూ, ద్వేషమూ తేటపడేటట్టు, దేవతలు మెచ్చుకోగా, విధంగా కర్టు డుండే రథం అల్లలనాడేటట్టు, సాహసంతో 
భీము డా తేరిమీదికి దూకాడు. 


వ.  అతండు కేతనంబునకుం గుదురుగా. బెనుపొనరం గావించిన పీఠంబు నడుగున నొదింగినం దేరిపయి 
నతనిం గానక భీమసేనుండు నలుదిక్కులుం బరికించి యతని పాయటుటయు లేకున్న నయ్యరదంబు క్రింద. 
దూజినను తలంపున నతనిం బట్టికొనువాడైడిగనులుకుటయుం, దోడన తోంచిరాధేయుండు రథచిత్రగతులు 
మెజియ రయంబారంబెక్కునారాచంబు లొక్కమొగిం దనువునంజొనుపుచు నేచిన నయ్యనిలతనయుండు 
సాధన వైకల్యంబున వెడంగు పడియును వెన్నీక మున్ను వివ్వచ్చుచేతం జచ్చిన సామజంబుల హయంబుల. 
బుచ్చికొని డాచేత నొడ్డుకొనుచు వలచేత వైచుచు. బెనంగె; నవియును వివిధ విశిఖంబుల6 దునియలు 
సేయుచు నెజంకులు నో నేయుచు6 గర్జుండు గదిసి తఖుమందదీయ స్యందనంబునకు దుర్గమం బగు నని 
యతం డర్జునాస్త్ర పతితంబు లైన చతురంగంబుల తిట్టల యోలంబు సొచ్చిన. 236 


ప్రతిపదార్థం: అతండు= ఆ కర్షుడు; తన కేతనంబునకున్‌= తన ధ్వజానికి; కుదురుగాన్‌= [క్రింద చుట్టు కుదురుగా (పీఠంగా); 
పెనుపు+ఒనరన్‌+కావించిన= గొప్పగా చేసిన; పీఠంబు అడుగునన్‌= పీటక్రింద; ఒదింగినన్‌= దాగుకొనగా; తేరిపయిన్‌= తేరిమీద; 
అతనిన్‌+*కానక= అతడిని చూడక; భీమసేనుండు; నలుదిక్కులు పరికించి= నాలుగు దిక్కులా చూచి; అతని పాయుటయు 
లేకున్నన్‌= వాడు పరుగెత్తుటకూడా లేకపోగా; ఆ+అరదంబు కక్రిందన్‌= ఆ తేరు క్రిందుగా; తూటెన్‌+అను తలంపునన్‌= దూరి 
ఉండవచ్చుననే భావంతో; అతనిన్‌+పట్టుకొనువాడై= కర్షుడిని పట్టుకొనవలెనని; డిగ్గన్‌+ఉయికుటయున్‌= క్రిందికి దూకగా; తోడన 


డ98 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తోంచి= వెంటనే కనబడి; రాధేయుండు= కర్షుడు; పెక్కు నారాచంబులు= అనేకములైన వాడిబాణాలను; ఒక్క మొగిన్‌= ఒక్క 
వరుసగా; తనువునన్‌ చొనుపుచున్‌= ఒంటిమీద వేస్తూ; ఏచినన్‌= విజ్బంభించగా; ఆ+అనిల తనయుండు= ఆ భీమసేనుడు; 
సాధన వైకల్యంబునన్‌= (ప్రయత్నం విచ్చేద మయినందున; వెడంగు పడియును= భయపడి కూడా; వెన్ను+-ఈ+క= వీపు చూపకుండా 
(పారిపోక); మున్ను= అంతకుముందు; వివృచ్చుచేతన్‌+చచ్చిన= అర్జునుడిచేత చచ్చిన; సామజంబుల= ఏనుగులను; 
హయంబులన్‌+పుచ్చికొని= గుర్రాలను తీసికొని; డాచేతన్‌= ఎడమచేతితో; ఒడ్డుకొనుచున్‌= అడ్డం పెట్టుకొంటూ; వలచేత వైచుచు= 
కుడిచేతితో కొట్టుతూ; పెనంగెన్‌= యుద్దం చేశాడు; అవియును= ఆ ఏనుగులు, గుర్రాలూ; వివిధ విశిఖంబులన్‌ తునియలు 
చేయుచున్‌= అనేక రకాలయిన బాణాలతో ముక్కలు చేస్తూ; నెజంకులు= మర్మములను; నోన్‌+ఏయుచున్‌= నొవ్వచేస్తూ; కర్టుండు 
కదిసి తజుమన్‌= కర్షుడు [క్రమ్ముకొని తరుమగా; తదీయస్యందనంబునకున్‌= అతడి తేరుకు; దుర్గమంబు+అగునని= పోలేక 
(ముందుకు) పోవునని; అతండు= ఆ భీముడు; అర్జ్హున+అస్త్ర పతితంబులు+అయిన= అర్జునుడి బాణాలకు పడిన (నేలరాలిన); 
చతురంగంబుల తిట్టలన్‌= చతురంగ బలాల గుట్టలలో; ఓలంబు సొచ్చినన్‌= మరుగు చొచ్చి పోగా. 


తాత్పర్యం: కర్టుడు, తన ధ్వజానికి క్రింద కుదురుగా చేసిన పీఠం [క్రింద దాగుకొన్నాడు. భీము డాతడిని వెదకుతూ 
తేరు మీద కన్పించకపోగా, నాలుగు దిక్కులా చూచి, అతడు పారిపోవటంకూడ కనబడకపోయేసరికి, తేరు క్రింద 
దూరుకొన్నాడని తలంచి తానూ క్రిందకు పోయి పట్టుకొనవలె భీముడు రధం మీద నుండి క్రిందికి దూకాడు 
వెంటనే కర్ద్షుడు పీఠం క్రింది నుండి బయటికి వచ్చి, తన రథం చిత్రగతుల మేరయగా, వేగంగా అనేక బాణాలను 
భీముని శరీరంలో (గ్రుచ్చుకొనేటట్టు వేశాడు. అందుకు భీముడు తన ప్రయత్నం భంగమయినందుకు 
భయపడినప్పటికినీ వెనుకాడకుండా, అంతకుముందు అర్జునుడిచేత చంపబడిన యుద్ధరంగంలోని గుర్రాలను, 
ఏనుగులను ఎడమచేతితో తనకు అడ్డం పెట్టుకొంటూ, కుడిచేత కర్పుడి మీద విసురుతూ యుద్దం చేశాడు. 
కర్టుడు వివిధ బాణాలతో ముక్కలు చేస్తూ మర్మస్టానాలను నొప్పిస్తూ భిముని తరుమగా, భీముడు తన రథం 
మీదికి వెళ్ళటం సాధ్యం కానిపని అని తలచి, అర్జునుని బాణాలచేత చచ్చిపడి ఉన్న చతురంగబలాల గుట్టల 
చాటున దాగుకొన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  మొనలతోడను దనతోడ మున్ను పెనంగి । శ్రమము నొందియు న ట్లరదమున కరిగి 
వెండియును బోరి కడు డస్సి బెండు వడిన |; యన్నిరాయుధు€ జూచి సూతాత్మజుండు. 237 

ప్రతిపదార్థం: మొనలతోడను= సైన్యాలతోను; తన తోడన్‌= తనతోను (కర్టుడితో); మున్ను పెనంగి= ఇదివరకే యుద్దం చేసి; 
(శ్రమమున్‌+ఒందియున్‌= అలసిపోయికూడా; అట్టు+అరదమునకు+అరిగి= ఆ ప్రకారంగా తేరి క్రిందకు పోయి; వెండియును= 
మరల; పోరి= యుద్ధం చేసి; కడు డస్సి= మిక్కిలి అలసిపోయి; బెండుపడిన= (తేలిక అయిన) బలాన్ని కోలుపోయిన; 
ఆ+నిరాయుధున్‌+చూచి= ఆ ఆయుధాలు లేని వాడిని చూచి (అస్త్ర శస్త్రములు లేనివాడిని); సూత+ఆత్మజుండు= కర్టుడు. 
తాత్పర్యం: సేనలతోనూ, తనతోనూ యుద్ధం చేసి అలసిపోయి, ఆ విధంగా తేరుక్రిందికి దిగి, తనతో యుద్దం 
చేసి మిక్కిలి అలసి బలహీనుడయిన ఆ ఆయుధహీనుడిని చూచి కర్ణుడు. 


క. మనమున. గుంతీవాక్యం । బును నొలసిన నేయు టుడిగి పోయి కదిసి న 
వ్వున మోమొప్ప నతని కి । ట్లను వింటం గడుపు లీల నల్ల. బొడుచుచున్‌. 238 


ప్రతిపదార్హం: మనమునన్‌= తన మనస్సులో (కర్ణుడి మనస్సులో); కుంతీవాక్యంబును= కుంతి మాటలను (ఉద్యోగ పర్వంలో 
కుంతి కర్షుడి జన్మాదికాలను చెప్పినప్పటిమాటలను, ఆ సందర్భంలో ఒక్క అర్జునుడిని దక్క తక్కిన పాండవులలో ఎవ్వరినీ 
చంపనని ఇచ్చిన మాటను); ఒలసినన్‌= తలపునకు రాగా; ఏయుట+ఉడిగి= బాణాలు వేయటం మాని; పోయి= భీముడి దగ్గరకు 
పోయి; కదిసి= తాకి; నవ్వున మోము+ఒప్పన్‌= నవ్వుతో తన మొగముండగా; వింటన్‌= విల్దుతో; లీలన్‌= విలాసంగా; 
అల్లన్‌+పొడుచుచున్‌= నెమ్మదిగా (గ్రుచ్చుతూ; అతనికిన్‌= ఆ భీముడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము డ్తం9 


తాత్పర్యం: కుంతి కిచ్చిన మాటలు గుర్తు రాగా, కర్ణుడు బాణాలు వేయటం ఆపి, భీముడికి దగ్గరగావెళ్ళి, 
నవ్వుమొగంతో తన విల్లును వాని కడుపుమీద అలవోకగా పొడుస్తూ (ఎగతాళిగా) ఇట్టా అంటున్నాడు: 


కర్ణుండు భీనుసేను నవనూనించి నీచోక్తులు పలుకుట (సం. 7-114-69) 


ఆ.  'తిండిపోత! నీకు భండనం బేటికి? । గడవ€ జేరి మనసు కాంక్ష దీఅ 

నోపుకొలంది మ్రింగి యూరక నీ వింటి; కడన యుండు మింక నడిచి పడక.” 239 
ప్రతిపదార్థం: తిండిపోత!= తిండిమీదనే ఆశ కలవాడా! నీకు భండనంబు+ఏటికిన్‌= నీకు యుద్దమెందుకు?; మనసు కాంక్షతీఅన్‌= 
మనసులోని ఆశ తీరేటట్టుగా; కడవన్‌+చేరి= అన్నంవండిన కుండను సమీపించి; ఓపుకొలంది= శక్తి ఉన్నంతదాకా; (మ్రింగి= 
తిని; నీవు+ఇంటి కడన= నీవు ఇంటివద్దనే; ఊరక ఉండుము= ఊరకుండుము (అనగా నోరు మూసికొని ఉండుము); ఇంకన్‌= 
ఇక మీదట; అడిచిపడకు= (త్రుళ్ళిపడకుము. 
తాత్పర్యం: 'ఓరీ తిండిపోత! నీకు తిండితిప్ప యుద్ధ మెందుకు? నీ మనసులో ఆశతీరేటట్టుగా భోజనపాత్ర 
వద్దకు చేరి, చాలినంతతిండిని (మ్రింగి, ఇంటివద్దనే ఊరక కూర్చొనుము. (త్రుళ్ళింత వద్దు.” 


వ. అని మజియును. 240 
తాత్పర్యం: అని, ఇంకను. 
క. _ వనమున ఫలమూలంబులు । దిని ముని వై యుందుగాక ధీరోద్దతిమై 

నని సేయ నీకు వచ్చునె?।; చను మచటికి నుడింగి మడంగి శాంతుండపోలెన్‌. 241 


ప్రతిపదార్హం: వనమునన్‌= అడవిలో; ఫలమూలంబులు= పండ్డు, దుంపలు; తిని; మునివై ఉందు(వు)కాక!= బుపివై ఉంటావుకాని; 
ధీరోద్దతిమైన్‌= ధైర్యంతోనూ, దర్పంతోనూ; అని చేయన్‌= యుద్ధం చేయటానికి; నీకు వచ్చునె?= నీ చేత నవుతుందా?; అచటికిన్‌= 
ఆ వనాలకు; ఉడి.౧= యుద్దంమాని; మడి.గ౧= అడగి; శాంతుండ పోలెన్‌= శాంతమూర్తివలె; చనుము= వెళ్ళుము. 
తాత్పర్యం: అడవిలో పండ్లనూ కందమూలాలనూ తింటూ మునివృత్తితో ఉందువుగాక! దర్పంతో విజ్బంభించి 
యుద్దం చేయటం నీ వల్ల అవుతుందా? యుద్దంమాని, తగ్గి శాంతమూర్తివలె ఆ వనాలకు వెళ్ళుము. 


వ. అట్లు నీ యొడ లుండ దేని. 242 
తాత్పర్యం: ఆ విధంగా నీ ఒడ లుండకుంటే. 
క. చేయలతథత౨ిం గని సమరము । సేయుము; నను బో.టి తోడం జెనయకు; నరనా 

రాయణులు వారె యచటికి.।; బోయెదవేం బోయి బ్రదుకుపొంక ముడుగుమీ!” 243 


ప్రతిపదార్దం: చే+అలంతిన్‌+కని= నీ చేయియొక్క ఒడుపును గుర్తించి; సమరము చేయుము= యుద్ధం చేయుము; ననుబోటి 
తోడన్‌= నావంటి వాడితో; చెనయకు= ఎదిరించవద్దు; నరనారాయణులు వారె= అదిగో నరనారాయణులు వారున్నారు; 
ఆచటకిన్‌+పోయెదవేన్‌= అక్కడికి పోతే; పోయి బ్రదుకు= అటుపోయి టబ్రదికిపో; పొంకము+ఉడుగుమీ!= గర్వము వదులు సూమా; 
వదలుమా! 


తాత్పర్యం: నీ చేతి సత్తా తెలిసికొని యుద్ధం చేయుము. నా బోటివాడితో తలపడవద్దు. అరుగో నరనారాయణులు 
వారే! అక్కడకు పోతే పోయి బ్రదుకు. గర్వము వదలుకొమ్ము. 


500 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: ఈ పద్యంలో కర్షుడు తనకున్న అక్కసునంతా వెళ్ళబోసికొన్నాడు. భీముడు తనతో కయ్యానికి తగిన చేవ లేనివాడని, 
కృష్ణార్ణునుల నీడలో బ్రదికిపోవటం మంచి దనీ, ధ్వనివిశేషంతో మాట్లాడాడు. 


క. అని పలికె నట్టియెడ. గృ। ష్టుని పనుపున నర్జునుండు సునిశిత నారా 
చనితాంతపాతముల నా । తనిం బిజుసన. జేసి భీము దైన్యము వాయెన్‌. 244 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= అని మాట్లాడాడు (కర్షు డా విధంగా ఎగతాళిగా మాట్లాడాడు); అట్టి ఎడన్‌= ఆ సమయాన; 
కృష్ణుపనుపునన్‌= కృష్ణుడి ఉత్తరువుతో; అర్జునుండు= అర్జునుడు; సునిశిత= మిక్కిలి వాడి అయిన; నారాచ= నారసముల 
(వాడిబాణాల); నితాంతపాతములన్‌= ఎడతెగని ధారతో (వర్షధ్రారవలె బాణాలను కురిపించటంతో); ఆతనిన్‌+పియుసనన్‌= 
అతడు వెనుకకు వెళ్ళేటట్టుగా; చేసి; భీముదైన్యము+పాపెన్‌= భీముడి దుఃఖాన్ని తొలగించాడు. 


తాత్పర్యం: ఆ విధంగా కర్షుడు మాట్లాడి భీముడిని దీనునిచేయగా, కృష్ణుడి ఉత్తర్వుతో అర్జునుడు ఎడతెగని 
వాడి బాణాల వానతో ఆతడు వెనుతిరిగిపోయేటట్టు చేసి, భీముడి దుఃఖాన్ని పోగొట్టాడు. 


క. _ మండెడు బలునారసముల । వెందియు నా రజ్ఞులాని వివ్వచ్చుం డు 
ద్దండత నేసిన యెడ నవి । ఖండించెను గురుసుతుండు గర్వం బలరన్‌. 245 


ప్రతిపదార్హం: మండెడు= మండుతూ ఉండే; బలు నారసములన్‌= పెను బాణాలతో; వెండియున్‌= మరల; ఆ రజ్ఞులానిన్‌= 
వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడిని (పనికిరాని మాటలాడే వాడిని); వివృచ్చుండు= అర్జునుడు; ఉద్దండతన్‌= ఎక్కువగా; ఏసిన 
ఎడన్‌= (బాణాలు వేసి) కొట్టగా; గురుసుతుండు= అశ్వత్హామ; గర్వంబు+అలరన్‌= పొగరు వికసించగా; అవి= ఆ బాణాలను; 
ఖండించెను= (త్రుంచివేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు మండుతూ ఉండే బలమైన బాణాలతో పనికిమాలిన మాటలు మాట్టాడే కర్షుడిని మళ్ళీ 
కొట్టగా వాటి నన్నిటినీ గురుపుత్రు డయిన అశ్వత్థామ గర్వంతో (త్రుంచివేశాడు. 


వ. అప్పు డశ్వత్భ్థామ యజువది నాల్గు నారసంబుల నొప్పించిన నన్నరుండు నిలు నిలు మని యదలించినం 
దెరలి యతండు కరులగమి. జొచ్చె; నాలోనన యమ్మారుతి సారథి యగు విశోకుండు తేరాయితంబు సేసి 
తెచ్చిన నెక్కి యాతండు విన్నని మొగంబుతోడం గవ్వడి కడకు. జనియె; నప్పుడు సాత్యకియు నద్దిక్కునకు 
సగర్వగమనంబునం బోయె' ననిన విని వైచిత్రవీర్యుండు సంజయునితో ని ట్లనియె. 246 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; అశ్చత్హామ; అణువదినాల్లు నారసంబులన్‌= అరవై నాలుగు వాడిబాణాలతో; నొప్పించినన్‌= 
బాధించగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; నిలుము+నిలుము+అని అదలించినన్‌= ఆగాగుమని అదరించగా; తెరలి= తొలగి; 
అతండు= అశ్వ్చత్సామ; కరులగమిన్‌= ఏనుగుల గుంపులో; చొచ్చెన్‌= దూరాడు; ఆలోనన= అంతలోనే; ఆ+మారుతి సారథి అగు= 
ఆ భీముడి తేరు తోలేవాడైన; విశోకుండు= విశోకుడనే పేరున్నవాడు; తేరు+ఆయితంబు చేసి= తేరును సిద్ధం చేసి; తెచ్చినన్‌= 
తీసికొని రాగా; ఎక్కి; ఆతండు= భీముడు; విన్నని మొగంబు తోడన్‌= చిన్నబోయిన మొగంతో; కవ్వడికడకున్‌+చనియెన్‌= అర్జునుడి 
ఒద్దకు వెళ్ళాడు; అప్పుడు సాత్యకియున్‌= ఆ సమయంలో సాత్యకికూడా; ఆ+దిక్కునకున్‌= ఆ అర్జును డున్న వైపునకు; సగర్వ= 
గర్వంతో కూడుకొన్న; గమనంబునన్‌= నడకతో; పోయెన్‌+అని= పోయాడని; విని; వైచిత్రవీర్యుండు= ధృతరాష్ట్రుడు; 
సంజయునితోన్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: అపు డశ్వత్చామ అరవైనాలుగు బాణాలు వేసి నొప్పించాడు. దానికి అర్జునుడు ఆగుమాగుమని అతడిని 
హెచ్చరించాడు. అతడు తొలగిపోయి ఏనుగుల గుంపులో దూరాడు. ఈలోగా భీముడి సారథి విశోకుడనేవాడు 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 501 


ఇంకొక తేరును సిద్దం చేసి తెచ్చాడు. భీము డా తేరెక్కి ఖిన్నుడుగా అర్జునుడి యొద్దకు చేరాడు. ఆ సమయాన 
సాత్యకి అర్జును డుండే చోటికి సగర్వంగా నడుస్తూ వెళ్ళాడు. అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో 
జ అలి లు 

ఈ విధంగా అన్నాడు: 
క.  “బలియురతోం బగ గొనినం ।; గలుగునె మే లెల్లభంగి. గౌంతేయులకుం 

గల పా లీందగుం దోడ్డోం; గలిమియు గీర్తియును బొలియంగా విన వశమే? 247 
ప్రతిపదార్థం: బలియురతోన్‌= బలవంతులతో; పగ కొనినన్‌= వైరం తెచ్చుకొంటే; కలుగునె మేలు?= క్షేమం కలుగుతుందా?; 
ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగా; కాంతేయులకున్‌+కలపాలు= పాండవుల కున్న భాగాన్ని; తోడ్లోన్‌= వెంటనే; ఈన్‌+తగున్‌= ఇవ్వటం 
మంచిది; కలిమియున్‌= సంపదయును; కీర్తియును= మంచిపేరును; పొలియగాన్‌= నశించగా; వినన్‌ వశమే?= వినగలమా? 
తాత్పర్యం: బలవంతులతో వైరం వలన క్షేమం కలుగుతుందా? ఏ విధంగా చూచినా పాండవుల పాలు వెంటనే 
ఇచ్చివేయటం మంచిది. (లేకుంటే) సంపదా, కీర్తి చెడిపోవటాన్ని వినగలమా? 
క. _ విను మడుగులపై. బడియై। నను, నెంగిలి గుడిచి యైన నరులకుం బగ బో 

గొని యరుల కినుకడంచి బ్రదు ।; కనవలయు నిహమ్మ్ము. బరము'. గలుగునె చెడినన్‌? 248 


ప్రతిపదార్హం: వినుము= (ఓ సంజయా) వినుము; అడుగులపైన్‌+పడి ఐనను= కాళ్ళమీద పడి అయినా; ఎంగిలి కుడిచి ఐనన్‌= 
ఎంగిలి తిని ఐనా; నరులకున్‌= మానవులకు; పగ= వైరం; పోంగొని= పోగొట్టుకొని; అరుల కినుక= శత్రువుల కోపాన్ని; అడంచి= 
పోగొట్టి; బ్రదుకన వలయున్‌= బ్రదుకవలయును; చెడినన్‌= చెడిపోతే (నాశమైతే); ఇహమ్మున్‌+పరమున్‌= ఇహపరాలు (అనగా 
(బ్రదికి ఉన్నపుడు కానీ చనిపోయిన తరువాత కానీ సుఖం); కలుగునె?= కలుగుతుందా? 

తాత్పర్యం: సంజయా! వినుము. శత్రువుల పాదాల మీద పడిగాని, వాళ్ళ ఎంగిలి తినిగాని, వాళ్ళ కోపాన్నిపోగొట్టి, 
పగను వదలి బ్రతకటం మానవులకు మంచిది. నాశనమైపోతే ఇహపరాలు (ఇహలోకపరలోక సుఖాలు) ఉంటాయా? 
క. తా నెటుంగం డొరులు సెప్పిన । నైనను విననేరం డట్టి యతిబాలిశు నిం 

కేనే మందుణం గొడుకు దు । ర్యాని గనునె బ్రదుకు పోకరాకలు దెలియన్‌. 249 

ప్రతిపదార్దం: తాను+ఎటుంగండు= తనకు తెలియదు; ఒరులు= ఇతరులు; చెప్పిన నైనను= చెప్పినప్పటికినీ; విన నేరండు= 
వినటానికి ఇష్టపడడు; అట్టి= అటువంటి; అతిబాలిశున్‌= పెద్ద మూర్చుడిని; ఏమని+అందున్‌?= ఏ మనగలను?; కొడుకు= 
కుమారుడు; దుర్మాని= దురభిమానం కలవాడు; (బ్రదుకు పోక రాకలు= ప్రాణం పోవటం, రావటం; కనునె?= గుర్ర్తించునా? 
తాత్పర్యం: మిక్కిలి మూర్థుడయిన నా కొడుకు దురభిమాని. తనకు తెలియదు ఇంకొకరు చెపితే వినడు. బ్రదుకు 
రాకపోకలు తెలియని ఆ మూర్చుడు అయిన కొడుకును నే నే మనగలను? 


విశేషం: దుర్యోధనుడి మౌర్ధ్యం వలన ధృతరాషుడు పొందిన ఆరాటానికి ఈ పద్యం ఒక దృష్టాంతం మాత్రమే. 
వ. అది యట్లుండె. 250 
తాత్పర్యం: దాని నట్టా ఉండనిమ్ము. 
ఆ. గురుని గడచి నరుండు కురుసేన సొచ్చిన ।; యపుడ తెగియెం గార్య; మదియు. గాక 
కలసి రట్టి బల్లిదులు భీమసాత్యకు ।; లకట! సైంధవుండు హతుండ కాయె! 251 


502 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: గురునిన్‌= ద్రోణుడిని; కడచి= దాటి; నరుండు= అర్జునుడు; కురుసేన చొచ్చిన అపుడు+అ= కౌరవసేనలోకి 
దూసికొని వచ్చినపుడే; కార్యము= పని (మనపని); తెగియెన్‌= తీరింది; అదియున్‌+కాక= అంతే కాకుండా; అట్టి బల్లిదులు= 
నరుని వంటి బలవంతులు; భీమసాత్యకులు= భీముడు సాత్యకికూడా; కలసిరి= చేరుకొన్నారు; అకట!= అయ్యో!; సైంధవుండు 
హతుండు+అ కాడె!= సైంధవుడు చచ్చినట్టె! 


తాత్పర్యం: గురువైన ద్రోణాచార్యుడిని అర్జునుడు దాటి, కౌరవసేనలోనికి దూసుకొని వచ్చినపుడే మనపని 
అయిపోయింది. అతడికి తోడుగా అంతటి బలశాలులు భీముడూ, సాత్యకీ చేరుకొన్నారు. అయ్యో! ఇక సైంధవుడు 
చచ్చిపోకుండా ఉండగలడా? 


వ. సమర విశేషంబు తెజంగెజింగింపు' మనిన నమ్మహీపతి కతం డిట్లను 'నట్లు శైనేయుండు గౌంతేయుల. 
గూడం బోవ నలంబుసుం డనురాజు బలంబు మెజియ నతని మార్మ్కొనిన నయ్యిరువురకు. బరస్పర 
బాణభంజనంబును వర్మ విదారణంబును మర్మభేదనంబును ధనుర్ద్హకనంబును భూచర ఖేచర విసయ 
కరంబును నగు సంగరం బయ్యి, నొక్కింత సేపునకు నాశినిపుంగవుండు. 252 


ప్రతిపదార్హం: సమర విశేషంబు= యుద్ధవిశేషాల; తెజంగు= పద్దతి; ఎతీంగింపుము+అనినన్‌= తెలుపు మనగా; ఆ+మహీపతికిన్‌= 
ఆ ధృతరాష్ట్ర రాజునకు; అతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; శైనేయుండు= 
సాత్యకి; కౌంతేయులన్‌= కుంతి కుమారులను (భీమార్జ్డునులను); కూడన్‌+పోవన్‌= చేరబోగా; అలంబుసుండు+అను రాజు= అలంబుసు 
డనే పేరు గల రాజు; బలంబు మెజయన్‌= తనబలం తెలియగా; అతనిన్‌ మార్కొనినన్‌= ఆ సాత్యకిని ఎదుర్కొనగా; ఆ+ఇరువురకున్‌= 
సాత్యకి, అలంబుసులకు; పరస్పర= ఒకరితో ఒకరి; బాణ భంజనంబును= బాణాలను విరుచుకొనటమును; వర్మవిదారణంబును= 
కవచాలను చీల్చుకొనటమును; మర్మ భేదనంబును= మర్మస్థలాలను భేదించటం; ధనుర్రళనంబును= విల్లు త్రుంచుకొనటమును; 
భూచర= భూమిమీద తిరుగువారికి; ఖేచదర= ఆకాశంలో తిరిగేవారికి; విస శ్రియకరంబును= ఆశ్చర్యాన్ని కలిగించేదిగాను; అగు= అయిన; 
సంగరంబు+అయ్యెన్‌= యుద్ధమయింది; ఒక్కింత సేపునకున్‌= కొంతకాలానికి; ఆ శినిపుంగవుండు= ఆ సాత్యకి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు యుద్ద విశేషాలు వివరించుము. అనగా సంజయుడు ఆ రాజుతో 'ఆ విధంగా 

సాత్యకి కుంతి కుమారులను చేరబోయేటప్పటికి అలంబుసు డనే రాజు తన శక్తితో వారి నెదుర్కొన్నాడు. అపు 

డా ఇదరునూ ఒకరి బాణాలను మరొకరు విరిచారు. కవచాలను చీల్లుకొన్సారు. ఆయువు పట్లను నొపిించుకొన్సారు. 
ద్ర బన న్నా ప స్ట ల 

విండ్లను విరుచుకొన్నారు. ఆ యుద్ధం భూమ్యాకాశ మారాలలో తిరిగేవారికి ఆశ్చర్యాన్ని కల్గించింది. తరువాత 
న. ఠా లర "ప 

కొంత సేపటికి సాత్యకి. 


క. తురగముల. జంపి సారథి । శిరము దునిమి కుండలముల. జెలువారడు న 
న్నరపతి తల యిల బడ ను । ద్దుర భంగి వెడంద వాతితూపుల నేసెన్‌. 253 


ప్రతిపదార్థం: తురగములన్‌+చంపి= గుర్రాలను చంపి; సారథి శిరము తునిమి= సారథి తలను (త్రుంచి; కుండలములన్‌+చెలువారెడు= 
చెవికున్న కుండలాలతో అందంగా ఉన్న; ఆ+నరపతి తల= ఆ అలంబుసుని తలను; ఇలన్‌+పడన్‌= భూమిమీద పడగా; 
ఉద్దురభంగిన్‌= భయంకరంగా; వెడంద= విశాలమైన; వాతితూపులన్‌= ముఖాలు గల బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: అలంబుసుడి గుర్రాలను చంపి, సారథిని తలతునిమి, చెవి కుండలాలతో అందంగా ఉన్నవాడి తల 
భూమిమీద పడేటట్టు పెద్దమొనగల బాణాలతో కొట్టాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 503 


క. _ ఏసి యెలమి నరుగంగ దు । శృాసనుండు మొగంబుగా వెసన్‌ నీ కొడుకుల్‌ 
డాసిన నవ్వీరు. డనా । యాసంబున దుస్ససేను హయములం. జంపెన్‌. 254 


ప్రతిపదార్థం: (సాత్యకి అలంబుసుని తల నేల బడవేశాడు) ఏసి ఎలమి నరుగంగన్‌= కొట్టి సంతోషంతో వెళ్ళగా; నీ కొడుకుల్‌= 
నీ కుమారులు; దుళశ్చాసనుండు; మొగంబుగాన్‌= ముందుగా (అనగా నాయకుడుగా); వెసన్‌= త్వరగా; డాసినన్‌= చేరగా (సాత్యకి 
దగ్గరకు); ఆ+వీరుండు= ఆ వీరుడు (సాత్యకి); అనాయాసంబునన్‌= శ్రమ లేకుండా; దుస్త్పసేను= దుశ్చాసనుడి; హయములన్‌= 
గుర్రాలను; చంపెన్‌= చంపాడు. 

తాత్పర్యం: సాత్యకి అలంబుసుడి తల నేలబడ వేసి ఆనందంగా వెళ్ళుతుండగా, నీ కొడుకులు దుశ్ళాసనుడిని 
నాయకుడుగా ముందుంచుకొని, వేగంగా సాత్యకిని సమీపించగా, ఆ వీరుడు అనాయాసంగా దుశ్చాసనుడి గుర్రాలను 
చంపాడు. 


వ. చంపి, యతని రథంబునకు. గవియుడు. ద్రిగర్హు లనేకు లడ్డంబు సొచ్చిన నతండు సేయం గలవారిం 
బంచశత రథికులం బంచత్వంబు నొందించి బలంబుల బడలువడం జేయ. బెఅవారు విజిగిన 
నాసత్యకసుతుండును మెఅసి చన శూరసేన సైనికులు దొడరుటుయు, దోర్విలాసంబు నెజపి పఅపి 
కళింగులు గవిసినన్‌ గం డడంచి కడచి గాండీవిం గనుంగొని జలాశయంబు వెలువడి సింధురంబు 
సుస్థలంబు సేరిన ట్లాశ్వాసించుచున్న నచ్యుతుం డయ్యోధవరు నాలోకించి నరు నుద్దేశించి. 255 


ప్రతిపదార్దం: (సాత్యకి దుశ్శాసనుడి గుర్రాలను చంపాడు) చంపి అతని రథంబునకున్‌ కవియుడున్‌= చంపిన తరువాత 
దుశ్చాసనుడి తేరుమీదకు పరుగెత్తగా; (త్రిగర్తులు= త్రిగర్త దేశస్థులు; అనేకులు= చాలామంది; అడ్డంబు చొచ్చినన్‌= అడ్డం రాగా; 
అతండు= ఆ సాత్యకి; చేయన్‌+కలవారిన్‌= యుద్ధం చేయగల చేవ ఉన్నవారిని; పంచశతరథికులన్‌= ఏబదిమంది వీరులను; 
పంచత్వంబున్‌+ఒందించి= చంపి; బలంబులన్‌= సేనలను; బడలువడన్‌+చేయన్‌= అలసిపోయేటట్టు చేయగా; పెజవారు= 
తక్కిన వారు; విజిగనన్‌= చెదరిపోగా?; ఆ సత్యకసుతుండును= ఆ సాత్యకి; మెజసి చనన్‌= మెరుపు వలె వెలిగి వెళ్ళగా; శూరసేన 
సైనికులు= శూరసేన దేశపు సేనలు; తొడరుటయున్‌= ఎదుర్కొనగా; దోర్విలాసంబు నెజపి= భుజశక్తిని చూపి; పజపి= 
వ్యాపింపజబేసి; కడచి= దాటి; గాండీవిన్‌+కనుంగొని= అర్జునుడిని కనుగొని; జలాశయంబున్‌= కొలనునుండి; వెలువడి= బయటకు 
వచ్చి; సింధురంబు= మదపుటేనుగు; సుస్టలంబున్‌= మంచిచోటికి (ప్రమాదం లేనిచోటికి); చేరినట్టు= చేరినట్టుగా; ఆ శ్వాసించుచున్న= 
ఊర్పులు వదలుతూ ఉండగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఆ+యోధవరున్‌= ఆ వీరశిఖామణిని; ఆలోకించి= చూచి; 
నరున్‌+ఉద్దేశించి= అర్జునుడిని ఉద్దేశించి. 
తాత్పర్యం: దుశ్ళాసనుడి గుర్రాలను చంపి, అతడి తేరుమీదకు సాత్యకి పరుగెత్తేటప్పుడు త్రిగర్త సేనలు అడ్డుపడితే 
వారిలోని వీరులను ఏబదిమందిని హతమార్చి, సేనలు అలసేటట్టు చేయగా, మిగిలినవారు చెదరిపోగా, సాత్యకి మెరుపువలె 
మెరసి వెళ్ళాడు. అపుడు శూరసేన దేశసైనికులు భుజబలంతో అతడిని ఎదుర్కొనగా సాత్యకి వారిని పారిపోయేటట్టుచేశాడు. 
కళింగులు [క్రమ్ముకొనగా వారి బలాన్ని నాశంచేసి, ముందుకు సాగి అర్జునుని చూచి కొలనునుండి బయటకు వచ్చి 
ఏనుగు ప్రమాదం లేనిచోటికి చేరిన విధంగా నిట్టూరుస్తూ ఉన్న సాత్యకిని చూచి, కృష్ణు డర్జునుడితో (ఇట్టన్నాడు). 
మ. _కృతవర్శాదుల. జెప్ప నేల? గురు నక్షీణ ప్రభావంబు ము 

న్నితం డెబ్బంగి నడంచె నొక్కొ! యొకరుం డి ట్లేపుమై రాకకుం 

గత మాధర్మ్శ్మజుపంపు నీ దెస సమగ్ర స్నేహముం జూపె6 జూ 

చితె? నీ శిష్యుని సాత్యకిం బటుభుజాశ్రీ గర్వనిర్వాహకున్‌. 256 


504 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కృతవర్మ+ఆదులన్‌+చెప్పన్‌+ఏల?= కృతవర్మ మొదలైన వారిని గూర్చి చెప్పుట ఎందుకు?; గురు= ద్రోణుడి; 
అక్షీణప్రభావంబు= తరగని శక్తి; మున్ను= ఇదివరకు; ఇతడు+ఎబ్బంగిన్‌= ఏ ప్రకారంగా; అడంచెన్‌+ఒక్కొ!= అణగార్చినాడో!; 
ఒకరుండు= ఒకడు; ఇట్టు+ఏపుమైన్‌= ఈ విధంగా గర్వంతో; రాకకున్‌= వచ్చుటకు; కతము= కారణం; ఆ ధర్మజుపంపు= 
ధర్మరాజు ఆజ్ఞ నీ దెస సమ(గ్ర స్నేహమున్‌ చూపెన్‌= నీ దిక్కున నిండైన స్నేహాన్ని చూపాడు; నీ శిష్యుని= నీ శిష్యుడి; పటుభుజాశ్రీ= 
దృఢమైన భుజ బలం సంపద వలని; గర్వనిర్యాహకున్‌= దర్భంతో ఉండే వాడిని; చూచితె?= చూచావా? 


తాత్పర్యం: స్‌ శిష్యుడిని భుజబలగర్వ నిర్వహకుడైన సాత్యకిని చూచావా! కృతవర్మాదులనుసరే ముందుగా 

(ద్రోణాచార్యుని తరుగని శక్తిని ఏవిధంగా అణగించాడో! ఒక్కడే గర్వంతో ఇక్కడికి రావటానికి కారణం ఆ ధర్మరాజు 

ఆజ్టే నీ పట్టనిండైన స్నేహాన్ని చూపాడు. 

వ. మన కింత ప్రియం బగునే!? యనిన నయ్య్యింద్రనందనుం డిట్లను 'నితని రాక నా కప్రియంబై తోంచె 
నెట్లంటేని ధర్మరాజ రక్షణంబున కితనిం జాలించి వచ్చితి; మీ రథికుం డచ్చట లేమి నతం డే మగునో 
యెజటుంగ; మా భూపతియును భరద్వాజుబారి నున్నవాండు సైంధవుండును నేలకు వ్రాలండు; ప్రొద్దునుం 
బెద్దయు వ్రాలె నది యట్లుండె; బలసారోదారులైన గురు కృతవర్మాదులను ననేక యోధవీరులతోడం బోరి 
రథ్యసారథి సహితంబుగా నిప్పురుషార్ధపరుండు దప్పిం బడి తెప్పిఅంగానని యాలోనన కయ్యంబున 
దయ్యనివాండును సహాయ సంపన్నుండును నగు భూరిశ్రవుం డదె తలపదడ(గడంగెడు నక్కురు సింహుండు 
శక్తి చాతుర్య శౌర్యధైర్యాస్త్ర వీర్య సమగ్రుండును గావున నిద్ది సాత్యకికి చాల డెప్పరం బైన తెజంగు వాటిల్లె; 
బాండవాగ్రజుం డీయన నిక్కడ కేల పుత్తెంచె? గురుం డామిషంబునకు వేచు డేగచందంబునం దనకు 
వేచుట దలంపవలవదే?' యనుచున్న సమయంబున నాసోమదత్త సూనుండు శ్రైనేయున కడ్డంబు వచ్చి 
నిలు నిలు మని యదల్లి వెండియు. 257 


ప్రతిపదార్థం: (శ్రీకృష్ణుడు అర్జునుడితో) మనకున్‌+ఇంత ప్రియంబు అగునే?= మన కింత ఇష్టమయినది జరిగిందికదా? (అనగా 
ఆ చేసిన పని చాలా ప్రీతికరం); అనినన్‌= అనగా; ఆ+ఇంద్రనందనుండు= ఆ అర్జునుడు; ఇట్టు+అనున్‌= ఈ ప్రకారంగా అన్నాడు; 
ఇతని రాక= ఈ సాత్యకి ఇక్కడకురావటం; నాకు+అప్రియంబై తోంఛెన్‌= నాకిష్టం కానిదిగా తోస్తున్నది; ఎట్టు+అంటి(వి)+ఏని= 
ఏమనగా; ధర్మరాజరక్షణంబునకున్‌= ధర్మరాజును కాపాడేటందుకు; ఇతనిన్‌+చాలించి వచ్చితిమి= ఇతడిని నిలిపి వచ్చాము; ఈ 
రథికుండు+అచ్చట లేమిని= ఈ వీరు డక్కడ లేకుండట వలన; అతండు= ఆ ధర్మరాజు; ఏమగునో ఎజుంగము= ఏమవుతాడో 
మనకు తెలియదు; ఆ భూపతియును= ఆ రాజుకూడా; భరద్వాజు బారిన్‌+ఉన్నవాండు= (ద్రోణాచార్యుడి వలన కలిగే ఉపద్రవంలో 
ఉన్నాడు; సైంధవుండును నేలకు (వ్రాలండు= సైంధవుడు కూడా నేలబడలేదు (చావలేదు); ్రొద్దునున్‌+పెద్దయున్‌ వ్రాలె= 
సూర్యాస్తమయం కాబోతున్నది; అది అట్టుండెన్‌= దాని నట్టుండనీ; బలసార= దట్టమయిన బలంతో; ఉదారులు+ఐన= గొప్పవారయిన; 
గురుకృతవర్మాదులగు ననేకులు= ద్రోణుడు, కృతవర్మ మొదలయినవారు చాలామంది; యోధవీరులతోడన్‌= యుద్ధవీరులతో; పోరి= 
యుద్ధం చేసి; రథ్యసారథి సహితంబుగాన్‌= రథిక సారథులతో; ఇప్పురుషార్థపరుండు= నాలుగు పురుషార్థములను ఆశతో కోరేవాడు; 
తప్పింపన్‌+పడి= తప్పించబడి (ప్రమాదం నుండి తప్పించబడి); తెప్పిణన్‌+కాని= తప్పించుకొన్నదానిని చూడని; ఆలోనన= అంతలోనే 
యుద్ధంలో; డయ్యనివాండును= అలసిపోనివాడును; సహాయ సంపన్నుండును= సహాయ శక్తి కలాడును; అగు= అయిన; 
భూరి(శ్రవుండు= భూరిశ్రవు డనేవాడు; శక్తి= బలం; చాతుర్య= నేర్పు; శౌర్యధైర్య= వీరుడి ధైర్యంతో; అ(స్త్రవీర్య సమ(గ్రుండును= 
ధైర్యంలో నిండైనవాడును (అనగా శక్తి చాతుర్య శౌర్య ధైర్యాలతో); కావునన్‌= అయినందున; ఇద్ది= ఈ రావటం; సాత్యకికిన్‌ చాల 
డెప్పజబుంబు+ఐన తెజంగు= సాత్యకికి మిక్కిలి కష్టాన్ని కల్షించే పద్ధతి; పాటిల్లైన్‌= కలిగింది; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; 
ఈయనన్‌= ఈ సాత్యకిని; ఇక్కడ కేల పుత్తెంచె?= ఈ చోటి కెందుకు పంపాడో; గురుండు= ద్రోణుడు; ఆమిషంబునకున్‌= 
మాంసపుముద్దకు; వేచు= ఎదురుచూచే; డేగ చందంబునన్‌= డేగవలె; తనకున్‌= తనకొరక్రై; వేచుట= కాచుకొని ఉండటం; తలంచవలదే?= 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 505 


తలచుకోవద్దా?; అనుచున్న సమయంబునన్‌= అనుకొనేవేళలో; ఆ సోమదత్తసూనుండు= ఆ సోమదత్తుడి కొడుకు (భూరిశ్రవుడు); 
శైనేయునకున్‌= సాత్యకికి, అడ్డంబు వచ్చి= అడ్డువచ్చి; నిలు నిలుము= ఆగాగుము; అని; అదల్ఫి= బెదరించి; 

తాత్పర్యం: మన కెంత ఆనందంగా ఉన్నది!” అనిన శ్రీకృష్ణుడితో అర్జునుడు 'సాత్యకి ఈ రావటం నా కానందంగా 
లేదు” అన్నాడు. 'ఎందుకంటే ధర్మరాజును కాపాడేటందుకు ఈ రథికుడిని నిలిపి వచ్చాము. ఇతడు లేకుండటం 
మూలాన ఆయన ఏమవుతాడో? తెలియదు. ఆయన ద్రోణాచార్యుడి ప్రమాదకర దృష్టిలో ఉన్నాను సైంధవుడా 
- ఇంకా చావ లేదు. ప్రొద్దు వబ్రాలిపోతూ ఉన్నది. అది అట్టా ఉండగా - మహాబలవంతుడైన ద్రోణ, కృతవర్మాదు 
లనేకులతో పోట్లాడి ఈ పురుషార్థపరుడు గుర్రాలతో సారథితో అలసి, దాహానికి లోనయ్యాడు.తరుకొనేలోగానే 
అంతదాక యుద్ధంలో అలుపెరుగనివాడు, సహాయం కలవాడు అయిన భూరి[శ్రవుడు అదిగో యుద్దానికి సిద్దమయి 
వస్తున్నాడు. ఆ కురుసింహుడు బలమూ, నేర్పూ, వీరత్వం, ధైర్యం కల అస్త్రబలంతో ఉండేవాడు. అందువలన 
అతని రాక సాత్యకికి చాలా కష్టం కలిగిస్తుంది. ధర్మరాజు ఇపు డీయన నెందు కిక్కడకు పంపాడో? ఆచార్యుడు 
మాంసానిక్రై ఎదురుచూచే డేగ మాదిరిగా తనకై కాచుకోవటం ఆయన తలచుకోవద్దా?" అని అంటూ ఉన్న 
సమయంలో ఆ సోమదత్త కుమారుడు సాత్యకికి అడ్డం వచ్చి నిలు నిలుమని అదలించి. 


విశేషం: అలం: ఉపమ. 


భూరిశ్రవుండు సాత్యకితో యుద్ధంబు సేసి మడియుట (సం.7-117-1) 


రూ 


'“తేకువ లేక పుత్తెంచిన యప్పాండ । వజ్యేష్టునకు. దలవంపుం గాంగ 

వచ్చుచో మార్కొని చచ్చినవారల । బంధులోకమునకు. బ్రమద6 మెసంగ 
నంతంత. జనుదేరం నాదటం గనుంగొను । శౌరికి. బ్రాణంబు జల్లనంగ6 
బెనంగించి గెలిపింతు నని యాస సేయు కి । రీటికి నాలావు దేటపడంగ 


తే...  నాయుధంబులం దునిమి రథ్యములం గూల్చి । సూతు. దెగటార్హి తనువున శోణితంబు 
వఅపి పజుపుదు నిలిచిన నుజికపట్టి । వ్రచ్చి పడవైతు నెందు. బోవచ్చు నీకు? 258 


ప్రతిపదార్థం: తేంకువ లేక పుత్తెంచిన= ధైర్యంలేక పంపిన; ఆ+పాండవజ్యేష్టునకున్‌= ఆ పాండురాజు కొడుకులలో పెద్దవాడికి 
(ధర్మరాజుకు); తలవంపుకాంగన్‌= అవమానం కలిగేవిధంగా; వచ్చుచోన్‌= అక్కడనుండి వచ్చేటప్పుడు; చచ్చిన వారలన్‌= చనిపోయిన 
వారిని; బంధులోకమునకున్‌= బంధువుల సమూహానికి; ప్రమదము+ఎసంగన్‌= సంతోషం కలగగా; అంతంతన్‌+చనుదేరన్‌= 
నెమ్మదిగా రాగా; ఆదటన్‌+కనుంగొను శౌరికిన్‌= (ప్రేమతో చూచే కృష్ణుడికి; ప్రాణంబు జల్టు+అనంగన్‌= ప్రాణం చెదరగా; 
పెనంగించి= పోట్టాడించి; గెలిపింతును+అని= గెలిపిస్తానని; ఆసచేయు= ఆశపడే; కిరీటికిన్‌= అర్జునుడికి; నా లావు= నాబలం; 
తేటపడంగన్‌= బాగా తెలియగా; ఆయుధంబులన్‌+తునిమి= ఆయుధాలను (త్రుంచి; రథ్యములన్‌+కూల్చి= గుర్రాలను చంపి; 
సూతున్‌+తెగటార్చి= సారథిని చంపి; తనువునన్‌= ఒంట్లో; శోణితంబు పటపి= నెత్తురు వ్యాపింపజేసి; పయుపుదున్‌= పరుగెత్తిస్తాను; 
నిలిచినన్‌= ఒకవేళ ఎదిరించి నిలిచినట్టయితే; ఉజక పట్టి= ఊరకే పట్టుకొని (సునాయాసంగా పట్టుకొని); వ్రచ్చి= చీల్చి; పడవైతున్‌= 
పడవేస్తాను; ఎందున్‌+పోవచ్చు నీకున్‌?= నీకు ఎక్కడకు పోవటానికి సాధ్యం?” (అని భూరిశ్రవుడు సాత్యకితో అన్నాడు). 


తాత్సర్యం: 'ధైర్యంలేక నిన్ను పంపిన ధర్మరాజుకు కవమానం కలిగేటట్టు, వచ్చేటప్పుడు నిన్ను దారిలో 


ఎదుర్కొని, చచ్చినవారి బంధువులకు ఆనందం కలిగేటట్టు, నెమ్మది నెమ్మదిగా రావటం గమనించి (ప్రేమతో 
చూచే కృష్ణుడికి గుండె గతుక్కుమనేటట్టు, యుద్దం చేసి గెలిపిస్తానని ఆశపడే కిరీటికి నా బలం తెలిసేటట్టు 


506 శ్రీమదాంధ్ర నుహాభారతము 


- ఆయుధాలను ముక్కలు చేసి, గుర్రాలను చంపి, ఒంటి నిండా నెత్తురు వ్యాపింపజేసి నిన్ను పారిపోయేటట్టు 
చేస్తాను; ఒకవేళ నీవు నిలిస్తే ఊరకే పట్టుకొని సునాయాసంగా చీల్చిపారవేస్తాను. నీ వింక ఎక్కడికిపోగలవు?” 


క. అనిన విని నవ్వి 'నాతో । నని సేంతకు. దెంపు సేసి యడరెడు రథికుం 
గనుట యది నాకు బండువు; । వినవే మీ కెల్ల వేరువి త్తని నన్నున్‌? 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (భూరి(శ్రవు డావిధంగా అనగా); విని నవ్వి= విని నవ్వినవాడై; నాతోన్‌= నాతో (సాత్యకితో); 
అని చేంతకున్‌= యుద్దం చేయటానికి; తెంపుచేసి= సాహసించి; అడరెడు= త్రుళ్ళిపడే; రథికున్‌+కనుట= వీరుడిని చూడటం; 
అది= ఆ చూడటం; నాకున్‌+పండువు= నాకు పండుగ; నన్నున్‌= నన్నుగూర్చి (సాత్యకినిగూర్చి); మీకు+ఎల్లన్‌= మీ అందరికీ 
(కారవపక్షం వారికి); వేరువిత్తు+అని= నాశకుడ నని; వినవే?= వినలేదా? 


తాత్పర్యం: అని భూరిశ్రవుడు అనగా, సాత్యకి నవ్వి 'నాతో యుద్ధం చేయటానికి సాహసంతో త్రుళ్ళిపడే వరుడిని 
చూడటం నాకు పండుగ. మీ అందరికీ నేను నాశకుడనని వినలేదా?” 


వ. అని పలికి సాత్యకి మభజియును. 260 
తాత్పర్యం: అని మాట్లాడి సాత్యకి ఇంకనూ (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ 'ఎదుర నుండ వెజచి మద మటీి దవ్వుగా । వచ్చి యొదింగి తేల? పెచ్చు వెటిగి 
ప్రేలె; దిపుడ పట్టి నాలుక గోసెద; । మాను మాను రిత్తమాట లేల?” 261 


ప్రతిపదార్హం: ఎదురన్‌+ఉండన్‌ వెజచి= ఎదురుగా నిలవటానికి భయపడి; మదము+అటి= దర్పం నశించి; దవ్వుగాన్‌ వచ్చి= 
దూరంగా వచ్చి; ఒదింగితి(వి+ఏల?= ఒదిగిపోయా వెందుకు? (భయంతో గునిసినట్టు); ఏలపెచ్చుపెటిగి ప్రేలదు?= ఎందుకు 
ఊరకే పెచ్చుపెరిగి ప్రేలుతున్నావు? (వదరుతున్నావు?); ఇపుడ పట్టి= ని న్నిపుడే పట్టుకొని; నాలుక కోసెదన్‌= నాలుకను కోసివేస్తాను; 
మాను మాను= మానుకో మానుకో; రిత్తమాటలు+ఏల?= ఒట్టి మాట లెందుకు? (వ్యర్థమైన (ప్రేలు డెందుకు?) 


తాత్పర్యం: (ఓ భూరి[శ్రవా[) ఎదురుగా నిలువటానికి భయపడి, దర్మాన్ని కోల్పోయి దూరంగా వచ్చి ముడుచుకు 
పోతున్నావెందుకు? ఊరకే పేట్రేగి (ప్రేలుతున్నావు. ని న్నిపుడే పట్టుకొని నాలుక కోసివేస్తాను. పనికిరాని మాట 
లెందుకు? వెంటనే మానుకొమ్ము. 


వు అనియె న ట్లియ్యిరువురు నొండొరుల6( బరుసంబులు పలుకుచు€ దలపడి పలుదెజంగుల మెజఅంగుటమ్ము 
లొండొరులపై నిగిడించుచు నొకళ్ళొకళ్ళ మార్గణంబులు మగిడించుచు వర్మంబులు వ్రయ్య నేయుచు6 
దనువులు నెత్తుట జొత్తిల్లం జేయుచు. దమ్ము సేన లేనికపోరు సూచునట్లు సూడం బోరి పోరి పరస్పర 
తురంగ విదారణంబును మిథసూత మారణంబును నన్యోన్యధ్వజపాతనంబును నితరేతధనుశ్చేదనంబును 
జేసి యీసునం గరవాలంబులు€ బలకలుం గొని పాదచారు లై చేరి వివిధ చిత్రగతులం బెనంగి పాసి 
యించుకసేపు దప్పిక తీర్చికొని క్రమ్మజిం గదిసి పలకలు పణీయలు గావించి యలుంగుల నొడ్డనంబుల 
నంగవంచనంబులను వ్రేటుపోటుల సవదరింపకుండం గాచికొను నోజ వెొజయుచుండి 
విన్నాణంబుతగులున మేనులు బెరసిన మల్లయుద్ధ ప్రకారం బగు పెనంకువకు6 జొచ్చి; రప్పుడా భూరిశ్రవుండు 
మేలుచే యయి పోరుట గనుంగొని కృష్ణుండు జిష్టున కి ట్లనియె. 262 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 507 


ప్రతిపదార్హం: అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; ఆ+ఇరువురున్‌= ఆ భూరిశ్రవ స్పాత్యకులు; ఒండొరులన్‌= ఒకరి 
నొకరు; పరుసంబులు పలుకుచున్‌= దురుసుమాటలు మాటాడుతూ; తలపడి= ఎదుర్కొని; పలు తెజంగులన్‌= అనేక విధాలుగా; 
మెణటుంగు+అమ్ములు= మండే బాణాలను; ఒండొరులపైన్‌ నిగిడించుచున్‌= ఒకరిమీద ఒకరు వేస్తూ; ఒకళ్ళొకళ్ళ మార్గణంబులు= 
ఒకరు ఇంకొకరి అమ్ములను; మగిడించుచున్‌= వెనుకకు త్రిప్పుతూ; వర్మంబులు= కవచాలు; వ్రయ్యలు చేయుచున్‌= చీల్చుతూ; 
తనువులు= శరీరాలు; నెత్తుట బొత్తిల్లన్‌+జేయుచున్‌= నెత్తురులో మునుగజేస్తూ: తమ్మున్‌= తమ ఇరువురినీ; సేనలు= సైనికులు; 
ఏనికపోరు= ఏనుగులతో పోట్టాట; చూచునట్టు= చూచేవిధంగా; చూడన్‌= చూడగా; పోరి, పోరి= పోట్టాడి పోట్టాడి; పరస్పర తురంగ 
విదారణంబును= ఒకరొకరి గుర్రాలను చంపటం; మిథస్పూత మార్గణంబును= ఒకళ్ళొకళ్ళ సారథులను చంపటం; అన్యోన్య 
ధ్వజపాతనంబును= ఒకరు ఇంకొకరి కేతనాలను పడగొట్టటం; ఇతర+బుర ధనుః+ఛేదనంబును= ఒకరు మరియొకరి విండ్రను 
(త్రుంచివేయటం,;; చేసి= చేసి; ఈసునన్‌+కరవాలంబులు= అసూయతో కత్తులు; పలకలున్‌+కొని= డాళ్ళు తీసికొని; పాదచారులు+ఐ 
చేరి= నడచి దగ్గరకు వెళ్ళి; వివిధ చిత్రగతులన్‌+పెనంగి= అనేక విధాలగు గతులతో పోట్టాడి; పాసి= ప్రక్కకు తొలగి; ఇంచుకసేపు= 
కొంతకాలం; దప్పిక దీర్చుకొని= ఆయాసం వలన కలిగిన దాహాన్ని పోగొట్టుకొని; క్రమ్మణన్‌+కదిసి= మరల ఎదుర్కొని; పలకలు 
పజియలు కావించి= డాళ్ళను ముక్కలు చేసి; అలుంగులన్‌+ఒడ్డనంబులన్‌= కత్తుల వ్యూహాలతో; అంగవంచనంబులును= ఒకరి 
నొకరు మోసగించటం; వ్రేటుపోటులన్‌= దెబ్బల తాకిడిని; సవదరింపకుండన్‌= తాల్బకుండా; కాచికొను ఓజన్‌= కాపాడుకొనే 
నేర్పు; మజయుచుండి= ప్రకాశిస్తూ ఉండి; విన్నాణంబు తగులునన్‌= నేర్పుతో; మేనులు బెరసిన= ఒడళ్ళు దాచుకోగా; మల్లయుద్ధ 
ప్రకారంబు+అగు= ముష్టియుద్ద విధానంతో; పెనంకువకున్‌= యుద్ధానికి; చొచ్చిరి= మొదలు పెట్టారు; అప్పుడు= ఆ సమయాన; 
ఆ భూరి(శ్రవుండు= ఆ భూరిశ్రవుడు; మేలు చేయి అయి= పై చేయి అయి; పోరుట= యుద్ధం చేయటం; కనుంగొని= గుర్తించి; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; బిష్షునకున్‌= అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా భూరిశ్రవుడూ సాత్యకీ ఒకరి నొకరు తీవ్రంగా దూషించుకొంటూ డీకొని, అనేక విధాలుగా 
మెరిసే బాణాలను వేసుకొంటూ, ఒకరు వేసిన బాణాలను ఇంకొకరు త్రిప్పికొట్టుతూ, కవచాలను చీలుస్తూ, శరీరాలు 
నెత్తుట మునిగేటట్టుగా చేస్తూ సైనికులు తమ ఇద్దరినీ ఏనుగుల పోట్లాట చూచినట్టు చూడగా పోట్టాడి పోట్లాడి, 
ఒకరి గుర్రాలను వేరొకరు చంపుతూ, ఒకరి సారథిని మరొకరు హతమారుస్తూ, ఒకరి కేతనాన్ని మరొకరు పడగొట్టుతూ 
ఒకరి అమ్ములను మరొకరు విరుస్తూ అసూయతో కత్తీ డాలూ తీసుకొని, పాదచారులుగా అనేక రకాలుగా పోట్టాడారు. 
కొంత దూరానికి వెళ్ళి దాహాన్ని తీర్చుకొని మళ్ళీ చేరి, డాళ్ళను తునకలు చేసి కత్తులను త్రిప్తుతూ ఉపాయంగా 
శరీరాలు తప్పించుకొంటూ, (్రేటుపోటుల తాకిడి తగులకుండా బలం మెరయగా నేర్పుతో ఒళ్ళు రాచుకోగా 
మల్లయుద్ధంలో పెనగులాటకు పూనుకొన్నారు. ఆ సమయంలో భూరిశ్రవుడు పై చేయిగా యుద్దం చేయటం చూచిన 
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 
చ. పెనుమొనతోడ మున్‌ పెనంగి పెద్దయు డయ్యుటం జేసి సోమద 

త్తునిసుతుచేత జిక్కి కడుదుర్దశం బొందె శినిప్రవీరుం డీ 

తనిం దగు€ గావ నీకయి కదా యిట రాక! మృగేంద్రు బారింజొ 

చఛ్లిన కరివోలె నయ్యె; వెస. జేకొని కావుము పాండవోత్తమా! 263 


ప్రతిపదార్థం: పాండవోత్తమా!= పాండవశ్రేష్టా అర్జునా!; శినిప్రవీరుండు= సాత్యకి; పెను మొనతోడన్‌= పెద్దసేనతో; మున్‌ పెనంగి= 
ముందు పోట్లాడి; పెద్దయున్‌= మిక్కిలి; డయ్యుటన్‌+చేసి= అలసిపోయినందున; సోమదత్తుని సుతుచేతన్‌+చిక్కి= భూరిశ్రవుడికి; 
దొరికి; కడు దుర్దశన్‌+పొందెన్‌= మిక్కిలి దీనావస్థను చెందాడు; ఈతనిన్‌= ఇతడిని; కావన్‌+తగున్‌= కాపాడదగి ఉన్నది; ఇటు 
రాక= ఈ దిక్కుకు రావటం; నీకయికదా!= నీ కొరకు కదా!; మృగేంద్రుబారిన్‌= సింహానికి; చొచ్చిన= ప్రవేశించిన; 
కరివోలెన్‌*అయ్యెన్‌= ఏనుగు మాదిరిగా అయింది; వెసన్‌= త్వరగా; చేకొని= కైకొని; కావుము= కాపాడుము. (సాత్యకిని కాపాడుము). 


508 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: 'ఓ పాండవోత్తమా! ఇదివరకే పెద్ద సేనతో పోట్లాడి మిక్కిలి అలసిపోయినందున (సాత్యకి) సోమదత్తుడి 
కొడుకయిన భూరి(శ్రవుడి చేతికి చిక్కి, చాలా దీనమయిన స్థితిలో ఉన్నాడు. శినివంశంలో (శ్రేష్టుడయిన ఇతడిని 
కాపాడవలసి ఉన్నది. నీ కొరకే వచ్చి సింహం బారిన పడ్డ ఏనుగు మాదిరి అయినాడు, త్వరగా ఆ సాత్యకిని 
కాపాడుము.” (అని శ్రీకృష్ణుడు అర్జునుడిని కోరాడు). 


విశేషం: అలంకారం ఉపమ. 


క. అనునెడ భూరిశ్రవసుం |; డనూనబల మొప్ప దానవాంతకు ననుజ 

న్మునిం బట్టి పుడమిపై వై। చిన€ గ్రిందై యోపినంత సేయుచునుండెన్‌. 264 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= శ్రీకృష్ణు డట్లా అనేటప్పటికి; భూరిశ్రవసుండు= భూరిశ్రవసుడు; అనూన బలము+ఒప్పన్‌= మిక్కిలి 
బలం అమరగా; దానవ+అంతకు అనుజన్మునిన్‌= శ్రీకృష్ణుడి తోబుట్టును (సాత్యకిని); పట్టి= పట్టుకొని; పుడమి పైన్‌ వైచినన్‌= భూమిమీద 
వేయగా; |క్రిందై= తాను [క్రింద ఉండి (తగ్గిపోయి); ఓపిన అంత= శక్తి కొలది; చేయుచు+ఉండెన్‌= పోట్టాడుతూ ఉన్నాడు. 


తాత్పర్యం: అని శ్రీకృష్ణు డర్జునుడితో సాత్యకిని కాపాడవలసి ఉన్నదని అంటూ ఉండగానే సాటిలేని బలంతో 


భూరిశ్రవసుడు శ్రీకృష్ణుడి తోబుటునైన సాత్యకిని పట్టుకొని భూమిమీద వేయగా, [క్రిందయిన సాత్యకి తన 
యోపినకొలది శక్తివంచన లేక పోట్టాడుతూ ఉన్నాడు. 


వ. _ అమ్మురహరుండు మజియుం దథిమి ధనంజయుతో 'నీకుం దోడ్పడ వచ్చి నీ శిష్యుండొరులచేత దురవస్థం 
బొంద నూరకునికి యుచితంబగునే?” యనిన నతం డిట్లనియె. 265 

ప్రతిపదార్థం: ఆ+మురహరుండు= ఆ మురుని చంపినవాడు (శ్రీకృష్ణుడు); మజియున్‌= ఇంకను; తటీమి= తొందరపెట్టి; 
ధనంజయుతోన్‌= అర్జునుడితో; నీకున్‌+తోడ్పడవచ్చి= నీకు సహాయంగా వచ్చి; నీ శిష్యుండు= నీ శిష్యుడు; ఒరులచేతన్‌= 
ఇంకొకరిచేత; దురవస్తంబు+ఒందన్‌= కష్టపడుతుండగా; ఊరకునికి= ఊరకుండటం; ఉచితంబు+అగునే?= న్యాయమా?; 
అనినన్‌+అతండు+ఇట్టు+అనియెన్‌= అనగా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: 'ఆ శ్రీకృష్ణు డర్జునుడిని ఇంకా తొందరపెట్టె 'నీకు సహాయంగా వచ్చిన నీ శిష్యుడు ఇతరులచేత 
కష్టపడుతూ ఉండగా ఊరకొనుట న్యాయమా?” అని అనగా అతనితో అర్జును డిట్టా అన్నాడు. 


తే... జండు దెసం జక్క జూడరాకుండునట్లు । గాంగ రథములు పయి పయి€ గ్రమ్మె వార 
లెక్క టెక్కటి పోరెద రిపుడు నాకు । నేయంగా6 దగ; దీరెండు నిటుల నుండ. 266 


ప్రతిపదార్థం: ఒండు దెసన్‌= ఇంకొక దిక్కు; చక్కన్‌+చూడన్‌= బాగా చూడటానికి; రాక+ఉండునట్టు= సాధ్యం కానట్టుగా; కాంగన్‌= 
కాగా; రథములు= తేరులు; పయిపయిన్‌ [క్రమ్మెన్‌= మీద మీద చుట్టుకొన్నాయి; వారలు= ఆ సాత్యకి భూరి(్రవులు; ఎక్కటెక్కటి 
పోరెదరు= ఒక్కొక్కరే యుద్దం చేస్తున్నారు; ఇపుడు నాకున్‌= ఈ సమయంలో; ఈ రెండు= ఈ తేరులు క్రమ్ముకొని ఉండగాను; 
వీరెక్కటి యుద్దం చేస్తుండగాను; ఇటులు+ఉండన్‌= ఈ విధంగా ఉండగా; ఏయంగాన్‌ తగదు= కొట్టటం సరికాదు. (న్యాయం కాదు) 
తాత్పర్యం: “ఇంకొక దిక్కుకు చక్కగా చూడ సాధ్యం కానట్టుగా తేరులు మీద మీద (క్రమ్ముకొన్నాయి. 
అంతేకాదు వాళ్ళిద్దరూ (సాత్యకి భూరిశ్రవసులు) ఎక్కటి యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో నేను 
బాణంతో కొట్టటం న్యాయం కాదు. ఈ రెండూ ఇట్టా ఉన్నా” 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 509 


విశేషం: ఆనాటి యుద్దాలలో ఎక్కటి యుద్ధంలో వీరులుండగా మరొక్కరు దూరి అందులో ఒకనిని కొట్టటం యుద్ధనీతి కాదు. 


వ. నెచ్చెలిచావునుం జూడం జాల; నీ రథికులను వారించెద; నయ్యోధవరునిం గాచెద' ననియె; నప్పుడు సాత్యకి 
చాల డస్సిన సౌమదత్తి యతిక్రమించి యెగసి పడవైచి వాని వలచేయు నురంబును నిరుగాలం ద్రొక్కి 
యెక్కుడు మదంబున మణికంకణ కిరణ స్పురణ సుందరంబగు కరంబు మెజియం గృపాణం బెత్తి గళంబు 
దునియ వేయువాంై పూంచిన నా భుజం బింద్రధ్వజంబునుం బోలె బొలిచి నీ సైనికుల చూడ్కులకు వేడ్కలు 
సేయవాసుదేవుండు వేగిరపడి యేయు మేయు మని పలికిన బార్జుం డక్కౌరవోత్తముం జిత్తంబున నగ్గించుచు 
వెడందవాతియమ్ముగ్రక్కునం దొడిగి గాఢాకర్షణంబును దీవ్రతేజంబును రయంబునుం బర(గంజేసి యేసినం 
దునిసిపడి యబ్బాహువు మహాభుజంగంబు చందంబున శోభిల్లె; నిచ్చటి సేననెల్ల దురపిల్లె నా భూరిశ్రవుండు 
దన్నునఫలితప్రయత్నునిం జేసినవాండు గాండీవి యగు టెటింగి యాఅని కోపంబున గర్జించు మనంబుతో 
నతని దిక్కుసూచి తగునెలుంగున ని ట్లనియె. 267 


ప్రతిపదార్హం: నెచ్చెలి చావును చూడన్‌+చాలన్‌= మిత్రుడి చావును చూడలేను; ఈ రథికులను= ఈ రథ వీరులను; వారించెదన్‌= 
అడ్డగిస్తాను; ఆ+యోధవరునిన్‌+కాచెదన్‌= ఆ వీర(శ్రేష్టుడిని కాపాడుతాను; అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సమయాన; సాత్యకి 
చాల డస్సినన్‌= సాత్యకి చాలా అలసిపోగా; సౌమదత్తి= భూరి(శవసుడు; అతి[క్రమించి ఎగసి= మీరి, పై కెగసి; పడవైచి= (క్రిందకు 
త్రోసి; వాని వలచేయున్‌= సాత్యకి కుడిచేతిని; ఉరంబును= ఎదను (గుండెను); ఇరుగాలన్‌+త్రొక్కి= తన రెండు కాళ్ళతో త్రొక్కి; 
ఎక్కుడు మదంబునన్‌= మిక్కిలి గర్వంతో; మణికంకణ కిరణ స్ఫురణసుందరంబు+అగు= మణులు పొదిగిన కడియాల కాంతి 
తళ తళలాడే అందమయిన; కరంబు= చేయి; మెజయన్‌= ్రకాశించగా; కృపాణంబు+ఎత్తి= కత్తి ఎత్తి; గళంబు తునియ 
వేయువాండు+ఐ= (సాత్యకి) కంఠం తునిగేటట్టు వేసేవాడుగా; పూంచినన్‌= పూనగా; ఆ భుజంబు= ఆ భూరి(శవుడి చేయి; 
ఇంద్రధ్వజంబునున్‌+పోలెన్‌ పొలిచి= ఇంద్రుడి టెక్కెం మాదిరిగా ఒప్పి; నీ సైనికుల చూడ్కులకున్‌= నీ సేన చూపులకు; 
వీడృలు+చేయన్‌= సంతోషాన్ని కల్షించగా; వాసుదేవుండు= కృష్ణుడు; వేగిరపడి ఏఎయుము+ఏయుము+అని పలికినన్‌= తొందరపడి 
కొట్టు కొట్టు అని చెప్పగా; పార్థుండు= అర్జునుడు; ఆకౌరవ+ఉత్తమున్‌= ఆ కౌరవశ్రేష్టుడిని; చిత్తమునన్‌+అగ్గించుచున్‌= 
మనస్సులో పొగడుతూ; వెడందవాతి అమ్ము= విశాలమైన వాడి అయిన బాణాన్ని; (గ్రక్కునన్‌+తాడగి= వెంటనే సంధించి; 
గాఢ+ఆకర్షణంబును= దట్టంగా లాగగల శక్తికలదియు; తీవ్రతేజంబును= మిక్కిలి శక్తికలదియు; రయంబును= వేగమును; 
పరగన్‌+చేసి= ప్రవర్తిల్లగా (వ్యాపించగా) చేసి; ఏసినన్‌= కొట్టగా; తునిసిపడి= తెగిపడి; ఆ+బాహువు= ఆ చేయి (కత్తి నెత్తిన 
భూరిశ్రవసుని చేయి); మహాభుజంగంబు చందంబునన్‌= పెనుబాము మాదిరిగా; శోభిల్లైన్‌= (ప్రకాశించింది; ఇచ్చటి సేనలు+ఎల్లన్‌= 
ఇక్కడి సైన్యమంతా; దురపిల్లెన్‌= దుఃఖపడింది; ఆ భూరి(శ్రవుండు; తన్ను= తనను; అఫలిత ప్రయత్నున్‌ చేసినవాండు= సిద్ధించని 
'ప్రయత్నమున్నవాడినిగా చేసినవాడు; గాండీవి= అర్జునుడు; అగుట+ఎటింగి= కావటం తెలిసికొని; ఆజని కోపంబునన్‌= చల్దారని 
కోపంతో; గర్హించు= అసహ్యించే; మనంబుతోన్‌= మనస్సుతో; అతని దిక్కు చూచి= అతడి ప్రక్కచూచి; తగు ఎలుంగునన్‌= 
తగిన గొంతుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'మి(త్రుడి చావు చూడలేను. ఆ వీరులను అడ్డుకొంటాను ఈ వీరుడిని కాపాడుతాను” అని 
అన్నాడు. ఆ సమయంలో చాలా అలసిన సాత్యకిని భూరిశ్రవుడు మిగిలి, పైకెత్తి క్రింద పడవేసి తన రెండు 
కాళ్ళతో అతడి గుండెను, కుడిచేతిని త్రొక్కిపట్టి గర్వంతో చేతికంకణాలలోని మణులు కాంతి తళతళలాడే 
అందమయిన చేతితో, మెరిసే కత్తి నెత్తి, సాత్యకి కంఠాన్ని నరికి వేయటానికి పూనుకొన్నాడు. ఆ భూరి(శ్రవుడి 
చేయి, చూచేవారికి ఇం(ద్రధ్వజంవలె ఒప్పింది. అపుడు నీ సేనలకు సంతోషం కలిగింది. దానిని చూచి కృష్ణుడు 
వేగంగా వేయుమని అర్జునుని త్వరపెట్టాడు. అపుడు అర్జును డా కౌరవశ్రేష్టుడిని మనసులో మెచ్చుకొని, 


510 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశాలమూ వాడికలదీ అయిన బాణాన్ని వెంటనే వింట సంధించి, బాగా లాగి - మిక్కిలి వేగం, వాడి వెలుగూ 
వ్యాపించగా కొట్టాడు. కత్తి నెత్తిన భూరిశ్రవుడి చేయి తెగిపోయి, పెనుబాము మాదిరిగా ప్రకాశించింది. నీ సేనలు 
దుఃఖించాయి. తన ప్రయత్నాన్ని సిద్దించకుండా చేసినవాడు అర్జునుడని తెలిసికొని, ఆరని కోపంతో, 
అసహ్యించుకొనే మనసుతో ఆ దిక్కు చూచి తగిన గొంతుతో భూరి(శ్రవు డీ విధంగా అన్నాడు: 


ఉ. 'నీ దెసం జూడ నొండొకరినిం దగ మార్కొని పోరుచుండ. బెం 
పేది వినీచకర్మమున కియ్యకొనం దగునే? భవాద్భశుం 
డీదురుపాయ మగ్గురుండొ యింద్రుండొ రుద్రుడొ నీకు. జెప్పె దా 
మోదరు. డింతపాపమున కోర్వంగం జేయునె నిన్ను నర్దునా!? 268 


ప్రతిపదార్థం: అర్జ్హునా!= ఓ అర్జునా!; నీదెసన్‌*చూడన్‌= నీ దిక్కుగా నేను చూడలేదు; ఒండు+ఒకరినిన్‌*తగ మార్కొని= 
మరొక్కడిని తగినట్టు ఎదుర్కొని; పోరుచుండన్‌= యుద్ధం చేస్తూ ఉండగా; పెంపు+ఏది= పెద్దరికం నశించి; వినీచకర్మమునకున్‌= 
మిక్కిలి నీచమయిన పనికి; భవాదృశుండు= నీవంటివాడు; ఇయ్యకొనన్‌+తగునే?= అంగీకరించవచ్చునా?; ఈ దురుపాయము= 
ఈ మోసపు ఉపాయం; ఆ+గురుండొ= ఆ గురువగు ద్రోణాచార్యుడా?; ఇంద్రుండొ= ఇం(ద్రుడా!; రుద్రుండొ!= పాశుపతాస్త్రాన్ని 
నీకు ఒసగిన ఈశ్వరుడా?; నీకున్‌+చెప్పెన్‌?= నీకు చెప్పాడు?; దామోదరుండు= శ్రీకృష్ణుడు; నిన్నున్‌= నిన్ను; ఇంత పాపమునకున్‌= 
ఇటువంటి పాపపు పనికి; ఓర్వంగన్‌+*చేయునె?= సహింపజేస్తాడా? 

తాత్పర్యం: 'ఓ అర్జునా! నేను నీ దిక్కు చూడలేదు. ఇంకొకరితో ఎదుర్కొని పోరాడుతూ ఉండగా మర్యాద 
లేక ఇట్టి నీచమయిన పనికి పూనుకొంటావా? ఈ నీచోపాయాన్ని నీకు అస్త్రవిద్యాగురువైన (ద్రోణుడా, నీ పుట్టుకకు 
ఆధారమైన ఇండద్రుడా, నీకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన రుద్రుడా ఎవరు చెప్పారయ్యా! దామోదరు డింత పాపాని 
కొడికట్టేటట్టు చేస్తాడా?” 

నిశేషం: అస్త్రవిద్యలో ధర్మతత్త్యాన్ని బోధించిన (ద్రోణుడి శిష్యుడవు, దేవరాజయిన ఇంద్రుడి వరాన పుట్టిన వాడవు, పరమేశ్వరుడి 
దయావిశేషంతో (మహాతపశ్చ్ళక్తితో) పాశుపతాస్త్రాన్ని సాధించిన నీవు శ్రీకృష్ణుడి (ప్రేరణతో ఇట్టి నీచమయిన పనిచేస్తావా?” ఇదేమి 
న్యాయమని భూరిశ్రవుడు అర్జునుడిని ప్రశ్నించాడు. 

వ. అనిన విని అబ్బాహ్లికపాత్రు నాలోకించి. 269 
తాత్పర్యం: అనగా విని ఆ బాహ్హికుడి మనుమడిని చూచి. 


చ. 'నృపతులు సొచ్చి పోరునెడ నెయ్యురు బంధులు. దోడుపాటు నీ 

చపుంబనియే? నినుం బగజు సంపంగ€ గావంగ లేని మీ బలా 

ధిపతుల దూబటు సాత్యకి యతిశ్రమ మొందిన చోట. దాంశకి క 

ష్టపటిచి చంపె దీ; వతండు సచ్చునె యాఅడి యేను గల్గంగన్‌? 270 
ప్రతిపదార్హం: నృపతులు= రాజులు; చొచ్చి= ప్రవేశించి; పోరు ఎడన్‌= యుద్దం చేసేటప్పుడు; నెయ్యురు= మిత్రులు; బంధులు= 
బంధువులు; తోడుపాటు= తోడ్పడటం (సాయపడటం); నీచము+పనియే?= నీచ మయిన పనియా?; నినున్‌= నిన్ను; పగయి= 
పగవాండ్రు (శత్రువులు); చంపంగన్‌= చంపివేయగా; కావంగన్‌ లేని= కాపాడలేని; మీ బల+అధిపతులన్‌= మీ సేనా నాయకులను; 
దూయు(ము)= తిట్టము; సాత్యకి అతి[శమము+అందినచోటన్‌+తాంకి= సాత్యకి మిక్కిలి అలసిన సమయాన ఎదుర్కొని; కష్టపటిచి= 
బాధపెట్టి; ఈవు చంపెద(వు)= నీవు చంపబోతున్నావు; అతండు= ఆ సాత్యకి; చచ్చునె?= చనిపోతాడా?; ఏనున్‌+కల్గంగన్‌= 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 511 


నే నుండగా; ఆటుడి= నిందయా? 


తాత్పర్యం: రాజులు యుద్ధం చేసేటప్పుడు మిషత్రులు, బంధువులు తోడ్పాటుగా రావటం నీచకార్యమా? నిన్ను 
శత్రువులు చంపుతూ ఉండగా కాపాడలేని మీ దండునాయకులను దూషించుము. చాల (శ్రమనందిన సాత్యకిని 
అవమానించి చంపటానికి పూనినావు. నే నుండగా అతడు చనిపోతాడా? నిందపడతాడా? 


న. మీ రందటు నట్టకాదే? యధర్మపరులయి యభిమన్యు ననుచితంపు జంపు చంపితి' రని నిరుత్తరుం జేసి, 
యప్పుడుదన్నునీ కొడుకులం గొందటు రాజులును నిందించిన నత్తెజంగునన పలికి వారల పలుకుల నుడిపి, 
యా సౌమదత్తి నుపలక్షించి శోకించి, యతనికుందు మాన్వం దలంచి. 271 


ప్రతిపదార్హం: మీరందరును= (కౌరవ పక్షమువారు) మీరంతా; అట్టు+అ కాదే!= ఆ విధంగానే కదా! (అన్యాయంగా); 
అధర్మపరులు+అయి= ధర్మం లేని వారుగా; అభిమన్యున్‌= అభిమన్యుడిని; అనుచితంపు= ఉచితం కాని; చంపుచంపితిరి= చావు 
కలిగేటట్టుగా చంపారు; అని= అని చెప్పి; నిరుత్తరున్‌+చేసి= బదులు చెప్పలేనట్టు చేసి; అప్పుడు= ఆ సమయంలో; తన్నున్‌= 
అర్జునుడిని; నీకొడుకులు కొందయు రాజులును= నీ కుమారులు; మరికొందరు రాజులును; నిందించినన్‌= తిట్టగా; ఆ+తెఅంగునన 
పలికి= అదే విధంగా మాటాడి; ఆ సౌమదత్తిన్‌= ఆ సోమదత్త కుమారు డయిన భూరి[శ్రవుడిని; ఉపలక్షించి= చూచి; శోకించి= 
దుఃఖపడి; అతని కుందు మాన్పన్‌+*తలంచి= అతడి బాధను పోగొట్ట నెంచి. 


తాత్పర్యం: అభిమన్యుడిని మీరంతా అధర్మంతో చంపారుకదా!” అని మాటాడకుండా చేశాడు. అపు డర్జునుడిని, 
నీ కొడుకులూ, మరికొంతమంది రాజులూ నిందించగా, అదే విధంగా అర్జునుడు వారి నోరులు మూయించాడు. 
భూరి(శ్రవుడి యెడ అనుకంపతో అతడి నుద్దేశించి అతడి మనసులోని బాధను పోగొట్టనెంచి. 


తే. "క్షత్ర ధర్మంబు కీడునం గటకటా మ । హాత్మ! నీయట్టి వాని కి ట్లధిక పీడ 
సేయ వలసె; నా ప్రతిన చర్చింపు; మెల్ల । పనులకును మూల మా సుయోధనుండ సూవె! 272 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహనీయుడా!; క్షత్రధర్మంబు కీడునన్‌= క్షత్రియధర్మం వలని పాపంచేత; కటకటా!= అయ్యయ్యో!; 
నీ అట్టివానికిన్‌= నీ వంటివానికి; అధికపీడ చేయవలసెన్‌= మిక్కిలి కష్టాన్ని కలిగించ వలసి వచ్చింది; నా (ప్రతిన= నా శపథాన్ని; 
చర్చింపుము= యోచింపుము; ఎల్లశ+పనులకున్‌= అన్ని పనులకును (కౌరవపాండవులకు సాగిన, సాగుతున్న స్పర్ధలకు); మూలము= 
మొదలు (ఆధారం); ఆ సుయోధనుండు+అ చూవె!= ఆ దుర్యోధనుడే సుమా! 


తాత్పర్యం: 'ఓ మహాత్మా! క్షత్రియ ధర్మం కారణంగా నీ వంటి వాడిని ఇట్లా బాధింపవలసి వచ్చింది. నా 
శపథాన్ని గూర్చి యోచింపుము. ఈ అన్నిపనులకు (మంచి చెడ్డలకు) ఆ సుయోధనుడే కారణం. 


వ. అన్నరపతి నరకంబునం బడం గలవాండు; నీవు సద్గతిం బొందు' మనవుడు నతండు శైనేయు విడిచి 
యపసవ్యకరంబున శరంబులు వజుచుకొని ప్రాయోపవేశనమతి నుండి ప్రాణాయామ పరాయణుండై 
యోగయుక్తుండయ్యె; నంత నొడలి కుత్సాహంబు వచ్చి లేచి సాత్యకి గరవాలం బమర్దికొని మాధవధనం 
జయభీమాశ్వత్థామ కృపకర్ణులు వలదు వలదని యెలుంగెత్తి వారింప కోధోన్మాదంబున శిరశ్చేదనంబు సేసిన 
భూరిశ్రవుండు సిద్ధచారణ గణాభినందితుం డగుచు. బుణ్యలోకంబున కరిగె; నా శినివరుండు దన్ను 
వారించిన వారల నుద్దేశించి యభిమన్యు వధప్రకారం బుపన్యసించె; నప్పుడు మన సైనికు లిట్టు దగునే 
యనువారును, గోపం బేమి సేయింప? దనువారును నతని చేతంబడినవా. డుడుగునే? యనువారును 


512 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గోపం బేమి సేయింప? దనువారును నతని చేతంబడినవా€ డుడుడునే? యనువారును నై రనిన 
విని ధృతరాస్తుండు సంజయున కి ట్లనియె. 273 


ప్రతిపదార్థం: ఆ+నరపతి= ఆ రాజు (దుర్యోధనుడు); నరకంబున్‌*పడన్‌+కలవాండు= నరకానికి పోతాడు (కష్టాలకు 
లోనవుతాడు); నీవు సద్యతిన్‌+పొందుము= నీవు పుణ్యలోకాలకు పొమ్ము; అనవుడున్‌= అనగా; అతండు= ఆ భూరి(శ్రవుడు; 
శైనేయున్‌ విడిచి= సాత్యకిని వదలి; అపసవ్య కరంబునన్‌= ఎడమచేతితో; శరంబులు= బాణాలు; పణుచుకొని= క్రింద పరుచుకొని; 
'ప్రాయోపవేశన మతిన్‌+ఉండి= 'ప్రాయోపవేశ బుద్దితో; ప్రాణాయామ పరాయణుండు+ఐ= ఊపిరిని తన ఇష్టప్రకారం నిలపటానికి 
సిద్ధ్రపడినవాడై; యోగయుక్తుండు+అయ్యెన్‌= ధ్యానంతో కూర్చున్నాడు; అంతన్‌= ఆ మీదట; ఒడలికిన్‌= ఒంటికి; ఉత్సాహంబు 
లేచి వచ్చి= శక్తి కలిగి; సాత్యకి; కరవాలంబు+అమర్చికొని= కత్తిని చేతబట్టుకొని; మాధవ ధనంజయ భీమ+ అశ్వత్థామ కృపకర్చులు= 
వీరందరూ; వలదు వలదు= వద్దు వద్దు; అని= అంటూ; ఎలుంగు+ఎత్తి వారింపన్‌= గొంతెత్తి అడ్డుకోగా; క్రోధ+ఉన్మాదంబునన్‌= 
కోపం వలన కలిగిన మత్తుతో; శిరస్‌+ఛేదనంబు చేసినన్‌= (భూరి[శవుడి) తలను కత్తిరించగా; భూరి[శవుండు; సిద్దచారణ 
గణ+అభినందితుండు+ అగుచున్‌= సిద్ధచారణ గణాలతో కీర్తిపబడుతూ; పుణ్యలోకంబునకున్‌+అరిగెన్‌= సద్గతికి పోయాడు; 
ఆ శినివరుండు= ఆ శినివంశశ్రేషుడు (సాత్యకి); తన్ను వారించిన వారలన్‌+ఉద్దేశించి= తన్నడ్డుకొన్నవారిని ఉద్దేశించి (చూచి); 
అభిమన్యువధ 'ప్రకారంబు= అభిమన్యుడిని చంపిన విధానాన్ని; ఉపన్యసించెన్‌= వివరించాడు; అప్పుడు= ఆ సమయంలో; మన 
సైనికులు; ఇట్టు తగునే? అనువారున్‌= ఈ విధంగా చేయవచ్చునా? అనేవారును; కోపంబు+ఏమి చేయింపదు?+అనువారును= 
కోపం ఏ పనిని చేయించదు? అనేవారును (కుపితులకు ధర్మాధర్మ వివక్ష ఉండదు); అతనిచేతన్‌= సాత్యకి చేతిలో; పడిన; 
వాడు= సాతకి; ఉడుగునే= ఊరకుంటాడా?; అనువారును= అనేవారును; ఐరి= అయ్యారు; అనినన్‌ విని= అని చెప్పగా విని; 
ధృతరా్ష్రుండు సంజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= ధృతరాష్తుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
తాత్పర్యం: రాజైన ఆ దుర్యోధనుడు నరకానికి పోతాడు నీవు స్వర్గానికి పోతావు. అంటూ అర్జునుడు అనగా, 
ఆ భూరిశ్రవుడు సాత్యకిని వదలి ఎడమచేతితో బాణాలను [క్రిందపరుచుకొని ప్రాయోపవేశ బుద్దితో సమాధిలోకి 
వెళ్ళాడు. అపుడు సాత్యకి ఉత్సాహంతో కత్తిని చేతబట్టి శ్రీకృష్ణార్దునులును, భీమ, అశ్వత్హామ కర్టులును వలదని 
గొంతెత్తి వారించినా, కోపంతో ఒడలు తెలియక భూరి(శ్రవుడి తలను నరికివేశాడు. సిద్ద్రచారణ గణాలు కీర్తిస్తూ 
ఉండగా అతడు సద్గతికి పోయాడు. తనను అడ్డుకొన్నవారందరికి సాత్యకి అభిమన్యుడిని (కారవులు) చంపిన 
పద్ధతిని గూర్చి వివరించాడు. ఆ సమయాన మనసేనలోని వారు “ఈ విధంగా చేయవచ్చునా?” అనీ, “కోపం 
ఎంతటి పనినైనా చేయించగలిదనీ, 'సాత్యకి చేతపడితే అతడు చంపకుండా మానుకుంటాడా, అని అన్నారని 
చెప్పిన సంజయుడి మాటలకు ధృతరాస్ర్రుడు అతడితో ఇట్టా అన్నాడు: 
క. _ 'గురు కృతవర్శాది రథిక । వరులకు నవిజయ్యు. డైనవాండు శినివరుం 

డరయంగ మహాద్దుతం బ । క్కురువరుచే నాతం డిట్లగుట సూతసుతా!? 274 


ప్రతిపదార్థం: సూతసుతా!= సారథి కుమారుడా (సంజయా); గురుకృతవర్మ+ఆది రథిక వరులకున్‌= (ద్రోణుడు, కృతవర్మ 
మొదలయిన వీరవరులకు; అవిజయ్యుండు+ఐనవాండు= జయించ వీలుకానివాడు; శినివరుండు= శినివంశ (శ్రేష్టుడు (సాత్యకి); 
అరయంగన్‌= పరిశీలింపగా; ఆ+కురువరుచేన్‌= ఆ కురువంశం వాడయిన భూరి(శ్రవుడి మూలాన; ఆతండు; ఇట్టు+అగుట= 
ఈ విధంగా కావటం (అవమానానికి లోనుకావటం); మహా+అద్భుతంబు= చాలా అబ్బురంగా ఉన్నది. 

తాత్పర్యం: 'ఓ సంజయా! ద్రోణుడు, కృతవర్మ మొదలయిన వీరవరులకు సైతం జయించటానికి వీలుకానివాడు 
సాత్యకి. -ఈ కురువంశంవాడయిన భూరి(శ్రవుడి అవమానానికి అతడు గురికావటం చాలా వింతగా ఉన్నది" (అని 
ధృతరా(్రుడు సంజయుడితో అన్నాడు). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 513 


సంజయుడు ధృతరాష్తునకు సాత్యకి పరాభవ కారణంబు చెప్పుట (సం. 7-119-1) 


వ. _అనవుడు నత. డమ్మహీపతి కిట్లను 'దీనికిం గారణంబు గల దాకర్ణింపుము; సోమవంశవరుం డగు 
యయాతి నందనుం డయిన యదుని కులంబున జనియించిన దేవమీఢునకు. బుట్టిన శూరుని కొడుకు 
వసుదేవుండు రూపగుణంబుల. బ్రసిద్ధుండై పెరుగుచుండ దేవకుం డను భూవల్లభుండు దన పుత్రికి 
దేవకీదేవికి స్వయంవర మహోత్సవం బాచరించిన నవ్వసుదేవునకై యయ్యాదవాన్వయజాతుం డగు 
శిని యవ్వనిత. బరాక్రమంబున. దేర గూడిన రాజలోకంబు(దొడరి పోరంజాలక నిలిచిన సోమదత్తుం 
డొక్కరుండును బోక పెనంగె; నయ్యిరువురు నొండొరులచేత విరథులై కృపాణంబులు గొని ధరణికి 
లంఘించి పోరునెడ నయ్యదువీరుం డాక్రమించి బాహ్లాకతనయుం గొప్పువట్టి యొఅగం దిగిచి 
యనుకంప పెంపునం జంప నొల్లక తన్ని విడిచినం బోయి సిగ్గు పెంపునం దలయెత్తి తిరుగనేరక 
వనంబున కరిగి హరు నుద్దేశించి పెద్దకాలంబు దపంబు సేసిన నప్పరమేశ్వరుండు ప్రత్యక్షంబై వరంబు 
వేడుమనిన6 దత్కాలంబునకు శినియును దదీయసుతుండును గడచనుటం జేసి శినిమనుమని ననిం 
బడవైచి తన్నం జాలు తనయు నీవలయు నని యడిగిన నద్దేవుం' డట్ల యగుం గాక! 'యని యానతిచ్చి 
యంతర్హితుం డయ్యెందద్వరప్రభావంబున భూరిశ్రవుండు సాత్యకి నిట్లు సేసె నని చెప్పిన నాంబికేయుండు 
గయ్యం బటమీంద నెట్లు సెల్ల? ననుటయు సంజయుం డి ట్లనియె. 275 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగా; అతండు= ఆ సంజయుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు (ధృతరాష్ర్రుడితో); ఇట్లు+అనున్‌= 
ఈ ప్రకారంగా అన్నాడు; దీనికిన్‌+కారణంబు కలదు= దీనికి నిమిత్తమున్నది (సాత్యకిని భూరిశ్రవుడు అవమానించటానికి); 
సోమవంశవరుండు+అగు= చంద్రవంశంలో (శ్రేష్టుడయిన; యయాతినందనుండు+అయిన= యయాతి కొడు కయినటువంటి; 
యదుని కులంబునన్‌= యదుడి వంశంలో; జనియించిన= పుట్టిన; దేవమీఢునకున్‌ బుట్టిన= దేవమీఢుడనే వాడికి పుట్టిన; 
శూరునికొడుకు వసుదేవుండు= శూరు డనే వాడికొడుకు వసుదేవుడు; రూపగుణంబులన్‌ ప్రసిద్దుండు+ఐ= గుణంలో, ఆకారంలో 
పేరు పొందినవాడయి; పెరుంగుచుండన్‌= పెరుగుతూ ఉండగా; దేవకుండు+అను భూవల్లభుండు= దేవకు డనేరాజు; తన పుత్రికిన్‌= 
తన కూతురికి; దేవకీదేవికిన్‌= దేవకీదేవి అనే ఆమెకు; స్వయంవర మహోత్సవంబు+ఆచరించినన్‌= స్వయంవరాన్ని చాటగా; 
ఆ+వసుదేవునకై= ఆ వసుదేవుడి కొరకై; ఆ+యాదవ+అన్వయ జాతుండు+అగు= ఆ యాదవకులంలో పుట్టిన వాడయిన; ళిని= 
శిని అనేవాడు; ఆ+వనితన్‌+పరాక్రమంబునన్‌+తేరన్‌= ఆ స్త్రీని శౌర్యంతో తీసికొని రాగా (ఇతరులను జయించి); కూడిన రాజ 
లోకంబు= అక్కడ చేరిన రాజులందరూ; తొడరి= ఎదిరించి; పోరన్‌+చాలక= యుద్ధం చేయలేక; నిలిచినన్‌= నిలిచిపోగా; 
సోమదత్తుంయ+ఒక్కరుండునున్‌= సోమదత్తు డొక్కడే; పోక 'పెనంగెన్‌= వెన్నిచ్చిపోకుండా యుద్దం చేశాడు; ఆ+ఇరువురు= ఆ 
శిని, సోమదత్తులు; ఒండొరులచేతన్‌= ఒకరితో ఒకరు; విరథులు+ఐ= తేర్చు పోగొట్టుకొన్నవారయి; కృపాణంబులు కొని= కత్తులు 
తీసికొని; ధరణికిన్‌ లంఘించి= భూమిమీదకు దూకి; పోరు ఎడన్‌= యుద్దం చేసేటప్పుడు; ఆ+యదువీరుండు= ఆ 
యాదవవీరుడు(శిని); ఆక్రమించి= క్రమ్ముకొని; బాహ్హికతనయున్‌= బాహ్లికుడికొడుకును (సోమదత్తుని); కొప్పు+పట్టి ఒజగన్‌+తిగిచి= 
జుట్టుపట్టి (క్రిందకు లాగి; అనుకంప పెంపునన్‌= దయాధిక్యంతో; చంపన్‌+ఒల్లక= చంపటానికి ఇష్టపడక; తన్ని విడిచినన్‌= కొట్టి 
వదలగా; పోయి= వెళ్ళి; సిగ్గు పెంపునన్‌= ఎక్కువైన సిగ్గుతో(అవమానంతో); తలయొత్తి తిరుగ నేరక= తల పైకెత్తి తిరుగ లేక; 
వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; హరున్‌+ఉద్దేశించి= ఈశ్వరుడిని గూర్చి; పెద్దకాలంబు= చాలాకాలం; తపంబు చేసినన్‌= 
తపస్సు చేయగా; ఆ+పరమేశ్వరుండు ్రత్యక్షంబు+ఐ= ఆ పరమశివుడు ఎదుట నిలిచి; వరంబు వేడుము+అనినన్‌= కోరికను 
కోరుకొనుమనగా; తత్కాలంబునకున్‌= ఆవేళకు; శినియును, తదీయ సుతుండును= శినీ, వాడి కొడుకుకూడా; కడ చనుటన్‌+చేసి= 
చనిపోవటంచేత; శినిమనుమని= శిని మనుమడిని; అనిన్‌+పడవైచి= యుద్దంలో క్రింద తోసి; తన్నన్‌+చాలు= తన్నగల్లిన; 


514 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తనయున్‌= కొడుకును; ఈ వలయున్‌+అని= ఈయవలయు నని; అడిగినన్‌= అడుగగా; ఆ+దేవుండు+ అట్టు+అ+అగు+కాక!= 

ఆ విధంగానే అవుగాక!; అని ఆనతి+ఇచ్చి= అని ఆజ్ఞచేసి; అంతర్జ్హితుండు+అయ్యెన్‌= మాయమయినాడు; తద్వర 

'ప్రభావంబునన్‌= ఆ వరముయొక్క శక్తిచేత; భూరి(శ్రవుండు సాత్యకిన్‌+ఇట్టు చేసెన్‌= భూరిశ్రవుడు సాత్యకిని ఈ విధంగా చేశాడు; 

అని చెప్పినన్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతరా్ష్రుడు; కయ్యంబు+అటమీ6దన్‌= యుద్దం తరువాత; ఎట్టుచెల్లెన్‌?= 
ఠా భి లా. 

ఏ విధంగా సాగింది?; అనుటయున్‌= అనగా; సంజయుండు+ఇట్టు అనియెన్‌= సంజయు డీవిధంగా అన్నాడు: 


తాత్పర్యం: చం[ద్రవంశంలో గొప్పవా డయిన యయాతి కుమారుడూ యదువంశంవాడూ దేవమీఢునికి పుట్టిన 
శూరునికొడుకు వసుదేవుడు అందచందాలలో పేరుపొందుతూ, పెరుగుతూ వచ్చాడు. దేవకు డనే రాజు తన 
కూతురు దేవకీదేవికి స్తయంవరం చాటాడు. ఆ వసుదేవుడికిగాను యాదవకులంలో పుట్టిన శిని బలపరాక్రమాలతో 
ఆమెను తీసికొని వచ్చాడు. స్వయంవరానికి వచ్చిన రాజులలో ఎవరూ, అతడిని ఎదిరించి పోరాడలేకపోగా, సోమదత్తు 
డొక్కడు మాత్రం వెన్నిచ్చి పోకుండా యుద్దం చేశాడు. శిని, సోమదత్తులు ఒకరితేరును ఇంకొకరు విరిచారు. 
తేరులు లేనివారై భూమిమీదకు దూకి యుద్ధం చేశారు. ఆ యాదవరాజు, వీరుడూ అయిన శిని బాహ్లికుడి కుమారు 
డయిన సోమదత్తుని జుట్టు పట్టి లాగి, (క్రింద (త్రోసి, తన్ని, అవమానించి దయతలచి చంపకుండా వదలిపెట్టాడు. 
అవమాన భారంతో తల ఎత్తుకొనలేక అడవులు పట్టిపోయి పరమేశ్వరుడిని ఉద్దేశించి సోమదత్తుడు తపస్సు చేశాడు. 
శివుడు (ప్రత్యక్షమయి వరం కోరుకొమ్మన్నాడు. ఆ వేళకు శినీ, అతడి కొడుకూ కూడా కాలగతిలో కలసిపోయారు 
కాబట్టి, అతడి మనుమడిని యుద్ధంలో తన్నగలిగే వాడిని, తనకు కొడుకుగా ప్రసాదించుమని కోరాడు. ఆయన 
సరే అన్నాడు. ఆ తర్వాత శివుడు అంతర్హితు డయ్యాడు. ఆ వరశక్తి వలన భూరి(శ్రవుడు సాత్యకిని ఈ విధంగా 
అవమానించగలిగాడు.' అని సంజయుడు చెప్పాడు. 'ఆ తరువాత యుద్దం ఎట్లా సాగిం? దని ధృతరాష్ట్రుడు 
అడుగగా సంజయుడు దాని (ప్రకారం చెపుతూ ఉన్నాడు. 


ఆ. సౌమదత్తి యిట్లు సచ్చినం దదనంత । రంబు రథము సింధురాజు దెసకు 
నరుండు నడప. బంచె నారాయణు నపుడు । గురుసుతాది రథికవరులు నృపుండు. 276 


ప్రతిపదార్థం: సౌమదత్తి= సోమదత్తుడి కుమారు డయిన భూరిశ్రవుడు; ఇట్టు చచ్చిన్‌= ఈ విధంగా చనిపోగా; తద్‌+అనంతరంబు= 
ఆ మీదట; నరుండు= అర్జునుడు; రథము= తన తేరును; సింధురాజుదెసకున్‌= సైంధవు డున్న దిక్కునకు; నారాయణున్‌= 
శ్రీకృష్ణుడిని; నడపన్‌= తోలుటకు; పంచెన్‌= ఉత్తర్వు చేశాడు; అపుడు= ఆ సమయంలో; గురుసుత+ఆది= అశ్వత్థామ మొదలగు; 
రథికవరులు= వీరులలో మొనగాండ్రు; నృపుండు= రాజయిన దుర్యోధనుడును. 


తాత్పర్యం: భూరిశ్రవు డీ విధంగా చనిపోగా, తనతేరును సైంధవు డున్న దిక్కునకు తోలు మని అర్జునుడు 


శ్రీకృష్ణునకు ముదల ఇచ్చాడు. అపు డశ్వత్హామ మొదలయిన మొనగాం[డడ్రును, రాజయిన దుర్యోధనుడును. 
(తరువాతి గద్యంతో అన్వయం). 


వ. _బరవసంబు సేసి యడ్డపడి; రట్టి యెడ కర్ణ సాత్యకులకు. గయ్యంబయ్యె; నత్తెజింగు వివరించెద వినుము; 
కృష్ణుండు త్రికాలవేది యగుట దన తమ్మునికి భూరిశ్రవుని వలనం బుట్టు నెడరు తెఅం గెటింగి తొలునాంటి 
రాత్రి నిజసారథి యగు దారుకునితోడ. బార్జుని ప్రతిన నెరపం బూని పలుకు నెపంబున మన యరదం 
బాయితంబు సేసికొని యొల్లి గయ్యంబునకుం గొని రమ్మని చెప్పెనప్ప డెట్టి యడియాలంబులతో. 
బాంచన్యంబుం బూరింపం గలవాడై పలికె నా చందంబున నంతకు మున్నయాసూతునకు నేతేరవలయు 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 515 


తడవు గనుంగొని శంఖంబు పూరించిన వాండును శైల్యసుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను వాహంబుల 
వేగంబు నెజయ మెజియం బొలుచు గరుడకేతనంబు గ్రాల6 దేరు తత్కాలంబున కొదవ నాలంబులోనికి( 
దెచ్చిన నయ్యచ్యుతుండు మెచ్చుచు నాశైనేయున కిచ్చినం జూచి కౌంతేయుం డచ్చెరువందిన నతనికి 
నవ్విధంబు గొంత సూచించిె; నిట్లు సాత్యకి సన్నద్దుం డై. 277 


ప్రతిపదార్హం: బరవసంబుచేసి= ధైర్యంచేసి; అడ్డపడిరి= అడ్డుకొన్నారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; కర్ష సాత్యకులకున్‌ 
కయ్యంబు+అయ్యెన్‌= కర్టుడికీ సాత్యకికీ పోట్లాట జరిగింది; ఆ+తెజంగు= ఆ పద్ధతి; వివరించెదన్‌= తెలియచెపుతాను; వినుము; 
కృష్ణుండు; త్రికాలవేది= మూడు కాలాలూ తెలిసినవాడు; అగుటన్‌= అయినందున; తన తమ్మునకున్‌= తనకు తమ్ము డయిన 
సాత్యకికి; భూరిశ్రవుని వలనన్‌= భూరిశ్రవుడి మూలాన; పుట్టు= కలుగు; ఎడరు తెజంగు= ఆపదయొక్క విధం; ఎటింగి= తెలిసి; 
తొలునాంటి రాత్రి= అంతకు ముందు రాత్రి; నిజ సారథి+అగు= తన సారథి అయిన; దారుకునితోడన్‌= దారుకుడితో; పార్టుని 
'ప్రతిన= అర్జునుడి శపథాన్ని; నెరపన్‌+పూని= నెగ్గజేయ నిశ్చయించుకొని; పలుకు నెపంబునన్‌= మంతనమాడే మిషతో; 
మన+అరదంబు+ఆయితంబు చేసికొని= మన తేరును సిద్ధం చేసికొని; ఎల్లి= రేపు (మరునాడు); కయ్యంబునకున్‌+కొని రమ్ము= 
యుద్దానికి తీసికొని రావలసింది; అని చెప్పెన్‌= అని చెప్పాడు; అప్పుడు= ఆమాట చెప్పిన సమయంలో; ఎట్టి అడియాలంబులతోన్‌= 
ఎటువంటి గురుతులతో; పాంచజన్యంబున్‌= తన శంఖమును; పూరింపన్‌+కలవాడై= అటువంటి శబ్దం చేసేవాడుగా; పలికెన్‌= 
చెప్పాడు; ఆ చందంబునన్‌= ఆ విధంగా; అంతకు మున్న= అంతకంటే ముందుగానే; ఆ సూతునకున్‌= ఆ సారఖథికి; ఏతేరవలయు= 
రావలసిన; తడవు కనుంగొని= సమయం గుర్తుంచుకొని; శంఖంబు పూరించినన్‌= శంఖాన్ని ఊదగా; వాండును= దారుకుడును; 
శైబ్య, సుగ్రీవ, మేఘపుప్పు, వలాహకంబులను= శ్రైబ్య సుగ్రీవ మేఘపుపష్ప వలాహకా లని పిలువబడే; వాహంబులన్‌= గుర్రాలను; 
వేగంబు నెజయమెజయన్‌ పొలుచు= వేగం తెలియగా ప్రకాశించే; గరుడ కేతనంబు= గరుడ ధ్వజం; క్రాలన్‌= ప్రకాశించగా; 
తేరు= తేరు; తత్కాలంబునకున్‌= ఆ సమయానికి; ఒదవన్‌= కలుగగా; ఆలంబులోనికిన్‌+తెచ్చినన్‌= యుద్దంలోనికి తీసికొనిరాగా; 
ఆ+అచ్యుతుండు= ఆ శ్రీకృష్ణుడు; మెచ్చుచున్‌= మెచ్చుకొంటూ; ఆ శ్రైనేయునకున్‌+ఇచ్చినన్‌= ఆ సాత్యకికి ఈయగా; చూచి= 
చూచినవాడై; కౌంతేయుడు+అచ్చెరువు+అందినన్‌= కుంతి కొడుకయిన అర్జునుడు ఆశ్చర్యపడగా; అతనికిన్‌= ఆ అర్జునుడికి; 
ఆ+విధంబు= ఆ పద్ధతిని (ఉపాయాన్ని); కొంత సూచించెన్‌= కొంచెం తెలియజేశాడు; ఇట్టు= ఈ ప్రకారం; సాత్యకి 
సన్నద్దుండు+ఐ= సాత్యకి సిద్దమయి. 

తాత్పర్యం: ధైర్యంతో (భూరి(శ్రవుడు చనిపోగా అర్జునుడి తేరు సైంధవుడి దిక్కునకు శ్రీకృష్ణుడు తోలగా) అశ్వత్థామ 
మొదలయిన వీరులు అర్జునుడికి అడ్డం వచ్చారు. అప్పుడు కర్ష సాత్యకులు పోరుట జరిగింది. దానిని వివరిస్తాను 
వినుము. (అని సంజయు డన్నాడు). (త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడు తన తమ్ము డయిన సాత్యకికి భూరి,శవుడి 
మూలాన కలిగే ఆపదను తెలిసికొని ముందురోజు రాత్రి తన సారథి అయిన దారుకుడితో పార్భుడి ప్రతిజ్ఞను 
నెగ్గించటానికి నిశ్చయించి మాట్టాడే నెపంతో 'మన తేరును సిద్దంచేసికొని రేపు యుద్దరంగానికి తీసికొని రావలసింది” 
అని చెప్పాడు. ఆ సమయంలో ఏ గురుతుతో పాంచజన్యాన్ని పూరిస్తా నని చెప్పాడో ఆ విధంగా అంతకంటే 
ముందుగానే ఆ సారథికి తేరు తేవలసిన సమయాన్ని గుర్తుంచుకొని శంఖాన్ని ఊదాడు. అపుడు దారుకుడు 
శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే గుర్రాలను వేగం మెరయగా గరుడకేతనంతో ఆ సమయానికి ఆ తేరును 
సరిగా యుద్ధరంగంలోకి తీసికొని రాగా, ఆ శ్రీకృష్ణుడు అతడిని మెచ్చుకొని, సాత్యకికి ఆ తేరు నిచ్చాడు. దాని 
కర్టునుడు అబ్బురపడ్డాడు. శ్రీకృష్ణు డా ఉపాయాన్ని కొంచెం తెలియజేశాడు. ఈ విధంగా సాత్యకి యుద్దానికి 
సిద్దమయ్యాడు (తరువాతి పద్యంతో అన్వయం). 


516 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. ఏచి నరునకు సాహాయ్య మాచరించు | కౌతుకంబున నేతేరం గర్గుం డతని 
నధిక సంరంభమున. దాతె నక్కిరీటి | కని జనార్దనుతోండ ని ట్లనియె నగుచు. 278 


ప్రతిపదార్థం: ఏచి= విజ్బంభించి; నరునకున్‌= అర్జునుడికి; సాహాయ్యము+ఆచరించు= సహాయము చేసే; కౌతుకంబునన్‌= 
ఉత్సాహంతో; ఏతేరన్‌= రాగా; కర్షుడు= కర్ణుడు; అతనిన్‌= ఆ సాత్యకిని; అధిక సంరంభమునన్‌= మిక్కిలి ఆటోపంతో; తాడెన్‌= 
ఎదుర్కొన్నాడు; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; కని= చూచి; జనార్హనుతోడన్‌= శ్రీకృష్ణుడితో; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడికి సాయం చేయాలనే ఆసతో సాత్యకి విజృంభించి రాగా, కర్షుడు చాలా ఆటోపంతో అతడిని 
ఎదుర్కొన్నాడు. ఆ స్థితిని చూచి నవ్వుతూ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 
క. “భూరిశ్రవుండు సచ్చుట 1 సైరింపక సూతసుతుండు సాత్యకితోడం 

బోరం దొడంగె; మనము వి । చారింపక యెయ్దవలయు సరిగొనకుండన్‌.” 279 


ప్రతిపదార్థం: భూరిశ్రవుండు చచ్చుట= భూరిశ్రవుడు చనిపోవటం; సైరింపక= ఓర్వలేక; సూతసుతుండు= కర్ణుడు; 
సాత్యకితోడన్‌= సాత్యకితో; పోరన్‌+తాడంగెన్‌= యుద్దానికి పూనుకొన్నాడు; మనము= మనం; విచారింపక= సందేహించకుండా; 
సరిగొనకుండన్‌= చంపకుండా; ఎయ్ర్ద్రవలయున్‌= వెంబడించవలెను. 

తాత్పర్యం: “భూరిశ్రవుడు చావటాన్ని సహించక కర్షుడు సాత్యకితో యుద్దానికి పూనుకొన్నాడు. అతడు చావకుండా 
మనం నిస్సందేహంగా అతడిని వెంబడించాలి. 


ఆ. అనుండు నతడు సాలు నతనికి నా చక్ర। రక్షకులు గడంగది రయము మెజియ. 
గదిసి తోడుపడిరి కావున నక్కడి ।; చింతవలవ దని మురాంతకుండు. 280 


ప్రతిపదార్థం: అనుండున్‌= అర్జునుడు అట్లా అనగా; ముర+అంతకుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= ఆ కర్ణుడికి; అతండు= సాత్యకి; 

చాలున్‌= పోరుతో సరిపోతాడు - సరి ఉజ్జీ అని భావం; ఆ చక్రరక్షకులు= ఆ సాత్యకి రథచక్రాలను రక్షించే వీరులు (అంగరక్షకుల 

వంటివారు); కడంగి= పూనుకొని; రయము మెజయన్‌= వేగం ప్రకాశించేటట్టు; కదిసి= సమీపించి, కూడి; తోడుపడిరి= సహాయపడ్డారు; 
కావునన్‌= కాబట్టి; అక్కడి చింత= ఆ వైపు దిగులు (సాత్యకికి కీడు కలుగుతుందనే బెంగ); వలవదు+అని= వద్దని. 
తాత్పర్యం: అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణు డిట్లా అన్నాడు. 'ఆ కర్టుడికి సాత్యకి అన్నింట సరితూగుతాడు. 

అంతేకాక, అతడి చ(క్రరక్షకులు అప్రమత్తంగా పూనికతో వేగంగా అతడిని సమీపించి తోడుపడ్డారు. కాబట్టి ఆ 

వైపు దిగులు నీవు పెట్టుకొనవద్దు.' 

వ.  తేరును సైంధవుని దెసకుం దరిమె; నప్పుడు శైనేయరాధేయుల పో రెల్లవారును వెజంగుపడి 
చూచుచుండి; రత్తెజంగు సంగరంబు సురాసుర గంధర్వుల యందునుం గలుగదు; విను; మట్లు పోరి 
యన్నారాయణానుజుండు. 281 

ప్రతిపదార్థం: తేరును సైంధవుని దెసకున్‌+తరిమెన్‌= సైంధవు డున్న దిక్కుకు తోలాడు; అప్పుడు శైనేయరాధేయుల పోరు= 

ఆ సమయంలో సాత్యకి కర్షుల యుద్దం; ఎల్లవారును= అందరూ; వెజంగుపడి= ఆశ్చర్యపడి; చూచుచున్‌+ఉండిరి= చూస్తూ 

ఉన్నారు; ఆ+తెజంగు సంగరంబు= ఆ విధమయిన యుద్ధం; సుర+అసుర గంధర్వుల యందును= దేవతలూ, రాక్షసులూ, 

గంధర్వులలో కూడా; కలుగదు= ఉండదు; వినుము= వినవలసింది; అట్టు పోరి= ఆ విధంగా యుద్దం చేసి; ఆ+నారాయణ+అనుజుండు= 

ఆ నారాయణుడి తమ్ముడు (సాత్యకి. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 517 


తాత్పర్యం: (శ్రీకృష్ణుడు) తేరును సైంధవు డున్న ప్రక్కకు తోలాడు. ఆ సమయంలో కర్ణ సాత్యకుల యుద్ధం 
అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ విధమయిన యుద్దం దేవతలలోగాని, రాక్షసులలోగాని జరుగలేదు. 
ఆ విధంగా యుద్దంచేసి ఆ నారాయణుడి తమ్ముడు. 


కర్షుండు సాత్యకితో యుద్దంబు సేసి యోడిపోవుట (సం. 7-120) 


చ. నిరుపమశక్తిం గర్జుమెయి నెత్తురు వట్బుగ6 జేసి సూతునిం 

దురగములన్‌ సిడంబు వెసంద్రుంచి రథంబును నాతపత్రముం 

దర మిడి నుగ్గు సేసె వసుధావర! తమ్ములు రాజు. జూడ న 

ప్పరుషత సూచి చేయంగల పార్టివు లాతనిః జుట్టుముట్టినన్‌. 282 
ప్రతిపదార్థం: వసుధావర!= ఓ రాజా!; నిరుపమ శక్తిన్‌= సాటిలేని బలంతో; కర్ట్షుమెయిన్‌= కర్షుడి శరీరాన్ని; నెత్తురు వజ్టుగన్‌చేసి= 
రక్తం (ప్రవాహంగా చేసి; సూతునిన్‌= సారథిని; తురగములన్‌= గుర్రాలను; సిడంబు= కేతనమును; వెసన్‌+(త్రుంచి= శీఘ్రంగా 
ముక్కలు చేసి; రథంబును= తేరును; ఆతపదత్రమున్‌= గొడుగును; తరమిడి= వరుసగా; నుగ్గు చేసెన్‌= పొడి చేశాడు; తమ్ములు= 
దుర్యోధనుడి తమ్ములును; రాజు= దుర్యోధనుడును; చూడన్‌= చూస్తుండగా; ఆ+పరుషతన్‌= ఆ కాఠిన్యాన్ని; చూచి= చూచి; 
చేయన్‌+కల పార్టివులు= చేవ గల (శక్తి ఉన్న) రాజులు; ఆతనిన్‌= అతడిని; చుట్టుముట్టినన్‌= చుట్టు క్రమ్ముకొనగా. 
తాత్పర్యం: ఓ రాజా! సాటిలేని బలంతో కర్ట్షుడి ఒళ్ళంతా నెత్తురు మయంగా చేసి, అతడి సారథినీ, గుర్రాలనూ, 
కేతనాన్నీ త్వరగా త్రుంచివేసి - తేరునూ, గొడుగునూ వరుసగా, తమ్ములతో గూడా దుర్యోధనుడు చూడగా 
పొడిచేశాడు. ఆ వీరత్వాన్ని చూచి, శక్తిగల రాజులు సాత్యకిని చుట్టుముట్టగా. 


క. శరవేగము రథగమన । స్పురణ విచిత్రతయు మెజియం బోరి యతం డ 
య్యరదములగములు సుడివడ€ । దెరల మరల. బఅవంేసి దీపించె నృపా! 283 


ప్రతిపదార్దం: నృపా!= ఓ రాజా! (కురురాజులు తన్ను చుట్టుకొనగా సాత్యకి) శరవేగము= బాణాలు వేయటంలో తొందర; 
రథ గమన స్ఫురణ= తేరుల వేగంగా పోయే ప్రకాశం; విచిత్రతయున్‌= చమత్కారం; మెజయన్‌= ప్రకాశించగా; పోరి= యుద్దంచేసి; 
అతండు= ఆ సాత్యకి; ఆ+అరదముల గములు= ఆ తేరులగుంపులు; సుడివడన్‌= కలతచెందగా; తెరలన్‌= తొలగిపోయేటట్టు; 
మరలన్‌= తిరిగి; పఅవన్‌+చేసెన్‌= పరుగెత్తేటట్టుగా చేశాడు. 


తాత్పర్యం: ఓ రాజా! తనను చుట్టుకొన్న కురురాజుల మీద బాణాలు వేయటంలో వేగం, తేరులు వెళ్ళే వేగం 
తీరూ, చిత్రవిచిత్రమైన గతులూ ప్రకాశిస్తూ యుద్ధంచేసి, ఆ సాత్యకి ఆ తేరుల గుంపును సుళ్ళు తిరిగి 
కలతపడేటట్టూ దూరంగా పోయేటట్టూ తిరిగి పరుగులెత్తేటట్టూ చేశాడు. 
క. అనుటయు ధృతరాష్తుండు గృ। ప్లుని రథమును రథ్యములను సూతుండు నగుటన్‌ 

శినివరునకు నుత్సాహం । బనూన మయి చూవె యంత యధికుం డయ్యెన్‌. 284 
ప్రతిపదార్థం: అనుటయున్‌= సంజయు డావిధంగా చెప్పగా; ధృతరాస్త్రండు= ధృతరాష్ట్ర చక్రవర్తి; కృష్ణుని= శ్రీకృష్ణుడి; రథమును= తేరునూ; 


రథ్యములును= గుర్రాలూ; సూతుండున్‌= సారథీ; అగుటన్‌= అయినందువలన; శినివరునకున్‌= సాత్యకికి, ఉత్సాహాంబు+అనూనము+అయి= 
సంతోషం ఎక్కువయి; అంత అధికుండు+అయ్యెన్‌= అంత గొప్పవా డయ్యాడు (బలం కలవాడయ్యాడు; చూవె!= సుమా! 


518 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: సంజయుడితో ధృతరాష్ట్రుడు ఇట్టా అన్నాడు: “శ్రీకృష్ణుడి తేరూ, గు[ర్రాలూ, సూతుడూ అయినందువలన 
సాత్యకి ఉత్సాహంతో పాటు సాటిలేని బలంతో కూడి మేటి వీరుడయ్యాడు.! 


వన. అనిన విని సంజయుం డతని కిట్లను నట్టియెడ మున్నుదారకుండు దేరు దెచ్చుసంరంభంబు సూచి యది 
కృష్ణుని పనుపని యెజటుంగని వాండగుటం గయ్యంబు గజిబిజిగా. దలంచుచు వాని పిన్నతమ్ముండు 
మేలిమి రథంబునం దగు తురంగంబులం బూన్దికొని వివిధాయుధంబు లమర్దికొని కేతనోద్దోతితంబు 
సేసి యా రథంబు వచ్చిన జాడ నేతెంచి సన్నిహితుం డగుటయు, సాత్యకి సముచితంబుగా నయ్యరదం 
బెక్కి విక్రమాటోపంబు సూపుచుండ రథాంగధరుని సారథి రథసహితంబుగా నతనికడకు. జనియె; నీ 
కొడుకులు కర్టుం గల్పితరథోదీర్డుం గావించి రనవుడు నాంబికేయుం '“డట్లు కిరీటిం గలిసి భీముం దేమి 
సేసె నని యడిగిన. 285 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; సంజయుండు+అతనికిన్‌+ఇట్టు+అనున్‌= ధృతరాష్రుడితో ఈ విధంగా అన్నాడు; 
అట్టి ఎడన్‌= ఆ సమయంలో; మున్ను= ముందుగా; దారకుండు= దారకు డనే వాడు (ఆ కృష్ణుడి సారథి); తేరుతెచ్చు సంరంభంబు 
చూచి= తేరును తీసికొనివచ్చే తొందరను చూచి; అది= ఆ తేరు తీసికొని రావటం; కృష్ణుని పనుపు= శ్రీకృష్ణుడి ఉత్తర్వు; అని 
ఎయుంగని వాండు+అగుటన్‌= అని తెలియని వాడయినందున; వాని, పిన్స్నతమ్ముడు= అతడి చిన్న తమ్ముడు. కయ్యంబు= 
యుద్ధము; గజిబిజికాన్‌; తలంచుచు; మేలిమి= ఉత్తమమైన రథంబునన్‌= రధమునందు; తగు తురంగంబులన్‌+పూన్నికొని= 
తగిన గు(ర్రాలను సిద్ధం చేసికొని; వివిధ+ఆయుధంబులు+అమర్చికొని= నానా విధాలయిన ఆయుధాలను ఏర్పాటు చేసికొని; 
కేతన+ఉద్భోతితంబు చేసి= జెండాను ఎగురవేసి; ఆ రథంబు వచ్చిన జాడన్‌+ఏతెంచి= ఆ తేరు వచ్చిన బాటనే వచ్చి; 
సన్నిహితుండు+అగుటయున్‌= దగ్గరగా వచ్చుటయు; సాత్యకి సముచితంబుగాన్‌= సాత్యకి తగినట్టుగా; ఆ+అరదంబు+ఎక్కి= 
ఆ తేరు నెక్కి; విక్రమ+ఆటోపంబు చూపుచుండన్‌= శౌర్యంయొక్క దర్పాన్ని చూపిస్తూ ఉండగా; రథాంగధరుని= శ్రీకృష్ణుడి 
యొక్క(చక్రధారియొక్క); సారథి= సూతుడు; రథసహితంబుగాన్‌= తేరుతోకూడా; అతని కడకున్‌+చనియెన్‌= సాతకి దగ్గరకు 
వెళ్ళాడు; నీ కొడుకులు= నీకుమారులు; కర్షున్‌+కల్స్పిత రథ+ఉదీర్జున్‌+కావించిరి= ఏర్పాటు చేసిన తేరుమీద కెక్కించారు; 
అనవుడున్‌= అనగా; ఆంబికేయుండు= ధృతరా(స్టుడు; అట్టు కిరీటిన్‌+కలిసి= ఆ విధంగా అర్జునుడిని కలసికొని; భీముం డేమి 
చేసెను?= భీము డేమి చేశాడు?; అని అడిగినన్‌= అని అడుగగా. 


తాత్సర్యం: సంజయుడు ధృతరాష్టుడితో ఈ విధంగా అన్నాడు: 'ఆ సమయంలో ముందుగా దారకుడు త్వర 
త్వరగా రథం తీసుకురావటాన్ని సాత్యకి చూచాడు. కాని, అది శ్రీకృష్ణుని ఆదేశం మేరకు తన సైన్యాం వస్తున్నదని 
తెలియక, అతని చిన్న తమ్ముడు తగిన గుర్రాలు కట్టి, జెండాను కూర్చి, వివధ ఆయుదాలు అమర్చి సిద్ధం చేసి 
తెచ్చిన ఉత్తమ రథాన్ని అధిరోహించి తన పరాక్రమాన్ని చూపుతూ ఉండగా అపుడు శ్రీకృష్ణుడి తేరును తోలుకొని 
సారథి అతడి దగ్గరకు వెళ్ళాడు. నీ కొడుకులు కర్టుడికి తగిన తేరును సిద్ధం చేసి దానిమీద కెక్కించారు.' అనగానే 
ధృతరాష్ట్రుడు 'అర్జునుడిని చేరి భీము డేమి చేశాడు?” అని అడుగగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ఆతనికి సంజయుం డిట్టు లనియె; 'గర్జు। చేత నవమానింతుం డయి చిన్న! బోయి 
పార్థుపాలికి నరిగియు. బలుకకుండె । గినుక నెరియు మనంబుతో మనుజనాథ! 286 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ రాజా! అతనికిన్‌= ఆ ధృతరాష్ర్రుడితో; సంజయుడు+ఇట్టులు+అనియెన్‌= సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు; కర్షుచేతన్‌+అవమానితుండు+అయి= కర్షుడిచేత అవమానపడి; చిన్నంటోయి= సిగ్గుపడి; పార్టుపాలికిన్‌= 
అర్జునుడి దగ్గరకు; అరిగియున్‌= వెళ్ళికూడా; కినుకన్‌= కోపంతో; ఎరియు= మండుతున్న; మనంబుతోన్‌= మనసుతో; 
పలుకకుండెన్‌= మాట్లాడకుండా ఉండిపోయాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 519 


తాత్పర్యం: ధృతరా(్టుడితో సంజయు డిట్టా అన్నాడు: 'కర్టుడిచేత ఆ విధంగా అవమానించబడి (భీముడు) 
సిగ్గుతో అర్జునుడి యొద్దకు చేరికూడా కోపంతో మండే మనసుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. 


వ. పదంపడి త న్నాసూతపుత్రుండు పలికిన పలుకు లా ఫల్గునుతో నుగ్గడించి 'వానిం దొడరి, యే నెల్లభంగులం 
బరిమార్తు ననిన నాతం 'డవి నా చెవి సోంక నాడుట నన్ను. బలుకుట గాక నీకుం బని యేమి నీ వటుండు” 
మని పలికి రాధేయు రథంబున కభిముఖుం డై. 287 


ప్రతిపదార్థం: పదంపడి= ఆ మీద; తన్నున్‌= తనను (భీముడిని); ఆ సూతపుత్రుండు= ఆ కర్ణుడు; పలికిన పలుకులు= మాటాడిన 
మాటలు(అవమానకరమైన మాటలు); ఆ ఫల్నునుతోన్‌= ఆ అర్జునుడితో; ఉగ్గడించి= చెప్పి; వానిన్‌+తొడరి= ఆ కర్ణుడిని ఎదుర్కొని; 
ఏ నెల్లభంగులన్‌= నేనన్ని విధాలా; పరిమార్తున్‌= చంపుతాను; అనినన్‌= అనగా; ఆతండు= ఆ అర్జునుడు; అవి= ఆ మాటలు; నా 
చెవి సోకన్‌+ఆడుట= నా చెవికి వినబడేట్టుగా చెప్పటం; నన్నున్‌+పలుకుట గాక= నన్నే అనటంకాక; నీకున్‌+పని ఏల?= నీ కెందుకు 
(ఆ మాటలు నన్నే అన్నవి వాటికి బదులు నే నిస్తాను. నీకెందుకు? - అని అంటున్నాడు); నీవు+అటు+ఉండుము= నీవట్లా ఉండుము 
(నీవు మాటాడవద్దు); అని పలికి= అని చెప్ప రాధేయు రథంబునకున్‌= కర్టుడి తేరునకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నిలిచి. 


తాత్పర్యం: తరువాత భీముడు అర్జునుడితో కర్షుడు తన్నాడిన మాటలన్నీ చెప్పి, అతడినెదుర్కొని అన్నివిధాల 
హతమారుస్తా నన్నాడు. అందు కర్టునుడు 'ఆ మాటలు నా చెవిని వేయటం వలన అవి నన్ను అన్నట్టే. నీకెందుకు? 
అతడికి బదులు నే నిస్తాను. నీ వూరకుండుము' అని కర్ణుడి తేరున కెదురుగా పోయి (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. 'ఏమిర కర్ణ! భీము నటులేటికి. దిట్టి; తతండు దోలసి 
గ్లేమియు లేక పాలునెడ నెవ్వరు దిట్టిరి నిన్ను గెల్పు సం 
గ్రామములోన దప్పిదము గల్గిన యంతన యింతగర్వ మే 
లా? మును ని న్నెబుంగమె? చలంబున సాత్యకి యిప్లు గెల్వండే? 288 


ప్రతిపదార్థం: ఏమిర కర్లః= ఏరా కర్ణా?; భీమున్‌+అటులు+ఏటికిన్‌ తిట్టితి(వ)= భీముడిని ఆ విధంగా (అవమానకరంగా) ఎందుకు 
తిట్టావు?; అతండు= ఆ భీముడు; తోలన్‌= తరుమగా; సిగ్గు+ఏమియు లేక= ఎంతమాత్రం సిగ్గు లేక; పాజున్‌+ఎడన్‌= పరుగెత్తిన సమయంలో; 
నిన్నున్‌+ఎవ్వరు తిట్టిరి?= నిన్నెవరు తిట్టారు?(అవమానించారు?); సంగ్రామములోనన్‌= యుద్దంలో; గెల్పు= జయం; తప్పిదము కల్లినన్‌= 
యు లు ఠా ళం 
తప్పిపోతే; అంతన్‌+అ= అంతలోనే; ఇంత గర్వము+ఏలా?= ఇంత గర్వమెందుకు?; మును= ఇంతకుముందు; నిన్నున్‌+ఎజుంగమె?= 
నీ సంగతి తెలియనిదా?; చలంబునన్‌= పట్టుదలతో; ఇస్ట= ఈసమయాన; సాత్యకి= సాత్యకి (నిన్ను; గెల్వందే?= జయించలేదా? 


తాత్పర్యం: “ఏరా కర్ణా! భీముడిని ఆ విధంగా ఎందుకు తిట్టావు? అతడు తరిమినపుడు సిగ్గు లేక పరుగెత్తావే! 


అపుడు ని న్నైెవరయినా తిట్టారా? యుద్ధంలో ఓటమి తప్పా? ఇంత గర్వ మెందుకురా! ఇంతకు ముందు నీ 
గురించి తెలియదా? ఇపుడు సాత్యకి నిన్ను గెలువలేదా? 


క. _ గెలుపును నోటమియును నని€ । గలుగవె? యెడపెట్టి యెట్టిఘనులకు నిమైైం 
బలుకుదురే తగువారిం । దులువా! నీకులము గుణము. దో.చెం బ్రజకున్‌. 289 


ప్రతిపదార్థం: తులువా!= తుంటరి!; అనిన్‌= యుద్ధంలో; గెలుపును ఓటమియును= జయాపజయాలు; కలుగవె?= కలుగవా?; 
ఎడ పెట్టి= తొలగించి; ఎట్టి ఘనులకున్‌= ఎంత గొప్పవారైనా; తగువారిన్‌= సాటివారిని; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
పలుకుదురే?= మాటాడుదురా?; నీ కులము= నీ వంశమూ; గుణమున్‌= గుణమూ; ప్రజకున్‌+తోచెన్‌= జనులకు కూడా తెలుసు. 


520 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: యుద్ధంలో ఎంత గొప్పవారికైనా గెలుపోటములు కలుగవా? ఈ వాస్తవాన్ని మరచి ఈ విధంగా 
సాటివారిని మాట్లాడతారా? ఓ తుంటరీ! నీ కులము, గుణం సామాన్య ప్రజలకు కూడా తెలిసివచ్చిందిరా! 


వ. ఇంత వట్టును వెలారింతు నీ మాటలు మఖజివకుండు; మిదియునుం గాక నాయసన్నిధిన ధర్మంబున 
నభిమన్యుని విల్లు దునిమితివి; దానికి నీవు గనుంగొనుచుండ ధర్మప్రకారంబున వృషసేనుని తల దునుము 
దు; మథియు నీతోడంగూడ నప్పు డప్పాపం బాచరించిన వారిని నిన్ను నెట్లు సేసెదనో యటుచూడు' మని 
పలికితటీమిన మనసైన్యంబు లజిముటి నతనిపై(గవిసినందతృమరవిహారంబు దారుణం బయ్యె; మిహిరుండును 
మందరశ్ళ్మి యగుచు వచ్చె; నా సమయంబున సుయోధనుండు రాధేయున కి ట్లనియె. 290 


ప్రతిపదార్హం: ఇంతవట్టును= ఇంతమాత్రం; వెలారింతును= చెపుతాను; ఈ మాటలు= ఈ పలుకులు; మజవక+ఉండుము= 
మరచిపోవద్దు; ఇదియునున్‌+కాక= ఇది మాత్రమే కాదు; నా+అసన్నిధిని= నేను దగ్గర లేనపుడు; అధర్మంబునన్‌= ధర్మానికి 
వ్యతిరేకంగా; అభిమన్యుని విల్లు తునిమితివి= అభిమన్యుడి విల్లు (త్రుంచావు; దానికిన్‌= ఆ పనికై; నీవు కనుంగొనుచుండన్‌= 
నీవు చూస్తూ ఉండగా; ధర్మప్రకారంబునన్‌= ధర్మమార్గంలో (అనగా మోసమునగాకు; వృషసేను తల తునుముదున్‌= వృషసేనుడి 
తలను (త్రుంచుతాను; మజియున్‌ నీతోడన్‌కూడన్‌= ఇంకా నీతో కలసి; అప్పుడు= ఆ సమయాన; ఆ+పాపంబు+ఆచరించిన 
వారిని= ఆ దోషం చేసిన వారినీ; నిన్నున్‌= నిన్ను కూడా; ఎట్టు చేసెదనో= ఏ విధంగా చేస్తానో; అటు చూడుము అని పలికి= 
ఆ విధంగా చూడుమని చెప్పి; తజీమినన్‌= తరుమగా; మనసైన్యంబులు= మనసేనలు; అజటీముటీిన్‌= తొందరగా; అతనిపైన్‌= 
అతడిమీద; కవిసినన్‌= (క్రమ్ముకోగా; తద్‌+సమరవిహారంబు= ఆ యుద్ధగతి; దారుణ ప్రకారంబు+అయ్యెన్‌= భయంకరమైనది; 
మిహిరుండును= సూర్యుడుకూడా; మందరశ్మి అగుచున్‌ వచ్చెన్‌= కాంతిహీనుడుగా అయ్యాడు; ఆ సమయంబునన్‌= ఆ వేళలో; 
సుయోధనుండు= దుర్యోధనుడు; రాధేయునకున్‌+ఇట్టు+అనియెన్‌= కర్షుడితో ఇట్టాఅన్నాడు: 

తాత్పర్యం: నే నంతమాత్రం చెపుతాను. ఈ మాటలు మరచిపోవద్దు. ఇంతే కాదు - నేను లేనపుడు అధర్మంగా, 
న్యాయానికి వ్యతిరేకంగా అభిమన్యుడి విల్లు త్రుంచావు. దానికై నీవు చూస్తూ ఉండగానే ధర్మపద్ధతిలో వృషసేనుడి 
తలను (త్రుంచుతాను. ఇంకా నీతో కలసి ఆ అన్యాయం చేసిన వారి నేవిధంగా చేస్తానో చూడుము” అంటూ 
తరుమగా, మనసేనలు తొందరగా అతడిని [క్రమ్ముకోగా ఆ యుద్ధగతి చాలా భయంకరంగా మారింది. సూర్యుడు 
కూడా కాంతిహీను డయ్యాడు. అపుడు దుర్యోధనుడు కర్షుడితో ఈ విధంగా అన్నాడు: 


విశేషం: అర్జునుడు కర్ణుడితో నేను లేనప్పుడు నా బిడ్డ డయిన అభిమన్యుడిని నీవూ, మరికొందరూ అధర్మంగా చంపారు. నీవు, 
వారూ చూస్తూ ఉండగా ధర్మపద్ధతితో నీ కొడుకయిన వృషసేనుడిని నేను తల (త్రుంచుతాను. దానికి నీ వేమి చేయగలవు?'అని 
హెచ్చరించాడు. 


సీ. _ 'శైనేయుండును భీమసేనుండు నిరుదెస । రా నర్దునుండు సింధురాజు దెసకు 


నేడ్తెజం దథిమెడు నింక నొక్కించుక । ప్రొద్దా(గి పెనంగినం బ్రొద్దు దాను 
నస్తమించెడును నీయట్టి జోదునకు శ । ల్యుండును గురునందనుండు. గృపుండు 
దుశ్మాసనుండు నేను దోడ్పడ నతనికిం। జేయార్పవచ్చునె? చేటుకాల 


ఆ. _ మైనం బ్రతిన వట్టె నంతియ తనతోడి । వార సోదరులును వీరు సనిన 
నేల యెల్ల మనమ యేలుద మిత్తటి |; నలవు6 జలము జూపవలయు నీవు.” 291 


ప్రతిపదార్దం: శ్ర్వేయుండును= సాత్యకీ; భీమసేనుండును= భీముడూ; ఇరుదెస రాన్‌= రెండు ప్రక్కల రాగా (చక్రరక్షకులవలె రాగా); 
అర్జ్హునుండు= అర్జునుడు; సింధురాజుదెసకున్‌= సైంధవుడి దిక్కునకు; ఏడ్తెజన్‌+తటీమెడు= విజ్బంభణంతో తరుముతున్నాడు; ఇంకన్‌ 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 521 


ఒక్కించుక (ప్రొద్దు= ఇంక కొంతసేపు; ఆంగి పెనంగినన్‌= నిలిపి యుద్దంచేస్తే; ప్రొద్దు తాను= సూర్యుడు తానుకూడా; అస్తమించెడును= 
అస్తమిస్తాడు; నీ అట్టి జోదునకున్‌= నీవంటి వీరుడికి; శల్యుండును, గురునందనుండు, కృపుండు, దుళశ్ళాసనుండు, నేను తోడ్పడన్‌= 
శల్యుడు, అశ్చత్చామ, కృపాచార్యుడు, దుశ్చాసనుడూ, నేనూ తోడు కాగా; చేయార్చవచ్చునె?= చేయి కదల్బ సాధ్యమా?; చేటుకాలమైనన్‌ 
ప్రతిన పట్టెన్‌= (తనకు) చెడిపోయే కాలం కాగా శపథం చేశాడు; అంతియ= అంతమాత్రమే; తనతోడి వార సోదరులును= తన 
బంధువులు, సోదరులు; వీరు+చనినన్‌= వీరంతా పోగా; నేల ఎల్లన్‌= రాజ్యమంతటినీ; మనము+అ ఏలుదము= మనమే పాలిద్దాం; 
ఈ+తటిన్‌= ఈ సమయంలో; అలవున్‌= బలమూ; చలమున్‌= పట్టుదలా; నీవు చూపవలయున్‌= నీవు చూపించవలెను. 


తాత్సర్యం: 'సాత్యకీ, భీమసేనుడూ రెండు ప్రక్కల రాగా అర్జునుడు సైంధవు డున్న దిక్కునకు విజ్బంభణంతో సేనను 
తరుముతున్నాడు. ఇంక కొంత సేపు అతడిని ఆపగలమేని సూర్యు డస్తమిస్తాడు. నీవంటి వీరుడికి శల్యుడూ, అశ్వత్థామా, 
కృపాచార్యుడూ, దుశ్చాసనుడూ, నేనూ తోడుకాగా అతడికి చేయి కదిలించటం సాధ్యమా! పోగాలం వచ్చి వా డటువంటి 
(ప్రతిజ్ఞ చేశాడు. వీడితోకూడా వాడి సోదరులు కూడ పోయే వారే. వీరి అనంతరం రాజ్యమంతా మనమే ఏలుదాం. 
-ఈ సమయంలో నీవు ఉపాయమూ, పట్టుదలా చూపించవలయును” (అని దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు). 


వ. అనిన సూతనందనుం డమ్మానవపతి నాలోకించి. 292 
తాత్పర్యం: అనగా కర్టు డారాజును (దుర్యోధనుడిని) చూచి. 


చ. '“అనిలతనూజు బాణముల నంగము లెల్లను జాల నొచ్చెనై 
నను నను మీఅ వచ్చునె? రణంబునం గ్రీడికి మేదినీశు మ 
న్నన గల మేటిబంటు ప్రధనంబున నింతలు సేయ కున్న నొ 
ప్పునె? యనిం బేర్చువా. డ నట భూవర! దైవమ నేర్చు నావుడున్‌. 293 


ప్రతిపదార్హం: భూవర!= ఓ రాజా! (దుర్యోధనా$); అనిల తనూజు బాణములన్‌= భీముడి బాణాలతో; అంగములు+ఎల్లను= 
అవయవాలన్నీ; చాల నొచ్చెన్‌= మిక్కిలి బాధ చెందినవి; ఐనను= అయినప్పటికినీ; (క్రీడికిన్‌= అర్జునుడికి; రణంబునన్‌= యుద్ధంలో ఫి 
ననున్‌ మీఅవచ్చునె?= నన్నతిశయింపవచ్చునా?; (నన్నుమీరవచ్చునా); మేదినీశు= రాజుయొక్క; మన్నన కల మేటిబంటు= ఆదరంగల 
గొప్ప వీరుడు; ప్రథనంబునన్‌= యుద్దంలో; ఇంతలు చేయకున్నన్‌= ఈ మాత్రం చేయనట్లయితే; అటన్‌= అక్కడ; ఒప్పునె?= తగునా?; 
అనిన్‌= యుద్ధంలో; పేర్చువాండన్‌= విజ్బంభించేవాడిని; దైవము+అ నేర్చు= దేవుడికే తెలియును; నావుడున్‌= అనగా. 


తాత్పర్యం: * భీముడి బాణాల తాకిడికి నా ఒడలంతా నొచ్చి ఉన్నది. అంతమాత్రాన అర్జునుడు యుద్ధంలో 
నన్ను మీరగలడా? రాజుగారి ఆదరమున్న మేటిబంటును. ఈ మాత్రం కూడా యుద్ధం నేను చేయకుండటం 
ధర్మమా? యుద్ధంలో విజృంభిస్తాను. ఆ మీద దైవ మున్నాడు.' అని కర్ట్షుడు తన రాజభక్తిని చాటుకొన్నాడు. 
అతడి మాటలు విని (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. _ ఆతండు ప్రీతుం డయ్యె;, నయ్యవసరంబున భీమ సాత్యకి సహాయుం డగు నా సవ్యసాచి గాడు తోడు గల 
యగ్నిదేవుండునుం బోలె దేజరిల్లె; భల్లాది బాణంబులు నీ బలంబులపై నిగిడింప6 జతురంగంబుల 
యవయవంబులు. జామర ఛృత్రకేతుక శకలంబులు. గోదండ గదాదండాది హేతిఖండంబులు. గీడ్పెరసి 
పాలు నెత్తురుటేలులం దెట్టువలు గట్టె; నట్టియెడ దుర్యోధన కర్ణవృషసేన శల్య కృపాశ్వత్థామలు గడంగి 
తమతోడన తజుము జయద్రథుం బిటిందికి. ద్రోచికొని ప్రొద్దులావునం జేవయెక్కి యక్కిరీటిం దాశకి 


522 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తీవ్రశరంబులు పర(గించిన నవి యతం డొక్కొక్కటిం బెక్కుతునియలు సేయం దథిమి యందటు నొక్కున్ముడి 
యొక్కొక్కరుండు పె క్కృమ్ము లమ్మధుసూదన ధనంజయ తనువులం బజపిన నన్నరుం డుజక యొక్కొక్కరినిం 
బెక్కు నారాచంబుల స్రుక్కించి. 294 


ప్రతిపదార్హం: ఆతండు= ఆ దుర్యోధనుడు; ప్రీతుండు+అయ్యెన్‌= సంతోషించాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
భీమ సాత్యకి సహాయుండు+అగు= భీమసాత్యకుల తోడు కలవా డయిన; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; గాడ్పుతోడు కల= 
గాలి సహాయంగా ఉన్న; అగ్నిదేవుండునున్‌+పోలెన్‌= అగ్నిదేవుడి మాదిరిగా; తేజరిల్లైన్‌= వెలిగాడు; భల్దాది బాణంబులు= బల్లెములు 
మొదలయిన బాణాలను; నీ బలంబులపైన్‌ నిగిడింపన్‌= నీ సేనలమీద వేయగా; చతురంగంబుల= నాలుగు విధాలయిన (రథ, 
గజ, తురగ, పదాతుల) సైన్యముల; అవయవంబులు= శరీరంలోని భాగాలు; చామర+ఛత్ర, కేతు, శకలంబులు= (రాచరికమును 
చాటే) వింజామరాలు, గొడుగులు, పతాకాలు - వీటి ముక్కలు; కోదండ= విండ్డు; గదా= గదలు; దండ+ఆది= కర్రలు మొదలైన; 
హేతి= ఆయుధాల యొక్క; ఖండంబులు= ముక్కలు; కీడ్పెరసి= చెడిపోయి; పాణు= ప్రవహిస్తున్న; నెత్తురు+ఏయులన్‌= రక్త 
'ప్రవాహాలలో; తెట్టువలుకట్టెన్‌= గుంపులుగా గుట్టలయినవి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన కర్ణ వృషసేన శల్య 
కృప+అశ్సత్థామలు= వీరందరునూ;కడంగి= పూనుకొని; తమతోడన తజుము= తమతో కలిసి తరుముతూ ఉన్న; 
జయ(ద్రథున్‌+పిటిందికిన్‌ (త్రోచికొని= సైంధవుడిని తమవెనుకకు (త్రోసికొని; ప్రొద్దులావునన్‌= (ప్రొద్దు అధికం అయినందు వలన; 
చేవ ఎక్కి= ధైర్యం ఎక్కువై; ఆ+కిరీటిన్‌+తాంకి= ఆ అర్జునుడిని ఎదుర్కొని; తీవ్రశరంబులు= వాడి బాణాలు వేయగా; అవి= 
ఆ బాణాలను; అతండు= అర్జునుడు; ఒక్కొక్కటిం= ఒక్కొక్కదానిని; పెక్కుతునియలు చేయన్‌= అనేకములైన ముక్కలు 
చేయగా; తజిమి= తరుముకొని; అందబున్‌= ఆ వీరులందరును; ఒక్కుమ్మడి= ఒక గుంపుగా; ఒక్కొక్కరుండు= ఒక డొక్కడే; 
పెక్కు+అమ్ములు= అనేక బాణాలను; ఆ+మధుసూదన, ధనంజయ తనువులన్‌= ఆ శ్రీకృష్ణార్దునుల శరీరాలలో;పజపినన్‌= 
వ్యాపింపజేయగా (చొప్పించగా); ఆ+నరుండు= ఆ అర్జునుడు; ఉజక= లెక్కించక; ఒక్కొక్కరిని= ఒకరొకరిని; పెక్కు 
నారాచంబులన్‌= అనేకము లయిన వాడి బాణాలతో; (స్రుక్కించి= మూర్చిల్లజేసి. 

తాత్పర్యం: ఆ దుర్యోధనుడు సంతోషించాడు. భీముడు, సాత్యకి తోడు రాగా అర్జునుడు, గాలి తోడైన అన్షిదేవుడి 
మాదిరిగా వెలుగుతూ, బల్లెములు, బాణాలూ నీ సేనమీద గుప్పించగా,చతురంగ అవయవాలు చామరమునూ 
గొడుగునూ పతాకాలనూ ముక్కలు, విండ్లూ గదలూ మొదలైన ఆయుధాలు ముక్కలు సొగసు బాసి నెత్తురుటేరుల 
ప్రవాహంలో కుప్పలు గట్టి తేలాడయి. దుర్యోధనుడు కర్ణవృషసేన శల్య కృపాశ్వత్భామలు పూనికతో తమతోకూడా 
శత్రు సైన్యాల తరుముకొని వచ్చే సైంధవుడిని వెనుకకు నెట్టి, (ప్రొద్దు ఎక్కువ కావటం వల్ల ధైర్యం ఎక్కువై 
ఆ అర్జునుడిని ఎదుర్కొని వాడి బాణాలు వేశారు. వాటిని ఆత డొక్కొక్క దానిని ముక్కలు చేశాడు. అందరూ 
గుంపుగా ఒకేమారు విడిగా ఒక్కొక్కడు అనేక బాణాలు ఆ కృష్ణార్జునుల శరీరాలలో (గ్రుచ్చుకొనేటట్టువేశారు. 
ఆ అర్జునుడు లెక్కసేయక, ఒక్కొక్కరిని పెక్కు వాడి బాణాలతో మూర్చిల్లజేశాడు. 


కరార్తునుల ద్వంద్వ యుదము (సం.7-120) 
జ ఠా 


క. _ సింధుపతిదెసకు మదవ । త్సింధురగతి. గవియం జూచి థీరోద్దతిం గో 
పాంధమతి నడ్డపడియె వ। సుంధర గ్రక్కదల సూతసూనుం డధిపా! 295 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! సింధుపతి దెసకున్‌= సింధుదేశపు రాజుదిక్కుకు (సైంధవుడి దిక్కుకు); మదవత్‌+సింధురగతిన్‌= 
మదపుటేనుగు మాదిరిగా; కవియన్‌+చూచి= క్రమ్ముకొన చూచి; ధీరోద్దతిన్‌= ధైర్యాతిశయంతో; కోప+అంధమతిన్‌= కోపం వలన 
(గ్రుడ్డిదైన మనస్సుతో; వసుంధర= భూమి; [గ్రక్కదలన్‌= అదరగా; సూతసూనుండు= కర్షుడు; అడ్డపడియెన్‌= అడ్డంగా వచ్చాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 523 


తాత్పర్యం: ఓ రాజా! (ధృతరాష్ట్ర?) సైంధవు డున్న దిక్కునకు మదపుటేనుగువలె అర్జునుడు దూకగా చూచి, 
దర్సాతిశయంతో, కోపం పెల్టుబుకగా (గ్రుడ్డిదైనమనస్సుతో భూమి అదరగా కర్టు డడ్డుపడ్డాడు. 


వ. అప్పుడు. 296 
తాత్పర్యం: ఆ సమయంలో. 


ఆ. పదియు నేను నిశిత బాణంబు లర్జును€ । డనిలనందనుండు శినివరుండు 
మూండు మూండు మెటుంగు వాండి తూపులు మేను । గాడ నేయ నొచ్చి కర్ణుం డలిగి. 297 


ప్రతిపదార్థం: పదియునేను= పదునైదు; నిశిత బాణంబులు= వాడిబాణాలు; అర్జునుండు= అర్జునుడును; అనిలనందనుండు= 
భీముడు; శినివరుండు= సాత్యకి; మూండు మూండు= మూడేసి; మెజు.గు వాండితూపులన్‌= మెరిసే వాడిబాణాలను; మేను కాండన్‌= 
ఒంటిలో నాటుకొనేటట్టు; ఏయన్‌= కొట్టగా; నొచ్చి= బాధపడి; కర్షుండు+అలిగి= కర్టుడు కోపించి. 


తాత్పర్యం: పదిహేను వాడి బాణాలు అర్జునుడును, భీమ సాత్యకులు మూడేసి వాడి బాణాలు ఒంటిలో 
(గ్రుచ్చుకొనేటట్టు వేయగా, కర్టుడు కోపించి. 


క. _ అజువది యజువదియమ్ముల । నెఅకులు నోనాడ నేసి నిలిపి తన రయం 
బెటింగించె మువ్వురకు న । త్తెజిం గద్భుతరసమువెల్లి. దేల్చె జనములన్‌. 298 


ప్రతిపదార్థం: అజువది+అయువది అమ్ములన్‌= అరవై అరవైగా బాణాలతో; నెజంకులు నోనాడన్‌= మర్మాలు నొవ్వగా; ఏసి= 
కొట్టి; నిలిపి= ఆపి; మువ్వురకున్‌= అర్జున, భీమ, సాత్యకులు ముగ్గురికి; తన రయంబు= తనవేగమును(బాణాలు వేయుటలోని 
వేగమును); ఎటి.గించెన్‌= తెలిపాడు; ఆ+తెజంగు= ఆ పద్దతి; జనములన్‌= చూచే జనాలను; అద్భుతరసము= ఆశ్చర్య రసం; 
వెల్లిన్‌+తేల్చెన్‌= వెల్లువలో తేల్చింది. 


తాత్సర్యం: (కర్షుడు) అరువది అరువది బాణాలతో ఆయువు పట్టునొచ్చేటట్టుకొట్టి, తన వేగాన్ని తెలియజేశాడు. 
అది చూచేవారి నంతా అద్భుతరస ప్రవాహంలో ముంచింది. 


ఆ. నరుండు నూటు తీవ్రశరముల నయ్యోధ । వరుని తనువు రక్తవారి. దోంప 
నాతం దట్టి నూటు లై దడరించె న । వ్వేగమునకు రోష వివశు6 డగుచు. 299 


ప్రతిపదార్హం: నరుండు= అర్జునుడు; నూజు తీ(వ్రశరములన్‌= నూయి వాడి బాణాలతో; ఆ+యోధవరుని తనువు= ఆ వీరవరుని 
ఒడలు;రక్తవారిన్‌+తోయన్‌= నెత్తుటిలో కానరాగా; ఆతండు= ఆ కర్టుడు; అట్టి నూజులు= ఆ విధమైన నూరులు; 
ఐదు+అడరించెన్‌= అయిదింటిని వేశాడు (అనగా అయిదు నూరు బాణాలను వేశాడు); ఆ+వేగమునకున్‌= ఆ తీవ్రతకు; 
రోషవివశుండు+అగుచున్‌= కోపంతో పరవశుడౌతూ. 


తాత్పర్యం: అర్జునుడు నూరు వాడి బాణాలతో కొట్టి, ఆ వీరశ్రేష్టుడి శరీరాన్ని నెత్తుటితో తడిసి కనుపించేటట్టుగా 
చేశాడు. ఆ కర్ట్షుడు అటువంటివి అయిదు నూర్ల బాణాలను వేశాడు. ఆ వేగానికి అర్జునుడు కోపంతో వివశుడవుతూ. 


క. ఆ విజయుండు గర్జుని విలు । వావిరి. దునుమాడి విపుల వక్షము నవ బా 
ణావిద్దము సేసి యతని । జీవము గొనునట్టి ఘన విశిఖ మేసె వడిన్‌. 300 


524 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఆ విజయుండు= ఆ అర్జునుడు; కర్ణుని విలు= కర్టుడి వింటిని; వావిరి= వెంటనే; తునుమాడి= (త్రుంచివేసి; 
విపుల వక్షము= వెడద అయిన గుండెను; నవబాణ= తొమ్మిది బాణాలతో; ఆవిద్దము చేసి= తొలిచి; అతని= ఆ కర్టుడి; జీవము 
కొనునట్టి= [ప్రాణం తీసేటటువంటి; ఘనవిశిఖము= గొప్ప బాణాన్ని; వడిన్‌= త్వరగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: ఆ అర్జునుడు వేగంగా కర్ణుడి విల్దు (త్రుంచివేశాడు. తొమ్మిది బాణాలతో విశాలమయిన అతడి 
గుండెను తొలిచాడు. ఆతడి ప్రాణాలను తోడే వాడిబాణంతో కొట్టాడు. 


వ. అది అర్ధచంద్ర సాయకంబున నశ్వత్భామ త్రుంచె; నంతం గాంచన భాసితంబగు శరాసనంబు గొనిరాధేయుండు 
రయంబున వీవ్రశరంబులు వరంగింప నర్హునుండు 'నిలునిలు కర్ణ! యర్హును నెబుంగవే?యనుచు ననేక 
చండకాండంబులం గప్పినం గర్జుండు 'నిలునిలు మర్దున! కర్టు నెజంగవే” యనుచు నతని బహుపటు 
ప్రదరంబులం బొదివె; న ట్లయ్యిరువురు నొండొరుల కదృశ్యమూర్తులై సుర లగ్గింపంబోరుచుండం గౌరవపతి 
తన వారి నెలుంగెత్తి కర్టునకు. దోడ్పడుం డని పనిచె; నక్కొలందికిం గిరీటి కోపాటోపంబున. 301 


ప్రతిపదార్థం: అది= ఆ బాణమును; అర్హచంద్ర సాయకంబునన్‌= అర్హచంద్రాకారంలో ఉన్న బాణంతో; అశ్చత్హామ త్రుంచెన్‌= 
అశ్వత్ధామ త్రుంచివేశాడు; అంతన్‌= ఆ మీదట; కాంచన భాసితంబు+అగు= బంగారు వన్నె గల; శరాసనంబుకొని= విల్లును 
తీసికొని; రాధేయుండు= కర్షుడు; రయంబునన్‌= వేగంగా; తీవ్రశరంబులు పరంగింపన్‌= వాడి బాణాలు వేయగా; అర్జ్హునుండు= 
అర్జునుడు; నిలు నిలు కర్ష!= ఆగు మాగుము కర్ష!; అర్జునున్‌+ఎయుంగవే?= అర్జునుడిని తెలియవా?; అనుచున్‌= అంటూ; 
అనేక చండ కాండంబులన్‌ కప్పినన్‌= మిక్కిలి తీవ్రమైన బాణాలతో కప్పగా; కర్టుండు= కర్షుడు; నిలు నిలుము+అర్జ్హున!= 
ఓ అర్జునా! ఆగుమాగుము; కర్ణున్‌+ఎయింగవే?= కర్షుడిని తెలియవా?; అనుచున్‌= అంటూ; అతనిన్‌= ఆ అర్జునుడిని; పటు= 
తీవ్రమైన; (ప్రదరంబులన్‌= బాణాలతో; పొదివెన్‌= కప్పాడు; అట్టు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా ఆ ఇద్దరూ; ఒండొరులకున్‌= 
ఒకరికొకరు; అదృశ్యమూర్తులు+ఐ= కానరాకుండా; సురలు+అగ్గింపన్‌= దేవతలు కీర్తించగా; పోరుచుండన్‌= యుద్దం 
చేస్తుండగా; కౌరవపతి= దుర్యోధనుడు; తనవారిన్‌= తన సైనికులను; ఎలుంగు+ఎత్తి= పెద్ద గొంతుతో; 
కర్ణునకున్‌+తోడ్పడుండు+అని పనిచెన్‌= సహాయపడండని పంపాడు; ఆ+కొలందికిన్‌= ఆ పరిమితికి; కిరీటి= అర్జునుడు; 
కోప+ఆటోపంబునన్‌= కోపంతోడి విజంభణంతో. 


తాత్పర్యం: ఆ (అర్జునుడి) బాణాన్ని అశ్వత్భామ అర్హచంద్రాకారం గల బాణంతో త్రుంచాడు. ఆ మీద బంగారురంగు 
విల్టు తీసికొని కర్షుడు వేగంగా వాడి బాణాలను వేయగా, అర్జునుడు 'కర్ణా! ఆగాగు' మంటూ “అర్జును నెరుంగవా? 
అని తీవ్రబాణాలు వేసి కప్పాడు. దానికి కర్షుడు 'అర్జునా! నిలునిలు'మంటూ, 'కర్టుడిని గూర్చి నీకు తెలియదా?” 
అంటూ తీవ్రమయిన బాణాలతో అర్జునుడిని కప్పాడు. ఒకరి కొకరు అగుపడకుండా ఆ ఇద్దరూ చేసే యుద్దం 
దేవతలు పొగడే విధంగా సాగింది. అపుడు దుర్యోధనుడు తన సైనికులను ఎలుగెత్తి పిలుస్తూ కర్టుడికి 
తోడ్పడవలసిందిగా పంపాడు. ఆ పనికి అర్జునుడు కోపాటోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 

మ. తురగవ్రాతము. గూూల్చి, సూతు తనువుం దున్మాడి, విద్వేషి భీ 

కర నారాచపరంపరానిహతి నంగం బార్తి నొందింపనా 


తురు€ డై కర్టుండు దర్వహీను డగుడున్‌ ద్రోణాత్మజుం డెయ్రి యా 
త్మరథస్థుండుగం జేసి యేసె విజయున్‌ మద్రేశుండుం దోడ్పడన్‌. 302 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 525 


ప్రతిపదార్దం: (అర్జునుడు కోపాటోపంతో) తురగవ్రాతమున్‌+కూల్చి= (కర్చుడి) గుర్రాలను పడగొట్టి; సూతు తనువున్‌+తున్మాడి= 
సారథి శరీరాన్ని త్రుంచి; విద్వేషిన్‌= శత్రువును (కర్ణుడిని); భీకర= భయంకరమైన; నారాచపరంపరా నిహతిన్‌= వాడి బాణాల 
మొత్తంతో కొట్టటంచేత; అంగంబు= ఒడలిని; ఆర్తిన్‌+ఒందింపన్‌= బాధపెట్టగా; ఆతురుండు+ఐ కర్షుండు= బాధపడినవాడై కర్షుడు; 
దరహీనుండు+అగుడున్‌= గర్వాన్ని పోగొట్టుకొన్నవాడు కాగా; ద్రోాణ+ఆత్మజుండు= అశ్వత్థామ; ఎయ్రి= సహాయపడి (ఆదుకొని); 
ఆత్మరథస్టుండుగన్‌+చేసి= తన రథంమీద ఉండేటట్టుగా చేసి; మద్ర+ఈశుండున్‌ తోడ్పడన్‌= శల్యుడు కూడా తోడ్పడగా; 
విజయున్‌= అర్జునుడిని; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: కర్షుడి గుర్రాలను పడగొట్టి, సారథిని చంపి, భయంకరమైన బాణాలతో మోది, శరీరాన్ని బాధపెట్టగా 
గర్వహీనుడై కర్షుడు బాధపడ్డాడు. అపు డశ్వత్థామ ఆదుకొని, తన రథం మీదకి ఎక్కించుకొని, శల్యుడు 
సహాయపడగా అర్జునుడిని బాణాలతో కొట్టాడు. 
తే. _కృపుండు వృషసేనుండును వారికెడన కూడి । పార్టు తనువున దూపులు వజపి; రట్లు 

పొదువు నలువుర పిజుందను బొంచి సింధు । వరుండు నిగిడించె నమ్ములు నరుని మీ6ద. 303 
ప్రతిపదార్థం: కృపుండు= కృపాచార్యుడు; వృషసేనుండును= వృషసనుడు (కర్ణుడి కొడుకు); వారి కెడన కూడి= వారి ప్రక్కనే 
(శల్యాశ్వత్హామల ప్రక్కనే) చేరి; పార్టు తనువునన్‌= అర్జునుడి ఒంటిమీద; తూపులు= బాణాలను; పజుపిరి= ప్రయోగించారు 
(గుప్పించారు); అట్టు= ఆ విధంగావవాదువుల (క్రమ్ముకొన్న; నలువుర పిబు6ందను= నలుగురి వెనుక; పొంచి= దాగి; సింధువరుండు= 
సైంధవుడు; నరునిమీందన్‌= అర్జునుడి మీద; అమ్ములు నిగిడించెన్‌= బాణాలు వేశాడు. 
తాత్పర్యం: కృపాచార్యుడు, వృషసేనుడు శల్యాశ్వత్థామల ప్రక్కకు చేరి, అర్జునుడి శరీరం మీద బాణాలు వేశారు. 
వారి నల్వుర వెనుక దాగికొని సైంధవుడు కూడ అర్జునుడి మీద బాణాలు వేశాడు. 
క. గురుతనయ ప్రముఖ రథిక | వరుల భుజావిక్రమంబు వారించుచు ని 

ర్థరరోషమునం బార్జుండు । శరంబు లభిముథటి నిగిడ్దె సైంధవుమీందన్‌. 304 
ప్రతిపదార్థం: గురుతనయ ప్రముఖ= అశ్వత్సామ మొదలగు మొనగాం(డైన; రథికవరుల= సైనిక (శ్రేష్టుల; భుజావి[క్రమంబు= 
భుజబలాన్ని; వారించుచున్‌= అడ్డుకొంటూ; నిర్భరరోషమునన్‌= ఎక్కువయిన కోపంతో; పార్థండు= అర్జునుడు; శరంబులన్‌= 
బాణాలను; అతటిముటీ= విస్తారంగా; సైంధవుమీందన్‌= సైంధవుడిపైన; నిగిడ్బెన్‌= వేశాడు. 
తాత్పర్యం: అశ్వత్భామాది రథికశ్రేష్టుల భుజవిక్రమమును అడ్డుకొంటూ ఎక్కువ కోపంతో అర్జునుడు సైంధవుడి 
మీద బాణాలను వేశాడు. 


వ ఆసమయంబునసుయోధనుండుసేనలకుం జేయి వీచిన నొక్కున్ముడిం గవ్వడింగదిసి వివిధ హేతివ్రాతంబులు 
మేన నించి నొంచిన గలంక లేక కడంగి. 305 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; సుయోధనుండు= దుర్యోధనుడు; సేనలకున్‌= తన సైనికులకు; చేయి వీచినన్‌= 
చేయి ఊపగా (సైగ చేయగా); ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్క గుంపుగా; కవ్వడి కదిసి= అర్జునుడిని తాకి; వివిధ హేతివ్రాతంబులు= 
నానా విధ ఆయుధ సమూహాలు; మేన నించి= అతడి శరీరం నిండా నింపి; నొంచినన్‌= నొప్పించగా; కలంక లేక కడంగి= 
చీకాకు పడకుండా పూనుకొని. 


526 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేసిన సమయంలో దుర్యోధనుడు తన సేవలకు చేయి ఊపగా 
వా రొక్కగుంపుగా అర్జునుడిని క్రమ్ముకొని, అనేక విధాలైన ఆయుధాలతో అతడి ఒడలిని నొప్పించారు. అయినా 
అర్జునుడు చీకాకు పడకుండా ప్రయత్నంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _ గాండీవంబు గుణంబు ఘఫోరరవ మాకాశంబునం బర్వ వే 
దండస్యందన ఘోటకంబులు మహాస్త్ర క్రూరపాతంబుల 
స్టండీభూతములున్‌ విదారితములు న్లగ్నంబులుం గా సము 
ద్దండుం డై యడరం గలంగి పజచెన్‌ తత్సైన్యసంతానముల్‌. 306 


ప్రతిపదార్థం: గాండీవంబు గుణంబు= గాండీవంయొక్క అల్లెత్రాటి; ఘోరరవము= భయాన్ని కలిగించే శబ్దం; ఆకాశంబునన్‌+పర్వన్‌= 
ఆకాశమంతా వ్యాపించగా; వేదండస్యందన= ఏనుగులూ, రథాలూ; ఘోటకంబులు= గుర్రాలూ; మహా+అ'స్త= గొప్ప అ(స్త్రముల; 
'కూరపాతంబులన్‌= భయంకరంగా మీదపడటం వలన; తత్పైన్యసంతానముల్‌= ఆ సేనల సమూహాలు; ఖండీభూతములున్‌= 
ముక్కలుగా నయినవీ; విదారితములున్‌= ఖండితములయినవీ; భస్నంబులున్‌+కాన్‌= విరిగినవీకాగా; సముద్దండుండు+ఐ= 
మించినవాడై; అడరన్‌= విజ్బంభించగా; కలంగి= సంక్షోభం పొంది; పజచెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: గాండీవానికుండే అల్లెత్రాటి టంకార శబ్దం ఆకాశం అంతా వ్యాపించగా, ఏనుగులు రథాలు గు(ర్రాలు 
భయంకరమయిన బాణాలతాకిడికి ముక్కలుగా చీల్చ్బబడినవీ, భన్నమయినవీ కాగా, అర్జునుడి విజంభణకు 
ఆ సేనల సమూహాలు సంక్షోభంచెంది పారిపోయాయి. 


న. ఇట్లు ప్రచండమూర్తియై మధ్యందిన మార్తాండుండునుం బోలె వెలింగి వివ్వచ్చుండు వియ్యచ్చరుల 
కచ్చెరువందించె; వెండియు దొరలందజు నొక్కటం దజుమ నతం డదల్సి యమ్ముల వెల్లిం దేల్చి తెరల్చి 
దీప్తబాణపాత పూర్వకంబుగా జయద్రథునకుం గవిసిన నమ్మహారథుండు. 307 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రచండమూర్తి ఐ= భయాన్ని కలిగించే ఆకారం కలవాడై; మధ్యందిన= మట్టమధ్యాహ్నంలోని; 
మార్తాండుండునున్‌+పోలెన్‌= సూర్యుడి మాదిరిగా; వెలింగి= (ప్రకాశించి; వివృచ్చుండు= అర్జునుడు; వియత్‌+చరులకున్‌= 
ఆకాశంలో తిరిగేవారికి (దేవతలకు); అచ్చెరువు+అందించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించాడు; వెండియున్‌= ఇంకను; దొరలందజును= 
సేనానులందరూ; ఒక్కటన్‌= ఒక్కటిగా; తజణుమన్‌= మూకుమ్మడిగా తరుమగా; అతండు= ఆ అర్జునుడు; అదల్సి= అదరగొట్టి; 
అమ్ములవెల్లిన్‌+తేల్ళి= బాణప్రవాహంలో తేలజేసి; తెరల్ఫి= తొలగించి; దీప్త= వెలుగుతూ ఉన్న (వేడిగల); బాణపాతపూర్వకంబుగాన్‌= 
బాణాలను వేస్తూ; జయ(ద్రభునకున్‌= సైంధవుడిమీదకు; కవిసినన్‌= దూకగా; ఆ+మహారథుండు= ఆ గొప్ప రథికుడయిన 
సైంధవుడు. 


తాత్పర్యం: -ఈ విధంగా భయంకరమూర్తి అయి, మట్టమధ్యాహ్నపు సూర్యుడివలె మండుతూ అర్జునుడు 
ఆకాశచారులను ఆశ్చర్యపరచాడు. ఆ సేనానులందరూ మూకుమ్మడిగా తరుముకొని రాగా, వారి నదల్సి 
బాణాలవెల్లువలో తేల్చి తరిమి, మండే బాణాలతో సైంధవుడి మీదకు దూకాడు. ఆ మహారథుడైన సైంధవుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ పోవక హయకేతన గాం । దీవములం బార్జుమైం గడింది వడిన్‌ సై 
న్యావళియు దేవతలు నా । నా విధముల. బొగడ నాంటె నారాచంబుల్‌. 308 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 527 


ప్రతిపదార్థం: (సైంధవుడు) పోవక= పరుగెత్తిపోకుండా; హయః= గుర్రాలను; కేతన= జెండాను; గాండీవములన్‌= (అర్జునుడి 
విల్లయిన) గాండీవాన్ని; పార్థుమైన్‌= అర్జునుడి ఒంటిమీద; కడింది వడిన్‌= మిక్కిలి వేగంగా; సైన్యావళియున్‌= సేనా సమూహమూ; 
దేవతలు= దేవతలూ; నానావిధములన్‌+పొగడన్‌= అనేక రకాలుగా కీర్తించగా; నారాచంబుల్‌= వాడి బాణాలను; నాంటెన్‌= నాటాడు. 
తాత్పర్యం: (సైంధవుడు) పరుగెత్తిపోకుండా గుర్రాల మీద, జెండా మీద, గాండీవం మీద అర్జునుడి శరీరం మీద, 
'సేనలమీద దేవతలంతా అనేక విధాల పొగడగా వాడి బాణాలు నాటాడు. 


క. విజయుం డతని వరాహ । ధ్వజమును సారథిశిరంబు నొక్కట న 

క్కజముగ6 బడవేసిన నీ । ప్రజ తామరపాకు నీటి భంగిం దల(3న్‌. 309 
ప్రతిపదార్థం: విజయుండు= అర్జునుడు; అతని= ఆ సైంధవుడి; వరాహధ్వజమును= వరాహం (పంది) గుర్తుగా గల కేతనాన్ని; 
సారథిశిరంబు= సూతుడి తలను; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; ఒక్కటన్‌= ఒక్కటిగా; పడవేసినన్‌= పడగొట్టగా; నీ ప్రజ= నీ 
జనం; తామరపాకు నీటి భంగినన్‌= తామరాకుమీది నీరు మాదిరి; తలథతెన్‌= కదలాడింది. (ఊగి). 
తాత్పర్యం: అర్జును డా సైంధవుడి వరాహ కేతనాన్ని, సూతుడి తలను ఒకేసారి ఆశ్చర్యంగా నేల పడగొట్టాడు. 
అది చూచిన నీ సేన తామరాకుమీది నీరు మాదిరిగా భయంతో వణకిపోయింది. 


విశేషం: అలంకారం ఉపమ. 


క. _ ప్రాణములు గలుగు నంతకు. । ద్రాణపరాయణత నీదు రథికోత్తము ల 
క్షీణజవమునం బ్రసారిత । బాణు లగుచు నతని కడ్డపడిరి నరేంద్రా! 310 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! (ధృతరా[ష్ర్రా?; ప్రాణములు కలుగునంతకున్‌= (ప్రాణాలు ఉన్నంత దాకా; త్రాణపరాయణతన్‌= 
కాపాడే ఆశతో; నీదు రథికోత్తములు= నీ సైనికోత్తములు; అక్షీణ జవమునన్‌= తగ్గని వేగంతో; ప్రసారిత= వేయబడిన; 
బాణులు+అగుచున్‌= బాణాలు కలవారుగా; అగుచున్‌= అవుతూ; అతనికిన్‌= ఆ సైంధవుడికి; అడ్డపడిరి= అడ్డం పడ్డారు (ఆదుకొన్నారు). 


తాత్పర్యం: ఓ రాజా! నీ సేనానులు ప్రాణాలున్నంతదాకా తరుగని శక్తితో అతడిని కాపాడే పట్టుదలతో బాణాలు 
ప్రయోగిస్తూ అడ్డుపడ్డారు. 
వ. ఇవ్విధంబునం గృపాశ్వత్భ్థామ శల్య వృషసేనులు దెంపు సేసి సైంధవున కద్దం బైనం జూచి యా సవ్యసాచి 
యతని. దెగ6 జూడ నెడ గానక యవుడు గఅచుచు. బ్రొద్దుదిక్కు గనుంగొనినం గేశవుం డిట్లనియె.31 1 
ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= పైన చెప్పిన విధంగా; కృప+ అశ్వత్థామ శల్య వృషసేనులు= ఈ పేర్టు కలవారు; తెంపు చేసి= 
సాహసం చేసి; సైంధవునకున్‌+అడ్డంబు+ఐనన్‌= సైంధవుడికి అడ్డమై రాగా; చూచి= చూచినవాడై; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; 
అతనిన్‌+తెగన్‌+చూడన్‌= ఆ సైంధవుడిని చంపటానికి; ఎడ కానక= అవకాశం తెలియక; అవుడు కజణచుచున్‌= తన పెదవిని 
పంటితో నొక్కుతూ (కోపంతో చేసే పని); ప్రొద్దుదిక్కు= సూర్యుడి వైపు; కనుంగొనినన్‌= చూడగా; కేశవుండు+ఇట్టు+అనియెన్‌= 
కృష్ణుడు ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా కృపాశ్వత్హామ శల్య వృషసేనులు సాహసంతో సైంధవుడి కాపాడటానికి అడ్డంగా (అర్జునుడి 
దెబ్బ తగులకుండా) నిలబడగా, ఆ అర్జునుడు సైంధవుడిని చంపేదారి తోచక, కోపంతో పెదవి నొక్కుకుంటూ 
సూర్యుడి దిక్కు చూడగా, కృష్ణుడు ఇట్టా అన్నాడు. 


528 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆ.  'చక్కం. జలము పెనంగ6 జన దింక నినుడు ప । శ్రిమధరాధరంబు సేరం బోయె; 
దీని కొక యుపాయ మేను గల్పించెద. । దానంజేసికాని దాయ వడండు. 312 


ప్రతిపదార్హం: చక్కన్‌= సరిగా (న్యాయంగా); చలము= మత్ప్సరంతో (పట్టుదలతో); పెనంగన్‌= పోట్టాడగా; ఇంకన్‌= ఇకమీద; 
చనదు= పనికారాదు; ఇనుండు= సూర్యుడు; పశ్చిమధరాధరంబు= పడమటికొండను; చేరన్‌+పోయెన్‌= చేరబోతున్నాడు; దీనికిన్‌= 
ఈ పనికి (అనగా ఈ పెనుగులాటకు); ఒక ఉపాయము= ఒక మార్గాన్ని; ఏను కల్పించెదన్‌= నేను ఏర్పరుస్తాను; దానన్‌+చేసి 
కాని= దానితోకాని (ఆ ఉపాయంవలన కాని); దాయః= విరోధి; పడండు= పడిపోడు (చనిపోడు). 


తాత్సర్యం: ' సూటిగ పట్టుదలతో పెనగులాట ఇకమీద పనికిరాదు. సూర్యుడు పడమటి కొండను చేరబోతున్నాడు. 
దీనికి ఒక ఉపాయాన్ని నేను చూపిస్తాను. దానితోగాని శత్రువు పడిపోడు. 


విశేషం: సూర్యు డస్తాద్రికి చేరుతున్నాడు. అదే జరిగితే అర్జునుడి ప్రతిజ్ఞ భంగమవుతుంది. కనుక సరి అయిన మార్గంలో గాక, 
నేను చెప్పే ఉపాయంతో శత్రువును పడగొట్టాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. ఇది ఒక యుద్ధ తంత్రం. 


వ. అది యెయ్యది యంటేని. 313 
తాత్పర్యం: ఆ ఉపాయ మేమంటే. 


క. _. ఇనమండలంబు మజువడ । నొనరించెద6 దమము పాండవోత్తమ! యది గ్రుం 
కిన చంద మైన సైంధవు€.। డును గౌరవ యోధులుం గడుం బ్రమదమునన్‌. 314 


ప్రతిపదార్హం: పాండవ+ఉత్తమ!= పాండవులలో (శ్రేష్పుడా! (ఓ అర్జునా; ఇనమండలంబున్‌= సూర్యమండలాన్ని; మణువడన్‌= 
మరుగుపడేటట్టు (కనపడకుండా); తమము= చీకటి; ఒనరించెదన్‌= చేస్తాను; అది [క్రుంకిన చందము+ఐనన్‌= (ఆ చీకటి) 
సూర్యుడు అస్తమించిన విధం కాగా; సైంధవుండును= సైంధవుడునూ; కౌరవయోధులున్‌= కురు సేనావీరులునూ; కడున్‌ 
'ప్రమదమునన్‌= మిక్కిలి సంతోషంతో. 


తాత్పర్యం: ఓ పాండవోత్తమా! సూర్యమండలాన్ని మరుగుపడేటట్టుగా చీకటిని కలిగిస్తాను. అది సూర్యుడు 
అస్తమించిన విధం కాగా సైంధవుడూ మిగిలిన కౌరవవీరులూ చాలా సంతోషంతో. 


వ. _ ప్రతిజ్లా భంగ మయ్యె నని కయ్యంబుకడంక దక్కి విచ్చలవిడి నొండొరుల మెచ్చుచు బొంగి చెలంగుదు; 
జ ఇ లు ఇలు 
రప్పుడు నీవూన్మి దీర్దికొమ్మని పలికినం బరాక్రనుంబు సవ్యాజం బయ్యె నని మనోవ్యథంజెందు సవ్యసాచిం 
గనుంగొనుచు నమ్మాధవుండు మాయాతిమిరంబున. దిమిరవైరిం గప్పిన. 315 


ప్రతిపదార్దం: ప్రతిజ్ఞా భంగంబు+అయ్యెన్‌+అని= శపథం విఫల మైనదని; కయ్యంబు కడంకన్‌= యుద్ద ప్రయత్నాన్ని; 
తక్కి= మానుకొని; విచ్చలవిడిన్‌= యథేచ్చగా (ఇష్టం వచ్చినట్టుగా -హద్దు లేకుండా); ఒండొరులన్‌ మెచ్చుచున్‌= ఒకరినొకరు 
మెచ్చుకొంటూ (తమ ప్రయత్నం వలన అర్జునుడి ప్రతిజ్ఞ భంగమైనదని); పొంగి= సంతోషించి; చెలంగుదురు= తిరుగుతారు; 
అప్పుడు= ఆ సమయాన; నీ పూన్కి= నీ ప్రతిన; తీర్చుకొమ్ము= నెరవేర్చుకొమ్ము; అని= అంటూ; పలికినన్‌= చెప్పగా; 
పరాక్రమంబు= శత్రువును జయించటం; సవ్యాజంబు= నెపంతో కూడినది; అయ్యెన్‌+అని= అయిన దని; మనోవ్యథన్‌+చెందు= 
మనసులో బాధపడుతూ ఉన్న; సవ్యసాచిన్‌+కనుంగొనుచున్‌= అర్జునుడిని చూస్తూ; ఆ+మాధవుండు= ఆ కృష్ణుడు; 
మాయాతిమిరంబునన్‌= మోసపు చీకటితో; తిమిరవైరిన్‌= సూర్యుడిని (చీకటికి విరోధి); కప్పినన్‌= కప్పివేయగా. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 529 


తాత్పర్యం: ప్రతిన భంగమైనదని యుద్ధ ప్రయత్నం మాని, కౌరవవీరులు తమలోతాము ఒకరినొకరు 
మెచ్చుకొంటూ సంతోషంతో తిరుగుతారు. అపుడు నీ ప్రతిన తీర్చికొమ్ము' అని చెప్పగా శత్రువును జయించటానికి 
ఒక్క మిష కావలసి వచ్చిందని (ఉపాయం కావలసి వచ్చిందని) చీకాకుపడే అర్జునుడిని చూస్తూ, శ్రీకృష్ణుడు 
మాయ చీకటిని కలిగించి సూర్యుడిని కప్పివేయగా. 


క. అది రవి గ్రుంకుటగా. గొని | మద మెసకంబెస6గ నార్హి మన సైన్యంబుల్‌ 
వొదలె. దల యెత్తి హర్షా। స్పదమతి సింధుపతి యపుడు పడమర సూచిెన్‌. 316 


ప్రతిపదార్థం: అది= ఆ చీకటి; రవి= సూర్యుడు; క్రుంకుట కాన్‌= అస్తమించటంగా; కొని= తలచికొని; మన సైన్యంబుల్‌= 
మన సేనలు; మదము= గర్వం; ఎసకం బెసంగన్‌= ఎక్కువ కాగా; ఆర్చి= సింహనాదం చేసి; పొదలెన్‌= తిరిగినవి; సింధుపతి= 
సైంధవుడు; హర్షఆస్పదమతిన్‌= ఆనందంతో కూడిన మనసుతో; తల ఎత్తి= తన తల పైకెత్తి; పడమర చూచెన్‌= పడమటి 
దిక్కుకు చూచాడు. (అంటే సూర్యాస్తమయంతో తనకున్న ప్రమాదం తప్పిందని). 


తాత్పర్యం: అది సూర్యాస్తమయంగా భావించి మన సేనలు గర్వ్యాతిశయంతో సింహనాదాలు చేశాయి. ఆనందంతో 
నిండిన మనస్సుతో సైంధవుడు తల ఎత్తి పడమటి దిక్కుకు చూచాడు. 

వ. తదవసరంబున. 317 
తాత్పర్యం: ఆ సమయంలో. 


ఆ.  'ఎలమిం దేరిమీ6ద నిలుచుండి పడమ ర । ట్టెత్తి చూచుచున్న యిద్దురాత్ము 
మస్తకంబు దునుము మసలకి యని యర్గు । నునకుం జూపె సైంధవుని మురారి. 318 


ప్రతిపదార్థం: ఎలమిన్‌= సంతోషంతో; తేరిమీందన్‌= రథంమీద; నిలుచుండి= నిలిచి; పడమర= పడమటి దిక్కుకు; అజ్టు+ఎత్తి 
చూచుచున్‌+ఉన్న= మెడ ఎత్తి చూస్తూ ఉన్న; ఈ+దురాత్ము= ఈ దుర్మార్గుడి యొక్క; మస్తకంబున్‌= తలను; మసలక= 
ఆలస్యం చేయక; తునుము= త్రుంచుము; అని= అంటూ; అర్జునునకున్‌= అర్జునుడికి; మురారి= శ్రీకృష్ణుడు; సైంధవునిన్‌+చూపెన్‌= 
'సైంధవుడిని చూపించాడు. 


తాత్పర్యం: 'సంతోషంతో తేరిమీద నిలుచుని పడమటి దిక్కుకు మెడ ఎత్తి చూచే ఈ దుర్మార్గుడి తలను 
వెంటనే త్రుంచివేయుము" అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి సైంధవుడిని చూపించాడు. 
అర్హునుండు "సైంధవుని తల దునుముట (సం. 7-121-31) 
క. _ అతండు గని గంధమాల్యా । ర్లిత మై దొన మెజియుచున్న శితశర ముగ్రో 
ద్ధతి నేయ డేగ పులుంగును । గతిం గొనుక్రియ నది హరించె గ్రక్కున శిరమున్‌. 319 


ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; కని= చూచి; గంధమాల్య+అర్చితమై= గంధమాల్యాలతో పూజించబడినదై; దొనన్‌= 
అమ్ముల పొదిలో; మెజయుచున్న= ప్రకాశిస్తూ ఉన్న; శితశరము= వాడి అయిన బాణాన్ని; ఉగ్ర+ఉద్దతిన్‌= తీవ్రమైన కోపంతో; 
ఏయన్‌= వేయగా (కొట్టగా); డేగ= సాళువం; పులుగును= పిట్టను; గతిన్‌= వెళ్ళేటప్పుడు; కొను[క్రియన్‌= తీసికొనిపోయేటట్టు 
(తన్నుకొనిపోయేటట్టుగా); [గ్రక్కునన్‌= వేగంగా; అది= ఆ బాణం; శిరమున్‌= తలను; హరించెన్‌= (గ్రహించింది. 


530 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అర్జునుడు చూచి, గంధపుష్పాలతో పూజించినట్టి అమ్ముల పొదిలో మెరుస్తూ ఉన్న వాడిబాణాన్ని 
కోపాటోపంతో సంధించి వేయగా, డేగ పిట్టను పోతూ పోతూ తన్నుకొనిపోయేటట్టు వేగంగా అతడి తలను ఆ 
బాణం హరించింది. 
విశేషం: అలం: ఉపమ. 
వ. _ అప్పుడు సత్వరుండై. 320 
తాత్పర్యం: ఆ సమయంలో తొందర కలవాడై. 
ఆ. _ శౌరి 'పార్ట! పార్ట! సైంధవు తల యిల । బడిన నొప్పు; దది నభంబునంద 

నిలువంజేయు; మేను నీ కెజింగించెద । నత్తెజంగు దెలియ' ననిన నతండు. 321 
ప్రతిపదార్ధం: శౌరి= శ్రీకృష్ణుడు; పార్ధ! పార్ధ!= అర్జునా! అర్జునా! సైంధవుతల= సైంధవుడి తల; ఇలన్‌+పడన్‌+ఒప్పదు= 
భూమిమీద పడదగదు; అది= ఆ తల; నభంబునందున్‌+అ= ఆకాశంలోనే; నిలువన్‌+చేయుము= నిలిచేటట్టుగా చేయుము; 
ఏను= నేను; ఆ+తెజంగు= ప్రకారం; తెలియన్‌= స్పష్టంగా; నీకున్‌+ఎజింగించెదన్‌= నీకు తెలుపుతాను; అనినన్‌= అనగా; 
అతడు= ఆ అర్జునుడు. 
తాత్పర్యం: శ్రీకృష్ణుడు 'ఓ అర్జునా! అర్జునా! సైంధవుడి తల నేల మీద పడకూడదు. దానిని ఆకాశంలో నిలిచేటట్టు 
చేయుము. దానికి కారణం నేను చెపుతాను. అనగా అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. పటు శరముల మీదికి డా । పటికిన్‌ వలపటికి నపర భాగమునకు ముం 

దటికి. జదల నడపె సము । తృటరయమున శిరమున్‌ గందుక క్రీడ గతిన్‌. 322 
ప్రతిపదార్థం: పటు శరములన్‌= తీవ్రమైన బాణాలతో; శిరమున్‌= (సైంధవుడి) తలను; కందుక క్రీడ గతిన్‌= బంతి ఆటవలె; 
మీందికిన్‌= పైకి; డాపటికిన్‌= ఎడమకు; వలపటికిన్‌= కుడికీ; అపర భాగమునకున్‌= వెనుకకూ, ముందటికిన్‌= ముందరికీ; చదలన్‌= 
ఆకాశంలో; నడపెన్‌= తిప్పాడు. 
తాత్పర్యం: గట్టి బాణాలతో మీదకు, కుడియెడమలకు, ముందు వెనుకలకు ఆకాశంలో మిక్కిలి వేగంగా (సైంధవుడి) 
తలను బంతి ఆటవలె నడపాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 
వ. అట్టియెడ. 323 
తాత్పర్యం: అటువంటి సమయాన. 
క మాయపుం చీకటి విరియుడు. ।; దోయజమిత్రుండు మగుడం దోంచెం బ్రజకుం గో 
పాయత్తు లై బలంబుల€। జేయంగలవారు గడ(గి శితబాణములన్‌. 324 


ప్రతిపదార్హం: మాయము+చీంకటి= అబద్దపు చీకటి; విరియుడున్‌= విచ్చిపోగా; తోయజమిత్రుండు= పద్మమి(త్రుడైన సూర్యుడు; 
'ప్రజకున్‌= జనులకు; మగుడన్‌+*తోంచెన్‌= మళ్ళీ కానుపించాడు; బలంబులన్‌= సేనలలో; చేయన్‌+కలవారు= శక్తి ఉన్నవారు; 
కోపాయత్తులు+ఐ= కోపంతో సిద్దపడినవారై; శిత బాణములన్‌= వాడి బాణాలతో; కడంగి= పూనుకొని. 


తాత్పర్యం: మాయచీకటి విచ్చిపోగా సూర్యుడు మళ్ళీ కానవచ్చాడు. కోపంతో నిండిన మనస్సులతో సేనలలో శక్తికలవారు 
వాడిబాణాలతో విజృంభించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 531 


క. నరు. బొదివి; రతండు వారల । యురవడి వివిధాస్తతతుల నుడుపుచు నింగిం 
దిరుగ మును నడపుచుండెడు । శిరమును నేమరక యుండె. జిత్రస్పురణన్‌. 325 

ప్రతిపదార్హం: నరున్‌= అర్జునుడిని; పొదివిరి= క్రమ్ముకొన్నారు; అతండు= నరుడు; వారల= ఆ వీరుల; ఉరవడిన్‌= వేగాన్ని 
(దూకుడును); వివిధ+అ(స్త్రతతులన్‌= అనేక విధాల బాణాల సమూహాలతో; ఉడుపుచున్‌= నిలుపుతూ; నింగిన్‌= ఆకాశంలో; 
తిరుగన్‌= తిరుగగా; మును= ఇదివరకు; నడపుచున్‌+ఉండెడు= నడుపుతూ ఉన్న; శిరమును= తలను; చిత్రస్సురణన్‌= ఆశ్చర్యం 
కలిగేటట్టు; ఏమరక ఉండెన్‌= మరచిపోకుండా ఉన్నాడు. 

తాత్పర్యం: అర్జునుడిని చుట్టు ముట్టారు. వారి దూకుడును నానావిధాలయిన బాణాలతో వారిస్తూ, ఆకాశంలో 
ఇదివరకే తిరుగుతూ ఉన్న (సైంధవుడి) తలను ఏమరుపాటు చెందకుండా ఆశ్చర్యంగా త్రిప్తుతూ ఉన్నాడు. 


వ. _ ఇ ట్లత్యాశ్చర్యకరణ పరిణత బాహువీర్యుం డై విక్రమవిహారంబు సలుపుచుండి. 326 


ప్రతిపదార్థం: ఇట్టు2 ఈ విధంగా; అతి+ఆశ్చర్యకరణ= మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే; పరిణత= పరిపూర్ణతను పొందిన; బహు 
వీర్యుండు+ఐ= బహుబలము కలవాడై; విక్రమ, విహారంబు= పరాక్రమముతో కూడిన విహారము; సలుపుచు+ఉండి= చేయుచు 
ఉండి. 


తాత్పర్యం: ఈ విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణతమైన భుజబలంతో వీరవిహారం చేస్తూ ఉండి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. “దనుజవైరి! యెంతదడ వింక నిలుపంగ । వలయు సింధురాజు తల నభమున? 
నెచట వైచువాండ? నేమిటి కివ్విధ ।; మాచరింప వలసె? ననిన నతండు. 327 


ప్రతిపదార్దం: దనుజవైరి!= రాక్షసులకు శత్రువైన వాడా! (శ్రీకృష్ణా!); సింధురాజు తల= సైంధవుడి తలను; నభమునన్‌= ఆకసంలో; 
ఎంత తడవు= ఎంతకాలం; నిలుపంగ వలయున్‌?= నిలుప వలెను?; ఇంకన్‌= ఇంకా; ఎచటన్‌ వైచువాండన్‌?= ఎక్కడ వేయుదును?; 
ఈ+విధము= ఈ ప్రకారంగా; ఏమిటికి= ఎందుకోసం; ఆచరింపవలసెన్‌?= చేయవలసి వచ్చింది?; అనినన్‌= అని అడుగగా; 
అతండు= శ్రీకృష్ణుడు. 

తాత్పర్యం: “కృష్ణా! ఎంతకాలం ఈ సైంధవుడి తలను ఆకాశంలో నిలుపవలెను? ఎక్కడ వేయవలెను? ఎందుకు 
-ఈ విధంగా చేయవలసి వచ్చింది?” అనగా, దానికి అతడు. 


వ. “వినుము. వృద్ధక్షత్తుండను సింధుదేశాధీశుండు సంతానకర తపోవిశేషంబున నీ జయద్రథుం బడసె; నితండు 
కుమారుండై వర్తిల్లు సమయంబున నొక్కనాండశరీరవాణి 'వీయ సంగ్రామంబున నేమటి తల దునుమంబడు” 
నని యాదేశించిన నతం డెల్లవారును విన 'వీని మస్తకంబు మహిం బడ నెవ్వందేసె వాని శిరంబు శకలశతం 
బయ్యెడు' మని తన తపంబు బలిమిం బలికి, యతని బట్టంబు గట్టి వననంబునకు నియతుండై యరిగి; 
నట్లుగావున. 328 


ప్రతిపదార్థం: వినుము= అర్జునా! వినుము; వృద్దక్ష్యత్రుండు+అను= వృద్ధక్ష్యత్రుడనే పేరుకల; సింధుదేశ+అధీశుండు= 
సింధుదేశపురాజు; సంతానకర= పిల్లలను కలిగించే; తపోవిశేషంబునన్‌= గొప్ప తపస్సుతో; ఈ జయద్రథున్‌+పడసెన్‌= 
జయద్రథుడనే వీడిని పొందాడు; ఇతండు= ఈ జయ(ద్రథుడు; కుమారుండు+ఐ= వయస్సు వచ్చిన కొడుకుగా; వర్తిల్లు 
సమయంబునన్‌= తిరుగాడేటప్పుడు; ఒక్కనాండు= ఒకానొక రోజున; అశరీరవాణి= ఆకాశవాణి; వీయ= ఈ జయ(ద్రథుడు; 


532 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సం([గ్రామంబునన్‌= యుద్దంలో; ఏమటీ= ఏమరుపాటున ఉండగా; తల; తునుమన్‌+పడున్‌= (త్రుంచబడుతాడు; అని 
ఆదేశించినన్‌= అని ఉత్తర్వు చేయగా; అతండు= ఆ సింధురాజు; ఎల్లవారును వినన్‌= అక్కడున్న వారంతా వినగా; వీని 
మస్తకంబు= ఈ (కుమారుడి) తలను (సైంధవుడి తలను); మహిన్‌+పడన్‌= భూమిమీద పడగా; ఎవ్వండు+ఏసెన్‌= ఎవడు 
కొడతాడో; వాని శిరంబు= అతడి తల; శకలశతంబు+అయ్యెడున్‌+అని= నూరు ముక్కలవుగాక అని; తన తపంబు బలిమిన్‌= 
తన తపోబలంతో; పలికి= చెప్పి; అతనిన్‌= ఆ సైంధవుడిని; పట్టంబు కట్టి= పట్టాభిషేకం చేసి; వనంబునకున్‌= అడవికి; 
నియతుండు+ఐ అరిగెన్‌= నియమంతో వెళ్ళాడు; కావునన్‌= అందుచేత. 


తాత్పర్యం: “అర్జునా! వినుము. వృద్దక్షత్రుడనే సింధుదేశపు రాజు పిల్లలకొరకై చేసిన గొప్ప తపస్సువలన 
జయ(ద్రథుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. వయసులో వీడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినం 
ఆకాశవాణి “ఈ జయ(ద్రథుడు ఏమరుపాటులో ఉండగా యుద్దంలో ఇతడి తల (తైంచబడుతుం'దని ఆదేశించింది. 
అప్పుడు అక్కడ వారంతా వినేటట్టు ఇతడి తలను ఎవడు భూమిమీదకు పడకొడతాడో వాడి తల నూరువ్రక్క 
లవుతుంది* అని తన తపశ్శక్తితో వృద్దక్ష్రత్రుడు అన్నాడు. ఆ కారణంగా. 


క. ఈ తల పుడమిం బడనీ | కాతనితొడమీ6ద వైచునది; యాపని వి 
ఖ్యాతం బగు పాశుపతము । చేతన యగుంగాక! యొంటం జెల్లునె మనకున్‌? 329 


ప్రతిపదార్థం: ఈ తల= ఈ సైంధవుడి తలను; పుడమిన్‌+పడనీక= భూమిమీద పడకుండా; ఆతని తొడమీంద వైచునది= 
ఆ వృద్ధక్షత్రుడి తొడమీద (ఒడిలో) వేయవలసింది; ఆ పని= ఆ వేసే పని; విఖ్యాతంబు+అగు= ప్రశస్తమైన; పాశుపతము చేతన= 
పాశుపతా(స్తం వలననే; అగున్‌+కాక= అవుతుంది; మనకున్‌= మనకు; ఒంటన్‌= వేరొకదానితో; చెల్లునె?= సాగుతుందా?(అనగాసాగదని). 


తాత్పర్యం: ఈ సైంధవుడి తలను భూమిమీద పడనీయకుండా ఆ వృద్ధక్షత్రుడి తొడపై పడేటట్టు చేయుము. 
ఆ పని పాశుపతాస్త్రం వలననే అవుతుంది. దానిశక్తి అట్టిది. వేరొక దానివలన కాదు. 


వ. ఆ వృద్ధక్షత్రుండు శమంతపంచక సమీపంబున నుండు; నీ వమ్మహనీయాస్తంబు నాశ్రయింపు' మనవుడు 
నర్జ్హునుం డట్లకాక యని భక్తియుక్తంబుగా నియతమతిం దత్ర్రయోగం బాచరించిన నద్దివ్యసాధనంబు 
నాయక పరంపరాకారాంబయి యా శిరం బట గొని చని తదాశ్రమ ద్వారంబు సొచ్చునప్పు డజ్జనపతి 
జపయుక్తుండై యుండ నమ్మహాస్తంబు మాహాత్త్మంబున నమ్మస్తకం బతని తొడమీంద6 బడిన నతండు 


తదీయ స్పర్శంబున నెటింగి దిగ్గన లేచుచుం ద్రోచిన నది భూతలపతితం బగుటయు. 330 


ప్రతిపదార్హం: ఆ వృద్ధక్షత్రుండు= ఆ వృద్దక్షత్రుడనే వాడు; శమంతక పంచక సమీపంబునన్‌= శమంత పంచకమనే కొలకుల 
దగ్గర; ఉండున్‌= ఉంటాడు; నీవు; ఆ+మహనీయాస్త్రంబున్‌= ఆ మహాస్తాన్ని; ఆశ్రయింపుము= సాయం కోరుము; అనవుడున్‌= 
అనగా; అర్జునుండు; అట్టు+అ కాక!= అంతే అగుగాక!; అని= అంటూ; భక్తియుక్తంబుగాన్‌= భక్తితో కూడా; నియతమతిన్‌= 
నియమంతో కూడిన మనస్సుతో; తత్ర్రయోగంబు+ఆచరించినన్‌= ఆ అస్త్రాన్ని వేయగా; ఆ+దివ్యసాధనంబు= ఆ దైవశక్తికల 
ఆయుధం; సాయక పరంపరా+ఆకారంబు+అయి= బాణాల వరుస రూపం అయి; ఆ శిరంబు+అటగొని చని= ఆ తలను 
అక్కడికి తీసికొనిపోయి; తద్‌+ఆ(శశ్రమద్వారంబు= ఆ వృద్దక్షత్రుడు ఉన్న ఆ(శమం వాకిలిలోనికి; చొచ్చునప్పుడు= వేళ్ళేటప్పుడు; 
ఆ+జనపతి= ఆ రాజు (వృద్దక్షత్రుడు); జపయుక్తుండు+ఐ ఉండన్‌= జపం చేసికొంటూ ఉండగా (ధ్యానంలో ఉండగా); 
ఆ+మహా+అస్త్రంబు= ఆ దివ్యాస్తం యొక్క; మాహాత్యంబునన్‌= శక్తితో; ఆ+మస్తకము= ఆ తల (సైంధవుడి తల); అతని 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 533 


తొడమీందన్‌+పడినన్‌= అతడి తొడపై పడగా; అతండు= ఆ వృద్ధక్షత్రుడు; తదీయ= దానియొక్క; స్పర్శంబునన్‌= తాకుటవలన; 
ఎజింగి= తెలిసి; దిగ్గన లేచుచున్‌= త్వరగా (తొట్రుపాటుతో) లేస్తూ; త్రోచినన్‌= త్రోయగా; అది= ఆ తల; భూతల 
పతితంబు+అగుటయున్‌= భూమి మీద పడగా. 


తాత్పర్యం: ఆ వృద్ధక్షత్రుడు శమంత పంచకమనే చోట ఉంటాడు. ఈ మహత్యం కల పాశుపతాస్త్రాన్ని సహాయం 
కోరుకొనుము.” అనగా అర్జునుడు అట్టే యని మిక్కిలి భక్తితో నియమంగా దానిని (పాశుపతాన్ని) వేయగా, 
ఆ దివ్యబాణం బాణాల వరుసగా మారి, ఆ తలను మోసికొనిపోయి వృద్దక్షత్రుని ఆశమద్వారాన్ని ప్రవేశించేటప్పుడు 
జపంలో ఉన్న ఆ రాజు తొడమీద ఆ తల అ(స్తమాహాత్యంతో పడింది. ఆ రాజు దాని తాకిడికి దిగ్గనలేస్తూ 
దాన్ని తోశాడు. అది క్రిందపడి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పగిలి యాతని తల నూజు పజియలయ్యె; । శౌరి విజయుని నగ్గించె; సకల భూత 
ములు మహాద్ధుతరసమున మునింగి; నపుడు । సంహరించె నయ్యస్త్ర మా సవ్యసాచి. 331 


ప్రతిపదార్ధం: పగిలి= చీలి; ఆతని తల= ఆ వృద్దక్షత్రుడి తల; నూజు పజీయలు+అయ్యెన్‌= నూరు ముక్కలయింది; శౌరి= 

కృష్ణుడు; విజయునిన్‌= అర్జునుడి; అగ్గించెన్‌= పొగడాడు; సకలభూతములు= అన్ని (ప్రాణులూ; మహా+అద్భుత రసమునన్‌= 
౬౩ జ రి 

గొప్ప అద్భుతరసంలో; ముని.₹న్‌= మునిగాయి (అనగా ఆశ్చర్యాన్ని పొందాయి); అపుడు= ఆ సమయంలో; ఆ సవ్యసాచి= 

ఆ అర్జునుడు; ఆ+అ(స్తము= ఆ అస్త్రాన్ని; సంహరించెన్‌= ఉపసంహరించాడు. 


తాత్పర్యం: ఆ వృద్ధక్షత్రుడి తల నూరు ముక్కలుగా చీలింది. కృష్ణుడు అర్జునుడిని పొగిడాడు. ప్రాణు లంతా 
ఆశ్చర్యంలో మునిగారు. అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. 


క. _ ఇవ్విధమున సైంధవు తలం; గవ్వడి యట నడపుశక్తి గనుంగొని సేనల్‌ 
నివ్వెజంగందె; మనంబుల । క్రొవ్వడంగెను దొరల కెల్ల గురువంశనిధీ! 332 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= కురువంశమునకంతకూ నిధియైనవాడా! (ఓరాజా[); ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; సైంధవు 
తల= సైంధవుడి తలను; కవ్వడి= అర్జునుడు; అట నడపు శక్తిన్‌+కనుంగొని= అక్కడ నడిపించే శక్తిని చూచి; సేనల్‌= మన 
సేనలు; నివ్వెజంగు+అందెన్‌= ఆశ్చర్యపోయాయి; దొరలకున్‌+ఎల్లన్‌= మనరాజులకందరికీ; మనంబులన్‌= మనసులలో; 
'క్రొవ్వు+అడలెను= గర్వము అణగింది. 


తాత్పర్యం: ఓ ధృతరా,ష్ట్రా! ఆ విధంగా అర్జునుడు సైంధవుడి తలను నడిపించిన విధానాన్ని చూచి సేనలు 
భయపడ్డాయి. రాజులందరికీ పొగరణిగింది. 


సీ. _ సైంధవు ఘఫోరకబంధంబు దల యిల । బడునంతకును దేరిపైన నిలిచి 
మటథి కూలుటయు విససయము గావించె6 జూ । పజ కట్లు పార్థుండు ప్రతిన నెఅపె; 
నీ తనూభవులు గన్నీళ్ళు దొరంగ న । త్యంత శోకము౦ బొంది; రచ్యుతుండు 
నన్నరుండును బరమానంద కందళి । తాత్ములై; రత్తజి ననిలసుతుండు 


ఆ. _ నలి జెలంగి సింహనాదంబు సేసిన । విని యుధిష్టిరుండు విజయు పూన్మి 
నెలయు టెటింగి హర్షనిర్ధరాకృతి యయ్యె । నుల్లసిల్లి రతని యోధు లెల్ల. 333 


534 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: సైంధవు= సైంధవుడి; ఘఫోర కబంధంబు= భయంకరమైన మొండెం; తల= అతడి తల; ఇలన్‌+పడునంతకును= 
భూమిమీద పడేదాకా; తేరి పైన్‌+అ నిలిచి= తేరుమీదనే నిలిచి ఉండి; మజీ కూలుటయు= ఆ మీద పడటం; చూపటకున్‌= 
చూచేవారికి; విస్మయము కావించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించింది; అట్టు= ఆ ప్రకారం; పార్టుండు= అర్జునుడు; ప్రతిన నెజపెన్‌= 
తన ప్రతిజ్ఞను తీర్చుకొన్నాడు; నీ తనూభవులు= నీ కుమారులు; కన్నీళ్ళు తొరంగన్‌= కన్నీళ్ళు కారగా; అత్యంత 
శోకమున్‌+పొందిరి= మిక్కిలి దుఃఖపడ్డారు;. అచ్యుతుండున్‌= శ్రీకృష్ణుడును; ఆ+నరుండును= ఆ అర్జునుడును; 
పరమానంద= మిక్కిలి సంతోషంతో; కందళిత+ఆత్ములు+ఐరి= వికసించిన మనస్సుకలవారయ్యారు; ఆ+తజిన్‌= ఆ 
సమయాన; అనిలసుతుండు= భీమసేనుడు; నలిన్‌+చెలంగి= ఎక్కువగా విజ్బంభించి; సింహనాదంబు చేసినన్‌= సింహగర్జనం 
సేయగా; విని= విన్నవాడై; యుధిస్టిరుండు= ధర్మరాజు; విజయుపూన్కి= అర్జునుడి ప్రతిజ్ఞ; నెజయుట+ఎటింగి= నెరవేరుట 
తెలిసి; హర్షనిర్భర= సంతోషంతో నిండిన; ఆకృతి+అయ్యెన్‌= ఆకారం కలవా డయ్యాడు; అతనియోధులు+ఎల్లన్‌= అతడి 
సైనికులంతా; ఉల్లసిల్లిరి= సంతోషించారు. 

తాత్పర్యం: సైంధవుడి తల భూమిమీద పడేదాకా భయంకరమైన అతడి మొండెం తేరిమీదనే నిలిచి ఉండి ఆ 
మీదట పడిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విధంగా అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు. నీ కొడుకులు 
కన్నీళ్ళు దొర్లగా చాలా దుఃఖించారు. కృష్ణార్జునులు సంతోషం నిండిన మనసు కలవారయ్యారు. అపుడు భీమసేనుడు 
చాలా విజృంభించి సింహనాదం చేశాడు. దానిని విన్న ధర్మరాజు సంతోషంతో నిండిన ఆకారం కలవా డయ్యాడు. 
ఆతడి సైనికులంతా సంతోషించారు. 


వ. అచ్చట నార్పులుందూర్యనినదంబులు. జెలంగ.; దద్దలంబులు(బరమప్రమోదంబునుం బొందెనని సంజయుండు 
సైంధవవధ ప్రకారంబు ధృతరాప్తున కెజింగించె నని చెప్పినం జిత్తంబు గౌతుకాయత్తంబగుచుండ నటమీంది 
వృత్తాంతం బెటింగింపు మనుటయు. 334 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ చోట; ఆర్పులు= అరచుటలు; తూర్య నినరంబులు= తూర్య శబ్దాలు (కొమ్ముబూర ఊదినట్టు 
ఊదే శబ్దం); చెలంగెన్‌= చెలరేగాయి; తద్బలంబులు= ఆ సేనలు; పరమ ప్రమోదంబునున్‌+పొందెన్‌= మిక్కిలి సంతోషాన్ని 
పొందాయి; అని= అంటూ; సంజయుండు= సంజయుడు; సైంధవవధ (ప్రకారంబు= సైంధవుడిని చంపిన తీరును; 
ధృతరాష్ష్రునకున్‌= ధృతరాష్ష్రుడికి; ఎజింగించెన్‌= తెలిపాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; చిత్తంబు= మనసు; కౌతుక+ఆయత్తంబు= 
ఆసక్తితో సిద్దమయినది; అగుచుండన్‌= అవుతూ ఉండగా; అటమీ6ది= ఆ మీదటి; వృత్తాంతంబు= ఆపై విషయాన్ని; 
ఎతటింగింపుము+అనుటయున్‌= తెలియచేయుమనగా. 


తాత్పర్యం: ఆ సేనలో అరుపులూ, తూర్యశబ్దాలూ చెలరేగాయి. ఆ సేనలు చాలా సంతోషించాయి - అని 
సంజయుడు సైంధవవధ విధానాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అని చెప్పగా ఆ మీద కథను తెలుపుమని ఆసక్తితో 
ఉన్న మనసుతో అడిగాడు ధృతరాష్ర్రుడు. 

ఆశ్వాసాంతము 


ఉ. బిందు చిదాత్మనాదమయ పీఠ! చతుష్కల! సద్విహార! ని 
ప్యంది సుధాకృతీ! పరమ సౌఖ్య విధాయక! చిత్స్వరూప! ని 
ప్పంద నిరంజనాస్థలిత శాశ్వత నిర్మల వైభవా! మహా 
నంద రసైకతాత్మ లయనక్రను! నిష్కల! బోధవుష్కలా! 335 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 535 


ప్రతిపదార్థం: బిందు చిత్‌+ఆత్మనాదమయ పీఠ!= బిందువు చైతన్య స్వరూపమయిన ఆత్మ నాదం అనే ఈ శక్తులు స్థానంగా 
కలవాడా! (ప్రణవ స్వరూపము ్రజ్ఞాస్వ్తరూపము, ఆత్మస్వరూపము అయిన శబ్దమే స్థానముగా కలవాడా. జ్ఞానశ్తీ ఇచ్చాశక్తీ, 
(క్రియా శక్తులనే మూటినీ కలవాడని భావం); చతుష్కల!= నాలుగు కళావిశేషాలతో ఒప్పినవాడా! (ఆ నాలుగు కళలకే ప్రకాశ, 
అనంత, జ్యోతిష్మతీ, ఆయతనములని పేర్టున్నవి. సద్విహార!= మంచివారిలో తిరుగువాడా! (సత్పురుషులనగా బుష్యాదులు); 
నిష్యంది= స్రవించే (జారుచున్న); సుధాకృతీ!= అమృతస్వరూపుడా! (మహాయోగుల సమాధ్యవస్థలో పొందే అనిర్వచీయానందానికే 
“నిష్యందిసుధ” అని యోగతత్త్య విశేషాలు తెలిసినవారు చెబుతుంటారు); పరమసౌఖ్య= (శ్రేష్టమైన సంతోషాన్ని; విధాయక!= 
నిర్ణయించేవాడా!; చిత్స్యరూప!= జ్ఞానమే ఆకారమైనవాడా!; నిష్పంది= కదలనటువంటి; నిరంజన= ఆసక్తిలేని; అస్థలిత= స్థిరమైన, 
జారిపోని; శాశ్వత= ఎల్లప్పుడూ ఉండే; నిర్మల= స్వచ్చమైన; వైభవా!= సంపదకలవాడా!; మహానందరస= నిండైన సంతోషమనే 
రసము యొక్క; ఏకతాత్మ!= ఏకత్వమునందు; ఆత్మలయన(క్రమ= ఆత్మలీనం గావించుట అనే తీరు కలవాడా! నిష్కల!= 
భాగాలు లేని అఖండమూర్తీ బోధపుష్కలా= విజ్ఞాన ఘనమూర్తీ! 


తాత్పర్యం: స్వామీ! నీవు 'బిందుచిదాత్మమయ'మైన ముక్కాలి పీటమీద అధివసించి ప్రపంచ వ్యాపారమును 
గావించెదవు. (ప్రకాశాది నాలుగు కళలూ నీకున్నవి. ప్రపంచమంతా నీవు స్వచ్చమైన రూపంతో 
తిరుగుతున్నావు. యోగీశ్వరుల యోగనిష్టలో స్రవించే అమృతధారవు నీవు. అందువలన నీవు సర్వశ్రేషసమయిన 
మోక్షమును కలిగిస్తున్నావు. చేతనాచేతనమూ. నాశరహితం, దేనియందునూ ఆసక్తం కానిదీ, అదృష్టమైనదీ 
అయిన ఈశ్వర భావ ప్రకాశం నీది. ప్రపంచంలోని మహానందమనే ఏకైకరసమునందు ఆత్మను లీనం 
గావించువాడవు. 


క. _ ఆస్తిక చేతస్సహితా! । కౌస్తుభరత్నాస్టిమాలికా శబలిత వ 
క్షస్తల! సుమహిత నిగమ । ప్రస్తవనీయ ప్రకార! పరమోదారా! 336 


ప్రతిపదార్హం: ఆస్తిక= ఆస్తికులయిన వారి (దైవ విశ్వాసమున్నవారి); చేతస్సహితా!= మనస్సులతో కూడి ఉన్న వాడా!; కౌస్తుభరత్న= 
కౌస్తుభమనే రత్నంతోనూ; అస్థిమాలికా= ఎముకల హారంతోనూ; శబలిత వక్షస్తల= చిత్రమయిన వర్షంతో ఉన్న ఎదురురొమ్ము 
కలవాడా; సుమహిత= చాలా గొప్పవైన; నిగమ= వేదాలలో; ప్రస్తవనీయ (ప్రకార!= కొనియాడదగిన విధము కలవాడా!; పరమోదారా!= 
మిక్కిలి దయాగుణము కలవాడా! 


తాత్సర్యం: ఆస్తికుల మనస్సులతో కూడుకొన్నవాడా! కౌస్తుభరత్నంతోను (విష్ణుని పరంగా) ఎముకల మాలికతోను 
(శివుని పరంగా) చిత్రమైన వర్షంకల వృక్షస్టలము కలవాడా! చాల గొప్పవైన వేదాలలో స్తుతింపబడిన విధము కలవాడా! 
మిక్కిలి దయాగుణం కలవాడా! 


మాలిని; 
శ్రుతి ఫలరస భావస్తుత్యమూరర్తీ! నతార్తి 
ప్రతిహనననితాంత ప్రాఢహేలా! వినోదా 
యితభువన వితానాహీన నిర్వాహ! మోహ 
వ్యతికర తిమిర ప్రధ్వంసనా దీపరూపా! 337 


536 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: శ్రుతిఫల= వేదములనే ఫలములయొక్క; రసభావ= రసత్వంతో; స్తుత్యమూర్తీ!= స్తుతింపదగిన ఆకారం 
కలిగినవాడా! (పరబ్రహ్మ (శ్రుతిరస భావమూర్తి అనీ - ఆ రసఫలమే ఈ పరతత్త్యంగా మూర్తిత్వమును పొందినదనీ భావం. 
పరబ్రహ్మతత్యము= వేదరస స్వరూపం); నతార్తి= నతుల (భక్తుల) కష్టాలను; ప్రతిహనన= నశింపజేయటంలో; నితాంత= మిక్కిలి; 
'ఫ్రాఢహేలా!= నేర్చరియైనవాడా! (అనగా కష్టాలతో సర్వార్షణంగా నమస్కారంచేసి నీవే దిక్కనిన వారికష్టాలను తొలగించుటలో 
మిక్కిలి నేర్పరి అయినావాడా - అని); వినోదాయిత= వినోదంగా ఒప్పిన; భువన= ప్రపంచముల; వితాన= సంబంధమైన; అహీన 
నిర్యాహ!= ఉత్తమముగా పరిపాలనము సేయువాడా! (అనగా (ప్రపంచ సృష్టిస్థితి లయాలను నిరుపమానంగా పాలించేవాడా - 
అని భావం); మోహవ్యతికర= అజ్ఞాన సంబంధమైన; తిమిర= చీకటిని; ప్రధ్వంసనా= నశింపజేయటంలో; దీపరూపా!= దీపాకారం 


కలవాడా! (వెలుగయిన వాడా). 
తాత్పర్యం: (శ్రుతులయిన వేదాలచేత తెలియజేయబడే రసభావం నీ స్వరూపం. భక్తుల బాధలను తొలగించటం 
నీ కొక ఆట. చతుర్షశభువనాలలో లోటులేమీ లేకుండా పరిపాలన చేస్తూ ఉంటావు. భక్తుల మనసులలోని 
అజ్ఞానాంధకారమును తొలగించే, అంతటను ప్రకాశించే దీపముయొక్క ఆకారం కలవాడా! మోహాంధకారాన్ని 
తొలగించే ప్రదీపస్వరూపా! 
గద్యము; 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 

ప్రణీతంబయిన శ్రీమహా భారతంబున ద్రోణపర్వంబునందు. జతుర్జాశ్వాసము. 

తాత్పర్యం: ఈ మహాభారతం సంస్కృతాంధ్ర భాషా కవీశ్వరులకు స్నేహితుడూ (సూర్యుడివంటి వాడూ), 
కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితుల పూజలచేత 'ప్రకాశిస్తున్సవాడూ అయిన తిక్కన సోమయాజిచేత 
రచితమయిన శ్రీమహాభారతంలోని [ద్రోణపర్వంలో నాలుగవ ఆశ్వాసం. 


ద్రోణపర్వంలోని చతుర్జాశ్వాసం సమాపం. 
ఇ = 


537 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్రోణపర్వము - పంచమాశ్వాసము 


క. _ శ్రీధామ లసదపాంగ । వ్యాధూత ప్రణత దురితవర్గ! నిరోహ 
ద్దోధాత్మక దేహా! జగ । దాధార విహార నిపుణ! హరిహరనాథా! శ 


ప్రతిపదార్థం: శ్రీ= సంపదలకు; ధామ= నిలయమై; లసత్‌= ప్రకాశిస్తున్న) అపాంగ= కడకంటి చూపులచేతనే; వ్యాధూత= 
ఎగురగొట్టబడిన; ప్రణత= (తనకు) నమస్కరిస్తూ ఉన్న భక్తులయొక్క; దురితవర్ల!= పాపాల సమూహం కలవాడా!; నిరోహత్‌= 
మొలకెత్తుతున్న; బోధాత్మక= జ్ఞానరూపమైన; దేహా!= శరీరంకలవాడా!; జగత్‌= ప్రపంచానికి; ఆధార= ఆశ్రయమైన; విహార= 
విలాసక్రీడయందు; నిపుణ!= సమర్భుడవైనవాడా!; హరిహరనాథా!= శివకేశవాత్మకుడవైన ఓ ఆదిదేవ! (అవధరింపుము= 


సావధానంగా వినండి). 

తాత్పర్యం: నిన్నాశ్రయించిన భక్తుల పాపాలను, అనగా పాపఫలాలైన దుఃఖాలను కడగంటి చూపులచేతనే పోగొట్టి 
వారికి సంపదల నను(గ్రహించి నిర్మూలిస్తావు. మోక్షాన్ని కోరే భక్తుల హృదయాలలో జ్ఞానరూపంతో ఆవిర్భవించి, 
వారికి మోక్షలక్ష్మిని ప్రసాదిస్తావు. ఈ ప్రపంచమంతా నీ లీలావిలాసమే. ఈనాడు నాకు హరిహరరూపంతో 
సాక్షాత్కరించిన ఓ పరమేశ్వరా! (నే చెప్పబోయే కథను సావధానంగా వినుము.) 


కృష్ణార్హునులు సల్గాపంబు లొనరించుచు ధర్మజుకడ కరుగుచుండుట (సం. 7-122-1) 


వ. _ దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లద్దుతోదారంబగు నరనారాయణుల విక్రను విహారంబు 
విని వెజిం/గంది యాంబికేయుండు సంజయు దిక్కు మొగంబై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ మహారాజు 
నకు(తో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు; అట్టు= ఆ విధంగా; అద్భుత= ఆశ్చర్యాన్ని కలిగించే; ఉదారంబు+అగు= 
గొప్పదైన అనగా గొప్ప ప్రయోజనాన్ని సాధించిన (సైంధవవధ సామాన్య విషయం కాదు. సైంధవుడి తల భూమిపై పడకుండా 
అతడి తండ్రి తొడమీద పాశుపతాస్త్రం ద్వారా పడవేయించటం ఆశ్చర్యకరం కాదా! మరియు పార్టుని ప్రాణాలకే ముప్పుగా 
పరిణమించిన సైంధవవధరూప ప్రతిజ్ఞ నెరవేర్చటం గొప్ప ప్రయోజనాన్ని సాధించిందే అయింది); నరనారాయణుల= నర 
నారాయణులనబడే బదరికాశ్రమవాసులగు బుషులు; వారి అంశచేత జన్మించిన వారలు ఈ అర్జునుడు, కృష్ణుడున్ను - 
వీరిద్దరియొక్క; విక్రమ విహారంబు= పరాక్రమంతో కూడిన విహారాన్ని గూర్చి; విని; వెజంగు= నిశ్ళేష్టత్వాన్ని; అంది= పొంది; 
ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు (ఆంబికాయాః అపత్యం పుమాన్‌ ఆంబికేయః - అంబిక అనే ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు, 
కావున ఆంబికేయుడు); సంజయు దిక్కు మొగంబు+ఐ= సంజయుడివైపు అభిముఖుడై. 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయన బుషి జనమేజయమహారాజుతో అనంతర కథను ఈ విధంగా 
చెప్పాడు: ధృతరాష్ట్రుడు అర్జునుడి, శ్రీకృష్ణుడి పరాక్రమ ప్రదర్శనలను గురించి విన్నాడు. చేష్టలు సన్నగిల్లి, భయ 
(భ్రాంతుడయ్యాడు. ఆ తరువాత జరిగిన కథను వినగోరి సంజయుడిని చూచి ధృతరాష్ట్రుడు ఇట్టా ప్రశ్నించాడు. 


538 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ '“ఇవ్విధమున సైంధవు. డా । కవ్వడిచేం బడిన పిదప గౌరవు లెట్లె 

రవ్వార్త సెప్పు మనవుడు । నవ్విభునకు నాత. డిట్టు లనియె నరేంధ్రా! 3 
ప్రతిపదార్థం: నరేంద్రా!= జనమేజయమహారాజా! ఈ+విధమునన్‌= ఈ ప్రకారంగా; సైంధవుండు= సింధుదేశపు రాజయిన 
జయ(ద్రథుడు; ఆ+కవ్వడిచేన్‌= ఆ సవ్యసాచిచేత (అనగా అర్జునుడిచేత); పడిన పిదపన్‌= సంహరించబడిన తరువాత; కౌరవులు= 
దుర్యోధనుడు మొదలైన మావారు; ఎట్టు= ఏ విధంగా (అనగా ఎట్టి ప్రవృత్తి కలవారు); ఐరి= అయినారో; ఆ+వార్త= ఆ విషయాన్ని; 
చెప్తుము= వినిపించుము; అనవుడున్‌= అనగా; ఆ+విభునకున్‌= ఆ ధృతరాుడికి; ఆతండు= ఆ సంజయుడు; ఇట్టులు= 
ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'ఓ సంజయా! సైంధవుడు పార్చుడిచేత సంహరించబడిన తరువాత మా వారైన దుర్యోధనాదులు- 
ఏం చేశారో ఆ విషయాన్ని చెప్పు మని అడుగగా - జనమేజయ మహారాజా! సంజయుడు ధృతరాష్ర్రుడితో ఇట్టా 
చెప్పటానికి ప్రారంభించాడు. (ఇది వైశంపాయనుడి వాక్యం). 


వ. అట్లు పాండవ బలంబులు పొంగి కడంగి కుంభసంభవుమీ6ందం గవిసి కయ్యంబు సేసె; నా సమయంబున 

నిక్కడ. ద 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; పొంగి= ఉత్సాహంతో విజ్బంభించి; కడంగి= 
ప్రయత్నపూర్వకంగా; కుంభసంభవుమీందన్‌= [ద్రోణాచార్యుడిపై; కవిసి= తలపడి; కయ్యంబు= యుద్ధం; చేసెన్‌= చేశాయి; ఆ 
సమయంబునన్‌= అదే సమయంలో; ఇక్కడన్‌= ఇచ్చట (కారవసైన్యంలో). 
తాత్పర్యం: సైంధవవధతో పాండవుల సైన్యాలు ఉత్సాహంతో పెల్టుబికి, ద్రోణాచార్యులపై తలపడి యుద్ధం 
చేయ ప్రారంభించాయి. ఆ సమయంలోనే ఇక్కడ కౌరవసైన్యంలో. 
చ. కృపుండును ద్రౌణియుం గడంగి క్రీడిపయిన్‌ శర వర్షముల్‌ మహో 

గ్రపు రభసంబునం గురియంగా నవి మాన్సి యతండు వారలం 

గుపితుండు గాకయున్‌ విశిఖ కోటుల నల్లన కప్పు పెల్లునం 

గృపుని శరీర మొయ్య నొజిగెన్‌ రుధిరచ్యుతి మూర్చ వచ్చినన్‌. క్‌ 
ప్రతిపదార్థం: కృపుండును= కృపాచార్యుడూ; 'ద్రౌణియున్‌= అశ్వత్భామా(అనగా వీరిద్దరూ); కడంగ౧= ప్రయత్నపూర్వకంగా; 
(క్రీడిపయిన్‌= అర్జునుడిపై; శరవర్షముల్‌= బాణాలవర్షాలు; మహో[గ్రపు రభసంబునన్‌= మిక్కిలి భయంకరమైన వేగంతో; కురియం 
గాన్‌= కురిపించగా; అవి= ఆ బాణాలను; మాన్చి= శమింపచేసి; అతండు= ఆ అర్జునుడు; వారలన్‌= ఆ కృపాచార్య, అశ్వత్భామలను; 
కుపితుండు= కోపం కలవాడు; కాకయున్‌= కాకుండానే (అనగా వారిపై కోపపడక); విశిఖకోటులన్‌= బాణాల సమూహాలచేత; 
అల్లన= మెల్లగా (అనగా తీక్షణంగా గాయపరచకుండే విధంగా); కప్పుపెల్టునన్‌= కప్పివేయటంలోని అతిశయంతో; కృపుని శరీరము 
= కృపాచార్యుడి దేహం; రుధిరచ్యుతిన్‌= రక్తంకారటంచేత; మూర్చ= తెలివితప్పుట; వచ్చినన్‌= రాగా; ఒయ్యన్‌= మెల్లగా; ఒజగెన్‌= 
వాలింది. (అనగా తెలివి కోల్పోయి రథంమీద వాలిపోయాడని భావం). 
తాత్పర్యం: కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడిమీద బాణవర్షం కురిపించారు. అర్జునుడు ఆ బాణాలను 

3. జ ంె జ 

ఖండించాడే కాని వారిపై కోపం చూపించలేదు. కాని, మెల్లగా బాణవర్షం కురిపించాడు. వలసినంత వేగంగా 
బాణాలు వేయనప్పటికీ కృపాచార్యుడి శరీరంనుండి ఆ మాత్రం బాణాల తాకిడిచేతనే నెత్తురు ధారగా కారిపోవటం 
చేత అతడు మూర్చపోయాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 539 


వ. _ఇట్లుకృపాచార్యుండు రథంబుమీ(దం బడినం దత్సారథి దేరు దొలంగం దోలుకొని పోయె; నశ్వత్ధామయు 
నోహటించి తొలంగె; దక్కటి రథికులు పైంబెట్టటజాలక యంతంత నిలిచి;రట్లు శారద్వతుండు దనయమ్ముల 
మూర్చిల్లుట సూచి సవ్యసాచి వగచె; నప్పు డన్నరునిం గౌంగిలించుకొని నారాయణుం డిట్లనియె: 6 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కృపాచార్యుండు= అశ్వత్థామ మేనమామ అయిన కృపాచార్యుడు; రథంబుమీ6దన్‌= రథంపై; 
పడినన్‌= వాలిపోగా; తద్‌+సారథి= ఆ కృపుడియొక్క సారథి; తేరు= రథాన్ని; తొలంగన్‌= (యుద్ధభూమినుండి) తొలగిపోయే 
విధంగా; తోలుకొని పోయెన్‌= తోలుకొనిపోయాడు; అశ్చత్ధామయున్‌= అశ్చత్ధామకూడ; ఓహటించి= వెనుకాడి; తొలంగెన్‌= 
తొలగిపోయాడు (అర్జునుడిని ఎదిరించలేక వెనుదిరిగి పోయాడని భావం); తక్కటి రథికులు= మిగిలిన రథికులు; పైన్‌+పెట్టన్‌+చాలక= 
ఎదిరించలేక; అంతన్‌+అంతన్‌= కొంతదూరాన; నిలిచిరి= ఉండిపోయారు; అట్టు= ఆ విధంగా; శారద్వతుండు= కృపాచార్యుడు; 
తన+అమ్ములన్‌= తనయొక్క (అర్జునుడి యొక్క) బాణాలతో; మూర్చిల్దుట= తెలివితప్పి పడిపోవటం; చూచి= కనిపెట్టి; సవ్య 
సాచి= అర్జునుడు; వగచెన్‌= దుఃఖించాడు; అప్పుడు= ఆ సమయాన(అర్జునుడి దుఃఖావస్థను మాన్పటానికి); ఆ+నరునిన్‌= 
ఆ అర్జునుడిని; నారాయణుండు= కృష్ణుడు; కొౌంగిలించుకొని= అక్కున చేర్చుకొని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్పర్యం: ఈ విధంగా కృపాచార్యుడు రథంమీద మూర్చిల్లటం చూచి, సారథి రథాన్ని రణభూమినుండి తొలగించి 
తోలుకొనిపోయాడు. అశ్వత్థామ కూడా అర్జునుడిని ఎదిరించలేక వెనుదిరిగాడు. మిగిలిన రథికవీరులు అంతంత 
దూరంలో చూస్తూ నిలుచుండిపోయారు. అర్జునుడు తన బాణాలకు కృపాచార్యుడు మూర్చిల్లటంతో దుఃఖావస్థకు 
లోనయ్యాడు. అది కనిపెట్టి ఓదార్భటానికై కృష్ణుడు అర్జునుడిని ఆలింగనం చేసికొని ప్రశంసిస్తూ ఇట్టా పలికాడు: 
నిశేషం: కృపాచార్యుడి మూర్చ చూచి అర్జునుడు విలపించిన ప్రకారం సంస్కృతభారతంలో 'ద్రోణపర్వం 47వ అధ్యాయం 13వ 
శ్చోకంనుండి 23వ శ్లోకం వరకు విపులంగా వర్షించబడింది. ఈ విషయం అంతా “అప్పుడు” అనే మాటతో సం[గ్రహించటం 
జరిగింది. ఆ సమయాన అర్జునుడిపై తలపడదలచిన కర్షుడిని సాత్యకి అడ్డుకోవటం, కర్షసాత్యకుల యుద్ధం, కర్ష పరాజయం, 
అర్జునుడు కర్షుడిని గద్దించటం, కర్షపుత్రుడైన వృషసేనుడిని వధించటానికి అర్జునుడి ప్రతిజ్ఞ - ఇత్యాద్యంశాలు వర్లించిన పిమ్మట 
కృష్ణుడు అర్జునుడిని ప్రశంసించటం కలదు. (సంస్కృతభారతం గోరఖపూర్‌ ప్రతి ననుసరించి అనువాదంలో ఈ మార్పు 
గోచరిస్తున్నది.) 

క.  '“కురుబలము. దొడరి గెలువ6ంగ । సుర గణముల కైన నరిది శూరోత్తమ! నీ 
వురవడి గెలిచితి భాగ్య । స్పురణంబును బాహు బలము. బొగడం దగదే? 7 

ప్రతిపదార్దం: శూరోత్తమ!= శూరులలో శ్రేష్టుడవగు ఓ అర్జునా!; కురుబలమున్‌= కౌరవసైన్యాన్ని; తొడరి= ఎదిరించి; గెలువంగన్‌= 
గెలవటానికి; సురగణములకున్‌+ఐన= దేవతల సమూహాలకైనా కూడా; అరిది= అశక్యం (అనగా శక్యంకాదు); నీవు+ఉరవడిన్‌= 
నీవు అతివేగంగా (అనగా అనాయాసంగా); గెలిచితి(వి= ఓడించావు (కావున నీయొక్క); భాగ్యస్సురణంబును= అదృష్టస్సూర్తి 
మరియు; బాహుబలమున్‌= భుజబలం (అనగా పరాక్రమం); పొగడన్‌= ప్రశంసించటానికి; తగదే?= తగింది కాదా! (నీ అదృష్టానికీ, 
పరా(క్రమానికీ నిన్ను ప్రశంసిస్తున్నా నని భావం.) 

తాత్పర్యం: ఈ కారవసైన్యాన్ని గెలవటం ఆ దేవతలందరు ఏకమై వచ్చినా సాధ్యం కాదు. అట్టి సైన్యాన్ని 

సునాయాసంగా గెలిచావు. ఈ గెలుపునకు నీ అదృష్టమే కాదు, నీ పరాక్రమం కూడా కారణమే. అందువల్ల 

నీ అదృష్టాన్ని, పరాక్రమాన్ని ప్రశంసించనక్కరలేదా!. 

క. ఆ వృద్ధక్షత్రు తపము । వావిరి నోర్వంగ నీకు వచ్చినటుల దు 
ర్భావుం డగు కర్టు నోర్వం । గా వచ్చినం గాదె నాకు గడు. బ్రీతి యగున్‌!' 8 


540 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఆ వృద్ధక్షత్రు తపము వావిరిన్‌= సైంధవుడి తండ్రి అయిన ఆ వృద్దక్షత్ర మహారాజు తపస్సుయొక్క ఉత్కర్హను; 
ఓర్వంగన్‌= జయించటానికి; నీకున్‌= అర్జునుడవైన నీకు (ముక్కంటినే గెలిచి పాశుపతా(స్తాన్ని సంపాదించినవాడవైన నీకని 
అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని); వచ్చిన+అటులు= వచ్చిన విధంగా; ఓర్వంగన్‌+వచ్చినటులు= జయించజాలిన విధంగా అని 
అన్నయ[క్రమం; దుర్భావుండు+అగు= ఊహించరానివాడైన (అనగా ఊహకందని పరాక్రమము గలవాడని భావము); కర్టుని= 
రాధేయుడిని; ఓర్వంగాన్‌ వచ్చినన్‌= ఓడించజాలిన (నాడే); నాకున్‌= నీ శ్రేయము కోరే నాకు (కృష్ణునకు); కడున్‌= మిక్కిలి; 
ప్రీతి= సంతోషము; అగున్‌+కాదె!= కలుగును కదా! 


తాత్పర్యం: వృద్దక్షత్రుడు సైంధవుని తండ్రి, తన కుమారుని తల నేల గూల్చినవాని తల తుత్తునియలగుటకు 
తన తపస్సును ధారపోసినాడు. అతడి తపోమహిమ అట్టిది. దానిని గూడ పాశుపతాస్త్ర ప్రభావంచేత జయించావు. 
అర్జునా! నీవు ఇక జయించవలసినవాడు కర్ణుడు. ఇం(ద్రుడిచ్చిన శక్త్యాయుధంతో ఊహ కందకుండా నిలిచాడు. 
అతడిని కూడ నీవు జయించిననాడు నా కెంతో సంతోషం కలుగుతుంది. నీ శ్రేయస్సును కోరేవాడను కదా! 


నిశేషం: ఇవి శ్రీకృష్ణుడు అర్జునుడితో అనిన మాటలు. “నీకు అనగా పాశుపతా'స్తాన్ని సాధించిన నీకు అని 'నాకు' అనగా 
సర్వవిధాల నీ శ్రేయాన్ని కోరే నాకు అని అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని. ఇంతేగాక ఆ వృద్ధక్ష్రత్రు అనే సమాసంలోని “ఆ” 
అను మాట పూర్వపరామర్శకమై వృద్ధక్షత్రుడు పుత్రప్రాప్తికై చేసిన తపస్సు మొదలైన విషయాలను జ్ఞప్తికి తెస్తుంది. ఈ పద్యంలోని 
పదాల అర్థవిశేషం గమనిస్తే తప్ప పద్యాభిప్రాయం స్పష్టంకాదు. 
చ. అనవుడు నాతం డిట్లను 'మహాత్మ! భవత్కరుణం బ్రతిజ్ఞ యే 

ను నెథపం గంటిం బాండవమనోరథసిద్ది భవద్దయా సమృ 

ద్ధి నగుట వింతయే? భవ దధీనులకున్‌ విజయంబు బ్రాంతె? నీ 

పను పొనరించు వార; మట భారము నీయది గాదె యెప్పడున్‌! 9 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతండు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలుకుతున్నాడు; ఓ మహాత్మ!= 
ఓ మహానుభావా!(కృష్ణా[); భవత్‌+కరుణన్‌= (భవత్‌ శబ్దము పూజ్యార్థం)= పూజ్యుడవగు నీయొక్క దయచేత; ప్రతిజ్ఞ= సైంధవ 
వధ రూపమైన ప్రతిన; ఏను= నేను; నెజపన్‌+కంటిన్‌= నిర్వహించజాలితిని; పాండవ మనోరథసిద్ది= పాండవులయొక్క అభీష్టముల 
యొక్క సిద్ది (అనగా పాండవులమగు మా కోరికలు నెరవేరటం); భవత్‌+దయా+సమృద్ధిన్‌= నీ దయాతిశయం చేత; అగుట= 
కలుగుట; వింత+ఏ?= ఆశ్చర్యమా?; భవత్‌+అధీనులకున్‌= నీ అధీనులైన వారలకు (నిన్ను ఆశ్రయించిన వారలకని భావం); 
విజయంబు= కార్యసాఫల్యం; బ్రాంతి+ఎ?= దుర్లభమా? (తప్పక లభిస్తుందని తాత్పర్యం); నీ పనుపు= నీ ఆనతిని; 
ఒనరించువారము= పాటించేవారం; అట= ఆ తరువాత; భారము= కార్యం నిర్వహించే భారం; ఎప్తుడున్‌= ఎట్టి సందర్భంలోనైనా; 
నీ అది= నీది; కాదె?= కాదా? (నీదే అనిభావం.) 


తాత్పర్యం: కృష్ణుడి పలుకులు విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 'ఓ మహానుభావా! కృష్ణా! నేను ఈ 
(ప్రతిజ్ఞ నిర్విఘ్నంగా నెరవేర్చానంటే అదంతా నీ దయయ. కేవలం నాదే కాదు. మా పాండవులందరి కోరిక లీడేరటం 
నీ పరిపూర్త దయా ఫలితమే. దీనిలో వింత లేదు. నిన్నాశ్రయించినవారికి కార్యసిద్ధి దుర్లభం కాదు. మేము 
నీవు చెప్పినట్టు చేయువారం. ఆపైన భారం ఏ విషయంలోనైనా నీదే కదా! 


తే. అనుడు నుద్దత మందస్మితాస్యుం డగుచు । దనుజమర్హ్దను€ డతనితో 'ధర్మృతనయు6 
గానం బోవంగ వలయు భాస్మ్కరుండు గ్రుంకు । చున్నవాం డని పలికిన నన్నరుండు. 10 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము ర్‌డ్త్ష 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; ఉద్దత= పొడసూపిన; మందస్మిత= చిరునవ్వు గల; ఆస్యుండు= ముఖం కలవాడు; అగుచున్‌= 
జొతూ; దనుజమర్దనుండు= రాక్షససంహారి అయిన కృష్ణుడు; అతనితోన్‌= ఆ అర్జునుడితో; ధర్మతనయున్‌= ధర్మనందనుడైన 
ధర్మరాజును; కానన్‌= చూడటానికి; పోవంగవలయున్‌= పోవలయును; భాస్కరుండు= సూర్యుడు; [క్రుంకుచున్నవాండు= 
అస్తమిస్తున్నాడు; అని= ఇట్టు; పలికినన్‌= పలుకగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు. 


తాత్పర్యం: అర్జునుడి మాటలు విని కృష్ణుడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు: “ఓ పార్టా! ధర్మరాజును మనం 
చూడపోవలె. సూర్యాస్తమయం జౌతూ ఉన్నది. ఈ పలుకులు విని అర్జునుడు (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. “అట్లు కాక యనుటయు. గదిలి, భీమసేనుండును సాత్యకియును యుధామన్యుండును నుత్తమౌజుండును 
సముచితసల్లాపంబులు సేయుచు. దో నేతేర సాంద్ర శోణిత పూర సేకంబున ఘోరంబైన సంగ్రామ 
తలంబునం జని చని శౌరి సవ్యసాచి నాలోకించి. 11 


ప్రతిపదార్దం: అట్టు= అట్టే; కాక= కానీ; అనుటయున్‌= అనగానే; కదిలి= బయలుదేరి; భీమసేనుండును= భీముడు; సాత్యకి 
యును= సాత్యకి; యుధామన్యుండును= యుధామన్యుడు; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడు; సముచిత సల్లాపంబులు+చేయుచున్‌= 
సందర్భోచితాలైన మాటలు మాట్ట్లాడుకొంటూ; తోన్‌+ఏతేరన్‌= వెంట వస్తూ ఉండగా; సాంద్రశోణితపూర సేకంబునన్‌= దట్టమైన 
రక్తప్రవాహపు జల్టుతో; ఘోరంబు+ఐన= భయంకరంగా ఉన్న; సం([గ్రామ తలంబునన్‌= రణరంగస్థలాన; చని చని= వెళ్ళి వెళ్ళి 
(కొంతదూరంవెళ్ళి అని భావం); శౌరి= కృష్ణుడు; సవ్యసాచిన్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: “సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. ధర్మరాజును చూడటానికి వెళ్ళుదాము” అనే కృష్ణుడి మాటకు 
పార్టుడు 'సరే' అన్నాడు. అప్పుడు భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు యథోచితంగా సంభాషిస్తూ 
వెంట నడిచారు. వారు నడిచే రణభూమి అంతా రక్తప్రవాహం గడ్డకట్టి భయంకరంగా ఉన్నది. ఆ రణభూమిని 
చూచి కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలికాడు: 


నిశేషం: యుధామన్యుడు, ఉత్తమౌజుడు - వీరిద్దరు పాంచాలురు. అర్జునుడికి చక్ర రక్షకులు. సాత్యకి అర్జునుడికి పృష్ట రక్షకుడు. 
భీష్మపర్వంలో ఈ విషయం ప్రస్తావించబడింది. ఈ శ్టోకం చూడండి. శ్లో ॥ పృష్టగోయోర్జునస్యాసి యుయుధానో మహారథః 
। చక్రరక్షే చ పాంచాల్యే యుధామ న్యూత్తమౌజసౌ॥ (యుయుధాన= సాత్యకి. 


చ. '*కరులు రథంబు లశ్వములు కాలుబలంబు చమూపతుల్‌ మహీ 
శ్వరు లఖిలాస్త్ర శస్త్రములు చామరముల్‌ గొడుగుల్‌ సిడంబు లా 
భరణము లిత్తెజంగునను బార్ధ! కడుం జెలువొందె. జూడ సం 
గరమహి చిత్ర వస్త్రమున గప్పిన చందము. దోంపం జేయుచున్‌. 12 


ప్రతిపదార్థం: పార్ణ!= ఓ అర్జునా!) కరులు= ఏనుగులు; రథంబులు= రథాలు; అశ్వములు= గు(ర్రాలు; కాలుబలంబు= సైనికులు; 
చమూపతుల్‌= సైన్యాధ్యక్షులు; మహీశ్వరులు= రాజులు; అఖిల+అస్త్రశస్త్రములు= అస్త్రాలు, శస్తాలు అన్నీ కూడా; చామరముల్‌= 
వింజామరాలు; గొడుగుల్‌= ఛత్రాలు; సిడంబులు= ధ్వజాలు; ఆభరణములు= కిరీట కేయూరాది ఆభరణాలు (వీటన్నింటిని); 
ఈ+తెజంగునను= ఈ విధంగా; చూడన్‌= చూస్తూ ఉంటే (గజ రథాశ్వాదులు రణరంగాన పడిఉన్న తీరు చూస్తూఉంటే అని 
భావం); సంగరమహి= రణభూమి; చిత్ర వస్త్రమునన్‌= రంగురంగుల వస్త్రంతో; కప్పిన చందమున్‌= కప్పిన విధానాన్ని; తోయన్‌+ 
చేయుచున్‌= స్పురింపజేస్తూ;: కడున్‌= మిక్కిలి; చెలువు+ఒందెన్‌= ప్రకాశిస్తూ ఉన్నది. 


ర5్‌డ్త2 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “అర్జునా! ఈ రణభూమి చూచావా? రణాన తెగిపడిన చతుర్విధ సైన్యం, సేనాపతులు, రాజులు 
వారి ధ్వజ రథాదులు, ఆభరణాలు, శస్త్రాలు ఈ భూమిని కప్పివైచినవి. వీటిని చూస్తుంటే ఎంతో అందంగా 
రంగురంగుల వస్త్రంతో రణభూమిని కప్పినట్టుగా భాసిస్తూ ఉన్నది. 


నిశేషం: అలం: ఉత్రేక్ష రణభూమిని చిత్ర వస్తాలంకృతంగా ఊహించి చెప్పటంచేత ఇది ఉత్రేక్షాలంకారం..ఈ అలంకారం 
అర్జునుడి వీరవిహారాన్ని పరాక్రమాతిశయాన్ని సూచిస్తుంది. అర్జునుడి పరాక్రమాతిశయాన్ని ప్రస్తుతించటానికి కృష్ణు డీవిధంగా 
రణభూమిని వర్షించాడు. దీనిని అలంకారకృత వస్తుధ్వని అంటారు. మరియొక విశేషం: ఈ పద్యం మూడవపాదంలో 'అఖిలాస్త్ర 
విత్తములు” అనే పాఠం 'అఖిలాస్త్ర శస్త్రములు” అనే దానికి బదులుగా కానవస్తున్నది. దానికి అర్ధం అస్త్రాలన్నింటిని బాగా 
తెలిసినవారు అని. ఈ మహాసేనాపతులు అట్టివారని అన్వయం. అంతేగాక పద్యంలోని మరోపాదం సంస్కృతమూలానికి చాలా 
దగ్గరగా ఉన్నది. అదేమంటే “ఆభరణము లిత్తెజంగునను బార్ధ! కడుం జెలువొందె జూడు సంగరమహి” దీని అర్థం: 
ఆభరణములు+ఉన్న+-ఈ తెజంగు= ఆభరణాలు పడియున్న వైనం (కర్త రణభూమిని చిత్ర వ(స్త్రాలంకృతగా ఉన్నట్టు 
తోపింపజేస్తూ మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నది చూశావా? - అని అర్జునుడితో కృష్ణుడు పలికిన వాక్యం మూలంలో ఉన్న “మహీతలం 
అత్‌ పాం జ ౬€ం 
నరవర పశ్ళ దుర్చృశమ్‌” అనే ఘట్టానికి తగినట్టుగా ఉన్నది. 


వ. భవదీయ బాహావిహారంబు నుదారత్వం బిట్లుండునే?” యని యగ్గించుచు నరిగి సమయోచితం 


బగుటయును ప్రతియోధులు టిచ్చవడియునికిం జేసియు సమరంబు సాలించి తమరాక కెదురు చూచుచుం 
గూదికొని యున్నయుధిష్టిరాదుల సమీపంబగుటయుం బాంచజన్యంబు పూరించినం బాండవాగ్రజుండు. 13 


ప్రతిపదార్థం: (ఓ అర్జునా! భవదీయ బాహావిహారంబు+ఉదారత్వంబు= నీ బాహువుల వీరవిహారంయొక్క గొప్పతనం; ఇట్టు= 
ఈ విధంగా; ఉండునే?= ఉంటుందా? (ఈనాటి నీ వీరవిహారం మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇంతకుముందెన్నడూ చూడలేదని 
భావం); అని= అంటూ; అగ్గించుచున్‌= ప్రశంసిస్తూ; అరిగి= వెళ్ళి; సమయ+ఉచితంబు= సమయానికి తగింది; అగుటయును=కాగా; 
'ప్రతియోధులు= శత్రువీరులు; అిచ్చవడి= చేష్టలు కోల్పోయి; ఉనికిన్‌*చేసియున్‌= ఉండటంచేతకూడ; సమరంబు= యుద్దం; 
చాలించి= ఆపివేసి; తమరాకకున్‌= తాము రావటానికి; ఎదురుచూచుచున్‌= ఎదురుచూస్తూ; కూడికొని+ఉన్న= గుమిగూడి ఉన్నటు 
వంటి; యుధిస్టిరశ+ఆదుల= ధర్మరాజు మొదలయినవారికి; సమీపంబు+అగుటయున్‌= దగ్గర కావటంవలన; పాంచజన్యంబు= 
పాంచజన్యం అనే తన (కృష్ణు శంఖాన్ని; పూరించినన్‌= (కృష్ణుడు) పూరించిన వెంటనే; పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ఈ నాటి నీ బాహువుల వీరవిహారంయొక్క గొప్పతనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉందే” 
అని కృష్ణుడు అర్జునుడిని ప్రశంసిస్తూ ఇద్దరూ రణభూమిని చూస్తూ ముందుకు నడిచారు. ఇక (ప్రొద్దుపోవటాన్ని, 
శత్రువీరులు అలసి నిశ్చేష్టులై ఉండటాన్ని చూచి యుద్దం ఆపుచేయించారు. తమరాకకై ఎదురుచూస్తూ గుమికూడి 


యున్న ధర్మరాజాదులు కానవస్తూ ఉండగా, కృష్ణుడు తన పాంచజన్యాన్ని విజయసూచకంగా పూరించాడు. అది 
విని ధర్మరాజు 


నిశేషం: 'బాహావిహారంబు” అనే దానికి బదులు “బాహా వీర్యవిలాసంబు" అనే పాఠం తగినట్టుగా ఉన్నది. 
సైంధవుని సంహరించి కృష్ణార్హునులు వచ్చి ధర్మజునకు నమస్కరించుట (సం. 7-124-1) 


తే. రథము డిగ్గి హర్షాశ్రులు గ్రమ్ముదేర । నెదురు కొనుటయు సంభ్రమ మెసక మెసంగం 
బార్జుండును గేశవుండును బాదచారు । లై రయంబున. జని మ్రొక్కి రవ్విభునకు. 14 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 543 


ప్రతిపదార్థం: రథము= రథాన్ని; డిగ్గి= దిగి; హర్షఅశ్రులు; ఆనందబాష్పాలు; (క్రమ్ముదేరన్‌= కమ్ముకొంటూ ఉండగా; ఎదురు 
కొనుటయున్‌= ఎదుర్కొనగా; పార్థుండును= అర్జ్హునుడూ; కేశవుండును= కృష్ణుడూ; సంభ్రమము= తొందరపాటు; ఎసకము+ఎసంగన్‌= 
అతిశయిస్తూ ఉండగా; పాదచారులు+ఐ= కాలినడకన వస్తూ; రయంబునన్‌= వేగంగా; చని= వెళ్ళి, ఆ+విభునకున్‌= ఆ 
ధర్మరాజునకు; (మొక్కిరి= నమస్కారం చేశారు. 


తాత్పర్యం: (ధర్మరాజు) రథం దిగి ఆనందబాష్పాలు కన్నులవెంట రాలగా కృష్ణార్దునులను ఎదుర్కొంటూ ఉంటే 
వారిద్దరూ తొందర తొందరగా రథం దిగి పాదచారులై వచ్చి ఆ ధర్మరాజుకు ప్రణామం చేశారు. 


విశేషం: ధర్మరాజు రథం దిగటం కృష్ణుడిపై ఆదరాన్ని సూచించగా కృష్ణార్జునుల సంభ్రమాతిశయం ధర్మరాజుపై వారికిగల 
ఆదరభావాన్ని సూచిస్తుంది. ధర్మరాజు ఆనందాశ్రువులు, కృష్ణుడియందుగల భక్తిని, అర్జునుడి పై గల వాత్సల్యాన్ని స్ఫురింపజేస్తాయి. 
ఇది భావధ్వని. దీనితో ఈ పాత్రల మనస్తత్త్యం చక్కగా నిరూపితమయింది. 


వ. ఇట్లు ప్రణమిల్లిన. 15 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా. 
తాత్పర్యం: ఈ విధంగా కృష్ణార్జునులు ధర్మరాజునకు నమస్కారం చేయగా. 


క. నరపతి యానందాశ్రులు |; గరసరసిరుహముల నొత్తి కను దనియంగ న 
య్యిరువుర6ం జూచుచు మేనులు । గరుపాఅంగ గ్రుచ్చి యొక్క కౌంగిటం జేర్దెన్‌. 16 


ప్రతిపదార్థం: నరపతి= ధర్మరాజు; ఆనంద+అ(శ్రులు= ఆనందబాష్టాలను; కర సరసిరుహములన్‌= కమలాలవంటి చేతులతో; 
ఒత్తి= తుడుచుకొని; కను= కన్నులు; తనియంగన్‌= తృప్తినిపొందే విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని (కృష్ణార్ణునులను); 
చూచుచున్‌= చూస్తూ; మేనులు= వారివారి శరీరాలు; గరుపాజంగన్‌= గగుర్పొడిచే విధంగా; (గ్రుచ్చి= ఆనించి; ఒక్కకౌంగిటన్‌= 
ఒకే కౌగిలిలో; చేర్చెన్‌= చేర్చాడు. (ఇద్దరిని విడివిడిగా గాక ఒకేసారి కౌగిలించుకొన్నాడని భావం). 


తాత్పర్యం: ధర్మరాజు ఆనందాతిశయంతో కన్నులలో నిండిన కన్నీటిని తుడిచికొంటూ, కన్నులార వారిద్దరిని 
చూస్తూ ఒకేసారి వారిద్దరిని గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆ కౌగిలిచేత వారిద్దరి శరీరాలు పులకితమైనాయి. 


నిశేషం: “అలం: పరికరం. “ఒక్క కౌంగిట” అనే పదంలో 'ఒక్క' అనే విశేషణం సాభిప్రాయం కాబట్టీ ఇది పరికరాలంకారం. 
ఈ అలంకారం చేత ధర్మరాజు ఆ ఇద్దరిని సమానంగా ఆదరించాడనే భావం ధ్వనిస్తూ ఉన్నది. 


వ. _ ఇవవ్విధంబున నాలింగనంబు సేసి యర్దునునితో ని ట్లనియె. 17 


ప్రతిపదార్హం: ఈ+విధంబునన్‌= ఇట్లా? ఆలింగనంబు+చేసి= కౌగిలించుకొని; అర్హునునితోన్‌= పార్ధుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: వారిద్దరిని గాఢంగా ఆలింగనం చేసికొన్న తరువాత ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు: 


క.  '*చే నెత్తురు గాకుండం | గా నా సైంధవుని. జంపి క్రమ్మణ మీరల్‌ 
రా నోచితి నా భాగ్యం । బేన పొగడు నట్టిదయ్యె నీతని కరుణన్‌. 18 


ర్‌డ్తీడ్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: చే= చేయి; నెత్తురు+కాకుండన్‌+కాన్‌= రక్తంతో తడియకుండానే; ఆ సైంధవునిన్‌= (మన అభిమన్యువధకు 
మూలకారణంగా నిలిచిన) ఆ జయద్రథుడిని; చంపి= సంహరించి; మీరల్‌= మీరిద్దరు (కృష్ణార్జునులు); [క్రమ్మణన్‌= తిరిగి; 
రాన్‌= రావటానికి; నోచితిన్‌= పుణ్యం చేసికొన్నాను; నా భాగ్యంబు= నా అదృష్టం; ఈతని కరుణన్‌= ఈ కృష్ణుడి అనుగ్రహం 
వలన; ఏను+అ= నేనే; పొగడునట్టిది+అయ్యెన్‌= ప్రశంసించుకొనవలసినంతటిదయింది. 


తాత్పర్యం: చేతికి నెత్తురంటకుండా మీరిద్దరూ సైంధవుడిని సంహరించి నన్ను చేరుట నా పుణ్యం. నా అదృష్టాన్ని 
మెచ్చుకోవాలి. ఎవరో కాదు నేనే. ఇదంతా ఈ మహానుభావుడి అనుగ్రహం వలననే సిద్ధించింది. 


క. అని వాసుదేవు. జూపిన । విని యాతండు 'నీదు కోపవేగంబున దు 

రను. డా జయద్రథుండు వొలి । సిన నెవ్వరి కెట్లు సేయం. జెల్లదె” యనినన్‌. 19 
ప్రతిపదార్థం: అని= పలికి; వాసుదేవున్‌= కృష్ణుడిని; చూపినన్‌= (చేత నిర్దేశిస్తూ) చూపగా; విని= (కృష్ణుడు) విని; ఆతండు= 
కృష్ణుడు; దుర్దనుండు= దుష్టుడయిన; ఆ జయ(ద్రథుండు= ఆ సైంధవుడు; నీదుకోపవేగంబునన్‌= నీ (ధర్మరాజు) క్రోధాని కున్న 
తీవ్రతతో; పొలిసినన్‌= మరణించగా; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; ఎట్టు= ఏ విధంగానైనా; చేయన్‌= చేయుటకు; చెల్లదు+ఎ?= 
తగియుండదా?; అనినన్‌= అనగా (కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా పలుకగా). 


తాత్పర్యం: అని పలుకుతూ కృష్ణుడిని చూపాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు అభిప్రాయంలో కృష్ణుడే 
విజయానికి కారణమన్నమాట. ఈ అభిప్రాయాన్ని గమనించి కృష్ణుడు ధర్మరాజుతో "సైంధవవధతో చేకూరిన 
ఈ విజయానికి కారణం ఆ కౌరవులు మీకు కలిగించిన కోపమే. మీబోటి సత్పురుషుల కోపావేశం ఎంత 
పనైనా చేయిస్తుంది. అటువంటప్పుడు ఆ అర్జునుడే కాదు మరెవ్వరైనా కేవలం జయ(ద్రథుడిని వధించుటే 
కాదు. అంతకంటె దుస్పాధ్యమైన ఏ కార్యమైనా సులభంగా చేయగలుగుతారు. దీనిలో ఆశ్చర్య మేమి?” అని 
పలుకగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇక్కడ వాసుదేవ పదం కృష్ణ పర్యాయంగా ప్రయోగించుటవలన ధర్మరాజు తన మనస్సులో కృష్ణుడిని భావించిన తీరు 
వ్యక్తమవుతున్నది. కృష్ణుడిని వసుదేవ పుత్రుడిగానే మాత్రం ధర్మరాజు అనుకొనటం లేదు. అతడిని భగవంతుడిగా భావించాడు. 
వాసుదేవ పదం భగవత్ప్సర్యాయం. విష్ణు సహస్రనామంలో ఈ వాసుదేవపదం ఉన్నది. శంకరాచార్యులు ఈ పదాన్ని తన విష్ణు 
సహస్రనామ భాష్యంలో ఇట్లా నిర్వచించారు. 'వాసయతి జగదాచ్చాదయతి మాయయేతి వాసుః స ఏవ దేవ ఇతి వాసుదేవః 
శ్లో; ఛాదయామి జగత్‌ విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభిః (మహా - భా - శాంతి - 141/4) ఇతి భగవద్వచనాత్‌॥” (విష్ణు 
సహస్ర. భాష్యం 709 వ నామం). అనగా తన మాయచేత ఈ సమస్త ప్రపంచాన్ని ఆచ్చాదించేవాడు కాబట్టి 'వాసు అని అంటారు. 
అట్టి దేవుడు కాబట్టి వాసుదేవుడైనాడు అని ఆ భాష్యం సారాంశం. “బహూనాం జన్మనామంతే' అనే గీతా శ్చోకం (7/19)లోని 
“వాసుదేవఃి అనే పదానికి భగవద్గీతా వ్యాఖ్యాతలు కూడా భగవత్పరంగా ఇదే అర్ధం (వ్రాశారు. అంతేగాక భగవంతుడు తాను 
సర్వప్రపంచాన్ని వ్యాపించి ఉండటంచేత, సర్సభూతాలకు (ప్రాణులకు) తాను నివాసభూతుడు కావటంచేతను వాసుదేవుడైనాడని 
యజుర్వేద సంధ్యావందనంలోని ఈ శ్లోకం చెప్పుతున్నది. 


శ్లో॥ వాసనాత్‌ వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌ । 
సర్వభూత నివాసోణి వాసుదేన నమో౭స్తుతే” ॥ 


కాబట్టి ఇక్కడి వాసుదేవ పదం ఎంతో అర్హవంతం. 
[ో! యఖ 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 5్‌&ీ5 


ను ఆడి 
వ. అ మ్మహపతి య మ్మహాత్ము నుద్దేశించి. 20 
ప్రతిపదార్థం: ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; ఆ+మహాత్మున్‌= మహాత్ముడైన ఆ శ్రీకృష్ణుడిని; ఉద్దేశించి= గురించి. 


తాత్పర్యం: ఆ ధర్మరాజు మహానుభావుడైన ఆ శ్రీకృష్ణుడిని సంబోధిస్తూ (ఇట్టా పలికాడు). (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. దేవాసురసంఘంబులు । నీ వలిగిన రూ పడంగు నీ కూరిమి శౌ 
ఖ్యావహ మఖిల జగములకు । దేవ! భవద్ధక్తు లరుల6 దీర్చుట యరుదే! 21 


ప్రతిపదార్థం: దేవ!= ఓ దేవా! (కృష్ణ భగవానుడా$); నీవు+అలిగినన్‌= నీవే కోపించినట్టైతే; దేవ+అసుర సంఘంబులు= దేవతల 
సమూహాలు, రాక్షసుల సమూహాలు; రూపు+అడంగున్‌= నశిస్తాయి; నీ కూరిమి= నీ ప్రేమ; అఖిల జగములకున్‌= సమస్త లోకాలకు; 
సౌఖ్య+ఆవహము= సుఖాన్ని కలుగజేసేది; భవద్భక్తులు= నీయందు భక్తి కలిగి ఉన్నవారు; అరులన్‌= శత్రువులను; తీర్చుట= 
నశింపచేయటం; అరుదు+ఏ!= ఆశ్చర్యమా! 

తాత్పర్యం: ఆదిదేవుడవైన శ్రీకృష్ణా! నీవు కోపిస్తే ఈ దేవతలు, రాక్షసులు నళిస్తా రనగా ఈ మానవుల లెక్క 
ఏమి? నీవు దయదలిస్తే ఈ సమస్త లోకాలలోని వారందరూ సుఖిస్తారు. కాబట్టి నిన్ను సర్వాత్మనా భజించే 
భక్తులు శత్రువులను జయించటంలో ఆశ్చర్య మేముంది? (మా శత్రు నిర్మూలనం, అంటే ఈ జయద్రథవధ 
నీ అనుగ్రహంతోనే కలిగిందని శ్రీకృష్ణుడితో ధర్మరాజు పలికిన ఈ మాటలలో తేటపడుతుంది.) 

విశేషం: ఇక్కడ 'దేవ' అనే పదంతో కృష్ణుడిని సంబోధించటం శ్రీకృష్ణుడి ఆదిదేవత్వాన్ని సూచిస్తుంది - అప్పుడే దేవాసుర వినాశాది 
రూప పద్యార్థం సుసంభావిత మౌతుంది. 


ర్‌ 


అని మజియు ననేక ప్రకారంబులం బ్రస్తుతించి, భీష్మాదు లతని కతన మడియుట యుగ్గడించి “నీవు 
కోపించినట్లు వర్తించుట. గౌరవులు సెడిర కాందలంచెద' ననుటయు నచ్చ్యుతుం డా భూపాలు నాలోకించి 
“ధర్మోతృపష్టుండవగు నీకు నరిష్టం బాచరించిన వారికి. జెడకుండ వచ్చునే? యనునెడ ననిలసుతుండును 
సాత్యకియును దనువుల. గ్రొత్తగంట్లు గొమరార నద్ధరణీపతి చరణంబులకు. బ్రణతులైన, నతం డెత్తి 
కౌంగిలించుకొని వారలు కుంభసంభవ కృతవర్శాదుల సంరంభంబు మర్దించుట పేర్కొని యబభినందించిె; 
యుధామన్యుండును నుత్తమౌజుండును దగిన తెజఖంగునం గాంచిన వారి నుచిత వచనంబుల సంభావించె. 
దదీయ సైన్యం బెల్లను బ్రమోద భరితంబై కయ్యంబునకుం గాలు ద్రవ్వుచుండె; నా సమయంబున శోక 
విస్యయ వివశుం డగుచు దుర్యోధనుం డంతర్గతంబున. 22 


ప్రతిపదార్దం: అని= పలికి; మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; ప్రస్తుతించి= పొగడి; భీష్మ+ఆదులు= 
భీష్ముడు మొదలైనవారు; అతని కతనన్‌= ఆ శ్రీకృష్ణుడి కారణంగానే (ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహంతోనే అని భావం); మడియుట= 
నశించిపోవటాన్ని; ఉగ్గడించి= కీర్తించి; నీవు= శ్రీకృష్ణుడు; కోపించినట్టు= కోపపడేటట్టు; వర్తించుటన్‌= ప్రవర్తిస్తూ ఉండటంచేత; 
కౌారవులు= దుర్యోధనుడు మొదలైన కౌరవులు; చెడిరి కాన్‌= చెడిపోయినట్టు; తలంచెదన్‌= తలుస్తాను; అనుటయున్‌= అనగానే; 
అచ్యుతుండు= కృష్ణుడు; ఆ భూపాలున్‌= ఆ రాజును అనగా ధర్మరాజును; ఆలోకించి= చూచి; ధర్మ+ఉత్క్భప్టుండవు+అగు= 
ధర్మంచేత (శ్రేష్టడవయినట్టి; నీకున్‌= ధర్మరాజునకు; అరిష్టంబు= కీడు; ఆచరించిన వారికిన్‌= చేసినవారికి; చెడక+ఉండన్‌+వచ్చునే?= 
చెడిపోకుండా ఉండటానికి సాధ్యమవుతుందా? (అట్టివారు చెడిపోతారని భావం); అను+ఎడన్‌= అంటూ ఉండే సమయాన; అనిల 
సుతుండును= వాయునందనుడు (భీముడు); సాత్యకియును= సాత్యకికూడా; తనువులన్‌= శరీరాలపై; క్రొత్తగంట్టు= (యుద్దంలో) 


546 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అప్పుడే ఏర్పడిన గాయాలు; కొమరు+ఆరన్‌= ప్రకాళిస్తూ ఉండగా; ఆ+ధరణీ పతి చరణంబులకున్‌= ఆ ధర్మరాజు పాదాలకు; 
'ప్రణతులు+ఐనన్‌= నమస్కారం చేసినవారు కాగా; అతండు= ఆ ధర్మరాజు; ఎత్తి= (వారిద్దరిని పైకి) లేవనెత్తి; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; వారలు= ఆ భీమసేన సాత్యకులు; కుంభసంభవ, కృతవర్మ+ఆదుల సంరంభంబు= ్రోణాచార్యులు 
కృతవర్మ మొదలైనవారి యుద్దవేగాన్ని; మర్దించుట= అణగద్రొక్కటాన్ని; పేర్కొని= ప్రస్తావించి (వారిద్దరి యుద్దనైపుణ్యాన్ని 
కొనియాడి అని భావం); అభినందించెన్‌= అభినందించాడు (వారిద్దరి వీరత్వానికి తన సంతోషాన్ని ధర్మరాజు తెలిపాడని భావం); 
యుధామన్యుండును= యుధామన్యుడనేవాడు; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడనే అతడు (వీరిద్దరు); తగిన తెజంగునన్‌=తగిన 
విధంగా; కాంచినన్‌= (తనను) సమీపించటం తోడనే - అనగా వినయంతో అంజలిబద్దులై ధర్మరాజును సమీపించిన వెంటనే; 
ఉచిత వచనంబులన్‌= సముచిత సల్లాపాలతో; సంభావించెన్‌= గౌరవించాడు; తదీయ సైన్యంబు+ఎల్లను= ఆ ధర్మరాజు సైన్యమంతా; 
ప్రమోద భరితంబు+ఐ= సంతోషంతో నిండినదై; కయ్యంబునకున్‌= యుద్ధానికి; కాలుద్రవ్వుచున్‌+ఉండెన్‌= సన్నద్ధమౌతూ ఉన్నది; 
ఆ సమయంబునన్‌= అదే సమయాన; శోకవిస్మయ వివశుండు+అగుచున్‌= దుఃఖం ఆశ్చర్యం - ఈ రెంటికి లోనవుతూ; 
దుర్యోధనుండు= సుయోధనుడు (దుర్యోధనుడికి తన సైన్య పరాజయంచేత దుఃఖం, సైంధవుడిని వధించిన తీరు చూస్తూ ఉంటే 
విస్మయం కల్షిందని భావం); అంతర్గతంబునన్‌= స్వగతంగా. 
తాత్పర్యం: అని పలికిన తరువాత మళ్ళీ కూడా శ్రీకృష్ణుడిని ధర్మరాజు అనేక విధాలుగా స్తుతించాడు. అతడు 
పురాణ పురుషుడనే విషయాన్ని స్పష్టపరిచాడు. భీష్మాదులను జయించుట కృష్ణుడి అనుగ్రహం లేకుండా సాధ్య 
మయ్యేది కాదన్నాడు. 'కౌరవుల అధర్మాచరణం నీకు కోపహేతువయింది. ఆ నీ కోపమే కౌరవుల నాశనానికి దారి 
తీసింది” అని ధర్మరాజు కృష్ణుడితో తాను భావించిన తీరు చెప్పిన వెంటనే కృష్ణుడు, 'అదేదీ కాదు నీబోటి ధర్మనిష్టునికి 
అరిష్టం తలపెట్టినవారికి చెడిపోవటం ఎట్టాగూ తప్పదు.' అని అంటూ ఉండగానే, యుద్దంలో తమ శరీరం మీద 
ఏర్పడిన కొత్త గాయాలు ప్రకాశిస్తూ ఉండగా భీముడు, సాత్యకి వచ్చి ధర్మరాజుకు పాదాభివందనం చేశారు. వారిద్దరినీ 
లేవనెత్తి ధర్మరాజు ఆలింగనం చేసికొని, ద్రోణ కృతవర్మల విజ్బంభణాన్ని వారు అణచివేయడాన్ని ప్రస్తావించి 
అభినందించాడు. ఇంతలో యుధామన్యుడు, ఉత్తమౌజుడు అనేవారు వినయంగా ధర్మరాజును దర్శించగా, వారిని 
కూడా సముచితవచనాలతో గౌరవించాడు. శత్రువిజయంచేత ధర్మరాజుసైన్యంలో ఆనందోత్సాహాలు పెరిగి, మళ్ళీ 
యుద్దానికి ఆ సైన్యం కాలు (ద్రవ్వసాగింది. అదే సమయాన దుర్యోధనుడు దుఃఖానికి, ఆశ్చర్యానికి తీవ్రంగాలోనై, 
తన మనస్సులో (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: దుర్యోధనుని ఆశ్చర్యం సైంధవవధకు, దుఃఖం తనపక్షపరాజయానికి అని మతియు అనేక ప్రకారంబులం (బ్రస్తుతించి 
భీష్మాదు లతని కతన మడియుట యుగ్గడించి” అనే ఈ వచనంలో కృష్ణుని స్తుతించిన అనేక ప్రకారా లేవి అంటే - సంస్కృత 
మూలంలో “బాల్యాత్ర్రభృతి శ్రీకృష్ణ కర్మాణి శ్రుతవానహమ్‌” ((ద్రోణ- 149 అధ్యా. 13వ శ్ఞో నుండి 35వ శ్లోకం వరకు) అనే 
శ్లోకం మొదలుకొని 20 శ్ఞోకాల భావం “అనేక ప్రకారంబులం (బ్రస్తుతించి' అనే వాక్యంతో సం(గ్రహించబడింది. కృష్ణుని పురాణ 
పురుషత్వాన్ని సూచించే ఎన్నో అంశాలు ఈ శ్టోకాలలో ఇమిడి ఉన్నాయి. వాటిని సూచించటానికి ఈ ఒక్కమాట వచనంలో 
పొదగబడింది. ఆ అంశాలను వివరించటం ప్రకృతం విసృృతికి దారి తీస్తుంది. పూర్తిగా విడుచుటకు మనసొప్పక తిక్కన కవిబ్రహ్మ, 
“మూలాన్ని చూడవచ్చు కదా ఎవరికైనా విశేష జిజ్ఞాస ఉంటే" అనే అభిప్రాయంతో ఈ మాత్రం సూచనప్రాయంగా చెప్పినట్టు 
భావించాలి. అదే కవిబ్రహ్మ ప్రత్యేకత. 
ఉ.  . 'ద్రోణుండు గర్జుండుం గృపుండు ద్రోణసుతుండును నేల వాని గీ 

ర్వాణులకైననుం జెనయవచ్చ్చునె? యెవ్వరు నాజి గౌరవ 

త్రాణ పరాయణత్వమున దర్పము సూపంగ లేమి దెల్ల మ 

క్షీణ పరాక్రముం డయిన క్రీడికి నిక్కపుటల్క వచ్చినన్‌.' 23 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము ర్‌డ్ష7 


ప్రతిపదార్థం: అక్షీణ పరా[క్రముండు+అయిన= తరుగు అనేది లేని పరాక్రమం గల; క్రీడికిన్‌= అర్జునుడికి; నిక్కపుటల్క 
(నిక్కము+అల్క)= నిజమైన కోపం (ప్రణయకోపాదులు పైకి కోపాలైనా అవి నిజానికి కోపాలు కావు కదా! కావున శత్రువులపై 
చూపేదే నిజమైన కోపం); వచ్చినన్‌= వచ్చినట్లయితే; ద్రోణుండు= (ద్రోణాచార్యులు; కర్షుండున్‌= కర్టుడు (తన ప్రాణ స్నేహితుడు); 
కృపుండు= కృపాచార్యులు; (ద్రోణసుతుండునున్‌= ద్రోణాచార్య పుత్రుడు అశ్చత్హామ; ఏల?= ఎందుకు? (వీరందరిమాట ఎందుకు? 
అని భావం); గీర్యాణులకున్‌+ఐననున్‌= దేవతలకైనా కూడా; ఆజిన్‌= యుద్దంలో; వానిన్‌= ఆ అర్జునుడిని; చెనయన్‌వచ్చునే?= 
ఎదిరించ సాధ్యం అవుతుందా? (కాదని భావం); ఎవ్వరున్‌= ఈ ద్రోణాదులలో ఎవ్వరైనా; ఆజిన్‌= యుద్ధంలో (ఈ పదం 
వెనక వాక్యంలో కూడా అన్వయించింది); కౌరవ త్రాణపరాయణత్వమునన్‌= కౌరవులమైన మా రక్షణ అందలి తత్పరత్వంచేత 
(తృతీయాఠ్థే సప్తమీ); దర్శము= భుజదర్స్వాన్ని; చూపంగలేమి= చూపలేకపోవటం; తెల్లము= స్పష్టం. 

తాత్పర్యం: 'అర్జ్హునుడి పరాక్రమానికి క్షీణత్వమనేదే లేదు. అట్టి అర్జ్హునుడికే నిజంగా కోపం వచ్చిననాడు ఈ 
(ద్రోణకర్షకృపాశ్వత్హామలేకాదు, ఆ దేవతలైనా అతడి ముందు యుద్దంలో నిలువలేరు. ఈ (ద్రోణ కర్ణాదులకు 
'కారవులమైన మమ్ము రక్షించాలి" అనే తత్పరత ఉంటే ఉండుగాక! కాని, వారు యుద్ధంలో అర్జునుడి కెదురుగా 
నిలిచి తమ భుజబలాన్ని చూప శక్తిలేనివారని నేడు స్పష్టమయింది.” 


వ. అనుచు నుత్సాహ రహితంబైన చిత్తం బుత్తలపడ గుంభసంభవు పాలికిం బోయి, పరుల జయంబును, 
దమవారు సమయుటయు నుగ్గడించి మఖజీయును. 24 


ప్రతిపదార్దం: అనుచున్‌= అనుకొంటూ (మనస్సులో ఇట్టా భావిస్తూ); ఉత్సాహ రహితంబు+ఐన= ఉత్సాహం లేనట్టి; చిత్తంబు= 
మనస్సు; ఉత్తలపడన్‌= తత్తరపాటు చెందుతూ ఉండగా; కుంభసంభవు పాలికిన్‌= ద్రోణాచార్యుల సమీపానికి; పోయి= వెళ్ళి; 
పరుల జయంబును= శత్రువులకు కలిగిన విజయాన్ని; తమవారు= తమ యోధులు, బంధువులు మొదలైనవారు; సమయుటన్‌= 
నశించటాన్ని; ఉగ్గడించి= చెప్పి; మజీయును= మళ్ళీ కూడా. 


తాత్పర్యం: అని దుర్యోధనుడు తనలో తాను తర్కించుకొంటూ ఉత్సాహాన్ని కోల్పోయిన మనస్సు తత్తరపాటు 
చెందుతుండగా, ద్రోణాచార్యుల సమీపానికి వెళ్ళి శత్రువుల విజయాన్ని, తమవారి మరణాన్ని చెప్పి ఇంకా ఇట్లా 
అన్నాడు: (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ.  'బల్లిదుండగు భీష్ముంబడవైచి సోదర । వర్గంబు6 దాను ననర్గకముగ6 
గ్రాలెడు నేచి శిఖండి యింతకు మున్న । పొలిసె నేడక్షౌహిణులు, గిరీటి 
చేత సైంధవుపాటు సెప్ప జిట్టలు నాకు6। బూని మేలెంచి కాంభోజవిభుండు 
జలసంధుండును సుదర్శనుండును లోను గా6। గలుగు భూపతులు పెక్కండ్రు నేడు 


తే. గలనం గూలిరి; వీరి లోకంబ యైన । నొండె. బాంచాల బలమును బాండవులను 
దండినై తెగం జూచిన నొండె6. గాక । యెట్లు వాయు నా కిందథఅ బుణము? సెపుమ! 25 


సతిపదారం: శిఖండి= దుపదమహారాజు కుమారుడు శిఖండి; బలిదుండు+అగు= అతి బలశాలిఅయిన; భీషున్‌= భీషు+డిని; 
క్ర న (8 ల్‌ శ్రి శ్రి 


పడన్‌వైచి= పడిపోయే విధంగా చేసి; సోదరవర్గంబున్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన సోదరుల సమూహాన్నీ; తాను= శిఖండి; 
అనర్గళముగన్‌= అడ్డులేకుండా; ఏచి= అతిశయించి; మిక్కిలి; క్రాలెడున్‌= ప్రకాశిస్తూ ఉన్నాడు; ఇంతకున్‌మున్ను+అ= ఇంతకంటే 


548 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ముందే; ఏడు+అక్షైహిణులు= ఏడు అక్షౌహిణుల సైన్యం; పొలిసెన్‌= నళించింది; కిరీటిచేతన్‌= అర్జునుడిచేత; సైంధవుపాటు= 
జయ(దద్రథుడి మరణం; చెప్పన్‌= చెప్పటానికీ; చిట్టలు= ఆశ్చర్యం (ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నది); నాకున్‌= నా కోసం; 
పూని= పనిగట్టుకొని; ఏతెంచి= వచ్చి; కాంభోజ విభుండు= కాంభోజదేశపురాజు; జలసంధుండును= జలసంధుడు; సుదర్శనుండును= 
సుదర్శనుడు; లోనుగాన్‌+*కలుగు= మొదలుగా సమర్జ్హులైన; భూపతులు= రాజులు; పెక్కండ్రు= చాలామంది; నేండు= ఈనాడు; 
కలనన్‌= యుద్దంలో; కూలిరి= పడిపోయారు; వీరిలోకంబు+అ+ఐనన్‌= ఈ వీరులు పొందిన లోకమైనా; ఒండెన్‌= ఒకటే; పాంచాల 
బలమును= పాంచాల సైన్యాన్ని; పాండవులను= ధర్మరాజాదులను; దండిని+ఐ= బలశాలినై; తెగన్‌+చూచినన్‌= సంహరించినా; 
ఒండెన్‌= ఒకటే (ఈ రెంటిలో ఏదైనా తనకు సమానమే కాని ఈ రెండు తప్ప మరో పక్షం తనకు అభిమతం కాదని దుర్యోధనుడి 
భావం); కాక= కాదంటే (ఈ రెంటిలో ఏదో ఒకటి చేయనిపక్షంలో); నాకున్‌= దుర్యోధనునకు; ఇందజణ బుణము= (తనకై 
ప్రాణాలు ధారవోసిన) ఇందరి (రాజుల) బాకీ; ఎట్టు= ఏ విధంగా; పాయున్‌?= తీరుతుంది?; చెపుము!= చెప్పండి!; (మరో 
విధంగా తాను బుణవినిర్ముక్తుణ్మి కాలేనని దుర్యోధనుడి భావం.) 


తాత్పర్యం: 'బలిష్టుడైన భీష్ముడిని పడగొట్టి శిఖండి, తన సోదరవర్గం అడ్డులేకుండా వెలిగిపోతున్నారు. మన 
ఏడక్షాహిణుల సైన్యం ఇంతకుముందే నశించింది. అర్జునుడి చేత జరిగిన సైంధవపతనాన్ని చెప్పటానికే ఆశ్చర్య 
కరంగా ఉంది. నాకై ప్రాణాలు లెక్కచేయక యుద్దానికి వచ్చిన కాంభోజరాజు, జలసంధుడు, సుదర్శనుడు మొదలైన 
రాజులు పెక్కుమంది ఈ రోజు యుద్ధంలో మరణించారు. ఇక నాకు ఆ రాజులమాదిరి వీరస్వర్లాన్ని అలం 
కరించటమో లేదా పాంచాల సైన్యాన్ని, ధర్మరాజాదులను బలశాలినై తెగనరకడమో తప్ప, నాకై ప్రాణాలర్పించిన 
ఇందరు వీరుల బుణం ఏ విధంగా తీరుతుందో చెప్పు. 


నిశేషం: భీష్ముడిని జయించినవాడు అర్జునుడే అయినా నిమిత్తం మాత్రం శిఖండే - కాశీరాజు కూతురు అంబ భీష్ముడిపై 
వైరంతో తపస్సుచేసి రెండో జన్మలో [ద్రుపదరాజునకు, శిఖండి అయి, స్త్రీగా జన్మించి, తరువాత పురుషత్వం పొందింది. నైఫ్టిక 
(బ్రహ్మచారి కావటంచేత భీష్ముడు (్రీలతో యుద్దం చేయడు. శిఖండి పురుషత్వం పొందిన స్త్రీగానే భీష్ముని భావన. ఈ అదను 
చూచికొని శిఖండిని ముందరపెట్టుకొని అర్జునుడు భీష్ముడితో యుద్దం చేశాడు. భీష్ముడు శిఖండిని చూడకుండా ఉండటానికై 
వెనుదిరిగి అర్జునుడితో యుద్ధం చేశాడు. (శిఖండి జన్మవృత్తాంతం ఉద్యోగపర్వంలోని అంబోపాఖ్యానంలో ఉన్నది చూడండి). 
కాబట్టి దుర్యోధనుడు శిఖండి భీష్ముని పడవైచి' నట్టు చెప్పటంలో అసందర్భమేమీ లేదు. 

క. నరు€ డనుంగుబంటు గావున । బొరిగొనం జొర వీవు; సూతపుత్రు. డొకండ మా 

ర్తుర మార్కొనియెడు; నతనికి । వెరవును గజతలును లేవు వీరుం డగుటన్‌. 26 


ప్రతిపదార్దం: నరుండు= అర్జునుడు; అనుంగుబంటు= ప్రియశిష్యుడు; కావునన్‌= కాబట్టి; ఈవు= నీవు; పొరిగొనన్‌+చారవు= 
చంపటానికి తలపెట్టటం లేదు; సూతపు(త్రుండు= కర్షుడు; ఒకండు+అ= ఒకడే; మార్తురన్‌= శత్రువులను; మార్కొనియెడున్‌= 
ఎదుర్కొంటాడు; వీరుండు+అగుటన్‌= (అతడు) పరాక్రమశాలి కాబట్టి; అతనికిన్‌= కర్ణుడికి; వెరవును= ఉపాయం (సులభంగా 
కార్యం సాధించే ఆలోచనాశక్తి; కజతలును= దుళ్చేష్టలుకూడా. (పైకి ఒకటి లోన ఒకటి అనే విధంగా కుటిల ప్రవృత్తులు); 
లేవు. 

తాత్పర్యం: ఆచార్యా! అర్జునుడేమో తమకు ప్రియశిష్యుడు; అందుకే అతడిని సంహరించ బూనుకొనటం లేదు. 
ఇక మిగిలినవారిలో కర్షుడొకడే నిష్కపటవర్తనుడు, మహావీరుడు. అతడొక్కడు మాత్రం శత్రుజయానికై 
పాటుపడతాడు. కాని, కార్యం సాధించే సులభోపాయం మాత్రం అతడికి తొందరగా తట్టదు. (ఉపాయశాలులైన 
మీరేమో నా విషయంలో కపటంగా ప్రవర్తిస్తున్నారని భావం.) 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 5్‌డ్త9 


విశేషం: కర్షుడికి ఉపాయం, దుళ్ళేష్టలు లేవని చెప్పటంచేత ఈ రెండూ తమకున్నాయని ద్రోణుడిని గూర్చిన ఎత్తిపొడుపు ధ్వనిస్తూ 
ఉన్నది. 


వ. అతండునుం బోరి పోరి చేడ్పడి సెంధవుం గోలుపోయె ననవుడు. గటగటంబడి యాచార్యుం డతని కి 
ట్లనియె. 27 


ప్రతిపదార్థం: అతండునున్‌= ఆ కర్టుడు; పోరి పోరి= యుద్ధంచేసి చేసి; చేడ్పడి= నశించి (అశక్తుడై); సైంధవున్‌= జయ(ద్రథుడిని; 
కోలుపోయెన్‌= పోగొట్టుకొన్నాడు (సాధ్యమైనంతవరకు పోరాడినా సైంధవుడిని రక్షించుకొనలేకపోయాడని); అనవుడున్‌= అనగానే; 
కటకటన్‌+*పడి= బాధపడి; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్పర్యం: ఆ కరుడు సైంధవుడిని రక్షించుకొనటానికి ఎంతగానో యుద్దం చేశాడు. కాని, సాధ్యం కాక సైంధవుడిని 
వదలుకొన్నాడు.” ఈ మాట వినగానే ద్రోణాచార్యుడు ఎంతో బాధపడి, దుర్యోధనుడిని చూచి ఇట్లా అన్నాడు: 


విశేషం: 'పోరి పోరి అనే ద్విరుక్తిచేత కర్షుడి ప్రయత్నాతిశయం వ్యక్తమగుటయే కాకుండా (ద్రోణాచార్యులు అంత (శ్రద్దగా పోరాడి 
'సైంధవుడిని రక్షించలేదనే దుర్యోధనుడి అభిప్రాయం కూడా ధ్వనిస్తున్నది. 


చ. “నను మది దూంటు వోవు వచనంబుల నేటికి నిట్లు నొంప? న 
ర్హునుని జయింపరామి పలుచోటుల. జెప్పనె? దేవకోటికై 
నను నవిజయ్యు భీష్ముం బ్రధనంబున నాతండు సంప. గౌరవుల్‌ 
మన రని తోంచె నాకు; నభిమానము. గాచుటకై పెనంగెదన్‌. 28 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; మది= మనస్సు; తూంటు+పోవు= చిల్లులు పడే; వచనంబులన్‌= మాటలతో; ఇట్టు= ఇట్టా; 
నాంపన్‌= నొప్పించటం; ఏటికిన్‌?= ఎందుకు?; అర్జునుని జయింపరామి= అర్జునుడిని జయించలేకపోవటం అనే విషయం; పలు 
చోటులన్‌= అనేక సందర్భాలలో; చెప్పనె?= చెప్పలేదా?; దేవకోటికిన్‌+ఐననున్‌= దేవతల సమూహానికైనా కానీ; అవిజయ్యున్‌= 
జయింపశక్యంకాని; భీష్మున్‌= భీష్ముడిని; ప్రధనంబునన్‌= యుద్దంలో; ఆతండు= ఆ అర్జునుడు; చంపన్‌= సంహరించగా; 
కౌరవుల్‌= కౌరవులు (మీరు); మనరు+అని= జీవించరని; నాకున్‌= నాకు (ద్రోణాచార్యులకు); తోటెన్‌= తోచింది (అయినా); 
అభిమానమున్‌= ఆత్మగౌరవం; కాచుటకై= రక్షించుకొనటానికి; పెనంగెదన్‌= యుద్ధం చేస్తూ ఉన్నాను. 


తాత్పర్యం: 'దుర్యోధనా! నన్నిట్లా మనస్సు చిల్లులుపడే మాటలతో ఎందుకు వేధిస్తావు? నేనింతకు ముందే ఎన్నో 
సందర్భాలలో అర్జునుడిని జయించటం కష్టం - అనే విషయం చెప్పనే చెప్పాను. దేవతలంతా ఒక్కటైనా జయింప 
సాధ్యంకాని ఆ భీష్ముడినే యుద్దంలో జయించాడు అర్జునుడు. అప్పుడే 'కౌరవులు ఇక జీవించరని నాకు తోచింది. 
అయినా నేను యుద్దం చేస్తున్నానంటే విజయం సాధిస్తానని కాదు - నా ఆత్మగౌరవం కాపాడుకొనటానికే. 
విశేషం: అలం: కావ్యార్థాపత్తి. “'దేవకోటికైనను నవిజయ్యు' అనే భీష్ముడి విశషణంలో అట్టి భీష్ముడినే జయించిన సవ్యసాచికి 
ఎదురై నిలిచేవాడు మన సైన్యంలో లేనే లేడని ద్రోణాచార్యుల అభిప్రాయమైనట్టు వ్యక్తమవుతూ ఉన్నది. 

ఆ. శకునిచేతి యద్దసాళ్ళులు నేండు గాం । డీవ ముక్త బహు పటిష్ట బాణ 

మూర్తి. గవిసి నీకు నార్తి యొనర్పంగ । నాంకగొనంగ నెట్టు లగు కుమార! 29 


550 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కుమార!= వత్సా దుర్యోధనా!; శకునిచేతి+అడ్డసాళ్ళులు= శకునిచేతి పాచికలు; నేండు= ఈనాడు; గాండీవ= 
గాండీవమనే అర్జునుడి ధనుస్సునుండి, ముక్త= విడువబడిన; బహు పటిష్ట= మిక్కిలి సామర్ధ్యం గల; బాణ= బాణాల; మూర్తిన్‌= 
ఆకారాన్ని; కవిసి= పొంది; నీకున్‌= దుర్యోధనుడికి; ఆర్తి+ఒనర్పంగన్‌= బాధ కలిగిస్తూ ఉంటే; ఆంక+కొనంగన్‌= ఆపటానికి; 
ఎట్టులు= ఎట్టా; అగున్‌?= సాధ్యం అవుతుంది? 


తాత్పర్యం: వత్సా దుర్యోధనా! ఆనాడు శకునిచేతి పాచికలే ఈనాడు అర్జునుడి గాండీవంనుండి వెలువడే బలమైన 
బాణరూపాన్ని ధరించి నిన్ను బాధిస్తూ ఉన్నాయి. వాటిని ఆపటం ఎవరికి సాధ్యమౌతుంది? 


విశేషం: అలం: రూపకం. 


క. _ భూరమణ! విదురు6 డమ్మెయి । వారింప6గ నతుల పుణ్యవతి. గృష్టను మీ 
వా రెల్లం జూడ6 బఅిచిన । క్రూరపు6. బాపంబు ఫలము గుడువక యున్న 30 


ప్రతిపదార్థం: భూరమణ!= రాజా దుర్యోధనా!; విదురుండు= మీ పినతండ్రి విదురుడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; వారింపంగన్‌= 
నివారించినా కూడా; అతులపుణ్యవతిన్‌= సాటిలేని పుణ్యాత్మురాలయిన; కృష్ణన్‌= (ద్రౌపదిని; మీవారు+ఎల్లన్‌= మీ వారందరు; 
చూడన్‌= చూస్తూ ఉండగా; పజచిన 'కూరపు+పాపంబు= అవమానించిన ఆ [క్రూరమైన పాపఫలం; ఫలము+కుడువక+ఉన్న?= 
అనుభవించక తప్పుతుందా? 


తాత్పర్యం: ఓ రాజా! విదురుడు ఆ విధంగా వద్దని చెపుతూఉన్నా, పుణ్యాత్మురాలైన ద్రౌపదిని, మీ వారందరు 
చూస్తూ ఉండగా అవమానించిన ఘోరమైన పాపఫలం అనుభవించక తప్పుతుందా? 


క. ఆ సభ నీవును మీ దు । శ్మాసనుండును గర్జుండును బ్రశస్త చరిత్రో 

ద్ధాసితు లగు పాండవులకు. | జేసిన కీ డెల్లభంగిం జెబుపదె? మిమ్మున్‌.? 31 
ప్రతిపదార్దం: ఆ సభన్‌= ఆ సభలో; నీవును= దుర్యోధనుడు; మీ దుశ్చాసనుండును= మీ (సోదరుడు) దుశ్శాసనుడు; కర్షుండును= 
కర్ణుడు కూడా; ప్రశస్తచరిత్ర+ఉద్భాసితులు+అగు= ్రశంసాపాత్రమైన నడవడితో ప్రకాశించేటటువంటి; పాండవులకున్‌= 
పాండురాజు కుమారులైన ధర్మరాజాదులకు; చేసిన= ఆచరించిన; కీడు= అపకారం; ఎల్లభంగిన్‌= సర్వవిధాల; మిమ్మున్‌= మీ 
అందరిని; చెజుపదె?= నశింపజేయదా? (నశింపజేయక తప్పదు). 


తాత్పర్యం: ఆ సభలో నీవు, నీ అనుజుడు దుశ్తాసనుడు, నీ ఆప్తమిషత్రుడు కర్టుడు ప్రశంసాపాత్రమైన నడవడితో 
ప్రకాశించే ఆ పాండవులకు చేసిన అపకారం ఊరకపోదు. అన్నివిధాల అది మిమ్మల్ని నశింపచేస్తుంది. 


విశేషం: “ప్రశస్త చరిత్రోద్భాసితులు" అనే పదం పాండవుల పవిత్రతను వ్యక్తీకరిస్తూ, అదే కౌరవుల పాలిట వినాశహేతువనే భావాన్ని 
దృఢపరుస్తూ ఉన్నది. 'ఇక మేం ఎంత చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే' అనే ద్రోణాభిప్రాయాన్ని వ్యక్తీకరించటం జరిగింది. 


ఉ. _ అన్ని విధంబులం బథిచి యైనను నక్కటికంబు లేక వా 
రి న్నెజి మాలి కానల6 జరింపంగ6 బంచిన6 బోయి వచ్చి య 
య్యన్నయు. దమ్ములుం దమకు నయ్య సగం బిల వేండి కాన కి 
ట్లున్నను, వారి మార్కొనుట కోర్పితి నేనొక బ్రాహ్మణుండనే? 32 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 551 


ప్రతిపదార్థం: అన్ని విధంబులన్‌= సర్వవిధాల; పటిచిశఐనను= భంగపాటు కలిగించికూడా; అక్కటికంబు= కనికరం అనేది; 
లేక= లేకుండగా; వారిన్‌= ఆ పాండవులను; నెజీమాలి= నీతి తప్పి; కానలన్‌= అడవులలో; చరింపంగన్‌= నివసించటానికి; 
పంచినన్‌= పంపినా కూడా; పోయివచ్చి= వెళ్ళి వచ్చి; ఆ+అన్నయున్‌= ఆ జ్యేష్టభ్రాత ధర్మరాజు; తమ్ములున్‌= సోదరులైన 
భీమాదులు; తమకున్‌= తమవంతుగా వచ్చే; అయ్య సగంబు+ఇలన్‌= తండ్రి సగభాగం భూమిని; వేండి= (ఇమ్మని) ప్రార్థించి; 
కానక=పొందక; ఇట్టు+ఉన్ననున్‌= ఈ విధంగా ఉన్నప్పటికి కూడా (చేసేది లేక పూనుకొన్నది ధర్మయుద్ధమే అయినా); వారిన్‌= 
అట్టి పాండవులను; మార్కొనుటకున్‌= ఎదిరించటానికి; ఓర్చితిన్‌= సహించాను; నేను ఒక= ఇట్టి అన్యాయాన్ని సహించే నేను 
కూడా; (బబ్రాహ్మణుం డన్‌+ఏ?= బ్రాహ్మణజాతికి చెందినవాడనేనా? (నా బ్రాహ్మణత్వం వ్యర్థం). 
తాత్పర్యం: దుర్యోధనా! మీరెన్నో విధాల పాండవుల నవమానపరచారు. అయినా వారు సహించారు. దయ అనేది 
లేక వనవాసానికి పంపారు. ఆ వనవాస అజ్ఞాతవాసాదులను కూడా చేసి వచ్చి, తమ తండ్రి సగభాగం రాజ్యం 
ఇమ్మని అర్థించి, దానిని పొందలేక, న్యాయంగా రావలసిన రాజ్యానికై మార్గాంతరం లేక యుద్దానికి పూనుకొన్నారు. 
నీవేమో అన్యాయంగా వారితో యుద్దానికి తలపడ్డావు. అయినా వారితో యుద్ధం చేయటానికి నే నొప్పుకొని న్స 
అధర్మవర్తనాన్ని సహించానంటే నేను బ్రాహ్మణుడనేనా? నా బ్రాహ్మణత్వం ఎందుకు? 
విశేషం: తాను 'బ్రాహ్మణుడై ఉండి నే నొక బ్రాహ్మణుండనే?' అని చెప్పటంచేత ఇది అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని అయింది. 
జాతిని బట్టి మాత్రం బ్రాహ్మణుడు కాడు, బ్రాహ్మణవిధి నిర్వర్తించినవాడే (బ్రాహ్మణుడు. తాను అధర్మవర్తనాన్ని ఆమోదించటంచేత 
తన బ్రాహ్మణ్యం నశించిందనే (ద్రోణాచార్య భావన ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది. 
క. నీవును నచ్చటం బన్నిన । నీ వారును సైంధవుని ననిం బడకుండం 

గావ6గ జాలిరె? యేనును । నీ వాండన కానె? యేల నిందింపంగన్‌.?” 33 
ప్రతిపదార్థం: నీవును= నీవయినా (దుర్యోధనుడు); అచ్చటన్‌= ఆ రణరంగాన; పన్నిన నీ వారును= యుద్దానికి తలపడిన 
నీవారు అనగా కర్ణాదులయినా; సైంధవునిన్‌= జయ(ద్రథుడిని; అనిన్‌= యుద్దంలో; పడకుండన్‌= పడిపోకుండా; కావంగన్‌+చాలిరి+ఎ?= 
కాపాడుకొన్నారా? (కాపాడుకోలేదు కదా); ఏనును= నేనుకూడా; నీవాండను+అ= నీ పక్షం వహించినవాడినే; కాను+ఎ?= కాదా? 
(అటువంటప్పుడు నన్నుమాత్రం); నిందింపంగన్‌ ఏల?= నిందించటమెందుకు? 
తాత్పర్యం: సైంధవుడిని రక్షించాలని నీవూ, నీవారైన కర్ణాదులు పూనుకొని ఉండికూడా అతడిని రక్షించలేకపోయారు 
కదా! వారందరు నీ వారనేకదా నీవు నిందించటం లేదు! నేను మాత్రం నీవాడను కానా? నన్నుమాత్రం ఎందుకు 
నిందిస్తున్నావు?” 
విశేషం: 'కావగం జాలర' అని పాఠాంతరం. రక్షించటానికి సామర్థ్యం లేనివారా? అని దాని అర్ధం. సమర్భులై ఉండికూడా రక్షించ 
లేకపోయా రంటే అది అసాధ్యం అనే విషయం వెల్లడిస్తుంది. ఆ సైంధవ రక్షణ నాకు కూడా అసాధ్యమే అయినప్పుడు నన్ను 
మాత్రం నిందించటం దేనికి? అని తాత్పర్యం. 'కావంగం జాలరి - అనే దానికి రక్షించటానికి సమర్భులు కానే కాదని కూడా 
అర్ధం చెప్పవచ్చును. 
వ. అని వీడనాడి వెండియు. 34 
ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; వీడనాడి= పోవటానికి అనుమతించి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఇట్టా చెప్పి దుర్యోధనుడిని పోవటానికి అనుమతించాడు. (కాని దుర్యోధనుడి ఉత్సాహం 
నశింపచేయటం తగదనే భావంతో) మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


552 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ పాంచాలురు. బాండవులు ను । దంచిత గర్వమున ననికి. దజథిమి యొడలు మం 

డించుచు నుండంగ ని ట్లుడి । కించెద వొకవలన నీవు. గీడుపలుకులన్‌. 35 
ప్రతిపదార్హం: పాంచాలురు= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలదేశపు రాజులు; పాండవులున్‌= అర్జునుడు మొదలైనపాండవులు; 
ఉదంచిత గర్వమునన్‌= గొప్ప గర్వంతో; అనికిన్‌= యుద్దానికి; తజిమి= తలపడి; ఒడలు= శరీరం; మండించుచున్‌+ ఉండంగన్‌= 
దహింపజేస్తూ ఉంటే; ఈవు= నీవేమో; ఒక వలనన్‌= ఒకవైపున; కీడుపలుకులన్‌= చెడు మాటలతో; ఇట్టు= ఈ విధంగా; ఉడికిం 
చెదవు= బాధిస్తూ ఉన్నావు. (ఇది నీకు తగిన పనేనా?) 


తాత్పర్యం: ఓ వైపు యుద్దానికి తలపడి పాంచాలురు, పాండవులు నా శరీరాన్ని ఉడికింపజేస్తూ ఉంటే రెండోవైపు 
న్‌ు నన్ను నిందావాక్యాలతో వేధిస్తూ ఉన్నావు. ఇది నీకు తగిన పనేనా? 

దోణుండు పాంచాలుర( జంసక కనచంబు నిడన నని ప్రతిజ్ఞ సేయుట (సం.7-126-32) 
వ. అని పగతుర యుత్సాహం బుపన్యసించి. 36 
ప్రతిపదార్హం: అని= ఇట్టా పలికి; పగతుర+ఉత్సాహంబు= శత్రువుల యుద్దోత్సాహాన్ని; ఉపన్యసించి= విశదీకరించి. 
తాత్పర్యం: అని, శత్రువులు విజయ గర్వంతో చూపే యుద్దోత్సాహాన్ని విప్పి చెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం). 
నిశేషం: శత్రువుల యుద్దోత్సాహోపన్యాసం వలన 'ప్రకృతంలో యుద్దం ముంచుకొనివస్తుంది కాబట్టి దానిక్షై అందరు సిద్ధం 
కావలెగాని స్వపక్షవ్యక్తి దూషణ తగదనే భావం సూచితమైనది. 
క. _ 'పలుకులం బని లేదీరే। తలపెట్టక పోరువా రుదగ్రత నేనుం 

జలము మెజియం బాంచాలుర. । బొలియింపక కత్తళంబు పుచ్చ నరేంద్రా! 37 
ప్రతిపదార్థం: ఓ నరేం(ద్రా!= ఓ రాజా! (దుర్యోధనా!); ఈరు+ఏ= మీరే; తలపెట్టక= తలపోయకుండా (జరిగిన విషయా 
లేవీ మనస్సులో పెట్టుకొనకుండా); ఉద(గ్రతన్‌= భయంకరంగా; పోరువారు= యుద్దంచేస్తారు; పలుకులన్‌= మాటలతో; పని 
లేదు= అవసరంలేదు (చెప్పవలసిన పనిలేదు); నేనున్‌= నేను కూడా; చలము= పట్టుదల; మెజయన్‌= ప్రకాశించే విధంగా 
(అభినివేశంతో); పాంచాలురన్‌= శిఖండి మొదలగువారిని; పొలియింపక= సంహరించకుండా; కత్తళంబు= కవచాన్ని; పుచ్చన్‌= 
విడువను. 
తాత్పర్యం: “ఓ రాజా! ఇప్పుడు జరిగినదానిని గూర్చి విచారించకుండా శత్రుభయంకరంగా యుద్దానికి 
తలపడటానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను కూడా పాంచాలురను - అనగా శిఖండి మొదలైనవారిని సంహరించే 
వరకు ఈ కవచాన్ని విడువను. 
క. _ కావున మన సైన్యంబులు । సేవ సెడక సంగరంబు సేయునటులుగా 

నీ వుతృహించి నిజ బా। హా విభవము సూపు శక్తి కనురూపముగన్‌.” 38 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మన సైన్యంబులు= మన సేనలు; చేవ= ధైర్యం; చెడక= చెడకుండా; సంగరంబు= యుద్దం, 
చేయునటులుగాన్‌= చేసే విధంగా; నీవుశఉత్సహించి= నీవు ఉత్సాహాన్ని కనబరచి; శక్తికిన్‌= సామర్ధ్యానికి; అనురూపముగన్‌= 
తగినట్టుగా; నిజ బాహా విభవము= నీ బాహుబలవైభవాన్ని; చూపు(ము)= ్రదర్శించుము. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 553 


తాత్పర్యం: కాబట్టి మన సైన్యానికి, ధైర్యంతో యుద్దం చేసే ఉత్సాహం కలగజేయటానికి నీవు ఉత్సాహంగా 
నీ భుజబలాన్ని ప్రదర్శించుము.' 

వ. అని తెంపు సేసి. 39 
ప్రతిపదార్థం: అని= ఇట్లా పలికి; తెంపు+చేసి= సాహసించి (యుద్దానికి సన్నద్దుడై. 


తాత్పర్యం: అని దుర్యోధనుడికి చెప్పవలసింది చెప్పి, ద్రోణుడు తాను సాహసించి - అనగా యుద్దానికి సిద్దమై 
లీ ఠా ఉఅకా 


(దుర్యోధనుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు). 


క. _ “'భూసురభక్తియు వృద్ధో । పాసనముం గలిగి ధర్మపథవర్తన ని 


త్యాసక్తుండ వగు మనఘా! । నా సుతు బోధింపు వగపునకు. జొరకుండన్‌. 40 
ప్రతిపదార్హం: అనఘా!= ఓ పుణ్యాత్మా!; వగపునకున్‌= దుఃఖానికి; చారకుండన్‌= లోనుగాకుండా ఉండేటట్టు; నా సుతున్‌= 
నా కుమారుడైన అశ్వత్హామకు; బోధింపు(ము)= (నా మాటగా) తెలుపుము (ఏమని అనగా); భూసురభక్తియున్‌= (బ్రాహ్మణుల 
యెడల భక్తిభావం; వృద్ధ్ద+ఉపాసనము= తపోజ్ఞాన విద్యాదులచేత పెద్దలైనవారిని సేవించటం; కలిగి= కలవాడవై; ధర్మపథవర్తన 
నిత్యాసక్తుండవు= ధర్మమార్ల ్రవృత్తిలోనే ఎల్లప్పుడు ఆసక్తిగలవాడవు; అగుము= కమ్ము అని. 
తాత్పర్యం: అనఘా! బ్రహ్మణులందు భక్తి భావం కలిగి, పెద్దలను సేవిస్తూ, ధర్మమార్గాన నడచుకోవటంలో 
ఎడతెగని ఆసక్తి కలిగి ఉండుము, అని నా కుమారుడు అశ్వత్త్హామ దు:ఖానికి లోనుకాకుండా బోధించు. 


నిశేషం: నాయనా దుర్యోధనా! నా కుమారుడికి నా ఉపదేశాన్నందించి పుణ్యం కట్టుకో. నేనేమో యుద్దానికి వెళ్ళుతున్నాను. 
మళ్ళీ తిరిగి వస్తానో లేదో, ఒకవేళ జరుగకూడనిదేదైనా జరిగితే నా కుమారుడు ఆ దుఃఖానికి తట్టుకోలేడు. ఆ దుఃఖాన్ని 
అతిక్రమించటానికి నా సందేశాన్ని వినిపించు - అని అశ్వత్భామను ఉద్దేశించి చెప్పిన సందేశమే అయినా, ఇది పరోక్షంగా దుర్యోధనునికి 
కూడ వర్తించే అవకాశం ఉంది. 'వగుమనఘా' అనే పై పాఠం కూడా ఉన్నది. కానీ ఇది దుర్యోధనుడికి కూడ ఉపదేశిస్తున్నట్టు 
తోస్తుంది. కాని ఇది అశ్వత్హామకు పంపిన ఉపదేశమే. ఈ సంస్కృతమూలం చూడండి. శ్లో రాజన్‌ (బ్రూయాః సుతం మే త్వ 
మళశ్చత్హామాన మాహవే । నసోమకాః ప్రమోక్తవ్యా జీవితం పరిరక్షతా॥ యచ్చ పిత్రాఓను శిష్టోఓసి తద్‌ వచః పరిపాలయ॥ ఆన్నశంస్యే 
దమే సత్యే చార్జవే చ స్థిరో భవ । ధర్మార్ధ కామకుశలో ధర్మార్జావ ప్యపీడయన్‌ ॥ ధర్మప్రధాన కార్యాణి కుర్యాళ్ళేతి పునఃపునః 
చక్షుర్మనోభ్యాం సంతోష్యా విప్రాః పూజ్యాశ్ళ శక్తితః । న చైషాం విప్రియం కార్యం తే హి వహ్ని శిఖోపమాః ॥ (ద్రోణ. 151/ 
35-38 గీతా (డ్రైస్‌ ప్రతి అని. 

వన. 'నా చేతం దెగని పాంచాలురు గలిగిరేనియు వారిం బోనీక పొదివి తెగం జూచునది' యని చెప్పుము.” 41 


ప్రతిపదార్థం: నాచేతన్‌= ద్రోణుడిచేత; తెగని పాంచాలురు= సంహరించబడకుండా ఉన్న పాంచాలరాజులు (ధృష్టద్యువ్నూదులు); 
కలిగిరి+ఏనియున్‌= (మిగిలి) ఉన్నట్టయితే; వారిన్‌= ఆ పాంచాలరాజులను; పోనీక= విడిచిపెట్టక; పొదివి= చుట్టుముట్టి; తెగన్‌+ 
చూచునది= నిహతులయ్యేటట్టు చూడాలి; అని= ఇట్టా చెప్తుము= నా మాటగా చెప్పుము. 


తాత్పర్యం: “ఒకవేళ నా చేత చావకుండా మిగిలిపోయిన పాంచాలరాజు లెవరైనా ఉంటే వారిని విడిచిపెట్టక 
చుట్టుముట్టి, ఏ విధంగానైనా సంహరించాలి" అని నా మాటగా చెప్పుము.” 
క. _ అని పలికి గాఢ నిశ్చయ । మున వదనం బెలమి€ బొంద మును కలంగిన నీ 

మొన లెల్ల నొక్క మొగముగ నొనరిచితలకొలిపె భూసురోత్తము. డనికిన్‌. 42 


ర5్‌5డ్తీ శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: భూసుర+ఉత్తముండు= ఆ బ్రాహ్మణోత్తముడైన (ద్రోణుడు; అని= ఇట్టా? పలికి= చెప్పి; గాఢనిశ్చయమునన్‌= 
దృఢమైన నిశ్చయంతో; వదనము= ముఖం; ఎలమిన్‌= వికాసాన్ని; పొందన్‌= పొందుతూ ఉండగా; మును= అంతకుముందు; 
కలంగిన= కలత చెందిన; నీ మొనలు+ఎల్లన్‌= నీ సైన్యాలనన్నింటిని (ఇది సంజయుడు ధృతరా్ర్రుడిని సంబోధిస్తూ పల్కిన 
మాట); ఒక్క మొగముగన్‌= ఏకముఖంగా; ఒనరిచి= చేసి; అనికిన్‌= యుద్దానికి; తలకొలిపెన్‌= సిద్ధం చేశాడు. 
తాత్పర్యం: ద్రోణు డిట్లా పలికి, గట్టి పట్టుదల ముఖాన దీపిస్తూ ఉండగా సైన్యాన్నంతా సమీకరించి, యుదానికి 
0 యు యు |. ( థి 
పురికొల్సాడు. 
వ. అ ట్లాచార్యుండు పురికొల్పినం గౌరవపతి సమర సముత్సాహ రహితం బగు మనంబుతో సూతనందను. 
జేర నరిగి యి ట్లనియె. 43 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; పురికొల్సినన్‌= ప్రేరేపించిన వెంటనే; కారవపతి= 
దుర్యోధనుడు; సమర సముత్సాహ రహితంబు+అగు= యుద్దోత్సాహం లేనట్టి; మనంబుతోన్‌= మనస్సుతో; సూతనందనున్‌= 
కర్ణుడిని; చేరన్‌+అరిగి= సమీపించి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్పర్యం: ఆ విధంగా ద్రోణాచార్యుడు (ప్రేరేపించగా, దుర్యోధనుడు యుద్దోత్సాహమనేది లేక చిన్నవోయిన 
మనస్సుతో కర్షుడి దగ్గరకి వెళ్ళి ఇట్లా అన్నాడు: 
క. _ '“అరుల కభేద్యం బగు న । ప్పరుసున బలుమోహరంబు పన్నించి తుదిం 
జొర విడిచెం గాని గురు€ డ । న్నరు నాంగండ; యతండు గీడు నాకుం జూడన్‌? 44 
ప్రతిపదార్హం: గురుండు= ఆ (ద్రోణాచార్యుడు; అరులకున్‌= శత్రువులకు; అభేద్యంబు+అగు+అ+పరుసునన్‌= భేదింపరానట్టి 
విధంగా; బలువు+మోహరంబు= బలమైన వ్యూహాన్ని; పన్నించి= నిర్మింపజేసి; తుదిన్‌= చివరకు; చొరన్‌= (ప్రవేశించటానికి; 


విడిచెన్‌+కాని= అర్జునుడిని వదలిపెట్టాడే తప్ప; గురుండు= (ద్రోణాచార్యుడు; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; ఆగండు+అ= ఆపలేక 
పోయాడు; నాకున్‌+*చూడన్‌= నేను ఆలోచించగా; అతండు= గురుడైన ద్రోణుడే; కీడు= నాకు హానికరుడు. 


తాత్పర్యం: సైంధవ రక్షణకై శత్రువులకు చొరరాని బలమైన చక్రవ్యూహాన్నేమో పన్నాడు. కాని చివరకు 
శత్రుప్రవేశాన్ని ఉపేక్షించాడు. అర్జునుడిని ఆపలేదు. ఆలోచించగా గురుడే మనకు హానికరుడు. 


క. ఒక6 డట్లు సొచ్చి, భూప । ప్రకరంబుల. గూల్చి, సింధురాజు. దునిమె నె 
ట్లాకొ? యతని కడిమి కుంభజు । నికి వారింపంగ రామి నిక్కమె? యరయన్‌. 45 


ప్రతిపదార్థం: ఒకండు+అట్టు= (అర్జునుడు) ఒక్కడు ఆ విధంగా; చొచ్చి= (వ్యూహాన్ని ఛేదించుకొని) ప్రవేశించి; భూపప్రకరంబులన్‌= 
(సైంధవ రక్షణకై నిలిచిన) రాజుల సమూహాన్ని; కూల్చి= సంహరించి; సింధురాజున్‌= సైంధవుడిని; తునిమెన్‌= వధించాడు; 
ఎట్టు+ఒకొ?= (ఇది) ఎట్టు సంభవం?; అతని కడిమి= ఆ అర్జునుడి పరాక్రమం; కుంభజునికిన్‌= (ద్రోణాచార్యులకు; వారింపంగరామి 
= నివారించటానికి శక్యం కాకుండా ఉండటం; అరయన్‌= ఆలోచిస్తే, నిక్కమె?= నిజమా? (నిజంకాదని భావం). 


తాత్పర్యం: అర్జునుడు ఒక్కడే ఆ విధంగా దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి, రక్షణకై నిలిచిన రాజులందరినీ 


సంహరించి, సైంధవుడిని వధించటం ఎట్లా సంభవం? ఆలోచిస్తే ఆ అర్జునుడి వీరవిహారాన్ని ద్రోణాచార్యులు 
ఆపలేకపోయాడనటం నిజమా? 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 555 


విశేషం: ఈ పద్యం నాలుగవ చరణం చివర “నిక్కం బరయన్‌ అనే పాదానికి కూడా నిక్కంబు+ఎట్టొకో? అని అన్వయించి 
అర్థం చెప్పాలి. ఇది దూరాన్వయ దోషం. కాబట్టి దీనికంటె 'నిక్కమె యరయన్‌ అనే పాఠమే బాగుంది. మూలానికి అనుగుణమైన 
అర్థం ఇదే. ద్రోణుడికి పార్టుడిని ఆపే శక్తి ఉండికూడా ఆ పని చేయలేదనేదే దుర్యోధనుడి భావం. 


క. _ తన మాట నమ్మి సైంధవు । మొనకుం దెచ్చితిమి గాక! ము న్నెటింగిన నా 
తని నింటం బెట్టి వత్తుము; । మన సేనయు నివ్విధమున మడియక యుండున్‌. 46 


ప్రతిపదార్హం: తనమాట= (ద్రోణుడి మాట; నమ్మి= విశ్వసించి; 'సైంధవున్‌= జయద్రథుడిని; మొనకున్‌= వ్యూహానికి; తెచ్చితిమి 
కాక= తీసికొని వచ్చామే కాని; మున్ను+ఎటింగినన్‌= ముందే తెలిసి ఉంటే; ఆతనిన్‌= ఆ సింధురాజును; ఇంటన్‌= ఇంటిలోనే; 
పెట్టి వత్తుము= ఉంచి వచ్చేవారం; మనసేనయున్‌= మన సైన్యంకూడా; ఈ+విధమునన్‌= ఈ విధంగా; మడియక= నశించకుండా; 
ఉండున్‌= ఉండేది. 


తాత్పర్యం: సైంధవుడిని రక్షిస్తాననే (ద్రోణుడి మాట నమ్మి, అతడిని రణరంగానికి తెచ్చాం కానీ, లేకుంటే ఇంట్లోనే 
ఉంచి వచ్చేవారం. మన సైన్యం కూడ ఈ విధంగా నశించకుండా ఉండేది. 


విశేషం: 'ఆతని మాట” అని ఆనక “తన మాటి అని చెప్పటంచేత ఆచార్యుడు తా నిచ్చిన మాట తానే నిలబెట్టుకొనలేదనే 
దుర్యోధనుడి అభిప్రాయం ధ్వనిస్తూ ఉన్నది. 
క. _ మన మెంత సెట్టలమొ ఫ । ల్గునుపై నాతనికి నంత గూర్షి గలిగె? నే 

మనం గల? దింక నతనిం గొని |; యని సేయుద మనుట కార్య మగునే మనకున్‌? 47 


ప్రతిపదార్థం: మనము= నీవు, నేను, మన వారు; ఎంత= ఎంతటి; చెట్టలమొ= ద్రోహబుద్ధి గలవారమో; ఫల్లును పైన్‌= అర్జునుడిపై; 
ఆతనికిన్‌= ఆ (ద్రోణాచార్యులకు; అంత= అంతటి; కూర్మి= ప్రేమ; కలిగెన్‌?= కలిగింది? (ఇంతకంటె); అనన్‌= అనటానికి; 
ఏమి కలదు?= ఏమున్నది?; ఇంకన్‌= ఇకముందు; అతనిన్‌= ఆ ద్రోణాచార్యులను; కొని= ఆశ్రయించి; అని= యుద్దాన్ని; 
చేయుదము= చేద్దాము; అనుట= అనటం; మనకున్‌= కౌరవులకు; కార్యము+అగునే?= ప్రయోజనకారియేనా? 


తాత్పర్యం: ఆ (ద్రోణుడికి మనమెంత కానివారమై పోయామో! అంతగా అర్జ్హునుడిపై అభిమానం పెరుగుతూ 


ఉన్నది. ఈ విషయంలో ఇంతకంటె చెప్పేది ఏమీ లేదు. అటువంటప్పుడు ఆ ఆచార్యుడినే ఆశ్రయించి పాండవులతో 
యుద్ధం చేద్దామని అనుకోవటం మనకు ప్రయోజనకారి అవుతుందా? 


చ. అన విని కర్టు డిట్లనియె 'నగ్గురు దూజంగ నేల? యాత డో 
పినటుల పోరు. గాక; నరుబీరము లావును నెక్కుడైన వా 
ని నుడుప వచ్చ్లునే విధియ నేర్లు విషం బిడి యిల్లు గాల్సి కా 
ననమున కేంగం జేసి యొక నాశము. గంటిమె గొంతిసంతతిన్‌? 48 


ప్రతిపదార్థం: అనన్‌= ఇట్లా పలుకగా; విని= విన్న తరువాత; కర్టుండు= (దుర్యోధనుడి ప్రాణస్నేహితుడు) కర్టుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= పలికాడు; ఆ+గురున్‌= ఆ దద్రోణాచార్యులను; దూజంగన్‌+ఏల?= నిందించటమెందుకు?; ఆతండు= 
ఆ ద్రోణుడు; ఓపినటులు+అ= యథాశ్రక్తిగానే; పోరున్‌+కాక= యుద్ధం చేస్తే చేయవచ్చును (అయినా); నరుబీరము= అర్జునుడి 
పరాక్రమం; లావును= సామర్థ్యం (ఈ రెండూ); ఎక్కుడు+ఐనన్‌= అధికమైనప్పుడు; వానిన్‌= ఆ బలశౌర్యాలను; ఉడుపన్‌వచ్చును+ఏ? 
= తొలిగింప శక్యమా?; విధి+అ= దైవమే; నేర్చు= (ఆ పనిచేయటానికి) సమర్థమవుతుంది-పాండవులను హతమార్చటం ఎవరివలనా 


556 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కాదు ఆ దైవానికే తప్ప (ఎట్టాగంటే); విషంబు+ఇడి= విషాన్నిచ్చి (భీముడికి విషం పెట్టిన విషయం ఈ సందర్భంలో 
అనుసంధించాలి); ఇల్టు+కాల్చి= లక్కమేడను దహించి; కాననమునకున్‌= అడవికి (ద్యూతంతో జయించి); ఏంగన్‌+చేసి= 
పోయేటట్టు చేసి; కుంతిసంతతిన్‌= కుంతి సంతానానికి (పాండవులకు); ఒక నాశము= ఒక విధమయిన నాశాన్నయినా; 
కంటిమి+ఎ?= కనుగొన్నామా? 


తాత్పర్యం: ఆ దుర్యోధనుడి మాటలు విని, కర్షుడు ఇట్టా అన్నాడు: 'ఆ ఆచార్యుడిని ఎందుకు దూషిస్తావు? అతడు 
శక్తికొలది యుద్దం చేస్తూనే ఉన్నాడు. అంత చేసినా ఒకవేళ అర్జునుడి బలపరాక్రమాలు ఎక్కువైతే, వాటిని తగ్గించటం 
అతడికి సాధ్యమా? ఆ పనిచేయటానికి దైవానికే సాధ్యమౌతుంది. ఇంతెందుకు? మనం పాండవుల వినాశానికి 
ఎంతో ప్రయత్నించాం, భీముడికి విషమిచ్చాం, పాండవులందరిని లక్కఇంటిలో దహింపజూచాం, ద్యూతంలో 
ఓడిపోయారనే మిషతో వనవాసానికి పంపాం. అయినా వారికి ఒక కొంచెమైనా చేటు సంభవించిందా? (కాబట్టి 
పాండవులను నశింపజేయటం దైవం తలిస్తే తప్ప మన కెవరికీ సాధ్యం కాదనటం స్పష్టం - అటువంటప్పుడు 
ఆచార్యులను నిందించటమెందుకు? దైవమే ప్రధానం.) 


క. _ కావున మన సైంధవునిన్‌ । దైవమ తెగటారె నంత6 దలరి మనమునం 
జేవ సెడ నేల? పోరం । గా విధి పంచినటు లయ్యె/ గడంగన వలయున్‌.' 49 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మన సైంధవునిన్‌= మన జయ(ద్రథుడిని; దైవము+అ= అదృష్టమే; తెగటార్చెన్‌= హతమార్చింది; 
అంతన్‌= అంతగా; తలరి= బాధపడి; మనమునన్‌= మనస్సులో; చేవ= ధైర్యం; చెడన్‌+ఏల?= కోల్పోవటమెందుకు?; పోరంగాన్‌= 
(శక్తివంచన లేకుండా) యుద్ధం చేస్తూనే ఉండగా; విధి= దైవం; పంచిన+అటులు+అయ్యెన్‌= ఆజ్ఞాపించిన విధంగా అయింది; 
కడ= పరిణామం; కనవలయున్‌= చూడాలి. (మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కాని, మనమనుకొన్నది ఇంతవరకు 
అయిందా? దైవం ఏది తలుస్తుందో ఇప్పుడు ఆ పరిణామం చూడాలి). 


తాత్పర్యం: కాబట్టి, మన సైంధవుడిని సంహరించింది దైవమే. అంతగా బాధపడి ధైర్యం చెడగొట్టుకొనవద్దు. 
మనం పోరు సాగించాలన్నదే దైవాజ్ఞ చివరకు ఏమౌతుందో చూద్దాం. ” 


క. అనునెడ6 బాండవ సేనలు । మొనసి కదియ నడచె; నీదు మొనలుం దగ మా 

ర్కొనియె; నిటు లుభయ బలములు । ననిమిషులకు వేడ్క వుట్టునట్లుగం దాశెన్‌. 50 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అని అనేటప్తుడు; పాండవ సేనలు; పాండవుల సైన్యాలు; మొనసి= వ్యూహంగా ఏర్పడి; కదియన్‌= 
ఎదుర్కొనటానికి; నడచెన్‌= కదిలాయి; నీదు మొనలున్‌= నీ సైన్యాలు కూడా; తగన్‌= సముచితంగా; మార్కొనియెన్‌= 
ఎదుర్కొన్నవి; ఇటులు= ఇట్టా) ఉభయ బలములు= ఉభయ సైన్యాలు; అనిమిషులకున్‌= దేవతలకు; వేడ్క= కుతూహలం; 
పుట్టునట్టు= కలిగే విధంగా; తాథెన్‌= డీకొన్నవి. 
తాత్పర్యం: కర్టు డిట్లా అంటూ ఉండగానే, పాండవుల సైన్యాలు యుద్దానికి సంసిద్ధమై మీ సైన్యాన్ని ఎదుర్కొనటానికి 
కదిలాయి. మీ సైన్యాలు కూడా వెంటనే వాటితో డీకొన్నాయి. ఆ దృశ్యం దేవతలకు కూడా కుతూహలం కలిగించే 
విధంగా ఉన్నది. 


క. తురగము తురగము. గరి కరి । నరుండు నరుండు దేరు తేరు నలి. దాంకిన య 
ప్పరుసందన మేమి సెప్పదు/? । పొరి మిడుంగుటు లెగసి కైదువుల పొడి రాలెన్‌. 51 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 557 


ప్రతిపదార్థం: తురగము= అశ్వం; తురగమున్‌= అశ్వాన్ని; కరి= ఏనుగు; కరిన్‌= ఏనుగును; నరుండు= మనుష్యుడు (కాలినడకనే 
యుద్దం చేసే సిపాయి); నరుండు= సిపాయిని; తేరు= రథం; తేరు= రథాన్ని; నలిన్‌= ఉత్సాహంతో; తాంకిన= ఢీకొన్న; 
ఆ+పరుసందనము= ఆ కాఠిన్యం; ఏమి+చెప్ప్తుదున్‌?= ఏమనీ చెప్పాలి?; పొరి= అధికంగా; మిడుంగుజబులు= నిప్పురవ్వలు; ఎగసి= 
పైకి వెళ్ళి (ఆకాశాన్నంటి); కైదువులపొడి= ఆయుధాల తుమురు; రాలెన్‌= (క్రిందపడింది. 


తాత్పర్యం: ఉభయపక్ష చతురంగ సైన్యాలు ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటే ఆ ఆయుధాల తాకిడికి. 
నిప్తురవ్వలు ఆకాశాన్నంటాయి. ఆయుధాల నుగ్గునుగెనపొడి కింద రాలింది. 


వ. అట్టియెడ నీ కొడుకు సైంధవుని చావునకు దుఃఖితుం డగుటం బ్రాణంబుల దెస నిరపేక్షుం డయి కడంగినం 
గని ద్రోణ కృపకర్ణులు వారింపం ద్రోచి తలకడచి దర్వ ప్రచండగతిం బాండవ సైన్యంబు సొచ్చి నిశిత వివిధ 
విశిఖ పరంపరలు పరంగించినం జతురంగంబుల యంగంబులు ధరం దొరంగి చిక్కుసడి మదకల 
మాతంగంబు గలంచిన కమలాకరంబు చందంబయ్యె; నప్పుడందు. జేయంగల బలుమగ లెల్ల నొక్కమొగిం 
గవిసి నమ్మహీపతిం బొదివిన నతండు భీమసేను6 బదిబాణంబులను నకుల సహదేవ ద్రుపద 
విరాటద్రౌపదేయుల మూండు మూండు మార్గణంబులను, శిఖండిని నూటను, ధృష్టద్యుమ్ను డెబ్బదింటను, 
ధర్మపుత్ర సాత్యకుల నైదైదమ్ములను, ఘటోత్కచు నజువది నాలుగింటను నొప్పించి కేకయ చేది ప్రముఖ 
యోధవరుల ననేక సాయకంబుల బెట్టు పటిచి సింహనాదంబు సేసిన. 52 


ప్రతిపదార్దం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నీ కొడుకు= నీ పుత్రుడు దుర్యోధనుడు; సైంధవుని చావునకున్‌= జయ(ద్రథుడి 
మరణానికి; దుఃఖితుండు+అగుటన్‌= దుఃఖం కలిగి ఉండటంవలన; ప్రాణంబులదెసన్‌= (ప్రాణాలపై; నిరపేక్షుండు+అయి= 
అపేక్షలేనివాడై; కడంగినన్‌+కని= యుద్ధం చేయటానికి ఉద్యమిస్తూ ఉంటే చూచి; ద్రోణకృప కర్షులు= ద్రోణుడు, కృపుడు,కర్టుడు 
ఈ ముగ్గురు; వారింపన్‌= ఇంత సాహసం పనికిరాదని వారిస్తూ ఉంటే; త్రోచి= (అడ్డం వచ్చినవారిని) ప్రక్కకు తొలగజేసి; 
తలకడచి= దాటిపోయి; దర్చప్రచండగతిన్‌= గర్వంయొక్క తీవ్రస్ట్థాయితో (పరాకాష్టను చేరిన దర్పంతోనని భావం); పాండవ 
సైన్యంబు+చొచ్చి= పాండవుల సైన్యాన్ని ప్రవేశించి; నిశిత వివిధ విశిఖ పరంపరలు= తీక్ష్‌ణములైన అనేక బాణాల వరుసలను; 
పరంగించినన్‌= వ్యాపింపజేస్తూ ఉంటే; చతురంగ బలంబుల+అంగంబులు= చతురంగ సైన్యంయొక్క శరీరావయవాలైన శిరస్సు, 
మొండెం, బాహువులు మొదలైనవి; ధరన్‌= భూమిపై; తొారంగి= పడిపోయి; చిక్కుపడి= ఒకదానితో ఒకటి కలిసిపోయి; మదకల 
మాతంగంబు= మదించిన ఏనుగు (మదం కలయతి గచ్చతీతి మదకలః, 'కల గతే సంఖ్యానేచ' చురాది); కలంచిన కమలాకరంబు 
చందంబు= అవలోడించిన సరస్సు విధంగా; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ సమయాన; అందున్‌= అక్కడ; చేయన్‌+కల= 
సమర్జ్భులైనట్టి; బలు(పు)+మగలు+ఎల్లన్‌= బలిష్టులైన వీరులందరు; ఒక్కమొగిన్‌= ఒకే పర్యాయం; కవిసి= 

ఎదిరించి; ఆ+మహీపతిన్‌= ఆ దుర్యోధనుడిని; పొదివినన్‌= చుట్టుముట్టిన వెంటనే; అతండు= ఆ దుర్యోధనుడు; భీమసేనున్‌= 
భీముడిని; పదిబాణంబులన్‌= పది బాణాలతో; నకుల సహదేవ ద్రుపద విరాట ద్రాపదేయులన్‌= నకులుడిని, సహదేవుడిని, 
'ద్రుపదరాజును, విరాటరాజును (ద్రౌపది కుమారులను (ఉపపాండవులైన ప్రతివింధ్యాదులను,; మూండు మూండు మార్గణంబులను= 
మూడేసి బాణాలతో; శిఖండిని= శిఖండిని (భీష్మవధకు నిమిత్తమైన ద్రుపదరాజు కుమారుడిని); నూటను= నూరు బాణాలతో; 
ధృష్టద్యుమ్నున్‌= పాండవుల సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడిని; డెబ్బదింటను= డెబ్బెబాణాలతో; ధర్మపు(త్ర సాత్యకులన్‌= 
ధర్మరాజును మరియు సాత్యకిని; ఐదు+ఐదు+అమ్ములను= ఐదేసి బాణాలతో; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడనే రాక్షసుడిని 
(భీముడి వలన హిడింబ అను రాక్షసస్రీయందు పుట్టినవాడిని); అణువది నాలుగింటను= అరువది నాలుగు బాణాలతో; నొప్పించి= 
బాధించి; కేకయ చేది ప్రముఖ యోధవరులన్‌= కేకయ చేది దేశాలకు చెందిన ముఖ్యులైన వీర శ్రేష్టులను; అనేక సాయకంబులన్‌= 
లెక్కలేనన్ని బాణాలతో; బెట్టు= మిక్కిలి; పటిచి= పడగొట్టి; సింహనాదంబు= సింహనాదాన్ని; చేసినన్‌= చేయగానే. 


558 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతర్యాష్ట మహారాజా! ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు సైంధవవధవలన కలిగిన 
దుఃఖంచేత ప్రాణాలకు తెగించి యుద్దానికి పూనుకొన్నాడు. (ద్రోణ, కృప, కర్టులు ఎంత వారించినా వినలేదు. 
పాండవ సైన్యంలో ప్రవేశించి ఘోరంగా యుద్దం చేశాడు. చతురంగ బలాలు అతడి ధాటికి నేలకూలాయి. ఆ 
సమయాన ఆ రణరంగం మదగజం కల్లోలపరిచిన కమలాకరం మాదిరి భాసించింది. ఆ దుర్యోధనుడి యుద్దావేశం 
చూచి, పాండవసైన్యంలో సమర్జులైన వీరులందరు ఒకేసారి దుర్యోధనుడిపై తలపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు 
వారినందరిని ఎదిరించాడు. భీముడిని పది బాణాలతో, నకులాదులను మూడేసి బాణాలతో, శిఖండిని నూరు 
బాణాలతో, ధృష్టద్యుమ్నుడిని డెబ్బె బాణాలతో, ధర్మరాజును సాత్యకిని ఐదేసి బాణాలతో, ఘటోత్కచుడిని అరువది 
నాలుగు బాణాలతో, కేకయ చేది దేశాల వీరశ్రేష్టులను లెక్కలేనన్ని బాణాలతో కొట్టి పడవేసి, తన విజయసూచకంగా 
సింహనాదాన్ని చేశాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: అలం: ఉపమ. దుర్యోధనుడి ధాటికి నేలకూలిన చతురంగ సైన్యం యొక్క శరీరావయవాలతో చెల్పాచెదరై ఉన్న రణరంగాన్ని 
మదగజం కలచిన కాసారంతో పోల్చటం చేత ఇది ఉపమాలంకారం - ఈ అలంకారం దుర్యోధనుడు అవలీలగా ఇంతగా 
పరా[క్రమించాడనే భావాన్ని ధ్వనిస్తూ ఉన్నది. దీనిని అలంకారకృత వస్తుధ్వని అని అంటారు. 
క. _ ఆ ధర్మనందనుండు స । క్రోధాత్ముం డగుచు నేసె. గోదండము ను 

గ్ల ధరం దొరంగంగ; నాతం డ । బోధంబున. దేరి మీందం బొలుపథి వ్రాలెన్‌. 53 


ప్రతిపదార్థం: ఆ ధర్మనందనుండు= ఆ ధర్మరాజు; సక్రోధ+ఆత్ముండు+అగుచున్‌= కోపంతో కూడిన మనస్సు కలవాడై; 
కోదండము (దుర్యోధనుడి) ధనుస్సు; నుగ్గు+ఐ= తునియలై; ధరన్‌= భూమిపై; తొరంగంగన్‌= పడిపోయే విధంగా; ఏసెన్‌= 
(బాణాలతో) కొట్టాడు (దుర్యోధనుడిని అని శేషం); అతండు= (అట్టా ధర్మరాజుచేత నిహతుడైన)ు ఆ దుర్యోధనుడు; 
అబోధంబునన్‌= (తెలివితప్పి అని భావం); తేరిమీందన్‌= రథంపైన; పొలుపు+అటీ= ఒప్పు చెడి; వ్రాలెన్‌= వాలిపోయాడు. 


తాత్పర్యం: ఆ దుర్యోధనుడి విజ్బంభణం చూచి ధర్మరాజుకు కోపం పెరిగి దుర్యోధనుడితో తలపడి, అతడి 
ధనుస్సు తుత్తునియలై నేలమీదపడేటట్టు, అతడు స్పృహ కోల్పోయి రథంమీదే వాలిపోయేటట్టు బాణాలు వేశాడు. 


తే. _ ఇట్లు మూర్దిల్లుటయు. గౌరవేశ్వరుండు । సచ్చె ననియెడు నెలుంగులు శంఖ కాహ 
ళారవంబులు సెలగ6 బ్రియంబు నొందె । వారి బలములు, ద్రోణు. డేపారి కదిసె. 54 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చిల్దుటయున్‌= (దుర్యోధనుడు) మూర్చపొందిన వెంటనే; కౌరవ+-ఈశ్వరుండు= 
కురురాజైన దుర్యోధనుడు; చచ్చెన్‌+అనియెడు= మరణించాడనే; ఎలు6గులు= కంఠాలు (కంఠధ్వనులు); శంఖ కాహళ+ఆరవంబులు= 
శంఖాలు, తూటుకొమ్ములు అనే వాటి ధ్వనులు; చెలంగన్‌= చెలరేగుతూ ఉంటే; వారి బలములు= ఆ పాండవుల సైన్యాలు; 
'ప్రియంబున్‌+ఒందెన్‌= సంతోషాన్ని పొందాయి (సంతోషించాయి); (అప్పుడు) ద్రోణుండు= ద్రోణాచార్యులు; ఏపారి= విజృంభించి; 
కదిసెన్‌= ఎదుర్కొన్నాడు; (ఆ పాండవసైన్యాల నెదుర్కొన్నాడని భావం. “వారి బలములు” అనే పదం దేహళీ దత్త దీపన్యాయంగా 
పూర్యోత్తర వాక్యాల్లో అన్వయిస్తుంది.) 


తాత్పర్యం: దుర్యోధనుడు తెలివితప్పి ఈ విధంగా పడిపోవటం చూచి కురురాజు మరణించా డనే అరుపులు, 


శంఖకాహళధ్వనులు చెలరేగగా పాండవసైన్యం చెప్పలేనంత సంతోషాన్ని పొందింది. ఇది చూచి, ద్రోణుడు 
విజృంభించి ఆ పాండవసైన్యంతో తలపడ్డాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 559 
వ. అంత. 5్‌5 
ప్రతిపదార్హం: అంతన్‌= తరువాత 
తాత్పర్యం: ఈ ఆర్భాటం చెలరేగిన తరువాత 


క. తెలివొంది 'యుధిష్టిర! నిలు । నిలు మని రభసమున౦ దాంకు నీ సుతు€ గని యా 
బల మేచిన నీ బలముం । బెలుచ నిగుడ నపుడు రణము భీషణ మయ్య్యెన్‌. 56 


ప్రతిపదార్దం: తెలివి+ఒంది= తేరుకొని; యుధిస్టిర!= ఓ ధర్మరాజా!; నిలునిలుము+అని= ఆగాగు అని (అంటూ); రభసమునన్‌= 
వేగంగా; తాంకు= ఎదిరిస్తూ ఉన్న; నీ సుతున్‌= నీ కుమారుడిని (దుర్యోధనుడిని); కని= చూచి; ఆబలము+ఏచినన్‌= ఆ పాండవ 
సైన్యం చెలరేగుతూ ఉండేటప్పుడు; నీబలమున్‌= నీ సైన్యం కూడా; పెలుచన్‌= వెంటనే; నిగుడన్‌= విజ్బంభించగా; అపుడు= 
ఆ సమయాన; రణము= యుద్దం; భీషణము= భయంకరం; అయ్యెన్‌= అయింది. (భయంకరంగా సాగిందని భావం). 


తాత్పర్యం: మూర్చనుండి తేరుకొని 'యుధిష్టిరా! నిలు నిలు' మని వేగంగా అతడి నెదుర్కొనే నీ కొడుకును 
చూచి పాండవసైన్యం విజ్బంభించగా, వెనువెంటనే నీ సైన్యం కూడా విజ్బంభించింది. ఆ సమయాన ఆ యుద్ధం 
భయంకరం అయింది. 


వ. అనిన విని ధృతరాష్తుం డట్టియెడ 'నాచార్వుం డెవ్విధంబున నరివధంబు సేసె? నిందలి యందలి చేయంగల 
సైనికోత్తము లెత్తెజంగునం బెనంగిరి? చెప్పు మనవుడు సంజయుం డిట్లను న ట్లుభయబలంబులు. 
బురికొని పోరుచు నుద్దండ రయంబు మెఅసి యుధిష్టిర ప్రముఖ పాండవులును, శైనేయాది యాదవులును, 
ద్రుపద ప్రభృతి పాంచాలురును, విరాట పురస్సరమాత్సు లును, గుమార వర్గంబును మభటియు ననేక 
దండనాయకులును సాయకాసారంబు పర6గించుచు భారద్వాజుపై నడరిన; నతం డత్యుదీర్దుండయి 
కర్ద్ణుండు మొదలుగా(గలబలుమగ లిరుగెలంకుల సంరంభంబునం దజఖుమ విజ్బృంభించె; నయ్యవసరంబున 
నెగసిన ధరణీపరాగంబు జనంబుల చూడ్కులు నిగుడనీక యుండె; నాలోనన శుండాల సుభట ఘోటకంబుల 
యంగంబులం గ్రమ్ముదెంచు రుధిరం బది యడంచిన నమ్మొనల కడంక రెట్టించె; నప్పుడు కౌరవుల దిక్కున 
ఘూక సృగాల రవంబులు సెలంగ వా రది సరకుసేయక సమరోన్మత్తులై నెత్తురు టేలులు వాఅం గేలి సలిపి; 
రా సమయంబునంగేకయ రథికులును ధృష్టద్యుమ్షతనయులును లోనగువారిం బెక్కండ్ర నక్కుంభసంభవుండు 
నుజిపియు మజియు బలువుర. బజిపియు. గడిమి నెలపం బ్రతాపశీలుం డగు శిబి సాహసరసికుండై. 57 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= సావధానంగా విని; ధృతరా్ర్రుండు= ధృతరాష్ట్ర మహారాజు; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; అరివధంబు= శత్రువధ; చేసెన్‌?= చేశాడు?; 
ఇందలి+అందలి= ఈ వైపు (స్వపక్షంలో), ఆ వైపు (పరపక్షంలో) ఉన్న; చేయన్‌+కల= సమర్భులైనట్టి; సైనిక+ఉత్తములు= సైనిక 
(శ్రేష్టులు; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; పెనంగిరి?= యుద్దం చేశారు?; చెప్తుము+అనవుడున్‌= (సంజయా)! చెప్పుము అని 
అనగా; సంజయుండు; ఇట్టు= ఈ (చెప్పబోయే) విధంగా; అను(న)= పలుకుతాడు; అట్టు= ఆ విధంగా; ఉభయ బలంబులున్‌= 
రెండుపక్షాల సైన్యాలు కూడా; పురికొని= అతిశయించి (ఒకదానికంటె మరొకటి అతిశయించాలి అనే కోరికతో నని భావం); 
పోరుచున్‌+ఉండన్‌= యుద్ధం చేస్తూ ఉండగా; ఉద్దండరయంబు= గొప్పవేగం; మెజసి= ప్రకాశించి; యుధిస్టిర ప్రముఖ 


560 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పాండవులును= ధర్మరాజు మొదలైన పాండవులు; శ్రైనేయ+ఆది యాదవులును= సాత్యకి మొదలైన యాదవవీరులు; ద్రుపద 
ప్రభృతి పాంచాలురును= (ద్రుపదరాజు మొదలైన పాంచాలదేశ వీరులు; విరాట పురస్సర మాత్స్యులును= విరాటరాజు మొదలైన 
మత్స్యదేశ యోధులు; కుమారవర్గంబును= ప్రతివింధ్యుడు మొదలైన పాండవ కుమారుల సమూహం; మజియున్‌= అంతేగాక; 
అనేక దండనాయకులును= అనేకులైన సేనానాయకులు కూడా; సాయక+ఆసారంబు= బాణాలవర్షం; పరంగించుచున్‌= 
కలుగజేస్తూ; భారద్వాజు పైన్‌= ద్రోణాచార్యుడి పై; అడరినన్‌= చెలరేగుతూ ఉంటే; అతండు= ఆ ద్రోణుడు; అతి+ఉదీర్డుండు+అయి= 
మిక్కిలి ఉద్రేకం కలవాడై; కర్ణుడు మొదలుగాన్‌+కల= కర్టుడు మొదలైన; బలు(పు) మగలు= బలిష్టులైన వీరులు; 
ఇరు+కెలంకులన్‌= రెండువైపులందు; సంరంభంబునన్‌= వేగంగా; తజుమన్‌= ఎదిరించగా; విజ్బంభించెన్‌= చెలరేగాడు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఎగసిన= పైకి లేచిన; ధరణీపరాగంబు= భూమిధూళి; జనంబుల చూడ్కులు= జనుల 
చూపులను; నిగుడన్‌+-ఈక= ఆననీయక; ఉండెన్‌= ఉన్నది (జనులచూపులు ప్రసరించలేకుండా ఉండేటంత దట్టంగా ధూళి 
వ్యాపించిందని భావం); ఆలోననన్‌= అంతలోనే; శుండాల-సుభట-ఘోటకంబుల+అంగంబులన్‌= ఏనుగుల, యోధుల అశ్వాల 
శరీరాలనుండి; క్రమ్ము+తెంచు= వ్యాపించునట్టి; రుధిరంబు= నెత్తురు; అది= దాన్ని (ఆ ధూళిని); అడంచినన్‌= అణగద్రొక్కిన 
వెంటనే; ఆ మొనలకడంక= ఆ సైన్యాల జౌద్ధత్యం; రెట్టించెన్‌= రెండింతలైంది; అప్పుడు= ఆ సమయంలో; కౌరవుల దిక్కునన్‌= 
కౌరవుల దిశాభాగంలో(కారవులవైపున); ఘూక సృగాల రవంబులు= గుడ్డగూబల ధ్వనులు, నక్కల ధ్వనులు; చెలంగన్‌= వ్యాపిస్తూ 
ఉండగా; వారు= ఆ కౌరవవీరులు; అది= ఆ ధ్వనిని; సరకు+చేయక= లెక్కచేయకుండా; (అపశకునం అని కూడా విచారించకుండా 
అని భావం.); సమర+ఉన్మత్తులై= యుద్దోన్మాదం కలవారై; నెత్తురు+ఏజులు= రక్తం వరదలు; పాజన్‌= పారే విధంగా; కేలి(ళ)= 
యుద్దక్రీడ; సలిపిరి= చేశారు, (అవలీలగా యుద్దం చేశారని భావం.); ఆ సమయంబునన్‌= కేకయదేశానికి చెందిన రథికులు 
(రథంపై ఉండి యుద్దం చేసేవారు రథికులు); ధృష్టద్యుమ్న తనయులును= ధృష్టద్యుమ్నుడి కుమారులు; లోనగువారిన్‌= మొదలైన 
వారిని; పెక్కండ్రన్‌= అనేకులను; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణాచార్యుడు; నుజిపియున్‌= చూర్షంచేసి; మజియున్‌= 
అంతేగాక; పలువురన్‌= అనేకులను; పజపియున్‌= పలాయనం చేయించి; కడిమి= పరాక్రమాన్ని; నెజపన్‌= విస్తరింపజేస్తూ 
ఉండే సమయంలో; ప్రతాపశీలుండు+అగు= పరా[క్రమించే స్వభావం గలిగిఉన్న; శిబి= శిబి అనే వీరుడు; సాహస రసికుండు+ 
అయి= సాహసం చేయటానికి మక్కువగలవాడై. 


తాత్పర్యం: అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు. సంజయా! ఆ సమయంలో ద్రోణాచార్యుడు ఎట్టా 
శత్రువధ చేశాడు? ఇరుపక్షాల్లో ఉన్న మేటి మొనగాళ్ళు ఏ విధంగా యుద్దం చేశారు? చెప్పుమని అడుగగా, 
సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఉభయ సైన్యాలు భయంకరంగా పోరాడుతూ 
ఉండే సమయంలోనే ధర్మరాజు మొదలైన పాండవులు, సాత్యకి మొదలైన యాదవవీరులు, ద్రుపదుడు మొదలైన 
పాంచాలవీరులు, విరాటరాజు మొదలైన మత్స్యదేశం యోధులు, ఉపపాండవులు, అంతేగాక మరెందరో 
దండనాయకులు ద్రోణాచార్యుడిపై బాణవర్షం కురిపిస్తూ యుద్దం చేస్తూ ఉండగా, (ద్రోణాచార్యుడు మహోద్రేకంతో 
కర్ణుడు మొదలైన మన యోధాగ్రేసరులు ఇరువైపులా శత్రుసైన్యాలను ఎదిరించగా విజృంభించాడు. ఆ యుద్ధ 
సంరంభంలో ఎగసిన ధూళి ఆకాశాన్ని కప్పింది. అది ఎవ్వరికీ చూడరానంత దట్టంగా దెసల వ్యాపించింది. అంతలోనే 
ఆ యుద్దంలో హతమైన చతురంగబలాల శరీరాలనుండి రక్తం ప్రవాహంగా పారింది. దానితో ఆ ధూళి అంతా 
అణగింది. మళ్ళీ ఉభయసైన్యాలు అంతకు రెండింతలుగా విజృంభించి తలపడ్డాయి. అప్పుడు, కారవులవైపు 
గుడ్డగూబల కూతలు, నక్కల అరుపులు వ్యాపించగా, అది అపశకునమని లెక్కచేయకుండానే మీ సైన్యంలోని 
యోధులు నెత్తురు వరదగా (ప్రవహించే విధంగా పోరాడారు. ద్రోణాచార్యుడు పాండవపక్షీయులైన కేకయ 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 561 


వీరులను మరియు ధృష్టద్యుమ్నుడి పుత్రులను మరెందరినో మహావీరులను హతమార్చాడు. కొందరిని పరుగులు 
తీయించాడు. ఇంత గొప్పుగా ద్రోణుడు యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు శిబి అనే ప్రతాపశాలి సాహసానికి పూనుకొని. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. _ ఉరవడి. దాకుటయును బది । శరము లతని మేనంగ్రుచ్చె సాయకగురు€ డ 
చఛ్రైరువగు మగ6టిమి; నతండు । ద్దురు(డై తత్ఫూతు శిరము ద్రుంచెం బెలుచన్‌ 58 


ప్రతిపదార్థం: ఉరవడిన్‌= అతి వేగంతో; తాకుటయును= ఎదిరిస్తూ ఉండగా; పదిశరములు= పదిబాణాలు; అతని మేనన్‌= 
ఆ శిబి శరీరంలో; సాయక గురుండు= బాణవిద్యాగురువైన 'ద్రోణాచార్యులు; అచ్చెరువు+అగు= ఆశ్చర్యకరమైన; మగంటిమిన్‌= 
పరాక్రమంతో; క్రుచ్చెన్‌= నాటుకపోయేటట్టు వేశాడు; అతండు= ఆ శిబి; ఉద్దురుండు+ఐ= (ఆ బాణాఘాతాలకు) చలించనివాడై; 
పెలుచన్‌= (క్రోధంతో; తద్‌+సూతు శిరము= ఆ ద్రోణాచార్యుడి సారథి తలను; (త్రుంచెన్‌= తెగగొట్టాడు. 


తాత్పర్యం: అతి వేగంగా వచ్చి ద్రోణాచార్యుడిని ఎదుర్కొనగా (శిబి), తత్‌క్షణమే ద్రోణాచార్యుడు పదిబాణాలు 


ఆశ్చర్యకరమైన పరాక్రమంతో అతడి శరీరంలో నాటుకుపోయే విధంగా కొట్టాడు. శిబి కూడ చలించకుండ 
కోపంతో ద్రోణుడి సారథి శిరస్సు తెగనరికాడు. 


తే. త్రుంచి తోడన ముప్పదితూపు లతని |; యొడల నాటుడు హయముల మెడలు సూతు 
గళము నజ్జనపతి కుత్తుకయును దునిమె | ఘోర భల్ల షట్కమ్మునం గుంభభవుండు. 59 


ప్రతిపదార్థం: 'త్రుంచి= (సారథి శిరాన్ని) తెగన్‌+ఏసి; తోడన్‌+అ= వెంటనే; ముప్పది తూపులు= ముప్పది బాణాలను; 
అతని+ఒడలన్‌= ఆ ద్రోణుడి శరీరంలో; నాటుడున్‌= [గ్రుచ్చుకొనేటట్టు వేయగానే; కుంభభవుండు= కుంభసంభవుడు (ద్రోణుడు); 
ఘోర భల్లషట్కమునన్‌= భయంకరములైన భల్లములు అనే బాణాలు ఆరింటితో; హయముల మెడలు= అశ్యాల కంఠాలను 
(అశ్వాలు నాలుగు కాబట్టి నాలుగు బాణాలతో); సూతుగళమున్‌= సారథి కంఠాన్ని (ఒక బాణంతో); ఆ+జనపతి కుత్తుకయును= 
ఆ శిబిరాజు కంఠాన్ని మరియొక బాణంతో (మొత్తం ఆరుబాణాలతో); తునిమె(న్‌= తెగగొట్టాడు. 


తాత్పర్యం: ద్రోణుడి సారథి తల నరికిన వెనువెంటనే, ముప్పది బాణాలు ద్రోణుడి శరీరంలో (గ్రుచ్చుకొనేటట్టు 
కొట్టాడు. ద్రోణాచార్యుడు ఆరు భయంకరాలైన భల్చా లనే బాణాలతో గుర్రాల మెడలను, సారథి కంఠాన్ని, 
ఆ శిబి గళాన్ని తెగవేశాడు. 


వ. అప్పుడు. 60 
ప్రతిపదార్దం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్పర్యం: (ద్రోణుడిట్టా ఆ శిబిని సంహరించిన సమయంలో. 


తే. భానుమంతునిం జంపిన పగ మనమున. । బెట్టికొని యుండి యాతని పట్టి భీమ 
సేనుపై వడి. గా౪ింగ సేనతోడ6 ; గవిసి నారాచధారల. గప్పి యొప్పె, 61 


ప్రతిపదార్థం: భానుమంతునిన్‌= తన తండ్రియైన భానుమంతుడిని; చంపిన పగ= చంపినటువంటి వైరాన్ని; మనమునన్‌= 
మనస్సులో; పెట్టికొని+ఉండి= పెట్టుకొన్నవాడై; ఆతని పట్టి= ఆ భానుమంతుడి కుమారుడు; భీమసేనుపైన్‌= భీముడిపై; వడిన్‌= 


562 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వేగంగా; కాళింగ సేనతోడన్‌= కళింగదేశపు సైన్యంతో; కవిసి= చుట్టుముట్టి; నారాచ ధారలన్‌= బాణాల పరంపరలతో; కప్పి= 
కప్పివేసి; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 

తాత్పర్యం: తన తండ్రి అయిన భానుమంతుడిని భీముడు చంపాడన్న పగతో, అతడి కుమారుడు కళింగసైన్యంతో 
భీమసేనుడిని చుట్టుముట్టి, అతడిపై బాణవర్షం కురిపించాడు. 


క. కినిసి బకమర్హనుండు వెస6।; దన యరదము వాని తేరు దాశకం బఅపి, యా 
తని మీ6ద నుటథికి క్రుమ్మెం । గనుకని నెంపపొడి సెదర6 గాలం గేలన్‌. 62 


ప్రతిపదార్థం: కినిసి= కోపించి; బకమర్హనుండు= బకాసురుని చంపిన భీముడు; వెసన్‌= వేగంగా; తన+అరదము= తన రథాన్ని; 
వాని తేరుదాంకన్‌= ఆతని రథాన్ని తాకేటట్టు; పజపి= తోలి; ఆతనిమీందన్‌= అతనిపైకి; ఉజికి= దుమికి; కనుకనిన్‌= సంభ్రమంతో; 
ఎంపపొడి= ఎమ్ముల నుగ్గు; చెదరన్‌= చెదరిపడేటట్టు; కాలన్‌= కాలితో; కేలన్‌= చేతితో; క్రుమ్మెన్‌= పొడిచాడు. 


తాత్పర్యం: భీముడు కోపించి తన రథాన్ని వాడి రథాన్ని తాకేటట్టు తీసికొని వెళ్ళి, వాడి రథంపై పడి, వాడి 
ఎముకలన్నీ నుగ్గునుగ్గయి చెదరిపడేటట్టు కాలితో, చేతితో క్రుమ్మాడు. 


నిశేషం: బకుడనే రాక్షసుడిని సంహరించటంచేత భీముడికి బకమర్హనుడనే పేరు కలిగింది. బకుని మర్షించినవాడు బకమరనుడు- 
(మక్చించు= సంహరించు) భీముడు బకాసురుడిని సంహరించి ఏకచ్చత్రపురవాసులను రక్షించిన కథ మహాభారతం ఆదిపర్వంలో 
ఉన్నది. అంతటి రాక్షసుడినే జయించిన భీముడికి ఈ రాజకుమారుడు ఒక లెక్కా? అనే అర్ధం స్సురిస్తూ ఉన్నది. 


భీివుసేను(డు దుర్మద దుష్కర్జ్హులం జంపుట (సం.7-130-22) 


వ. _ అమ్మహోగ్రసముద్దతిం జూచి పాంచాల సైనికులు సింహనాదంబులు సేసిన సహింపక సూతసుతుండును 
తత్ఫోదరులును నవ్వీరుం బొదివిన, నతం డద్దుతంబుగా ధ్రువు నరదంబు మీందికి లంఘించి వానిం బిడికిటి 
పోటున6 జావం బొడిచి, జయరాతునిపై( గవిసి యాతని నతని సూతుని గాళ్ళు లిరుగేలం బట్టి బె ట్టిలపై 
వ్రేసి గతాసులం జేసిన నలిగి కర్టుండు శక్తివైవ మలంగి వెరవున నొడిసికొని దానిన యవ్వడముడి యతనిపై 
వైచినం గని గాంధార మహీవల్లభుండు భల్లంబున నడుమన నఖకి; నంత. గురుకుమారు లమ్మారుతిం 
జుట్టుముట్టి విశిఖంబులు నిగిడించినం గోపించి దుర్శదుని తేరి కురవడించి తురంగంబులం బొరివుచ్చి 
సారథిం జదిపిన నాతండు దుష్కర్డు స్యందనం బెక్కె నయ్యిరువురు నప్పాండుతనయు తనువున 
మెజుంగుటమ్ములు గిరిగొలుపం గిట్టి యా రథంబు గూల నవలీలం దన్ని దుర్యోధన ద్రౌణి కృప కృతవర్మ 
కర్ణ శల్య బాహ్లికులు సూచుచుండ నక్కుమూరుల నిద్రజం గాల నొక్కనిం గేల నొక్కనింగా సమయించిె; 

ణ ౯ యణ 
నివ్విధంబునం జిత్రవధ విహారంబున విజృంభించు నా భీమసేనుం జూచి, రుద్రుండు రభసోద్రేకంబునం 
బాండవేయులకు. డోడ్పడం జనుదెంచెంగాక! మానవు లిట్టివారునుం గలరే! యనుచు నీ వారెల్లను 
వెజచటీచి యిద్దజొ క్కతెరువునం బోకపఅచి రక్కునూర కంఠీరవుం డుక్కునం దమసేన దిక్కుసూచి యెజ్ది 
విరిదామరలం దెగడుకన్నులం గౌంతేయాగ్రజు నుపలక్షించి కేలుమొగిచి ఫాలంబునం జేర్చునప్పుడు తన్ఫూర్తి 
నతండును నకుల సహదేవ ద్రుపద విరాటులును దేజి చూడ శంకించి మాజు మొగంబులతో నగ్గించి రా 
సమయంబున. 63 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 563 


ప్రతిపదార్థం: ఆ+మహా+ఉ([గ్ర+సముద్దతిన్‌= ఆ గొప్ప భయంకరమైన విజ్బృంభణాన్ని; చూచి= ప్రత్యక్షంగా చూచి; పాంచాల 
సైనికులు= పాంచాలదేశపు సైనికులు; సింహనాదంబులు= సింహనాదాలను; చేసినన్‌= చేయగా; సహింపక= తట్టుకోలేక; సూత 
సుతుండును= సూతపుత్రుడూ (కర్షుడూ); తద్‌*సోదరులును= ఆ మృతవీరుడి సోదరులూ; ఆ+వీరున్‌= వీరుడైన ఆ భీమ 
సేనుడిని; పొదివినన్‌= ఎదిరించగా; అతండు= ఆ భీముడు; అద్భుతంబుగాన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; (ధ్రువు+అరదంబు 
మీందికిన్‌=(ధ్రువుడనే వాడి రథంపైకి; లంఘించి= దుమికి; వానిన్‌= ఆ (ధ్రువుడిని; పిడికిటి పోటునన్‌= పిడికిలితో పొడిచి కొట్టటంతో; 
చావన్‌= మరణించే విధంగా; పొడిచి= పొడిచి; జయరాతునిపైన్‌= జయరాతుడనే వానిపైకి; కవిసి= ఉరికి; ఆతనిన్‌= అతడిని; 
ఆతని సూతునిన్‌= ఆ జయరాతుడి సారథిని; కాళ్ళులు= పాదాలను; ఇరు+కేలన్‌= రెండు చేతులతో; పట్టి= పట్టుకొని; బెట్టు= 
అత్యంతమూ; ఇలపైన్‌= భూమిమీద; (వ్రేసి= పడవేసి; గత+అసులన్‌= మృతులనుగా; చేసినన్‌= చేయగా; అలిగి= కోపించి - 
(క్రోధంతో అని భావం; కర్షుండు= కర్షుడు; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైవన్‌= వేయగా; ఆ+వడముడి= ఆ భీముడు; మలంగి= 
ప్రక్కకు లాగి; వెరవునన్‌= ఉపాయంతో; ఒడిసికొని= పట్టుకొని; దానిన్‌+అ= ఆ శక్తి అనే ఆయుధాన్నే; అతనిపైన్‌= అతడిమీదనే; 
వైచినన్‌= వేయగా; కని= చూచి; గాంధార మహీవల్లభుండు= గాంధారదేశం రాజు (శకుని); భల్లంబునన్‌= భల్లం అనే బాణంతో; 
నడుమన్‌+అ= నడిమధ్యలోనే; నజుకెన్‌= నథికి వేశాడు; అంతన్‌= ఆ సమయంలో; కురుకుమారులు= కౌరవులు; ఆ+మారుతిన్‌= 
ఆ వాయునందనుడిని(భీముడిని); చుట్టుముట్టి= [క్రమ్ముకొని; విశిఖంబులు= బాణాలను; నిగిడించినన్‌= వెలువరించగా; కోపించి= 
(క్రోధం గలవాడై; దుర్శదుని తేరికిన్‌= దుర్మదుడి రథంపైకి; ఉరవడించి= చెలరేగి; తురంగంబులన్‌= అశ్యాలను; పొరి పుచ్చి= 
సంహరించి; సారథిన్‌= సారథిని; చదిపినన్‌= చంపివేయగా; ఆతండు= ఆ దుర్మదుడు; దుష్కర్జు స్యందనంబు= దుష్కర్జుని 
రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరుకూడా; ఆ+పాండు తనయు తనువునన్‌= ఆ భీముడి శరీరంలో; మెజుంగు 
+అమ్ములు= (పదనుతో) మెరుస్తూ ఉన్న బాణాలను; గిరిగొలుపన్‌= నాటగా; కిట్టి= సమీపించి; ఆ+రథంబు= ఆ రథము; 
కూలన్‌= కూలిపోగా; అవలీలన్‌= అనాయాసంగా; తన్ని= కాలితో తన్ని (ఆ రథాన్ని పక్కకు నెట్టి అని భావం); దుర్యోధన= 
దుర్యోధనుడు; (ద్రౌణి= ద్రోణపుత్రుడు (అశ్వత్చామ); కృప= కృపాచార్యులు; కృతవర్మ్శ్మ= కృతవర్మ; కర్ష= కర్షుడు; శల్య= శల్యుడు; 
బాహ్హికులు= బాహ్హికుడు అను వారలు; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; ఆ+కుమారులన్‌+ఇద్దజన్‌= ఆ ఇద్దరు కురు 
కుమారులను (దుర్మద దుష్కర్జులను); కాలన్‌= పాదంతో; ఒక్కనిన్‌= ఒక్కడిని; కేలన్‌= చేతితో; ఒక్కనిన్‌+కాన్‌= ఒక్కడిని 
అనే విధంగా; సమయించెన్‌= చంపి వేశాడు; ఈ విధంబునన్‌= ఈ విధంగా; చిత్రవధ విహారంబునన్‌= ఆశ్చర్యం గొలిపే 
విధంగా చేసిన శత్రు వధల విహారంతో; విజృంభించు+ఆ+భీమసేనున్‌= చెలరేగుతున్న ఆ భీముడిని; చూచి= చూచినవారై; 
నీ వారు+ఎల్లను= (ఓ ధృతరాష్ట్ర మహారాజా) నీ సైన్యంలోని వారందరు; పాండవేయులకున్‌= పాండవులకు; తోడ్పడన్‌= సహాయం 
చేయటానికి; రుద్రుండు= ప్రళయకాల శివుడు; రభస+ఉద్రేకంబునన్‌= వేగాతిశయంతో; చనుదెంచెన్‌= వచ్చాడు; కాక!= 
కాకున్నచో!; మానవులు= మనుష్యులు; ఇట్టివారునున్‌= ఇంతటివారు కూడా (ఇంతటి పరాక్రమశాలులు అని భావం); కలరు+ఏ!= 
ఉన్నారా!; అనుచున్‌= అనుకుంటూ; వెజ చజచి= భయపడి (వెజచి పజచిరి” అని పాఠాంతరం, భయపడి పారిపోయారు అని 
అర్హం.); ఇద్దణు= ఇరువురూ; ఒక్క తెరువునన్‌= ఒకే మార్గంలో; పోకపజచిరి= పోకుండా పరుగెత్తిపోయారు; ఆ+కుమార 
కంఠీరవుండు= ఆ కుమారసింహము (భీముడు); ఉక్కునన్‌= దర్చంతో; తమ సేనదిక్కు= తమ సైన్యం వైపు; చూచి; ఎజ్జవిరి+ 
తామరలన్‌= ఎజ్జని వన్నైగల వికసించిన కమలాలను; తెగడు= నిందించేటటువంటి (అనగా అట్టి కమలాలకంటె గొప్పుగానున్న 
అని భావం); కన్నులన్‌= కన్నులతో; కౌంతేయ+అ(గ్రజున్‌= పాండవుల అన్న అగు ధర్మరాజును; ఉపలక్షించి= చూచి; కేలు 
మొగిచి= చేతులు జోడించి; ఫాలంబునన్‌= నుదుట; చేర్చు+అప్పుడు= చేర్చే సమయంలో;తద్‌+మూర్తిన్‌= ఆ భీముడి ఆకారాన్ని 
(భయంకరాకారాన్ని); ఆతండును= ఆ ధర్మరాజు; నకుల సహదేవ (ద్రుపద విరాటులును= నకుల సహదేవులు, ద్రుపద విరాట 
రాజులును; తేజీచూడన్‌= స్పష్టంగా చూడటానికి; శంకించి= జంకి; మాజటుమొగంబులతోన్‌= వెనుదిరిగిన ముఖాలతో; అగ్గించిరి= 
పొగడారు; ఆ సమయంబునన్‌= అప్పుడు. 


564 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: భయంకరంగా సాగిన ఆ శత్రుసంహార విజ్బంభణాన్ని పాంచాల సైనికులు చూచి, సింహనాదాలు 
చేశారు. అది సహించక కర్షుడు, కళింగరాజ కుమారుని సోదరులు ధ్రువ జయరాతులు భీముడితో తలపడ్డారు. 
భీముడు (ధ్రువుడి రథంపైకి దుమికి, అతడిని పిడికిటిపోటుతో సంహరించాడు. మరియు జయరాతుడి మీద 
తలపడి అతడిని, అతడి సారథిని - ఇద్దరిని, చేతులతో వాళ్ళ కాళ్ళుపట్టి పైకెత్తి భూమిపై గట్టిగా కొట్టి చంపాడు. 
అప్పుడు మిక్కిలి కోపంతో కర్టుడు శక్త్యాయుధాన్ని భీముడిపై ప్రయోగించాడు. వస్తున్న ఆ శక్తిని భీముడు 
ఉపాయంతో పట్టుకొని తిరిగి దానిని ఆ కర్షుడిపై ప్రయోగించాడు. అది చూచి, శకుని మధ్యలో ఆ శక్త్యాయుధాన్ని 
భల్లంతో ఖండించాడు. ఆ సమయంలో కౌరవకుమారులు దుర్మద దుష్కర్జులు ఆ భీమసేనుడిని చుట్టుముట్టి, 
బాణాలు గుప్పించారు. దానికి భీముడు కోపించి, దుర్మదుడి రథంపైకి లంఘించి అశ్యాలను, సారథిని తెగటార్చాడు. 
అప్పుడు దుర్మదుడు తన రథం విడిచి దుష్కర్జుని రథంపైకి ఎక్కాడు. వారిరువురు కూడా కలిసి భీముడిపై 
బాణవర్షం కురిపించారు. భీముడు వారి రథాన్ని తన్నివేసి, ఆ దుర్మదదుష్కర్జుల నిద్దరినీ కాలితో ఒక్కడిని, 
చేతితో మరొక్కడిని సంహరించివేశాడు. ఇదంతా, దుర్యోధనుడు, అశ్వత్భామ, కృపాచార్యులు, కృతవర్మ, కర్షుడు, 
శల్యుడు, బాహ్హికుడు వీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆశ్చర్యకరంగా శత్రువధచేసి చెలరేగుతున్న 
భీముడిని చూచి మీ కురుసైనికులు - ప్రళభయకాలరుద్రుడు పాండవ సహాయార్థం కౌరవసైన్యంలో వీరవిహారం 
చేస్తున్నాడే తప్ప ఇతడు భీముడా? కాదు - మానవులలో ఇట్టివారుంటారా? అని నీ వారంతా భయపడ్డారు. ఆ 
వీరులిద్దరినీ ఒక విధంగా తెగటార్చి భీముడు గొప్ప దర్పంతో వెనుదిరిగి తమ సైన్యాన్ని చూచాడు. అప్పుడు 
అతడి కన్నులు వికసించిన ఎ'ర్రకమలాలవలె ఉన్నాయి. అన్న ధర్మరాజును చూచి, అంజలి ఘటించాడు. అప్పటి 
ఆ భీముడి ఆకారం చాలా భయంకరంగా ఉన్నది. దానిని ధర్మరాజు, నకుల సహదేవులు, [ద్రుపద విరాటులు 
ఎవ్వరూ కూడా తేరి చూడలేకపోయారు. ముఖాలు చాటు చేసికొన్నారు. భీముడిని ప్రస్తుతించారు. ఆ సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉత్రేక్ష. కురుసైన్యం భీముడిని పాండవ సహాయార్థం వచ్చిన ప్రళయ రుద్రుడిగా భావించింది. ఇది ఉత్రేక్షాలంకారం. 
దీనివలన భీముడి పరాక్రమాతిశయం, శత్రుసంహార సౌలభ్యం వ్యక్తమౌతాయి. ఇక్కడ - “నీవారెల్లరు వెజచజచి” అనే పాఠంకంటె 
'వెజచి పజచిరి” అనే పాఠం మూలానుగుణంగా ఉన్నది - సంసృతమూలం ఇట్లా ఉన్నది. శ్లో॥ 'రుద్రో౭యం భీనమురూపేణ 
ధార్తరాస్ట్రేసు యుధ్యతి | ఏన ముక్యా సలాయంతే సర్వే భారత! పార్దినాఃి (ద్రోణ - 55-42) మరియు 'వెణ చజుచి (యిద్దజొక్క 
తెరువునం బోక పజచి) రక్కుమార కంఠీరవుండు...” ఈ పాఠం అనన్వితంగా ఉన్నది. కావున సవరించి అర్ధం 'బ్రాయవలసి 
వచ్చింది. కొన్ని ప్రతులలో కుండలీకరణంలో ఇచ్చి ఉన్న వాక్యం లేదు. అన్వయం సరిపోయింది. 'వెణచి పజచిరిద్దరిద్దణ నొక్క 
తెరువునం బోక సణచి యక్కుమార...” - అనే విధంగా అన్వ్నయానుగుణంగా, ఆ వాక్యం మార్చి అర్థం 'బ్రాయవలసి వచ్చింది 
- గమనించాలి. 


క. _ కడువడి గురు€ డనిలజుపై | నడరిన రాధాతనూభవాదులు దోడై 
కడ6గుటయు. గనుంగొని నీ । కొడుకుగమియు. గదిసె నుదిత కోపస్సురణన్‌. 64 


ప్రతిపదార్దం: గురుండు= ద్రోణాచార్యులు; కడు= మిక్కిలి; వడిన్‌= వేగంతో; అనిలజుపైన్‌= భీముడి పై; అడరినన్‌= విజృంభించగా; 
రాధాతనూభవ+ఆదులు= రాధేయుడు (కర్చుడు); మొదలైనవారు; తోడు+ఐ= సహాయంగా వచ్చినవారై; కడంగుటయున్‌= తల 
పడుతూ ఉంటే; కనుంగొని= చూచి; నీ కొడుకు+గమియున్‌= నీ కుమారుల సమూహం కూడా; ఉదిత= కలిగిన; కోపస్సురణన్‌= 
కోపస్స్పూర్తితో; కదిసెన్‌= ఎదుర్కొన్నది. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 565 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు మిక్కిలి వేగంగా భీముడిపై చెలరేగాడు. కర్ణాదులు అతడికి తోడైనారు. ఇది చూచి, 
నీ కుమారులు (కౌరవులు) కూడా మిక్కిలి కోపంతో కలిసి ఎదుర్కొన్నారు. 


తే. వారి. దలపడి పోరిరి దారుణముగ । ధర్మసుతుండును గవలు నుద్దండవృత్తి. 
దజుమ ద్రుపద విరాట సాత్యకులు మఖజియు€ । జేయం గలయట్టి మేదినీ నాయకులును. 65 


ప్రతిపదార్హం: వారిన్‌= ఆ కర్ణాదులను; తలపడి= ఎదిరించి; ధర్మసుతుండును= ధర్మరాజు; కవలును= నకుల సహదేవులు 
కూడా; దారుణముగన్‌= భయంకరంగా; పోరిరి= యుద్ధం చేశారు, మజియున్‌= అంతేగాక; ద్రుపద విరాట సాత్యకులు= 
(ద్రుపదరాజు, విరాటరాజు, సాత్యకి - ఈ ముగ్గురు; చేయన్‌+కల+అట్టి= సమర్దులైన; మేదినీ నాయకులును= రాజులు కూడా; 
ఉద్దండ వృత్తిన్‌= భయంకర ప్రవృత్తిని (అనగా శత్రువుల పొగరునని భావం); తజుమ(న్‌= తరిమివేయటానికి (అణచటానికి) 
(వారి6 దలపడి పోరిరి” అని అన్వయం). 


తాత్పర్యం: భీముడిపై తలపడిన కర్ణాదులను, నీ కుమారులను కూడా ఎదిరించి, వారి పొగరు అణచటానికి 
ధర్మరాజు, నకులసహదేవులు, [ద్రుపద విరాట సాత్యకులు - అంతేగాక పాండవ సైన్యంలో కడు సమర్ధులైన 
రాజులందరు కూడా కలిసి యుద్ధం చేశారు. 


న. అయ్యవసరంబున సోమదత్తుండు దనకు సాత్యకి సన్నిహైతుండగుటయు నతనితో నిట్లను“బ్రాయోపవిష్ణుండగు 
భూరిశ్రవుం జంపి తది బోయ చందంబు గాక రాజ ధర్మం బగునే? యీరేయి నీవు నాచేత బ్రదికి పోవు వాండవే?” 
యని పలికి సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన నా శైనేయుండు, 'భూరిశ్రవుండు సచ్చుట యొప్పదేని 
ని న్నొప్పెడునట్లు సంపెద; నిటు రమ్ము శలుని చావొప్పు నొప్పదని యుగ్గడింప వది యేమి? నీకెట్లయినం గాని 
కా'దని భంగించిె; నిత్తెజంగున నొండొరుల నో నాడి యేటులాడం దొడంగి; రప్పుడు నీ కొడుకు ఘఫోటక స్యందన 
సందోహ సమేతంబుగా నక్కౌరవునకుం దోడ్పడియె; శకునియు€ దన బలంబునుం దానును నాతనిం 
గూడుకొనియె; నవ్విధంబునం బలువు రొక్కనిపై. గవిసినం గని ధృష్టద్యుమ్నుండు భూరి సైన్య సమేతుండై వారల 
నెదుర్కొనం బోరు ఘోరం బయ్యె, నట్టియెడ. 66 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; సోమదత్తుండు= సోమదత్తుడు (భూరిశ్రవుడి తండ్రి; తనకున్‌= (సోమ 
దత్తుడికి); సాత్యకి= సాత్యకి; సన్నిహితుండు+అగుటయున్‌= (యుద్ధం చేయటానికి); సమీపానికి రావటంతో; ఆతనితోన్‌= ఆ 
సాత్యకితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికాడు; ప్రాయోపవిష్టుండు+అగు= ప్రాయోపవేశం చేసిన; భూరిశ్రవున్‌= భూరి(శ్రవుడనే 
తన కుమారుడిని; చంపితి= సంహరించావు; అది= అట్టు అస్త్రసన్చ్యాసం చేసిన వానిని చంపుట; బోయచందంబు+కాక= దారిదోపిడీ 
చేసే బోయవాడి తీరు (అవుతుందే) తప్ప; రాజ ధర్మంబు+అగునే?= రాజులకు తగిన ధర్మం అవుతుందా?; ఈ రేయి= ఈ 
రాత్రి; నీవు (సాత్యకి); నా చేతన్‌= (సోమదత్తుడిచేత); బ్రదికి పోవువాండవు+ఏ?= (సంహరించబడక); బ్రతికిపోతావా?; అని= 
ఇట్టా; పలికి= చెప్పి; సింహనాదంబు+చేసి= సింహనాదాన్ని చేసి; శంఖంబు= శంఖాన్ని; పూరించినన్‌= పూరించగా; ఆ శ్రైనేయుండు= 
శిని అనే వాడి మనుమడు, ఆ సాత్యకి; భూరిశ్రవుండు+చచ్చుట= భూరి(శ్రవుడు మరణించటం; ఒప్పదు+ఏనిన్‌= తగింది కాకుంటే; 
నిన్ను (సోమదత్తుడు నిన్ను); ఒప్పెడు+అట్టు= తగిన విధంగా; చంపెదన్‌= సంహరిస్తాను; ఇటు రమ్ము= ఈ వైపురా; శలుని 
చావు= శలుడు అనే నీ రెండవకుమారుడి (భూరి[శ్రవుడి తమ్ముడి) సంహారం; ఒప్పును= తగుతుంది; ఒప్పదు= తగదు; అని 
(ఇట్టు తగుతుందని కాని తగదని కాని అని భావం); ఉగ్గడింపవు= చెప్పవు; అది+ఏమి?= ఆ తటస్థభావం ఎందుకు?; నీకున్‌= 
(సోమదత్తుడికి); ఎట్టు+అయినన్‌+కాని= ఎట్టానన్నా కాని, (ఆ విషయం నీ అభిప్రాయంలో ఎట్లాగైనా ఉండనీ); కాదు+అని= 
(నిజానికి అది అధర్మం) కాదు అని; భంగించెన్‌= ఖండించాడు; ఈ+తెజుంగునన్‌= ఈ విధంగా; ఒండొరులతోన్‌= ఒకరినొకరు; 


566 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నోన్‌+ఆడి= నొచ్చునట్టు నిందించుకొని; ఏటులాడన్‌+తొడంగిరి= యుద్దం చేయబూనారు; అప్పుడు= ఆ సమయాన; నీ కొడుకు= 
నీ (ధృతరాష్ట్రుడి) కుమారుడు దుర్యోధనుడు; ఘఫోటక స్యందన సందోహ సమేతంబుగాన్‌= అశ్వరథ సమూహంతో కూడి (అట్టి 
ఆశ్విక రథిక సమూహంతో కూడి వచ్చి అని భావం); ఆ+కౌరవునకున్‌= ఆ కురువంశీయుడైన సోమదత్తుడికి; తోడ్పడియెన్‌= 
సహాయం చేశాడు; శకునియున్‌= శకుని కూడా; తన బలంబునున్‌= తన సైన్యం మరియు; తానునున్‌= తానుకూడా; ఆతనిన్‌= 
అతడిని; కూడుకొనియెన్‌= కలిశాడు (సహాయం చేయటానికి యుద్దానికి వచ్చాడని భావం); ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; 
పలువురు= అనేకులు; ఒక్కనిపైన్‌= ఏకాకి అయిన సాత్యకిపై; కవిసినన్‌= తలపడగా; కని= చూచి; ధృష్టద్యుమ్నుండు= పాండవ 
సైన్యాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు; భూరి సైన్య సమేతుండు+ఐ= గొప్ప సైన్యం వెంట తీసికొన్నవాడై; వారలన్‌= ఆ దుర్యోధనా 
దులను; ఎదుర్కొనన్‌= ఎదిరించగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది - (భయంకరంగా సాగింది 
అని భావం); అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ సమయంలో సాత్యకి తనకు దగ్గరగారాగా, సోమదత్తుడు చూచి ఇట్టా అన్నాడు: 'నా తనయుడు 
భూరిశ్రవుడు (బాహుదండం ఛిన్నం కాగా) ప్రాయోపవేశం చేసి సమాధిలో ఉండగా అతడి తల నరికావు. నీవు 
చేసింది కిరాతకుడి పనే కాని, అది రాజధర్మమా? కాబట్టి ఈ రాత్రికి నీవు నా చేతిలో చావవలసిందే. బ్రతికి 
పోలేవు” అని పలికి, సింహనాదాన్ని చేసి శంఖం పూరించాడు. అప్పుడు సాత్యకి, భూరి(శవుడిని సంహరించటం 
తగినపని కాకుంటే, నిన్ను తగినట్టే చంపుతాను ఇటురా, అయితే నీ రెండవ కుమారుడు శలుడిని సంహరించటం 
ఒప్పుతుందా? ఒప్పదా? దానిని గూర్చి చెప్పవేమి? నీవెట్టనుకుంటున్నావో కాని అదిమాత్రం అధర్మం కా' దని 
ఖండించాడు. ఈ విధంగా ఒకరినొకరు దూషించుకొంటూ యుద్దానికి తలపడ్డారు. ఆ సమయంలో దుర్యోధనుడు 
ఆశ్విక రథిక బలాలతో వచ్చి, ఆ సోమదత్తుడికి తోడ్పడ్డాడు. శకుని కూడా తన సైన్యాన్ని వెంట తీసికొని సహాయం 
చేయటానికి సోమదత్తుడిని కలిశాడు. ఈ విధంగా పెక్కుమంది కౌరవవీరులు ఒక్కడుగా నున్న సాత్యకితో 
తలపడటం చూచి, ధృష్టద్యుమ్నుడు గొప్ప సైన్యంతో వచ్చి వారిని ఎదుర్కొన్నాడు. యుద్దం భయంకరమైంది- 
ఆ సమయాన (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. సోమదత్తుడు తొమ్మిది సునిశితాస్త । ముల శినిప్రభు నేసిన నలిగి యతండు 
నతని నన్నియమ్ములన మూర్చితుని. జేయ । రథము దొల6ంగంగ6 దోలె సారథి గలంగి. 67 


ప్రతిపదార్థం: సోమదత్తుండు; తొమ్మిది; సునిశిత+అస్త్రములన్‌= వాడి బాణాలతో; శినిప్రభువున్‌= సాత్యకిని; ఏసినన్‌= కొట్టగా; 
అలిగి= కోపించి; అతండు= ఆ సాత్యకి; అన్ని+అమ్ములను+అ= అంతే సంఖ్యగల (అనగా తొమ్మిది) బాణాలతో; 
మూర్చితునిన్‌+*చేయన్‌= మూర్చపొందినవాడినిగా చేయగా; సారథి= ఆ సోమదత్తుడి రథసారథి; కలంగి= కలతచెంది; రథము= 
ఆ రథాన్ని; తొలంగంగన్‌= రణభూమినుండి తొలగి వెళ్ళిపోయేటట్టు; తోలెన్‌= తోలుకొనిపోయాడు. 


తాత్పర్యం: సోమదత్తుడు సాత్యకిని తొమ్మిది బాణాలతో కొట్టగా, ఆ సాత్యకి కూడా సోమదత్తుడిని మళ్ళీ తొమ్మిదే 
బాణాలతో కొట్టి మూర్చ పొందించాడు. అది చూచి, సారథి కలత చెంది, రణభూమినుండి రథాన్ని దూరంగా 
తోలుకొనిపోయాడు. 


మ. కని ద్రోణాత్మజు. దేచి సాత్యకి భుజాగర్వంబు మాన్పింతు. బొ 
మ్మని పో బో నడుమన్‌ ఘటోత్కచుండు ఘోరాకార దైత్య వ్రజం 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 567 


బును దానుం బటుభంగి. దాకుటయు నీపుత్రుండు. గర్జుండు6 ద 
క్కిన వారున్‌ వెజి వానితోడి యనికిం గ్రేడించి రుర్వీశ్వరా! 68 


ప్రతిపదార్దం: ఉర్వీశ్వరా!= ఓ రాజా!; కని= చూచి; ద్రోణ+ఆత్మజుండు= అశ్వత్సామ; ఏచి= విజృంభించి; సాత్యకి భుజాగర్భంబు= 
సాత్యకియొక్క భుజదర్సాన్ని; మాన్చింతున్‌= మాన్పించివేస్తాను; పొమ్ము+అని= పో అని (నిశ్చయంగా అని భావం); పోన్‌+పోన్‌= 
వెళ్తూ వెళ్తూ ఉంటే; నడుమన్‌= మార్గమధ్యంలోనే; ఘటోత్కచుండు= ఘటోత్కచుడనే రాక్షసుడు - (భీముడి వలన హిడింబ 
అనే రాక్షస(స్రీయందు జనించినవాడు); ఘఫోర+ ఆకార దైత్య వ్రజంబును= భయంకరాకారం గల రాక్షసుల సమూహం; తానున్‌= 
తాను (ఘటోత్కచుడు) కూడా; పటుభంగిన్‌= సమర్ధంగా; తాకుటయున్‌= ఎదుర్కొనగా; నీ పుత్రుండు= నీ కుమారుడు 
దుర్యోధనుడు; కర్టుండు; తక్కినవారున్‌= మిగిలినవారు (ఇతరులు); వెజన్‌= భయంతో; వానితోడి అనికిన్‌= ఆ ఘటోత్కచుడితో 
యుద్ధం చేయటానికి; క్రేడించిరి= తొలగిపోయారు. 


తాత్పర్యం: సోమదత్తుడు మూర్చపోవటం చూచి అశ్వత్భామ, సాత్యకి భుజదర్పాన్ని అణచివేస్తానని పో బోవగా, 
మార్గమధ్యంలోనే ఘటోత్కచుడు ఎంతో భయంకరమైన రాక్షససైన్యంతో అతడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు, 
కర్చుడు, ఇతర యోధులు ఆ ఘటోత్కచుడితో యుద్ధం చేయటానికి భయపడి తప్పుకొన్నారు. 


విశేషం: *క్రీడించిరి' అనే ఉస్మానియా పాఠం అర్జానుగుణంగా లేదు. 'కేడించిరి' అనే పాఠమే ్రకృతానికి సరిపోయేవిధంగా 
ఉన్నది. క్రేడించిరి అని కూడా కొన్ని ప్రతులలో ఉన్నది - ఈ రెండును సమానార్ధకాలే - సంస్క్సృతమూలం - 


“శ్లో! తనయా స్తన కర్షశ్చ వ్యథితాః ప్రాద్రవన్‌ దిశవొ (156/71). 


వ. అట్లు సంధ్యాసమయ సంవర్చిత బలుండగు నప్పూర్వగీర్వాణుని కోల్తల కోర్వక మేటి మగలెల్లం 
దొలంగిన. 69 


ప్రతిపదార్దం: అట్టు= ఆ విధంగా; సంధ్యాసమయ సంవర్షిత బలుండు+అగు= సంధ్యా సమయంలో వృద్దిపొందిన బలం గలవాడైన; 
ఆ+పూర్వగీర్వాణుని= ఆ రాక్షసుడి (ఘటోత్కచుడి); కోల్తలకున్‌= ఆ ఘటోత్కచుడి యుద్దసన్నాహమునకు; ఓర్వక= ఓపికలేక 
- తట్టుకోలేక అని భావం; మేటి మగలు+ఎల్లన్‌= గొప్ప వీరులందరూ; తొలంగిన(న)= తొలగిపోగా. 

తాత్పర్యం: ఆ విధంగా సంధ్యాసమయంలో పెరిగిపోయే బలం కలవాడైన ఆ ఘటోత్కచుడి యుద్దసన్నాహాన్ని 
సహించలేక, గొప్ప గొప్ప వీరులు కూడా ప్రక్కకు తొలగిపోగా (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: గీర్యాణులు అంటే దేవతలు. దేవతలకు వాక్కు బాణాలుగా పనిచేస్తాయి. కాబట్టి మొదట దేవతలుగా ఉండటంచేత 
రాక్షసులు పూర్వదేవ పూర్వగీర్వాణ పదాలచేత వ్యవహరించబడినారు. కాబట్టి ఘటోత్కచు డిచ్చట పూర్వగీర్వాణ పద 
వాచ్యుడయ్యాడు. 
క. గురుసుతు. డొక్కరుండును సు । స్టిరు6 డై తద్దాణనిహతి6 దెరలక యతి ని 

ష్టుర నారాచంబులు పది । యురమున నాటింప దానవోత్తము€ డలుకన్‌. 70 
ప్రతిపదార్దం: గురు సుతుండు+ఒక్కరుండును= అశ్చత్సామ ఒక్కడే; సుస్టిరుండు+ఐ= నిలుకడ కలవాడై; తద్పాణ నిహతిన్‌= 


ఆ ఘటోత్కచుడి బాణాలదెబ్బకు; తెరలక= చలింపక; అతి నిష్టురనారాచంబులు పది= పది కఠినాలైన బాణాలను; ఉరమునన్‌= 
రొమ్మున; నాటింపన్‌= నాటేటట్టు చేయటం తోడనే; అలుకన్‌= కోపంతో; దానవ+ఉత్తముండు= ఆ రాక్షస శ్రేష్టుడు ఘటోత్కచుడు. 


568 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఒక్క అశ్వత్థామ మాత్రం ఆ ఘటోత్కచుడి బాణాలదెబ్బకు ఏమాత్రం కలత చెందకుండా, మిక్కిలి 
తీక్ష్‌ణములైన పదిబాణాలు అతడి వక్షస్థలంలో (గ్రుచ్చుకొనేటట్టు కొట్టాడు. ఆ బాణాఘాతంతో ఘటోత్కచుడు 
కోపం చెంది (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ వడి. జక్రంబున వైచిన ।; నడుమన గురునందనుండు నజికం; బుణ్యం 
బెడలిన నరు సంకల్పము । వడువున నది వమ్ముగా6గ వసుధాధీశా! 71 


ప్రతిపదార్దం: వడిన్‌= వేగంగా; చక్రంబునన్‌= చక్రంతో; వైచినన్‌= వేయగా; నడుమన్‌+అ= నడిమి త్రోవలోనే; గురునంద 
నుండు= గురుపుత్రుడు అశ్వత్భామ; నజుకెన్‌= నరికివేశాడు; వసుధా+అధీశా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! (అది ఎట్టా అంటే); 
పుణ్యంబు= ఈ జన్మలో సుఖఫలాన్నిచ్చే పూర్వ జన్మార్టిత కర్మవిశేషం; ఎడలిన= నశించినటువంటి; నరు సంకల్పము వడువునన్‌= 
మనుష్యుడి సంకల్పం విధంగా; (మనుష్యుడు కార్యం నెరవేరటానికి సంకల్పిస్తాడు. ఆ సంకల్పం నెరవేరాలంటే దైవానుకూల్యం 
కావాలి. దైవమనగా పూర్వజన్మలో అతడు చేసిన మంచి చెడు పనులే - మంచి పనులే పుణ్యం, చెడు పనులే పాపం. కాబట్టి 
పుణ్యం నశిస్తే సుఖానుకూల కార్యసిద్దికై చేసే సంకల్పం వ్యర్థమౌతుంది. ఆ విధంగా అని భావం.); అది= ఆ చక్రాయుధం; 
వమ్ము= వ్యర్థం; కాంగన్‌= అయ్యేటట్టు; నజుకెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: ధృతరాష్త్ర మహారాజా! ఘటోత్కచుడు వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. పుణ్యం క్షీణించిన 
మానవుడి సంకల్పం వ్యర్థమైన విధంగా అశ్వత్హామ మధ్యలోనే ఆ చక్రాయుధం వ్యర్థమయ్యేటట్టు దాన్ని నరికివేశాడు. 


నిశేషం: అలం: ఉపమ. దైవబలం లేని మనుష్యుడి సంకల్పం వ్యర్థమయిన విధంగా ఆ చ(క్రాయుధం వ్యర్థమైంది అని చెప్పటం 
చేత ఇది ఉపమాలంకారం. దీనివలన ఏ పని చేయటానికి సంకల్పించినా పురుష 'ప్రయత్నంతోపాటు దైవబలం కూడా కావాలి 
అనే అర్ధం ధ్వనిస్తూ ఉన్నది. 'వసుధాధీశా! అని ధృతరా(్ష్రుడిని సంబోధిస్తూ చెప్పటాన్ని బట్టి 'నీ కుమారులూ నీవూ ఎంతటి 
దైవబలం గలవారో విచారించుకో!' అనే అర్ధం ధ్వనిస్తూ ఉన్నది. 

అంజనపర్వుం డశ్వత్తానుతో యుద్దంబు సేసి చచ్చుట (సం.7-131-44) 


వ. అప్పుడద్దనుజుని తనయుం డంజనపర్వుం డశ్వత్భ్థామం దలపడి బలుతూపులం బొదివిన బెదరక యతం 
డ య్యసుర వీరుని విల్లుద్రుంచి విరథుం జేయుటయు, వాండు కరవాలంబు గొనినం, దునిమె గద వైచిన 
దుమురు సేసె, నింగి కెగసి మోగుచుం బాషాణ వర్షంబు గురియ నదియును వారించి యమ్మాయావి 
మేన మేఘంబున గిజికొను తరణి కిరణంబులంగ్రేణిసేయు పటు బాణంబుల నిగిడించె; మగిడి యొండు 
రథంబున నరుదెంచిన€ దల ద్రించె; నిట్లు గురుపుత్రుండు వానిం బరిమార్షి పేర్షి పాండవ బలంబుల. 
బరిమార్పం దొడంగినం గని కడంగి హిడింబా నందనుండు 'నిలు నిలు నా బారిం బడి యెందు6 బోవచ్చు?” 
ననవుడు నా రథికుం డతని నవలోకించి. 72 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ+దనుజుని తనయుండు= ఆ ఘటోత్కచుడి కుమారుడైన; అంజనపర్వుండు= 
అంజనపర్వుడనే రాక్షసుడు; అశ్వత్భామన్‌= అశ్చత్ధామతో; తలపడి= యుద్దానికి పూనుకొని; పలు తూపులన్‌= అనేక బాణాలను; 
పొదివినన్‌= [గ్రుచ్చుకొనజేయగా; బెదరక= భయపడక; అతండు= ఆ అశ్వత్థామ; ఆ+అసురవీరుని విల్లు= ఆ రాక్షసవీరుడి అనగా 
అంజనపర్వుడి ధనుస్సును; డత్రుంచి= తెగగొట్టి; విరథున్‌= రథం లేనివాడినిగా; చేయుటయున్‌= చేయటం తోడనే; వాండు= 
ఆ అంజనపర్వుడు; కరవాలంబు= ఖడ్లాన్ని; కొనినన్‌= (గ్రహించగానే; తునిమెన్‌= తునకలుగా చేశాడు; గద= గదను; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 569 


వైచినన్‌= వేసిన వెంటనే; తుమురు+చేసెన్‌= తుత్తునియలుగా చేశాడు; నింగికిన్‌= ఆకాశానికి; ఎగసి= ఎగిరిపోయి; మైోంగుచున్‌= 
అరుస్తూ; పాషాణవర్షంబు= రాళ్ళవర్షం; కురియన్‌= కురిపిస్తూ ఉంటే; అదియును= దాన్ని కూడా; వారించి; ఆ+మాయావిమేనన్‌= 
మాయావి అయిన ఆ అంజనపర్వుడి శరీరంలో; మేఘంబునన్‌= మబ్బులో; గిటికొను= వ్యాపించిన; తరణికిరణంబులన్‌= 
సూర్యకిరణాలను; క్రేణిచేయు= పరిహసిస్తూ ఉన్న (అట్టి సూర్యకిరణాలను మించిన అని భావం); పటుబాణంబులన్‌= సమర్థమైన 
అనగా తీక్షణమైన బాణాలను; నిగిడించెన్‌= నాటజేశాడు; మగిడి= మళ్ళీ; ఒండురథంబునన్‌= మరియొక రథంపై; అరుదెంచినన్‌= 
రాగానే; తలన్‌= శిరమును; త్రెంచెన్‌= తెగగొట్టాడు; ఇట్టు= ఈ విధంగా; గురుపుత్రుండు= ద్రోణుడి కుమారుడు అశ్వత్త్హామ; 
వానిన్‌= ఆ అంజనపర్వుడనే రాక్షసుడిని; పరిమార్చి= సంహరించి; పేర్చి= విజృంభించి; పాండవ బలంబులన్‌= పాండవుల సైన్యా 
లను; పరిమార్పన్‌= సంహరించటానికి; తొడంగినన్‌= పూనుకొంటూ ఉంటే; కని= చూచి; కడంగి= తలపడి; హిడింబానందనుండు= 
హిడింబ అనే రాక్షసి భీముని భార్య; వారి కుమారుడు ఘటోత్కచుడు; నిలు నిలు= ఆగు ఆగిపొమ్ము; నాబారిన్‌= నా గురిలో; 
పడి= పడ్డావు కాబట్టి (క్వాప్రత్యయం హేత్వర్థకం); ఎందున్‌= ఎక్కడికి; పోవచ్చును?= పోగలవు? (ఎక్కడికి కూడా పారిపోవటం 
నీ శక్యంకాదని భావం.); అనవుడున్‌= అనగానే; ఆ రథికుండు= రథం అధిష్టించి యుద్దం చేస్తూ ఉన్న ఆ అశ్వత్భామ; అతనిన్‌= 
ఆ అంజనపర్వుడిని; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: ఆ సమయంలో ఆ ఘటోత్కచుడి కుమారుడు అంజనపర్వుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు.ఎన్నో 
బాణాలతో నొప్పించాడు. దానికి ఆ అశ్వత్హామ బెదరిపోలేదు. మీదు మిక్కిలి ఆ రాక్షసవీరుడి ధనువును 
విరగగొట్టాడు. రథాన్ని కూడా కూలద్రోశాడు. అప్పుడు ఆ అంజనపర్వుడు ఖడ్లాన్ని పుచ్చుకోగా ఆ ఖడ్డాన్ని కూడా 
తునకలు చేశాడు. వాడు గద వేయగా దానిని కూడా తుత్తుమురు చేశాడు. ఇక ఆ రాక్షసుడు ఆకాశాని కెగిరి 
రాళ్ళవర్షం కురిపించగా, దానిని కూడా అశ్వత్థామ నివారించి, మాయాబలంతో విజ్బంభిస్తూ ఉన్న ఆ రాక్షసుడి 
శరీరంలో మేఘాన్ని కప్పిన సూర్యకిరణాలను మించిన తీక్షణమైన బాణాలను నాటాడు. ఆ అంజనపర్వుడు 
మరియొక రథంపై కూర్చుని, మళ్ళీ యుద్దానికి వచ్చాడు. రావటం తోడనే అశ్వత్థామ వాడి తల నరికాడు. ఈ 
విధంగా విజృంభించి ఆ రాక్షసుడిని వధించి, పాండవసైన్యాన్ని సంహరింప పూనుకొన్నాడు. అదిచూచి, 
ఘటోత్కచుడు 'అశ్వత్హామా! పారిపోక నిలువు; నీవు నా బారినుండి తప్పించుకొనలేవు; ఎక్కడికీ పోలేవు" అని 
అంటూ తనను ఎదిరించిన ఘటోత్కచుడిని అశ్వత్భామ చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అంజనపర్వుడి శరీరంలో (గ్రుచ్చిన బాణాలు మబ్బులో ప్రసరించిన సూర్యకిరణాలను పరిహసించాయి అని చెప్పటంచేత 

ఇది ఆర్టీ ఉపమ. సూర్యకిరణాలు ప్రసరించిన నల్లనిమేఘం ఎ(ర్రబారినట్టు ఆ రాక్షసుడి నల్లనిశరీరం కూడా బాణాలు 
యఖ మ! ల లు య! 

(గ్రుచ్చుకొనటంతో రక్తం (స్రవించి ఎర్రబారి ఉండటం వలన ఉపమ. దీనితో అంజనపర్వుడి శరీరం తూట్టుపడేటట్టు అశ్వత్థామ 

యుద్ధం చేశాడని, దానితో అంజనపర్వుడు తాళలేకపోయాడని, అశ్వత్ధ్హామ ప్రతాపాతిశయం వ్యక్తమవుతూ ఉన్నది. 


ఆ. “వలదు రన్న! పిన్నవాండవు తండ్రి నే। నకట! నిన్ను. జూచి యలుగ రాదు; 
పెనంగు మొరులతోడ' ననవుడు€ బుత్ర శో । కాభితప్తు. దైన యతండు గనలి. 73 


ప్రతిపదార్థం: వలదుర+అన్న!= వద్దురా నాయనా! (నీవు నాతో యుద్దం చేయటం తగదని భావం); (ఎందుకంటే) పిన్నవాండవు= 
(నీవు) చిన్నవాడవు; ఏన్‌= నేను; తండ్రిని= జనకస్టానీయుడను; అకట!= అయ్యో!; నిన్నున్‌= భీమసేన కుమారుడవగు నిన్ను; 
చూచి= నాతో యుద్దానికి తలపడుతూ ఉంటే కూడా చూచి; అలుగరాదు= నేను కోపించకూడదు - (కావున నేను యుద్దం 
ఎట్టా చేస్తాను? చేయను అని భావం); ఒరులతోడన్‌= వేరే మరెవ్వరితోనైనా; పెనంగుము= యుద్ధం చేయుము (నాతో మాత్రం 


570 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వద్దని భావం); అనవుడున్‌= అనగానే; పుత్రశోక+అభితప్త్పుండు+ఐన= పుదత్రుడు (అంజనపర్వుడు) మరణించుటచేత కలిగిన శోకంతో 
తాపం పొందిన; అతండు= ఆ ఘటోత్కచుడు; కనలి= మండిపడి. 
తాత్పర్యం: 'నీవేమో చిన్నవాడవురా నాయనా! ఘటోత్కచా! నేను తం(డ్రివంటివాడిని; నీపై కోపం చూపించకూడదు. 
నాతో కాదు మరెవరితోనైనా నీవు యుద్దం చేయి”? అని అనటంతోడనే పుత్రశోకంతో కుమిలిపోతున్న ఘటోత్కచుడు, 
కోపించి ఇట్లా అన్నాడు: (తరువాతి పద్యంతో అన్వయం). 
క. _ 'ఎక్కడి తండ్రివి? నీవే; నక్కౌంతేయులకు. గొడుకనై పగతుర పే 

రుక్కు సహింతునె? తనయుం । గ్రక్కించెద నిపుడ పట్టి కండలు దిందున్‌.' 74 
ప్రతిపదార్థం: నీవు= నీవు (అశ్వత్భామ); ఎక్కడి తండ్రివి?= ఎక్కడి నుండి వచ్చిపడిన (నా) తండ్రివి?; ఏన్‌= నేను; 
ఆ+కౌాంతేయులకున్‌= ఆ ధర్మరాజాదులకు; కొడుకను+ఐ= కుమారుడనై ఉండి; పగతుర+పేరు+ఉక్కు= శత్రువుల ప్రతాపాతి 
శయాన్ని; సహింతునె?= సహిస్తానా?; ఇపుడు+అ= ఇప్పుడే; పట్టి= పట్టుకొని; తనయున్‌= నా కుమారుడిని; క్రక్కించెదన్‌= 
కక్కునట్టు చేస్తాను (మరియు); కండలు= మాంసపు ముక్కలను అనగా స్స్‌ (అశ్వత్థామ) శరీరాన్ని ముక్కలుచేసి (ఆ మాంసపు 
ముక్కలనని భావం); తిందున్‌= తింటాను. 
తాత్పర్యం: 'అశ్వత్హామా! నీవు నాకు ఎక్కడినుండి ఊడిపడిన తండ్రివి? నేను పాండవులకు కొడుకునై ఉండి 
శత్రువుల ప్రతాపాన్ని సహిస్తానా! ఇప్పుడే నిన్ను పట్టి నీవు దిగమ్రింగిన నా కొడుకును [క్రక్కిస్తాను నీ కండలు 
తింటాను. 
క. _ అని పలికి యిరుసులంతలు । సునిశిత బాణమ్ము లేయుచుం దథిమిన ద్రో 

ణుని కొడుకు వాని నన్నిటి.।; దునుమ నసుర మాయం. బెటిగి దుర్దొంతగతిన్‌. 75 
ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; ఇరుసులంతలు= ఇరుసులంత ఉన్న; సునిశిత బాణమ్ములు= తీన్ష్‌ణములైన బాణాలను; 
ఏయుచున్‌= వేస్తూ: తటిమినన్‌= వేగిరపడుతూ ఉన్నప్పటికీ; ద్రోణుని కొడుకు= అశ్వత్థామ; వానిన్‌+అన్నిటిన్‌= ఆ బాణాల 
నన్నింటిని; తునుమన్‌= తుమురు చేసిన వెంటనే; అసుర= ఆ ఘటోత్కచుడు; మాయన్‌= మాయతో; దుర్దాంతగతిన్‌= ఆపరాని 
పోకడతో; పెటిగి= పెరిగిపోయి. 
తాత్పర్యం: అని పలికి ఇరుసులను పోలిన వాడిబాణాలు ప్రయోగిస్తూ తరుమగా, అశ్వత్సామ వానినన్నింటిని 
ఖండించాడు. అప్పుడు ఘటోత్కచుడు మాయాశక్తిచే అణచరాని విధంగా పెరిగి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ గిరియై పఅతేర నశని | శరమును, మేఘత్వమొంది సాయక వృష్టిం 
గురిసినం బవనాస్త్రంబును । బరువడి నిగిడించి గురుని పట్టి దెరల్టెన్‌. 76 


ప్రతిపదార్దం: గురుని-పట్టి= అశ్వత్హామ; గిరి+శఐ-పజతేరన్‌= (ఘటోత్కచుడు) కొండ అయి రాగా; అశని-శరమును= 
వజ్రబాణాన్నీ; మేఘత్వము+జఒంది= మేఘరూపంపొంది; సాయక-వృష్టిన్‌= బాణవర్షాన్ని; కురిసినన్‌= కురియగా; పవన+అ(స్తంబును= 
వాయవ్యాసస్తాన్నీ; పరువడిన్‌= (క్రమముగా; నిగిడించి= ప్రయోగించి; తెరల్చెన్‌= తొలగించెను. 

తాత్పర్యం: పర్వతరూపాన్ని ధరించి పరుగెత్తి వస్తూ ఉంటే వజ్రాస్తాన్ని ప్రయోగించి, మరల మేఘంగా మారి 
బాణవర్షాన్ని కురిపిస్తూ ఉంటే వాయవ్యాసస్తాన్ని ప్రయోగించి అశ్వత్చామ అతడిని తొలగించాడు. 


విశేషం: ఈ పద్యంలో అస్త్రయుద్ధం వర్లింపబడింది. పర్వతానికి వజ్రం విరుగుడు; మేఘానికి గాలి విరుగుడు. కావున పర్వతమై 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 571 


వస్తూ ఉంటే వజ్రాస్తాన్ని (ఇంద్రాస్త్రాన్ని), మేఘంగా మారినప్పుడు వాయురూపమైన వాయవ్యాస్తాన్ని ప్రయోగించినట్టు 
వర్షించబడింది. 
సీ. _ హైడింబు6 డల్లి యుగ్రాకృతిం గవిసిన । దనుజ గణంబు మాతంగ తురగ 

రథ నివహంబుతో రారాజు మొన లెల్ల । నొక్కెత్తుగా€ బ్రేల్చి యురవడింప 

న న్నరనాథుండు విన్నంబోయిన గురు । తనయుండు 'నీకు నీ యనికి నేమి 

పని? నీవు సంభ్రమింపకుము; దానవుల న । క్కడి మానవులను వ్రేల్మిడి నడంతు” 


ఆ. ననిన సంతసిల్లి యతండు సౌబలు. జూచి । వీర ద్రౌణిబాణదారితాంగు 
లైరి పాండుసుతులు; దేరిగములతోడ । సత్వరముగ నరిగి జయము గొనుము”. 77 


ప్రతిపదార్థం: హైడింబుండు= హిడింబాకుమారుడు ఘటోత్కచుడు; అల్లి= కోపించి; ఉగ్ర+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారంతో; 
కవిసినన్‌= ఎదుర్కొనగా; దనుజగణంబు= రాక్షసుల సమూహం; రారాజు మొనలు+ఎల్లన్‌= దుర్యోధనుడి సైన్యాన్నంతటిని; 
మాతంగ, తురగ రథ నివహంబుతోన్‌= గజాలు, అశ్వాలు, రథాలు అనగా రథికులు; అనేవాని సమూహంతోపాటు; ఒక్క+ఎత్తు+ 
కాన్‌= ఒకే ఎత్తుగడతో అనగా ఒకేసారి; ప్రేల్ఫి= ద్రం చేసి; ఉరవడింపన్‌= విజృంభిస్తూ ఉంటే; ఆ+నరనాథుండు= ఆ దుర్యోధన 
నృపతి; విన్నన్‌+పోయినన్‌= ఖిన్నుడు కాగా; (చూచి ఆ దుర్యోధనుడితో) గురుతనయుండు= ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్హామ; 
నీకున్‌= (దుర్యోధనుడికి); -ఈ+అనికిన్‌= ఈ యుద్దానికి; ఏమిపని= పని ఏమి; నీవు= నీవు (దుర్యోధనుడు); సంభ్ర మింపకుము= 
తొందరపడకుము; దానవులను= ఆ రాక్షసులను; అక్కడి మానవులను= అక్కడ ఉన్న (శత్రుపక్షంలోనున్న) మనుష్యులను; 
ప్రేల్మిడిన్‌= (త్రుటిలో; అడంతున్‌= అణచివేస్తాను; అనినన్‌= అని పలుకగా; సంతసిల్లి= సంతోషపడి; అతండు= ఆ దుర్యోధనుడు; 
సౌబలున్‌= శకునిని; చూచి= చూచి (పలికాడని భావం); వీరు+ఎ= ఈ కనపడే; పాండు సుతులు= పాండవులు; (ద్రౌణి 
బాణ+దారిత+అంగులు+ఐరి= అశ్వత్సామ బాణాలచేత చీల్ళివేయబడిన శరీరాలు గల వారయినారు; తేరిగములతోడన్‌= 
రథ(రథిక) సమూహాలతో సహా; సత్వరముగన్‌= తొందరగా; అరిగి= వెళ్ళి జయము= విజయాన్ని; కొనుము= (గ్రహించుము 
(పొందుము అని భావం) - ఇచ్చట 'తేరిగములతోడ' అనే పదం దేహళీదత్త దీపన్యాయంగా అన్వయిస్తుంది - పాండవుల రథికవర్గంతో 
సహా అశ్వత్హామ బాణాలకు గురయినారని నీవు (శకుని) రథికవర్గం వెంట నిడుకొని జయాన్ని పొందుమని కూడా అర్థం 
పర్యవసిస్తుంది. 
తాత్పర్యం: ఘటోత్కచుడు మహాకోపంతో భయంకరాకారం తాల్చి అశ్వత్థామ నెదుర్కొన్నాడు. అతడి సైన్యంలోని 
రాక్షసవీరులందరూ విజ్భంభించారు. దుర్యోధనుడి చతురంగబలాన్ని ఒకేసారి దగ్ధం చేశారు. దానిచేత 
దుర్యోధనుడు ఖిన్నుడై యుద్దానికి పూనుకొంటూ ఉంటే అశ్వత్భామ వారించి 'రారాజా! నీవెందుకయ్యా యుద్దానికి? 
నేనొక్క క్షణంలో ఆ రాక్షసవీరుల్నే గాక పాండవ సైన్యాన్నంతటినీ అణచివేస్తాను' అని అంటూ ఉంటే దుర్యోధనుడు 
సంతోషపడ్డాడు. శకునితో ఇట్టా అన్నాడు. “ఇదిగో ఈ పాండవులూ వారి సైన్యం మన అశ్వత్భామ బాణాల ధాటికి 
శరీరాలు చిల్లులుపడి అణగిపోయినట్టె; ఇక నీవు రథికవర్గంతో వేగంగా వెళ్ళి జయాన్ని స్వీకరించుము.” 
వ. _ అని యవ్వలను సూపి కృప కృతవర్మ కర్ణ వృషసేనులను దుశ్శాసన ప్రముఖులైన కొందటు దమ్ములను 
నిరూపించి 'వీరును నీవును గూడుకొని కవియుం'డని పనిచిన నతండును బింకంబుతోడం బోయె; 
నశ్వత్భామ భీమనందనుల సంగ్రామంబు భీమంబయ్యె; నట్టి యెడ నా ఘటోత్కచుండు. 78 


572 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: అని= ఇట్లా పలికి; ఆ+వలను= ఆ వైపు; చూపి= చేతితో చూపి; కృప కృతవర్మ కర్ష వృషసేనులను= కృపుడు, 
కృతవర్మ, కర్చుడు, వృషసేనుడు అనేవారిని; దుశ్చాసన 'ప్రముఖులు+ఐన= దుశ్చాసనుడు మొదలైన; కొందజణు+తమ్ములను= 
కొంతమంది సోదరులను; నిరూపించి= చూపి; వీరును= ఈ చూపినవారలు; నీవును= నీవుకూడా; కూడుకొని= కలిసి (వెళ్ళి); 
కవియుండు+అని= తలపడండి అని; పనిచినన్‌= పంపగా; అతండును= ఆ శకునియు; బింకంబుతోడన్‌= గర్వంతో; పోయెన్‌= 
వెళ్ళాడు; అశ్చత్ధామ, భీమనందనుల సం(గ్రామంబు= అశ్వత్హామ ఘటోత్కచుల యుద్దం; భీమంబు+అయ్యెన్‌= భయంకరమై 
కొనసాగింది; అట్టి*ఎడన్‌= ఆ సమయంలో; ఆ ఘటోత్కచుండు= ఆ ఘటోత్కచుడు. 


తాత్సర్యం: అని ఆ వైపు చూపి, ఈ కృప కర్ణాది యోధులు దుశ్శాసనుడు మొదలైన నా తమ్ములు నీ వెంట 
వస్తారు. వీరితో కూడా నీవు యుద్దానికి వెళ్ళుము" అని తనను పంపుతూ ఉంటే, శకుని గర్వంతో యుద్దానికి 
వెళ్ళాడు. ఇక అశ్వత్హామ ఘటోత్కచుల యుద్దం భయంకరం అయింది. ఆ సమయంలో ఘటోత్కచుడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 


మ. పటుబాణాహతి ద్రౌజి యంగము చలింపం జేసి తచ్చాప ము 
తృట వేగంబున. ద్రుంచినం గినిసి యాతం డొండు వి ల్లెత్తి యు 
ద్ధట బాహాబల శౌర్యముల్‌ నెజపె నా దైత్యుండు సైన్యంబు నొ 
చ్చుటయుం జచ్చుటయున్‌ మహీపతికి మెచ్చుం బ్రీతియుం జేయంగన్‌. 79 

ప్రతిపదార్థం: పటుబాణ+ఆహతిన్‌= సమర్థమైన - అనగా తీక్షణమైన బాణాల తాకిడితో; (ద్రౌణి+అంగము= అశ్వత్చామ శరీరం; 

చలింపన్‌+చేసి= కదలించివేసి; అనగా నొప్పించి; తద్‌+చాపము= ఆ అశ్వత్థామ ధనుస్సును; ఉత్కట వేగంబునన్‌= గొప్పవేగంతో; 

'త్రుంచినన్‌= తెగగొట్టగా (శరీరాన్ని నొప్పించడమేమి ధనువును (త్రుంచడమేమి - రెండూ ఒకేసారి జరిగినవని తెలుపటానికి 

“ఉత్కట వేగంబునన్‌ అనే మాట వాడటం జరిగింది); కినిసి= కోపపడి; ఆతండు= ఆ అశ్వత్త్హామ; ఒండువిల్లు+ఎత్తి= మరొక 

ధనువును తీసికొని; ఉద్భట బాహాబల శౌర్యముల్‌= మిక్కిలి బాహు బలపరా[క్రమాలను; నెజపెన్‌= ప్రదర్శించాడు; (ఎంతటి 

గొప్ప బాహుబలం పరాక్రమం ్రదర్శించాడంటే - దానితో); ఆ దైత్యుండు= ఆ ఘటోత్కచుడు; నొచ్చుటయున్‌= పరితాపాన్ని 
పొందటం; సైన్యంబు= ఆ రాక్షస సైన్యం; చచ్చుట+యున్‌= మృతి చెందటం (అనే ఈ రెండూ); (ఇచ్చట యథాసంఖ్యాలంకారంచేత 

(క్రమాన్వయం); మహీపతికిన్‌= దుర్యోధనుడికి; మెచ్చున్‌= మెప్పును; ప్రీతి+యున్‌= సంతోషాన్నీ; చేయంగన్‌= కలిగించగా; 

(బాహుబల శౌర్యముల్‌ నెజపె” అనే తరువాతి వాక్యంతో అన్వయం). 

తాత్పర్యం: తీక్షణ బాణాల తాకిడితో అశ్వత్భామ శరీరాన్ని కంపింపచేసి, ఆతడి ధనుస్సును అతివేగంగా త్రుంచగా, 

ఆ అశ్వత్థామ రెండోవిల్లు తీసుకొని ఆ ఘటోత్కచుడిని నొప్పించడంచేత, అతని సేనను చంపడంచేత 

దుర్యోధనుడికి మెప్పును, సంతోషాన్ని కలిగించగా, 

విశేషం: అలం: యథాసంఖ్యం. 'నాదైత్యుండు సైన్యంబు నొచ్చుటయుం జచ్చుటయు” అనేచోట 'క్రమాన్వయం వలన యథా 

సంఖ్యాలంకారం. 

వ. _ఇట్లసురబలంబు నశ్వత్చామ సించి చెండాడం బాండవ బలంబులు దర్పం బేది మార్పెట్ట లేక చూచుచుండ 
నుద్దండ పరాక్రముం డగు నా ఘటోత్కచుండు దర్పంబున నెక్కటెక్కటి తలపడి పరిఘంబున వైచినం 
బట్టుకొని యతండు దానిన యద్దానవునిపై వైచుటయు, వాండు దొలంగ నుథికి ద్రుపద నందన 
స్యందనంబునకుం బోయె; నయ్యుగ్ర సాధనం బతని తురంగ సారథి రథంబుల రూ పడంచిన. 80 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; అసురబలంబున్‌= రాక్షససైన్యాన్ని; అశ్వత్ధ్హామ= అశ్వత్సామ; చించి= చీల్చి; చెండాడన్‌= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 573 


ఖండిస్తూ ఉండగా; పాండవ బలంబులు= పాండవ సేనలు; దర్భంబు= దర్చ్భం; ఏది= ఉడిగి; మార్పెట్టలేక= ఎదిరించలేక; 
చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; ఉద్దండ పరాక్రముండు+అగు= భయంకరమైన పరాక్రమం కలవాడైన; ఆ+ఘటోత్కచుండు= 
ఆ ఘటోత్కచుడు; దర్భంబునన్‌= గర్వంతో; ఎక్కటి+ఎక్కటి= ఒకరితో నొకరు; తలపడి= ఢీకొని; పరిఘంబునన్‌= పరిఘము 
అనే ఆయుధ విశేషంతో; వైచినన్‌= కొట్టగా; పట్టుకొని= (ఎదురువస్తూ ఉన్న ఆ పరిఘాయుధాన్ని) చేత తీసికొని; అతండు= 
ఆ అశ్వత్హామ; దానిన్‌+అ= ఆ పరిఘాయుధాన్ని; ఆ+దానవునిపైన్‌= ఆ ఘటోత్కచుడిపై; వైచుటయున్‌= ప్రయోగించటం తోడనే; 
వాండు= ఆ ఘటోత్కచుడు; తొలంగన్‌= పక్కకు పోయేవిధంగా; ఉజికి= లంఘించి; ద్రుపదనందన స్యందనంబునకున్‌= 
(ద్రుపదుడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడి రథంపైకి; పోయెన్‌= వెళ్ళాడు; ఆ+ఉ(గ్రసాధనంబు= ఆ భయంకరమైన ఆయుధం; 
అతని తురంగ సారథి రథంబులన్‌= ఆ ఘటోత్కచుడి గుర్రాలను, సారథిని, రథాన్ని; రూపు+అడంచినన్‌= నశింపజేయగానే. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ ఘటోత్కచుడి సైన్యాన్ని అశ్వత్భామ చీల్చి చెండాడుతూ ఉంటే, పాండవుల సైన్యాలు 
గర్వముడిగి, ఎదుర్కొనలేక చూస్తూ ఉండిపోయాయి. భయంకర పరాక్రమం కలిగిన ఆ ఘటోత్కచుడు గర్వంతో 
అశ్వత్హామ నెదుర్కొని అతడిపై పరిఘాయుధాన్ని ప్రయోగించాడు. అశ్వత్భామ ఎదురుగా వస్తూ ఉన్న ఆ ఆయుధాన్ని 
(గ్రహించి, తిరిగి దానినే ఆ ఘటోత్కచుడిపై విసిరాడు. ఘటోత్కచుడు తప్పుకొని లంఘించి ధృష్టద్యుమ్నుడి 
రథంపై చేరాడు. ఆ పరిఘాయుధం ఘటోత్కచుడి అశ్వ రథ సారథులను నుగ్గు నుగ్గు చేసింది. ఆ సమయాన 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇనుపముండ్డు చుట్టూ ఉన్న ఇనుపరోకలి విధంగా ఉండే ఆయుధవిశేషాన్ని పరిఘమని అంటారు. (ఇనుపముండ్ల రోకలి). 


ఆ. _ ఒక్కతేరిమీ6ంద నుండి ధృష్టద్యుమ్న । భీమసేన సుతులు పెనంగి రస్త్ర 

గురుతనూజు వీళ6 దెరలక యంతను। ద్ద్ధామసేనతోడ భీము. డడరి. 81 
ప్రతిపదార్దం: ఒక్కతేరి మీందన్‌+ఉండి= ఒకే రథంపై ఉన్నవారై; ధృష్టద్యుమ్న భీమసేన సుతులు= ధృష్టద్యుమ్నుడి కొడుకు, 
భీముడి కుమారుడు ఘటోత్కచుడు (ఈ ఇద్దరు); వీకన్‌= ఉత్సాహం; తెరలక= తగ్గక; అస్త్ర గురు తనూజున్‌= అస్త్ర విద్యా 
గురువైన (ద్రోణుడి పుత్రుడిని - అశ్వత్ధామను; పెనంగిరి= ఎదుర్కొన్నారు; అంతన్‌= అంతలోనే; భీముండు= భీమసేనుడును; 
ఉద్దామ సేనతోడన్‌= గొప్ప సైన్యంతో; అడరెన్‌= విజృంభించాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్న ఘటోత్కచులిద్దరూ ఒకే రథంపై ఉంటూనే అమితోత్సాహంతో అశ్వత్థామను ఎదుర్కొ 
న్నారు. అంతలోనే గొప్ప సైన్యం తీసికొని భీముడు కూడా యుద్ధం చేయటానికి వారికి సహాయంగా అశ్వత్స్హామను 
ఎదుర్కొన్నాడు. 

వ. _ అప్పు డశ్వత్చామ నవ్వుచు నమ్మువ్వురం గ్రొవ్వజ నేసి భాసమాన మార్గణంబులు నిగిడించిన. 82 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అశ్వత్త్హామ; నవ్వుచున్‌= మందహాసం చేస్తూ: ఆ+మువ్వురన్‌= ఆ ముగ్గురిని; 
(క్రొవ్వు+అజన్‌= మదమడగేటట్టు; ఏసి= కొట్టి; భాసమాన మార్గణంబులు= ్రకాశిస్తూ ఉన్న బాణాలను; నిగిడించినన్‌= 
'ప్రయోగించగానే. 


తాత్సర్యం: అప్పుడు అశ్వత్హామ నవ్వుతూ ఆ ధృష్టద్యుమ్న ఘటోత్కచ భీములను ముగ్గురినీ మదం ఉడిగేటట్టు 
మెరిసే బాణాలతో కొట్టాడు. సైన్యంమీద అంతటా బాణాలు నింపాడు. దానితో (తరువాతి పద్యంతో అన్వయం). 


574 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. భటగాత్రంబుల ఘోటకాంగముల శుంభత్కుంభి కాయంబులం 
జటుల స్యందన ఖండ సంచయములన్‌ సంగ్రామరంగంబు గ 
ప్పుట చూడన్‌ వెజంగయ్యె నబ్బలములుం బోకేచి క్రమ్మంగ నె 
త్తుటం దేల్చెం బొరిమార్చె నాతం డడరం ద్రుంచెన్‌ మథధించెం గడున్‌. 83 


ప్రతిపదార్థం: భటగాత్రంబులన్‌= సైనికుల శరీరాలతో; ఘోటక+అంగములన్‌= గుర్రాల శరీరాలతో; శుంభత్‌+కుంభి+కాయంబులన్‌= 
(ప్రకాశిస్తూ ఉన్న ఏనుగుల శరీరాలతో; చటుల స్యందన ఖండ సంచయములన్‌= మనోహరాలైన రథాల తునుకల సమూహాలతో; 
సం([గ్రామ రంగంబు= రణరంగం; కప్పుట= కప్పివేయటం; చూడన్‌= చూస్తూ ఉంటే; వెజంగు+అయ్యెన్‌= అద్భుతమయింది; 
ఆ+బలములున్‌= ఆ రాక్షససైన్యాలు కూడా; పోక= పారిపోక; ఏచి= విజృంభించి; (క్రమ్మంగన్‌= ఎదుర్కొనగా; ఆతండు= ఆ 
అశ్వత్హామ; నెత్తుటన్‌= రక్తంలో; తేల్చెన్‌= తేలేటట్టు చేశాడు; పొరిమార్చెన్‌= సంహరించాడు; అడరన్‌= క్షోభించే విధంగా; త్రుంచెన్‌= 
ఖండించాడు; కడున్‌= మిక్కిలి; మధించెన్‌= నుగ్గునుగ్గు చేశాడు. 


తాత్పర్యం: సైనికుల శరీరాలతో, ఏనుగుల శరీరాలతో, రథాల ముక్కల సమూహాలతో యుద్ధరంగం నిండి 

పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగిలిన సైన్యాలు పారిపోక విజృంభిస్తూ ఉంటే ఆ అశ్చత్భామ వాటిని కూడా 

రక్తంలో ముంచెత్తాడు. కొంత సైన్యాన్ని సంహరించాడు. కొంత సైన్యం కాళ్ళు చేతులు నరికాడు. మరికొంత 
సైన్యాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. 

వ. _ ఇట్లేకాక్షౌహిణీ బల క్షయం బాపాదించి యాతపత్ర శత పత్రంబును జామరమరాళంబును గేశ శైవాలంబును 
నాయుధమీనంబును మాంసమేదో మస్తిష్క పంకంబును; రక్త జలోద్రిక్తంబును నగు నదీప్రవాహంబు 
నుత్వ్పాదించె; నప్పుడు దర్పంబున సురథుండును శత్రుంజయుండును బలానీకుండును బృషధ్రుండును 
జయానీకుండును జయుండును జంద్రసేనుండును జండ రయంబున. గదిసి బాణంబులు వరంగించిన, 
నప్పాంచాల కుమారుల నమానుష విక్రమంబున సమయించినం గోపించి, కుంతిభోజ తనూజు లొక్కపెట్ట 
పదుమువ్వు రతనిం బొదివినం బదుమూండు మేటి తూపులం గీటడంచి కెరలి జము చందంబున గర్జిల్లి 
ఘటోత్క్మచుం గాలదండంబుం బోని కోలం దేరిపైం ద్రెళ్ళి మూర్చిల్ల నేసిన నోసరిల నయ్యరదంబు దోడన 
ధృష్టద్యుమ్నుండు గొనిపోవుటయుం బొంగి సింగంబు చాడ్పున గర్జిల్లిన నిర్ణరు లగ్గురునందను నగ్గించి; 
రంతయుం గనుంగొని. 84 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఏక+అక్షౌహిణీ బలక్షయంబు= ఒక అక్షౌహిణీ సైన్యనాశనాన్ని; ఆపాదించి= చేసి; ఆతపత్ర 

శతపద్రంబును= శ్వేతచ్చత్రాలే కమలాలుగా గలిగినట్టి; చామర మరాళంబును= చామరాలే హంసలుగా కలిగినటువంటి; 
కేశైవాలంబును= వెంట్రుకలే నాచుగా గలదైన; ఆయుధమీనంబును= ఆయుధాలే చేపలుగా గలిగి ఉన్నటువంటి; మాంసమేదో 
మస్తిష్క పంకంబును= మాంసం క్రొవ్వు మెదడు ఇవి బురదగా గలిగినటువంటి; రక్తజల+ఉద్రిక్తంబును= నెత్తురు అనే నీరు 
అతిశయించి ఉన్నటువంటిదయి (రక్తజలంచే ఉద్రిక్రము - తృతీయా తత్పురుష సమాసం); అగు= అయినట్టి; నదీ ప్రవాహంబు= 
నదీ ప్రవాహాన్ని; ఉత్పాదించెన్‌= పుట్టించాడు; అప్పుడు= ఆ సమయంలో; దర్పంబునన్‌= గర్వంతో; సురథుండును= సురథుడు; 
శత్రుంజయుండును= శత్రుంజయుడు; బలానీకుండును= బలానీకుడు; పృషధ్రుండును= పృష్మధ్రుడు; జయానీకుండును= 
జయానీకుడు; జయుండును= జయుడు; చం[ద్రసేనుండు= చంద్రసేనుడు (అనే వీరందరు); చండ రయంబునన్‌= భయంకరమైన 
వేగంతో; కదిసి= ఎదిరించి; బాణంబులు= బాణాలను; పరంగించినన్‌= వ్యాపింపజేయగా; ఆ+పాంచాల కుమారులన్‌= ఆ పాంచాల 
రాజగు (ద్రుపదుడి కుమారులైన సురథాదులను; అమానుష విక్రమంబునన్‌= మనుష్యులకు సాధ్యంకాని పరాక్రమంతో; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 575 


సమయించినన్‌= సంహరించగా; కోపించి= కోపం కలిగి; కుంతిభోజ తనూజులు= కుంతిభోజుడి కుమారులు; ఒక్కపెట్టు+అ= 
ఒకేసారి; పదుమువ్వురు= పదమూడుమంది; అతనిన్‌= ఆ అశ్వత్థామను; పొదివినన్‌= ముట్టడించగా; పదమూండు మేటి తూపులన్‌= 
పదుమూడు దృఢములైన బాణాలతో; గీటడించి= సంహరించి; కెరలి= చెలరేగి; జముచందంబునన్‌= యమునివలె; గర్జించి= 
సింహగర్జన చేసి; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; కాలదండంబున్‌+పోని= కాలదండాన్ని పోలియున్నట్టి; కోలన్‌= బాణంతో; 
తేరిపైన్‌= రథంపై; త్రెళ్ళి= పడిపోయి; మూర్చిల్లన్‌+ఏసినన్‌= మూర్చపొందేటట్టు కొట్టగానే; ఓసరిలన్‌= పడిపోగా; తోడన్‌+అ= 
వెంటనే; ధృష్టద్యుమ్నుండు; ఆ+అరదంబు= ఆ రథాన్ని; కొనిపోవుటయున్‌= తీసికొనిపోయిన వెంటనే; పొంగి= పొంగిపోయి; 
సింగంబు చాడ్పునన్‌= సింహంవలె; గర్జిల్లినన్‌= గర్జిస్తూ ఉంటే; నిర్ణరులు= దేవతలు; ఆ+గురునందనున్‌= ఆ అశ్చత్హామను; 
అగ్గించిరి= ప్రస్తుతించారు; అంతయున్‌= ఈ విషయాన్నంతా; కనుంగొని= చూచి. 

తాత్పర్యం: ఈ విధంగా (అశ్వత్థామ) ఒక అక్షాహిణీ సైన్యాన్ని సంహరించాడు. దానితో బయలు వెడలిన రక్తమంతా 
నదివలె ప్రవహించింది. ఆ నదిలో శ్వేతచ్చత్రాలు కమలాలవలె, చామరాలు హంసలవలె, వెంట్రుకలు నాచువలె, 
శ(స్తాలు చేపలవలె, మాంసం (క్రొవ్వు, మెదడు బురదవలి, రక్తమంతా జలంవలె భాసించాయి. అంతలోనే ద్రుపదుడి 
కుమారులు సురథుడు, శత్రుంజయుడు, బలానీకుడు, పృష్నధ్రుడు, జయానీకుడు, జయుడు, చంద్రసేనుడు 
అనేవారు గర్వంతో భయంకరమైన వేగంతో అశ్వత్చామను ఎదుర్కొని బాణాలు ప్రయోగించారు. అశ్వత్హామ 
మానవులెవ్వరికి సాధ్యంకాని పరాక్రమంతో ఎదుర్కొని వీరినందరినీ సంహరించాడు. ఇది చూచి కుంతిభోజుడి 
కుమారులు కోపించి, ఒకేసారి పదుమూడుమంది అశ్వత్థామ నెదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని పదముగ్గరినీ 
పదమూడు బాణాలతోనే సంహరించాడు. ఇక యమధర్మరాజువలె విజృంభిస్తూ గర్జించి, ఘటోత్కచుడిపై 
మృత్యుదండంవంటి బాణాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బతో ఘటోత్కచుడు రథంపై పడిపోయి మూర్చపొందాడు. 
వెంటనే ధృష్టద్యుమ్నుడు ఆ రథాన్ని రణరంగంనుండి తీసికొని వెళ్ళాడు. వెంటనే అశ్వత్చ్హామ సింహంవలె గర్జించగా, 
అతడి పరా(క్రమాన్ని దేవతలంతా ప్రస్తుతించారు. ఇదంతా గమనించి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. రక్తప్రవాహాన్ని నదీప్రవాహంగా రూపించటం వలన ఇది రూపకాలంకారం - నదిలో ఉండవలసిన కమలాలు, 
హంసలు, నాచు, బురద, నీరు, ఇక్కడ కూడా ఉన్నట్టు ఆతపత్రాలే కమలాలని చామరాలే హంసలని - ఈ విధంగా అన్నింటిని 
రూపించి చూపటం జరిగింది - కాబట్టి దీనిని సావయవ రూపకాలంకారం అంటారు. ఈ అలంకారంచేత అశ్వత్థామ పరాక్రమం 
అలోకసామాన్యం అనే విషయం ధ్వనిస్తూ ఉన్నది. 


ఆ. పాండవాగ్రజుండు పవనాత్మజునిం గూడి । తఖిమి సాత్యకియును దాను గవిసె; 
నంత మూర్చ దేటి హైడింబు€ డొక్కతే । రనువుగాంగ6 జేసికొని కడంగె. 85 


ప్రతిపదార్థం: పాండవ+అ([గ్రజుండు= పాండవ జ్యేష్టుడు ధర్మరాజు; పవన+ఆత్మజునిన్‌= వాయునందనుడైన భీముడిని; కూడి= 
కూడుకొని-వెంట తీసికొని అని భావం; తజీమి= వేగంగా; సాత్యకియును= సాత్యకి; తాను= తాను (ధర్మరాజు); కవిసెన్‌= 
తలపడ్డాడు; అంతన్‌= అంతలోనే; హైడింబుండు= హిడింబానందనుడైన ఘటోత్కచుడు; మూర్చ తేటి= మూర్చనుండి తేరుకొని; 
ఒక్కతేరు= ఒక రథాన్ని; అనువుకాంగన్‌= అనుకూలంగా ఉండేవిధంగా; చేసికొని= సిద్దం చేసికొని; కడంగెన్‌= యుద్దానికి 
ఉద్యమించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు వెంటనే భీముడితో కలిసి సాత్యకి, తాను అశ్వత్థామ నెదుర్కొన్నారు. అంతలోనే 
ఘటోత్కచుడు మూర్చనుండి తేరుకొన్నాడు. అనువైన రథాన్ని సిద్ధం చేసికొని యుద్దానికి ఉపక్రమించాడు. 


576 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిశేషం: 'గవిసె నంత' అనే పాఠమే నిర్దుష్టం - 'గవిసి రంత" అనే ఈ పాఠం దుష్టం. అందుకు సూత్రప్రమాణం - ఆత్మార్థం 
బభిహితంబగుచో దల్లింగ సంఖ్యాభిధాయి వచనంబు ధాతు విశషణంబులకగు” బాల. క్రియ - 120 


వ. తోడన ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసినం దత్సైన్యంబు లొక్క మొగిన మొనయుటయును 
మనమూం.కలును సోమదత్త బాహ్లిక పురస్సరంబుగా నురవడించిన సందడి కయ్యంబయ్యె; నందు 
సంజ చీంకటి చూపునకు. జొరవయీకున్నను సైనిక నికర వివిధాభరణ మణి కిరణ కలాపంబులు. 
జర్మవర్మాతపత్ర కేతుకీలిత రత్నర శ్మిజాలంబులు నాలోకనంబు నాపాదించె; నట్లిరువాంగును గలలయ 
బెరసి పోరునప్పుడు. 86 


ప్రతిపదార్థం: తోడన= వెంటనే; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడు (పాండవ సైన్యాధిపతి); బరవసంబు= ధైర్యం; చేసినన్‌= 
చేయగా; తద్‌+సైన్యంబులు= ఆ పాండవుల సేనలు; ఒక్కమొగిన్‌+అ= ఏకముఖంగా; మొనయుట+యును= వ్యూహంగా ఏర్పడిన 
తరువాత; మన మూంకలును= మన సేనలుకూడా; సోమదత్త బాహ్హిక పురస్సరంబుగాన్‌= సోమదత్తుడిని, బాహ్హికుడిని, 
ముందుంచుకొని; ఉరవడించినన్‌= విజృంభిస్తూ ఉండగా; సందడి కయ్యంబు= సంకుల సమరం; అయ్యెన్‌= ఏర్పడ్డది; అందున్‌= 
ఆ జనసమ్మర్హంలో; సంజచీంకటి= సంధ్యా సమయంలోని అంధకారం; చూపునకున్‌= దృష్టికి చారవ= ప్రవేశం; ఈక+ఉన్నను= 
ఇవ్వకపోయినా కూడా; సైనిక నికర= సైనికుల సమూహాలయొక్క; వివిధ+ఆభరణ= పలు రకాలైన ఆభరణాలయొక్క; మణికిరణ 
కలాపంబులున్‌= మణులకాంతుల సమూహాలు; చర్మ= డాలు; వర్మ= కవచాలు; ఆతప(త్ర= గొడుగులు; కేతు= ధ్వజములు 
అనే వానిఅందు; కీలిత= పొదుగబడి ఉన్న; రత్న= రత్నాలయొక్క; రశ్మిజాలంబులు= కాంతిపుంజాలు; ఆలోకనంబు= 
వెలుతురును; ఆపాదించెన్‌= పుట్టించినది; అట్టు= ఆ విధంగా; ఇరువాంగును= రెండు సైన్యాలు; కలయన్‌= కలిసిపోయిన విధంగా; 
బెరసి= కూడి; పోరునప్పుడు= యుద్దం చేసే సమయంలో. 


తాత్పర్యం: వెంటనే ధృష్టద్యుమ్నుడు పరాక్రమించగా ఆ పాండవుల సైన్యాలు తత్‌క్షణం వ్యూహంగా ఏర్పడ్డాయి. 
మన సైన్యాలుకూడా సోమదత్త బాహ్హికులను ముందుంచుకొని విజ్బృంభించాయి. దానితో సంకులసమరం 
ఏర్పడింది. అప్పుడు ఆ సంధ్యా సమయంలోని చీకట్లో చూపానకుండా పోయింది. అయినా సైనికులు ధరించిన 
ఆభరణాలలోని మణులకాంతులు, డాలులు, కవచాలు, ఛత్రాలు, ధ్వజాలు అనే వాటిలో పొదగబడిన రత్నాల 
కాంతులు వెలుతురును పుట్టించాయి. అట్టు ఆ రెండుసైన్యాలు కలిసిపోయిన విధంగా మిక్కిలి యుద్దంచేసే 
సమయాన (తరువాతి పద్యంతో అన్వయం). 


భీమసేనునిచేత బాహ్లికుండు సచ్చుట (సం. 7-132-8) 


క. శినివరుండు సోమదత్తుండు. । బెనంగంగ6 దోడ్పడియె వచ్చి భీముండు గడంకం 
దన మందికి నక్కౌరవు( । డెనయే? యని బిరుదులాడి యేడ్తెల నొంచెన్‌. 87 


ప్రతిపదార్థం: శినివరుండు= శినివంశ శ్రేష్టుడు సాత్యకి; సోమదత్తుండున్‌; పెనంగంగన్‌= యుద్ధం చేయగా (ఒకరితో ఒకరు 
యుద్దం చేస్తూ ఉంటే); భీముండు= భీమసేనుడు; కడంకన్‌= ప్రయత్నపూర్వకంగా (కల్పించుకొని అని భావం); వచ్చి= సమీపించి; 
తోడ్పడియెన్‌= సహాయపడ్డాడు; తన మజుందికిన్‌= తన మరది అయిన సాత్యకికి; ఆ+కౌరవుండు= ఆ కురువంశీయుడు- 
సోమదత్తుడు; ఎన+ఏ?= సాటియా?; అని= ఈ విధంగా; బిరుదులు+ఆడి= పౌరుషవాక్యాలు పలికి; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; 
నొంచెన్‌= బాధించాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 577 


తాత్పర్యం: సాత్యకి, సోమదత్తుడు - వీరిద్దరు పరస్పరం యుద్దం చేస్తుండగా, భీముడు వచ్చి, ఈ సోమదత్తుడు 
మా సాత్యకికి సాటియా? అని పౌరుషవాక్యములు పలికి సోమదత్తుడిని తన పరా[క్రమంతో బాధించాడు. 
న. అట్టియెడ. 88 
ప్రతిపదార్దం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. _ అనలశిఖవోని నారస | మున సాత్యకి యేయు నెడను ముద్గరమున ఖీ 

ముని కొడుకు వైచె రెంటం । దనువున నొ వ్వడరి సోమదత్తుడు సోలన్‌. 89 
ప్రతిపదార్దం: సాత్యకి; అనిల శిఖ+పోని= అన్నిజ్యాలవంటి; నారసమునన్‌= బాణంతో; ఏయు+ఎడను= కొట్టే సమయంలో; 
భీముని కొడుకు= భీమసేనుడి కుమారుడు - ఘటోత్కచుడు; ముడద్గరమునన్‌= ఇనుపరోకలివలె ఉన్న ఆయుధవిశేషంతో 
(పరిఘాయుధంతో); వైచెన్‌= కొట్టాడు; రెంటన్‌= ఆ రెండింటితో; తనువునన్‌= శరీరమందు; నొవ్వు= నొప్పి; అడరి= అతిశయించి; 
సోమదత్తుండు= సోమదత్తుడు; సోలన్‌= మూర్చపోగా. 
తాత్పర్యం: సోమదత్తుడిని సాత్యకి అన్నిజ్యాలవంటి బాణంతో కొట్టే సమయంలోనే, ఘటోత్కచుడు ఇనుపరోకలి 
విధంగా ఉండే ముద్గరాయుధంతో కొట్టాడు. ఈ రెండు దెబ్బలకు సోమదత్తుడు శరీరంలో నొప్పి మిక్కుటమై 
సొమ్మసిల్హాడు. ఆ సమయంలో. 
చ. తనయుయడు మూర్చవోయిన నుదగ్రత బాహ్లికు. దచ్యుతానుజ 

న్మిని. దలపడ్డ నాతనికి మించి వృకోదరు€ డన్నరేంద్రు నే 


సిన నత. డుగ్రశక్తి వయిచెన్‌ మెయి నాటుడు సోలి యంతలో 
నన తెలివొంది ముద్గరమునం బవనాత్మజు. డేచి వైచినన్‌. 90 


ప్రతిపదార్జం: తనయుండు= తన కుమారుడు సోమదత్తుడు; మూర్చ+పోయినన్‌= మూర్చపోగానే; ఉదగ్రతన్‌= రౌద్రభావంతో 
- క్రోధంతోనని భావం; బాహ్హికుండు; అచ్యుత+అనుజన్మినిన్‌= శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకిని; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; 
వృకోదరుండు= భీముడు; ఆతనికిన్‌= ఆ బాహ్హికుడికంటె; మించి= అతిశయించి; ఆ+నరేంద్రున్‌= ఆ బాహ్హికుడనే కురువంశీయ 
రాజును; ఏసినన్‌= కొట్టగా (బాణాలతో అని భావం); అతండు= ఆ బాహ్లీకుడు; ఉ(గ్రశక్తి= భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని; 
వయిచెన్‌= ప్రయోగించాడు; (ఆ శక్యాయుధం) మెయి నాటుడున్‌= శరీరంలో [క్రుచ్చుకోగానే; సోలి= మూర్చపోయి; అంతలోనన= 
అంతలోనే; తెలివి+ఒంది= (మూర్చదేరి) తెలివొంది; ముద్గరమునన్‌= ముద్గరాయుధంతో; పవన+ఆత్మజుండు= వాయునందనుడు 
భీముడు; ఏచి= విజ్బంభించి; వైచినన్‌= కొట్టగా. 


తాత్పర్యం: తన కుమారుడు సోమదత్తుడు మూర్చపోగా, అతడి తండ్రి బాహ్హికుడు సాత్యకితో తలపడ్డాడు. 
అప్పుడు భీముడు బాహ్ల్హికుడిని అతడికంటె అధికంగా బాణాలతో కొట్టాడు. వెంటనే బాహ్హికుడు భీముడిపై 
భయంకరమైన శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. దానితో భీముడు ఒక్క (త్రుటికాలం మూర్చపోయి, వెంటనే 
తెలివొంది ముద్గరాయుధంతో ఆ బాహ్హికుడిని కొట్టాడు - దానితో (తరువాతి పద్యంతో అన్వయం). 


578 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ తల వ్రయ్యలైన నిష్టుర । కులిశహతిం బగిలి కూలు కులపర్వతముం 
దలంపించుచు గురువృద్దుం డిల । గూలెం బ్రతిబలంబు లే పారంగన్‌. 91 


ప్రతిపదార్థం: తల= ఆ బాహ్హికుని శిరం; వ్రయ్యలు+ఐనన్‌= బద్దలు కాగా; నిష్టుర కులిశహతిన్‌= కఠినమైన వజ్రాయుధపు 
దెబ్బతో; పగిలి= పగిలిపోయి; కూలు= కూలిపోయినటువంటి; కులపర్వతమున్‌= కులపర్వతాన్ని; తలయథించుచున్‌= తలంపునకు 
తెస్తూ; కురువృద్దుండు= కురువంశంలో వయోవృద్దుడైన ఆ బాహ్హికుడు; 'ప్రతిబలంబులు= శత్రు సైన్యాలు; ఏపారంగన్‌= 
విజ్బంభించగా; ఇలన్‌= భూమిపై; కూలెన్‌= కూలిపోయాడు. 

తాత్పర్యం: కురువృద్దుడైన బాహ్లికుడు తలపగిలి, కఠినమైన వజ్రాయుధపు దెబ్బతో పగిలిపోయి నేలగూలిన 
కులపర్వతంవలె కూలిపోయాడు. దానితో పాండవసేనలో ఉత్సాహంతో కూడిన విజృంభణం పెరిగింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ.  అయ్యవసరంబున దశరథసుత సన్నిభం బగు భవత్కునూర దశకం బా కిమ్మీర వైరిం బొదువుటయు దశ 
నిశిత బాణంబులం బ్రాణంబులు గొనియె. గర్జానుజుండగు వృకరథుండు గడంగి వచ్చినం బొరివుచ్చె సౌబల 
సోదరులు పన్నిరువురు బరవసంబు సేసినం బడనేసె నిట్లు పటు పరాక్రమంబునం బేర్దిన భీమసేనుమీంద 
శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక ప్రముఖంబు లగు దేశంబుల బలంబులు బలువిడిం గవిసినం గని 
కౌంతేయాగ్రజుండు సైన్య సంతాన సమేతంబుగా నురవడించి భుజాటోపంబు సూపిన నవి మడిసియు 
జడిసియు. జిక్కునడియు నుక్కు మడి6దగియు వెజంగుపడి చూచుచుండ నాచార్యుని దుర్యోధనుండు 
పురికొల్పిన నతం డుత్సాహదీస్తుండై యా ధర్మతనయు. దాంకి వాయవ్య యామ్య వారుణాగ్నేయ త్వాష్ట్ర 
సావిత్రంబు లగు సాయకంబులు వరుస నేయ నయ్య్యై యస్రంబుల నవ్విభుండు ప్రత్యస్త్రంబుల వారించిన 
నతం డైంద్రాస్త్రంబున నిజ ప్రతిజ్ఞ నెజిపం జూచిన నదియు నట్ల యడంగుటయుం గోపించి సకల భూత 
భయంకరంబగు బ్రహ్మాస్తంబు ప్రయోగించిన నమ్మహీపతియు నమ్మహనీయాస్త్రంబునన సమయించె నంత 
ధృష్టద్యుమ్నుం డతని కద్దపడిన నా రథికుతోడి యనికిం గ్రేడించి కుంభసంభవుండు. 92 


ప్రతిపదార్హం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దశరథ సుత సన్నిభంబు+అగు= శ్రీరాముడి పోలిన; భవత్కుమార దశకంబు= 
నీ పుత్రులు పదిమంది (దశకము= దశసంఖ్యాక సమూహం - కుమారాణాం దశకం - అని పస్టీతత్పురుషసమాసం); ఆ కిమ్మీర 
వైరిన్‌= ఆ భీమసేనుడిని; పొదువుటయున్‌= ఎదిరించిన వెంటనే; దశ నిశితబాణంబులన్‌= పది తీక్ష్‌ణబాణాలతో; ప్రాణంబులు= 
ప్రాణాలను; కొనియెన్‌= [గ్రహించాడు (అనగా సంహరించాడు); కర్ష+అనుజుండు+అగు= కర్టుని తమ్ముడైన; వృకరథుండు= 
వృకరథుడు; కడంగి= సాహసించి; వచ్చినన్‌= (యుద్దానికి) వచ్చిన వెంటనే; పొరిపుచ్చెన్‌= సంహరించాడు; సౌబల సోదరులు= 
శకుని తోబుట్టువులు; పన్నిరువురు= పండ్రెండుగురు; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా; పడన్‌+ఏసెన్‌= పడగొట్టెను (అనగా 
సంహరించాడు); ఇట్టు= ఈ విధంగా; పటుపరా[క్రమంబునన్‌= సమర్థమైన పరాక్రమంతో; పేర్చిన= చెలరేగుతూ ఉన్న; భీమసేను 
మీ6దన్‌= భీముడిపై; శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్హిక ప్రముఖంబులు+అగు= శూరసేనం, వసాతి, మాళవం, త్రిగర్తం, 
బాహ్హికం అనేవి ప్రధానంగా ఉన్న; దేశంబుల బలంబులు= దేశాల సైన్యాలు; బలువిడిన్‌= పరాక్రమంతో; కవిసినన్‌= తలపడగా; 
కని= చూచి; కౌంతేయ+అ(గ్రజుండు= పాండవుల అన్న ధర శరాజు; సైన్య సంతాన సమేతంబుగాన్‌= సైన్యాల పరంపరతో కూడి; 
ఉరవడించి= వేగిరపడి వచ్చి; భుజ+ఆటోపంబు= భుజముల బలాతిశయాన్ని; చూపినన్‌= చూపగా; అవి= ఆ సైన్యాలు; 
మడిసియున్‌= చచ్చియు; జడిసియున్‌= బెదరిపోయి; చిక్కువడియున్‌= సంకటాలలో చిక్కి; ఉక్కుమడింగియున్‌= గర్వం అణగి; 
వెజంగుపడి= ఆశ్చర్యపోయి; చూచుచుండన్‌= చూస్తూ ఉంటే; ఆచార్యుని= 'ద్రోణాచార్యులను; దుర్యోధనుండు; పురికొల్సినన్‌= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 579 


'ప్రేరేపించగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఉత్సాహదీప్తుండు+ఐ= ఉత్సాహంతో ప్రకాశిస్తూ ఉన్నవాడై; ఆ ధర్మతనయున్‌= 
ఆ ధర్మరాజును; తాంకి= ఎదుర్కొని; వాయవ్య యామ్య వారుణ+ఆగ్నేయ త్వాష్ట సావిత్రంబులు+అగు= వాయువు యముడు 
వరుణుడు అగ్ని త్వష్ట సూర్యుడు దేవతలుగా గలిగిన; సాయకంబులు= బాణాలు అనగా దివ్యా(స్తాలు; వరుసన్‌= (క్రమంగా; 
ఏయన్‌= ప్రయోగించగా; అయ్యె అస్త్రంబులన్‌= (ఆ+ఆ+అస్త్రంబులన్‌ ఆయా అస్త్రాలను; ఆ+విభుండు= ఆ ధర్మరాజు; 
ప్రత్యస్త్రంబులన్‌= మారుబాణాలతో; వారించినన్‌= నివారిస్తూ ఉండగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఇంద్ర+అస్త్రంబునన్‌= 
ఇంద్రదేవతాకమైన దివ్యాస్త్రంతో; నిజ ్రతిజ్ఞ= తన ప్రతిజ్ఞను; నెజపన్‌+*చూచినన్‌= నెరవేర్చటానికి చూడగా; అదియున్‌= ఆ 
ఇంటద్రాస్త్రం కూడా; అట్టు+అ= ఆ విధంగానే; అడంగుటయున్‌= నశించగా (ధర్మరాజు దానిని గూడా ప్రత్యస్త్రంచేత నివారించుట 
చేత); కోపించి= మండిపడి; సకల భూత భయంకరంబు+అగు= సకల (ప్రాణులకు భయాన్ని కొలిపే; బ్రహ్మ+అస్త్రంబు= బ్రహ్మ 
దేవతాకమైన దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= (ప్రయోగించగా; ఆ+మహీపతియున్‌= ఆ ధర్మరాజు కూడా; 
ఆ+మహనీయ+అస్త్రంబునన్‌+అ= ఆ పూజ్యమైన (బ్రహ్మాస్త్రంతోనే ((బ్రహ్మాస్రానికి బ్రహ్మాస్త్రమే విరుగుడు దానికి మరే అస్త్రం 
విరుగుడు - కాదు కావున ్రత్యస్త్రంగా ప్రయోగించాడు); సమయించెన్‌= ఖండించాడు; అంతన్‌= అటు తరువాత; 
ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; అతనికిన్‌= ఆ ద్రోణాచార్యులకు; అడ్డుపడినన్‌= అడ్డుపడుతూ ఉంటే; ఆ రథికుతోడి+అనికిన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడితో యుద్దానికి; క్రేడించి= అలక్ష్యం చేసి; కుంభసంభవుండు= ద్రోణుడు. 
తాత్పర్యం: ఆ సమయాన శ్రీరాముడివంటి నీ కుమారులు పదిమంది ఆ భీముడిని ఎదిరించారు. వెంటనే భీముడు 
వారిని పది వాడిబాణాలతో సంహరించాడు. అంతలో కర్ణుడి తమ్ముడు వృకరథుడు సాహసించి రాగా, అతడిని 
కూడా సంహరించాడు. శకుని తోబుట్టువులు పం(డైండుగురు తలపడుతూ ఉండగా వారిని కూడా పడవేశాడు. 
ఈ విధంగా భీముడు అవక్రపరాక్రమంతో విజ్బంభిస్తూ ఉంటే, శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక దేశాల 
సైన్యాలు వెనువెంటనే అతడిని ఎదిరించాయి. ఇది చూచాడు ధర్మరాజు. వెంటనే గొప్ప సైన్యంతో చేరవచ్చి 
తలపడ్డాడు. ఆ ధాటికి శత్రుసైన్యాలు ఆగలేకపోయాయి. సైన్యం కొంత నశించింది. కొంత ఖండితమై 
భయథభభ్రాంతమైంది. మరికొంత చిక్కులో పడి దుఃఖాక్రాంతమైంది, కొంత సైన్యం గర్వముడిగి ఆశ్చర్యంగా చూస్తూ 
ఉంది. ఈ పరిస్థితిని గమనించి, దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడిని యుద్దానికి (ప్రేరేపించాడు. అతడు 
అమితోత్సాహంతో ఆ ధర్మరాజును దివ్యాస్తాలతో ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఆ దివ్యాస్తాలను ప్రత్య(స్తాలు 
ప్రయోగించి శమింపజేశాడు. ఇది కాదని దుర్యోధనుడి కిచ్చిన మాట నెరవేర్చటానికి ద్రోణుడు ధర్మరాజుపై 
ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడ విఫలం కాగానే సకల [ప్రాణిలోక భయంకరమైన (బ్రహ్మాస్రాన్ని 
(ప్రయోగించాడు. దానిని ధర్మరాజు తిరిగి బ్రహ్మాస్త్రంతోనే నివారించాడు. అంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని 
అడ్డుకొన్నాడు. ధృష్టద్యుమ్నుడిని అలక్ష్యంచేసి ద్రోణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. ద్రుపదుని సేనపై నడరి తోలినం జూచి వృకోదరుండు దే 

వపతిసుతుండు. దాంకి యనివారణ నగ్గురు నొంప నేచియు 

గ్రపువడి మాత్స్యకేకయ ముఖం బగు పాండవ సైన్య మొక్కపె 

ట్ట పరంగి నీ బలంబుల కడంక యడంచి మదించి పేర్పినన్‌. 93 
ప్రతిపదార్దం: ద్రుపదుని సేనపైన్‌= ద్రుపదరాజు సైన్యంమీద; అడరి= విజృంభించి; తోలినన్‌= పారిపోయేటట్టు చేయగా; చూచి= 
గమనించి (శో; తే హన్యమానా ద్రోణేన పాంచాలాః [ప్రాద్రవన్‌ భయాత్‌ । పశ్యతో భీమసేనస్య పార్టస్య చ మహాత్మనః (ద్రోణ. 
157/44) అని సంస్కృత మూలం.); వృకోదరుండు= భీముడు; దేవపతి సుతుండున్‌= ఇం[ద్రసుతుడు అర్జునుడు, 


580 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఈ ఇద్దరు; తాంకి= (ద్రోణుడిని) ఎదుర్కొని; అనివారణన్‌= ఆటంకం లేకుండా (వెంటనే అని భావం); ఆ+గురున్‌= ఆ 
'ద్రోణాచార్యుడిని; నొంపన్‌= (బాణాలతో) నొప్పిస్తూ ఉంటే; ఏచి= విజృంభించి; ఉ(గ్రపువడిన్‌= భయంకరమైన వేగంతో; 
మాత్స్య్యకేకయ ముఖంబు+అగు= మత్స్య కేకయదేశాల సైన్యం ముఖభాగంలోగల; పాండవసైన్యము= పాండవులసేన; ఒక్కపెట్టు+ 
అ= ఒకేసారి; పరంగి= చుట్టుముట్టి; నీ బలంబుల కడంక= నీ సైన్యాల గర్వాన్ని; అడంచి= అణచి; మదించి= గర్వించి; పేర్చినన్‌= 
విజృంభించగా. 


తాత్పర్యం: ([ద్రుపదుడి సైన్యంపై విజృంభించి దానిని పారద్రోలాడు. దీనిని గమనిస్తూ వెంటనే భీమార్జునులు 
(ద్రోణాచార్యుల నెదుర్కొని నిరాటంకంగా బాణాలతో నొప్పిస్తుంటే, అదే సమయంలో నీ సైన్యాన్ని, పాండవ సేనలు 
- ప్రధానంగా మత్స్య కేకయాది సైన్యాలు వేగంగా చుట్టుముట్టాయి. నీ సైన్యాల గర్వముడిగించి మదాతిరేకంతో 
ఇంకా విజ్బంభిస్తూనే ఉండగా (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ కనుంగొని కౌరవేశ్వరుండు కర్గుని కిట్లనియె. 94 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కౌరవ+ఈశ్వరుండు= కౌరవరాజు దుర్యోధనుడు; కర్టునికిన్‌= కర్టుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అది చూచి దుర్యోధనుడు కర్టుడితో ఇట్లా అన్నాడు: 
క. _ 'పాండవ పాంచాలాదులు । గండు మిగిలి బెట్టు దజుమ. గౌరవబల మొం 


డొండ కలంగెడు నీ దగు । దండితనము సూపి కావ దగు తటి వచ్చెన్‌.” 95 


ప్రతిపదార్థం: పాండవ పాంచాలాదులు= పాండవ పాంచాల ప్రభృతి యోధులు; గండు= పౌరుషం; మిగిలి= అతిశయించి; 
బెట్టు= మిక్కిలి; తణుమన్‌= తరుముతూ ఉంటే; కౌరవబలము= కౌరవసైన్యం; ఒండు+ఒండు+అ= క్రమక్రమంగా; కలంగెడున్‌= 
కలత జెందుతూ ఉన్నది (కావున); నీది+అగు= నీదైన; దండితనము= గొప్పతనాన్ని; చూపి= ప్రదర్శించి; కావన్‌+తగు; తటి= 
కాపాడటానికి తగిన సమయం; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: 'పాండవ పాంచాల ప్రముఖ యోధులు మహాపౌరుషంతో మన సైన్యాన్ని తరుముతూ ఉంటే 
(క్రమక్రమంగా సైన్యానికి ధైర్యం దెబ్బతినిపోతూ ఉన్నది. కాబట్టి నీవు వి[క్రమించి, ఈ మన సైన్యాన్ని కాపాడవలసిన 
సమయం ఆసన్నమైనది. 


వ. అనవుడు. 96 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే. 
తాత్పర్యం: దుర్యోధనుడు కర్ణుడితో ఇట్టా అనిన వెంటనే. 


శా. 'చంపం జాలుదు నే నొకండన భుజాశక్తిన్‌ నరున్‌ వెండి మ 
ర్లింపం జుల్మన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబు6 బా 
లింపం బూనిన యేను గల్గంగ రిపుల్‌ జృంభింతురే? చూడు నా 
తెంపుం బెంపును' నంచు. గర్జుండు మహాోదీర్థాకృతిం బొల్చినన్‌. 97 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 581 


ప్రతిపదార్థం: నేను+ఒకండన్‌+అ= నేనొక్కడనే; భుజాశక్తిన్‌= (నా) భుజబలంతో; నరున్‌= అర్జునుడిని; చంపన్‌+చాలుదున్‌= 
చంప జాలుతాను; వెండి= మరియు; భీమ ముఖ్యులన్‌= భీముడు మొదలైనవారిని; మర్చింపన్‌= నుగ్గునుగ్గు చేయటం; చుల్కన= 
తేలిక; భవత్‌+తేజంబు= నీ పౌరుషాన్ని; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; పాలింపన్‌+పూనిన= పరిపాలించటానికి తలపెట్టిన; ఏను= 
నేను; కల్గంగన్‌= ఉండగా; రిపుల్‌= శత్రువులు; జృంభింతురే?= విజ్బంభిస్తారా? (విజృంభించలేరని భావం); నా తెంపున్‌= నా 
సాహసాన్ని; పెంపును= పరాక్రమాతిశయాన్ని; చూడు= (ఇక) చూడు; అంచున్‌= అంటూ; కర్షుండు= కర్షుడు; మహా(మహత్‌)+ఉదీర్ల+ 
ఆకృతిన్‌= గొప్ప గర్వంతో కూడిన ఆకారంతో; పొల్ఫినన్‌= ప్రకాశించగా. 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! భుజబలంతో అర్జునుని నేనొక్కడినే చంపగలను. తరువాత భీముడు మొదలైన 
వారిని మర్చించటం తేలికైన పని. నీ క్షాత్రతేజస్సు రాజ్యాన్ని పరిపాలించటానికి పూనుకొంటే, నేనుండగా ఈ 
శత్రువులు విజృంభిస్తారా? నా సాహసాన్ని, పరాక్రమాతిశయాన్ని చూడు, అంటూ కర్టుడు గొప్పు గర్వాన్ని ప్రదర్శిస్తూ, 
ప్రకాశిస్తూ ఉంటే (తరువాతి పద్యంతో అన్వయం). 


కృపాచార్యుండు గర్జు నుపాలంభించుట (సం. 7-133-12) 
వ. _ కనుంగొని గృపాచార్యుం డలంతి నవ్వుతో నతని కి ట్లనియె. 98 


ప్రతిపదార్హం: కనుంగొని= చూచి; కృపాచార్యుండు= కృపాచార్యుడు; అలంతి నవ్వుతోన్‌= మందహాసంతో; అతనికిన్‌= ఆ 
కర్ణుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: కృపాచార్యుడు, చిరునవ్వునవ్వి కర్ణుడితో ఇట్లా పలికాడు: 


చు 'అగు నగు! మేలు మేలు! మనుజాధిపుండున్‌ మహి యేలు మాటల 
న్మగంటిమి యిమ్మెయిన్‌ నెజిపినం జెడు6 బాండుతనూజ కోటియుం 
దగు మును ఘోషయాత్రను బదంపడి గోగ్రహణంబునందు. బే 
రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కును; సాలు నిన్నియున్‌. 99 


ప్రతిపదార్థం: అగును+అగున్‌!= అవునవును!; మేలు మేలు!= మంచిది మంచిది! (పరిహాస గర్భిత వచనమిది); మనుజ+అధిపుండున్‌= 
దుర్యోధనుడు; మహి= ఈ భూమిని; ఏలు మాటలన్‌= పాలిస్తాడనే మాటలతో మాత్రం; మగంటిమి= పౌరుషాన్ని; ఈ+మెయిన్‌= 
-ఈ విధంగా; నెజపినన్‌= చూపుతూ ఉంటే; పాండు తనూజకోటియున్‌= పాండవుల సమూహం; చెడున్‌!= నశిస్తుంది! (నశించక 
ఉంటుందా? అని ఎత్తిపొడుపు. నశించదని భావం.); మును= పూర్వం; ఘఫోషయాత్రను= ఘోషయాత్రా సమయంలో; పదంపడి= 
అటు తరువాత; గో[గ్రహణంబునందున్‌= ఉత్తర గోగ్రహణ సమయంలో; పేరు+కొనిన నీకున్‌= పేరు(కీర్తి తెచ్చుకొన్న నీకు; 
ఇట్టు= ఈ విధంగా; అనుట= అనటం; తగున్‌!= యుక్తమే (ఇదికూడా ఎత్తిపొడుపు మాటయే - కర్షుడు ఘఫోషయాత్రలో పారి 
పోయాడు - ఉత్తర గో[గ్రహణంలో అర్జునుడిచే జయించబడ్డాడు); క్రొవ్వులు= గర్యోక్తులు; తక్కుము= తగ్గించుకొనుము; ఇన్ని 
యున్‌= ఈ మాత్రం మాటలు; చాలున్‌= సరిపోతాయి. 


తాత్పర్యం: అవునౌను! మేలు మేలు! దుర్యోధనుడు భూమండలాన్ని పరిపాలిస్తాడనే ఈ పౌరుషవాక్యాలు పలికి 
నంత మాత్రాన పాండవులు నశళిస్తారా? ఇదివరకు ఘోషయా(త్రలో, ఉత్తర గో[గ్రహణంలో కూడా పేరు తెచ్చుకొన్న 
నీవు ఇట్టా మాట్టాడుట తగునా! ఈ పొగరుబోతుమాటలు కట్టిపెట్టుము. ఇంతవరకు మాట్టాడింది చాలు.” 


582 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: కర్షుడికి పాండవులను గెలిచేటంత సామర్థ్యం లేదు. ఇతడి మాటలు బూటకాలే. నమ్మదగినవి కావు - అని కృపుడు 
దుర్యోధనుడితో చెప్పక చెప్పినట్టయింది. ఈ కృపాచార్యుడి అభిప్రాయం ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది. 


వ. అని వెండియు. 100 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: ఈ విధంగా కర్షుడిని ఎత్తిపొడిచి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ నిన్నును బాండుతనూజుల । నెన్నండును బోర జూచి యెజు6గని వారిం 
గన్నట్లు పలుక నేటికి । నిన్ని సెనటి రజ్జు లనికి నివి దోడ్పడునే? 101 


ప్రతిపదార్దం: ఎన్నండును= ఏనాడుకూడా; నిన్నును= నిన్ను(కర్టుడిని); పోరన్‌= యుద్దంలో; చూచి+ఎయుంగని వారిన్‌= చూచినట్లే 
తెలియనివారిని; పాండుతనూజులన్‌= పాండవులను; కన్న+అట్టు= చూచినవిధంగా; పలుకన్‌= పలుకటానికి; ఇన్ని+చెనంటి 
రజ్జులు= ఇన్ని కుత్సితాలైన వ్యర్థప్రలాపాలు; ఏటికిన్‌?= ఎందుకు?; అనికిన్‌= యుద్దానికి; ఇవి= ఈ వ్యర్థప్రలాపాలు; 

జ ర్‌ ఇ ఠా (ఇ 
తోడ్పడును+ఏ?= తోడ్పడుతాయా? (తోడ్పడవని భావం). 


తాత్పర్యం: ఎన్నడూ నిన్నూ, పాండవులనూ యుద్ధంలో చూచి ఎరుగని వారిని చూచి మాట్టాడినట్టు మాట్టాడటం 
ఎందుకు? నీవు పలికిన ఇన్ని వ్యర్థప్రలాపాలూ యుద్ధానికి తోడ్పడేవేనా? 


క. _ క్రీడికి మును మన మందటు | నోడు టెజుంగు; దన్నలును ఘటోత్కచుండు దగం 
దోడు పడ బంధునృపతులు. । గూడి నడవ మనకు గెలుపు గొన నెట్టు లగున్‌? 102 


ప్రతిపదార్థం: మును= పూర్వం; మనము+అందజును= మనమందరం; క్రీడికిన్‌= అర్జునునకు; ఓడుట= ఓడిపోవటం; 
ఎణుంగుదు= తెలిసినవాడవు (మనం జయించుట ఇంతవరకు జరుగలేదని భావం); (ఇప్పుడు ఆ అర్జునునకు); అన్నలును= 
ధర్మజ భీములు; ఘటోత్కచుండున్‌= ఘటోత్కచుడు; తగన్‌= తగినవిధంగా; తోడుపడన్‌= సహాయం చేస్తూ ఉండగా; బంధు 
నృపతులున్‌= బంధువులైన రాజులు కూడా; కూడి నడవన్‌= కూడుకొని తోడై నడువగా; మనకున్‌= నీకు నాకు మాత్రం కాదు 
మనందరికీ; గెలుపు+కొనన్‌= (వారితోపోరి యుద్దంలో) గెలుపు సాధించటానికి; ఎట్టులు= ఏ విధంగా; అగున్‌?= సాధ్యమవుతుంది? 
(సాధ్యంకాదని భావం). 


తాత్పర్యం: మనమందరం ఇదివరకు యుద్ధంలో అర్జునుడికి ఓడిపోవటం నీకు తెలుసు. ఇప్పుడు అర్జ్హునుడొక్కడు 


కాడు, అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు, అంతేగాక బంధువులైన ఇతర రాజులు తోడుగా ఉండగా 
అతడిని గెలవటం ఎట్లా సాధ్యం అవుతుంది? 


చ. అనవుడుం గర్గుం డిట్టు లను 'నాడిన యంతయు. జేయ. జాలు బం 
టున కెటు లన్న నేమగు.? గడుం బెలుచన్‌ మును మ్రైసికాదె వృ 
ప్పి నిగుడజశీయు నంబుదము సెల్లదు నీ పలు కింతవట్టు సై 
పన తగు నింక నేమనిన. బాజుండ! నాలుక గోయుదుం జుమీ! 103 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; కర్టుండు= కర్షుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటాడు; ఆడిన+అంతయున్‌= 
చెప్పినదంతా కూడా; చేయన్‌+*చాలు= చేయటానికి సమర్ధుడైన; బంటునకున్‌= వీరునకు; ఎటులు+అన్నన్‌= ఎట్టా అన్నాకూడా; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 583 


ఏమి+అగున్‌= ఏమవుతుంది? (ఏమీ కాదని భావం) (ఎట్లాగూ చేస్తాడు కాబట్టి చేతకు ముందుకాని, చేసిన తరువాత కాని 
చెప్పటం ఒకటే - కావున నేను ముందుగా చెప్పటం తప్పుకాదు ఎట్టా+అంటే?); కడున్‌= మిక్కిలి; పెలుచన్‌= బిగ్గరగా; మును= 
మొదట; (మోసికాదె!= గర్జన చేసిన తరువాతనే కదా! అంబుదము= వర్షకాల మేఘం; వృష్టి(న్‌= వానను (ఇక్కడ దృష్టి అనే 
ఉస్మానియా ్రతిపాఠం కంటే “వృష్టి అనే ఈ బాలసరస్వతీ బుక్‌ డిపో మద్రాసు ప్రతి ప్రకృతానుకూలంగా ఉన్నది. కాబట్టి 
ఆ పాఠాన్నే (గ్రహించటం జరిగింది. శ్టో;'శూరాగర్జంతి సతతం ('ప్రావృషీవ బలాహకాః అని మూల సంస్కృతం (158/25); 
నిగుడన్‌+*చేయున్‌= వ్యాపింపచేస్తుంది (కావున); నీ పలుకు= నీ మాట (నీవు నన్ను ఆక్షేపించిన తీరు అని భావం); చెల్లదు= 
తగింది కాదు; ఇంతవట్టు= ఈ మాత్రం; సైథయనన్‌= సహించటమే (ఇప్పటివరకు నీ వాడిన మాటలు సహించటం అని భావం); 
తగున్‌= తగుతుంది; ఇంకన్‌= మళ్ళీ; ఏమి+అనినన్‌= ఏమైనా మాట్టాడితే; పాటుండ!= ఓ బ్రాహ్మణుడా! (ఇంతవరకు బ్రాహ్మణు 
డనే గౌరవంతో క్షమించానని భావం); నాలుకన్‌= నాలుక (జిహ్వను); కోయుదున్‌+చుమీ!= కోస్తాను సుమా! (ఇకముందు 
ఇటువంటి మాటలు రాకుండా జాగ్రత్త! అనే కర్టుడి హెచ్చరిక ధ్వనిస్తూ ఉన్నది). 


తాత్పర్యం: అని అనగానే కర్టుడు 'చెప్పినదంతా చేసే సామర్థ్యమున్న వీరుడికి ఎట్టా చెప్పినా చెల్లుతుంది. వర్షాకాలం 
లోని మేఘం మొదట గర్జించేకదా తరువాత వర్షిస్తుంది. నీవన్నమాట చెల్లదు. ఓ బ్రాహ్మణుడా! నీవేదో అన్నావు 
పోనీ, ఇంతవరకు బ్రాహ్మణుడవనే గౌరవంతో సహించాను. ఇంక మరేదైనా మాట్లాడావంటే నీ నాలుకను కోసేస్తాను 
జాగ్రత్త! 

నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'ఆడిన యంతయు. జేయం జాలు బంటున కెటు లన్న నేనుగున్‌' అనే 'సామాన్య' వీరవృత్తాంతాన్ని 
మేఘరూప “విశేష వృత్తాంతంతో సమర్థించటం జరిగింది. కావున అర్జాంతరన్యాసాలంకారం. విశేషంతో సామాన్యాన్ని సమర్థించే 
ఈ అర్జాంతరన్యాసాలంకారంలో “విశేషం” వైధర్మ్య్యంలో ఉన్నది. సామాన్య వీరవృత్తాంతంచేత ప్రస్తుత కర్షవృత్తాంతం ప్రతీయమాన 
మగుటచే కర్షుడు చేతకు ముందు తాను చేస్తా” నని చెప్పటంలో తప్పులేదనే విషయాన్ని మేఘవృత్తాంతంతో సమర్థించుకొనటం 
కొరకే సామాన్య వీరవృత్తాంతాన్ని ప్రస్తావించాడని తాత్పర్యం. 


వ. అని పలికి మజియును. 104 
ప్రతిపదార్థం: అని= ఇట్టా? పలికి= చెప్పి; మజియును= మరల. 
తాత్పర్యం: ఇట్టా తాను బీరాలు పలుకటం సమర్థించుకొని మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “నరు నద్దెసం గలవారిని । గురుబల ముబ్బు సెడం బొగడి కొ కొ గాంగన్‌ 
గురుని గురుతనయు మద్రే। శ్వరు నను నేమిటికి. గాని వారిం జేయన్‌.” 105 


ప్రతిపదార్దం: నరున్‌= అర్జునుడిని; ఆ+దెసన్‌+కలవారిని= ఆవైపున్నవారిని (పాండవపక్షంలోనివారిని);; కురుబలము+ఉబ్బు= 
కౌరవసైన్యంలోని ఉత్సాహం; చెడన్‌= నశించేటట్టు; పొగడి= పొగడి; కొణకొజ= కోపము; కాంగన్‌= పుట్టగా; గురునిన్‌= ద్రోణుడిని; 
గురుతనయున్‌= అశ్చత్భామను; మ(ద్రేశ్వరున్‌= శల్యుడిని; ననున్‌= (కర్టుడిని); కానివారిన్‌= అసమర్జులనుగా; చేయన్‌+ఏమిటికిన్‌= 
చేయటమెందుకు? 


తాత్సర్యం: అర్జునుడిని, అర్జునుడి పక్షంలో ఉన్నవారిని పొగడి, కారవసైన్యంయొక్క ఉత్సాహాన్ని చెరిచి, కోపం 
కలిగేటట్టుగా, ఆచార్యుడిని, ఆచార్యపుత్రుడు అశ్వత్భ్హామను, శల్యుడిని, నన్ను అసమర్జులను చేస్తున్నావు. ఎందుకు? 


584 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. అని మామ బలుకు పలుకులు । విని యశ్వత్చామ క్రోధవివశుం డయి గ్ర 
క్కున వాలు వెటికికొని క । ర్డుని దెసకుం గవియ భూవరుం దెడ సొచ్చెన్‌. 106 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; మామన్‌= మామ అయిన కృపాచార్యుడి నుద్దేశించి; పలుకు పలుకులు= పలికే మాటలు; 
విని= విన్నవాడై; అశ్వత్సామ= కృపుడి సోదరి కుమారుడు; క్రోధ వివశుండు+అయి= కోపంతో తనను తాను ని[గ్రహించుకొనలేని 
వాడయి; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; వాలు= ఖడ్లాన్ని; పెటికికొని= దూసికొని; కర్షుని దెసకున్‌= కర్టుడి వైపునకు; కవియన్‌= ఉరుకగా; 
భూవరుండు= దుర్యోధనుడు; ఎడ+చొచ్చెన్‌= అడ్డగించాడు. 

తాత్పర్యం: ఇట్లా తన మామయైన కృపాచార్యులతో కర్టుడు మాట్లాడటం విని, అశ్వత్ధామ కోపం పట్టలేక వెంటనే 
కత్తి దూసి కర్టుడిపైకి ఉరుకుతూ ఉంటే, దుర్యోధనుడు అతడిని అడ్డగించాడు. 


ఆ. నృపతితోడం గూది కృపుండును నెడ సొచ్చె। వార లతనిం బట్టి 'వలదు రోష 

ముడుగ వలయు" ననిన నుగ్రత నాతండు । పెనంగం గర్జు డిట్టు లనియెం గనలి. 107 
ప్రతిపదార్థం: నృపతి తోడన్‌+5కూడి= దుర్యోధనుడితో కూడుకొని; కృపుండునున్‌= కృపాచార్యుడు కూడా; ఎడ+చొచ్చెన్‌= 
అడ్డువచ్చాడు; వారలు= ఆ దుర్యోధన కృపులు; ఆతనిన్‌= ఆ అశ్వత్భామను; పట్టి= (పోకుండా) పట్టుకొని; రోషము= కోపం; 
ఉడుగవలయున్‌= మానాలి; అనినన్‌= అని అంటూ ఉంటే; ఆతండు= ఆ అశ్వత్చామ; ఉగ్రతన్‌= (క్రోధంతో; పెనంగన్‌= (తప్పుకొని 
పోవటానికి) పెనగులాడుతూ ఉండగా; కర్షుండు; కనలి= మండిపడి; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడితోపాటు కృపాచార్యుడు కూడా వచ్చి అడ్డుపడి కోపం పనికిరాదని కోపాన్ని విడువుమని 
చెప్పినా అశ్వత్థామ వినకుండా, కోపోద్రిక్తుడై పెనగులాడుతుంటే, కర్షుడు కోపంతో ఇట్టా అన్నాడు. 


క. _ 'విడు విడు మాతం డిమ్మెయి | నడిచిపడంగ నేల పట్టె దవనీశ్వర! నీ 
వుడిపెడు తెజింగున నా బిరు । దుడుగునె నా చేయిదాంకి యుడిగిన భంగిన్‌? 108 


ప్రతిపదార్థం: అవనీశ్చర!= ఓ రాజా! (దుర్యోధనా); విడు విడుము= (ఆ అశ్వత్థామను) విడిచివేయండి; ఆతండు= ఆ అశ్చత్సామ; 
-ఈ+మెయిన్‌= ఈ విధంగా; అడిచి పడంగన్‌= మిడిసిపడుతూ ఉంటే; ఏల పట్టెదు?= ఎందుకు పట్టుతావు?; ఆ బిరుదు= 
ఆ శూరుడు; నా చేయి= నా చేతిదెబ్బ; తాంకి= తగిలి; ఉడిగిన భంగిన్‌= నశించే విధంగా; నీవు= దుర్యోధనుడు; ఉడిపెడి 
తెజంగునన్‌= మానే పద్ధతితో; ఉడుగునె?= నశిస్తాడా? (నశించడని భావం). 


తాత్సర్యం: “డ్డ దుర్యోధనా! ఆ అశ్వత్భామ అంతగా మిడిసిపడుతూ ఉంటే ఆపటమెందుకు? వదలుము! వదలుము! 
నా చేతిదెబ్బ తగిలి ఆగినట్టుగ నీవు ఆపే పద్ధతిలో -ఈ వీరుడు ఆగుతాడా? 


క అనుడు. గృపాచార్యుం డి । జ్ఞన పతికిం గా6గ నేను సైరించిన నే 
మని పలికితేని నీకుం । జనియెం; బొ మ్మింక వలదు సంభ్రమ మనియెన్‌. 109 


ప్రతిపదార్థం: అనుడున్‌= ఇట్టా పలుకగానే; కృపాచార్యుండు= అశ్చత్స్హామ మేనమామ; ఈ+జనపతికిన్‌+కాంగన్‌= ఈ రాజుకు 
కాబట్టి (ఈ దుర్యోధనుడి ప్రయోజనార్థమై); ఏను= నేను; సైరించినన్‌= సహిస్తూ ఉంటే; ఏమి+అని= ఏ మాట (ఏదో అని భావం. 
ఏ మాట మాట్లాడినా దాని మంచి చెడులలో వివక్ష లేదనే అర్జాన్ని “అని” ఏమి అనే పదంతో చేరి సూచిస్తూ ఉండటం లోకవ్యవహారం); 
పలికితి(వి)+ఏనిన్‌= మాట్లాడినా కూడా; నీకున్‌= (కర్ణుడికి); చనియెన్‌= చెల్లింది; పొమ్ము= నిశ్చయం; ఇంక= ఇక; సంభ్రమము= 
సంక్షోభం; వలదు= వద్దు; అనియెన్‌= అని పలికాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 585 


తాత్పర్యం: అనిన వెంటనే కర్టుడితో కృపాచార్యుడు “ఈ రాజును చూచి నిన్ను క్షమించాను కాబట్టి నీ వేమి 
మాట్లాడినా చెల్లింది. ఇంక అలజడి వద్దు, పొమ్ము! అని అన్నాడు. 


వ. _ అప్పు డక్కురుపతి గురుపుత్రు నుద్దేశించి. 110 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; ఆ+కురుపతి= ఆ కురురాజు దుర్యోధనుడు; గురుపుత్రున్‌= ఆచార్యపుత్రుడైన 
అశ్వత్థామను; ఉద్దేశించి= గురించి. 
యఖ య 


తాత్పర్యం: ఆ సందర్భంలో ఆచార్య కుమారుడయిన అశ్వత్హామతో దుర్యోధనుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. _ '“గురుండును నీవును మద్రే। శ్వరుండును గర్జుండు గృపుండు సౌబలుండు ననున్‌ 
ధర యేలింప6గ నున్నా । రరు; మీకుం దగునె సంగరములో. గల6గన్‌. 111 


ప్రతిపదార్థం: గురుండును= ఆచార్యుడు (ద్రోణుడు); నీవును= (అశ్వత్హామ); మద్రేశ్చరుండును= మద్రదేశాధిపతి(శల్యుడు); 
కర్షుండున్‌= కర్షుడు; కృపుండు= కృపాచార్యుడు; సౌబలుండు= శకుని; (మీరందరు) ననున్‌= నన్ను; ధర= భూమి; ఏలింపంగన్‌+ 
ఉన్నారరు= పాలింపజేయటానికున్నారు; సంగరములోన్‌= యుద్ధంలో; కలంగన్‌= కలవరపడటానికి; మీకున్‌= మీకందరికీ; తగునె? 
= తగుతుందా? 


తాత్పర్యం: 'ఓ అశ్వత్థామా! ఆచార్యుడు మీ తండ్రి, ఆచార్యపుత్రుడవు నీవు, శల్యుడు, కర్టుడు, కృపాచార్యుడు, 
మా మామ శకుని, మీరందరూ నాతో ఈ భూమండలాన్ని పరిపాలింపజేయటానికే ఉన్నారు. మీరు కలహించుకొని 
యుద్ధంలో సంక్షోభం సృష్టించటం మీకు తగుతుందా? 


క. క్షమియింపు' మనుడు నత. డురు । శమ మొందిన. గర్జుండుం బ్రశాంతుం డైవి 
క్రనుకేలి సలుపఈ బ్రతిసై । న్యము దెస మొగమయ్యెం బటుగుణధ్వని సెల6గన్‌. 112 


ప్రతిపదార్థం: క్షమియింపుము= క్షమించుము; అనుడున్‌= అనగానే; అతండు= ఆ అశ్చత్సామ; ఉరుశమము= శాంతిని; ఒందినన్‌= 
పొందగా (శాంతించగానే అని భావం); కర్షుండున్‌= కర్టుడు కూడా; ప్రశాంతుండు+ఐ= శాంతించినవాడై; వి[క్రమకేలి+చలుపన్‌= 
పరా(క్రమ క్రీడ చేయటానికి (అవలీలగా పరాక్రమించటానికి అని భావం); పటుగుణధ్వని= బిగువైన అల్లెత్రాటి టంకారధ్వని; 
చెలంగన్‌= చెలరేగుతూ ఉండగా; ప్రతిసైన్యముదెస మొగము+అయ్యెన్‌= శత్రుసైన్యాభిముఖుడయ్యాడు. 

తాత్పర్యం: కర్టుడిని క్షమించండి" అని అనగానే దుర్యోధనుడి మాట ప్రకారం అశ్వత్థామ శాంతించాడు. కర్టుడు 
కూడా శాంతించి, ఇక ధనుష్టంకారం చేస్తూ యుద్దం చేయటానికి శత్రు సైన్యాభిముఖుడయ్యాడు. 


విశేషం: ఉస్మానియా ప్రతి ఆదరించిన '“ఉరుశమి అనే పాఠమే అనుగుణంగా ఉండటంచేత అదే (గ్రహించబడింది. 


వ. _ ఇట్లు గడంగినం బ్రత్యర్ది పార్టివు లయ్యోధవరు నాలోకించి 'పాండవులకు. బాటిల్లిన యనర్ధంబుల కెల్లను 
మూలంబు వీండ కాండె!, వీనిం బొదువుండు, పోనీకుండు, పడవైవుం' డనుచు దలపడిన నా సూతసూనుండు 
నిజనామాంకితంబులగు నారాచంబుల నన్నరపతులంగరుల నరులందురంగంబుల నరదంబుల రూపుమాపి 
యేపున6 దదీయాంగంబులు రుధిరంబున మునుంగునట్లు సేసినం జూచి సవ్యసాచి సాయకజాలంబులు 


586 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిగిడించుచుం గవిసిన నతండు మూండు మార్గణంబులు దన తనువునం జొనుపుటయుం గినిసి యక్స్కిరీటి 
ముప్పది శరంబుల నొప్పించి భుజ శిఖరంబున బలు నారసంబులు నా6టించినం జేతి విల్లు వదియెం; బడుటకు. 
దలంకక యక్కర్ణుం డాక్షణంబ విల్లు పుచ్చుకొని వివ్వచ్చుండు వెడంగుపడునట్టి వేగంబున వివిధ విశిఖంబులు 
నిగిడించిన. 113 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కడంగినన్‌= తలపడుతూ ఉండగా; ప్రత్యర్థి పార్ధివులు= శత్రురాజులు; ఆ+యోధవరులన్‌= 
ఆ వీరశ్రేష్టులను; ఆలోకించి= చూచి; పాండవులకున్‌= మన ధర్మరాజాది పాండవులకు; పాటిల్లిన= కలిగినటువంటి; అనర్థంబుల 
కున్‌+ఎల్లను= అనర్జాలన్నింటికి; మూలంబు= కారణం; వీండు+అ= వీడే (ఈ కర్షుడే); కాడు+ఎ?= కాడా?; వీనిన్‌= ఈ కర్షుడిని; 
పొదువుండు= (క్రమ్మండి; పోనీకుండు= తప్పించుకొనిపోకుండా చూడండి; పడవైవుండు= (కొట్టి క్రింద) పడవేయండి; అనుచున్‌= 
అంటూ; తలపడినన్‌= యుద్దానికి సిద్దపడగా; ఆ సూత సూనుండు= ఆ సూతపు(త్రుడు కర్షుడు; నిజనామ+అంకితంబులు+అగు= 
తన పేరు ముద్రించబడి ఉన్నటువంటి; నారాచంబులన్‌= బాణాలతో; ఆ+నరపతులన్‌= ఆ శత్రురాజులను; కరులన్‌= ఏనుగు 
లను; నరులన్‌= సైనికులను; తురంగంబులన్‌= గుర్రాలను; అరదంబులన్‌= రథాలను; రూపుమాపి= నశింపజేసి; ఏపునన్‌= 
అధికంగా; తదీయ+అంగంబులు= ఆ చతురంగబలాల శరీరాలు; రుధిరంబునన్‌= రక్తంలో; మునుంగునట్టు= మునిగిపోయేటట్టు; 
చేసినన్‌= చేయగా; చూచి= గమనించి; సవ్యసాచి= అర్జునుడు; సాయకజాలంబులు= బాణాలసమూహాలు; నిగిడించుచున్‌= 
ప్రయోగిస్తూ; కవిసినన్‌= ఎదుర్కొనగా; అతండు= ఆ కర్షుడు; మూండు మార్గణంబులు= మూడు బాణాలను; తన తనువునన్‌= 
తన శరీరంలో; చానుపుటయున్‌= [క్రుచ్చుకొనేటట్టు వేయగా; కినిసి= కోపించి; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; ముప్పది శరంబులన్‌= 
ముప్పై బాణాలతో; నొప్పించి= నొప్పి కలిగేటట్టు కొట్టి; భుజ శిఖరంబునన్‌= భుజ శిరస్సుపై; బలు నారసంబులు= దృఢములైన 
బాణాలు; నాటించినన్‌= (క్రుచ్చుకొనేటట్ట్లు చేయగా; చేతివిల్లు= చేతిలో ఉన్న ధనుస్సు; పడియెన్‌= క్రిందపడ్డది; పడుటకున్‌= 
పడినందుకు; తలంకక= బాధపడక; ఆ+కర్ణుండు; ఆ క్షణంబు+అ= వెంటనే; విల్టు= ధనుస్సును; పుచ్చుకొని= తీసికొని;వివచ్చుండు= 
బీభత్సుడు - అర్జునుడు (కూడా); వెడంగు పడునట్టి= ఆశ్చర్యపడేటటువంటి; వేగంబునన్‌= వేగంతో; వివిధ విశిఖంబులు = 


పలురకాలైన బాణాలు; నిగిడించినన్‌= వ్యాపింపజేస్తూ ఉండగా. 


తాత్సర్యం: ఇట్టా కర్ణుడు యుద్ద్ధోన్ముఖుడై వస్తూ ఉండగా శత్రురాజులు అతడిని చూచి (అనగా పాండవపక్షీయులైన 
వారు). 'మన పాండవులకు ఇన్ని అనర్జాలు కలిగాయంటే అన్నింటికీ వీడే కారణం. ఇంకా చూస్తారేమి? వీనిని 
ఆ(క్రమించండి. పారిపోనీకండి, పడగొట్టండి' అని పలుకుతూ కర్టుడితో యుద్దానికి తలపడ్డారు. కర్టుడు ఆ 
శత్రరాజులను, చతురంగబలాలను తనపేరు చెక్కబడిన బాణాలతో గాయపరిచి నెత్తుటితో వారి శరీరాలు 
మునిగేటట్టు చేశాడు. అది చూచిన సవ్యసాచి అనేక బాణాలు ప్రయోగిస్తూ కర్టుడిని ఎదుర్కొన్నాడు. కర్టుడు 
అర్జునుడిని మూడుబాణాలతో కొట్టగా అర్జునుడు కర్షుడిని ముప్పైబాణాలతో నొప్పించటమే గాక అతడి భుజం 
కొసన బలువైన బాణాలు నాటాడు. దానితో ఆ కర్టుడి చేతివిల్టు క్రిందికి జారిపడింది. అందుకు కర్షుడు కలత 
చెందక వెంటనే వేరొకవిల్దు పుచ్చుకొని అర్జునుడికి ఆశ్చర్యం కలిగేవిధంగా వివిధ బాణాలను ప్రయోగించగా 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: బీభత్సుడు అనే పదానికి తెలుగులో వివృచ్చుడు అనే పదం (వికృతి) - యుద్ధరంగాన్ని శత్రుసైన్య రక్తమాంసాదులచేత 
బీభత్సంగా చేసేవాడు కాబట్టి అర్జునుడికి ఆ పేరు. అట్టి అర్జునుడే కర్టుడి బాణవేగం చూచి ఆశ్చర్యపడ్డాడంటే ఇక కర్షుడి ఇప్పటి 

న్‌ లు జ నం. యి న. 
యుద్దం తీరు అనన్యాదృశం అనే భావం వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి 'వివృచ్చుడు”' అనే పదం ఇక్కడ సార్ధకం. ఇది పదద్యోత 
వస్తుధ్వని. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 587 


మ. _కడక న్నెజ్టినిచెల్వు. దాల్ప నత డుగ్రస్పూర్తి విల్‌ ద్రుంచి యె 

క్కుడు వేగంబున సూతుమస్తకముతో. గూడం దురంగాంగముల్‌ 

గడికండంబులు సేసి యా రథికుమై. గాండంగ. బెక్కన్ము లే 

యుడు నొవ్వారినం బాటి యెక్కెం గృపుతే రుర్వీశ! నిర్లజ్ఞుం డై. 114 
ప్రతిపదార్హం: ఉర్వీశ= ఓ ధృతరాష్ట్ర మహారాజా! కడకన్ను= కనుకొలుకు; ఎజ్బని చెల్వున్‌= ఎరుపువన్నై అందాన్ని; తాల్పన్‌= 
పొందగా; అతండు= ఆ అర్జునుడు; ఉగ్రస్సూర్తిన్‌= భయంకరమైన స్ఫురణతో, అనగా చూచేవారికి భయం గొలిపే ఆకారంతో; 
విల్‌= విల్లును; త్రుంచి= తెగగొట్టి; ఎక్కుడు వేగంబునన్‌= మిక్కిలి వేగంతో; సూతుమస్తకముతోన్‌+కూడన్‌= సారథి 
శిరస్సుతోపాటు; తురంగ+అంగముల్‌= అశ్యాల శరీరాలను; కడికండంబులు+చేసి= ముక్కలు ముక్కలుగా చేసి; ఆ రథికుమైన్‌= 
ఆ రథికుడి అనగా కర్షుడి శరీరాన; కాండంగన్‌= నాటుకొనే విధంగా; పెక్కు+అమ్ములు= వివిధ బాణాలను; ఏయుడున్‌= వేయగానే; 
నొవ్వు+ఆరినన్‌= నొప్పి నిండగా - నొప్పి మిక్కిలి కలుగగా అని భావం; పాటీ= పారిపోయి; (కర్షుడు) నిర్లజ్జుడు+ఐ= సిగ్గులేని 
వాడై కృపుతేరు= కృపాచార్యుడి రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి కనుకొలకు అతి క్రోధంతో ఎ(ర్రబారగా, భయంకరమైన తేజస్సుతో 
మిక్కిలి వేగంగా కర్షుడి ధనుస్సును (త్రుంచివేశాడు. సారథి శిరస్సుతోపాటు గుర్రాల శరీరాలను తుత్తునియలుగా 
చేసి, ఆ కర్షుడి శరీరాన్ని బాణాలతో నింపివేశాడు. కర్షుడు ఆ బాణఘాతాల నొప్పికి ఆగలేక పారిపోయి, సిగ్గు 
విడిచి కృపుడి రథంపైకి ఎక్కినాడు. (తాను కృపాచార్యులను ఇంతకుముందు అనరాని మాటలన్నాడు. ఆలాంటి 
కృపాచార్యుడి రథంపైకి ఎక్కుతున్నాననే సిగ్గుకూడా కర్టుడికి అప్పుడు లేకుండా పోయింది.) 


వ. ఇవ్విధంబున రాధేయుం డోడి పాథిన నీడంబోవు మన సైనికులం గనుంగొని కురువిభుండు. 115 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; రాధేయుండు= కర్షుడు; ఓడి= పరాజయాన్ని పొంది; పాజినన్‌= పారిపోగా; 
ఈడంబోవు= వెనుదిరిగిపోతున్న; మన సైనికులన్‌= మన సైనికులను; కనుంగొని= చూచి; కురువిభుండు= దుర్యోధనుడు. 


తాత్పర్యం: ఇట్టా కర్షుడు పరాభూతుడై పారిపోగానే మన సైనికులు కూడా వెనుదిరిగిపోవటాన్ని గమనించి 
దుర్యోధనుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  'నిలువుండు; వెజపేటికి నే.।; గలుగంగ? గాండీవి. దక్కు. గల పాండవులన్‌ 

గెలిచెద నిదె చూడుండు నా। యలవు€ జలము ననుచు నడచె నన్నరుమీ(దన్‌. 116 
ప్రతిపదార్థం: నిలువుండు= (పారిపోక) నిలవండి; నేన్‌= నేను; కలుగ౦గన్‌= ఉండగా; వెజిపు= భయం; ఏటికిన్‌?= ఎందుకు?; 
గాండీవిన్‌= గాండీవ ధనుర్దారి అయిన అర్జునుడిని; తక్కున్‌+కల= మిగిలిన; పాండవులన్‌= పాండవులను; గెలిచెదన్‌= గెలుస్తాను; 
ఇదె= ఇదిగో; నా+అలవున్‌= నా సామర్ధ్యాన్ని; చలమున్‌= పట్టుదలను; చూడుండు= చూడండి; అనుచున్‌= అని అంటూ; 
ఆ+నరుమీందన్‌= ఆ అర్జునుడిపైకి; నడచెన్‌= (యుద్దానికి) వెళ్ళాడు. 
తాత్పర్యం: 'ఓ సైనికులారా! పారిపోకండి. నిలువండి. నేనున్నాను కదా! భయమెందుకు? ఆ అర్జునుడినీ, తక్కిన 
పాండవులనూ గెలుస్తాను. ఇదిగో! నా శక్తి నా పట్టుదల చూతురుగాని” అని పలుకుతూ ఆ అర్జునుడిపైకి యుద్దానికి 
వెళ్ళాడు. 


వ. _ అప్పుడు కృపాచార్యుం డాచార్యనందనున కి ట్లనియె. 117 


588 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: అప్తుడు= ఆ సమయంలో; కృపాచార్యుండు= కృపాచార్యుడు; ఆచార్యనందనునకున్‌= అశ్వత్థామతో; ఇట్లు= 
9 యఖ ల 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు యుద్దానికి వెళ్ళటం గమనించిన కృపాచార్యుడు అశ్వత్థామను చూచి ఇట్టా అన్నాడు: 


చ. 'శలభము వహ్నిమీ6ద6 జను చందము గాదె! నృపాలు€ డర్దునుం 

దలపడం బోక; యాతని శితప్రదరంబుల బారి కగ్గ మై 

యెలసిన6 గావంగా వశమె? యీతని నీవును నేను నుండి మొ 

క్కలమునం బోవనీ( దగదు గ్రమ్మన నెయ్ధుము నిలు మవ్విభున్‌. 118 
ప్రతిపదార్థం: నృపాలుండు= దుర్యోధనుడు; అర్జ్హునున్‌= అర్జునుడిని; తలపడన్‌+పోక= ఎదుర్కొనటానికి వెళ్ళటం; శలభము= 
మిడుత; వహ్నిమీందన్‌= అగ్ని పైకి; చనుచందము= వెళ్ళేవిధం; కాదె?= కాదా? (అవుతుందని భావం) శలభం (మిడుత;) దీపపు 
శిఖను చూచి పండుగా భ్రమించి దానిని పట్టుకొనటానికి వెళ్ళి ఆ అగ్నిలో పడి చస్తుంది. కాబట్టి దుర్యోధనుడు అర్జునుడిని 
జయిస్తానని వెళ్ళటం శలభం మంటపైకి వెళ్ళటం వంటిదే అవుతుందని భావం; ఆతని శితప్రదరంబుల బారిన్‌= ఆ యర్జునుడి 
తీక్షణములైన బాణాల గురికి; అగ్గము+ఐ= అధీనమై; ఎలసినన్‌= (అర్జునుడికి) వశమైన ఎడల; ఈతనిన్‌= ఈ దుర్యోధనుడిని; 
నీవును= (అశ్చత్భామ); నేనున్‌= (కృపాచార్యుడు); ఉండి= ఉండి కూడా; (ఆ దుర్యోధనుడికి రక్షణగా నిలిచి కూడా అని భావం); 
కావంగాన్‌= కాపాడటానికి; వశమె?= వశమవుతుందా? కాదని భావం. (కాబట్టి నీవును, నేనును ఉండి కూడా; ఈతని; మొక్కల 
మునన్‌= పౌరుషానికి; పోవన్‌+-ఈన్‌+తగదు= పోనీయటం యుక్తంకాదు; |[క్రమ్మనన్‌= శీఘ్రంగా; ఎయ్టుము= వెంబడిం చుము; 
ఆ+విభున్‌= ఆ దుర్యోధనుడిని; నిల్పుము= ఆపుము. 


తాత్పర్యం: దుర్యోధనుడు అర్జునుడితో తలపడటానికి వెళ్ళటమంటే మిడుత నిప్పుమీదికి వెళ్ళటంవంటిదే కదా! 


నీవు, నేను ఉన్నా దుర్యోధనుడు అర్జునుడి వాడిబాణాల బారినపడి చిక్కుకొంటే, ఇతడిని కాపాడటం సాధ్యమా? 
ఇతడిని పౌరుషంతో వెళ్ళనీయటం తగదు. వెంటనే అతడిని వెంబడించి ఆపుము. 


విశేషం: ఈతని “నీవును నేను నుండి" అనే వాక్యం దేహలీదత్త దీపన్యాయంగా వెనకవాక్యంలో ముందువాక్యంలో కూడా 
అన్వయిస్తుంది. కాబట్టి నీవు నేను ఉండి కూడా ఈతడిని కావగా వశమె? అని, నీవూ నేనూ ఉండగా ఈతడిని స్వయంగా 
యుద్దానికి వెళ్ళనివుటం యుక్తం కాదు అని అభిప్రాయం ఏర్పడుతుంది. 
క. అనుటయు గురునందను. డ । మ్మనుజాధిపు నెయిది 'యేను మాన్దెద జీ 

భత్సుని కడంక; యేమి మూండిన6 | జనియెదు తల కడచి సాహసక్రియ? ననుడున్‌. 119 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; గురునందనుండు= అశ్వత్థామ; ఆ+మనుజాధిపున్‌= ఆ రాజును (దుర్యోధనుడి); ఎయిది= 
వెంబడించి; (దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు); ఏను= నేను; బీభత్సుని కడంక= అర్జునుడి విజ్బంభణాన్ని; మాన్చెదన్‌= అరికడతాను; 
ఏమి= ఏ అనర్థం; మూండినన్‌= వాటిల్లగా; తలకడచి= అతిక్రమించి; సాహసక్రియన్‌= సాహసకార్యానికి; చనియెదు?= వెళ్ళుతావు?; 
అనుడున్‌= అనగానే. 


తాత్పర్యం: ఈ విధంగా కృపాచార్యుడు పలుకగానే అశ్చత్భామ దుర్యోధనుడిని అడ్డగించి ఇట్టా అన్నాడు: “నేను 
ఆ అర్జునుడి విజ్బృంభణాన్ని అణచివేస్తాను. ఏ కీడు కలిగిందని నీవు అతిక్రమించి సాహసంతో వెళ్ళుతున్నావు 


అని అనగా. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 589 


ఆ.  *“గురుండు పాండవులకు. గూర్చు; నీవును దానిని । నెజింగి బవరమున నుపేక్ష సేయు; 

దిది మదీయ భాగ్యహీనత గాక నీ । వేచితేని నెవ్వ రెదురు సెపుమ! 120 
ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు (ద్రోణుడు); పాండవులకున్‌= ధర్మరాజాదులకు; కూర్చున్‌= ప్రియాన్ని చేస్తాడు; నీవును= 
నీవుకూడా; దానిన్‌= ఆ విషయాన్ని; ఎజింగ= తెలిసికొని; బవరమునన్‌= యుద్దంలో; ఉపేక్ష= అశ్రద్ద; చేయుదు(వు)= చేస్తావు; 
ఇది= నీవట్లా చేయటం; మదీయ భాగ్యహీనత= నా దురదృష్టం; కాక= అలాకాకుండా (ఉపేక్ష చేయక అని భావం); నీవు+ 
ఏచితి(వి+ఏనిన్‌= నీవు విజ్బంభిస్తే; ఎవ్వరు+ఎదురు?= ఎవ్వరు ఎదురుగా నిలుస్తారు? (నిన్ను ఎదిరించి పోరాడే వీరు లెవ్వరూ 
లేరని భావం); చెపుమ!= చెప్పుమా! 
తాత్పర్యం: ద్రోణాచార్యులకు పాండవులంటే ఇష్టం. అది తెలిసి నీవు కూడ యుద్దంలో అశ్రద్ధ చూపుతావు. 
అట్లా నీవు ఉపేక్షించటం నా దురదృష్టం. ఒకవేళ నీవు ఉపేక్ష చేయక (శ్రద్ధగా శక్తినంతా ధారపోసి యుద్దంలో 
విజ్భంభిస్తే నీ కెదురుగా యుద్ధంచేసే వీరులెవరైనా ఉన్నారా? నీవే చెప్పుము. 
క. పలువురు బంధులు నాకై । పొలిసిరి; మీరింక6 బాండుపుత్రుల దెస రా 

వలవదు; పాంచాలాదుల । వలన నిలిచి గెలువు డేను వారల. దీర్లున్‌.* 121 
ప్రతిపదార్థం: పలువురు= అనేకులైన; బంధులు= బంధువులు; నాకై= నాకొరకు; పొలసిరి= మరణించారు; ఇంకన్‌= మరి; 
మీరు= నీవు, మీవారు; పాండుపుత్రుల దెస(న్‌= పాండవులవైపునకు; రావలవదు= రావద్దు; పాంచాల+ఆదులవలనన్‌= 
(ద్రుపదరాజు మొదలైనవారు ఉన్నదిక్కుగా; నిలిచి= ఉండి; గెలువుండు= గెలువండి; ఏను= నేను; వారలన్‌= ఆ పాండవులను; 
తీర్తున్‌= నళింపబేస్తాను. 
తాత్పర్యం: ఎంతోమంది బంధువులు నాకొరకు పోరాడి నశించారు. మీరికమీద పాండవులవైపునకు రావద్దు. 
(ద్రుపదరాజు మొదలగు వారితో యుద్ధంచేసి గెలువండి. నేను పాండవులతో యుద్ధం చేస్తాను. వారినిసంహరిస్తాను.' 


వ. అనిన విని యశ్వత్చామ భూమీశ్వరున కిట్లనియె: 122 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని; అశ్చత్ధామ= అశ్వత్థామ; భూమీశ్వరునకున్‌= రాజునకు (దుర్యోధనుడితో); ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడు అట్టా పలుకగా విని, అశ్చత్భాము అతనితో ఈ విధంగా అన్నాడు: 
క. _ గురునకు నాకును బాండవు |; లరయంగ. గూరిమికి( బాత్ర మగుదుర యైనన్‌ 

దురమునఈ. జుట్టజికంబను । గరు సిడికొను టేల కలుగు? గౌరవనాథా! 123 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ కురురాజా దుర్యోధనా!; గురునకున్‌= ద్రోణాచార్యులకు; నాకును= (అశ్వత్ధామకు); అరయంగన్‌= 
విచారిస్తే; పాండవులు= ధర్మరాజాదులు; కూరిమికిన్‌= (ప్రేమకు; పాత్రము+అగుదురు+అ= తగినవారే; ఐనన్‌= అయినాకూడా; 
దురమునన్‌= యుద్దంలో; చుట్టజికంబు+అను= బంధుత్వమనే; గరుసు= మర్యాద; ఇడికొనుట= ఇచ్చికొనటం; ఏల= ఎట్టు; 
కలుగున్‌?= కలుగుతుంది? 

తాత్పర్యం: ఓ దుర్యోధనా! (ద్రోణాచార్యుడికీ, నాకూ పాండవులు ఇష్టులే. అయినా యుద్ధంలో బంధుత్వాలు 
లెక్కకేల వస్తాయి? 


ఉ.  పెక్కురణంబులం గనియు. బెద్దయు నమ్మవు నన్ను మద్ద్గురుం 


590 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దక్కినవారు మేము విను దాంపము ప్రాణము లోపినట్లు పే 
రుక్కున6 బోర దైవగతి యున్నటు లుండెడు€ గాక; పాండవుల్‌ 
మిక్కిలివారు నీ తలంపు । మే గెలువన్‌ వశమే మహీశ్వరా! 124 


ప్రతిపదార్థం: ఓ మహీశ్వరా!= ఓ రాజా!; పెక్కురణంబులన్‌= అనేక యుద్దాలను; కనియున్‌= చూచికూడా; పెద్దయున్‌= పెద్దగా; 
నన్నున్‌ (అశ్చత్హామను); మద్న్గురున్‌= నా తండ్రి ద్రోణాచార్యులను; నమ్మవు= నమ్మటం లేదు; తక్కినవారున్‌= మిగిలినవారును; 
మేమున్‌= మేమును; ప్రాణములు= ప్రాణాలు; దాఠయము= దాచుకొనేవారం కాము; విను= వినుము; ఓపినట్టు= చేతనయినంతవరకు; 
పేరు+ఉక్కునన్‌= మిక్కిలి పౌరుషంతో; పోరన్‌= యుద్ధంచేయగా; దైవగతి= దైవం పోకడ; ఉన్నటులు= ఉండే తీరుగా; 
ఉండెడున్‌+కాక= ఉండనీ (దైవం తలచినట్లే జరిగేదేదో జరుగనీ, మా ప్రయత్నలోపం మాత్రం లేదని భావం); (ఎందుకనగా) 
పాండవుల్‌= పాండవులు; మిక్కిలివారు= అధికులు; నీ తలథధ్పు= నీ అభిప్రాయం; మే= ప్రకారం; గెలువన్‌ వశమే?= గెలుపు 
సాధ్యమవుతుందా? (సాధ్యం కాదని భావం) 


తాత్పర్యం: 'ఓ రాజా! ఎన్నో యుద్దాలలో నన్ను, మా తండ్రిని (ద్రోణాచార్యులను వి(క్రమిస్తూ ఉంటే చూచి కూడా 
నీవు అంతగా నమ్మటం లేదు. మేముకాని, ఇతరులుకాని ప్రాణాలు దాచుకొని యుద్దం చేసేవారం కాము. (శ్రద్దగా 
విను. మాకు సాధ్యమయినంతవరకు మహాపౌరుషంతో యుద్ధం చేస్తాం. ఆపై దైవం ఏం తలిస్తే అట్టా జరుగుతుంది. 
పాండవులు మిక్కిలి బలపరా[క్రమశాలులు. నీ అభిప్రాయం ప్రకారం వారిని మేము జయించటం సాధ్యమను 
కొంటున్నావా? 


వ. మా కిరువురకుం దోడు కృప కర్ణ కృతవర్మ మద్రపతులు గల రెట్లును బాండవ సైన్యంబు సమయింతు; 
మూజఖఅడు' మని వెండియు. 125 

ప్రతిపదార్థం: మాకున్‌+ఇరువురకున్‌= మా ఇద్దరికి; తోడు= సహాయంగా; కృప-కర్ష-కృతవర్మ-మ[ద్రపతులు= కృపాచార్యులు, 

కర్చుడు, కృతవర్మ, శల్యుడు, కలరు= ఉన్నారు; ఎట్టును= ఏ విధంగానైనా; పాండవ సైన్యంబు= పాండవుల సైన్యాన్ని; 

సమయింతుము= నశింపజేస్తాము; ఊజడుము= ఊరడిల్లండి; అని= ఇలా పలికి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్పర్యం: మా ఇద్దరికి తోడుగా కృపాచార్యులు, కర్షుడు, కృతవర్మ, మద్రదేశాధిపతి శల్యుడు ఉన్నారు. పాండవ 

సైన్యాన్ని ఎలాగయినా నశింపజేస్తాము. మీరు శాంతించండి' అని పలికి మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  *'మమ్మకాదు నీ వెవ్వరి నమ్మ; వెట్లు । నమ్మకున్నను నే మగు? నరవరేణ్య! 
ప్రతిబలంబుల లోనికి. బసుల నడుమ । సొచ్చు పులివోలెం జొచ్చెదం జూడు నన్ను 126 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ దుర్యోధనా!; నీవు; మమ్ము+అ కాదు= మా ముగ్గురినే కాదు; ఎట్టు= ఏ విధంగానైనా; ఎవ్వరిన్‌= 
ఎవ్వరిని కూడా; నమ్మవు= విశ్వసించవు; నమ్మక+ఉన్నను= నమ్మకపోయినప్పటికీ; ఏమి+అగున్‌?= ఏమవుతుంది? (నీవు 
విశ్వసించినా విశ్వసించకున్నా మా కర్తవ్యంలో ఏ మార్పు లేదని భావం); ప్రతిబలంబులలోనికిన్‌= శత్రుసైన్యాల లోపలికి; పసుల 
నడుమ+చొచ్చుపులి వలెన్‌= పశువుల మధ్యన చొచ్చే పెద్దపులి వలె; చొచ్చెదన్‌= ప్రవేశిస్తాను; నన్నున్‌ (అశ్వత్హామను); చూడు!= 
చూడుమా! (శత్రుసైన్యంలోనికి నేనెలా ప్రవేశించి విక్రమిస్తానో చూడుమని భావం). 


తాత్పర్యం: ఓ రాజా! నివు మమ్మేకాదు. ఎవ్వరినీ కూడా ఎట్లాగూ నమ్మవు. అయినా ని నమ్మికతో మా కేమి 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 591 


పని? ఇదిగో నే నిప్పుడు శత్రుసైన్యంలోనికి పశువులమంద నడుమ పులి ప్రవేశించినట్టు చొచ్చుకొనిపోయి 
వి(క్రమిస్తాను చూడుము. 


విశేషం: అలం: ఉపమ. 'పసుల నడుమ సొచ్చు పులివోలె' అనే చోట ఉపమాలంకారం - దీనితో క్షణంలో శత్రు సైన్యసంహారం 
చేయటం ధ్వనిస్తూ ఉన్నది. 


వ. _ నీచెప్పిన పాంచాలురం బఅిపెద6 దక్కిన బలంబులం గలంచెదం; గౌంతేయులు దార్మ్కొనినను మార్మొని 
నిలువరించెద' నని పలికి తలకడచి నడచె; నప్పుడు గడంగిన కవ్వడికి మించి పాంచాల కేకయ ప్రభృతిసేన 
లొక్కపెట్ట కవియుటయు, నా జెట్టి బిరుదు వివిధ విశిఖ పరంపరలు పరగించినన్‌ బడలు వడియును 
బలుదెసలం బాజియు నబ్ద్బలంబులు వికలంబు లైన6 బదుండ్రు రాజులు నిలు నిలు మనుచు6 బరవసంబు 
సేసిన, వారల జముని వశంబు సేసి యేచిన యయ్యాచార్యసుతుం జూచి రోషావిష్టుందై ధృష్టద్యుమ్నుండు 
దాంకి 'నీవు గొందథ నిర్దించితి నని దుర్ణయత్వం బెక్కించుకొనకు; మేను జుమ్ము వచ్చినవాండ'ననుటయు 
నతండు 'నిన్నకాదె వెదకద మద్దాణంబులకు. బ్రాణంబు లిత్తుగా' కనవుడు నప్పాంచాల వరుండతని 
నుపలక్షించి. 127 


ప్రతిపదార్థం: నీ చెప్పిన పాంచాలురన్‌= నీవు నిర్దేశించినట్టి పాంచాలవీరులను; పజపెదన్‌= పారిపోయేటట్టు చేస్తాను; తక్కిన 
బలంబులన్‌= మిగిలిన సైన్యాలను; కలంచెదన్‌= నొప్పిస్తాను; కౌంతేయులు= పాండవులు; తార్కొనినను= సమీపించినప్పటికీ; 
మార్కొని= ఎదిరించి; నిలువరించెదన్‌= కదలకుండా చేస్తాను; అని= ఈ విధంగా; పలికి= చెప్పి; తలకడచి= అతిక్రమించి; 
నడచెన్‌= వెళ్ళాడు (దుర్యోధనుడిని దాటవేసి వెళ్ళాడు యుద్దానికని భావం); అప్పుడు= ఆ సమయాన; కడంగిన కవ్వడికిన్‌= 
తలపడుతూ ఉన్న అర్జునుడిని; మించి= అతిక్రమించి (అర్జునుడి కంటే ముందుగా అని భావం); పాంచాల కేకయ ప్రభృతి 
సేనలు= పాంచాల కేకయ మొదలగు దేశాల సైన్యాలు; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; కవియుటయున్‌= ఎదుర్కొనగా; ఆ జెట్టి 
బిరుదు= ఆ (శ్రేస్టవీరుడు (అశ్చత్భామ); వివిధ విశిఖ పరంపరలు= పలువిధాలైన బాణాల వరుసలను; పరంగించినన్‌= వ్యాపింప 
జేయగా; బడలు పడియును= అలసట జెంది; పలుదెసలన్‌= నాలుగుదిక్కులా; పాజీయున్‌= పారిపోయి; ఆ+బలంబులు= 
ఆ సైన్యాలు; వికలంబులు+ఐనన్‌= చెల్లాచెదరు కాగా; పదుండ్రు రాజులు= పదుగురు (శత్రు) రాజులు; నిలుము+నిలుము+అనుచున్‌= 
ఆగు ఆగు అంటూ; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా, ఎదిరించగా అని భావం; వారలన్‌= ఆ శత్రురాజులను; జముని 
వశంబు+చేసి= యముడి (మృత్యు) వశం చేసి - అనగా సంహరించి; ఏచిన+ఆ+ఆచార్యసుతున్‌= విజృంభిస్తున్న ఆ ద్రోణాచార్యుడి 
కుమారుడిని (అశ్వత్థామను); చూచి; రోష+ఆవిష్టుండు+ఐ= (క్రోధావేశం గలవాడై; ధృష్టద్యుమ్నుండు= పాండవ సైన్యాధిపతి అయిన 
ధృష్టద్యుమ్నుడు; తాంకి= ఎదుర్కొని; నీవు= ఓ అశ్వ్చత్హామా! నీవు; కొందటిన్‌= ఏ కొందరినో; నిర్జించితిన్‌+అని= జయించానని; 
దుర్ణయత్వంబు= (శత్రువులకు) జయింప శక్యంకాని వాడననే భావాన్ని; ఎక్కించుకొనకుము= ఆరోపించుకొనకుము; ఏను+ 
చుమ్ము= నేను సుమీ!; వచ్చినవాండను= (నిన్ను ఎదుర్కొనటానికి) వచ్చిన వ్యక్తిని; అనుటయున్‌= అనగానే; అతండు= ఆ 
అశ్వత్థామ; నిన్నున్‌+అ= నిన్నే; వెదకెదన్‌= వెదుకుచున్నాను; కాదు+ఎ!= కాదా!; మత్‌+బాణంబులకున్‌= నా బాణాలకు; 
'ప్రాణంబు= (నీ) ప్రాణాన్ని; ఇత్తు+కాక= ఇత్తువుగానీ; అనవుడున్‌= అనగానే; ఆ+పాంచాల వరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అతనిన్‌= ఆ అశ్వత్ధామను; ఉపలక్షించి= చూచి. 


తాత్పర్యం: నీవు చెప్పినట్టు పాంచాలవీరులైన ధృష్టద్యుమ్నూదులను పారద్రోలుతాను. మిగిలిన సైన్యాలను 
కలచివేస్తాను. ఒకవేళ పాండవులే ఎదురైనా ఎదిరించి కదలకుండా చేస్తాను” అని దుర్యోధనుడితో అశ్వత్భామ పలికి, 


దుర్యోధనుడిని దాటవేసి యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో అర్జునుడు తలపడటానికి ఉపక్రమించగా, అతడిని 
దాటి, పాంచాల కేకయ సైన్యాలు మరి ఇతర సైన్యాలు ఒకేసారి అశ్వత్హామను చుట్టుముట్టాయి. ఆ మహావీరుడైన 


5092 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అశ్వత్థామ ఆ సైన్యంపై బాణవర్షం కురిపించాడు. దానితో కొంత సైన్యం అలసి సొమ్మసిల్లింది. మరికొంత సైన్యం 
పారిపోయింది. మిగిలిన సైన్యం చెదరిపోయింది. అది చూచి కొంతమంది శత్రురాజులు “నిలు నిలు మని అంటూ 
ధైర్యం చేసి అశ్వత్చామను ఎదుర్కొన్నారు. వెంటనే అశ్వత్ధ్హామ వారినందరినీ యముడివశం చేసి విజ్బంభించగా, 
అతడిని చూచి ధృష్టద్యుమ్నుడు. వెంటనే (క్రోధావేశంతో అశ్వత్థామతో తలపడి “అశ్వత్హామా! నీవు ఏ కొందరినో 
జయించి దుర్ణయుడినని అనుకోవద్దు. నీతో యుద్ధం చేయటానికి వచ్చింది నేను సుమా! అని అనగా, అందుకు 
అశ్వత్భామ “నిన్నే కదా నేను వెదకుతున్నది. ఇక దొరికావు. నా బాణాలకు నీ [ప్రాణాలను ఇత్తువులే!” అని 
ధృష్టద్యుమ్నుడితో అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ అశ్వత్ధ్హామను చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: 'ఏను జుమ్ము వచ్చిన వాండన్‌ ఈ ధృష్టద్యుమ్నుడి వాక్యంలోని “ఏను” అనే పదం మీ తండ్రి వధకై పుట్టిన ధృష్టద్యుమ్నుడను 
అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. ఇది అర్జాంతర సం[క్రమిత వాక్యథ్వని. దీనితో మీ తండ్రినే సంహరించే శక్తి గల నాకు నీవొక 
లెక్కా?” అనే అర్ధం ధ్వనించటంచేత ఇది వ్యంగ్యార్థంచేత భాసించే అర్థశక్తిమూల ధ్వని. 


క. _ 'మీ తండ్రికి నే మృత్యువ | నై తోంవినవాండ నగుట యట్లుండె; నినుం 

జూత మట సనక డగ్గజు | మా తలంకక; వలదు రిత్తమాటలు మనకున్‌. 128 
ప్రతిపదార్థం: మీ తండ్రికిన్‌= మీ తండ్రి ద్రోణాచార్యులకు; నేన్‌= నేను; మృత్యువను+ఐ= మృత్యుదేవతనై; తోంచినవాండను= 
ఆవిర్భవించినవాడను; అగుటన్‌= కావటం; అట్టు+ఉండెన్‌= అట్టా ఉండనీ; నినున్‌= నిన్ను; చూతము= చూస్తాం; అట+చనక= 
అటుగా వెళ్ళక; తలంకక= భయపడక అనగా ధైర్యంగా; డగ్గణుమా= దగ్గరికి రా; మనకున్‌= మన ఇద్దరికి; రిత్త్రమాటలు= వ్యర్థ 
'ప్రలాపాలు; వలదు= వద్దు. 
తాత్పర్యం: 'మీ తండ్రి ద్రోణాచార్యులకు నేను మృత్యువుగా అవతరించాను - అది అట్లా ఉండనీ; నీ పరాక్రమ 
మెంతటిదో చూస్తాము. తొలగిపోక ఇటురమ్ము! మనమధ్య వ్యర్థప్రలాపాలతో పనిలేదు. 


వ. అనియె నట్లయ్యిరువురును నొండొరులం బరుసంబులు పలుకుచుం బలు దెజంగుల మెజుంగుటమ్ముల 
నే ట్లొడి; రట్టియెడ. 129 

ప్రతిపదార్థం: అనియెన్‌= అని అన్నాడు (ధృష్టద్యుమ్నుడు అశ్వత్ధ్హామతో అన్నాడని భావం); ఇట్టు= ఈ విధంగా; ఆ+ఇరువురును= 
ఆ ఇద్దరు; ఒండొరులన్‌= పరస్పరంగా; పరుసంబులు= కఠినమైన మాటలు; పలుకుచున్‌= మాట్టాడుకొంటూ; పలు తెజంగుల= 
అనేక విధాలైన; మెటుంగు+అమ్ములన్‌= తళతళ మెరుస్తూ ఉన్న అనగా తీక్ష్‌ణములైన బాణాలతో; ఏట్టాడిరి= యుద్దం చేశారు; 
అట్టి+ఎడన్‌= అప్పుడు. 

తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అశ్వత్హామతో అన్నాడు: ఆ విధంగా వారిద్దరూ పరస్పరం పరుషాలు పలుకుతూ 
పలురకాలైన వాడిబాణాలతో యుద్దం చేశారు. ఆ సమయంలో. 


ము. _ధనువుం గేతువుం ద్రుంచి, సారథిని రథ్యవ్రాతముం గూల్చి, యే 
పునం బాంచాల తనూజు వెల్లొడుగు సొంపున్‌ వమ్ము గావించి, యా 
తని పార్యంబుల యోధవీరశతముం దన్మాన్యులన్‌ మువ్వురం 
దునిమెన్‌ ద్రోణసుతుండు రాజు వొగడన్‌ దోర్వర్గ దుర్వారు. దై. 130 


ప్రతిపదార్థం: 'ర్రోణసుతుండు= అశ్వత్థామ; ధనువున్‌= ధృష్టద్యుమ్నుడి విల్దును; కేతువున్‌= ధ్వజాన్ని; (త్రుంచి= తెగగొట్టి; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 593 


సారథిని= రథసారథిని; రథ్యవ్రాతమున్‌= రథానికున్న గుర్రాల సమూహాన్ని (నాలుగు గుర్రాలను); కూల్చి= కూలజేసి; ఏపునన్‌= 
విజ్బంభణంతో అనగా విజృంభిస్తూ; పాంచాల తనూజు= పాంచాలరాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడియొక్క; వెల్‌+గొడుగు= 
శ్వేతచ్చత్రంయొక్క; సొంపున్‌= అందాన్ని; వమ్ముకావించి= వ్యర్థం చేసి - అనగా శ్వేతచ్చత్రాన్ని భగ్నంచేసి; ఆతని పార్ట్యంబులన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడి ఇరుపార్వాలను అనగా పార రక్షకులను; యోధవీరశతమున్‌= నూరుగురు వీరయోధులను; తద్‌+మాన్యులన్‌= 
ఆ సేనలో శ్రేష్టులైన; మువ్వురన్‌= ముగ్గురు యోధులను; రాజు= దుర్యోధనుడు; పొగడన్‌= పొగడేటట్టు; దోర్ల్గర్వదుర్వారుండు+ఐ= 
బాహుబలగర్వంచేత (శత్రువులకు) నివారింపశక్యం కానివాడై; తునిమెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: అశ్వత్ధామ ధృష్టద్యుమ్నుడి విల్టును, ధ్వజాన్ని తెగగొట్టాడు. సారథిని, రథానికున్న అశ్యాలను కూల 
గొట్టాడు. ఇంకా విజృంభించి అతడి శ్వేతచ్చత్రాన్ని ఖండించాడు. అంతేగాక అతడి పార్ట్వరక్షకులుగా, అతడికై 
యుద్ధం చేస్తూ ఉన్న నూరుమంది యోధులనేగాక ఆ సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులను బాహుబల 
గర్వంతో నివారింప సాధ్యంకానివాడై దుర్యోధనుడు పొగడగా వి[క్రమించాడు. 


వ. ఇవ్విధంబున వైరివధం బాపాదించి సింహనాదంబు సేసిన యశ్వత్థామ కట్టెదుర నిలువలేక పాండవ 
పాంచాల సైనికులు సెల్లాచెద రైనం గని ధర్మజ సమీరసూనులు ససైన్యంబుగా నతనిం బొదివినం 
గురుపతియును గురుసమేతుం డయి సేనలతోడ నడరినన్‌ బలుకయ్యంబయ్యె; నప్పుడు విజయుండును 
మన ప్రజమీ6(ద6 గవిసె; నా సమయంబున నంబష్ట శిబివంగాది దేశంబుల బలంబులు భీమసేనుచేత వ్రగ్గె; 
నా సమయంబున మగధ మద్ర వంగాంబష్టాది దేశంబుల బలంబుల సవ్యసాచి సమయించినం గని కినిసి 


ర్రోణుండు వాయవ్య బాణంబున గౌంతేయుల మొనల. జొక్కాకుల చందంబునం దూలం జేసిన.1 31 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వైరివధంబు= శత్రుసంహారాన్ని; ఆపాదించి= చేసి; సింహనాదంబు= సింహ 
నాదాన్ని; చేసిన+అశ్చత్హామ కట్టెదురన్‌= చేసినటువంటి అశ్వత్హామ ముందర; నిలువలేక= నిలువటానికి సామర్థ్యం లేకృపాండవ 
పాంచాల సైనికులు= పాండవుల సైన్యాలు, పాంచాల సైన్యాలు కూడా; చెల్దాచెదరు+ఐనన్‌= మిక్కిలి చెదరిపోగా; కని= చూచి; 
ధర్మజ సమీరసూనులు= ధర్మతనయ వాయునందనులు (ధర్మరాజు భీముడు - ఈ ఇద్దరు); ససైన్యంబుగాన్‌= సైన్యంతో 
సహా (వచ్చి); అతనిన్‌= ఆ అశ్చత్భామను; పొదివినన్‌= ఎదిరించగా; కురుపతియును= కురురాజు దుర్యోధనుడు కూడా; గురు 
సమేతుండు+అయి= ద్రోణాచార్యసహితుడై; సేనలతోడన్‌= సైన్యంతో (వచ్చి); అడరినన్‌= విజ్బంభించగా; బలుకయ్యంబు+అయ్యెన్‌= 
గొప్ప యుద్ధం జరిగింది; అప్పుడు= ఆ సమయంలో; విజయుండును= అర్జునుడు కూడా; మన పప్రజమీందన్‌= మన సేనాజనంపై; 
కవిసెన్‌= లంఘించాడు; ఆ సమయంబునన్‌= అదే సమయంలో; మగధ, మద్ర, వంగ, అంబసష్ట ఆది - దేశంబుల బలంబులు= 
మగధదేశం, మద్రదేశం, వంగదేశం, అంబస్టదేశం మొదలైన దేశాలనుండి వచ్చిన సైన్యాలు; సవ్యసాచి= అర్జునుడు; సమయించినన్‌= 
సంహరించగా; కని= చూచి; కినిసి= కోపించి; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; వాయవ్య బాణంబునన్‌= వాయువు - దేవతగా 
గలిగిన బాణంతో - అనగా వాయవ్యాస్త్రంతో; కౌంతేయుల మొనలన్‌= పాండవుల సైన్యాలను; చొక్కాకుల చందంబునన్‌= 
ఎండుటాకులవలె; తూలన్‌+చేసినన్‌= చెదరిపోయే విధంగా చేయగా. 


509 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా శత్రుసంహారం చేసి సింహనాదం చేసిన అశ్వత్భామను ఎదిరించి యుద్ధం చేయలేక 
పాండవ పాంచాల సైనికులు చెల్లాచెదరైపోయారు. అది చూచి ధర్మరాజు భీముడు సేనాసహితంగా వచ్చి అతడిని 
ఎదుర్కొన్నారు. ఇది గమనించిన దుర్యోధనుడు ద్రోణాచార్యులను వెంట నిడుకొని గొప్ప సైన్యంతో వచ్చి వారిపై 
విజృంభించాడు. యుద్ధం ఘోరంగా జరిగింది. అప్పుడు అర్జునుడు కూడా మన సైన్యంమీద విజృంభించాడు. 
అంతలోనే అంబష్ట శిబి వంగాది దేశాల సైన్యాలు భీమునిచేత చచ్చాయి. అప్పుడే అర్జునుడు మగధ మద్ర వంగదేశాల 
సైన్యాలతో పాటు ఇతర దేశాల సైన్యాలను కూడ సంహరించాడు. అది చూచి ద్రోణుడు కోపించి వాయవ్యాసస్తాన్ని 
పాండవసైన్యంపై సంధించి సైన్యాన్ని ఎండుటాకుల వలె పడగొట్టగా (తరువాతి పద్యంతో అన్వయం). 


సోనుదత్తుండు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట (సం.7-136-12) 


క.  'అలిగి నరుండు భీముడు నిరు । గెలకుల నయ్యస్త్రగురుని. గిట్టి శరౌఘం 
బులఈ దేల్చిన మగుడ ననికి.। దలకొని వడి నురవడించె. దత్సెన్యంబుల్‌. 132 


ప్రతిపదార్థం: నరుండున్‌= అర్జ్హునుడూ; భీముండున్‌= భీమసేనుడూ; అలిగి= కోపించి; ఇరు+కెలంకులన్‌= రెండువైపుల; ఆ+ 
అస్త్రగురునిన్‌= అస్త్రవిద్యాగురుడైన ఆ ద్రోణాచార్యుడిని; కిట్టి= చేరి; శర+ఓఘంబులన్‌= బాణాల ్రవాహాలతో; తేల్చినన్‌= 
తేల్చగా; మగుడన్‌= మళ్ళీ; తత్సైన్యంబుల్‌= ఆ పాండవసైన్యాల; అనికిన్‌= యుద్దానికి; తలకొని= సిద్దపడి; వడిన్‌= వేగంగా; 
ఉరవడించెన్‌= విజ్బంభించాయి. 


తాత్పర్యం: అర్జునుడూ, భీముడూ కోపించి ఆ ద్రోణాచార్యుడికి రెండువైపుల చేరి, అతడిని బాణాల ప్రవాహంలో 
ముంచెత్తారు. ఆ పాండవసైన్యాలు మళ్ళీ యుద్దానికి తలపడి, వేగంగా విజృంభించాయి. 


తే. అధిపతియు నస్త్రగురుండు బేరగ్గలికల6 ।; దఖుమ. జతురంగములు.. బేర్చి యుఅక వారి 
మొనలతోం. దాంకి గాండీవ ముక్త విశిఖ । శిఖల వేండిమి కోటటి చెదరి పఅచె. 133 


ప్రతిపదార్థం: అధిపతియున్‌= కురురాజు దుర్యోధనుడును; అస్త్రగురుండున్‌= (ద్రోణాచార్యుడును; పేరు+అగ్గలికలన్‌= గొప్ప 
ఉత్సాహాలతో; తజుమన్‌= తరుముతూ ఉండగా; చతురంగములున్‌= చతురంగ సైన్యాలు; పేర్చి= విజృంభించి; ఉజక= లక్ష్య 
పెట్టక; వారిన్‌= వారిని; మొనలతోన్‌= సేనలతో; తాంకి= ఢీకొని; గాండీవ= గాండీవమనే అర్జునుడి వింటినుండి; ముక్త= విడువ 
బడిన; విశిఖ= బాణాలయొక్క; శిఖల వేండిమికిన్‌= జ్యాలల వేడికి; ఓటటి= బలహీనమై; చెదరి పజచెన్‌= చెదరిపోయి పరుగెత్తాయి 
(పాండవుల సేనలపై పడిన కౌరవసేనలు అర్జునుడి బాణజ్యాలలకు తట్టుకొనలేక చెల్లాచెదరై పరుగులు తీశాయని భావం). 


తాత్పర్యం: కురురాజు దుర్యోధనుడూ, కుమారుల అస్త్రవిద్యా గురువు (ద్రోణుడూ పెద్ద ఉత్సాహంతో (పాండవుల 
సైన్యాలను) తరుముతూ ఉంటే మీ చతురంగబలాలు కూడా పాండవసేనపై విజృంభించాయి. ఆ సమయంలో 
అర్జునుడు తన గాండీవ ధనువునుండి విడిచిన బాణజ్వాలలవేడికి బలహీనపడి మీ సైన్యాలు చెల్దాచెదరైపారిపోయాయి. 


వన. _అట్టియెడద సోమదత్తుండు సమరోల్లాసంబునం బాండవ సైనికుల 'నిలు నిలు మని యదల్టుచు నిల్దినం 
గనుంగొని సాత్యకి యతనితోడం దలపడినం దత్ఫంగ్రామంబు భీమం బయ్యె నందు. 134 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన; సోమదత్తుండు= భూరి(శ్రవసుడి తండ్రి సోమదత్తుడు; సమర+ఉల్లాసంబునన్‌= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 595 


యుద్దోత్సాహంతో; పాండవ సైనికులన్‌= పాండవుల సైనికులను; నిలుము+నిలుము+అని= ఆగండి ఆగండి అని; అదల్చుచున్‌= 
బెదరిస్తూ; నిల్చినన్‌= నిలువగా; కనుంగొని= చూచి; సాత్యకి; అతనితోడన్‌= ఆ సోమదత్తుడితో; తలపడినన్‌= ఢీకొనగా; 
తద్‌+సం[గ్రామంబు= ఆ యుద్దం; భీమంబు+అయ్యెన్‌= భయంకరంగా సాగింది; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్పర్యం: ఆ సమయంలో సోమదత్తుడు యుద్గోత్సాహంతో పాండవ సైనికులను ఎదుర్కొని నిలునిలుమని 
అదలిస్తూ నిలబడగా, సాత్యకి చూచి, అతడితో యుద్దానికి తలపడ్డాడు. ఆ యుద్దం భయంకరమైంది. ఆ 
యుద్ధంలో. 


సీ. సాత్యకివి ల్లర్ధచంద్ర బాణంబున । నటికి యా బాహ్లిక నందనుండు 
ముప్పదేనమ్ముల నొప్పింప, నత డొండు । విలు గొని యాతని నలుంగుటమ్ము 
లైదింట నేసి మహారజత, ధ్వజం । బిలం గూల్లి ధనువు; సెక్కలుగం జేసె 
జియునవ్వుతో నాత6 డుఅక వేజొక వింట । నేట్లాడంగా భీము. డేసె నపుడు 


తే. దాంశకిమీ తండ్రిపై ఘటోత్క్మచుండు వైచెం.। బరిఘమును; నది దునిమె నక్కురువరేణ్యు 
డపుడు హయ సారథుల. జంపి యతని యుసుటు । గొనియె బలు నారసమున నా శినివరుండు. 135 


ప్రతిపదార్హం: ఆ బాహ్హిక నందనుండు= ఆ సోమదత్తుడు; సాత్యకి విల్టు= సాత్యకి ధనువును; అర్హచంద్ర బాణంబునన్‌= 
అర్హచం(ద్రాకార బాణంతో; నటికి= తెగగొట్టి; ముప్పదేను+అమ్ములన్‌= ముప్పదిఅయిదు బాణాలతో; నొప్పింపన్‌= నొప్పి పుట్టిస్తూ 
ఉండగా; అతండు= ఆ సాత్యకి; ఒండువిల్టు= రెండో ధనుస్సును; కొని= తీసికొని; ఆతనిన్‌= ఆ సోమదత్తుడిని; అలు6ంగు+ 
అమ్ములు+ఐదింటన్‌= అయిదు తీక్ష్‌ణములైన బాణాలతో; ఏసి= కొట్టి; మహారజతధ్వజంబు= బంగారు ధ్వజాన్ని; ఇలన్‌= భూమి 
మీద; కూల్చి= కూలగొట్టి; ధనువు= విల్టును; చెక్కలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; చియునవ్వుతోన్‌= మందహాసంతో; 
అతండు= ఆ సోమదత్తుడు; ఉజక= లక్ష్యపెట్టక; వేబు+ఒకవింటన్‌= మరియొక ధనువుతో; ఏట్టాడంగాన్‌= యుద్దం చేస్తూ ఉంటే; 
అపుడు= అదే సమయంలో; భీముండు= భీమసేనుడు; తాంకి= డీకొని; మీ తండ్రిపైన్‌= మీకు తండ్రి వరుసయైన సోమదత్తుడిపై; 
ఏసెన్‌(బాణాలు) వేశాడు - అనగా కొట్టాడు; మరియున్‌ ఘటోత్కచుండు= ఘటోత్కచుడు కూడా; పరిఘమును= పరిఘమనే 
ఆయుధాన్ని (ముండ్ల గుదియను); వైచెన్‌= వేశాడు; ఆ+కురువరేణ్యుండు= ఆ సోమదత్తుడు; అది= ఆ పరిఘాయుధాన్ని; 
తునిమెన్‌= తుత్తునియలు చేశాడు; అపుడు= ఆ సమయంలో; ఆ శినివరుండు= ఆ సాత్యకి; హయసారథులన్‌= (ఆ సోమదత్తుడి) 
రథాశ్వాలను రథసారథిని కూడా; చంపి= సంహరించి; అతని+ఉసుజున్‌= ఆ సోమదత్తుడి ప్రాణాన్ని; బలునారసమునన్‌= బలువైన 
బాణంతో; కొనియెన్‌= [గ్రహించాడు (సంహరించాడని భావం). 


తాత్పర్యం: ఆ సోమదత్తుడు అర్హచంద్రాకార బాణంతో సాత్యకి వింటిని నరికి, ముప్పయి అయిదు బాణాలతో 
అతడిని నొప్పించాడు. సాత్యకి మరొక వింటిని తీసికొని, అయిదు వాడిబాణాలు సోమదత్తుడిమీదవేసి, గొప్పదైన 
అతడి వెండిటెక్కాన్ని నేలగూల్చాడు. విల్లు ముక్కలు చేశాడు. సోమదత్తుడు చిరునవ్వుతో, ధైర్యంగా వేరొక వింటిని 
చేపట్టి బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు పరిఘను 
వేశాడు. దానిని సోమదత్తుడు భగ్నం చేశాడు. అంతలో సాత్యకి బలమైన బాణంతో సోమదత్తుడి గుర్రాలను, 
సారథిని చంపి, అతడి (ప్రాణాలను తీశాడు. 


విశేషం: “అపుడు తాంకి మీ తండ్రిపై" అనే వాక్యం దేహళీ దీప న్యాయంగా వెనుకముందులకు అన్వయిస్తుంది. “అపుడు తాకి 
మీ తండ్రిపై భీముడు ఏసెన్‌ అని, 'అపుడు తాంకి మీ తండ్రిపై ఘటోత్కచుడు పరిఘమును వైచెన్‌ అని కూడా వాక్యార్థం 
ఏర్పడుతుంది. ఈ వాక్యార్థం ఏర్పడటానికే 'మరియు” అనే మాటతో వాక్యయోజనం చేసి వ్యాఖ్యానించటం జరిగింది. 


596 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ మారుతి యిమ్మెయి నక్కురు । వీరుని. జంపించి మోము వికసిల్లంగం దా 

బోరెడు నెప్పటి మునుము మ । హీరమణుల మీ6ద6 దజథిమె నిభపురనాథా! 136 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= ఓ హస్తినపుర ప్రభువా! - ధృతరా(ష్ర్రా!; మారుతి= వాయునందనుడు భీముడు; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; ఆ+కురువీరునిన్‌= ఆ కౌరవవంశవీరుడైన సోమదత్తుడిని; చంపించి= సంహరింపజేసి; మోము= ముఖం; 
వికసిల్లంగన్‌= వికాసాన్ని అనగా సంతోషాన్ని పొందగా; తాన్‌= తాను; పోరెడు= యుద్ధం చేస్తూ ఉన్న; ఎప్పటి మునుము= ఇంతకు 
ముందటి వరుసలో నున్నటువంటి; మహీరమణుల మీందన్‌= రాజులపైకి; తజిమెన్‌= పరుగుతీశాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు ఈ విధంగా ఆ సోమదత్తుడిని సాత్యకిచేత చంపించి, తానెంతో 
సంతోషించి, తాను అంతకుముందు యుద్ధం చేస్తూ ఉన్న రాజులపైకి పరుగుతీశాడు. 


ఉ. చచ్చిన సోమదత్తు. గని సాత్యకిపై మనవారు గ్రమ్మినం 

జెచ్చెర ధర్మజుం డతనిం జేకొని వారల6 దూల దోలుడున్‌ 

వచ్చి గురుండు విల్‌ నజికి వైచి సిడంబును డొల్ల. జేసి మే 

నుచ్చి చనంగ నేయ నత డుద్ధట రోష మహోగ్ర మూర్తి మై. 137 
ప్రతిపదార్దం: చచ్చిన సోమదత్తున్‌= మరణించిన సోమదత్తుడిని; కని= చూచి; సాత్యకిపైన్‌= సోమదత్తుడిని సంహరించిన ఆ 
సాత్యకిపై; మనవారు= మన కౌరవ పక్షీయులైన యోధులు; క్రమ్మినన్‌= చుట్టుముట్టగా; చెచ్చెజన్‌= వేగంగా; ధర్మజుండు= 
ధర్మరాజు; అతనిన్‌= ఆ సాత్యకిని; చేకొని= ఆదుకొని; వారలన్‌= ఆ కౌారవయోధులను; తూలన్‌= తొలగిపోయేటట్టు; తోలుడున్‌= 
తోలగా; గురుండు= ద్రోణాచార్యుడు; వచ్చి= సమీపించి; విల్‌= ఆ ధర్మరాజు విల్టు; నజకివైచి= విరగగొట్టి; సిడంబును= ధ్వజాన్ని; 
డొల్లన్‌+చేసి= పడగొట్టి; మేన్‌= శరీరాన్ని; ఉచ్చి చనంగన్‌= క్రుచ్చుకొని బయట వెడలేటట్టుగా; ఏయన్‌= బాణాన్ని ప్రయోగించగా; 
అతండు= ఆ ధర్మరాజు; ఉదృ్భటరోష మహో[గ్రమూర్తి ఐ= పెద్ద కోపంతో భయంకరమైన ఆకారం గలవాడై. 
తాత్పర్యం: సోమదత్తుడు మరణించటం చూచి, మనవారు సాత్యకిమీద దండెత్తగా, అది గమనించిన ధర్మరాజు 
వెంటనే సాత్యకిని ఆదుకొని, మన యోధులను తొలగచేశాడు. అంతలోనే ద్రోణుడు వచ్చి ధర్మరాజు విల్లు నరికి 
ధ్వజాన్ని పడగొట్టి అతని శరీరం తూట్లు పడేవిధంగా బాణాలు ప్రయోగించాడు. దానితో ధర్మరాజు మహాకోపంతో 
భయంకరరూపం తాల్ఫి, 


క. _ వేజొక విలు గొని యెమ్ముల | గీఅ మెటుంగు నారసముల గిజికొలిపిన నో 

టాటి మెయిం గ్రొన్నెత్తురు | వా నతండు దేరిమీంద బడి మూర్చిల్లెన్‌. 138 
ప్రతిపదార్థం: వేటు+ఒక= మరియొక; విలు= ధనుస్సును; కొని= తీసికొని; ఎమ్ములన్‌= ఎముకలను; గీజన్‌= ఒరసి నొప్పి 
పుట్టేవిధంగా; మెజుంగు నారసములు= తీక్ష్‌ణములైన బాణాలను; గిజికొలిపినన్‌= నాటగా; ఓటారి= బలాన్ని కోల్పోయి; మెయిన్‌= 
శరీరమందు; |క్రొన్నెత్తురు= (క్రొత్త నెత్తురు; పాజన్‌= ప్రవహించగా; అతండు= ఆ (ద్రోణాచార్యులు; తేరిమీందన్‌= రథంమీద; 
పడి= పడిపోయి; మూర్చిల్లెన్‌= మూర్చపోయాడు. 
తాత్పర్యం: ఇంకొక ధనుస్సు తీసుకొని ఎముకలకు [గ్రుచ్చుకొనే విధంగా ద్రోణుడి శరీరంలో వాడిబాణాలు నాటాడు. 
దానితో బలం కోల్పోయి ద్రోణుడు శరీరంమీద [క్రొత్త నెత్తురు ప్రవహించగా, ఆ రథంమీదనే తూలిపడి 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 597 


వ. కొండొక సేపునకు సేద దీథి యక్కుంభసంభవుండు విజృంభించి వాయుదైవత్యం బగు శరం బేయుటయు 

నా భూవిభుండు దద్దేవతాకంబగు సాయకంబున శమియింపం జేసి పెల్లేసినం గని కృష్ణుం డతని కి ట్లనియె. 

139 

ప్రతిపదార్హం: కొండొక సేపునకున్‌= కొంతసేపటికి; సేద+లీటి= తెప్పరిల్లి ఆ+కుంభసంభవుండు= ఆ (ద్రోణాచార్యుడు; 
విజ్బంభించి= చెలరేగి; వాయుదైవత్యంబు+అగు= వాయువు దేవతగా గలిగిన; శరంబు= బాణాన్ని; ఏయుటయున్‌= 
'ప్రయోగించగానే; ఆ భూవిభుండు= ఆ ధర్మరాజు; తద్‌+దేవతాకంబు+అగు= ఆ వాయుదేవతాకమైన; సాయకంబునన్‌= బాణం 
అనగా అస్త్రంతో; శమియింపన్‌+చేసి= శాంతింపజేసి; పెల్టు+ఏసినన్‌= ఎక్కువగా (బాణాలతో) కొట్టగా; కని= చూచి; కృష్ణుండు; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: కొంతసేపటికి ద్రోణాచార్యుడు మూర్చనుండి తేరుకొని మళ్ళీ చెలరేగాడు. పాండవసేనపై 
వాయవ్యాసస్తాన్ని ప్రయోగించాడు. అది చూచి ధర్మరాజు తానుకూడా వాయవ్యాసస్తాన్నే ప్రత్యస్త్రంగా ప్రయోగించి, 
దానిని శమింపజేశాడు. అంతేగాక ఎన్నో బాణాలు అతడిపై గుప్పించాడు. అది చూచి కృష్ణుడు ధర్మరాజుతో 
ఇట్టా అన్నాడు: 
క. _ 'నినుం బట్టం గుంభజుండు ప్ర। తిన సేయు టెజుంగు; దతనిం దేంకువ సెడి మా 

ర్కొనం దగదు; నీకు భీముం । డని సేయు మొగమునఈ. బొదువు మక్కురుసేనన్‌. 140 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) నినున్‌= నిన్ను; పట్టన్‌= పట్టివేయటానికి (బంధించటానికి అని భావం); కుంభజుండు= ద్రోణుడు; 
'ప్రతిన+చేయుట= ప్రతిజ్ఞ చేయటం; ఎయుగుదు(వు)= తెలిసినవాడవు (కావున); అతనిన్‌= ఆ ద్రోణుడిని; తేకువ= భయం; 
చెడి= నశించి; మార్కొనన్‌= ఎదిరించటానికి; నీకున్‌ తగదు (కాబట్టి); భీముండు; అని= యుద్దం; చేయు మొగమునన్‌= చేసే 
వైపున; ఆ+కురుసేనన్‌= ఆ కౌరవసైన్యాన్ని; పొదువుము= ఎదిరించుము. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! (ద్రోణుడు నిన్ను పట్టుకొంటానని ప్రతిజ్ఞ చేయటం నీకు తెలుసు. అటువంటప్పుడు 
భయం వీడి నీ వతడితో యుద్దానికి తలపడటం తగదు కాబట్టి, భీముడు యుద్దం చేసే వైపునకు వెళ్ళి కౌరవ సైన్యాన్ని 
ఎదిరించుము. 


తే. ఇతని వధియించుటకు జనియించె నెవ్వం। డతండ యీతని తోడం బోరాడు€ గాక!” 
యనుడు నొక్కింత యూహించి యాన్ఫృపాలు€ । డరిగె; ద్రోణుండు ద్రుపద సైన్యమున కడరె. 141 


ప్రతిపదార్హం: ఎవ్వండు= ఏ ధృష్టద్యుమ్నుడయితే; ఇతనిన్‌= ఈ ద్రోణుడిని; వధియించుటకున్‌= వధించటానికి; జనియించెన్‌= 
పుట్టాడో; ఆతండు+ఆ= ఆతడే; ఈతనితోడన్‌= ఈ (ద్రోణుడితో; పోరాడున్‌+కాక= యుద్ధం చేయనీ (నీవు మాత్రం ఆ ద్రోణుడితో 
పోరాడవద్దు అని అవధారణార్ధ్హక “అ” కారంచేత ధ్వనిస్తూ ఉన్నది); అనుడున్‌= అనగానే; ఒక్కింత= ఒక్కక్షణం; ఊహించి= 
ఆలోచించి; ఆ నృపాలుండు= ఆ ధర్మరాజు; అరిగెన్‌= (ఆ వైపునకు) వెళ్ళాడు; (ఇక) 'రోణుండు= (ద్రోణాచార్యుడు; 'ద్రుపదు 
'సైన్యమునకున్‌= పాంచాల సైన్యానికై; అడరెన్‌= విజృంభించాడు. (పాంచాల సైన్యంతో యుద్ధం చేయటానికి తలపడ్డా డని భావం.) 


తాత్పర్యం: ఈ (ద్రోణుడిని సంహరించటానికి ఏ ధృష్టద్యుమ్నుడయితే పుట్టాడో అతడే ఇతడితో పోరు సలుపుతాడు. 
నీవు వద్దు అని కృష్ణుడు పలుకగానే ధర్మరాజు ఒక క్షణం విచారించి, భీముడు యుద్దం చేసే వైపు వెళ్ళాడు. 
ఇక (ద్రోణుడు కూడా పాంచాల సైన్యంతో యుద్దానికి పూనుకొన్నాడు. 


598 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అట్లు సని యుధిష్టిరుండు దన తమ్మునకుం బెను బ్రాపయ్యె; నయ్యనిలసుతుండును సాత్యకియు 
ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసిన గృప కర్ణ కలశభవులు గడంగి; రయ్యుభయ సైనికోత్తములు 
సంరంభంబునం బేర్దిన సైన్యద్వయంబును రయంబునం గలయన్‌ బెరసినం బెందూళి యెగసి తజితోం 
గవియుదెంచు దమంబునకుం దోడుపడి చూడ్కులు నిగుడనీకున్నను దమకంబునం దమ తమ పేళ్ళు 
బిరుదులు నుగ్గడించుచు నగ్గలిక సొంపునను సన్నల నుద్దేశంబుల నద్దెస నిద్దెస వీరులు వోరుచుండ 
నంధకారం బతిసాంద్రంబై చిక్కుపటిచె; నట్టియెడ బిట్టడరి పాండవు లుద్దండ బాహాసంపదలు సూపిన నేపటి 
కౌరవబలంబులు గలంగి చీకాకు పడి చీకటి కతంబునం గూడుకొనంగానక పలుదెసలందొలంగి పొలుపథిన 
నయ్యాచార్యుండు ధైర్యంబు మెజియ దుర్యోధనుం గూర్చుకొని యుద్దామ సామర్హ్వృంబున సకల 
చతురంగంబులం బూంచున ట్లొనర్జి యొక్కమోహరంబుగా నమర్దిి యం దగ్రభాగంబునం దాను నిలిచి 
యిరు గెలంకుల నశ్వత్చామ సౌబలుల నునిచి నడుకొన శల్యు నిలిపి యన్నరేంద్రుండు వెన్నుదన్ని నిలుచునట్లు 
సేసె ననుటయు; ధృతరాష్తుండు సంజయునితో నిత్తెజంగునం బన్ని బహుల తిమిరంబున సమరం బెట్లు 
సేసి రని యడిగిన నతం డతని కిట్లను - నా సమయంబున నక్కురు భూపాలుండు దమ కాలుబలంబుల 
నెల్ల నాయుధంబులు పెట్టి దివియలు పట్ట నియోగించిన. 142 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; చని= వెళ్ళి; యుధిస్టిరుండు= ధర్మరాజు; తన తమ్మునకున్‌= తన సోదరుడైన భీమసేనునకు; 
పెనుప్రాపు+అయ్యెన్‌= పెద్ద అండ అయ్యాడు; ఆ+అనిలసుతుండును= ఆ వాయునందనుడు - భీముడు; సాత్యకియున్‌= సాత్యకీ; 
ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చూపగా; కృప కర్ణ కలశభవులు= కృపుడు, కరుడు, 
(ద్రోణుడు; కడంగిరి= (యుద్ధం చేయటానికి) పూనుకొన్నారు; ఆ+ఉభయ సైనికోత్తములు= ఆ ఇరువైపులలోని యోధ (శ్రేష్టులు; 
సంరంభంబునన్‌= తొందరగా; పేర్చిన సైన్యద్వయంబును= మోహరించిన రెండు సేనలు; రయంబునన్‌= వేగంగా; కలయన్‌= 
అంతటను; బెరసినన్‌= వ్యాపించగా; పెందూళి= పెద్ద దుమ్ము; ఎగసి= పైకి లేచి; (ఏం చేసిందంటే); తజితోన్‌= అదనుతో- 
ఆ సమయాన; కవియుదెంచు= అలముకొన్న; తమంబునకున్‌= చీకటికి; తోడుపడి= సహాయపడి; చూడ్కులు= చూపులను; 
నిగుడనీకున్నను= ప్రసరింపజేయకుండా ఉన్నప్పటికీ (చీకటికి ధూళి తోడై కంటిచూపును అనకుండా చేసినప్పటికి కూడా అని 
భావం); తమకంబునన్‌= ఉత్సాహంతో; తమ తమ పేళ్ళు= తమ తమ నామధేయాలను; బిరుదులను= శౌర్య చిహ్నంగా వచ్చిన 
మారుపేర్లను; ఉగ్గడించునన్‌= పేర్కొంటూ; అగ్గలిక సొంపునను= ఉత్సాహాధిక్యంతో (యుద్ధం చేయాలనే ఉత్సాహం మిక్కుటంగా 
ఉన్నది కాబట్టి అని భావం); సన్నలన్‌= సంజ్ఞలతో; ఉద్దేశంబులన్‌= ఊహలతో; ఆ+దెసన్‌= ఆ వైపున; ఈ+దెసన్‌= ఈ వైపునను; 
వీరులు= యోధులు; పోరుచుండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; అంధకారంబు= చీకటి; అతిసాం[ద్రంబు+ఐ= మిక్కిలి దట్టమై; 
చిక్కు+పజిచెన్‌= చిక్కు కలుగజేసింది (ఆ దట్టమైన అంధకారం స్వ పర భేదాన్ని గుర్తించకుండా చేసి చిక్కుపెట్టిందని భావం); 
అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; బిట్టు= మిక్కిలి; అడరి= విజ్బంభించి; పాండవులు= ధర్మరాజాదులు; ఉద్దండ బాహాసంపదలు= 
గొప్ప భుజబల శోభలను - అనగా గొప్ప భుజ పరాక్రమాన్ని; చూపినన్‌= చూపగా; ఏపు+అజి= ఆధిక్యం తగ్గి; కౌారవబలంబులు= 
కౌరవసేనలు; కలంగి= కలతజెంది; చీకాకుపడి= చెదరిపోయి; చీంకటి కతంబునన్‌= చీకటి కారణాన; కూడుకొనన్‌+కానక= 
ఒకచోట గుమిగూడలేక; పలుదెసలన్‌= పలు దిక్కులకు; తాలంగి= తొలగిపోయి (అనగా పారిపోయి); పొలుపు= ఒప్పు; అజీనన్‌= 
నళించిపోగా? ఆ+ఆచార్యుండు= ఆ ద్రోణాచార్యుడు; ధైర్యంబు= ధీరభావం; మెజయన్‌= ప్రకాశిస్తూ ఉండగా; దుర్యోధనున్‌= 
కురురాజు దుర్యోధనుడిని; కూర్చుకొని= వెంట పెట్టుకొని; ఉద్దామ సామర్ధ్యంబునన్‌= గొప్ప సామర్థ్యంతో; సకల చతురంగంబులన్‌= 
సమస్తమైన చతురంగ సైన్యాన్ని; పూయనట్టు+ఒనర్చి= (యుద్దానికి) పూనుకొనే విధంగా చేసి; ఒక్క మోహరంబుగాన్‌= ఒక 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 599 


వ్యూహంగా; అమర్చి= ఏర్పరచి; అందున్‌= ఆ వ్యూహంలో; అ(గ్రభాగంబునన్‌= ముందటిభాగంలో; తాను= ద్రోణుడు తనకు 
తాను; నిలిచి= ఉండి; ఇరు+కెలంకులన్‌= రెండువైపుల అనగా రెండు ప్రక్కలలో; అశ్వత్థామ సౌబలులన్‌= అశ్వత్హామను, శకునిని; 
ఉనిచి= ఉంచి; నడుకొనన్‌= నడిమి ప్రదేశాన; శల్యున్‌= శల్యుడిని; నిలిపి= ఉంచి; ఆ+నర+ఇంద్రుండు= ఆ దుర్యోధనుడు; 
వెన్నుదన్ని= వెంబడించి; నిలుచునట్టు= నిలిచేవిధంగా - సైన్యాన్ని అనుసరిస్తూ అన్ని కోణాలనుండి రక్షిస్తూ ఉండే విధంగా 
అని భావం; చేసెన్‌= చేశాడు; అనుటయున్‌= అని చెప్పగానే; ధృతరా(ష్ట్రుండు; సంజయునితోన్‌= ఈ భారతకథను చెపుతున్న 
సంజయుడితో (ఇట్లా అడిగాడు); ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పన్ని= (సైన్యాన్ని) మోహరించి; బహులతిమిరంబునన్‌= 
చిమ్మచీకటిలో; సమరంబు= యుద్దం; ఎట్టు= ఏ విధంగా; చేసిరి?= చేశారు?; అని= ఈ విధంగా; అడిగినన్‌= అడుగగా; అతండు= 
సంజయుడు; అతనికిన్‌= ధృతరా్ష్రుడితో; ఇట్టు; అనున్‌= అన్నాడు; ఆ సమయంబునన్‌= చీకటి అలుముకొన్న ఆ సమయాన; 
ఆ+కురుభూపాలుండు= ఆ కురురాజు దుర్యోధనుడు; తమ కాలుబలంబులన్‌+ఎల్లన్‌= తమ పదాతిదళాన్నంతా; ఆయుధంబులు= 
ఆయుధాలను; పెట్టి= [క్రిందపెట్టి - విడిచి అని భావం; దివియలు= దివిటీలను; పట్టన్‌= పట్టుకొనటానికి; నియోగించినన్‌= 


ఆజ్ఞాపించగా. 
ళా 


తాత్పర్యం: ఈ విధంగా ఆ ధర్మరాజు వెళ్ళి తన తమ్ముడు భీముడికి పెద్దఅండగా నిలిచాడు. ఇక ఆ భీముడు, 
సాత్యకి, ధృష్టద్యుమ్నుడు - ఈ ముగ్గురు ఎదుర్కొంటూ ఉంటే కృపుడు, కర్షుడు, (ద్రోణుడు వారితో యుద్దానికి 
తలపడ్డారు. ఆ ఇరుపక్షాల యోధముఖ్యులు వెంటనే సైన్యాన్ని సమాయత్తం చేశారు. రెండుపక్షాల సైన్యాలు 
కలియబడ్డాయి. దానితో పెద్ద ధూళి చెలరేగి ఆ సమయాన అలముకొన్న చీకటికి తోడుకాగా సైనికులకు చూపు 
అగపడకున్నా, యుద్దోత్సాహంతో తమ తమ పేర్చు బిరుదులు పేర్కొంటూ సంజ్ఞలతో ఊహలతో గుర్తించి 
ఇరువైపుల యుద్దం చేస్తుండగా చీకటి దట్టమై చిక్కుపరచింది. అప్పుడు పాండవులు మిక్కిలి విజృంభించి బాహుబల 
సంపదలు చూపగా, వారి ధాటికి తట్టుకొనలేక మీ సైన్యం ఆ గాఢాంధకారంలో ఎటూకానక సామర్థ్యం నళించి 
చెదరిపోయింది. మళ్ళీ ఏకం కాలేకపోయింది. అప్పుడు (ద్రోణాచార్యుడు ధైర్యంగా దుర్యోధనుడిని వెంట తీసికొని, 
మన సైన్యానికి ధైర్యం కలుగజేసి, ఒక వ్యూహంగా సేనను మలచాడు. ద్రోణుడు ఆ వ్యూహానికి మొదటిభాగాన 
తానే స్వయంగా నిలిచి, ఇరుపార్వాలలో అశ్వత్థామను, శకునిని నిలిపాడు. శల్యుడిని మధ్యభాగాన ఉంచాడు. 
దుర్యోధనుని సేనకు వెన్నుదన్నుగా నిలిపాడు. ఇట్టా సంజయుడు చెప్పుతూ ఉండగా ధృతరాష్ట్రుడు - ఓ 
సంజయా! చీకట్టు అంతగా వ్యాపించి చూపులు ఆనలేదుకదా! మరి యుద్ధం ఎట్లా చేశారు? అని అడుగగా, 
సంజయుడు 'ఆ సమయంలో దుర్యోధనుడు పదాతిదళాలను ఆయుధాలను విడిచి దివిటీలు పట్టుకొమ్మని 
ఆదేశించాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మున్నాపని మానుసులం । గ్రన్నన పతి సంఘటింప(గాం బనిచిన సం 

పన్నంబుగ నొడంగూర్చిన | నున్నత కరదీప నికర ముజ్వలితముగన్‌. 143 
ప్రతిపదార్థం: మున్ను= మొదట; ఆ పనిన్‌= ఆ కార్యాన్ని; క్రన్నన్‌+అ= తొందరగానే; సంఘటింపంగాన్‌= చేసేటట్టు; మానుసులన్‌= 
మనుష్యులను; పతి= రాజు (దుర్యోధనుడు); పనిచినన్‌= ఆజ్ఞాపించగానే; సంపన్నంబుగన్‌= సిద్ధంగా; ఒడన్‌+కూర్చినన్‌= 
చేసినవెంటనే; ఉన్నత కర దీప నికరము= ఎత్తైన దివిటీల సమూహాన్ని; ఉజ్జలితముగన్‌= ప్రజ్వలితంగా. 
తాత్పర్యం: మొదట ఆ పని చేయాలి" అని దుర్యోధనుడు మనుష్యులను నియోగించాడు. వారు ఆ దివిటీల 
పనిని తొందరగా సిద్ధం చేశారు. అప్పుడు (పదాతివర్లాలు) ఎత్తైన ఆ దివిటీల సమూహాన్ని ప్రకాశవంతంగా వెలిగేటట్టు, 


600 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. చేసికొని యప్పదాతి వర్గంబులు దివియలు దెచ్చిన నద్ధరణివరుండు రథంబున కైదును, గరికి మూండును, 
దురంగంబున కొండును నియతంబుగా. బట్టించి మజియు వానికెలంకులను గేతనంబులకును దగం 
బట్టునట్లు సేసి, వెండియు మోహరంబు ముందటను బార్మ్యంబులను బిజుందను బ్రభలు నిగుడం బొడవుగా 
నెత్తిపట్టం బనిచిన, నవ్వెలుంగు నింగికి నేలకుం జాలి పొలిచె; నట్టియెోడ మణి భూషణంబులను 
రత్మకేతనంబులను వివిధాయుధంబులను బ్రతిప్రభలు ప్రజ్వరిల్ల శోభిల్లి నీ సైన్యం బొప్పె; నప్పుడు పాండవ 
బలంబునను రథంబునకుం బదియును గరికేడును దురంగంబునకు రెండునుగా. దత్త్సకారంబునం గర 


ను 
దీపికాలోకం బాలోకనీయం బయ్యె; నయ్యవసరంబున నయ్యస్త్రగురుండు మధ్యందినమార్తాండు పగిదిం 
బ్రదీప్తమూర్తియై వెలుంగ నమృ్మనుజపతి యనుజన్ములతో ని ట్లనియె. 144 


ప్రతిపదార్థం: చేసికొని= (దివిటీలను 'ప్రజ్వలితంగా) ఒనర్చి; ఆ+పదాతివర్గంబులు= ఆ కాలుబలముల సమూహాలు; దివియలు= 
దివిటీలను; తెచ్చినన్‌= తేగా; ఆ+ధరణివరుండు= ఆ రాజు దుర్యోధనుడు; రథంబునకున్‌= రథానికి; ఐదును= అయిదు 
దివిటీలను; కరికిన్‌= గజానికి; మూండును= మూడు దివిటీలను; తురంగంబునకున్‌= గుర్రానికి; ఒండును= ఒక దివిటీని; 
నియతంబుగాన్‌= విధిగా; పట్టించి= పట్టేవిధంగా చేసి; మజియున్‌= మరియు, అంతేగాక; వానికెలంకులను= ఆ రథాదుల 
పార్యభాగాలలో; కేతనంబులకును= ధ్వజాలకు కూడా; తగన్‌= తగినవిధంగా; పట్టునట్టు+చేసి= పట్టించి; వెండియున్‌= మజియు; 
మోహరంబు ముందటను= వ్యూహానికి ముందుభాగాన; పార్భ్యంబులన్‌= ప్రక్కలకు; పిటుందను= వెనుకభాగానకూడా; ప్రభలు= 
కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; పొడవుగాన్‌= ఎత్తుగా; ఎత్తిపట్టన్‌= లేవనెత్తి పట్టుకొనేందుకు; పనిచినన్‌= నియోగించగా; 
ఆ+వెలుంగు= ఆ వెలుగు; నింగికిన్‌= ఆకాశానికి; నేలకున్‌= భూమికి; చాలి= సరిపడి; పొలిచెన్‌= ఒప్పింది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయాన; మణిభూషణంబులను= మణిమయభూషణాలతో; రత్నకేతనంబులను= రత్నఖచిత ధ్వజాలతో; వివిధ+ ఆయుధం 
బులను= అనేకాలైన ఖడ్గాద్యాయుధాలతో; ప్రతిప్రభలు= ప్రతిఫలించిన కాంతులు; ప్రజ్వరిల్లన్‌= వెలుగొందగా; శోభిల్లి= ప్రకాశించి; 
ని సైన్యంబు= న్‌ేన; ఒప్పెన్‌= ఒప్పింది; అప్పుడు= అదే సమయంలో; పాండవ బలంబునను= పాండవుల సైన్యంలోకూడా; 
రథంబునకున్‌= రథానికి; పదియును= పది దివిటీలు; కరికిన్‌= ఏనుగుకు; ఏడును= ఏడు దివిటీలు; తురంగంబునకున్‌= అశ్యానికి; 
రెండును= రెండు దివిటీలు; కాన్‌= ఉండేటట్టు; తద్‌+ప్రకారంబునన్‌= ఆ విధంగా; కర దీపికా= చేదివిటీలయొక్క; ఆలోకంబు= 
వెలుగు; ఆలోకనీయంబు+అయ్యెన్‌= చూడదగినదయింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆ+అస్త్రగురుండు= ఆ 
అస్త్రవిద్యాగురువు అనగా ద్రోణుడు; మధ్యందిన మార్తాండు పగిదిన్‌= మట్టమధ్యాహ్న సూర్యుడివలె; ప్రదీప్తమూర్తి ఐ= 
వెలుగొందుతున్న ఆకారం కలవాడై; వెలుంగన్‌= ఒప్పుతూ ఉండగా; ఆ+మనుజపతి= ఆ రాజు అనగా దుర్యోధనుడు; 
అనుజన్ములతోన్‌= (తన) తమ్ములతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: చేసుకొని పదాతిదళాలు దివిటీలు తేగానే, దుర్యోధనుడు రథానికి అయిదుదివిటీల చొప్పున, ఏనుగుకు 
మూడు చొప్పున, అశ్వానికి ఒకటి చొప్పున ఆ దివిటీలను విధిగా పట్టించాడు. మరియు వాటికి రెండు వైపుల 
ధ్వజాలకు దివిటీలు ఏర్పరచాడు. వ్యూహానికి ముందుభాగంలో, ఇరువైపుల, వెనుకభాగంలో కాంతులు విరజిమ్మే 
విధంగా పొడవుగా దివిటీలను ఎత్తిపట్టించగా, ఆ కాంతులు ఆకాశాన భూమిపైన వలసినంతగా ప్రసరించాయి. 
అంతేగాక ఆ దివిటీల కాంతులు మణిభూషణాలు రత్నధ్వజాలు ఆయుధాలు - వీటి అన్నింటిలో ప్రతిఫలించి 
ద్విగుణీకృతంగా భాసిల్హాయి. ఇక పాండవసైన్యంలో కూడా రథానికి పది, గజానికి ఏడు, అశ్వానికి రెండు చొప్పున 
దివిటీలను పట్టించారు. ఆ సైన్యంకూడా దివిటీల ప్రకాశంతో మిక్కుటంగా చూడ ముచ్చటగొల్పింది. ఆ సమయంలో 
ఆ ద్రోణాచార్యుడు మట్టమధ్యాహ్న సూర్యుడివలె వెలుగొందాడు. అది చూచి దుర్యోధనుడు తన తమ్ములతో 
ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 601 


నిశేషం: అలం: ఉపమ. ద్రోణుడిని మధ్యందిన మార్తాండునితో పోల్చటం చేత ఉపమాలంకారం. మధ్యందినమున్నంతవరకే 
ఆ సూర్యుడు వెలుగొంది తరువాత తన ప్రకాశాన్ని కోల్పోతాడు కాబట్టి ఈ ద్రోణుడిట్టా వెలుగొందటం తాత్కాలికమే - 
శాశ్వతంకాదు అనే అనిష్టార్థాన్ని సూచిస్తూ ఉన్నది. 
తే. “శల్య కృతవర్మ ముఖ యోధ సమితిం గూర్చి । కొని మహోద్యోగమున మీరు కుంభజన్ము 

చెంత కా ద్రుపదాత్మజుం జేరకుండ । నాంగు' డొరు లెల్లవారల నతండు గెలుచు.” 145 


ప్రతిపదార్థం: మీరు= సోదరులారా! మీరు; శల్య కృతవర్మ ముఖయోధ సమితిన్‌= శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులవర్గాన్ని; 
కూర్చికొని= కూడగట్టుకొని; మహా+ఉద్యోగమునన్‌= గొప్ప ప్రయత్నంతో (ఏం చేయాలంటే); కుంభజన్ముచెంతకున్‌= 
'ద్రోణాచార్యుడి సమీపానికి; చేరకుండన్‌= రాకుండా; ఆ (ద్రుపదాత్మజున్‌= ఆ (ద్రుపదుడి తనయుడగు ధృష్టద్యుమ్నుడిని; 
ఆంగుండు= ఆపండి; అతండు= ఆ (ద్రోణాచార్యుడు; ఒరులు+ఎల్లవారలన్‌= ఇతరులనందరినీ; గెలుచున్‌= గెలుస్తాడు. 


తాత్పర్యం: “ఓ సోదరులారా! మీరు శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులసమూహాన్ని కూడగట్టుకొని, 
తీవ్రప్రయత్నంతో ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని సమీపించకుండా ఆపండి. ద్రోణుడు మిగిలినవారినందరినీ 
గెలుస్తాడు 

నిశేషం: ద్రుపదుడు తన వైరాన్ని తీర్చుకొనటానికి తపస్సుచేసి, ద్రోణవధకై పొందినవాడు ధృష్టద్యుమ్నుడు. కాబట్టి 'అతడు 
(ద్రోణుడిని సమీపించకుండా ఆపండి" అని అనటంలోని ఆంతర్యాన్ని 'ద్రుపదాత్మజున్‌ అనేపదం ధ్వనిస్తూ ఉన్నది. అతడు తప్ప 


పాండవసేనలో మరే వీరుడూ ద్రోణుడిని జయించేవాడు లేడనే అర్థం కూడా ఆ ధ్వనిచే స్ఫురిస్తూ ఉన్నది. ఈ అర్హమంతా 
మూలంలో వాచ్యంగా ఉన్నది. 


పాండవ కౌరన వీరుల ద్వంద్వ యుద్దము (సం.7-139-22) 


వ. _పదంపడి యా ధృష్టద్యుమ్నుం బరిమార్చు, కిరీటిం గర్గుండును, భీమసేనుని నేనును గెలుతు” మని పలికి 
బలంబులకు6 జేయివీచి కడంగిన, నెదిరి సేనయు నురవడింప నెన్నండును జూడవినంబడని యట్టి 
బవరంబయ్యె; బాండవాగ్రజుండు6 దన దొరల ద్రోణుమీందం గవియుం డని పనిచి, తానును దథిమిన, 
నమ్మనుజపతిం గృతవర్మయు, సాత్యకిని భూరియు, సహదేవు రాధేయుండును , వాయుసూను 
సుయోధనుండును, నకులుని శకునియు, శిఖండి. గృపాచార్యుండును, బ్రతివింధ్యుని దుశ్మాసనుండును, 
ఘటోత్కచుని గురుపుత్రుండును, బాంచాల విభుని వృషసేనుండును, మత్య్యరాజును మద్రేశ్వరుండును, 
శతానీకునిం జిత్రసేనుండును, నర్దునుని యలంబుసుండునుం దలపడి; రిట్లు గురుని నొంపను రక్షింపను 
బూని మథజియు ననేకు లనేకుల. దార్మొనిరి; సోమక సైన్యంబు సమయించు నక్కుంభసంభవుని 
ధృష్టద్యుమ్నుండు మార్కొనియె; నట్టియెడ. 146 

ప్రతిపదార్థం: పదంపడి= తరువాత; ఆ ధృష్టద్యుమ్నున్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; పరిమార్చు= సంహరించే; కిరీటిన్‌= అర్జునుడిని; 

కర్టుండును= కర్షుడూ; భీమసేనునిన్‌= భీముడిని; నేనును= నేను అనగా దుర్యోధనుడు; గెలుతుము= గెలుస్తాం; అని= ఇట్టా; 
పలికి= చెప్పి; బలంబులకున్‌= సైన్యాలకు; చేయివీచి= చేయి కదలించి అనగా సంజ్ఞచేసి; కడంగినన్‌= యుద్దానికి పూనుకొన్న 
వెంటనే; ఎదిరిసేనయున్‌= శత్రుసైన్యం కూడా; ఉరవడింపన్‌= విజ్బంభించగా; ఎన్నండును= ఏనాడు కూడా; చూడ 
వినంబడని+అట్టి= చూడనట్టి విననట్టి; బవరంబు= యుద్దం; అయ్యెన్‌= అయింది; పాండవ+అ(గ్రజుండు= పాండవుల అన్న 
ధర్మరాజు; తన దొరలన్‌= తనకు సహాయంగా వచ్చిన రాజులను; ద్రోణుమీ6దన్‌= ద్రోణుడిపై; కవియుండు+అని= ఉద్యమించండి 


602 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అని; పనిచి= పంపి; తానును, ధర్మరాజు కూడా; తటిమినన్‌= ((ద్రోణుడిపైకి) పరుగిడగా; ఆ+మనుజపతిన్‌= ఆ ధర్మరాజును; 
కృతవర్మయున్‌= కృతవర్మా; సాత్యకి; భూరియున్‌= భూరి అనే కురువంశరాజు; సహదేవున్‌= సహదేవుడిని; రాధేయుండును= 
కర్షుడు; వాయుసూనున్‌= భీముడిని; సుయోధనుండును= దుర్యోధనుడు; నకులునిన్‌= నకులుడిని; శకునియున్‌= శకుని; శిఖం 
డిన్‌= శిఖండిని; కృపాచార్యుండును= కృపాచార్యుడూ; ప్రతివింధ్యునిన్‌= ప్రతివింధ్యుడిని; దుశ్ళాసనుండును= దుశ్ళాసనుడు; 
ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; గురుపుత్రుండును= ద్రోణపుత్రుడు అశ్వత్త్హామ; పాంచాల విభునిన్‌= పాంచాలరాజు (ద్రుపదు 
డిని; వృషసేనుండును= వృషసేనుడు; అర్జునునిన్‌= అర్జునుడిని; అలంబుసుండును= అలంబుసుడు అనే రాక్షసుడు; తలపడిరి= 
డీకొన్నారు; (దోణుడిపైకి వెళ్ళకుండా నిరోధించారని భావం); ఇట్ట్లు= ఈ విధంగా; గురునిన్‌= (ద్రోణుడిని; నాంపను= బాధించ 
టానికి; రక్షింపను= రక్షించటానికి; పూని= ఉద్యమించి; మజీయున్‌= ఇంకా; అనేకులు= పలువురు; అనేకులన్‌= పలువురిని; 
తార్కొనిరి= డీకొన్నారు- పాండవ పక్షీయులు ద్రోణుడిపైకి పరుగుతీస్తూ ఉంటే, కారవపక్షీయులు వారిని వెళ్ళకుండా నిరోధించారు; 
సోమకసైన్యంబు= సోమక సైన్యాన్ని; సమయించు+ఆ+కుంభసంభవునిన్‌= సంహరించే ఆ దద్రోణాచార్యులను; ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్పర్యం: తరువాత ధృష్టద్యుమ్నుడిని చంపుతాడు. అర్జునుడిని కర్షుడు జయిస్తాడు. భీముడిని నేను 
గెలుస్తాను. అని పలికి సైన్యాలకు చేతితో కదలిపొండని సంజ్ఞ చేశాడు దుర్యోధనుడు. తాను కూడా 
పోరాడటానికి కదిలాడు. శత్రుసైన్యం కూడా విజృంభించింది. ఇక ఆ యుద్దంతీరు ఎన్నడూ కూడా 
ఇంతకుముందు చూడలేదు, వినలేదు. అప్పుడు ధర్మరాజు తనవారిని ద్రోణుడిమీదికి యుద్దానికి పంపాడు. 
అంతేకాక తాను కూడా ద్రోణుడిపైకి పోరాడటానికి వెళ్ళుతూ ఉంటే కృతవర్మ ఎదుర్కొన్నాడు. ఇట్టే సాత్యకిని 
భూరి అనే అతడు, సహదేవుడిని కర్టుడు, భీముడిని దుర్యోధనుడు, నకులుడిని శకుని, శిఖండిని కృపాచార్యుడు, 
ప్రతివింధ్యుడిని దుశ్ళాసనుడు, ఘటోత్కచుడిని అశ్వత్భామ, ద్రుపదరాజును వృషసేనుడు, విరాటరాజును 
శల్యుడు, శతానీకుడిని చిత్రసేనుడు, అర్జునుడిని అలంబుసుడనే రాక్షసుడు అడ్డగించి ద్రోణుడి పైకి వెళ్ళకుండా 
నిలిపి యుద్దం చేశారు. పాండవపక్షీయులేమో ద్రోణుడిని డీకొనటానికి వెళ్ళుతూ ఉంటే కౌరవపక్షీయులు 
(ద్రోణుడిని రక్షించటానికి, పాండవపక్షీయులను అటు వెళ్ళకుండా ఆపి వారితో యుద్దానికి తలపడ్డారు. ఆ 
సందర్భంలో ఎందరో ఎందరితోనో యుద్దానికి తలపడ్డారు. పేర్టు లెక్కించి చెప్పటం సాధ్యంకాదు. ద్రోణుడు 
సోమకసైన్యంతో పోరాడుతూ దానిని హతమార్చాడు. అట్టి సమయంలో ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిని 
ఎదుర్కొన్నాడు. ఆ సమయాన. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'గురుని నొంపను రక్షింపను" అనే చోట యథాసంఖ్యాలంకారం. 'ధర్మరాజాదులు గురుని నొంపను బూని తలపడిరి- 
కృతవర్మాదులు గురుని రక్షింపను బూని తలపడిరి' అనేవిధంగా అన్వయం. 'మజియు ననేకులు అనేకులతో తార్కొనుటకు” 
కూడా కారణం ఇదియే. 


సీ. పాండవాగ్రజుని చాపము ద్రుంచెం గృతవర్య; ।; యత. డొండు విలు గొని యతని నొంచె; 


ధనువును దునిమి హస్తం బుచ్చిపో శక్తి; యడరింప వేఖ శరాసనంబు 
గొని హయ సూతుల. గోదండంబును బొడి । సేసి హార్దిక్యుండు సెలంగి యేసె 
నరనాయకుండు గృపాణముగొన్న నఅకె.।; దోమరము. బూనిన రూపుమాపి మజువుం 


తే. బఖజియలుగ. జేసి తనువున బఅపె నార । సంబు; లిట్లమ్మహాబలు చటుల విక్ర 
మంబు దుస్సహ మగుడు నమ్మానవేంద్రు€ । డనికి. దొల6గిన గురుబల మలరె నధిప! 147 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 603 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కృతవర్మ; పాండవ+అ(గ్రజుని చాపము= ధర్మరాజు విల్టు; త్రుంచెన్‌= తెగవేశాడు; 
అతండు= ఆ ధర్మరాజు; ఒండువిలు= ఇంకో విల్టు; కొని= తీసికొని; అతనిన్‌= ఆ కృతవర్మను; నొంచెన్‌= నొప్పించాడు - 
అనగా యుద్ధం చేశాడు; ధనువును= ఆ కృతవర్మ ధనుస్సును; తునిమి= తునుకలు చేసి; హస్తంబు= చేతిని; ఉచ్చిపోన్‌= 
చీల్చుకొనిపోయే విధంగా; శక్తి= శక్త్యాయుధాన్ని; అడరింపన్‌= ప్రయోగించగా; వేటు+అ= వేరే; శరాసనంబు= ధనుస్సును; కొని= 
తీసికొని; హయసూతులన్‌= అశ్యాలను, రథసారథిని కూడా; కోదండంబును= ధనువును; పొడి+చేసి= చూర్తంచేసి - ధర్మరాజు 
రథమునకున్న అశ్వాలను అతడి సారథిని సంహరించి అతడి ధనుస్సును కూడా తెగగొట్టి అని భావం; హార్షిక్యుండు= కృతవర్మ; 
చెలంగి= చెలరేగి; ఏసెన్‌= బాణాలను ప్రయోగించాడు; నరనాయకుండు= ధర్మరాజు; కృపాణము= ఖడ్లాన్ని; కొన్నన్‌= (గ్రహించగానే; 
నజకెన్‌= ఖండించాడు; తోమరమున్‌= తోమరాన్ని; పూనినన్‌= పట్టుకోగానే; రూపుమాపి= ధ్వంసంచేసి; మబువున్‌= కవచాన్ని; 
పజీయలుగన్‌+చేసి= ఛిన్నంచేసి; తనువునన్‌= శరీరంపై; నారసంబులు= బాణాలను; పటిుపెన్‌= వ్యాపింపచేశాడు - అనగా 
శరీరమంతటా బాణాలతో కొట్టాడని భావం; ఇట్టు= ఈ విధంగా; ఆ+మహాబలు చటుల వి[క్రమంబు= గొప్ప బలంగల ఆ 
కృతవర్మ అందమైన పరా[క్రమం; దుస్పహము+అగుడున్‌= సహించరానిది కాగా; ఆ+మానవ+ఇంద్రుండు= ఆ ధర్మరాజు; 
అనికిన్‌= యుద్దానికి - యుద్దంనుండి అని భావం; తొలంగినన్‌= తొలగిపోగా; కురుబలము= (మీ) కౌరవసైన్యం; అలరెన్‌= 
సంతోషించింది. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కృతవర్మ ధర్మరాజు విలు తెగగొట్టాడు. వెంటనే అతడు మరో విల్దు 
(గ్రహించి, ఆ కృతవర్మను బాణాలతో నొప్పించాడు, అతడి వింటిని ముక్కలు చేసి శక్త్యాయుధాన్ని అతడిపై 
(ప్రయోగించాడు. అది అతడిచేతిని చీల్చుకొనిపోయింది. అయినా ఆ కృతవర్మ వేరొక ధనుస్సును తీసికొని ధర్మరాజు 
రథానికున్న గు(ర్రాలను, సారథిని సంహరించాడు. మరియు అతడి ధనువును కూడా నుగ్గునుగ్గు చేశాడు. ధర్మరాజు 
ఖడ్డాన్ని (గ్రహించాడు. దాన్నికూడ నరికివేశాడు. వెంటనే తోమరాన్ని ధర్మరాజు తీసికొనగా దానిని కూడ 
నశింపజేశాడు. అంతేకాక ధర్మరాజు కవచాన్ని తూట్టుపడే విధంగా చేసి, ఆ ధర్మరాజు శరీరంలో ఎన్నో బాణాలు 
నాటాడు. ఇక ధర్మరాజు ఆ కృతవర్మ యుద్దాన్ని సహించలేకపోయాడు. వెంటనే యుద్ర్దభూమినుండి 
తొలగిపోయాడు. అది చూచి మీ కౌరవసేనలో సంతోషం ఉప్పొంగింది. 


క. భూరియు శినివరుండు శరా । సారము లొండొరులమీ(6ద సరి బఅపి వడిం 

బోరునెడ భల్లమున నా । కౌరవు విలు ద్రుంచె సత్యకసుతుం డధిపా! 148 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా]; భూరియున్‌= భూరి అనే కురువీరుడు; (మరియు) శినివరుండు= సాత్యకి; 
శర+ఆసారములు= బాణధారలు; ఒండొరులమీందన్‌= ఒకరు మరియొకరిపైన పరస్పరం; సరిన్‌= సమంగా; పజపి= వ్యాపింపజేసి; 
వడిన్‌= వేగంగా; పోరునెడన్‌= యుద్దం చేసే సమయంలో; భల్లమునన్‌= భల్లమనే బాణంతో; ఆ కౌరవువిలున్‌= ఆ 
కురువంశీయుడగు భూరియొక్క విల్టును; సత్యకసుతుండు= సాత్యకి; త్రుంచెన్‌= తెగగొట్టాడు. 
తాత్పర్యం: భూరి, సాత్యకి ఈ ఇరువురు ఒకరిపై మరియొకరు సమానంగా బాణవర్దాన్ని కురిపిస్తూ వేగంగా 
యుద్ధం చేస్తూ ఉండగా ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ కురువంశీయుడైన భూరియొక్క విల్లును సాత్యకి ఒక 
భల్లంతో విరుగగొట్టాడు. 


ఆ. త్రుంచి మేను గాండ6 దూపులు నిగిడింప । నాత. డొండు వింట నతని నొంచి 
ధనువు దునుమః గోప మినుమడి యై శక్తి. ద్రెళ్ళ వైచె శినివరేణ్యుం డతని. 149 


ప్రతిపదార్హం: (త్రుంచి= ఆ భూరివిల్లును తెగవేసి; మేను= శరీరాన్ని; కాండన్‌= 'క్రుచ్చుకొనే విధంగా; తూపులు= బాణాలను; 


604 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిగిడింపన్‌= ప్రయోగించగా; ఆతండు= ఆ భూరి; ఒండువింటన్‌= మరియొక విల్టుతో; అతనిన్‌= ఆ సాత్యకిని; నొంచి= నొప్పించి; 
ధనువు= విల్టును; తునుమన్‌= (త్రుంచగా; కోపము= కోపం; ఇనుమడి ఐ= రెట్టింపై; శినివరేణ్యుండు= సాత్యకి; అతనిన్‌= ఆ 
భూరిని; త్రెళ్ళన్‌= పడిపోయేటట్టు అనగా - మరణించేవిధంగా; శక్తిన్‌= శక్తి అనే ఆయుధంతో; వైచెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: ఆభూరి (యొక్క) ధనుస్సును (త్రుంచి, శరీరంపైబాణాలు నాటాడు. వెంటనే ఆ భూరి మరియొక 
ధనుస్సును తీసికొని ఆ సాత్యకిని బాణాలతో నొప్పించి, అతడి ధనుస్సును ముక్కలు చేశాడు. దానితో సాత్యకికి 
కోపం రెండింతలైనది. శక్త్యాయుధాన్ని భూరిపై ప్రయోగించాడు. దానితో భూరి మరణించాడు. 


వన. ఇట్లు సాత్యకి చేతం జచ్చిన భూరిం జూచి భారద్వాజపుత్రుం డతని పయిం గవియుటయు ఘటోత్కచుండు 
'నిలునిలు' మని యెలుంగు సూపి దొడ్డ తూపు లడరించిన నతం డవి మగిడించి పెల్లేసిన నేదు వెటిగిన 
ట్లయ్యసురవరుండు దశ విశిఖంబులు రయంబున నురంబున€గ్రుచ్చిన మూర్చవచ్చి యమ్మేటిజోదు కేతుదండం 
బవలంబించి. 150 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సాత్యకిచేతన్‌= సాత్యకిచేత; చచ్చినభూరిన్‌= మరణించిన భూరి అనే రాజును; చూచి; 
భారద్వాజపుత్రుండు= ద్రోణపుషత్రుడు అశ్వత్హామ; అతనిపయిన్‌= ఆ సాత్యకిపై; కవియుటయున్‌= తలపడగానే; ఘటోత్కచుండు= 
ఘటోత్కచుడు; నిలు నిలుము+అని= ఆగాగు అని; ఎలుంగు+చూపి= కంఠధ్వని చేసి (పెద్దగా అరచి అని భావం); దొడ్డతూపులు= 
దృఢమైన బాణాలను; అడరించినన్‌= (ప్రయోగించగా; అతండు= ఆ అశ్వత్స్హామ; అవి= ఆ బాణాలను; మగిడించి= త్రిప్పికొట్టి; 
పెల్టు= అధికంగా; ఏసినన్‌= బాణాలతో కొట్టగా; ఏదు= ముండ్లపంది; పెజటిగినట్టు= చెలరేగినవిధంగా; ఆ+అసురవరుండు= 
ఆ ఘటోత్కచుడు; దశవిశిఖంబులు= పదిబాణాలను; రయంబునన్‌= వేగంగా; ఉరంబునన్‌= వక్షణ్థలంలో; క్రుచ్చినన్‌= (క్రుచ్చు 
కొనేటట్టు కొట్టగా; మూర్చవచ్చి= మూర్చవస్తున్నట్టయి తెలివి కోల్పోతున్నట్టు తోచి; ఆ+మేటిజోదు= ఆ యోధశశ్రేష్టుడు అశ్వత్థామ; 
కేతుదండంబు= ధ్వజస్తంభాన్ని; అవలంబించి= పట్టుకొని; 


తాత్సర్యం: ఇట్టా సాత్యకిచేత మరణించిన భూరిని చూచి అశ్వత్భామ, సాత్యకి నెదుర్కొనటానికి ఉద్యమించగా, 

ఘటోత్కచుడు అశ్వత్థామను 'నిలు నిలు” మని పెద్దగా అరుస్తూ అడ్డుకొని అతడిపై దృఢమైన బాణాలను 

(ప్రయోగించాడు. వెంటనే అశ్వత్థామ ఆ బాణాలను త్రిప్పికొట్టటమే కాక, ఆ ఘటోత్కచుడిని దృఢమైన బాణాలతో 

నొప్పించాడు. అప్పుడు ఘటోత్కచుడు ముండ్లపంది విజ్బంభించినట్టు చెలరేగిపోయి, పదిబాణాలతో ఆ 

అశ్వత్హామను వక్షసలంలో వేగంగా కొటాడు. దానితో అశ్వత్భామకు మూర్చవచ్చినట్టయి ఆ రథంమీదనే 
యి ఆ థి అ | మ. 

ధ్వజస్తంభాన్ని ఆనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ ఆలోనన తెలిసి మెటుంగు | వాలిక నారసము దైత్యువక్షమున వెసం 
గీలించిన నరదముపై । సోలిపడుడు. దేరు దొలంగ సూతుండు దోలెన్‌. 151 


ప్రతిపదార్థం: ఆలోననన్‌+అ= అంతలోనే; తెలిసి= తెలివి పొంది - మూర్చదేరి అని భావం; మెటుంగు= తళతళ మెరుస్తూ 
ఉన్న; వాలిక= దీర్హమైన; నారసము= బాణాన్ని; దైత్యువక్షమునన్‌= ఆ ఘటోత్కచుడి జొమ్ములో; కీలించినన్‌= (క్రుచ్చుకొనేటట్టు 
వేయగా; అరదముపైన్‌= రథంపై; సోలి= మూర్చపోయి; పడుడున్‌= పడిపోయిన వెంటనే; సూతుండు= ఆ ఘటోత్కచుడి సారథి; 
తేరు= రథాన్ని; తొలంగన్‌= రణరంగంనుండి తొలగిపోయే విధంగా; తోలెన్‌= తోలాడు. (ఇట్టు అశ్వత్థామ తాకిడికి తట్టుకోలేక 
మూర్చిల్లిన ఘటోత్కచుడిని రథచోదకుడు రణరంగానికి దూరంగా తీసికొని వెళ్ళాడని భావం). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 605 


తాత్పర్యం: అంతలోనే తెలివి పొంది, ఆ ఘటోత్కచుడి వక్షంలో దృఢమైన, తీక్షణమైన బాణంతో కొట్టాడు. 
వెంటనే ఆ ఘటోత్కచుడు ఆ దెబ్బకు ఆగలేక సొమ్మసిల్లి, రథంపై ఒరిగాడు. అది గమనించి, సారథి ఆ రథాన్ని 
ప్రక్కకు తీసికొని వెళ్ళాడు. 
క. _ భీముండు6ం గురుపతియు శర । స్తోమము లొండొరులమీ6ద6 దొరంగించుచు ను 

ద్దామాంభోద పిహిత రవి । సోముల చందమున నొప్పుచుం బోరునెడన్‌. 152 


ప్రతిపదార్దం: భీముండు= భీమసేనుడు; కురుపతియున్‌= దుర్యోధనుడు; శరస్తోమములు= బాణాల సమూహాలను; ఒండొరుల 
మీ6ందన్‌= ఒకరు మరియొకరిపై; తారంగించుచున్‌= వర్షించుకుంటూ (ఉండేటప్పుడు); ఉద్దామ= గొప్ప; అంభోద= మేఘాలచేత; 
పిహిత= కప్పబడిన; రవిసోముల= సూర్యచంద్రుల; చందమునన్‌= విధాన; ఒప్పుచున్‌= ప్రకాశిస్తూ; పోరు+ఎడన్‌= యుద్ధం 
చేసేటప్పుడు. 
తాత్పర్యం: భీమ దుర్యోధనులు ఒకరినొకరు బాణసమూహంతో కప్పుకొంటూ, పెద్ద మేఘాలు కప్పివేసి 
సూర్యచంద్రులవలె ప్రకాశిస్తూ యుద్ధం చేసే సమయంలో. 
నిశేషం: అలం: ఉపమ. “రవి సోముల చందముని* అనేటప్పుడు ఉపమాలంకారం. దానిచేత భీమ దుర్యోధనులు పరస్పరం 
కనబడనంత దట్టంగా బాణాలు ప్రయోగిస్తూ యుద్దం చేశారనే విషయం ప్రకృతంలో ధ్వనిస్తూ ఉన్నది. ఇది అలంకారకృత వస్తుధ్వని. 
చ. ధనువు సిడంబు. ద్రుంచి సముదగ్రత భీముండు మేను నొంపన 

మృనుజవిభుండు వేజొక సమగ్రబలం బగు చాప మెత్తి యా 

యనమెయి. గా6డ విల్‌ విజుగునట్లుగ నేసిన నొండువింట న 

య్యనిలజు€ దేడు నారసము లా నృపు గాత్రమునందు. గ్రుచ్చుచున్‌. 153 
ప్రతిపదార్థం: భీముండు= భీమసేనుడు; ధనువున్‌= ఆ దుర్యోధనుడి ధనుస్సును; సిడంబున్‌= ధ్వజాన్ని; (త్రుంచి= తెగవేసి; 
సముద[గ్రతన్‌= కౌద్దత్యంతో అనగా గర్వంతో; మేనున్‌= దుర్యోధనుడి శరీరాన్ని; నాంపన్‌= నొప్పించగా; ఆ+మనుజ విభుండు= 
ఆ దుర్యోధనుడు; వేజొక సమ(గ్ర బలంబు+అగు= మరియొక బలిష్టమైన; చాపము= విల్టు; ఎత్తి= తీసికొని, ఆయనమెయిన్‌= 
ఆ భీముడి శరీరంలో; కాండన్‌= (క్రుచ్చుకొనే విధంగా; విల్‌= ధనుస్సు; వియుగునట్టుగన్‌= విరిగిపోయే విధంగానూ; ఏసినన్‌= 
బాణాలతో కొట్టగా; ఒండు వింటన్‌= మరో ధనుస్సుతో; ఆ+అనిలజుండు= ఆ వాయునందనుడు, భీముడు; ఏడు నారసములు= 
ఏడుబాణాలను; ఆ నృపగాత్రమునందున్‌= ఆ రాజు అనగా దుర్యోధనుడి శరీరంలో; క్రుచ్చుచున్‌= నాటుకపోయేటట్టు చేస్తూ, 


తాత్పర్యం: భీముడు, దుర్యోధనుడి ధనుస్సును, ధ్వజాన్ని ముక్కలు చేసి, గర్వం ప్రదర్శిస్తూ అతడి శరీరాన్ని, 
బాణాలతో నొప్పింపగా, దుర్యోధనుడు వేరే ధనుస్సును - మహాదృఢమైన దానిని [గ్రహించి భీముడి శరీరం నొప్పి 
పుట్టే విధంగా, అతడి ధనుస్సు విరిగేవిధంగా చేయగా, అప్పుడు భీముడు మరొకవిల్టు (గ్రహించి ఏడుబాణాలతో 
దుర్యోధనుడిని కొట్టి శరీరాన్ని గాయపరిచాడు. 


చ. విలు దునుమాడి వెందియును విండులు నా ల్లత. డెత్త నెత్త ను 
త్తలముగ. ద్రుంచి వైచె గద దత్తురగంబుల సూతు6 జంపన 
గ్గలమగు భీతి రాజు దొలంగన్‌ వెస దాంటుడు. గాన కాతండుం 
బొలిసెనకా6 దలంచి మది బొంగి వృకోదరు. డార్టె; నార్చినన్‌. 154 


606 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: విలు= ధనుస్సును; తునుమాడి= తునుకలు చేసి; వెండియున్‌= మళ్ళీ; అతండు= ఆ దుర్యోధనుడు; నాల్ను 
విండులు= నాలుగు ధనువులను; ఎత్తన్‌+ఎత్తన్‌= ఎత్తుతూ పోతూ ఉండగా; ఉత్తలముగన్‌= వేగంగా; (త్రుంచివైచెన్‌= త్రుంచివేశాడు; 
గదన్‌= గదతో; తద్‌+*తురగంబులన్‌= అతడి అశ్వాలను; సూతున్‌= సారథిని; చంపన్‌= సంహరించగా; అగ్గలము+అగు= 
అధికమైన; భీతిన్‌= భయంతో; రాజు= దుర్యోధనుడు; తొలంగన్‌= తొలగిపోగా; వెసన్‌= తొందరగా; దాంటుండున్‌= దాటినంతనే; 
కానక= గుర్తించక; ఆతండున్‌= ఆ దుర్యోధనుడును; పొలసెను+అ+కాన్‌= మరణించియే ఉండవచ్చును అని; తలంచి= అనుకొని; 
మదిన్‌= మనస్సులో; పొంగి= ఎంతో సంతోషించి; వృకోదరుండు= భీముడు (తోడేలు పొట్టవంటి పొట్ట గలవాడు కాబట్టి భీముడికి 
ఆ పేరు); ఆర్భ్ఫెన్‌= సింహనాదం చేశాడు; ఆర్చినన్‌= ఆర్వగా. 


తాత్సర్యం: విల్లును ముక్కలు చేసి, అతడు మళ్ళీ విల్లెత్తాడో లేదో మళ్ళీ తునుకలు చేశాడు. ఇట్టా నాలుగు 
విల్లులను ఖండించాడు. అంతేకాక గదతో ఆ దుర్యోధనుడి రథానికున్న అశ్వాలను, సారథిని సంహరించాడు. 


అప్పుడు దుర్యోధనుడు విపరీతభయంతో యుద్ధంమాని, వేగంగా అక్కడినుండి అగపడకుండా వెళ్ళగా అతడు 
మరణించాడనే భావించి భీముడు సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉసా శైనియా ప్రతిలో “జావి అనే పాఠానికి చూపిన 'జంపి అనే పాఠాంతరం ప్రకృతానుగుణమగుటచేత (గ్రహించటం జరిగింది. 


వ. మన మూకలు నట్లకా. దలంచి హాహాకారంబులతో నాకులతం బొందె; నందలి జనంబులు ప్రమదంబునం 
జెలంగి రక్కౌరవేంద్రుండు వేజొక్క తేరెక్కి తోంవినం గని యెల్లవారును డిందుపడిరి ; కర్ణ సహదేవులు 
సముదీర్హ విక్రమంబు వెలయం బెనంగునప్పుడు. 155 


ప్రతిపదార్థం: మన మూంకలు= మన సైన్యాలు; అట్టు+అ= అట్లాగే; కాన్‌+అయినట్టుగా+తలంచి= అనుకొని, అనగా 
దుర్యోధనుడు మరణించాడనే భావించి; హాహాకారంబులతోన్‌= హాహా (అయ్యో! అయ్యో) అనే ఆర్తధ్వనులతో, అనగా 
దుఃఖాతిశయంతో హా హి అని అరుస్తూ; ఆకులతన్‌= వ్యాకులభావాన్ని; పొందెన్‌= పొందాయి; అందలి జనంబులు= ఆ పాండవ 
పక్షంలో ఉండే జనులు; ప్రమదంబునన్‌= సంతోషంతో; చెలంగిరి= నినాదం చేశారు; (అంతలోనే) ఆ+కౌరవేంద్రుండు= ఆ 
దుర్యోధనుడు; వేజొక్క తేరు= మరియొక రథాన్ని; ఎక్కి= అధిరోహించి; తోంచినన్‌= దర్శనమీయగానే; ఎల్లవారును= అందరూ 
(ఇరువైపుల వారందరూ - అని భావం); డిందుపడిరి= ఉపశమించారు (చెలరేగటాలు మానారు!); కర్షసహదేవులు= కర్ట్ణుడును, 
సహదేవుడును; సముదీర్ల విక్రమంబు= గొప్ప పరాక్రమం; వెలయన్‌= ప్రకాశించగా; పెనంగునప్పుడు= యుద్దం చేసే సమయంలో. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన సైన్యాలు కూడా దుర్యోధనుడు మరణించాడనే భావించి హాహాకారాలు 
చేస్తూ కలతనొందాయి. పాండవసైన్యాలు సంతోషంతో సింహనాదాలు చేశాయి. ఇంతలో దుర్యోధనుడు 
వేరొకరథంపై కూర్చొని దర్శనమివ్వటంతో అందరు సద్దుమణిగారు. కర్ష సహదేవులు గొప్ప పరాక్రమంతో యుద్ధం 
చేస్తుండగా 
క. _ అమ్మాద్రీసుతు. డేపున€ । దొమ్మిది వాలమ్ము లొడల. దూర్చిన నతిరో 

షమ్మునం గర్జుండు దదం । గమ్ములు నొప్పించె. దీవ్రకాండ శతమునన్‌. 156 
ప్రతిపదార్థం: ఆ+మాద్రీసుతుండు= ఆ సహదేవుడు; ఏపునన్‌= విజ్బంభణతో; తొమ్మిది వాలు+అమ్ములు= తొమ్మిది 
తీక్షణములైన బాణాలను; ఒడలన్‌= కర్టుడి శరీరాన; తూర్చినన్‌= (క్రుచ్చుకొనేటట్లు కొట్టగా; కర్షుండు; అతి రోషమ్మునన్‌= మిక్కిలి 
కోపంతో; తీవ్ర కాండశతమునన్‌= వాడి అయిన నూరుబాణాలతో; తద్‌+*అంగంబులు= ఆ సహదేవుడి శరీరావయవాలను; 
నొప్పించెన్‌= నొప్పించాడు - నొప్పి పుట్టివిధంగా కొట్టాడని భావం. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 607 


తాత్సర్యం: ఆ సహదేవుడు విజృంభించి కర్షుడిని తొమ్మిది తీక్ష్‌ణములైన బాణాలతో కొట్టి, శరీరాన్ని గాయపరచగా, 
కర్షుడు మహాకోపంతో అతని అవయవాలను వంద వాడిబాణాలతో నొప్పించాడు. 


వ. _ ఇట్లు సహదేవుం బొదివి రాధేయుండు. 157 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సహదేవున్‌= సహదేవుడిని; పొదివి= మర్చించి అనగా నుగ్గునుగ్గు చేసి; రాధేయుండు= 
కర్షుడు. 
ళం 


తాత్పర్యం: కర్షు డీ విధంగా సహదేవుడిని ఆ(క్రమించి. 


చ  రయమున విల్లు ద్రుంచిన పరాక్రను మొండొక వింటం జేయంగా 
హయముల సూతు. జంపుటయు నాతండు ఖడ్గము ఖేటకంబు ని 
ర్భయముగ6 బుచ్చుకొన్న బహు బాణములం దునుమాడె నన్యదు 
ర్భ్హయ మగు లావునం గడువెసన్‌ గద వైవ నడంచె నవ్వుచున్‌. 158 


ప్రతిపదార్థం: రయమునన్‌= వేగంగా; విల్లున్‌= విల్లును; త్రుంచినన్‌= విరుగగొట్టగా; ఒండు+ఒకవింటన్‌= మరియొక ధనుస్సుతో; 
పరాక్రమము= విక్రమించటం; చేయంగాన్‌= చేస్తూ ఉంటే; హయములన్‌= అశ్వాలను; సూతున్‌= సారథిని; చంపుటయున్‌= 
సంహరించగానే; అతండు= ఆ సహదేవుడు; ఖడ్గమున్‌= కత్తిని; భేటకంబున్‌= డాలును; నిర్భ్మయముగన్‌= భయం అనేది లేక; 
పుచ్చుకొన్నన్‌= తీసికొనగానే; బహుబాణములన్‌= అనేక బాణాలతో; తునుమాడెన్‌= తునకలు చేశాడు; అన్యదుర్ణ్మయము+అగు= 
ఇతరులకు జయింపరాని; లావునన్‌= (బాహు) బలంతో; కడు వెసన్‌= మిక్కిలి వేగంతో; గదన్‌= గదను; వైవన్‌= వేయగా; 
నవ్వుచున్‌= నవ్వుతూ; అడంచెన్‌= అణచివేశాడు - మధ్యలోనే ఆ గదను కర్షుడు ఖండించాడు. 


తాత్పర్యం: (కర్షుడు) వెనువెంటనే సహదేవుడి ధనువును ముక్కలు చేశాడు. ఆ సహదేవుడు వేరొక విల్టు తీసికొని 
విక్రమించాడు. అంతలోనే కర్టుడు సహదేవుడి రథానికున్న అశ్వాలను, సారథిని సంహరించాడు. వెంటనే సహదేవుడు 
కత్తి డాలు తీసికొని, నిర్భయంగా పోరాటాని కుపక్రమించగానే, కర్షుడు అనేక బాణాలతో వాటిని ముక్కలు చేశాడు. 
అప్పుడు సహదేవుడు అన్యులు ఆపసాధ్యంకాని బాహుబలంతో మిక్కిలి వేగంగా కర్ణుడి పైకి గదను విసరగా, 
కర్చు డా గదను నవ్వుతూ కిందపడేటట్టు చేశాడు. 


వ. దానం బెండువడక యప్పాండు నందనుండు. 159 
ప్రతిపదార్థం: దానన్‌= దానిచేత; బెండు+పడక= బలహీనం కాక, నిరుత్సాహపడక; ఆ+పాండునందనుండు= ఆ సహదేవుడు. 
తాత్పర్యం: సహదేవుడు అందుకు నిరుత్సాహపడక 

కర్ణుండు సహదేవుని వింటికోపునం బొడుచుచు ననమానించుట (సం. 7-141-12) 


ఆ. _ శక్తివైవ నిశితచక్రంబు నిగిడింప । వరుస నదియు నిదియు వ్రయ్యలయ్యు 
దునియ లయ్యు నేలం దొరంగంగం జేసి పె । ల్లేసి, తెరలుటయును నెయ్టె నతండు. 160 


ప్రతిపదార్థం: (సహదేవుడు) శక్తిన్‌= శక్త్యాయుధాన్ని; వైవన్‌= వేయగా; నిశితచ(క్రంబు= పదునైన తన రథచక్రాన్ని; వరుసన్‌= 
(క్రమంగా; నిగిడింపన్‌= ప్రయోగించగా; అతండు= ఆ కర్షుడు; పెల్టు= మిక్కిలి; ఏసి= బాణాలతో కొట్టి; అదియున్‌= ఆ 


608 శ్రీమదాంధ్ర నుహాభారతము 


శక్తి! ఇదియున్‌= ఈ చక్రం; వ్రయ్యలు+అయ్యున్‌= ముక్కలై కూడా; తునియలు+అయ్యున్‌= తునకలై (అదియు వ్రయ్యలయ్యు 
ఇదియు తునియలయ్యు అని వరుసగా అన్వయం);) నేలన్‌= భూమిపై; తొరంగంగన్‌= పడిపోయేటట్టు; చేసి= చేసి; తెరలుటయు 
నున్‌= తొలగిపోతూ ఉండగా, రణాన్ని వీడిపోతూ ఉండగా; అతండు= కర్టుడు; ఎయ్య్రైన్‌= వెంబడించాడు. 


తాత్పర్యం: (ఆ సహదేవుడు) కర్టుడిపైకి శక్యాయుధాన్ని, తరువాత రథచక్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండూ 
కర్ణుడి బాణాలకు తునకలుగా మారి నేలగూలాయి. ఇంకా కూడా కర్షుడు సహదేవుడిని బాణాలతో కొట్టాడు. 
నిరాయుధుడైన సహదేవుడు ఆ కర్టుడిధాటికి ఆగలేక రణంనుండి నిష్క్రమిస్తూ ఉంటే కరుడు అతడిని 
వెంబడించాడు. 


విశేషం: పెల్లేసినవాడు, ఎయ్రినవాడు= వెంబడించినవాడు కర్షుడు; తెరలినవాడు సహదేవుడు. అదేవిధంగా అన్వయించి అర్ధాన్ని 
(గ్రహించాలి. కొంచెం అర్హభ్రాంతి అయ్యే అవకాశం ఉండుటచేత ఈ విధంగా వివరించవలసి వచ్చింది. సహదేవుడు ప్రయోగించింది 
రథచక్రం కాని చక్రాయుధం కాదు. దానికి సంసృృతమూలం శ్లోః “శక్తిం చిక్షేప కర్షాయ తా మప్యస్యాచ్చిన చ్చరైః ।; ససంభ్రమం 
తత స్తూర్ల మవవ్లుత్య రథోత్తమాత్‌ । సహదేవో మహారాజ! దృష్ట్వా కర్షం వ్యవస్థితమ్‌ ; రథచ[క్రం ప్రగృహ్యాజౌ ముమోచాధిరథిం 
ప్రతి.” (ద్రోణ. 167/10,12) చివరకు ఏ ఆయుధమూ లేక రణమునుండి వైదొలగాడు సహదేవుడు - ఆ సంస్కృత మూలశ్లోకం 
ఇంతకుముందే ఉదాహరించబడింది. 


వ. _ ఇత్తెజంగునంగర్జుండు గదిసి నిశ్చేష్టితుండగు సహదేవు నాలోకించి, కుంతి మాటలు దలంచి, యొండు సేయ 
నొల్లక యల్లన వింటికోపునం గడుపు వొడిచి నవ్వుచు 'నెక్కుడైన పగఅ నుక్కునం దలపడకు; మల్ల వాండె 
నరుండు గురుసేనతోడ బిరుదై పెనంగెడు; నతని కడకుం బొ' మ్మని పలికి పోయె; నక్కుమారుండును నట్లు 
గర్జునేటులను మాటలను గడునొచ్చి తన బ్రదుకునకు రోయుచుం బోయి వేజొక్క రథం బెక్కె మత్య 
మద్రేశ్వరులు జంభవాసవుల చందంబున సమరంబు సేయు సమయంబున నా శల్యుండు. 161 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; కర్షుండు; కదిసి= సమీపించి; నిశ్చేష్టితుండు+అగు= చేష్టలు దక్కి ఉన్నటువంటి; 
సహదేవున్‌= సహదేవుడిని; ఆలోకించి= చూచి; కుంతి మాటలు= కుంతి మాటలను; తలంచి= తలచుకొని; ఒండు= అన్యం; 
చేయన్‌= చేయటానికి; ఒల్లక= ఇష్టపడక; వింటికోపునన్‌= వింటికొనతో; కడుపున్‌= ఉదరభాగాన్ని; పొడిచి= పొడిచివేసి; నవ్వుచున్‌= 
మందహాసం చేస్తూ (ఇట్టా అన్నాడు); ఎక్కుడు+ఐన= అధికులైన; పగజన్‌= శత్రువులను; ఉక్కునన్‌= పొగరుతో; తలపడకు= 
ఎదిరించకుము; అల్ల= అదిగో; వాండె= ఆ కనబడేవాడే; నరుండు= అర్జునుడు; కురుసేనతోడన్‌= కౌరవసైన్యంతో; బిరుదు+ఐ= 
మేటి అయి; పెనంగెడున్‌= యుద్ధం చేస్తున్నాడు; అతనికడకున్‌= అతడివద్దకు; పొమ్ము= వెళ్ళుము; అని= ఇట్టా; పలికి= చెప్పి; 
పోయెన్‌= కర్టుడు వెళ్ళిపోయాడు; ఆ+కుమారుండునున్‌= ఆ సహదేవుడు; అట్లు= ఆ విధంగా; కర్టుని+ఏటులను= కర్ణుడి బాణాల 
దెబ్బలతోను; మాటలను= (ఎత్తిపొడుపు) మాటలతోను; కడున్‌= మిక్కిలి; నొచ్చి= బాధపడి; తన బ్రదుకునకున్‌= తాను 
జీవించియుండటానికి; రోయుచున్‌= అసహ్యించుకొంటూ; పోయి= (అక్కడినుండి) వెళ్ళి; వేటు+ఒక్కరథంబు= మరో రథాన్ని; 
ఎక్కెన్‌= అధిరోహించాడు; మత్స్యమద్రేశ్వరులు= విరాటరాజు, శల్యుడు (వీరిద్దరు); జంభవాసవుల చందంబునన్‌= జంభాసురుడు, 
ఇంద్రుడూ, జంభవాసవులు - వారిద్దరి విధాన; సమరంబు= యుద్దాన్ని; చేయు సమయంబునన్‌= చేసే సమయంలో; ఆ శల్యుండు= 
ఆ శల్యుడు. 


తాత్పర్యం: ఇట్టా కర్షుడు సహదేవుడిని సమీపించి, చేష్టలు దక్కి చూస్తూ ఉన్న సహదేవుడిని చూడగానే కుంతి 
తనతో అన్నమాటలు (అనగా - అర్జునుడిని ఒక్కడినే తప్ప మరెవ్వరిని రణంలో, అవకాశం ఎదురై వచ్చినా 
వధించకుండా ఉంటాననే తన మాటలు) జ్ఞాపకం వచ్చాయి. కాబట్టి సహదేవుడిని సంహరించటానికి మనస్సు 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 609 


రాక, కేవలం వింటికొసతో అతడి ఉదరభాగాన్ని పొడుస్తూ నవ్వుతూ 'తనకంటె అధికుడైన శత్రువుతో పొగరుతో 
తలపడటం అవివేకం. ఇట్లా ఎప్పుడూ చేయకుము. అదుగో మీ అర్జునుడు కురుసైన్యంతో పోరాడుతూ ఉన్నాడు 
అతడిదగ్గరికి వెళ్ళుము” అని చెప్పి, కర్ణుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. సహదేవుడు ఆ కర్ణుడి బాణఘాతాల 
తోను ఈ సూటిపోటి మాటలతోను మనస్సులో చాలా బాధపడి తన బ్రతుకునకు తానే అసహ్యపడుతూ వెంటనే 
వేరొక రథం ఎక్కి అక్కడినుండి వెళ్ళిపోయాడు. విరాట శల్యులు జంభాసుర దేవేంద్రులవలె యుద్ధం చేసే 
సమయంలో ఆ శల్యుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: కుంతి కర్టుడి దగ్గరకు వెళ్ళి “నీవు నా కుమారుడవు. కన్యగా ఉన్నప్పుడు సూర్యునివలన కలిగినవాడవు. పాండవులకు 
జ్యేష్టభ్రాతవు. కౌరవపక్షాన్నివీడి పాండవపక్షం చేరి రాజ్యాన్ని నీవే అనుభవించుము” అని అర్జించింది. అందుకు కర్టుడు అది తనకు 
ధర్మం కాదని లోక సమ్మతమూ కాదని కుంతి అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఇట్టా అన్నాడు: శ్లో॥ న చతే౭యం సమారంభో మయి 
మోఘో భవిష్యతి । వధ్యాన్‌ విషహ్యాన్‌ సంగ్రామే న హనిష్యామి తే సుతాన్‌ | యుధిష్టిరంచ భీమంచ యమౌ చైవార్డునాదృతే!॥ 
(ఉద్యోగ 146/20,21) నీవిట్లా రావటం వృథా కాదు. అర్జునుడు తప్ప మరెవ్వరైనా నీ కొడుకులు - యుధిస్టిరాదులు యుద్దంలో 
తటస్థించి సంహరించే అవకాశం వచ్చినా సంహరించను” అని - ఇది కర్చుడు కుంతి కిచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకొనటానికే 
సహదేవుడిని సంహరించక కర్షుడు విడిచిపెట్టాడు. 


క. హరులను సూతుని. జంపిన । విరటుండు పొలివోక వివిధ విశిఖచయంబుల్‌ 
గురియ శతానీకుండు శ । ల్యురథం బస్త్రముల. బొదివె నుద్దతభంగిన్‌. 162 


ప్రతిపదార్థం: (శల్యుడు) హరులను= (ఆ విరాటరాజుయొక్క) అశ్వాలను; సారథిని= సారథిని; చంపినన్‌= సంహరించగా; 
విరటుండు= విరాటరాజు; పొలివోక= నిరుత్సాహపడక; వివిధ విశిఖ చయంబుల్‌= అనేకములైన బాణాల సమూహాలను; కురియన్‌= 
కురిపించగా; (అప్పుడే చేరి) శతానీకుండు= విరాటుడి తమ్ముడు శతానీకుడనేవాడు; శల్యురథంబు= శల్యుడి రథాన్ని; ఉద్ధతభంగిన్‌= 
గర్వించిన విధాన; గర్వంతో చెలరేగి; అస్త్రంబులన్‌= బాణాలతో; పాొదివెన్‌= కప్పివేశాడు. 


తాత్పర్యం: విరాటుడి అశ్వాలను, సారథిని చంపాడు. అప్పుడు విరాటుడు నిరుత్సాహపడక ఆ శల్యుడి పై బాణవర్షం 
కురిపించాడు. అంతలోనే విరాటుడి తము శడు శతానీకుడు విజృంభించి శల్యుడి రథాన్ని బాణాలతో కప్పివేశాడు. 


వ. ఇట్లు మత్య్యానుజుండు దాంకిన. 163 


ప్రతిపదార్దం: ఇట్టు= ఇట్టా, మత్స్య+అనుజుండు= మత్స్యదేశపురాజైన విరాటుడి తమ్ముడు శతానీకుడు; తాంకినన్‌= (శల్యుడిని) 
ఎదుర్కొనగా. 


తాత్పర్యం: ఈ విధంగా విరాటుడి తమ్ముడు శతానీకుడు (తనను) ఎదుర్కొనగా. 


తే. _ అతనిం గూల్చె మద్రేశు. దయ్యరద మెక్కి! విరటు6 డడలును గినుకయు. బిరిగొనంగ 
ముట్టె నాతని; నాతండు మూర్చవోవ । నేయ సారథి దొలంగంగ నెగచె రథము. 164 


ప్రతిపదార్థం: మద్రేశుండు= శల్యుడు; ఆతనిన్‌= ఆ శతానీకుడిని; కూల్చెన్‌= పడగొట్టాడు - సంహరించాడని భావం; విరటుండు= 
విరాటరాజు; ఆ+అరదము= ఆ శతానీకుడి రథాన్ని; ఎక్కి= అధిరోహించి; అడలును= భయం; కినుకయును= కోపం;పిరిగొనంగన్‌= 


610 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆవహింపగా; ఆతనిన్‌= ఆ శల్యుడిని; ముట్టెన్‌= ఎదుర్కొన్నాడు; ఆతండు= ఆ శల్యుడు; ఆతనిన్‌= ఆ విరాటుడిని; మూర్చ= 
మూర్చ; పోవన్‌= పోయేవిధంగా; ఏయన్‌= కొట్టగా; సారథి= ఆ విరాటుడి సారథి; రథమున్‌= రథాన్ని; తొలంగంగన్‌= 
రణరంగంనుండి తొలగిపోయే విధంగా; ఎగచెన్‌= తరిమాడు. 


తాత్పర్యం: శల్యుడు శతానీకుడిని సంహరించాడు. విరాటుడు తన తమ్ముడి రథం ఎక్కి భయం, కోపం-తన 
మనస్సునావహింపగా, ఆ శల్యుడిని ఎదిరించాడు. కాని, ఆ శల్యుడు విరాటుడిని మూర్చపోయేటట్టు బాణాలతో 
కొట్టగ్య వెంటనే అతడి సారథి ఆ రథాన్ని రణరంగంనుండి తొలగించి తీసికొని వెళ్ళాడు. 


విశేషం: 'ఆతనిన్‌ అనే పదం దేహళఖీదత్త దీపన్యాయంచేత అన్వయించి రెండర్జాలు. 'ముట్టెనాతని' అని, 'ఆతని నాతండు 
మూర్చపోవి అని శల్యవిరాటులను చెప్పుతుంది. 


న. _ ఇవ్విధంబున విరటుండు వికలు( డగుటయు నా చక్కటి సైన్యంబులు శల్యునురవడికిం గాక తెరలినం దథిమి 
ధనంజయుండు నిలువరించిన బలాఢ్యుం డగు నలంబుసుం డతని మేన మార్గణంబులు గ్రుచ్చి పేర్దిన 
నప్పాండవ మధ్యముండు. 165 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విరటుండు= విరాటరాజు; వికలుండు+అగుటయున్‌= విఫలం కాగా; ఆ చక్కటి 
'సైన్యంబులు= ఆ వైపు సైన్యాలు; శల్యు+ఉరవడికిన్‌= శల్యుడి ధాటికి; కాక= తాళలేక; తెరలినన్‌= (ప్రక్కకు) తొలగగా; తజిమి= 
పరుగుతీసి (వచ్చి); ధనంజయుండు= అర్జునుడు; నిలువరించినన్‌= నిలిచిపోయేటట్టు చేయగా; బల+ఆఢ్యుండు= బల 
సంపన్నుడైన; అలంబుసుండు= ఆలంబుసుడనే రాక్షసుడు; అతని మేనన్‌= ఆ అర్జునుడి శరీరాన; మార్గణంబులు= బాణాలు; 
'క్రుచ్చి= నాటి; పేర్చినన్‌= విజృంభిస్తూ ఉంటే; ఆ+పాండవమధ్యముండు= ఆ అర్జునుడు. 


తాత్పర్యం: ఈ రీతిగా విరాటరాజు విఫలుడు కాగా, ఆ వైపు సైన్యాలు శల్యుడిధాటికి తట్టుకొనలేక తొలగిపోగా, 
అర్జునుడు పరుగుపరుగున వచ్చి, వాటిని ఆదుకొని నిలువరించాడు. అలంబుసుడనే బలాఢ్యుడైన రాక్షసుడు 
అర్జునుని శరీరంమీద బాణాలను (గ్రుచ్చి రెచ్చిపోగా, అర్జునుడు. 


ఉ. చాపము. గేతువుం దునిమి, సారథి నశ్వములన్‌ వధింప ను 
త్మోపవికారు(దై యసుర క్రూర కృపాణము గొన్న నేసి ను 
లె పృథివీస్థలిం దొరంగున ట్లలయించి చతుశ్శిలీముఖా 
టోపము సూప నాతండు గడున్‌ వెసం బాజె భయార్తమూర్తి యై. 166 


అతి 6 


ప్రతిపదార్థం: (ఆ పాండవమధ్యముడు) చాపమున్‌= ధనుస్సును; కేతువున్‌= ధ్వజాన్ని; తునిమి= ఖండించి; సారథిన్‌= సూతుడిని; 
అశ్వములన్‌= గుర్రాలను; వధింపన్‌= వధించగా; ఉత్కోపవికారుండు+ఐ= గొప్ప కోపవికారం కలవాడై; అసుర= ఆ అలంబుసుడు 
అనే రాక్షసుడు (విరథుడైై; క్రూరకృపాణము= భయంకరమైన ఖడ్లాన్ని; కొన్నన్‌= తీసికొనగా - అనగా ప్రయోగించటానికి పైకి 
ఎత్తగానే; నుగ్గు+ఐ= నుసి నుసి అయి; ప్పథివీస్థలిన్‌= భూమిపై; తొరంగునట్టు= పడేవిధంగా; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు; 
ఇట్టు+అలయించి= ఇట్టా అలసట పుట్టేటట్టు చేసి; చతుః+శిలీముఖ+ఆటోపము= నాలుగు బాణాలతో ఆడంబరం; చూపన్‌= 
చూపినవెంటనే; (రథాశ్వ సారథులను, ధనురాద్యాయుధాలను లేకుండా చేసి యుద్ధంలో అలుపు పుట్టించి మరీ నాలుగుబాణాలు 
ప్రయోగించి శరీరాన్ని నొప్పించగా); ఆతండు= ఆలంబుసుడు; కడున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; భయార్తమూర్తి+ఐ= భయంతో 
ఆర్తిని చెందిన ఆకారం గలవాడై; పాటెన్‌= పారిపోయాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 611 


తాత్పర్యం: అలంబుసుడి చాపాన్ని, ధ్వజాన్ని, సారథిని, అశ్వాలను నేలకూల్చాడు. దానితో మిక్కిలి కోపంతో 
ఆ అలంబుసుడు భయంకర ఖడ్లాన్ని ఎత్తిన వెంటనే దానిని కూడా తుత్తునియలు చేశాడు. ఇట్టా యుద్ధంలో 
ఆ అలంబుసుడిని అలసేటట్టు చేసి, నాలుగు దృఢములైన బాణాలతో కొట్టగా, ఆ రాక్షసుడు భయకంపితుడై 
యుద్దరంగంనుండి వేగంగా పారిపోయాడు. 


విశేషం: 'చతుశ్శతిన్‌ సమాటోపము” అని ఉస్మానియా ప్రతి ఆదరించి చూపిన పాఠం మూలానుగుణంగా లేదు. పాఠాంతరంగా 
చూపిన పాఠమే మూలానికి విధేయంగా ఉండటంచేత అదే (గ్రహించి వ్యాఖ్యానించటం జరిగింది. సంసృతమూలంలో ఇట్టా 
ఉన్నది. శ్లో॥నవభిశ్చ శితైర్చాణై రజం చిచ్చేద భారత । సారథిం చ త్రిభిర్చాఖై 'స్రిభిరేవ త్రివేణుకమ్‌ | ధను రేకేన చిచ్చేద 
చతుర్శ్భిశ్చతురో హయాన్‌ । పునః సజ్యం కృతం చాపం తదప్యస్య ద్విధా౭చ్చినత్‌ । విరథస్యోద్యతం ఖడ్గం శరేణాస్య ద్విధా౭కరోత్‌ 
। అథైనం నిశితైర్పాఖై శృతుర్భిర్భరతర్షభ! పార్టో౭విధ్యద్రాక్షసేన్షం సవిద్ధః 'ప్రాద్రవద్రథాతో (ద్రోణ. 167/44-47) అని. 
సీ. _ నకులనందనుంయడు నీనందనుతో! బోరు । నెడ నా శతానీకు€ దేచి యతని 

కంకట మంగంబు గ్రక్కున బాసిపోం । బడ వేసి విల్లును సిడము. ద్రుంపం 

దలశకక యొండు కోదండంబు గొని నీదు । పుత్తుండు నొంప నా చిత్రసేను 

శరముల కోర్చి తత్తురగంబులను సూతు€ । ధరం గూల్టె వెస భవత్వౌ త్రుం డపుడు. 


తే...  గలంక లేక యతండు శీఘ్రమున నిరువ । దేను దూపుల నొంచిన నెసక మెసంగం 
గినుక నాత6 డా ధనువును దునుమ నక్కు। మారు. డేంగె హార్దిక్యుని తేరిపైకి. 167 


ప్రతిపదార్థం: నకుల నందనుండు= నకులుడి కుమారుడు శతానీకుడు; నీ నందనుతోన్‌= నీ కుమారుడైన చిత్రసేనుడితో; 
పోరునెడన్‌= యుద్దం చేసే సమయంలో; శతానీకుండు; ఏచి= విజృంభించి; అతని కంకటము= ఆ చిత్రసేనుని కవచం; అంగంబు= 
శరీరాన్ని; పాసి= విడిచి; పోంబడన్‌= పోయి పడే విధంగా; ఏసి= బాణాలు వేసి; విల్దును= ధనుస్సును; సిడమున్‌= ధ్వజాన్ని; 
(త్రుంపన్‌= ఖండించగా; తలంకక= చలించక; ఒండు= మరియొక; కోదండంబు= ధనుస్సును; కొని= తీసికొని; నీదుపుత్రుండు= 
నీ కుమారుడు చిత్రసేనుడు; నొంపన్‌= బాణాలతో నొప్పి కలుగజేయగా; ఆ చిత్రసేను శరములన్‌= ఆ చిత్రసేనుడి బాణాలను; 
ఓర్చి= సహించి; అపుడు= ఆ సమయంలో; భవత్‌+పౌత్రుండు= మనుమడు అయిన ఆ శతానీకుడు; తద్‌+తురంగంబులను= 
అతని అశ్వాలను; సూతున్‌= సారథిని; ధరన్‌= భూమిపై; వెసన్‌= శీఘ్రంగా; కూల్చెన్‌= పడగొట్టాడు - అనగా సంహరించాడు; 
అతండు= ఆ చిత్రసేనుడు; కలంక లేక= జంకు లేక; శీఘ్రముగన్‌= వేగంగా; ఇరువదేను తూపులన్‌= ఇరువది అయిదు బాణాలతో; 
నొంచినన్‌= నొప్పి పుట్టించగా; ఆతండు= ఆ శతానీకుడు; కినుకన్‌= కోపంతో; ఎసకము= విజ్బంభణం; ఎసంగన్‌= అతిశయించగా; 
ఆ ధనువును= ఆ విల్లును; తునుమన్‌= విరుగగొట్టగా; ఆ+కుమారుండు= ఆ చిత్రసేనుడు; హార్దిక్యుని తేరిపైకిన్‌= హార్దిక్యుడి 
రథంపైకి; ఏలన్‌= వెళ్ళాడు. 

తాత్పర్యం: నకులుడి కుమారుడు శతానీకుడు నీ కుమారుడైన చిత్రసేనుడితో యుద్ధం ప్రారంభించగానే 
శతానీకుడు చిత్రసేనుడి కవచాన్ని బాణాలతో ఛిన్నంచేసి, తొలగిపోయి [క్రిందపడేటట్టు చేశాడు. ధనువును, ధ్వజాన్ని 
నరికివేశాడు. వెంటనే చిత్రసేనుడు మరో విల్లును చేపట్టి ఆ శతానీకుడి శరీరాన్ని నొప్పి పుట్టేటట్టు గట్టిగా కొట్టాడు. 
అయినా శతానీకుడు ఆ బాధకు తట్టుకొని వెంటనే చిత్రసేనుడి అశ్యాలను సారథిని కూల్చివేశాడు. వెంటనే 
చిత్రసేనుడు శతానీకుడిని ఇరువది అయిదు బాణాలను శరీరంలో (గ్రుచ్చుకొని నొప్పి పుట్టేటట్టు ప్రయోగించాడు. 
అప్పుడు శతానీకుడు మిక్కిలి కోపంతో విజ్బంభించి, చిత్రసేనుడి విల్లును ముక్కలు చేశాడు. దానితో చిత్రసేనుడు 
నిరాయుధుడై రథాశ్వ సారథులను, కవచాన్ని కూడా కోల్పోయి హార్దిక్యుడి రథంమీదికి పారిపోయి ఎక్కాడు. 


612 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. _ ద్రుపదుండు వృషసేనుండును । నుపమానాతీత ఘోర యుద్దంబున బా 
ణ పరీత శోణిత ఫ్లుత । వ పురుజ్వ్వలులైరి కౌరవక్షితినాథా! 168 


ప్రతిపదార్థం: కౌరవ క్షితినాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ద్రుపదుండు= ద్రుపదరాజు; వృషసేనుండును= కర్షుడి కుమారుడు 
వృషసేనుడు; ఉపమాన+అతీత ఘోర యుద్దంబునన్‌= సాటిలేని భయంకరమైన యుద్ధంలో; బాణ= బాణాలతో; పరీత= వ్యాప్తమైన; 
శోణిత= నెత్తురుతో; ఫ్లత= తడిసిన; వపుః= శరీరాలతో; ఉజ్బలులు= ప్రకాళిస్తున్నవారు; ఐరి= అయ్యారు. 


తాత్పర్యం: ఓ ధృతరాషస్త్ర మహారాజా! ద్రుపదరాజు, కర్షుడి కుమారుడు వృషసేనుడు యుద్దానికి తలపడ్డారు. 
ఆ యుద్ధం సాటిలేని విధంగా భయంకరంగా సాగింది. ఇద్దరి శరీరాలూ బాణాలతో చీల్చబడి రక్తధారలతో 
నిండిపోయాయి. 


వ. అట్టియెడ నాకర్ణుపట్టి చేయి బెట్టిదంబయి వచ్చినం బాంచాల బలంబు నిజపతికిం దలకడచి యతనింబొదివి 
యా సైనికోత్తము నంపసోన కోటటీ పజచినం బ్రదీప్తుండై యతండు మెజసె; దుశ్మాసనుండు 
ధర్మనందన నందనుండును బోరునెడ నప్పాండుపొత్రుం డతని ఫాలంబున వాలిక నారసంబులు మూండు 
నాటించినం ద్రిశిఖరయుత శైలంబులీల నయ్యువరా జొప్పి యవ్వీరుం గ్రూర శరంబులం గప్పి కేతు సారథి 


రథంబులం దిల ప్రమాణ శకలంబులు సేసిన. 169 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ కర్ణుపట్టి చేయి= ఆ వృషసేనుడి హస్తమే - హస్తలాఘవమే; బెట్టిదంబు+అయి= 
భయంకరమై; వచ్చినన్‌= రాగా; పాంచాలబలంబు= ద్రుపదుడి సైన్యం; నిజపతికిన్‌= తమరాజుకు (విరాటుడికి); తలకడచి= 
(దాటవేసి) ముందుకుపోయి; అతనిన్‌= ఆ వృషసేనుడిని; పొదివి= ఎదిరించి; ఆ సైనికోత్తముని+అంపసోనకున్‌= ఆ వీర(శ్రేష్టుడైన 
వృషసేనుడి బాణవర్షానికి; ఓటటి= ఓడిపోయి; పజచినన్‌= పారిపోగా; ప్రదీప్తుండు+ఐ= వెలుగొందుతూ ఉండి; అతండు= ఆ 
వృషననుడు; మెజసెన్‌= రాణించాడు (ఇక్కడినుండి దుశ్చాసన ప్రతివింధ్యుల యుద్దవర్షన); దుశ్చాసనుండు= దుర్యోధనుడి 
తమ్ముడు దుశ్శాసనుడు; ధర్మనందన నందనుండును= ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు; పోరునెడన్‌= యుద్ధంచేసే స్థలంలో; 
ఆ+పాండుపౌత్రుండు= ఆ పాండురాజు మనుమడు ప్రతివింధ్యుడు; అతని ఫాలంబునన్‌= ఆ దుశ్ళాససుడి నుదుట; వాలిక 
నారసంబులు మూండు= తీక్ష్‌ణములైన మూడు బాణాలను; నాటించినన్‌= (క్రుచ్చుకొనేటట్టు కొట్టగా (అప్పుడు); త్రిశిఖరయుత 
శైలంబు లీలన్‌= మూడు శిఖరాలతో కూడిఉన్న పర్వతంవలె; ఆ+యువరాజు= యువరాజైన ఆ దుశ్ళాసనుడు; ఒప్పి= రాణించి; 
ఆ+వీరున్‌= ఆ వీరుడిని అనగా ప్రతివింధ్యుడిని; (క్రూరశరంబులన్‌= భయంకరములైన బాణాలతో; కప్పి= కప్పివేసి; కేతు, 
సారథి రథంబులన్‌= ధ్వజాన్ని, సారథిని, రథాన్ని (మూడింటిని); తిలప్రమాణ శకలంబులు= నువ్వులగింజలంత ముక్కలుగా; 
చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: ఆ సమయంలో వృషసేనుడిదే పై చేయి అయింది. (ద్రుపదసైన్యాలు తమ రాజు తగ్గిపోవటాన్ని చూచి, 
అతడికి ముందుగా నిలిచి, వృషసేనుడిని ఎదిరించి పోరాడాయి. కాని, వృషసేనుడి బాణవర్షాన్ని తట్టుకొనలేక 
పారిపోయాయి. ఇట్లా [ద్రుపదుడి పరాజయంతో వృషసేనుడొక _ వెలుగు వెలిగాడు. ఇక దుశ్నాసనుడు 
ప్రతివింధ్యుడిని ఎదిరించి పోరే స్థలంలో - ప్రతివింధ్యుడు దుశ్ళాసనుడి నుదుట మూడు తీక్షణములైన బాణాలతో 
కొట్టగా, అవి దుశ్చాసనుడి నుదుట (గ్రుచ్చుకొన్నాయి. వాటితో ఆ దుళ్ళాసనుడు మూడు శిఖరాలతో కూడిన 
పర్వతంవలె శోభిల్హాడు. వెంటనే విజృంభించి దుశ్ళాసనుడు ఆ ప్రతివింధ్యుడిపై బాణాలు గుప్పించి అతడి ధ్వజాన్ని, 
సారథిని, రథాన్ని, నువ్వులగింజలంత తుత్తునియలు చేయగా. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 613 


నిశేషం: అలం: నిదర్శన. నుదుట మూడుబాణాలు నాటింది దుశ్చాసనుడు. అట్టా నాటగా ప్రకాశించినవాడు ప్రతివింధ్యు డని 
సంస్కృతమూలం. ఆ మూల సంస్కృత వ్లోకాలివి - క్లోః ప్రతివింధ్యంతు సమరే కుర్వాణం కర్మ దుష్కరమ్‌ | దుశ్ళాసన 
(స్రిభిర్భాజైర్లలాటే సమవిధ్యత । సోతి విద్దో బలవతా తవపుత్రేణ ధన్వినా | విరరాజ మహాబాహుః సశ్చంగ ఇవ పర్వతః ॥' (ర్రోణ- 
168/ 36, 37) ఇక్కడ '“త్రిశిఖరయుత శైలంబులీలన్‌ ఉపమాలంకారం. నాటిన బాణాలు అట్లా [క్రుచ్చుకొనిపోయి నిలిచిన 
వనగా ఆ వీరుడి బాణప్రయోగంలోని బాహుబలాతిశయం వ్యక్తమవుతున్నది. ఇది ఈ నిదర్శనాలంకారంచేత ఏర్పడిన వస్తుధ్వని. 


క. _ వింధ్యాద్రి వోలె నాప్రతి। వింధ్యు. దచలితోగ్రమూర్తి వెలయ నిలిచి ద 
ర్పాంధ్యమతి నడరి దీప్తా। వంధ్యాస్త్రము లక్కుమూరవరుపై( బఅపెన్‌. 170 


ప్రతిపదార్థం: వింధ్య+అద్రి+పోలెన్‌= వింధ్యపర్వతంవలె; ఆ ప్రతివింధ్యుండు - ఆ ధర్మరాజు కుమారుడు; అచలిత+ఉ([గ్రమూర్తి= 
చలించని భయంకరమైన ఆకారం; వెలయన్‌= ప్రకాశించగా; నిలిచి= విరథుడై భూమిపై నిలిచియే; దర్శ+అంధ్యమతిన్‌= దర్పంతో 
అంధత్వమేర్పడిన బుద్ధితో - మిక్కిలి దర్చంతోనని భావం (దర్చాత్‌ ఆంధ్యం దర్పాంధ్యం - దర్పాంధ్యయుతా మతిః; మధ్యమ 
పద లోప కర్మధారయ సమాసం); అడరి= చెలరేగి; దీప్త+౪అవంధ్య+అస్త్రములు= దీప్తములైన - అనగా పదను తళుకును చూపు 
తున్న, వ్యర్థములు కాని, బాణాలతో; ఆ+కుమారవరుపైన్‌= ఆ దుశ్ళాసనుడిపై; పఅపెన్‌= వ్యాపింపజేశాడు. 


తాత్పర్యం: ప్రతివింధ్యుడు వింధ్యపర్వతంవలె చలించక భయంకరాకారంతో నిలిచి, గర్వం అతిశయించగా చెలరేగి, 
వాడి అయిన బాణాలను ఆ దుళశ్నాసనుడిపై కురిపించాడు. 


విశేషం: 'వింధ్యాద్రివోలె' అనునప్పుడు ఉపమాలంకారం. దీనిచేత - మేఘం ఎంత వర్షధారలు కురిపించినా వింధ్యాద్రి కేమీ 
కానట్టు దుశ్ళాసనుడి బాణవర్షంతో ప్రతివింధ్యుడు ఏమీ కాక నిలుకడగా నిలిచాడని అతడి ధైర్యాతశయం ధ్వనిస్తూ ఉన్నది. 


ఆ. అలిగి వెడందవాతియమ్మున నాతని । ధనువు6 దునియ నేసి తనువునందు 
నిశిత విశిఫిచయము నిగిడించె నీ కొడు; । కంత దత్సృహోదరాళి గదిసి. 171 


ప్రతిపదార్థం: అలిగి= కోపించి; నీ కొడుకు= దుశ్చాసనుడు; వెడంద వాయి+అమ్మునన్‌= వెడల్పయిన మూతి గల బాణంతో 
(జాపవిభక్తికం); అతని ధనువున్‌= ఆ ప్రతివింధ్యుడి విల్హును; తునియన్‌= తునకలయ్యేటట్టు; ఏసి= కొట్టి; తనువునందున్‌= 
శరీరంపై; నిశిత విశఖచయము= వాడిఅయిన బాణాలసమూహాన్ని; నిగిడించెన్‌= చొప్పించాడు; అంతన్‌= అంతలోనే; తద్‌+ 
సహోదర+ఆళి= అతడి సోదరులసమూహం కూడా; కదిసి= చేరుకొని. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు నీ కొడుకు దుశ్శాసనుడు మిక్కిలి కోపంతో ఆ ్రతివింధ్యుడి 
వింటిని, వెడల్నైెన మూతిగల బాణంతో నరికి, అతడి శరీరంలో తీక్ష్‌ణములైన బాణాలసమూహాన్ని చొప్పించాడు. 
అంతలోనే ఆ ప్రతివింధ్యుడి సోదరవర్గం కూడా అతడికి తోడుగా యుద్ధం చేయటానికి చేరింది. అట్లా చేరుకొని. 


వ.  కయ్యంబు సేయ నందు భీమసేననందనుం డగు శ్రుతసోము నరదం బయ్యుధిష్టిర తనయుం డెక్కియొక్క 
సముద్దండం బగు కోదండంబు పుచ్చికొని భండనంబు సేసె; మనవారు నయ్యువరాజున కడ్డంబు సొచ్చి 
పెనంగిరి; నకులుండును శకునియు సమాన విక్రమంబుల సమరంబు సేయునెడ నా సౌబలుండు.172 


ప్రతిపదార్థం: కయ్యంబు+చేయన్‌= యుద్ధం చేయగా; అందున్‌= ఆ యుద్ధంలో; భీమనందనుండు+అగు [శ్రుతసోముని+అరదంబు= 
భీముడి కుమారుడైన (శ్రుతసోముడి రథాన్ని; ఆ+యుధిస్టిర తనయుండు= ఆ ధర్మరాజు కుమారుడైన ్రతివింధ్యుడు; ఎక్కి= 
ఆరోహించి; ఒక్క సముద్దండంబు+అగు= ఓ భయంకరమైన; కోదండంబు= ధనుస్సును; పుచ్చికొని= తీసికొని; భండనంబు= 


614 శ్రీమదాంధ్ర నుహాభారతము 


యుద్దం; చేసెన్‌= చేశాడు; మనవారు= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) మనపక్షంవారు; ఆ+యువరాజునకున్‌= ఆ దుశ్శాసనుడికి; 
అడ్డంబు+చొచ్చి= అడ్డంగా నిలిచి; పెనంగిరి= యుద్దం చేశారు (ఇక నకుల శకునుల యుద్దవర్షన); నకులుండు= నకులుడు; 
శకునియున్‌= శకుని; సమాన వి[క్రమంబులన్‌= సమానమైన పరా[క్రమాలతో; సమరంబు= యుద్దం; చేయు+ఎడన్‌= చేసే 
సమయంలో (ఎట్లా యుద్ధం జరిగిందంటే); ఆ సౌబలుండు= ఆ శకుని. 


తాత్పర్యం: యుద్ధం చేయగా, భీముడి కుమారుడైన (శ్రుతసోముడి రథాన్ని యుధిస్టిరుడి కుమారుడు ఆరోహించి, 
ఓ భయంకరమైన, దృఢమైన విల్లును తీసికొని యుద్దం చేశాడు. అప్పుడు మనవారు కూడా దుశ్శాసనుడికి తోడుగా 
వచ్చి యుద్దం చేశారు. నకులుడు, శకుని సమానస్టాయిలో పరాక్రమిస్తూ ఉండగా ఆ శకుని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ ఒకబలు తూ పురంబు గొని యుచ్చి చనం గర మల్లి యేయుడున్‌ 
నకులుండు మూర్చ వోవుటయు నాదము రోదసి నిండ నార్లె; నం 
తకుం దెలివొంది చాపము. బతాకయుః ద్రుంచి యతండు నీమఅం 
దికి నరసా వొనర్జె ఘన తీవ్ర సముజ్వ్వల మార్గణంబులన్‌. 173 


ప్రతిపదార్థం: ఒక= ఒక; బలు= బలిష్టమైన; తూపు= బాణాన్ని; కొని= తీసికొని; ఉరంబు= వక్షాన్ని; ఉచ్చి= చీల్చి; చనన్‌= 
పోయేవిధంగా; కరము= మిక్కిలి; అల్లి= కోపించి; ఏయుడున్‌= ప్రయోగించగానే; నకులుండు= నకులుడు; మూర్చ+పోవుటయును= 
అచేతనత్యాన్ని పొందగానే; నాదము= ధ్వని; రోదసిన్‌= ఆకాశంలో; నిండన్‌= నిండిపోయే విధంగా; ఆర్ఫెన్‌= సింహనాదాన్ని 
చేశాడు; అంతకున్‌= అంతలోనే; తెలివి+ఒంది= తెలివిని పొంది (మూర్చనుండి తేరుకొని అని భావం); చాపమున్‌= ధనుస్సును; 
పతాకయున్‌= ధ్వజాన్ని; త్రుంచి= తెగగొట్టి; అతండు= ఆ నకులుడు; నీ మజందికిన్‌= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) నీ భార్య 
తోబుట్టువైన శకునికి; ఘన= గట్టి; తీవ్ర= తీక్ష్‌ణములైన; సముజ్జల= ప్రకాశిస్తూ ఉన్న; మార్గణంబులన్‌= బాణాలతో (ధ్వజాన్ని 
ధనువును ఖండించి); అర+చావు= సగం చావును; ఒనర్చెన్‌= కలుగబేశాడు (జీవన్సృతుడిని చేశాడని భావం - బ్రతికినా 
చచ్చినవాడితో సమానంగా ఉండేవాడు జీవన్మృతుడు). 


తాత్పర్యం: ఓ బలిష్టమైన బాణాన్ని తిసి, ఆకర్ణాంతం లాగి, కోపంతో అతడి వక్షస్‌స్టలం చీల్చిపోయే విధంగా 
కొట్టగానే ఆ నకులుడు మూర్చపోగా శకుని ఆకాశం అంతా నిండేవిధంగా సింహనాదం చేశాడు. నకులుడు వెంటనే 
తేరుకొని దృఢమైన వాడిబాణాలతో ఆ శకుని విల్టును, ధ్వజాన్ని తుత్తునియలుగా చేసి, ముష్టిపై తొడలపై కొట్టి, 
గాయపరచి, సగం చచ్చినవాడినిగా చేశాడు. 
విశేషం: ఇక్కడ అరసావు అనే మాటలో సంస్కృత మూలార్థం ధ్వనిస్తూ ఉన్నది. సంసృతమూలం ఇట్టా ఉన్నది. 
శ్లో॥ అథాస్య సశరం చాపం ముష్టిదేశే2చ్చినత్‌ తదా 

ధ్వజం చ త్వరితం ఛిత్వా రథాద్‌ భూవూ వపాతయత్‌ 

విశిఖేన చ తీక్లేన పీతేన నిశితేన చ 

ఊరూ నిర్భిద్య చైకేన నకులః పాండునందనః 

శ్యేనం సపక్షం వ్యాధేన పాతయానూస తం తదా 

సో౭తివిద్గో నుహారాజ రథోపస్థ ఉపానిశత్‌ 

ధ్వజయపష్టిం పరిక్షిశ్య కాముకః కామినీం యథా 

తం విసంజ్ఞం నిపతితం దృష్ట్వా శ్యాలం తవానఘ! 

అపో వాహ రథేనాశు సారథి ర్ష్వజినీ ముఖాత్‌. (ద్రోణ. 169/14-19) 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 615 


తిక్కన ఈ అర్జాన్నంతా 'అరసావు' అనే మాటతో సంగక్షిప్తీకరించాడు. అందుకే పడుటయు' అనే పదానికి మూలానుగుణంగా 
'మూర్చపడిపోగానే' అని వివరించటం జరిగింది. శకుని పరాబితుడై జీవన ఖ్రతుడు అయ్యాడు. 


వన. ఇట్లు గాంధారపతి పడుటయు. దత్సారథి దేరు దొలంగం దోలుకొని పోయె; గృపాచార్యుతోడ రణక్రీడం 
జలుపుచుండ శిఖండి కోదండంబు బిసకాండంబుగా ఖండించి యతండు శక్తి వైవ నదియును దునిమిన 
ఘనంబగు ధనువు గొని తోరంపు నారసంబున నతనిం దేరిపై సొగయ నేసి, యగ్గౌతముండు గోపంబునం 
జంప దలంపెత్తి వెండియు నేయ నిగుడునంతకు నద్దెస యోధులు పలువు రొక్కట నుక్కున నురవడించిన 
మన దిక్కుసైనికులు శారద్వతుం గడచి కడిమి నెజియఈ బోరిరి; మజియు ననేక ద్వంద్వ యుద్దంబులు 
సెల్లుచుండ సంకులసమరం బయ్యె; నయ్యవసరంబున. ల్‌ 74 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; గాంధారపతి= గాంధారదేశపురాజు (శకుని); పడుటయున్‌= మూర్చపడి పోగానే; తద్‌+సారథి= 
అతడి సారథి; తేరు= రథాన్ని; తొలంగన్‌= (రణరంగం నుండి) తొలగిపోయే విధంగా; తోలుకొనిపోయెన్‌= తోలుకొనిపోయాడు 
(ఇది నకుల శకునుల యుద్ధ వర్లన; ఇక కృప - శిఖండుల యుద్దవర్షన (ప్రారంభం); శిఖండి= (ద్రుపదపుత్రుడు శిఖండి; 
కృపాచార్యుతోడన్‌= కృపాచార్యుడితో; రణ|క్రీడన్‌= యుద్ధక్రీడను; చలుపుచు+ఉండన్‌= చేస్తూ ఉండే సమయలో; (ఆ శిఖండి); 
కోదండంబు= (ఆ కృపాచార్యుడి) ధనుస్సును; బిసకాండంబు+కాన్‌= తామరతూడు కాగా - తామరతూడువలె (అనాయాసంగా 
అని భావం); ఖండించి= భగ్నం చేసి; అతండు= ఆ కృపాచార్యుడు; శక్తిన్‌= శక్తిని; వైవన్‌= వేయగా; అదియును= ఆ శక్తినికూడ; 
తునిమినన్‌= త్రుంచగా; ఘనంబు+అగు= దృఢమైన; ధనువు= ధనుస్సును; కొని= తీసికొని; తోరంపు నారసంబునన్‌= దృఢమైన 
బాణంతో; ఆతనిన్‌= ఆ శిఖండిని; సాగయన్‌= మూర్చిల్లే విధంగా; ఏసి= కొట్టి; ఆ+గౌతముండు= ఆ కృపాచార్యుడు; కోపంబునన్‌= 
కోపంతో; చంపన్‌= చంపటానికి; తలంపు+ఎత్తి= కోరిక పొడమి; వెండియున్‌= మరల; ఏయన్‌= బాణం వేయటానికి; 
నిగుడు+అంతకున్‌= ఉద్యమించే లోపల; ఆ+దెస యోధులు+పలువురు= ఆ వైపు వీరులు అనేకులు; ఒక్కటన్‌= ఒకేసారి; 
ఉక్కునన్‌= గర్వంతో; ఉరవడించినన్‌= విజ్బంభించగా; మన దిక్కు సైనికులు= మనవైపు వీరులు; శారద్వతున్‌= ఆ కృపాచార్యుడిని; 
గడచి= దాటిపోయి; కడిమి= శౌర్యం; నెజయన్‌= అతిశయించగా; పోరిరి= యుద్ధం చేశారు; మజియున్‌= ఇంకా కూడ; అనేక 
ద్వంద్వయుద్దంబులు= అనేకాలైన ద్వంద్వయుద్దాలు; చెల్లుదుండన్‌= జరుగుతుండగా; సంకుల సమరంబు= తుములమైన 
యుద్దం; అయ్యెన్‌= అయింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్పర్యం: ఇట్టా శకుని మూర్చపోగానే అతడి సారథి ఆ రథాన్ని రణరంగంనుండి మరల్చాడు. (ఈ నకుల 
శకునుల యుద్దం శకుని పరాజయంతో ముగిసింది.) శిఖండి కృపాచార్యుడి విల్లును తామరతూడు మాదిరి 
విరుగగొట్టాడు. ఆ కృపాచార్యుడు శక్తిని వేయగా, దాన్ని కూడా దృఢమైన బాణంతో ఖండించాడు. అప్పుడు 
కృపాచార్యుడు దృఢమైన విల్లును తీసికొని పెద్దబాణంతో శిఖండి రథంపై సామ +సిల్లిపడేటట్టుకొట్టాడు. అప్పుడు 
కృపుడు ఆ శిఖండిని కోపంతో చంపబూని, దృఢమైన బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించటానికి పూనుకోగా, 
అంతలోనే ఆ వైపున్న వీరులు ఒక్కపెట్టున కృపాచార్యుడిపై విజృంభించారు. అది చూచి మన వీరసైనికులు 
కృపుడిని దాటవేసి ముందుకు వచ్చి, ఆ వైపు సైనికులతో వీరోచితంగా యుద్ధం చేశారు. అనేక ద్వంద్వయుద్దాలతో 
అది ముమ్మరయుద్దంగా మారింది. ఆ సమయాన. 


616 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గ్‌ 


ఏచి ధృష్టద్యుమ్ను. డాచార్యు నురమున । వెస నాంటె నైదునారసము; లాత. 
డాతని నిరువదేనమ్ముల నొంచి విల్‌ । దునిమిన నొండువిల్‌ గొని యతండు 
మంటలు గ్రమ్మెడు మహితాస్త్ర మేయుడు. । గాలంబు గా కిది కలశజునకు 
ననుచు నీవారు భయం బంద నేకాద శాస్త్రంబు లొక ముష్టి నలవరించి 


తే. యేసి కర్టుండు దునియలు సేసె నడుమ; । నంత గురురాజు యువరాజు నడర గురుసు 

తుండు శకునియు శల్యుండు. దోడుపడిరి | వార లేడ్వుర తాంకు నవ్వీరు డోర్టె. 175 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండు; ఏచి= విజృంభించి; ఆచార్యు+ఉరమునన్‌= ద్రోణాచార్యుల వక్షస్‌స్టలాన; వెసన్‌= వేగంగా; ఐదు 
నారసములు= అయిదు బాణాలను; నాంటెన్‌= నాటాడు ((క్రుచ్చుకొనిపోయేటట్టు గట్టిగా కొట్టాడని భావం); అతండు=ఆ 
(ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; ఇరువది+ఏను+అమ్ములన్‌= ఇరువది అయిదు బాణాలతో; నొంచి= నొప్పి 
పుట్టించి (కొట్టి అని భావం); విల్‌= ధనుస్సును; తునిమినన్‌= ఖండించగా; ఒండు విల్‌= మరొక ధనువును; కొని= తీసికొని; 
అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; మంటలు= అగ్నిజ్యాలలు; (క్రమ్మెడు= వ్యాపింపజేస్తూ ఉన్న; మహిత+అస్త్రము= మాన్యమైన 
అనగా దివ్యమైన బాణాన్ని; ఏయుడున్‌= ప్రయోగించగానే; ఇది= ఈ దివ్యబాణం; కలశజునకున్‌= (ద్రోణాచార్యుడికి; కాలంబు= 
మృత్యువు; కాక= తప్ప (మరేమి?); అనుచున్‌= అంటూ; నీవారు; భయంబు= భీతిని; అందన్‌= పొందగా; కర్టుండు= కర్షుడు; 
ఏకాదశ+అస్త్రంబులు= పదకొండుబాణాలను; ఒక ముష్టిన్‌= ఒక పిడికిటిలో; అలవరించి= పట్టుకొని; ఏసి= ప్రయోగించి; 
నడుమన్‌= మార్గమధ్యంలోనే; తునియలు+చేసెన్‌= తునకలు చేశాడు; అంతన్‌= అంతలోనే; కురురాజు= దుర్యోధనుడు; యువ 
రాజును= దుశ్చాసనుడు కూడా; అడరన్‌= పూనుకొనగా; శకునియున్‌= శకుని; శల్యుండును= శల్యుడు; తోడుపడిరి= తోడుగా 
వచ్చారు; వారలు+ఏడ్వుర తాంకు= ఆ ఏడుగురు యోధుల తాకిడిని; ఆ+వీరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఓర్చెన్‌= తట్టుకొన్నాడు. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు విజృంభించి, (ద్రోణాచార్యుడిని వెంటనే అయిదు బాణాలతో వక్షస్‌స్టలంలో కొట్టాడు. 
ఆ ద్రోణుడు ఇరువది అయిదు బాణాలతో ధృష్టద్యుమ్నుడిని కొట్టి, అతడి విల్లుకూడ విరుగగొట్టగా, వెంటనే 
ధృష్టద్యుమ్నుడు వేరొక విల్టు తీసికొని మంటలు (గ్రక్కే దివ్యబాణాన్ని ప్రయోగించాడు. అది చూచి ఈ బాణం 
(ద్రోణుడికి మృత్యువుగాకేమి? - అని మీపక్షంవారు అనుకొంటూ భయకంపితులయ్యారు. వెంటనే కర్షుడు 
పదకొండుబాణాలు ఏకంగా వేసి మార్గమధ్యంలోనే ఆ దివ్యబాణాన్ని తునియలు చేశాడు. అంతలోనే దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు వచ్చి చేరారు. వారి వెంట శకుని శల్యుడు కూడా తోడు వచ్చారు. ఇట్లా ఏడుగురు కురువీరులు 
ఎదుర్కొన్నా ధృష్టద్యుమ్నుడు వారి తాకిడికి తట్టుకొన్నాడు. 
క. _ ద్రుమసేను డడరి పటు బా । ణము లుద్దతి. బఅపె సూతనందనుపై6 గో 

పము గదిరి యతండు వాని శి! రము గుండలదీప్త మై ధరం బడ నేసిన్‌. 176 
ప్రతిపదార్థం: (అంతలో) 'ద్రుమసేనుండు= ద్రుమసేనుడనేవాడు; అడరి= చెలరేగి; పటుబాణములు= సమర్థములైన బాణాలను; 
ఉద్ధతిన్‌= గర్వంతో; సూతనందనుపైన్‌= కర్టుడిపై; పజపెన్‌= ప్రయోగించాడు; అతండు= ఆ కర్షుడు; కోపము= (క్రోధం; కదిరి= 
అతిశయించి; వాని శిరము= ఆ ద్రుమసేనుడి తల; కుండల దీప్తము+ఐ= చెవికమ్మలతో (ప్రకాశిస్తున్నదై; ధరన్‌= భూమిపై; 
పడన్‌= పడిపోయేవిధంగా; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు. 
తాత్పర్యం: అంతలో ద్రుమసేనుడు కర్షుడిని ఎదిరించాడు. పెద్ద గర్వంతో అతడిపై దృఢమైన బాణాలు వర్షించాడు. 
దానితో కర్ట్షుడికి కోపం పెరిగి, ఆ ద్రుమసేనుడి తల కుండలాల ప్రకాశంతో భూమిపై పడేవిధంగా బాణాలతో 
కొట్టాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 617 


వ. _ ఇట్లుద్రుమసేనుండు సచ్చినం బేర్జిన కోపంబున6 గర్గుకోదండంబు దునిమి ధృష్టద్యుమ్నుండు నఖిమిన, నొండు 
బలు వింటం బెనంగు నతనిం గూడుకొని కురురాజు మొదలగు నేగురు రథికులు పెలుచనేసి;రా సమయంబున 
సాత్యకి సమదగతిం గవిసి “నిలు నిలు' మని యదల్సి రాధేయుం దలపడియె; న య్యిరువుర యుక్కును 
నొక్కరూపున నక్కజం బై యుండె; నట్టియెడ వృషసేనుండు వచ్చి శైనేయు నేయుటయు, నతండు వాలమ్ములు 
నిగిడించి వానిం దేరిపయిం ద్రెళ్ళి మూర్చిల్లం జేసినం పుత్రశోక పీడితుం డగు సూతపుత్రుం డచ్యుతానుజు 
నానాస్త్ర పీడితుం గావించె; నంతకుం దెలిసి తనయుండును దోడుపడియె; నట్లడరు నయ్యిద్దణ నా 
శినివరుండు గినుక యెక్కిన యేడ్తెజం జిక్కువటిచె; నప్పుడు గాండీవ గుణ దేవదత్త మహారావంబును హాహా 
కారంబును వీతెంచిన నయ్యంగరాజు రారాజున కిట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ద్రుమసేనుండు= (ద్రుమసేనుడు; చచ్చినన్‌= మరణించగా; పేర్చిన కోపంబునన్‌= 
అతిశయించిన (క్రోధంతో; కర్షుకోదండంబు= కర్షుడి ధనుస్సును; తునిమి= తునియలుచేసి; ధృష్టద్యుమ్నుండు; నజిమినన్‌= 
పొడిచేయగా; ఒండు బలువింటన్‌= రెండో దృఢమైన విల్టుతో; పెనంగు+అతనిన్‌= యుద్ధం చేస్తూ ఉన్న ఆ కర్టుడిని; కూడుకొని= 
చేరి; కురురాజు మొదలగు+ఏగురు రథికులు= దుర్యోధనుడు మొదలైన అయిదుగురు రథికులు; పెలుచన్‌= దృఢంగా; ఏసిరి= 
బాణాలతో కొట్టారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి; సమదగతిన్‌= గర్వవిజ్బంభణయుక్తంగా - అనగా 
గర్వాతిరేకంతో; కవిసి= (వారినందరిని) ఎదిరించి; నిలుము+నిలుము+అని= ఆగు ఆగు అని; అదల్చి= గద్దించి; రాధేయున్‌= 
కర్టుడిని;ి తలపడియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ+ఇరువుర+ఉక్కును= ఆ సాత్యకి కర్ట్షులిద్దరి పరాక్రమం కూడ; ఒక్క రూపునన్‌= 
ఏకరూపంలో - అనగా ఒకే విధంగా; అక్కజంబు+ఐ= ఆశ్చర్యాన్ని కొలుపుతున్నదై; ఉండెన్‌= ఉన్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
వృషసేనుండు= కర్ట్షుడి కుమారుడైన వృషసేనుడు; వచ్చి= అక్కడికి చేరి; శ్రైనేయున్‌= శినికి పౌత్రుడైన సాత్యకిని; ఏయుటయున్‌= 
బాణాలతో కొట్టగానే; అతండు= ఆ సాత్యకి; వాలు+అమ్ములు= తీక్ష్‌ణములైన బాణాలను; నిగిడించి= ప్రయోగించి; వానిన్‌= 
ఆ వృషసేనుడిని; తేరిపయిన్‌= రథంపైన; త్రెళ్ళి= కూలి; మూర్చిల్లన్‌= మూర్చపోయే విధంగా; చేసినన్‌= చేయగానే; పుత్రశోక 
పీడితుండు+అగు= పుత్రుడు మరణించాడనే భావనతో కలిగిన దుఃఖంతో బాధపడిన; సూతపుత్రుండు= కర్ణుడు; అచ్యుత+అనుజాన్‌= 
కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని; నానా+అస్త్రపీడితున్‌= పలు బాణాలతో బాధపొందినవాడినిగా; కావించెన్‌= చేశాడు; అంతకున్‌= 
అంతలోనే; తెలిసి= మూర్చతేరుకొని; తనయుండును= అతడి కుమారుడు వృషసేనుడు కూడ; తోడుపడియెన్‌= తోడ్పడ్డాడు; 
అట్టు= ఆ విధంగా; అడరు+ఆ+ఇద్దణన్‌= చెలరేగుతూ ఉన్న ఆ తండ్రి కొడుకులిరువురిని; ఆ శినివరుండు= ఆ శినివంశశ్రేష్టుడు 
సాత్యకి; కినుక+ఎక్కిన+ఏడ్తెణన్‌= కోపం పెల్టుబికిన పరాక్రమంతో; చిక్కుపటిచెన్‌= కష్టపెట్టాడు; అప్పుడు= ఆ సమయంలో; 
గాండీవగుణ దేవదత్త మహారావంబును= అర్జునుడి గాండీవ ధనుష్టంకారధ్వని, దేవదత్తమనే శంఖనాదం; హాహాకారంబును= 
సైనికుల ఆర్తనాదం కూడ; వీతెంచినన్‌= వినబడగా; ఆ+అంగరాజు= ఆ కర్షుడు; రారాజునకున్‌= దుర్యోధనుడితో; ఇట్టు= 
-ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ద్రుమసేనుడు మరణించగా, ధృష్టద్యుముడు అతిశయించినకోపంతో కర్టుడి విల్లును 
తుత్తునియలు చేసి, కసితో పొడి చేశాడు. అప్పుడు కర్టుడు మరియొక బలిష్టమైన విల్టును తీసికొని యుద్దంచేస్తూ 
ఉండగా, దుర్యోధనుడు మొదలైన అయిదుగురు మహావీరులు కర్ణుడికి తోడై, దృష్టద్యుమ్నుడిని బాణాలతోకొట్టారు. 
అప్పుడు సాత్యకి గర్వంతో విజ్బంభించి 'నిలునిలు' మని కర్షుడివైపు పరుగు తిసి, కర్షుడినిఎదుర్కొన్నాడు. ఆ 
సాత్యకి కర్టుల యుద్దం సమానస్థ్రాయిలో ఉండి, ఆశ్చర్యం కలుగజేసింది. ఆ సమయంలో కర్షుడికొడుకు 
వృషసేనుడు వచ్చి, సాత్యకిని బాణాలతో కొట్టగా, సాత్యకి దృఢమైన బాణాలతో కొట్టి ఆ వృషసేనుడు రథం పైమూర్చి 
ల్లేటట్టుచేశాడు. కర్షుడు తన కొడుకు మరణించాడని భ్రమించి పుత్రదుఃఖంతో సాత్యకిని పెక్కుబాణాలతోబాధించాడు. 


618 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అంతలోనే కర్షపుత్రుడు వృషసేనుడు మూర్చనుండి తేరుకొని తన తండ్రికి తోడ్పడ్డాడు. చెలరేగిన ఆ తండ్రి 
కొడుకు లిద్దరిపై సాత్యకి మిక్కిలి కోపంతో బాణాలు నింపాడు. ఇంతలోనే అర్జునుని గాండీవ ధనుష్టంకారధ్వని, 
దేవదత్తాన్ని పూరించిన ధ్వని, సైనికుల హాహాకారం వినిపించగా కర్షుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 


కర్ణ దుర్యోధనులు దురాలోచన సేసి సాత్యకిం దలపడుట (సం. 7-145-55) 


క. “అదె పార్టుండు దన మునుమున । కొదవిన సేనల గలంచునులి వడ. డితనిం 
గదియంగ రాకుండ6గ మును । పొదువుదమే సాత్యకిం బ్రభూత బలముతోన్‌? 178 


ప్రతిపదార్హం: పార్టుండు= అర్జునుడు; అదె= అదిగో (అక్కడ ఉన్నాడని చేతితో చూపటం); అతండు= ఆ అర్జునుడు; తన 
మునుమునకున్‌= తన ముందువరుసకు; ఒదవిన సేనలన్‌= కలిగిన సైన్యాలను; కలంచునులివు= కలతబెట్టేశబ్దం; ఇతనిన్‌= 
ఈ సాత్యకిని; కదియంగన్‌= సమీపించటానికి; రాకుండంగన్‌= రాకపోయే విధంగా; మును= ముందుగా; ప్రభూత బలముతోన్‌= 
గొప్ప సైన్యంతో; సాత్యకిన్‌= సాత్యకిని; పొదువుదమే?= చుట్టుముట్టుదామా! 


తాత్పర్యం: 'అదిగో అర్జునుడు ఆ వైపున ఉన్న సైనికవీరులతో యుద్ధంచేసే సందడిలో ఉన్నాడు. అతడు సాత్యకిని 
ఆదుకొనటానికి చేరకముందే, మనం గొప్ప సైన్యంతో సాత్యకిని ముట్టడించుదాము. 


వ. అట్లయిన వీ.డభిమన్యుపోయిన పోకం బోవు; నది నీకు విజయంబునకు€ గారణం బగు; వీనిం బలువురు 
ముట్టుట యెజింగెనేని వివ్వచ్చుండు వచ్చు నతం డెజబుంగకుండ నక్కడ నిలువరించి పోరం జాలు బల్లిదుల 
నట పుచఛవలయు ననుటయు, నమ్మనుజవిభుం 'డిది లెస్సకర్ణం”* బని గాంధారపతిం గనుంగొని 'నీవు 
పదివేలేనుంగులు నన్ని యరదంబులుం గొని దుశ్మాసన సుబాహు దుప్ప్రధర్నణ దుర్విషహులు దోడుగా 
గ్రీడిపై నడచి కయ్యంబు సేయు; మద్దిక్కునం దక్కిన పాండవులు నున్నవా; రయ్యన్నదమ్ములం బొదివి గెలువు" 
మనిన నతం డమ్మెయికిం జనియె6 దదనంతరంబ. 179 


ప్రతిపదార్దం: అట్టు= ఆ విధంగా; అయినన్‌= అయితే; వీండు= ఈ సాత్యకి; అభిమన్యుపోయిన పోకన్‌= అభిమన్యుడు చచ్చిన 
(విధమైన) చావును; పోవును= చస్తాడు; అది= ఆ సాత్యకి మరణం; నీకున్‌= ఓ దుర్యోధనా! నీకు; విజయంబునకున్‌= విజయానికి; 
కారణంబు= కారణం; అగున్‌= అవుతుంది; వీనిన్‌= ఈ సాత్యకిని; పలువురు= అనేకులు (వీరులు); చుట్టుముట్టుట= 
ముట్టడించటం; ఎజింగెనేనిన్‌= ఒకవేళ తెలిసికొన్నాడా!; వివచ్చుండు= అర్జునుడు; వచ్చును= (సాత్యకిని రక్షించటానికి) వస్తాడు 
(కాబట్టి); అతండు= ఆ అర్జునుడు; ఎజుంగకుండన్‌= తెలిసికొనకుండా; అక్కడన్‌= ఆ వైపున; నిలువరించి= నిలిపివేసి; పోరన్‌+ 
చాలు= యుద్దం చేయటానికి సమర్ధులైన; బల్లిదులన్‌= బలిష్టులైన వీరులను; అట= అటువైపు; పుచ్చవలయున్‌= పంపాలి; 
అనుటయున్‌= అనగానే; ఆ+మనుజ విభుండు= ఆ దుర్యోధనుడు; ఇది= ఈ నీవు చెప్పినది; లెస్స కర్ణంబు= మంచిపని; 
అని= పలికి; గాంధార పతిన్‌= శకునిని; కనుంగొని= చూచి; నీవు= ఓ శకుని మామా! - నీవు; పదివేలు+ఏనుంగులు= పదివేల 
గజాలను; అన్ని= అదే లెక్కగా పదివేలు: అరదంబులున్‌= రథాలను; కొని= వెంట తీసికొని; దుశ్చాసన సుబాహు దుస్త్రధర్షణ 
దుర్విషహులు= దుశ్ళాసనుడు, సుబాహువు, దుష్ర్రధర్షణుడు, దుర్విషహుడు అనేవారు; తోడుగాన్‌= సహాయులు కాగా; క్రీడిపైన్‌= 
అర్జునుడిపై; నడచి= దండెత్తి; కయ్యంబు= యుద్ధం; చేయుము= సాగించుము; ఆ+దిక్కునన్‌= ఆ వైపున; తక్కిన పాండవులున్‌= 
అర్జునుడే కాక మిగిలిన పాండవులు కూడ; ఉన్నవారు= ఉన్నారు; ఆ+అన్న+తమ్ములన్‌= ఆ అన్నదమ్ములనందరిని; పొదివి= 
ఆక్రమించి; గెలువుము= జయించుము; అనినన్‌= అనగానే; అతండు= ఆ శకుని; ఆ+మెయికిన్‌= ఆ వైపునకు; చనియెన్‌= 
వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= అటు తరువాత. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 619 


తాత్పర్యం: అట్లా చేస్తేనే ఈ సాత్యకి అభిమన్యుడు చచ్చిన విధంగా చస్తాడు; అది నీ గెలుపునకు కూడా కారణ 
మవుతుంది. ఒకవేళ మనమందరం ఈ సాత్యకిని ముట్టడించామని తెలిస్తే తప్పక అర్జునుడు ఇతడిని 
ఆదుకొనటానికి వస్తాడు, కాబట్టి ఈ విషయం అతడికి తెలియకుండా అర్జునుడిని అక్కడే కదలనివ్వకుండా 
నిలిపి యుద్ధం చేయగల బలిష్టులైన మన వీరులను కొందరిని పంపాలి" అని కర్షుడు సలహా ఇవ్వగా విని 
దుర్యోధనుడు “ఇది చాలా మంచిపని" అని వెంటనే శకునిని చూచి, నీవు పదివేల ఏనుగులను, పదివేల రథాలను 
తీసికొని-దుశ్చాసనుడు, సుబాహువు, దుస్ప్రధర్షణుడు, దుర్విషహుడు అనేనా తమ్ములు తోడుగా గొని ఆ 
అర్జునుడిని ఎదుర్కొని యుద్దం చేయుము అక్కడనే మిగిలిన భీమాది పాండవులు ఉన్నారు. ఆ అన్నదమ్ములనందరిని 
గెలిచి విజయం సాధించుము అని ఆ వైపే తక్కిన పాండవులు కూడ ఉన్నారు. ఆ అన్నదమ్ములను ఎదుర్కొని 
గెలువుము. అని అనగా, అతడు ఆ వైపు వెళ్ళాడు. తరువాత 


క. _ చేయంగల రథికులును రా । ధేయుండు బలయుతము గాంగ. దెప్పదెరల శై 
నేయుపయి. గవిసి బహువిధ ।; సాయకములు గురిసి రథిక సంరంభమునన్‌. 180 


ప్రతిపదార్థం: చేయన్‌+కల= సమర్ధులైన; రథికులును= వీరులు; రాధేయుండు= కర్టుడు; బలయుతము= సైన్యంతో కూడినవారు; 
కాంగన్‌= (క్రాయి; తెప్పదెరలన్‌= అతివేగంగా; శ్రైనేయుపయిన్‌= సాత్యకిపై; కవిసి= కలయబడి; బహువిధసాయకములు= అనేక 
విధాలైన బాణాలను; అధిక సంరంభమునన్‌= మిక్కిలి వేగంగా; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: సమర్భులైనవీరులు, కర్షుడు సైన్యంతో కూడి ఆ సాత్యకిపై కలియబడ్డారు. విజృంభించి అనేకవిధాలైన 
బాణాలను అతడిమోద కురిపించారు. 


వ. అతండును గోపాటోపంబున. 181 
ప్రతిపదార్దం: అతండును= ఆ సాత్యకి కూడా; కోప+ఆటోపంబునన్‌= కోపాడంబరంతో (మిక్కిలి కోపంతో అని భావం). 
తాత్పర్యం: ఆ సాత్యకి కూడా మిక్కిలి కోపంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


క. కరుల కరంబులు హయముల । శిరములు రథసంచయంబు చెక్కలును సమి 
ద్దరం గప్పి క్రమ్మజింగ నె | త్తురు టేజులు వజపి దాని దొలంగం ద్రోచెన్‌. 182 


ప్రతిపదార్థం: కరుల కరంబులు= ఏనుగుల తాండాలను; హయముల శిరములు= గుర్రాల తలలను; రథసంచయంబు 
చెక్కలును= రథాల సమూహాల ముక్కలను; సమిత్‌+ధరన్‌= యుద్దభూమియందు; కప్పి= కప్పివేసి; కమ్మజంగన్‌= మళ్ళీ; 
నెత్తురు+ఏయులు= రక్తపునదులు; పజపి= ప్రవహింపజేసి; దానిన్‌= ఆ ఏనుగు తొండము మొదలగు వాటిని; తొలంగన్‌= 
తొలగిపోయేవిధంగా; త్రోచెన్‌= తోసివేశాడు. 


తాత్పర్యం: ఏనుగులతాండాలతో గు(ర్రాలతలలతో రథాల చెక్కలముక్కలతో యుద్దభూమినంతా మొదట కప్పి, 
వెంటనే నెత్తురునదులను ప్రవహింపజేసి, ఆ ఏనుగులతాండాలు మొదలగు వాటినన్నిటిని తాలగింపజేశాడు. 


620 శ్రీమదాంధ్ర నుహాభారతము 
విశేషం: ఇట్లా యుద్దవర్షన చేయటంచేత సాత్యకి యుద్దనైపుణి, హస్తలాఘవం వ్యక్తమవుతూ ఉన్నాయి. 


క. _ శినివరు నద్దుత విక్రమ । మున కోర్వక కలంగంబడిన మొన6 గనుంగొని నీ 
తనయుండు తనయరదము నా । తని యరదముమీ(ద నత్యుదగ్రత6 బజపెన్‌. 183 


ప్రతిపదార్థం: శినివరు+అద్భుత విక్రమమునకున్‌= సాత్యకియొక్క ఆశ్చర్యకరమైన ఆ పరాక్రమానికి; ఓర్వక= తట్టుకోలేక; 
కలంగన్‌+పడిన నీ మొనన్‌= కలతజెందిన నీ సైన్యాన్ని; కనుంగొని= చూచి; నీ తనయుండు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ 
కుమారుడు దుర్యోధనుడు; తన+అరదమున్‌= తన రథాన్ని; ఆతని+ఆరదము మీ6దన్‌= ఆ సాత్యకి రథం పైకి; అతి+ఉద([గ్రతన్‌= 
అతి కోపంతో; పజపెన్‌= పంపాడు (సాత్యకిపై యుద్దానికి వెళ్ళాడని భావం). 


తాత్పర్యం: ఆ సాత్యకి అద్భుత పరాక్రమానికి ఓర్వలేక కలతచెందిన సైన్యాన్ని చూచి, నీ తనయుడు ఆ సాత్యకి 
ధాటికి కౌరవసైన్యం తట్టుకోలేకపోయింది. దుర్యోధనుడు, వెంటనే తన రథాన్ని సాత్యకి రథంవైపు మిక్కిలి కోపంతో 
నడిపించాడు. 


వ. _ అయ్యిరువురు నక్కజం బగు కయ్యంబు సేయునెడ నా శైనేయుండు. 184 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురున్‌= ఆ సాత్యకి దుర్యోధనులు ఇద్దరూ కూడా; అక్కజంబు+అగు= ఆశ్చర్యకరమైన; కయ్యంబు= 
యుద్దం; చేయు ఎడన్‌= చేసే సమయంలో; ఆ శైనేయుండు= ఆ శినివంశజుడైన సాత్యకి. 


తాత్పర్యం: ఆ ఇద్దరూ ఆశ్చర్యం గొలిపే యుద్దం చేస్తూ ఉండగా, సాత్యకి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తురగముల సూతు. జంపిన€ ।; గురుపతి పొలివోక యతని గురుసున నేయం 
గరమలిగి ధనువు దునుముడు€ । బరవస మటి యొరుని తేరుపైకిం బోయెన్‌. 185 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలనూ; సూతున్‌= సారథినీ; చంపినన్‌= చంపగా; కురుపతి= కురురాజు దుర్యోధనుడు; 
పొలివోక= నిరుత్సాహపడక; అతనిన్‌= ఆ సాత్యకిని; గురుసునన్‌= జీవస్టానంలో; ఏయన్‌= కొట్టగా; కరము= మిక్కిలి; అలిగి= 
కోపించి; ధనువున్‌= విల్దును; తునుముడున్‌= తునకలు చేయగా; బరవసము= ధైర్యం; అజి= నశించి; ఒరుని= మరి ఒకరి 
అనగా కృతవర్మయొక్క; తేరుపైకిన్‌= రథంపైకి; పోయెన్‌= పోయెను. 

తాత్పర్యం: అశ్వాలను, సారథిని చంపగా, దుర్యోధనుడు నిరుత్సాహపడక, ఆ సాత్యకిని, ఆయువుపట్టులో కొట్టగా, 
సాత్యకి మిక్కిలికోపించి దుర్యోధనుడి విల్లును తెగగొట్టాడు. అప్పుడు దుర్యోధనుడు ధైర్యాన్ని కోల్పోయి మరొకరి 
రథం ఎక్కివెళ్ళాడు. 

వ. ఇ వ్విధంబున. 186 
ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ ప్రకారంగా. 


తాత్పర్యం: దుర్యోధనుడు ఈ రీతిగా సాత్యకితో పరాజయం పొందగా. 


తే... పతి గలంగ శైనేయు€ డ బలము బాణ । నిహతిం దూలించె; నక్కడ నీ మంది 
యడరి యర్హునుతో విస్తయావహముగ ।; నాహవము సేసె దగు సహాయంబు కలిమి. 187 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 621 


ప్రతిపదార్థం: పతి= ప్రభువైన దుర్యోధనుడు; కలంగన్‌= కలత చెందగా; శనేయుండు= సాత్యకి; ఆ+బలమున్‌= ఆ కౌరవ సైన్యాన్ని; 
బాణనిహతిన్‌= శరాఘాతంతో; తూలించెన్‌= తొాలగిపోయేటట్టు చేశాడు; ఆ+కడన్‌= ఆ వైపు; నీమజంది= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
నీ భార్య గాంధారి సోదరుడు శకుని; అడరి= విజృంభించి; తగుసహాయంబు= వలసినంత సహాయం; కలిమిన్‌= ఉండటంచేత; 
విస్మయ+ఆవహముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; అర్జునుతోన్‌= అర్జునుడితో; ఆహవము= యుద్దం; చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడు కలత చెందగా, సాత్యకి కౌరవసైన్యాన్ని బాణాలతో చెదరగొట్టాడు. నాథుడు లేని 
ఆ కౌరవసైన్యం సాత్యకి ధాటికి ఆగలేక పారిపోయింది. అక్కడ నీ మరది శకుని, తగినంత సహాయం కలిగి 
ఉండటంచేత అర్జునుడితో యుద్ధం ఆశ్చర్యం కలిగేటట్టు సాగించాడు. 


చ. అతని సుతుం డులూకుండు నుదగ్రతం గృష్టునిమేనం బార్జుపై 
శితశరకోటి నించి విలసిల్లంగ సౌబలుసూతు. జంపి యు 
ద్రతి. దురగంబులం దునిమి తద్దన చాపము. ద్రుంచె న న్నరుం 
థ్‌ థ్‌ 
డతండు తనూజు తేరి పయి కాత్మ చలింపంగ6 బోయి వెండియున్‌. 188 


ప్రతిపదార్థం: అతని సుతుండు= ఆ శకుని కుమారుడు; ఉలూకుండున్‌= ఉలూకుడనే వాడు కూడా; ఉద([గ్రతన్‌= గొప్పగా; 

కృష్ణుని మేనన్‌= శ్రీకృష్ణుడి శరీరంపై; పార్గుపైన్‌= అర్జునుడిపైన; శితశరకోటిన్‌= వాడి అయిన బాణాల సమూహాన్ని; నించి= 
న! | రా థటా జ రం 

నింపి; విలసిల్లంగన్‌= ఉల్లాసం చూపుతూ ఉండగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; సౌబలుసూతున్‌= శకుని సారథిని; చంపి= 

సంహరించి; ఉద్ధతిన్‌= గర్వంతో; తురగంబులన్‌= గు(ర్రాలను; తునిమి= ఖండించి; తద్‌+ఘనచాపము= దృఢమైన ఆ శకుని 

విల్లును; (త్రుంచెన్‌= తెగగొట్టాడు (అప్పుడు); అతండు= ఆ శకుని; తనూజు తేరిపయికిన్‌= తన కొడుకైన ఉలూకుడి రథంపైకి; 

ఆత్మ= ధైర్యం; చలింపంగన్‌= చలించిపోతూ ఉండగా; పోయి= వెళ్ళి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఆ శకుని కుమారుడు ఉలూకుడు కూడా తోడుగా వచ్చి, కృష్ణుడిమోద అర్జునుడిమోద గొప్పగా 
వాడి బాణాల సమూహాన్ని నింపి ప్రకాశించగా, అంతలోనే అర్జునుడు శకుని సారథిని, గుర్రాలను, విల్లును 
ఖండించి వేశాడు. శకుని ధైర్యం కోల్పోయి వెంటనే తన కుమారుడి రథంపైకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. _ వాండుం దోడ్పడ6 గడంగి వివ్వచ్చు నేసి; । నతండు వారలు సేడ్పడునట్లు గాంగ 
గడంక గల యోధవీరులు బడలు వడ6గ । బలము సెడి పాణ దనవింటి బలుపు సూపె. 189 


ప్రతిపదార్హం: వాండు= అతడు అనగా తన కుమారుడు ఉలూకుడు; తోడ్పడన్‌= సహాయపడగా; కడ.గి= పూని; వివ్వచ్చున్‌= 
అర్జునుడిని; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు; అతండు= ఆ అర్జునుడు; వారలు= ఆ తండ్రి కొడుకులు శకుని, ఉలూకులు; 
చేడ్పడునట్టు+కాంగన్‌= బాధపడేవిధంగా (మరియు); కడక+కల యోధవీరులు= పూనికగల వీరయోధులు; బడలు+పడంగన్‌= 
అలసట చెందేటట్లు; బలము+చెడి= శక్తి శిథిలమయి; పాజన్‌= పారిపోయే విధంగా; తన వింటి బలుపు= తన గాండీవ ధనువు 
యొక్క బలాన్ని; చూపెన్‌= చూపాడు. 


తాత్పర్యం: కొడుకు ఉలూకుడు తనకు తోడ్పడగా శకుని పూనిక వహించి అర్జునుని బాణాలతో కొట్టాడు. ఆ 
అర్జునుడు తండ్రి కొడుకులిద్దరు బాధనొందేటట్టు, వారికి తోడైనవచ్చిన ఇతర వీరులు అలసిపొయేటట్టు, వారి 
సైన్యం బలహీనమై పరుగెత్తేటట్టు తన గాండీవ బలం ఎటువంటిదో తెలిసే విధంగా బాణాలు కురిపించాడు. 


622 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. ఇట్లు వివ్వృచ్చుండు పేర్చిన యా సమయంబున ధృష్టద్యుమ్నుండు. 190 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వివ్వృచ్చుండు= అర్జునుడు; పేర్చిన+ఆ సమయంబునన్‌= విజయగర్వంతో ఉబ్బిపోయే 
ఆ సమయంలోనే; ధృష్టద్యుమ్నుండు. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు విజ్బంభించగా ఆ సమయంలోనే, అక్కడ ధృష్టద్యుమ్నుడు. 


క. _ తటీిమి గురు వింటి గొ నయం । బథఖిముథిం దునియంగ నేయ నత. డాతని నే 
డ్రెల నొండు వింట నేసిన । నుజిక తునిమె నాత6 డ మృహోగ్రశరంబుల్‌. 191 


ప్రతిపదార్థం: తటిమి= ఎదుర్కొని; గురువింటి గొనయంబు= 'ద్రోణాచార్యుడి ధనువు నారిని; అజిముటిన్‌= వెంటనే; 
తునియంగన్‌= తునకలయ్యేటట్టు; ఏయన్‌= కొట్టగా; ఆతండు= ఆ ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని గూర్చి; 
ఏడ్సెజున్‌= వేగంతో; ఒండువింటన్‌= రెండవ ధనుస్సుతో; ఏసినన్‌= బాణాలు ప్రయోగించగానే; ఆ+మహా+ఉ([గ్రశరంబుల్‌= ఆ 
గొపు భయంకరములైన బాణాలను; ఉణక= అవలీలగా; ఆతండు= ధృష్టద్యుమ్నుడు; తునిమెన్‌= తునకలు చేశాడు. 


తాత్పర్యం: (ఆ వైపు ధృష్టద్యుమ్నుడు) (ద్రోణాచార్యుడిని ఎదుర్కొని, అతడి వింటినారిని వెంటనే తెగగొట్టగా, 
(ద్రోణాచార్యుడు మరొక విల్లు (గ్రహించి ధృష్టద్యుమ్నుడిపై వేగంగా భయంకరమైన బాణాలు ప్రయోగిస్తూ ఉంటే 
- వాటిని అవలీలగా ధృష్టద్యుమ్నుడు తునకలు చేశాడు. 


వ. _వెండియునాచార్యుండేయు సాయకంబులు ద్రుంచుచు నంగంబులు నొంచుచు మిగిలి మార్గణజాలంబుల 
సైన్యంబు దైన్యంబు నొందించె; నట్లు సాత్యకి సవ్యసాచి ధృష్టద్యుమ్నులచేతం గలయం గలంగి కౌరవానీకంబు 
గాందిశీకం బగుటయు౦. బాంచజన్య దేవదత్తాది శంఖరవంబులు సెలంగం బాండవ బలంబులు గూడికొని 
వెన్నడిం గవిసినం గని భీషణరోషాతిరేక విధయుం డయి రాధేయుండు. 192 


ప్రతిపదార్థం: వెండియున్‌= మళ్ళీ; ఆచార్యుండు+ఏయు= (ద్రోణాచార్యుడు ప్రయోగిస్తూ ఉన్న; సాయకంబులు= బాణాలను; 
(త్రుంచుచున్‌= ఖండిస్తూ; అంగంబులు= శరీరావయవాలను; నొంచుచున్‌= నొప్పిస్తూ; మిగిలి= అతిశయించి; మార్గణజాలంబులన్‌= 
బాణాల సమూహాలతో; సైన్యంబు= ఆ శత్రుసైన్యాన్ని; దైన్యంబున్‌= దీనత్వాన్ని; ఒందించెన్‌= పొందింపజేశాడు; అట్టు= ఆ 
విధంగా; సాత్యకి, సవ్యసాచి, ధృష్టద్యుమ్నుల చేతన్‌= సాత్యకి, అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు అనే ముగ్గురు పాండవపక్ష వీరులచేత; 
కలయన్‌= అంతటను; కలంగి= కలతచెంది; కౌరవ+అనీకంబు= కౌరవుల సైన్యం; కాందిశీకంబు+అగుటయున్‌= భయంతో 
పారిపోయిన వెంటనే; పాంచజన్య దేవదత్త+ఆది శంఖరవంబులు= పాంచజన్యమనే శ్రీకృష్ణుడి శంఖం, దేవదత్తమనే అర్జునుడి 
శంఖం మొదలుగాగల (ఇతర వీరుల) శంఖాల ధ్వనులు; చెలంగన్‌= ధ్వనిస్తూ ఉండగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; 
కూడికొని= ఏకమై; వెన్నడిన్‌ కవిసినన్‌= వెన్నంటి తరుముతూ ఉంటే; కని= చూచి; భీషణ రోష+అతిరేక విధేయుండు+అయి= 
భయంకరమైన కోపాతిశయానికి వశుడై; రాధేయుండు= కర్టుడు. 


తాత్పర్యం: మళ్ళీ ద్రోణాచార్యుడు వేసిన బాణాలనన్నింటినీ ఖండించి, ద్రోణాచార్యుడి శరీరావయవాలను 
బాణాలతో మిక్కిలి నొప్పిస్తూ, మరీ విజృంభించి కౌరవసైన్యానికి దిక్కుతోచని స్థితి కల్పించాడు. ఆ విధంగా 
సాత్యకి, అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు - వీరు ముగ్గురిచేత కౌరవసైన్యం కలతచెంది పారిపోయింది. అపుడు కృష్ణుడు 
పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధృష్టద్యువ్నూదులు తమ తమ శంఖాలను పూరించగా, పాండవసైన్యం 
ఉత్సాహంతో ఏకమై కారవ సైన్యాన్ని వెంటాడి తరుముతూ ఉండగా, అది చూచి కర్షుడు మిక్కిలి భయంకరమైన 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 623 


కోపావేశంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. తలలుం జేతులుం గాళ్ళులుం దనువులున్‌ ధాత్రీస్థలిం బెక్కుతి 
ట్టలు గావించి రథప్రతానములు ఘోటశ్రేణులున్‌ వారణా 
వలులుం జేడద్ప్చడం బైపయిం దజఖిమి దుర్వారైక దర్వ్పోద్దతిం 
జలముం జేవయు. జూపె నుద్ధటభుజా సంరంభ రౌద్రంబుగన్‌. 193 


ప్రతిపదార్థం: తలలున్‌= శిరస్సులను; చేతులున్‌= హస్తాలను; కాళ్ళులున్‌= పాదాలను; తనువులున్‌= శరీరాలను; ధాత్రీస్థలిన్‌= 
రణభూమియందు; పెక్కుతిట్టలు= మిక్కుటమైన కుప్పలు; కావించి= చేసి; రథప్రతానములు= రథాల సమూహాలును; 
ఘోట్రేణులున్‌= అశ్వాల సమూహాలును; వారణ+ఆవలులున్‌= గజాల సమూహాలును; చేడ్పడన్‌= బాధపడే విధంగా; పైపయిన్‌= 
ముందు ముందుకు; తటిమి= ఉరికించి పారిపోయే విధంగా వెంబడించి; దుర్వ్యార+ఏక దర్చ+ఉద్ధతిన్‌= నివారించరాకుండా 
ఉన్న గర్వం యొక్క జొద్దత్యంతో - మిక్కిలి గర్వంతో; ఉద్భట= గొప్ప; భుజాసంరంభ= భుజముల ఆటోపంచేత; రౌద్రంబుగన్‌= 
భయం కలిగించే విధంగా; చలమున్‌= పౌరుషాన్నీ; చేవయున్‌= సామర్ధ్యాన్ని; చూపెన్‌= చూపాడు. 


తాత్పర్యం: (మిక్కిలి కోపంతో ఆ కర్ణుడు) శత్రువుల తలలను, చేతులను, కాళ్ళను శరీరాలను కుప్పలు కుప్పలుగా 
రణరంగాన అంతటా పడేటట్లు చేసి, రథాలు, గు(ర్రాలు, ఏనుగులు బాధతో రణరంగం నుండి పారిపోయే విధంగా 
తరిమి అడ్డుకొనసాధ్యంకాని తన గర్వాధిక్యాన్ని, మాత్సర్యాన్ని, శక్తినిభయంకరమైన గొప్ప భుజబల విజృంభణంతో 
చూపించాడు. 


వ. ఇ వ్విధంబున విజృంభించి నొంచినం బథటిపటియై పజిచు న వ్వాహినుల వెనుకొను నా సూతనందనుం 
జూచి తలంకి ధర్మతనయుం డర్జునునితో నిట్లనియె. 194 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విజ్బంభించి= రేగిపోయి; నొంచినన్‌= నొప్పింపగా; పణి పటి ఐ= చెల్హాచెదరై; 
పఅచు+ఆ+వాహినులన్‌= పరుగెత్తుతున్న ఆ సైన్యాలను; వెనుకొను+ఆ+సూతనందనున్‌= వెంబడిస్తూ ఉన్న ఆ కర్షుడిని; చూచి; 
తలంకి= చలించిపోయి; ధర్మతనయుండు= ధర్మరాజు; అర్జునునితోన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ రీతిగా రెచ్చిపోయి, బాణాలతో నొప్పిస్తూ ఉండగా, తట్టుకొనలేక చెల్దాచెదరై పారిపోయే పాండవుల 
సైన్యాలను వెంటాడే కర్షుని చూచి కలతచెంది ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. నడురేయి తీవ్రభానుండు । పుడమి వెలసె నను తలంపు పుట్టించుచు ను 
గ్గడు వగు తేజంబున వెలి. రెడు. గర్జుండు బాణరుచులు గిజికొన దెసలన్‌. 195 


ప్రతిపదార్థం: నడురేయి= నడిమి రాత్రి; తీవ్రభానుండు= చండకిరణుడు - అనగా సూర్యుడు; పుడమిన్‌= భూమిపై; వెలసెన్‌+అను 
తలంపు= ఉదయించాడా అనే ఊహను; పుట్టించుచున్‌= కలిగిస్తూ; ఉగ్గడువు+అగు= అధికమైన; తేజంబునన్‌= తేజస్సుతో; 
బాణరుచులు= బాణాల కాంతులు; దెసలన్‌= దిక్కులయందు; గిజికొనన్‌= వ్యాపించగా; కర్షుండు= కర్టుడు; వెలిలౌడున్‌= 
ప్రకాశిస్తూ ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ కర్షుడి బాణాల కాంతులు దిక్కులన్నింట వ్యాపించి ప్రకాశిస్తూ ఉండగా - కర్షుడు నడిరాత్రిలో 
సూర్యుడు ఉదయించాడని అనిపించేటట్టు వెలిగాడు. 


624 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విశేషం: అలం: ఉత్రేక్ష ఇక్కడ కర్ణుడియందు. నడిరాత్రి ఉదయించిన సూర్యుడితో తాదాత్మ్యం ఊహించటంచేత 
ఉ(త్ర్రేక్షాలంకారమే కాని ఉపమకాదు. సూర్యుడు అర్దరాత్రంలో ఉదయించినట్టు ఊహించుటచేత ఉపమాంశం కవి కల్ప్సితమేకాని 
స్వతస్సిద్ధ్దం కాదు కదా! 
ఆ. “ఇట్లు దథటిమెనేని యిప్పుడ యీతఈ డి । ద్దిక్కు వారినెల్ల నొక్కయెత్తు 

గా6గ6 బిలుకుమార్హు. గావున నెమ్మైయి । నైన€ బ్రతివిధాన మాచరింపు. 196 
ప్రతిపదార్దం: ఇట్టు= ఇట్లా; తజిమెనేని= వెంబడిస్తూ ఉన్నట్టయితే; ఇప్పుడు+అ= ఈ సమయంలోనే (ఇంకా ఆలస్యం లేకుండా); 
ఈతండు= ఈ కర్టుడు; ఈ+దిక్కువారిని+ఎల్లన్‌= ఈ మనవైపున ఉన్నవారినందరిని; ఒక్క+ఎత్తు+గాన్‌= ఒకే పర్యాయం; 
పిలుకుమార్చున్‌= సంహరిస్తాడు; కావునన్‌= కాబట్టి; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; ప్రతివిధానము= ్రతిక్రియను; 
ఆచరింపు(ము)= చేయుము. 
తాత్పర్యం: ఈ కర్షుడు ఇట్లాగే తరుముతూ పోతూ ఉండగా, మనం ఉపేక్ష చేశామంటే ఈ సైన్యాన్నంతా ఒకేసారి 
ఇప్పుడే సంహరించి వేస్తాడు. కాబట్టి ఏ విధంగానైనా దీనిని అడ్డుకొనే విధంగా ప్రయత్నించుము'. 


వ. అనిన విని యతం డచ్చ్యుతు నాలోకించి 'రాధేయు రభసంబున కిమ్మోహరం బోహటించిన భూపతి 
భీతుండయ్యె భారద్వాజుండును బైకొని యొక్క వలన మొనలం దెరల్సెడి నే నదల్చి యిక్కర్ణు నుక్కడంచి 
యక్కుంభసంభవు సంరంభంబు వారించెద. దేరు నడపు” మనుటయు నద్దనుజమర్దనుం డతని కిట్లనియె. 

197 


ప్రతిపదార్దం: అనినన్‌= (ఇట్టా ధర్మరాజు) పలుకగా; విని; అతండు= ఆ అర్జునుడు; అచ్యుతున్‌= కృష్ణుడిని; ఆలోకించి= 
చూచి; రాధేయు రభసంబునకున్‌= కర్టుడి వేగానికి; ఈ+మోహరంబు= సైన్యం; ఓహటించినన్‌= వెనుదీయగా; భూపతి= 
ధర్మరాజు; భీతుండు+అయ్యెన్‌= భయపడిపోయాడు; భారద్వాజుండును= ద్రోణాచార్యుడు కూడా; సైకొని= విజృంభించి; 
ఒక్కవలనన్‌= ఒక వైపున; మొనలన్‌= మన సైన్యాలను; తెరల్చెడిన్‌= తొలగిపోయేటట్టు చేస్తున్నాడు (పార(ద్రోలుతున్నాడని భావం); 
(కావున ఏన్‌= నేను; అదల్స్ఫి= అదలించి; ఈ+కర్ణు+ఉక్కు= ఈ కర్షుడి పొగరును; అడంచి= అణచివేసి; ఆ+కుంభసంభవు 
సంరంభంబు= ఆ ద్రోణాచార్యుడి వేగాన్ని; వారించెదన్‌= నివారిస్తాను; తేరు= రథాన్ని; నడపుము= కర్షుడివైపు నడిపించుము; 
అనుటయున్‌= అనగానే; ఆ+దనుజ మర్దనుండు= ఆ కృష్ణుడు (దైత్యులను సంహరించినవాడు కాబట్టి కృష్ణుడికి ఆ పేరు); 
అతనికిన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అని ధర్మరాజు అనగానే, అర్జునుడు కృష్ణుడిని చూచి 'మన సైన్యం కర్టుడి వేగాన్ని తట్టుకొనలేక 
పారిపోతూ ఉండగా ధర్మరాజు భీతిల్లిపోయాడు. ఒకవైపు (ద్రోణాచార్యుడు కూడా విజృంభిస్తూ సైన్యాన్ని 
పార(ద్రోలుతూ ఉన్నాడు. కాబట్టి ముందుగా ఈ కర్టుడి పొగరు అణుస్తాను. తరువాత ద్రోణాచార్యుల యుద్దవేగాన్ని 
నివారిస్తాను. కాబట్టి కర్షుడివైపు రథాన్ని నడిపించుము” అని అనగా, కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
క. _ “వినుము నిశాసమయంబున । దనుజులకుం బేర్చు బాహుదర్వము శౌర్యం 

బును; గావున హైడింబుం | డనిం గర్జుని నోర్ట్డు బనుత మతని నతనికిన్‌' 198 


ప్రతిపదార్థం: వినుము= ఓ అర్జునా! వినుము; నిశా సమయంబునన్‌= రాత్రి సమయాన; దనుజులకున్‌= రాక్షసులకు; బాహు 
దర్పము= భుజగర్వం; శౌర్యంబును= పరాక్రమం (ఈరెండూ); పేర్చున్‌= అతిశయిస్తాయి; కావునన్‌= కాబట్టి; హైడింబుండు= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 625 


హిడింబా కుమారుడు ఘటోత్కచుడు; అనిన్‌= యుద్ధంలో; కర్షునిన్‌= కర్షుడిని; ఓర్చున్‌= ఓడిస్తాడు (అందుకే); అతనిన్‌= ఆ 
ఘటోత్కచుడిని; అతనికిన్‌= ఆ కర్టుడిపైకి; పనుతము= పంపుదాము. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! రాక్షసులకు రాత్రి సమయంలో బాహుబలం పరాక్రమం అతిశయిస్తాయి; కాబట్టి మన 
హిడింబాసుతుడు ఘటోత్కచుడే ఈ సమయంలో కర్షుడిని యుద్దంలో ఓడిస్తాడు. కాబట్టి ఆ కర్టుడిపైకి 
ఘటోత్కచుడినే పంపుదాము. 


వ అని వెండియు. 199 
తాత్సర్యం: ఇట్లా పలికి మళ్ళీ (అర్జునుడితో కృష్ణుడు ఇట్టా అన్నాడు). 
క.  *'మన మంతకు వేజొక ది । క్కున నడతము; భీమసుతునకును మాయలు. బెం 

పొనరిన దివ్యాస్తంబులు । ననేకములు గలవు; వలవ దనుమానింపన్‌. 200 


ప్రతిపదార్థం: మనము= మనం; అంతకున్‌= అంతవరకు; వేయు+ఒక దిక్కునన్‌= వేరే వైపునకు; నడతము= నడుద్దాము - 
వేరే వైపునకు యుద్దం చేయటానికి వెళ్ళుదామని భావం; భీమసుతునకును= భీముడి కుమారుడైన ఘటోత్కచుడికి; మాయలున్‌= 
రాక్షస మాయలు; పెంపు+ఒనరిన= అతిశయించిన; దివ్య+అ(స్తంబులు= దివ్యములైన అ(స్త్రాలు; అనేకములు= అనేకాలు; కలవు= 
ఉన్నవి (కాబట్టి; అనుమానింపన్‌= సంశయించటం; వలవదు= వద్దు. 


తాత్పర్యం: “అంతవరకు మనము వేరేవైపున యుద్దానికి నడుద్దాము. ఘటోత్కచుడికి ఎన్నీ మాయలు తెలుసు; 
దివ్యా(స్తాలు కూడా ఎన్నో అతడి వద్ద ఉన్నవి. కాబట్టి అనుమానించ అక్కరలేదు. 


వ. _ అని చెప్పిఘటోత్క్మచుంబిలిచిన నతండు సన్నాహ సంరంభమూర్తి స్పూర్తి మెజియం జనుదెంచి 'పనియేమి?” 
యనుటయు. 201 


ప్రతిపదార్దం: అని= ఈ విధంగా; చెప్పి= పలికి; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; పిలిచినన్‌= పిలువగానే; అతండు= ఆ 
ఘటోత్కచుడు; సన్నాహ సంరంభమూర్తి స్ఫూర్తి= యుద్రయత్నో[ద్రేకానికి తగిన ఆకార స్ఫురణ (యుద్ధ సన్నద్దుడై ఉనికి అని 
భావం); మెజయన్‌= మెరుస్తూ ఉండగా; చనుదెంచి= వచ్చి; పని= చేయవలసిన కార్యం; ఏమి?= ఎట్టిది?; అనుటయున్‌= 
అనగానే. 


తాత్పర్యం: అని పలికి, ఘటోత్కచుడిని పిలువగా, ఆ ఘటోత్కచుడు యుద్దానికి సన్నద్ధమైన ఆకారస్సురణ 
'ప్రకాశించగా వచ్చి 'నే నేం చేయాలి? అని అడుగగా 
ఉ. “పాండవ సైన్యముల్‌ సెదరి పాటెడు6 గర్జునిచేత నొచ్చి, యు 

ద్దండత నీదు శౌర్యమును దర్వము నేర్పడ నిల్వరింపు; మీ 

తం డని రాత్రి నీకు. గడు దక్కున; తండద్రులకున్‌ జయంబు పు 

త్రుం డొసంగంగ6 గాను మహి రూఢికి నెక్కదె? గెలు మీతనిన్‌. 202 


ప్రతిపదార్థం: (ఓ ఘటోత్కచా) కర్టుని చేతన్‌= కర్టుడిచేత - కర్షుడి బాణాల ధాటికి; నొచ్చి= బాధ కలిగి; పాండవ సైన్యముల్‌= 
(మన) పాండవ సైన్యాలు; చెదరి= చెదరిపోయి; పాటెడున్‌= పారిపోతూ ఉన్నాయి; ఉద్దండతన్‌= (శత్రువులకు) భయంకొల్సే 
విధంగా; నీదు శౌర్యమును= నీ వీరత్వం; దర్భమును= భుజదర్పం కూడా; ఏర్పడన్‌= ప్రకటితమయ్యే విధంగా; నిల్వరింపుము= 


626 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నిలిచే విధంగా చేయుము (కర్ణుడిని ఎదుర్కొని మన సైన్యాలు పారిపోకుండా చూడుము అని భావం); ఈతండు= ఈ కర్టుడు; 
అనిన్‌= యుద్దంలో; రాత్రి= రాత్రి సమయాన; నీకున్‌= నీకంటె; కడున్‌= మిక్కిలి; తక్కువ= హీనబలుడే (రాక్షసులకు రాత్రి 
సమయంలో బలమెక్కువ కాబట్టి రాక్షసుడవైన నీముందు కర్షుడు ఈ రాత్రి సమయాన యుద్ధంలో నిలువలేడని భావం); 
పు(త్రుండు= కుమారుడు; తండ్రులకున్‌= జనకులకు; జయంబు= యుద్ద విజయాన్ని; ఒసంగంగ కాన్సు= ఇవ్వగా చూడగలగడం; 
మహిన్‌= భూమిపై; రూఢికిన్‌= ప్రసిద్ధికి; ఎక్కదె?= ఎక్కడా? (అట్టి పుత్రుడు ఈ లోకంలో కీర్తి పొందుతాడు కదా అని భావం) 
(కాబట్టి; -ఈతనిన్‌= ఈ కర్టుడిని; గెల్వుము= జయించుము - కర్ణుడిని జయించి తండ్రులకు విజయం కలుగజేసి మంచి 
పుత్రుడనే కీర్తి గడించుము అని భావం. 


తాత్పర్యం: 'ఓ ఘటోత్కచా! కర్టుడి బాణాఘాతాలకు ఆగలేక మన పాండవసైన్యాలు పారిపోతూ ఉన్నాయి. 
నీ భుజదర్సాన్ని, పరాక్రమాన్ని చూపి కర్షుడిని ఎదుర్కొని, మన సైన్యం పారిపోకుండా ఆపుము. ఈ కర్షుడు 
రాత్రి యుద్ధంలో నీ ముందు నిల్వలేడు. పుత్రుడు తండ్రులకు విజయం చేకూర్చగలగటం లోకప్రసిద్ధమేకదా. 
కాబట్టి కర్షుడిని జయించుము. 


విశేషం: “నీకు” అని నొక్కి చెప్పటంలో రాత్రియందు విజృంభించే నిశాచరుడవైన నీ ముందు ఎవ్వరూ ఈ రాత్రి యుద్దంలో 
ఆగలేరు అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. మరియు 'తండ్రులకున్‌ జయంబు పుత్రుండొసంగంగ6 గాన్ను మహిరూఢికి నెక్కదె?' 
అనే సామాన్యార్థంచేత సమర్థనీయమైన 'ఓ ఘటోత్కచా! పుత్రుడవైన నీవు కర్టుడిని జయించి తండ్రులకు విజయం చేకూర్చి 
కీర్తి గడించుమా' అనే ప్రకృత విశేషార్థం ధ్వనింపజేయుటచేత ఇది అర్జాంతరన్యాసాలంకారం. 


అలంబుసుండు ఘటోత్కచునిచేత( జచ్చుట (సం. 7-149-15) 


వ. అనియె; ధనంజయుండును దదనురూపంబులైన యాలాపంబుల ననుమతి సేసినం గడంగి ఘటోత్కచుండు 
గర్జుదెసకుం గవిసె; నట్టియెడ జటాసురసుతుం డగు నలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి “నాకు 
బాండవుల దెసం బూర్వవైరంబు గలదు; నీకును బ్రియంబుగా వారిని, వారి వారిని వధియించెద' నని పలికి 
యతండు ప్రీతుండై యభినందింప, నా సూతనందనుం గలిసి తలకడచి హిడింబానందనుం దాంకిన దారుణ 
రణం బయ్యె; నయ్యిరువురును వివిధ విశిఖ స్పురణంబుల నొండొరుల. దెరల్పం జాలక రథికు లగుట 
యుడిగి మాయలకుం జొచ్చి మహోరగ గరుడాకారంబులను, వారణ కంఠీరవ రూపంబులను, 
రవిసైంహికేయాకృతులను, మేఘమారుతమూర్తులను మజియు బహు విధ వికారాకారంబులను జూపుచుం 
బోరి యేపునం గదిసి బాహాబాహిం బెనంగునపుడు మేనులు బెరసిన నా భీమనందనుండు. 203 


ప్రతిపదార్దం: అనియెన్‌= (అని కృష్ణుడు ఘటోత్కచుడితో) అన్నాడు; ధనంజయుండును= అర్జునుడు కూడా; తద్‌+ అనురూపం 
బులు+ఐన+ఆలాపంబులన్‌= ఆ కృష్ణుడి మాటలకు అనుగుణాలైన పలుకులతో; అనుమతి+చేసినన్‌= అనుజ్ఞ ఇవ్వగానే; కడంగి= 
యుద్దోద్యుక్తుడయి; ఘటోత్కచుండు= భీముడి కుమారుడు ఘటోత్కచుడనే వాడు; కర్షుదెసకున్‌= కర్టుడివైపునకు; కవిసెన్‌= 
పరుగుతీశాడు; అట్టియెడన్‌= ఆ సమయంలో; జటాసురసుతుండు+అగు= జటాసురుడి కుమారుడైన; అలంబుసుండు= అలంబు 
సుడనే రాక్షసుడు; ఏతెంచి= వచ్చి; కురుపతిన్‌= దుర్యోధనుడిని; కాంచి= చూచి; నాకున్‌= నాకు; పాండవుల దెసన్‌= పాండవులవైపు; 
పూర్వవైరంబు= ఇంతకు ముందు నుండి వైరం; కలదు= ఉన్నది; నీకును= ఓ దుర్యోధన మహారాజా! నీకు కూడా; ప్రియంబు+కాన్‌= 
ఇష్టమయ్యే విధంగా; వారిని= ఆ పాండవులను; వారి వారినిన్‌= ఆ పాండవుల పక్షీయులను; వధియించెదన్‌= వధిస్తాను; అని= 
ఇట్టా; పలికి= చెప్పి; అతండు= ఆ దుర్యోధనుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; అభినందింపన్‌= అభినందించగా; ఆ 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 627 


సూతనందనున్‌= ఆ సూతపుత్రుడైన కర్టుడిని; కలసి= కలసికొని; తలకడచి= అతిక్రమించి; హిడింబానందనున్‌= హిడింబ 
కొడుకైన ఘటోత్కచుడనే రాక్షసుడిని; తాంకినన్‌= ఎదుర్కొనగా; దారుణ రణంబు= (వారిద్దరికి భయంకరమైన యుద్ధం; 
అయ్యెన్‌= సాగింది; ఆ+ఇరువురును= ఆ ఇద్దరు - అనగా అలంబుస ఘటోత్కచులు కూడా; వివిధ విళిఖ స్పురణంబులన్‌= 
అనేక విధాలైన బాణాల స్ఫురణతో (అనగా తీక్ష్‌ణములైన బాణాలతో అని భావం); ఒండొరులన్‌= ఒకరి నొకరు; తెరల్పన్‌+చాలక= 
ఉడిగింపలేక; రథికులు+అగుట= రథంపై నుండి యుద్దం చేయటం; ఉడిగి= మానివేసి; మాయలకున్‌= సహజమైన రాక్షసమాయ 
లకు; చొచ్చి= ప్రవేశించి - రాక్షసమాయలు ప్రయోగించి యుద్దం చేయటానికి ఉప(క్రమించి; మహా+ఉరగ గరుడ+ఆకారంబులను= 
పెద్ద సర్పం మరియు గరుత్మంతుడి ఆకారాలను (ఒకడు పెద్ద సర్పంగా మారగా మరొకడు ఆ సర్సానికి శత్రువైన గరుత్మంతుడి 
ఆకారాన్ని ధరించి పోరాడా డని భావం); (ఇట్టే) వారణ కంఠీరవ రూపంబులను= గజ సింహ శరీరాలను; రవిసైంహికేయ+ఆకృతులను= 
సూర్యుడు మరియు రాహువు రూపాలను; మేఘ మారుతమూర్తులను= మేఘస్వరూపాన్ని, దానికి విరుగుడుగా వాయురూపాన్ని; 
మజియున్‌= ఇంతేగాక; బహువిధ వికార+ఆకారంబులను= ఇంకా ఎన్నో విధాలైన వికృతములైన ఆకారాలను; చూపుచున్‌= 
చూపిస్తూ; పోరి= యుద్దం చేసి; ఏపునన్‌= విజ్బృంభణంతో; కదిసి= ఎదుర్కొని; బాహాబాహిన్‌= బాహాబాహి యుద్దంతో (బాహాసు 
బాహాసు గృహీత్వా ఇదం యుద్దం ్రవృత్తం ఇతి బాహా బాహి - అని విగ్రహవాక్యం బాహుయుద్దం ఇది. ఏ ఆయుధం లేక 
ఇద్దరు బాహువులతోనే పోరాడటం) (ఈ విధంగా); పోరి= పోరాడి; మేనులు= వారిద్దరి శరీరాలు; బెరసినన్‌= కూడగా; ఆ 
భీమనందనుండు= ఆ ఘటోత్కచుడు. 


తాత్పర్యం: అని అనగా అప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడు చెప్పిన దానికి తగినట్టుగా చెప్పి, ఘటోత్కచుడిని 
కర్షుడితో యుద్ధం చేయటానికి అనుమతించగా, వెంటనే ఘటోత్కచుడు కర్టుడు ఉన్న వైపునకు వెళ్ళాడు. ఆ 
సమయంలో జటాసురుడి కుమారుడు అలంబుసుడు అనే రాక్షసవీరుడు దుర్యోధనుడిని కలిసి, 'నాకు పాండవులపై 
ఇదివరకే పగ ఉన్నది. కాబట్టి నీకు సంతోషం కలిగేటట్టు ఆ పాండవులను, వారికి సంబంధించిన వారిని సంహరిస్తా 
నని పలుకగా, దుర్యోధనుడు ఆ అలంబుసుడిని సంతోషంతో అభినందించాడు. వెంటనే ఆ అలంబుసుడు కర్ణుడి 
వైపు వెళ్ళి అతడిని దాటవేసి, ఘటోత్కచుడిని ఎదుర్కొనగా యుద్దం భయంకరమైంది. వారిద్దరూ వివిధ బాణాలతో 
ఒకరినాకరు అణగించలేక రథాలుదిగి, మాయలకు పూనుకొని మహాసరగరుడపక్షిరూపాలను, గజసింహరూపాలను, 
సూర్యరాహురూపాలను, మేఘవాయురూపాలను, ఇంకా అనేకానేక వికృతరూపాలను చూపుతూ పోరాడి, ఒకరితో 
ఒకరు కలియబడి బాహాబాహియుద్దం చేసేటప్పుడు, వారి శరీరాలు ఒకదానితో మరొకటి చేరగా- ఘటోత్కచుడు. 


క. _ పట్టి బలువుగ జటాసురు । పట్టిం బడవైచి, యురము పాదమున గడున్‌ 
బిట్టుగం ద్రొక్కి యతని తల । యట్టకు. బాయంగ. జేసి యార్దెం బెలుచన్‌. 204 


ప్రతిపదార్దం: (ఘటోత్కచుడు) జటాసురు పట్టిన్‌= జటాసురుడి కొడుకైన ఆ అలంబుసుడిని; బలువుగన్‌= బలంగా; పట్టి= 
పట్టుకొని; పడవైచి= (క్రింద) పడవేసి; ఉరము= వక్షస్థలాన్ని; పాదమునన్‌= పాదంతో; కడున్‌= మిక్కిలి; బిట్టుగన్‌= శీఘ్రంగా; 
తొక్కి= అదిమి; అతనితల= అతడి శిరస్సు; అట్టకున్‌= మొండెమునకు; పాయంగన్‌= ఎడబాసే విధంగా; చేసి; పెలుచన్‌= 
గట్టిగా; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు. 


628 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (ఆ ఇద్దరి శరీరాలు పెవవేసికొనగానే ఘటోత్కచుడు) ఆ అలంబుసుడిని పట్టుకొని, క్రిందపడవైచి, 
అతని రొమ్మును పాదంతో త్రొక్కి, అతడి తలను శరీరంనుండి వేరుచేసి వెంటనే బిగ్గరగా సింహనాదం చేశాడు. 


ఆ. _ ఆర్చి నెత్తు రుట్ట నమ్మస్తకము వట్టి; కొని యతం డుదాత్త ఘోర భంగి 
బ్రమరివాథి కురున్ఫపాలకు నరదంబు । నందు వైచి యిట్టు లనియె నధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆర్చి= సింహనాదం చేసి; నెత్తురు= రక్తం; ఉట్టన్‌= కారగా; ఆ+మస్తకము= 
ఆ తలను; పట్టి= పట్టుకొని; అతండు= ఆ ఘటోత్కచుడు; ఉదాత్త ఘోరభంగిన్‌= గొప్ప భయంగొలిపే విధంగా; బ్రమరివాజి= 
చుట్టూ తిరిగి (దుర్యోధనుని రథం ఎక్కడ ఉన్నదో చూడటానికని భావం); కురున్నపాలకు+అరదంబునందున్‌= కురురాజైన 
దుర్యోధనుడి రథం మీద; వైచి= వేసి; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: సింహనాదం చేసి, ఆ ఘటోత్కచుడు ఆ అలంబుసుడి తలను నెత్తురు కారుతూ ఉండగా పట్టుకొని 
చూపరులకు భయంకొల్పే విధంగా చుట్టూ తిరిగి, దుర్యోధనుడి రథం లోకి ఈ తలను విసరివేశాడు. ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! నీ కుమారుడైన దుర్యోధనుడితో ఘటోత్కచుడు ఇట్టా అన్నాడు. 


క. _ *కొను మిదె నీ మిత్రుని తల; । విను మిట్టుల మాటులేని విక్రమమునం గ 
ర్లుని. ద్రుంచెద; వరుసం బొరి | గొనియెద నిను; భీమసేను కొడుక నెజుంగవే?” 206 


ప్రతిపదార్థం: ఇదె= ఇదిగో; నీ మిత్రుని తల= (ఓ దుర్యోధనా!) నీ మిత్రుడైన అలంబుసుని తలకాయ; కొనుము= తీసికొనుము; 
వినుము= (శ్రద్ధగా వినుము; ఇట్టులు+అ= ఇట్టే; మాజులేని విక్రమమునన్‌= సాటిలేని పరాక్రమంతో; కర్షునిన్‌= నీ మిత్రుడైన 
కర్ణుడిని కూడా; (త్రుంచెదన్‌= సంహరిస్తాను; వరుసన్‌= (క్రమంగా; నినున్‌= నిన్ను; పొరిగొనియెదన్‌= సంహరిస్తాను; భీమసేను 
కొడుకన్‌= భీముడి కుమారుడను (నేను); ఎజుంగవే?= తెలియలేవా? 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! ఇదిగో నీ స్నేహితుడైన అలంబుసుని తల తీసికొనుము. ఇదే విధంగా సాటిలేని 
పరాక్రమంతో కర్ట్షుడిని కూడా చంపివేస్తాను. వరుసగా నీ వంతు వచ్చినప్పుడు నిన్ను కూడా సంహరిస్తాను. నే 
నెవడనో తెలియదా? భీముడి కుమారుడిని. 


విశేషం: భీమసేన తనయు డనే విషయం అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ తనకు తానే భీమసేన తనయుడనని చెప్పుకొనటంలోని 

తాత్పర్యం ఏమిటి? “నిన్ను తొడలు విరుగగొట్టుతానని ప్రతిజ్ఞ చెశాడు మా తండ్రి భీమసేనుడు. అతడి ప్రతిజ్ఞకు బద్దుడనై 

నిన్నిప్పుడే సంహరించేవాడను కాని, వదిలాను.” - ఈ అర్ధం 'వరుసన్‌' అనే పద సహాయంతో ప్రధానంగా వ్యక్తమవుతూ ఉన్నది. 
ఇది అర్జాంతర సం(క్రమిత వాచ్యధ్వని. 

వ. _ అని పలికి యసురవరుం డరుణం బగు తన యరదం బెక్కి గృధ్రకేతనంబు గ్రాల నీలోన్నతం బయిన తన 
రూపంబున కనురూపం బైన దంమ్రాయుగళంబును బింగళోద్దుద్ధ జటాకేశ కలాపంబును భిషణంబులుగాం 
గనక భూషణంబుల కతంబునఈ. దటిల్లతా వికటంబగు నంబుదంబు కైవడి. గర్జుపయిం గవిసి ఘనశరంబు 
లేయ నతండును జండభంగి నెదుర్కొని నిశితనారాచంబుల. గప్పె; నిప్పరుసునం దలపడి యమ్మనుజ 
దనుజులు మహాద్ధుతకరం బగు సంగరంబు సేయునెడ వివిధాయుధ వ్యాపార ఘోర విచేష్టిత విగళిత 
రక్తసిక్తంబు లగు నంగంబుల యచలత్వంబున గైరిక గిరిద్వయంబు చందంబున నొప్పి; ర ట్లెక్కున తక్కువలు 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 629 


లేక పోరిపోరి రాధేయుం డొక్క దివ్యాస్తంబు ప్రయోగించిన నది భైమసేని ప్రత్యస్తంబున నడంచి, 
మాయాసైన్యం బడరించిన నమ్మాయా సైన్యంబు సాయక శూల ముద్దరాది హేతి వ్రాతంబులును బలల 
వర్షంబులునుం గురియం గురువాహిని గలంగి పాటిన, నా సూతసూనుం డొక్కరుండును నవష్టంభ 
విజ్బంభణంబు మెజయ నిలిచి మహనీయాస్తబలంబున నమ్మాయ మాయించుటయు హైడింబుండు 
చక్రంబు వైచినం జక్కడిచె, గద నిగిడించిన మగిడించె, గగనంబున కరిగి తరుపాషాణ పటలంబులు 
పరంగించినం దునిమి ధరం దొరంగించె, మజియు రథికత్వంబునం గడంగిన నయ్యోధవరుండు తురగ 
సారథి సహితంబుగా రథంబు శకలంబులు సేసి యతని తను వేదు వెటిగిన తెజింగుగా మెటుంగుటమ్ములు 
గిజిగొల్పినం గెరలి య న్నిశాచరనాథుండు. 207 


ప్రతిపదార్దం: అని= ఇట్లా; పలికి= చెప్పి; అసురవరుండు= రాక్షస (శ్రేష్టుడగు ఆ ఘటోత్కచుడు; అరుణంబు+అగు= ఎ(ర్రనైన; 
తన+అరదంబు= తన రథాన్ని; ఎక్కి= ఆరోహించి; గృధ్రకేతనంబు= గద్ద అనే పక్షి గురుతుగా కలిగిన ధ్వజం; క్రాలన్‌= ఒప్పుగా; 
నీల+ఉన్నతంబు+అయిన= నల్లగాను, పొడవుగాను ఉన్నట్టి; తన రూపంబునకున్‌= తన ఆకారానికి; అనురూపంబు+ఐన= తగి 
ఉన్నటువంటి; దం[ష్ట్రా యుగళంబును= కోరలజంట; పింగళ+ఉద్చుద్ద జటాకేశ కలాపంబును= ఎరువు, పసుపు కలసిన వన్నై 
కలిగి, పైకి లేచి యున్నటువంటి జడలు కట్టుకపోయిన వెంట్రుకల సమూహం కూడా (ఈ రెండూ అని భావం); భీషణంబులు+కాన్‌= 
భయంకరములై ఉండగా; కనక భూషణంబుల కతంబునన్‌= బంగారు ఆభరణాల కారణాన; తటిత్‌+లతా వికటంబు+అగు=మెరుపు 
తీగతో అందమై ఉన్న; అంబుదంబు కైవడిన్‌= మేఘంవలె; కర్షుపయిన్‌= కర్ట్షుడిపైకి; కవిసి= పరుగెత్తి; ఘనశరంబులు+ఏయన్‌= 
దృఢములైన బాణాలను వేయగా; అతండును= ఆ కర్షుడు కూడా; చండభంగిన్‌= భయంకొల్సే విధంగా; ఎదుర్కొని= ఎదిరించి; 
నిశితనారాచంబులన్‌= తీక్ష్‌ణములైన బాణాలతో; కప్పెన్‌= కప్పివేశాడు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; తలపడి= యుద్దానికి 
దిగి; ఆ+మనుజదనుజులు= ఆ మనుష్య రాక్షసులైన కర్షుడు, ఘటోత్కచుడు; మహా+అద్భుతకరంబు+అగు= మిక్కిలి ఆశ్చర్యం 
కలిగించేటటువంటి; సంగరంబు= యుద్దం; చేయునెడన్‌= చేసే సమయంలో; వివిధ+ఆయుధ వ్యాపార ఘోర విచేష్టిత విగళిత 
రక్తసికంబులు+అగు= అనేకములైన ఆయుధాలు (ఒకరిపై ఒకరు) ప్రయోగించుట అనే భయంకరమైన చేష్టచే విడివడిన నెత్తురుచేత 
తడిసినటువంటి; అంగంబుల+అచలత్వంబునన్‌= శరీరాల పర్వతాకారంతో (అచలః, పర్వతః, తస్య భావః అచలత్వం, పర్వతత్వం 
పర్వతధర్మః పర్వతాకారత్వేన తాదృశౌన్నత్య రూపేణ ప్రకృతే పరిణమతి); గైరిక గిరిద్వయంబు చందంబునన్‌= ఎ(ర్రజాజు కొండల 
జంట వలె; ఒప్పిరి= ప్రకాశించారు; అట్టు= ఆ విధంగా; ఎక్కువ తక్కువలు లేక= ఆధిక్య న్యూనత్వాలు లేకుండా; పోరిపోరి= 
యుద్దం చేసి చేసి; రాధేయుండు= కర్టుడు; ఒక్క దివ్యాస్తంబు= ఓ దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= సంధించి ఘటోత్కచుడిపై 
వేయగా; అది= దానిని; భైమసేని= భీమసేనుడి కుమారుడగు ఘటోత్కచుడు; ప్రత్యస్త్రంబునన్‌= ఆ దివ్యాస్తానికి విరుగుడుగా 
ఉండే మరో దివ్యాస్తంతో; అడంచి= నివారించి; మాయాసైన్యంబు= మాయతో సృష్టించిన సైన్యాన్ని; అడరించినన్‌= వ్యాపింప 
చేయగా; ఆ+మాయాసైన్యంబు= ఆ మాయతో ఏర్పడిన సేనను; సాయక శూల ముద్గర+ఆది హేతి వ్రాతంబులును= బాణాలు, 
శూలాలు ముండ్లరోకళ్ళు మొదలైన ఆయుధ సమూహాలను; పలల వర్షంబులను= మాంస వర్షాలను; కురియన్‌= కురిపించగా; 
కురువాహిని= కౌరవ సైన్యం; కలంగి= వ్యథచెంది; పాజినన్‌= పారిపోగా; ఆ సూతసూనుండు+ఒక్కరుండునున్‌= ఆ కర్ట్షుడుఒక్కడే; 
అవష్టంభ విజ్బంభణంబు= గర్యాతిశయం; మెజయన్‌= ప్రకాశించగా; నిలిచి= తొలగిపోక నిలిచి; మహనీయ+ అ(స్తబలంబునన్‌= 
గొప్పవైన అ(స్త్రాల బలంతో; ఆ+మాయన్‌= ఆ రాక్షస మాయను; మాయించుటయున్‌= నివారించిన వెంటనే; హైడింబుండు=హిడింబా 
తనయుడగు ఘటోత్కచుడు; చక్రంబు= చక్రాయుధాన్ని; వైచినన్‌= వేయగా; చక్కడిచెన్‌= ఖండించాడు; గద= గదను; నిగిడించి 
నన్‌= ప్రయోగించగా; మగిడించెన్‌= తిప్పికొట్టాడు; గగనంబునకున్‌= ఆకాశానికి; అరిగి= వెళ్ళి; తరుపాషాణ పటలంబులు=చెట్టు, 
బండల సమూహాలను; పరంగించినన్‌= వ్యాపింపజేయగా; తునిమి= తునకలు చేసి; ధరన్‌= భూమిపై; తొరంగించెన్‌ = పడగొట్టాడు; 
మజీయున్‌= ఇంకా; రథికత్వంబునన్‌= రథారోహకభావంతో; కడంగినన్‌= యుద్దం చేయబూనగా _ (రథంపై ఆరోహించి 


630 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విల్లమ్ములతో యుద్దానికి ఉప(క్రమించగా అని భావం); ఆ+యోధవరుండు= ఆ యోధులలో (శ్రేష్టుడైన కర్షుడు; తురగ సారథి 
సహితంబుగాన్‌= అశ్యాలతో, సారథితో కూడుకొని ఉన్న; రథంబు= రథాన్ని; శకలంబులు+చేసి= ముక్కలు చేసి; అతని తనువు= 
ఆ ఘటోత్కచుడి శరీరం; ఏదు= ముండ్లపంది; పెజిగిన తెజంగు+కాన్‌= విజ్బంభించిన విధం ఏర్పడేటట్టు (క్రియా విశేషణంగా 
“గిజిగొల్పినన్‌ అనేదానితో అన్వ్నయిస్తుంది) (ముండ్లపంది యుద్దానికి విజృంభిస్తుందా అనే భావం కలిగే విధంగా అని తాత్పర్యం); 
మెజుంగు+అమ్ములు= తళతళలాడే బాణాలను; గిజిగొల్పినన్‌= (క్రుచ్చుకొనే విధంగా నాటగా; కెరలి= చెలరేగి; ఆ+నిశాచర 
నాథుండు= ఆ రాక్షసుల రాజు ఘటోత్కచుడు. 


తాత్సర్యం: అని చెప్పి, వెంటనే ఆ ఘటోత్కచుడు ఎర్రని తన (గ్రద్ద్రచిహ్నంగల జెండా ఒప్పుగా, నల్లని ఎత్తైన 
తన రథంపై కూర్చొని రూపానికి తగినట్టు కోరలజంట, ఎరుపుపసుపు కలిసిన వన్నై కలిగి, పైకి నిక్కి జడలుగట్టిన 
వెండ్రుకల సమూహము భయంకరాలై ఉండగా; బంగారునగలు శరీరంమోద ప్రకాశిస్తూ ఉన్నకారణంగా 
మెరుపులతో కూడిన మేఘంవలె కర్టుడి మదికి పరుగెత్తి దృడమైన బాణాలతో కొట్టాడు. కర్షుడు కూడా ప్రచండంగా 
అతడిని ఎదుర్కొని, వాడి అయిన బాణాలు అతడిపై కురిపించాడు. ఈ విధంగా మనుష్యుడైన కర్టుడు, రాక్షసుడైన 
ఘటోత్కచుడు మిక్కిలి ఆశ్చర్యకరమైన యుద్ధం చేయగా, ఒకరిపై మరొకరు ప్రయోగించిన వివిధాయుధాల 
వల్ల రక్తం కారుతున్న శరీరాలతో గైరికాదిధాతువులతో ఎర్రగా ఉన్న రెండు కొండలవలె ప్రకాశించారు. ఆ ఇద్దరూ 
ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాకుండా సమానస్టాయిలో పోరాడారు. కర్షుడు ఒక దివ్యానస్తాన్ని ప్రయోగించగా, 
ఘటోత్కచుడు దానికి విరుగుడుగా ప్రత్యస్తాన్ని ప్రయోగించి దాన్ని అణచివేశాడు. మాయాసైన్యాన్ని సృష్టించాడు. 
ఆ మాయాసైన్యం శత్రుసైన్యంపై బాణాలను, శూలాలను, ముండ్ల రోకళ్ళను- ఇంకా ఎన్నో విధాలైన ఆయుధాలను 
మాంసఖండాలను కురిపిస్తూ ఉండగా కౌరవసైన్యం తట్టుకోలేక పారిపోసాగింది. అయినా ఆ కర్టుడు ఒక్కడే 
నిలిచి తన దర్పం చాటుతూ దివ్యాస్తాల బలంతో ఆ మాయాసైన్యాన్ని రూపుమాపాడు. వెంటనే ఘటోత్కచుడు 
చక్రాయుధాన్ని ప్రయోగించాడు. కర్షుడు దానిని ఖండించివేశాడు. ఘటోత్కచుడు గద విసిరాడు. దానిని కూడా 
కర్ణుడు తుత్తునియలు చేశాడు. ఇక ఘటోత్కచుడు తాను ఆకాశానికి చేరి చెట్టవర్షం, రాళ్ళవర్షం కురిపిస్తూ ఉంటే 
వెంటనే కర్షుడు ఆ చెట్లను, రాళ్ళను తునుకలుగాచేసి భూమిపై పడేటట్టు చేశాడు. ఇక ఘటోత్కచుడు రథంపై 
ప్రత్యక్షమై యుద్దానికి ఉప(క్రమించగా కర్షుడు ఆ ఘటోత్కచుడి గుర్రాలను, సారథిని ఖండించి, రథాన్ని తునుకలు 
చేశాడు. అంతేకాక, ఆ ఘటోత్కచుడి శరీరం నిండా బాణాలు నాటాడు. ఆ సమయంలో ఘటోత్కచుడు 
ముండ్లపంది యుద్దానికి విజృంభిస్తూ ఉన్నదా- అన్నట్టు భాసించాడు. అప్పుడు ఆ ఘటోత్కచుడు చెలరేగి. 
విశేషం: అలం: ఉత్రేక్ష. 

“తటిల్లతా వికటంబగు” అనే పాఠంకంటే-సంశోధిత ముద్రణలో పాఠాంతరంగా చూపబడిన తటిల్లత రాజిత” అనే పదమే 


ఉచితంగా ఉంటుంది. 


సీ. మాయాముఖంబున మార్గణజాలంబు । ద్రావం గర్జుం డది వ్రయ్య నేసి 
చెలంగినం గడుంబెక్కుశిరములతోడి మ । హాకృతి గైకొన నదియు. దునుమ 
జచ్చె వీ. డని మన సైన్యంబు లుబ్దంగ6 । బడియుండి వివిధ రూపములు దాల్చి 
భంగించె నవియును ద్రుంగ6గ నేసిన । శైలమై తద్వజ్ర సాయకమున 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 631 


తే... సమసి రథికుండై తన చుట్టుం జాతురంగ । మైన బల మేచి తజుమంగ నడరి దీప్త 
భూరి శరముల నాసూతపుత్రు నొంచి । యెక్కుదై త్రుంచె నతని వి ల్లక్కజముగ. 208 


ప్రతిపదార్థం: మాయా ముఖంబునన్‌= మాయతో (ఏర్పడిన) నోటితో; మార్గణజాలంబు= (కర్టుడు వేసిన) బాణాల సమూహాలను; 
'త్రావన్‌= త్రాగివేయగా; కర్టుండు= కర్టుడు; అది= ఆ మాయా కల్పిత ముఖాన్ని; వ్రయ్యన్‌= పగిలిపోయేటట్టు; ఏసి= బాణాలు 
వేసి; చెలంగినన్‌= అర్వగా (ఆ ఘటోత్కచుడు); కడున్‌= మిక్కిలి; పెక్కుశిరములతోడి; మహా+ఆకృతిన్‌= అనేకములైన తలలతో 
కూడిన పెద్ద ఆకారాన్ని; కైకొనన్‌= (గ్రహించగా; (కర్ణుడు) అదియున్‌= ఆ శిరోబహుళమైన ఆకారాన్ని కూడా; తునుమన్‌= 
ఖండించగా; వీడయ= ఈ ఘటోత్కచుడు; చచ్చెన్‌= మరణించాడు; అని= అని (అనుకొని); మన సైన్యంబులు= ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! మన కారవసేనలు; ఉబ్బంగన్‌= ఉబ్బిపోయేటట్సు; పడియుండి= పడిపోయి; (వెంటనే ఆ ఘటోత్కచుడు) వణ 
రూపములు= పలు విధాలైన ఆకారాలను; తాల్చి= ధరించి; భంగించెన్‌= (కర్చుడు వేసిన బాణాలను) భగ్నం చేశాడు (అప్పుడు 
కర్టుడు); అవియును= ఆ వివిధాకృతులను కూడా; త్రుంగంగన్‌= తునుకలయ్యే విధంగా; ఏసినన్‌= కొట్టగా (ఆ ఘటోత్కచుడు); 
శైలము+ఐ= పర్వతమై (పర్వతరూపం ధరించినవాడై అని భావం); తద్‌+వజ్రసాయకమునన్‌= ఆ కర్ట్షుడి వజ్రరూప దివ్యాస్తంచేత; 
సమసి= (ఆ పర్వతరూపం) నశించి; రథికుడు+ఐ= రథారోహణం చేసినవాడై (ఆ ఘటోత్కచుడు); తన చుట్టున్‌= తనకు 
నాలుగువైపులా; చాతురంగము+ఐన బలము= చతురంగ సైన్యం; ఏచి= విజ్బంభించి; తజుమంగన్‌= (ఆ కౌరవ సైన్యాన్ని) 
తరుముతూ ఉండగా; అడరి= చెలరేగి; దీప్తభూరిశరములన్‌= తళతళ మెరుస్తూ ఉన్న అనేకములైన బాణాలతో; ఆ సూతపు(త్రున్‌= 
ఆ కర్టుడిని; నాంచి= నొప్పించి; ఎక్కుడై= (ఆ కర్టుడి కంటె యుద్ధంలో) ఆధిక్యం కలవాడై; అతని విల్లు= ఆ కర్టుడి ధనుస్సును; 
అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; (త్రుంచెన్‌= ముక్కలు చేశాడు. 

తాత్పర్యం: మాయతో పెద్ద నోరు సృష్టించి, దానితో ఆ కర్ణుడు వేసిన బాణాలనన్నింటినీ (మింగివేయగా, కర్షుడు 
ఆ ఘటోత్కచుడి మాయా కల్పిత ముఖాన్ని దివ్యాస్తాలతో మటుమాయం చేసి రెచ్చిపోతూ ఉండగా వెంటనే 
ఘటోత్కచుడు అనేక ముఖాలు గల పెద్ద ఆకారాన్ని ధరించాడు. కర్షుడు దానిని కూడా నశింపజేయగా, 
ఘటోత్కచుడు ఈ దెబ్బతో చచ్చిపోయే ఉంటాడని మనసైన్యం ఉప్పొంగిపోయింది. కాని వెంటనే ఘటోత్కచుడు 
ఒక్కటేమిటి - అనేక రూపాలతో దిక్కులన్నీ వ్యాపించి కర్టుడు వేసిన బాణాలను భగ్నం చేశాడు. అప్పుడు కర్షుడు 
తన దివ్యాస్తబలంతో ఆ ఘటోత్కచుడి ఆ పెక్కు రూపాలను నశింపజేశాడు. ఘటోత్కచుడు వెంటనే పర్వతమై 
నిలిచాడు. కర్టుడు వజరూపమైన ఇం(ద్రా(స్తాన్ని అనుసంధించి ఆ పర్వతరూపాన్ని ఖండించాడు. ఇక ఘటోత్కచుడు 
తన చుట్టూ చతురంగ బలంతో కూడుకొని రథం అధిరోహించి యుద్దానికి దిగాడు. రెచ్చిపోయి, కర్టుడిపై బాణాలు 
కురిపించి నొప్పించాడు. అంతేకాక కర్షుడి విల్లును తునుకలు చేశాడు. ఆ ఘటోత్కచుడు కర్టుడి కంటె అధికుడై 
విక్రమించాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. 


వ. ఆ సమయంబున బకుని తోడంబుట్టు వగు నలాయుధుం డను నసురేంద్రుండు వడముడి వలనివైరంబు 
పెద్ద కాలం బేనియు మనం బెరియింపం దథి వేచికొని యుండి యన్నిశాసంగ్రామంబునకు ససైన్యంబుగాం 
జనుదెంచి దుర్యోధనుం గని త న్నెజింగించుకొని యతనితో నిట్లనియె. 209 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అదే సమయంలో; బకుని తోడంబుట్టువు+అగు= బకాసురుడి సోదరుడైన; అలాయుధుండు 
+అను= అలాయుధుడు అనే (పేరుగల); అసుర+ఇం[ద్రుండు= రాక్షస శ్రేష్టుడు; వడిముడివలని వైరంబు= భీమసేనుడి వలన 
ఏర్పడిన శత్రుత్వం (భీముడు ఏకచడక్రపురంలో తన సోదరుడు బకాసురుడిని చంపినవైరం); పెద్దకాలంబు+ఏనియున్‌=చాలా 
కాలంగా; మనంబు= మనస్సును; ఎరియింపన్‌= కాలుస్తూ ఉండగా; తటి= (తగిన) సమయం; వేచికొని ఉండి=ఎదురుచూచుకొంటూ 


632 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఉండి; ఆ+నిశాసం[గ్రామంబునకున్‌= ఆ రాత్రి యుద్దానికి; ససైన్యంబుగాన్‌= సైన్యంతో కూడి ఉండేటట్టు (సైన్యంతో కూడా 
అని భావం) (క్రియా విశేషణం); చనుదెంచి= వచ్చి; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కని= చూచి; తన్నున్‌= తనను; ఎజింగించు 
కొని= తెలియజేసికొని; అతనితోన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అదే సమయాన బకాసురుడి సోదరుడు అలాయుధుడు అనే రాక్షసుడు రాత్రియుద్ధం చేసి భీముడిపై 
పూర్వవైరాన్ని సాధించుకొనటానికి సైన్యసమేతంగా దుర్యోధనుడిని చేరాడు. (భీముడు ఏకచక్రపురంలో బ్రాహ్మణ 
కుటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను కష్టాలనుండి కాపాడటానికి బకుడనే రాక్షసుడిని సంహరించాడు. అదీ 
అలాయుధుడికి భీముడి పైనున్న పూర్వవైరం. ఇంతకాలం ఆ రాక్షసుడి మనస్సును కాల్చివేస్తున్నది ఆ వైరం. తగిన 
సమయానికి నిరీక్షిస్తున్నాడు. ఆ పగ తీర్చుకొనటానికి ఈ రాత్రియుద్ధం తగిన సమయంగా భావించాడు.) 
అలాయుధుడు దుర్యోధనుడిని సమీపించి, తా నెవడో ఎందుకు వచ్చాడో పరిచయం చేసికొని మరీ ఇట్టా అన్నాడు. 


విశేషం: పరిచయ ఘట్టం మూలంలో విసృతంగా ఉన్నది. తిక్కన “త న్నెజింగించుకొని” అనే మాటతో దానినంతా సం(గ్రహించాడు. 
అలాయుధాసురుండు ఘటోత్కచునితో యుద్దంబు సేసి చచ్చుట (సం. 7-151-1) 


క. _ 'భీమునిం దత్ఫోదరులను । భూమీశ్వర! యిపుడ పట్టి పొరివుచ్చెద; ను 
ద్దామత మ్రింగెద6 గృష్టుని । తో మిత్రగణంబుతో సుతులతో. గూడన్‌. 210 


ప్రతిపదార్థం: భూమీశ్వర!= ఓ దుర్యోధన మహారాజా!; భీమునిన్‌= భీమసేనుడిని; తద్‌+సోదరులను= అతడి తోబుట్టువులైన 
ధర్మరాజాదులను; పట్టి= పట్టుకొని; ఇపుడు+అ= ఇప్పుడే; పొరిపుచ్చెదన్‌= సంహరిస్తాను (సంహరించి, వారినందరిని); కృష్ణునితోన్‌= 
వారు నమ్ముకొన్న కృష్ణుడితో; మిత్రగణంబుతోన్‌= (వారి) స్నేహితుల సమూహంతో; సుతులతోన్‌= వారి పుత్రులతో; కూడన్‌= 
సహితంగా; ఉద్దామతన్‌= భయం కలిగించే విధంగా; (మ్రింగెదన్‌= (మ్రింగివేస్తాను. 


తాత్సర్యం: “ఓ దుర్యోధన మహారాజా! భీముడిని, అతని అన్నదమ్ములను, ఆ పాండవులకు అండగా ఉన్న కృష్ణుడిని, 
ఆ పాండవుల స్నేహితులనూ, కుమారులనూ ఇప్పుడే చంపి (మ్రింగివేస్తాను. 


వ. _ నీకునునీ వారికిం గయ్యంపు టలజడి గాకుండునట్లుగా నరిసేన సమయించెద' ననియె; నప్పుడు ద్రోణద్రౌణి 
కృప కృతవర్మ మద్రపతి ప్రముఖ యోధవీరులు వెజంగుపడి చూచుచుండం బేర్టి హైడింబుండు గవిసినం 
గర్జుదెస నఖిలజనంబులును నిరాశులైరి; సుయోధనుం డలాయుధు నాలోకించి. 211 


ప్రతిపదార్థం: నీకును= ఓ దుర్యోధనా! నీకును; నీవారికిన్‌= నీకు సంబంధించిన వారలకు; కయ్యము+అలజడి= యుద్దం 
వల్లనైన కలత; కాక+ఉండునట్టు+కాన్‌= లేకుండా ఉండే విధంగా; అరిసేనన్‌= శత్రుసైన్యాన్ని; సమయించెదన్‌= సంహరిస్తాను; 
అనియెన్‌= (అని) పలికాడు; అప్పుడు= ఆ సమయంలోనే; ద్రోణ= ద్రోణుడు; ద్రౌణి= ద్రోణపుత్రుడు - అశ్వత్స్హామ; కృప= 
కృపుడు; కృతవర్మ= కృతవర్మ; మద్రపతి= శల్యుడు (మథద్రదేశాధిపతి కావున ఈతడికి ఆ పేరు); ప్రముఖ= మొదలుగా గల; 
యోధవీరులు= యుద్ధం చేసే వీరులు; వెజంగుపడి= ఆశ్చర్యపడి; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; పేర్చి= విజృంభించి; 
'హైడింబుండు= ఘటోత్కచుడు; కవిసినన్‌= పైబడుతూ ఉండగా; కర్షుదెసన్‌= కర్షుడిపై; అఖిల జనంబులును= జనులందరు; 
నిరాశులు+ఐరి= ఆశలేనివారయ్యారు- అనగా జీవితాశయం వదలుకొన్నారు; సుయోధనుండు= దుర్యోధనుడు; అలాయుధున్‌= 
ఆ బకాసురుడి సోదరుడైన అలాయుధుడనే రాక్షసుడిని; ఆలోకించి= చూచి. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 633 


తాత్పర్యం: నీకూ, నీ పక్షాన ఉన్నవారికీ ఇక యుద్ధక్షేశం లేకుండా చేస్తాను. ఈ శత్రుసైన్యాన్నంతా వధిస్తాను' 
అన్నాడు. ఇక అక్కడ (ద్రోణుడు, అశ్వత్చామ, కృపుడు, కృతవర్మ, శల్యుడు మొదలైన  మహాయోధులు 
ఆశ్చర్యపడిచూస్తూఉండగా, ఘటోత్కచుడు కర్టుడి మోద విజృంభించటాన్ని చూచి జనులందరూ కర్షుడిపై ఆశ 
వదలుకొన్నారు. అప్పుడు దుర్యోధనుడు అలాయుధుని చూచి 


తే. 'భీమతనయుండు మాయపుం బెనంకువలను । గర్జు నొప్పించుచున్నాండు; గడంగి వానిం 
దాతి గెలువు నీ వనవుడు దైత్యవిభు€ డు । దగ్రగతి6 జని తాత నా దైత్యవిభుని. 212 


ప్రతిపదార్థం: (ఓ అలాయుధా!) భీమతనయుండు= భీముడి కొడుకు ఘటోత్కచుడు; మాయము+పెనకువలను= రాక్షసమాయలతో 
కూడిన యుద్ధాలతో; కర్షున్‌= కర్దుడిని; నొప్పించుచున్నాండు= బాధిస్తున్నాడు (కాబట్టి); నీవుజ= (సమర్భుడవైన) నీవు; కడంగి= 
విజ్బంభించి; తాంకి= ఎదుర్కొని; వానిన్‌= ఆ ఘటోత్కచుడిని; గెలువు(ము)= జయించుము; అనవుడున్‌= అనగానే; 
దైత్యవిభుండు= ఆ అలాయుధుడు; ఉద(గ్రగతిన్‌= భయంకరమైన పోకడతో; చని= వెళ్ళి; ఆ దైత్యవిభునిన్‌= ఆ ఘటోత్కచుడిని; 
తాథెన్‌= డీకొన్నాడు. 


తాత్పర్యం: 'ఓ అలాయుధా! ఘటోత్కచుడు తన మాయాయుద్ధ్దాలతో కర్ట్షుడిని బాధిస్తూ ఉన్నాడు. నీవు అతడని 
ఎదుర్కొని గెలువుము అని దుర్యోధనుడు అనగానే అలాయుధుడు రోషభీషణంగా వెళ్ళి, ఘటోత్కచుడిని ఢీ 
కొన్నాడు. 


నిశేషం: ఘటోత్కచు డనక భీమతనయుడని చెప్పటం అలాయుధుడికి భీముడి యెడ గల పూర్వవైరానుసంధాన సూచనార్థం. 
దీనిచేత 'ఓ అలాయుధా! నీ వా ఘటోత్కచుడిని చంపి ఆ భీముడిపై గల వైరాన్ని కొంతవరకైనా తీర్చుకొనుము” - అనే అర్ధం 
ధ్వనిస్తూ ఉన్నది. 'మాయపుం బెనంకువలను' అను పదంచేత 'ఆ ఘటోత్కచుడి ఉక్కడంచటానికి మాయా యుద్దతంత్రాన్ని 
తెలిసిన నీవే సమర్జుడ'వని కూడా దుర్యోధనుడి అభిప్రాయ రూపమైన అర్ధం వ్యక్తమవుతూ ఉన్నది. 


క. అరదము మొదలైన సకల । పరికరములు రూపునేపు6 బ్రాయంబును న 
య్యిరువురు దనుజాధిపులకు । సరియై యొప్పారె. జూడ జగతీనాథా! 213 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అరదము మొదలు+ఐన= రథం మొదలుగా గల; సకల పరికరములున్‌= 
సాధానాలన్నీ (మరియు); రూపు= రూపం; ఏపున్‌= విజ్బంభణం; 'ప్రాయంబునున్‌= వయస్సు కూడా; ఆ+ఇరువురు 
దనుజ+అధిపులకున్‌= ఆ ఇద్దరు రాక్షస (శ్రేష్టులకు; చూడన్‌= కనుకొనగా; సరియై= సమానమై; ఒప్పారెన్‌= భాసించాయి. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఘటోత్కచుడు, అలాయుధుడు - అనే ఆ ఇద్దరు రాక్షసవీరులు రథం 
మొదలైన యుద్దసాధనాలలో, రూపంలో, విజ్బంభించి పోరు సల్పటంలో, వయస్సులో - ఒకటేమి? అన్నింటిలో 
కూడా సమానులై భాసించారు. 


వ. ఇట్లేపు మెజియ నిరువురుం దలపడి పోరు వారలం జూచి సూతసూనుండు మరుత్ఫూనుపయిం గవిసిన 
నతండు దన సుతుం డలాయుధుచేత నొచ్చునో యను తలంపునం గర్జుని. గ్రేడించి యమ్మేటి రక్కసునిమీంద 
నాటోపంబున నడరుటయు6 దదనుచరులగు నిశాచరు లనేకు లొక్కమొగి నతనిం బొదివిన కినుక 
నమ్ములగములు వఅపి యవ్వీరుండు వారిం బజపిన. 214 


634 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; ఏపు= విజృంభణం; మెజయన్‌= ్రకాశించగా; ఇరువురున్‌= ఇద్దరుకూడా; తలపడి= కలియ 
బడి; పోరువారలన్‌= యుద్దంచేసే ఆ ఘటోత్కచుడు అలాయుధుడు అనే రాక్షసవీరులను; చూచి; సూతసూనుండు= కర్షుడు; 
మరుత్‌+సూనుపయిన్‌= వాయునందనుడయిన భీముడిపై; కవిసినన్‌= దాడిచేయగా; అతండు= ఆ భీముడు; తన సుతుండు= 
తన కుమారుడగు ఘటోత్కచుడు; అలాయుధుచేతన్‌= తాను సంహరించిన బకాసురుడి సోదరుడైన అలాయుధుడి చేత; నొచ్చునో 
= చనిపోవునేమో; అను తలంపునన్‌= అనే ఊహతో; కర్ణునిన్‌= కర్ణుడిని; క్రేడించి= లెక్కచేయక దాటి; ఆ+మేటి రక్కసుమీందన్‌= 
ఆ అలాయుధుడనే రాక్షస శ్రేష్టుడి పై; ఆటోపంబునన్‌= యుద్దాడంబరంతో; అడరుటయున్‌= చెలరేగగానే; తద్‌+అనుచరులు+అగు= 
ఆ అలాయుధుడి సహచరులైన; నిశాచరులు+అనేకులు= రాక్షసులు పలువురు; ఒక్క మొగిన్‌= ఒకేసారి; అతనిన్‌= ఆ భీముడిని; 
పొదివినన్‌= ఎదుర్కొనగా; ఒదవిన కినుకన్‌= పుట్టిన కోపంతో; అమ్ములగములు= బాణాల సమూహాలను; పజపి= ప్రయోగించి; 
ఆ+వీరుండు= వీరుడైన ఆ భీమసేనుడు; వారిన్‌= ఆ సహచర రాక్షసులను; పజపినన్‌= పారద్రోలగా. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ ఘటోత్కచుడు, అలాయుధుడు - ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్దానికి తలపడి 
విజ్బంభించి పోరుతూ ఉంటే చూచి, కర్షుడు భీముడిపై యుద్దంచేయటానికి ఉరికాడు. కాని ఆ భీముడు తన 
కుమారుడు ఘటోత్కచుడు అలాయుధుడి చేతిలో చిక్కి మరణిస్తాడో ఏమో - అనే అనిష్టశంకతో కర్చుడిని లెక్క 
చేయక దాటవేసి, ఆ అలాయుధుడిపైకి విజ్బంభించి పరుగుతీస్తూ ఉండగా, ఆ అలాయుధుడి అనుచరుడైన 
రాక్షసవీరులు ఒకేసారి భీముడిపైకి దూసికొని వచ్చారు. వారినందరిని భీముడు బాణాలు గుప్పించి పారద్రోలగా 


తే. పోక నిలిచి యమ్మారుతపుత్తుం డేయు ।; సాయకంబులం గొన్నింటిం జంచదస్త 
కుంఠితంబుల. గావించి కొన్ని యురము । నందు డిందంగ మెఅిసె న య్యసురవరుండు. 215 


ప్రతిపదార్థం: ఆ+అసురవరుండు= ఆ అలాయుధుడు; పోక= తానొక్కడు మాత్రం తొలగిపోక; నిలిచి= ఆ భీముడికి ఎదురు 
నిలిచి; ఆ+మారుత పుత్రుంయు= ఆ వాయునందనుడు భీముడు; ఏయు= వేసే; సాయకంబులన్‌= బాణాలలో; కొన్నింటిన్‌= 
కొన్ని బాణాలను; చంచత్‌+అ(స్తకుంఠితంబులన్‌= తళతళ మెరుస్తూ ఉన్న బాణాలతో మొక్కవోయినవాటినిగా; కావించి= చేసి; 
కొన్ని= మరికొన్ని బాణాలు; ఉరమునందున్‌= వక్షస్తలమందు; డిందంగన్‌= |క్రుచ్చుకొనిపోయి ఉండగా; మెటుసెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: అలాయుధుడు తన సైన్యం తొలగి పారిపోయినా తా నొక్కడు మాత్రం తొలగిపోక, భీముడికి ఎదురుగా 


నిలిచి, ఆ భీముడు వేసిన బాణాలను కొన్నింటిని తన బాణాలతో ఖండించాడు. అయినా కొన్ని బాణాలు మాత్రం 
కొట్టువడక వచ్చి అతడి వక్షన్‌స్టలం చీల్చగా భాసించాడు. 


క. భీముండు గద వైచినను । ద్దామ గదాప్రహతి నది యతండు సదిపి యు 
గ్రామేయ వివిధ విశిఖ । స్తోమంబుల నతని నొంచె దుర్ణయలీలన్‌. 216 


ప్రతిపదార్దం: భీముండు= భీమసేనుడు; గద= గదను; వైచినన్‌= వేయగా; అది= దానిని; ఉద్దామగదా ప్రహతిన్‌= భయంకరమైన 
గదయొక్క దెబ్బతో; అతండు= ఆ అలాయుధుడు; చదిపి= నశింపజేసి; ఉగ్ర= భయంకరములైన; అమేయ= లెక్కలేనన్ని; 
వివిధ= అనేక విధాలైన; విశిఖ= బాణాలయొక్క; స్తోమంబులన్‌= సమూహాలతో; దుర్జయ లీలన్‌= జయించరాని విధంగా; అతనిన్‌= 
ఆ భీముడిని; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్పర్యం: భీముడు గద ప్రయోగించగా ఆ అలాయుధుడు తాను భయకరమైన గదనే ప్రయోగించి ఆ గదను 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 635 
వ్యర్థం చేసి, భయంకరాలైన బాణాలు లెక్కలేనన్నింటిని ఆ భీముడిపై వేసి, బాధించాడు. 


వ. నిజ బలంబులం బురికొల్పిన నవి పాంచాల సైన్యంబుల బడలు వటథీిచె; నప్పుడు శౌరి సవ్యసాచిం జూచి 
“రాత్రి యుద్ధంబున రాక్షసులు వేర్చిరి; వీరి మరల్ప నకుల సహదేవ సాత్యకి ప్రభృతుల నియోగింపుము; 
కర్ణుదెసకు శిఖండి ధృష్టద్యున్ను ప్రముఖులం బనుపుము; గురుని ప్రాపున నురవదించు నరపతుల నీవు 
నిలువరింపు' మనునెడ నలాయుధుం డనిలతనయు ధనువు దునిమి యతండు వేజొక్కవిల్లెత్తికొను సందున 
సారథి రథ్యంబుల సోలనేసినం బొలివోవక యబ్దలుమగండు గదాహస్తుండయి గొదకొన వాండును గదగొని 
మార్కొని ఘఫోరంబు గాం బోర గదలు దుము రగుటయు రథావయవంబులు. గరిదంతంబులు లోనుగా 
దొరకొన్నవియ సాధనంబులుగా నొండొరుల నొప్పింపం దొడంగిన. 217 


ప్రతిపదార్థం: నిజ బలంబులన్‌= తన సైన్యాలను; పురికొల్సినన్‌= (్రేరేపించగా; అవి= ఆ సైన్యాలు; పాంచాల 'సైన్యంబులన్‌= 
పాంచాలదేశపు సేనలను; బడలు+పటీిచెన్‌= అలయింపజేశాయి; అప్తుడు= ఆ సమయంలో; శౌరి= కృష్ణుడు; సవ్యసాచిన్‌= 
అర్జునుడిని; చూచి= చూచి (ఇట్లా అన్నాడు); రాత్రి యుద్దంబునన్‌= రాత్రి యుద్దంలో; రాక్షసులు= ఆ రాక్షసవీరులు; పేర్చిరి= 
అతిశయించారు; వీరిన్‌= ఈ రాక్షసులను; మరల్పన్‌= తొలగించటానికి; నకుల సహదేవ సాత్యకి ప్రభృతులన్‌= నకులుడు, 
సహదేవుడు, సాత్యకి మొదలైన వీరులను; నియోగింపుము= పంపుము; కర్షుదెసకున్‌= కర్టుడివైపునకు; శిఖండి ధృష్టద్యుమ్న 
'ప్రముఖులన్‌= శిఖండి, ధృష్టద్యుమ్నుడు మొదలైనవారిని; పనుపుము= పంపుము; గురుని ప్రాపునన్‌= దద్రోణాచార్యుడి రక్షణలో; 
ఉరవడించు నరపతులన్‌= ఎదుర్కొంటూ ఉన్న రాజులను; నీవు= ఓ అర్జునా! నీవు; నిలువరింపుము= నిలిపివేయుము; 
అను+ఎడన్‌= అనే సమయంలో; (అక్కడ) అలాయుధుండు= బక సోదరుడు-అలాయుధాసురుడు; అనిల తనయు ధనువున్‌= 
వాయునందనుడైన భీమసేనుడి ధనుస్సును; తునిమి= ఖండించి; అతండు= ఆ భీముడు; వేలు+ఒక్క+విల్టు= మరియొక 
ధనువును; ఎత్తికొను సందునన్‌= తీసికొనే అవకాశంలో; సారథి రథ్యంబులన్‌= అతని సారథిని, అశ్వాలను; సోలన్‌= మూర్చపోయి 
రథం నుండి తొలగిపోయే విధంగా; ఏసినన్‌= కొట్టగా; పొలి+పోవక= భంగపడక; ఆ+బలుమగండు= ఆ బలశాలియైన వీరుడు 
భీముడు; గదా హస్తుండు+అయి= గద చేతిలో తీసికొన్నవాడయి; గొదకొనన్‌= విజ్బంభించగా; వాడును= ఆ అలాయుధుడు 
కూడ; గద= గదను; కొని= తీసికొని; మార్కొని= డీకొని; ఘఫోరంబు+కాన్‌= భయంకరంగా; పోరన్‌= యుద్దం చేయగా; గదలు= 
ఆ ఇద్దరి గదలు; తుమురు+అగుటయున్‌= చూర్లమయిన వెంటనే; రథ+అవయవంబులున్‌= రథాల చక్రాలు, నాగళ్ళు, కాడులు 
మొదలైనవి; కరి దంతంబులు= ఏనుగుల దంతాలు; లోనుగాన్‌= మొదలుగా; దొరకొన్నవి+అ= లభించినవియే; సాధనంబులుకాన్‌= 
సాధనాలు కాగా (దొరికినవి దొరికినట్లే రథాల చక్రాలు నాగళ్ళు, కాణీలు, ఏనుగుల దంతాలు మొదలైన వాటిని ఆయుధాలుగా 
ఉపయోగించి అని భావం); ఒండొరులన్‌= పరస్పరం; నొప్పింపన్‌+తొడంగినన్‌= బాధించటానికి పూనుకొనగా. 


తాత్పర్యం: అంతేకాక, తన సైన్యాలను ఆ అలాయుధుడు శత్రుసైన్యంపై (ప్రేరేపించాడు. ఆ సైన్యాలు పాంచాల 
సైన్యాలతో పోరాడి ఆ సైన్యాలను అలసిపోయేటట్టు చేశాయి. ఇది గమనించి కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు: 
“అర్జునా! రాత్రి యుద్దంలో రాక్షసులు అతిశయించారు. కాబట్టి ఈ రాక్షస వీరులను మరల్చటానికి నకుల 
సహదేవులు సాత్యకి మొదలైన వారిని పంపించుము. ఇక కర్ణుడిపైకి శిఖండి, ధృష్టద్యుమ్నుడు మొదలైన వారిని 
పంపుము. నీవేమో ద్రోణుడి రక్షణ నిమిత్తం పోరాడుతూ ఉన్న రాజులను ఆపుము.” అని అర్జునుడితో కృష్ణుడు 
చెప్పుతూ ఉండే సమయంలో, అక్కడ అలాయుధుడు భీముడి ధనుస్సును ముక్కలు చేశాడు. భీముడు మరో 


636 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ధనుస్సును తీసికొనే లోపలనే భీముడి సారథిని, గుర్రాలను సంహరించివేశాడు. భీముడు కక్రుంగిపోక గద తీసికొని 
ఆ అలాయుధుడి పైకి ఉరుకగా; ఆ అలాయుధుడు కూడా గద తీసికొని భీముడి నెదుర్కొన్నాడు. యుద్ధం ఘోరంగా 
సాగింది. వారిద్దరి గదలు తుమురైపోయాయి. ఇక ఆ ఇద్దరూ రథచ(క్రాలు, రథాల నొగళ్ళు, ఏనుగుల దంతాలు 
మొదలుగా రణరంగాన ఏ సాధనం దొరికితే దానితో ఒకరినొకరు నొప్పించటానికి పూనుకొనగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. _ కని హరి 'గర్గునితోడం | బెనంగు ఘటోత్కచునిం బిలిచి భీముండు వల; ది 
ద్దనుజుని మర్చింపుము నీ" । వన నాతం డతని విడిచి యతనికి6 గవిసెన్‌. 218 


ప్రతిపదార్దం: కని= ఈ విషయం గమనించి (యుద్ధంలో భీము డలసినట్టు గమనించి అని భావం); హరి= కృష్ణుడు; కర్టుని 
తోడన్‌= కర్దుడితో; పెనంగు= యుద్దం చేసేటటువంటి; ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; పిలిచి= దగ్గరికి పిలిచి (అతడితో 
ఇట్టా అన్నాడు); (ఓ ఘటోత్కచా[); భీముండు= మీ తండ్రి భీమసేనుడు; వలదు= ఆ అలాయుధుడితో యుద్ధం చేయవద్దు; 
నీవు= నీవే; ఈ+దనుజునిన్‌= ఈ అలాయుధుడనే రాక్షసుడిని; మర్షింపుము= పిండి పిండి చేసి సంహరించుము; అనన్‌= 
అని చెప్పిన వెంటనే; ఆతండు= ఆ ఘటోత్కచుడు; ఆతనిన్‌= ఆ కర్టుడిని; విడిచి= వదలివేసి; అతనికిన్‌= ఆ అలాయుధుడితో; 
కవిసెన్‌= తలపడ్డాడు. 


తాత్పర్యం: అది చూచి శ్రీకృష్ణుడు కర్షుడితో యుద్దం చేస్తున్న ఘటోత్కచుడిని పిలిచి, 'ఓ ఘటోత్కచా! 
అలాయుధుడితో నీవే పోరాడి అతడిని చంపు. భీముడు చేసిన యుద్దం చాలు. ఇక వద్దు" అని చెప్పిన వెంటనే 
కర్ణుడిని వదలివేసి, ఘటోత్కచుడు అలాయుధుడితో తలపడ్డాడు. 


క. _ నకులాదులు నా దైత్య । ప్రకరంబు. దెరల్సి రేంచి రాధేయుండు నే 
లకుం గోలకు. దెచ్చెను సో । మకుల శిఖండ్యాది రథిక మర్దను( డగుచున్‌. 219 


ప్రతిపదార్థం: నకుల+ఆదులున్‌= నకులుడు మొదలైనవారు; ఆ దైత్యప్రకరంబున్‌= ఆ రాక్షససమూహాన్ని; తెరల్ఫిరి= పారి 
పోయేటట్టు చేశారు; (ఇక) రాధేయుండు= కర్టుడు; ఏంచి= విజ్బంభించి; శిఖండి+ఆది రథిక మర్దనుండు+అగుచున్‌= శిఖండి 
మొదలైన రథికులను నుగ్గు చేస్తూ (మరియు); సోమకులన్‌= సోమకవీరులను (పాంచాల దేశవీరులను); నేలకున్‌ కోలకున్‌+తెచ్చెను= 
బాణాలకు గురిచేశాడు- అనగా బాణాలతో కొట్టాడు. 


తాత్పర్యం: నకులుడు మొదలైన వారు రాక్షసవర్గంపై పడి తరిమివేశారు. కర్షుడు విజృంభించి, సోమకుడు శిఖండి 
మొదలైన రథికులను బాధించాడు, పాంచాల వీరులలో కొందరిని నేలగూల్చాడు. మరి కొందరిని బాణాల ధాటికి 
ఆగలేకుండా చేశాడు. 


వ. _అఆవిక్రమంబు వీక్షించి సన్నద్దుం డయి సమీరనందనుం డా సూతనందనుం దలపడినం దోడ్పడి నకులాదులు 
నానాస్త్రంబులు గురిసిరి; కిరీటి పాంచాలురం గూర్దికొని కుంభసంభవ సైన్యంబు.బొదివి సమయించుచుందడిె; 
నలాయుధుండు ఘటోత్కచునిం బరిఘ పాతంబున సోలంజేసిన, నాలోనన తెలిసి యతండు. 220 


ప్రతిసదార్దం: ఆ విక్రమంబున్‌= ఆ కర్ట్షుడి పరా(క్రమాన్ని; వీక్షించి= చూచి; సన్నద్దుండు+అయి= యుద్దానికి ఉద్యమించినవాడయి; 
సమీరనందనుండు= వాయుపుత్రుడు భీముడు; ఆ సూతనందనున్‌= ఆ కర్టుడిని; తలపడినన్‌= ఎదుర్కొనగా; తోడ్పడి= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 637 


సహాయంగా వచ్చి; నకుల+ఆదులు= నకులుడు మొదలైనవారు; నానా+అస్త్రంబులు= అనేకాలైన అస్త్రాలను; కురిసిరి= 
కురిపించారు; కిరీటి= అర్జునుడు; పాంచాలురన్‌= ఆ పాంచాలవీరులను; కూర్చికొని= వెంటపెట్టుకొని; కుంభసంభవ సైన్యంబున్‌= 
'ద్రోణాచార్యుడి సైన్యాన్ని; పొదివి= ఎదుర్కొని; సమయించుచున్‌+ఉండెన్‌= సంహరిస్తూ ఉన్నాడు; అలాయుధుండు= 
అలాయుధుడు; ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; పరిఘ పాతనంబునన్‌= పరిఘాయుధం (ముండ్లగదతో పడవేయటంతో) 
దెబ్బతో; సోలన్‌+చేసినన్‌= మూర్చపోయే విధంగా చేయగా; ఆలోనన్‌+అ= అంతలోనే; తెలిసి= తెలివిని పొంది; అతండు= 
ఆ ఘటోత్కచుడు. 


తాత్పర్యం: ఆ కర్షుడి విజ్బంభణాన్ని చూచి భీముడు యుద్దానికి సిద్ధమయి కర్షుడిని డీకొన్నాడు. నకులుడు 
మొదలైనవారు ఆ భీముడికి తోడుగా వెళ్ళి బాణాలు కురిపించారు. అక్కడ అర్జునుడు పాంచాలవీరులతో కూడి 
(ద్రోణుడి సైన్యాన్ని ఎదుర్కొని సంహరిస్తూ ఉన్నాడు. మరోవైపు అలాయుధుడు ఘటోత్కచుడి పై పరిఘాన్ని విసిరాడు. 
దానితో ఘటోత్కచుడు మూర్చిల్లి, వెనువెంటనే మేల్కొని - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. గదంద్రిప్పె బెట్టు వైచిన । నది రథ్యంబులను సూతునరదము సిడముం 
జిదురుపలు సేయ నత. డం । బుదమై గర్జిల్లై నభము బూరటిలంగన్‌. 221 


ప్రతిపదార్థం: గదన్‌= గదను; త్రిప్పి= చుట్టూ తిప్పి; బెట్టు= గట్టిగా; వైచినన్‌= వేయగా; అది= ఆ గద; రథ్యంబులను= అశ్యాలను; 
సూతున్‌= సారథిని; అరదమున్‌= రథాన్ని; సిడమున్‌= ధ్వజాన్ని; చిదురుపలు+చేయన్‌= తుమురు చేయగా; అతండు= ఆ 
అలాయుధుడు; అంబుదము+ఐ= మేఘంగా మారి; నభము= ఆకాశం; బూరటిలంగన్‌= నిండుగా; గర్జిల్లైన్‌= గర్జించాడు. 


తాత్పర్యం: గద గిరగిరా తిప్పి, గట్టిగా ఆ అలాయుధుడిపై విసరగా అది అతడి సారథిని, అశ్వాలను, రథాన్ని, 
ధ్వజాన్ని చూర్ణం చేయగా, వాడు మేఘంగా మారి ఆకాశం పిక్కటిల్లే విధంగా గర్జించాడు. 


వ. ఇట్లు మాయ గైకొని నెత్తురు సోనతోం బిడుగులు వడంజేయ, వాయు తనయ తనయుండును దివి కెగసి 
తనమాయ నమ్మాయ మాయించినం గ్రమ్మఅ బకభ్రాత భూచారి యయిన, దోడన హైడింబుండును డిగ్గిన 
నయ్యిరువురకుం దరువుల పాషాణంబుల భీషణం బగు రణంబు వాలి సుగ్రీవ సమరసమంబై చెల్లె; మగుడ 
వివిధాయుధంబుల నా యోధు లాయోధనంబు సేసి; రట్టియెడం గరవాలంబు గొని మదంబునంగవిసినచో 
ఘటోత్కచుం డలాయుధుం దలవట్టి బలువిడి నిలంబడ దిగిచి మెడ దెగవ్రేసి యార్చ్దినం బేర్పిన పాండవ 
బలంబుల€ దూర్యనినదంబులు సింహనాదంబులుం జెలంగి; నప్పుడు. 222 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మాయ+కైకొని= రాక్షస్తమాయ (గ్రహించి అనగా ప్రయోగించి; నెత్తురు సోనతోన్‌= 
రక్తవర్షంతోపాటు; పిడుగులు= పిడుగులు; పడన్‌+చేయన్‌= పడేటట్టు చేయగా; వాయుతనయ తనయుండును= వాయుదేవుడి 
కుమారుడి (వాయుతనయుడు అనగా భీముడు అతనితనయుడు (కుమారుడు) ఘటోత్కచుడు; దివికిన్‌= ఆకాశానికి; ఎగసి= 
ఎగిరివెళ్ళి; తన మాయన్‌= తన రాక్షస మాయతో; ఆ+మాయన్‌= ఆ అలాయుధుడి (రాక్షస) మాయను; మాయించినన్‌= మాయం 
చేయగా - అనగా నశింపజేయగా; క్రమ్మజన్‌= మరల (అవ్యయం); బక భ్రాత= బకాసురుడి సోదరుడైన ఆ అలాయుధుడు; 
భూచారి+అయినన్‌= భూమిపై సంచరించే వాడు కాగా - అనగా ఆకాశం వీడి భూమియందుండి యుద్దం చేయటానికి క్రిందికి 
దిగగా; హైడింబుండును= ఘటోత్కచుడు కూడ; డిగ్గినన్‌= (ఆకాశం నుండి భూమికి) దిగగా; ఆ+ఇరువురకున్‌= ఇద్దరికి; తరువు 
లన్‌= చెట్లతో; పాషాణంబులన్‌= రాళ్ళతో; భీషణంబు+అగు= భయంకరమైన; రణంబు= యుద్దం; వాలి సుగ్రీవసమర 


638 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సమంబు+ఐ= వాలి సుగ్రీవుల పోరాటంతో సమానమై; చెల్లెన్‌= సాగింది; మగుడన్‌= మళ్ళీ; వివిధ+ఆయుధంబులన్‌= అనేక 
విధాలైన ఆయుధాలతో; ఆ యోధులు= ఆ ఇద్దరు రాక్షసవీరులు; ఆయోధనంబు+చేసిరి= యుద్దం చేశారు; అట్టి ఎడన్‌= ఆ 
సమయంలో; కరవాలంబు= ఖడ్గాన్ని; కొని= తీసికొని; మదంబునన్‌= గర్వంతో; కవిసినచోన్‌= ఎదుర్కొనేటప్పుడు (అలాయుధుడు 
తన రాక్షసమాయ నళించగా కత్తి చేతబట్టి ఘటోత్కచుడితో తలపడటానికి రాగా ఆ సమయాన); ఘటోత్కచుండు= 
ఘటోత్కచుడు; అలాయుధున్‌= అలాయుధుడిని; తల+పట్టి= తల పట్టుకొని; బలువిడిన్‌= పరాక్రమంతో; ఇలన్‌= భూమిపై; 
తిగిచి= లాగి; మెడన్‌= కంఠాన్ని; తెగద్రేసి= తెగగొట్టి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా; పేర్చిన పాండవ బలంబులన్‌= ఉప్పొంగిన 
పాండవుల సైన్యాలలో; తూర్యనినదంబులు= యుద్దవాద్యాల ధ్వనులు; సింహనాదంబులున్‌= సింహనాదాలు; చెలలౌన్‌= 
ధ్వనించాయి; అప్పుడు= ఆ సమయంలో. 

తాత్పర్యం: ఈ విధంగా అలాయుధుడు మాయామేఘంగా మారి, నెత్తురుతోపాటు పిడుగులు పడేటట్టుచేయగా, 
వర్షించాడు. వెంటనే ఘటోత్కచుడు కూడా ఆకాశానికెగిరి తానుకూడా రాక్షసమాయను ప్రయోగించి, ఆ 
అలాయుధుడి మాయను మటుమాయం చేశాడు. అప్పుడు అలాయుధుడు భూమిపైకి దిగి యుద్దానికి ప్రత్యక్షం 
కాగానే ఘటోత్కచుడు కూడా వెంటనే భూమికి దిగివచ్చి, అతడితో యుద్దానికి తలపడ్డాడు. ఆ యుద్దం చెట్లతో 
రాళ్ళతో పూర్వపు వాలిసు[గ్రీవుల యుద్ధం వలె భయంకరంగా సాగింది. మళ్ళీ వారిద్దరూ వివిధాయుధాలతో యుద్ధం 
సాగించారు. ఆ సమయంలో అలాయుధుడు ఖడ్లాన్ని గ్రహించి ఘటోత్కచుడి మోదికిరాగా, ఘటోత్కచుడు అతడి 
శిరస్సును పట్టుకొని [క్రింద పడవేసి, కంఠాన్ని నరికివేశాడు. విజయగర్వంతో సింహనాదం చేశాడు. అది చూచి 
ఉప్పొంగిన పాండవసైన్యాల్లో వాద్యాలధ్వనులు సింహనాదాలు చెలరేగాయి. అప్పుడు. 


క. _ పటుగతిం జని కురుపతిముం । దట వైచెం జేత నున్న తల రౌద్రం బు 
ద్ధటముగ ఘటోత్కచుం డు । తృట శోకము వొంది రతండు. దత్సైనికులున్‌. 223 


ప్రతిపదార్థం: ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; రౌద్రంబు= (క్రోధం; ఉద్భటము+కన్‌= అధికం కాగా; పటుగతిన్‌= శక్తిగల 
నడకతో - అనగా వేగంగా; చని= వెళ్ళి; చేతన్‌+ఉన్న తలన్‌= చేతిలో ఉన్న తలను; కురుపతి ముందటన్‌= కురురాజైన దుర్యోధనుడి 
ఎదుట; వైచెన్‌= పడవేశాడు; అతండు= ఆ దుర్యోధనుడు; తద్‌+సైనికులున్‌= ఆ దుర్యోధనుడి సేనలో ఉన్న వీరులు కూడ; 
ఉత్కటశోకము= గొప్ప దుఃఖాన్ని; పొందిరి= పొందారు. 


తాత్పర్యం: ఘటోత్కచుడు క్రోధాతిశయంతో దుర్యోధనుడివైపు వేగంగా వెళ్ళి, తన చేతిలోనున్న అలాయుధుడి 


తలను ఆ దుర్యోధనుడి ముందర పడవేశాడు. అది చూచి దుర్యోధనుడు, అతని సైనికవీరులు కూడా మిక్కిలి 
దుఃఖాన్ని పొందారు. 


క. మును బకుననుజుని వలనం । దనతమ్ములు. దాను బ్రదుక€ దలంచి యతండు స 
చ్లిన విభుండు భీమసేను ప్ర । తిన పారం బెయ్టు నని మదిం దలంచె నృపా! 224 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరా[ష్ట మహారాజా!) విభుండు= దుర్యోధనుడు; బకు అనుజునివలనన్‌= బకాసురుడి తమ్ముడైన 
అలాయుధుడి వలన; తన తమ్ములున్‌= తన తమ్ములైన దుశ్ళాసనాదులు; తానున్‌= తాను; బ్రదుకన్‌= జీవించటానికి 
(తుమున్నర్థకం); మును= మొదట; తలంఛెన్‌= అనుకొన్నాడు (కాని); అతండు= ఆ అలాయుధుడు; చచ్చినన్‌= మరణించగానే; 
భీమసేను ప్రతిన= భీముడి ప్రతిజ్ఞ అనగా 'తాను దుర్యోధనాదులను సంహరిస్తా' నని భీముడు చేసిన ప్రతిజ్ఞ పారంబు= కడను; 
ఎయ్యున్‌+అని= చేరుతుందని; మదిన్‌= మనస్సులో; తలంఛెన్‌= భావించాడు (భీముడి ప్రతిజ్ఞ నెరవేరుతుందనీ, ఇక తమకు 
జీవితాశ లేదనీ దుర్యోధనుడనుకొన్నాడు.) 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 639 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంతకుముందు బకాసురుడి తమ్ముడు అలాయుధుడి వలన తానూ, 
తన తమ్ములు నిశ్చింతగా బ్రదుకవచ్చు నని అనుకొన్న దుర్యోధనుడు-వాడు చావగానే ఇక భీముడు చేసిన 
ప్రతిజ్ఞ నెరవేరుతుందని తన మనస్సులో భావించాడు. 


వ. _ అట్టియెడం గర్జుండు కౌంతేయ సైన్య సంతానంబు నానాస్త్ర ఘట్టనంబుల విఘటితంబు సేయుచున్న 
నవ్వాయునందననందనుండు నిజస్యందనం బెక్కి యుక్కు మెజియం దలపడియె; నయ్యిద్దజుం బెద్దసేపు 
శరపరంపరల సరి యై సంగరంబు సేసిరి; పదంపడి రాధేయుండు రథ్యంబులం జంపిన రథ సమేతంబుగా 
నా ఘటోత్క్మచుం డద్భశ్యుండైన నీ సైనికులు దల్లడిల్లి 'యెక్కడ వచ్చి యెవ్వరి నేమి సేయునో' యనుచు 
మేనులు వడంక నలుగడలుం గనుంగొనుచుండిరి; హైదింబుండును మహాంబుదంబు చందంబున6 జదలం 
దో6చి మెలటుముచు నుఖుముచు బాణ కృపాణ ముసల ముద్గర కుంత క్షురికాది హేతివ్రాతంబులుం 
బరుషోపల పటలంబులుం దొరంగింపం దోడి దానవులు మొగిళ్ళయి యొక్కమొగి నట్లు చేయనా 
సూతసుతునకుం బ్రతివిధాన మాచరింప నలవిగామి( గౌరవ బలంబున రథంబులు గజంబులు. 
దురగంబులు. ద్రెళ్ళను గూలను డొల్లను దొడంగె; నొండు గడకుం గడంగు తలంపులు దక్కితలలు. గప్పికొని 
యుండి యోధులు భగ్నాపరభాగులై పడంజొచ్చి; రప్పు డిద్దెస వా రెల్ల నాఖండల ప్రముఖ బృందారకులు 
పాండునందనులకుం దోడ్పడి యిట్లు సేసెద రను వగ వెగడంది కలంగంబడి; రయ్యవసరంబున. 225 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కర్షుండు; కౌంతేయ సైన్య సంతానంబు= పాండవుల సేనాసమూహాన్ని; 
నానా+అస్త్రఘట్టనంబులన్‌= అనేకములైన అస్త్రాల ప్రయోగాలతో; విఘటితంబు= విచ్చిన్నం; చేయుచున్నన్‌= చేస్తూ ఉండగా; 
ఆ+వాయునందన నందనుండు= ఆ వాయునందనుడైన భీముడి నందనుడు ఘటోత్కచుడు; నిజస్యందనంబు= తన రథాన్ని; 
ఎక్కి; ఉక్కు= ప్రతాపం; మెజయన్‌= మెరుస్తూ ఉండగా; తలపడియెన్‌= (కర్ణుడిని) ఎదుర్కొన్నాడు; ఆ+ఇద్దణున్‌= ఆ కర్ణ 
ఘటోత్కచులిద్దరు; పెద్దసేపు= చాలాసేపు; శరపరంపరలన్‌= బాణాల వరుసలయందు; సరియై= సమానులై (వరుసబాణాలు 
'ప్రయోగించటంలో యుద్ధమందు సమానులై); సంగరంబు= యుద్దం; చేసిరి= చేశారు; పదంపడి= పిమ్మట; రాధేయుండు= 
కర్టుడు; రథ్యంబులన్‌= గుర్రాలను; చంపినన్‌= చంపగా; రథసమేతంబుగాన్‌= రథంతో కూడ; ఆ ఘటోత్కచుండు= ఆ 
ఘటోత్కచుడు; అదృశ్యంబు+ఐనన్‌= మాయం కాగా; నీ సైనికులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ (కౌరవ) సైనికులు; తల్లడిల్లి= 
భయపడి; ఎక్కడన్‌= ఏవైపు; వచ్చి= ప్రత్యక్షమై వచ్చి; ఎవ్వరిన్‌= ఏ వ్యక్తిని; ఏమి+చేయునో= ఏం చేస్తాడో; అనుచున్‌= అంటూ; 
మేనులు= శరీరాలు; వడంకన్‌= వణకగా; నలు+కడలున్‌= నాలుగు దిక్కుల; కనుంగొనుచుండిరి= చూస్తూ ఉన్నారు; 
హైడింబుండును= హిడింబానందనుడు ఘటోత్కచుడును; మహా+అంబుదంబు చందంబునన్‌= గొప్ప మేఘం వలె; చదలన్‌= 
ఆకాశంలో; తోంచి= కనిపించి; మెజటుముచున్‌= మెరుస్తూ; ఉజుముచున్‌= గర్జిస్తూ; బాణ కృపాణ ముసల ముద్గర కుంత 
క్షురికా+ఆది హేతివ్రాతంబులున్‌= బాణాలు, ఖడ్లాలు, రోకళ్ళు, ముద్గరాలు (ముండ్రవంటి రోకళ్ళు); ఈటెలు, చురకత్తులు 
మొదలైన ఆయుధాల సమూహాలును; పరుష+ఉపల పటలంబులున్‌= కఠినములైన రాళ్ళ రాసులను; తొరంింపన్‌= దొర్లిస్తూ 
ఉంటే (ఆకాశాన్నుండి (క్రుమ్మరిస్తూ ఉంటే); తోడిదానవులు= వెంటనున్న రాక్షసులు కూడ; మొగిళ్ళు+అయి= మేఘాలుగా 
మారి; ఒక్కమొగిన్‌= ఒక్క పెట్టున; అట్టు చేయన్‌= అదేవిధంగా చేస్తూ ఉండగా (ఆయుధవర్షాలను కురిపిస్తూ ఉండగా); ఆ 
సూతసుతునకున్‌= ఆ కర్టుడికి; ప్రతివిధానము= దానికి విరుగుడు; ఆచరింపన్‌= చేయటానికి; అలవి+కామిన్‌= సాధ్యం 
కాకపోవటంచేత; కౌరవ బలంబునన్‌= కౌరవ సైన్యంలో; రథంబులు= రథాలు; త్రెళ్ళను+తొడంగెన్‌= కూలటం ప్రారంభించాయి; 
గజంబులు= ఏనుగులు; కూలను తొడంగెన్‌= (క్రిందపడ (ప్రారంభించాయి; తురంగంబులు= గుర్రాలు; డొల్లను+తాడంగెన్‌= 


640 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(క్రిందపడటం (ప్రారంభించాయి (ఇక్కడ తొడంగెన్‌ అను క్రియ మూడు తుమర్థ 'క్రియలతో అన్వయిస్తూ ఉన్నది); యోధులు= 
'సైనికవీరులు; ఒండు+కడకున్‌= రెండోవైపునకు; కడంగు తలంపులు= తిరిగి వెళ్ళిపోయే కోరికలను; తక్కి= విడిచి; తలలు= 
తలలు; కప్పి కొని+ఉండి= ఆచ్చాదించుకొని; యోధులు= సైనికవీరులు; భస్ష+అపరభాగులు+ఐ= విరిగిన వెన్నుభాగాలు కలవారై; 
పడన్‌+*చొచ్చిరి= క్రింద పడుతూ ఉన్నారు; అప్పుడు= ఆ సమయంలో; ఈ+దెసవారు+ఎల్లన్‌= ఈ కౌరవులవైపు వారందరు; 
ఆఖండల ప్రముఖ బృందారకులు= ఇంద్రుడు మొదలైన దేవతలు; పాండునందనులకున్‌= పాండవులకు; తోడ్పడి= సహాయపడి; 
ఇట్టు= ఈ విధంగా; చేసెదరు= చేస్తారు; అను= అనే; వగన్‌= చింతతో; వెగడు+అంది= భయపడి; కలంగన్‌+పడిరి= కలత 
చెందారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ సమయంలో కర్షుడు, పాండవులసైన్యాన్ని వివిధములైన అస్త్రాలు ప్రయోగించి, విచ్చిన్నం 
చేస్తూఉండగా, ఘటోత్కచుడు తన రథంపై కూర్చొని ప్రతాపాతిశయంతో కర్షుడితో యుద్దానికి తలపడ్డాడు. 
ఆ ఇద్దరూ చాలాసేపు ఎక్కువ తక్కువలు లేక సమానంగా బాణాల పరంపరలను కురిపిస్తూ యుద్ధం చేశారు. 
తరువాత కర్షుడు ఘటోత్కచుడి రథాశ్యాలను సంహరించాడు. వెంటనే ఘటోత్కచుడు తన రథంతో సహా 
కనపడకుండా మాయమయ్యాడు. అప్పుడు కౌరవ సైనికులు 'ఎక్కడ ప్రత్యక్షమై ఎవ్వరిని ఏం చేస్తాడో?” అని భయపడి 
వణకిపోతూ నలుదిక్కులనూ బెదురుచూపులతో చూస్తూ ఉన్నారు. ఆ ఘటోత్కచుడు ఆకాశాన పెద్ద మేఘంగా 
సాక్షాత్కరించి, ఉరుముతూ మెరుస్తూ బాణాలు, ఖడ్లాలు, రోకళ్ళు, ఈటెలు, చురకత్తులు, ముళ్ళగుదియలు 
- ఇంకా ఎన్నో ఆయుధాలను, మరియు రాళ్ళను కురిపిస్తూ ఉంటే, ఇక ఆ ఘటోత్కచుడికి తోడుగా వచ్చిన 
రాక్షసులు కూడ మేఘాలుగా మారి, వారుకూడ అట్టేచేయగా కర్షుడు ఆ ఘోరకర్మను ఆపలేకపోయాడు. 
కౌరవసైన్యంలో రథాలు చూర్షమయ్యాయి. గజాలు [క్రుంగిపోయాయి. అశ్వాలు గాయపడ్డాయి. ఇక సైనికులు 
తలలు పగిలి వెన్నుభాగం విరిగిపోయి పడిపోతూ ఉన్నారు. ఇది చూచి, కౌరవసైనికులు “ఇది సామాన్య యుద్దంకాదు. 
పాండవులకు సహాయం చేయటానికి ఇంద్రాది దేవతలు వచ్చి ఈ యుద్ధం చేస్తున్నారు. లేకుంటే ఇంత భయానక 
పరిస్థితి కొనసాగుతుందా?” - అని భావించి, భయపడిపోయి, ఆత్మరక్షణకై పరుగుతీశారు. ఆ సమయంలో. 


శా. _ ధీరత్వం బొకండుం సహాయముగ రాధేయుండు దివ్యాస్త్ర సం 
చారోల్లాసము సూపె6 జూపుటయు రక్షస్సంచయానేక మా 
యా రూపావళి భాస్కరాంశుల నదృశ్యాకారమై పోవు నీ 
హారంబుం దలయించుచున్‌ విరిసె నే నాశ్చర్యముం బొందితిన్‌. 226 


ప్రతిపదార్థం: ధీరత్వంబు+ఒకండున్‌= ధైర్యమొక్కటే; సహాయము+కన్‌= సహాయం కాగా; రాధేయుండు= కర్షుడు; దివ్య+అస్త్ర 
సంచార+ఉల్లాసము= దివ్యాస్తాలను ప్రయోగించటంలో ఉత్సాహాన్ని; చూపెన్‌= చూపాడు; చూపుటయున్‌= చూపిన వెంటనే; 
రక్షస్సంచయ+అనేక మాయా రూపావళి= ఆ రాక్షసుల గుంపుయొక్క మాయికమైన రూపాల సమూహం; భాస్కర+అంశులన్‌= 
సూర్యుడి కిరణాలతో; అదృశ్య+ఆకారము+ఐపోవు= కానరాని ఆకారం గలదై పోయేటటువంటి; నీహారంబున్‌= మంచును; 
తలంపించుచున్‌= స్మరణకు తెస్తూ; విరిసెన్‌= విచ్చుకపోయింది అనగా విడిపోయింది (మాయాజాలం నశించిపోయిందని భావం); 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 641 
ఏన్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను (సంజయుడు); ఆశ్చర్యమున్‌= ఆశ్చర్యాన్ని; పొందితిన్‌= పొందాను. 
తాత్పర్యం: కర్షుడు ధైర్యమాత్ర సహాయుడై ఉత్సాహంతో దివ్యా(స్తాలు 'ప్రయోగించగానే ఆ రాక్షస సమూహం 
యొక్క మాయారూపజాలం, సూర్యకిరణాలకు అదృశ్యమైపోయే మంచువలె వీడిపోయింది. అది చూచి - ఓ 
ధృతరాష్ట్ర మహారాజా! నేను ఆశ్చర్యపడ్డాను. 


చ. మగుడ6గ దానవప్రవరు మాయ సమంచిత దివ్యబాణ శ 

క్తి గుదియం జేసి తొంటితన తీవ్రత గైకొని నీదుసైన్యముల్‌ 

బెగడువడన్‌ మదించి యతి భీమ సముద్దతి నింక నెమ్మెయిం 

దెగ6 డను భీతి యోధులమదిన్‌ జనియింపంగ నాక్రమించినన్‌. 227 
ప్రతిపదార్థం: మగుడంగన్‌= మళ్ళీ; దానవ ప్రవరు మాయ= రాక్షస[్రేష్టుడైన ఘటోత్కచుడి మాయ; సమంచిత దివ్య బాణ 
శక్తిన్‌= (అందరిచేత) పూజించబడే దివ్యాస్త్రశక్తిని; కుదియన్‌+చేసి= అణచివేసి; తొంటి తన తీవ్రతన్‌= మొదట్లో ఉన్న తన 
వేగాన్ని; కైకొని= (గ్రహించి; నీదు సైన్యముల్‌= ఓ ధృతరాషస్త్ర మహారాజా!) నీ సైన్యాలు; బెగడు+పడన్‌= భయపడే విధంగా; 
మదించి= గర్వించి; అతిభీమసముద్దతిన్‌= మిక్కిలి భయంకరమైన విజ్బంభణంతో; ఇంకన్‌= మరి; ఏ+మెయిన్‌= ఏ విధంగా 


కూడ; తెగండు+అను= (ఘటోత్కచుడు) మరణించడు అనే; భీతి= భయం; యోధుల మదిన్‌= యుద్ధం చేసే సైనికవీరుల 
మనస్సులో; జనియింపంగన్‌= పుట్టే విధంగా; ఆక్రమించంగన్‌= ఆవరిస్తూ ఉండగా. 


తాత్సర్యం: మళ్ళి ఆ ఘటోత్కచుడి మాయ, కర్టుడి దివ్యాస్త్రశక్తిని అణచివేసి ఇదివరకటి తీవ్రతను పొంది నీ 
సైన్యాలు భయపడేవిధంగా “ఇక ఈ ఘటోత్కచుడు ఏ విధంగా కూడా మరణించటం జరగని పని" అని మనస్సులో 
అనిపించేవిధంగా అంతటా ఆవరిస్తూ ఉండగా. 


వ. వార లందజు సూతనందనుం జూచి యాతండు గలంగమికి నచ్చెరువందుచు నగ్గించి యతని నుద్దేశించి, 
“యన్నిశాచరుం డిందణఖ సమయింపకుండం గాచికొనుము; నీవును బ్రదుకు; మాఖండలుండు 
గవచకుండలంబులు గొనునప్పుడు నీకు నొసంగిన మహాశక్తి యింక నెన్నంటికి? భీమార్జునులు ని న్నేమి 
సేసెద? రిప్పుడు బ్రదికిన మటి చూచికొంద; మప్పరమ సాధనంబు వీనిమీందం బ్రయోగింపు' మనునెడ 
నారక్కసుం డామేటి మగని గీటడంచువాండై యాటోపంబునం గదిసి తదీయ రథ్యంబులం బటు గదా 
పాతంబునం బొలియించె; న ట్లవ్వరుండు విరథుం డగుటయుం దథిమి యద్దనుజుండు గదాంతర 
పాతాభితాడితుం జేసిన నోసరిలి యతం డాసైనికుల యాలాపంబుల నాలించి తనకు(జావు దప్పించుకొన 
నది దప్ప నొండుపాయంబు లేమిం జేసి. 228 


ప్రతిపదార్దం: వారలు+అందజు= ఆ సైన్యంలోని వీరులందరు; సూతనందనున్‌+చూచి= కర్దుడిని చూచి; ఆతండు= ఆ కర్ట్ణుడు; 

కలంగమికిన్‌= కలత చెందకపోవటానికి; అచ్చెరువు= ఆశ్చర్యం; అందుచున్‌= పొందుతూ; అగ్గించి= పొగడి; అతనిన్‌= ఆ 

కర్ణుడిని; ఉద్దేశించి= గురించి (ఇట్టా అన్నారు - ఓ కర్ణా; ఈ+నిశాచరుండు= ఈ ఘటోత్కచుడనే రాక్షసుడు; ఇందజన్‌= 
౯ యలు లం గ! లు 

ఇంతమందిని; సమయింపక+ఉండన్‌= చంపకుండా ఉండే విధంగా; కాచికొనుము= రక్షించుకొమ్ము; నీవును= ఓ కర్ణా! 


642 శ్రీమదాంధ్ర నుహాభారతము 


- నీవు కూడా; బ్రదుకుము= జీవించుము (రాబోయే మృత్యువు నుండి నిన్ను నీవు రక్షించుకొమ్ము) (దానికి ఉపాయం ఏముంది?); 
ఆఖండలుండు= ఇంద్రుడు (బ్రాహ్మాణరూపంలో యాచకుడై వచ్చి నిన్ను యాచించి); కవచ కుండలంబులు= పుట్టుకతో వచ్చిన 
నీ కవచాన్ని చెవుల కుండలాలను; కొను అప్పుడు= నీ నుండి తీసికొన్నప్పుడు; నీకున్‌= నీకు (ఆ కవచకుండలాలకు బదులుగా); 
ఒసంగిన మహాశక్తి= ఇచ్చినట్టి గొప్ప శక్తి అనే ఆయుధం; ఇంకన్‌= మరి; ఎన్నంటికిన్‌?= ఎప్పటికి?; (ఆ శక్తిని మరేదో తగిన 
సమయానికని దాచిపెట్టావు కాని ఇక సమయ నిరీక్షణం తగదు - ఇంతకంటె తగిన సమయం మరేది? (ఎందుకంటే?); 
భీమ+అర్జునులు= భీముడు, అర్జునుడు ఈ ఇద్దరు; నిన్నున్‌+ఏమి+చేసెదరు?= నిన్నేం చేయగలరు?; ఇప్పుడు= ఈ 
భయంకరమైన ఆపద ముంచుక వచ్చే సమయంలో; టబ్రదికినన్‌= చావు తప్పించుకొని జీవించి ఉన్నట్టయితే; మరి= తరువాత; 
చూచికొందము= (ఆ భీమార్జునుల విషయం) చూద్దాము (కావున); ఆ+పరమసాధనంబు= ఆ శ్రేష్టమైన ఆయుధాన్ని; వీనిమీందన్‌= 
ఈ ఘటోత్కచుడి పై; ప్రయోగింపుము= ప్రయోగించి వేయుము; అను+ఎడన్‌= అని అంటూ ఉండే సమయంలో; ఆ రక్కసుండు= 
ఆ రాక్షసుడు (ఘటోత్కచుడు); ఆ మేటిమగనిన్‌= ఆ (శ్రేష్టవీరుడైన కర్షుడిని; గీటడంచువాండై= సంహరించేవాడై; ఆటోపంబునన్‌= 
ఆడంబరంతో; కదిసి= సమీపించి; తదీయ రథ్యంబులన్‌= ఆ కర్షుడి రథాశ్యాలను; పటుగదాపాతంబునన్‌= దృఢమైన గదను 
పడవేయటంచేత; పొలియించెన్‌= సంహరించాడు; అట్టు= ఆ విధంగా; ఆ+వీరుండు= ఆ పరాక్రమశాలి అయిన కర్గుడు; 
విరథుండు= రథంలేనివాడు; అగుటయున్‌= అయిన వెంటనే; తజీమి= వేగిరపడి అనగా వేగంగా; గదాంతర పాత+అభితాడితున్‌= 
మరియొక గద ప్రయోగించటం చేత కొట్టబడిన వాడినిగా; చేసినన్‌= చేయగా; ఓసరిలి= పక్కకు తొలగిపోయి; అతండు= ఆ 
కర్ణుడు; ఆ సైనికుల+ఆలాపంబులన్‌= ఆ సైనికవీరుల సంభాషణలను; ఆలించి= విని; తనకున్‌= తనకు; చావున్‌= మరణాన్ని; 
తప్పించుకొనన్‌= తప్పించుకొనటానికి; అది= ఆ ఇండద్రుడిచ్చిన శక్తిని ప్రయోగించటం; తప్పన్‌= తప్పితే; ఒండు+ఉపాయంబు= 
వేరేమార్ల్గం; లేమిన్‌+*చేసి= లేకపోవటం వలన. 


తాత్పర్యం: సైనికవీరులందరు కర్షుడు ఏ మాత్రం కలత చెందకుండా ఉండటం చూచి ఆశ్చర్యపడుతూ అతడిని 
పొగిడి, “ఈ రాక్షసుడు అందరిని సంహరించకుండా కాపాడుము. నిన్ను నీవు కాపాడుకొనుము. ఇంద్రుడు 
కవచకుండలాలు నీ నుండి తీసికొనేటప్పుడు నీ కిచ్చిన మహాశక్తి వినియోగం ఇంకెప్పటికి? భీమార్జునులు 
నిన్నేమిచేయగలరు? ఇప్పుడు మనం (బతికితే, తరువాతి సంగతి ఆలోచించుకొందాము. ఆ మహాయుధాన్ని 
వీడిమోద 'ప్రయోగింపుము” అని అంటూ ఉన్న సమయంలో ఆ రాక్షసుడు మేటివీరుడైన కర్షుని సంహరించాలని, 
గర్వ్యాతశయంతో సమోపించి, అతడి రథాశ్యాలను, బలమైన గదనువేసి చంపాడు. ఆ విధంగా విరథుడైన కర్టుడిని 
తరిమి వెంటనే వేరొక గదతో కొట్టగా, కర్టుడు ప్రక్కకు తొలగి, ఆ సైనికుల మాటలు విని, తాను చావు 
తప్పించుకొనటానికి అంతకంటె వేరు మార్గంలేనందువల్ల, 


కర్షు( డింద్రదత్తం బైన శక్తిచేత ఘటోత్కచునిం జంపుట (సం. 7-154-5) 


ఉ.  వైరివినాశనక్రియకు వాసవు. డిచ్చిన డాంచియున్న యా 
ఘోరపుశక్తి నాలుకలు గ్రీాయ మెజుంగులు ప్రజ్వరిల్ల ఘం 
టారవ మధ్రవీథి నిగుడం దగ గేల నమర్ది పేర్షి య 
వ్వైరికి. బూంచినం దలంకి వాడు మహోన్నతఘూర్లితాకృతిన్‌. 2209 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 643 


ప్రతిపదార్దం: వైరి వినాశన క్రియకున్‌= శత్రువులను నశింపజేసే పనికి; వాసవుండు= ఇంద్రుడు; ఇచ్చిన= ఇచ్చినటువంటిదగు 
(మరియు); డాంచిఉన్న= దాచి ఉంచినది (తనకు ప్రధాన శత్రువు అర్జునుడు కావున అతడిపై ప్రయోగించటానికి ఇంతవరకు 
ఎవరిపై ప్రయోగించకుండా రక్షించబడుతూ వచ్చిందని భావం); ఆ= అట్టి (ప్రయోగించిన వెంటనే వైఫల్యమనేది లేకుండా తప్పక 
శత్రుసంహారం చేసేదని తాత్పర్యం); ఘోరపుశక్తి= భయంకరమైన శక్తి ఆకారంలో ఉండే ఆయుధాన్ని - 'కేలనమర్చి* అనే 
మూడవపాదంలోని పదంతో అన్వయం; నాలుకలు= ఆ శక్తి నోళ్ళలోని నాలుకలు, క్రోయన్‌= చాస్తూ ఉండగా; మెణుంగులు= 
తళతళకాంతులు; ప్రజ్వరిల్లన్‌= దీపించగా; (మరియు) ఘంటారావము= ఆ శక్తి నడుమునకు కట్టుకొన్న గంటల చప్తుడు; 
అ(భ్రవీథిన్‌= ఆకాశమార్గంలో; నిగుడన్‌= వ్యాపించగా; తగన్‌= తగినట్టుగా; కేలన్‌= చేతిలో; అమర్చి= ధరించి; పేర్చి= అతిశయించి; 
ఆశ+వైరికిన్‌= ఆ ఘటోత్కచుడి పైకి; పూంచినన్‌= పూనుకొనగా; తలంకి= భయపడి; వాండు= ఆ ఘటోత్కచుడు; మహా+ఉన్నత 
ఘూర్షిత+ఆకృతిన్‌= మిక్కిలి ఎత్తుగా పెరిగి ఉండి తిరుగుడు పడిన ఉన్న శరీరంతో. 


తాత్పర్యం: శత్రువును నశింపచేయటానికి-ఇంద్రుడిచ్చినది, తాను దాచిఉంచినది అయిన ఆ మహాభయంకర 
శక్త్యాయుధం నాలుకలుకోస్తూ ఉండగా, కాంతులు ప్రజ్వరిల్దుతూ ఉండగా, ఘంటల (మత ఆకాశం నిండగా 
చేతపట్టి, విజృంభించి, ఆ ఘటోత్కచుడి మోద ప్రయోగించటానికి పూనుకోగా, అతడు భయపడి మిక్కిలిగా 
తిరుగుడుపడుతున్న ఆకారంతో (తరువాతి పద్యంతో అన్వయము) 


తే. తెరలి పాఅంగం దలంచుచో దృష్టితోడం । గూడికొను ముష్టి మృత్యువు తోడంబుట్టు 
వన6గ6 జాలు నద్దివ్యనాధనము వైచె।! గగన తలమున భూతసంఘములు మ్రాయ. 230 


ప్రతిపదార్థం: తెరలి= తొలగిపోయి; పాజంగన్‌= పారిపోవటానికి; తలయచోన్‌= తలపెట్టుకొన్నట్టయితే; దృష్టితోడన్‌= చూపుతో; 
కూడికొను= కూడుకొని ఉన్నట్టి; ముష్టి= కుత్తుక నలిపే పిడికిలితో సమానమైనది (కావుననే); మృత్యువు తోడ. బుట్టువు+అనంగన్‌= 
మృత్యుదేవతకు సోదరి అనటానికి; చాలు+ఆ+దివ్యసాధనమున్‌= తగియున్నటువంటి ఆ (ఇంద్రుడిచ్చిన శక్తి అనే) దివ్యమైన 
ఆయుధాన్ని; గగనతలమునన్‌= ఆకాశభాగాన; భూతసంఘములు= విద్యాధరాది దేవయోని విశేషముల సమూహాలు; మైోయన్‌= 
హర్షధ్వానాలు చేస్తూ ఉండగా; వైచెన్‌= ప్రయోగించాడు (లేదా ఆకాశమందలి ప్రాణివర్గం ఆర్తనాదాలు చేయగా ప్రయోగించాడు 
అని కూడా అర్థం చెప్పవచ్చును కాని సంస్క్సృతమూలంలో శ్లో సురాస్త్రత్ర విసిస్మియుః (సం. ద్రోణ. 175/99) అని ఉండుటను 
బట్టి దేవతలు యుద్ధ ప్రేక్షకులై వచ్చారనటం స్పష్టమగుటచేత 'భూత' శబ్దానికి దేవయోని విశేషమనే అర్ధమే సరి అయినది.) 


తాత్పర్యం: తప్పించుకొని పారిపోవాలని అనుకోగా చూపు ఉన్న నిండైన మృత్యువుయొక్క తోబుట్టువు అని 
అనదగిన ఆ దివ్యాయుధాన్ని, ఆకాశంలో దేవతాసమూహాలు హర్షధ్యానాలు చేస్తూ ఉండగా ప్రయోగించాడు. 
నిశేషం: శక్తిని 'దృష్టితోడం గూడికొను ముష్టి అనే అభేదారోపం చేసి చెప్పటంచేత రూపకాలంకారం. “మృత్యువు తోడం బుట్టు 
వనంగయాలు” అని చెప్పటం మృత్యువు వంటిది అని చెప్పటం కొరకే - సోదరి శబ్దం సదృశార్థముననే పరిణమిస్తుంది. కాబట్టి 


ఇది “అర్జీ - ఉపమాలంకారం - ఈ రెండు అలంకారములచేత “ఇక ఈ ఆయుధానికి తిరుగు లేదు. ఘటోత్కచుడి వధ 
తప్పదు” అనే వస్తువు ధ్వనిస్తూ ఉన్నది. దీనిని అలంకారకృత వస్తుధ్వని అంటారు. 


వ. ఇ వ్విధంబున రాధేయుండు మహోగ్రంబుగా వైచిన. 231 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; రాధేయుండు= కర్టుడు; మహా+ఉ(గ్రంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; వైచినన్‌= 
(ఘటోత్కచుడిపై) వేయగా. 


644 శ్రీమదాంధ్ర నుహాభారతము 
తాత్పర్యం: -ఈ విధంగా కర్ణుడు మహాభయంకరంగా (ప్రయోగించగా (తరువాతి పద్యంతో అన్వయం. 


క. _ మును మాయ మ్రింగి దనుజేం । ద్రుని యురము పగిల్సి కొనుచు దుర్ధరగతి వీం 
పున వెడలి శక్తి యెగసెను । వినువీథికి నుడుగణంబు వెలుకం బాఅన్‌. 232 


ప్రతిపదార్దం: శక్తి= ఆ ఇంద్రదత్తశక్తి మును= మొదట; మాయన్‌= రాక్షసమాయను; (మ్రింగి= (మ్రింగివేసి అనగా నశింపజేసి; 
దనుజ+ఇంద్రుని+ఉరము= ఆ రాక్షసశ్రేష్టుడైన ఘటోత్కచుడి వక్షాన్ని; పగిల్చి కొనుచున్‌= చీల్చుకుంటూ; దుర్చరగతిన్‌= 
భరింపరాని పోకడతో; వీథునన్‌= వీపునుండి; వెడలి= వెలుపలికి వచ్చి; ఉడుగణంబు= నక్షత్రపుంజం; వెలుకన్‌+పాజన్‌= 
వెలవెలపోయే విధంగా (అంత అధికమైన కాంతిలో అని భావం); వినువీథికిన్‌= ఆకాశానికి; ఎగసెను= ఎగసిపోయింది. 


తాత్పర్యం: ఆ శక్తి ముందుగా ఘటోత్కచుడి మాయను (మ్రింగి, అతడి వక్షస్‌స్టలాన్ని భేదించి, వెన్నుభాగంనుండి 
వెలువడి, నక్షత్రాలు వెలవెలపోయేటట్టు ఆకాశంలోకి ఎగసిపోయింది. 


వ. అప్పుడు. 233 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. సోలుచు బోరగిలంబడి । నాలుక వెడలంగఈ బెట్టి నడుము గజిచుచున్‌ 
లాలలు గ్రమ్మంగ రక్షః । పాలుండు వికృతాస్యు. డగుచు. బ్రాణము విడిచెన్‌. 234 


ప్రతిపదార్హం: రక్షపాలుండు= ఆ ఘటోత్కచుడు; సోలుచున్‌= సొమ్మసిల్దుతూ; బోరగిలన్‌+పడి= వెనుకభాగం మీదికి ఉండే 
విధంగా పడిపోయి (బోర్లపడి); నాలుక; వెడలంగన్‌= నోటి లోపలిభాగం నుండి వెడలి వచ్చి ఉన్న విధంగా (నోరు చాచుకొని); 
పెట్టి= పెట్టుకొని; లాలలు= చొల్టులు; నడుము= (ఆ ఘటోత్కచుడి) నడుమును; కజచుచున్‌= అంటుకొంటూ; క్రమ్మంగన్‌= 
వ్యాపించగా; వికృత+ఆస్యుండు+అగుచున్‌= వికారంతో కూడిన ముఖం కలవాడై ఉంటూ; పప్రాణము= ప్రాణాన్ని; విడిచెన్‌= 
విడిచాడు. 


తాత్పర్యం: ఆ ఘటోత్కచుడు తెలివితప్పి, సోలుతూ భూమిపై బోర్లపడి, నోటినుండి నాలుక బయటికి సాగి, 
నడుము అంటుకొనేటట్టు చొల్దుకారుస్తూ, ఉండగా వికృతమైన ముఖంతో మరణించాడు. 


వ. _ ఇట్లు ఘటోత్కచుండు వడిన మన సైన్యంబున శంఖభేరీ స్వన సహితంబులగు సింహనాదంబులు సెలంగిె; 
నీ పుత్రుండు బంధుమిత్ర సమేతంబుగా. బ్రమోదంబు నొంది సూతనందనుం గౌంగిలించి తనయరదం 
బెక్కించికొని యుల్లసిల్లె; ననిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 235 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; ఘటోత్కచుండు; పడినన్‌= పడిపోగా (మరణించగా); మనసైన్యంబునన్‌= ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! మన సేనలో; శంఖభేరీ స్వన సహితంబులు+అగు= శంఖాల ధ్వనులతో భేరీల ధ్వనులతో కూడి ఉన్న; 
సింహనాదంబులు= వీరుల సింహనాదాలు; చెలంగెన్‌= వ్యాపించినవి; నీ పుత్రుండు= నీ కుమారుడు దుర్యోధనుడు; బంధుమిత్ర 
సమేతంబుగాన్‌= బంధుమిత్రుల సహితంగా; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; సూతనందనున్‌= కర్ణుడిని; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 645 


కౌంగిలించి= ఆలింగనం చేసికొని; అరదంబు= తన రథాన్ని; ఎక్కించికొని; ఉల్లసిల్లైన్‌= ఉల్దాసాన్ని పొందాడు; అనినన్‌= అనగా; 
విని= వినినవాడై; ధృతరాష్రుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్పర్యం: ఆ విధంగా ఘటోత్కచుడు మరణించగా మనసైన్యంలో శంఖభేరీ ధ్వనులు, సింహనాదాలు 
చెలరేగాయి. నీ కుమారుడు దుర్యోధనుడు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఆనందించి కర్టుని కౌగిలించుకొని 
తన రథంపై అతడిని ఎక్కించుకొని ఉల్దాసాన్ని పొందాడు అని చెప్పగా, ధృతరాష్ట్రుడు. వెంటనే సంజయుడితో 
మళ్ళీ ఇట్టా అన్నాడు: 


క. బలు మాయా బల బాహా । బలములు గలవాండు భీముపట్టి వడిన న 
గ్గలమగు శోకము. గోపము ।;నలంచుం బాండవుల నెట్టు లైరొకొ వారల్‌? 236 


ప్రతిపదార్థం: బలు మాయాబల బాహాబలములు కలవాండు= గొప్ప రాక్షస మాయాబలం మరియు బాహుబలం కలిగి ఉన్న 
వాడైన; భీముపట్టి= భీముడి కుమారుడు ఘటోత్కచుడు; పడినన్‌= పడిపోగా అనగా మరణించగా; అగ్గలము+అగు= అధికమైన; 
శోకమున్‌= దుఃఖం; కోపమున్‌= మరియు కోపం; పాండవులన్‌= పాండుపుత్రులైన ధర్మరాజాదులను; అలయన్‌= బాధిస్తూ 
ఉండవచ్చును; (కావున) వారల్‌= ఆ పాండవులు; ఎట్టులు= ఏ విధంగా; ఐరి+ఒకొ?= అయినారో? (ఒకొ - ప్రశ్నార్థకం, 


తాత్పర్యం: ఓ సంజయా! గొప్ప మాయాబల, బాహుబలాలు గల ఘటోత్కచుడు మరణించగానే పాండవులకు 
మిక్కుటమైన దుఃఖంతో పాటు కోపం కూడా కలిగి ఉండాలి - మరి వా రే విధంగా ఏ స్థితి కలిగి ఉన్నారో? 
వివరంగా చెప్పుము. 


వ. అని యడిగిన నమ్మహీపతికి నతం డిట్లను నట్లు మృతుం డైన హెడింబాసుతుం జూచి కౌంతేయు లత్యంత 
దీనమానసులై కన్నీరు గడలుకొన నడలున. గుందిరి; గోవిందుండు ప్రమోదంబు నొంది సింహనాదంబు 
సేసి శంఖంబు పూరించి పగ్గంబులునొగల ముడిచి మందమారుతాందోఆతంబగు మందారంబు చందంబు 
దోంప నర్తించుచు నరదంబు నడిమి కరిగి కిరీటిం గౌంగిలించికొని వీ. పప్పళించి వెండియు నార్దిన నాతం 
డ య్యుపేంద్రు నుపలక్షించి. 237 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; అడిగినన్‌= అడగగానే; ఆ+మహాపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; అతండు= ఆ 
సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా- అనగా కర్షుడు ప్రయోగించిన ఆ ఇం(ద్రదత్త శక్తితో; 
మృతుండు+ఐన= మరణించిన; హిడింబాసుతున్‌= హిడింబ అనే రాక్షస స్రీయందు భీముడి వలన కలిగిన ఘటోత్కచుడిని; 
చూచి= చూచి (తమ కన్నుల యెదుటనే జరిగిన ఆ భయంకర దృశ్యాన్ని చూచి); కౌంతేయులు= ధర్మరాజాదులు, అత్యంత 
దీనమానసులు+ఐ= మిక్కిలి దైన్యంతో నిండిన మనస్సు గలవారై; కన్నీరు= కంటి నుండి వచ్చే నీరు; కడలుకొనన్‌= అతిశయించగా; 
అడలునన్‌= దుఃఖంతో; కుందిరి= [క్రుంగిపోయారు; గోవిందుండు= కృష్ణుడు; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; 
సింహనాదంబు= సింహనాదాన్ని; చేసి; శంఖంబు= తన పాంచజన్యమనే శంఖాన్ని; పూరించి= ఊది (శంఖనాదం చేసి); 
పగ్గంబులున్‌= తాను సారథ్యం చేస్తున్న అర్జునుడి రథానికున్న గుర్రాల పగ్గాలను; నాగలన్‌= నాగలయందు; ముడిచి= కట్టివేసి 
(అశ్వాలు రథాన్ని గుంజుకొనిపోకుండా తాను బిగించి పట్టుకొనిన ఆ పగ్గాలను నొగలకు బంధించి); మందమారుత+ 


646 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆందోళితంబు+అగు= పిల్లగాలిచేత కదిలించబడిన; మందారంబు చందంబు= మందారమనే వృక్షవిశేషం తీరు (విధం); తోధన్‌= 
తోచేవిధంగా; నర్తించుచున్‌= నృత్యం చేస్తూ (కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటే నందనవనంలోని మందార వృక్షం మందమారుతానికి 
మెల్లగా ఊగినప్పుడెట్లా ఉంటుందో అట్టా చూపరులకు కనిపించిందని భావం); అరదంబు నడిమికిన్‌= రథం మధ్యభాగానికి; 
అరిగి= వెళ్ళి (అర్జునుడిని సమీపించి); కిరీటిన్‌= అర్జునుడిని (నివాత కవచ కాలకేయాది భయంకర రాక్షసవర్గాన్ని జయించి 
తనకు సహాయం చేయటానికి వెళ్ళుతున్న సమయంలో ఇంద్రుడిచ్చిన కిరీటం చాలా ప్రశస్తమైనది. ఆ కిరీటం కలిగి ఉండటంచేత 
అర్జునుడికి కిరీటి అనే పేరు రూఢమైంది. ఈ కథ వనపర్వంలో వస్తుంది - 168వ అధ్యాయం శ్లో. 74 సంస్క్సృతమూలం); 
కౌంగిలించికొని= ఆలింగనం చేసికొని; వీయు= వీపును; అప్పళించి= చరచి; వెండియున్‌= మళ్ళీ; ఆర్ఫినన్‌= సింహనాదం చేయగా; 
అతండు= ఆ అర్జునుడు; ఆ+ఉపేంద్రున్‌= ఆ కృష్ణుడిని; ఉపలక్షించి= చూచి. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు అడుగగానే సంజయు డతడితో ఇట్టా అన్నాడు: 'ఓ రాజా! ఆ విధంగా కర్షుడిచేత 
హతుడైన ఘటోత్కచునిచూచి, పాండవులు మిక్కిలి దైన్యంతో కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. కాని, కృష్ణుడు 
సంతోషంతో సింహనాదం చేసి, పాంచజన్యాన్ని పూరించి తన చేతిలోని పగ్గాలను రథం నొగలుకు కట్టివేసి 
మందమారుతానికి అల్లిన ఊగే మందారవృక్షంవలె నృత్యంచేస్తూ రథం నడిమి భాగంలో ఉన్న అర్జునుడిని చేరి, 
ఆలింగనం చేసికొన్నాడు. వెన్ను చరిచాడు. మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని చూచి. 


ఉ. 'చచ్చె ఘటోత్కచుండు మన సైన్యము లెల్ల. గలంగి నల్గడన్‌ 
విచ్చుటం జూచి మేము వగ నెక్కొన వందెద మిప్పు డెమ్మైెయిన్‌ 
వచ్చె. బ్రమోద? మెట్లు గరువంపు. జరిత్రము దక్కి లాఘవం 
బచ్చువడం జెలంగెదు? మహాపురుషా! యిది యేమి సెప్పవే . 238 


ప్రతిపదార్హం: ఓ మహాపురుషా!= ఓ పురుషోత్తమా! కృష్ణా; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; చచ్చెన్‌= చనిపోయాడు; (దానికి) 
మన సైన్యములు+ఎల్లన్‌= మన సైన్యాలన్నీ; కలంగి= కలత చెంది; నల్గడన్‌= నాలగువైపులకు; విచ్చుటన్‌= విచ్చిపోవటాన్ని 
(చెల్లాచెదరై పారిపోవటాన్ని); చూచి; మేము= మేము; వగ= చింత; అతిశయించగా; వందెదము= [క్రుంగిపోతున్నాము; ఇప్పుడు= 
ఈ సమయంలో; ఏ+మెయిన్‌= ఏ విధంగా; ప్రమోదము= (నీకు) సంతోషం; వచ్చెన్‌?= వచ్చింది?; గరువము+చరిత్రము= 
గౌరవంతో కూడిన నడవడిని; తక్కి= విడిచి; లాఘవంబు= చులకనభావం; అచ్చుపడంగన్‌= స్పష్టమయ్యే విధంగా ఎందుకని; 
చెలంగెదు= ప్రవర్తిస్తూ ఉన్నావు; ఇది+ఏమి= ఇదేమిటి? - ఈ నీ ప్రవర్తనకు కారణ మేమి? అని భావం; చెప్పవే!= చెప్పుమా! 


తాత్పర్యం: కృష్ణా! మన ఘటోత్కచుడు మరణించాడు. దానికి కలతచెంది మన సైన్యాలన్నీ నాలుగుదిక్కులకు 
చెల్టాచెదరైపోవటాన్ని చూచి, దిక్కుతోచక మేమందరం దుఃఖంలో కూరుకొనిపోతూ ఉంటే, నీవు సంతోషంతో 
గంతులు వేస్తున్నావు. ఇంత సంతోషం నీకు ఏ విధంగా కలిగింది? గౌరవాస్పదమైన ప్రవర్తన వదలి తక్కువతనం 
వ్యక్తమయ్యేవిధంగా ప్రవర్తిస్తున్నావు. మహాపురుషా! ఇదేమిటి? 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 647 
కృష్ణుండు ఘటోత్కచుండు వడం దాను సంతసించుటకు నిమిత్తం బర్జునునితో. జెప్పుట (సం.7-155-11) 


న. అనుటయు నయ్యచ్యుతుం డతని కిట్లను '“నింద్రుండు గుండలంబులు కొనుచుండి కర్టుని కిచ్చిన శక్తి 
యతనికడ నున్నంత కాలంబును నిన్ను బ్రతికించుట దుష్కరం బని తలంచుచుండుదు; నేండు 
హిడింబానందనుమీ(ద నది వోయినం బ్రమోదంబు నొందితి; నా సూతనందనుం డది సేత నుండెనేని. జక్ర, 
గాండీవ ధరులమై మన మిరువురముం గవిసితి మేనియు జయించు; నతండు దేవ సన్నిభుండు; దివిజపతి 
వేండినం గవచకుండలంబులు వికృత్తంబులు సేసి యిచ్చుట వైకర్తనుండనం బరంగ; నీకై మీతండ్రి యిట్లు 
సేయండయ్యెనేని వాని కెదు రెవ్వరు? కవచకుండల విహీనుండై మానవ సామాన్యంబు నొందుటను శక్రదత్త 
సాధనంబు లేమిం జేసియు నింక నీకు గెలువవచ్చు; నిట్ల యేకలవ్య శిశుపాల జరాసంధాదుల నీకకా 
నొక్కొక్క తెథింగునం బిలుకు మార్చ్దితి; నిత్తజి వార లున్న! గౌరవపతి వారలం దెచ్చుకొను; నమ్మువ్వురు€ 
గూడిన నెవ్వరికి నోర్వరాకుండు; ఘటోత్క్మచుండును గిమ్మీర బక హిడింబులతోడి వాండ; ధర్మద్వేషంబును 
రోషంబును గలిమిం జేసి యొక్కప్పు డొప్పమి వచ్చుం గావున నద్దానవుల యట్ల వీని పొలిసి పోకయునా 
కభిమతంబు; వీండు రావణునట్టి వాం డగుట నిపుడు సావకుండెనేని.బదంపడి నాకుం జంప వలయు; నిది 
సంతోషకాలంబు గాని శోక సమయంబు గాదు; మన మొనలు గలంగె. గురుబలంబు పై కొనియెడు నీవు. 
దెలిసి యుత్సాహంబు వాటింపు, మనియెనని చెప్పిన విని ధృతరాష్తుండు సంజయు దిక్కుమొగంబై.239 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అర్జును డట్టా ప్రశ్నించగానే అని భావం; ఆ+అచ్యుతుండు= ఆ శ్రీకృష్ణుడు; అతనికిన్‌= 
ఆ అర్జునుడితో; ఇట్టు= ఇట్టా; అనున్‌= అన్నాడు; ఇంద్రుండు= ఇంద్రుడు; కుండలంబులు= (కర్ణుడి సహజ కవచ) కుండలాలను 
(కుండల పదం కవచానికి ఉపలక్షకం); కొనుచున్‌+ఉండి= (కపట (బ్రాహ్మణుడై వచ్చి యాచించి) [గ్రహిస్తూ ఉన్నవాడై (కర్ణుడి 
కోరిక ప్రకారం వాటికి బదులుగా); కర్టునికిన్‌= కర్ణుడికి; ఇచ్చిన శక్తి= ఇచ్చిన “క్తి అనే ఆయుధం; అతనికడన్‌= ఆ కర్టుడి 
దగ్గర; ఉన్నంతకాలంబును= ఉన్నంతకాలమూ; నిన్నున్‌= ఓ అర్జునా! నిన్ను; బ్రదికించుట= (ఆ కర్టుడి బారినుండి రక్షించుకొని) 
జీవితునిగా చేసికొనటం; దుష్కరంబు+అని= సాధ్యం కాదని; తలంచుచుండుదున్‌= (నేను) అనుకొంటూ ఉంటాను; నేండు= 
ఈ రోజు; హిడింబానందను మీందన్‌= హిడింబ అనే రాక్షసజాతి స్త్రీకి కుమారుడైన ఘటోత్కచుడి మీదకు; అది= ఆ శక్తి అనే 
ఆయుధం; పోయినన్‌= (కర్ణుడి నుండి) విడిపోగానే; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒందితిన్‌= పొందాను; ఆ సూతనందనుండు= 
ఆ కర్ణుడు; అది= ఆ శక్తి అనే ఆయుధం; చేతన్‌+ఉండెనేనిన్‌= (తన) చేతిలో ఉన్నట్టయితే; చ(క్రగాండీవధరులము+ఐ= సుదర్శన 
చక్రాన్ని, గాండీవ ధనువును ధరించినవారమై; మనము+ఇరువురమున్‌= మన మిద్దరం కూడా; కవిసితిమి+ఏనియున్‌= 
ఎదుర్కొన్నప్పటికీ; జయించున్‌= (ఏకకాలంలో) జయిస్తాడు (ఎందుకంటే); అతండు= ఆ కర్ణుడు; దేవసన్నిభుండు= ఇంద్రాది 
దేవతలతో సమానమైనవాడు; దివిజపతి= దేవేంద్రుడు; వేండినన్‌= యాచించగా; కవచ కుండలంబులు= (తనకు పుట్టుకతో 
వచ్చిన) కవచాన్ని, కుండలాలను; వికృత్తంబులు+చేసి= (శరీరంలో పాతుకుపోయిన వాటిని) కత్తితో కత్తిరించి వేసి; ఇచ్చుటన్‌= 
ఇవ్వటం వలన; వైకర్తనుండు+అనన్‌= వైకర్తనుడు అని అనే విధంగా (లోకులు వైకర్తనుడు అనే పేరుతో పిలిచే విధంగా); పరరౌన్‌= 
(ప్రసిద్ధి చెందాడు; నీకై= ఓ అర్జునా! నీ కొరకు; మీ తండ్రి= మీ జనకుడైన ఇంద్రుడు (అర్జునుడు కుంతికి ఇంద్ర వరప్రసాద 
జనితుడు కావున తండ్రి పదంచేత ఇంద్రుడికి అర్జ్హునుడియెడ గల బాంధవ్యం సూచించబడింది); ఇట్టు= ఈ విధంగా 
చేయండు+అయ్యెను+ఏని= చేయకుండా ఉన్నట్టయితే; వానికిన్‌= ఆ కర్షుడికి; ఎదురు= ఎదురుగా నిలిచి యుద్ధం చేసేవాడు; 


648 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఎవ్వరు?= ఎవ్వడు? (అనగా ఎవ్వడైనా ఉన్నాడా? అని కాకుస్వరం ఆ ఎవ్వడూ లేడని భావం); కవచకుండల విహీనుండు+ఐ= 
కవచ కుండలాలతో విరహితుడై, అనగా కవచం కుండలాలు లేనివాడై; మానవ సామాన్యంబు= మానవమాత్ర భావాన్ని; ఒందుటను= 
పొందటం వలన (దివ్యత్వాన్ని సూచించే సహజ కవచకుండలాలు పోవటం వలన, సాధారణ మానవుడై ఉన్నందువలన); శక్రదత్త 
సాధనంబు= ఇండద్రుడిచే ఇవ్వబడిన శక్తి అనే ఆయుధం; లేమిన్‌+చేసియున్‌= లేకపోవటం వలన కూడ; ఇంకన్‌= ఇక; నీకున్‌= 
ఓ అర్జునా! నీకు; గెలువవచ్చున్‌= జయించటానికి సాధ్యమవుతాడు; ఇట్టు+అ= ఈ విధంగానే; ఏకలవ్య, శిశుపాల, 
జరాసంధ+ఆదులన్‌= ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వారలను; నీకున్‌+అ= నీకై) కాన్‌= అగు విధంగా 
(నీ కొరకే అని భావం); ఒక్క+ఒక్క+తెజంగునన్‌= ఒక్కొక్క విధంగా - ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా (ఇట్టా విభిన్న రీతులలో) 
అని భావం; పిలుకుమార్చితిన్‌= సంహరించివేశాను; ఈ+తటిన్‌= ఈ సమయంలో; వారలు= ఆ ఏకలవ్యాదులు; ఉన్నన్‌= 
జీవించి ఉన్నట్టయితే; కౌరవపతి= దుర్యోధనుడు; వారలన్‌= ఆ ఏకలవ్య శిశుపాల జరాసంధాదులను; తెచ్చుకొనున్‌= సహాయంగా 
తెచ్చుకొంటాడు; ఆ+మువ్వురున్‌= ఆ ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు అనే ముగ్గురు కూడ; కూడినన్‌= కలసి ఏకమై 
ఉన్నప్పుడు; ఎవ్వరికిన్‌= ఏ వీరుడికి కూడ; ఓర్వరాక+ఉండున్‌= ఓడించరాకుండా ఉంటుంది (ఆ ముగ్గురేకమైనచో వారిని 
జయించటం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు) (మరియు); ఘటోత్కచుండును= భీమనందనుండైన ఘటోత్కచుడు కూడ; కిమ్మీర 
బక హిడింబుల తోడివాండు+అ= కిమ్మీరుడు, బకుడు, హిడింబుడు అనే రాక్షసులకు సరివచ్చువాడే; ధర్మద్వేషంబును= 
వేదోక్తమయిన ధర్మకార్యాలయందు వైరం; రోషంబును= క్రోధం కూడా (ఘటోత్కచుడు రాక్షస జాతీయుడవటంచేత విష్ణువునందు 
రాక్షసజాతి వధ జన్యమగు క్రోధముండటం సహజమని భావం); కలిమిన్‌+చేసి= ఉండటం వలన; ఒక్కప్తుడు= ఏదో ఒక 
సందర్భంలో; ఒప్పమి= తగి ఉండకపోవటం; వచ్చున్‌= సంభవిస్తుంది; కావునన్‌= కాబట్టి; ఆ+దానవుల+అట్టు+అ= ఆ కిమీ శైరాది 
రాక్షసులవలెనే; వీని పొలిసి పోకయున్‌= ఈ ఘటోత్కచుడి మరణం కూడ; నాకున్‌= ఓ అర్జునా! నాకు (కృష్ణుడికి; అభిమతంబు= 
ఇష్టం; వీయ= ఈ ఘటోత్కచుడు; రావణు+అట్టివాడు+అగుటన్‌= రావణాసురుడితో సమానమైన వాడు కావటం చేత; ఇపుడు= 
ఇప్పుడు; చావకుండెనేనిన్‌= మరణించకుండా ఉన్నట్టయితే; పదంపడి= తరువాత; నాకున్‌= నాకు అనగా ధర్మవిరోధులను 
హతమార్చి ధర్మసంస్థాపన చేయవలసిన నాకు; చంపవలయున్‌= సంహరించవలసి ఉంటుంది (కాబట్టి); ఇది= ఈ ఘటోత్కచుడు 
మరణించిన సమయం; సంతోషకాలంబు+కాని= సంతోషానికి తగిన సమయమేకాని; శోకసమయంబుకాదు= దుఃఖానికి తగిన 
సమయం కాదు (కావున దుఃఖాన్ని మాని నీవు కర్తవ్యోన్ముఖుడవు కావాలి); మన మొనలు= మన సైన్యాలు; కలంగెన్‌= కలత 
చెందాయి; కురుబలంబు= కౌరవసైన్యం; 'పైకొనియెడున్‌= మీరిపోతూ ఉన్నది; నీవు= ఓ అర్జునా! నీవు; తెలిసి= య థార్థజ్ఞానం 
కలవాడవయి; దైన్యశోకాలకు దూరుడవై); ఉత్సాహంబు= యుద్దోత్సాహాన్ని; పాటింపుము= అవలంబించుము; అనియెన్‌= అని 
అన్నాడు; అని= ఇట్టా? చెప్పినన్‌= చెప్పగా; విని= విన్నవాడయి; ధృతరాష్ర్రుండు= ధృతరాష్ట్ర మహారాజు: సంజయు 
దిక్కుమొగంబు+ఐ= సంజయుడికి అభిముఖుడై. 


తాత్పర్యం: అని అర్జునుడు అడుగగానే, కృష్ణుడిట్లా అన్నాడు: 'ఓ అర్జునా! ఇంద్రుడు కర్షుడినుండి కవచ 
కుండలాలను తీసికొని వాటికి బదులుగా ఇచ్చిన ఆ శక్తి అనే ఆయుధం కర్ణుడి దగ్గర ఉన్నంతకాలం, నిన్ను 
(బ్రతికించుకొనటం అసాధ్యం అని భావించేవాడిని. ఈ రోజు శక్తి ఘటోత్కచుడిపై ప్రయోగించటంతో కర్షుడికి 
అది లేకుండా పోవటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవేళ ఆ శక్తి కర్షుడి దగ్గరే ఉన్నట్టయితే నేను సుదర్శన 
చక్రాన్ని, నీవు గాండీవధనుస్సును ధరించి ఏకమై ఎదిరించినా ఆ కర్షుడు మననిద్దరిని కూడా జయిస్తాడు. కర్షుడంటే 
సామాన్యుడా? దేవతలతో సమానమైనవాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడై వచ్చి యాచించగా పుట్టుకతో వచ్చిన 
కవచకుండలాలను తన చర్మం నుండి కోసి ఇవ్వటం చేత, వైకర్తనుడనే పేరు వచ్చింది. మీ తండ్రి ఇంద్రుడు 
నీ కొరకు ఆ కర్టుడినుండి సహజ కవచకుండలాలను వేరు చేయకపోయినట్లయితే ఆ కర్ణుడికి ఎదురుగా నిలువగల 


వారెవ్వరు? ఇక కవచకుండలాలు పోవటంతో సాధారణ మానవుడైనాడు. దివ్యమైన శక్తి అనే ఆయుధం 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 649 


కూడా ఇప్పుడు లేదు కాబట్టి నీ కిక సులభంగా గెలువటానికి వీలవుతుంది. ఇట్టాగే ఓ అర్జునా! నీ కొరకే ఏకలవ్యుడు, 
శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వారిని ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా హతమార్చాను. ఒకవేళ వారందరూ 
ఈ సమయంలో జీవించి ఉన్నట్టయితే దుర్యోధనుడు వారినందరిని సహాయంగా తెచ్చుకొనేవాడు. ఆ 
ఏకలవ్యాదులు ముగ్గురూ కూడి యుద్ధం చేస్తే వారిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఈ ఘటోత్కచుడు కిమ్మీర బక 
హిడింబాసురుల వంటివాడే. ధర్మద్వేషం, క్రోధం కలిగిఉన్నవాడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఇతడి ప్రవర్తన 
నాకు సమ్మతం కాకపోవచ్చును. కాబట్టి ఆ కిమ్మీరాదులవలె ఈ ఘటోత్కచుడు కూడా మరణించటం నాకు 
ఇష్టమే. ఈ ఘటోత్కచుడు రావణాసురుడి వంటివాడు కావటంచేత, ఒకవేళ ఈ సమయంలో మరణించకుండా 
ఉంటే, తరువాత నేనే స్వయంగా సంహరించవలసి వస్తుంది. అందువల్ల నా కిది సంతోష సమయం కాని 
దుఃుఖనసనమయం కాదు. మన సైన్యాలు కలతచెందాయి. కారవసైన్యం ఉత్సాహంతో అతిశయిస్తూ ఉన్నది. కావున 
నీవు యధార్జాన్ని తెలుసుకొని ఉత్సాహాన్ని పొందుము అని అర్జునుడికి సమాధానం చెప్పాడు. అని సంజయుడు 
చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయుడివైపు తిరిగి (ఇట్లా అన్నాడు). 


చ. “ఒకనిని జంపి యిట్లు సను నుజ్జ్వల శక్తి నెథింగి కర్టుండే 
టికి నరుమీ౦ద దాని నిగిడింపక యిన్ని దినంబు లప్రయో 
జకముగం జేసి. గయ్యము? భుజాబలశాలి నరుండు వడ్డం బో 
రికి మజి యుతృహింప గలరే పెజివారలు; సూతనందనా! 240 


ప్రతిపదార్థం: సూతనందనా!= ఓ సంజయా!; ఒకనిని= ఒక వ్యక్తిని; ఇట్టు= ఈ విధంగా; చంపి= సంహరించి; చను= వెళ్ళునట్టి; 
ఉజ్జులశక్తిన్‌= దేదీష్యమైన శక్తి అనే ఆయుధాన్ని; ఎజింగి= తెలిసి; కర్టుండు= కర్టుడు; ఏటికిన్‌= ఏ కారణంచేత; నరుమీందన్‌= 
అర్జునుడి పై; దానిన్‌= ఆ శక్త్యాయుధాన్ని; నిగిడింపక= పప్రయోగించక; ఇన్ని దినంబులు= ఇన్ని రోజులు; కయ్యము= యుద్దాన్ని; 
అప్రయోజకముగన్‌= ప్రయోజనరహితంగా; చేసెన్‌?= చేశాడు?; భుజాబలశాలి= బాహుబలశోభితుడైన; నరుండు= అర్జునుడు; 
పడ్డన్‌= పడిపోతే; పెజవారలు= ఇతరులు అనగా శత్రుపక్షీయులు; మజి= మళ్ళీ; పోరికిన్‌= యుద్దానికి; ఉత్సహింపన్‌+కలరే?= 
ఉత్సాహం చూప జాలుతారా? (అర్జునుడే పడిపోతే ఇక శత్రువులు యుద్దానికే పూనుకొనక ఉండేవారని భావం). 


తాత్పర్యం: 'ఓ సంజయా! కరు డిన్ని దినాలు నిష్రయోజనంగా యుద్ధం చేశా డేమి? ఒక మహాయోధుడిని 
మాత్రమే సంహరించి ఇంద్రుడి వద్దకు వెళ్ళిపోతుంది - ఆ అమోఘమైన తన శక్ష్యాయుధం అనే విషయం తనకు 
తెలుసుకదా! అటువంటప్పుడు ఆ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించక ఆలస్యం చేయటానికి కారణ మేమి? 
ఈ శక్ష్యాయుధంతో అర్జునుడినే సంహరించినట్టయితే ఇక పాండవులు యుద్దానికి మళ్ళీ పూనుకొనేవారా? వారిలో 
యుద్గోత్సాహమే లేకుండా పోయి మనకు జయం సులభంగా అబ్బేది కదా! 


క. పిలిచికొని యైనం బార్జుం । బొలియింప6డ శక్తి నతండు పోరికి నెవ్వా 
రలు రమ్మన్నను వ్రతమయి । తలకొని చను గర్జు. దేల తప్పం జేసిన్‌?” 241 


650 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పిలిచికొని+ఐనన్‌= (యుద్దానికి) ఆహ్వానించి అయినా కూడా; పార్భున్‌= అర్జునుడిని; శక్తిన్‌= శక్త్యాయుధంతో; 

పొాలియంపండు+అ?= సంహరింపలేడా? (సంహరింపవచ్చుగదా అని భావం) - (ఎందుకనగా?); అతండు= ఆ అర్జునుడు; పోరికిన్‌= 

యుద్దానికి; ఏ+వారలు= ఎవరయినా; రమ్ము+అన్నను= రమ్మన్నప్పటికీ, యుద్దానికి ఆహ్యానించినట్టయితే; 'వ్రతము+అయి= 
ఠా ఠా ంం 

నిష్టతో; తలకొని= ప్రయత్నపూర్వకంగా; చనున్‌= వెళ్ళుతాడు; కర్షుండు= కర్టుడు; ఏల= ఎందుకు; తప్పన్‌ (ఈ అవకాశం) 

తప్పిపోయేటట్సు; చేసెన్‌= చేశాడు? 


తాత్పర్యం: యుద్దానికి ఎవరు ఆహ్వానించినా వెళ్ళటం [వ్రతంగా తలచివెళ్ళేవాడు కదా అర్జునుడు. కాబట్టి అతడిని 
యుద్దానికి ఆహ్యానించిఅయినా శక్తిచేత చంపకూడదా? కర్టుడు ఎందుచేత ఇందుకు భిన్నంగా చేశాడు? 

వ. అని వెందియు. 242 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్పర్యం: అని మరల (ఇట్టా అన్నాడు. 


తే. 'నా తనూజులు దుర్దుద్దు లీ తెజంగు । నీవు. దలంపవ; యాశక్తి నీరజాక్షుం 
డొడిచికొనియెనె మొజకుచే నున్న తియ్య । పండు వెస నాంచికొనిన నేర్వరియు. బోలె 243 


ప్రతిపదార్థం: నా తనూజులు= (ఓ సంజయా) నా కుమారులు దుర్యోధనాదులు; దుర్చుద్దులు= దుష్టమైన బుద్ది గలవారలు; 
(దుష్టచింతనే తప్ప కార్యానుకూలమైన ఆలోచన లేనివారని భావం); ఈ తెజంగు= ఈ విధం (కర్షుడిద్వారా ఆ శక్త్యాయుధాన్ని 
అర్జునుడిపై ప్రయోగింపజేయటం అనే విషయాన్ని); నీవున్‌= ఓ సంజయా! నీవైనా; తలపవు+అ= జ్ఞాపకం చేయలేకపోయావా; 
ఆ శక్తిః ఆ శక్ష్యాయుధాన్ని; నీరజాక్షుండు= కృష్ణుడు; మొజకుచేన్‌+ఉన్న= మూర్చుడి చేతిలో ఉన్న; తియ్యపండు= మధురమైన 
ఫలాన్ని; వెసన్‌= తొందరగా; ఆంచికొనిన= అపహరించుకొని పోయినట్టి; నేర్చరియున్‌+పోలెన్‌= తెలివిగల వాడివలె; ఒడిచికొనియెను+ఎ!= 
అపహరించుకొనిపోయాడు కదా! 


తాత్పర్యం: 'ఓ సంజయా! నా కుమారులు దుర్యోధనాదులకు దుష్టచింతనే తప్ప దూరాలోచన లేదు. పోనీ నీవైనా 
ఈ శక్త్యాయుధాన్ని గూర్చి జ్ఞాపకం చేయలేకపోయావా? ఆ శ్రీకృష్ణుడు ఆ మహాశక్త్యాయుధాన్ని మూర్చుడిచేతిలో 
ఉన్న తీయని పండును తెలివిగలవాడు అపహరించుకొనిపోయినట్టు అపహరించుకొని పోయాడు. దీని కంతటికి 
కారణ మేమి?” 


వ. అనిన న మృహీపతికి సంజయుం డి ట్లనియె. 244 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్లా ప్రళ్నించగానే; ఆ+మహీపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; సంజయుండు= సంజయుడు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ధృతరాస్ర్రుడిట్లా అనగా, సంజయుడతడితో ఇట్టా సమాధానం చెప్పాడు. 


తే. రాత్రు లీపని కర్టుతో రాజు ననుజ । సమితియును నేను€ దగ జెప్పుదుము నరేంద్ర! 
యతండు లెస్సగ విని 'యెల్లి య క్కిరీటి । సచ్చు. బటుశక్తి నని బాస యిచ్లు మాకు. 245 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 651 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; రాజున్‌= దుర్యోధనరాజు; అనుజసమితియును= దుశ్చాసనాది సోదరవర్గమూ; 
నేనున్‌= నేను కూడా; కర్టునితోన్‌= కర్టుడితో; ఈ పని= ఈ కార్యాన్ని గూర్చి; రాత్రులు= రాత్రి సమయాలలో; తగన్‌= తగిన 
విధంగా; చెప్తుదుము= చెప్పుతూ ఉంటాము; అతండు= ఆ కర్ణుడు; లెస్సగన్‌= బాగుగా; విని= వినినవాడై; ఎల్లి= రేపు; ఆ+కిరీటి= 
ఆ అర్జునుడు; పటు శక్తిన్‌= సమర్థమైన శక్త్యాయుధంచేత; చచ్చున్‌= మరణిస్తాడు; అని= అని చెప్పి; మాకున్‌= మా అందరికీ; 
బాస= మాట (ప్రతిజ్ఞ; ఇచ్చున్‌= ఇస్తాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారుడు దుర్యోధనరాజు, దుశ్ళాసనాదులు, నేను ప్రతిరోజూ రాత్రి 
సమయంలో కర్టుడితో -ఈ విషయం చెపుతూనే ఉన్నాము. ఆ కర్టుడు కూడా “ఇదుగో - రేపు తప్పక ఈ 
శక్త్యాయుధంతో అర్జునుడు వధింపబడుతాడు ఇది నిజం” - అని మాకు మాట కూడా ఇస్తూ ఉంటాడు. 


వ.  ఏమువెండియునాకర్సునితో నిట్లందుము-'వివ్వచ్చుండు సచ్చినం దక్కటి పాండవులం దొక్కని.బద్మనాభుండు 
ళ్‌ క్‌ ఇ ఇ 
పట్టంబు గట్టుం; గావున ననర్జ మూలం బగు నమ్మాధవుండు దెగిన జగతీ రాజ్యంబు మనకు. దక్కు; నింద్ర 
దత్తం బయిన శక్తి నతని సమయించుట గార్యంబు.” 246 


ప్రతిపదార్థం: ఏము= మేము; వెండియున్‌= మళ్ళీ కూడ; ఆ కర్టుతోన్‌= ఆ రాధేయుడితో; ఇట్టు= ఈ విధంగా; అందుము= 
అంటూ ఉంటాము; వివృచ్చుండు= అర్జునుడు; చచ్చినన్‌= మరణిస్తే; తక్కటి పాండవులందున్‌= మిగిలిన పాండవులలో; ఒక్కనిన్‌= 
ఏ ఒక్కడినైనా; పద్మనాభుండు= కృష్ణుడు; పట్టంబు కట్టున్‌= రాజ్య పట్టాభిపిక్తుడిని చేస్తాడు; కావునన్‌= కాబట్టి; అనర్జమూలంబు+అగు= 
అనర్జానికి కారణభూతుడైన; ఆ+మాధవుండు= ఆ కృష్ణుడు; తెగినన్‌= హతుడైతే; జగతీరాజ్యంబు= ఈ సార్వభౌమాధికారము; 
మనకున్‌= మనకే; దక్కున్‌= దక్కుతుంది; ఇం[ద్రదత్తంబు+అయిన శక్తిన్‌= ఇం(ద్రుడిచే ఇవ్వబడిన శక్త్యాయుధంతో; అతనిన్‌= 
ఆ కృష్ణుడిని, సమయించుట= సంహరించటం; కార్యంబు= చేయదగిన పని. 


తాత్పర్యం: మేమందరం కూడా కర్టుడితో మరల ఇట్టా అంటూ ఉంటాము. “ఓ కర్ణా! ఒకవేళ అర్జునుడు చస్తే 
ఆ కృష్ణుడు ఈ భూమండలాధిపత్యాన్ని మరొక పాండుసుతుడికి పట్టం కట్టుతాడు. అన్ని అనర్భ్జాలకూ మూలం 
ఆ కృష్ణుడే కాబట్టి ఆ కృష్ణుడి పైననే ఈ శక్య్యాయుధాన్ని ప్రయోగించుము. అతడు పోతే మన కిక ఏ ఆటంకం 
లేకుండా ఈ భూమండలమంతా దక్కుతుంది. కాబట్టి ఇంద్రుడిచ్చిన శక్త్యాయుధంతో కృష్ణుడినే సంహరించటం 
తగినపని. 


క. అని చెప్పిన య మ్మాటలు । విని 'యెల్ల విధముల కృష్ణవిజయులలో నొ 
క్కనిం బొరిపుచ్చెదం జూడుం'” । డనుచు€ జనున్‌ సూతసుతు6. డహంకారముతోన్‌. 247 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; చెప్పిన= చెప్పినటువంటి; ఆ+మాటలు= ఆ మాటలను; సూతసుతుండు= సూతపుత్రుడైన కర్షుడు; 
విని= విన్నవాడై; ఎల్లవిధములన్‌= సర్వవిధాలుగా - అనగా నిశ్చయంగా; కృష్ణ విజయులలోన్‌= కృష్ణార్దునులలో; ఒక్కనిన్‌= ఒక్కడిని; 
పారిపుచ్చెదన్‌= సంహరిస్తాను; చూడుండు= చూడండి; అనుచున్‌= అంటూ; అహంకారముతోన్‌= గర్వంతో; చనున్‌= వెళ్తాడు. 
తాత్పర్యం: అని చెప్పిన మా మాటలు విని, “నిశ్చయంగా కృష్ణార్జునులలో నొక్కడిని నేను శక్త్యాయుధంతో 
సంహరించివేస్తాను. చూడండి" అంటూ అహంకారం కనబరుస్తూ వెళ్ళిపోతాడు. 
తే. వినుము వేగిన సంగ్రామమునకు బోయి । నప్పు డ క్కర్ణునకు మాకు నందఅకును 

దోంప దా బుద్ది వెండియు. దోంచు మగిడి । వచ్చి శిబిరంబు సొర6గ దైవంబు కతన. 248 


652 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) వినండి; వేగినన్‌= తెల్లవారగానే; సం(గ్రామమునకున్‌= యుద్దానికి; 
పోయినప్పుడు= వెళ్ళిన సమయంలో; ఆ కర్షునకున్‌= ఆ కర్టుడికి; మాకున్‌+అందణకును= మా అందరికీ కూడ; ఆ బుద్ది= 
శక్త్యాయుధ ప్రయోగ విషయక బుద్ధి; తోపదు= స్ఫురించదు; వెండియున్‌= మళ్ళీ; మగిడి= తిరిగి; వచ్చి= యుద్దం నుండి 
వచ్చి; శిబిరంబు= గుడారాన్ని; చొరంగన్‌= ప్రవేశించిన వెంటనే; దైవంబుకతనన్‌= దైవయోగం వలన; తోయన్‌= స్ఫురణకు 
వచ్చును. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దైవయోగం వలన, తెలవారగానే యుదానికి వెళ్ళేటప్పుడు ఆ కర్తుడికి 
[ఫొ రూ ౧ ఠా లం 

గాని, మాకు గాని శక్త్యాయుధం ప్రయోగించి కృష్ణార్జునులలో ఎవరినైనా తుదముట్టించాలి అనే విషయం 

జ్ఞాపకముండేది కాదు. మళ్ళీ యుద్ధం ముగిసి మన గుడారాలకు రాగానే ఆ విషయం జ్ఞాపకం వచ్చేది స్త 


వ. _దైవంబన వేజొకండు గలదె? కృష్ణుండ; యది యెట్లనిన - నట్లర్జును బోధించునప్పుడు సాత్యకి శౌరితో 'నా 
సూతసుతుం డీ శక్తి యిన్ని దినంబులు ధనంజయుమీ6ద( బ్రయోగింపమికి.గారణం బేమి? యని యడిగిన 
నతండు. 249 


ప్రతిపదార్థం: దైవంబు+అనన్‌= దైవం అంటే; వేటు+ఒకండు= మరొకటి; కలదె?= ఉన్నదా?; అది= ఆ దైవం; కృష్ణుండు+అ= 
కృష్ణుడే; ఎట్టు+అనినన్‌= ఎట్లా అంటే; అట్టు= ఆ విధంగా; అర్జునున్‌= అర్జునుడికి; బోధించునప్పుడు= ఘటోత్కచవధ జన్యహర్ష 
నిమిత్తాదులను చెప్పే సందర్భంలో; సాత్యకి; శౌరితోన్‌= కృష్ణుడితో; ఆ సూతసుతుండు= ఆ సూతపుత్రుడు కర్షుడు; ఈ శక్తి= 
ఈ ఇంద్రదత్తమైన శక్ష్యాయుధాన్ని; ఇన్ని దినంబులు= ఇన్ని రోజులు; ధనంజయు మీ6దన్‌= అర్జునుడిపై; ప్రయోగింపమికిన్‌= 
'ప్రయోగించకపోవటానికి; కారణంబు= హేతువు; ఏమి+అని= ఏమిటని; అడిగినన్‌= అడుగగానే; అతండు= ఆ కృష్ణుడు. 


తాత్పర్యం: దైవమంటే వేరొకటి లేదు - కృష్ణుడే ఆ దైవం. ఇది స్పష్టం. ఎట్లా అంటే ఘటోత్కచుడు శక్త్యాయుధంచేత 
హతుడైనప్పుడు కృష్ణుడు నాట్యం చేస్తూ హర్షించాడు. దానికి కారణం ఏమిటని ప్రల్నించాడు పార్టుడు. ఆ కారణాన్ని 
అర్జునుడికి వివరించే సందర్భంలో సాత్యకి కృష్ణుడితో ఈ శక్త్యాయుధాన్ని ఇన్ని రోజుల నుండి అర్జునుడిపై 
కర్షుడు ప్రయోగించకుండా ఉండటానికి కారణమేమి?” అని అడుగగా కృష్ణుడు (ఇట్టా బదులు పలికాడు). 


తే. 'వానివారెల్ల నీపని వాని కెపుడు.। గఅపుదురు; వాండు€ బూన్మిమైం గడంగి వచ్చు. 
దాంకుదల నేను వారలందజును మజచు । నట్లు సేయుదు నరునకునై కుమార! 250 


ప్రతిపదార్థం: కుమార!= ఓ సాత్యకీ!; వానివారు+ఎల్లన్‌= ఆ కర్ణ పక్షీయులందరు; ఈ పని= ఈ శక్త్యాయుధాన్ని ప్రయోగించే 
పనిని; వానికిన్‌= ఆ కర్టుడికి; ఎపుడున్‌= ఎల్లప్పుడు; కణపుదురు= మాటిమాటికి చెప్పుతూ ఉంటారు; వాండున్‌= ఆ కర్ణుడు 
కూడ; పూన్కిమై= పూనికతో - పట్టుదలతో; కడంి= సంసిద్దుడై; వచ్చున్‌= వస్తాడు (కాని); నేను= (కృష్ణుడు); నరునకున్‌+ఐ= 
అర్జునుడి నిమిత్తం; వారలు+అందటును= వారందరు కూడ; తాకుదలన్‌= యుద్ధం ప్రారంభించే సమయంలో; మజచునట్టు= 
(ఆ విషయం) మరచిపోయేటట్టు; చేయుదున్‌= చేస్తాను. 


తాత్పర్యం: 'ఓ సాత్యకీ! ఆ కర్టుడికి శక్ష్యాయుధంతో అర్జునుడిని హతమార్చాలనే విషయం ఆ కర్టుడివైపు వారందరు 
(దుర్యోధనాదులందరూ) ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. ఆ కర్టుడు కూడా గట్టి పట్టుదలతో సిద్ధమయ్యే యుద్దానికి 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 653 


వస్తాడు. కాని, యుద్ధం సమయంలో నేనే అర్జునుడి క్షేమం కోరి వాడు, అతడి వారందరూ కూడా ఆ విషయం 
మరచే విధంగా చేస్తూ ఉంటాను. 


వ. అని పలికి ధృష్టద్యుమ్నాదులం బేర్కొని యాతనిం గలిపికొని సాత్యకి నుద్దేశించి. 251 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; ధృష్టద్యుమ్న+ఆదులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన వారిని; పేర్కొని= పే ఫ్లుపెట్టి 
చూపించి; ఆతనిన్‌= ఆ సాత్యకిని; కలిపికొని= కూడగట్టుకొని; సాత్యకిన్‌= సాత్యకిని; ఉద్దేశించి= సంబోధించి. 
తాత్పర్యం: అని చెప్పి ధృష్టద్యుమ్నుడు మొదలగువారిని పేరుపేరున పేర్కొని, సాత్యకిని కూడా చేర్చి, సాత్యకితో 
(ఇట్టా అన్నాడు. 


క. _ “మీరును బ్రాణములు ద్రిలో | కీ రాజ్యము నాదు బుద్దికిం బార్జుక్రియం 
గూరిమికిం బాత్రంబులె । యీ రేయి గదా! సుఖించి యే నిద్రింతున్‌. 252 


ప్రతిపదార్థం: (ఓ సాత్యకీ) మీరును= ధృష్టద్యుమ్నుడు మొదలైన మీరందరు; 'ప్రాణములు= నా ప్రాణాలు; త్రిలోకీ రాజ్యము= 
ఈ ముల్లోకాల రాజ్యమైనా; నాదు బుద్ధికిన్‌= నా బుద్ధికి (నా అభిప్రాయం ప్రకారం); పార్భ్యక్రియన్‌= అర్జునుడివలె; కూరిమికిన్‌= 
(ప్రేమకు; పాత్రంబులు+ఎ?= అర్హములు జౌతాయా? (కావని భావం. ఈ లోకంలో నాకు మరేది పార్టుడి కంటె (ప్రేమపాత్రం 
కాదని భావం) మహాభారతం సంస్కృతమూలంలో ఇట్లా ఉన్నది. 


శ్టోః, నపితాన చ మే మాతా న యూయం ్రాతరస్తథా! న చ ప్రాణా స్తథా రక్ష్యా యథా బీభత్సురాహవే॥ త్రైలోక్య 
రాజ్యాద్‌ యత్‌ కించిద్‌ భవే దన్యత్‌ సుదుర్లభమ్‌ । నేచ్చేయం సాత్వతాహం తద్‌ వినా పార్థం ధనంజయమ్‌ ॥ (సం. భార. 
(ద్రోణ. 182 అధ్యా 43, 44 క్ట) కాబట్టి; ఈ రేయి+కదా= ఈ రాత్రే కాదా; సుఖించి= సుఖంగా; ఏన్‌= నేను; నిద్రింతున్‌!= 
నిద్రిస్తాను! 


తాత్పర్యం: 'ఓ సాత్యకీ! మీరేకాని నా ప్రాణాలేకాని ఈ మూడు లోకాల రాజ్యమే కాని పార్టునివలె నా (ప్రేమకు 
పాత్రుడా? ఈనాడు అర్జునుడిని రక్షించుకొన్నాను. ఈ రాత్రే గదా సుఖంగా నిద్రిస్తాను.? 


వ. అని చెప్పె నట్లు గావున మనకు బశ్చాత్తాపంబు వలవ దనుటయు ధృతరాప్తుండు “మీరు దైవోపహతుల; 
రమ్మహాశక్తి దృణీభూతుం డగు ఘటోత్క్మచునకుగా వమ్మయ్యె; నింక మీవా రెవ్వరు నెప్పరుసున బ్రదికెదరు? 
చేయునది లే; దటమీంది వృత్తాంతంబు సెప్పు మనవుడు నజ్జనపతికి సంజయుం డిట్లనియె. 253 


ప్రతిపదార్దం: అని= ఇట్టా; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు+కావునన్‌= అట్టా కాబట్టి; మనకున్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! 
మనకందరికి; పశ్చాత్తాపంబు= పశ్చాత్తాపం; వలవదు= కూడదు; అనుటయున్‌= ఇట్టా పలుకగానే; ధృతరా(ష్ట్రుండు; మీరు= 
మీరందరు; దైవ+ఉపహతులరు= దైవంచేత కొట్టబడినవారలు (దురదృష్టవంతులని భావం); ఆ+మహాశక్తి= అట్టి గొప్ప 
ఇంద్రదత్తమైన శక్త్యాయుధం; తృణీభూతుండు+అగు= గడ్డిపోచ అయిన ఘటోత్కచునకుంగాన్‌= ఘటోత్కచుడికయి; 
వమ్ము+అయ్యెన్‌= వ్యర్థమయింది; ఇంకన్‌= మరియు; మీవారు+ఎవ్వరున్‌= ఓ సంజయా! మీవా రెవ్వరైనా (తనవారైన 
దుర్యోధనాదులని భావం), సంజయుడు దుర్యోధనాదులను తన వారినిగా అభిమానిస్తున్నాడనే భావంతో “మీవారు” అనే 
ధృతరాష్ట్రుడి ప్రయోగంలోని స్వారస్యం; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; బ్రదికదరు?= బ్రదుకుతారు?; చేయునది= 
చేయవలసింది (ఏదికూడ); లేదు= లేనేలేదు (చేయవలసిన ప్రతీకారం ఏది కూడా లేదు); అటమీంది వృత్తాంతంబు= అటు 
పిమ్మట జరిగిన వృత్తాంతం; చెప్పుము= వినిపించుము; అనవుడున్‌= అనగానే; ఆ+జనపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; 
సంజయుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. (చెప్పసాగాడు). 


654 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అని చెప్పాడు. కాబట్టి మనం పశ్చాత్తాపపడవలసిన పని లేదు - అనగానే ధృతరాష్ట్ర మహారాజు 
“సంజయా! మీరు దురదృష్టవంతులు; అంత గొప్ప శక్త్యాయుధం - ఓ గడ్డిపోచలాంటి ఆ ఘటోత్కచుడి కొరకు 
- అతడిపై ప్రయోగించటంతో వ్యర్థమయిపోయింది. ఇంక మీ (మన) వా రెట్టు బ్రతుకుతారో? అయినా 
చేయగలిగిందిలేదు. తరువాత జరిగిన వృత్తాంతం ఏమిటో చెప్పుము” అని అడుగగానే సంజయుడు ధృతరాష్ష్రుడితో 
ఇట్టా చెప్పసాగాడు. 
తే. భీమనందను చావున. బ్రేముడించి । ధర్మృతనయుండు బాష్పాంబుధార లడర 

మేను డిల్లంబుగా.. దేరిమీ6ద వివశు6। డగుచు. జదికిలం బడుటయు నచ్యుతుండు. 254 


ప్రతిపదార్దం: ధర్మతనయుండు= ధర్మరాజు; భీమనందను చావునన్‌= భీమసేనుని కుమారుడైన ఘటోత్కచుని మృతివలన; 
'ప్రేముడించి= శోకించి; బాషాంబుధారలు= కన్నీటి ధారలు; అడరన్‌= అతిశయించగా; మేను= శరీరం; డిల్లంబుగాన్‌= 
సత్త్యహీనము కాగా (క్రుంగిపోగా); తేరిమీందన్‌= రథంపై; వివశుండు+అగుచున్‌= పరాధీనుడవుతూ; చతికిలన్‌+పడుటయున్‌= 
కూలబడగా; అచ్యుతుండు= కృష్ణుడు. 


తాత్పర్యం: ధర్మరాజు, ఘటోత్కచుడి మరణంతో మిక్కిలి దుఃఖాక్రాంతుడై కన్నీటి ధారలు పొరలిపోగా, శరీరంలో 
సత్యం నశించి, వివశత్వంతో రథంమీదనే కూలబడి పోగా - అప్పుడు కృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. రయంబునం జని కరంబులం బొదివి యాతని నాలోకించి. 255 


ప్రతిపదార్థం: రయంబునన్‌= వేగంగా; చని= వెళ్ళి; కరంబులన్‌= చేతులతో; పొదివి= పట్టుకొని; అతనిన్‌= ఆ ధర్మరాజును; 
ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: త్వరత్వరగావెళ్ళి అతడిని చేతులతో పట్టుకొని అతడితో (ఇట్టా అన్నాడు). 


క. _ “ప్రకృతిజనునట్టు లిమ్మెయి । వికృతిం బొందంగ. దగునె? విను! మిట్లయినం 
జకితం బగు నీ సైన్యము । సకలము; లె, మ్యుతృహింపు సమరంబునకున్‌. 256 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) ప్రకృతి జనునట్టులు= ప్రాకృత జనుడు అనగా మూర్చుడు - అతడి వలె; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; వికృతిన్‌= వికారాన్ని అనగా దుఃఖాన్ని; (హర్షశోకాదులను వికారాలంటారు); పొందంగన్‌+తగునె?= పొందటం 
తగుతుందా?; వినుము= సావధానంగా వినండి; ఇట్టు+అయినన్‌= ఈ విధంగా అయితే (నీవే ఇట్లా దుఃఖిస్తే; నీ సైన్యము 
సకలము= నీ సైన్యమంతా; చకితంబు+అగు= భయభభ్రాంతం అవుతుంది (కావున); లెమ్ము= ధైర్యంతో లే; సమరంబునకున్‌= 
యుద్దానికి; ఉత్సహింపు(ము)= ఉత్సాహం చూపుము. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీవే ఇట్టా అజ్ఞానివలె దుఃఖానికి లోనయితే, ఇక నీ సైన్యమంతా భయ(భ్రాంతమయిపోతుంది. 
కాబట్టి ధైర్యంతో యుద్దానికి ఉత్సాహం చూపుము.” 


వ. నీవు వహించు గురుభారంబు దలంపక యింత యలంత నొందిన జయంబు సేకుజునే” యనిన నతండు 
కన్నీరు కరతలంబున నొత్తికొని మెత్తని మాటల ఘటోత్కచుని గుణముల గణుతించి కామ్యకవనంబునను 
గంధమాదన యాత్రను దమకుం జేసిన సాహాయ్యం బుగ్గడించె; 'వాండు నాకు భక్తుం; డేనును సహదేవుకంటెను 
వానికిం గూర్తు; నట్టి; పట్టి లేకున్న నాకు శోకంబు గాకుండునే?యని, తత్రతివీరునిదెసకు నెలసిన 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 655 


యంతరంగంబు రోషాక్రాంతం బగుటయు 'నిక్కునూరు నిట్లు సేసిన యీ దుర్దాతుండ కాండె? మున్ను 
నభిమన్యువిల్లు నటికి చిక్కుపథిచి యబ్బాలునిం బలువురచేత6 జంపించె; నప్పుడు దవ్వుల నున్న సైంధవుని 
సవ్యసాచి సమయించిె; నది దానికి మాజుగా; దీరెండు క్రూరకర్మంబులకు€ గర్జుని. గడికండలు సేయక 
శాంతింబొంద నేర్తునే?” యని బిగువుటెలుంగునం బలికి దిగ్గన లేచి 'యా ద్రోహికి నిన్నయు నేండును 
దోడ్పడిన ద్రోణుం దెగటార్వవలయు; నప్పనికి. బావని వోవు; నే సూతసూనుం డున్నెడకుం బోయెద' నని 
శంఖం బొత్తి చాపంబు పుచ్చికొని రథంబు నడప సూతు నియమించి చనుచుండె; నప్పు డచ్యుతుండు 
దమతేరిపైకి వచ్చి వివ్వచ్చు వీక్షించి. 257 


ప్రతిపదార్థం: నీవు= (ఓ ధర్మరాజా); నీవు; వహించు= మోయునట్టి; గురుభారంబు= గొప్పభారాన్ని గూర్చి; తలంపక= 
విచారించక; ఇంత+అలంతన్‌= ఇంతటి శోకాన్ని, ఒందినన్‌= పొందినట్లయితే; జయము= యుద్ధంలో జయం; చేకుణునె?= 
లభిస్తుందా?; అనినన్‌= అనగా; అతండు= ఆ ధర్మరాజు; కన్నీరు= కన్నీళ్ళను; కరతలంబునన్‌= అరచేతితో; జఒత్తికొని= 
తుడుచుకొని; మెత్తని మాటలన్‌= తియ్యని పలుకులతో; ఘటోత్కచు గుణంబులు= ఘటోత్కచుడి గుణాలను; గణుతించి= 
కొనియాడి; కామ్యకవనంబునన్‌= కామ్యకం అనే పేరుగల వనంలో; గంధమాదన యాత్రను= గంధమాదన పర్వతానికి వెళ్ళేటప్పుడు 
కూడ; తమకున్‌= పాండవులమైన తమకు; చేసిన= చేసినట్టి; సాహాయ్యంబు= ఉపకారాన్ని; ఉగ్గడించెన్‌= పేర్కొన్నాడు; వాండు= 
ఆ ఘటోత్కచుడు; నాకున్‌ భక్తుండు= నాయందు గౌరవపూర్వకమైన (ప్రేమ కలవాడు; ఏనును= నేను కూడ; సహదేవుకంటెను= 
నా చిన్న తమ్ముడు సహదేవుడి కంటె కూడ (అధికంగా); వానికిన్‌= ఆ ఘటోత్కచుడి విషయంలో; కూర్తున్‌= పాటుపడతాను; 
అట్టి పట్టి= అటువంటి కుమారుడు; లేకున్నన్‌= లేకుండా పోగా; నాకు; శోకంబు= దుఃఖం; కాక+ఉండునే?= కలుగకపోతుందా?; 
అని= ఇట్టా పలికి; తత్ర్రతివీరుని దెసకున్‌= ఆ ఘటోత్కచుడిని సంహరించిన ్రతివీరుడు కర్షుడు - అతడివైపు; ఎలసిన= 
మళ్ళినటువంటి; అంతరంగంబు= మనస్సు; రోష+ఆక్రాంతంబు+అగుటయున్‌= కోపంతో ఆ|క్రమించినది కాగానే; ఈ+కుమారున్‌= 
ఈ ఘటోత్కచుడిని; ఇట్టు= ఈ విధంగా; చేసిన= చేసినటువంటి (అనగా సంహరించిన); ఈ దుర్దాతుండు+అ కాదె= ఈ 
దుష్టుడు కర్షుడే కదా!; మున్ను= పూర్వం; అభిమన్యుని విల్లు= అభిమన్యుడి ధనువును; నజికి= ఖండించి; చిక్కుపజిచి= కష్టాల 
పాలు చేసి; ఆ+బాలునిన్‌= ఆ అభిమన్యుడిని; పలువురచేతన్‌= అనేకులచేత; చంపించెన్‌= సంహరింపజేశాడు; అప్పుడు= ఆ 
సమయంలో; దవ్వులన్‌+ఉన్న= దూరంలో ఉన్నటువంటి; సైంధవునిన్‌= సైంధవుడిని; సవ్యసాచి= అర్జునుడు; సమయించెన్‌= 
సంహరించాడు (సైంధవుడు అభిమన్యువధ సమయంలో దూరంగానే ఉండిపోవటంచేత ప్రత్యక్షంగా కారణంకాదు - ముఖ్యకారణం 
మాత్రం కర్షుడే. ద్రోణాచార్యుడు కూడా.) చూడండి. సంస్కృతమూలము - క్లో।ః యత్ర వధ్యో భవేద్‌ ద్రోణః సూతపుత్రశ్చ 
సానుగః । తత్రా వధీ న్మహా బాహుః సైంధవం దూరవాసినమ్‌ ॥ (ద్రోణ. 183 / 49); అది= ఆ సైంధవ వధ; దానికిన్‌= 
ల అభిమన్యుడి వధకు; మాణు= ప్రతీకారం; కాదు= కాదు; ఈ రెండు 'క్రూరకర్మంబులకున్‌= అభిమన్యు వధ, ఘటోత్కచ 
వధ - అనే ఈ రెండు నిర్హయ కృత్యాలకు; కర్ట్షునిన్‌= కర్షుడిని; కడికండలు= తునుకలుతునుకలుగా; చేయక= చేయకుండా; 
శాంతిని= కోపోపశాంతిని; పొందనేర్తునే?= పొందజాలుతానా?; అని= ఇట్టా; బిగువు+ఎలుంగునన్‌= పెద్ద కంఠంతో- బిగ్గరగా; 
పలికి; దిగ్గనన్‌= తటాలున; లేచి= నిలిచి; ఆ ద్రోహికిన్‌= ద్రోహం చేసిన ఆ కర్టుడికి; నిన్మయున్‌= వెనుకటి రోజు; నేండయను= 
ఈ రోజు కూడ; తోడ్పడిన (ద్రోణున్‌= సహాయం చేసిన, ద్రోణాచార్యుడిని; తెగటార్చ వలయున్‌= సంహరించవలె; ఆ+పనికిన్‌= 
ఆ కార్యానికి; పావని= పవననందనుడు - భీముడు; పోవున్‌= పోతాడు; నేన్‌= నేను; సూతసూనుండు= కర్షుడు; ఉన్న+ఎడకున్‌= 
ఉన్నటువంటి దిక్కునకు; పోయెదన్‌= పోతాను; అని= అని చెప్పి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తి= పూరించి; చాపంబు= ధనుస్సును; 
పుచ్చికొని= తీసికొని; రథంబు= రథాన్ని; నడపన్‌= తోలటానికి; సూతున్‌= సారథిని; నియమించి= ఆజ్ఞాపించి; చనుచుండెన్‌= 
వెళ్ళుతూ ఉన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు= కృష్ణుడు; తమ తేరిపైకిన్‌= తమ రథంపైకి; వచ్చి= వచ్చినవాడై; 
వివృచ్చున్‌= అర్జునుడిని వీక్షించి= చూచి. 


656 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నీవు ఎంతపెద్ద భారం వహిస్తున్నావో ఆలోచించుకోకుండా, ఇంత దుఃఖానికి విజయ 
మెట్టా చేకూరుతుంది?” అనే కృష్ణుడి పలుకులను విని, ధర్మరాజు కన్నీళ్ళను చేతితో తుడుచుకొని, మెల్లగా 
ఘటోత్కచుడి గుణగణాలను ప్రశంసించి, కామ్యకవనంలో, గంధమాదన పర్వతానికి వెళ్ళే సందర్భంలోను - 
అతడు చేసిన సాయాన్ని చెప్పాడు. వాడు నాకు భక్తుడు. నేను కూడా అతడిని సహదేవుడి కంటె ఎక్కువగా 
(ప్రేమిస్తాను. అట్టి కుమారుడు లేకుంటే నాకు శోకం లేకుండా ఉంటుందా? అని అంటూ ఉండగా ఆ ధర్మరాజు 
మనస్సు ఆ ఘటోత్కచుడిని సంహారం చేసిన కర్షుడివైపు మరలి కోపంతో ఈ దుర్మార్లుడే కదా - “ఇంతకుముందు 
కూడా అభిమన్యుడి విల్లు ఖండించి, పలువురి చేత సంహరింపజేశాడు. దానికి ప్రతీకారంగా మన అర్జునుడు 
దూరంగా ఉన్న సైంధవుడిని సంహరించాడు. అది దానికి తగిన ప్రతీకారంకాదు. ఈనాడు ఘటోత్కచుడిని, 
ఆనాడు అభిమన్యుడిని సంహరించి రెండు క్రూరకర్మలకు కారకుడైన ఈ కర్షుడిని ముక్కలుముక్కలు చేయకపోతే 
నాకు మనశ్శాంతి ఎట్టా చేకూరుతుంది?” అని బిగ్గరగా అరిచి, తటాలున లేచి, “ఈ ద్రోహి కర్టుడికి నిన్న నేడు 
సహాయం చేసినవాడు (ద్రోణుడు. అతడిని సంహరించటానికి భీముడు వెళ్తాడు. నేను కర్షుడివైపు వెళ్తాను” అని 
చెప్పి, శంఖనాదం చేసి, విల్దును తీసికొని రథాన్ని నడుపుమని సారథిని ఆదేశించి కర్షుడివైపు యుద్దానికి 
వెళ్ళుతూఉండగా, అప్పుడు కృష్ణుడు తన రథంపైకి వచ్చి అర్జునుడిని చూచి (ఇట్లా అన్నాడు. 


విశేషం: ధర్మరాజు స్మరించిన, ఘటోత్కచుడు చేసిన మహోపకారాలు సంస్కృతమూలంలో ఇట్టా పేర్కొనబడినవి. 


శ్లో॥ అస్మాకం హి వనస్టానాం హైడింబేన మహాత్మనా | 
బాలేనాపి సతా తేన కృతం సాహ్యం జనార్దన | 
అస్త్రహేతోర్లతం జ్ఞాత్వా పాండవం శ్చేతవాహనమ్‌! 
అసొ కృష్ణ! మహేష్వాస: కాన్యుకే నూముపస్థితః | 
ఉషితశ్చ సహాస్మాభిర్యావన్నాసీద్‌ ధనంజయ: ॥ 
గంధమాదన యాత్రాయాం దుర్లేభ్యశ్చ స్మ తారితా: | 
పాంచలీ చ పరిశ్రాంతా సృష్టేనోఢా నుహాత్మనా ॥ 
ఆరంభా చ్చైన యుద్దానాం యదేష కృతవాన్‌ ప్రభో! 
మదర్జే దుష్కరం కర్మ కృతం తేన నుహాహనే ॥ 


(ద్రోణ - 183/28-32) అంటే కామ్యకవనంలో ఉండేటప్పుడు అర్జునుడు అ స్త్ర(ప్రాప్తికె వెళ్ళిన సమయాన ఈ ఘటోత్కచుడు 
వచ్చి వారికి తోడుగా ఉండటం, గంధమాదన పర్వతానికి వెళ్ళేటప్పుడు (ద్రౌపదిని తన పృష్టంపై ఎక్కించుకొని తీసికొని వెళ్ళటం 
- కేవలం (ద్రౌపదినేకాదు తన అనుచర వర్గంతో వారినందరిని కూడా దుర్గమ (ప్రాంతాలకు మోసికొని వెళ్ళటం - వారికై ఆరంభం 
నుండి యుద్దం చేయటం - ఇవన్నీ తిక్కన రచనలో సంక్షేపించబడ్డాయి. 


క.  'తనచేతన సూతసుతుం । దునుముదు. గా కనుచు నలుకతోడ రయమునం 
జనియెడు ధర్మసుతుం డీ । తని నూరక చూచుచునికి దగునే మనకున్‌?” 258 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 657 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; తన చేతన్‌+అ= తన చేతనే - స్వయంగానే; సూతసుతున్‌= కర్షుడిని; 
తునుముదు+కాక= సంహరిస్తాను సుమా!; అనుచున్‌= అంటూ; అలుక తోడన్‌= కోపంతో; రయమునన్‌= వేగంతో; చనియెడున్‌= 
వెళ్ళుతూ ఉన్నాడు (కావున); మనకున్‌= (ఓ అర్జునా) మనకు; ఈతనిన్‌= ఈ ధర్మరాజును; ఊరక= ఉదాసీనంగా; 
చూచుచునికిన్‌= చూస్తూ ఉండటం; తగునే?= తగుతుందా? 


తాత్పర్యం: ధర్మరాజు స్వయంగా కర్టుడిని సంహరిస్తానని కోపంతో వేగంగా వెళ్ళుతూ ఉన్నాడు. ఈతడిని 
అనుసరించక ఊరకే చూస్తూ ఉండటం మనకు తగిన పనేనా? 


ఆ. అని రథంబు పెలుచ€ జన నిచ్చె; నట్లు క్రో । ధాంధవృత్తి నరుగు నవ్విభునకు 
సమ్ముఖంబు గాంగ సత్యవతీసుతు€ । దరుగుదెంచి కరుణ నాదరించి. 259 


ప్రతిపదార్హం: అని= ఇట్టా పలికి; రథంబు= రథాన్ని; పెలుచన్‌= వేగంగా; చనన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; అట్టు= ఆ విధంగా; 
(క్రోధ+అంధ వృత్తిన్‌= క్రోధంతో ముందుచూపులేని ప్రవృత్తితో; అరుగు+ఆ+విభునకున్‌= వెళ్ళుతూ ఉన్న ఆ ధర్మరాజునకు; 
సమ్ముఖంబు+కాంగన్‌= ఎదురుగా; సత్యవతీ సుతుండు= వ్యాసమహర్షి కరుణన్‌= దయతో; అరుగుదెంచి= వచ్చి; ఆదరించి= 
సంభావించి. 


తాత్పర్యం: అని రథాన్ని వేగంగా ధర్మరాజురథాన్ని అనుసరిస్తూ పోనిచ్చాడు. ఆ విధంగా క్రోధంచేత 
ముందుచూపులేక ఆవేశంతో వెళ్ళుతున్న ఆ ధర్మరాజునకు ఎదురుగా వ్యాసమహర్షి వచ్చి, అతడిని ఆదరించి. 
(తరువాతి గద్యంతో అన్వయం). 


వ. _ అతండు ప్రణతుం డైన దీవించి యి ట్లనియె. 260 


ప్రతిపదార్హం: అతండు= ఆ ధర్మరాజు; 'ప్రణతుండు+ఐనన్‌= నమస్కరించగా; దీవించి= ఆశీర్వదించి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ధర్మరాజు నమస్కారం చేయగా ఆశీర్వదించి, వ్యాసమహర్షి అతడితో ఇట్లా అన్నాడు: 


సీ. _ 'అనిమిషనాథు. డిచ్చిన శక్తి యర్జును ।; సమయింపం గర్జుండు సంగ్రహించె; 
నది యున్న దాన నయ్యాపద వాటిల్లె । నేని నయ్యలంత సహింప వశమె? 
యీ ఘటోత్క్మచునకు నింతియ కాలమై । యా నెపంబున. దెగటాటి6 జూవె! 
యిట్లు మే లిది దైవ మిచ్చిన దురిత ని । స్తారంబు నీ; కింత దలంచి నీవు 


ఆ. _ సంభ్రమంబు దక్కిసైన్యంబు దోడ్పడ |; మనుజపతుల దమ్ములను సుహృజ్జ 
నములఈ. గూర్దికొని రణంబు సేయుము కురు । ప్రతతి తోడ నీదు బలము మెజియ. 261 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) అనిమిషనాథుండు= దేవేంద్రుడు; ఇచ్చిన శక్తి= ఇచ్చినట్టి శక్తి అనే ఆయుధాన్ని; అర్జునున్‌= 
అర్జునుడిని; సమయింపన్‌= సంహరించటానికయి; కర్టుండు; సం[గ్రహించెన్‌= సంపాదించి పెట్టుకొన్నాడు; అది= ఆ శక్త్యాయుధం; 
ఉన్నన్‌= ఆ కర్టుడి దగ్గరనే ఉన్నట్టయితే; దానన్‌= ఆ శక్త్యాయుధంతో; ఆ+ఆపద= ఆ కర్షుడు తలపెట్టిన అర్జున సంహార 
లం గ మ. ళం ల జ 
రూపమైన ఆపద; పాటిల్లైన్‌*ఏనిన్‌= సంభవించినట్టయితే; ఆ+అలంత= ఆ శోకం; సహింప వశమే?= (నీకు) ఓర్చుకొన 
వీలవుతుందా? (కాబట్టి ఈ ఘటోత్కచుడి మృతికి నీవు అంతగా చింతించవలసిన పనిలేదని భావం) - ఎందుకనగా?; ఈ 


658 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఘటోత్కచునకున్‌= ఘటోత్కచుడికి; ఇంతియ= ఈ మాత్రమే; కాలము+ఐ= జీవితావధియై; ఆ నెపంబునన్‌= ఆ శక్యాయుధం 
అనే కారణంతో; తెగటాటెన్‌*చూవె!= మరణించాడు సుమా! ఇట్టు= ఈ విధంగా; ఇది= ఈ ఘటోత్కచ మృతి; మేలు= 
హితమైనది (మరియు); నీకున్‌= (ఓ ధర్మరాజా!) నీకు; దైవము= అదృష్టం; ఇచ్చిన= ఇచ్చినటువంటి; దురితనిస్తారంబు= 
పాపమూలక కష్టాలను నివర్తింపజేసినట్టిది (కాబట్టి); నీవు= నీవు; ఇంత= ఇదంతా; తలంచి= మనస్సులో భావించి; సంభ్రమంబు= 
ఆవేగాన్ని; తక్కి= విడిచి; సైన్యంబు= సేన; తోడ్పడన్‌= తోడుకాగా; మనుజపతులన్‌= రాజులను; తమ్ములను= భీమాది 
సోదరులను; సుహృద్‌+జనములన్‌= మిత్రవర్గాన్ని; కూర్చుకొని= సమాయత్తం చేసికొని; కురుప్రతతితోడన్‌= కురు (సైన్య) 
సమూహంతో; నీదు బలము= నీ బలం; మెజయన్‌= ప్రకాశించే విధంగా; రణంబు= యుద్దాన్ని; చేయుము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆ కర్ట్షుడు అర్జున వధార్థమే ఆ దేవేంద్రు డిచ్చిన శక్త్యాయుధాన్ని సం[గ్రహించి ఉంచాడు. 
(అనగా దాచి ఉంచాడు). ఆ శక్తి అట్టాగే కర్ట్షుడి చెంత ఉండి, ఒకవేళ అది అర్జునుడిపై ప్రయోగించబడితే ఆ 
సంభవించే ఆపదకు నీవు తట్టుకొని ఉండేవాడివా? ఈ ఘటోత్కచుడికి కాలం చెల్లి ఆ శక్త్యాయుధం కారణంగా 
మృతి చెందాడు. ఒక విధంగా ఇది మేలే. దైవం నీకు పెద్ద దుఃఖం రాకుండా కాపాడింది. ఈ విషయాన్ని గమనించి, 
నీ వింక కోపావేశం వదలుకొమ్ము. సైన్యం సహాయపడగా, ఈ రాజులను, నీ సోదరులను, మిత్రవర్గాన్ని, కలుపుకొని 
ఉత్సాహం, ధైర్యం అతిశయించే విధంగా ఈ కౌరవసైన్యంతో యుద్ధం కొనసాగించుము. 


క. _ కలక యుడిపి చిత్తము ని । ర్మల ధర్మోదాత్తముగ నమర్ది నెగడు; మె 
వ్వలన గలుగు ధర్మం బ । వ్వలనికి జయ మంగళము లవశ్యము. గలుగున్‌.” 262 


ప్రతిపదార్థం: కల6ంక= శోకాన్ని; ఉదిపి= విడిచి; చిత్తము= మనస్సును; నిర్మల= పవిత్రమైన; ధర్మ= ధర్మంచేత; ఉదాత్తముగన్‌= 
గొప్పదానినిగా; అమర్చి= చేసి; నెగడుము= అభివృద్ధిని పొందుము; ఏ+వలనన్‌= ఏ పక్షాన; ధర్మంబు= ధర్మం; కలుగున్‌= 
ఉంటుందో; ఆ+వలనికిన్‌= ఆ వైపునకు; జయమంగళములు= జయం, శుభం అనేవి; అవశ్యమున్‌= తప్పక; కలుగున్‌= 


కలుగుతాయి. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఇక శోకాన్ని త్యజించి, నీ మనస్సును గొప్పగా ధర్మంవైపు స్థిరంగా నిలుపుము; అభివృద్దిని 
పొందుము. ధర్మం ఏ వైపున ఉంటే ఆ వైపుననే జయం, శుభం తప్పక కలుగుతాయి. 
వ అని హితోపదేశంబు సేసి. 263 
ప్రతిపదార్థం: అని= ఇట్టా) హిత+ఉపదేశంబు+చేసి= మేలైన మంచి మాటల నుపదేశించి. 
తాత్సర్యం: అని, హితాన్ని ఉపదేశించి. 
క.  '“విను మేనగు దివసంబున । నిను€ బొందు ననూనమేదినీ రాజ్యశ్రీ 
యనుమాన మేమియును లే । దని గ్రక్కున నమ్మునీంద్రు. డరిగె నరేంద్రా! 264 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వినుము= (ఓ ధర్మరాజా!) వినుము; ఏను+అగు దివసంబునన్‌= (నేటికి) 
అయిదవ రోజున; అనూన మేదినీ రాజ్యశ్రీ= (ఈ) పరిపూర్ణమైన పృథ్వీరాజ్యసంపద; నినున్‌= నిన్ను; పొందున్‌= పొందుతుంది; 
అనుమానము+ఏమియును= ఏ విధమైన సంశయం; లేదు= లేదు; అని= అని చెప్పి; ఆ+ముని+ఇంద్రుండు= వ్యాసముని శ్రేష్టుడు; 
(గ్రక్కునన్‌= తొందరగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 659 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సావధానంగా వినుము. నేటికి అయిదవ రోజున ఈ అఖండ భూమండల రాజ్యలక్ష్మి 
నిన్ను పొందుతుంది. దీనిలో ఏ మాత్రం సంశయం లేదు”. అని చెప్పి - ఓ ధృతరాష్ట్ర మహారాజా! వ్యాసమునీంద్రుడు 
వెంటనే వెళ్ళిపోయాడు. 


వ. ఇ ట్లమ్మహాముని సనుటయు, సావధానుండై పాండవాగ్రజుండు ధృష్టద్యుమ్నుం గనుంగొని “గురుని 
పురోభాగంబున. గౌరవసేన భీమసేనుండు దాతకి తెరల్దుచున్నవాండు; నీ వక్కుంభసంభవు సంరంభంబు 
మాన్వుము; తద్వినాశం బాచరించుటకయి యనలంబున జనియించిన వాండవు; శిఖండి ప్రముఖ పాంచాల 
కుమారులం గొని యరవాయి గొనక యడరు' మని పలికి కెలంకుల నున్న నకుల సహదేవ ద్రుపద విరాట 
ద్రౌపదేయ శైనేయ కేకయుల నాలోకించి “మీరును ఫల్గున పురస్సరంబుగా ద్రోణవధంబునకుం గడంగుం 
డనుటయు. 265 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+మహాముని= ఆ వ్యాసమహాముని; చనుటయున్‌= వెళ్ళిపోగానే; సావధానుండు+ఐ= 
మనోధైర్యం కలవాడై; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; గురుని 
పురోభాగంబునన్‌= 'ద్రోణాచార్యుడి ముందట; కౌరవసేన= కౌరవుల సైన్యాన్ని; భీమసేనుండు= భీముడు; తాంకి= ఎదుర్కొని; 
తెరల్చుచున్న వాండు= తొలగజేస్తూ ఉన్నాడు; నీవు= ఓ ధృష్టద్యువ్నూ! నీవు; ఆ+కుంభసంభవు సంరంభంబు= ఆ ద్రోణుడి 
వేగాన్ని; మాన్నుము= నశింపజేయుము; తద్వినాశంబు= ఆ ద్రోణుడి నాశాన్ని; ఆచరించుటకయి= చేయటం కొరకే; అనలంబు 
నన్‌= అగ్నిహోత్రమునందుండి; జనియించినవాండవు= పుట్టావు (కదా!) (కాబట్టి); శిఖండి ప్రముఖ పాంచాల కుమారులన్‌= 
శిఖండి మొదలైన పాంచాల రాజకుమారులను; కొని= వెంట తీసికొని; అరవాయి+కొనక= సంశయించక - జయిస్తాననే గట్టి 
ధైర్యంతో; అడరుము= విజ్బంభించుము; అని= అని; పలికి= చెప్పి; కెలంకులన్‌= పార్ట్యభాగాలయందు; ఉన్న= ఉన్నట్టి; నకుల 
సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయ శ్రైనేయ కేకయులన్‌= నకుల సహదేవులను; విరాట [ద్రుపద రాజులను, (ద్రౌపది కుమారులైన 
ఉపపాండవులను, శిని మనుమడైన సాత్యకిని, కేకయ దేశపు రాజులను; ఆలోకించి= చూచి; మీరు= ఓ నకుల సహదేవాది 
వీరులారా! మీరందరు కూడ; ఫల్నున పురస్పరంబుగాన్‌= అర్జునుడిని ముందుంచుకొని; ద్రోణవధంబునకున్‌= ద్రోణాచార్య వధకు; 
కడంగుండు= ఉద్యమించండి; అనుటయున్‌= అనగానే. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ వ్యాసమహాముని వెళ్ళిన పిమ్మట ధర్మరాజు మనస్సు ఏకా(గ్రం చేసికొని ధృష్టద్యుమ్నుడిని 
చూచి, ద్రోణుడికి ముందుభాగంలో భీముడు కౌరవసైన్యాన్ని ఎదుర్కొని పారద్రోలుతున్నాడు. ఇక నీవు ఆ 
(ద్రోణుడిని ఎదిరించి. అతడి ధాటిని మాన్నుము. (ద్రోణుని చంపటానికే అగ్నికుండంనుండి పుట్టావు. కాబట్టి మీ 
పాంచాలరాజు కుమారులను శిఖండి మొదలైన వారిని వెంట తీసికొని, సంశయించక విజ్బంభించుము అని 
చెప్పి తన ్రక్కలలో ఉన్న నకుల సహదేవ ద్రుపద విరాట ఉపపాండవ సాత్యకీ కేకయులను చూచి, మిరు 
అర్జునుని ముందుంచుకొని ద్రోణవధకై ప్రయత్నించండి-అని అనగానే 


విశేషం: 'ర్రోణద్రుపదులు బాల్యమిత్రులు. సహాధ్యాయులు, 'ర్రోణుడు తన పుత్రుడు అశ్వత్సామ శైశవ దశలో ఉండగా అతడి 
పాలకై పాడి ఆవును యాచించటానికి (ద్రుపదుడి ఆనస్టానానికి వెళ్ళి, అతడిచేత అవమానితుడయ్యాడు. అది మనస్సులో పెట్టుకొని 


660 శ్రీమదాంధ్ర నుహాభారతము 


పాండవులను గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మన్నాడు (ద్రోణుడు. పాండవులు - ముఖ్యంగా అర్జునుడు - 'ద్రుపదుడిని 
జయించి బంధించి తెచ్చి ద్రోణుడికి అర్పించారు. ఆ అవమానాన్ని ద్రుపదుడు సహించలేక ద్రోణ వధార్థమై పుత్రప్రాప్తికి ప్రయత్నించి 
సఫలుడయ్యాడు - చూడండి. ఈ ధృష్టద్యుమ్నుని పుట్టుకను గూర్చి మహాభారతం సంస్కృతమూలంలో. 
శ్లో ఉత్తస్థా పావకాత్‌ తస్మాత్‌ కునూరో దేన సన్నిభః 
జ్వాలావర్లో ఘోరరూపః కిరీటీ వర్మచోత్తమమ్‌ 
బిభత్‌ సఖడ్గః సశరో ధనుష్మాన్‌ నినదన్‌ ముహుః 
భయావహో రాజపుత్రః పాంచాలానాం యశస్కరః 
రాజ్ఞః శోకాసహోజాత ఏష ద్రోణవధాయ వై 
ఇ త్యువాచ మహాద్భుత మదృశ్యం ఖేచరం తదా | (ఆది- 166/39-43) 
కవచ కిరీటాదులతో భూషితుడై ఖడ్లాన్ని, ధనుర్చాణాదులను ధరించిన కుమారుడు ద్రోణ వధార్థం హోమకుండం నుండి 
పుట్టినట్టుగా ఈ వర్షన చెపుతున్నది. గొప్ప తేజళ్ళాలి కాబట్టి ఇతడికి ధృష్టద్యుమ్నుడనే నామకరణం సార్ధకమైనది చూడండి. 
శ్లో॥ ధృష్టత్వా దత్యమర్షిత్వాద్‌ ద్యున్నూద్యుత్సం భవాదపి 
ధృష్టద్యుమ్ను: కునూరో2 యం ద్రుపదస్య భవత్వితి (ఆది-166/53) 
అందుకే ధర్మరాజు ద్రోణవధార్థం ధృష్టద్యుమ్నుడిని (ప్రేరేపించాడు. 
క. వారలు దమ తమ బలములు. । దారును గవియుటయు నత్యుదగ్రత గురు6డ 
వ్వీరానీకము మార్శొని । పోరికి. దన సైన్య సమితి. బురికొల్పి తగన్‌. 266 
ప్రతిపదార్థం: వారలు= ఆ నకుల సహదేవ (ద్రుపద విరాటాదులు; తమ తమ బలములున్‌= తమ తమ సైన్యాలు; తారును= 
తాము కూడ; కవియుటయున్‌= (కౌరవ సైన్యాలను) ఎదుర్కొనగానే; గురుండు= ద్రోణుడు; ఆ+వీర+అనీకమున్‌= ఆ వీరుల 
సైన్యాన్ని; మార్కొని= ఎదిరించి; పోరికిన్‌= యుద్ధం చేయటానికి; తన సైన్య సమితిన్‌= తన సేనాసమూహాన్ని; తగన్‌= తగిన 
విధంగా; పురికొల్సి= (ప్రేరేపించి. 
తాత్పర్యం: ఆ నకుల సహదేవ విరాట [ద్రుపదాదులు అందరూ వారి వారి సైన్యాలతో కలిసి కారవసైన్యాన్ని 
ఎదుర్కొన్నారు. (ద్రోణు డది చూచి ఆ పాండవ వీరసైన్యాన్ని ఎదిరించి యుద్ధం చేయటానికి తన సైన్యాన్ని పురికొల్సి 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ బరవసంబు వాటించె.; గురువిభుండును గోల్తల సేసె; నప్పుడిరుదెజంగుల వాహినులును దగ యెత్తి తూలం 
జొచ్చె; నీ సైనికులు డప్పియు నిదురయుం గదిరి మేను లయం గొందలంపడి రెల్లవారికి నా త్రియామ 
సహస్రయామ యయితోంచె; నటైనను నిజధర్శంబు ప్రతిపాలింప నదరి పెనంగుచుండిరి; నిద్రా 
పరవశత్వంబున దివియల వారును హీనప్రయత్సులైనం దమంబు గవియం దొడంగె; నట్టియెడం గునికి 
కునికి యాయుధంబులు వడ విడుచు వారును వాహనంబులు వోయినట్ల పోవం దెరలువారును జొక్కునం 
దమవారిం దామ యొదిరి పొడుచువారును, మజియు ననేక ప్రకారంబులగు వికల సంచారంబుల గాసి 
యగువారును నగుటయుం గని గాండీవి యిరువాంగు నుద్దేశించి యెలుంగెత్తి, 267 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 661 


ప్రతిపదార్థం: బరవసంబు= ధైర్యాన్ని; పాటించెన్‌= పొందాడు; కురువిభుండును= కురురాజు దుర్యోధనుడు కూడ; కోల్తల= 
యుద్దసన్నాహాన్ని; చేసెన్‌= చేశాడు; అప్పుడు= ఆ సమయంలో; ఇరు తెజంగుల వాహినులును= రెండువైపుల సైన్యాలుకూడ; 
దీగ+ఎత్తి= దప్పి కలిగి; తూలన్‌+చొచ్చెన్‌= తూలిపోజొచ్చినవి; నీ సైనికులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీ సైనికులు; డప్పియున్‌= 
దప్పి; నిదురయున్‌= నిద్ర; కదిరి= అతిశయించి; మేనులు= శరీరాలు; అలయన్‌= అలసిపోగా; కొందలం పడిరి= కలత చెందారు; 
ఎల్లవారికిన్‌= అందరికి; ఆ త్రియామ= ఆ రాత్రి (ఆ మూడు జాముల రాతిరి); సహ(స్రయామ+అయిజ= వేయి జాముల రాత్రిఅయి; 
తో.ెన్‌= తోచింది; అట్టు+ఐనను= అట్లా అయినప్పటికిని; నిజధర్మంబు= తమ ధర్మాన్ని; ప్రతిపాలింపన్‌= నిర్వహించటానికి; 
అడరి= పూనుకొని; పెనంగుచుండిరి= యుద్ధం చేస్తూ ఉన్నారు-కాని; ని[ద్రాపరవశత్వంబు నన్‌= నిద్రాపారవశ్యంచేత; దివియలవారును= 
దివిటీలు పట్టుకొన్నవారు; హీనప్రయత్నులు+ఐనన్‌= క్షీణించిన ప్రయత్నం కలవారు కాగా (చమురుతో దీపాన్ని శ్రద్దగా వెల్లించే 
ప్రయత్నం మందం కాగా); తమంబు= చీకటి; కవియన్‌= ఆవరించటానికి; తొడంగెన్‌= ఆరంభించింది; అట్టి+ఎడన్‌= ఆ 
సందర్భంలో; కునికి కునికి= కునికిపాటు అధికం కాగా; ఆయుధంబులు= తమ తమ చేతిలోని ఖడ్గాద్యాయుధాలను; విడుచు 
వారును= జారవిడిచేవారు (కొందరు); వాహనంబులు= తాము కూర్చున్న గజాశ్వాది వాహనాలు; పోయినట్టు పోవన్‌= (చోదకుని 
(ప్రేరణ లేకపోవుటచేత) తమంతట తామే స్వేచ్చగా ముందుకు సాగగా; తెరలు వారును= (యుద్ధం నుండి) తొలగిపోయేవారు 
(కొందరు); చొక్కునన్‌= మోహంతో; తమవారిన్‌= స్వపక్షీయులనే; తాము+అ= తామే; ఎదిరి= ఎదిరించి; పొడుచువారును= 
సంహరించేవారు (మరికొందరు); మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులు+అగు= పలు విధాలైన; వికల సంచారంబులన్‌= 
వ్యర్థములైన నడవడులతో; గాసి అగువారును= బాధపడేవారు; అగుటయున్‌= కావటాన్ని; కని= చూచి; గాండీవి= అర్జునుడు; 
ఇరువాగున్‌= రెండు సైన్యాలను; ఉద్దేశించి= కూర్చి (సంబోధించి); ఎలుంగు+ఎత్తి= కంఠస్వరాన్ని పెంచి. 

తాత్పర్యం: పూనికవహించాడు. (ద్రోణుడు); దుర్యోధనుడు కూడా సమర సన్నాహాన్ని చేశాడు. ఆ సమయంలో 
రెండు పక్షాల సైన్యాలు కూడా అలసటతో తూలిపోవ నారంభించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ సైనికులందరు 
దప్పితోను నిదురతోను శరీరాలు పట్టుకోల్పోయి, మిక్కిలి తాపానికి గురిఅయ్యారు. ఇంక ఈ రాత్రి ఎట్లా 
గడుస్తుందా అనే భావం ఏర్పడింది. అందరికి ఆ మూడుజాములరాత్రి వెయ్యిజాములరాత్రిగా తోచింది. (అంటే 
క్షణమొక యుగంగా భాసించింది.) అయినా వారు తమ కర్తవ్యంగా భావించి యుద్దం చేయసాగారు. కాని, 
ని.ద్రాపరవశత్వం వల్ల దివిటీలు పట్టుకొన్నవారు తమ ప్రయత్నం సరిగా చేయలేకపోవటంచేత చీకటి వ్యాపించసాగింది. 
కొందరు నిద్రకు తట్టుకోలేక కునికిపాట్టతో తమ తమ ఆయుధాలనే జారవిడుచుకొన్నారు. కొందరు తమ 
ప్రమేయం లేకుండా తమ వాహనాలు ఎటువైపు తీసికొని వెళ్ళుతుంటే అట్టాగే పోయి రణరంగాన్నుండి 
వైదొలగిపోయారు. మరి కొందరేమో నిద్రాపారవశ్యంతో తమ వారెవరో శత్రువులెవరో గుర్తించక, తమ వారినే 
పొడిచి సంహరిస్తున్నారు. ఇట్టా రెండు సైన్యాలలో కూడా వికృతపు పోకడలతో సైనికులు బాధపడుతూఉండటం 
అర్జునుడు చూచి, వెంటనే రెండు సైన్యాల వారి నుద్దేశించి గొంతెత్తి ఇట్లా అన్నాడు: 


క. _ '“అడండు నిద్రాభరమున. । గడు దస్ఫితి రెల్లవారు(; గలనను జాడ్యం 
బెడలంగం జొక్కు మడుపు డి । ప్పుడ చంద్రుండు వొడుచు; వెండి పోరుట యొప్పున్‌.” 268 


ప్రతిపదార్థం: అడరెడు= చెలరేగుతున్న; నిద్రాభరమునన్‌= నిద్రాతిశయంతో; ఎల్లవారును= ఇరుపక్షాల సైనికులందరు కూడా; 
కలనను= యుద్దమందు; కడున్‌= మిక్కిలి; డస్పితిరి= అలసిపోయారు; కలనను= యుద్ధంలో; జాడ్యంబు= మాంద్యం (కలననుఅనే 
పదం దేహళీదత్తదీపన్యాయంగా అన్వయిస్తుంది); ఎడలంగన్‌= తొలగిపోయే విధంగా; చొక్కు= ని(ద్రాపారవశ్యాన్ని; మడుపుండు= 


662 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తీర్చుకొనండి; ఇప్పుడు+ఆ= ఇంక కొద్దిసేపటికే; చంద్రుండు= చందమామ; పొడుచున్‌= ఉదయిస్తాడు; వెండి= మళ్ళీ (ఆ 
వెన్నెలలో); పోరుట= యుద్దం చేయటం; ఒప్పున్‌= తగుతుంది. 


తాత్సర్యం: 'ఓ సైనికులారా! మీరు (అంటే రెండువైపులనున్న సైనికులందరు కూడా) నిద్రముంపును తట్టుకోలేక 
మిక్కిలి అలసిపోయి ఉన్నారు. యుద్ధంలో మాంద్యం సంభవించింది. ఈ మాంద్యం పోయి చురుకుగా యుద్దం 


సాగాలంటే మీరందరు కొంచెం సేపు నిద్రించి నిద్రాపారవశ్యాన్ని తొలగ చేసికొనండి. ఇక కొద్దిసేపట్టో చంద్రోదయం 
జౌతుంది. అప్పుడు మళ్ళీ ఆ వెన్నెలలో యుద్ధం చేయటం బాగుంటుంది.” 


వ. అనిన విని మన వారలందటు నట్ల మే లని కర్ణ దుశాసనుల యనుమతి వడసి విశ్రమించిరి; పాండవ 
సైన్యంబును విశ్రామంబు నొందె; గగనంబున దేవగణంబు ధనంజయు ధర్మజ్ఞిత్వంబు ప్రస్తుతించె; 
నయ్యవసరంబున. 269 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= విన్నవారై; మనవారలందయిన్‌= మన సైనికులందరు కూడ; అట్టు+అ= ఆ విధంగానే; 
మేలు+అని= మంచిది అని; కర్షదుశ్చాసనుల అనుమతిన్‌= కర్షుడు, దుశ్చాసనుడు - వీరిద్దరి అనుమతిని; పడసి= పొంది; 
విశ్రమించిరి= వి(శ్రాంతి తీసికొన్నారు; పాండవ సైన్యంబును= పాండవుల సేన కూడా; విశ్రామంబున్‌= విశ్రాంతిని; ఒందెన్‌= 
పొందింది; గగనంబునన్‌= ఆకాశంలో; దేవగణంబు= దేవతల సమూహం; ధనంజయ ధర్మజ్ఞత్వంబు= అర్జునుడి ధర్మజ్ఞానాన్ని; 
ప్రస్తుతించెన్‌= పొగడింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అట్టా అర్జునుడు పలుకగానే మన సైనికులందరూ 'అట్ట్లా చేయటమే 
బాగుంటుంది” అని చెప్పి, కర్ణ దుశ్ళాసనుల అనుమతిని కూడా తీసికొని, విశ్రమించారు. పాండవసైన్యం కూడా 
విశ్రమించింది. ఆకాశంలో దేవతలందరూ అర్జునుడి ధర్మజ్ఞత్యాన్ని ప్రశంసించారు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ.  *కరుణ గలవు; మమ్ము గారవంబున సుఖా । న్వితులం జేసి తనఘ! నీకు సురలు 
వరము లెపుడు నిచ్చువారు గావుత; మనో ।; రథము. బొందు మమరరాజతనయ!” 270 


ప్రతిపదార్థం: ఓ అమరరాజతనయ!= ఓ ఇంద్రతనయా అర్జునా!; కరుణ గలవు= దయగలవాడవు (కావుననే); మమ్మున్‌= 
ఈ సైనికులమైన మమ్ము గారవంబునన్‌= (ప్రేమతో; సుఖ+అన్వితులన్‌= సుఖంతో కూడినవారినిగా; చేసితి(వి= చేశావు; 
అనఘ!= పుణ్యాత్మా! (అఘము= పాపము, అది లేనివాడు అనఘుడు); నీకున్‌= (అర్జునుడికి); సురలు= దేవతలు; వరములు= 
అభీష్టవరాలను; ఎపుడున్‌= ఎల్లప్పుడు; ఇచ్చువారు కావుతన్‌= ఇస్తారుగాక; మనోరథము= కోరిక; పొందుము= పొందుతావు. 


తాత్పర్యం: 'ఓ పుణ్యపురుషా! ఇంద్రతనయా! అర్జునా! నీవు నిజంగా దయామయుడవు. మాపట్ల దయ దలచి 
ప్రేమతో మాకు సుఖం కలుగజేశావు. కాబట్టి నీకు దేవతలు వరాలు ఇత్తురుగాక! నీ కోరిక ఈడేరుగాక! 


క. _ అని యక్కౌరవ సైన్యము ।; జనములు సంప్రీతి సవ్యసాచికిం బలు వీ 
వన లిచ్చుచు నాతనిం గీ । ర్తన సేయుచు నిద్ర వొందె ధరణీనాథా! 271 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అని= అని పలికి; ఆ+కారవసైన్యము జనములు= ఆ కౌారవసైన్యంలోని 


జనులు; సంట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; పలుదీవెనలు= అనేకములైన ఆశీస్సులు; ఇచ్చుచున్‌= 
ఇస్తూ; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; క్తీర్తన+చేయుచున్‌= కీర్తిస్తూ అనగా పొగడుతూ; నిద్ర= నిద్రను; పొందెన్‌= పొందింది. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 663 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ కౌరవసైన్యంలోని వారందరు ఇట్లా అర్జునుడికి మిక్కిలి (ప్రేమపూర్వకంగా 
ఎన్నో ఆశీస్సు లిచ్చి, అతడిని పొగడుతూ ని(ద్రించారు. 


వ. ఆ సమయంబున నుభయ బలంబులయందును. 272 
ప్రతిపదార్దం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; ఉభయ బలంబుల అందును= ఇరువైపులవారి సైన్యాలలో కూడ. 
తాత్పర్యం: ఆ నిద్రించే సమయంలో రెండు సైన్యాలలో కూడా (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ తరుణుల కుచములపై రతి । పరవశులై యొఅగు పతుల పగిది సమర సం 
భరిత శ్రమమున నిద్రిం । చిరి కరికుంభముల. జెంది చెన్నుగ జోదుల్‌. 273 


ప్రతిపదార్దం: జోదుల్‌= యోధులు; సమర సంభరిత |శ్రమమునన్‌= యుద్ధంతో నిండిన అలసటతో; కరికుంభములన్‌= ఏనుగుల 
కుంభస్థలాలను; చెంది= పొంది; తరుణుల కుచములపైన్‌= వయసులో ఉన్న భార్యల వక్షోజాలపై; రతిపరవశులు+ఐ= 
సురతశ్రాంతులై; ఒజగు పతుల పగిదిన్‌= విశ్రమించిన భర్తలవలె; చెన్నుగన్‌= అందంగా; (శృంగార భావనచే ఆ దృశ్యం అందంగా 
ఉందని భావం); ని(ద్రించిరి= ని[ద్రపోయారు. 


తాత్పర్యం: యుద్దంలో ఎంతో అలసట చెందిన యోధులు గజకుంభాలపై రతిశ్రాంతులైన భర్తలు వయసులో 
ఉన్న తమ భార్యల వక్షోజాలపై ఒరిగి విశ్రాంతి తీసికొంటున్నట్టు ఎంతో అందంగా నిద్రించారు. 


నిశేషం: అలం: ఇది బింబ ప్రతిబింబ భావంతో కూడిన ఉపమాలంకారం - తరుణుల కుచాలతో కరి కుంభాలకు గల సాదృశ్యం, 
మరియు రతి(శ్రాంతి సమర(శ్రాంతుల సాదృశ్యం యోధులకు భర్తలతో చెప్పిన పోలికలో ఉపకరించే సాధర్మ్యంగా ఏర్పడుతుంది. 
బింబ ప్రతిబింబ భావలక్షణం కువలయానందంలో - వస్తుతః భిన్నయోరపి పరస్పర సాదృశ్యా దభిన్నయోః: ఉపమానోపమేయ 
ధర్మయో:ః పృథగుపాదానంబింబప్రతిబింబభావః అని. 


క. _ తురగంబులపై నాశ్వికు, ।; లరదంబులమీ6ద రథికు లప్పుడు నిద్రం 
బొరసిరి; కొందజు భూస్టలి । నిరవుగ సుఖనిద్ర సేసి; రి ట్లున్నంతన్‌. 274 


ప్రతిపదార్థం: ఆశ్వికులు= గుర్రాలపైనెక్కి యుద్ధం చేసే సైనికులు; తురగంబులపైన్‌= గుర్రాలపై (మరియు); రథికులు= 
రథాలమీద నిలిచి యుద్దం చేసేవారు; అరదంబుల మీ6దన్‌= రథాలపైన; అప్పుడు= ఆ సమయంలో; నిద్రన్‌= నిద్రను; పొరసిరి= 
పొందారు; కొందజు= మరికొందరు అనగా పదాతులు; భూస్టలిన్‌= భూతలంపై; ఇరవుగన్‌= పొందికగా; సుఖనిద్ర= సుఖాన్ని 
కలిగించే నిద్రను; చేసిరి= చేశారు; ఇట్ట్లు= ఈ విధంగా; ఉన్నంతన్‌= ఉండే సమయంలో. 


తాత్పర్యం: ఇంకా ఆ సమయంలో ఆశ్వారోహకులు అశ్యాల పై, రథికులు రథాలపై, పదాతి దళాలు నేలపై - 
సుఖంగా ని(ద్రించారు. అట్టు వారు సుఖనిద్రలో ఉండే సమయంలో. 


సీ. _ నలువ చెందొవల టేకులకు నన్నువు వెట్టం। గోరి కావించిన గుళిక యనంగ; 
నఖిల ద్విజ శ్రేషరమగు చకోర చయంబు । తపము సముల్లసత్పల మనంగ€ ; 
జిగురుజొంపము నునుజిగి యొప్ప నుదయాద్రి. | బొలుపారు నవకల్ప భూజ మనంగ; 
బూర్వ పయోరాశి పొంత6 గెంజాయ చె । న్నాదవిన పవడంపు. బొద యనంగ 


664 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే... నరుణ రుచి తన మండల మతిశయిల్లం । బొడిచి, దివి. బ్రాతశి, దీధితు లడర. జేసి, 
యంతకంతకు నెక్కుచు సంతమసము. । గాలుకొననీక చంద్రుండు గ్రాలె నధిప! 275 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నలువ= (బ్రహ్మదేవుడు; చెందొవల టేకులకున్‌= ఎ(ర్రకలువల రేకులకు; 
అన్నువు= మెరుగు; పెట్టన్‌+కోరి= పెట్టదలచి; కావించిన= సిద్ధం చేసిన; గుళిక+అనంగన్‌= గోళి (మందు గోళ) యా అనే 
విధంగా; అఖిల ద్విజ[శ్రేసము+అగు= పక్షులన్నింటిలో ప్రశస్తిని పొందిన, (బ్రాహ్మాణులందరిలో ప్రశస్తిని గాంచిన అనే అర్ధం కూడా 
ధ్వనిస్తూ ఉన్నది); చకోర చయంబు తపము= చకోర పక్షుల తపస్సుయొక్క; సముల్లసత్‌+ఫలము= ప్రకాశిస్తున్న ఫలమా; 
అనంగన్‌= అనే విధంగా; చిగురు జొంపము నునుబిగి= చిగురుటాకుల గుంపుల అందమైన కాంతి; ఒప్పన్‌= '్రకాశించగా; 
ఉదయ+అద్రిన్‌= ఉదయాచలంపై (తూర్పుకొండ పై); పొలుపారు= ప్రకాశించు; నవకల్పభూజము+అనంగన్‌= అభినవ కల్పవృక్షమా 
అనే విధంగా; పూర్వ పయోరాళి పొంతన్‌= తూర్పు సముద్రం సమీపంలో; కెంజాయ చెన్ను= ఎర్రని కాంతుల సౌందర్యం; ఒదవినః 
కలిగిన; పవడము+పొద= పగడాల పొదరిల్టా; అనంగన్‌= అనేవిధంగా; తన మండలము= తన బింబం; అరుణరుచిన్‌= ఎరుపు 
కాంతితో; అతిశయిల్లన్‌= అతిశయించగా; పొడిచి= ఉదయించి; దివిన్‌= ఆకాశంపైకి; ప్రాంకి= పాకి; దీధితులు= కిరణాలు; 
అడరన్‌+చేసి= వ్యాపింపజేసి; అంతకున్‌+అంతకున్‌= క్రమక్రమంగా; ఎక్కుచున్‌= ఎగ(బ్రాకుతూ; సంతమసమున్‌= దట్టపు చీకటిని; 
కాలుకొననీక= కాలుపెట్టనీయక (వ్యాపించకుండా చేస్తూ); చంద్రుండు= చంద్రుడు; క్రాలెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! (బ్రహ్మదేవుడు ఎ(ర్రకలువరేకులకు మెరుగుపెట్టాలని సిద్దంచేసిన గులికా 
అని అనిపించేవిధంగా, పక్షులన్నింటిలో (శ్రేష్టాలైన చకోరపక్షుల తపస్సుయొక్క ప్రకాశిస్తున్న ఫలమా అన్నట్టుగ, 
చిగురుటాకుల గుంపు యొక్క నునుపైన కాంతి ప్రకాశించగా ఉదయాద్రి మోద వెలిగే, కాంతి కల్పవృక్షమా 
అన్నట్టుగ, తూర్పు సముద్రం చెంత ఎర్రని కాంతి సౌందర్యం కలిగిన పగడాల పొదరిల్హా అన్నట్టుగ-తన బింబం 
అరుణకాంతితో అతిశయిల్లగా ఉదయించి, ఆకాశంపైకి ప్రాకి, కాంతులు వ్యాపింపచేసి, [క్రమక్రమంగా 
ఎగప్రాకుతూ, చీకటిని కాలుమోపనీయక చంద్రుడు ప్రకాశించాడు. పగడాల పొదయా? - అన్నట్టు ప్రకాశించింది. 


నిశేషం: ఈ చంద్రోదయ వర్షనం తిక్కన సోమయాజి కవితా శిల్పానికి గీటురాయి - ఈ వర్షన ఇట్లా సంస్కృత మూలంలో 
కానరాదు. “నలువ - కావించిన గుళిక యనంగ అన్నది కవియూహ కాబట్టి ఇది ఉత్రేక్షాలంకారం, బ్రహ్మదేవుడు ఎర్రకలువల 
రేకులకు మెరుగులు దిద్దటానికి సృజించిన రసాయనపు గుళికగా చంద్రుడిని (చంద్రబింబాన్ని) కవి ఊహించాడు. ఎందుకు? 
చం[ద్రుడుదయించగానే ఎర్రకలువల కాంతి మరింత ఎక్కువగా ప్రకాశించింది. కాబట్టి ఇక్కడ - “అనంగ అనేది ఉత్రేక్షావాచకం- 
విశేషమేమంటే, ఉత్రేక్షా వాచకమున్నంత మాత్రాన ఉత్రేక్షాలంకారం కాదు. దానికి తోడుగా ఆ ఉపమానం కూడా కవి కల్పితమై 
ఉండాలి. అప్పుడే ఉత్రేక్షాలంకార మవుతుంది. ఈ సీస పాదాలు మొదటి మూడింటిలో ఉఊత్రేక్షాలంకారం, నాల్లవపాదంలో 
మాత్రం ఉత్రేక్షాలంకారం కాదు - అది ఉపమాలంకారమే. పూర్వ సముద్రతీరాన పవడాల పొద ఉండటం లోక ప్రసిద్దమే కాని 
కవి కల్పితం కాదు కదా! కాబట్టి ఇచ్చట మూడు ఉత్రేక్షలు, ఒక ఉపమాలంకారం - ఆలంకారికులు ఈ విషయాన్ని ఇట్టా 
చెప్పారు. 
శ్లోః 'యదా౭య ముసమానాంశః, అసిద్దః కవి కల్పితః | 
తదో శ్రేక్షైన యేనేవశబ్దః సంభావనాపరః ॥” (వివరాలకు “చిత్రమీమాంస' ఉపకరిస్తుంది). 


న. _ ఇట్లు ప్రాఢుండైకామినీ గండపాండు చవిం దొట్టికుముదంబులకు జగన్నేత్రంబులకు నానందం బాపాదించుచు. 
జంద్రుండు మహేంద్ర ప్రముఖ దిజ్ముఖంబు లలంకరింపం గౌరవ పాండవ బలంబులు మేలుకని యాలంబునకు6 
దొడంగె; నప్పుడు కురురాజు గురుని కడకుం జని యతని యస్త్రవీర్య శౌర్యంబు లగ్గించి 'యిట్టివాడవు నీకు 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 665 


సరిగాని వారిం బాండవుల. బెద్దసేసికొని శిష్యత్వంబు వాటించి పోటునకుం జొరక తిరుగుట నా భాగ్యంబు 
చందంబు గాక! నే నేమి సేయవచ్చ్లు” ననవుడు నతండు గనలి 'యర్హునుండు శిష్యుం దని మన్నించియ కాదె 
ఖాండవం బాఖండలుండు గోలుపోయె; ఘఫఘోషయాత్రం జిత్రసేనాది గంధర్వులు నిన్ను విడిచి వలియం బాఠథిరి 
నివాత కవచ కాలకేయాదులు వొలిసి? రివి యేల? వలవని దురుక్తు లనుటయు నమ్మనుజపతి గోపించి 


సంరంభంబుగా నక్కుంభసంభవుతో 'నీవు సవ్యసాచికి. జాలవేనిం జాలవ కాక! నిలువుము కొంత సైన్యంబు 
గొని నీయోపినవారితోడం బెనంగు; మేనును దుశ్శాసన శకుని కర్టులు నా కవ్వడి. గూల్చెద' మనిన నవ్వి 
యవ్వీరుం 'డట్ల చేయుం; డిది గర్జం; బత్తెజింగునన గెలుతురు గాని పొం' డని పలికి, వెండియు. 276 


ప్రతిపదార్థం: ఇట్టు= -ఈ విధంగా; ప్రాఢుండు+ఐ= వృద్ధిని పొందినవాడై; కామినీ గండపాండుచ్చవిన్‌= యువతుల చెక్కిళ్ళ తెల్లని 
కాంతిని; తొట్టి= వహించి; కుముదంబులకున్‌= కలువలకు; జగత్‌+నేత్రంబులకున్‌= లోకం కన్నులకు; ఆనందంబు= సంతోషాన్ని; 
ఆపాదించుచున్‌= కలిగిస్తూ: చంద్రుండు; మహేంద్ర ప్రముఖ దిక్‌+ముఖంబులన్‌= ఇంద్రాది దేవతల దిక్కుల - అనగా తూర్పు 
మొదలగు ఎనిమిది దిశల, వాటి అ[గ్రభాగాలను; అలంకరింపన్‌= అలంకరింపజేస్తూ (తన వెన్నెలలతో దిక్కులన్నీ ప్రకాశింపజేస్తూ); 
కౌరవ పాండవ బలంబులు= కౌరవ పాండవ సైన్యాలు; మేలుకని= నిద్రనుండి మేల్కొని; ఆలంబునకున్‌= యుద్దానికి; తొడలెన్‌= 
పూనుకొన్నాయి; అప్పుడు= ఆ సమయంలో; కురురాజు= దుర్యోధనుడు; గురునికడకున్‌= ద్రోణాచార్యుడి సమీపానికి; చని= వెళ్ళి; 
అతని+అ స్త్రవీర్యశౌర్యంబులు= ఆ (ద్రోణాచార్యుడి దివ్యాస్త్రముల శక్తిని, మరియు అతడి పరాక్రమాన్ని; అగ్గించి= పొగడి; అట్టివాండవు= 
అంతటి గొప్పవాడవు; నీకు సరిగాని వారిన్‌= నీకు సాటిరాని వారైన; పాండవులన్‌= ధర్మరాజాదులను; పెద్ద+చేసికొని= గొప్పగా 
చేసికొని (నిజానికి నీకంటె వారు గొప్పవారు కారని భావం); శిష్యత్తంబు= శిష్యభావాన్ని; పాటించి= పురస్కరించుకొని; పోటునకున్‌= 
యుద్దానికి; చారక= చొచ్చుకొని పోకుండా; తిరుగుట= తిరగటం (పైపైకి యుద్దం చేస్తున్నట్లు ఆడంబరం కనపరచటమే తప్ప నిజానికి 
ఇది యుద్ధం కాదని భావం); నా భాగ్యంబు చందంబు+కాక= నా అదృష్టం తీరు తప్ప (మరేదీ కాదు. కాబట్టి దైవాన్ని ఎదిరించి); 
నేను+ఏమి+చేయవచ్చును?= నేనేమి చేయజాలుతాను? (ఏమీ చేయలేనని భావం); అనవుడున్‌= (ఇట్టా అనగానే; అతండు= ఆ 
(ద్రోణాచార్యుడు; కనలి= మండిపడి (ఇట్టా అన్నాడు); అర్జ్హునుండు= అర్జునుడు; శిష్యుండు+అని= నా శిష్యుడని; మన్నించి+అ+కాదె= 
తలపోసియే కాదా; ఖాండవంబు= ఖాండవవనాన్ని; ఆఖండలుండు= ఇంద్రుడు; కోలుపోయెన్‌?= పోగొట్టుకొన్నాడు?; ఘఫోషయాత్రన్‌= 
ఘోషయాత్రలో; చిత్రసేన+ఆది గంధర్వులు= చిత్రసేనుడు మొదలైన గంధర్వులు; నిన్నున్‌= ఓ దుర్యోధనా! నిన్ను; విడిచి= 
బంధవిముక్తుడిని చేసి విడిచిపెట్టి; వలియన్‌= అలసట కలిగే విధంగా (వేగంగా అని భావం); పాతిరి= పారిపోయారు; నివాత కవచ 
కాలకేయ+ఆదులు= నివాతకవచులు, కాలకేయులు మొదలైన రాక్షసులు; పొలిసిరి= నశించారు; ఇవి= ఈ; వలవని దురుక్తులు= 
తగని దుర్భాషలు; ఏల?= ఎందుకు?; అనుటయున్‌= అనగానే; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; కోపించి= కోపపడి; 
సంరంభంబుగాన్‌= ఉద్రేకంగా; ఆ+కుంభసంభవుతోన్‌= ఆ ద్రోణాచార్యుడితో (ఇట్లా అన్నాడు); నీవు= ఓ ద్రోణాచార్యా! నీవు; 
సవ్యసాచికిన్‌= ఆ అర్జునుడికి; చాలవేనిన్‌+చాలవ కాక!= దీటయిన వాడవు కాకపోతే కాకపోదువు గాక; నిలువుము= నిలిచిపొమ్ము 
(అర్జునుడిని ఎదిరించకుండా ఉండిపో) (మరేం చేయాలంటే); కొంత సైన్యంబు= (నీకు అవసరమైన) కొంత సైన్యాన్ని; కొని= తీసికొని; 
నీ+ఓపిన వారితోడన్‌= నీ శక్తికి తగినవారితో; పెనంగుము= యుద్ధం చేయుము; ఏనును= నేనూ; దుశ్శాసన శకుని కర్చులును= 
దుశ్ళాసనుడు, శకుని, కర్టుడు (మేమందరం కలిసి); ఆ కవ్వడిన్‌= ఆ అర్జునుడిని; కూలళ్ళెదము= సంహరిస్తాము; అనినన్‌= అని 
అనగా; నవ్వి; ఆ+వీరుండు= వీరుడైన ఆ ద్రోణాచార్యుడు; అట్టు= ఆ విధంగా; చేయుండు= చేయండి; ఇది= ఈ మీ ప్రయత్నం; 
కర్ణంబు= ్రకృతంలో చేయటానికి తగింది; ఆ+తెజంగునన్‌+అ= ఆ విధంగానే; గెలుతురు గాని= గెలుస్తారు కావచ్చు; పొండు= 
వెళ్ళండి; అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్పర్యం: ఈ విధంగా క్రమక్రమంగా వృద్దిని పొందుతూ చంద్రుడు విరహిణీ స్త్రీల చెక్కిళ్ళ తెల్లని కాంతుల 
సోయగాన్ని పొందాడు. కలువలను వికసింపజేస్తూ వాటి కానందం చేకూర్చాడు. అంతవరకు చీకటిలో (మగ్గిన 


666 శ్రీమదాంధ్ర నుహాభారతము 


లోకుల కన్నులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ దిక్కులన్నింటిలో వెన్నెలలు విరజిమ్మాడు. అప్పుడు కౌరవ పాండవ సైన్యాలు 
నిద్రనుండి మేల్కొన్నాయి. యుద్దానికి దిగాయి. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సమీపించాడు. అతడి 
అస్త్రవిద్యా కౌశలాన్ని, పరాక్రమాన్ని ప్రస్తుతించి ఇట్టా అన్నాడు: 'ఓ ఆచార్యా! ఇంతటి గొప్పవాడవు నీవు. నీకు 
ఈ పాండవులు దేనిలోను సరిరారు. అయినా వారిని శిష్యులుగా భావించి గొప్పగా చిత్రిస్తూ వారితో యుద్దానికి 
తగిన విధంగా తలపడకపోతున్నావంటే అది నా దురదృష్టం. దైవాన్ని నిందించటమే తప్ప ఇంతకంటే నే నేమి 
చేయగలను?” దుర్యోధను డిట్లా పలికిన వెంటనే ద్రోణాచార్యుడు కోపంతో ఇట్టా అన్నాడు: “ఆనాడు ఇంద్రుడు 
తన ఖాండవవనాన్ని అగ్నిహోత్రుడి బారినుండి రక్షించుకోలేక వదులుకొన్నాడంటే - అన్నిహోత్రుడికి రక్షణగా 
నిలిచిన అర్జునుడు నా శిష్యుడని మన్నించేనా? ఘోషయాత్రలో చిత్రసేనాది గంధర్వులు నిన్ను బందీగా పట్టుకొని 
కూడా విడిచి పారిపోయారంటే అదికూడా అర్జునుడు నా శిష్యుడని భావించేనా? ఇంద్రాదులకే దుర్ణయులైన నివాత 
కవచ కాలకేయాది రాక్షసులను జయించింది అర్జునుడు నా శిష్యుడనేనా? ఇదంతా తెలిసి ఉండీ కూడా నీవు 
లేనిపోని దుర్భాషలాడటం ఎందుకు?” అని (ద్రోణాచార్యుడు గద్దించగానే ఆ దుర్యోధనుడు కోపావేశంతో అతడితో 
ఇట్లా అన్నాడు: ఓ (ద్రోణాచార్యా! ఇట్టా అర్జునుడి గొప్పలు చెప్పే నీవు ఆ అర్జునుడికి దీటుగా నిలిచి పోరాడ 
జాలకపోతే పోనీ, అతడితో యుద్దానికి దిగక ఉండిపొమ్ము, నీకు ఇష్టమైన వారితోనే యుద్దం చేయటానికి కొంత 
సైన్యం తీసుకొని వెళ్ళుము. ఆ అర్జునుడితో యుద్ధం చేసి, ఓడించి, సంహరించటానికి నేను, దుశ్శాసనుడు, 
శకుని, కర్షుడు ఉండనే ఉన్నాము” ఇట్లా దుర్యోధనుడు పలుకగా విని ద్రోణాచార్యుడు నవ్వి దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు: 'ఓ దుర్యోధనా! మీరందరూ అట్లా చేయండి. ప్రస్తుతం ఇదే మీ కర్తవ్యం. ఒకవేళ అట్లా చేస్తే 
అర్జునుడిని గెలువవచ్చునేమో? పొండి" అని పలికి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 1. ఈ చంద్రోదయ వర్షనం సంస్కృత మూలానుసారియై ఉన్నది. సంస్కృత మూలంలో ఈ చం(ద్రవర్షనాపరమైన 
శ్లోకం ఎన్నో అలంకారశాస్త్ర [గ్రంథాలలో ఉదాహృతమై ప్రసిద్ది చెందింది. ఆ శ్లోకం ఇది - 


శ్లో॥ “తతః కుముదనాథేన కామినీగండ పాండునా 
నేత్రానందేన చంద్రేణ నూహేంద్రీ దిగలంకృతా” (ద్రోణ. 185 - 46) 


కువలయానందకర్త అప్పయ్య దీక్షితులు ఈ శ్లోకాన్ని రూపకాలంకారోదాహరణంగా ఉదాహరించాడు. 


2. ఇంకో విశేషం - అర్జునుడి పరాక్రమ (ప్రశస్తిని చాటి చెప్పే మూడు సంఘటన లిక్కడ ఉదాహరించబడ్డాయి. ఒకటి 
ఖాండవదహన వృత్తాంతం. ఇది శ్రీ మదాంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని అష్టమాశ్యాసంలో ఉన్నది. ఇక రెండవది ఘోషయాత్రా 
వృత్తాంతం - ఇది శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్యపర్వంలోని పంచమాశ్వాసంలో ఉన్నది. మూడవది నివాతకవచులనే మూడు 
కోట్ల రాక్షసులను జయించిన కథ ఆంధ్రమహాభారతం అరణ్యపర్వం చతుర్జాశ్యాసంలోనిది. ఆయా ఆశ్వాసాల నుండే ఈ కథల 

౮ లు అ 
వివరాలు తెలుసుకొనవచ్చు. 


క. _ 'కుడిచితి, కట్టితి, పెట్టితి, ।; పుడమి సమస్తంబు నఖిల భోగంబుల నె 
క్కుడు పేర్మి ననుభవించితి; | తొడరుము వెఅ పుడిగి పార్థుతోడం గుమారా! 277 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 667 


ప్రతిపదార్థం: ఓ కుమారా!= ఓ దుర్యోధనా!; కుడిచితి= వివిధరుచ్యభోజ్య పదార్థాలను భుజించావు; కట్టితి= సువర్లవ(స్త్రాలను 
ధరించావు; పెట్టితి= నీవు మాత్రమేకాక నీవారందరికీ కుడువ కట్టబెట్టావు; పుడమి సమస్తంబు= ఈ భూమినంతా; అఖిల 
భోగంబులన్‌= సమస్త రాజభోగాలతో; ఎక్కుడు పేర్మిన్‌= మిక్కిలి గొప్పతనంతో; అనుభవించితి= అనుభవించావు. (ఇక నీకు 
ఇది అనుభవించకపోయితినే అనే ఏ చింతా లేదు కాబట్టి); వెజపు= మరణభయాన్ని; ఉడిగి= విడిచి; పార్థుతోడన్‌= అర్జునుడితో; 
తొడరుము= యుద్దానికి పూనుకొమ్ము. 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! నీవీ భూమండలాన్ని సమస్త రాజభోగాలతో గొప్పగా అనుభవించావు. వివిధ రుచ్య 
భోజ్య పదార్థాలను, సువర్ష వ(స్తాదులను నీవు మాత్రమే కాక నీవారందరిని అనుభవింపజేశావు. ఇంతకంటె 
కావలసిందేముంది? - ఇక నీవు నిశ్చింతగా అర్జునుడితో యుద్దానికి వెళ్ళుము. అర్జునుడి చేతిలో మరణిస్తానేమో 
అనే భయం నీ కక్కరలేదు. వెళ్ళుము”. 


విశేషం: శ్లో॥ దత్తం భుక్తమధీతం చ ప్రాష్తమైశ్వర్య మీప్పితం 
కృతకృత్యో2 నృణశ్చాసి మాభె ర్యుధ్యస్వ పాండవమ్‌॥ (ద్రోణ - 185/36) 


ఈ సంస్కృత మూలక్షోకానికి తెలుగు సేత ఇది - 'అధీతం” అనే పదానికి తెలుగు సేత లేదు. అధ్యయనమంటే 
వేదశా(స్త్రాద్యధ్యయనమే అవుతుంది కాని ధనుర్వేదాదుల అభ్యాసం అధ్యయనమనిపించుకోదు. ఆ పదం ఆ అర్థమందే రూఢమైంది. 
దుర్యోధనుడు వేదాదుల నభ్యసించినా అది అతనియందు చరితార్థం కాలేదు. సద్ధర్మాచరణమే అధ్యయన ఫలం. అది 
పరద్రోహచింతన శీలుడైన దుర్యోధనుని యందు మృగ్యమే. కాబట్టి ఆ పదాన్ని పరిహరించటంలో తిక్కన ఎంతో జౌచిత్యం 
పాటించాడనిపిస్తుంది. 


వ. _ అని యప్పాంచాలు బలంబు దిక్కుపేరుక్కున నడచె6; గౌరవపతియును బాండవుల వలనికి నురవడించిె; 
నిట్లు వేకువ జామున సంగ్రామంబు సెల్లం బదంపడి తూ ర్పెజ్టి నగుచు వచ్చె; నప్పు దచ్యుతుం డర్దును 
నాలోకించి “రెండు మైల గండు మిగిలి వచ్చి పోరడు నిమ్మూంకల నన్నిటిని డాపట నిడి తబుమవలయు'” 
ననియతం డొడంబడ నమ్మెయి నరదంబు నడపె; భీముండును బరవసంపు మాటల బీభత్సునిం బురికొలిపె; 
నివ్విధంబునం గడంగిన గాండీవిం బొదివి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు పెల్లేసిన 'నయ్యోధవరుం 
డందథ కన్నిరూపులై యేట్లాడ నిరువాంగును బెరసి తలలు వట్టికొని పోట్లాడె( దదనంతరంబ. 278 


ప్రతిపదార్దం: అని= అని పలికి; ఆ+పాంచాలు బలంబు దిక్కు= పాంచాల రాజుల సైన్యంవైపు; పేరు+ఉక్కునన్‌= గొప్ప వేగంతో; 
నడచెన్‌= వెళ్ళాడు; కౌారవపతియును= దుర్యోధనుడు కూడ; పాండవుల వలనికిన్‌= పాండవుల వైపునకు; ఉరవడించెన్‌= వెళ్ళటానికి 
వేగిరపడ్డాడు; ఇట్ట్లు= ఈ విధంగా; వేకువజామున(న్‌)= తెల్లవారుజామున; సం([గ్రామంబు= యుద్ధం; చెల్లన్‌= నడుస్తూ ఉండగా; 
పదంపడి= (క్రమక్రమంగా; తూర్పు= తూర్పుదిక్కు; ఎజ్జనగుచు వచ్చెన్‌= ఎ(ర్రబారజొచ్చింది; అప్పుడు= ఆ సమయంలో; 
అర్జునున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు (ఇట్టా అన్నాడు); రెండు మైలన్‌= రెండు వైపుల; గండు= 
పౌరుషం; మిగిలి= అతిశయించి (పరాక్రమాతిశయంతో); వచ్చి; పోరెడు= యుద్ధం చేస్తున్న; ఈ+మూంకలన్‌+అన్నింటిని= ఈ 
సైన్యాలనన్నింటిని; డాపటన్‌= ఎడమవైపు; ఇడి= ఉంచి; తణుమవలయున్‌= పరుగులు తీయించాలి; అని= ఇట్టా పలికి; అతండు=ఆ 
అర్జునుడు; ఒడంబడన్‌= సమ్మతించగా; ఆ+మెయిన్‌= ఆ విధంగా; అరదంబు= రథాన్ని; నడపెన్‌= తోలించాడు; భీముండును= 
భీమసేనుడును; బరవసంపు మాటలన్‌= అభినివేశాన్ని కలిగించే మాటలతో; బీభత్సునిన్‌= అర్జునుడిని; పురికొలిపెన్‌= ఉత్సాహ 
పరిచాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కడంగిన గాండీవిన్‌= యుద్దానికి ఉద్యమించిన అర్జునుడిని; పొదివి= చుట్టుముట్టి; 
దుర్యోధన దుశ్చాసన శకుని కర్షులు= దుర్యోధనుడు, దుశ్చాసనుడు, శకుని, కర్షుడు అనే నల్వురు యోధులు; పెల్టు=మిక్కిలి; ఏసినన్‌= 


668 శ్రీమదాంధ్ర నుహాభారతము 


బాణాలు వేయగా - యుద్దం చేయగా అని భావం; ఆ+యోధవరుండు= యోధులలో ్రేష్టుడైన ఆ అర్జునుడు; అందటకున్‌= 
ఆ యోధులందరికీ; అన్నిరూపులై= (వారెందరో) అన్ని రూపాలు గలవాడై - అనగా అట్టా భాసిస్తూ (ఆయా యోధులు తమతోనే 
యుద్ధం చేస్తున్నట్టుగా తోస్తూ అని భావం); ఏట్టాడన్‌= యుద్ధం చేయగా; ఇరువాంగును= రెండువైపుల సైన్యాలు; బెరసి= 
కలిసిపోయి; తలలు+పట్టికొని= ఒకరితలనొాకరు పట్టుకొని; పోట్లాడెన్‌= యుద్దం చేశాయి; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్పర్యం: అని పలికి పాంచాలవీరుల సైన్యాలవైపు యుద్ధం చేయటానికి వెళ్ళాడు ((ద్రోణాచార్యుడు.) ఇక 
దుర్యోధనుడు పాండవులున్న వైపునకు యుద్దానికి పరుగుతీిశాడు. ఇట్లా తెల్లవారుజామున యుద్దం సాగుతూ 
ఉన్నది. (క్రమక్రమంగా తూర్పుదిక్కు ఎర్రబారసాగింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు. 
“ఈ కౌరవ సైన్యాలు రెండు వైపులనుండీ వస్తున్నాయి. పౌరుషంతో యుద్ధం కూడా బాగా చేస్తున్నాయి. ఈ 
సైన్యాలనన్నింటిని ఎడమవైపుగా ఉంచి తరిమివేయాలి.” అర్జునుడు అట్టే అన్నాడు. కృష్ణుడు రథం ఆ వైపునకు 
నడుపుతూ ఉన్నాడు. అప్పుడు భీముడు పౌరుషాన్ని రేకెత్తించే మాటలు పలుకుతూ అర్జునుడిని మరింత 
ఉత్తేజపరిచాడు. అంతలోనే దుర్యోధనాది దుష్టదతుష్టయం అర్జునుడిని ఎదుర్కొని బాణాలు కురిపించారు. వారిని 
చూడగా అర్జునుడికి కోపం రెండింతలై వారికందరికీ అన్ని రూపాలతో యుద్ధం చేస్తున్నట్టు భాసించాడు. రెండు 
వైపుల సైన్యాలు కలియబడి ఒకరితలనొకరు పట్టుకొని కేశాకేశి బాహాబాహి అన్నట్టుగా యుద్దం చేశాయి. తరువాత 


విశేషం: కేశాకేశి యుద్దం సాగిందని చెప్పటంచేత అర్జునుడి ధాటికి తమ తమ రథగజాశ్వవాహనాలు భగంకాగా, ధూళి రేగి 
'సైన్యమంతా అంధకారం అలుముకొని తమవా రెవరో ఇతరు లెవరో తెలియక ఎదురైన వారితో కేశాకేశి యుద్దానికి దిగారనే 
మూలార్థం ఇక్కడ సం([గ్రహించబడింది. సంస్కృత మూలం ఇట్టా ఉన్నది. 
శ్లో॥ అథ దుర్యోధన: కర్ణః శకునిశ్చాపి సౌబలః ॥ 

అభ్యవర్షవ్చరన్రాతైః కున్తీపుత్రం ధనంజయమ్‌ ॥ 

తేషా నుస్తాణి సర్వేషా ముత్తనూస్త్రవిదాం నరః ॥ 

కదర్జీకృత్య రాజేంద్ర! శరవర్తెరనాకిరత్‌ | 

అసై రస్తాణి సంవార్య అఘుహస్తో జితేంద్రియః: ॥ 

సర్వా నవిధ్యన్నిశితై ర్రశభిర్హశభి: శరైః | 

ఉద్దూతా రజసో వృష్టి: శరవృష్టి స్తదైన చ ॥ 

తనుశ్చ ఘోరం శబ్దశ్చ తదా సమనుభన న్మహాన్‌ | 

నద్యా ర్న భూమి ర్న దిశః ప్రాజాదుంత తథా గతే ॥ 

సైన్యేన, రజసా మూఢం సర్వమంధ మివా భవత్‌ | 

నైవ తేన నయం రాజన్‌ ప్రాజ్ఞాసిష్మ సరస్పరమ్‌ । 

ఉద్దేశేనహి తేన స్మ సమయుధ్యన్త పార్థివాః | 

విరథా రథినో రాజన్‌ సమాసాద్య పరస్పరమ్‌ ॥ 

కేశేషు సమసజ్జన్న కవచేషు భుజేషు చ | 

హతాశ్వా హతసూతాశ్చ నిశ్చేష్టా రథినో హతా: ॥ (ద్రోణ. 186-14-21 శ్లో) 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 669 


క. _ మొనలో నిలువక యుత్తర । మునకై చని యేకతంబు మొనసిన గురునిం 
గని పాండవ సైన్యము పులి6। గనిన హరిణకులము నట్లు కంపము నొందెన్‌. 279 


ప్రతిపదార్దం: మొనలోన్‌= సైన్యంలో; నిలువక= ఉండక; ఉత్తరమునకై= ఉత్తర దిక్కునకు; చని= వెళ్ళి; ఏకతంబు= ఒంటరిగా; 
మొనసిన గురునిన్‌= యుద్దానికి పూనుకొన్న 'ద్రోణాచార్యుడిని; కని= చూచి; పాండవ సైన్యము= పాండవుల సైన్యం; పులిన్‌= 
పెద్దపులిని; కనిన హరిణ కులము అట్టు= చూచిన లేళ్ళ సమూహం వలె; కంపము= వణకును; ఒందెన్‌= పొందింది (భయంతో 
వణకిపోయింది.) 


తాత్పర్యం: సైన్యం అగ్రభాగాన నిలువకుండా ద్రోణాచార్యుడు ఉత్తరభాగానికి వెళ్ళి, ఒంటరిగా పోరు సల్పటానికి 
పూనుకోగా పాండవసైన్యం పులిని చూచి లేళ్ళసమూహం భయపడినట్టు భయపడి వణకిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. ఈ ఉపమానం ద్రోణాచార్యులముందు నిలిచి పోరు సల్పే ధైర్యంకల వాడెవ్వడు కూడా లేడనే అర్ధాన్ని 
చిస్తుంది. 


ర్త 


వ. _ ఇత్తెఅంగున నెటి గలిగి యద్దెసవారిం బిలిచిన నా సైనికు లచ్చెరువడువారును, గోపించువారును, గడంకలు 
దెచ్చుకొను వారును, నివ్వెజిం/గందు వారునునయి; రందు విరాట ద్రుపదులును ద్రుపదు మనుమలలోన 
మువ్వురును గేకయపతులును సబలంబుగా బలువిడిం గవిసి యక్కుంభసంభవుం జుట్టుముట్టిన, నతండు. 

280 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; నెజీ= పరాక్రమం; కలిగి= ఉండి; ఆ+దెసవారిన్‌= ఆ వైపున ఉన్నవారిని; 
పిలిచినన్‌= యుద్దానికి ఆహ్వానించగా; ఆ సైనికులు= ఆ సైన్యంలోని వారు (కొందరు); అచ్చెరువడువారును (అయిరి)= 
ఆశ్చర్యపడేవారు; కోపించువారును (అయిరి)= కోపంగల వారయినారు (మరికొందరు); కడంకలు= ఉత్సాహాలు; తెచ్చుకొనువారును 
(అయిరి)= తెచ్చుకొన్నవారు (అనగా లేని ఉత్సాహాన్ని చూపుతూ తెగించారు); (మరికొందరు) నివ్వెజంగు= నిశ్ళేష్టతను (కాళ్ళు, 
చేతులు ఆడని స్టితిని;; అందువారును= పొందేవారు; అయిరి= అయ్యారు; (అయిరి అనే ఈ పదం అచ్చెరువడువారును మొదలగు 
పదాలన్నింటితో అన్వ్నయిస్తుంది). (కాబట్టి అన్నింటితో ఈ పదాన్ని జోడించి అర్ధం వ్రాయబడింది. ఇట్టా పదాన్ని ఆవృత్తి చేయటాన్ని 
అనుషంగం అంటారు); అందున్‌= ఆ సైన్యంలో విరాట ద్రుపదులును=విరాటరాజు, ద్రుపదమహారాజు; ద్రుపదు మనుమలలోనన్‌= 
'ద్రుపదుడి మనుమలలో; మువ్వురును= ముగ్గురు మనుమలు మాత్రం; కేకయపతులును= కేకయ దేశపు రాజులు (వీరందరు); 
సబలంబుగాన్‌= తమ తమ సైన్యాలతో కూడా; బలువిడిన్‌= వేగంగా; కవిసి= ఎదుర్కొని; ఆ+కుంభసంభవున్‌= ఆ ద్రోణా 
చార్యుడిని; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు. 


తాత్పర్యం: ఈ విధంగా పరాక్రమశాలి అయిన (ద్రోణాచార్యుడు ఆ శత్రుపక్షీయులను యుద్దానికి ఆహ్వానిస్తూ 

ఉంటే ఆ సైనికులు కొందరు ఆశ్చర్యపోయారు. మరి కొందరు యోధులు అతడిపై కోపంతో మండిపడ్డారు. 

మరికొందరు లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని యుద్దానికి సన్నద్ధమయ్యారు. మరికొందరు కాళ్ళూ చేతులు ఆడక, 
ఠా ఠా 

అట్లే చూస్తూ ఉండిపోయారు. ఇట్టి పరిస్థితిలో విరాట ద్రుపద రాజులు ఇద్దరు, (ద్రుపదుడి మనుమలు ముగ్గురు 

మరియు కేకయరాజులు వీరందరూ సైన్యాలతో కలిసి వేగంగా వెళ్ళి ద్రోూణాచార్యులను చుట్టుముట్టారు. అప్పుడు 

ఆ (ద్రోణాచార్యుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


670 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. ప్రజనెల్లం దునుమాడి యుగ్రముఖు. డై పాంచాల పొత్రత్రయం 
బు జముం జేర6గ బుచ్చి, కేకయుల కేపుం జేవయుం జూపి యం 
బుజముల్‌ గోసినకైవడిం దలలు సంఫుల్లాస్య భల్లంబు ల 
క్కజ మై యుండ నిగిడి త్రుంచె. బటుదోర్గర్వం బఖర్వంబుగన్‌. 281 


ప్రతిపదార్థం: ప్రజన్‌+ఎల్లన్‌= సమస్త సైనిక జనాన్ని; తునుమాడి= సంహరించి; ఉగ్రముఖుండు+ఐ= భయంకరమైన ముఖం 
గలవాడై ((క్రోధోద్దీప్తేచేత ఆ ద్రోణాచార్యుడి ముఖం శత్రువులకు భయం కొల్పుతూ ఉన్నదని భావం); పాంచాల పౌొత్రత్రయంబు= 
పాంచాలరాజైన [ద్రుపదుడి ముగ్గురు మనుమలను - త్రయ మనగా మూడింటి సముదాయం (పౌత్రాణాంత్రయం షత.స.); 
జమున్‌= మృత్యుస్వరూపుడైన యమధర్మరాజును; చేరంగన్‌= చేరేవిధంగా; పుచ్చి= పంపి (సంహరించి); కేకయులకున్‌= కేకయ 
రాజులకు; ఏపున్‌= ఆధిక్యాన్ని; చేవయున్‌= సామర్ధ్యాన్ని; చూపి= దర్శింపజేసి; సంపుల్ల+ఆస్య భల్లంబులు= మిక్కిలి వికసించిన 
వెడల్పైన ముఖం అనగా అ(గ్రభాగం (ములికి) గలిగి ఉన్న భల్లము లనే బాణాలు; అక్కజము+ఐ+ఉండన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేవై 
ఉండే విధంగా; నిగిడ్బి= చొప్పించి; తలలు= ఆ కేకయరాజుల తలలను; అంబుజముల్‌= కమలాలను; కోసిన కైవడిన్‌=కోసినవిధంగా; 
పటుదోర్గర్వంబు= సమర్థములైన బాహువులయొక్క గర్వం; అఖర్వంబుగన్‌= అనల్పమై ఉండే విధంగా; పత్రుంచెన్‌= తెంచి వేశాడు; 
(తీక్షణములైన భల్దాలనే పేరుగల బాణాలతో కేకయరాజుల తలలను ఖండించి తన బాహుబలాన్ని చాటుకొన్నాడనిభావం). 


తాత్పర్యం: సైన్యంలోని వార లందరినీ సంహరించి, మరియు క్రోధావేశంతో భయంకరమైన ముఖం కలవాడై, 
(ద్రుపదుడి మనుమలను ముగ్గురిని హతమార్చాడు. తరువాత కేకయరాజులకు తన శక్తి ఎట్టిదో చూపించాడు. 
ఆ కేకయరాజుల తలలను భల్లబాణాలతో కమలాలను కోసినంత సులువుగా తెగగొట్టివేశాడు. శత్రువులకు తన 
బాహుబలంయొక్క గొప్పతనమేమిటో తెలిసిపోయేటట్టు చేశాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. వెండియు. 282 
తాత్పర్యం: ఇంకా. 

విరాట ద్రుపదులు ద్రోణునిచేత. జచ్చుట (సం. 7-161-34) 


శా. చంచద్దాణ పరంపరా ప్రహతులన్‌ సైన్యంబు. గ్రూరోద్దతిం 
స్‌ = యల 
జించెం; జించిన నింక నెన్నంటికి నిస్సీ భూరిబాహాబలం 
బంచుం గూడి కడంగి నొంప గుపితుండై మత్యభూవల్లభుం 
బాంచాల క్షితినాథునిం దునిమె దర్పస్పూర్తి శోభిల్లంగన్‌. 283 


ప్రతిపదార్థం: చంచత్‌= కదలుతున్న; బాణ= బాణాలయొక్క; పరంపరా= వరుసలచేతనైన; ప్రహతులన్‌= దెబ్బలచేత; 
సైన్యంబు= (తమ తమ) సైన్యాన్ని; క్రూర+ఉద్దతిన్‌= భయంకరమైన జౌద్దత్యంతో; చించెన్‌= చీల్చివేశాడు; చించినన్‌= చీల్చి 
చెండాడగా (చూచి విరాటద్రుపదులు); భూరిబాహాబలంబు= ఈ మా గొప్ప బాహుబలం; ఇస్సీ= వ్యర్థం; ఇంకన్‌= మళ్ళీ; 
ఎన్నంటికిన్‌= ఏనాటికి; అంచున్‌= అంటూ; కూడి= ఆ ఇద్దరు కలిసి; కడంగి= పూనుకొని; నాంపన్‌= బాణాల వర్షంతో నొప్పించగా; 
కుపితుండు+ఐ= కోపం గలవాడై (ఆ ద్రోణాచార్యుడు); మత్స్యభూవల్లభున్‌= మత్స్య దేశపురాజైన విరాటుడిని; పాంచాలక్షితినాథున్‌= 
పాంచాలదేశపురాజైన ద్రుపదుడిని (వీరిద్దరిని); దర్చస్సూర్తి= బాహుబలదర్పంయొక్క స్సురణం; శోభిల్లంగన్‌= శోభిస్తూ ఉండే 
విధంగా; తునిమెన్‌= సంహరించాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 671 


తాత్పర్యం: (ఆ ద్రోణాచార్యుడు) శత్రులకు భయం కలిగించే జొద్ధత్యంతో వాడి అయిన బాణాల పరంపరలు 
వర్షించి, ఆ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. విరాట ద్రుపదులు 'ఇప్పుడు గాక మరెప్పుడు మా బాహుబలాల 
ఉపయోగం?” అని మనస్సులో భావించి, మిక్కిలి క్రోధోత్సాహాలతో ద్రోణుడిని ఎదుర్కొని అతడిపై బాణవర్డాన్ని 
కురిపించగా, దానితో (ద్రోణాచార్యుడు మిక్కిలి కోపించి, వెంటనే తన బాహుబల గర్వం ప్రకాశించే విధంగా 
విక్రమించి విరాట (ద్రుపదులను నేలగూల్చాడు. 


వ.  _ ఇవ్విధంబున విరాటద్రుపదులు పడినం జూచి ధృష్టద్యుమ్నుండు 'ద్రోణుం జంప నయితినేనిం గులాచార 
ధర్మంబులకు6 దప్పినవాండ నగుదు' నని పలువురు విన బాస యిచ్చి పాంచాల సేనా సమన్వితుందై యతని 
పయిం గవిసినం గురుపతి గర్జాదులుం దానును నడ్డపడి పెనంగె; పెనంగినం దవులం బడిన యా 
ద్రుపదనందనుం గనుంగొని యనిలతనయుం డదల్చి 'నన్ను. జూడు మనుచు నడరిన నప్పార్నతుండును 
గూడికొనిన నక్కౌరవేశ్వరుండును బరవసంబు సేయుటయు, నుభయ బలంబులుం బురికొని తలపడిన 
సంకుల సమరం బయ్యె; నంత. 284 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విరాట (ద్రుపదులు= విరాటరాజు, ద్రుపదరాజు (వీరిద్దరు); పడినన్‌= పడిపోగా 
(సంహరింపబడగా); చూచి= గమనించి; ధృష్టద్యుమ్నుండు= [ద్రుపదుడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు; ద్రోణున్‌= (ద్రోణాచార్యుడిని; 
చంప నయితి నేనిన్‌= చంపక పోయినట్లయితే; కుల+ఆచార ధర్మంబులకున్‌= వంశపరంపరగా వచ్చిన కులాచారాలకు, ధర్మాలకు 
కూడ; తప్పినవాండను+అగుదును= అతిక్రమణ చేసిన వాడిని అవుతాను; అని= ఈ విధంగా; పలువురు= అనేకులు; వినన్‌= 
వింటూ ఉండగా; బాస+ఇచ్చి= మాట ఇచ్చి (ప్రతిజ్ఞచేసి); పాంచాలసేనా సమన్వితుండు+ఐ= పాంచాల సైన్యంతో కూడుకొన్నవాడై; 
అతని పయిన్‌= ఆ ద్రోణాచార్యుడిపైకి; కవిసినన్‌= ఉరుకగా; కురుపతి= దుర్యోధనుడు; కర్ష+ఆదులున్‌= కర్షుడు మొదలైన 
వారు; తానును= తాను (ఆ దుర్యోధనుడు స్వయంగా); అడ్డపడి= (అటువైపు వెళ్ళకుండా) అడ్డంవచ్చి; పెనంగెన్‌= పోరాడారు; 
పెనంగినన్‌= (వారు అడ్డగించి తనపై) పోరాటం సాగించగా; తవులన్‌+పడిన= వారినే తగుల్కొని ఉన్న (అనగా తదేక దీక్షతో 
వారితోనే యుద్దానికి దిగుతున్న); ఆ (ద్రుపదనందనున్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; అనిల తనయుండు= 
వాయుపుత్రుడైన భీముడు; అదల్సి= గద్దించి; నన్నున్‌= నన్ను (భీముడిని); చూడుము+అనుచున్‌= చూడుము అంటూ; అడరినన్‌= 
(ద్రోణాచార్యుల వైపు (భీముడు) విజృంభిస్తూ ఉండగా; ఆ+పార్షతుండును= ఆ ధృష్టద్యుమ్నుడు కూడ; కూడికొనినన్‌= (భీముడితో) 
కలియగా; ఆ+కౌరవ+ఈశ్చరుండును= ఆ దుర్యోధనుడు కూడ; బరవసంబు= (తన సైన్యానికి) ఉత్సాహం; చేయుటయున్‌= 
కలుగజేయగా; ఉభయ బలంబులున్‌= ఇరువైపులలోని సైన్యాలు; పురికొని= విజృంభించి; తలపడినన్‌= యుద్దానికి తలపడగా; 
సంకుల సమరంబు= ఒకదానిలో నొకటి చొచ్చుకపోయి సాగిన అనగా భయంకరమైన యుద్ధం - సామూహిక యుద్ధం; అయ్యెన్‌= 
అయ్యింది; అంతన్‌= ఆ సమయాన. 


తాత్పర్యం: ఈవిధంగా విరాటరాజూ, తన తండ్రి ద్రుపదరాజూ హతులై పడిపోవటాన్ని చూచి ధృష్టద్యుమ్నుడు, 
“ఇదిగో నేను ద్రోణుడిని సంహరించకపోతే మా కులక్రమాగతములైన ఆచారాలను, ధర్మాలను అతి[క్రమించినవాడనే 
జొతాను” అని అక్కడి వారందరూ వినేటట్టు ప్రతిన బూని, పాంచాల సైన్యాన్ని వెంట తీసికొని, (ద్రోణుడిపైకి 
యుద్దానికి వెళ్ళాడు. అది గమనించి దుర్యోధనుడు - కర్షుడు మొదలైన వారితో వెళ్ళి అడ్డగించి ధృష్టద్యుమ్నుడితో 
యుద్దం సాగించాడు. ధృష్టద్యుమ్నుడు ముందుకు సాగక, వారితో యుద్దం సాగిస్తూ ఉండగా, భీమసేనుడు చూచి 
ధృష్టద్యుమ్నుడిని గద్దించి, తనను అనుసరించు మని చెప్పి, ద్రోణుడి వైపు విజృంభిస్తూ ఉండగా, ఆ ధృష్టద్యుమ్నుడు 


672 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కూడా భీముడితో కలిసి విజ్బంభించాడు. ఇక దుర్యోధనుడు తన సైన్యాన్ని పురికొల్పాడు. అప్పుడు ఆ రెండు 
సైన్యాలు ఒకదానితో మరొకటి చొచ్చుకొని పోయి, యుద్ధం చేయసాగాయి. యుద్ధం భయంకరంగా నడిచింది. 
ఆ సమయంలో. 


విశేషం: భీముడు ధృష్టద్యుమ్నుడిని గద్దించిన తీరు మూలంలో ఇట్లా ఉన్నది. 
శ్లో॥ ద్రుపదస్య కులే జాతః సర్వాస్తే ప్వస్త్ర విత్తమ | 
కః క్షత్రియో నున్యమూన:ః ్రేక్షేతారినువస్థితమ్‌ ॥ 
పితృపుత్ర నధం ప్రాప్య పుమాన్‌ కః పరిపాలయేత్‌ । 
విశేషతస్తు శపథం శపిత్వా రాజసంసది ॥ 
నష వైశ్వానర ఇవ సమిద్దః స్వేన తేజసత్‌ ॥ 
శరచాపేంధనో (దోణః క్షత్రం దహతి తేజసా ॥ 
పురాకరోతి నిశ్ళేషాం పాండవానా నునీకినీమ్‌ । 
స్థితాః పశ్యత మే కర్మ ద్రోణమేన వ్రజామ్యహమ్‌ ॥ (ద్రోణ - 186/51-55) 
(పురాకరోతి= సద్యః కరిష్యతీత్యర్థః -యావత్సురానిపాతయో ర్లట్‌ - ఇతి లట్‌ పురాకరోతి' అనగా తొందరగా చేయగలడు 
అని అర్థం - ఇది విశేషార్థ యోగం 
(ధృష్టద్యుమ్నుడిని భీముడు గద్దించట మేమి? అనే సందేహ నివృత్తికై ఈ అంశ మిక్కడ ప్రస్తావించబడింది.) 


క. _ విరియించి తామరలలో । నరుణాంశులు సొచ్చి సుభగ మగు సౌందర్య 
స్పురణము నొందంగ6 దోంచెం । దరణి యుదయ శిఖరిమీంద ధరణీనాథా! 285 


ప్రతిపదార్థం: ఓ ధరణీనాథా! ఓ ధృతరాష్ట్ర మహారాజా! తరణి= సూర్యుడు; విరియించి= వికసింపజేసి; తామరలలోన్‌= 
కమలాలలో; అరుణ+అంశులు= ఎర్రని కిరణాలు; చొచ్చి= ప్రవేశించి; సుభగమగు= భాగ్యవంతమైన; సౌందర్య స్పురణము= 
సౌందర్యశోభను; అందంగన్‌= పొందేవిధంగా; ఉదయ శిఖరిమీందన్‌= తూర్పుకొండమీద; తోంచెన్‌= ఉదయించాడు. 


తాత్పర్యం: ఓ రాజా! పద్మాలలో ఎర్రని కిరణాలు ప్రవేశించి అవి అందంగా ప్రకాశించేటట్లు వికసింపచేసి, సూర్యుడు 
తూర్పుకొండమోద ఉదయించాడు. 


వ. _ అప్పుడురెండు దెఅంగుల జనంబులుం గాలోచిత కృత్యంబులు సలిపి క్రమ్మణంగయ్యంబు సేయం దొడంగిరి; 
ప్రొద్దెక్కిన నెండ తాంకును రేయింటి యలజడియు నప్పటి యాంకలియు నొడళ్ళు డిల్లపడం జేసినను 
మొగంబులు వెడంగు పఅపినను బొలివోని పొరుషంబుల నయ్యిరువాంగునుం గడంగి కలయన్‌ బెరసి 
పెనంగు నా రభసంబునం బెల్లైసంగు ధూళకతంబునం బోయిన రాత్రి మగుడ వచ్చె నను బుద్ధి యెల్లవారికిం 
బుట్టె; నట్టియెడ ద్రోణ ధనంజయులు మిసిమింతులుగాక సేనలం జీకాకు పడనీక పొదివి పోరించిరి; 
బెట్టిదంబు లగు వివిధాస్త్ర శస్త్ర పాతంబులం గరి తురగ పదాతి వ్రాతంబుల శరీరంబులం దొరంగు రుధిరం 
బారేణువు నడంచిన కొలంది నిలువక బహుల ప్రవాహంబుల నుత్సాదించె; నార్పులు బొబ్బలుం బోట్ల నొఅలు 
చప్పుళ్ళను జిందంబుల మోంతయు బెరసి పరంగి నలుదిక్కులుం బిక్కటిళై; నా సమయంబున. 286 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 673 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో అనగా సూర్యోదయం కాగానే; రెండు తెజంగుల జనంబులున్‌= రెండువైపులనున్న 
జనులు; కాల+ఉచిత కృత్యంబులు= ఆ కాలానికి తగిన దంతధావనాది క్రియలను; సలిపి= చేసి; (క్రమ్మజన్‌= మళ్ళీ; కయ్యంబు= 
యుద్దం; చేయన్‌+తొడంగిరి= చేయబూనారు; ప్రాద్దు+ఎక్కినన్‌= పొద్దెక్కుతూ ఉంటే; ఎండతాంకును= ఎండదెబ్బ; 
రేయింట+అలజడియును= రాత్రి (నిద్రలేకపోవటం చేత కలిగిన) అలసట; అప్పటి+ఆంకలియున్‌= అప్పుడు కలిగిన ఆకలి (ఇవన్నీ 
కలిసి); ఒడళ్ళు= శరీరాలను; డిల్లపడన్‌+చేసినను= బలహీనపరచినప్పటికి; మొగంబులు= ముఖాలను; వెడంగు పటపినను= 
వికృతం చేసినప్పటికి కూడ; పొలివోని పౌరుషంబులన్‌= తరిగిపోని పరాక్రమాలతో; ఆ+ఇరువాంగునున్‌= ఆ రెండు సైన్యాలు 
కూడ; కడంగి= యుద్దానికి పూనుకొని; కలయన్‌= రెండు ఒకటిగా కలిసిపోయే విధంగా; బెరసి పెనంగు+ఆ రభసంబునన్‌= 
మిక్కిలి పోరాడే ఆ వేగంతో; పెల్లు+ఎసంగు ధూళికతంబునన్‌= అధికంగా వ్యాపించిన దుమ్ము కారణాన; పోయినరాత్రి= గతించిన 
రాత్రి; మగుడన్‌= మళ్ళీ; వచ్చెను+అను బుద్ధి= వచ్చింది అనే తలంపు; ఎల్లవారికిన్‌= అందరికీ; పుట్టెన్‌= కలిగింది; అట్టి+ఎడన్‌= 
ఆ సమయంలో; ద్రోణ ధనంజయులు= (ద్రోణాచార్యులు, అర్జునుడు (వీరిద్దరు); మిసిమింతులు+కాక= అలసిపోయిన వారు 
కాకుండా (అలసిపోక ఉత్సాహాన్ని చూపిస్తూ); సేనలన్‌= తమ తమ సైన్యాలను; చీకాకు పడనీక= చెదరి పోనీయక; పొదివి= 
ఉంచి; పోరించిరి= యుద్ధం చేయించారు; బెట్టిదంబులు+అగు= భయంకరంగా ఉన్నట్టి; వివధ+అస్త్ర, శస్త్ర పాతంబులన్‌= పలు 
విధాలైన అస్త్రశస్తాల 'పైపాటులతో; కరి= ఏనుగులయొక్క; తురగ= గు(ర్రాలయొక్క; పదాతి= కాలుబలంయొక్క; వ్రాతంబుల= 
(ఈ మూడింటి) సమూహాలయొక్క; శరీరంబులన్‌= శరీరాలనుండి; తొరంగు రుధిరంబు= ప్రవహిస్తూ ఉన్న రక్తం; ఆ రేణువును= 
ఆ ధూళిని; అడంచిన కొలంది= అణచి వేసేటంత మేరకు; నిలువక= ఆగిపోక (ఇంకా); బహుల 'ప్రవాహంబులన్‌= అనేక (రక్త) 
ప్రవాహాలను; ఉత్సాదించెన్‌= పుట్టించింది (ఏ ధూళి అయితే సర్వత్ర వ్యాపించి రాత్రి భ్రాంతిని కలుగజేసిందో అంతటి ధూళిని 
కూడా కరితురగ పదాతి దళాల క్షతగాత్రాల నుండి పడిన రక్తం మటుమాయం చేసి, అంతటితో ఆగిపోక ఇంకా ఎన్నో రక్షప్రవాహాలను 
పుట్టించిందని భావం); ఆర్పులు= సింహనాదాలు; బొబ్బలున్‌= పెద్ద పెద్ద కేకలు (ఆర్తనాదాలు); పోట్లన్‌= ముష్ట్యా ఘాతాల 
వలన; ఒజలు= కలిగిన; చప్పుళ్ళును= ధ్వనులు; చిందంబుల ('మైోంతయున్‌= శంఖనాదాలు; బెరసి= కలసిపోయి; పరంగి= 
వ్యాపించి; నలుదిక్కులున్‌= నాల్గు దిక్కులు; పిక్కటిల్లైన్‌= నిండాయి; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ సూర్యోదయ కాలంలో రెండు వైపుల ఉన్న వారందరు కాలోచితకృత్యాలను నిర్వర్తించుకొని మళ్ళీ 
యుద్దానికి పూనుకొన్నారు. పొద్దెక్కింది. ఎండ దెబ్బ, మరియు రాత్రి నిద్రలేకపోవటం. ఆకలి సమయం - ఇవన్నీ 
కలిసి వాళ్ళ శరీరాలను [క్రుంగదీశాయి. మొగాలు వికృతంగా తోచాయి. అయినా యుద్దం ఎడతెగకుండా, పౌరుషం 
కనపరుస్తూ చేస్తూనే ఉన్నారు. ఆ యుద్ద్ధవేగం వలన పెద్ద ధూళి చెలరేగింది. పోయిన రాత్రి తిరిగి వచ్చిందా 
అనే భ్రాంతి కలిగింది ఆ సైనికులందరికీ. ఆ సమయంలో దద్రోణాచార్యులు, అర్జునుడు అలసిపోకుండ తమ 
తమ సైన్యాలు చెదరిపోకుండా కట్టుదిట్టం చేసి యుద్ధం సాగేటట్టు చేశారు. భయంకరాలైన వివిధశస్తాస్తాలు 
మోద పడడంవల్ల గజ అశ్వ పదాతిదళాల శరీరాలనుండి ప్రవహించే నెత్తురు ఆ ధూళిని అణగించేకొలది నిలువకి 
ఇంకా ఆ నెత్తురు ఎన్నో పాయలుగా (ప్రవహిస్తూనే ఉన్నది. సింహనాదాలు, పెద్ద కేకలు (ఆర్తనాదాలు) పిడికిళ్ళు, 
గుద్దుల చప్పుళ్ళు, శంఖనాదాలు- వీటన్నింటితో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. ఆ సమయంలో. 

తే. పతియు యువరాజు గవలను బార్జుం గురుండు | భీము€ గర్జుండు6 దాంకి రుద్దామ లీల 

వారి రథ బహుగతులు దుర్వార విశిఖ । విసరణంబులు నద్దుత విధము లయ్యె, 287 


ప్రతిపదార్థం: పతియున్‌= రాజైన దుర్యోధనుడు; యువరాజున్‌= యువరాజైన దుశ్ళాసనుడు (వీరిద్దరు); కవలను= నకుల 
సహదేవులను; గురుండు= విద్యాగురువైన ద్రోణాచార్యుడు; పార్టున్‌= అర్జునుడిని; కర్టుండు= కర్టుడు; భీమున్‌= భీముడిని; 
ఉద్దామలీలన్‌= భయమును కలిగించే విధంగా; తాంకిరి= ఎదుర్కొన్నారు; వారి రథ బహుగతులు= వారి రథాల పలు పోకడలు; 


674 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దుర్వార= నివారింపరాని; విశిఖ= బాణాలయొక్క; విసరణంబులు= ప్రయోగాలు; అద్భుత విధములు= అచ్చెరువు గొలిపే 
విధానాలు కలిగినవై) అయ్యెన్‌= అయినవి. 

తాత్పర్యం: దుర్యోధనుడు నకులుడిని ఎదిరించగా, దుశ్చాసనుడు సహదేవుడిని ఎదిరించి పోరాడాడు. ఇక 
(ద్రోణాచార్యుడు అర్జునుడితో పోరు సలిపాడు. కర్షుడు భీముడితో యుద్ధం చేశాడు. వీరందరి యుద్ధం 
భయంకరంగా సాగింది. వారిరథాల పోకడలు వారి బాణప్రయోగాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. 


క. నకులుండు నృపతియు నొక్కం । డొకనిం జుట్టుకొని వచ్చు నొప్పును బలుపుం 
బ్రకటీకృత శౌర్యమ్మును ; సకలజనము.. బ్రస్తుతించె జగతీనాథా! 288 

ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నకులుండు= మాద్రి కుమారుడు నకులుడు; నృపతియున్‌= రాజైన 

దుర్యోధనుడు; ఒక్కండు+ఒకనిన్‌= ఒకరు మరియొకరిని; చుట్టుకొని వచ్చు+ఒప్పును= చుట్టుముట్టి యుద్ధంచేసే తీరును; 

బలుపున్‌= బలాన్ని; ప్రకటీకృత శౌర్యమ్మును= ప్రదర్శించబడిన పరా(క్రమాన్ని (యుద్ధంలో చూపిన పరా(క్రమాన్ని); సకల జనము= 

సమస్త జనం; ప్రస్తుతించెన్‌= ప్రశంసించింది. 

తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నకులుడు, దుర్యోధనుడు - వీరిదరూ యుద్దంలో ఒకరికొకరు చుట్లుముట్లి 
క ళో ఠఉు ల ల 

వచ్చే తీరు, బలము, ప్రదర్శించబడిన పరాక్రమం-వీటిని సమస్త జనుల ప్రశంసించారు. 


క. విను సహదేవుండు దుశ్శా । సనుసూతునిం దునుమ, నతండు సారథికృత్యం 

బును జలుపుచు నేయుచు€ గవి । సిన నాతండు నొంప. బటఅిచె. జెడి తురగంబుల్‌. 289 
ప్రతిపదార్దం: విను= ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంకా వినుము; సహదేవుండు= మాద్రి రెండవ పుత్రుడు (యమళుడు) సహదేవుడు; 
దుశ్తాసను సూతునిన్‌= దుశ్చాసనుడి యొక్క సారథిని; తునుమన్‌= సంహరించగా; అతండు= ఆ దుశ్ళాసనుడే; సారథి 
కృత్యంబును= సారథి చేయవలసిన పని రథాన్ని నడపటం - దానిని కూడ; చలుపుచున్‌= చేస్తూ: ఏయుచున్‌= యుద్దాన్ని 
చేస్తూ; కవిసినన్‌= (సహదేవుడిని) ఎదిరించగా; ఆతండు= ఆ సహదేవుడు; నొంపన్‌= (బాణాలతో) బాధించగా; చెడి= ఆ బాధకు 
తాళలేక శక్తి కోల్పోయి; తురగంబుల్‌= గుర్రాలు; పజచెన్‌= పరుగులు తీశాయి. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు దుశ్ళాసనుడి సారథిని సంహరించగా, వెంటనే దుశ్చాసనుడు 
తానే రథం నడుపుకొంటూ, బాణాలు ప్రయోగిస్తూ విజ్బంభించగా, సహదేవుడు గుర్రాలను నొప్పింపగా, అవి 
బాధకు తట్టుకోలేక పరుగులు తీశాయి. 


విశేషం: సంస్కృత మూలంలో ఈ దుశ్శాసనుడు సారథి లేక యుద్దం చేసేటప్పటి స్థితి మనోహరంగా చిత్రించబడింది. (సం. 
మహా(ద్రోణ. 188/7-8 గోరఖ్‌పూర్‌ ప్రతి). 


ఉ. భీముండు. గర్జుండుం గదిసి భీమసముద్ధతి నేటులాడి రు 
ద్దామ గదానిపాతన విధంబులు నప్పుడు గల్గె నయ్యెడన్‌ 


భీముని వాజులన్‌ రయము పెంపున. గర్జుండు గూల్చె మార్గణ 
స్తోమమునం గురుప్రతతి చూడ్కులకుం బ్రమదం బొనర్హుచున్‌. 290 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 675 


ప్రతిపదార్థం: భీముండును= భీముడు; కర్షుండును= కర్టుడు; కదిసి= (ఒకరి నొకరు) ఢీకొని; భీమసముద్ధతిన్‌= భయంకరమైన 
దర్శంతో; ఏటులాడిరి= యుద్దంచేశారు; అప్పుడు= ఆ సమయంలో; ఉద్దామ గదానిపాతన విధంబులు= భయంకర 
గదాయుద్ధంలోని దెబ్బల విధానాలు; కల్గెన్‌= కలిగినవి; (కర్షభీములిద్దరు మొదట ధనుర్యుద్దం చేసి, తరువాత కొంతసేపు 
గదాయుద్దానికి పూనుకొన్నారని మూల సంస్కృతంలో ఉన్నది); ఆ+ఎడన్‌= ఆ సమయంలో; కర్షుండు; భీముని వాజులన్‌= భీముడి 
అశ్యాలను; రయము పెంపునన్‌= వేగాధిక్యంతో; మార్గణస్తోమమునన్‌= (ప్రయోగించిన) బాణాల సమూహంతో; కురు ్రతతి 
చూడ్కులకున్‌= కురువీరుల చూపులకు; ప్రమదంబు= సంతోషాన్ని; ఒనర్చ్భుచున్‌= కలుగజేస్తూ; కూల్చెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: భీముడు, కర్షుడు ఢీకొని భయంకరంగా యుద్ధం చేశారు. తరువాత వారిద్దరికి గదాయుద్దం సాగింది. 
వారొకరిపై మరియొకరు గదలు ప్రయోగించే తీరు భయంకరమై తోచింది. అప్పుడు కర్ణుడు వేగంగా బాణాల 
వర్షం కురిపించి, కురువీరులందరికి హర్షాన్ని కలిగిస్తూ భీముడి రథాలను నేలగూల్చాడు. 


ద్రోణార్జునుల ద్వంద్వ యుద్దము (సం. 7-163-20) 


వ. పవననందనుండు నకులస్యందనం బెక్కె గురుండును గిరీటియు వివిధ బాణాసారంబుల నంబరంబు 
గప్పుచు సమరవిహారంబు సలిపి; రట్టియెడ. 291 

ప్రతిపదార్థం: పవన నందనుండు= వాయుపుత్రుడు భీముడు; నకుల స్యందనంబు= (కర్ణుడిచే, తన అశ్వాలు సంహరించబడి 

రథం లేకపోవటంచేత) నకులుడి రథాన్ని; ఎక్కెన్‌= ఆరోహించాడు; గురుండును= ద్రోణాచార్యుడు; కిరీటియున్‌= అర్జునుడు 


(వీరిద్దరు); వివిధ బాణ+ఆసారంబులన్‌= అనేక విధాలైన బాణాల ధారల వర్షాలతో; అంబరంబు= ఆకాశాన్ని; కప్త్పుచున్‌= 
కప్పివేస్తూ: సమర విహారంబు= యుద్ధవిహారాన్ని; సలిపిరి= చేశారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: కర్షుడు తన అశ్వాలను నేలగూల్చిన వెంటనే భీముడు తన రథాన్ని విడిచి, సహదేవుడి రథంపైకి 
వెళ్ళాడు. దద్రోణార్జునులు బాణవర్షాలతో ఆకాశాన్నే కప్పివేస్తూ యుద్ధం చేశారు. అప్పుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. _ గురుండేయ నరుండు ద్రుంపంగ | నరు6 డేయం.గ గురుండు ద్రుంప నానావిశిఖ 
స్పురణ పరిహరణముల క । చెరు వందుచు నుండి రుభయసేనల జనముల్‌. 292 


ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు ద్రోణుడు; ఏయన్‌= బాణాలు వేయగా; నరుండు= అర్జునుడు (ఆ బాణాలను); 
(త్రుంపంగన్‌= ఖండించి వేయగా; నరుండు= అర్జునుడు; ఏయన్‌= బాణాలు వేయగా; గురుండు= ఆచార్యుడు (వాటిని); 
(త్రుంపంగన్‌= ఖండించగా; నానా విశిఖ స్ఫురణ పరిహరణములకున్‌= అనేకములైన బాణాల స్ఫురణ పరిహరించటానికి - ఒకరు 
ప్రయోగించగా మరియొకరు పరిహరించుట అని భావం; ఉభయసేనల జనముల్‌= రెండు సైన్యాలలోని జనులు; అచ్చెరువు= 
ఆశ్చర్యాన్ని; అందుచున్‌+ఉండిరి= పొందుతూ ఉన్నారు. 


తాత్పర్యం: ద్రోణార్జునుల యుద్దం ఉభయ సైన్యాలు ఆశ్చర్యపడే విధంగా సాగింది. ఆచార్యుడు ప్రయోగించిన 
బాణాలను శిష్యుడు అర్జునుడు ఖండించాడు. అర్జునుడు ప్రయోగించిన బాణాలను (ద్రోణుడు ఖండించి వేశాడు. 
వివిధ బాణాలు మెరుస్తున్నట్లె మెరిసి, మరుక్షణంలో కనిపించకుండాపోవటానికి జనులందరు ఆశ్చర్యపోయారు. 


నిశేషం: 'నానా విశిఖ స్ఫురణ పరిహరణము” శబ్దప్రయోగం ఆశ్చర్యస్పోరకం. 


676 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చ. దొరతశొని దివ్యబాణములు ద్రోణుండు బల్విడి నైంద్ర మాదిగా 
నరుపయి నేయ నాతండు మనంబున. గొంకక తత్తదస్త్రము 
ల్వెరవున నేసి యేసి యఫలీకరణం బొనరించి పేర్చు. ద 
ద్వర శరజాలమున్‌ గురునివారితమై యడంగుం బొరిం బొరిన్‌. 293 


ప్రతిపదార్థం: ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; ఐంద్రము+ఆదిగాన్‌= ఇంద్రదేవతాకమైన అస్త్రాన్ని 'ఐం[ద్రము” అని అంటారు- 
ఆ దివ్యాస్త్రం మొదలుగా గల; దివ్యబాణములు= దివ్యాస్తాలను; దొరంకొని= యత్నించి - ప్రయత్నపూర్వకంగా; బల్విడిన్‌= 
వేగంగా; నరుపయిన్‌= అర్జునుడిపై; ఏయన్‌= ప్రయోగించగా; ఆతండు= ఆ అర్జునుడు; మనంబునన్‌= మనస్సులో; కొంకక= 
సంకోచపడక; తత్తద్‌+అస్త్రముల్‌= ఆయా దివ్యాస్తాలను; వెరవునన్‌= నేర్పుతో; ఏసి+ఏసి= శీఘ్రంగా ప్రయోగించి (ద్విరుక్తి 
శీఘ్రతా సూచనార్థం); అఫలీకరణంబు+ఒనరించి= వైఫల్యాన్ని కలుగజేసి (ఆ దివ్యాస్తాలను ప్రత్యస్రాలతో నివారించి); పేర్చున్‌= 
విజ్భంభిస్తాడు; తద్వర శరజాలమున్‌= ఆ అర్జునుడి దివ్యాస్త్ర సమూహం కూడ; గురు నివారితము+ఐ= 'ద్రోణాచార్యుడిచే 
నివారించబడినదై; పొరింబొరిన్‌= మాటిమాటికీ; అడంగున్‌= అణగిపోతుంది. 


తాత్పర్యం: ద్రోణుడు ఇంద్రదేవతాకమైన ఐంద్రాస్త్రం మొదలైన దివ్యాస్తాలను అర్జునుడిపై ప్రయోగించగా, 
అర్జునుడు జంకక, వెంటనే ఆ దివ్యాస్త్రాలకు ప్రత్య(స్తాలను ప్రయోగించి వ్యర్థచేసి విజ్బంభించసాగాడు. అట్టాగే 
అర్జునుడు ప్రయోగించే దివ్యాస్తాలను ద్రోణుడు వెనువెంటనే ప్రత్యస్త్రాలతో నివారించాడు. 


విశేషం: ఆయా దేవతా మంత్రసిద్దితో సిద్ధించి ఎప్పు డవసరమై ఉంటే అప్పుడు ఆ దేవతామంత్రం జపించి ప్రయోగిస్తే చాలు 
తమ తమ సామర్థ్యం చూపేవి ఈ దివ్యాస్తాలు - వాయవ్యాస్తం, అన్నేయాస్త్రం, వారుణాస్త్రం, (బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, 
ఐంద్రాస్త్రం మొదలైనవి - ప్రత్యస్త్రాలంటే? - ఆగ్నేయాస్త్రం అగ్నిని వర్షించేది, దానికి వారుణాస్త్రం - జలాన్ని వర్షించేది ప్రత్యస్త్రం. 
ఇట్టెన్నో దివ్యాస్తాలు రామాయణ భారతాలలో వర్లించబడ్డాయి. 


వ. ఇట్లు సద్భృశంబులగు శస్త్ర బల బాహు వీర్యశౌర్యంబు లసదృశంబుగా. బోరు నగ్గురు శిష్యుల నుపలక్షించి 
సుర ఖచర విద్యాధరులు దమలోన. 294 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ రీతిగా; సదృశంబులు+అగు= సమానమై ఉన్నట్టి; శస్త్రబల బాహువీర్య శౌర్యంబు= శస్త్రబలం అనగా 
దివ్యశస్తాస్త్ర బలం, బాహువీర్యమనగా బాహుబలం, శౌర్యమనగా పరాక్రమం - ఈ మూడు గుణాలును; అసదృశంబుగాన్‌= 
సాటిలేని విధంగా; పోరు+ఆ+గురుశిష్యులన్‌= యుద్దం చేసే ఆ గురుళిష్యులైన ద్రోణార్జునులను; ఉపలక్షించి= చూచి; సుర 
ఖచర విద్యాధరులు= దేవతలు ఆకాశసంచారులైన బుషులు, సిద్దులు మొదలైనవారు మరియు విద్యాధరులు; తమలోనన్‌= 
తమ మనస్సులలో. 


తాత్పర్యం: ఈ విధంగా గురుశిష్యులైన ద్రోణార్జునులు సమానదివ్యశ(స్తాస్తబలంతో, బాహుబలంతో, పరాక్రమంతో 
ప్రదర్శించారు. సాటిలేని విధంగా పోరే ఆ గురుశిష్యులను చూచి దేవతలు, ఆకాశ సంచారులైన విద్యాధరులు 
చూచి, 


విశేషం: సుర ఖచర విద్యాధరులు అనే సమాస పదంలోని ఖచర పదం మహార్ధం కలది. ఖచరులు అనగా ఆకాశాన సంచరించే 
స్వభావం గల బుషులు సిద్దులు, మొదలైనవారు. ఈ అర్థమే మూలానుగుణమయినది చూడండి. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 677 


శ్లో; తతో౭ంతరిక్షే దేవాశ్చ గంధర్వాశ్చ సహస్రశ | 
బుషయః: సిద్ద సంఘాశ్చ వ్యతిష్టంత దిదృక్షయా ॥ 
తదప్పరోభిరాకీర్ణం యక్షగంధర్వ సంకులమ్‌ । 
శ్రీనుదాకాశ మభవద్‌ భూయో మేఘాకులం యథా ॥ 


(ర్రోణ. 188/34 మరియు విద్యాధర పదం గంధర్వాదుల కుపలక్షకం). 


క. _ 'హరుండు వినోదార్థముగా । నిరుమే నయి రణ మొనర్దె; నితియ కాకి 
ప్పరుసున నక్కజ మగు సం । గర మొనరింపంగ నొరుల€ గంటిమె యెందున్‌? 295 


ప్రతిపదార్థం: హరుండు= శివుడు; వినోద+అర్థముగాన్‌= విలాసానికై; ఇరుమేను+అయి= (ద్రోణార్జునులు అనే రెండు శరీరాలు 
కలవాడయి (ఈ ద్రోణార్జునులు అనే వీరిద్దరూ శివుని రెండు రూపాలే అని భావం); రణము= యుద్ధాన్ని; ఒనర్చెన్‌= చేశాడు; 
ఇంతియ= ఇంతే; కాక= కాకపోతే; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; అక్కజము+అగు= ఆశ్చర్యకరమైన; సంగరము= యుద్దాన్ని; 
ఒనరింపంగన్‌= చేస్తూ ఉండగా; ఒరులన్‌= ఇతరులను; ఎందున్‌= ఎక్కడనైనా; కంటిమే?= చూశామా? (చూడలేదని భావం, 
- ఇంతటి గొప్ప యుద్దం ఆ శివుడు తప్ప మరెవ్వడు చేయలేడు - కావున ఆ శివుడే ఈ 'ద్రోణార్జునుల శరీరాలు ధరించి 
యుద్ధం చేస్తున్నాడని భావం.) 


తాత్పర్యం: శివుడు వినోదార్థం రెండు శరీరాలు ధరించి యుద్ధం చేస్తున్నాడు. అంతేకాని, ఈ విధంగా 
ఆశ్చర్యకరమైన యుద్దం ఇతరులు చేయగా ఎక్కడైన చూచామా? 


నిశేషం: ఇంత అద్భుతంగా యుద్దం చేసే వీరిద్దరు ద్రోణార్జునులు కారు. రెండు వేరు వేరు శరీరాలతో ఉన్న శివుడే అనే 
అపహ్నవాలంకారం ఇక్కడ వ్యంగ్యంగా భాసిస్తుంది. దీనిచేత వారు చేసిన యుద్దం గొప్పతనం వివరించినట్టయింది. 


వ. _ అనుచుండి రప్పుడు. 296 
ప్రతిపదార్దం: అనుచుండిరి= (సురఖచర విద్యాధరులు) తమలోన అనుకొన్నారు; అప్పుడు= ఆ సమయంలో. 
తాత్పర్యం: (సుర ఖచరవిద్యాధరులు ఆ యుద్దం చూచి తమలో) అని అనుకొన్నారు. ఆ సమయంలో. 


మ. _ క్షితియుం బర్వత కోటియున్‌ వడం3 నగ్నిచ్చాయ లయ్యెన్‌ దిశ 
ల్రతురంభోనిధులుం గలంగి భయలోలం బయ్యె దేవవ్రజం 
బతి సంక్షోభము నొందె నొక్క మొగి సైన్యద్వంద్వమున్‌ ద్రోణు. డు 
ద్ధతి బ్రహ్మాస్తము మౌర్వితో నియతమంత్రస్పూర్తి సంధించినన్‌. 297 


ప్రతిపదార్దం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; నియత మంత్రస్సూర్తిన్‌= నియమబద్ధమైన మంత్రస్సురణంతో (ఆ (బ్రహ్మ దేవతా 
మంత్రాన్ని మనస్సులో భావించి); (బ్రహ్మాస్తము= (బ్రహ్మాస్త్రాన్ని; మౌర్వితోన్‌= అల్లెత్రాటితో; ఉద్ధతిన్‌= జొద్ధత్యంతో-దర్చంగా; 
సంధించినన్‌= సంధించగా; క్షితియున్‌= భూమి; పర్వతకోటియున్‌= పర్వతాల సమూహం; వడథెన్‌= కంపించిపోయాయి; దిశల్‌= 
దిక్కులు; అన్షిచ్చాయలు+అయ్యెన్‌= అగ్గివంటి ఎర్రని కాంతి గలవి అయ్యాయి; చతురంభోనిధులున్‌= నాలుగు సముద్రాలు; 
కలంగెన్‌= సంక్షోభం చెందాయి; దేవవ్రజంబు= దేవతల సమూహం; భయలోలంబు= భయకంపితం; అయ్యెన్‌= అయింది. 


678 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ద్రోణాచార్యులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగింప దలచి - నియమపూర్వకంగా మంత్రాన్ని స్మరించి ఆ 
దివ్యాస్తాన్ని మౌర్వితో సంధించటానికి పూనుకొన్న వెంటనే - భూమి, పర్వతాలు వణకిపోయాయి, దిక్కులన్నీ 
మంటలు చెలరేగాయా అన్నట్టు ఎర్రబారాయి. నాలుగు సముద్రాలూ సంక్షోభించిపోయాయి. దేవతలందరు 
భయకంపితులయ్యారు. రెండుపక్షాల సైన్యంలోని వారందరు ఒక్క పెట్టున సంక్షోభాన్ని పొందారు. 


వ. ఇట్లు సువిహిత సంధానుండై యతం డమ్మహాస్త్రంబు. బ్రయోగించిన. 298 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సువిహిత సంధానుండు+ఐ= శాస్త్రోక్త ప్రకారంగా చేయబడిన అస్త్రమం(త్రానుసంధానం 
కలవాడై; అతండు= ఆ ద్రోణాచార్యులు; ఆ+మహాస్త్రంబున్‌= ఆ గొప్ప దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= ప్రయోగించిన వెంటనే. 


తాత్పర్యం: ఈ విధంగా శాస్త్రోక్త ప్రకారంగా మంత్రానుసంధానం చేసి, ఆ బ్రహ్మాస్త్రాన్ని ట్రోణాచార్యులు 
ప్రయోగించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  అంతరంగంబునం దొక యింత యేని । యలుకు లేక తనర్ది బ్రహ్మాస్తమునన 
వేడుకకు మరలించిన విధము దోంప । నద్దుతంబుగ వారించె నర్జునుండు. 299 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; అంతరంగంబునందున్‌= మనస్సులో; ఒకింత ఏని= ఒకింతైనా; అలుకు= భయం; 
లేక= లేకనే; తనర్చి= ఒప్పి; బ్రహ్మాస్తమునన= బ్రహ్మాస్త్రం చేతనే; వేడుకకున్‌= వినోదానికి; మరలించిన విధము= వెనుకకు 
పంపిన విధానం - వినోదం కలిగించటానికి నివారించినట్టు; తోంపన్‌= స్ఫురించే విధంగా; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యం కలిగే 
విధంగా; వారించెన్‌= (ఆ బ్రహ్మాస్త్రాన్ని) నివారించాడు - బ్రహ్మాస్తానికి బ్రహ్మాస్త్రమే ప్రత్యస్త్రం - కాబట్టి బ్రహ్మాస్త్రంతోనే దానిని 
నివారించా డని భావం. 

తాత్పర్యం: అర్జునుడు మనస్సులో ఏ మాత్రము జంకూ లేకుండా ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించటానికి ప్రత్యస్త్రంగా 
(బ్రహ్మాస్త్రాన్నే విలాసంగా ప్రయోగించి మరలిస్తున్నాడని అనిపించేటట్టు అద్భుతంగా నివారించాడు. 


వ. _ ఇత్తెజంగున గెలుపోటమియు లేక యయ్యిరువురు6 బోరుటయు, నత్తథిం గెరలిన సందడి కయ్యంబు 
కతంబున మాని యగ్గురు పార్ధులు పాంచాల కౌరవ బలంబులపై. దటథిమి; రా సంకుల సమరంబున 
దుశ్శాసనుండు ధృష్టద్యుమ్నుం దాంకి యోర్వలేక తొలంగె; నతండు ద్రోణుమీ6(దం గవిసినంగవలును దోడ్పడం 
గృతవర్మ యడ్డపడి పెనంగె; సుయోధనుండును సాత్యకియు. దార్మ్కొని తమ శైశవ క్రీడలు దలంచి 
యుగ్గడించి “రాజధర్మం బిట్టిద కాకి యని తలంచి పోరం జొచ్చి; రట్టి యెడ నా శినివరుండు భూవరువిల్లు 
ద్రుంచి మేను నొంచిన నోహటించి యోసరించి దప్పిదీర్దికొని మగుడ నమ్మాధవానుజుం దలపడి 
యెప్పటియట్లు కలంగం జొచ్చినం జూచి రాధేయు6 డయ్యోధవరుదెసకు నడరినం గని వడముడి యతని 
మార్కొని తూపులు నిగిడించిన నవి నిలువరించి నవ్వుచు నాతం డవ్వీరు సారథి సొగయను శరాసనంబు 
దునియలై తొరంగను జేసిన నా బల్లిదుండు బలుగద ద్రిప్పి బిట్లు వైచిన సూతుండును రథంబును బొడియైననుం 
దెరలక సూతసుతుండు శరవ్రాతంబు నిగిడించె; నప్పు డనేక చతురంగంబు లెడసొచ్చె; ధర్మతనయుండు 
మాత్య్వాది బలంబులం బురికొల్పుకొని కుంభసంభవు దిక్కున కురవడించె; నంత మధ్యాహ్నం బగుచు; వచ్చె 
నా సమయంబున నకుల సహదేవ సమీరనందను లర్దును నుద్దేశించి యెలుం గెత్తి. 300 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 679 


ప్రతిపదార్థం: -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; గెలుపు= జయం; ఓటమియున్‌= పరాజయం; లేక= లేకుండ; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరు (ద్రోణార్జునులు); పోరుటయున్‌= యుద్దం చేయటాన్ని; ఆ+తటీన్‌= ఆ సమయంలో; కెరలిన= చెలరేగినటువంటి; 
సందడి కయ్యంబు కతంబునన్‌= సంకుల యుద్దం కారణాన; మాని= విరమించుకొని; ఆ+గురుపార్టులు= ఆ 'ద్రోణాచార్యార్జునులు; 
పాంచాల కౌరవబలంబుల పైన్‌= పాంచాల సైన్యంపై, కౌరవ సైన్యంపై; తజిమిరి= విజృంభించారు (ద్రోణుడు పాంచాలసైన్యంపై; 
అర్జునుడు కౌరవసైన్యంపై, విజృంభించారని క్రమంగా అన్వయం; ఆ సంకుల సమరంబునన్‌= ఆ సంకుల యుద్దంలో; 
దుశ్చాసనుడు; ధృష్టద్యుమ్నున్‌= (ద్రుపద రాజకుమారుడైన ధృష్టద్యుమ్నుడిని; తాంకి= ఎదిరించి; ఓర్వలేక= ఆ ధృష్టద్యుమ్నుడి 
ధాటి సహించలేక; తొలంగెన్‌= (ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేయలేక) వెనుదిరిగి పోయాడు (అప్పుడు); అతండు= ఆ ధృష్ట 
ద్యుమ్నుడు; ద్రోణుమీ6ందన్‌= ద్రోణాచార్యుడి పైకి; కవిసినన్‌= కలియబడగా; కవలును= నకుల సహదేవులు (ఆ ధృష్టద్యుమ్నుడికి); 
తోడ్పడన్‌= పృష్టరక్షకులై సహాయంచేస్తూ ఉండగా; కృతవర్మ= దుర్యోధన పక్షీయుడైన కృతవర్మ అనే యదువీరుడు; అడ్డపడి= 
(ద్రోణుడికి అడ్డంగా నిలిచి; పెనంగెన్‌= (ధృష్టద్యుమ్నుడితో) యుద్ధం చేశాడు; సుయోధనుండును= దుర్యోధనుడు; సాత్యకియున్‌= 
సాత్యకి (వీరిద్దరు పరస్పరంగా); మార్కొని= యుద్దానికి తలపడి; తమ శైశవ([క్రీడలు= తమ బాల్య క్రీడలను; తలంచి= తలచుకొని; 
ఉగ్గడించి= (ఒకరితో నొకరు) చెప్పుకొని; రాజధర్మంబు= క్షత్రియుల ధర్మం; ఇట్టిది+అ+కాక= ఇటువంటిదే కదా (బంధుత్యాదులను 
విచారించదని); అని= ఇట్టా; తలంచి= అనుకొని; పోరన్‌+చొచ్చిరి= యుద్దం చేయనారంభించారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
ఆ శినివరుండు= ఆ సాత్యకి (శిని అనే వాడు సాత్యకి తాత, శిని వంశశ్రేష్టుడు కాబట్టి సాత్యకికా పేరు); భూవరువిల్లు= భూపతి 
అయిన దుర్యోధనుడి ధనువును; త్రుంచి= విరగగొట్టి; మేను= శరీరాన్ని; నొంచినన్‌= (బాణాఘాతాలతో నొప్పి కలిగించగా); 
ఓహటించి= వెనుకకుతగ్గి; ఓసరించి= యుద్ధంనుండి తొలగిపోయి; డప్పి= అలసట; తీర్చికొని= పోగొట్టుకొని; కొంచెం విశ్రాంతి 
తీసికొని అని భావం; మగుడన్‌= మళ్ళీ; ఆ+మాధవ+అనుజున్‌= ఆ సాత్యకిని (మాధవు డనగా కృష్ణుడు. అతని సోదరుడు, 
కాన సాత్యకి మాధవానుజుడు); తలపడి= ఎదుర్కొని; ఎప్పటి అట్టు+అ= ఎప్పటి విధంగా (ఇంతకుముందు యుద్దం చేసిన 
విధంగానే); పెనంగన్‌+చొచ్చినన్‌= యుద్ధం చేయబూనుతూ ఉండగా; చూచి= కనుగొని; రాధేయుండు= రాధాపుత్రుడు కర్టుడు; 
ఆ+యోధవరుదెసకున్‌= యోధశశ్రేష్టుడైన ఆ సాత్యకి వైపునకు; అడరినన్‌= విజ్బంభించగా; కని= చూచి; వడముడి= భీముడు 
(వడ అనగా తాపము, ముడి అనగా చోటు - శత్రుతాపస్టానము - స్టానభూతుడు అనునది వ్యుత్పత్తర్థం - భీముడనే అర్ధంలో 
ప్రసిద్ది); అతనిన్‌= ఆ కర్టుడిని; మార్కొని= ఎదిరించి; తూపులు= బాణాలను; నిగిడించినన్‌= ప్రయోగించగా; అవి= ఆ బాణాలను; 
నిలువరించి= తొలగింపజేసికొని; నవ్వుచున్‌= మందహాసం చేస్తూ (ఇవి నాకొక లెక్కా- అని అనుటే ఆ మందహాసంలోని తాత్పర్యం); 
అతండు= ఆ కర్షుడు; ఆ+వీరు సారథి= ఆ భీముడి సారథి; సాగయను= మూర్చపోయే విధంగా; (మరియు) శరాసనంబు= 
(ఆ భీముని) ధనుస్సు; తునియలు+ఐ= తునకలై; తొరంగను= పడిపోయే విధంగా; చేసినన్‌= చేసిన వెంటనే; ఆ బల్లిదుండు= 
బలిష్టుడైన ఆ భీముడు; బలుగద= దృఢమైన గదను; త్రిప్పి= త్రిప్పి; దృఢంగా (గట్టిగా); వైచినన్‌= ప్రయోగించగా; సూతుండును= 
ఆ కర్షుడి రథసారథి; రథంబును= రథం; పొడి ఐననున్‌= చూర్తం అయినా కూడా; తెరలక= యుద్ధం నుండి తొలగిపోక; 
సూతసుతుండు= సూతపుత్రుడు - కర్షుడు; శరవ్రాతంబు= బాణాల సమూహాన్ని; నిగిడించెన్‌= వ్యాపింపజేశాడు; అపుడు= 
ఆ సమయంలో; అనేక చతురంగంబులు= 'పెక్కులు చతురంగ సైన్యాలు; ఎడసొచ్చెన్‌= అడ్డంవచ్చాయి; ధర్మతనయుండు= 
ధర్మరాజు; మాత్వ్యాది బలంబులన్‌= మత్స్య పాంచాలాది సైన్యాలను; పురికొల్పుకొని= (్రేరేపించుకొని; కుంభసంభవు 
దిక్కునకున్‌= ద్రోణాచార్యులవైపు; ఉరవడించెన్‌= విజృంభించాడు; అంతన్‌= ఆ సమయానికి; మధ్యాహ్నంబు+అగుచు వచ్చెన్‌= 
రెండు జాముల పొద్దు అవుతూ వచ్చింది; ఆ సమయంబునన్‌= అట్టి సమయాన; నకుల సహదేవ సమీరనందనులు= నకులుడు, 
సహదేవుడు, వాయుపుత్రుడు అనగా భీముడు - ఈ ముగ్గురు; అర్జునున్‌+ఉద్దేశించి= అర్జునుడిని గురించి (అర్జునుడితో); 
ఎలుంగు+ఎత్తి= కంఠస్వరం హెచ్చించి. 


తాత్పర్యం: ఈ విధంగా జయాపజయాలు అనేవి లేకుండానే ఆ ఇద్దరూ యుద్దం చేస్తుండగా, అంతలో చెలరేగిన 
సంకుల యుద్ధం కారణంగా ద్రోణార్జునులు తమ యుద్దాన్ని మానివేసి, ద్రోణుడు పాంచాల సైన్యం వైపు, అర్జునుడు 
కౌరవ సైన్యంవైపు యుద్దానికి దిగారు. ఆ సంకుల సమరంలో దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడితో పోరాడి, 


680 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అతడి ధాటికి తట్టుకొనలేక దుశ్చాసనుడు ఆ యుద్ధంనుండి తొలగిపోయాడు. ఇక ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిని 
ఎదిరించటానికి వెళ్ళగా, నకుల సహదేవులు అతడికి సాయపడగా కృతవర్మ అడ్డుపడి యుద్దం చేశాడు. 
దుర్యోధనుడు, సాత్యకి - వీరిద్దరూ యుద్దానికి తలపడి - తమ తమ శైశవ క్రీడా విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకొని 
చెప్పుకొంటూ, ఇట్లా “రాజధర్మం ఇట్టిది కదా? అని అనుకొంటూ యుద్ధం చేశారు. అప్పుడు సాత్యకి దుర్యోధనుడి 
విల్లును తెగగొట్టి శరీరాన్ని గాయపరచగా వెనుకకుతగ్గి తొలగిపోయి, అలసట తీర్చుకొని మళ్ళీ వచ్చి సాత్యకితో 
ఇంతకు ముందువలె యుద్దం చేస్తూ ఉండగా, అది చూచి కర్టుడు. దుర్యోధనుడికి సహాయంగా సాత్యకిపై యుద్దానికి 
వెళ్ళాడు. అది చూచి భీముడు కర్షుడిని ఎదుర్కొని, అతడిపై బాణాలు కురిపించగా, కర్షుడూ వాటినన్నింటినీ 
అవలీలగా నిరోధించి, నవ్వుతూ భీముడి సారథిని మూర్చ నొందించాడు. విల్లు విరగగొట్టాడు. వెంటనే భీముడు 
గద గైకొని గిరగిర త్రిప్పివేయగా కర్టుడి సారథి రథం ముక్కలు అయినా కర్షుడు యుద్దంనుండి తొలగక బాణాలు 
కురిపిస్తూనే ఉన్నాడు. ఇంతలో చతురంగ సైన్యాలు అడ్డువచ్చాయి. ధర్మరాజు మత్స్యదేశం పాంచాలదేశం 
సైన్యాలను సమాయత్తం చేసికొని ద్రోణుడి పైకి దండెత్తాడు. అంతలో మధ్యాహ్నమైనది. ఆ సమయంలో నకుల 
సహదేవులు, భీముడు దూరంగా ఉన్న అర్జునుడిని సంబోధిస్తూ గొంతెత్తిబిగ్గరగా (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “కోలు మసంగి గురుండు పాంచాలసేన । నేలకును గోలకును దెచ్చె; నీవు గడంగి 
కౌరవుల. బాయ పఅపు; మేకతమ యైన । నతని బరిమార్చు. బైకొని యబ్దలంబు.” 301 


ప్రతిపదార్హం: గురుండు= (ద్రోణాచార్యుడు; కోలు= మిక్కిలి; మసంగి= చెలరేగి; పాంచాలసేన= పాంచాల సైన్యాన్ని; నేలకును 
గోలకును తెచ్చెన్‌= నేల పాల్టేశాడు (సంహరించాడని భావం); గోలకును తెచ్చెన్‌= హాహాకారధ్వని పాలు చేశాడు (బాణాలతో 
మిక్కిలి బాధించి పారద్రోలాడు); (కాబట్టి) నీవు= ఓ అర్జునా! నీవు; కడంగి= విజృంభించి; కౌరవులన్‌= (ద్రోణ రక్షకులై ఉన్న 
ఆ కౌరవ వీరులను; పాయపజపుము= తొలగిపోయే విధంగా ఆచరించుము (ఈ విధంగా అందరిని ఎడబాసి); ఏకతము+అ= 
ఒంటరిగా ((క్రియావిశేషణమిది); ఐన+అతనిన్‌= ఉన్న ఆ (ద్రోణాచార్యుడిని; ఆ+బలంబు= ఆ పాంచాలసైన్యం; సైకొని= 
ఆక్రమించి; పరిమార్చున్‌= సంహరిస్తుంది. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ద్రోణాచార్యుడు పాంచాల సైన్యంపై చెలరేగిపోయాడు. సైన్యాన్ని నేల గూలుస్తూ హాహాకారం 
పుట్టించాడు. కాబట్టి ఆ (ద్రోణుడికి రక్షకులైఉన్న కౌరవవీరులపై విజ్బంభించి పారద్రోలుము. అప్పుడు ఒంటరి 
అయి నిలిచిన ద్రోణాచార్యుడిని ఆ పాంచాల సైన్యమే ఆక్రమించి సంహరించివేస్తుంది. 

నిశేషం: దీనికి సంస్కృత మూలం ఇది. 


శ్లోః యనౌ చ భీనుసేనశ్చ ప్రాక్రోశం స్తే ధనంజయమ్‌ | 
అభిద్రవార్దున! క్షిప్రం కురూన్‌ ద్రోణాదపానుద | 
తత ఏనం హనిష్యంతి పాంచాలా హతరక్షిణమ్‌ ॥ (ద్రోణ. 189/63-64) 


2. నేలకున్‌ గోలకున్‌ తెచ్చె - అనేటప్పుడు తెచ్చె అనే పదం రెండింటితో అన్వయిస్తుంది. ఇట్టా పదాకృతి చేయటాన్ని 
అనుషంగం అంటారు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 681 


వ. అనుచు నయ్యాచార్యుపై( గవిసి; రిట్లు పెక్కుబలంబులు గ్రమ్మినంబటు ప్రదరజాలంబులు వజపి పొడిసేయు 
నమ్మహాత్ము నాలోకించి ధర్మతనయ భీమసేన మాద్రీతనయులు గూడికొని తమలోన. 302 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఇట్టా అంటూనే; ఆ+ఆచార్యుపైన్‌= ఆ 'ద్రోణాచార్యుడిపై; కవిసిరి= కలియబడ్డారు; ఇట్టు= ఈ 
విధంగా; పెక్కుబలంబులు= అనేక సైన్యాలు; (క్రమ్మినన్‌= ఆవరించగా; పటు ప్రదర జాలంబులు= శక్తిమంతములైన బాణాల 
సమూహాలను; పజపి= వ్యాపింపజేసి; పొడి+చేయు+ఆ+మహాత్మున్‌= నుగ్గునుగ్గు చేస్తూ ఉన్న - అనగా ఖండిస్తూ ఉన్న - ఆ 
మహాత్ముడిని అనగా ద్రోణాచార్యుడిని; ఆలోకించి= చూచి; ధర్మతనయ, భీమసేన, మాద్రీతనయులు= ధర్మరాజు, భీముడు, 
మాద్రి కుమారులు కవలు నకుల సహదేవులు; కూడికొని= కలిసి; తమలోనన్‌= తమలో. 


తాత్పర్యం: ఇట్టా అర్జునుడితో ఉచ్చెస్స్రరంతో అంటూనే ద్రోణాచార్యుడిపైకి దూసుకుపోయారు. ఇట్టా ఎన్నో 
సైన్యాలు చుట్టముట్టగా ద్రోణాచార్యుడు వాటినన్నింటిని వాడిఅయిన బాణజాలంతో నుగ్నునుగ్గు చేస్తూనే ఉన్నాడు. 
ఇది గమనించి, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు తమలో ఇట్లా తలపోసారు. 


మ. 'కరులం గూల్టుచు., దేరులన్‌ నజికుచున్‌, గర్జిల్లి ఘఫఘోటమ్ములన్‌ 
నరులన్‌ నెత్తుటం దేల్చుచున్‌, దొరల నానారూపఖండంబు లై 
తొరంగం జేయుచు. గుంభజుండు విలసద్దోర్దండ చండాకృతిం 
దెరలం బైంజనుదెంచు నేపు మనలం దీర్పంగ నోపుం దుదిన్‌. 303 


ప్రతిపదార్థం: కరులన్‌= ఏనుగులను; కూల్చుచున్‌= కూలదోస్తూ; తేరులన్‌= రథాలను; నజకుచున్‌= నరకివేస్తూ గడ్జిల్లి= 
సింహనాదం చేసి; ఘోటమ్ములన్‌= అశ్యాలను (మరియు); నరులన్‌= సైనికులను; నెత్తుటన్‌= నెత్తురులో; తేల్చుచున్‌= తేలుస్తూ; 
దొరలన్‌= ప్రభువులను; నానా రూప ఖండంబులు+ఐ= అనేక రూపాలుగల అనగా తల, మొండెము, కాళ్ళు చేతులు అనే 
రూపాలతోనున్న తునకలై; తొరంగన్‌= పడిపోయే విధంగా; చేయుచున్‌= చేస్తూ; కుంభజుండు= ద్రోణాచార్యుడు; 
విలసత్‌+దోర్షండచండ+ఆకృతిన్‌= ప్రకాశిస్తూ ఉన్న బాహుదండములు గలిగినటువంటి భయంకరమైన ఆకారంతో; తెరలన్‌= 
కలగే విధంగా (ఇది క్రియావిశేషణం); పైన్‌= (మన) పైకి చనుదెంచు+ఏపు= వస్తూ ఉండే విజ్బంభణం; తుదిన్‌= చివరకు; 
మనలన్‌= మనలనందరిని; తీర్చంగన్‌+ఓపున్‌= సంహరించ సమర్ధమవుతుంది. 


తాత్పర్యం: 'ఆ ద్రోణాచార్యుడు గజాలను నేల గూలుస్తూ రథాలను భగ్నం చేస్తూ అశ్వాలను పదాతి దళాలను 
నెత్తురులో ముంచి తేలుస్తూ మన వీరుల నెందరినో ముక్కలుచేసి వారి తలలు, బాహువులు మొదలైన అవయవాలు 
అక్కడక్కడ చెదరి పడేటట్లు చేస్తూ. బాహుబలం మెరిసిపోగా భయంకరమైన ఆకారంతో మన పైకే వస్తూ ఉన్న 
విజృంభణం చూస్తూ ఉంటే తుదకు మనలను కూడా సంహరించే సామర్థ్యం గలదిగా ఉన్నది. 


వ. _ ఎవ్వరికేని నిలువరింప నలవి గాదు; నరుండును ధర్మపరుండై యూరకున్నవాండు; దెగువకుం జొరంి 
డనుచు దలంకిరి; వారి తెథింగు గనుంగొని కమలనాభుండు దమతేరు వారల కడకుం గొనిపోయి కిరీటితో 
నిట్లనియె. 304 


ప్రతిపదార్థం: (ఆ, పైం జనుదెంచు నేపు) ఎవ్వరికిన్‌+ఏని= ఎవ్వరికి కూడ; నిలువరింపన్‌+అలవి+కాదు= ఆపటానికి శక్యంకాదు; 
నరుండును= అర్జునుడును; ధర్మపరుండు+ఐ= ధర్మాసక్తుడై (గురువధ ధర్మంకాదనిభావించి); ఊరక+ఉన్నవాండు= ఊరకున్నాడు- 
(ద్రోణుడిని వధించే ప్రయత్నం చేయటం లేదని భావం; తెగువకున్‌= ఆ సాహసానికి; చారండు= పూనుకొనడు;అనుచున్‌= 


682 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఇట్టా (తమలో తాము) అనుకొంటూ; తలంకిరి= చింతించారు; వారి తెజంగున్‌= ఆ ధర్మరాజాదుల తీరు; కనుంగొని= గమనించి; 
కమలనాభుండు= కృష్ణుడు; తమ తేరు= తమ రథాన్ని; వారల కడకున్‌= ఆ ధర్మరాజాదుల సమీపానికి; కొనిపోయి= తీసికొనిపోయి; 
కిరీటితోన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఎవ్వరికి కూడా ఆప వీలుకాదు. ఇక అర్జును డందామా? గురువధ ధర్మం కాదని ఆ సాహసానికి 
పూనుకోక ఊరుకొన్నాడు.' ఇట్టా ధర్మరాజాదులు చింతిస్తూ ఉంటే, అది గమనించిన కృష్ణుడు, వెంటనే తమ 
రథాన్ని వారున్న వైపునకు తోలుకొని వెళ్ళాడు. వారు వినేటట్టు అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


చ. 'అని మొన దేవ దానవుల కైనను గెల్వ నశక్య మిమ్మహా 
త్ముని; నొకమందు సెప్పెద; సుతున్‌ హతు€ డయ్యె ననంగ విన్న యం 
తన యిత6 డాయుధంబు దిగ ద్రావి యచేష్టతం బొందు; నప్పు దీ 
తని బరిమార్పవచ్చు; నిది తప్ప నుపాయము గల్ల దెమ్మెయిన్‌.” 305 


ప్రతిపదార్థం: అని మొనన్‌= రణాగ్రమందు (ఉన్న) - యుద్ధం చేస్తూ ఉన్న; ఈ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఈ 
(ద్రోణాచార్యుడిని; దేవ దానవులకున్‌+ఐనను= దేవతలకైనా, రాక్షసులకైనా కూడా; గెల్వన్‌= జయించటానికి; అశక్యము= శక్యం 
కాదు (అయినా కూడ అతనిని గెలువటానికి); ఒక మందు= ఒక ఉపాయం; చెప్పెదన్‌= చెప్పుతాను (అదేమంటే?); సుతున్‌= 
తన కుమారుడైన అశ్వత్భామను గూర్చి; (సుతుండు అని పాఠాంతరంలో స్పష్టత ఉన్నది); హతుండు+అయ్యెన్‌= సంహరించబడ్డాడు; 
అనంగన్‌= అని అంటూ ఉండేటప్పుడు; విన్న+అంతన్‌+అ= వినిన వెంటనే; ఇతండు= ఈ ద్రోణాచార్యుడు; ఆయుధంబు= 
తన చేతిలో ఉన్న ఆయుధాన్ని; దిగ6ద్రావి= విడిచిపెట్టి; అచేష్టతన్‌= నిశ్చేష్టత్వాన్ని; పొందున్‌= పొందుతాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఈతనిన్‌= ఈ 'ద్రోణాచార్యుడిని; పరిమార్పవచ్చున్‌= సంహరించ వీలవుతుంది; ఇది తప్పన్‌= ఇదిగాక; ఏ+మెయిన్‌= 
ఏ విధంగానూ; ఉపాయము= (వేరే) ఉపాయం; కల్గదు= లేదు. 


తాత్పర్యం: ఈ (ద్రోణాచార్యుడిని యుద్దంలో గెలువటం దేవతలకు కాని దానవులకు కాని అసాధ్యం. అయినా 
ఇతడిని జయించటానికి ఒక ఉపాయం చెపుతాను. తన కుమారుడు అశ్వత్భామ సంహరించబడ్డాడని వింటే చాలు, 
ఆయుధాన్ని విడిచి యుద్దాన్ని మానివేస్తాడు. ఆ సమయంలో ఇతడిని సంహరించవచ్చును. ఇదితప్ప ఇతడిని 
సంహరించటానికి మరో మార్గం లేదు.” 


వ. “కావున నశ్వత్చామ సచ్చి నని యొక్కరుం డతనికి. జెప్పుటయ కర్ణం” బనిన విని యచ్చటియందజు “నిదియ 
మే' లని; రర్దునుండు దాని కొడంబడక యుండె(; బాండవాగ్రజుండు విషాదంబుతో విచారించెం; 
దదనంతరంబ. 306 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అశ్చత్ధామ= (ద్రోణాచార్యుడి కుమారుడు, అశ్వ్చత్సామ; చచ్చెన్‌= మృతి చెందాడు; అని= ఈ 
విధంగా; ఒక్కరుండు= ఒక వ్యక్తి అతనికిన్‌= ఆ ద్రోణాచార్యుడికి; చెప్పుట+అ= చెప్పటమే; కర్ట్ణంబు= కర్తవ్యం; అనినన్‌= 
అని చెప్పగా; విని= సావధానంగా విని; అచ్చటి+అందణజున్‌= అక్కడ ఉన్న వారందరుకూడ; ఇది+అ= ఇదే; మేలు+అనిరి= 
హితమైనదని అన్నారు (కాని); అర్జునుండు= అర్జునుడు (ద్రోణాచార్యులకు 'ప్రియశిష్యుడు కాబట్టి); దానికిన్‌= ఆ చెప్పిన దానికి; 
ఒడంబడక= ఒప్పుకొనకుండా; ఉండెన్‌= ఉన్నాడు; పాండవ+అ([గ్రజుండు= పాండవుల జ్వ్యేష్టభ్రాత ధర్మరాజు; విషాదంబుతోన్‌= 
దుఃఖంతో; విచారించెన్‌= శస్త్ర త్యాగం చేసినవాడిని సంహరించటం ధర్మాతిక్రమణం కాదా అని ఆలోచించాడు; తద్‌+అనంతరంబు+అ= 
తరువాత. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 683 
తాత్పర్యం: “కాబట్టి అశ్వత్చామ మృతి చెందా డని ఎవడో ఒక డతనికి చెప్పటమే ప్రస్తుత కర్తవ్యం” అని కృష్ణుడు 
చెప్పగానే విన్నవారందరు “ఇట్టా చేయటమే మంచి” దన్నారు. కాని, అర్జునుడు మాత్రం దాని కొప్పుకొనలేదు. 
ధర్మరాజు దుఃఖంతో ఆలోచించసాగాడు. ఆ తరువాత. 


క భీమునిచే నని నశ్వ । తామ యనం బర6గు భద్రదంతి వడిన ను 
ద్దామగతి నన్నెపమ్ముగ ।; నామారుత పుత్రుం డేగి యగ్గురుతోడన్‌......... 307 


ప్రతిపదార్దం: భీమునిచేన్‌= భీమసేనుడి చేత; అనిన్‌= యుద్ధంలో; అశ్వత్హామ+అనన్‌= అశ్చత్హామ అని పిలువబడి; పరంగు= 
ప్రసిద్దిని చెందిన అనగా అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ది చెందిన; భద్రదంతి= భద్రగజం; పడినన్‌= పడిపోగా - అనగా 
సంహరించబడగా; ఆ మారుత పుత్రుండు= ఆ వాయునందనుడు భీముడు; ఉద్దామ గతిన్‌= గొప్పు అనగా వేగవంతమైన; నడకతో; 
ఏగి= వెళ్ళి, ఆ+నెపమ్ముగన్‌= అశ్చత్భామ గజసంహారం అనే మిషతో; ఆ+గురుతోడన్‌= ఆ ద్రోణాచార్యుడితో. 


తాత్పర్యం: భీముడి చేతిలో అశ్వత్థామ అనే ఏనుగు మృతి చెందింది. ఆ నెపంతో భీముడు అతివేగంగా వెళ్ళి 
(ద్రోణాచార్యుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. “అశ్వత్థామ సచ్చి నని చెప్పుటయుం జిత్తంబు జల్లని చెదర బెదరియు నతండు దన కొడుకు నస్ర్రవీర్యాది 
గుణంబులు గణుతించి యప్పలుకులు పెడచెవులం బెట్టి కలంక లేక ధృష్టద్యుమ్నుపై గవిసి పెల్లేసి, యతని 
కద్దపడిన పాంచాల రథికుల నిరువది వేవుర వధియించి, మాత్వబలంబున కుజికి యేనూజు రథంబుల. 
బదివేలు మాతంగంబుల నన్నియ తురంగంబులం బొరిగొని, తేజరిల్లి రాజుల గములకు నాదిగొనునప్పుడు 
విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ కశ్యప వశిష్టాత్రిప్రభృతి మునివర ప్రకరం బాతని పాలి కేతెంచి- 
“భారద్వాజా! నీవు బ్రాహ్మణుండవు, వేదవేదాంగవిదుండవు; నీకు సంగ్రామంబు సేయ ధర్మంబగునే?యింతకు 
మున్ను చేసితేనియుం జేసితి గాని, కాలంబు పూర్ణం బయ్యె. గాన నింక సమరంబు నుడుగుట మేలు; మా 
మాటలు వట్టి యాయుధంబులు వెట్టి శాంతి. బొందు' మని చెప్పి యంతర్థానంబు సేసిన న వ్విప్రవరుండు 
వారల పలుకు లూహించి భీమసేను వచనంబులం దలంచి యగ్రభాగంబునకు వచ్చి యున్న ధృష్టద్యుమ్నుం 
గనుంగొని వికల చిత్తుండును శోకాయత్తుండును నగుచు నిజపుత్రుండు సచ్చుట బ్రదుకుట, యజాత శత్రు 
వలన నున్నరూపు దెలియువాండై యతని నడిగె; నయ్యవసరంబున వాసుదేవుం డవ్వసుమతీపతి కిట్లనియె. 

308 
ప్రతిపదార్థం: అశ్వత్చామ+చచ్చెను+అని= అశ్వత్భ్టామ. మృతిచెందాడని; చెప్పుటయున్‌= చెప్పగానే; చిత్తంబు= మనస్సు; 
జల్టు+అని= జల్టు అనే శబ్దం చేసి; చెదరన్‌= చలించి పోగా? బెదరియున్‌= భయపడిపోయి; అతండు= ఆ ద్రోణాచార్యులు; 
తన కొడుకు +అస్త్రవీర్య+ఆది గుణంబులు= తన కుమారుడైన అశ్వత్చ్హామకు గల దివ్యాస్త్ర సామర్థ్యం మొదలైన గుణాలను; 
గణుతించి= భావించి; ఆ+పలుకులు= ఆ భీమసేనుడి మాటలు; పెడచెవులన్‌+పెట్టి= విన్నా లెక్కచేయక; కల౦ంక= అయ్యో! 
నా కొడుకుపోయాడే అనే బాధ; లేక= లేకుండా; ధృష్టద్యుమ్ను పైన్‌= ధృష్టద్యుమ్నుడి పైకి; కవిసి= లంఘించి; పెల్టు= మిక్కుటంగా; 
ఏసి= బాణాలు ప్రయోగించి; అతనికిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడికి; అడ్డపడిన= అడ్డం వచ్చిన-(ద్రోణాచార్యుడి బారినుండి కాపాడవచ్చిన; 
పాంచాలరథి కులన్‌+ఇరువది నేవురన్‌= ఇరువదివేల పాంచాలదేశపు రథికులను; వధియించి= వధించి; మాతబలంబునకున్‌=మత్స్య 
దేశపు సైన్యానికి; ఉటికి= పరుగెత్తి; ఏనూయి రథంబులన్‌= అయిదు వందల రథాలను; పదివేలు మాతంగంబులన్‌= పదివేలఏనుగు 
లను; అన్ని+అ తురంగంబులన్‌= అన్నే గుర్రాలను-పదివేల గుర్రాలనని భావం; పొరిగొని= వధించి; తేజరిల్లి= పౌరుషదీప్తితో వెలిగిపోతూ; 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 

రాజుల గములకున్‌= రాజుల సమూహాలకు; ఆదిగొను+అప్పుడు= కన్ను వేసే సమయంలో; విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ 
గౌతమ కళ్యప వసిష్ట+అత్రి ప్రభృతి మునివర ప్రకరంబు= విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కళ్యపుడు, వసిష్టుడు, 
అత్రి ఈ సప్రబుషులు మొదలుగా గల బుషిశ్రేష్టుల సమూహం; ఆతని పాలికిన్‌= ఆ ద్రోణాచార్యుల సమీపానికి; ఏతెంచి= 
వచ్చి; భారద్యాజా!= భరద్వాజ కుమారుడైన ఓ ద్రోణా!; నీవు బ్రాహ్మణుండవు= నీవు బ్రాహ్మణుడివి; వేదవేదాంగ విదుండవు= 
బుగ్వేదాది చతుర్వేదాలను మరియు శిక్షాది వేదాంగాలను ఆరింటిని తెలిసిన వాడివి; సంగ్రామంబు= యుద్ధం; చేయన్‌= చేస్తే; 
నీకు ధర్మంబు+అగునే?= నీకు ధర్మమవుతుందా? (కాదని భావం); ఇంతకున్‌ మున్ను= ఇంతకంటె పూర్వం; చేసితి(వి)+ఏని+యున్‌, 
చేసితి(వి)+కాని= చేస్తే చేశావుగాక-చేసినదాని గురించి మాకిప్పుడు పట్టింపు లేదు; కాలంబు= నీ జీవితకాలం; 
పూర్షంబు+అయ్యెన్‌+కానన్‌= నిండింది కాబట్టి; ఇంకన్‌= ఇక; సమరంబున్‌+ఉడుగుట= యుద్దం చాలించటం; మేలు= ఉచితం; 
మా మాటలు+పట్టి= మా యొక్క మాటలను (గ్రహించి; ఆయుధంబులు+పెట్టి= శస్తాలు [క్రిందపెట్టి - శస్త్రత్యాగంచేసి; శాంతిన్‌= 
శమాన్ని; పొందుము అని; చెప్పి= బోధించి; అంతర్జానంబు+చేసినన్‌= మాయమయిన తరువాత; ఆ+విప్రవరుండు= ఆ 
(బ్రాహ్మణ్రేష్టుడు అనగా (ద్రోణుడు; వారల పలుకులు= ఆ బుషుల మాటలను; ఊహించి= ఆలోచించుకొని - ఆ మాటల 
తాత్పర్యం (గ్రహించి; భీమసేను వచనంబులు= భీముడి మాటలను (అశ్వత్హామ హతుడయ్యాడనే మాటలను); తలంచి= తలచుకొని; 
అ(గ్రభాగంబునకున్‌= ముందు వైపునకు; వచ్చి ఉన్న= వచ్చినటువంటి; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; 
వికల చిత్తుండును= వ్యాకులమైన మనస్సు కలవాడుగాను; శోక+ఆయత్తుండును+అగుచున్‌= దుఃఖానికి లోనైనవాడుగాను 
ఉంటూ; అజాతశత్రువలనన్‌= ధర్మరాజువలన; ఉన్నరూపు= ఉన్నటువంటి పరిస్థితిని - నిజాన్ని; తెలియువాండు+ఐ= 
తెలిసికొనేవాడై; నిజపుత్రుండు= తన కుమారుడు; చచ్చుట= చావటం; బ్రదుకుట= (బ్రతికి ఉండటం; అతనిన్‌= ఆ ధర్మరాజును; 
అడిగెన్‌= అడిగాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; వాసుదేవుండు= కృష్ణుడు; ఆ+వసుమతీపతికిన్‌= ఆ ధర్మరాజుతో 
(వసుమతికి భూమికి పతి ప్రభువు= రాజు); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: 'అశ్వత్భామ మృతుడైనాడు' అని చెప్పాడు. వెంటనే ద్రోణాచార్యుడు చిత్తం జల్దుమనగా భయపడినా, 
తన కొడుకు పరాక్రమాన్ని దివ్యాస్త్ర సామర్థ్యాన్ని తలపోసి, భీముడి మాటలు లెక్కపెట్టక మనస్సులో ఏ సంకోచం 
లేక ధృష్టద్యుమ్నుడి పై దాడి చేశాడు. బాణాల వర్షం కురిపించాడు. అడ్డం వచ్చిన పాంచాల రథిక వీరులను ఇరువది 
వేల మందిని వధించి. వెనువెంటనే మత్స్యదేశపు సైనికుల మోదికి వెళ్ళి, అయిదు వందల రథాలను, పదివేల 
ఏనుగులను, పదివేల గు[ర్రాలను సంహరించి. అమిత పరా[క్రమంతో వెలుగుతూ రాజుల సమూహాల మోద 
కన్నువేసిన సమయంలో కశ్యపాది సప్రబుషులను ముందుంచుకొని ఎందరో బుషిప్రవరులు (ద్రోణాచార్యులకు 
ప్రత్యక్షమై 'ఓ ద్రోణా! నీవు భరద్వాజముని కుమారుడవైన (బ్రాహ్మణుడివి. వేదవేదాంగాలు తెలిసినవాడివి. 
అటువంటి నీ విట్టా యుద్ధం చేయటం ధర్మమా? ఇక ఇంతవరకు యుద్ధం చేస్తే చేశావు నీ జీవితకాలం చెల్లిపోయింది. 
అందువల్ల నీవు యుద్ధం చాలించటం మంచింది. చేతనున్న ఆ శస్త్రాన్ని ఇక విడిచి పెట్టుము; శాంతించుము” 
అని చెప్పి, వారు మాయమయ్యారు. ద్రోణాచార్యుడు ఆ మునులు చెప్పిన మాటలు ఆలోచించుకొని, భీముడు 
చెప్పిన మాటలను గుర్తుచేసికొని, ఎదుట పొంచి ఉన్న ధృష్టద్యుమ్నుడిని చూచి మనస్సు వికలమై, దుఃఖంతో- 
తన కుమారుడు మరణించాడో లేక బ్రతికి ఉన్నాడో అజాతశత్రువు ధర్మరాజు వలన సత్యం తెలుసుకోవలెనని 
అతడిని అడిగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. కశ్యపాదులు సప్రబుషులు - అందుకే ఆ ఏడుగురి నామనిర్దేశం చేయబడింది. దానికి ప్రమాణం 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 685 
ఖ్లో॥ కళ్యపోగత్రిర్భ రద్వాజః విశ్వామిత్రో 2థ గౌతవు;! 
జమదగ్ని ర్వసిస్టశ్చ సాధ్వీ చైవాప్యరుంధతి ॥ 
-ఈ సప్త బుషులతోపాటు మహాపతివ్రత వసిష్టపత్ని అరుంధతి కూడ పూజనీయురాలని ఆమె కూడా ఇక్కడ స్మరించబడింది. 


2. (ద్రోణుడిని చూచి ఆ బుషులు వేదవేదాంగవిదుడ వని అన్నారు. వేదాలు నాలుగు బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
అధర్వణవేదం అనేవి - ఈ వేదాలకు అంగాలు ఆరు. 


శ్లో॥ శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తి ర్వ్యౌతిషం తథా | 
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ: ॥ ఇవి వేదాంగాలు. 


3. ద్రోణాచార్యుడి మనస్సు వికలమై క్షోభించటానికి కారణాలు రెండు. ఒకటి కొడుకు మరణవార్త; రెండు ధృష్టద్యుమ్నుడు 
తన ఎదుట యుద్దానికి నిలువటం. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మరణానికే ఆవిర్భవించినవాడు. ద్రుపదుడు ద్రోణుడికి 
బాల్యమిత్రుడు. (ద్రోణుడు పరశురాముడివలన అస్త్రవిద్య పొంది, బాల్యమిషత్రుడని 'ద్రుపదుడి దగ్గరకి వెళ్ళాడు. (ద్రుపదుడు బాల్య 
స్నేహాన్ని మరచి దరిద్రుడన్న భావంతో ద్రోణుడిని అవమానించాడు. దానికి ప్రతీకారంగా ద్రోణుడు పార్టుడి ద్వారా గురుదక్షిణ 
రూపంలో (ద్రుపదుడిని జయించి బంధించి తెప్పించుకొన్నాడు. తగిన గుణపాఠం చెప్పి అర్హరాజ్యం మాత్రం ఇచ్చి అతడిని 
విడిచివేశాడు. కాని, (ద్రుపదుడు ఆ ద్రోణుడిపై ప్రతీకార జ్యాలతో యజ్ఞం చేసి, ద్రోణుడి మరణానికై ధృష్టద్యుమ్నుడిని పుత్రుడిగా 
పొందాడు. ధృష్టద్యుమ్నుడి పుట్టుకలోని విశేషం ఏమిటంటే - అతడు అస్నికుండం నుండి కవచ కిరిటాదులు ధరించి, ఆయుధపాణి 
అయి సద్యోయౌవనం కలిగి ఆవిర్భావం చెందాడు. (ద్రౌపది కూడా అప్పుడే సద్యోయౌవన అయి ఆవిర్భవించింది. (చూ. ఆంధ్ర 
మహాభారతం, ఆదిపర్వం, సప్రమాశ్వాసం 17-20 పద్యాలు). 


తే. 'అడరి యీ దివసము నపరాహామునను । ద్రోణు డని సేసిన టైనం ద్రుంగిపోక 
యుండ నేర్తురే యిక్కడి యోధు లెవ్వ । రైన? విను నుతి గాదు సత్యమ్ము సుమ్ము! 309 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; అడరి= చెలరేగి; ఈ దివసమున్‌+అపరాహ్హమునను= ఈ దినం అపరాహ్బసమయంలో 
(సూర్యుడుదయించినప్పటి నుండి అస్తమించే వరకు ఎంత సమయం జౌతుందో దానిలో అయిదింట నాలుగో భాగం అపరాహ్లం, 
మధ్యాహ్నం తరువాతిది అపరాహ్ల్హం); అని= యుద్ధం; చేసినట్టు+ఐనన్‌= చేసినట్టయితే; ఇక్కడి యోధులు+ఎవరు+ఐనన్‌= ఈ 
మన సైన్యంలో ఉన్న ఎంతటి గొప్పయోధులైనా; (త్రుంగిపోక= తెగిపోక; ఉండనేర్తురే!= ఉండజాలుతారా! (యుద్ధంలో (ద్రోణుడి 
కంటబడి బ్రతికి బయటపడే వారెవరు కూడ ఉండరని భావం); విను= సావధానంగా వినుము ధర్మరాజా!; నుతి కాదు= (ఇది) 
ప్రశంస కాదు - ప్రశంసార్థం చెప్పే అతిశయోక్తి కాదని భావం; సత్యమ్ము సుమ్ము సత్యం సుమా! ఉన్న యథార్థ విషయాన్ని 
చెప్పాను - మరేదో కాదని భావం. 


తాత్పర్యం: ద్రోణుడు విజ్బంభించి ఈరోజు అపరాహ్లం దాకా యుద్దం చేస్తే ఈ పక్షంలోని యోధులెవరైనా 
మరణించకుండా మిగిలి ఉండగలరా? ఇది నిజం. ప్రశంస ఏమాత్రం కాదు. (ఇక ఆలోచించు) 


విశేషం: 'అపరాహ్లం అంటే, అహ్నః అపరః దివసం యొక్క అపరభాగ మని వ్యుత్పత్యర్థం.' ఈ పదం రూఢం కాబట్టి అపరాహ్హ 
కాలం అనే అర్హంలోనే ప్రయోగించబడుతుంది. ఒక్కదినానికి అయిదు కాలాలు. అవి. 1. ప్రాతఃకాలం, 2. సంగమకాలం, 3. 
మధ్యాహ్నకాలం, 4. అపరాహ్హకాలం, 5. సాయంకాలం అనేవి - దినం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 


గల కాలం. ఆ కాలంలోని అయిదు భాగాలలో నాలుగవ భాగం అపరాహ్లం. 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మము నీతని కొప్పింపక । సముచితముగ. గాచికొను; మసత్యవచన దో 
షము లేదు ప్రాణరక్షణ ।; సమయంబున; నతని కొడుకు సచ్చెన యనుమీ! 310 


ప్రతిపదార్థం: మమున్‌= మమ్ములను; ఈతనికిన్‌= ఈ (ద్రోణుడికి; ఒప్పింపక= అప్పజెప్పక; సముచితముగన్‌= తగిన విధంగా; 
కాచికొనుము= రక్షించుకొమ్ము; ప్రాణరక్షణ సమయమునన్‌= ప్రాణాల రక్షణ సందర్భంలో (ప్రాణాలను రక్షించుకొనే నిమిత్తం 
అని భావం); అసత్యవచన దోషము= అసత్యం పలుకుట వలన కలిగే దోషం; లేదు= ఉండదు (కాబట్టి); అతని కొడుకు= 
ఆ ద్రోణుడి కుమారుడు అశ్చత్భామ; చచ్చెను+అ= చావనే చచ్చాడు (“అ అవధారణార్థకం) (నిశ్చయంగా మృతి చెందాడు); 
అనుము+-ఈ:!= అని చెప్పుమా! (“ఈ'” సం(ప్రార్ధనార్థకం). 


తాత్పర్యం: మమ్మందరిని ఈ (ద్రోణుడికి అప్పజెప్పకుండా తగువిధంగా కాపాడుకొనుము. (ప్రాణాలను కాపాడు 

కొనే సమయంలో అసత్యాన్ని పలుకుటలో ఏ దోషం లేదు. 'అశ్వత్హామ హతు డయినాడు” అని ద్రోణుడితో 

చెప్పవయ్యా! 

వ. అని పనిచె; నట్టియెడ నయ్యుధిష్టిరుతో భీమసేనుం 'డే నప్పుడు కృష్ణుండు సెప్ప నయ్యోధవరు 
వధియించును పాయంబువినియదియ మనంబున నుండి మాళవేంద్రుండగు నింద్రవర్మవారణం బశ్వత్చామ 
యనుపేరిటిది నా చేతంజచ్చె;నది నెపంబుగ నతనికి నశ్వత్ధామ సచ్చె నని చెప్పితి జెప్పిన నొక్కింత విచారించి 
యమ్మాట దెస ననాదరంబు సేసె; నీకు విజయంబు గోరి హితం బుపదేశించు నీ గోవిందుని వాక్యం 
బుల్లంఘింపక నీవు నట్ల చెప్పుము; నీ వచనమ్ము నమ్మి యతండు గయ్యంబు సేయం జేయాడక చెడు” నని 
యొత్తి చెప్పుటయు. 311 

ప్రతిపదార్దం: అని= ఇట్లా పలికి; పనిచెన్‌= (ప్రేరేపించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ+యుధిస్టిరుతోన్‌= ఆ ధర్మరాజుతో; 

భీమసేనుడు; ఏను= నేను; అప్పుడు= ఆ సమయంలో; కృష్ణుండు= కృష్ణుడు; చెప్పన్‌= చెప్పగా; ఆ+*యోధవరున్‌= ఆ యోధులలో 
మేటి అయిన ద్రోణాచార్యుడిని; వధియించు+ఉపాయంబు= చంపే ఉపాయం; విని= విన్నవాడనై; అది+అ= అదే; మనంబునన్‌= 
మనస్సులో; ఉండన్‌= ఉండగా (మనస్సులో ఎప్పుడూ అదే మెదలుతూ ఉండగా) (అశ్వత్థామా హతః అని చెప్పటానికి నే నాక 
ఎత్తు వేశాను అదేమిటంటే); మాళవ+ఇంద్రుండు+అగు+ఇంద్రవర్మ వారణంబు= మాళవ దేశాధీశుడైన ఇంద్రవర్మగజం; అశ్చత్భామ 
పేరిటిది= అశ్వత్హామ అనే పేరు గలది; నాచేతన్‌= నాచేత; చచ్చెన్‌= చచ్చింది; అది= ఆ అశ్వత్త్హామ నామక గజసంహారం; నెపంబు+ 
కన్‌= మిషగా; అతనికిన్‌= ఆ (ద్రోణాచార్యుడికి; అశ్చత్హామ+చచ్చెన్‌= అశ్చత్హామ హతుడయ్యాడు; అని చెప్పితిన్‌= అని చెప్పాను; 
చెప్పినన్‌= చెప్పగానే; ఒక్కింత= కొంచెంసేపు; విచారించి= ఆలోచించి; ఆ+మాటదెసన్‌= ఆ పలుకువైపు; అనాదరంబు= నిర్లక్ష్యం; 
చేసెన్‌= చేశాడు; నీకున్‌= ఓ ధర్మరాజా! నీకు; విజయంబు+కోరి= విజయాన్ని ఆకాంక్షించి; హితంబు= మేలు; ఉపదేశించు+ఈ 
గోవిందుని వాక్యంబు= ఉపదేశించే ఈ కృష్ణుని మాట; ఉల్లంఘింపక= దాటక; నీవును= నీవు కూడ; అట్టు+అ= ఆ విధంగానే; 
చెప్పుము; నీ వచనమ్ము= నీ మాటను; నమ్మి= విశ్వసించి; అతండు= ఆ ద్రోణాచార్యుడు; కయ్యంబు= యుద్ధం; చేయన్‌= 
చేయటానికి; చేయి+ఆడక= చేయి కదలక; చెడున్‌= నశిస్తాడు; అని= అనే విధంగా; ఒత్తి= గట్టిగా; చెప్తుటయున్‌= చెప్పగానే. 


తాత్పర్యం: అని పలికి, ఆ పనికి ప్రేరేపించాడు. ఆ సమయంలో ధర్మరాజుతో భీము డన్నాడు - "కృష్ణుడు 

(ద్రోణవధకై చెప్పిన ఉపాయం అప్పుడు విన్నాను; వినినప్పటి నుండి అది నా మనసులో మెదలుతూ ఉన్నది. 

నా చేతచచ్చిన అశ్వత్భామ అనే గజం మాళవరాజు ఇంద్రవర్మది జ్ఞాపకం వచ్చింది. అది నెపంగా (ద్రోణుడితో 
థి ఇ 

అశ్వత్థామ మరణించాడని చెప్పాను. కాని, ఆ ద్రోణాచార్యుడు నా మాటపై కొంత విచారించి నిర్లక్ష్యం చేశాడు. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 687 
నీకు విజయంకోరి హితంచెప్పే ఈ కృష్ణుడి మాటను దాటకుండా ఆ విధంగా చెప్పుము. నీ మాట నమ్మి ద్రోణుడు 
యుద్దం చేయటానికి చేయిఆడక నశిస్తాడు అని గట్టిగా చెప్పగా (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మజుండు దోణునితో నశ్వత్త్దాను సచ్చె నని యేను(గు నెసంబున. జెప్పుట (సం. 7-164-105) 


క. _ మది నయ్యిరువుర మాటలు । బదిలంబుగ6 బట్టికొనుటం బట్టియు నెట్లుం 
దుది నది యట్టుల కాంగల |; యదియై యుండుటను, దాని కత డొడంబడియెన్‌. 312 


ప్రతిపదార్దం: ఆ+ఇరువురమాటలున్‌= ఆ ఇద్దరు అనగా కృష్ణభీములు చెప్పిన మాటలు కూడ; మదిన్‌= మనస్సును; 
పదిలంబుగన్‌= దృఢంగా; పట్టికొనుటన్‌+పట్టియున్‌= పట్టుకొనటం వలన; ఎట్టున్‌= ఎట్లాగైనా; తుదిన్‌= చివరకు; అట్టు= అదే 

స్‌ స్‌ లు ట్ర ం్రాా మై. 
విధంగా; కాంగల అది+ఐ+ఉండుటను= అవుతుంది కాబట్టి; దానికిన్‌= వారు చెప్పినదానికి; అతండు= ఆ ధర్మరాజు; 
ఒడంబడియెన్‌= అంగీకరించాడు. 


తాత్పర్యం: ఆ కృష్ణుడు, భీముడు ఇద్దరు చెప్పిన మాటలు ధర్మరాజు మనస్సును గట్టిగా పట్టుకోవటంవల్ల, 
చివరకు అది అట్లా జరుగవలసి ఉన్నందువల్ల ఆ విధంగా చెప్పటానికి అంగీకరించాడు. 
వ. ఇట్లు సమ్మతించి. 313 


తాత్పర్యం: -ఈ విధంగా అంగీకరించి. 


క. అన్ఫత భయము నాజిజయము । గొనియెడు తమకంబు పెంపు గుదియింప(6గ€ బాం 
డునరేంద్రు నగ్రతనయుం । డనుమానము వాయ బెట్టి యస్త్రగురునితోన్‌. 314 


ప్రతిపదార్థం: అన్నత భయమున్‌= అసత్య భయమును; ఆజిజయమున్‌+కొనియెడు, తమకంబు పెంపు= యుద్ధ విజయాన్ని 
పొందే ఆసక్తియొక్క ఆధిక్యం - అనగా మిక్కుటమైన ఆసక్తి; కుదియింప6(గన్‌= (క్రుంగింపగా; పాండు నరేంద్రుని+అ[గ్రతనయుండు= 
పాండురాజు జ్యేష్టపుత్రుడు ధర్మరాజు; అనుమానము= సందేహాన్ని; పాయన్‌+పెట్టి= తొలగించుకొని; అస్త్రగురునితోన్‌= అ 
విద్యాగురువైన ద్రోణాచార్యుడితో. 


త్తి 
తాత్పర్యం: అసత్యభయాన్ని యుద్దంలో విజయం సాధించాలి అనే బలమైన ఆకాంక్ష అణగించగా, ఏ సందేహం 
లేక ధర్మరాజు ద్రోణాచార్యుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే... వలయు కొలంది నెలుంగెత్తి వర్ణ సమితి; యచ్చుపడ6గ ' నశ్వత్చామ సచ్చె ననియె 
నని పదంపడి యల్లన యతని చెవికి । వినంగ రాకుండ. 'గుంజరి మనియె నధిప! 315 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాస్త్ర మహారాజా! వలయు కొలందిన్‌= కావలసినంత - అనగా తానెంత బిగ్గరగా చెప్పవలయునో 

అంత బిగ్గరగా; ఎలుంగు= కంఠస్వరాన్ని; ఎత్తి= హెచ్చించి; వర్ష సమితి= అక్షరాల సముదాయం; అచ్చు పడంగన్‌= స్పష్టంగాతెలిసే 
2 అల లం లు లయ 

విధంగా; అశ్వత్హామ+చచ్చెన్‌= అశ్వత్హామ మరణించాడు; అనియెన్‌= (అని) అన్నాడు; అని= ఇట్లా పలికి; పదంపడి= వెంటనే; 

అల్లన= మెల్లగా; అతని చెవికిన్‌= ఆ ద్రోణాచార్యుల చెవులకు; వినంగన్‌+రాకుండన్‌= వినరాకుండా ఉండే విధంగా కుంజరము= 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఏనుగు; అనియెన్‌= (అని) అన్నాడు - హతమయింది; అశ్వత్సామ (కాని అది) గజం అని అన్నాడు (గజము అని మెల్లగా పలికి 
'ద్రోణునకు వినరాకుండా చేశాడు) 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! బిగ్గరగా, కంఠస్వరాన్ని హెచ్చించి ఉచ్చారణ స్పష్టంగా ఉండే విధంగా “అశ్వత్హామ 
చచ్చెను” అని వెంటనే ఏనుగు అనే మాట (ద్రోణాచార్యుడికి వినబడకుండ మెల్లగా అన్నాడు. 

విశేషం: అశ్వత్హామ అనే గజం హతమయింది నిజమే - కాని, ద్రోణుడి ప్రశ్నకు అది ఉత్తరం కాదు. హతమయింది అశ్వత్థామ 
అని బిగ్గరగా చెప్పి “ఏనుగు” అనే మాట మెల్లగా అనటంచేత 'ద్రోణాచార్యులకు వినరాక నిజంగా అశ్వత్భామ తన కుమారుడే 


మరణించాడని భావించాడు. ఈ సత్యం కపటంతో కూడింది. కాబట్టి సత్య మనిపించుకోదు 'సత్యం నతత్‌ యచ్చల మభ్యుపేతమ్‌” 
అని ధర్మ సూక్ష్మత్వాన్ని వివరించారు పెద్దలు. కావున ధర్మరాజు పలికింది అన్నతమే అయింది. 


వ. ఇ వ్విధంబునం బలుకుటయు. 316 
తాత్పర్యం: ఈ విధంగా పలుకగానే. 


క. నేలకు నల్లెండు పొడువున । గ్రాలుచు మును మెజయు గురుని రథచక్రము ల 
క్కాలంబున సమరజయ । శ్రీ లోపము దెలియ నంటసిలంబడియె నృపా! 317 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాస్త్ర మహారాజా!; నేలకున్‌= భూమికి; నల్లెడు పొడువునన్‌= నాలుగువేళ్ళ ఎత్తున; క్రాలుచున్‌= 
నడుస్తూ; మును= పూర్వం; మెజఅయు= ప్రకాశించే; గురుని రథ చ(క్రములు= 'ద్రోణాచార్యుడి రథానికున్న చక్రాలు; 
ఆ+కాలంబునన్‌= ఆ సమయాన; సమరజయశ్రీ లోపము= యుద్ధంలో జయలక్ష్మి లోపం; తెలియన్‌= తెలిసే విధంగా; 
అంటసిలన్‌= (నేలకు) తాకే విధంగా; పడియెన్‌= పడింది. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంతకుముందు భూమికి నాలుగువేళ్ళ ఎత్తున నడుస్తూ తిరిగే ద్రోణుని 
రథచక్రాలు, ఆ సమయంలో ద్రోణుడికి యుద్దవిజయం లోపిస్తుందని తెలియజేసే విధంగా నేలను తాకాయి. 
విశేషం: భూభాగానికి నాలుగువేళ్ళపైన తిరిగే రథం ఎవరిది అనే సంశయం కలుగుతూ ఉన్నది. ఆ రథం ద్రోణాచార్యుడిదని 
తిక్కన ఈ పద్యంలో చెప్పాడు. ఇక సంస్కృత మూలం ఇట్టా ఉన్నది. 
శ్లో॥ అన్యక్త మబ్రవీత్‌ రాజన్‌ హతః కుంజర ఇత్యుత । 

తస్యపూర్వం రథః పృథ్య్యాః చతురంగుళ ను్య్చితః | 

బభూవైనం చ తేనోక్తే తస్య వాహాః స్పృశన్‌ మహీమ్‌” 
అనగా అతడు పలుకగానే అతని అశ్చములు భూమిని అంటినవి. ఈ శ్ఞోకానికిగల పూర్వ సందర్భాన్ని బట్టి 'తస్య వాహాః అనే 
పదాలకు ధర్మరాజు గుర్రాలు అనే అర్హమే జౌతున్నది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇది 
శ్లో॥ యుధిప్టిరాత్తు తద్వాక్యం శ్రుత్వా ద్రోణో నుహారథ: | 

పుత్రవ్యసన సంతప్తో నిరాశో జీవిత్గేభవత్‌  _ (ద్రోణ - 190/56-57) 


-ఈ శ్టోకార్థం విచారించినా కూడా వెనుకటి శ్లోకంలోని తస్యవాహాః (అతడి అశ్వములు) అనే దానికి ద్రోణుడి అశ్వాలు అనే 
అర్ధం కుదురటంలేదు. ఇంత వరకు ఎన్నడూ అసత్యమాడని వాడు ధర్మరాజు- అందుకే అతడి రథం భూమికి నాలుగువేళ్ళ 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 689 
ఎత్తున నడుస్తూ ఉండేది. ఇప్పుడు అసత్యమాడాడు కదా! వెంటనే ఆ రథం నేలపై పడిపోయింది. పూర్వాపర సందర్భాలు ధర్మరాజు 
రథమనే భావాన్నే కలిగిస్తూ ఉన్నవి. తిక్కన మాత్రం ద్రోణుడి రథాన్నే అట్లా చిత్రీకరించాడు. 


మూల శ్టోకాలనుబట్టి చూచినా ఆ గుర్రాలు ద్రోణుడి వనే భావించారు కొందరు. ఆ వార్తను వినటానికి పూర్వం ద్రోణుడి అశ్వాలను 
సారథి అతివేగంగా నడిపించాడు. అందుచేత అవి భూమికి నాలుగంగుళాలు ఎత్తున దుమికేవి. ఇప్పుడు దుర్వార్త చెవినిబడగానే 
(ద్రోణుడు [క్రుంగిపోవటంవలన, సారథి ఆ గుర్రాల పట్టు సడలించటం వలన, అవి నేలకు ఆని నిలిచాయి అని భావించాలి. 
అంతేకాని ధర్మరాజు అసత్యమాడటానికీ, గుర్రాలు క్రింద ఆనటానికి సంబంధం ఏమిటి? అందుచేత ఇక్కడ తిక్కన భావమే 
సమంజసమని తోస్తుంది. 320 పద్యం వల్ల (ద్రోణుడి పరిస్థితి అర్థమవుతుంది. 


వ. అప్పుడు. 318 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. _ తనుం బాండుతనయులకు ద్రో । హునిగా నక్కుంభజన్నుం డదూహించుచు న 
మ్మునులట్టు సెప్పి; రటుగా । వున గా కేమి యిది దగవవుం బొమ్మనుచున్‌. 319 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; పాండు తనయులకున్‌= పాండు పుత్రులైన ధర్మరాజాదులకు; ద్రోహునిగాన్‌= ద్రోహం చేసిన 
వాడినిగా; ఆ+కుంభజన్ముండు= ఆ ద్రోణాచార్యుడు; ఊహించుచున్‌= ఊహిస్తూ; ఆ+మునులు= ఆ కశ్యపాది బుషులు; అట్టు= 
ఆ విధంగా; చెప్పిరి= చెప్పారు; అటు= ఆ విధంగా; కావునన్‌= అగుతుంది కాబట్టి; కాక+ఏమి?= కానీ ఏమి? (ఏమి” ప్రశ్నార్థకం); 
ఇది= ఈ చేసే యుద్ధం; తగవు= ధర్మమే (న్యాయమే); అవున్‌= అవుతుంది; పొమ్ము= నిశ్చయం; అనుచున్‌= అంటూ. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు తాను పాండవులకు ద్రోహం చేస్తున్న వాడినని అనుకొంటూ, ఆ మునులు ఆ 
విధంగా చెప్పారు. అట్లా జరిగితే జరుగనీ ఏం? అయినా నేను ఇట్లా యుద్ధం చేయటం న్యాయం, అని తలపోస్తూ, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _ ధృష్టద్యుమ్నుని. జూచుచున్‌ రణసముద్రేకంబు బాహాబలా 

వష్టంభంబును శౌర్యనిర్వహణ గర్వస్పూర్తియుం దొంటియు 

తృష్టత్వంబును దక్కి స్రుక్కి వగ బుద్దిం బీంకువీశాడంగాం 

జేష్టాహీనతం బొంది యగ్గురుడ సంక్షిప్తాంగు. డై యున్నెడన్‌. 320 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుడిని; చూచుచున్‌= చూస్తూ; రణసముద్రేకంబు= యుద్ధ విజ్బంభణం; 
బాహాబల+అవష్టంభంబును= భుజ బలగర్వం; శౌర్య నిర్వహణ= శూరత్వం 'ప్రకటించటంలో; గర్వస్సూర్తియున్‌= దర్చస్ఫురణ; 
తొంటి ఉత్కృష్టత్వంబును= మొదటి గొప్పతనం; తక్కి= తగ్గిపోయి - అనగా క్షీణించి (ఆ కారణాన); 'స్టుక్కి= మూర్చచెంది; 
వగ= పుత్రమరణజన్యమైన దుఃఖం; బుద్ధిన్‌= మతిని; పీకవీకాడంగాన్‌= మిక్కిలి వికలం జేయగా; చేష్టాహీనతన్‌+పొంది= 
చేష్టారహితత్వాన్ని పొంది - చేష్టలుడిగి; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; సంక్షిప్త్ర+అంగుండై= ముడుచుకోబడిన కర చరణా 
ద్యవయవాలు కలవాడై; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయంలో. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడిని చూస్తూ, యుద్దాద్రేకాన్ని, బాహుబలగర్వాన్ని , శౌర్యాన్ని ప్రకటించటంలో దర్సాన్ని, 
ఇదివరకటి అతిశయాన్ని కోల్పోయి, బలహీనపడి, దుఃఖం మనస్సును మిక్కిలి కలతనొందించగా చేష్టలుడిగి, 
ముడుచుకొనిపోయిన అవయవాలు కలవాడై ఉండగా. 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 

వ. _ అతని వధంబునకై పాంచాలవిభుని వేలిమిం బుట్టినవా. డగుట నప్పార్నతుండు దత్సమయజనితోత్సాహ 
రోష విశేషాయత్తచిత్తుం డగుచు నమ్మహీసురుమీ6దం గవిసి యేసిన ననికి నొల్లని యుల్లంబున బరుని 
యుల్లాసంబు సహింపలేని తేజంబును బురికొని యతండు వోరం దొడంగిన దివ్యాస్తంబులు ప్రతిభాసింపక 
యుందె; నట్లయినను మనసుబలిమి కలిమిం బ్రకృతి బాణంబుల నాతని బాణబాణాసన రథ రథ్య సూత 
కేతనంబులు వొడిసేసె; నాధృష్టద్యుమ్నుండు గద గొనినం దునియలు గావించె. బలకయు వాలునుం గొని 
వచ్చి యవ్వీరుండు సారథి తురంగంబుల యంగంబుల వ్రయ్యనేయ. దత్కరవాల ఖేటపాటనంబు సేసి 
తనువునం జండకాండంబులు నించె; నట్లు నించి నొంచినం గని శినివరుండు గృపకర్ణ కృతవర్మల తోడం 
బెనంగు చుండియు. గ్రూరనారాచ దశకం బయ్యాచార్యుమేన నిగిడించె; నంత నత్యంతరయంబునం 
జనుదెంచి యనిలనందనుండు ద్రుపదనందను. గుంభసంభవు బారికిం దప్పించుకొని పోయినం బొమ్మని 
పలికి, డెందం బెప్పటి చందం బగుటయు నిశ్చలభావం బొందె; నివ్విధంబున నాలుగు దివసంబులు 
నొక్కరాత్రియు నేనగు దివసంబులో నిరువది గడియలు నిరువది యొక్కవే యట్టలాడ భండనంబు సేసి 
పాండవబలంబులు నుజుమాడి పేరడవి గొని కాల్లి పొనుంగుపదిన కార్షిచ్చు కైవడిం గుదిసి య మృహాత్ముండు. 

321 


ప్రతిపదార్ధం: అతని వధంబునకై= ఆ ద్రోణాచార్యుల వధ కొరకు; పాంచాల విభుని వేలిమిన్‌= ద్రుపదరాజు (చేసిన) హామకుండము 
నందుండి; పుట్టినవాండు+అగుటన్‌= పుట్టి ఉన్నవాడు అగుటచేత; ఆ+పార్షతుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; తత్సమయ జనిత+ 
ఉత్సాహ రోష విశేష౪ఆయత్తచిత్తుండు+అగుచున్‌= ఆ సమయంలో పుట్టిన ఉత్సాహ(క్రోధాలకు మిక్కిలి అధీనమై మనస్సు కలవాడై; 
ఆ+మహీసురవరుమీందన్‌= ఆ ద్రోణాచార్యుడిపైకి; కవిసి= ఉరికి; ఏసినన్‌= బాణాలు వేయగా; అనికిన్‌= యుద్దానికి; ఒల్లని+ 
ఉల్లంబునన్‌= ఇష్టపడని మనస్సుతో; పరుని+ఉల్లాసంబును= శత్రువు మిడిసిపాటును; సహింపలేని తేజంబును= ఓర్వజాలని 
ప్రతాపం; పురికొని+అతండు= చెలరేగి ఆ (ద్రోణాచార్యుడు; పోరన్‌+తొడంగినన్‌= యుద్దానికి పూనుకొనగా; దివ్య+అస్త్రంబులు= 
ఇం(ద్రాస్త్రం మొదలైన అస్త్రములు; ప్రతిభాసింపక+ఉండెన్‌= స్ఫురించకుండా అయినవి; అట్టు+ అయినను= అట్టా అయినప్పటికి; 
మనసు బలిమి కలిమిన్‌= మనోబలంతో - యుద్ధం చేయటానికే మనస్సు బలాత్కరించటంవలన; ప్రకృతి బాణంబులన్‌= 
సహజములైన బాణాలతో; అతని= ఆ ధృష్టద్యుమ్నుడి; బాణ= (ప్రయోగించిన) బాణాలను; బాణాసన= ధనుస్సును; రథ= 
రథాన్ని; రథ్య= అశ్వాలను; సూత= సారథిని; కేతనంబులు= ధ్వజాన్ని (ద్వంద్వ సమాసం కాబట్టి బహువచనం, ద్వితీయార్థమున 
'ప్రథమావిభక్తి; పొడి+చేసెన్‌= నుగ్గునుగ్గు చేశాడు - ఖండించాడని భావం; ఆ ధృష్టద్యుమ్నుండు= అన్నీ కోల్పోయిన ఆ ధృష్ట 
ద్యుమ్నుడు; గద= గదను; కొనినన్‌= తీసికొన్న వెంటనే; తునియలు= తునకలుగా; కావించెన్‌= చేశాడు (రథం, సూతుడు, 
అశ్వాలు; ధనుర్చాణాలు నశించి ఏవీ కూడా) యుద్దానికి లేకపోవటం వలన; పలకయున్‌= డాలు; వాలునున్‌= ఖడ్లాన్ని; కొని= 
తీసికొని; వచ్చి= వచ్చి; ఆ+వీరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; సారథి తురంగంబుల+అంగంబులన్‌= సారథియొక్క మరియు 
అశ్యాలయొక్క శరీరాలను; వ్రయ్యన్‌+ఏయన్‌= తుత్తునుకలయ్యేటట్టు కొట్టగా; తద్‌= అతడియొక్క; కరవాల= ఖడ్గంయొక్క; 
ఖేట= డాలుయొక్క; పాటనంబు= ఖండనం; చేసి= చేసి; తనువునన్‌= శరీరంపై; చండకాండంబులు= భయంకరమైన బాణాలను; 
నించెన్‌= నింపాడు; అట్టు= ఆ విధంగా; నించి= నింపి; నొంచినన్‌= నొప్పింపగా; కని= చూచి; శినివరుండు= సాత్యకి; కృప, 
కర్ణ కృతవర్మల తోడన్‌= కృపాచార్యుడు, కర్షుడు, కృతవర్మ అనే వారితో; పోరుచుండియున్‌= యుద్దం చేస్తూ ఉండి కూడా; 
(క్రూర నారాచ దశకంబు= భయంకరమైన బాణాల దశకాన్ని అనగా - బాణాలను పదింటిని; ఆ+ఆచార్యుమేనన్‌= ఆ దద్రోణాచార్యుడి 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 691 
శరీరంపై; నిగిడించెన్‌= వ్యాపింపజేశాడు (పది బాణాలతో కొట్టాడు); అంతన్‌= ఆ సమయాన; అత్యంత రయంబునన్‌= మిక్కిలి 
వేగంగా; చనుదెంచి= వచ్చి; అనిల నందనుండు= భీముడు; ద్రుపదనందనున్‌= ధృష్టద్యుమ్నుడిని; కుంభసంభవు బారికిన్‌= 
(ద్రోణాచార్యుల గురికి, అనగా ద్రోణాచార్యుడికి లక్ష్యం కావటాన్ని; తప్పించుకొని= తప్పించివేసి; పోయి నన్‌= తీసికొని పోగా 
(ద్రోణాచార్యుడి ఎదుటనున్న ధృష్టద్యుమ్నుడిని ప్రక్కకు తొలగించుకొని పోతూ ఉండగా); పోయినన్‌+పొమ్ము+అని పలికి= 
(ద్రోణుడు) పోతేపో అని పలికి; డెందంబు= మనస్సు; ఎప్పటి చందంబు= ఎప్పటి విధంగా; అగుటయున్‌= కాగానే; 
నిశ్చలభావంబు= నిశ్చలత్యాన్ని; ఒందెన్‌= పొందాడు (యుద్దానికై తనను పురికొల్పిన ధృష్టద్యుమ్నుడు యుద్దం విడిచి భీముడి 
ద్వారా తొలగి పోయాడు. ఇక నా అంతట నాకు యుద్ధంతో పనిఏమి? అని తలంచి పూర్వ విధంగా తన మనస్సు ప్రశాంతమై 
ఉండగా యోగ నిష్టపూన తలచి కదలక మెదలక ఉన్నాడని భావం); ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; నాలుగు దివసంబులు= 
నాలుగు దినాలు; ఒక్క రాత్రియున్‌= ఒక రాత్రి; ఏను+అగు దివసంబులోన్‌= అయిదవరోజున; ఇరువది గడియలు= ఇరవై 
గడియలు (సూర్యోదయం నుండి 20 గడియలు దివసం గతించేటంత వరకు) (గడియ అనగా రెండున్నర గంటలు కాబట్టి 
సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు అని భావం); ఇరువది యొక్కవేలు+అట్టలు= ఇరువయ్యొక్కవేల మొండాలు; 
ఆడన్‌= నృత్యం చేసేటట్లు: భండనంబు+చేసి= యుద్దం చేసి (ఈ యుద్ధంలో ఇప్పుడు 21వేల మంది తలలు తెగగొట్టాడని 
భావం); పాండవ బలంబులన్‌= పాండవుల సైన్యాలను; నుణుమాడి= సంహరించి; పేరడవిన్‌= మహారణ్యాన్ని; కొని= చేపట్టి; 
కాల్ఫి= దహించి; పొనుంగు పడిన కార్చిచ్చుకైవడిన్‌= చల్లారిన దావాగ్నివలె; కుదిసి= ఉపశమించి; ఆ+మహాత్ముండు= ఆ 
మహానుభావుడు (ద్రోణాచార్యుడు. 


తాత్పర్యం: అతని వధకై ద్రుపదుని హోమకుండం నుండి పుట్టినవాడు కావటం చేత ఆ సమయంలో కలిగిన 
ఉత్సాహరోషాలకు విశేషంగా స్వాధీనమైన మనస్సు కలవాడై, ఆ (ద్రోణుడిమోాదికి విజ్బంభించి బాణాలు వేయగా, 
యుద్ధం చేయటానికి ఇష్టంలేని ద్రోణుడి మనస్సులో, శత్రువుయొక్క ఉత్సాహాన్ని సహించలేని పరాక్రమం 
(క్రమ్ముకొని యుద్దానికి పూనుకోగా, ఆయనకు దివ్యాస్తాలు స్ఫురించలేదు. అయినా మనోబలంతో సహజ 
బాణాలతోనే ధృష్టద్యుమ్నుడి బాణాలను, ధనుస్సును, రథాన్ని, రథాశ్వాలను, సారథిని, రథకేతనాన్ని నుగునుగ్గు 
చేశాడు. ధృష్టద్యుమ్నుడు గదతీసుకోగా, దానిని ముక్కులు చేశాడు. తరువాత ధృష్టద్యుమ్నుడు డాలును ఖడ్డాన్ని 
తీసుకొని ద్రోణుని రథసారథి శరీరాన్ని, గుర్రాల శరీరాలను ముక్కలయ్యేటట్టు కొట్టగా గురుడు అతని ఖడ్డాన్ని, 
డాలును ఖడించి, అతని శరీరంనిండా భయంకరాలైన బాణాలు నింపాడు. ఆ విధంగా నింపి ధృష్టద్యుమ్నుడిని 
నొప్పింపగా, సాత్యకి చూచి, తాను కృప, కర్మ కృతవర్మలతో యుద్ధం చేస్తూ ఉన్నా, పది వాడిబాణాలు ద్రోణుడి 
శరీరంలో నాటాడు. అప్పుడు భీమసేనుడు మహావేగంగా వచ్చి; ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడి బారిన పడకుండా 
తప్పించి తీసుకొనిపోగా, ద్రోణుడు పొమ్మని పలికి, మనస్సు పూర్వస్థితికి రాగా ప్రశాంతతను పొందాడు. ఈ 
విధంగా నాలుగురోజులు, ఒక రాత్రి, అయిదవరోజులో ఇరువది గడియలు - ఇరువదియొక్క వేల మొండెములు 
నేలపడి ఆడగా యుద్దంచేసి, పాండవ బలాలను సంహరించి, మహారణ్యాన్ని దహించి కాంతివిహీనమైన కార్చిచ్చువలె 
తగ్గి ఆ మహానుభావుడు 'ద్రోణుడు(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ; "కార్చిచ్చు కైవడిన్‌ అన్నచోట ఉపమాలంకారం. 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 

సీ.  సంగరంబున. దన్వి సని శాంతిం బొందిన । చిత్తంబుతో. దమసేన దిక్కు 
గనుంగొని పెలుచ నోకర్ణ! యోకృప! యో సు । యోధన! పోర న న్నొత్తి యెపుడు 
జెప్పుదు; రేను నాచే నయినంతయు. । జేసితి; నింక నిశ్చింతవృత్తి 
సుగతికి. జనం గోరి తగ నుజ్జిగించెద । బాణాసనంబును బాణములను; 


తే. _ దెలివి గలిగి మనుం' డని పలికి శరశ । రాసనము లూడ్డి తేరిపై ననఘమూర్తి 
యొప్పం గూర్చుండి సంభృత యోగనిష్ట । నొంది తేజోమయాత్ము దై యుండె నధిప! 322 


ప్రతిపదార్దం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సంగరంబునన్‌= యుద్దంలో; తన్వి= తృప్తిని; చని= పొంది; శాంతిన్‌= శమాన్ని; 
పొందిన చిత్తంబుతోన్‌= పొందిన మనస్సుతో; తమ సేన దిక్కు= తమ సైన్యంవైపు; కనుంగొని= చూచి; పెలుచన్‌= బిగ్గరగా; 
ఓ కర్ష!= ఓయి కర్ణా; ఓ కృప!= ఓ కృపా! ఓ సుయోధన!= ఓయి దుర్యోధనా! (వినండి); పోరన్‌= యుద్దం చేయటానికి; 
నన్నున్‌= నన్ను; ఒత్తి= గట్టిగా; ఎపుడున్‌= ఎల్లప్పుడు; చెప్తుదురు= చెప్పుతారు (కదా); ఏను= నేను; నాచేన్‌+అయిన+అంతయున్‌= 
నా చేతనయినంత; చేసితిన్‌= చేశాను; ఇంక= ఇక; నిశ్చింతవృత్తిన్‌= చింతలేని ఉనికితో అనగా ఏ చింతా లేక; సుగతికిన్‌=ఉత్తమ 
గతికి; చనన్‌= పోవటానికి; కోరి= కాంక్షించి; తగన్‌= తగిన విధంగా; బాణాసనంబును= ధనువును; బాణములను= బాణాలను; 
ఉజ్జగించెదన్‌= త్యజిస్తూ ఉన్నాను (ఇక మీరు); తెలివి+కలిగి= బుద్ది గలిగి; మనుండు+అని= జీవించండి అని; పలికి= చెప్పి; 
శర శరాసనములు= బాణాలను ధనువును; ఊడ్చి= జారవిడిచి; తేరిపైన్‌= రథంమీద; అనఘమూర్తి= పాపరహితమైన (తన) 
స్వరూపం; ఒప్పన్‌= ప్రకాశింపగా; కూర్చుండి= కూర్చున్నవాడయి; సంభృత యోగనిష్టన్‌= సంపూర్ణమైన యోగనిష్టను- (సమాధిని); 
ఒంది= పొంది; తేజో మయ+ఆత్ముండు+ఐ= తేజస్సుతో నిండిన (తేజః॥ప్రచురమైన) స్వరూపం కలవాడై; ఉండెన్‌= ఉన్నాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! యుద్దంలో తృప్తిని, చిత్తంలో ఏ విధమైన చింతలేక శాంతిని పొంది తమ 
సైన్యం వైపు చూస్తూ బిగ్గరగా కర్ణాదులను పిలుస్తూ ఇట్లా అన్నాడు: 'ఓ కర్ణ కృప, దుర్యోధనులారా! మీ రెప్పుడూ 
నన్ను ఎత్తిపొడుస్తూ యుద్దానికి పురికొల్పేవారు - ఇదిగో, నా చేతనయినంత యుద్దం చేశాను. ఇక ఈ ధనుర్పాణాలు 
నా కక్కరలేదు. నేను ఇక నిశ్చింతగా ప్రాణాలు త్యజించి పుణ్యలోకాలకు వెళ్ళాలని ధనుస్సును, బాణాలను 
వదలి వేస్తున్నాను. ఇక మీరు బుద్ధి కలిగి, జీవితం సాగించండి” అని పలుకుతూనే తన ధనుర్చాణాలను రథంపై 
జారవిడిచాడు. ఇక తాను రథంపై కూర్చుండి యోగసమాధిలో మునిగిపోయాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు 
ఆ దద్రోణాచార్యుల శరీరం తేజోరూపంతో వెలిగింది. 


వ. _ అట్టియెడధృష్టద్యుమ్నుండు గృపాణపాణియు.బాదచారియునై భారద్వాజు దెసకుం గవియుటయు, నుభయ 
సైన్యంబుల హాహాకారంబు లెస.౧; నంతం దనువు విడిచి యప్పుణఖ్యపురుషుండు ప్రకట జ్యోతీరూపంబున 
నెగసి పరమస్థానంబునకుం జనియె6; దత్తేజోమూర్తి యేను గంటిం, గృష్టార్దున ధర్మనందన కృపాచార్యులునుం 
గనిరి; దక్కటి మానవులు గానరు; సురలు సూచి సంతసంబునం బొదలి; ర ట్లడరిన యాద్రుపద నందనుండు. 

323 


ప్రతిపదార్దం: అటిి+ఎడన్‌= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు; కృపాణపాణిఐ= ఖడం చేతియందు కలవాడై; పాదచారి 
ఇ యు అ గే క్‌ 
యును+ఐ= (ఏ వాహనంపై కాక కేవలం) పాదాలతోనే నడుస్తూ ఉన్నవాడై; భారద్వాజు దెసకున్‌= (ద్రోణాచార్యుల వైపునకు; 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 693 
కవియుటయున్‌= చేరగానే; ఉభయ సైన్యంబులన్‌= ఇరుపక్షాల సైన్యాలలో; హాహాకారంబులు= హాహాకారాలు (హాహా అనే 
ఆర్తనాదాలు); ఎసలౌన్‌= వ్యాపించాయి; అంతన్‌= అంతలోనే; తనువు= శరీరం; విడిచి= విడిచివేసి; ఆ+పుణ్యపురుషుండు= 
పవిషత్రుడైన ఆ వ్యక్తి (ద్రోణాచార్యుడు); ప్రకట జ్యోతిస్‌+రూపంబునన్‌= స్పష్టమైన - అనగా మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్న జ్యోతిస్సు 
రూపంతో; ఎగసి= ఎగిరిపోయి; పరమస్తానంబునకున్‌= మిక్కిలి ఉత్కృష్టమైన స్థానానికి, అనగా బ్రహ్మలోకానికి; చనియెన్‌= 
వెళ్ళాడు; తద్‌+తేజోమూర్తిన్‌= ఆ తేజస్స్వరూపాన్ని; ఏను= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను (సంజయుడు); కంటిన్‌= చూచాను; 
కృష్ణ+అర్జున ధర్మనందన, కృపాచార్యులునున్‌= కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, కృపాచార్యులు (వీరందరు); కనిరి= చూచారు; 
తక్కటి మానవులు= మిగిలిన వీరులు; కానరు= చూడలేదు; సురలు= దేవతలు; చూచి= (ఆ తేజోదృళ్యాన్ని) దర్శించి; 
సంతసంబునన్‌= సంతోషంతో; పొదలిరి= ఉబ్బిపోయారు; అట్టు= ఆ విధంగా; అడరిన+ఆ ద్రుపదనందనుండు= విజ్బంభించిన 
ఆ ధృష్టద్యుమ్నుడు (ఆ (ద్రోణాచార్యుడు న్యస్తశస్రుండై ఉండటమే తన కనువైన సమయంగా భావించి సంహరించటానికి సిద్ధపడిన 
వాడు ఆ ధృష్టద్యుమ్నుడు అని భావం). 


తాత్పర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు. ఖడ్గం చేబూని కాలినడకతో ద్రోణాచార్యుని సమీపించగానే, దానిని చూచి 
ఉభయ పక్షాల సైనికులందరూ హాహాకారాలు చేశారు. అంతలోనే (ద్రోణాచార్యుడు యోగాన్ని ఆశ్రయించి శరీర 
త్యాగం చేసి జ్యోతిస్ప్వురూపంతో ఆకాశానికి ఎగసి పరమస్టానానికి అనగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అత 
డట్ట్లా జ్యోతిస్సు రూపంలో వెలుగుతూ ఉత్తమ లోకానికి వెళ్ళటం - కేవలం నేను (సంజయుడు), కృష్ణుడు, అర్జునుడు, 
ధర్మరాజు, కృపాచార్యుడు - అనే అయిదుగురం మాత్రమే చూచాము. తక్కినవారు చూడలేదు. అని సంజయుడు 
ధృతరాష్ష్రుడితో చెప్పాడు. దేవతలు అదిచూచి సంతోషంతో ఉబ్బిపోయారు. ఆ విధంగా విజ్బంభించిన 
ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ధృష్టద్యున్నుండు నృుతుండైన ద్రోణుని కంఠంబు దునునుట (సం. 7-165-47) 


చ.  అరదముపైకి దా6టి కుపితాత్మత ద్రోణుశవంబు కేశముల్‌ 
గరమున బె ట్టమర్దికొని ఖడ్గహతిన్‌ మెడ ద్రుంచివైచె స 
త్వరముగ మాను మాను మను వాక్యముతో నరుండేగం దప్పు సు 
మ్ముర యని ధర్మజుండు దివి ముట్టు నెలుంగున బి ట్టదల్పంగన్‌. 324 


ప్రతిపదార్థం: అరదముపైకిన్‌= రథంపైకి; దాంటి= లంఘించి; కుపిత+ఆత్మతన్‌= (క్రోధంతో నిండిన ఆకారంతో; ద్రోణు శవంబు 
కేశముల్‌= దద్రోణాచార్యుడి కళేబరం యొక్క వెంట్రుకలను (ఆ ద్రోణుడి శరీరం నిన్జీవమై ఉన్న సంగతి ధృష్టద్యుమ్నుడికి తెలియదు 
- తెలియక ద్రోణుడిని వధిస్తున్నా ననే మోహంలో పడ్డాడు ధృష్టద్యుమ్నుడు - ఈ విషయం మూలంలో శ్లో॥ బ్రహ్మ లోక గతే 
ద్రోణే ధృష్టద్యుమ్నే చ మోహితే! అని చెప్పబడింది); కరమునన్‌= చేతిలో; బెట్టు+అమర్చ్భికొని= గట్టిగా పట్టుకొని; ఖడ్గహతిన్‌= 
కత్తివ్రేటుతో; మెడన్‌= కంఠాన్ని (నరికి వేయటానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా); మాను మానుము= (నాయనా ధృష్టద్యువ్నూ!); 
మానివేయుము; అనువాక్యముతోన్‌= అని పలుకుతూ; నరుండు= అర్జునుడు; ఏంగన్‌= వెళ్ళగా; (మరియు); తప్పు సుమ్ముర!+అని= 
అరే (ధృష్టద్యుమ్నా!) తప్పు సుమా! అని; ధర్మజుండు= ధర్మరాజు; దివిముట్టు+ఎలుంగునన్‌= ఆకాశాన్నంటే కంఠస్వరంతో; 
బిట్టు= గట్టిగా; అదల్పంగన్‌= గద్దిస్తూ ఉండగా; (దీనిని కూడా పట్టించుకోక); సత్వరముగన్‌= తొందరగా; (త్రుంచివైచెన్‌= తెగనరికి 
వేశాడు. 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కోపాతిశయంతో రథంపైకి లంఘించి. ద్రోణుడి కళేబరంయొక్క తలవెంట్రుకలను చేతితో పట్టుకొని, 
(ఆ ద్రోణుడి శరీరం నిర్జీవం అనే విషయం అతడికి తెలియదు) తల నరికివేయటానికి కత్తి ఎత్తుతూ ఉండగా 
అర్జునుడు పరుగుతీస్తూ 'ఆ పని కూడదు - మానివేయుము”' అని అంటూనే ఉన్నా, ధర్మరాజు “అది తప్పు 
కూడదు అని ఆకాశాన్నంటే కంఠస్వరంతో గట్టిగా గద్దిస్తూఉన్నా ధృష్టద్యుమ్నుడు వెంటనే ఆ ద్రోణుడి తలను 
తెగనరికి వేశాడు. 


వ. ఇత్తెథింగునం దునిమి యతం డయ్యట్టయుం దలయును ధరణీతల గతంబి సేసె; నిట్లు శతవృద్దుం డగు 
నయ్యస్త్ర గురుండు నీ దుర్మంత్రంబున ద్రుంగిపోయినం బొంగి పాండవానీకంబు పైకొని తఖిమిన మన 
మొనలు వెజిచఅచి కనుకనిం బజచెం; బజచిన మనంబు గలంగి యప్పుడు నీ కొడుకు లేట మొగంబులు 
వడు దొరలతోడం గూడ6దిరుగ నట్టియెడ దుర్యోధన దుశ్శాసన కృప కర్ణ కృతవర్మ మద్రేశ్వరుల మాతంగంబులం 
దురంగంబుల ముందఅ పెట్టికొని “కటకటా! యనుచు'నింత పుట్టునే ?ొయనుచు'నింక నేమి గల) దనుచు 
“నెట్లు సేయంగల వార? మనుచు 'నేది దుది”? యనుచు మరలి మరలి చూచుచుం జనుచుండ. దక్కిన 
యలంతి మానుసు లెల్లను దలచీర వాటించు తలంపు లేక యొండొరుల నిలు నిలు మని పలుకుచుం గాలు 
నిలువక పలుదిక్కులకుం బాటీి రత్తజి నశ్వత్భామ మున్నొక్కకెలనం గయ్యంబు సేయుచుండి నీసేన య 
ట్లగుటం గనుంగొని యక్కురుపతి కడకుం జని యతని కి ట్లనియె. 325 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; తునిమి= ఖండించి; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఆ+అట్టయున్‌= మొండెం; 
తలయును= తలను; ధరణీతలగతంబు= భూతలాన్ని పొందినదిగా; చేసెన్‌= చేశాడు; తలను ఖండించి (మొండెం, తల ఈ 
రెండూ భూమిపై పడగొట్టాడు; ఇట్టు= ఈ విధంగా; శతవృద్దుండు+అగు= నూరేండ్లు సమీపిస్తున్న ముదుసలిఅయిన 
(ద్రోణాచార్యుడు 85 సంవత్సరాల వాడని మూలంలో ఉన్నది. శ్లో ఆకర్ల పలితః శ్యామో వనయసాశీతి పంచకః త్వత్కృతే 'వ్యచరత్‌ 
సంఖ్యే స తు షోడశనర్షనత్‌ ॥ ద్రోణ 192/64)” అతివృద్దుండు అనే పాఠాంతరం మూలవిధేయంగా ఉన్నది); ఆ+అస్త్రగురుండు= 
అస్త్రవిద్యాగురువైన ఆ ద్రోణాచార్యుడు; నీ దుర్మంత్రంబునన్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ దుష్టమైన ఆలోచన వలన; 
(త్రుంగిపోయినన్‌= రాలిపోగా; పొంగి= ఉప్పాంగి; పాండవ+అనీకంబు= పాండవుల సైన్యం; పైకొని= పైబడి; తజీమినన్‌= తరుమగా; 
మన మొనలు= మన (కౌరవ) సైన్యాలు; వెజచజచి= భయపడి; కనుకనిన్‌= సంభ్రమంతో; పజచెన్‌= పారిపోయారు; పజచినన్‌= 
పారిపోగానే; మనంబు= మనస్సు; కలంగి= కలతచెంది; అప్తుడు= ఆ సమయాన; నీ కొడుకులు= నీ కుమారులు అనగా కౌరవులు; 
లేట మొగంబులు+పడు= పెడమొగం పెట్టుకొని, పరాజ్ముఖులై పారిపోతున్న; దొరల తోడన్‌+కూడన్‌= రాజులతోపాటు; తిరుగన్‌= 
వెనుతిరుగుతూ ఉంటే (ద్రోణ మరణంతో కౌరవవీరులందరు నిరుత్సాహంతో పారిపోయారని (సంస్కృత మూలం (ద్రోణ - 
193వ అధ్యాయంలో విపులంగా ఉన్నది); అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన, దుశ్నాసన, కృప, కర్ణ కృతవర్మ, మద్రేశ్వరులు= 
దుర్యోధనుడు, దుశ్ళాసనుడు, కృపాచార్యులు, కర్షుడు, శకుని - వీరందరు; మాతంగంబులన్‌= ఏనుగులను; తురంగంబులన్‌= 
అశ్యాలను; ముందజ+పెట్టుకొని= ముందుంచుకొని; కటకటా!+అనుచున్‌= అకటా! అని అంటూ; ఇంత పుట్టునే+అనుచున్‌= 
ఇంత జరుగుతుందా? అని అనుకుంటూ; ఇంకన్‌+ఏమి+కలదు?+అనుచున్‌= (ఇంత జరిగినాక) ఇంక ఏమి ఉంటుంది? - 
అని అంటూ; ఎట్టు+చేయన్‌+కలవారము?+అనుచున్‌= ఎట్టా చేస్తాం? అని అంటూ; ఏది తుది?+అనుచున్‌= ఇక దీనికి చివర 
ఏది? అని అంటూ; మరలి+మరలి+మాటి మాటికి వెనుకకు తిరిగి; చూచుచున్‌= చూస్తూ; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతూ ఉండగా; 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 695 
తక్కిన+అలంతి మానుసులు+ఎల్లన్‌= మిగిలిన కొద్దిపాటి మనుష్యులందరు; తలచీర+పాటించు తలంపులేక= తలపాగ 
చుట్టుకొనటానికి ఇచ్చ లేక (తలపాగ విడిపోయినా సరిచేసుకొనటానికి తీరికలేకు; ఒండొరులన్‌= పరస్పరం (ఒకరు మరొకరితో); 
నిలునిలుము+అని= ఆగుము ఆగుము అని; పలుకుచున్‌= అంటూ; కాలు నిలువక= పాదం ఆనక (నిలబడే ఓపిక లేక); 
పలు దిక్కులకున్‌= నానా దిశలకు; పాటిరి= (భయంతో) పారిపోయారు; ఆ+తటీిన్‌= ఆ సమయంలో; అశ్చత్థామ= ద్రోణాచార్యుడి 
కుమారుడు అశ్వత్సామ; మున్ను= ముందు; ఒక్కకెలనన్‌= ఒకవైపు; కయ్యంబు= యుద్దం; చేయుచున్‌+ఉండి= చేస్తూ ఉండి; 
నీ సేన= ఓ ధృతరాషస్త్ర మహారాజా! నీ సైన్యం; అట్టు+అగుటన్‌= ఆ విధంగా కావటాన్ని - అట్టా భయ(భ్రాంతమై పారిపోవటాన్ని; 
ఆ+కురుపతి కడకున్‌+చని= ఆ కురురాజు - అనగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి; అతనికిన్‌= అతడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా తలనరికి ఆ తల, ఆ మొండెం రెంటిని భూమిమీదికి విసరివేశాడు. ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! నీ యొక్క చెడు ఆలోచన ఫలితంగా, అందరికీ అస్త్రవిద్యను నేర్పిన ఆ గురువు నూరేండ్ల పండుముసలి 
తెగిపడిపోగా, పాండవుల సైన్యాలు సంతోషంతో ఉప్పాంగిపోయాయి, మన సైన్యాలపై విజృంభించాయి. దానికి 
మన సైన్యాలు భయపడి, దిక్కుతోచక పరుగెత్తాయి. ఆ విధంగా పరుగెత్తగా. నీ కొడుకులు కలతచెందిన మనస్సుతో 
పెడమొగం పెట్టుకొని పారిపోతున్న రాజులతో పాటు వెనుదిరిగి వెళ్ళుతూ ఉండగా మన దుర్యోధన, దుశ్ళాసన, 
కృప, కర్మ కృతవర్మ, శల్యుల గజాశ్వాది సైన్యాలను ముందర పెట్టుకొని, “అయ్యో! మన కింకా ఏం మిగిలింది? 
ఇట్టా జరుగుతుం దని అనుకొనలేదు” “ఇక మనం ఏదైనా చేస్తామన్నా ఏం చేయజాలుతాము?” 'దీనికి ఏమైనా 
పరిష్కారముందా?” - అని అనుకొంటూ వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళుతూ ఉండగా, తక్కిన సామాన్య 
సైనికులందరూ “ఒరేయి ఆగరా నేను వస్తున్నానని ముందర పోయే వారిని పిలుస్తూ, తలపాగా కూడ 
సవరించుకోకుండ పలుదిక్కులకు పరుగెత్తారు. ఆ సమయంలో అశ్వత్స్హామ ఒక వైపు యుద్దం చేస్తూ ఉన్నాడు. 
ఇట్టా కురుసైన్యాలు పారిపోవటం గమనించాడు. కురురాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడు. 


తే. “బలము లిది యేమి నలుగడ6 బాఅం జొచ్చె? । కర్ణ కృప ముఖ్యు లేటికిం గలంగి లేట 
మొగము వడి? రేల నీవును మున్నువోలె । నిలువరింపంగ దగియెడు నిలుపు లేవ? 326 


ప్రతిపదార్థం: బలములు= సైన్యాలు; నలుగడన్‌= నాలుగువైపులకు; పాజన్‌+చొచ్చెన్‌= పారిపోవటానికి ప్రయత్నించాయి; ఇది+ 

ఏమి?= ఇదేమి?-ఎందుకు?; కర్ష కృప ముఖ్యులు= కర్టుడు కృపాచార్యుడు మొదలైనవారు; ఏటికిన్‌= ఎందుకు?;కలంగి= కలతజెంది; 
లం ు! యా 

లేటమొగము+పడిరి?= పరాజ్ముఖులైనారు?; నీవును= ఓ దుర్యోధనా! నీవుకూడ; మున్ను+పోలెన్‌= మునుపటివలె; నిలువరిం 

పగన్‌+తగియెడు= ఆపజాలినట్టి; నిలుపు= స్టైర్యం; లేవు+అ= లేనివాడవా?; ఏల?= ఎందుకని? (ఎందుకు నిలుపటం లేదు?). 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! మన సైన్యాలు నాలుగు వైపులకు ఎందుకు పారిపోతున్నాయి. కర్టుడు, కృపాచార్యుడు 
మొదలైన ప్రముఖులు ఎందుకు కలతచెంది బాధతో పరాజ్ముఖులై వెనుదిరుగుతున్నారు. నీవు కూడా మునుపటివలె 
లే వేమి? వీరందరిని ఆపగలిగే ఆ మునుపటి శక్తి నీలో కొరవడిందా? ఎందుకు? చెప్పుము.” 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యడిగిన నతం డతనిమొగంబు సూచి యాచార్యు తెగుట సెప్పంబోయి డగ్గుత్తికవడి యూరకుండె; 
శారద్వతుండు వెలువెలం బాజుచు నెట్టకేలకు నెలుంగు దెచ్చికొని. 327 


ప్రతిపదార్థం: అని= ఇట్లా? అడిగినన్‌= అడుగుతూ ఉండగా; అతండు= ఆ దుర్యోధనుడు; అతని మొగంబు= ఆ అశ్చత్హామ 
ముఖం; చూచి; ఆచార్యు తెగుట+చెప్పన్‌+పోయి= ద్రోణాచార్యుడి వధను గూర్చి చెప్పటానికి పూనుకొని; డగ్గుత్తికశపడి= 
చెప్పటానికి నోరురాక, కంఠం గడ్గదస్వరాన్ని పొందగా; ఊరక+ఉండెన్‌= మౌనంగా ఉండిపోయాడు; శారద్వతుండు= 
కృపాచార్యులు; వెలువెలన్‌+పాయుచున్‌= వెలవెలబోతూ - తన ముఖం కళావిహీనం అయిపోతూ ఉండగా; ఎట్టకున్‌+ఏలకున్‌= 
ఎంతో కష్టంగా, ఎలుంగు+తెచ్చికొని= కంఠధ్వనిని సవరించుకొని. (ఇట్టా అన్నాడు) 


తాత్పర్యం: అని అడుగగా దుర్యోధనుడు, అశ్చత్సామ ముఖం చూస్తూ ద్రోణుడి వధ విషయం చెప్పబోయి 
తండ్రి కంఠం గాడ్గదికమై నోటమాట రాక మౌనంగా ఉండిపోయాడు. కృపాచార్యుడు వెలవెలబారిన ముఖంతో 
ఎట్లాగో కంఠస్వరాన్ని కుదుటపరచుకొని 

వ. 


సీ.  'పాంచాల పాండవ ప్రముఖ సైన్యంబుల । ద్రోణుండు బలువిడి. ద్రుంచుటయును, 
నుక్కటి పాండవు లొక్కచోటికి వచ్చి । నిలువరింపంగ, లేక తలకటయును, 
వాయుతనూజు. 'డశ్వత్చామ సచ్చె. జు । మ్మని కుంభజునితోడ నాడుటయును, 
నమ్మాట గొనక ధర్మాత్మజు నవ్వార్త ।; యాచార్వు. డేర్వడ నడుగుటయును 
తే. _ భీముచేత నశ్వత్భ్ధామనామ గజము । మున్ను చచ్చుట కతమున న న్నరాధి 
పతియు నది నెపముగ నట్ల పలుకం జాల । నడలి యత. డాయుధంబులు విడుచుటయును. 328 


ప్రతిపదార్థం: 'ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; పాంచాల పాండవ ప్రముఖ 'సైన్యంబులన్‌= పాంచాల సైన్యాలు, పాండవసైన్యాలు- 
ఈ మొదలైన సైన్యాలను; బలువిడిన్‌= వేగంగా; త్రుంచుటయును= ఖండించివేయటం; పాండవులు= పాండవవీరులు; 
ఉక్కు+అటి= పొగరు తగ్గి; ఒక్క చోటికిన్‌= (అందరు) ఒకే చోటికి అనగా (ద్రోణాచార్యుడు యుద్దం చేసే చోటికి; వచ్చి= 
ఏకమై వచ్చి కూడ; నిలువరింపంగన్‌+లేక= అడ్డుకొనలేక; తలకుటయును= తొలగిపోవటం; వాయు తనూజుండ= వాయునందనుడైన 
భీముడు; అశ్చత్ధామ+చచ్చెన్‌+చుమ్ము+అని= అశ్వత్హాము మరణించాడు సుమా అని; కుంభజుని తోడన్‌= ద్రోణాచార్యుడితో; 
ఆడుటయును= చెప్పటం; ఆ+మాట= ఆ భీముడి మాటను; కొనక= నమ్మక; ధర్మాత్మజున్‌= ధర్మరాజును; ఆ+వార్త= ఆ 
అశ్చత్హామ మరణవార్త ఆచార్యుండు= ద్రోణాచార్యులు; ఏర్పడన్‌= తేటతెల్లం కావటానికి; అడుగుటయును= అడుగటం 
(అశ్వత్భామ మరణవార్త భీముడు చెప్పిన మాత్రాన నమ్మక దానిని గూర్చి నిజం తెలియటానికి ఆచార్యుడు ధర్మరాజును అడిగాడని 
భావం); భీము చేతన్‌= భీమసేనుడి చేత; అశ్వత్ధామ నామగజము= అశ్వత్థామ అనే పేరుగల ఏనుగు; మున్ను= అంతకుముందే; 
చచ్చుట కతమునన్‌= మరణించటం కారణాన (భీముడు, అశ్వత్హామ అనే గజాన్ని అంతకుముందు సంహరించాడు కాబట్టి); 
ఆ+నరాధిపతియున్‌= ఆ ధర్మరాజుకూడ; అది నెపము+కన్‌= ఆ అశ్వత్థామ అనే గజం మరణించటం మిష కాగా; అట్టు+అ= 
ఆ విధంగానే అనగా జౌను అశ్వత్భామ మరణించెనని; పలుకన్‌= చెప్పగానే; చాలన్‌= మిక్కిలి; అడలి= (ఆ దుఃఖాన్ని తట్టుకొనలేక) 
చలించిపోయి; ఆయుధంబులు= శ'స్త్రాలను; విడుచుటయను= విసర్జన చేయటం. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 697 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు పాంచాల పాండవ ప్రముఖ సైన్యాలను త్రుటిలో పెద్ద మొత్తంలో అంతమొందించాడు. 
అది చూచి పాండవ వీరుల పొగరు అణిగిపోగా వారందరు విడివిడిగా కాక ఏకమై ద్రోణుడితో పోరుకు దిగికూడా 
ఆ ద్రోణుడి ధాటిని అడ్డుకొనలేక తొలగిపోయారు. అప్పుడు భీముడు “అశ్వత్థామ చచ్చెన్‌ అని ద్రోణుడితో అన్నాడు. 
ఆ భీముడి మాటను నమ్మక (ద్రోణాచార్యుడు ధర్మరాజుతో 'అశ్వత్హామ చచ్చెనా?” అని ప్రశ్నించాడు. భీముడు 
అంతకుముందు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును సంహరించాడు కాబట్టి ధర్మరాజు ఆ మిషతో అశ్వత్హామ 
చావటం యథార్థమని (ద్రోణాచార్యుడికి తోచే విధంగా సమాధానం చెప్పాడు. దీనితో కొడుకు మరణవార్త నిజ 
మని నమ్మి (ద్రోణాచార్యుడు ఆ దుఃఖానికి తట్టుకొనలేక ఆయుధాలు వదలివేశాడు. 


వ. అప్పుడు. 329 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. గురు. డమలయోగనిష్టం । దిరమై యుండంగ వచ్చి, ధృష్టద్యుమ్నుం 
డరదముమీంది కెగసి త । చ్రిరోజములు పట్టికొని యసిం దునుముటయున్‌. 330 


ప్రతిపదార్దం: గురుండు= ఆచార్యుడు - ద్రోణుడు; అమల యోగనిష్టన్‌= నిర్మలమైన యోగనిష్టలో; తిరము+ఇ= స్థిరుడై; 
ఉండంగన్‌= ఉంటూ ఉండగా; వచ్చి= సమీపానికి వచ్చి; ధృష్టద్యుమ్నుండు; అరదము మీందికిన్‌= ఆచార్యుల రథంపైకి; ఎగసి= 
కుప్పించి; తద్‌+శిరోజములు= ఆ ద్రోణాచార్యుడి వెంట్రుకలు; పట్టికొని= చేత తీసికొని; అసిన్‌= కత్తితో) తునుముటయున్‌= 
నరికివేయటం. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు నిర్మిలమైన యోగనిష్టలో స్థిరంగా ఉండగా, ధృష్టద్యుమ్నుడు రథం మోదికి ఎగిరి 
వచ్చి, ట్రోణాచార్యుడి తల వెంట్రుకలను చేతితో పట్టుకొని, కత్తితో తలను నరికివేశాడు. 


వ. చెప్పియప్పుడు ధర్మనందన ధనంజయులు వారింప నతం డుడుగక యట్లు సేసె ననియు నెటింగించి, యట్లు 
భారద్వాజుండు పడిన బలంబులు విజిగె; నేమును నిరుత్భాహుల మయితి; మేనుంగు పేరి నెపంబుగా నట్టి 
మాట పుట్టుట కృష్ణకృతం బయిన కపటోపాయంబుగానోపు; నని యంతయు నేర్పడం బలిక ననుటయు 
ధృతరాష్తుండు సంజయుదిక్కు మొగంబై. 33] 


ప్రతిపదార్దం: చెప్పి= (ద్రోణవధ జరిగిన తీరును) తెలియజేసి (మళ్ళీ ఇట్లా అన్నాడు); అప్పుడు= ఆ సమయంలో; ధర్మనందన 
ధనంజయులు= ధర్మరాజు అర్జునుడు; వారింపన్‌= కూడదని నివారిస్తూ ఉండగానే; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఉడుగక= 
ఆగక; అట్టు= ఆ విధంగా - అనగా ద్రోణ శిరఖండనం; చేసెన్‌= చేశాడు; అనియున్‌= అని కూడా; ఎజింగించి= తెలిపి; 
ఇట్టు= ఈ విధంగా; భారద్వాజుండు= 'ద్రోణాచార్యులు; పడినన్‌= పడిపోగా - అనగా మరణించగా; బలంబులు= (మన) సైన్యాలు; 
విజిగెన్‌= చెదరిపోయాయి; ఏమును= మేముకూడ; నిరుత్సాహులము= ఉత్సాహం లేనివారం; అయితిమి= అయ్యాము; ఏనుంగు 
పేరి నెపంబుగాన్‌= అశ్వత్భామ అనే గజం పేరు మిష కాగా; అట్టిమాట= ఆ మాట - అనగా “అశ్వత్భామ సచ్చె” అనే మాట;పుట్టుట= 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 

పుట్టటం; కృష్ణకృతంబు+అయిన= కృష్ణుడిచే చేయబడిన; కపట+ఉపాయంబు= కపటంతో కూడిన ఎత్తుగడ; కాన్‌+ఓపున్‌= 
కావచ్చు; అని= ఇట్టా; అంతయున్‌= సర్వం; ఏర్పడన్‌= విశదమయ్యేటట్టు; పలికెన్‌= పలికాడు; అనుటయున్‌= అనగానే, అనగా 
సంజయుడు చెప్పగానే; ధృతరాషుండు; సంజయు దిక్కుమొగంబు+ఐ= సంజయుడి వైపు తిరిగి - సంజయుడికి అభిముఖుడై. 


తాత్పర్యం: అప్పుడా ధర్మరాజు, అర్జునుడు వద్దనిచెప్పినా, అతడు వినక ఆ విధంగా చేశాడు. అట్టా ద్రోణాచార్యులు 
కూలిపోగానే సైన్యాలు భయభ్రాంతములై నలువైపుల చెదరిపోయాయి. మేము కూడా ఉత్సాహం లేక ఇట్టా 
అయిపోయాము. అశ్వత్థామ అనే ఏనుగు చావటం మిషగా “అశ్వత్థామ చచ్చెను” అనే పుకారు పుట్టించటం కృష్ణుని 
కుతంత్రం కావచ్చును. అని అంతా స్పష్టంగా చెప్పాడు-అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్ర మహారాజు 
సంజయుడివైపు తిరిగి (ఇట్టా ప్రన్నించాడు). 


మ. 'వరదివ్యాస్త్రవిదుండు బాహుఘను( డశ్వత్చామ శ్రీరాముతో 
సరిసేయం దగువాండు దండ్రితల పాంచాలాత్మజుం డట్లుని 
ష్టురు6 డై పట్టె ననంగ6 ద్రుంచె నన వించున్‌ వారితో. గూడ నా 
తురు€ డై పోయెనొ? పోక నిల్టియలుకన్‌ దోర్దర్పముం జూపెనో? 332 


ప్రతిపదార్థం: అశ్వత్చామ= అశ్చత్చామ; వరదివ్య+అస్త్రవిదుండు= (శ్రేష్టములైన దివ్యా(స్తాలు తెలిసినవాడు; బాహుఘనుండు= బాహు 
బలంలో గట్టివాడు (కాబట్టి); శ్రీరాముతో సరి+చేయన్‌+తగువాండు= ఆ శ్రీరామచండద్రుడితో పోల్బ్చదగినవాడు (అట్టి అశ్వత్హామ); 
ల లు ల యణ 
తండ్రి తల= (తన) తండ్రి (ద్రోణాచార్యుడి తలను; పాంచాల+ఆత్మజుండు= (ద్రుపదుడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు; అట్టు= 
ఆ విధంగా; నిష్టురుండు+ఐ= కఠినుడై - అనగా కర్కశ స్వభావం కలవాడై; పట్టెన+అనంగన్‌= (తల వెంట్రుకలను) పట్టాడు 
అనగా; (మరియు) (త్రుంచెన్‌+అనన్‌= (తల) నరికివేశాడు అని అంటూ ఉంటే; వించున్‌= వింటూ; వారితోన్‌+కూడన్‌= ఆ 
దుర్యోధనాదులతో కూడా; ఆతురుండు+ఐ= సంతాపం కలవాడై; పోయెనా?= పోయాడో?; పోక= దుఃఖపరవశుడై పోక; నిల్చి= 
స్థిరుడై ఉండి; అలుకన్‌= (క్రోధంతో; దోర్టర్బమున్‌= భుజగర్యాన్ని; చూపెనో?= చూపాడా? 


తాత్పర్యం: 'సంజయా! అశ్వత్థామ దివ్యాస్తాలన్నీ తెలిసినవాడు, గొప్పబాహుబలం కలవాడు. శ్రీరాముడితో 
సరిపోల్చ్బదగినవాడు. అట్టి అశ్వత్ధామ, ఆ ధృష్టద్యుమ్నుడు తన తండ్రి తలవెంట్రుకలు పట్టి అంత నిరయగా 
గుంజాడంటే, అంతేకాక ఆ తండ్రి తలను ఖడ్గంతో నరికివేశాడంటే వింటూ ఆ దుర్యోధనాదులతోపాటు దుఃఖిస్తూ 
ఊరకే ఉన్నాడా? లేదా (క్రోధోద్రిక్తుడై విజ్బంభించి శత్రువులపై భుజబలదర్సాన్ని ఏమైనా చూపాడా? చెప్పుము. 


క. తను నాధృష్టద్యుమ్నుం । దునుముటకై కోరి కనియె ద్రోణుండు పరమా 
స్త్ర నిరూఢి పరశురాము. డ । తని కిచ్చిన యంతవట్టు దన కత. డిచ్చెన్‌. 333 


ప్రతిపదార్థం: ద్రోణుండు= తండ్రి ద్రోణాచార్యుడు; తనున్‌= తనను అనగా అశ్చత్హామను; ఆ ధృష్టద్యుమ్నున్‌= తన తండ్రి 
మరణానికి అవతరించిన ఆ (ద్రుపద పుత్రుడిని ధృష్టద్యుమ్నుడిని; తునుముటకై= సంహరించటానికి; కోరి= ఇష్టపడి - ప్రత్యేకించి; 
కనియెన్‌= కన్నాడు (మరియు); అతనికిన్‌= ఆ (ద్రోణాచార్యుడికి; పరశురాముండు= అతడి గురువగు పరశురాముడు; 
ఇచ్చిన+అంత+పట్టు= ఇచ్చినదంతా - నేర్పినదంతా అని భావం; అస్త్రనిరూఢిన్‌= అ(స్త్రాలను (ప్రయోగోపసంహారాలతో) నిర్వహించే 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 699 
సామర్ధ్యాన్ని; అతండు= ఆ(తన తండ్రి) ద్రోణాచార్యుడు; తనకున్‌= తనకు అనగా అశ్చత్హామకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు - నేర్పాడు 
అని భావం. 


తాత్సర్యం: (ద్రోణుడు అశ్వత్థామను ధృష్టద్యుమ్నుడి వఢ నిమిత్తం కని, తాను తన గురువు పరశురాముడి దగ్గర 
నేర్చుకొనిన అస్త్రవిద్యనంతా అతడికి నూరిపోశాడు. 


వ. _ అట్టి జనకు నా ద్రుపదనందనుం డట్లు సేసిన నక్కొడు కెట్లు సేసెనో వినవలతుం జెప్పు మనవుడు నమ్మహీపతి 
కత. డి ట్లనియె. 334 


ప్రతిపదార్థం: అట్టి జనకున్‌= అటువంటి తండ్రిని; ఆ ద్రుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అట్టు= ఆ విధంగా - అనగా 
కేశాకర్షణం చేసి తల నరకటం; చేసినన్‌= చేయగా; ఆ+కొడుకు= ఆ ద్రోణపుత్రుడు అశ్వత్హామ; ఎట్టు= ఏ విధంగా; చేసెనో= 
చేశాడో; వినన్‌= వినటానికి; వలతున్‌= కోరుతున్నాను; చెప్పుము; అనవుడున్‌= అనగానే; ఆ+మహీపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర 
మహారాజుతో; అతండు= ఆ సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అటువంటి తన తండ్రి ద్రోణాచార్యుడి తలను ధృష్టద్యుమ్నుడు ఆ విధంగా నరికి వేశాడని తెలిసిన 
ఆ (ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్సామ ఏం చేశాడో వినవలెనని ఉన్నది చెప్పుము. అని అనగానే సంజయుడు 
ఆ ధృతరాష్ట్ర మహారాజుతో ఇట్టా అన్నాడు: 


తే. కృపుని పలుకులు విని దట్టకెంపు గదురు । గన్నుగగవ నశ్రుజలములు గ్రమ్ముదేరం 
బాణితలమున నొత్తి యా ద్రోణతనయు. । డిట్టు లను6 దగ6 గౌరవాధీశుతోడ. 335 


ప్రతిపదార్హం: కృపుని పలుకులు= కృపాచార్యుడి మాటలు; విని; దట్టకెంపు గదురు+కన్ను+కవన్‌= మిక్కిలి ఎరుపువన్నై 
అతిశయించిన కన్నుల జంటలో; అశ్రుజలములు= కన్నీళ్ళు; క్రమ్ముదేరన్‌= పైకి ఉబికి రాగా; పాణితలమునన్‌= అరచేతితో; 
ఒత్తి= ఒత్తుకొని; ఆ ద్రోణతనయుండు= ఆ ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్చామ; కౌరవ+అధీశుతోడన్‌= కౌరవరాజు 
దుర్యోధనుడితో; తగన్‌= తగినవిధంగా; ఇట్టులు= ఇట్టా; అనున్‌= అన్నాడు. 


తాత్పర్యం: కృపాచార్యుడి మాటలు వినగానే ఎరుపెక్కిన అశ్వత్చామ రెండు కన్నులలో కన్నీళ్ళు గిర్రున తిరిగాయి. 
అయినా దుఃఖాన్ని ఆపుకొని, కన్నీళ్ళను చేతితో తుడుచుకొని, దుర్యోధనుడితో సమయోచితంగా ఇట్లా అన్నాడు. 


ఉ. “చావులు లేవె యెందు? నని జచ్చుట యొప్పదె? యిట్లు లోకసం 
భావితు న మృహాత్ముం దల వట్టి నొకండను వాందడి మాటయ 
మ్మై వడి దాంకి చిత్తమున కార్తి యొనర్ప సహింపరాదు గా 
కే విన నున్కి వాం డెబుంగండే? నను నిమ్మెయి భంగపెట్టునే? 336 


ప్రతిపదార్హం: (ఓ దుర్యోధనా) చావులు= మరణాలు; ఎందున్‌= ఎక్కడైనా; లేవు+ఎ?= ఉండవా? (మరణాలు తప్పవని భావం); 
అనిన్‌= యుద్దంలో; చచ్చుట= మరణించటం; ఒప్పదు+ఎ?= శోభించదా? (యుద్దంలో మరణం కీర్తికరమే కాబట్టి వీరులకు 
తగి ఉండుటచేత ఒప్పుతుందని భావం). (కాని ఈ మా తండ్రి మరణం నాకు దుఃఖహేతువు కావటానికి కారణ మేమంటే?); 
అట్టు= ఆ విధంగా; లోకసంభావితున్‌= లోకులచేత పూజించబడినట్టి; ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడైన మా తండ్రిని; 
ఒకండు= ఒకడు; (శేరు తలచుకొనటం కూడ పాపహేతువు కాబట్టి పేరు ఇక్కడ ఉదాహరింపబడలేదు 'కథాపి ఖలు పాపా 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 

నామలమ(శ్రేయసే యతః" - ఆర్యోక్తి; తల పట్టెన్‌= తలవెంట్రుకలు పట్టుకొన్నాడు; అను వాండిమాట= అనే తీవ్రమైన పలుకు; 
అమ్ము+ఐ= బాణమై; వడిన్‌= వేగంగా; తాంకి= తగిలి; చిత్త్రమునకున్‌= మనస్సునకు; ఆర్తి= బాధ; ఒనర్పన్‌= కలుగజేయగా; 
సహింపరాదు+కాక= ఓర్వరాకుండా ఉంటే ఉండుగాక; ఏన్‌= నేను; వినన్‌+ఉన్కి= వినగలుగుటను; వాండు= ఆ వ్యక్తి (ఆ 
ధృష్టద్యుమ్నుడు); ఎజుంగడే?= తెలియకుండా ఉన్నాడా?; ననున్‌= నన్ను; -ఈ+మెయిన్‌= ఈ విధంగా; భంగపెట్టునే= 
భంగపరుస్తాడా? - అవమానిస్తాడా! 

తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! ఎక్కడా మరణాలులేవా? యుద్ధంలో మరణించటం తగదా? (ఇవి సహజాలే) ఈ 
విధంగా లోకపూజ్యుడైన ఆ మహాత్ముడిని తలపట్టి ఈడ్చాడనే (క్రూరమైన మాట వాడిబాణమై వేగంగా మనస్సును 
తాకి బాధకలిగిస్తే సహించటం సాధ్యం కాదు సరే, నేను వింటానని వాడికి తెలియదా? నన్ను ఈ విధంగా 
అవమానిస్తాడా? 


క. నా దివ్యాస్తంబులు బా । హాదర్వము నింక గాల్పనా? గురు€ డాజిం 

దా దిక్కుమాలి పగతుని । చే దైన్యము. బొందె నటె! యిసీ! యే మందున్‌? 337 
ప్రతిపదార్థం: నా దివ్య+అస్త్రంబులు= నా యొక్క దివ్యములైన బ్రాహ్మము మొదలైన అస్త్రాలు; బాహాదర్శము= భుజగర్వం; 
ఇంకన్‌= ఇక; కాల్పనా?= దహించి వేయటానికా? - నిష్ప్రయోజన మి దంతా (ఎందుకంటే); గురుండు= మా+తండ్రి; అజిన్‌= 
యుద్దంలో; తాన్‌= తాను; దిక్కుమాలి= రక్షణ కోల్పోయి; పగతునిచేన్‌= శత్రువుచేత; దైన్యమున్‌= దీనదశను; పొందెన్‌+*అట+ఎ?= 
పొందాడు కదా!; ఇసీ= ఎంత రోత?; ఏమి+అందున్‌?= (దీనిని గూర్చి) ఏమనాలి? (ఇది ఎంత అవమానకర విషయమో! అనటానికి 
మాటలులేవు.) 


తాత్పర్యం: నా దివ్యాస్తాలు, భుజగర్వం ఇంకెందుకు? కాల్చి వేయటానికా? మా తండ్రి ఏ దిక్కులేక యుద్ధంలో 
శత్రవు చేతిలో దీనంగా మృతిచెందాడా! ఛీ! ఇంకేమి అనగలను? 


క. _ దీనికి మూలము ధర్మజు. । డా నిక్కము గల్లు రాజు నని దండితుంగా 
నే నెట్లు సేసి పుత్తునొ । కో! నా చిత్తము కలంకయును నెవ్వగయున్‌. 338 


ప్రతిపదార్థం: దీనికిన్‌= దీనికంతటికి; మూలము= కారణభూతుడు; ధర్మజుండు= ధర్మరాజు - ఇదంతా ధర్మరాజువలననే 
జరిగింది; ఆ నిక్కము= ఆ సత్యం - అనగా కపటపూర్వక సత్యం; కల్లు= కలిగిఉన్న; రాజున్‌= రాజును అనగా ఆ ధర్మరాజును; 
అనిన్‌= యుద్ధంలో; దండితున్‌ కాన్‌= దండించబడేవాడినిగా; ఎట్టు= ఏ విధంగా; చేసి= చేసి; ఏన్‌= నేను; నా చిత్తము 
కలంకయును= నా మనస్సులోని క్షోభాన్ని; నెజ+వగయున్‌= గొప్ప బాధను; పుత్తును+ఒకో!= పోగొట్టుకుంటానో!. (నా మనస్సులోని 
సంక్షోభం ఈ దుఃఖం పోవాలంటే ధర్మరాజును దండించక తప్పదు - అ దెట్టా?). 


తాత్పర్యం: ఓ దుర్యోధనా! దీని కంతటికీ కారణం ఆ ధర్మరాజే. ఆ కపట సత్యాన్ని కలిగి ఉన్న రాజును యుద్ధంలో 
ఏ విధంగా దండించి నా మానసిక సంక్షోభాన్ని, దుఃఖాన్ని తొలగించుకొంటానో! 


ఆ. _ పుత్రుంగనుట యెల్ల శత్రునిచే దల । వట్టి తాను దునుమంబడుట కయ్యె 
నస్త్రగురున; కింక నన నేమి గలదు? నా । యిచ్చుబాస కౌరవేంద్ర! వినుము. 339 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 701 
ప్రతిపదార్థం: అస్త్రగురునకున్‌= అస్త్రవిద్యాగురువైన ద్రోణాచార్యుడికి; పుత్రున్‌+కనుట+ఎల్లన్‌= కొడుకును (నన్ను) కనటం 
అంతా; శత్రునిచేన్‌= శత్రువు చేత; తాను= తండ్రి అయిన తాను; తల+పట్టీ తునుమంబడుటకున్‌= తలను పట్టుకొని 
సంహరింపబడటానికి; అయ్యెన్‌= అయింది; అనన్‌= చెప్పటానికి; ఇంకన్‌= ఇంతకంటె ఎక్కువ; ఏమి+కలదు?= ఏమున్నది? 
(ఏమీలేదని భావం); ఓ కౌరవేంద్ర!= ఓ కురురాజా దుర్యోధనా!; నా+ఇచ్చు బాస= నేనిస్తూ ఉన్న మాట - నా ప్రతిజ్ఞ వినుము. 


తాత్పర్యం: అస్త్రగురుడైన మా తండ్రి ద్రోణాచార్యులు పుత్రుడనైన నన్ను కన్నది శత్రువుచేత తలపట్టి ఈడ్వబడి 
తాను ఏ దిక్కూలేక నరికివేయబడి మరణించటానికే అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏమున్నది దుర్యోధనా!? 
నేను చేసే ప్రతిజ్ఞ వినుము. 


మ. హరియుం బాండవులున్‌ మదీయ పటు బాహాశక్తి దివ్యాస్త్ర ని 
రర సంతాప పరీతులై యొదుంగ ఘోరస్వ్పార సంక్రీడం ద 
బు యూ ప 
త్తురగస్యందన వారణప్రకరముల్‌ ద్రుంగన్‌ విజృంభించెద 
న్సుర సంఘంబులు వచ్చి యడ్డుపడిన న్దుర్వారదర్పోద్ధతిన్‌. 340 


ప్రతిపదార్థం: హరియున్‌= కృష్ణుడును; పాండవులున్‌= ధర్మరాజు మొదలైన పాండవులును; మదీయ= నాదైన; పటు= సమర్థమైన; 
బాహాశక్తి= భుజబలంచేత (మరియు); దివ్య+అస్త్ర= దేవతాసంబంధులైన మంత్రబాణాలచేత; నిర్భరసంతాప= (కలిగిన) అధికమైన 
బాధతో; పరీతులు+ఐ= కూడిన వారలై; ఒదు6ంగన్‌= తొలగిపోయే విధంగా(మరియు); తద్‌+తురగ స్యందన వారణ ప్రకరముల్‌= 
ఆ పాండవుల అశ్చరథగజాల సమూహాలు; ఘోరస్సార సం[క్రీడన్‌= భయంకరము, అధికము అయిన యుద్ధక్రీడ చేత - అనగా 
విలాసంగా ఏ క్లేశం లేక చేసే యుద్ధం చేత; త్రుంగన్‌= ఖండించబడే విధంగా; (ఒకవేళ) సురసంఘంబులు= దేవతల సమూహాలు; 
వచ్చి= పాండవ పక్షం వచ్చి; అడ్డుపడినన్‌= అడ్డంగా నిలిచినా కూడా; దుర్వార దర్చ+ఉద్దతిన్‌= నివారించ శక్యంకాని భుజ 
యి య ఠా 
బలగర్వం చేతనైన; ఉద్దతిన్‌= మిడిసిపాటుతో; విజ్బంభించెదన్‌= విజృంభిస్తాను. 


తాత్పర్యం: నా ఈ బాహుబల పరాక్రమాలతో దివ్యాస్త్ర ప్రయోగంతో తల్లడిల్లి, మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, 
పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్టు చేస్తాను. అసంఖ్యాకములైన బాణజాలం వర్షిస్తూ 
అశ్వరథగజాల సమూహాలు నేలకొరిగేటట్టు చేస్తాను. దేవతల సంఘాలు పాండవ పక్షపాతులై అడ్డువచ్చినా నా 
దుర్వారమైన భుజబలం జొద్దత్యం ప్రదర్శిస్తూ విబృంభిన్తాను. 


క. తను. దాన చెప్పికొను టొ । ప్పని పని యగు; నైన€ దండ్రి పరిభవమునకుం 
గనలు గదిరి యి ట్లంటిని; । విను మేనే మనిన నేమి వృథ వో దధిపా!" 341 


ప్రతిపదార్థం: అధిపా! వినుము= ఓ దుర్యోధనా వినుము; తనున్‌= తన గూర్చి; తాను+అ= తానే (స్వయంగా); చెప్పుకొనుట= 
ప్రశంసించుకొనటం; ఒప్పని పని= తగనిపని; అగును= అవుతుంది (ఆత్మస్తుతి పనికిరాదని భావం); ఐనన్‌= అయినప్పటికి; 
తండ్రి పరిభవమునకున్‌= తండ్రికి జరిగిన అవమానానికి; (నాలోని) కనలు= కోపం; కదిరి= అతిశయించి; ఇట్టు= ఈ విధంగా; 
అంటిని= అన్నాను (మా తండ్రి ద్రోణాచార్యులకు ఆ పాండవులు చేసిన అవమానంతో నాలో పెల్టుబికిన దుఃఖాతిశయం నాతో 
ఇట్టా పలికించింది కాని నేను స్వయంగా ఆత్మస్తుతికి పూనుకొనలేదు); ఏను= నేను; ఏమి+అనినన్‌= ఏమి అన్నప్పటికీ; ఏమి= 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఏమి కూడ; వృథ+పోదు= వ్యర్థంగాపోదు - అది అయ్యే తీరుతుందని భావం (దీనితో ఏమన్నానో అది చేసి చూపిస్తానని 
దుర్యోధనుడితో అశ్వత్భామ చెప్పినట్టయింది). 


తాత్పర్యం: తన్ను గురించి తాను చెప్పుకోవటం తగని పని. తండ్రికి జరిగిన అవమానానికి కోపం అతిశయించి 
ఈ విధంగా అన్నాను. ఓ దుర్యోధనా! వినుము. నేనేమన్నా అది వృథాగా పోదు. (అయితీరుతుంది). 


అశ్వత్తాను పూన్కివలన( గౌరవయోధులు మరల ననికి. గడంగుట (సం. 7-166-43) 


వ. అని పలికి మజియు నిట్లను 'మా తండ్రి నారాయణు నారాధించి యొక్క మహాస్త్రంబు వడసె; నది నాకు 
నిచ్చి; న ద్రి్య్యనాధనంబు వధ్యు లవధ్యులను విభాగంబు లేక విరోధి విధ్వంసనంబు సేయు; దత్ర్రయోగంబున 
జయంబు సేకొనియెదం జూడు! మనుటయు నమ్మహీపతియు ననుజులు సేనాపతులును శంఖంబులు 
పూరించి సింహనాదంబులు సేసి మరలిన, భేరీమృదంగాది తూర్యధ్వనులు నింగి ముట్ట దురంగ రింఖా 
రథనేమి గజపద ఘట్టనంబుల నిల గ్రక్కదల మన సైన్యంబులు మరలి యురవడించె; ననిన విని ధృతరాస్తుండు. 

342 


ప్రతిపదార్హం: అని= ఈ విధంగా; పలికి= చెప్పి; మతజియున్‌= మళ్ళీ; ఇట్టు= ఇట్టా; అనున్‌= అన్నాడు; మా తండ్రి= మా 
తండ్రి అయిన (ద్రోణాచార్యుడు; నారాయణున్‌= నారాయణ భగవానుడిని; ఆరాధించి= ఆరాధన చేసి; ఒక్క మహాస్త్రంబు= 
ఒకానొక దివ్యాస్తాన్ని; పడసెన్‌= పొందాడు; అది= ఆ దివ్యాస్తాన్ని; నాకున్‌+ఇచ్చెన్‌= నాకిచ్చాడు; ఆ+దివ్యసాధనంబు= ఆ 
దివ్యాస్త్రం; వధ్యులు+అవధ్యులు+అను విభాగంబు= (వీరు) వధించ తగినవారు (వీరు) వధించతగని వారు అనే భేదం; లేక= 
లేకుండానే; విరోధి విధ్వంసనంబు= శత్రునాశం; చేయున్‌= చేస్తుంది; తత్రయోగంబునన్‌= ఆ దివ్యాస్త్ర ప్రయోగంతో; జయంబు= 
విజయాన్ని; చేకొనియెదన్‌= చేపట్టుతాను; చూడుము= ఓ దుర్యోధనా! చూడు; అనుటయున్‌= ఇట్లా అనగానే; ఆ+మహీపతియున్‌= 
ఆ రాజు- దుర్యోధనుడు; అనుజులున్‌= తమ్ములు దుశ్శాసనాదులు; సేనాపతులును= సైన్యాధిపతులు కూడా; శంఖంబులు= 
శంఖాలను; పూరించి= పూరణచేసి (శంఖధ్వనులు చేసి); సింహనాదంబులు+చేసి= సింహనాదాలను చేసి; మరలినన్‌= పాండవ 
సైన్యంవైపు మరలగానే - మళ్ళీ యుద్దం చేయటానికి సమాయత్తం కాగానే; భేరీ మృదంగ+ఆది తూర్యధ్వనులు= భేరీలు మృదంగాలు 
మొదలైన వాద్యాల ధ్వనులు; నింగిముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; తురంగ రింఖా రథనేమి గజ పద ఘట్టనంబులన్‌= అశ్వాల 
డెక్కలు, రథచక్రాల కమ్ములు, ఏనుగుల పాదాలు అనే వాటియొక్క తాకిడులచేత; ఇల= భూమి; (గ్రక్కదలన్‌= మిక్కిలిగా 
కదలుతుండగా; మన సైన్యంబులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన (కురు) సైన్యాలు; మరలి= తిరిగి; ఉరవడించెన్‌= 
సమాయత్తమయినవి; అనినన్‌= అనగానే; విని= విని; ధృతరాష్ర్రండు= ధృతరాష్ట్ర మహారాజు. 


తాత్పర్యం: అని పలికి, ఇంకా ఇట్టా అన్నాడు. 'మా తండ్రి నారాయణుడిని ఉపాసించి అతడి వలన ఒకానొక 
దివ్యాస్తాన్ని పొందాడు. అదే నారాయణాస్త్రం. దానిని అతడు నాకు ఇచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు చంపదగినవారు, 
వీరు చంపదగనివారు అనే భేదం లేక శత్రునిర్మూలనం చేసివేస్తుంది. దానిని ప్రయోగించి విజయాన్ని సాధిస్తా 
చూడుము - చూస్తావు కదా!” అని అశ్వత్థామ తన దగ్గరనున్న దివ్యాస్త్ర ప్రభావాన్ని వర్షించి చెప్పగానే దుర్యోధనుడు, 
దుశ్చాసనాదులు, సేనాధిపతులు అందరూ యుద్దసన్నద్దులై శంఖాలను పూరించారు. సింహనాదాలు చేశారు. భేరీ 
మృదంగాది వివిధ రణరంగ వాద్యాలు (మోగాయి. అన్నింటి ధ్వనులు ఆకాశాన్నంటాయి. చతురంగబలాలు 
ముందుకు నడిచాయి. అశ్వాల డెక్కలతో, రథచక్రాల కమ్ములతో, ఏనుగుల పాదాలతో ఒరపిడి పొంది, ఆ 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 703 
భూమి అంతా కదలుచున్నట్లనిపించింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టా మన సైన్యాలు శత్రు సైన్యాల పై మళ్ళీ 
విజ్బంభించాయి - అని చెప్పగానే విని ధృతరాస్త్ర మహారాజు (సంజయుడితో ఇట్టా అన్నాడు). 

ఆ.  'అట్లు గడంగు కౌరవానీకముల. గని । పాండుపుత్రు లేమి భంగివార 
లై? రెటుంగ6 జెప్పు మనవుడు నమ్మహీ । శ్వరున కిట్టు లనియె సంజయుండు. 343 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కడంగు= ఉద్యమిస్తున్న; కౌరవ+అనీకములన్‌= కౌరవ సైన్యాలను; కని= చూచి; 
పాండుపుత్రులు= పాండురాజు కుమారులు ధర్మరాజాదులు; ఏమి భంగివారలు= ఎటువంటి విధానం కలవారు; ఐరి?= 
అయినారు?; ఎజుంగన్‌= తెలిసే విధంగా; చెప్పుము= చెప్పుము; అనవుడున్‌= అనగానే; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= 
ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'ఓ సంజయా! ఆ విధంగా మన సైన్యాలు యుద్దానికి సమాయత్తమై వస్తూ ఉండగా పాండవులు 
ఏ విధానాన్ని అనుసరించారు? అంతా స్పష్టంగా చెప్తుము'- అని ధృతరాష్ట్ర మహారాజు ప్రశ్నించగానే సంజయుడు 
అతడితో ఇట్టా అన్నాడు: 
వ. _ఇత్తెజంగునం గురుబలంబులు పురికొనం గౌంతేయులుం గూడుకొని సైన్యంబు సుసంగతంబు సేసికొని 
సంగరక్రీడ కమరి; రప్పుడు గ్రీడి నాలోకించి ధర్మతనయుండు. 344 
ప్రతిపదార్హం: -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; కురుబలంబులు= కురుసైన్యాలు; పురికొనన్‌= ఉద్యమిస్తూ ఉంటే; 
కౌంతేయులు= కుంతీపుత్రులు ధర్మరాజాదులు కూడ; కూడుకొని= ఒకచోట కలిసి; సైన్యంబు= తమ సైన్యాన్ని; సుసంగతంబు= 
సముచితంగా అనగా యుద్ధసన్నద్దంగా; చేసికొని= ఏర్పరచుకొని; సంగర(క్రీడకున్‌= పోరాటానికి అనగా యుద్దానికి; అమరిరి= 
సన్నద్దమయ్యారు; అప్పుడు= ఆ సమయాన; (క్రీడిన్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి; ధర్మతనయుండు= ధర్మరాజు. (ఇట్టా 
అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా కురుసైన్యాలు పెల్టుబికిన ఉత్సాహంతో యుద్దానికి కదలివస్తూ ఉండగా చూచి, 
ధర్మరాజాదులు కూడా అందరూ ఏకమై తమ సైన్యాన్ని కూడా యుద్దానికి పురికొల్పారు. తాము కూడ యుద్దానికి 
సిద్ధమయ్యారు. ఆ సమయంలో ధర్మరాజు అర్జునుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “గురుడు వడిన నవ్విధమున6 ।; బరమభయాకులత. బొంది పఅచియు నట వే 
తిరిగి కురుబలము పోరికి. । గర ముద్దతి నగ్గలింపం గత మెయ్యదియో? 345 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; పడినన్‌= పడిపోగా; ఆ+విధమునన్‌= ఆ విధంగా; పరమ భయ+ఆకులతన్‌= మిక్కిలి 
భయంచేత వ్యాకులత్వాన్ని; పొంది= చెంది; అట= ఆ వైపు; పజచియున్‌= పరుగులు తీసికూడ; వే= వేగంగా; తిరిగి= మలగి; 
కురుబలము= కురుసైన్యం; పోరికిన్‌= యుద్దానికి; కరము= మిక్కిలి; ఉద్ధతిన్‌= దర్పంతో; అగ్గలింపన్‌= ఉత్సహించటానికి; 
కతము= కారణం; ఎయ్యది+ఓ?= ఏమిటో? 

తాత్పర్యం: 'ఆచార్యుడు (ద్రోణుడు పడిపోగానే ఆ కురుసైన్యాలు మిక్కిలి భయంతో చెల్టాచెదరై పారిపోయాయి 
కదా! మరి ఇప్పుడు కొండంత ఉత్సాహంతో తిరిగి యుద్దానికి పూనుకొని ఇటు వస్తున్నవి. కారణం ఏమిటో? 


క. _ ఇలయును నింగియు నద్రువం । జెలంగ మహారవము వారి సేనల. గురుచా 
నలుక నొనర్హిన నక్కడ । బలరిపు డేతెంచి తోడు పడి నడచె నొకో!” 346 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇలయును= భూమియు; నింగియున్‌= ఆకాశం; అద్రువన్‌= అదలిపోయే విధంగా; మహారవము= పెద్ద ధ్వని; 
వారిసేనలన్‌= ఆ కౌరవుల సైన్యంలో; చెలలౌన్‌= పెల్టుబికింది; గురుచావు= ద్రోణాచార్యుడి మృతి; అలుకన్‌= కోపాన్ని; ఒనర్చి 
నన్‌=కలుగజేయగా; బలరిపుండు= ఇంద్రుడు; అక్కడన్‌= ఆ వైపు; ఏతెంచి= వచ్చి; తోడుపడి= సహాయపడి; నడచెనాకో!= 
నడుస్తున్నాడా ఏమి? 


తాత్పర్యం: ఆ కారవసైన్యంలో భూమి ఆకాశం బ్రద్దలయ్యేటట్టు గొప్ప ధ్వని పుట్టిం దేమి? ఒకవేళ ద్రోణాచార్యుల 
మృతివలన మనపై కోపం పుట్టి ఆ ఇంద్రుడు వీరి సహాయార్ధం వచ్చి ఈ సైన్యాని కుత్సాహం కలుగటానికి 
వెంట నడుస్తున్నాడా? ఏమి ఇది? 

వ. అనిన విని యమ్మనుజపతికి నతం డి ట్లనియె. 347 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని= విని; ఆ+మనుజ పతికిన్‌= ఆ ధర్మరాజుతో; అతండు= ఆ అర్జునుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని అడుగగా, ధర్మరాజుతో అర్జునుడు ఇట్లా అన్నాడు: 


ఆ. “న్యస్తశస్తు. దైన యాచార్యు. జంపిన । నెవ్వరొక్కొ? వారి కివ్విధంబు 
బలిమి గలుగ6 జేసి రలుకమై ననుచు సం । దియము పడగ నేల? తెలియ వినుము. 348 


ప్రతిపదార్థం: న్యస్తశస్తుండు+ఐన= త్యబించబడిన శస్త్రంగల; ఆచార్యున్‌= ఆ ద్రోణాచార్యుడిని; చంపినన్‌= సంహరించగా; 
అలుకమైన్‌= కోపంతో; ఎవ్వరు= ఏ వ్యక్తులు; వారికిన్‌= ఆ కౌరవులకు; ఈ+విధంబు= ఇటువంటి; బలిమి= బలం; కలుగన్‌+చేసిరి 
ఒకో!= కలిగేటట్టు చేశారో!; అనుచున్‌= అంటూ; సందియము= అనుమానం; పడంగన్‌+ఏల?= పడవలసిన పనిఏమి?; తెలియన్‌= 
తెలిసేటట్టు; వినుము= వినుము. 


తాత్పర్యం: 'అస్త్రత్యాగం చేసిన ఆచార్యుడిని చంపారనే కోపంతో ఈ కౌరవసైన్యానికి ఇంత ధైర్యం నూరిపోసి 
మా పైకి పురికొల్సిన వా రెవ్వరో అని - ఓ ధర్మరాజా! సందేహపడవలదు. నేను చెప్పుతాను వినుము. 


చ. జనకు నధర్మవృత్తి మెయి జంపుటకై తలవట్టి నొక్కరుం 
డన విని రిత్తవోవునె మహాద్ధుత శౌర్యము నస్త్రవీర్యమున్‌ 
మనము జగంబు€ గన్న యతిమానుషవిక్రమశాలి; వీని నె 
వ్వని కదురంగ రా దన6గ వ్రాలిన ద్రోణసుతుండు భూవరా! 349 


ప్రతిపదార్థం: భూవరా!= ఓ ధర్మరాజా!; జనకున్‌= తన తండ్రి అయిన ద్రోణాచార్యులను; అధర్మవృత్తిమెయిన్‌= అధర్మ 
ప్రవర్తనతో; చంపుటకై= సంహరించటానికి; తల= తలను; పట్టెన్‌= పట్టాడు; ఒక్కరుండు+అనన్‌= ఓ వ్యక్తి (ధృష్టద్యుమ్నుడు) 
అనగా; విని= విని; రిత్త+పోవునే?= క్రియాశూన్యుడై ఉంటాడా? (సుతుడు అశ్వత్ధామ, ఊరకుంటాడా?); ఆ ద్రోణసుతుండు= 
అశ్వత్సామ (ఎటువంటి వాడంటే); మహా+అద్భుత శౌర్యము= గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేసే ప్రతాపం; అస్త్రవీర్యమున్‌= దివ్యాస్త్ర 
శక్తి మనము= మనం (కేవలం మనమే కాదు); జగంబున్‌= ఈ లోకం కూడ; కన్న= చూచిన (వాడు) (ఆ అశ్వత్థామ ప్రతాపం 
దివ్యాస్త్రశక్తి ఎంతటి ఆశ్చర్యాన్ని కలుగజేసేదో మనమే కాదు లోకమంతా ప్రత్యక్షంగా చూచింది అనగా అందరికీ తెలుసు); 
అతి మానుష వి[క్రమశాలి= మనుష్యుల కెవ్వరికీ సాధ్యంకాని పరాక్రమంతో శోభించేవాడు; (మరియు ప్రస్తుతం అతడు) వీనిన్‌= 
ఈ అశ్చత్సామను; ఎవ్వనికిన్‌= ఏ వీరుడికి కూడ; ఎదురంగన్‌+రాదు= ఎదుర్కొనటానికి సాధ్యంకాదు; అనంగన్‌= అనే విధంగా; 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 705 
వ్రాలిన= విజ్బంభించిన (వాడు); అటువంటి ద్రోణసుతుడు (అశ్వత్థామ) రిత్త+పోవునే? అని అన్వయం - (దూరాన్వయ దోషంచేత 
ఇట్టా అర్ధం [వ్రాయవలసి వచ్చింది. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్హామ తన తండ్రిని అధర్మంగా ఒకడు 
సంహరించటానికి అతడి తల పట్టుకున్నాడని విన్నాడు. అట్టా తన తండ్రికి జరిగిన అవమానానికి ఊరుకుంటాడా? 
అతడు సామాన్యవ్యక్తి కాడే! ఎంతో దివ్యాస్తసంపద, అద్భుతమైన బాహుబలం, అతిమానుషమైన పరాక్రమం 
అతడికున్నాయి. అది మనకుగాని ఈ లోకానికి గాని తెలియనిది కాదు. తననెవ్వరు ఎదిరించి నిలువలేరనే 
విధంగా విజ్బంభించాడు. అంతే. (దీనికంతటికి అతడే కారణం). 


తే. జన్మవేళశన యాత. డుచఛ్లైశ్సవంబు | భంగి హేషించె. బృథివి గంపంబు నొంద; 
నప్పు డతని కశ్వత్చామ యని యొనర్దె। బేరు జనములు విన నశరీరవాణి. 350 


ప్రతిపదార్దం: జన్మవేళన్‌+అ= పుట్టుక సమయంలోనే; ఆతండు= ఆ ద్రోణాచార్యుడి కుమారుడు; పృథివి= భూమి; కంపంబున్‌= 
కంపాన్ని; ఒందన్‌= పొందే విధంగా; ఉచ్నెత్ష్రవంబు భంగిన్‌= ఉచ్చెశ్చవం అనే దేవేంద్రుడి గుర్రం మాదిరి; హేషించెన్‌= సకిలించాడు; 
అశ్వంవలె పెద్దగా అరిచాడని భావం; అప్పుడు= ఆ సమయంలో; అశరీరవాణి= ఆకాశవాణి; జనములు= జనులు; వినన్‌= 
వినేటట్టు; అతనికిన్‌= ఆ (ద్రోణపుత్రుడికి; అశ్వత్ధ్థామ+అని= అశ్వత్థామ అనే; పేరు; ఒనర్చెన్‌= కలుగజేసింది. 


తాత్పర్యం: అశ్వత్హామ తాను పుట్టగానే ఇంద్రుడి అశ్వం ఉచ్చెశ్చవం వలె పెద్ద సకిలింత చేశాడట. దానితో భూమి 
కంపించిపోయింది - అది చూచి ఆకాశం నుండి అశరీరవాణి “ఈ శిశువు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ది చెందు 
తాడు” అని చెప్పింది. ఆ అద్భుతం అక్కడ ఉన్న జనులందరూ విన్నారు. 


వ. అతండు సూవె కౌరవసైన్యంబు నిప్పటి సంరంభంబునకుం గారణం' బని చెప్పి వెండియు. 35] 


ప్రతిపదార్థం: అతండు+చూవె= ఆ అశ్వత్ధామయే (చూవె నిశ్చయార్థకము); కౌరవ సైన్యంబు+ఇప్పుటి సంరంభంబునకున్‌= 
కౌరవసైన్యంలో ఇప్పుడు కలిగిన ఆటోపానికి; కారణంబు= కారణం; అని చెప్పి= ఇట్టా చెప్పి; వెండీయున్‌= ఇంకా (ఇట్టా అన్నాడు). 


తాత్పర్యం: ఈ కారవసైన్యం ఇట్లా ఆటోపంతో యుద్దానికి ఉద్యమిస్తున్నదంటే దానికి కారణం ఈ అశ్వత్భామయే” 
అని అర్జునుడు ధర్మరాజుతో చెప్పి, మరల (ఇట్టా అన్నాడు). 


ఆ.  'అనఘ! నిన్ను శిష్యుండును ధార్మికుండు స । త్యవ్రతుండు నని మహాదరమున 
నడిగె; నీవు ధర్మహానికి నోర్పిన । గురుండు నిశ్చయించె. గొడుకు చావు. 352 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్మా!; నిన్నున్‌= నిన్ను; శిష్యుండును= శిష్యుడవు; ధార్మికుండున్‌= ధర్మం తప్పనివాడవు; 
సత్యవ్రతుండును= సత్యనిష్టగల వాడవు; (వు అంతాగమము (ప్రాయికం); అని మహా+ఆదరమునన్‌= అనే గొప్ప ఆదరభావంతో; 
అడిగెన్‌= అడిగాడు; అశ్చత్హాము మరణాన్ని గూర్చి ్రశ్నించాడని భావం; నీవు= ఓ ధర్మరాజా! నీవు; ధర్మహానికిన్‌= 
ధర్మపరిత్యాగానికి; ఓర్చినన్‌= సిద్దపడిన వెంటనే; గురుండు= మన అ'స్తవిద్య గురువు ద్రోణాచార్యుడు; కొడుకు చావు= తన 
కొడుకు అశ్వత్హామ మరణాన్ని; నిశ్చయించెన్‌= (ధ్రువపరచుకొన్నాడు. 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: “ఇంతవరకు పాపమంటే తెలియని ఓ ధర్మరాజా! (ఇప్పుడే పాపానికి ఒడిగట్టావని ధ్వని) 
(ద్రోణాచార్యుడు-నీవు సత్యవంతుడవు. ధర్మాత్ముడవు. మీదు మిక్కిలి తనకు శిష్యుడవు అని ఎంతో ఆదరభావంతో 
కొడుకు మరణాన్ని గూర్చి నిన్ను అడిగాను. నీవు ధర్మహానికి పూనుకోగా గురుడు తన పుత్రుడు అశ్వత్థామ 
మరణించినట్టుగా (ధ్రువీకరించుకొన్నాడు. 


క.  ఛలము గొని యిట్లు వదయంగ । వలయునె రాజ్యంబు? దీన వచ్చిన కలిమిం 

గలుగునె పెంపుం బేరును? వెలి యైతిమి లోకమునకు వేయును నేలా? 353 
'ప్రతిపదార్దం: ఛలము+కొని= కపటాన్ని ఆశ్రయించి; ఇట్టు= ఈ విధంగా; రాజ్యంబు= రాజ్యాన్ని; పడయంగన్‌+వలయునె?= 
పొందవలెనా? (రాజ్యపప్రాప్తికి వేరే మార్గం లేదా? అని భావం); దీనన్‌= దీనివలన; వచ్చిన కలిమిన్‌= పొందిన (రాజ్య) సంపదతో; 
పెంపున్‌= అభివృద్ది; పేరును= కీర్తి కలుగునె?= కలుగుతాయా? (కలుగదని భావం); చేయునున్‌+ఏలా?= వేయి (మాటలు) 
ఎందుకు? (ఎన్ని చెప్పినా ఏమి ప్రయోజనం?) (మనకు చేకూరిన లాభం ఏమంటే?); లోకమునకున్‌= లోకానికి; వెలి+ఐతిమి= 
వెలి అయినాము అనగా దూరమయినాము" (గౌరవం కోల్పోయాము). 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఇట్లా కపట వృత్తితో రాజ్యం పొందటం తగునా? అట్టా పొందిన రాజ్యం పేరు తెస్తుందా? 
ఆ సంపద అభివృద్దిని సాధిస్తుందా? ఇంకా ఏం చెప్పి ఏమి ప్రయోజనం? లోకం దృష్టిలో మనం వెలియై గౌరవాన్ని 
కోల్సోయామన్న మాట నిజం. 

వ. అదియునుం గాక. 354 
తాత్పర్యం: అంతేకాక. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. వల దిట్లేలని యేను బేరెలుంగునన్‌ వారించుచున్‌ బాజంగాం 

దల యిట్లేటికిం బట్టి త్రెవ్వ నడిచెన్‌? ధర్మప్రణాశం బెదం 

దలంపం డాగ్రహవృత్తి. బార్న్వతుండు; దద్దిన్యంబునం గ్రోధవి 

హ్వలు€ డై యీతనిపై వడిం బడక యశ్వత్చామ సైరించునే? 355 
(ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఏల?= ఎందుకు?; వలదు= వద్దు; అని= అని; ఏను= (అర్జునుడు); పేర్రు+ఎలుంగునన్‌= 
పెద్ద కంఠధ్వనితో; వారించుచున్‌= నివారిస్తూ: పాఅంగాన్‌= పరుగుతీస్తూ ఉండగానే; పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; ఇట్టు= ఈ 
విధంగా; తలపట్టి త్రెవ్వన్‌= తల పట్టుకొని నరకటానికి; ఏటికిన్‌= ఎందుకు; నడిచెన్‌?= నడిచాడు?; కేశగ్రహణం చేసి సంహ 
రించటంలో అతడి ఉద్దేశం ఏమిటో తెలియటం లేదని భావం; (ఇట్టా చేయటం వలన)? - ధర్మప్రణాశంబు= (కలిగే) ధర్మహానిని; 
పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; అగ్రహవృత్తిన్‌= కోపస్వభావంతో; ఎదన్‌= మనస్సులో; తలంపండు= భావించకుండా ఉన్నాడు; 
తద్‌+దైన్యంబునన్‌= ఆ చింతచేతనైన దైన్యంచేత; (క్రోధవిహ్వలుండు+ఐ= కోపానికి వివశుడై; అశ్వత్భామ= గురుపుత్రుండు- 
అశ్చత్హామ; వడిన్‌= వేగంగా; ఈతనిపైన్‌= ఈ ధృష్టద్యుమ్నుడిపై; పడక= విజ్బంభించకుండా; సైరించునే?= సహిస్తాడా? 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఇట్టా పనికిరాదు, చేయటం వద్దు అని పెద్ద కంఠస్వరంతో నేను అడ్డుకొంటూ అతడివైపు 
పరుగెత్తుతూనే ఉన్నాను. అయినా లెక్కచేయక ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడి కేశగ్రహణం చేసి, శిరస్సును 
ఖండించటానికి ఎందుకు పూనుకొన్నాడు? ఆ కోపంలో ధర్మహాని జరుగుతుందని కూడా విచారించలేదు. అట్టా 
అధర్మంగా తన తండ్రి తల నరకివేయటం వల్ల కలిగిన దీనత్వంతో క్రోధం పెల్లుబికి ప్రతీకారంగా ధృష్టద్యుమ్నుడి పై 
దాడి చేయకుండా ఊరుకొంటాడా? 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 707 
క. మన సేవల నొక్కెత్తునం । గొనం దలంచి కడంగి వచ్చు గురుపుత్రుని మా 
ర్కొన ధృష్టద్యుమ్నునిం గా । వను శక్యమె నీకు? నిచటివారికి? నధిపా!” 356 


(ప్రతిపదార్హం: అధిపా!= ఓ రాజా!; మన సేవలన్‌= మన సైన్యాలను; ఒక్క+ఎత్తునన్‌= ఒకేసారిగా; కొనన్‌+తలంచి= పట్టుకొనటానికి 
సంకల్పించి; కడంగి= విజృంభించి; నన్ను గురు పుత్రునిన్‌= వస్తూ ఉన్న గురుపుత్రుడిని - అశ్వత్హామను; మార్కొనన్‌= 
ఎదుర్కొనటానికి మరియు; ధృష్టద్యుమ్నుని; కావను= రక్షించటానికి; నీకున్‌; ఇచ్చటివారికిన్‌= ఇక్కడివారికి!; శక్యమె?= 
సాధ్యమవుతుందా? (ఎవరికి కూడా సాధ్యం కాదని భావం). 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఒక్కపెట్టుగా మన సైన్యాన్ని వమ్ము చేయతలపెట్టి విజృంభించి వస్తున్నాడు. అశ్వత్భామను 
ఎదుర్కొనటం, ధృష్టద్యుమ్నుడిని అతడి" బారినుండి కాపాడటం నీకుగాని, ఇక్కడున్నవారికిగాని సాధ్య 
మవుతుందా?” 


వ.  అనినం గోపించి యనిలనందనుం డా సంక్రందననందనున కి ట్లనియె. 357 


ప్రతిపదార్దం: అనినన్‌= ఇట్టా అనగానే; కోపించి= కోపపడి; అనిల నందనుండు= వాయుసుతుడు - భీముడు; ఆ సంక్రందన 
నందనునకున్‌= ఇంద్రుడి కుమారుడు - అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు ఇట్టా ధర్మరాజుతో అనగా భీముడికి కోపంవచ్చి, ఆ అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


చ. “అడవుల నుండు తాపసుల యట్టులు పల్కెదు రాజనీతి యి 
ట్టాడంబడి చేయ వచ్చి వధ కొల్లమి యొప్పునె? ధర్మనిష్ట యె 
క్కడ గల దాసభన్‌ ద్రుపదకన్యక పాటున కిట్టి వెన్నియుం 
గడుకొని చేసినన్‌ మనల గల్మష మొంద౦గ నేర దర్హునా! 358 


ప్రతిపదార్దం: అర్జునా!= ఓ పార్టా!; అడవులన్‌= అరణ్యాలలో; ఉండు తాపసుల+అట్టులు= నివసించే మునులవలె; పల్కెదు= 
పలుకుతావు; రాజనీతి; ఇట్టు+ఒడంయుడి= ఈ విధంగా అనుమతించి; చేయవచ్చి= చేయతగిన; వధకున్‌= గురువధకు, రాజనీతి 
(యుద్దంలో బంధుత్వాదుల విచారించక వధ చేయటాన్ని అనుమతించింది కావున గురువధ చేయటం సముచితమే); ఒల్లమి= 
సమ్మతించకపోవటం; ఒప్తునె?= తగునా? (తగదని భావం) - ఇక కపటంగా వధించటమంటావా?; ధర్మనిష్ట= ధర్మరతి; 
ఎక్కడన్‌+కలదు?= ఎక్కడ ఉంది? (మనయందు మాత్రమే ధర్మనిష్ట ఉండవలెనా? ఆ కారవులయందు ఉండనక్కరలేదా? 
అని భావం); ఆ సభన్‌= కపటద్యూతాన్ని నిర్వహించిన ఆ కౌరవసభలో; ద్రుపద కన్యక పాటునకున్‌= (ద్రౌపది పడిన కష్టానికి 
(వ(స్రాపహరణాది క్లేశానికి); ఇట్టి= ఇటువంటివి; ఎన్నియున్‌= ఎన్నైనా; కడుకొని= పూనుకొని; చేసినన్‌= చేసినా కూడా; మనలన్‌= 
మనకు; కల్మషము= పాపం; ఒందంగ నేరదు= పొందజాలదు. 

తాత్పర్యం: 'ఓ అర్జునా! నీవు అరణ్యాలలో ఉండి తపస్సు చేసికొనే మునులు పల్కినట్టు పల్కుతున్నావు. ద్రోణవధ 
గురువధ అని భావించి నీవు ఒప్పుకొనటం లేదు. గురువు, శిష్యుడు, పుత్రుడు అనే సంబంధ పరిగణన యుద్ధంలో 
లేదని రాజనీతి చెప్పుతున్నది. ఇక కపటంగా వధించటం అధర్మమనియా నీ భావన? ధర్మంగానే ఉన్నదా కౌరవుల 
ప్రవర్తన? ఆనాడు సభలో (ద్రౌపది పడినభంగపాటుకు ఇటువంటివి ఎన్ని చేసినా మనకు పాపమంటదు. 


తే. _ అరులు మనమీంద నురవడి నరుగుదేర । నేము సిడిముడిపడుచుండ నిట్టు లనుట 
యొప్ప 'దురిసినపుండుల నుప్పు' వెట్టె। దరయ; దీనికి నిన్ను నే మందు పార్ట! 359 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార్ట!= ఓ అర్జునా! అరులు= శత్రువులు; మనమీ6దన్‌= మనపైకి; ఉరవడిన్‌= మిక్కిలి వేగంగా; అరుగుదేరన్‌= 
వస్తూ ఉండగా; ఏము= మేము; చిడిముడి పడుచున్‌+ఉండన్‌= వేగిరపడుతూ ఉండే సమయంలో; ఇట్టులు+అనుట= ఈ విధంగా- 
అనగా నిరుత్సాహం కలిగే విధంగా మాటలాడటం; ఒప్పదు= తగదు (నీవు ఏం చేస్తున్నావంటే); ఉరిసిన పుండులన్‌= పక్వమైపగిలిన 
పుండ్లమోద; ఉప్పు= ఉప్పు; పెట్టిదు= ఉంచుతూ ఉన్నావు (పుండుపగిలి బాధపడుతూ ఉంటే దాని మోద ఉప్తు చల్లి మరీ 
బాధపెట్టినట్టుగా నీ పలుకులు - ఓ అర్జునా! మాకెంతో బాధాకరంగా ఉన్నాయి); అరయన్‌= చూడగా; దీనికిన్‌= ఈ నీ మాటల 
తీరునకు; నిన్నున్‌= నిన్ను; ఏమి+అందున్‌= ఏమనేది? 


తాత్పర్యం: ఓ అర్జునా! శత్రువులు మనమీదికి మిక్కిలి వేగంతో వచ్చిపడుతూఉంటే, వాళ్ళను తిప్పికొట్టటానికి 
మేము సం[భమంతో సమాయత్తమౌతూఉంటే, ఈ సమయంలో నిరుత్సాహపరచే నీ మాటల ధోరణి చూస్తూ 
ఉంటే పక్వమై పగిలిన పుండ్లమోద ఉప్పు చల్లినట్టున్నది. ఇట్లా మాట్లాడటం నీకు తగదు. ఇంతకంటె నిన్ను నే 
నేమనగలను? 


క. కురువీరు లెజటుంగుదురు నను । గురువీరుల తెఅంగు నేను€ గొంత యెజుంగుదున్‌; 
శరపరిఘప్రహరణముల. । బొరిగొనియెద6 గాక వారి. బో నిచ్చెదనే? 360 


ప్రతిపదార్థం: కురువీరులు= కౌరవవీరులు; ననున్‌= నన్ను; ఎజుంగుదురు= తెలిసి ఉన్నారు; కురువీరుల తెజంగు= కౌరవవీరుల 
పద్దతిని; నేనున్‌= నేనూ (భీముడు); కొంత= కొంతభాగం; ఎయుంగుదున్‌= తెలిసికొని ఉన్నాను (కాబట్టి) శరపరిఘప్రహరణములన్‌= 
బాణాలు, పరిఘలు (ముండ్ల రోకళ్ళు) అనే వాటియొక్క దెబ్బలచేత; వారిన్‌= ఆ దుర్యోధనాదులను; పొరిగొనియెదన్‌+కాక= 
సంహరించివేస్తానే తప్ప; పోనిచ్చెదనే?= (ఊరకే) పోనిస్తానా? 


తాత్పర్యం: ఓ అర్జునా! నే నంటే ఏమో కురువీరులకు తెలుసు. నాకు కూడా ఆ కురువీరుల బలపరాక్రమాలు 


కొంతతెలుసు. ఇక చూడు - వారినందరినీ నా బాణాలు, పరిఘలు ప్రయోగించి, దృఢప్రహరణాలతో 
సంహరిస్తానుగాని, ఊరకే పోనిస్తానా?” 


వ. అని పలికె; నప్పుడు ధృష్టద్యుమ్నుండు బీభత్సున కిట్లనియె. 361 


ప్రతిపదార్థం: అని= ఇట్లా? పలికెన్‌= పలికాడు; అప్పుడు= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు; బీభత్సునకున్‌= అర్జునుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా భీముడు అర్జునుడితో పలికిన వెంటనే ధృష్టద్యుమ్నుడు కూడా అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు: 


చ. 'వెరవును లావు లేని ప్రజ వేయు విధంబుల దివ్యబాణ వి 
స్పురణము సూపి చూపి పొరిపుచ్చె మహోగ్రత ధార్మికుండె య 
గ్గురు డది గాక యే నతనిం గూల్నన పుట్టినవాండ; నింతవ 
టరయక నన్ను నిట్లు సెడనాడుట పాడియె నీకు వాసవీ! 362 


ప్రతిపదార్థం: వాసవీ!= ఓ అర్జునా!; వెరవును= ఉపాయం; లావు= అస్త్రబలం; లేని ప్రజన్‌= లేనటువంటి సైనికజనాన్ని; 
వేయువిధంబులన్‌= కొట్టేపద్దతులలో; దివ్యబాణ విస్ఫురణము= దివ్యాస్తాల మెరపును; చూపి చూపి= అనేకసార్డు ప్రయోగించి; 
మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి నిరయభావంతో; పారిపుచ్చెన్‌= నశింపజేశాడు; ఆ+గురుండు= అట్టి మీ విద్యాగురుడు ద్రోణుడు; 
ధార్మికుండె?= ధర్మనిష్టగలవాడేనా?; అది+కాక= అంతేకాక; ఏను= నేను; అతనిన్‌= ఆ (ద్రోణుడిని; కూల్చన్‌+అ= కూల్చి 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 709 
వేయటానికే; పుట్టిన వాండన్‌= పుట్టాను; ఇంత వట్టు= ఈ మాత్రం సందర్భం; అరయక= తెలుసుకోక; నన్నున్‌= నన్ను; ఇట్టు= 
ఈ విధంగా; చెడన్‌+ఆడుట= నిందించటం; నీకున్‌= నీకు; పాడియె?= న్యాయమా? నీకు ధర్మంకాదని భావం. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ఉపాయము, బలములేని సామాన్యసైనిక జనాన్ని తన దివ్యాస్త ప్రకాశాన్నంతా చూపి 
చూపి దారుణంగా చంపాడు. ఆ గురుడు ధార్మికుడా? అంతేకాదు నేను ఆ ద్రోణుడి వధకై పుట్టాను. ఇదంతా 
తెలిసికొనకుండా నీ విట్లా నన్ను నిందిస్తున్నావు. ఇది నీకు ధర్మమేనా? చెప్పు(ము). 
క. పితృసఖు6 డగు భగదత్తుని. । బితామహుం డైన వృద్దు భీష్ముని నీవు 

ద్ధతిం జంపుట పుణ్యంబే? । ప్రతివీరుని. జంపు టేల, పాపం బయ్యెన్‌? 363 
ప్రతిపదార్థం: పితృసఖుండు+అగు= తండ్రికి మిత్రుడైన; భగదత్తునిన్‌= భగదత్తుడిని; పితామహుండు+ఐన= తాత అయిన; 
వృద్దున్‌= (మరియు) ముదుసలి అయిన; భీష్మున్‌= భీష్ముడిని; నీవు= ఓ అర్జునా! నీవు; ఉద్దతిన్‌= మిడిసిపాటుతో (వినయంలేక); 
చంపుట= సంహరించటం; పుణ్యంబే?= పుణ్యమేనా?; 'ప్రతివీరునిన్‌= ఎదిరించి పోరాడే వీరుడిని; చంపుట= సంహరించటం 
ఏల= ఏ విధంగా; పాపంబు= పాపం; అయ్యెన్‌?= అయింది? 
తాత్పర్యం: ఓ అర్జునా! నీవు నీ తండ్రికి మిత్రుడైన భగదత్తుడిని సంహరించావు. వృద్దుడైన పితామహుడు భీష్ముడిని 
పడగొట్టావు. వీరిద్దరిని నీవు ఉద్దతితో చంపటం పుణ్యమా? ఎదిరించిన శత్రువీరుడిని నేను చంపటం పాపం 


ఎట్లా అయింది? 
ఛా 


క. భూనాథుండు బొంకండు; విను । మేనును ధర్మంబు దప్ప; నిది యేటికి మి 
థ్యానింద? శిష్యవంచకు. । దైన గురుండు సచ్చె; గెలువు మరిసైన్యంబున్‌.” 364 


ప్రతిపదార్థం: వినుము= ఓ అర్జునా! నేను చెప్పేది వినుము; భూనాథుండు= ధర్మరాజు; బొంకండు= అసత్యం పలుకలేదు; 
ఏనును= నేను కూడ; ధర్మంబు= ధర్మాన్ని; తప్పను= తప్పలేదు; ఇది= ఈ; మిథ్యానింద= అబద్దమైన నింద; ఏటికి?= ఎందుకు?; 
శిష్యవంచకుండు+ఐన= శిష్యులను మోసపుచ్చేవాడైన; గురుండు= ద్రోణాచార్యుడు; చచ్చెన్‌= మరణించాడు. (ఇక శత్రు విజయానికి 
బాట సులభమయింది. కావున); అరిసైన్యంబున్‌= శత్రుసైన్యాన్ని; గెలువుము= జయించుము. 


తాత్సర్యం: ఓ అర్జునా! ధర్మరాజు అబద్ధమాడలేదు. నేను కూడా ధర్మం తప్పలేదు. ఇంక ఎందుకు నన్ను నీవు 
వ్యర్థంగా నిందిస్తావు? శిష్యులను మోసం చేసిన ఆ గురువు ద్రోణుడు చచ్చాడు. ఇక ఈ శత్రుసైన్యాలను 
జయించుము. 


ఆ. _ అనియె ననుడు సంజయున కాంబికేయు. డి । ట్లను మునీంద్ర జాతు. డైన ద్రోణు 
నట్లు చేసి యద్దురాత్ముం డమ్మెయి. బల్క। వినుచు నచటివారు గనల రెట్లు? 365 


ప్రతిపదార్థం: అనియెన్‌= (అని ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో) అన్నాడు; అనుడున్‌= అని (ఈ విధంగా సంజయుడు 
ధృతరాష్ర్రుడితో చెప్పగానే); ఆంబికేయుండు= (అంబిక కుమారుడు) ధృతరాష్ట్ర మహారాజు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు= ఇట్టా; అనున్‌= అంటాడు (అదిగాదని భావం); ఆ+దురాత్ముండు= ఆ దుష్టుడు - ధృష్టద్యుమ్నుడు; మునీంద్ర జాతుండైనన్‌= 
ముని'శ్రేష్టుడైన భరద్వాజుడి వలన జన్మనెత్తిన; (ద్రోణున్‌= దద్రోణాచార్యుడిని; అట్టు+చేసి= ఆ విధంగా చేసి, అనగా వధించి; 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆ+మెయిన్‌= ఆ విధంగా; అనగా తాను చేసిన ద్రోణవధ ధర్మమే అని; పల్కన్‌= పలుకగా; వినుచున్‌= వింటూ; అచటివారు= 
అక్కడున్నవారు; ఎట్టు= ఏ విధంగా; కనలరు?= మండిపడకుండా ఉంటారు? 

తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో అన్నాడు అని అనగా ధృతరాషస్త్ర మహారాజు సంజయుడితో ఇట్టా 
అన్నాడు. భరద్యాజ మహామునికి జన్మించిన (ద్రోణుని ఆ విధంగా చంపి, ఆ దుర్మార్గుడు ధృష్టద్యుమ్నుడు ఆ 
విధంగా మాట్లాడగా; విన్నవారు దానికి మండిపడకుండా ఉండగలరా? తరువాత ఏం జరిగిందో చెప్పుము. 


(ద్రోణు సరిభనంబునకు( గోపించి సాత్యకి ధృష్టద్యుమ్ను నాక్షేసించుట (సం.7-169-8) 


అనుటయు నా సూత తనయు. డవ్విభునకు । నిట్లను నతని రూక్షేక్షణముల 

నరుం డుపలక్షించి తొరంగు కన్నీరితో । నిట్టూర్పు నిగిడించి ' యట్టిరోంత 

మాట లేటికి? నన మాటు పల్మక హరి । ధర్మపుత్రాదులు దలలు వంప 

నలిగి సాత్యకి ద్రుపదాత్మజు గనుంగొని । 'నీ జిహ్వ దునియదు నీ శిరంబు 

తే. వగుల; దమ్మెయి గురునకు బరిభవంబు । సేసి యిమ్మెయి€ బలుకంగ6 జేయునదియు. 

గలదె? యీరాజు సన్నిధి. గాన బ్రదికి; । తింకం బలికిన నోరు ప్రేయింతు€ జుమ్ము! 366 


గ్‌ 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్ర్రుడిట్లా అనగా; ఆ సూతతనయుండు= ఆ సంజయుడు; ఆ+విభునకున్‌= ఆ రాజుతో; 
(ధృతరాష్ర్రుడితో); ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; నరుండు= అర్జునుడు; రూక్ష+-ఈక్షణములన్‌= తీక్ష్‌ణములైన 
చూపులతో; అతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; ఉపలక్షించి= చూచి; తొరంగు కన్నీరితోన్‌= స్రవిస్తూ ఉన్న కన్నీటితో; నిట్టూర్పు= 
నిశ్వాసం; నిగిడించి= పెద్ద పెట్టున తీసి; ఇట్టి రోంత మాటలు= ఈ విధములైన ఏహ్యభావం కలిగించే పలుకులు; ఏటికిన్‌?= 
ఎందుకు?; అనన్‌= అనగా (ధృష్టద్యుమ్నుడితో అంటూ ఉంటే); హరి ధర్మపుత్ర+ఆదులు= కృష్ణుడు, ధర్మరాజు మొదలైనవారు; 
మాజు+పల్కక= మారుమాటాడక; తలలు= శిరములు; వంపన్‌= వంచుకోగా (అప్పుడు); సాత్యకి; అలిగి= కోపించి; 
(ద్రుపద+ఆత్మజున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంొని= చూచి (ఇట్టా అన్నాడు); నీ జిహ్య= ఓ ధృష్టద్యువ్నూ! నీ నాలుక; తునియదు= 
చీలిపోకుండా ఉన్నది; నీ శిరంబు= నీ తల; పగులదు= బద్దలు కాకుండా ఉన్నది (నీవు చేసిన పనికి, ఈ మాటలకు నీ నాలుక 
తెగగొట్టటం, తలబద్దలు కొట్టటం చేయవలసిందే, కాని అట్టు చేయలేదు); ఆ+మెయిన్‌= ఆ విధంగా; గురునకున్‌= 
'ద్రోణాచార్యుడికి; పరిభవంబు= అవమానం; చేసి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పలుకంగన్‌= పలుకగా; చేయునది= చేసేది; 
కలదె?= ఉన్నదా? (చేయగలిగింది ఏమీ లేదు); ఈ రాజు సన్నిధిన్‌= ఈ ధర్మరాజుయొక్క సమక్షమునందు; కానన్‌= కాబట్టి; 
(బ్రదికితి= బ్రతికిపోయావు; ఇంకన్‌= ఇంకా కూడ; పలికినన్‌= పలికావంటే; నోరు= నోరును; (ప్రేయింతు సుమ్ము చీల్చివేస్తాను 
సుమా! 


తాత్పర్యం: అని ధృతరాష్ట్ర మహారాజు అడుగగానే సంజయుడు చెప్ప నారంభించాడు. ఓ ధృతరాష్త్ర మహారాజా!, 
అట్టా అంటూ ఉన్న ఆ ధృపష్పద్యుమ్నుడిని కొర కొర చూస్తూ అర్జునుడు పెల్లుబికిన కన్నీటితో నిట్టూర్పు విడిచి 
ఇట్టి రోత పుట్టించే మాటలు ఇక చాలు.” అని అనగానే కృష్ణుడు, ధర్మరాజు మొదలైనవారు మారు పలుకలేదు. 
సిగ్గుతో తలలు కూడా వంచుకున్నారు. అప్పుడు సాత్యకి కోపంతో ధృష్టద్యుమ్నుడిని చూచి ఇట్టా అన్నాడు: 
“'ధృష్టద్యువ్నూ! ఆ విధంగా (ద్రోణాచార్యుడిని అవమానించావు. దానిని సమర్థించుకొంటూ ఇట్లా పలుకుతున్నావు. 
అయినా నీ నాలుక చీలిపోకుండా, నీ తల పగిలిపోకుండా ఉన్నది అంటే ఇది ధర్మరాజు సన్నిధి కాబట్టి చేసేది 
లేక దక్కిపోయావు - లేకుంటేనా? నీ నాలుక ఎప్పుడో చీల్చివేసి, నీ తల బ్రద్దలు కొట్టి ఉండేవాడిని జాగ్రత్త. 
నీ వింకేమైనా హద్దుదాటి మాట్లాడావంటే నాలుక చీలుస్తాను. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 7 
కు తన మాజీ యని గంగా । తనయు శిఖండియు వధించె6 దత్కార్యం బా 
తనికి. బ్రియ మైన€ బనిచెం । దన మనుమని బనుపుసేంత దగదె నరునకున్‌? 367 


ప్రతిపదార్థం: తన మాజు+ఏ+అని= తన వంతే అని; గంగా తనయున్‌= గంగాపుత్రుడిని భీష్ముడిని; శిఖండియున్‌= శిఖండి 
కూడా (నీ సోదరుడే); వధించెన్‌= సంహరించాడు; తత్కార్యంబు= ఆ పని (అనగా శిఖండికి తన మనుమడు అర్జునుడు తోడు 
ఉండి వధించటం); ఆతనికిన్‌= ఆ భీష్ముడికి; ప్రియము+ఐనన్‌= ఇష్టమైనందువలన; తన మనుమనిన్‌= తన తమ్ముడు 
విచిత్రవీర్యుడికి మనుమడు (అనగా తనకు కూడ వరసకు మనుమడైన అర్జునుడిని); పనిచెన్‌= (ధర్మరాజు శిఖండికి తోడుగా) 
పంపాడు; పనుపు+చే6త= ఆ ధర్మరాజు ఆదేశాన్ని నిర్వహించటం; నరునకున్‌= అర్జునుడికి; తగదు+ఎ?= తగింది కాదా? (రాజాజ్ఞ 
పరిపాలనం అందరికి కూడ అవశ్యకర్తవ్యమే కదా. 


తాత్సర్యం: తాను భీష్ముడి వధార్థమే జన్మించానని చెప్పుతూ భీష్మవధకై ఉద్యమించి సంహరించాడు భీష్ముడిని 
శిఖండి. అర్జునుడు అతడికి తోడుగా వెళ్ళాడు. అది కూడా తనకు తానుగా కాదు. అది ధర్మరాజు ఆజ్ఞ ధర్మరాజు 
ఆజ్ఞాపించింది కూడా భీష్ముడి అనుమతి ప్రకారంగానే. తన మరణానికి నిమిత్తం కేవలం శిఖండియే అయినా, 
అర్జునుడు కూడా తోడు ఉండాలి అని భీష్ముడి ఆకాంక్ష. అందుకే అర్జునుడిని ధర్మరాజు పంపాడు. కాబట్టి 
ధర్మరాజు ఆజ్ఞ నెరవేర్చాడు అర్జునుడు. ఏం కూడదా? 


నిశేషం: సంస్కృత మూలంలో సాత్యకి ఇట్టా అన్నట్టు లేదు. తిక్కన స్వయంగా ఈ విషయం సాత్యకిచే పలికించాడు. భీష్ముడు 
శిఖండికి తోడుగా అర్జునుడిని పంపుమన్నట్లు భీష్మపర్వంలో ఉన్నది. ధర్మరాజు భీష్ముడిని తన నెట్టు జయించాలో ఉపాయం 
చెప్తుమన్నాడు. ఆ సందర్భంలో భీష్ముడు పలికిన పలుకులు. (మూల సంస్కృతంలో శ్లోకాలు) ఇవి: 
వ్జో॥ అర్జున: సమరే శూరః పురస్కృత్య శిఖండినమ్‌ | 

మా మేవ విశిఖై స్తే క్ష్‌బైరభిద్రవతు దంశితః ॥ 

అమంగల్యధ్వజే తస్మిన్‌ స్తీ పూర్వే చ విశేషతః | 

న ప్రహర్హు మభిప్పామి గృహీతేషుః: కథంచన ॥ 

తదంతరం సమాసాద్య పాండవో మాం ధనంజయః । 

శరైర్దాతయతు క్షిప్రం సమంతాద్‌ భరతర్షభ! (భీష్మ - 107/82-84) 


వ ఆ శిఖండియు నీవు నుద్దవించి పాంచాల కులంబు€ గీర్తికిం బుణ్యలోకంబునకుం బాపితి' రనిన 

ధృష్టద్యుమ్నుండు నవ్వుచు నతని నవలోకించి. 368 
ప్రతిపదార్థం: ఆ శిఖండియున్‌= ఆ నీ సోదరుడు శిఖండి; నీవును= ఓ ధృష్టద్యువ్నూ! నీవు (మీరిద్దరు); ఉదృ్భవించి= పుట్టి; 
పాంచాలకులంబు= పాంచాల వంశాన్ని; కీర్తికిన్‌= ప్రతిష్టకు; పుణ్యలోకంబునకున్‌= ఉత్తమ లోకానికి; పాపితిరి= దూరం చేశారు; 
అనినన్‌= ఇట్టా సాత్యకి అనగానే; ధృష్టద్యుమ్నుండు; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనిన్‌= ఆ సాత్యకిని; అవలోకించి= చూచి. 
తాత్పర్యం: నీవు, శిఖండి పుట్టి పాంచాలవంశాన్ని, కీర్తిని, పుణ్యలోకాలకు దూరం చేశారు.” ఇట్లా సాత్యకి పలికిన 
మాటలు విని ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ సాత్యకిని చూచి (ఇట్టా అన్నాడు). 


క. _ సైరించిన నెజుంగవు నీ । చారిత్రము దలంప నన్య శరకృత్తకరున్‌ 
భూరిశ్రవు. జంపి తదియు । వీర వ్యవహారమే వివేక విహీనా! 369 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వివేకవిహీనా!= వివేకం లేనివాడా ఓ సాత్యకీ!; నీ చారిత్రము= నీ నడవడి; సైరించినన్‌= సహిస్తూ ఉంటే; ఎణుంగవు= 
తెలిసికొనకుండా ఉన్నావు; తలధశున్‌= ఆలోచించగా; అన్యశరకృత్తకరున్‌= ఇతరుల (అర్జునుడి) బాణాలచేత తెగగొట్టబడిన 
చేతులుగల వాడై ఉన్నటువంటి; భూరి(శ్రవున్‌= భూరి(శ్రవుడిని; చంపితి= చంపావు; అదియు= అది కూడ; వీరవ్యవహారము+ఏ?= 
వీరుల వ్యవహారమేనా? అనగా వీరులు నడిచే పద్ధతేనా? (ఇదే నీ అవివేకానికి గుర్తు అని తెలుపటానికి వివేకహినా! అని సంబోధనం 
సార్ధకం - తన తప్పులు తెలుసుకొనలేక ఇతరులను దూషించటం వ్యర్థమని తాత్పర్యం). 


తాత్పర్యం: ఓ తెలివిలేని ముర్భుడా సాత్యకీ! సహిస్తూఉన్నాంకదా అని నీ చరిత్ర నీవు తెలుసుకొనకుండా ఉన్నావు. 
భూరి(శవుడి చేతులను ఎవరో ఇతరులు ఖండించిన తరువాత, ఆ చేతులు లేనివాడిని నీవు సంహరించావు. 
ఇది వీరధర్మమేనా? 


తే. అతండు నీ జొమ్బుద్రొక్కిన యపు డొకండు । జేయం జాలవ యగ్గురు సాయకములఈ 
బాండవానీకములు విచ్చి పా నెన్ని; యెడల మార్కొంటి వాతని నెజుంగ వెట్లు? 370 

ప్రతిపదార్థం: అతండు= ఆ భూరిశ్రవుడు; నీ జొమ్ము= నీ వక్షన్‌స్టలాన్ని; త్రొక్కిన+అపుడు= క్రింద పడవేసి కాలితో తన్నినప్పుడు; 
ఒకండున్‌= ఒకటి కూడా; చేయన్‌+చాలవు+అ= చేయలేకపోయావు (ఏమీకూడా); జొనా? - భూరి(శ్రవుడు నిన్ను క్రింద పడవేసి 
కాలితో తొక్కి ఖడ్గంతో నీ శిరస్సును నరకిపోతూ ఉంటే నీవేం చేశావు? అప్పుడు అతడి ఖడ్గసహితమైన బాహువును నరకివేసి 
నిన్ను రక్షించింది అర్జునుడే కదా! ఆ+గురుసాయకములన్‌= ఆ ద్రోణాచార్యుల బాణాలతో; పాండవ+అనీకములు= పాండవ 
సేనలు; విచ్చి= వీడిపోయి; పాజన్‌= పారిపోతూ ఉండగా; ఎన్ని+ఎడలన్‌= ఎన్ని సందర్భాలలో అనగా ఎన్నిసార్లు; ఆతనిన్‌= 
ఆ (ద్రోణాచార్యుడిని; మార్కొంటివి?= ఎదిరించావు?; ఎట్టు= ఏ విధంగా; ఆతనిన్‌*ఎజుంగవు?= ఆ (ద్రోణాచార్యుడిని గూర్చి 
తెలియకుండా ఉన్నావు? (ద్రోణుడి ధాటికి ఆగలేక మన పాండవుల సైన్యాలు పారిపోతూ ఉంటే ఎప్పుడైనా ద్రోణుడిని ఎదిరించి 
పాండవ సైన్యాలను కాపాడావా? ఆ (ద్రోణుడు ఎంతటి అజేయుడో నీకు తెలియదా?); 'ఆతని' అనే పదానికి దేహళీదత్తదీపన్యాయంగా 
అన్వయం. 


తాత్పర్యం: ఆ భూరిశ్రవుడు నిన్ను క్రిందపడవేసి, ఛాతిలో తన్ని, తన ఖడ్గంతో నీ తల ఖండించ పూనుకొనేటప్పుడు 
నీ వేం చేయగలిగావో చెప్పుము. నీవప్పుడు విక్రమించలేదు. నిన్నెవరో ఆ సమయంలో రక్షించవలసి వచ్చింది. 
మరి ఆ భూరిశ్రవుడు తన చేయి తెగి మరణోన్ముఖుడై ప్రాయోపవేశం చేసిన తరువాతనే అతడిని సంహరించావు. 
అదీగాక ఆ (ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు మన సైన్యాలను పారద్రోలలేదు? అప్పు డేమైనా ఆ ద్రోణుడిని 
అడ్డుకొన్నావా? కాబట్టి ఆ ద్రోణుడిని గూర్చి నీకు తెలియదా? నీవు భూరి(శ్రవుడిని అట్టి స్థితిలోనే సంహరించినప్పుడు 
లేని దోషం నేను అట్టి స్థితిలోనే ఉన్న ద్రోణుడిని వధించేటప్పుడు ఉన్నదా? అంత గొప్ప అజేయుడైన ద్రోణాచార్యుడిని 
వధిస్తే సంతోషించవలసింది పోయి నన్ను తప్పుపడుతావా? ఇదేమి న్యాయం? 
విశేషం: భూరిశ్రవుడు సాత్యకిని విరథుడిగా, విశస్తుడిగా చేసి - ఛాతిలో తన్ని ఖడ్గంతో నరకపోతూ ఉంటే అర్జునుడు ఆ భూరి'శ్రవుడి 
బాహువును ఖండించి, సాత్యకిని కాపాడాడు. ఆ భూరిశ్రవుడు తన బాహువు ఖండితం కాగా ప్రాయోపవేశం చేశాడు. అట్టి స్థితిలో 
ఉన్న భూరిశ్రవుడిని సాత్యకి తల తెగగొట్టి సంహరించివేశాడు. సంస్కృతమూలం. 
శ్లో॥ ఉత్దితః స తు శ్రైనేయో నిముక్త సొమదత్తినా! 

ఖడ్గమాదాయ చిచ్చిత్సుః శిరస్తస్య మహాత్మన: ॥ 

ప్రాయోపవిష్టాయ రణే పార్దేన చ్చిన్నబాహవే । 

సాత్యకిః కౌరవేయాయ ఖడ్లే నాపాహర చ్చిరః ॥ (ద్రోణ 143 / 49; 54. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 713 
క. వలవని ప్రేలరి మాటల । నలిగింపకు నన్ను నేమి యాడిన నింకం 
దల ధ్రెవ్వ నేయుదుం గురు । బల మదె పురణించె బడలు పజఖుతము రమ్మా! 371 


ప్రతిపదార్థం: నన్నున్‌= ఓ సాత్యకీ! నన్ను; వలవని (ప్రేలరి మాటలన్‌= కూడని వ్యర్థ ప్రలాపాలతో; అలిగింపకు= కోపింప 
చేయవద్దు; ఇంకన్‌= మరీ; ఏమి+ఆడినన్‌= ఏమైనా మాట్టాడావంటే; తల+త్రెవ్వన్‌= తల తెగిపోయేటట్టు; ఏయుదున్‌= కొడ్డాను 
(ఖడ్గంతో తల నరికివేస్తానని భావం) (ఇక ఈ విషయం ఇంతటితో చాలు ప్రస్తుత విషయానికి వస్తే; అది+ఎ= అదుగో; 
కురుబలము= కారవసైన్యం; పురణించెన్‌= విజ్బంభిస్తూ ఉన్నది (మనమిద్దరం ఏకమై); బడలు పజబుతము= అలయిద్ధ్దాం అనగా 
అలసిపోయి యుద్ధం చేయలేక పారిపోయేటట్టు చేద్దాం) రమ్ము+ఆ= రా; సాత్యకీ! నీవు నేను కలసి యుద్ధం చేద్దాం రా (ఏక 
కార్యార్భులమైన మనకు వైరం కూడదని భావం). 


తాత్పర్యం: ఓ సాత్యకీ! కూడని వ్యర్థప్రలాపాలతో నాకు కోపం తెప్పించవద్దు. ఇంకా ఏమైనా '్రేలావంటే నీ 
తల తెగవేస్తాను అదుగో కారవసైన్యం విజృంభిస్తూ ఉన్నది. కలిసి పోరాడి, ఆ సైన్యాన్ని పారద్రోలుదాం రా! 


వ. అని పలికిన శినివరుండు రోషారుణితలోచనుండై కోదండంబు రథంబున నిడి గద పుచ్చికొని 'మాటల 
నలిగెదేని వ్రేటున శిక్షించెద' ననుచు ధరణికి లంఘించి కవిసినం గని, కేశవుండు పనుపం బవనతనయుండు 
రథంబు డిగ్గి రయంబునం జని పట్టి యాఅడుగుల కొలంది నిలువరించె; నట్టియెడ సహదేవుం డా శైనేయు 
నుద్దేశించి “మిమ్మును బాంచాలురం గడచిన బంధువులు మాకును మిమ్మును మిగిలిన బాంధవు లా 
పాంచాలురకును వారల కంటె మాకంటె - నెక్కుడు సుహృజ్జనులు మీకును లేకునికి దెల్లం; బిట్టి మీలో మీ 
రెరవు పడం దగునే? యలుక దక్కు మనునెడ నాధృష్టద్యుమ్నుండు వడముడితో 'నతనిం బట్టక విడువుము; 
నాచేతంగాని నీచేత నిలువండు; నేనొక్కచేతి భూరిశ్రవుండనే? యేల? యడిచిపడియెడు? ననవుడు 
నాభీమసేను బాహువుల లోనం దిరుగుడు పడుచు నురగంబు చందంబున సాత్యకి రోంజుచున్నం గృష్ట 
యుధిష్టిరు లయ్యిరువురం బ్రయత్నంబున వారించిరి; తదనంతరంబ. 372 


ప్రతిపదార్దం: అని= ఈ విధంగా; పలికినన్‌= ధృష్టద్యుమ్నుడు పలుకగానే; శినివరుండు= సాత్యకి; రోష+అరుణిత లోచనుండు 
+ఐ= కోపంతో ఎ(ర్రబారిన కన్నులు గలవాడై; కోదండంబు= ధనుస్సును; రథంబునన్‌= రథంపై; ఇడి= ఉంచి;గద= గదను; 
పుచ్చికొని= తీసికొని; మాటలన్‌= మాటలతో; అలిగెదు+ఏనిన్‌= కోపించినట్టయితే; (వ్రేటునన్‌= ఈ గద దెబ్బతో; శిక్షించెదన్‌= 
శిక్షిస్తాను; అనుచున్‌= అంటూ; ధరణికిన్‌= భూమికి; లంఘించి= దూకి; కవిసినన్‌= మోదికి రాగా; కని= చూచి; కేశవుండు= 
కృష్ణుడు; పనుపన్‌= పంపించగా; పవనతనయుండు= భీముడు; రథంబు= రథం; డిగ్గి= దిగి; రయంబునన్‌= వేగంతో (వేగంగా); 
చని= వెళ్ళి, ఆజు+అడుగుల కొలంది= ఆరు అడుగుల వ్యవధిలో-ఆరు అడుగులు వేయగానే అని భావం (నిగ్రహీత పదే 
షష్టే అని సంస్కృత మూలం); నిలువరించెన్‌= పోకుండా నిలిపాడు; అట్టిఎడన్‌= ఆ సమయంలో; సహదేవుండు; ఆ శైనేయున్‌+ 
ఉద్దేశించి= ఆ సాత్యకితో (ఇట్లా అన్నాడు); మిమ్మును= మిమ్ములను అనగా యాదవులను; పాంచాలురన్‌= ధృష్టద్యుమ్నుడి 
వంశీయులైన పాంచాల రాజులను; కడచిన బంధువులు= అతిశయించిన బంధువులు; మాకున్‌= అనగా పాండవులకు; మిమ్మును= 
మిమ్ములను; (యాదవులను) మిగిలిన= మించిన; బాంధవులు+ఆ పాంచాలురకును; వారలకంటె= ఆ పాంచాలురకంటె; మాకం 
టెన్‌= పాండవులకంటె; ఎక్కుడు= ఎక్కువైన; సుహృత్‌+జనంబులు= స్నేహితులు; మొకును= మో యాదవులకును లేక+ 
ఉనికి+ తెల్లంబు= లేకుండా ఉండటం స్పష్టం; ఇట్టి మీలో మీరు= ఇటువంటి మీలోమీరు; ఎరవు పడన్‌+ తగునే?= 
కలహించవచ్చునా?; అలుక= కోపం; తక్కుము= మానివేయుము; అను+ఎడన్‌= అని అంటూ ఉన్నప్పుడు; ఆ ధృష్ట ద్యుమ్నుండు= 
ఆ ధృష్టద్యుమ్నుడు; వడముడితోన్‌= భీముడితో (ఇట్టా అన్నాడు); అతనిన్‌= ఆ సాత్యకిని; పట్టక= _పట్టుకొనక 


7గడ శ్రీమదాంధ్ర మహాభారతము 

అనగా ఆపక; విడువుము= విడిచిపెట్టుము; నాచేతన్‌+కాని= నా చేతనే తప్ప; నీచేతన్‌= ఓ భీమసేనా! నీచేత; నిలువండు=ఆగిపోడు 
-ఎందుకంటే? నేను= నేను; ఒక్కచేతి; భూరిశ్రవుండనే?=ఒకే ఒక చెయ్యిగల భూరి(శ్రవుడనా?; ఏల= ఎందుకని; అడిచి పడియె 
డున్‌= మిడిసిపడుతున్నాడు (ఆ సాత్యకి మిడిసిపాటు చెల్లేందుకు నేనేమి భూరి(శ్రవుడను కాదు - ఎందుకు ఆ మిడిసిపాటు? 
భూరిశ్రవుడేమో ఓ చేయి ఖండితము కాగా ఒంటిచేతితో యుద్ధం చేయలేక మాని [ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు - అప్పుడతడి 
శిరస్సు ఈతడు ఖండించాడు. అది కూడా పౌరుషమేనా?); అనవుడున్‌= అనగానే; ఆ భీమసేను బాహువులలోనన్‌= ఆ భీముడి 
బాహువులలోపల అనగా భీముడి బాహుబంధంలో; తిరుగుడు పడుచున్‌= పరిభ్రమణం చేస్తూ; ఉరగంబు చందంబునన్‌= 
సర్పంవలె; సాత్యకి= ఆ సాత్యకి; రోంజుచున్నన్‌= బుసకొట్టుతూ ఉంటే; కృష్ణయుధిస్టిరులు= కృష్ణుడు, ధర్మరాజు; ఆ+ఇరువురన్‌= 
ఆ ఇద్దరిని అనగా సాత్యకి ధృష్టద్యుమ్నులను; ప్రయత్నంబునన్‌= మిక్కిలి యత్నంతో - అతికష్టంగా; వారించిరి= నివారించారు; 
తదనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అనగా, సాత్యకి కన్నులెర్రబారాయి, ధనుస్సు రథంమీద పడవేసి గద గైకొన్నాడు. 
“ఓ ధృష్టద్యుమ్నూ! మాట్లాడితే నీకు కోపం వస్తుంది కదా! మాట లెందుకు? చేతలతోనే నిన్ను శిక్షిస్తాను. కాచుకొమ్ము. 
అని భూమిపైకి రథం నుండి దూకి ధృష్టద్యుమ్నుడి పైకి పరుగుతీస్తూ ఉన్నాడు. అది చూచి కృష్ణుడు, అతడిని 
ఆపటానికి భీముడిని పంపాడు. భీముడు రథంనుండి దిగి పరుగెత్తి ఆరు అడుగుల దూరంలో అతడిని ఆపాడు. 
ఆ సమయంలో సహదేవుడు వచ్చి సాత్యకితో మిమ్ములను, పాంచాలురను మించిన బంధువులు మాకు, 
మమ్ములను మించిన బంధువులు ఆ పాంచాలురకు, వారలకంటి, మాకంటె ఎక్కువైన మిత్రులు మోకు లేరు. 
అటువంటప్పుడు మోలోమిరు కలహించుకోవచ్చునా? కోపం మానుము. అని అంటూ ఉంటే భీముడితో 
ధృష్టద్యుమ్నుడు నీవు అతడిని ఆపవద్దు - అతడు నా చేతగాని, నీ చేతగాని ఆగడు. నేనేమీ ఒంటిచేతి 
భూరి(శ్రవుడినా? కాదు. మిడిసిపడుతున్నాడు. అని అంటూ ఉంటే సాత్యకి భీముడి బాహుబంధంలో పడి 
తప్పించుకొనలేక పామువలె బుసకొడుతూ ఉంటే, అది చూచి కృష్ణుడూ, ధర్మరాజూ వెళ్ళి అతి ప్రయత్నం మాద 
ఆ సాత్యకి, ధృష్టద్యుమ్నులను యుద్దంనుండి ఆపారు. ఆ తరువాత. 


క. భేరీ మృదంగ శంఖ మ । హారవములు సెలంగ6 బాండవానీకంబుం 
గౌరవ సైన్యము. దాతను । వారిధు లొండొంటి€ దాంకు వడు వమరంగన్‌. 373 


ప్రతిపదార్థం: భేరి మృదంగ శంఖ మహారవములు= నగారాలు, మద్దెలలు, శంఖాలు అనే వాటియొక్క పెద్దధ్వనులు; చెలంగన్‌= 
(దశదిశలు) ధ్వనించగా; పాండవ+అనీకంబున్‌= పాండవుల సైన్యం; కౌరవ సైన్యమున్‌= కౌరవుల సైన్యం; ఒండొంటిన్‌= ఒకటి 
మరొకదానిని; వారిధులు= (రెండు) సముద్రాలు; ఒండొంటిన్‌= ఒకటి మరియొకదానిని; తాకు వడువు= తాకే విధం (ఢీకొన్న 
విధం); అమరంగన్‌= ఒప్పుతూ ఉండేటట్టు; తాథెన్‌= ఢీకొన్నాయి. 


తాత్పర్యం: భేరీమృదంగ శంఖ ధ్వనులు చెలరేగగా, పాండవకారవ సైన్యాలు రెండు సముద్రాలు ఒకదానితో నొకటి 
ఢీకొంటున్నాయా? అన్నట్టు ఎదుర్కొన్నాయి. 


నిశేషం: అలం: ఉ్రేక్ష రెండు సము(ద్రాలు పరస్పరంగా థీకొనటం కవి యూహ. కాబట్టి ఇది ఉ(త్రేక్షాలంకారం. దీనివలన 
ఆ సైన్యాలు రెండూ కనుచూపు మేరలో అంతు తెలియనంత విస్తరించి ఉన్నాయనటం వ్యంగ్యం. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 715 
క. _ మును ద్రోణునిం బొలియించితి ।; మని పాండవబలము బలియు నశ్వత్చామం 
గొని కురుసేనయు నత్తథి ।; ననూనగర్వమున నుద్దటాటోపమునన్‌. 374 


ప్రతిపదార్థం: పాండవబలము= పాండవుల సైన్యం; మును= ఇంతకు ముందు; ద్రోణునిన్‌= ద్రోణాచార్యుడిని; పాలియించితిమి+అని= 
వధించాము అనే; అనూన గర్వమునన్‌= మిక్కిలి గర్వంతో; (పెనంగన్‌+తొడంగెన్‌ - అనే ముందరి వచనంలోని పదాలతో 
అన్వయం); ఆ+తజీన్‌= ఆ సమయంలోనే; కురుసేనయున్‌= కౌరవుల సైన్యం కూడా; బలియున్‌= బలిష్టుడైన; అశ్వత్భామన్‌= 
(ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామను; కొని= నాయకుడిగా తీసికొని; ఉద్భట+ఆటోపమునన్‌= మిక్కిలి ఆడంబరంతో (గొప్పగా 
దర్వాన్ని ప్రదర్శిస్తూ). 


తాత్పర్యం: ఇంతకుముందు ద్రోణాచార్యుడిని వధించామనే గర్వంతో పాండవసైన్యమూ, అజేయుడైన అశ్వత్భామ 


మాకు అండగా దొరికాడనే ఉత్సాహంతో కారవసైన్యమూ సాటిలేని గర్భంతో, అత్యధిక విజ్బృంభణంతో (తరువాతి 
గద్యంతో అన్వయం). 


విశేషం: అలం: పరిసంఖ్య. “పాండవ బలము అనూన గర్వముని “కురుసేనయు ఉదృ్భటాటోపముని' అని [క్రమంగా అన్వయం. 
కాబట్టి ఇది పరిసంఖ్యాలంకారం ((క్రమాలంకారం). రెండు పదాల తాత్పర్యం ఒక్కటే కాబట్టి పునరుక్తి దోషం కలుగకుండా ఇట్టా 
'క్రమాన్వయంతో వ్యాఖ్యానించటం రమణీయంగా ఉంటుంది. 


వ. _ పెనంగందొడంగి; నప్పుడు ద్రౌణి దుఠర్యోధనుం గనుంగొని. 375 


ప్రతిపదార్హం: పెనంగన్‌= యుద్ధం చేయటానికి; తొడంగెన్‌= ఆరంభించాయి; అప్త్పుడు= ఆ సమయంలో; ద్రౌణి= ద్రోణపుత్రుడు 
అశ్వత్థామ; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: యుద్దం చేయటానికి ఉప(క్రమించాయి. ఆ సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడిని చూచి. 


క. _ “అన్ఫతంబు పలికి బ్రదికెద । మని చూచిన రాజు మూక లన్నియు నెట్లె 
యని బడియెడునో యెమ్మెయి€। గనుకని. బజచెడునో చూడు కన్నారంగన్‌.” 376 


ప్రతిపదార్థం: అన్నతంబు= అసత్యం; పలికి= చెప్పి; బ్రదికిదము+అని= బ్రతికిపోతాము అని; చూచిన రాజు మూంకలు+అన్నియున్‌= 
చూస్తూ ఉన్న ఆ ధర్మరాజు సైన్యాలన్నీ కూడా; ఎట్టు+ఐ= ఏ విధంగా అయిపోయి; అనిన్‌= యుద్దంలో; పడియెడున్‌+ఓజ= 
పడిపోతాయో?(మరియు); ఏ+మెయిన్‌= ఏ విధంగా; కనుకనిన్‌= సంభ్రమంతో; పజచెడున్‌+ఓ= పారిపోతాయో!; కన్ను+ఆరంగన్‌= 
కన్నులనిండా; చూడు= చూడుము. 


తాత్పర్యం: అబద్ధమాడి (బ్రతికిపోదామనుకొన్న ధర్మరాజు సైన్యాలన్నీ (బ్రతికిపోతాయని అనుకొన్నాడు. కాని, 
యుద్ధంలో ఏ విధంగా పడిపోతాయో, ఏ విధంగా భయపడి పరుగెత్తిపోతాయో కన్నార చూడుము. 
వ. అని పలికి నియతుం డయి నారాయణాస్తంబు ప్రయోగించిన. 377 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; నియతుండు+అయి= నియమం కలవాడై (ఆ నారాయణా(్త్ర మంత్రాన్ని జపించటానికి 
మనస్సును ఏకాగ్రం); నారాయణ+అస్త్రంబు= నారాయణం అనే దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= శత్రుసైన్యంమీద ప్రయోగించిన 
వెంటనే. 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని మనస్సును ఏకా(గ్రం చేసి, నారాయణా సస్తాన్ని స్మరించి, శత్రుసైన్యంమీద ప్రయోగించగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


మ. _ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుండు గుంఠీభవ 
త్మిరణుం డయ్యె, దిశావితానము వడంకెన్‌, మి న్నదిర్దెన్‌, మహీ 
ధర సంతానము లోలి గ్రక్కదలె, నుద్‌భ్రాంతంబులై యంబుధు 
ల్వొరలెం గట్టులమీ6ంద. బిట్ట పిడుగు ల్రోసెన్‌ మహోదగ్రతన్‌. 378 


ప్రతిపదార్థం: ధరణీ చక్రము= భూమండలం; దిర్హిరం= దిర్‌దిర్‌ అనే మోతతో; తిరిగెన్‌= తిరిగింది; మార్తాండుండు= సూర్యుడు; 
కుంఠీభవత్‌+కిరణుండు= మొక్కబోయిన అనగా కళావిహీనమయిన కిరణాలు గలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; దిశావితానము= 
దిక్కుల సమూహం; వడంకెన్‌= కంపించింది; మిన్ను= ఆకాశం; అదిర్భెన్‌= చలించింది; మహీధర సంతానములు= పర్వత 
సమూహాలు; ఓలిన్‌= వరుసగా; [గ్రక్క+అదలెన్‌= చలించిపోయాయి; ఉద్భాంతంబులై= మిక్కిలి పరిభ్రమిస్తూ ఉన్నవై; అంబుధుల్‌= 
సముద్రాలు; గట్టులమీందన్‌= చెలియలికట్టల పై; పొరలెన్‌= పొంగి పొరలిపోయాయి; పిడుగుల్‌+పిడుగుల్‌ - పిట్ట పిడుగుల్‌= మిక్కిలి 
పిడుగులు; మహా+ఉద(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; 'మోసెన్‌= (మోగాయి, 


తాత్పర్యం: భూమండలమంతా గిరగిర తిరిగింది. సూర్యకిరణాలలో కాంతి తరిగిపోయింది. దిక్కులు వణకాయి, 
ఆకాశం అదిరింది, పర్వత సమూహాలు వరుసగా కంపించాయి. సముద్రాలు చెలియలికట్టల పై పొర్షిపారాయి, 
భయంకరంగా 'పెక్కుపిడుగులు ధ్వనించాయి. 


వ. ఇట్లు భీకర ప్రొదుర్ధావంబైన యద్దివ్యసాధనంబు మండలార్ధ చంద్ర భల్లనారాచక్షుర ప్రముఖంబులు ననల 
మయంబులు నగు ననేక దేదీప్యమాన మార్గణమూర్తులు గైకొని కౌంతేయ సైన్య సంతానం బంతయు 
నొకపాయగా. గవిసినం గని తెంపుపెంపునం దత్సైనిక నికరంబులు వివిధ విశిఖంబుల6 బరపుచు, 
నయ్యయి ముఖంబుల మగిడించుచు, బలువునం గడంగినం బొంగుచు నింగిని నేలను నడుమను 
నాభీలజ్వాలాచ్చటా జటిలంబుగాంబైపయి నడరి యమ్మహాస్త్ర్రంబు చతురంగంబులం ద్రుంగించుచు నెదు 
రెంతెంత పెనంగె నంతంతియ పేర్చి యేర్దుచుం బఅవం దొడంగిన, నమ్మొనలు పఅవం దొడంగె; నప్పుడు 
నరుం డూరకునికి సూచి నారాయణుండు నతండును వినుచుండ ధర్మసూనుండు సాత్యకి ధృష్టద్యుమ్నుల 
నాలోకించి యి ట్లనియె. 379 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భీకర ప్రాదుర్భావంబు+అయిన= భయంకరంగా ఆవిర్భవించిన; ఆ+దివ్యసాధనంబు= 
ఆ దివ్యమైన నారాయణాస్త్రం; మండల+అర్హచంద్ర భల్ల నారాచ క్షుర ప్రముఖంబులును= మండలా([గ్రం అనగా ఖడ్గం మరియు 
అర్హచం[ద్రం, భల్లం, నారాచం, క్షురము అనునవి బాణాలలోని విశేషాలు; అవి మొదలైనట్టి; అనలమయంబులును+అగు= 
అగ్నిమయాలు అనగా అగ్నిజ్యాలలను కుమ్మరించుచున్న; అనేక దేదీష్యమాన మార్గణ మూర్తులు= పలు విధాలైనట్టి, మిక్కిలి 
ప్రకాశిస్తూ ఉన్న బాణాల స్వరూపాలను; కైకొని= (గ్రహించి; కౌంతేయ సైన్యసంతానంబు+అంతయున్‌= పాండవుల సైన్యాన్నంతా 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 77 
ఒక్కపాయగన్‌= ఒకే వరుసగా; కవిసినన్‌= ఎదుర్కొనగా; కని= చూచి; తెంపు పెంపునన్‌= సాహసాధిక్యంతో - మిక్కిలి తెగింపుతో; 
తద్‌+సైనిక నికరంబులు= ఆ పాండవుల సైనికుల సమూహాలు; వివిధ విశిఖంబులన్‌= అనేక విధాలైన బాణాలను; పరపుచున్‌= 
ప్రయోగిస్తూ; ఆ+ఆ+ముఖంబులన్‌= ఆయా ఉపాయాలతో; మగిడించుచున్‌= మరలిస్తూ; బలువునన్‌= బలంగా; కడంగినన్‌= 
ఎదుర్కొంటూ ఉండగా; పొంగుచున్‌= వృద్ది పొందుతూ; ఆ+మహాస్త్రంబు= ఆ నారాయణాస్త్రం; నింగిని= ఆకాశంపై; నేలను= 
భూమిపై; నడుమనున్‌= నడిమి ప్రదేశంలో; ఆభీల జ్యాలాచ్చటా జటిలంబుగాన్‌= భయంకరములైన జ్వాలల సెగలతో దట్టమయ్యే 
విధంగా; పైపయిన్‌= పైపైకి; అడరి= వ్యాపించి; చతురంగబలంబులన్‌= చతురంగ సైన్యాలను; (త్రుంగించుచున్‌= నశింపజేస్తూ; 
ఎదురు= (తనకు) అభిముఖంగా; ఎంత+ఎంత= ఏ మేరకు; పెనంగెన్‌= యుద్దం చేసిందో; అంత+అంతియ= అంతంతమాత్రమే; 
పేర్చి= విజృంభించి; ఏర్చుచున్‌= దహిస్తూ; పజణపన్‌+తొడంగినన్‌= పరుగెత్తుతూ ఉండగా; ఆ+మొనలు= ఆ సైన్యాలు; 
పజపన్‌+తొడంగెన్‌= పరుగు తీశాయి; అప్పుడు= ఆ సమయంలో; నరుండు= అర్జునుడు; ఊరక+ఉనికి= ఊరకే ఉండటం 
(ఏ విధమైన ్రతీకారచర్య లేక చూస్తూ ఉండిపోవటం); నారాయణుండును= కృష్ణుడూ; అతండును= ఆ అర్జునుడూ; 
వినుచున్‌*ఉండన్‌= వింటూ ఉండగా; ధర్మసూనుండు= ధర్మరాజు; సాత్యకి ధృష్టద్యుమ్నులన్‌= సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని; 
ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అతి భయంకరంగా ఆవిర్భవించిన ఆ నారాయణాస్త్రం - ప్రముఖాలు, అన్నిమయాలు 
అయిన అర్హచందద్రాలు, భల్లాలు, నారాచాలు, క్షురాలు అనే దేదీష్యమానమైన బాణరూపాలు దాల్చి ఆ పాండవుల 
సైన్యాన్నంతా ఒక్క పెట్టుగా చుట్టుముట్టాయి. ఇక చేసేది లేక పాండవుల సైనికులు తెగించి, ఎన్నో బాణాలు 
కురిపించి, ఆ దివ్యాస్త్రం నుండి వెలువడిన బాణాలను మరలించారు. ఇంకా వివిధోపాయాలతో గట్టిగా పోరాడుతూ 
ఉండగా, ఆ దివ్యాస్త్రం పొంగిపోతూ భయంకరమైన అనగ్నిజ్యాలలను భూమి, ఆకాశం, భూమ్యాకాశాల నడిమి 
ప్రదేశం, అంతటా ఆవరింపజేసి, ఆ చతురంగబలాలను నశింపజేసింది. ఆ పాండవుల సైన్యం ఎంతెంతగ ఆ 
దివ్యాస్త్రంపై విజ్బంభించిందో అంతంతగ విజృంభించి సైన్యాన్ని దహిస్తూ పరుగెత్తి వస్తూఉంటే, ఆ సేనలు పరుగెత్త 
సాగాయి. అప్పుడు అర్జునుడు ఊరకుండటం చూచి, అతడు, శ్రీకృష్ణుడు వినేటట్టుగా ధర్మరాజు సాత్యకిని, 
ధృష్టద్యుమ్నుని చూచి ఇట్టా అన్నాడు. 


సీ.  'ఆ సభం బాంచాలి గాసి సేయంగ నుపే । క్షకుం డయి చూచె; బెక్కండ్రం గూర్చి 
కొని బాలు నభిమన్యుం గూల్లె; నించుక వడి | యాంగిన నర్దును. దగ్నిం జొచ్చు 
నను వగ మనల నాతనికిం దోడ్పడ6 బోవ । నీ కాంగె నమ్మెయి; నిట్టి ధర్మ 
పరు డైన కలశసంభవుతోడ సరివచ్చు । టుచితంబె? యీవచ్లు నుజ్జ్వలాగ్ని 
తె. వలని కరిగెద; మీరు మీ వాహినులును । బాటి పొం డెక్కదేని; నప్పార్ధుకోర్కి 
యంత సఫలత బొందెడు; నచ్యుతుండు । నెట్లు దనకు రుచించె6 దా నట్లు సేయు 380 


ప్రతిపదార్థం: (ఆ 'ర్రోణు డెట్టి ధర్మాత్ముడంటే) ఆ సభన్‌= ఆ కురుసభలో; పాంచాలిన్‌= '్రౌపదిని; గాసి+చేయంగన్‌= 
బాధపెట్టుతూ ఉండగా; ఉపేక్షకుండు+అయి= ఉపేక్షించినవాడయి అనగా పట్టించుకొనకుండా ఉండి; చూచెన్‌= చూచాడు - 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 

అధర్మంగా పాంచాల రాజపుత్రిని అవమానపరుస్తూ ఉంటే కౌరవులను ఒక్కమాట అయినా అనక ఊరకే చూస్తూ ఉన్నాడు 
ఈ ద్రోణాచార్యుడు; పెక్కండ్రన్‌= పలువురు వీరులను; కూర్చికొని= వెంట తీసికొని; బాలున్‌+అభిమన్యున్‌= చిన్నవాడయిన 
అభిమన్యుడిని; కూల్చెన్‌= సంహరించాడు (మరియు); ఇంచుకవడి= కొద్దిసేపు; ఆంగినన్‌= ఆగిపోతే - కొంచెంసేపు ఆలస్యంగా 
వెళ్ళినట్టయితే; అర్జ్హునుండు= అర్జునుడు; అగ్నిన్‌= అన్నిలో; చొచ్చున్‌= ప్రవేశిస్తాడు; అను= అనే; వగన్‌= చింతతో (ఉన్నటువంటి); 
మనలన్‌= మనలను; ఆతనికిన్‌= ఆ అర్జునుడికి; తోడ్పడన్‌= సహాయం చేయటానికి; పోవనీక= పోనివ్వకుండా; ఆ+మెయిన్‌= 
ఆ విధంగా; ఆలెన్‌= ఆపాడు; ఇట్టి ధర్మపరుండు+ఐన= ఇంతటి ధర్మాసక్తుడైన (కాకువు) అనగా 'ద్రోణులవారు కౌరవుల 
సభలో [ద్రౌపదిని అవమానపరుస్తూ ఉంటే పల్లెత్తుమాట అయినా అనకపోవటం ధర్మమేనా? ఒక చిన్న వయసువాడిని, అసహాయుడిని 
- అభిమన్యుడిని పదుగురు వీరులను కలుపుకొని సంహరించటం ధర్మమేనా? అంతేగాక సూర్యాస్తమయం లోపల జయటద్రథుడిని 
వధిస్తాను లేకుంటే అగ్నిప్రవేశం చేస్తానని కదా అర్జునుడి ప్రతిజ్ఞ - అప్పుడు మనం ఎట్టాగైనా, అర్జునుడు అన్నిప్రవేశం చేయకుండా 
కాపాడుకొనవలెనుఅని అతడికి సహాయంగా వెళుతుంటే వెళ్ళనీయక సేనాముఖంలో ఆపింది ఎవరు? ఈ దద్రోణులవారు కాదా? 
ఇదేనా ద్రోణులవారి ధర్మనిస్ట? ఇదేనా పాండవ పక్షపాతం? అని భావం; కలశసంభవుతోడన్‌= ఆ ద్రోణులవారితో; సరివచ్చుట= 
సాటివచ్చుట; ఉచితంబు+ఎ?= తగుతుందా?; ఈ వచ్చు+ఉజ్ఞల+అగ్ని వలనికిన్‌= ఈ అస్త్రంనుండి వచ్చే మండుతున్న అగ్ని 
దగ్గరికి; అరిగెదన్‌= వెళ్ళుతాను; మీరు= ఓ సాత్యకి ధృష్టద్యుమ్నులారా! మీరు; మీ వాహినులును= మీ సైన్యాలు; ఎక్కడేని= 
ఎక్కడికైనా; పాజీపాండు= పారిపొండి (దీనితో); ఆ+పార్భుకోర్కి+అంతన్‌= ఆ అర్జునుడి కోరిక పూర్తిగా; సఫలతన్‌= సాఫల్యాన్ని; 
పొందెడున్‌= పొందుతుంది; అచ్యుతుండును= కృష్ణుడు కూడా; ఎట్టు=2 ఏ విధంగా; తనకున్‌= (అతడికి); రుచించెన్‌= 
ఇష్టమవుతుందో; తాను= అతడు; అట్టు= ఆ విధంగా; చేయున్‌= చేస్తాడు. 


తాత్పర్యం: ఆ (ద్రోణులవారు ఎంతటి ధర్మాత్ముడంటే కౌరవులు ఆ సభలో (ద్రౌపదిని అవమానపరుస్తూ ఉంటే 
ఉపేక్ష చేశాడే కాని ఎంతమాత్రం పట్టించుకొనలేదు. పలువురు వీరులను కూడగట్టుకొని చిన్నవాడైన అభిమన్యుడిని 
సంహరింపజేశాడు. ఇంక కొంచెంసేపు ఆగితే అర్జునుడు ఎక్కడ ్రతిజ్ఞాభంగం అయి అగ్నిప్రవేశం చేస్తాడో అనే 
దుఃఖంతో అతడికి సహాయానికి వెళ్ళుతూ ఉంటే మనలను ఆ విధంగా అడ్డుకొన్నాడు. ఈయన ధర్మనిష్ట అట్టిది. 
ఆ ధర్మనిష్ట మనకు అక్కరలేదు. మనం అట్టి ధర్మాత్ముడితో సాటి రావటం చెల్టుతుందా? అది సరే - నేనిప్పుడు 
ఆ అస్త్రాన్ని జ్యాలలవైపు వెళ్ళుతున్నాను. ఓ సాత్యకీ! ఓ ధృష్టద్యుమ్నూ! ఇక మీరు మీ మీ సైన్యాలతో పారిపొండి. 
ఆ అర్జునుడి కోరిక సఫలమౌతుంది! ఆ కృష్ణుడు ఏం చేస్తాడో ఇక అతడి ఇష్టం. 


వ. అనిన విని జనార్దనుండు సత్వరుండై పెద్ద యెలుంగున నెల్లవారును విన 'సైనికులారా! సామజ హయ 
రథంబులు డిగ్గి యాయుధంబులు వెట్టి నిలువుండు; భూమిగతులగు నిరాయుధుల నిమ్మహాస్త్రం బేమియుం 
జేయ; దది యెట్లనిన నిట్లగుట దీనికి. బ్రతివిధానంబుగా దీని నొసంగిన మహాత్ముండు విధియించె' 
ననుటయు సకల జనంబులు నమ్మాట కియ్యకొని యట్లు సేయం జూచిన సమయంబున సమీరనందనుండు. 

381 


ప్రతిపదార్థం: అనినన్‌= (అని ధర్మరాజు) అనగా; విని; జనార్హనుండు= కృష్ణుడు; సత్వరుండు+ఐ= తొందరతో కూడినవాడై; 
పెద్ద+ఎలుంగునన్‌= బిగ్గరగా; ఎల్లవారును= అందరుకూడా; వినన్‌= వినే విధంగా; సైనికులారా!= ఓ సైనిక వీరులారా!; సామజ 
హయ రథంబులు= మీమీ వాహనాలయిన ఏనుగులు, గు(ర్రాలు, రథాలు; డిగ్గి= దిగి; ఆయుధంబులు= మీమీ ఆయుధాలను; 
పెట్టి= (క్రిందపెట్టి; నిలువుండు= ఊరకే ఉండండి; భూమిగతులు+అగు+నిరాయుధులన్‌= ఏ ఆయుధం లేక భూమిపై (ఊరకే) 
ఉన్నవారిని; ఈ+మహాస్త్రంబు= ఈ గొప్ప దివ్యాస్త్రం; ఏమియున్‌= ఏమీ; చేయదు= చేయదు; అది+ఎట్టు+అనినన్‌= అదెట్ట్లా 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 7గం 
అంటే; దీనిన్‌= ఈ దివ్యాస్తాన్ని; ఒసంగిన= ఇచ్చినటువంటి; మహాత్ముండు= మహానుభావుడు; దీనికిన్‌= ఈ అస్తానికి; 
ప్రతివిధానంబుగాన్‌= ప్రతిక్రియగా - అనగా ఈ అస్తానికి ఉపసంహారం చేయటానికి వేరే అస్త్రమనేది లేదు, ఆ అస్త్రాన్ని శరణైనా 
వేడాలి లేదా పారిపోవాలి ఇదే ఆ అ'స్తానికి ప్రతిక్రియ; ఇట్టు+అగుట= ఇట్టు జరగటం అనే దానిని; విధియించెన్‌= ఏర్పరచాడు; 
అనుటయున్‌= అని అనగానే, సకల జనంబులు= సైనిక జనులందరు; ఆ+మాటకున్‌= ఆ కృష్ణుడు పలికిన పలుకునకు; 
ఇయ్యకొని= ఒప్పుకొని; అట్టు= ఆ విధంగానే, అనగా ఆయుధాలు విడిచి ఊరకే ఉండటం; చేయన్‌+చూచిన సమయంబునన్‌= 
చేయటానికి పూనుకొనే సమయాన; సమీరనందనుండు= వాయునందనుడు భీముడు. 


తాత్పర్యం: అట్లా ధర్మరాజు అనగా విని, కృష్ణుడు వెంటనే బిగ్గరగా సైనికులందరితో ఇట్లా అన్నాడు: 'ఓ సైనికులారా! 
మీరందరు తొందరగా మీమీ వాహనాలైన గజాశ్వ రథాల నుండి దిగి, మి ఆయుధాలను క్రిందపెట్టి ఊరకే 
నేలపై నిలవండి. ఆ దివ్యాస్తం నేలమోద ఉన్నవారిని, ఆయుధాలు ధరించని వారిని ఏమీ చేయదు. ఎందుకంటే 
- ఈ అస్త్రాన్ని అనుగ్రహించిన మహానుభావుడు ఈ అసస్తానికి విరుగుడుగా దీనిని చెప్పాడు. అని శ్రీకృష్ణుడు 
చెప్పిన మాటకు సైనికులందరు ఒప్పుకొని, అట్టాగే చేయటానికి పూనుకొనే సమయంలో భీముడు (అడ్డువచ్చి 
ఇట్టా అన్నాడు). 
చ. ' డిగకుండు వాహనంబులు గడింది మగంటిమి గోలుపోవ మీ 

రు గడంక దక్కిపెట్టకుండు రూపి నాయధముల్‌ మహాస్త్ర శ 

క్తి గెలుతు గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు భూ 

రి గద విహార భంగియు నరిప్రకరంబులు పిచ్చలింపంగన్‌.” 382 


ప్రతిపదార్హం: (ఓ సైనిక వీరులారా వాహనంబులు= మీమీ వాహనాలను; డిగకుండు= దిగకండి (మరియు); మీరు; కడింది 
మగంటిమి= అధికమైన పౌరుషాన్ని; కోలుపోవన్‌= పోగొట్టుకొనే విధంగా; కడంక= యుద్దప్రయత్నం; తక్కి= మాని; రూపటన్‌= 
ఉన్నరూపు నశించే విధంగా, అనగా వీర ధర్మం మంటగలియగా; ఆయుధముల్‌= మీమీ ఆయుధాలను; పెట్టకుండు= కింద 
పెట్టకండి; గోత్రభిత్‌ వైభవంబు= ఇంద్రుడియొక్కవైభవము; కులిశ= వజ్రాయుధంవలె; తీవ్ర= వాడిఅయిన; శరంబుల= 
బాణాలయొక్క; వైభవంబు= సామర్ధ్యాన్ని (మరియు); భూరిగద విహార భంగియున్‌= నా బలిష్టమైన గద (యొక్క) విహార 
విధానాన్ని అనగా విహరించే పద్దతిని (ష్ట్ర తత్పురుషం సాధ్యసమాసం); అరిప్రకరంబులు= శత్రువుల సమూహాలు కూడా; 
పిచ్చలింపంగన్‌= ప్రశంసించే విధంగా; మహాస్త్రశక్తిన్‌= ఆ దివ్యాస్త్ర సామర్ధ్యాన్ని; గెలుతున్‌= జయిస్తాను. 

తాత్పర్యం: 'ఓ సైనికవీరులారా! మీరు మో పౌరుషాధిక్యాన్ని కోల్పోయేటట్టుగా మీమీ వాహనాలను దిగకండి; 
మోరు యుద్దం మాని ఆయుధాలు క్రింద పెట్టకండి; ఇంద్రుడి వజ్రాయుధం వంటి నా వాడిబాణాల వైభవాన్ని, 
నా బలిష్టమైన గదా విహార విధాన్ని శత్రు సమూహాలు ్రశంసించేటట్టుగ ఆ దివ్యాస్త్ర సామర్థ్యాన్ని అణచివేస్తాను. 
వ. అని బరవసంబు సేసి, శంఖం బొత్తి మల్లచథిచి, సింహనాదంబు సెలంగ నశ్వత్చామకు మార్కొనుటయు; 

నవ్వీరుం డదల్పుతో నన్నారాయణాస్త్రంబు నిగుడం జేసిన. 383 

ప్రతిపదార్థం: అని= ఇట్లా చెప్పి; బరవసంబు+చేసి= ధైర్యంచేసి, సాహసించి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తి= పూరించి; మల్లచటిచి= 
భుజాస్సాలనం చేసి; సింహనాదంబు+చెలంగన్‌= సింహనాదం చెలరేగగా; అశ్వత్భామకున్‌= ఆ దివ్యాస్తాన్ని ప్రయోగించిన 


అశ్చత్సామను; మార్కొనుటయున్‌= ఎదిరించగానే; ఆ+వీరుండు= ఆ వీరుడు అశ్వత్భామ; అదల్పుతోన్‌= అదలించటంతో 
(అదలించి); ఆ+నారాయణ+అస్త్రంబు= ఆ నారాయణాసస్తాన్ని; నిగుడన్‌+చేసినన్‌= ఆ భీముడిపై ప్రసరింపజేయగా. 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని సాహసించి శంఖాన్ని పూరించి, భుజం చరచి, సింహనాదంచేసి అశ్వత్ధామను ఎదుర్కోగా, అప్పుడు 
అశ్వత్భామ తన దివ్యాస్తాన్ని భీముడివైపు మళ్ళించాడు. 


క. అనలశిఖాసదృశము లగు । ననేక బాణములు భీమునరదము వొదువం 
గని యమ్మొన యోధులు వా । హనములు డిగ్గి వెట్టి రాయుధము లిలన్‌. 384 


ప్రతిపదార్థం: అనల శిఖా సదృశములు+అగు= అగ్ని జ్యాలలతో సమానములైన; అనేక బాణములు= వివిధ బాణాలు; 
భీము+అరదము= భీముడి రథాన్ని; పొదువన్‌= చుట్టుముట్టగా; కని= చూచి; ఆ+మొన యోధులు= ఆ పాండవ సైన్యంలోని 
వీరులు; వెసన్‌= వేగంగా(తొందరగా); వాహనములు= తమ తమ వాహనాలు - గజాశ్వ రథాదులను; డిగ్గి= దిగి; ఇలన్‌= భూమిపై; 
ఆయుధములు= ఆయుధాలను; పెట్టిరి= పెట్టారు. 

తాత్పర్యం: అన్నిజ్యాలలవలె మండుతున్న అనేక బాణాలు భీముడి రథాన్ని చుట్టుముట్టగా అది చూచి, తొందరగా 
సైనిక వీరులందరు తమ తమ వాహనాలు దిగి ఆయుధాలను కింద పడవేశారు. 


విశేషం: అలం: ఉపమ. 'అనలశిఖా సదృశములు' అనేచోట ఉపమాలంకారం. ఆ వచ్చేవి బాణాలుగా కాక మండుచున్న అన్నిజ్యాలలై 
కాల్చి వేస్తాయని ధ్వని. 
ఆలి ఆళి చ జి 
వ. పదాతి దళంబులుం గైదువులు వెట్టి; రప్పు డద్దివ్యసాధనం బెవ్వరికి బాధకంబు గాక యా భీమసేను దెసకు 
మొగం బగుటయు. 3885 
ప్రతిపదార్థం: పదాతి దళంబులున్‌= కాలినడకన యుద్దం చేసే సైనికులు కూడ; కైదువులు= ఆయుధాలను; పెట్టిరి= (క్రింద 
పెట్టారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+దివ్యసాధనంబు= ఆ దివ్యాస్త్రం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికి కూడ; బాధకంబు= బాధ కలిగించేది; 


కాక= కాకుండా (ఉండి); ఆ భీమసేను దెసకున్‌= ఆ భీముడివైపునకు; మొగంబు+అగుటయున్‌= అభిముఖం కావటాన్ని - 
భీముడి వైపు తిరిగి వెళ్ళటాన్ని. 


తాత్పర్యం: కాలినడకన యుద్దం చేసే సైనికులందరు కూడా ఆయుధాలను క్రింద పెట్టారు. ఆ సమయాన 
ఇక ఆ దివ్యాస్త్రం ఎవ్వరిని బాధించక భీముడివైపు వెళ్ళుతూ ఉండగా. 


క. నరుండు గని సత్వరంబుగ । వరుణాస్త్రం బేయుటయును వావిరి నది త 
త్పరుషత మానెడునట్లుగం ।; బర6గిన గురుసుతుండు పెద్ద ప్రబలం బేసిన్‌. 386 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; కని= చూచి; సత్వరంబుగన్‌= వెంటనే; వరుణాస్త్రంబు= వర్దాన్ని కురిపించే స్వ్తభావంగల 
వరుణ దేవతాకమైన అస్త్రాన్ని - వారుణాసస్తాన్ని (పర్జన్యాస్త్రం అనికూడ దీనినే అంటారు); ఏయుటయును= ప్రయోగించగానే; 
అది= ఆ దివ్యాస్త్రం; వావిరిన్‌= (క్రమంగా; తత్పరుషతన్‌= ఆ నారాయణాస్త్రం వలన కలిగిన అగ్నిజ్యాలల కాఠిన్యాన్ని; 
మానెడునట్టుగన్‌= తగ్గిపోయే విధంగా; పరంగినన్‌= ్రవర్తించగా; (అప్పుడు) గురుసుతుండు= (ద్రోణపుత్రుడు - అశ్వత్హామ; 
పెద్దప్రబలన్‌= (తన దివ్యా(స్తాన్ని) మిక్కిలి ప్రబలిపోయేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు చూచి, వెంటనే వారుణాస్తాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ప్రయోగించగానే ఆ 
నారాయణాస్త్రం వలన కలిగిన మంటలు కొద్ది కొద్దిగా తగ్గ నారంభించాయి. దానిని కనిపెట్టాడు అశ్వత్భామ 
- వెంటనే ఆ నారాయణాస్త్ర బలాన్ని మరింత ఎక్కువ శక్తిమంతంగా చేశాడు. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 7211 
నారాయణా స్త్రపీడితుం డగు భీము. గృష్షార్దునులు రథంబు డిగ్గం జేయుట (సం. 7-171-12) 


వ. ఇవ్విధంబున నశ్వత్ధామ యమ్మహాస్త్రంబు దీపింపం జేసిన నది పేర్చి కార్చిచ్చు వొదువు చందంబున 
సమీరనందనుం జుట్టుముట్టె; నట్లు సమర విముఖులై యేమియుం గాకున్న ధర్మనందనాదులను బలిమి 
వదలని చలంబున ననలంబు చేతం బొదువంబడిన వృకోదరునిం గని కృష్ణార్డునులు దేరు డిగ్గి రిత్తచేతులం 
బాథటి వారుణాస్త్రంబు కతంబునం బెద్ద గాలక యున్న యాఖభీముని రథంబు డిగ్గం ద్రోవ, డిగక బిగిసిన 
నచ్చ్యుతుం డతని కిట్లనియె. 387 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; అశ్చత్హామ= (ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ; ఆ+మహాస్త్రంబు= ఆ 
దివ్యాస్తాన్ని; దీపింపన్‌= ఉద్దీప్తి కలిగేటట్టు; చేసినన్‌= చేయగా; అది= ఆ నారాయణాస్త్రం; పేర్చి= పెరిగిపోయి; కార్చిచ్చు= 
దావాగ్ని; పొదువు చందంబునన్‌= 'క్రమ్మే విధంగా; సమీరనందనున్‌= భీముడిని (సమీరమనగా వాయువు - వాయుదేవుడి 
కుమారుడు కాన సమీరనందనుడు భీముడు); చుట్టుముట్టెన్‌= చుట్టూ ఆవరించింది; అట్టు= ఆ విధంగా; సమర విముఖులు+ఐ= 
యుద్దానికి పెడమొగం పెట్టినవారై - యుద్దం చేయక ఊరకే ఉన్నవారై (ఉండుటచేత); ఏమియున్‌= ఏమీ కూడ; కాక+ఉన్న= 
కాకుండా ఉన్నటువంటి; ధర్మనందనాదులను= ధర్మరాజు 'మొదలైనవారిని; కని= చూచి అని అన్వయం - మరియు; బలిమి= 
పరా(క్రమాన్ని; వదలని చలంబునన్‌= విడువని పట్టుదలవలన; అనలంబు చేతన్‌= అన్నిచేత పొదువబడిన; వృకోదరునిన్‌= 
ఆవరింపబడినటువంటి భీముడిని; కని= చూచి (యుద్దం మానివేసి ఊరకే ఉన్న ధర్మరాజాదులను ఈ నారాయణాస్త్రం ఏమీ 
చేయలేదు. యుద్ధం చేయటానికి మొండిపట్టుపడుతున్న -ఈ భీముడిని ఆవరించింది కదా అనే విషయాన్ని గమనించి; 
కృష్ణ+అర్జునులు= కృష్ణుడు, అర్జునుడు; తేరు= రథాన్ని; డిగ్గి= దిగి; రిత్తచేతులన్‌= వట్టి చేతులతో అనగా ఆయుధాలు లేని 
చేతులతో; పాటీ= పరుగెత్తి; వారుణ+అస్త్రంబు కతంబునన్‌= అర్జునుడు ప్రయోగించిన ఆ పర్దన్యాస్త్రం కారణాన; పెద్ద= ఎక్కువగా; 
కాలక+ఉన్న+ఆ భీమునిన్‌= కాలకుండా ఉన్నట్టి ఆ భీమసేనుడిని; రథంబు= రథంనుండి; డిగ్గన్‌= దిగిపోయే విధంగా; త్రోవన్‌= 
'త్రోసివేయగా; డిగక= దిగిపోక; బిగిసినన్‌= పట్టుపట్టి ఉండగా; అతనికిన్‌= ఆ భీముడితో; అచ్యుతుండు= కృష్ణుడు; ఇట్టుూ= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా అశ్వత్భామ ఆ దివ్యాస్త్రాన్ని మరీ ఉదృతం చేసిన వెంటనే అది విజృంభించి దావాగ్నివలె 
భీముడి చుట్టూ వ్యాపించింది. యుద్దం మాని తమకు ఏమో కాక నిలిచి ఉన్న ధర్మరాజాదులను, ఎంత చెప్పినా 
పట్టుదలతో యుద్దం మానక ఆ దివ్యాస్త్ర జ్యాలలచే చుట్టబడియున్న భీమసేనుని కృష్ణార్జునులు గమనించి, 
రథం దిగి, చేతిలోని ఆయుధాలు పడవేసి, వట్టిచేతులతోనే పరుగెత్తి వారుణా'స్త కారణంగా అంతవరకు ఎక్కువ 
కాలకుండా ఉన్న భీమసేనుని రథంపై నుండి [క్రిందపడేటట్టు త్రోయగా, భీముడు పట్టువదలక రథాన్ని దిగకపోగా, 
కృష్ణుడు భీముడితో ఇట్టా అన్నాడు: 
తే. “ఇమ్మహాస్త్రంబుం గడిమి మై గ్రమ్మథింప । నెవ్వరికి రామి జేసి కా కేము శక్య 

మైన నూరక యుండుదు మయ్య? వలవ । దుడుగు నాబుద్ధి విని డిగ నుజుకు తేరు.' 388 
ప్రతిపదార్థం: ఈ+మహాస్త్రంబున్‌= ఈ దివ్యాస్తాన్ని; కడిమిమైన్‌= పరా[క్రమంతో; ఎవ్వరికిన్‌= ఎవరికి కూడా; (క్రమ్మజింపన్‌= 
మరలించటానికి - అనగా ఉపశమింపజేయటానికి; రామిన్‌+చేసి= సాధ్యం కాకపోవటం వలన (చేసి హేత్వర్థకం); కాక= తప్ప; 
ఏము= మేము; శక్యమైనన్‌= మరలింప సాధ్యమే అయితే; ఊరక= వట్టిగా అనగా ఏ ప్రయత్నం లేక; ఉండుదుము+అయ్య?= 
ఉంటామా నాయనా?; వలవదు= వద్దు; ఉడుగు= మానివేయి; నా బుద్దిన్‌= నా బోధను - నేను చెప్పినమాటను; విని= పెడచెవిని 
పెట్టక విని; తేరు= రథాన్ని; డిగన్‌= దిగిపోయే విధంగా; ఉణుకు= పరుగెత్తుము. 


7202 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: 'ఓ భీమసేనా! ఈ దివ్యాస్తాన్ని ఉపసంహరింపజేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి మే మిట్లా 
ఊరకే ఉన్నాము. ఒకవేళ సాధ్యమే అయితే ఇట్లా చేస్తూ ఊరకుంటామా నాయనా! ఇక్కడికి చాలు, ఇక వద్దు. 
యుద్ధం చేయటం మానివేయుము. నే చెప్పే మాట వినుము. రథం నుండి త్వరగా దిగనురుకుము”. 


వ. అనుచు నతని నిరాయుధుం జేసి యర్జునుండు తోడ్పడ నరదంబు డిగ్గం ద్రోచె; నిత్తెజింగున6 బాండవ 
సైన్యంబంతయు దైన్యంబు నొందుటయు, నారాయణాస్తంబు ప్రశాంతిం బొందె. దదనంతరంబ. 389 


ప్రతిపదార్హం: అనుచున్‌= అని కృష్ణుడు అంటూనే; అతనిన్‌= ఆ భీముడిని; నిరాయుధున్‌= ఏ ఆయుధాలు (చేతుల్లో) 
లేనివాడినిగా; చేసి; అర్జునుండు; తోడ్పడన్‌= తోడుకాగా; అరదంబు= రథంనుండి; డిగ్గన్‌= దిగిపోయే విధంగా; త్రోచెన్‌= 
త్రోసివేశాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పాండవ సైన్యంబు+అంతయున్‌= పాండవుల సైన్యం అంతా కూడా; దైన్యంబున్‌= 
దీనదశను- అభిమానాన్ని చంపుకొనే స్థితిని; ఒందుటయున్‌= పొందగానే; నారాయణ+అస్త్రంబు= ఆ నారాయణాస్త్రం; ప్రశాంతిన్‌= 
శాంతిని; పొందెన్‌= పొందింది - శాంతించింది; తదనంతరంబు+అ= అటు తరువాత. 


తాత్పర్యం: అని అంటూ కృష్ణుడు, భీముడి చేతిలోని ఆయుధాలను లాగివేసి, అర్జునుడూ, తానూ ఇద్దరూ కలిసి 
ఆ భీముడిని రథం నుండి క్రిందికి తోశారు. ఈ విధంగా పాండవసైన్యం దీనత్యాన్ని పొందగానే నారాయణాస్త్ర 
ప్రశాంతతను పొందింది. ఆ తరువాత - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. హరి పనుప వారి బలములు । పురికొని వాహన వితానములు శస్తానాః 
ద్దుర భంగి నొప్ప నడరెం | గురుసేనలమీ6(ద దూర్యఘోషము సెల6గన్‌. 390 


ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; పనుపన్‌= ఆదేశించగా; వారి బలములు= ఆ పాండవుల సైన్యాలు; పురికొని= ఉత్సాహాన్ని 
పొంది; వాహన వితానములు= గజాశ్వాది వాహనాల సమూహాలు; శస్త్ర+అస్త్ర+ఉద్దుర భంగిన్‌= శస్తాస్తములతో నిండుగాఉన్న 
రీతితో; ఒప్పన్‌= ఒప్పుతూ ఉండగా మరియు; తూర్యఘోషము= వాద్యముల ధ్వని; చెలంగన్‌= ధ్వనిస్తూ ఉండగా; 
కురుసేనలమీ6దన్‌= కౌరవసైన్యాలపైకి; అడరెన్‌= విజృంభించింది. 


తాత్పర్యం: (ఆ దివ్యాస్త్రం శాంతించగానే) కృష్ణుడు సైన్యాలను సమాయత్తం కమ్మని ఆదేశించగా పాండవ సైన్యాలు 
వాహన సమూహాలతో శస్తాస్తాలతో వాద్యధ్వనులు చెలరేగగా కౌరవసైన్యాలపైకి విజృంభించాయి. 


వ. ఆ సంరంభంబు సూచి సుయోధనుం డశ్వత్భామతో 'నింకను నమ్మహాస్త్రంబు ప్రయోగింపు' మనుటయు, 
నతం డది పునఃప్రయోగంబున కర్టంబు గా; దట్లయినం బ్రయోగించిన వారిని వధియించు; నిట్లగుట 
గురునకు వరదాన కాలంబునం గేశవుం డానతిచ్చె0 జావోటములు రెండును నొక్కరూపు కావున 
నమ్మహనీయాస్త్రంబు పగతుర నోడించి యంతటి తోడం దెగియెం; గృష్టుం డీ యుపాయంబున నప్పరమ 
సాధనంబు గడపి పుచ్చె; మన మేమి సేయుద?' మనుచు నిట్టూర్పు నిగిడించె; ననవుడు నాంబికేయుండు 
సంజయున కి ట్లనియె. 391 


ప్రతిపదార్దం: ఆ సంరంభంబు= ఆ పాండవసేనల యుద్దాటోపాన్ని; చూచి= కనిపెట్టి; సుయోధనుండు; అశ్వత్హామతోన్‌= 
అశ్వత్భామతో (ఇంకా ఇట్టా అన్నాడు); ఇంకను= మళ్ళీకూడ; ఆ+మహాస్త్రంబు= ఆ దివ్యా'స్తాన్ని; 'ప్రయోగింపుము+అనుటయున్‌= 
'ప్రయోగించుము అని అనగానే; అతండు= ఆ అశ్చత్హామ (ఇట్టా అన్నాడు); అది= ఆ దివ్యాస్త్రం; పునఃప్రయోగంబునకున్‌= 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 723 
మళ్ళీ 'ప్రయోగించటానికి; అర్హృంబు= తగింది; కాదు; అట్టు+అయినన్‌= అట్టా అయినప్పటికి కూడా - ఆ నియమాన్ని కాదంటే; 
ప్రయోగించిన వారిని= ఆ ప్రయోగించిన వ్యక్తిని (వారిని అనే బహువచనం అనిర్లిష్ట పురుష వ్యావహారమునందు వచ్చినది - 
'ప్రఢ- శబ్ద 57); వధియించున్‌= సంహరిస్తుంది; ఇట్టు+అగుటన్‌= ఇట్లా కావటంచేత; గురునకున్‌= మా తండ్రి ద్రోణాచార్యులకు; 
కేశవుండు= ఆ నారాయణ భగవానుడు; వరదానకాలంబునన్‌= వరం ఇచ్చే సమయంలోనే - ఈ దివ్యాస్తాన్ని ప్రదానం చేసినప్పుడే; 
ఆనతి+ఇచ్చెన్‌= సెలవిచ్చాడు; చావు+ఓటములు= మరణం, పరాజయం; రెండునున్‌= ఈ రెండు కూడా; ఒక్కరూపు+అ= 
ఒకే విధమైనవి; కావునన్‌= కాబట్టి; ఆ+మహనీయ+అస్త్రంబు= ఆ పూజనీయమైన నారాయణాస్త్రం; పగతురన్‌= శత్రువులను; 
ఓడించి= పరాజితులను చేసి (జయించి); అంతటి తోడన్‌= ఆ శత్రుపరాజయం మాత్రంతోనే; తెగియెన్‌= విభిన్నమయింది 
- ఆగిపోయిందని భావం; కృష్ణుండు; ఈ+ఉపాయంబునన్‌= ఈ ఆయుధత్యాగం అనే ఉపాయం చేత; ఆ+పరమసాధనంబు= 
ఆ శ్రేష్టమైన అస్త్రాన్ని; కడపి పుచ్చెన్‌= పంపించి వేశాడు; మనము= మనం; ఏమి; చేయుదము?= చేయగలం?; అనుచున్‌= 
అని అంటూ; నిట్టూర్పు= నిశ్చాసాన్ని; నిగిడించెన్‌= వెలువరించాడు అనగా నిట్టూర్సాడు. (తన నారాయణాస్త్రం దుర్యోధనుడికి 
విజయం సాధించలేకపోయిందని తన దుఃఖాతిశయాన్ని వ్యక్తం చేశాడని భావం); అనవుడున్‌= అనగానే; ఆంబికేయుండు= 
ధృతరా(్టుండు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అట్లా పాండవుల సైన్యాలు తమపైకి సమరోత్సాహంతో ఆడంబరంగా రావటం చూచి దుర్యోధనుడు, 
“అశ్చత్భామా! మళ్ళీ ఒకసారి ఆ దివ్యాస్తాన్ని ప్రయోగించు" మని అర్జించాడు. అందుకు అశ్వత్థామ 'దుర్యోధనా! 
అది మళ్ళీ ప్రయోగించటానికి వీలులేనిది. ఒకవేళ మళ్ళీ ప్రయోగించామంటే ప్రయోగించినవారినే ఆ దివ్యాస్త్రం 
వధిస్తుంది. ఈ విధంగా జరుగుతుంది అని - ఈ అస్త్రాన్ని ప్రదానం చేసే సమయంలోనే ఆ నారాయణ భగవానుడు 
మా తండ్రి ద్రోణులవారికి చెప్పాడు. ఓడిపోవటం అంటే మరణంతో సమానమే కదా! అందుకే ఆ దివ్యాస్త్రం 
శత్రువుల ఓటమితోనే విరమించింది. ఇదంతా జరగటానికి కారణం ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడికి, ఈ దివ్యాస్తానికి 
బలికాకుండా ఎట్టా తప్పించుకొనాలో తెలుసు. అందుకే తమ వారందరూ ఆయుధాలు క్రింద పెట్టే ఉపాయం 
పన్నాడు. దానితో ఈ దివ్యాస్త్రం వారిని దహించివేయక అదృశ్యమయింది. ఇంక మనం ఏమి చేయగలము? 
అని పెద్దగా నిట్టూర్చాడు- అని అనగా ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 

క. _ 'నారాయణాస్త్ర మిమ్మెయి | వైరి చమూసంచయంబు వధియింపక పో 

రారాజును ద్రౌశియు€ దా । రే రూపున సంచరించి? రెజిందింపు తగన్‌. 392 


ప్రతిపదార్థం: (ఓ సంజయా నారాయణ+అస్త్రము= నారాయణాస్త్రం; ఈ+మెయిన్‌= ఈ విధంగా; వైరిచమూ సంచయంబు= 
శత్రువుల సైన్య సమూహాన్ని; వధియింపకపో= వధించకుండా ఉండుగాక (సరే అదిపోనీ); రారాజును= దుర్యోధనుడు; ద్రౌణియున్‌= 
అశ్వత్సామ; తారు= తాము - ఆ ఇద్దరు తమలో తాము; ఏరూపునన్‌= ఏ విధంగా; సంచరించిరి?= నడుచుకొన్నారు?; తగన్‌= 
తగినట్టు; ఎజింగింపు= తెలియజెప్పుము. 


తాత్పర్యం: 'ఆ నారాయణాస్త్రం శత్రుసైన్యాలను వధించకుండానే పోయింది. సరే పోతే పోనీ. ఇక దుర్యోధనుడు, 
అశ్వత్ధామ ఆపైన ఏం చేశారో చెప్పుము సంజయా!” 


వ. _ అని యడిగిన నమ్మనుజపతికి సూతసూనుం డి ట్లనియె. 393 


ప్రతిపదార్థం: అని= ఇట్లా? అడిగినన్‌= అడుగగా; ఆ+మనుజపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; సూతసూనుండు= 
సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
౦ 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని అడుగగా ధృతరా(ష్ట్రునకు సంజయుడు ఇట్టా చెప్ప నారంభించాడు. 
క. ఆ మనుజపతికి నశ్వ । త్ధామ యటులు సెప్పుటయు, నతం “డన్యాస్త్ర 

స్తోమంబున6 బాండవసే । నామర్దన మాచరింపు” నావుడు గడిమిన్‌. 394 
ప్రతిపదార్థం: ఆ మనుజపతికిన్‌= ఆ రాజుతో అనగా ఆ దుర్యోధనుడితో; అశ్వత్సామ; అటులు= ఆ విధంగా; చెప్తుటయున్‌= 
చెప్పగానే; అతండు= ఆ దుర్యోధనుడు; అన్య+అస్త్రస్తోమంబునన్‌= ఇతరములైన దివ్యాస్తసమూహాలతో; పాండవ సైన్యాల వధను; 
ఆచరింపుము= చేయుము; నావుడు= అనగా; కడిమిన్‌= పౌరుషంతో. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశ్వత్చ్హామ అట్లా అనగానే దుర్యోధనుడు, ఇతర దివ్యాస్త సమూహంతో 
పాండవసైన్యాన్ని మట్టుపెట్టుము” అని అనగానే మహా పౌరుషంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే.  దర్రౌణి గౌంతేయసేనపై బాణవితతి.।; బరంగం జేయుచు నాచార్యమరణ మంత 

రంగ సంతాప మొనరింప నక్కజముగ. । దథటీమి పాంచాలతనయుని. దాశె నధిప! 395 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; (ద్రౌణి= అశ్వత్థామ; కౌంతేయు సేనపైన్‌= పాండవుల సైన్యం మీద; 
బాణవితతిన్‌= బాణాల సమూహాన్ని; పరంగన్‌+*చేయుచున్‌= వ్యాపింపజేస్తూ: ఆచార్యు మరణము= (ద్రోణాచార్యుడి మృతి; 
అంతరంగ సంతాపము= మానసిక సంక్షోభాన్ని; ఒనరింపన్‌= కలుగజేయగా; (కడిమిన్‌= పౌరుషంతో; ద్రోణాచార్యుడి 
వధవృత్తాంతం మనసులో మెదలుతూ ఉంటే దుఃఖంతోపాటు పౌరుషం పెరిగిందని భావం); 'కడిమిన్‌ - వెనుకటి పద్యంలోనిదీ 
పదం ఇక్కడ అన్వయిస్తుంది);; అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; తజిమి= (పాండవసైన్యాన్ని); పారద్రోలి; పాంచాల 
తనయునిన్‌= (ద్రుపదరాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడిని; తాశెన్‌= ఎదిరించాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశ్వత్భామ పాండవసేనపై బాణసమూహాన్ని విపరీతంగా వేస్తూ, మనస్సులో 
తండ్రి ద్రోణాచార్యుడి మరణం దుఃఖం కలిగిస్తూ ఉండగా, ఆశ్చర్యకరంగా పాండవ సైన్యాలను తరిమి వెంటనే 
ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. 
తే... తాంకి యిరువదే నమ్ము లుదగ్రనృత్తి। నతని తనువునం బఅపి రయంబు మెజియ 

మటథటీయు నిరువదిమూ. డుగ్ర మార్గణముల । నిగుడ6 జేసిన నాతండు వెగడు పడక. 396 
ప్రతిపదార్థం: తాంకి= ఎదుర్కొని; ఇరువదేను+అమ్ములు= ఇరువది అయిదు బాణాలు; ఉద(గ్రవృత్తిన్‌= ఉద్దతమైన ప్రవృత్తితో- 
మిక్కిలి గర్వంతో; అతని తనువునన్‌= ఆ ధృష్టద్యుమ్నుడి శరీరాన; పటుపి= వ్యాపింపబేసి; రయంబు= వేగం; మెజయన్‌= 
మెరిసిపోగా; మజీయున్‌= మళ్ళీ; ఇరువది మూండు+ఉ([గ్రమార్గణములు= ఇరువది మూడు భయంకర బాణాలు; నిగుడన్‌+చేసినన్‌= 
నాటుకొనేటట్టు చేయగా; ఆతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; వెగడు పడక= తల్లడిల్లక. 
తాత్పర్యం: ఎదుర్కొనిన వెంటనే ఇరువది అయిదు బాణాలు అతడి శరీరంలో [క్రుచ్చుకొనేటట్లు కొట్టి, ఆగక, 
ఎంతో వేగంగా మళ్ళీ ఇరువది మూడు భయంకరములైన బాణాలు వేసి నొప్పించాడు. అట్లా అశ్వత్థామ బాణాలతో 
కొట్టినా కూడా తడబడక ఆ ధృష్టద్యుమ్నుడు. 
వ. నిశిత నారాచంబుల నొప్పించినం గోపించి. 397 
ప్రతిపదార్థం: నిశిత నారాచంబులన్‌= వాడి అయిన బాణాలతో; నొప్పించినన్‌= బాధ కలుగజేయగా; కోపించి= క్రోధం కలిగి. 
తాత్పర్యం: అశ్వత్దామను తీక్ష్‌ణములైన బాణాలతో నొప్పించగా, అశ్చత్భామ (క్రోధావిష్టుడై. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 725 
ము.  గురుపుత్రుండు గడంగి సూతు హరులం గోదండముం గేతువున్‌ 
ధరణిం గూల్చినం జూచి సాత్యకి మదౌద్ధత్యంబునం దాంకుడున్‌ 
శర మొక్కంటన మూర్ధ వుచ్చి వెస ధృష్టద్యుమ్ను ఫాలంబు ని 
ష్టుర నారాచహతంబు సేయుటయు వాండుం. దేరిపై సోలినన్‌. 398 


ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశ్చత్హామ; కడంగి= విజృంభించి; సూతున్‌= సారథిని; హరులన్‌= అశ్వాలను; కోదండమున్‌= 
ధనుస్సును; కేతువున్‌= ధ్వజాన్ని; ధరణిన్‌= భూమిపై; కూల్చినన్‌= కూల్చివేయగా; చూచి= కని పెట్టి; సాత్యకి; మద+జాద్ధత్యంబునన్‌= 
మదముయొక్క ఆధిక్యంతో; తాంకుడున్‌= ఎదుర్కొంటూ ఉండగా; శరము+ఒక్కంటన= ఒకే ఒక బాణంతో; మూర్చ పుచ్చి= 
మూర్చ పొందించి - తెలివి తప్పునట్టు కొట్టి; వెసన్‌= వేగంగా; ధృష్టద్యుమ్ను ఫాలంబు= ధృష్టద్యుమ్నుడి నుదుటి భాగాన్ని; 
నిష్ణుర నారాచహతంబు+చేయుటయున్‌= (క్రూరములయిన బాణాలతో నిహతం చేయగానే అనగా కొట్టగానే; వాండున్‌= ఆ 
ధృష్టద్యుమ్నుడు కూడా; తేరిపైన్‌= రథంపై; సోలినన్‌= మూర్చపోగా. 


తాత్పర్యం: అశ్వత్చామ విజృంభించి, ధృష్టద్యుమ్నుడి సారథిని, గుర్రాలను, విల్డును, ధ్వజాన్ని భూమిపై కూల్చగా 
సాత్యకి చూచి, మదాతిరేకంతో ఎదిరించగా అశ్వత్థామ ఒకే ఒక బాణంతో సాత్యకిని మూర్చపడగొట్టాడు. వెంటనే 
ధృష్టద్యుమ్నుడి ఫాలభాగాన తీక్షణమైన బాణంతో కొట్టాడు. ఆ బాణాఘాతంతో ధృష్టద్యుమ్నుడుకూడ రథంమోద 
మూర్చిల్టాడు. అప్పుడు. 


వ. కనుంగొని రోషవిషాదంబులు మనంబునం బెనంగొన౦. గిరీటియు భీమసేనుండునుం గవిసినన్‌ బాసటయై 
శిశుపాలపాత్రుం డగు యువరాజును మాళవుండగు సుదర్శనుండును బౌరవుం డగు వృద్దక్షత్రుండును 
గూడుకొని యయ్యేవురు నయిదయిదు సాయకంబు లేయ నక్కుంభసంభవ సంభవుండు వానిం బంచవింశతి 
కాండంబుల ఖండించె; నిట్లు దొడంగి యందఅకు నన్నిరూపులై యేపునం బోరుచుండి ప్రచండ 
భల్లత్రయంబున భుజంబులు శిరంబునుం దునిమి సుదర్శను. గృతాంత దర్శనంబున కనిచి, పొరవు 
తేరునుం దలయును నికి విశిఖశిఖలం జేదికుమారు మ్రందించి, మదంబున సింహనాదంబు సేసి, శంఖం 
బొత్తినం జిత్తంబులు గలంగి పాంచాలురుం బాండవ బలంబులు జలం బెడలి పాఠినం బోక నిలిచి 
భీమార్జును లమ్మొన మరలి; రప్పుడు పాకశాసనతనయుం డతని నిలునిలు మని యదల్లి 
సంరంభవిజృంభితుండై. 399 


ప్రతిపదార్హం: కనుంగొని= చూచి; రోషవిషాదంబులు= కోపం, దుఃఖం ఈ రెండు; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= 
ఒండొంటితో కలియగా; కిరీటియున్‌= అర్జ్హునుడును; భీమసేనుండును= భీముడును; కవిసినన్‌=(అశ్వత్ధామను) ఎదుర్కొనగా; 
బాసట ఐ= సహాయమై; శిశుపాల పౌత్రుండు+అగు= శిశుపాలుడి మనుమ డైన; యువరాజును= యువరాజు; మాళవుండు+అగు= 
మాళవదేశీయుడైన; సుదర్శనుండును= సుదర్శనుడు; పౌరవుండు+అగు= పురువంశీయుడైన; వృద్దక్షత్రుండును= వృద్దక్షత్రుడు 
(వీరందరు); కూడుకొని= కలిసి; ఆ+ఏవురును= ఆ అయిదుగురు; అయిదు+అయిదు+సాయకంబులు= అయిదేసి బాణాలను; 
ఏయన్‌= వేయగా; ఆ+కుంభసంభవ సంభవుండు= ఆ ద్రోణపుత్రుడు అశ్వత్థామ; వానిన్‌= ఆ బాణాలను; పంచవింశతికాండంబులన్‌= 
ఇరువది అయిదు బాణాలతో; ఖండించెన్‌= తునకలు చేశాడు; ఇట్టు= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; అందణకున్‌=వారందరికి; 
అన్ని రూపులు+ఐ= అన్ని విధాలై; ఏపునన్‌= ఆధిక్యంతో అనగా మిక్కుటంగా; పోరుచుండి= యుద్ధం చేస్తూ ఉన్నవాడయి; 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 

సుదర్శనున్‌= మాళవుడైన సుదర్శనుడిని; ప్రచండ భల్లత్రయంబునన్‌= భయంకరములైన భల్లములనే బాణాలతో; భుజంబులు= 
చేతులను; శిరంబును= తలను; తునిమి= తెగగొట్టి; కృతాంత దర్శనంబునకున్‌= యమధర్మరాజును చూడటానికి; అనిచి= 
పంపి (సంహరించి); పౌరవు తేరునున్‌= పురువంశీయుడైన వృద్దక్షత్రుని రథాన్ని; తలయును= శిరాన్ని; నజికి= ఖండించివేసి; 
విశిఖ= బాణములయొక్క; శిఖలన్‌= కొసలతో; చేది కుమారు= చేది దేశీయుడైన యువరాజును; మ్రందించి= సంహరించి; 
మదంబునన్‌= గర్వంతో; సింహనాదంబు= సింహనాదాన్ని; చేసి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తినన్‌= పూరించగా - శంఖనాదం 
కూడా చేస్తూ ఉండగా; చిత్తంబులు= (పాండవ వీరుల) మనస్సులు; కలంగి= కలత చెంది; పాంచాలురున్‌= పాంచాల దేశీయులైన 
సైనికులు; పాండవ బలంబులున్‌= పాండవుల సైన్యాలు (ఈ రెండూ కూడా); చలంబు= పట్టుదల; ఎడలి= సడలిపోయి; పాటినన్‌= 
పారిపోతూ ఉండగా పోక= పోకుండా; నిలిచి= ఉండి; భీమ+అర్జునులు= భీముడు, అర్జునుడు ఈ ఇద్దరూ; ఆ+మొనన్‌= ఆ 
సైన్యాన్ని; మరల్చిరి= మరలించారు; అప్పుడు= ఆ సమయంలో; పాకశాసన తనయుండు= (పాకుడనే రాక్షసుడిని శాసించినవాడు 
పాకశాసనుడు అనగా ఇంద్రుడు, అతని తనయుడు అర్జునుడు); ఆతనిన్‌= ఆ అశ్వత్సామను; నిలుము+నిలుము+అని= ఆగుము 
ఆగుము అని; అదల్సి= గద్దించి; సంరంభ విజ్బంభితుండు+ఐ= వేగిరపాటుతో విజ్బంభించినవాడై. 


తాత్పర్యం: అట్లా ధృష్టద్యుమ్నుడు మూర్చపోవటాన్ని చూచి భీమార్జునులు. అశ్వత్థామను ఎదుర్కొనగా వారికి 
తోడుగా శిశుపాలుడి మనుమడు చేదిదేశం యువరాజు, మాళవదేశీయుడు సుదర్శనుడు, పురువంశీయుడు 
వృద్దక్ష్రత్రుడు - వీరు మువ్వురూ వారిని అనుసరించి వెళ్ళారు. ఈ అయిదుగురు వీరులు అశ్వత్థామ పైకి అయిదేసి 
యల అ ద్‌ 
బాణాలు ప్రయోగించారు. ఆ బాణాలను అశ్వత్థామ తాను ఇరవై అయిదు బాణాలతో నడుమనే నరికివేశాడు. 
నరికివేయటమే కాదు, ఆ అశ్వత్హామ వారందరిలో ప్రతి వ్యక్తికీ తనతోనే అశ్వత్భామ యుద్దం చేస్తున్నాడని భ్రాంతి 
కలిగే విధంగా అంతటి వేగిరపాటుతో, అన్ని రూపులు కలవాడా - అన్నట్టు కనిపించాడు. భయంకరాలైన మూడు 
భల్జాలతో మొదట సుదర్శనుడి చేతులు, తల నరికి సంహరించాడు. వెంటనే వృద్ధక్షత్రుడి రథాన్ని తలను ఖండించి 
తరువాత చేది యువరాజును బాణాలతో వధించి, గర్వంతో సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. దానితో 
పాంచాల సైన్యాలు, పాండవుల సైన్యాలు పౌరుషతేజం నశించి పారిపోవటం (ప్రారంభించాయి. అప్పుడు 
భీమార్జునులు అడ్డుకొని పారిపోకుండా ఆ సైన్యాలను మరలించారు. వెంటనే అర్జునుడు - అశ్చత్హామను నిలుము 
నిలుము' అని గద్దించి, విజృంభించి (ఇట్టా అన్నాడు). 


క. 'గురుసుత! నీదుభుజావి । స్పురణము దివ్యాస్త్ర వీర్యమును గురుధరణీ 
వరుదెస కూర్మియు. జూపితి । దెరలకుమీ' యనుడు నతండు దీష్తాకృతి యై. 400 


ప్రతిపదార్థం: గురుసుత!= ఓ గురుపుత్రా! అశ్వత్భామా!; నీదు భుజా విస్సురణము= నీ భుజబల విస్సూర్తిని; దివ్య+అస్త్ర 
వీర్యమున్‌= దివ్యాస్తాల శక్తిని; కురుధరణీవరుదెస కూర్మియున్‌= కురురాజు దుర్యోధనుడిపై గల భక్తిని (ప్రేమను) రాజభక్తిని 
అని భావం; చూపితి(వి= చూపావు (సరే కాని ఇంకెటు పోతున్నావు చూడు); తెరలకుమీ= తొలగిపోవద్దు; అనుడున్‌= ఇట్టా 
అర్జునుడు అనగానే; అతండు= ఆ అశ్వత్స్హామ; దీప్తాకృతి ఐ= క్రోధంతో ఎర్రబడిన ఆకారం కలవాడై. 


తాత్పర్యం: 'ఓ గురుపుత్రా! అశ్వత్చామా! నీ బాహుబలమెంతటిదో, నీ దివ్యాస్త్రశక్తి ఎట్టిదో, నీ రాజభక్తి ఎట్లాంటిదో 
చూపావు. తొలగిపోవద్దు' అనగానే అశ్వత్భామ (క్రోధాగ్నితో మండిపోతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము గాంగ 
మ. నియతిం బావక బాణ మేయుడు మహాగ్నిజ్వాలికా మాలిక 
లయ సందోహ రథవ్రజ ద్విరద మాలా సద్ధట శ్రేణికా 
క్షయముం జేయుచు సర్వభూత భయదాకారంబునం బేర్హి య 
త్యయకాల జ్వలనోద్ధతిం గవిసి యేకాక్షౌహిణిం ద్రుంపంగన్‌. 401 


ప్రతిపదార్థం: నియతిన్‌= నియమంతో; పావక బాణము= ఆగ్నేయాసస్తాన్ని; ఏయుడున్‌= వేసిన వెంటనే; మహా+అన్ని జ్వాలికా 
మాలికల్‌= పెద్ద అగ్నిజ్యాలల సమూహాలు; హయసందోహ= అశ్యాల సమూహాలు; రథ(వ్రజ= రథాల సమూహాలు; ద్విరదమాలా= 
ఏనుగుల గుంపులు; సత్‌+భట(శ్రేణికా= సమర్భులైన పదాతుల పటాలాలు - అనే ఈ అన్నింటియొక్క; క్షయమున్‌= నాశాన్ని; 
చేయుచున్‌= చేస్తూ: సర్వభూత భయద+ఆకారంబునన్‌= సర్వప్రాణులకు భయాన్ని కలిగించే ఆకారంతో; పేర్చి= పెరిగి; 
అత్యయకాల జ్వలన+ఉద్దతిన్‌= ప్రళభయకాలమందలి అన్నివంటి దర్చంతో; కదిసి= ఎదిరించి; ఏక+అక్షాహిణిన్‌= ఒక అక్షౌహిణి 
సైన్యాన్ని; త్రుంపంగన్‌= నశింపచేయగా. 

తాత్పర్యం: వెంటనే మంత్రించి, ఆన్నేయాసస్తాన్ని సంధించి, పాండవుల సైన్యంమీద ప్రయోగించగా, ఆ దివ్యాస్త్రం 
నుండి పెద్దగా అన్నిజ్యాలలు వరుసలుగా బయలుదేరి అశ్వ, రథ, గజ, పదాతి సమూహాలను నాశనం చేస్తూ 
సర్వప్రాణులకు భయాన్ని కలిగించే రూపంగా పెరిగి, ఇది ప్రళయకాలాన్నివలె విజృంభించి పాండవుల సైన్యంలో 
ఒక అక్షౌహిణీ సైన్యాన్ని నశింపజేయగా - (తరువాతి పద్యంతో అన్వయం). 

విశేషం: 1. సందోహ - వ్రజ - మాలా - శ్రేణికా అనే ఈ నాలుగు పదాలు ఒకే అర్ధంలో వరుసగా ప్రయోగింపబడ్డాయి. 
అర్హం ఒకటే అయినప్పుడు శబ్ద భేదం ఉంటేనే చమత్కారం ఉంటుంది. అదే అర్జాన్ని ఒకే పద్యంలో మాటిమాటికి చెప్పవలసి 


వచ్చినప్పుడు వాడిన ఆ పదాన్నే వాడటం కవికి గల శబ్దదారి(ద్రాన్ని సూచిస్తుంది. కాబట్టి అర్ధభేదం లేకపోతే శబ్దభేదమన్నా ఉండి 
తీరాలి. కవిత్వంలోని ఈ మెలకువను తిక్కన ఇక్కడ ప్రతిబింబింపజేశాడు. 


2. అత్యయకాల జ్వలనోద్ధతిన్‌ అనేచోట ఉపమాలంకారం - ఈ అలంకారంచేత ఆ దివ్యాస్తాన్ని జ్యాలలు ఈ ఒక్క 
అక్షౌహిణినే కాదు క్షణంలో పాండవసైన్యమంతా (క్రమంగా చుట్టుముట్టి దహించి వేయగలవు అనే అర్ధం. ఇచ్చట వ్యంగ్యం. ఇదీ 
లె లె రూ యఖ 
తిక్కన కవితా శిల్పం. 


క. _ కురుసేన యుబ్ది యార్జుచు । హరియు నరుండు మడియుదురు శరానల శిఖలన్‌ 
సరి గలరే త్రిభువనముల । గురుసుతునకు ననంగ6 దూర్యఘోషము లెసంగెన్‌. 402 


ప్రతిపదార్థం: కురుసేన= కౌరవసైన్యం; ఉబ్బి= పొంగిపోయి; ఆర్బుచున్‌= సింహనాదం చేస్తూ; హరియున్‌= కృష్ణుడు; నరుండున్‌= 
అర్జునుడు; శర+అనల శిఖలన్‌= బాణాన్ని జ్యాలలతో అనగా ఆ ఆగ్నేయాస్త్రంయొక్క అగ్గిమంటలలో; మడియుదురు= నశిస్తారు; 
(త్రిభువనములన్‌= మూడు లోకాలలో; గురుసుతునకున్‌= గురుపుత్రుడైన అశ్వత్థామకు; సరి+కలరే?= సాటివచ్చువారు ఉన్నారా?- 
లేరు; అనంగన్‌= అంటూ ఉందా అనునట్టు; తూర్య ఫఘోషములు= వాద్యధ్వనులు; ఎసంన్‌= అతిశయించాయి. 
తాత్పర్యం: కౌరవసైన్యం పొంగిపోయి సింహనాదం చేస్తూ, 'శ్రీకృష్ణుడూ, అర్జునుడూ ఆన్నేయాస్త్రపు మంటలలో 
చనిపోతారు. మూడు లోకాలలో అశ్వత్భామకు దీటైనవారు ఉన్నారా?” అని అన్నట్టుగా వాద్యధ్వనులు మిక్కుటంగా 
యఖ క్‌ కు! 
(మోగాయి. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


తే... ఎల్ల దివ్య బాణంబులు€ బొల్ల వోవం। జేయునట్లుగ బ్రహ్మ సృజించినట్టి 
కీర్రనీయమహాస్త్రంబు గ్రీడి మంత్ర । నిష్ట యొప్పం బ్రయోగించె నృపవరేణ్య! 403 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఎల్ల దివ్యబాణంబులున్‌= దివ్యాస్త్రాలన్నీ; పొల్లవోవన్‌= వ్యర్థమయ్యేటట్టుగా; 
చేయునట్టుగన్‌= చేసే విధంగా; బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; సృజించినట్టి= నిర్మించినట్టి; కీర్తనీయ మహా+అస్త్రంబు= పొగడదగిన 
దివ్యాస్తాన్ని; క్రీడి= అర్జునుడు; మంత్ర= మంత్ర జపముయొక్క ఏకాగ్రత; ఒప్పన్‌= ఒప్పేటట్టు; ప్రయోగించెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దివ్యాస్తాలన్నీ వమ్మయిపోయేటట్టుగా బ్రహ్మ సృష్టించిన ప్రశస్తమయిన 
(బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు మంత్రనిష్టతో ప్రయోగించాడు. 


వ. ఆ బ్రహ్మాస్తంబుచేత నద్భుతంబగు నశ్వత్థామ యాగ్నేయాస్త్రంబు సంక్షీణంబగుటయుం గ్రటభాంతకుండును 
గిరీటియుం బాంచజన్య దేవదత్తంబులు పూరించినం బాండవసైన్యంబున సింహనాద శంఖ భేరీ 
మహారావంబులు సెలంగె( గౌరవసేన లేటమొగంబు వడియె; నప్పు డగ్గురునందనుండు. 404 


ప్రతిపదార్దం: ఆ బ్రహ్మ+అస్త్రంబుచేతన్‌= అర్జునుడు ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రంచేత; అద్భుతంబు+అగు= ఆశ్చర్యం కలిగించే; 
అశ్వత్ధామ+ఆగ్నేయాస్త్రంబు= అశ్వత్ధామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం; సంక్షీణంబు+అగుటయున్‌= క్షీణించిపోగానే; కైటభ+ 
అంతకుండును= కైటభుడనే రాక్షసుడిని సంహరించినవాడు - అనగా కృష్ణుడు; కిరిటియున్‌= అర్జునుడు కూడా; పాంచజన్య 
దేవదత్తంబులు= పాంచజన్యం దేవదత్తం అనే రెండు శంఖాలను; పూరించినన్‌= పూరించగా (ఊదగా) (కృష్ణుడు పాంచజన్య 
శంఖాన్ని అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించగా, అని క్రమంగా అన్వయం - శంఖనాదం చేయగా అని భావం); 
పాండవసైన్యంబునన్‌= పాండవుల సైన్యంలో; సింహనాద శంఖ భేరీ మహారావంబలు= సింహనాదాలు అనగా సింహంవలె (వీరులు) 
గర్జించటం మరియు శంఖాల భేరీల గొప్ప ధ్వనులు; చెలంగెన్‌= (మోగాయి; కౌరవసేన= కౌరవుల సైన్యం; లేట మొగంబు 
వడియెన్‌= పెడమొగం పట్టింది - పారిపోయింది; అప్పుడు= ఆ సమయంలో; ఆ+గురునందనుండు= ఆ అశ్వత్థామ. 


తాత్పర్యం: ఆ బ్రహ్మాస్త్రం చేత అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం క్షీణించిపోగా, విజయోత్సాహంతో కృష్ణుడు 
పాంచజన్య శంఖాన్ని, అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించారు. పాండవసైన్యంలో సింహనాద శంఖ భేరీనినాదాలు 
చెలరేగాయి. కౌరవసైన్యం తిరుగుముఖం పట్టింది. అప్పుడు అశ్వత్థామ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ.  “తెల్లమయ్యె నాకు దివ్యాస్తబలము లే । కునికి సిగ్గుమాలి యనికి నింక 
గడ6గ నేల? దీని నుడిగెద€ గా' కని ।; యుల్లమున. దలంచి విల్లు వైచి. 405 


ప్రతిపదార్థం: దివ్య+అస్త్రబలము= దివ్యాస్తముల బలం; నాకున్‌= నాకు; లేక+ఉనికి= లేకపోవటం; తెల్లము+అయ్యెన్‌= 
స్పష్టమయింది; ఇంకన్‌= మరియు; కడంగన్‌= పరాక్రమించగ; ఏల?= ఎందుకు? (ఇంకా యుద్దం చేసి ఏం ప్రయోజనం); దీనిన్‌= 
ఈ పరా(క్రమించటాన్ని; ఉడిగెదన్‌+కాక= విడిచివేస్తాను; అని= ఈ విధంగా; ఉల్లమునన్‌= మనస్సులో; తలంచి= అనుకొని; 
విల్లు= ధనుస్సును; వైచి= పడవేసి. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 729 
తాత్పర్యం: 'దివ్యాస్తాల బలం ఇక నాకు లేదనే విషయం స్పష్టమయింది. సిగ్గులేక ఇంకెందుకు యుద్దం చేయటం? 
మానివేస్తాను” అని మనస్సులో భావించి తన చేతిలోని ధనుస్సును [క్రింద పడవేసి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అరదంబు డిగ్గి తొలంగి పోవం బోవ. 406 
ప్రతిపదార్థం: అరదంబు= రథాన్ని; డిగ్గి= దిగి; తొలంగిపోవన్‌+పోవన్‌= రణరంగంనుండి తొలగిపోతూ పోతూ ఉండగా - 
తాత్పర్యం: రథం నుండి దుమికి, రణరంగం విడిచి వెళ్ళిపోతూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. జిగి దొలశాడంగ నేలకు | మొగి లేలొకొ డిగ్గె ననంగ ముందట. దోంచెన్‌ 
విగత దురితత్వభాసుం । డగు వేదవ్యాసు. డ మ్మృహాపురుషునకున్‌. 407 


ప్రతిపదార్థం: జిగి= కాంతి; తొలకాడంగన్‌= అతిశయించగా; మొగిలు= మేఘం; ఏల+ఒకో= ఎందుకో; నేలకున్‌= భూమిపైకి; 
డిగ్గెన్‌= దిగింది; అనంగన్‌= అనే విధంగా; విగత దురితత్వభాసుండు+అగు= పాపరహితమైన స్వభావంతో ప్రకాశిస్తూ ఉన్న; 
వేదవ్యాసుండు= వేదాలను విభజించిన కృష్ణద్వైపాయన మహాముని; ఆ+మహాపురుషునకున్‌= ఆ మహావ్యక్తియైన అశ్వత్భామకు; 
ముందటన్‌= ముందరి భాగంలో (ఎదుట); తోయెన్‌= ప్రత్యక్షమయ్యాడు. 


తాత్పర్యం: వెళ్ళుతూ ఉన్న ఆ అశ్వత్హాము ఎదుట నల్లని కాంతిని దశదిశలకు విరజిమ్ముతూ ఆకాశంనుండి 
ఏ కారణం చేతనో భూమికి దిగివచ్చిన మేఘమా? - అన్నట్టున్న పుణ్యమూర్తి వ్యాసమహర్షి ఎదరుగా 
సాక్షాత్కరించాడు. 


విశేషం: అలం: ఉశ్రేక్ష. ఉపమానం కవి కల్పితం కాబట్టి ఉపమాలంకారం కాదు. మేఘం ్రసిద్ధమే అయినా ఆకాశం నుండి 
భూమికి దిగివచ్చిన మేఘం కవి కల్పనమే. తాపోపశమనం చేసి సేదతీర్చటమే మేఘలక్షణం కాబట్టి అశ్వత్ధామలోని పరితాపాన్ని 
పోగొట్టటానికి వ్యాసుడు వచ్చా డనటం ఈ ఉత్రేక్షాలంకార తాత్పర్యం. 

లయ 'యె 


అశ్వత్త్హామకు వ్యాసుండు గృష్పార్దునుల వముహిము సెప్పుట (సం. 7-172-43) 


వ. _తోంచిన వినయసంభ్రమంబులతోడ వినతుండై గద్దదకంఠుం డగుచు “మునీంద్రా! మదీయం బగు 
నాగ్నేయాస్త్రంబు వృథ యయ్యె; నిది యేమి మాయయొ యెజుంగ; సురాసుర గంధర్వాది జాతులకును 
దుస్సహంబయిన యద్దివ్య సాధనంబు మనుష్యు లగు కృష్ణార్దునుల దహింప. జాల దయ్యె' ననవుడు నా 
తపోధనవర్యుండు 'వినుము! నీ సంశయంబు వాపెద' నని యతని కి ట్లనియె. 408 


ప్రతిపదార్థం: తోంచినన్‌= సాక్షాత్కరించగానే; వినయ సం(భ్రమములతోడన్‌= వినయంతోనూ, వేగిరపాటుతోనూ; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; గడ్గదకంఠుండు+అగుచున్‌= గడ్గదస్వరంతో కూడిన కంఠం కలవాడవుతూ - డగ్గుత్తికతో అని భావం (ఇట్టా 
అన్నాడు); మునీం(ద్రా!= ఓ వ్యాస మహామునీ; మదీయంబు+అగు= నాది - అనగా నేను ప్రయోగించిన; ఆగ్నేయ+అస్త్రంబు= 
ఆగ్నేయం అనే దివ్యాస్త్రం; వృథ+అయ్యెన్‌= వ్యర్థం అయిపోయింది; ఇది= ఈ దివ్యాస్త్రం ఇట్టా వ్యర్థం కావటం; ఏమి మాయయొ?= 
(| అదృశ్య శక్తియో; ఎజయుంగన్‌= తెలియను; సుర+అసుర గంధర్వ+ఆది జాతులకును= దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలైన 
జాతివారలకు కూడా; దుస్సహంబు+అయిన= సహింపశక్యం కాని; -ఈ+దివ్యసాధనంబు= ఈ దివ్యాస్త్రం; మనుష్యులు+అగు= 
మనుష్యజాతిలో పుట్టినటువంటి; కృష్ణ+అర్జునులన్‌= కృష్ణుడిని, అర్జునుడిని; దహింపన్‌+*చాలదు+అయ్యెన్‌= కాల్చలేకుండా 
పోయింది; అనవుడున్‌= అనగానే; ఆ తపోధనవర్యుండు= తపోధనులు అనగా తపస్సు ధనంగా గల మునులు - వారిలో శ్రేష్టుడైన 
వ్యాసుడు; వినుము= ఓ అశ్వత్సామా! విను; నీ సంశయంబు= నీ అనుమానాన్ని; పాపెదన్‌= పోగొట్టుతాను; అని= అని పలికి; 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆతనికిన్‌= ఆ అశ్వత్హామతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్పర్యం: అట్టా వ్యాసభగవానుడు ప్రత్యక్షంకాగానే నమస్కరించి, గద్గద స్వరంతో ఇట్టా అన్నాడు: 'ఓ మునీంద్రా! 
నా ఆగ్నేయాస్త్రం వ్యర్థం అయింది. ఇదేమి మాయ? ఈ దివ్యాస్త్రం దేవదానవ గంధర్వాది దివ్యజాతుల వారికి 


కూడా సహింపరాని ఈ దివ్యాస్త మానవమాత్రులైన కృష్ణార్జునులను దహించలేకపోయింది. అని అనగా, ఆ 
వ్యాసమహర్షి “అశ్వత్థామా! నీకు కలిగిన సంశయాన్ని పోగొట్టుతాను. వినుము." అని 


ఆ. _ 'అదిదేవు! డైన య వ్విష్ణుం డఖిలలో । కాభిరక్షణార్హమై జనించి 
మహిత తపము సేసె మైనాకశైలంబు । నందు. బెద్దకాల మభవుగుటిచి. 409 


ప్రతిపదార్దం: ఆదిదేవుండు+ఐన= దేవాదిదేవుడైన; ఆ+విష్టుండు= ఆ విష్ణు భగవానుడు; అఖిలలోక+ అభిరక్షణ+ అర్హము+ఐ= 
లోకాలన్నింటి (యొక్క) రక్షణకై; జనించి= ఆవిర్భవించి; పెద్దకాలము= చాలాకాలం వరకు; మైనాకశైలంబునందున్‌= మైనాకం 
అనే పర్వతమందు; అభవున్‌= శివుడిని; గుజించి= గురించి; మహిత తపము= పూజితమైన తపస్సును అనగా గొప్ప తపస్సును; 
చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఆదిదేవుడైన ఆ విష్ణు భగవానుడు ఈ లోకాలన్నింటినీ రక్షించటానికి (నారాయణ బుషిగా) జన్మించి, 
మైనాకపర్వతం మోద మహాదేవుడిని గూర్చి చాలకాలం గొప్పగా తపమాచరించాడు. 


సీ.  పవనాశనుంయడు నూర్చ్వబాహుండు నగుచు న । న్నారాయణుం డతిఘోరనిష్టం 
జలుపు నాతపమున సంతుష్పు డై బాల । శశిరేఖ నొప్పారు జడముడియును 
శూలపినాకాది సుమహితాయుధముల । వెలింగెడు చేతులు విలసదురగ 
యజ్ఞోపవీత సమంచిత వక్షంబు । శోభిల్లంగా. బొడసూపె శంభు 
తే. డపుడు పదాక్షుం డవ్విరూపాక్షునకు ధ । రాతలము జానుపాణి శిరంబు లొంద 
మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోడ్పు. గేలు । భక్తి. గదియించి యిట్లని ప్రస్తుతించె. 410 


ప్రతిపదార్థం: పవన+అశనుండు= వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నవాడై; ఊర్షబాహుండును= పైకెత్తిన చేతులు 
గలవాడూ; అగుచున్‌= జౌతూ; ఆ+నారాయణుండు= ఆ నారాయణ బుషి అతిఘోరనిష్టన్‌= మిక్కిలి భయంకరమైన నిష్టతో; 
చలుపు+ఆ తపమునన్‌= చేసేటటువంటి ఆ తపస్సుతో; సంతుష్టుండు+ఐ= సంతోషించిన వాడై; బాలశశిరేఖన్‌= బాలచండద్రుడి 
రేఖతో (రేఖామాత్రంగా ఉన్న బాలచం(ద్రుడితో); ఒప్పారు= ప్రకాశిస్తూ ఉన్న; జడముడియును= జటాబంధం; శూలపినాక+ఆది 
సుమహిత+ఆయుధములన్‌= శూలం (త్రిశూలం), పినాకం అనే ధనువు మొదలైన; మిక్కిలి పూజించబడే ఆయుధాలతో; వెలిలెడు 
చేతులు= ప్రకాశించే హస్తాలు; విలసత్‌= ప్రకాశించే; ఉరగ= సర్పాలు అనే; యజ్ఞోపవీత= యజ్ఞోపవీతాలచేత; సమంచిత= 
పూజితమైన అనగా ఒప్పుచూ ఉన్నట్టి; వక్షంబు= వక్షస్‌స్టలం; శోభిల్లంగాన్‌= శోభిస్తూ ఉండగా; శంభుండు= పరమశివుడు; 
పొడసూపెన్‌= సాక్షాత్కరించాడు; అపుడు= ఆ సమయంలో; పద్మాక్షుండు= ఆ నారాయణుడు; ఆ+విరూపాక్షునకున్‌= ఆ శివుడికి; 
జానుపాణి శిరంబులు= మోకాళ్ళు, చేతులు, శిరం అనేవి అన్నీ కూడా; ధరాతలము= భూతలాన్ని; ఒందన్‌= పొందేటట్టు; మొక్కి= 
నమస్కరించి (సాష్ట్రాంగదండ ప్రణామం చేసి); నిలుచుండి= లేచి నిలువబడి; నుదుటిపైన్‌; మోడ్పు.గేలు= అంజలిని; కదియించి= 
ఘటించి; భక్తిన్‌= భక్తితో; ఇట్టు+అని= ఈ విధంగా; ప్రస్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 731 
తాత్పర్యం: వాయుభక్షణం మాత్రం చేసి ఊర్ష్యృబాహువై నిలుచుండి ఆ నారాయణుడు అతి భయంకరమైన 
నిష్టతో చేసిన ఆ తపస్సుకు సంతోషించి శివుడు జటాజూటాన చంద్రరేఖ, చేతులలో త్రిశూలం పినాక ధనువు 
మొదలైన ఆయుధాలు, వక్షస్‌స్టలాన పాములనే యజ్లోపవీతాలు ప్రకాశిస్తూ ఉండగా ఆ నారాయణునికి 
ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ నారాయణ బుషి విరూపాక్షునికి దండవత్రణామం (సాష్టాంగప్రణామం) చేసి, 
లేచి నిలబడి, ఫాలభాగాన అంజలి ఘటించి ఇట్లా స్తోత్రం చేశాడు. 


విశేషం: ఈ సీసంలోని మూడవ చరణంలో 'మహదాయుధము' అనే పాదం యూనివర్శిటీ ప్రతి ఆదరించిన పాఠం. పాఠాంతరంగా 
చూపిన పాఠం 'మహితాయుధములి అనేది. ఈ పాఠమే నిర్దుష్టంగా ఉంది. కాబట్టి 'మహితాయుధము” అనే పాఠాన్నే ఇచ్చి 
వ్యాఖ్యానించటమైనది. మహచ్చటబ్దంతో కర్మధారయం కాబట్టి 'మహాయుధము” అని ఉంటుంది. కాని 'మహదాయుధముల' అని 
ఉండకూడదు. తిక్కన చేసిన ప్రయోగం 'మహితాయుధముల' అనే సాధుపద ప్రయోగమే అనటం స్పష్టం. (చూ. ఆన్మహతః 
సమానాధికరణ జాతీయయోః' (పా.సూ.6.3.46 సిద్దాంత కౌముది - సమాస ప్రకరణం) శ్రీమాన్‌ ఉత్పల వేంకట రంగాచార్యులవారి 
లఘుటీకతో సహా ముద్రించిన బాలసరస్వతీ బుక్‌డిపో వారి ప్రతిలో కూడా 'మహదాయుధముల' అనే పాఠం ఆదరించటం 
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

క. _ 'స్థావరములు జంగమములు । నీవలనం గలిగె; దద్వినిర్మలరక్షా 

ప్రావీణ్యము దగ బ్రభువుల । కేవారలకైన నీవ యిత్తు మహేశా! తే 


ప్రతిపదార్థం: మహేశా!= ఓ పరమేశ్చరా!; స్థావరములు= స్థిరంగా కదలకమెదలక అక్కడనే ఉండే పర్వతాలు, చెట్టు మొదలైనవి; 
జంగమములు= నడిచే స్వభావం గల పశుపక్ష్యాది జీవరాశి అంతయు; నీవలనన్‌= నీ నుండే; కలిగెన్‌= పుట్టింది; తత్‌+వినిర్మల 
రక్షా ్రావీణ్యము= ఆ సృష్టియొక్క మిక్కిలి స్వచ్చమైన రక్షణ సామర్ధ్యాన్ని; 'ప్రభువులకు+ఏవారలకు+ఐనన్‌= సమర్ధులైన 
పరిపాలకులకు ఎవరికైనా కూడా; తగన్‌= తగినట్టు; నీవు+అ= నీవే; ఇత్తు(వు)= ఇస్తావు. 
తాత్పర్యం: *ఓ పరమేశ్వరా! చరాచరాత్మకమైన ఈ జగత్తంతా నీ వలననే పుట్టింది. ఈ జగత్తును రక్షించే 
నిర్మలమైన రక్షణ సామర్ధ్యాన్ని ప్రభువులకు ఎవరికైనా నీవే ఇస్తావు. 
నిశేషం: అలం: పరికరాంకురం. ఈశుడు అనగా నియామకుడు - జగత్తు యొక్క సృష్టి స్థితి వ్యవహారాలను సక్రమంగా నడిపేవాడు 
కాబట్టి శివుడికి; మహా+-ఈశుండు= మహేశుడు (నియామకులందరికి పెద్ద) అనే పేరు సార్ధకం. సాభిప్రాయంగా ఇక్కడ వాడబడింది 
కాబట్టి ఇది పరికరాంకురాలంకారం. 'సాభిప్రాయే విశేష్యేతు భవేత్‌ పరికరాంకురః అని కువలయానందంలో ఈ అలంకార 
లక్షణం. 
క. సురలాదిగ6 గల జీవులు । పురుషార్ధ చతుష్టయంబు. బొంది సుఖిత్వ 

స్పురణము నొందుట నీదగు । కరుణాతిశయంబు వడసి కాదె కపర్టీ! 412 
ప్రతిపదార్థం: కపర్దీ!= ఓ శివా! (శివ జటాజూటానికి కపర్ద మని పేరు. అది గలవాడు కపర్షి - శివుడు - సంబుద్ది); సురలు= 


దేవతలు; ఆదిగన్‌+కల జీవులు= మొదలుగాగల (ప్రాణులు; పురుషార్థ చతుష్టయంబు= ధర్మార్థ కామమోక్షములు - అనే 
పురుషార్జాల చతుష్టయం (నాలుగింటి సముదాయం) అనగా నాలుగు పురుషార్జాలను; పొంది= సంపాదించి; సుఖిత్వస్ఫురణన్‌= 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 

సుఖస్సూర్తిని (సుఖినః భావః సుఖిత్వం, సుఖిత్వం చ సుఖమేవ) సుఖానుభవాన్ని; ఒందుట= పొందటం; నీదగు= నీదైన (నీయొక్క); 
కరుణాతిశయంబు= దయాతిశయం (మిక్కిలి దయఅని భావం); పడసి= పొంది; కాదె!= కాదా? (జొనని భావం); (నీ దయవలననే 
సకల (ప్రాణులు పురుషార్జాల వలన కలిగే సుఖాన్ని అనుభవిస్తున్నారని భావం). 


తాత్పర్యం: ఓ కపర్షధారీ - పరమళివా! దేవతలు మొదలు సకలజీవులు పురుషార్థాలను సాధించి సుఖంగా 
జీవిస్తున్నారంటే అదంతా నీ దయవలననే కదా. 


విశేషం: 'ధర్మం, అర్ధం, కామం, మోక్షం” అనేవి నాలుగు పురుషార్ధాలు. ధర్మాన్ని ధర్మబద్దాలైన అర్ధకామాలను ప్రతి వ్యక్తి సాధించాలి 
అదే జీవిత ప్రయోజనం - ఇట్టా ధర్మబద్ద జీవనంతో మోక్షానికి పాటుపడాలి. మోక్షంతోనే జన్మరాహిత్యం, శాశ్వతానందం కల్నుతుంది. 
ఇదంతా ఆ భగవంతుడి దయ ఉంటేనే సాధ్యం. ఇందుకు ఈ కఠోపనిషద్యాక్యం ప్రమాణం 'యమేవైష వృణుతే తేన లభ్యః 
తస్యైష ఆత్మా నిపుణలతే తనూంస్వాం॥” (కఠ 2/23). 


క. వేదములు ధర్మవాచక । వాదంబులు దద్విలాసవంతం బగు ధా 
త్రీదేవోత్క్మరము భవ । త్రాదుర్భ్ధావములు గావె? బాలేందుధరా! 413 


ప్రతిపదార్థం: బాల+ఇందుధరా!= ఓ పరమశివా! (బాలుడు అనగా కళామాత్రావళిష్టుడైన; ఇందు అనగా చంద్రుడిని తలపై 
ధరించినవాడు అని వ్యు); ధర్మవాచకవాదంబులు= ధర్మప్రబోధక వాక్యాలై ఉన్న; వేదములు= బుగ్వేదం మొదలైన నాలుగు 
వేదాలు; తద్విలాస వంతంబు+అగు= ఆ వేదాల స్ఫురణం కలిగిఉన్న - అనగా వేదాధ్యయన సంపన్నమైన; ధాత్రీదేవ+ఉత్కరము= 
(బ్రాహ్మణుల సమూహం; భవత్‌+'ప్రాదుర్భావములు= మీనుండి పుట్టుక కలవి; కావె?= కావా? (కౌనని భావం - ఈ విషయంలో 
ఎట్టి సంశయానికి అవకాశం లేదని కాక్వర్థం. లోకకల్యాణార్థం అనంతవిజ్ఞానరాశిని వేదాన్ని ఇచ్చి తత్ర్రచుర ప్రచారాన్ని 
కలుగబేసినవాడవు నీవే నని భావం). 


తాత్పర్యం: ధర్మప్రబోధకాలైనవి వేదాలు. వాటిని నిరంతరం ధారణ చేసి, పఠన ప్రవచనాదుల ద్వారా వ్యాప్తి 
చేస్తున్న వేదమూర్తులైన బ్రాహ్మణుల సమూహాలు - హే భగవన్‌! మీనుండే ఆవిర్భవించాయి కదా! 


విశేషం: 'యస్య నిశ్వసితం వేదాః అనే (శ్రుతి వాక్యం వేదాలు ఆ భగవంతుడి నుండే ఆవిర్భవించాయనుటకు ప్రమాణం. వేదాలలో 
ముఖ్యములైన రెండు అంశాలున్నవి. ఒకటి విధి. రెండు అర్థవాదం. “నీ విలా చేయుము” అని శాసించే భాగం విధి. ఇట్టా చేస్తే 
నీ కిన్ని లాభా లున్నాయి లేకుంటే అనర్థం - అని ప్రరోచనార్థం చెప్పే అంశం అర్ధవాదం. అర్థవాదానికి విధిలో తాత్పర్యం. కావున 
విధి వాక్యమే (ప్రధానం. 'ధర్మవాచకవాదంబులు అనే సమాసంలోని వాద పదానికి వాక్యం అనే అర్ధం” 'వేదవాదరతాః' అని గీతా 
శ్టోకపదాన్ని వ్యాఖ్యానిస్తూ 'వాద* పదానికి 'వాక్యం” అనే అర్జాన్నే చెప్పారు. 'ఉచ్యంత ఇతి వాదాః వాక్యాని” (శంకరనాందీ గీతావ్యాఖ్య 
2142) - వాదపదాన్ని అర్థవాదపరంగా వ్యాఖ్యానిస్తే “అప్రధానాలైన అర్థవాద రూపాలు వేదాలు” - అనే అర్హభ్రాంతి ఏర్పడుతుంది. 
అందుకే విధివాక్యపరంగా భావించాలి. 
క. నిను దనుంగా నతినిర్మల |; మనస్సమాధిప్రకర్నమగ్నత వలనం 

గనుంగొని తద్రూప భజన ।; మొనరించు మహాత్ము. డమృత మొందు. బశుపతీ!” తత 
ప్రతిపదార్థం: పశుపతీ!= సర్వజగత్తునకు అధీశుడ వైన ఓ శివా!) నినున్‌= నిన్ను; తనున్‌+కాన్‌= తననుగా; అతినిర్మల= మిక్కిలి 
పవిత్రమైన; మనస్‌= చిత్తంయొక్క; సమాధి ప్రకర్ష ఏకాగ్రతాతిశయం లోని; మగ్నత వలనన్‌= లీనత్వం వలన - అనగా చిత్తాన్ని 
ఇతర విషయాలవైపు పోనీయక ఏకా[గ్రం చేయటం వలన; కనుంగొని= తెలిసికొని; తద్‌+రూపభజనము= తత్పదార్థమై అపరబ్రహ్మ 
స్వరూపాన్ని సేవించటం; ఒనరించు= చేయునట్టి; మహాత్ముండు= మహానుభావుడు; అమృతము= మోక్షాన్ని; ఒందున్‌=పొందుతాడు 
(ఏ (బ్రహ్మ పదార్జాన్ని తనయందు అనుసంధానం చేసి పుణ్యపురుషులు ముక్తులగుతున్నారో అట్టి పరబ్రహ్మం నీవే). 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 733 
తాత్సర్యం: ఓ పశుపతీ! అతి నిర్మలమైన ప్రగాఢ మనస్సమాధిలో, నిన్ను తననుగ దర్శించి, ఆ రూపాన్ని 
భజించేమహాత్ముడు, మోక్షాన్ని పొందుతాడు. 


విశేషం: పశుపతీ!= పశువులనగా ద్విపాత్తులు చతుష్పాత్తులు మొదలగు ప్రాణిజాతం. దానికి పతి కాబట్టి పశుపతి శివుడు 
లేదా బ్రహ్మాది స్టావరాంతము అందరూ కూడా పశువులే వారి పతి అని కూడా అర్థం. రుద్రాధ్యాయి భాష్యంలో 'పశూనాం 
స్వభూతానాం ద్విపదాం చతుప్పదాం చ పతయే । ... బ్రహ్మాద్యాః స్టావరాంతాశ్ళ పశవః పరిక్తీర్తితాః । తేషాం పతిత్వా ద్విశ్వేశో 
భవః పశుపతిః స్పృతః ॥ ఇతి చ పురాణే" ఇది పశూనాం పతయే నమః అనే రుద్రాధ్యాయ మంత్రానికి భట్టభాస్కర భాష్యం. 
ఈ జగత్తునకు సృష్టి స్థితి లయలు దేనియొక్క విలాసాలో, ఏదైతే ఈ జగత్తునంతా అంతర్లీనమై వ్యాపించి ఉన్నదో 
(తత్పృష్ట్వాతరేవాను ప్రావిశత్‌)- అట్టి పరతత్వం తప్ప మరేదీ రెండవది లేదనే అద్వైత భావన. ఈ పద్యంలో వ్యక్తీకరించబడింది. 
(నేహ నా నాస్తి కించన) - ఇది తిక్కన వేదాంత నిష్టకు పరాకాష్ట 


వ. అని మజియు ననేక భంగులం బ్రస్తుతించి 'దేవా! నిన్ను భక్తి భజియించు నాకు ననన్య సులభ ప్రభావం 


బొసంగు'మని యభ్యర్దించుటయు, దేవముఖ్యుం డగు విష్ణుదేవుం బ్రసన్నద్భష్టి నాలోకించి యప్పరమేశ్వరుండు 
“నీవు నరసుర గంధర్వ కిన్నర గరుడోరగాది భూతంబుల నవలీల గెలిచి పరమ తేజో విరాజమానుండవై 
వర్తింపుము; నీకు నస్త్రంబుల శస్త్రంబుల నగ్ని- జలంబుల నశనినార్థంబునను శుష్కంబునను న్థావరంబునను 
జంగమంబునను జావు నొప్పులు లేకుండం గలయవి దొడరిన నన్నైన జయింపు' మని వరం బిచ్చెం గావున 
నన్నారాయణుం డవిజయ్యుండై నెగడె; నతనియంద జనియించిన నరుండును నట్టివా(దై కూడి సంచరించు 
నరసఖుం డగు నద్దేవుండు నిజమాయా విశేషంబులం జగన్మోహనుందై విహరించు నమ్మహాత్ములిరువురును 
దానవుల వధియించుటకును ధర్మసంస్థాపనంబు సేయుటకు నైవలసిన యప్పుడెల్లను జననాది కృత్యంబులు 
గైకొని వినోదింతురు; వారలు గదా యీ కృష్ణార్డును లని చెప్పి కృష్ణద్వైపాయనుండు వెందియు నిట్లనియె. 
తశే5్‌ 


ప్రతిపదార్థం: అని= అని (నుతించి); మరియున్‌= ఇంకను; అనేక భంగులన్‌= పలువిధాలుగా; ప్రస్తుతించి= స్తోత్రం చేసి;దేవా!= 
ఓ మహాదేవా!; నిన్నున్‌= నిన్ను; భక్తిన్‌= భక్తితో; భజియించు నాకున్‌= సేవించే నాకు; అనన్య సులభ ప్రభావంబు= ఇతరులచేత 
పొంద వీలులేని సామర్ధ్యాన్ని; ఒసంగుము= ఇమ్ము; అని+అభ్యర్థించుటయున్‌= అని (ప్రార్జించగానే; దేవముఖ్యుండు+అగు= దేవత 
లలో ప్రముఖుడైన; విష్లుదేవున్‌= ఆ నారాయణ భగవానుడిని; ప్రసన్న దృష్టిన్‌= ప్రసన్నమైన చూపుతో; ఆలోకించి= చూచి- 
చూపులో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ: ఆ+పరమేశ్చరుండు= ఆ మహాదేవుడు - శివుడు; నీవు= ఓ విష్ణూ! నీవు; నర సుర గంధర్వ 
కిన్నర గరుడ+ఉరగ+ఆది భూతంబులన్‌= మనుష్యులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, గరుడులు, సర్పములు మొదలైన 
ప్రాణులను; అవలీలన్‌= అనాయాసంగా; గెలిచి= జయించి; పరమ తేజో విరాజమానుండవు+ఐ= మిక్కిలి తేజంతో ప్రకాశిస్తూ 
ఉన్నవాడవై; వర్తింపుము= ప్రవర్తించుము; నీకున్‌= (మరియు) నీకు; అస్త్రంబులన్‌= ఆన్నేయాది దివ్యాస్తాల వలన; శస్త్రంబులన్‌= 
ఖడ్డాద్యాయుధాల వలన; అన్నిజలంబులన్‌= అగ్నివలన, నీరువలన; అశనిన్‌= వజ్రాయుధం వలన లేదా పిడుగు వలన; ఆర్షం 
బునను= తడియున్న వస్తువు వలన అనగా నురుగు మొదలగు వాటివలనను; శుష్కంబునను= ఎండి ఉన్న వస్తువువలన; స్థావరం 
బునను= నడక లేకుండా స్థిరంగా ఉండే స్వభావంగల చెట్టు, గుట్టలు మొదలైన వాటివలన; జంగమంబునను= నడిచే స్వభావంగల 
పశుపక్ష్యాదుల వలనను; చావు నొప్పులు= మరణం కాని శారీరక బాధ కాని; లేకుండన్‌+కలయవి= లేకుండా ఉంటవి; తొడరినన్‌= 
ఎదిరిస్తే; నన్నున్‌+ఐనన్‌= నన్నయినను; జయింపుము= జయిస్తావు; అని= ఇట్టా; వరంబు= వరాన్ని; ఇచ్చెన్‌= ఇచ్చాడు; కావునన్‌= 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాబట్టి; ఆ+నారాయణుండు= ఆ నారాయణ భగవానుడు; అవిజయ్యుండు+ఐ= జయింపశక్యం కానివాడై; నెగడెన్‌= అతిశయిం 
చాడు; అతని+అందున్‌+అ= ఆ నారాయణుడి యందే; జనియించిన నరుండును= పుట్టిన నరుడుకూడా; అట్టివాడు+ఐ=ఆ 
నారాయణుడియంతటి వాడై; కూడి= కలిసి; సంచరించున్‌= తిరుగుతాడు; నరసఖుండు+అగు= నరుడికి మిత్రుడైన; ఆ+దేవుండు=ఆ 
నారాయణుడు; నిజమాయా విశేషంబులన్‌= స్వీయములైన మాయావిశేషాలచేత - అనగా తనయొక్క పలు విధాలైన మాయలచేత; 
జగత్‌+మోహనుండు+ఐ= జగత్తును మోహింపజేస్తున్నవాడై; విహరించును= విహరిస్తాడు; ఆ+మహాత్ములు+ ఇరువురును= ఆ 
మహానుభావులిద్దరు కూడా; దానవులన్‌= రాక్షసులను; వధియించుటకును= సంహరించటానికి; ధర శ్రసంస్థాపనంబు+చేయుటకును+ఐ= 
ధర్మస్థాపనం చేయటానికే ఉండి; వలసిన+అప్పుడు+ఎల్లను= అవసరమైన సమయా లన్నింటిలో; జనన+ఆది కృత్యంబులు= 
పుట్టుట మొదలైన విధులను; కైకొని= చేపట్టి; వినోదింతురు= క్రీడిస్తూ ఉంటారు; వారలు= ఆ నారాయణుడు, నరుడు అనే 
వారే; కృష్ణ+అర్జునులు= ఈ కృష్ణుడు అర్జునుడు అనే వారే; కదా= కాదా! - జౌను (వారే వీరు ఇది నిశ్చయం); అని= ఇట్టా; 
చెప్పి= అశ్వత్భామతో చెప్పి; కృష్ణద్వైిపాయనుండు= వ్యాసమహాముని; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 
తాత్పర్యం: ఇట్టా స్తోత్రం చేయటమేకాక మరెన్నో విధాలుగా స్తోత్రం చేసి ఓ మహాదేవా! ని న్నిట్టా భక్తితో భజించే, 
నాకు ఇతరులకు పొంద సాధ్యంకాని ప్రభావాన్ని దయచేయండి అని కోరగానే, ఆ మహాదేవుడు శివుడు, దేవతలలో 
ముఖ్యుడైన ఆ విష్ణుదేవుని అను[గ్రహదృష్టితో చూచి, “నీవు నరులను, సురలను, గంధర్వులను, కిన్నరులను, 
గరుడులను, నాగులను - వారు వీరు అనే భేదం లేక అందరినీ అనాయాసంగా గెలిచి అమితమైన, తేజస్సుతో 
'ప్రకాశింపుము దానితో నీకు ఏ భయం ఉండదు. నీకు దేనివలన కూడా మరణం కాని శారీరక బాధ కాని కలుగదు. 
స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచంలో ఏ వస్తువూ నిన్ను నొప్పించజాలదు. శస్తాలు, అస్త్రాలు నిన్నేం 
చేయజాలవు. పంచ మహాభూతాల వలననైనా నీకు ఎట్టి భయం కలుగదు. ఏవీ కూడా నిన్ను ఏమీ చేయజాలవు. 
తడి వస్తువులు, ఎండిన పొడి వస్తువులు- ఏవైనా కానీ నిన్నేమీ చేయజాలవు. ఎదిరిస్తే నన్ను కూడా జయించివేస్తావు.” 
అని ఆ శివుడు వరాన్నిఇచ్చాడు. కాబట్టి ఎవ్వరికీ జయింపశక్యం కానివాడై సర్యోత్య్భష్టుడై నారాయణుడు విలసిల్హాడు. 
ఆ నారాయణుడి నుండి పుట్టినవాడు కావటం చేత కూడ అట్టివాడై ఆయనతో కూడి ఈ నరుడు సంచరిస్తూ 
ఉంటాడు. నరసఖుడైన ఆ నారాయణుడు తన లీలలచేత లోకులను మైమరపిస్తూ ఉంటాడు. మహానుభావులిద్దరు 
దానవ సంహారంచేసి, ధర్మసంస్థాపనం చేయటానికి అవసరం కలిగినప్పుడు ఆ యా అవతారాలను ఎత్తుతుంటారు. 
ఓ అశ్వత్చామా! ఈ కృష్ణార్జునులు ఎవరో కాదు. ఆ నారాయణనరులే వీరు.” అని వివరించి వ్యాసమహర్షి అశ్వత్హామతో 
ఇంకా ఇట్టా అన్నాడు. 
విశేషం: నరనారాయణులు అనే వీరిద్దరు భగవదంశతో పుట్టిన గొప్ప తపస్సంపన్నులైన బుషులు. నారాయణుడు ధర్ముడి 
కుమారుడు అనే విషయం మూలంలో ఇట్టా ఉన్నది. 

శ్లో[యోసొ నారాయణో నామ పూర్వేషా ముసి పూర్వజః | 

అజాయత చ కార్యార్థం పుత్రో ధర్మస్య విశ్వకృత్‌ 11 
ఆ నారాయణుడే తన తపోబలంచేత పుట్టించినవాడు నరుడు. ఈ విషయం మూల సంస్కృతంలో ఉన్నది. 
శ్లో॥ తస్యైవ తపసాజాతం నరం నాను నుహామునిమ్‌ ॥ (ద్రోణ 201/57,86) 


శ్రీ మద్భాగవతంలో కూడా ఈ నరనారాయణులు ఇద్దరూ భగవదంశతో ధర్ముడికి దక్షప్రజాపతి కూతురు 'మూర్తి' 
అనే భార్యయందు అవతరించిట్టు చెప్పబడింది. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 735 

శ్లో[ధర్మస్య దక్షదుహిత ర్యజనిష్ట మూర్యాం నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః (శ్రీమద్బా. 2/716) 

ఈ విషయం విష్ణ్రవతారాల పరిగణనా సందర్భంలో చెప్పబడింది. నారాయణ మహాముని విష్ణువు అవతారంగా 
పేర్కొనబడినవాడు కావుననే తిక్కన ఆ నారాయణ బుషి పర్యాయంగా విష్షువాచక పదాలు 'పద్మాక్షుడు”' మొదలైనవి వాడటం 
జరిగిందని తెలియాలి. 

క. ' నీవు దపస్తేజో వి । ద్యావిభవ సమగ్రమూర్తి వగు దైవమ; నీ 

కే వినిపించెద6 దెలియం । గా విను వారలకు నీకు. గలయంతరముల్‌.41 6 
ప్రతిపదార్దం: నీవున్‌= నీవు కూడ; తపస్తేజోవిద్యావిభవసమ(గ్ర మూర్తివి+అగు= తపస్సు, తేజస్సు, విద్యలు - అనునట్టి ఈ 
అన్నింటి యొక్క వైభవంతో సంపూర్ణమైన స్వరూపం గలిగిన; దైవము+అ= దైవ స్వరూపుడవే (అయినా ఓ అశ్చత్హామా!) వారలకున్‌= 
ఆ నరనారాయణులకు; నీకున్‌= నీకు; కల+అంతరముల్‌= ఉన్నట్టి తారతమ్యాలు; తెలియంగాన్‌= తెలిసే విధంగా; ఏన్‌= నేను; 
నీకున్‌= నీకు; వినిపించెదన్‌= వినిపిస్తాను; విను= వినుము. 


తాత్పర్యం: 'ఓ అశ్వత్హామా! నీవు కూడా దైవస్వరూపుడవే అనగా దైవాంశ సంభూతుడవే. ఎందుకంటే నీలో తపస్సు, 
తేజస్సు విద్యలు - ఇవన్నీ సమ(గ్రంగా ఉన్నవి. అయినప్పటికీ ఆ నరనారాయణులకు నీకు ఉన్న తేడాను వివరిస్తాను 
వినుము. 


తే. శుభ్ర మగు నుర్విమృత్తిక సురుచిరంపు. | బ్రతిమ గావించికొని యందు బరము నావ 

హించి పూజావిశేషంబు లెల్లం జేసి । నీవు దొలుమేన. గొలిచితి నిష్టతోడ. 417 
ప్రతిపదార్థం: ఓ అశ్చత్హ్రామా! నీవు= నీవు; తొలుమేనన్‌= పూర్వజన్మలో; శుభ్రము+అగు= పవిత్రమైన; ఉర్విన్‌= భూమిలో; 
మృత్తికన్‌= మట్టితో; సురుచిరంపు ప్రతిమన్‌= అందమైన మూర్తిని; కావించికొని= చేసికొని; అందున్‌= ఆ ప్రతిమయందు; 
పరమున్‌= పరతత్త్యమైన ఆ భగవత్స్వరూపాన్ని; ఆవహించి= ఆవాహనం చేసికొని (ప్రాణప్రతిష్ట చేసి); పూజావిశేషంబులు+ఎల్లన్‌= 
పూజా ్రకారాలను అన్నింటిని- అనేక విధాలైన పూజలను (లఘున్యాసమహాన్యాస రుద్రాభిషేకములు, లఘురుద్ర మహారుద్ర 
అతిరుద్రాదులు శివపూజలోని విశేషములు అనేకాలు); అనుష్టించి= చేసి; నిష్టతోన్‌= ఏకాగ్రతతో; కొలిచితి(వి= సేవించావు. 
తాత్పర్యం: ఓ అశ్వత్హామా! పూర్వజన్మలో నీవు శుభ్రమైన మన్నుతో అందమైన శివుని ప్రతిమను చేసి, ఆ ప్రతిమకు 
(ప్రాణప్రతిష్ట చేసి, భగవంతుని ఆవాహించి అన్ని పూజలు నిష్టతో చేశావు. 
క. వారలు లింగాధిష్థా | నా రూఢుంగా నొనర్జి యర్దించిరి భ 

వ్యారాధన పరులై మును । గౌరీపతి నతులనియమ కల్పన వెలయన్‌. 418 
ప్రతిపదార్హం: వారలు= ఆ కృష్ణార్జునులు; మును= పూర్వం అనగా నారాయణ నరులుగా ఉన్నప్పుడు; గౌరీపతిన్‌= శివుడిని; 
లింగ+ అధిష్టాన+ఆరూఢున్‌+కాన్‌= లింగం అనే ఆధారస్థానాన్ని అధిష్టించినవాడినిగా; ఒనర్భి= చేసి - లింగరూపంలో ప్రతిష్టించి; 
భవ్య+ఆరాధనపరులు+ఐ= శుభమైన ఆరాధనయందు ఆసక్తులై; అతుల నియమ కల్పన= నిరుపమాన నియమాచరణం; 
వెలయన్‌= ్రకాశించగా; అర్చించిరి= పూజించారు. 
తాత్పర్యం: ఆ కృష్ణార్జునులు పూర్వం నారాయణనరరూపులై ఉన్నప్పుడు కఠోర నియమాలు పాటించి, ఆ 
పరమేశ్వరుడిని లింగంగా ప్రతిష్టించి భవ్యంగా ఆరాధించారు. 


వ. _ ఎత్తెజంగునం జేసినను పరమేశ్వరారాధనంబు సర్వార్థసాధనం బగు; నందును లింగంబునందు.బూజించుట 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


యర్ద్హయందారాధించుటకంటె ననేక గుణంబు లెక్కుడు గావున లింగార్టన పరులగు వారల నర్జ్దారాధకుండవగు 
నీకు నెట్లు జయింప వచ్చు? మీమీ పూర్వజన్మంబుల యర్ట్చనంబుల ఫలంబులు దారతమ్యంబులతో ననుభవింప 
వలవదే?' యని తెలియం బలుకుటయు, నశ్వత్భామ పులకితాంగుండును సమాహితాంతరంగుండునునై 
రుద్రునిం దలంచి నమస్కరించి గేశవుం గొనియాడి పరాశర నందనున కభివందనంబు సేసిన, నమ్మహాముని 
యంతర్జానంబు సేయం దానును మరలివచ్చి నిజ రథారూఢుండై యరుణగభస్తి యస్తగిరి సమీపంబున 
కరుగుట6 గనుంగొనుచు. గురుపతి పాలికిం జని యతనికిం గాలోచితం బెభింగించినవాడై బలంబుల. 
దివియ నియమించె; నట్లు తిరిగి దీనంబు లగు నాననంబులతోడం గౌరవులు విడిదలకుం బోయిరి; 
పాండవులు బహుతూర్య నినదంబులు సింహనాదంబులుం జలంగం బొంగారిన సముద్రంబు చందంబున 
నుల్లసిల్లు సైన్యంబు మగిడించుకొని నిశ్చింతంబు లగు నంతఃకరణంబులతో. గృమ్రోపలాలితు లగుచు 
నిజశిబిరంబులకుం జనిరి; తదనంతరంబ ధనంజయుండు. 419 


ప్రతిపదార్థం: ఏ+తెజుంగునన్‌= ఏ విధంగా; చేసినను= చేసినప్పటికీ; పరమేశ్వర+ఆరాధనంబు= శివారాధన; సర్వ+అర్హసాధనంబు 
= సకల ప్రయోజనాలను సాధించేది; అగున్‌= జొతుంది; అందును= దానిలో కూడా; లింగంబునందున్‌= లింగాధిష్టానమందు; 
పూజించుట= ఆరాధించటం; అర్భయందున్‌= ప్రతిమారూప అధిష్టానమందు; ఆరాధించుట కంటెన్‌= అర్భించటం కంటె కూడ; 
అనేక గుణంబు= పలురెట్లు (ఎన్నో రెట్టు గుణములు); ఎక్కుడు= ఎక్కువ; కావునన్‌= కాబట్టి; లింగ+అర్భనపరులు+అగువారలన్‌= 
లింగాధిష్టానంలో పూజించటంచేత (శ్రేష్టులైన ఆ కృష్ణార్దునులను; అర్హా+ఆరాధకుండవు+అగు= ప్రతిమాధిష్టానంలో ఆరాధించిన 
వాడవైన; నీకున్‌= నీకు; ఎట్టు= ఏ విధంగా; జయింపవచ్చున్‌= జయించటం సాధ్యమవుతుంది?; మీమీ పూర్వజన్మంబుల+అర్భనం 
బుల ఫలంబులు= మీమీ పూర్వజన్మలలోని పూజల ఫలాలను; తారతమ్యంబులతోన్‌= తర తమ భావాలతో (హెచ్చుతగ్గులతో 
యథోచితంగా); అనుభవింప వలవదే?= అనుభవించవద్దా? (అనుభవించవలసిందే; అని= ఇట్టు; తెలియన్‌= తెలిసే విధంగా; 
పలుకుటయున్‌= చెప్పగానే; అశ్వత్సామ; పులకిత+అంగుండును= పులకాంకురములు ఉదయించిన శరీరంగల వాడయి(మరియు); 
సమాహిత+అంతరంగుండును= నిశ్చలమైన మనస్సుగలవాడు; ఐ= అయి; రుద్రునిన్‌= శివుడిని; తలంచి= స్మరించి; నమ 
స్కరించి= (మొక్కి; కేశవున్‌= ఆ నారాయణాంశతో జనించిన కృష్ణుడిని; కొనియాడి= ప్రశంసించి; పరాశర నందనునకున్‌=పరాశర 
మహాముని కుమారుడైన వ్యాసభగవానుడికి; అభివందనంబు= నమస్కారం; చేసినన్‌= చేయగా; ఆ+మహాముని= ఆ వ్యాసమహర్షి 
అంతర్జానంబు+చేయన్‌= తిరోధానం చేయగా, కనుమరుగు కాగా, మాయమైపోగా; తానును= ఆ అశ్వత్థామ తానుకూడ; మరలి 
వచ్చి= తిరిగి వచ్చి; నిజరథ+ఆరూఢుండు+ఐ= తన రథాన్ని ఎక్కినవాడై; అరుణగభస్తి= సూర్యుడు (అరుణ= ఎర్రని, గభస్తులు= 
కిరణాలు కలవాడు; అరుణగభస్తి= సూర్యుడు); అస్తగిరి సమీపంబునకున్‌= అస్తాద్రి సమీపానికి; అరుగుటన్‌= వెళ్ళుటను (సూర్యా 
స్తమయాన్ని); కనుంగొనుచున్‌= గమనిస్తూ; కురుపతి పాలికిన్‌= దుర్యోధనుడి సమీపానికి; చని= వెళ్ళి; అతనికిన్‌= ఆ దుర్యోధను 
డికి; కాల+ఉచితంబు= సమయానికి తగిన విషయాన్ని; ఎజింగించినవాండై= తెలియజేసినవాడై; బలంబులన్‌= సైన్యాలను; 
తివియన్‌= ఉపసంహరించటానికి (యుద్దం ఆపటానికి); నియమించెన్‌= నియోగించాడు; అట్టు= ఆ విధంగా; తిరిగి= మగిడి; 
దీనంబులు+అగు+ఆననంబుల తోడన్‌= దైన్యంతో నిండిన ముఖాలతో; కౌరవులు= కౌరవవీరులు; విడిదలకున్‌= విడిది చేసిన 
నివాసాలకు; పోయిరి= వెళ్ళారు; పాండవులు= పాండవ యోధులు; బహుతూర్య నినదంబులు= అనేక వాద్యాల ధ్వనులు; 
సింహనాదంబులు= వీరుల సింహనాదాలు; చెలంగన్‌= చెలరేగగా; పొంగారిన సముద్రంబు చందంబునన్‌= ఉప్పొంగిన సముద్రం 
వలె; ఉల్లసిల్లు సైన్యంబు= ప్రకాశించే సైన్యాన్ని; మగిడించికొని= మరల్చుకొని; నిశ్చింతంబులు+అగు+అంతఃకరణంబులతోన్‌= 
చింతలేని మనస్సులతో; కృష్ణ+ఉపలాలితులు+అగుచున్‌= కృష్ణుడిచేత అభినందించబడుతూ; నిజశిబిరంబులకున్‌= తమ శిబి 
రాలకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+ఆ= అటు తరువాతనే; ధనంజయుండు= అర్జునుడు. 


తాత్పర్యం: ఏ విధంగా శివారాధన చేసినా మనోరథాలు అన్నీ నెరవేరుతాయి. అయినా అందులో లింగాకారంలోఉన్న 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 737 
శివుడిని పూజించటం, 'ప్రతిమాకారంలో ఉన్న శివుడిని పూజించటం కంటె ఎన్నో రెట్టు అధికం. ఆ కృష్ణార్జునులు 
లింగాకారంలో ఉన్న శివుడిని ఆరాధించారు. నీవేమో ప్రతిమలో శివుడిని పూజించావు. అందుకే వారిని జయించటం 
నీ కెట్లా సాధ్యమవుతుంది? మీరు మీరు పూర్వజన్మలో చేసిన పూజా ఫలాలను తారతమ్యాలతో అనుభవించక 
తప్పదు.” కదా-అని తెలియజెప్పగా, అశ్వత్భామ పులకించి, ప్రశాంతతపొందిన మనస్సుతో ఆ పరమేశ్వర రూపాన్ని 
మనస్సులో ధ్యానించి, నమస్కరించాడు. కృష్ణుడిని ప్రస్తుతించాడు. వ్యాసుడికి పాదాభివందనం చేశాడు. అప్పుడు 
వ్యాసుడు అంతర్జానం చెందగా. అశ్వత్థామ వెంటనే మళ్ళీ వచ్చి, రథాన్ని అధిరోహించాడు. అప్పుడే సూర్యాస్తమయం 
అవుతూ ఉండటం గమనించి దుర్యోధనుడి సమీపానికి వెళ్ళాడు. “సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. ఇక యుద్ధం 
విరమింపజేసి సైన్యాన్ని మరలిస్తాను' అని తత్కాలోచితంగా చెప్పాడు. సైన్యం యుద్ధరంగంనుండి మరలింది. 
ఆ కౌారవవీరులు ముఖాలు దీనంగా పెట్టి తమ తమ విడిదులకు తరలి వెళ్ళారు. పాండవులు, విజయభేరులు 
(మోగిస్తూ సింహనాదాలు చేస్తూ ఉప్పాంగుతున్న సముద్రంవలె ఉన్న సైన్యాన్ని మరలించుకొని, ఏ చింతా లేక 
సంతోషంతో నిండిన మనస్సులతో శ్రీకృష్ణుని అభినందనలు అందుకొంటూ తమ శిబిరాలకు వెళ్ళారు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


వేదవ్యాసమునీంద్రు. డర్దునునకు. బరమేశ్వరు మహిను సెప్పుట (సం. 7-173-2) 


మ. మహనీయాకృతి సంయమిప్రవరు ధర్మస్పూర్తి సంకీర్తనీ 
యు హుతాగ్ని ప్రతిమానతేజు. గరుణాయుక్తుం బ్రతీపాన్వయో 
ద్వహు నాశ్చర్యకర ప్రబోధనిధి వేదవ్యాసు. బుణ్యున్‌ జయా 
వహు. డై వచ్చినవాని నాగమసుఖావాసాననాంభోరుహున్‌. 420 


ప్రతిపదార్దం: మహనీయ+ ఆకృతిన్‌= గొప్పతేజస్సుతో కూడిన ఆకారంకలిగిన; వానిని, సంయమి, ప్రవరున్‌= మునులలో ్రేష్టుడైన 
టువంటి వానిని, ధర్మస్ఫూర్తి సంకీర్తనీయున్‌= ధర్మదేవతయొక్క సాక్షాత్కారమని క్షీర్తించదగినవానిని - ధర్మదేవతయే 
మూర్తీభవించి సాక్షాత్కరించిందా అనే విధంగా ఉన్నట్టివానిని; హుత+అన్ని ప్రతిమానతేజున్‌= హోమాన్నితో (హోమకుండంలోని 
అగ్నితో) సమానమైన తేజస్సు కలిగి ఉన్నవానిని; కరుణాయుక్తున్‌= దయతో కూడుకొని ఉన్నట్టివానిని; ప్రతీప+అన్వ్నయ+ఉద్వహున్‌= 
ప్రతీపుడనే మహారాజు వంశాన్ని, _ ఉద్దరించినవానిని; ఆశ్చర్యకర ్రబోధనిధిన్‌= ఆశ్చర్యాన్ని గొలిపే విజ్ఞానానికి నిధి 
అయినటువంటివానిని; పుణ్యున్‌= పవిదత్రుడైనట్టివానిని;ి జయ+ఆవహుండు+ఐ వచ్చినవానిన్‌= విజయాన్ని చేకూర్చువాడై 
వచ్చినవాడు; ఆగమ+సుఖావాస+ఆనన+అంభోరుహున్‌= వేదాలకు సుఖనివాసమైన ముఖ కమలం కలవాడై యున్నట్టివానిని; 
వేదవ్యాసున్‌= వేదవ్యాసుని. 


తాత్పర్యం: (అర్జునుడు) మహనీయమైన ఆకారం కలవాడు, మునులలో శ్రేష్టుడు, ధర్మతేజస్సు చేత కీర్తించదగినవాడు, 
హోమాగ్నీతో సమానమైన కాంతికలవాడు, దయాగుణంతో కూడుకొన్నవాడు, ప్రతీప మహారాజు వంశాన్నిఉద్ధరించిన 
వాడు, ఆశ్చర్యాన్ని గొలిపే విజ్ఞానానికి నిధి అయినటువంటివాడు, వేదాలకు సుఖ నివాసమైన ముఖ పద్మం కలవాడు, 
విజయాన్ని కలిగించటానికై వచ్చినవాడు అయిన వేదవ్యాస మహర్షిని (తరువాతి వచనంతో అన్వయం) 


విశేషం: కురువంశీయుడైన ప్రతీపుడనే రాజు మిక్కిలి ధర్మాత్ముడు, తపశ్ళాలి. అతడు గంగాతీరమందు తపస్సు చేస్తూ ఉండగా 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 

అతడి గుణగణాలకు మురిసిపోతూ గంగాదేవి వచ్చి అతడి కుడితొడపై కూర్చుండి తనను వివాహమాడుమని కోరింది. ప్రతీపుడు 
ధర్మాతిక్రమణం చేయలేక అందులకంగీకరించలేదు. కాని, 'తనయులకు, కూతుళ్ళకు కూర్చొనటానికి తగిన నా కుడితొడపై 
అధిష్టించావు కాబట్టి నిన్ను కోడలుగా చేసుకుంటా'నని మాట ఇచ్చాడు. ఆ 'ప్రతీపకుమారుడు శంతనుడు గంగను పెండ్డాడి, 
తండ్రి మాట నిలబెట్టాడు. ఆ గంగాపుత్రుడే భీష్ముడు. భీష్ముడు ఆజన్మబ్రహ్మచారి - శంతనుడి రెండవ భార్య సత్యవతి. 
ఆమె పుత్రులు విచిత్రవీర్య చిత్రాంగద క్షేత్రముల యందు దేవరన్యాయంతో వ్యాసుడు సంతానోత్పత్తి చేసి ప్రతీపుని(కురు) 
వంశాన్ని నిలబెట్టాడు. ఇట్టా ఉన్నది కాబట్టే ప్రతీపాన్వయోద్వహుడైనాడు వ్యాసుడు. “ప్రతీప్తానయోద్వహున్‌ అనే పాఠం ఉస్మానియా 
ప్రతి ఆదరించింది. ఇది అంత అర్ధవంతంగా లేదు. పాఠాంతరంగా చూపిన “ప్రతీపాన్యయోద్వహునో అనే పాఠమే సముచితంగా 
ఉన్నది. కాబట్టి దానినే స్వీకరించి వ్యాఖ్యానించటం జరిగింది. (ప్రతీపుని కథ సం. భార. ఆదిపర్వం - 97, 98 అధ్యాయాలు 
మరియు తెలుగు భారతంలో- ఆది - చతుర్జాశాసం 135వ పద్యం నుండి) 


వన.  అంతంతం గనుంగొని యత్యంతవినయ సంభ్రమంబులతో దండప్రణామంబు సేసి యాసనార్హ్యృపాద్యాది 
పూజనంబుల నారాధించి సమీపభూమిం గూర్తుండి కృతాంజలి యైసుప్రసన్నంబగు నమ్మహాముని వదనంబు 
వీక్షించి. 421 


ప్రతిపదార్దం: అంతంతన్‌= కొంచెం దూరంలో; కనుంగొని= చూచి; అత్యంత వినయ సంభ్రమంబులతోన్‌= మిక్కిలి వినయంతో, 
వేగిరపాటుతో; దండప్రణామంబు+చేసి= దండవత్‌ ప్రణామం అనగా సాష్టాంగ నమస్కారం చేసి; ఆసన+అర్హ్యపాద్య+ఆది 
పూజనంబులన్‌= ఆసనం, అర్హ్యం, పాద్యం మొదలైన పూజా విధులతో; ఆరాధించి= పూజించి; సమీపభూమిన్‌= దగ్గరి ప్రదేశంలో; 
కూర్చుండి= కూర్చొని; కృత+అంజలి ఐ= చేయబడిన అంజలి బంధం కలవాడై (చేతులు జోడించి); సుప్రసన్నంబు+అగు= 
మిక్కిలి ప్రసన్నంగా ఉన్న చిరునవ్వుతో కూడిన; ఆ+మునివదనంబు= ఆ కృష్ణద్రైెపాయనముని ముఖాన్ని; వీక్షించి= చూచి. 


తాత్పర్యం: కొంతదూరంలో చూచి వేగిరపాటుతో లేచి ఎదురేగి వినయంతో సాష్ట్రాంగనమస్కారం చేసి తోడ్కొని 
వచ్చి సమీపస్టలంలో కూర్చుండబెట్టి, అర్జ్య పాద్యాది పూజలతో ఆరాధించి, దగ్గరగా వచ్చి నేలమోదకూర్చొని, 
మందహాసం చిందే అతడి వదనారవిందాన్ని చూస్తూ, చేతులు జోడించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. * అవధరింపు మహాత్మ! కయ్యమున నేను । శాత్రవుల నేయం బూనుచో సరభసముగ 
నడరి ముందట నొకరుండు పుడమి నడుగు । లిడక పావకనిభమూర్తి యెసక మెసంగ. 422 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహానుభావా! వ్యాసమహామునీ!; అవధరింపు= సావధానంగా వినండి; కయ్యమునన్‌= యుద్ధంలో; 
నేను= నేను; శాత్రవులన్‌= శత్రువులను; ఏయన్‌+పూనుచోన్‌= కొట్టటానికి పూనుకొంటూ ఉండగా; సరభసముగన్‌= త్వరితంగా; 
అడరి= విజృంభించి; ముందటన్‌= నా ముందర; ఒకరుండు= ఒకడు (ఒక మహాపురుషుడు అని భావం); పుడమిన్‌+*అడుగులు+ఇడక= 
భూమిపై పాదాలు మోపక; పావక నిభమూర్తి= అన్నితో సమానమైన ఆకృతి; ఎసక మెసంగన్‌= ్రకాశించగా. 


తాత్పర్యం: మహాత్మా! నేను చెప్పే విషయం సావధానంగా వినండి. నేను యుద్దంలో శత్రువులను కొట్టటానికి 
పూనుకొంటూ ఉండగా, నా ముందర భూమిపై కాళ్ళంటకుండా త్వరత్వరగా విజృంభించి నడుస్తూ, అన్నివలె 
జృలిస్తూ ఉన్న ఆకారంతో ఒక మహాపురుషుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 739 
చ. కిరణము లుల్లసిల్లం దన కేల నుదగ్రపుశూల ముండంగా. 
బొరింబొరి నందు ఘోరముగ. బుట్టినశూల పరంపరల్‌ గరం 
బరుదుగ వారి నెల్లం దెగటార్ప6గ నే వెనుకన్‌ శరంబులం 
గురియుచు6 జంపినాండ నని కొందు జయంబు సముద్ధటంబుగన్‌. 423 


ప్రతిపదార్థం: కిరణములు= తళుకులు; ఉల్లసిల్లన్‌= ప్రకాశిస్తూ ఉండగా; తనకేలన్‌= తన చేతిలో; ఉద([గ్రపు శూలము= 
భయంకరమైన శూలం; ఉండంగాన్‌= ఉండగా; అందున్‌= ఆ శూలమందుండి; ఘోరముగన్‌= భయంకరంగా; పొరిన్‌+పొరిన్‌= 
మాటిమాటికీ; పుట్టిన శూలపరంపరల్‌= పుట్టుతూ ఉన్న శూలాల వరుసలు; కరంబు= మిక్కిలి; అరుదుగన్‌= ఆశ్చర్యం కలిగించే 
విధంగా; వారిన్‌+ఎల్లన్‌= ఆ శత్రువులందరిని; తెగటార్చంగన్‌= సంహరించగా; ఏన్‌= నేను; వెనుకన్‌= అటు తరువాత; శరంబులన్‌= 
బాణాలను; కురియుచున్‌= కురిపిస్తూ: చంపినాండన్‌+అని= సంహరించినవాడిని (నేనే అని; జయంబు= విజయాన్ని; 
సముద్భటంబుగన్‌= గొప్పగా; కొందున్‌= గైకొంటూ ఉన్నాను (నిజానికి సంహరించిందతడే, కీర్తి మాత్రం నాకు అని భావం). 


తాత్పర్యం: తన చేతులలో తళుకులీనే భయంకరమైన శూలం పట్టుకొన్నాడు. ఆ శూలం నుండి మరెన్నో 
భయంకరాలైన శూలాలు మాటిమాటికీ పుట్టుతూ, శత్రువులందరినీ సంహరిస్తూ ఉంటే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. 
అతడు నా ముందు సంహరిస్తూ పోతూ ఉంటే నేను వెనుకనుండి శత్రువులపై బాణాలు కుమ్మరిస్తూ పోతూ 
సంహరించింది నేనే అని అనుకొంటూ ఉన్నానే తప్ప, నిజానికి సంహరించింది నేను కాదు - అతడే. కాని 
సంహరించాననే కీర్తి శత్రువిజయం గొప్పగా నాకు దక్కింది. 


క. _ అప్పురుషు డెవ్వండో యని । యెప్పుడు మది దలంతు; నతని నేర్పడ నాకుం 
జెప్పవపలయు' నని యడిగిన । నప్పార్దున కిట్టలనియె నమ్ముని ప్రీతిన్‌. 424 


ప్రతిపదార్హం: ఆ+పురుషుండు= ఆ మహాపురుషుడు; ఎవ్వండో?= ఎవడు కావచ్చు?; అని= ఇట్టు; ఎప్తుడున్‌= ఎల్లప్పుడు; మదిన్‌= 
మనస్సులో; తలంతన్‌= అనుకొంటూ ఉన్నాను; అతనిన్‌= ఆ మహాపురుషుడిని గూర్చి; ఏర్పడన్‌= స్పష్టంగా తెలిసే విధంగా; 
నాకున్‌= ఓ వ్యాసమహామునీ! నాకు; చెప్పవలయున్‌= చెప్పాలి; అని= అని ఈ విధంగా; అడిగినన్‌= ప్రశ్నించగా; ఆ+పార్టునకున్‌= 
ఆ అర్జునుడితో; ఆ+ముని= ఆ వ్యాసముని; ప్రీతిన్‌= సంతోషంతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: ఆ దివ్యపురుషుడు ఎవరా? అని ఎప్పుడు మనస్సులో అనుకొంటూ ఉంటాను. అత డెవడో నాకు 
మీరు స్పష్టంగా చెప్పాలి" అని అర్జునుడు అడుగగా, ఆ వ్యాసమహర్షి సంతోషంతో ఇట్టా అన్నాడు. 
వ.  నీయడిగిన యతండు. 425 
తాత్పర్యం: నీవు అడిగిన ఆ మహాపురుషుడు. 
ఉ. _ ఆదికి నాది, లోకముల కన్నిటికిం బ్రభు. డవ్యయుండు, వే 

దాది పవిత్ర వాచక సహస్ర పరిస్పుట వాచ్యరూపు6 డం 

హోదళన ప్రకారక శుభోదయ కారక దివ్యనాము6 డం 

బాదయితుండు దృజ్మహిత ఫాలుండు లోలుండు భక్తి యుక్తికిన్‌. 426 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: (ఓ అర్జునా! అతడు) ఆదికిన్‌= ఈ సృష్ట్యాదికి; ఆది= మూలం - తానే సృష్ట్యాదిఅయి తన కాది అంటూ లేని 
వాడు; లోకములకు+అన్నిటికిన్‌= సమస్త లోకాలకు; ప్రభుండు= అధిపతి; అవ్యయుండు= అంతరించటం అనేది లేనివాడు; వేద+ 
ఆది= వేదాలు మొదలుగా గల; పవిత్రవాచక సహ్ర= పవిత్రములైన శబ్దసహ(స్రాలకు, అనగా వేదాలు ఉపనిషత్తులు మొదలైన 
వేలకొలది శబ్దరాశులకు; పరిస్సుట వాచ్యరూపుండు= స్పష్టమైన వాచ్యార్థస్త్వ రూపుడైనవాడు (వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి 
ఈతడి తత్తాన్నే ప్రస్ఫుటంగా బోధిస్తూ ఉన్నవని భావం); అంహోదళన ్రకారక= పాపఖండన రూపమైన; శుభోదయ= 
మంగళకరమైన అభివృద్ధిని; కారకన్‌= చేయునట్టి; దివ్యనాముండు= దివ్యమైన నామధేయం కలవాడు - అనగా ఇతడి దివ్యనామం 
స్మరణం చేసినంత మాత్రాన పాపాలు నశించి శుభాలు చేకూరుతవి; అంబాదయితుండు= పార్వతీదేవికి భర్త; దృక్‌+మహితఫాలుండు= 
తృతీయ నేత్రంచేత పూజితమైన (ఒప్పుతున్న) లలాటభాగం కలవాడు; భక్తియ్యుక్తికిన్‌= భక్తియోగానికి; లోలుండు= ఆసక్తి 
చూపేవాడు (నిష్కపట భక్తిచే వశుడవుతాడు). 


తాత్పర్యం: అతడు ఈ సృష్టి కంతటికి మూలమైనవాడే కాని తనకు ఆది అనేది లేనివాడు (అనాది). ఈ 
లోకాలనన్నింటిని పరిపాలించే ప్రభువు. తనకు అంతం అనేది లేనివాడు, వేదాలు ఉపనిషత్తులు మొదలైన అనంత 
శబ్దరాశి ప్రబోధించే తత్త్యస్వరూపుడు. పాపాలు హరించి, శుభాలు కూర్చే దివ్యమైన నామం కలవాడు, పార్వతీపతి. 
మూడవకంటితో ప్రకాశించే లలాటం కలవాడు. భక్తికి వశమయ్యేవాడు. 


విశేషం: లోకముల కన్నిటికిన్‌ - లోకాలు పధ్నాలుగు. ఊర్చ్యృలోకాలు ఏడు. అవి 1.భూర్జోకం, 2.భువర్గోకం, 3.సువర్గోకం (స్వర్గం) 
4.తపోలోకం, 5.మహర్జోకం, 6.జనలోకం, 7.సత్యలోకం ఇవి. ఇక అధోలోకాలు: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, 
రసాతల, పాతాళలోకాలు ఏడు. మొత్తం పదునాలుగు. ఇవే చతుర్దశ భువనాలు అని తెలియాలి. పురాణాలలో ఈ లోకాల 
వర్షన కానవస్తుంది. 


క. _ యోగీంద్రచిత్తకమలా । భోగ మధుప విభుండు, ప్రకృతిపురుషాత్ముండు, ని 
ర్థోగ స్వరూపుం డవ్య । క్తా గోచరు6 డధికసులభు6 డమలాత్ములకున్‌. 427 


ప్రతిపదార్హం: యోగి+ఇంద్రు= యోగీశ్సరుల యొక్క; చిత్త కమల=మనస్సుఅనే కమలంయొక్క; ఆభోగ= పరిపూర్ణ-అనగా 
విశాల మైన చిత్తకమలానికి; మధుప విభుండు= మేటి తుమ్మెైదఅయినవాడు (ఎట్టాగయితే తుమ్మెద కమలంలో మకరంద లోలుపమై 
స్థిరంగా ఉంటుందో అట్టే ఈతడు యోగీశ్వరుల మనస్సులలో భక్తికి వివశుడై స్థిరంగా ఉంటాడని భావం. ఇది రూపకాలంకారం); 
ప్రకృతి పురుష+ఆత్ముడు= ప్రకృతి పురుషులే స్వరూపంగా కలవాడు (“క్ష ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి”అనేగీతా 
శ్టోకభాష్యంలో శంకర భగవత్సాదులు “ప్రకృతిం పురుషం చైవ ఈశ్వరస్య ప్రకృతీ తౌ ప్రకృతి పురుషా” - అని ప్రకృతి పురుషులు 
అనాదులై భగవత్స్వరూపంగా ఉన్నారని చెప్పి ఉన్నారు; నిర్చోగ స్వరూపుడు= విషయోపభోగరహితమైన స్వరూపం కలవాడు- 
అనగా ఆత్మారాముడు; అవ్యక్త+అగోచరుండు= అవ్యక్తం అనగా సత్యజ్ఞానానంద స్వరూపమైన నిరాకార పరబ్రహ్మం - తద్రూపుడై 
ఉండటంచేత అగోచరుడు అనగా చక్షురాది ఇం[ద్రియాలకు మనస్సునకు కూడా అందనివాడు. ఇందుకు -“యతో వాచో నివర్తంతే 
ఆఅప్రాప్యమనసా సహ” అనే శ్రుతివాక్యం ప్రమాణం. అంతటి దుర్పోధమైన స్వరూపం కలవాడైనా భక్తాను[గ్రహార్థం వివిధ రూపాలతో 
అవతరించి); అమల+ఆత్ములకున్‌= నిర్మలమైన మనస్సుగల భక్తులకు; అధిక సులభుండు= మిక్కిలి అనాయాసంగా లభించేవాడు. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 71 


తాత్పర్యం: బాహ్యదృష్టికి అగుపించనివాడు. నిర్మలమైన చిత్తం కలవారికి చాల సులువుగా లభించేవాడు. 


ఉ. _ నీలగళుండు, శంకరుడు, నిత్యుండు, సత్యసురూపు6 డుజ్వల 
త్కాల మహానల ప్రశమక ప్రచురామృతవృష్టి విస్పుర 
ద్దాలమృగాంక శేఖరుండు, దైత్యకుల ప్రవిదారణ క్రియా 
లోల పరశ్వథుండు, సకలుం డమలుండు, ప్రియుండు శాంతికిన్‌.? 428 


ప్రతిపదార్దం: నీలగళుండు= నల్లనైన అనగా నల్లగా మారిన కంఠం గలవాడు - దేవాసురుల అమృతమథన సమయంలో పుట్టిన 
కాలకూట విషాన్ని దేవాసురులు వేడగా లోకకల్యాణార్థమై మింగటంచేత కంఠం నల్లగా మారి నీలకంఠుడని ప్రసిద్ధి చెందినవాడు. 
దీనిచే భక్రపారవశ్యం వ్యక్తమవుతూ ఉన్నది; శంకరుండు= శుభాన్ని కలుగజేసేవాడు - అరిష్టాలను నివారించి మంగళాన్ని చేసేవాడు- 
దీనిచేత మృత్యువునే దూరీకరించి దీర్దా యుష్య్యాన్ని మార్కండేయుడికి అను[గ్రహించిన వృత్తాంతం వ్యక్తీకరించబడింది; నిత్యుండు= 
నిత్యస్వరూపుడు - మూడు లోకాలలోనూ చెక్కుచెదరక ఒకే విధంగా ఉండే స్వరూపం కలవాడు; సత్యసురూపుండు= సత్యమైన 
స్వరూపం కలవాడు - అనగా మూడు లోకాలలో అబాధితమైన తన అస్తిత్వం కలవాడు. 'సత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ అనే 
(శ్రుతి వాక్యం ప్రకారం సత్యమే తన రూపైన వాడని భావం; ఉజ్జలత్‌= మండుతున్న; కాలమహానల= గొప్పు ప్రళయ కాలాన్నిని; 
'ప్రశమక= చల్దార్చేటటువంటి; ప్రచుర+అమృతవృష్టి= గొప్ప అమృతవర్షం కలిగి; విస్ఫురత్‌= ప్రకాశించే; బాలమృగ+అంక= 
బాలచంద్రుడు; శేఖరుండు= శిరోభూషణంగా కలిగినవాడు (భీకరంగా ప్రళయాన్ని చెలరేగి జగత్తును కాల్ఫివేస్తూ ఉంటే తాను 
శిరోభూషణంగా ధరించిన బాలచందద్రుడిద్యారా అమృతవృష్టి కురిపించి ఆ ప్రళయాన్నిని చల్చార్చి జగత్కల్యాణం చేసినవాడని 
భావం); దైత్యకుల= రాక్షసుల సమూహాన్ని; ప్రవిదారణ క్రియా= చీల్చి ఖండించివేయటంలో; లోల= ఆసక్షమైన; పరశ్వథుండు= 
గం(డ్రగొడ్డలి కలవాడు; సకలుండు= ఏ విధమైన పాపం అంటనివాడు - నిర్మలుడు; శాంతికిన్‌= శాంతిభావానికి; ప్రియుండు= 
మిక్కిలి ఇష్టమైనవాడు; (ఓ అర్జునా! నీ ముందు శూలధారి అయి వెళ్ళుతూ శత్రుసంహారం చేసినవాడు ఇట్టివాడు - అనగా 
అతడు ఆ పరమేశ్వరుడు పార్వతీపతి శివుడు). 


తాత్పర్యం: నల్లని కంఠం కలవాడు, శుభాన్ని కలిగించేవాడు, శాశ్వతంగా ఉండేవాడు, సత్యమైన స్వరూపం 
కలవాడు, మండుతున్న ప్రళయకాల మహాన్నిని చల్లార్చే అమృతవర్షమైనవాడు, ప్రకాశించే బాలచంద్రుని 
శిరోభూషణంగా కలవాడు, రాక్షససమూహాన్ని ఖండించే పనిలో ఆసక్తిగల గండ్రగొడ్డలి కలవాడు, అంతా 
తానైనవాడు, పవిత్రమైన వాడు, శాంతి అంటే ఎంతో ఇష్టపడేవాడు. 


వ. అని ప్రశంసించి కవ్వడి గనినవాండు రుద్రుం డగుటం దేటపథిచి దక్షమఖ మథన త్రిపుర మర్దనాదులగు 
నద్దేవుని దివ్యలీల లుపన్యసించి మహాదేవ పశుపతి శివప్రముఖంబు లగు తదీయ భవ్యనామంబులకుం 
బ్రవృత్తి నిమిత్తంబులగు నర్హంబులు దెలియ నిర్వచనంబు సేసి; 'యట్టి పరమేశ్వరుండు నీకు వరదుండయి 
సన్నిధిసేసె నతనిం గని పెన్నిధిం గన్న పేదవోలెం గృతార్జుండ వై; తయ్యంధకాసురభంజను కతంబున గడింది 
పగ రడంగుదు; రయ్యాదిమ ధనుర్ధరుం డివ్విధంబున; వైరివధం బాపాదింప నీకు గెలుపు గొనుట సుకరం 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 

బయ్యె;నీ తపంబు పెంపునం దొల్లి సన్నిహితుండై నీకుం బ్రియంబుగా దివ్యాస్త్రంబు లొసంగి; నంతటం దనివి 
సనక యత్తెజంగున భక్తపరాధీనత్వంబు ప్రకటించె; నీవు పుణ్యాత్ముండ వప్పరమాత్ము నాత్మనిలిపి నమస్కరింపు; 
మాసర్వలోక శరణ్యు శరణంబు సొరు మక్కరుణాకరుండు శరణాగతులకు నాయు రారోగ్ర్వైశ్వర్యాది 
సకలాభిమతంబులు నిత్యంబులుగా. బ్రసాదించు' నని నిర్దేశించిన నయ్యర్జునుండు దండ ప్రణామ 
పూర్వకంబుగా భక్తి రసాయత్తంబగు చిత్తంబునం జంద్రధరు నెలకొలిపి సాంద్రానందం బనుభవించి 
సాత్యవతేయు చరణంబుల కఅంగిన, నమ్మునీంద్రుం డయ్యింద్ర నందను నభినందించి 'సుఖివి గ' మృని 
దీవించి విజయం చేసి నని యిట్లు సంజయుండు ధృతరాస్తున కెజింగించె నని జనమేజయునకు 
వైశంపాయనుండు సెప్పుటయు. 429 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; ప్రశంసించి= వర్షించి చెప్పి; కవ్వడి+కనినవాండు= అర్జునుడు చూసినవాడు; రుద్రుండు+ 
అగుటన్‌+ తేటపజీచి= సాక్షాత్తూ పరమేశ్వరుడే అయి ఉండటాన్ని స్పష్టంగా తెలియజెప్పి; దక్షమఖమథన త్రిపుర మర్షనాదులు 
+అగు+ఆ+దేవుని దివ్యలీలలు= దక్షప్రజాపతి యజ్ఞాన్ని, తన భార్య సతీదేవి అవమానాన్ని పురస్కరించుకొని ధ్వంసం చేయటం, 
త్రిపురాసుర సంహారం మొదలైన ఆ మహాదేవుడి దివ్యలీలను; ఉపన్యసించి= వివరంగా చెప్పి; మహాదేవ పశుపతి శివ 'ప్రముఖంబులు 
+అగు= మహాదేవుడు, పశుపతి, శివుడు మొదలైన; తదీయ దివ్యనామంబులకున్‌= ఆ పరమేశ్వరుడి దివ్యములైన పేర్లకు; ప్రవృత్తి 
నిమిత్తంబులు+అగు+అర్ధంబులు= (ప్రవృత్తికి నిమిత్త భూతములైన అర్జాలను (ఆ పేర్లతో పిలవటానికిగల హేతువేమిటో, దానికి 
గల కథలెట్టివో వాటిని-అని భావం); తెలియన్‌= తెలిసే విధంగా; నిర్వచనంబు+చేసి= వివరించి చెప్పి; అట్టి పరమేశ్వరుండు= 
అటువంటి పరమశివుడు; నీకున్‌= ఓ అర్జునా! నీకు; వరదుండు+అయి= కోరిన వరాన్ని ఇచ్చినవాడై; సన్నిధి+చేసెన్‌= సమీపానికి 
వచ్చాడు; అతనిన్‌= ఆ పరమేశ్వరుడిని; కని= చూచి; పెన్నిధిన్‌= పెద్ద ధనరాశిని; కన్న= పొందిన; పేద+పోలెన్‌= దరిద్రుడివలె; 
కృత+అర్భుండవు= చేయబడిన అనగా నెరవేరిన ప్రయోజనం కలవాడవు; ఐతి(వి= అయినావు; ఆ+అంధకాసురభంజను కతంబు 
నన్‌= (అంధకుడనే రాక్షసుడిని సంహరించటం వలన శివునకు అంధకాసుర భంజనుడనే పేరు కలిగినది) అట్టి శివుడి కారణాన; 
కడింది పగణు= (ప్రబల శత్రువులు; అడంగుదురు= నశిస్తారు; ఆ+ఆదిమ ధనుర్రరుండు= ఆ ప్రప్రథమ ధనుర్జారి అయిన 
శివుడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వైరివధంబు= శత్రువధను; ఆపాదింపన్‌= చేయగా; నీకున్‌= ఓ అర్జునా నీకు; గెలుపు+ 
కొనుట= విజయం పొందుట; సుకరంబు+అయ్యెన్‌= సులభమయింది; నీ తపంబు పెంపునన్‌= నీవు (ఇంతకు ముందు) చేసిన 
తపస్సు పెరుగుదలచే; తొల్లి= ముందు (పూర్వం); నీకున్‌= నీకు; సన్నిహితుండు+ఐ= ప్రత్యక్షమై; ప్రియంబుగాన్‌= ఇష్టమయ్యే 
విధంగా; దివ్య+అస్త్రంబులు= దివ్యములైన అస్త్రాలను - ఆగ్నేయ వారుణాదులను; ఒసంగెన్‌= ఇచ్చాడు; అంతటన్‌= అంతటితో; 
తనివి+చనక= తృప్తి తీరక; ఈ+తెజంగున్‌= ఈ విధంగా; భక్తపరాధీనత్వంబు= (తనయొక్క) భక్తవివశత్వాన్ని; ప్రకటించెన్‌= 
ప్రకటించాడు; నీవు పుణ్యాత్ముండవు= ఓ అర్జునా! నీవు పుణ్యమూర్తివి; ఆ+పరమాత్మున్‌= ఆ పరమేశ్వరుడిని; ఆత్మన్‌= మనస్సు 
లో; నిలిపి= నిలుపుకొని; నమస్కరింపుము; ఆ సర్వలోక శరణ్యున్‌= సమస్త లోకాలకు రక్షణ నిచ్చే సామర్థ్యంగల ఆ పరమశివుడిని; 
శరణంబు+చారుము= శరణాగతి పొందుము; ఆ+కరుణాకరుండు= ఆ దయానిధి; శరణాగతులకున్‌= శరణు కోరి వచ్చిన 
వారికి; ఆయుః+ఆరోగ్య+ఐశ్వర్య+ఆది సకల+అభిమతంబులు= ఆయుష్యం, ఆరోగ్యం, ఐశ్చర్యం - ఈ మొదలగు సమస్తములైన 
కోరికలు; నిత్యంబులుగాన్‌= నిత్యములై ఉండేటట్టు; ప్రసాదించున్‌+ అని= అను(గ్రహిస్తాడు అని; నిర్దేశించినన్‌= చెప్పగా; ఆ+ 
అర్జునుండు; దండప్రణామ పూర్వకంబుగాన్‌= సాష్టాంగ నమస్కార పురోస్సరంగా; భక్తి రస+ఆయత్తంబు+అగు= భక్తి రసానికి 
అధీనమైన; చిత్తంబునన్‌= మనస్సులో; చం[ద్రధరున్‌= శివుడిని; నెలకొల్పి= నిలుపుకొని; సాంద్ర+ఆనందంబు= గొప్ప ఆనందాన్ని; 
అనుభవించి= పొంది; సాత్యవతేయు చరణంబులకున్‌= వ్యాస మహాముని పాదాలకు; ఎజంగినన్‌= మొక్కగా; ఆ+ముని+ఇంద్రుండు= 
ఆ మహాముని; ఆ+ఇంద్రనందనున్‌= ఆ అర్జునుడిని; అభినందించి= మెచ్చుకొని; సుఖివి కమ్ము+అని= సుఖం కలవాడవు అగుమని; 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 743 
దీవించి= ఆశీర్వదించి; విజయం చేసెన్‌+అని= వెళ్ళిపోయాడు అని ఈ విధంగా; సంజయుండు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్ర 
మహారాజునకు; ఎటింగించెన్‌= తెలిపాడు; అని= అని ఈ విధంగా; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుకు; వైశంపాయ 
నుండు= వైశంపాయన మహాముని; చెప్పుటయున్‌= చెప్పగానే. 


తాత్పర్యం: వ్యాసు డిట్టా అతడి గుణగణాలను 'ప్రస్తుతించి, అర్జునుడు చూచినవాడు సాక్షాత్తు రుద్రుడని తెలియ 
చెప్పి, దక్షయజ్ఞ ధ్వంసం, త్రిపురాసురమర్దనం మొదలైన ఆయన దివ్యలీలలను వివరించి, మహాదేవుడు, పశుపతి, 
శివుడు మొదలైన ఆయన శుభనామాలు కలగటానికిగల కారణాలను వివరించి. “అర్జునా! ఆ పరమేశ్వరుడే న్‌ 
అభీష్టాన్ని నెరవేర్చటానికి నీ ముందుకు విచ్చేశాడు. పెన్నిధిని కన్న పేదవలె నీవు ధన్యుడవయ్యావు. ఆ అంధకాసుర 
భంజనుని కారణంగా ప్రబల శత్రువులు నళిస్తారు. ఆ ప్రప్రథమ ధనుర్జారి అయిన శివుడు ఈ విధంగా 
శత్రువధచేయగా నీవు గెలుపు పొందుట సులభం అయింది. నీవు చేసిన గొప్ప తపస్సు వల్ల ఇదివరలో నీకు 
ప్రత్యక్షమై దివ్యాస్తాలను నీకు సంతోషం కలిగేటట్టుగా ఇచ్చారు. అంతటితో తృప్తినొందక ఇప్పుడు ఈ విధంగా 
శత్రువుల ప్రాణాలు హరించి తన భక్త పరాధీనతను ప్రకటించాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమాత్ముని 
మనస్సులో నిలుపుకొని నమస్కరింపుము. ఆ సర్వలోకరక్షకుని శరణువేడుము. ఆ కరుణామయుడు తన్ను శరణు 
కోరి వచ్చినవారికి ఆయురారోగ్య ఐశ్చర్యాది అభీష్టాలనన్నింటిని శాశ్వతంగా ఉండేటట్టు అను(గ్రహిస్తాడు- 
అనిచెప్పగా, ఆ అర్జునుడు దండ'ప్రణామ పూర్వకంబుగా భక్తిరసంతో నిండిన తన మనస్సులో ఆ చం(ద్రశేఖరుని 
నిలుపుకొని గొప్ప ఆనందాన్ని అనుభవించి, వ్యాసుని పాదాలకు ప్రణమిల్లగా, ఆ మునీంద్రుడు అర్జునుని 
అభినందించి, సుఖివి కమ్మని దీవించి, వెళ్ళిపోయాడు. అని సంజయుడు ధృతరా్షుడితో చెప్పాడని వైశంపాయన 
మహర్షి జనమేజయ మహారాజుతో చెప్పాడు. చెప్పగానే. 


విశేషం: 1. దక్షయజ్ఞ ధ్వంసకథ సం(గ్రహంగా: దక్షుడనే ప్రజాపతి కూతురు సతీదేవి - శివుడిభార్య, ఒకానొక సభలో శివుడు 
లేచి నమస్కరించలే దని దక్షుడు శివుడిపై ద్వేషం పెంచుకొన్నాడు. అది కారణంగా దక్షుడు తాను యజ్ఞం తలపెట్టి, అందులో 
శివుడికి భాగం కల్పించలేదు. ఆహ్యానం కూడా పంపలేదు. సతీదేవి తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి, శివుడు ఎంత చెప్పినా 
వినక తానొకతే యజ్ఞాని కని వెళ్ళింది. అక్కడ తనను ఎవరు కూడా తుదకు దక్షుడి భయంచేత తల్లి కూడా పలుకరించలేదు. 
యజ్ఞంలో కూడా తన భర్త శివుడికి భాగం లేకపోవటం చూచి ఈ అవమానాన్ని భరించలేక యోగాస్నిచేత సతీదేవి తన దేహాన్ని 
ఆహుతి చేసికొన్నది. ఇది తెలిసిన శివుడు వీరభద్రుడిని ఉత్సాదించి, అతడి ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తుదకు దేవతల 
(ప్రార్ధనచేత దక్షుడిని అనుగ్రహించాడు. అతడి తెగిన తలకు బదులుగా మేక తలను అతడి మొండానికి తగిలించి దక్షుడిని 
పునరుజ్జీవింపజేసి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. ఈ కథ శ్రీమద్భాగవతం చతుర్హ స్కంధంలో రెండు నుండి ఆరవ అధ్యాయం 


వరకు ఉన్నది. 


2. రెండవది (త్రిపురాసుర సంహార కథ. లోక కంటకుడైన త్రిపురాసురులను సంహరించటానికి ఎంతో ఆడంబరాన్ని 
ప్రదర్శించాడు మహాదేవుడు. పృథివిని రథంగా, బ్రహ్మను సారథిగా, మేరుపర్వతాన్ని ధనువుగా, చంద్రసూర్యులను రథచక్రాలుగా, 
విష్ణువును బాణంగా చేసికొని ఆ త్రిపురాసురులను సంహరించి తన మహాదేవత్యాన్ని నిరూపించుకొన్నాడు. 


డు శ్రీమదాంధ్ర మహాభారతము 
క. _ మునివర! ద్రోణుని వృత్తము । విని సంతుష్టుండ నైతి వినువేడుక నా 
మనమున. దోడ్డో నొదవెడు; | వినిపింపు దగంగ మీ(దివృత్తాంతంబున్‌. 430 


ప్రతిపదార్థం: మునివర!= ఓ వైశంపాయన మునీంద్రా!; ద్రోణుని వృత్తము= ద్రోణాచార్యులకు సంబంధించిన కథ; విని= మీరు 
చెప్పగా విని; సంతుష్టుండను+ఐతిన్‌= సంతోషించాను; మీంది వృత్తాంతంబున్‌= అటుపై జరిగిన కథను; విను వేడుక= వినాలనే 
కుతూహలం; మనమునన్‌= మనస్సులో; తొడ్తోన్‌= వెనువెంటనే; ఒదవెడున్‌= కలుగుతూ ఉన్నది; తగంగన్‌= తగిన విధంగా; 
వినిపింపు(ము)= వినిపించుము. 


తాత్పర్యం: ఓ వైశంపాయన మహామునీ! ద్రోణాచార్యుడి వృత్తాంతం విని చాల సంతోషించాను. ఇంకా అటుపైన 
ఏం జరిగిందో వినాలని కుతూహలం కలుగుతూ ఉన్నది. కాబట్టి మీది కథ వినిపించండి. 


వ. అని యడుగుటయు. ఉప] 
తాత్పర్యం: ఇట్టా అడుగగానే. (తరువాతి కర్షపర్వంలోని గద్యంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 
చ. అమర కిరీట కోటి కలితారుణ రత్నమరీచి వీచికా 
సముదయ ఖజేలనోల్లసన చారు పదాంబుజ కాంతిపూర! దు 
ర్హమ దను సూను సంచయ విదారణచిత్త విహార! బోధనా 
గమ హితనాద నిర్వహణ కౌతుక విశ్రుత! రక్షితాశ్రితా! 432 


ప్రతిపదార్థం: అమరకిరీట కోటి= దేవతల కిరీటాల అంచులయందు; కలిత= పొదుగబడిన; అరుణరత్న= ఎర్రని రత్నాలయొక్క; 
మరీచివీచికా సముదయజ= కాంతులు అనెడి తరంగాల సమూహం యొక్క; ఖేలన+ఉల్లసన= క్రీడావిలాసంచేత; చారు= అందమైన; 
పదాంబుజ కాంతిపూర!= పాదపద్మాల యొక్క కాంతి అనెడి ప్రవాహం కలవాడా! (ఆ హరిహరనాథ భగవానుడి పాదాలపై 
పడి దేవతలు నమస్కారం చేస్తూ ఉండగా ఆ దేవతల తలలపై ఉన్న కిరీటాల ఎ(ర్రని రత్నాల కాంతులు స్వామివారి పాదాల 
నఖాల తెల్లని కాంతుల ప్రవాహంలో కలసి అందమైన దృశ్యాన్ని కలిగించాయని భావం); దుర్తమ=(ఇతరులకు) అణగద్రొక్క 
శక్యంగాని; దనుసూను= దానవులయొక్క; సంచయ= సమూహం యొక్క; విదారణ= సంహరించు టయందు; చిత్తవిహార!= 
మనస్సు యొక్క విహారం అనగా తలంపు కలవాడా! (ధర్మవిధ్వంసకులైన రాక్షసుల ఆగడాలు రూపుమాపి ధర్మసముద్దరణ 
చేయటానికై ఆ దుష్టరాక్షసులను సంహరించే తలంపు కలవాడు హరిహరనాథుడు). ఇందుకు భగవానుడి గీతావాక్యం ప్రమాణం- 
ళ్దోః “యదా యదా హి ధర్మస్య గ్గాని ర్భృవతి భారత 

అభ్యుత్హాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ॥ 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుషృతామ్‌ 

ధర్మసంస్టాపనార్దాయ సంభవామి యుగే యుగే ॥ ” 


బోధన+ఆగమ హితనాద= ధర్మప్రబోధకములైన వేదాల హితకరములైన ధ్వనులయొక్క; నిర్వహణ= నిర్వహించుట అనగా 
కొనసాగించటం లోని; కౌతుక= కుతూహలంచేత; వి(శ్రుత!= ప్రసిద్ధి గలవాడా! (వేదవిహిత ధర్మమే మానవులందరికి (శ్రేయోమార్గం 
చూపి మేలు కలుగ చేసేది కాబట్టి వేద ధర్మ ప్రతిష్టాపనయందు ఆసక్తికలవాడై ధర్మసంస్టాపకుడనే కీర్తి గడించిన వాడని భావం); 
రక్షిత+ఆ(శ్రితా!= రక్షించబడిన ఆ(శితులు అనగా శరణాగతులు కలవాడా! తనను శరణుజొచ్చిన వారిని వారు, వీరు అనక 
ఎట్టివారినైనా రక్షించే తీరుతాడు భగవంతుడు. శ్రీమద్భగవద్గీతలో ఇట్టా ఉన్నది. 


ద్రోణపర్వనము - సంచనూశ్వాసము 75 
శ్ఞోః మాం హి పార్ట! వ్యపాశ్రిత్య య్మేపి స్యుః పాపయోనయః | 
(స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్పేపి -యాంతి పరాం గతిమ్‌ ॥ (9/32) శ్రీ మద్రామాయణంలోకూడా 
శ్లో! _సకృదేవ ప్రపన్నాయ తవాస్ట్మీస్మీస్థితి చ యాచతే । 
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్రతం మమ ॥ (వాల్మీకిరామాయణం 6/18/33) అని భావం. 
తాత్పర్యం: తిక్కన తన కృతిపతి అయిన హరిహరనాథ భగవానుడిని సంబోధిస్తూ ఇట్టా వర్షించాడు. (దేవతలు 
నీ పాదాల మొదపడి మొక్కుతూఉంటే) ఆ దేవతల కిరీటాల చివర పొదుగబడిన రత్నకాంతుల సమూహం 
యొక్క కదలికల విలాసంతో అందమైన పాదపద్మ కాంతి ప్రవాహం కలవాడా! అణచసాధ్యంకాని రాక్షస 
సమూహాన్ని అంతం చేయటంలో విహరించే మనస్సుకలవాడా! ధర్మప్రబోధకాలైన వేదాల లోకహిత నాదాన్ని 
కాపాడటంలో గొప్ప ఆసక్తి కలవాడా! ఆశితులను రక్షించేవాడా! 


నిశేషం: అలం: రూపకం. 'అమరకిరీట ... కాంతి పూరి అనే సంబుద్ధి, విశేషణంలో “మరీచి వీచికా' 'కాంతిపూరి అనే 
రెండు పదాంశలలోను రూపకముండటంచేత ఇది సావయవ రూపకాలంకారం. దీనితో దేవతలందరు కిరీటాలతో శోభిల్లే తమ 
శిరస్సులు పాదాలపై పెట్టి నమస్కారం చేశారని చెప్పినట్లయింది. 


క. జనవినుత! బాదరాయణ । మునీంద్ర వాగమృతనిధి సముద్దూతాహ్లా 
దన కీర్తి సుధాకిరణా! । వినతాఖిలభద్రకరణ! విశ్రుత చరణా! 433 


ప్రతిపదార్థం: జనవినుత= భక్తజనులచే స్తోత్రం చేయబడినవాడా!; బాదరాయణ= బదరీవనమే నివాసంగా కలవాడు 
బాదరాయణుడు అనగా కృష్ణద్రైపాయన వ్యాసమునీంద్రుడు - అతడియొక్క; వాక్‌+అమృతనిధి= వాక్కులు అనెడి సముద్రం 
నుండి- అనగా క్షీరసాగరం నుండి (అమృత పదానికి పర్యాయం); దేవాసురులు మథించింది క్షీరసాగరమే కాని సుధాసముద్రం 
కాదు. శ్రీమద్భాగవతంలోని ఈ శ్టోకం చూడండి. శ్లో॥ యథా భగవతా జహ్మన్‌ మథితః క్షీరసాగరః ॥ (శ్రీమద్భాగవతం 8/ 
5/11) సముద్భూత= పుట్టిన; ఆహ్హాదన= (లోకులను) ఆనందపరచినట్టి; కీర్తిసుధాకిరణా!= కీర్తి అనెడి చంద్రుడు గలవాడా! 
(అమృతమయమైన కిరణాలుగల వాడు కావటంచేత సుధాకిరణుడు అనగా చంద్రుడు. చంద్రుడు క్షీర సము(ద్రం నుండి పుట్టి 
లోకాల నెట్లా ఆనందింపజేస్తాడో- అట్టే భగవంతుడి కీర్తి వ్యాస విరచితములైన పురాణాదుల వలన అవగతమై లోకాల 
నానందపరుస్తుందని భావం); వినత= నమస్కరించిన వారలకు - అనగా వినములై శరణు వేడిన వారలకు; అఖిల భద్రకరణ 
విశ్రుత= సమస్త శుభాలను చేకూర్చటంలో ఖ్యాతిగన్న; చరణా!= పాదాలు గలవాడా! 


తాత్పర్యం: జనులచేత స్తుతింపబడేవాడా! వ్యాసమహాముని వాక్కుఅనే అమృతసాగరం నుండి పుట్టి ఆహ్లాదాన్ని 
కలిగించే కీర్తిచంద్రా! ప్రణమిల్లిన వారికి సర్వశుభాలు చేకూర్చటంలో ఖ్యాతిగన్న పాదాలు కలవాడా! 


నిశేషం: అలం: రూపకం. 'వ్యాసవాగమృతనిధి' అనేటప్పుడు "కీర్తి సుధాకిరణా' అనేప్పుడు కూడా రూపకమనే 
అలంకారం. ఈ రూపకాలు పరస్పర సాపేక్షములై ఉండుటచే ఇది పరంపరిత రూపకం అని అనరాదు. కీర్తికి 
చంద్రుడితో అభేదం చెప్పటంలో కవిసమయ ప్రసిద్ద సాదృశ్యం ఉండనే ఉన్నది. కాబట్టి కీర్తికి చంద్రాభేదసిద్దిలో 
మొదటి రూపకం అంతగా అపేక్షితం కాదు. కాబట్టీ సావయవ రూపకమే ఇది. రసగంగాధరంలో ఈ విషయం 
ఇట్టా వివరించబడింది. 'యద్యపి సావయవేప్యారోప ఆ రూపాంతరస్యోపాయః, తథాపి తత్రారూపాతిరిక్తేన 
కవిసమయ సిద్ధ సాదృశ్యే నాప్యారోపాంతరసిద్దిః సంభవతి' (రస. దృితీయ రూపకాలంకారం). దీనితో వ్యాసముని 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రణీత వాజ్మయాన్ని అమృత సము[ద్రంగా రూపించటంచేత ఆ వాజ్యయం అనంతం అగాధం అనీ, క్షీరసాగరాన్ని 
మథిస్తే అమృతకిరణాదులు వెలువడి దేవతలను అజరామరులను చేసి ఆనందింపబేసినట్టు ఈ వాజ్మయాన్ని 
మథిస్తే వెలువడిన భగవద్యోగమనెడి అమృత కిరణుడి వలన అమృతాన్ని అనగా శాశ్వతానంద రూప మోక్షాన్ని 
పొందుతారనే అర్ధం స్ఫురిస్తూ ఏకాంత భక్తి సాధనం అనే పరమార్ధం ధ్వనింపజేస్తూ ఉన్నది. 


మాలిని. 
అమృతమయ విలాసా! యాగభాస్వద్విలాసా! 
విమల హృదయరమ్యా! వీతరాగాది గమ్యా! 
కమలభవ నమస్యా! గౌరవాధిక్య శస్యా! 
శమదమ పరివర్తీ! శాశ్వతానందమూర్తి! 434 


ప్రతిపదార్హం: అమృతమయ విలాసా!= అమృతమయాలైన విలాసాలు కలవాడా! (భక్తజనోద్దరణాది భగవద్విలాసాలు 
అమృతత్వాన్ని ప్రసాదించే వని భావం); యాగభాస్వద్విలాసా!= యాగాలతో ప్రకాశిస్తున్న వినోదం కలవాడా! (యజ్ఞయాగాది 
యాగశబ్దం ఉపలక్షకం. వివిధ యజ్ఞయాగాది ధర్యస(త్రియలచేత వినోదించేవాడని భావం); విమలహృదయ రమ్యా!= 
నిర్మలాంతఃకరణంలో రమించటానికి అనగా విలసిల్లటానికి యోగ్యుడా! (హృదయం సత్యాహింసా దయాది సద్గుణాలచేత 
పవి(త్రమైనప్పుడే భగవత్సాక్షాత్కారం కలుగుతుందని భావం); వీతరాగాదిగమ్యా!= వీతరాగులు అనగా ముముక్షువులు (సాంసార 
వాసనలేని సర్వసంగపరిత్యాగులు) వారికి పొందదగినవాడా! (పరబ్రహ్మ స్వరూపుడని భావర); కమలభవ నమస్యా!= 
(కమలభవుడనగా విమ్లునాభికమలంనుండి జన్మించిన చతుర్ముఖబ్రహ్ము ఆ 'బ్రహ్మదేవుడిచేత నమస్కరించదగినవాడా! 
(బ్రహ్మదేవుడు సృష్ట్యాదిలో మధుకైటభులు అనే రాక్షసులచేత పీడించబడి విష్ణుభగవానుడిని తలంచి స్తుతించాడు. విష్ణువు వారిని 
సంహరించాడు. ఈ మధుకైటభసంహార కథ ఇక్కడ అనుసంధించుకొనాలి); గొరవ+ఆధిక్యశస్యా!= పూజ్యభావమందలి 
ఆధిక్యంచేత ప్రశంసించదగినవాడా! (పూజార్హులైన దేవతలందరిలో సర్యోత్తముడని భావం); శమదమ పరివర్తీ!= సహనం, ఇంద్రియ 
నిగ్రహం - ఈ రెంటిని శమదమాలని అంటారు. ఈ పదాన్ని ఉపలక్షకంగా (గ్రహించటంచేత 'శమదమ'” అనగా శమదమాది 
షడ్గుణ సంపత్తి అని అర్ధం; ఆ షడ్డ్గణ సంపదయందే అనగా ఆ షడ్గణసంపద లున్న చోటనే ఉండేవాడా! (శమాది షడ్డుణాలుగల 
వారికి అధీనుడా[); శాశ్వత+ఆనందమూరర్తీ!= నిత్యానంద స్వరూపుడా! 


తాత్పర్యం: అమృతమయాలైన విలాసం కలవాడా! యాగాలచేత ప్రకాశించే విలాసం కలవాడా! నిర్మలహృదయం 
చేత రమ్యమైనవాడా! సర్వసంగపరిత్యాగులు చివరకు పొందదగినవాడా! బ్రహ్మదేవుడు నమస్కరింపదగినవాడా! 
గౌరవాధిక్యంచేత స్తుతించదగినవాడా! శమదమాదులందు సంచరించేవాడా! నిత్యానందస్వరూపా! 

గద్యము. 


ఇది శ్రీమదుభయకవిమిత్త కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
ళో ళో 
శ్రీమదాంధ్ర మహాభారతంబున ద్రోణపర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన “ఉభయ కవిమిత్ర' బిరుదాన్ని పొందినవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, 
పండితులను ఆరాధించుటచేత (లేదా పండితులచేత ఆరాధించబడటం చేత) ప్రకాశించేవాడు - అయిన తిక్కన 
సోమయాజి రచించిన శుభప్రదమైన ఆంధ్రమహాభారతంలోని (ద్రోణపర్వం ముగిసే అయిదవ అశ్వాసం. 


ద్రోణపర్వంలోని అయిదన అశ్వాసం సమాపం. 


లావి 


శ్రీమదాంధ్రమహాభారతంలోని ద్రోణపర్వం ముగిసింది. 


పద్యము 


అ 
అంగద నాథు (మింగిన 
అంగిరసుం డమరపతికి 
అంత 
అంతంతం గనుంగిని 
అంతం పతంగుండు 
అంతకంతకుం గదిసి 
అంతకు భీమసేనుండు 
అంతకు మున్‌ ఘటోత్కచు 
అంతకు మును భగదత్తుని 
అంతటం దెలిసి యాచార్యుండు 
అంతట. బోక రత్నమయ 
అంత నపరాహ్లంబయ్యె; 

న. 
అంత నపరాహ్లంబయ్యె 
న. 
అంత నిలువక 
అంత నిలువక చలంబున 
అంతరంగంబునం దొక 
అందణుకు నన్నిరూపులై 
అందయటును జుట్లుముటి 
లయు స్‌ 
అందయజు నొక్క మొగంబై 
అందు వలపట సింధు 
అంబస్ట విదేహ పౌండ్రాది 
అకట! యజాతశత్రు. తను 
అక్కట! తప్పం దలంచితి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్య 


06 
387 
559 
7356 
133 
365 

60 
409 
సడ 
455 
4358 

64 
185 
40౮02 
త్తీత్ష/ 
675 
102 
433 
3౩92 

43 

క్ష 

36 
255 


ద్రోణ పర్వము 


పద్య ప్రథమ పాద సూచి 


= వ్రు ప్రువ్రిఆావ------- 
పద్యము పుట 
అక్కట! పుత్ర నిన్నుంగని 292 
అక్కట! మందభాగ్యునకు 252 
అక్కట! రావలవదు త్తం] 
అక్కడ మొగమయ్యు నిక్కడ శ20 
అక్కుమారుండును 202/7 
అగణిత దుఃఖాత్మక 221 
అగునగు! మేలుమేలు! 581 
అ(గ్రపుస్తకంబు లర్చించి 299 
అచటి రాజలోక మగ్గురు తృత్న2 
అచటు వాసి రయంబున 218 
అచ్చట నార్పులు. 534 
అచ్చట సైన్యమంతయు గ77 
అచ్చటి బలములు బ్రభువులు 351 
అచ్చోటు గదలి వివృచుండు 370 
అట ధర్మజ భీమ నకుల 457 
అట్టన నేల మహాబలు 486 
అట్టి జనకు నా (ద్రుపద 699 
స్‌ 
అటి జెటి యనిలు 478 
స్‌ స్‌ 
అట్టియెడ నాచార్యుం డసమాన 49 
అట్ని యెడ 05 
[స్‌ 
అట్ని యెడ 18 
స్‌ 
అట్ని యెడ 58 
[స్‌ 
అట్ని యెడ 61 
స్‌ 


పద్యము 

యెడ 

యెడ 

యెడ 

యెడ 

యెడ 

యెడ 

యెడ 

యెడం గర్జ్హుండు 

యెడం గేకయ 

యెొడ6 జతురంగంబులు 
యెడ గాండీవముక్త 
యెడ దేవదత్తము 
ధృష్టద్యుమ్నుండు 
నమ్మహీనాథుండు 


యెడ 
యెడ 
యెడ నాకర్ణుపట్టి 
యెడ నాచార్యుం డాత్మ 
యెడ నీ కొడుకు 
యెడ వడముడి 
యెడ సుబాహుండు 
యెడ సోమదత్తుండు 
సంకుల సమరంబున 
సమయంబున 


అట్టు కాక యనుటయు6 


గై 
శం3 
శం6 
త్వ 
456 
530 
5/77 
639 
69 
372 
354 
3౩92 
693 
వ. 
612 
366 
ర్‌ర5్‌౯ 
462 
82 
59శ్వ 
363 
ండ్త 
541 


7485 


అట్లను[గ్రహించిన 
ల 
అట్లయిన వీ6 డభిమన్యు 

ంా 
అట్ట్లాచార్యుండు పురికొల్పినం 
అట్రుంగాక 

భా 
కురురాజు నొచ్చిన 
గడంగి 
గడంగు కౌరవానీకముల. 
గసిమసంగి కిరీటి 
గాసిభమై కోపించి 
చొచ్చు వివ్వృచ్చుం 
దమలోన. 


అటు 
న 
అటు 
ళా 
అటు 
ళా 
అటు 
ళా 
అటు 
(ట్స్‌! 
అటు 
(టా 
అటు 
టా! 
అట్టు దార్కొని అర్క ప్రతాపు 
అట్టు నీ యొడలుండ దేని 
పాండవ బలంబులు 
బెటేసిన వాసవి 
స్‌ 
భీషణమగు నర్జు 
మర్చించి మగుడు 


విచ్చయుం గూడుకొని 


అటు 
ళా 
అటు 
ళా 
అటు 
ంం 
అటు 
హా 
అటు 
ట్రా 
అటు సంధ్యాసమయ 
భా 
అటు సని యుధిషిరుండు 
రా. అ 
అటు సేనాధిపత్యంబు 
భా 
నరేంద్ర కోటి 
యీ దివసము 
అడరెడు నిద్రాభరమున6 
అడవుల దవళిఖి 
అడవుల నుండు తాపసుల 
అడుకులు దిన్నట్లగునే? 
వా 
అడ్డుపడి గురుండు 
అతండందణ కన్నరూపులై 
అతండు కేతనంబునకుం 
అతండును 


అతండును గోపాటోపంబున 


అడరి 
అడరి 


310 
615 
554 
290 
1086 
152 
703 

89 
శతీ50 
౩349 
287 
త్త/9 
త్తం 
535 
156 
3౩90 
246 
395 
567 
595 

3ర5్‌ 
155 
685 
661 

26 
707 
452 
౩342 
128 
త్తం 
343 
619 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


అతండు ప్రణతుంటథైన 
అతండు మాయావి యగుట 
అతండు రుద్రవరాను 
అతండు సూవె కౌరవ 
అతండందజణ మార్గణములు 
అత౦డందటజు విశిఖమ్ములు 
అత డట్ల చేయ నబ్బలమతి 
అతండతని తోడ 

అతండు గని గంధమాల్యార్చిత 
అతండు నీ జమ్ము 'ర్రొక్కిన 
అతండునుం బోరి పోరి 
అతండు మాయాబలోద్దతి 
అతండొకటియైన నే నే గతి 
అతని. గూల్చె మద్రేశుం 
అతని కడ నుండి యమ్మహీ 
అతని చాపంబుంగుంతీ 
అతనితో ధృతరాష్ర్రు 

అతని దిక్కును జూడక 
అతని పడుట గనుంగిని 
అతని వధంబునకై పాంచాల 
అతని 
అతని 
అతి కోలాహల వికల 
అతి తీవ్రమైన నీదగు 
అతిలోక పరాక్రమనిధి 
అత్తజి. గర్జువిల్లును 


శరాసనంబును 


సుతుం డులూకుడు 


అదలిచి లక్ష్మణుండు 
అది అర్హచంద్రసాయక 
ఠా 

అది [క్రమంబునం జూచెద; 
అది యగునైనను 
అది యటుండె 

ఉం 
అది యటుండె 

ఉం 


657/7 
శ24 
265 
705 
153 
183 
446 
226 
529 
712 
549 
40౮7 
415 
609 
211 
శ్తంం 
245 
187 
శం 
690 
355 
621 
95 
271 
25 
48583 
181 
524 
303 
త్వ1/ 
325 
501 


అది యట్టుండ; నా కర్ణుని 
అది యటుండె నొాక్కహితంబు 
న! 
అది యట్తుండ మహితాత్ము 
ళా 
అదియునుంగాక 
అది యెటంటేని 
(ళ్‌ 
అది యెయ్యది యంటేని 
అది రవి ([గ్రుంకుటగా. 
అది సూతనందను.ండు 
అదె పట్టువడియె 
అదె పార్భుండు దన మునుమున 
అద్దేవు నుద్దేశించి 
అధిక తపంబున నన్ని 
అధిప! చెప్పెద నీకు 
అధిపతియు నస్త్రగురుండు 
అధిప! నీయోధులయందు 
అధిప! సర్యాస్త్రఘాతియై 
అనఘ! నిన్ను శిష్యుండును 
అనఘవిచార! నీవరయు 
అనఘ! సంశప్తక హననంబు 
అనఘ! సరిత్సుతుండు 
అనఘుని ధర్మనందనుని 
అనల శిఖవోని నారసమున 
అనలళిఖా సదృశములగు 
అన విని కర్తుంిటనియె 
నం. ఉం 
అన విని ధృతరా(ష్ట్రుండిట్లను 
అన విని మేను వెంచి 
అన విని యాంబికేయు.డు 
అన విని 
అన విన 
అనవుడు 
అనవుడు 
అనవుడు. గర్లు. డిట్లులను 
నం. లు 


480 
358 
225 
706 
సడ 
5258 
529 
త్తం 
70 
615 
218 
237 
329 
ర59శ్తీ 
21 
358 
705 
214 
264 
07 
163 
5/77 
720 
555 
118 
67 
156 
1/70 
శం0 
135 
580 
5852 


అనవుడు. గ్రీడి నీదు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనింబడిన రాచకొడుకుల 

అని అడిగిన నా సూత 

అని అడిగిన నమ్మహీశ్వరునకు 
అని అడుగుటయు 

అని కోరుటయు 

అని కారవులును దక్కటి 

అని 
అని 
అని 
అని 


ధర్మాత్మజు 
నతం డటకాక 

ంం 
నత. డమ్మహీపతి 
నమ్మనుజపతికి 
నల్లనవ్వి 
నాంబికేయుం౦ 
నాంబికేయుండు 
నాత( డిట్టులను 
నాత( డిట్టులను 
నాత( డిట్టులను 
నాత6 డిటనియె 

గ! 
నాత( డిట్టులను 
నాత. డిటను 

ఉం 
నా సూతనందనుం 
భీము. డిట్టులను 
వాండు నగుచు 
శినిపుంగవుం 
సంజయుం 
సవిశేష కల్పితం 


సూతసూనుం 


చుట్టనున్న రాజుల 
చెప్పి ఘటోత్కచుం 
చెప్పిన 


చెప్పిన యమ్మాటలు 


అనిచెప్పి సంజయుడు 


౩44 
శ్వ27/ 
422 
513 
086 
క్షత 
సడ 
480 
107 
4/73 
4/5 
465 
47/8 
540 
410 
క. 
శ్వీత్షరి 
త్తం 
169 
467 
431 
489 
287 
320 
316 
36 
07 
276 
625 
243 
651 
113 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


అని చెప్పెనట్టు గావున 


అని తెం 


పుసేసి 


అని దూజినం గృష్పుండు 
అనినం గోపించి 

అనినం (బ్రీత చేతస్కులగుచు 
గాంగేయుండు 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


ధృష్టద్యుమ్ను పలుకుల 
చ్యుతుండది 
నట్రకాకయని 
టా! 
నటచేసె 
ంం 
నతండిటను 
ట్య 
నతనికి సంజయుం 
నమ్మనుజవల్లభునకు 
జ్‌ 
నమ్మహీపతికి 
నొడ6 బడి 
వెలుక6 బాజీ 
భీముండిట్టులనియె. 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


కర్షుం డతని 
కుటిలంబగు 
కంపు 

గురుండ 
జనార్దనుండు 
ధర్మనందనుం 
ధర్మసూనుండు 
ధృతరాష్ట్రం డిట్లను 
ధృతరా(ష్ష్రుం డట్టి 
ధృతరాష్ట్రుండు 
నవ్వి నాతో 
మనవారలందయు 
మునీశ్వరుం 
మృత్యుదేవత 
యతండచ్యుతు 


653 
553 
[1202 
707 
3086 
16 
467 
306 
115 
334 
క్షం 
శ్వ౦శ్మ 
181 
650 
78 
160 
466 
103 


405 
135 
718 
క. 
146 
త్త9 
559 
486 
506 
662 
207 
216 
624 


/7డ్షం 
అనిన విని యతం డతని 305 
అనిన విని యబ్బాహ్హిక 510 
అనిన విని యతండు ముకుందు 88 
అనిన విని యతండు కర్ణ 36 
అనిన విని యత్తపోధనుండు 242 
అనిన విని యభిమన్యుం కేడర్‌ 
అనిన విని యమ్మనుజపతి 224 
అనిన విని యమ్మనుజపతికి 704 
అనిన విని యమ్మహాత్ముండు 212 
అనిన విని యశ్వత్థామ 589 
అనిన విని యాంబికేయుండు 26 
అనిన విని యాంబికేయుండు. 449 
అనిన విని యాచార్యుం 35/7 
అనిన విని వారలందజు 161 
అనిన విని సంజయుం 518 
అనిన విని సాత్యకి 416 
అనిన విని సుశర్మ 73 
అనిన విని సూతసుతు. 03 
అనిన విని సూతసుతు. 2శ్వ5 
అనిన విని సూతసూను 1/70 
అనిన వెలుక6ం బాథటి 160 
అనిన సంజయుండిట్లను 3ెర్‌ 
అనిన సాత్యవతేయు 208 
అనిన సూతనందనుం 521 
అని నారదుండు బశ 
అని పగతుర యుత్సాహం 552 
అని పనవి వనట 31 
అని పనిచె నట్టియెడ 686 
అని పలికి త్న౮ 
అని పలికి కార్యదాహంబున 357 
అని పలికి గాఢ నిశ్చయమున 553 
అని పలికి తన సారథిం గం 


750 శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


అని పలికి తొల.గిపోవుట 428 అని పాంచాలవరుండగు 78 అని యడిగిన నతం 696 
అని పలికి ధృష్టద్యుమ్నూదులం 653 అని పెక్కు భంగులం జెప్పిన 382 అని యడిగిన నమ్మనుజ 72 
అని పలికినం (బ్రీత చేతస్కుండై 24 అని పెక్కుమాటలాడిన 16 అని యడిగిన నమ్మహీ 645 
అని పలికిన విని యుధిష్టిరుండు 41 అని పెలుచం బలికి 270 అని యడిగిన నా సూత 287 
అని పలికిన శినివరుండు 713 అని ప్రశంసించి కవ్వడి 741 అని యడుగుటయు 743 
అని పలికి నిట్టూర్సు నిగిడించి 254 అని ప్రార్థించుచు దైవంబుల _ 300 అని యతని జత్రుదేశంబున _ 163 
అని పలికి నియతుండయి 716 అని బరవసంబు సేసిన 83 అని యనేకప్రకారంబులం 291 
అని పలికి పతికి 188 అని బరవసంబు సేసి, శంఖం 719 అని యప్పాంచాల బలంబు 667 
అని పలికి పారావత 80 అని బహుప్రకారంబులం 296 అని యవ్వలను సూపి 571 
అని పలికి పార్భుం 384 _ అని బహువిధంబుల 464 అని యిట్లు దన్ను నిందించు. 386 
అని పలికి బరవసంబు 201 అని భంగించి యూర్ప్వులు 263 అని యివ్విధంబున సల్టాపం 286 
అని పలికి మజియు'. 258 అని మజీయు ననేక 206 అని యుబ్బుచుండి; రివ్విధం త్తీర్ష 
అని పలికి మజియును 583 అని మజియు ననేక 253 అని యూజడిల్లం బలికిన 27/78 
అని పలికి మజియు నిట్టను 702 అని మజియు ననేక 311 అనియె; ధనంజయుండును 626 
అని పలికి యర్జ్హునుం డున్న 443 అని మజీయు ననేక 545 అనియె నట్టియ్యిరువురు 506 
అని పలికి యసురవరుం 628 అని మజీయు ననేక భంగుల 7338 అనియె నట్టయ్యిరువురు 592 
అని పలికి యార్చి 162 అని మజీయును 81 అనియె ననుడు సంజయున 709 
అని పలికి యిట్లనియె; 330 అని మజియును 260 అని రథంబు పెలుచ. 657 
అని పలికి యిరుసులంతలు 570 అని మజియును 499 అని రాధేయుండు పాండు డ్తర్తే 
అని పలికి వాని యాలాపంబు 148 అని మామ బలుకు పలుకులు 584 అనిలతనూజు బాణముల 521 
అని పలికి వారలలో 378 అనిమిషదైత్య కింపురుషు 269 అనిలతనూజు లావు 2094 
అని పలికి వాలుటమ్ములు 125  అనిమిష నదీతనూజుండు 02 అనిలసుతుండు సాత్యకి 173 
అని పలికి సాత్యకి 506 అనిమిషనాథుండిచ్చిన 657 _ అనిలాస్త్రంబు ప్రయోగించిన 88 
అని పలికి స్వప్నంబున 325  అనిమిషాసుర యుద్ధమున 235 అని వాసుదేవు(. జూపిన ర్‌శ్వీడ్వ 
అని పలికె. దదనంతరంబ 246 అని మొన దేవదానవుల 682 అని వితర్కించి వివ్వృచ్చుండు శ15 
అని పలికె నట్టియెడ 322 అని యంత కంత కగ్గలించుచు 261 అని వీడనాడి వెండియు 551 
అని పలికె నట్టియెడం 500 అని యక్కొరవ సైన్యము 662 అని వెండియు బైల 
అని పలికె నప్పుడు 707 అని యగ్గించుచు సింధు 379 అని వెండియు 27/74 
అని పలుకుచు నీకొడుకు 339 అని యగ్గించె. జారణ 366 అని వెండియు 2090 
అని పలుకు నంతకుం 104 అని యగ్గించె; నాసమయం 271 అని వెండియు 582 
అని పలుమాటలాడి 29 అని యడలూని పొగిలి 27 అని వెండియు 625 


అని పలుమాటలాడుటయు 487 _ అని యడిగిన జనమేజయు 02 అని వెండియు 650 


అని వెచ్చనూర్చి యూరకుండి 
అని వెస నాదివ్య శరం 
అని వేండికొనిన నయ్యందణం 


అని సంశాపంబులు పలికి 
అని సవినయంబుగా 

అని సొంపు వినియు 

అని హితోపదేశంబు సేసి 
అనుచుం జేరనడచి 
అనుచుండి రప్పుడు 
అనుచు. [గ్రూరంబులగు 
అనుచుం గొలువు 
అనుచు. జదికిలంబడి 
అనుచు6 దనయరదం 


అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 


నచట నున్న 

నతని నిరాయుధుం 
నయ్యాచార్యు పై6 
నాకృష్ణుల 

నీ యోధవీరులందటు 
నుత్సాహ రహితంబైన 
మురారి. జూచుట 
వినతుండగుటయు 
సంభ్రమాకుల 


అనుటయు నర్జ్హునుం 
అనుటయుం గురురాజు 
అనుటయు గురునందను. 


అనుటయు ధృతరాష్ట్రం 
అనుటయు ధృతరా(ష్ట్రుండు 
అనుటయు నగ్గురుం 
అనుటయు నతండు 
అనుటయు నమ్మానవపతికి 
అనుటయు నమ్మానవపతికి 
అనుటయు నమ్ముని 'ప్రవరు 


3౩4 
388 
23 
75 
304 
60 
658 
81 
677 
385 
273 
252 
గ్షర1 
22 
722 
681 
3౩79 
37౯7 
5్‌శ్తీ/ 
శ1/ 
223 
70 
శీ0 
21 
558 
337 
517 
359 
453 
కం! 
364 
224 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


అనుటయు నయ్యచ్యుతుం 
అనుటయు నయ్యుధిస్టిరుండు 
అనుటయు నాంబికేయుండు 
అనుటయు నా సూతనందనుం 
అనుటయు నా సూత 
అనుటయు. బారాశర్యుండు 
అనుటయు సంజయు.6 
అనుటయు సంజయుం 
అనుటయు హరి ధర్మతనూ 
అనుడు. గృపాచార్యుం 
అనుడు నత. డవ్విభునికి 
అనుడు నతండు నవ్వుచు 
అనుండు నతండు సాలు 
అనుడు నమ్మేదినీశు 

అనుడు నుద్గత మందస్మితా 
అనుడు బాలిశులైన 

అనుడు. బిన్న్సనవ్యాలయంగ 
అనునెడ6 బాండవసేనలు 
అనునెడ భూరి(శ్రవసుం 

అను నెలుంగులు నింగిముట్ట 
అనుపమ హెతవిద్యా 

అను పలుకులు నీ యోధులు 
అనుమతు.దై విజయుం 
అనృతంబు పలికి బ్రదికెద 
అనత భయము నాజి 
అన్నగుమోమును, నత్తెలి 
అన్నరపతి నరకంబునం 
అన్ని విధంబులం బటిచి 
అన్య చాపహస్తుండై 

అపుడు నీ య([గ్రనందను. 
అప్పలుకులు సహింపక 


అప్తు డక్కురుపతి 


647 
77/7 
47/78 
3౩29 
710 
209 
శరం 
3౩97 
322 
554 
త్తం 
79 
516 
3౩97 
540 
35 
340 
556 
508 
128 
1356 
378 
౩41 
715 
6857 
251 
511 
550 
97 
క్షం 
367 
585 


అప్తుడద్దనుజుని తనయుం 
అప్పుడమ్మేటి మగండు 
అప్తు డశ్చత్హామ నవ్వుచు 
అప్పు డశ్చత్హామ యయువది 
అప్పు డాలోకించి 

అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుం 
అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు కృపాచార్యుం 
అప్పుడు చేకితానుండు 
అప్పుడు దన్నుం దాన 
అప్పుడు ధృష్టద్యుమ్నుండు 
అప్పుడు పాండవయోధు 
అప్పుడు భీష్ములేమి 
అప్పుడు రెండు దెజంగుల 
అప్పుడు వినియును 
అప్పుడు వేగులవారలు 
అప్పుడు శత్రుంజయుండును 
అప్పుడు శౌరి పార్భునకు 
అప్పుడు సంశ్తుకులు 
అప్పుడు సత్వరుండై 
అప్తురుషు డెవ్వండో యని 


751 


568 
470 
573 
500 
110 
ల! 
శీర్‌ 
త్తం 
156 
335 
434 
448 
శతం2 
523 
561 
644 
689 
697 
557 
462 
10 
5్‌జై 
65 
05 
672 
410 
272 
శం3 
గ21 
క2/ 
530 
739 


752 


అబ్బాలుండు 

అభవుం డిట్టు లనియె 
అభిమన్యుండును భండనంబున 
అభిమన్యుండీల్లిన నర్జును. 
అభిముఖ సంవృత్తములగు 
అమర కిరీట కోటి 
అమరనదీతనూజు 
అమృతమయమగు నుల్ల 
అమృతమయ విలాసా! యాగ 
అమ్మనుజవిభుల బహుల 
అమ్మహావీరున కనతి 
అమ్మహీపతి య మ్మహాత్ము 
అమ్మహో[గ్ర సముద్దతిం 
అమ్మహోత్సాతములకు 
అమ్మాద్రీసుతు6 డేపున 
అమ్ముకుందుండు ([గ్రొత్తయె 
అమ్మురహరుండు మజియుం 
అమ్మెయి సూతుండీల్లుటయు 
అమ్మేటి విలుకాని వంచించి 
అమొ్మొనసొచ్చు చొప్పు 


108 
213 
223 
298 
గ్షే/డ్న 
ర. 

03 
312 
745 
గ్ష/9 
333 
545 
562 

శీర్‌ 
606 
258 
505 

60 
౩34౯ 
249 


అయ్యంగరాజు తోడం గయ్యము 485 


అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 


ర్‌ర్‌ 


విరాటుండును 59 


62 


అయ్యవసరంబున నా సైన్యంబుల 7/70 


అయ్యవసరంబున నీ యోధు 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున సింధురాజ 


334 
360 
362 
3౩90 


అయ్యవసరంబున సోమదత్తుండు 565 


అయ్యవసరంబున దశరథ 
అయ్యిరువురు నక్కజం బగు 


5౯/5 
620 


అయ్యెడ ఖేచరులకు 
అరదంబు డిగ్గి తొలంగి 
అరదంబులు మొదలగు 
అరదము డిగ్గి తీవ్రగమనా 
అరదము డిగ్గి యప్పుటు 
అరదము పైకి దాంటి 
అరదము మొదలైన 
అరదములు చి(త్రగతులం 
అరయంగ బంధు కోటులకు 
అరిగి తురగముల 

అరుగ6ంగ సుదర్శనుండను 
అరుణాశ్వములు రుచిర 
అరుల కభేద్యం బగు 
అరులు మనమీద నురవడి 
అర్జునుండతని నేడమ్ముల 
అర్జ్హునుండను పర్దన్యు 
అర్జును. జంపుదు మతని 
అర్జ్హునుండొంటి వోయెనని 
అర్జును ప్రతిన చిత్తంబున 
అక్థి విశ్యావసుం డాదిగా6 
అథి ముటిం (ద్రెళ్ళెం దేరులు 
అటిముటి నిరువుర 
అతిముటి నొండొరు (్రేసిన 
అతజిముటథి వేసిన. బలకం 
అబువది యయువదియుమ్ముల 
అలఘు తపంబులం 
అలఘుబలుండు శ్రైనేయుండు 
అలఘువిచార! యట 
అలరు మొగముతోడ 

అలవి యెజుంగ కిమ్మెయి 
అలవు6 జలంబు శార్యమును 
అలిగి కృష్ణుతమ్ము( డతని 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


3౩97 
729 

8/7 
370 
త్త] 
693 
633 
త్వం] 

క్షే 
త్త 
వ. 

18 
5ర్‌డ్తీ 
707 
3౩51 
355 

/7శ్త 
463 
323 
233 
389 
శతం0 

62 

5్‌రి 
523 
295 
415 
304 
248 

శీ0 
260 
జో 


అలిగి గురుండు ధర్మజు 
అలిగి గురుండు శక్తి 
అలిగి దశార్ష భూరమణు 
అలిగిన గాండీవి యమ్ము 
అలిగి నరుండు భీముండు 
అలిగి బాణశతంబున 
అలిగి యవుడు గటుచి 
అలిగి వెడందవాతియమ్మున 
అలుంగు చెక్కలుగాం జేసి 
అలుంగు టమ్ముల దాశకిన 
అలుకొందు మనముతో. 
అవధరింపు మహాత్మ! 
అవధానాయత్తంబగు 
అవుడు గజుచి యెజ్జనగు 
అవ్యక్త మప్రమేయము 
అవ్వలి సైనికులడలంగ 
అవ్విధం బద్దివ్యాస్త్ర 
అవ్విధమున. బల్కి 
అవ్విధంబున గృపాశ్వత్హామ 
అశని కరణి వచ్చి 
అశ్వత్హామ సచ్చెనని 
అశ్వసుభట తతుల 
అస్తమయమునకు మును 
అస్త్రశస్త్రంబుల నధికుండు 


ఆ 


ఆగ్నేయాస్త్రము (ద్రోణుండేసిన 
ఆ చక్రం బ ట్టయిన 
ఆచార్యపుత్రు నస్త్రప్రభావం 
ఆతండు ప్రీతుండయ్యె 
ఆతండట్ట చేయ నరవాయి 
ఆతండు వాజీనం దెరలు 


3౩99 
త్వత్మ1 
110 
336 
ర59శ్తీ 
శం 
389 
613 
363 
శం 
110 
738 
229 
267 
310 
2854 
310 
456 
52౯7 
351 
653 
93 
279 
27 


367 
406 
358 
521 
116 
125 


ఆతని జూచి కన్నుంగవ 
ఆతనికి సంజయుం 

ఆతని వెనుకొన నాచార్యు 
ఆదికి నాది లోకముల 
ఆదిదేవుండైన యవ్విష్టు 

ఆ ధర్మనందనుండు 

ఆ ధర్మసూను. గయ్యంబునం 
ఆననంబున (గ్రోధ 
ఆననములు వెలవెల్లం 

ఆ నరు డెప్తుడు మము 
ఆ నరు నేనాకండన 

ఆ నినదంబు సాంద్రముగ 
ఆపద ముట్టిన యెడ 

ఆ పాపాత్ములు తమలోనం 
ఆ పార్టుండు గోపానల 

ఆ ఫల్నునుండు పాదచారియై 
ఆ బ్రహ్మాస్త్రంబుచేత 
ఆభీలత. గర్జుని 

ఆ మనుజపతికి నశ్వత్భామ 
ఆ మోము నా భుజంబులు 


ఆ యిరువురతో నజ్జ్ఞన నాయకు 


ఆయువును బుణ్యమును 

ఆ రథము కెలన నుజ్జల 
ఆ రథికవరుండును 

ఆ రథికు లొక్కమొగి 

ఆ రాజు వరుణ తనయుం 
ఆర్భి నెత్తురుట్ట నమ్మస్తకము 
ఆజమ్ము లతని మేనం 
ఆలోనన మెజుంగారెడు 
ఆలోచన యా రథికుని 

ఆ లోన 

ఆలోన నతని రథచోదకుండు 
ఆలోనన తెలిసి మెజుంగు 


485 
518 
98 
739 
730 
5558 
37 
480 
249 
73 
16 
81 
380 
228 
86 
372 
728 
శం 
724 
413 
త్త 
2శ్త1 
త్తం 
తీశ0 
395 
350 
6256 
428 
461 
శం 
క్షయ 
శ్వీత్ష2 
604 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


ఆలోనన భోజపతిన్‌ 
ఆలోనన సూతసూనుండు 
ఆలోన సైంధవుండు 


ఆ 


ఆ 


6666666666 6666666666 6 6 


విక్రమంబు వీక్షించి 
విజయుండు గర్జ్హుని విలు 
వృద్దక్షత్రు తపము 

వృద్ద క్షత్రుండు శమంత 
వెలు6గు గనువెలుంగు 
శిఖండియు నీవు 

సంకుల సమరంబున 
సంరంభంబు సూచి 
సంశప్తకులలో దండిమగలు 
సభ బాంచాలి గాసిసేయంగ 
సభ నీవును మీ దుశ్ళాసను 
సమయంబునం గడ౦గి 
సమయంబునం జేద్పడి 
సమయంబునం బాంచాల 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 


ధర్మజ 

నతని 
నవ్వీటి 
నశ్వత్హామ 
నుభయ 
బకుని 
సుయోధనుం 


ఆసీనుండై యాతండు 


ఆస్తిక చేతస్సహితా! కౌస్తుభ 


ఇ 


ఇంతకు మున్న నీజనకుం 
ఇంతి నీ కధర్మమేల యయ్యెడు? 219 


433 
శ్వర్రిడ్న 
ర్‌ 
636 
523 
539 
532 
3౩4 
గగ 
3౩97 
729 
456 
717 
550 
క్షండ్న 
1/76 
463 
1086 
153 
శంం 
367 
426 
298 
3౩93 
663 
631 
525 
82 
535 


187 


ఇంత వట్టును వెలారింతు 
ఇక్కడ గృష్షుల తేజము 
ఇక్కడ భారద్వాజుండు 
ఇటు దగునయ్య శూరులకు 
ఇట్టు లొండొంటి. గదియంగ 
ఇట్టడరి వివిధాస్త్ర 
ఇట్టత్యాళ్చర్యకరణ 
ఇట్టనన్య భేద్యం బగు 
ఇట్టభిమన్యుండు మడిసె 
౮ 
ఇట్టమ్మహాముని సనుటయు 
ఇట్టర్దునపు(త్రుండు 
ఇట్టసురబలంబు 
ఇట్టవంతీశ్వరు లురవడించి 
ల్‌ 


753 


520 
శతం 
136 
255 

శ్వర 

63 
531 
కం 
గ్ష/ం 
659 
176 
572 
368 


ఇట్టింద్రపౌత్రుండు గోసలేంద్రునిం 185 


కాంభోజపతి వడుట 
కృతవర్మ విరథుండైన 
కృపాచార్యుండు 
గడంగినం బ్రత్యక్థి 
గద(ద్రుంచి పైపై 
గనుపుకొట్టు 
గాంధారపతి పడుట 
గెలిచి వచ్చియు 
గోవిందునకు. గుసుమా 
ఘటోత్కచుండు వడిన 
చతుర్షశ సహస్ర 
చేకితానుం 

దంతిని భగదత్తునిం 
దజిమెనేని యిప్తుడ 
దల6 దునుముటయు 
దలపడి శల్యసమీర 
దాంకియతనిపై 
దుశ్చాసనుండు దలపడి 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


ఇట్టు దొడంగి యయ్యిరువురు 


దెలివొంది యొండొరులం 


352 
435 
539 
585 
శతం 
336 
615 
211 
351 
645 
శం 
462 
123 
624 
369 
6౮1 
131 
338 
82 
406 


75డ్తీ 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


'ద్రుమసేనుండు సచ్చినం 
(ద్రోణధృష్టద్యుమ్నులు 
'ర్రోణుండు బరవసంబు 
ధర్మజుని యొద్దవాసి 


ఇట్లుదతుండై యగ్గురుండు 
ఠా ూ గ. 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


నారాయణమారుత 
నిలువరించి నిటలంబున 
పరవశుండైనం 

పాండవ బలంబులు 
పాండవా[గ్రజుండు 
పురంబు వెడలి 
పూర్వవైరంబు దలంచి 
'పెక్కం(డ్రొక్క పెట్ట 
పెద్దయుంట్రా ద్దు 
'ప్రచండమూర్తిలై 
'ప్రణమిల్లిన 

ప్రళయ సమయ 
'ప్రొఢుండై కామినీ 
బాణజాలంబు 
భయథ(భ్రాంతులైన 
భవదాత్మజుండు 

భీకర ప్రాదుర్భావంబైన 
భీమసేనునేపు 

భోజపతిం (గ్రూర 
మండల (ప్రచార 
మనసైన్యంబు 
మత్స్యానుజుండు దాంకిన 
మాయగైకొని 
మార్కొనుటయును 
మూకలంగలంచి 
మూర్చిల్లిన దుశ్చాసను 
మూర్చిల్దుటయు 
మేలుకని తగు తెజంగు 
వరుణతనయు.డు 


617 
361 
శ్వ12 
78 
67 
354 
469 
267 
105 
401 
09 
186 
౩94 
62 
526 
543 
167 
664 
శ్వ2/ 
83 
4855 
716 
113 
348 
85 
109 
609 
637 
3౩51 
166 
164 
5568 
320 
351 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


ఇట్టు 
ఇట్టు 


వాజీ చిత్రసేను 
విగతసాధనుం జేసి 
వికలసాధనుం డై 
విరథుండయి 
విరథుండును 
వివృచ్చుండు పేర్చిన 
వీరకేతుండు వడినం 
వృషసేను నరదంబు 
శిఖండి గండడంగి 
శినిపుంగవుండు 
శిబిరంబునను 
శిబిరంబున నుండి 
శౌర్యసారసంపాదిత 
సదృశంబులగు 
సన్నద్దులై వెడలి 
సమ్మతించి 
సహదేవుం బొదివి 
సాత్యకి చేతం జచ్చిన 
సింహనాద మిచ్చిన 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


ఇట్లు 


భా 


ఇట్టు 


సువిహిత సంధానుండై 
సేదదీర్చి 
సేయం జాలవైతేని 
ఇట్టు సేయ నైతినేని 
ఇట్టు సౌభద్రు. జనయం 
ఇట్టు హార్షిక్యు బలువిడి 
టా 6౧ 
ఇట్టేకాక్షౌహిణీ బలక్షయం 
ఇట్టేపు మెజయ నిరువురుం 
ఇట్లేయు నా సూతనందను 
లా 
ఇతండున్నయంతసేపును 
ఇతండు వడిన (ప్రజ విచ్చును; 
ఇతనికి నితండ యితనికి 
ఇతని వధియించుటకు 
ఇత్త్పెజింగున 
ఇత్త్పెజంగున 


శ్తంం 
461 
173 
40౮7 
389 
622 
శ్వీరిడ్త 
శ/5 
434 
364 
39 
03 
200 
676 
05 
6857 
607 
604 
473 
675 
375 
శ్న53 
269 
గర 
432 
5/4 
633 
శ్వ౦6 
78 
382 
6౮1 
597 
శ్షం6 
౩71 


ఇత్పెజింగున 
ఇత్పెజంగునం గురుబలంబు 
జేయి 

దునిమి 
దునిమి 


దెరలుచుం 


ఇత్తిజంగునం 
ఇత్తిజంగునం 
ఇత్తిజంగునం 
ఇత్తిజంగునం 
దేరిపయి. 
ఇత్త్పెజంగునం బాటిన 
ఇత్తెిజంగున. గర్జుండు 
ఇత్తెజంగున గెలుపోటమి 
ఇత్తెజంగున (ద్రోణాచార్యుం 
ఇత్తెజంగున నెజటి గలిగి 
ఇత్తెజంగున నేయుటయు 


ఇత్తిజంగునం 


ఇత్తెణంగున సింధురాజు 

ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇదె యొక పిన్నవా6 డడరి 
ఇన తనయ సహిత 

ఇన మండలంబు మజటువడ 
ఇను6 డస్తమింపకుండంగ 
ఇను6 గబళించు రాహు[క్రియ 
ఇబ్బంగి నుభయ సైనికులును 
ఇమ్మహాస్త్రంబు. గడిమమై. 
ఇమ్మెయి( గృతార్థంబైన 
ఇమ్మెయి(దమ్మునిం దునుము 
ఇమ్మెయి నద్భుతవిక్రమంబున 
ఇమ్మెయి బాలుండొక్కరుండ 
ఇమ్మెయి వేగిన బాండవు 
ఇరువది యేవురు పాంచాలురు 
ఇరువది యేవురు పరిణత 


3౩90౮ 
703 
85 
101 
694 
3౩96 
తీశ0 
త్వశ్షం 
6056 
675 
356 
669 
౩41 
క్ష/డ్న 
135 
315 
శ్వీ24 
536 
746 
146 
306 
525 
302 
162 
91 
(721 
85 
166 
355 
180 
320 
త్త 
238 


ఇరువాంగును దార్కొని 
ఇరువే యుద్భట రథముల 
ఇలయును నింగియు నద్రువం 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


ఇవ్విధంబునం గడంగిన 
ఇవ్విధంబునం గుంభ 
ఇవ్విధంబున. గృపాశ్వత్హామ 
ఇవ్విధంబునం దొడంగి 
ఇవ్విధంబునం బలుకుటయు 


ఇవ్విధంబునం బాండవా[గ్రజుం 
ఇవ్విధంబున. గదిసి 
ఇవ్విధంబునం గురుసేనం 
ఇవ్విధంబునం దన చేరువకుం 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


ధనురాచార్యు 
నడ్డపడి 
నత్తపస్వి 
నయ్యోధ 
నరిగి 
నశ్మకుండు 
నశ్వత్హామ 
నసమ సమర 
నాలింగనంబు 
నిజరథంబు 
నుత్తమౌజుని 
నుజుమాడ 
మన దిక్కున. 
రాధేయుండు 
రాధేయుం 
రౌద్రరసంబు 
విజృంభించి 
విజృంభించి 
విరటుండు 


రం 

83 
703 
370 
620 
శతం 
౩342 
52౯7 

త్త 
658 
100 
గ్షేం5 
373 
శ్వర 
శ్త72 
గ/72 
243 
153 
248 
శ్షేరడ్క 
721 

90 
543 
తశ3 
348 
354 
405 
644 
55/7 
3686 

86 
623 
610 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


ఇవ్విధంబున విరాట[ద్రుపదులు 
వెండియుం 
వైరివధం 


సంకులసమరంబు 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున సైన్యంబులు 
ఇవ్విధంబున 
ఇవ్విధమున సైంధవుండా 
ఇవ్విధమున సైంధవుతలం 


సైన్యంబు 


-ఈ 
-ఈతండు మీకు నాపదల 
-ఈ తల పుడమిం బడనీ 
-ఈ (ప్రతిన యెట్టి తెజంగున 
-ఈ భంగి నీవడంగుట 
-ఈ మేలు (ప్రజ కొనర్చిన 
-ఈ యధర్మంబునకు వెజుతు; 
-ఈ యితిహాసం బాయువు 


671 
446 
593 
336 
167 
345 
535 
533 


381 
532 
285 
4/5 
247 
217 
223 


ఈ యొడ్డు భేదింప నేమెవ్వరము 143 


ఈలోక మెల్లం బాడిల్టును 
-ఈసును రోసము6 గల దు 
ఈ సేనల భేదించి భుజా 


ఉ 
ఉక్కును నస్త్రబలము 
ఉదయధరణీధరంబుపై 
ఉన్న సమయంబున లజ్ఞా 
ఉభయ బలంబులు. బురికొని 
ఉభయ బలంబులు. బురికొని 
ఉరగాంగన నలి. బట్టెడు 
ఉరవడి.( దాకుటయును 
ఉజఅక యురంబు బాహువులు 


ఉణుముచు నెల్లెడం 


ఊ 
ఊరక బరవంబు తెజుంగు 


294 
203 
420 


262 
321 
72 
132 
362 
ర్‌ 
561 
182 
30 


4858 


యి 
ఎక్కటి పోరె; రుద్రునకు 
ఎక్కటెక్కటి పెనంగిన 
ఎక్కడి తండ్రివి? నీవే 
ఎచట నున్న వాండవే? 
ఎటువోవ వచ్చు? నిను 
ఎడ6ంగని యబ్బలంబు 
ఎడ6గని వాలు బల్లెమున 
ఎత్తెజంగునం జేసినను 
ఎదుర నుండ వెజుచి 
ఎనిమిది తునియలుగా 
ఎప్పాట నెవ్వరికి విధి 
ఎటింగినం జేరండు; చేరుట 
ఎయుగవలయుదాని నెజింగి 
ఎలమి€ జెలంగు కృష్ణుల 
ఎలమి. దేరిమీంద నిలుచుండి 
ఎల్ల దివ్య బాణంబులు.6 
ఎల్లభంగుల రాజరక్షణార్థంబు 
ఎల్లభంగుల రాజరక్షణార్థంబు 
ఎల్లి సచరాచరములగు 
ఎవ్వండు దెరలనా? తిరుగక 
ఎవ్వరికేని నిలువరింప 
ఎవ్వరి నెట్టు సేసెదనొ 


గ్‌ 
ఏచి కురుకుమారు లేవుర 
ఏచి ధృష్టద్యుమ్ను. డాచార్యు 
ఏచిన రథికవరులు 
ఏచి నరునకు సాహాయ్య 
ఏడుదీవుల యందు. 
ఏను జయద్రథుం జంపుటకుం 
ఏను నిలిచినట్ట కా నూజడిల్టు 
ఏను నిలిచినట్ట కా నూజడిల్టు 


755 


325 

ర్‌ం 
5/70 

85 
453 
౩71 
శం2 
735 
506 
48582 
2086 
381 
259 
3583 
529 
726 
327 
శ్వ1/ 
302 

30 
651 
135 


485 
616 

52 
516 
231 
281 
326 
త్వ1/ 


756 


ఏ నాకరుండనే తనకు 

ఏ మనుసంధించిన పనికి 
ఏమి యువరాజ విభునకు 
ఏమిర కర్ష! భీము నటు 
ఏము గలంగిన యప్తుడు 
ఏము వెండియు నా కర్ణుని 
ఏ వీరునకైనను నిది 

ఏసిన నతండు రయంబున 
ఏసి యెలమి నరుగం 


(౧9. 
ఐదైదు శరముల నందటజు 


ఒ 
ఒండు దెసం జక్క6 జూడ 
ఒండొక చాప మెత్తికొని 
ఒండొక తేరెక్కి సముద్దండత 
ఒండొక విలుగొని ధర్మ 
ఒండొరు మీది కోపమున 
ఒండొరు మీంద సాయ 
ఒక6 డట్టు సొచ్చి, భూప(ప్రకరం 
ఒకనిని జంపి యిట్లు 
ఒక బలు తూ పురంబు 
ఒక్కండ చన్నవాండు 
ఒక్క6ండని కడ. రథికులు 
ఒక్క తేరిమీంద నుండి 
ఒక్కొక్క చోట 
ఒడలను బ్రాణముల్‌ గలుగ 
ఒప్పిన యప్తురుష సత్తములం 
ఒరుల దిక్కు సనక 

ఓ 


ఓడితిమె మేము రణమున 
ఓర్వక పెక్కండ్రురుర్విశు 


273 
219 
శ్వర 
ర్‌9 
465 
651 
366 
103 
503 


432 


505 
434 
త్త] 
3౩99 
శ్షేం5 
త్వం] 
554 
649 
614 
శ్వ12 
335 
573 

93 

84 
3785 
383 


క్ష2/ 
236 


క్‌ 
కంకటము దూజీి యంగంబు 
కటకట పేరిన పెన్నెత్తుట 
కడంగి రంత. గురుపతి 
కడక న్నైజ్జనిచెల్వు. దాల్ప 
కడచి కాంభోజసైన్యంబు 
కడు6 గూర్తు6 గవ్వడికి 
కడుపు(వ)వ్రచ్చి యొడలు 
కడువడి గురు6 డనిలజుపై 
కడువడి నీ వరుగంగ 
కడువడి వీరధన్వుండు 
కదిసి డెబ్బదేను కాండంబు 
కదిసి నరేంద్రుండు సూతుని 
కదిసిన లక్ష్మణునిం 
కదిసి శరాసన గురు6 డిరువది 
కని కుంభజముఖ్యులు 
కని కృతవర్మకు సారథి 
కని ('ద్రుపదాన్వయోత్తము. 
కని 'ద్రోణాత్మజాం డేచి 
కని యాతని కొడుకు 
కనియెదు సైంధవుం గడచి 
కని విజయు. డలరి 
కని హరి గర్జునితోడం 
కనుంగొని గృపాచార్యుం 
కనుంగొని కౌరవేశ్వరుండు 
కనుంగొని నవ్వుచు 
కనుంగొని రోషవిషాదంబులు 
కనుగొని గురుండవ్విభు 
కనుంగొని ఫల్న్లునుండు 
కనువెలుంగు నీవు గానీ 
కన్నీ రొలుకంగ వగచిన 
కన్నుంగవ6 గెంపు గదురంగం6 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


155 
256 
380 
55/7 
348 
301 
228 
564 
4186 
401 
489 
448 
182 
346 
265 
431 
95 
566 
461 
283 
334 
636 
5్‌రి1 
580 
౩44 
725 
400 
గ21 
22 
10 
69 


కమలాసమని యిం[ద్రియముల 
కయ్యంబు సేయ నందు 
కరములు నిగుడంగ 
కరవాలంబున వైచి 

కరి కళేబరములు 
కరిగాత్రంబుల ఘోటకాంగ 
కరి ఘటలు దురగముల 
కరితురగ రథపదాతులు 
కరిపతి బిజ్జనం దిరిగి 
కరియూథనాథు(6 బొదువం 
కరుణ గలవు; మమ్ము 
కరులం గూల్చుచుం దేరులన్‌ 
కరుల కరంబులు 

కరులు రథంబులశ్వములు 
కర్ష కర్ష వచ్చి కావు 

కర్ణ నందను. డిట్టత్యుదీర్ల 
కర్టుండు శక్తి వైచిన 

కలంక యుడిపి చిత్తము 
కలగిన సేనల. గాచెద 
కలయంగ దుర్ష్నిమిత్తములు 
కలవే యెందును నిట్టివి? 
కలశజుని తెంపు6 బంపును 
కవచధారణ మను ఘన 
కవలుం దానుమ నేచి 
కవిసిన నమ్మహాభుజుండు 
కాంచనాలంకార కాంతంబులై 
కాదేని గాండివజ్యా నాదము 
కాలంబైనం బోవక 

కాలము ప్రాప్త్రమైన మది. 
కాలువలై పాయు కీలాల 
కావున 

కావున నతం డంతకు 


215 
613 
343 
త్తం 
క్షం 
64 
91 
8/7 
క్ష 
ండ్ష 
662 
681 
619 
541 
06 
64 
48582 
658 
10 
246 
345 
456 
189 
63 
130 
231 
న 
290 
350 
133 
23 
086 


కావున నశ్వత్హామ సచ్చెనని 


కావున నీవు సమరోత్సాహుండవై 


కావున నొక్కరు నిరూపింపు 
కావున మన సైంధవునిన్‌ 
కావున మన సైన్యంబులు 
కావున వారల గెలుచు 

కినిసి బకమర్హనుండు 

కినిసి వెసన్‌ సత్యజితుని 
కినుకమై నిగిడిన 

కిరణము లుల్లసిల్లం 
కుడిచితి, కట్టితి, పెట్టితి, 
కుడువను గట్టను బూయను 
కురునరేశ్వరుండు పురికొల్పం 
కురుపతి ధర్మనందను 
కురుపతి బలముల 
కురుబలము. దొడరి 
కురుబలము సొచ్చి నీదగు 
కురుముఖ్యుండును దోడి 
కురువీరు లెజుంగుదురు 
కురుసేన పైంబడ్డ 

కురుసేన యుబ్బి యార్భుచు 
కులిశంబు తాంకున కూలిన 
కూలురూపు. దన్నికొనియెడు 
కూల్చుచు గజముల నెత్తుట6 
కృతవర్మయు'. గృపుండు 
కృతవర్మయొడల సాత్యకి 
కృతవర్మాదుల. జెప్పనేల? 
కృతవర్ముండు మద్రమహీపతి 
కృపుండును 'ద్రౌణియుం 
కృపుండు వృషసేనుండును 
కృపుండు గురుసుతుండు. 
కృపుని పలుకులు విని 
కేతువు. గూల్చి, రథ్యముల. 


682 
476 

20 
556 
552 

౩4 
562 

97 
109 
735 
666 
204 
353 
126 
283 
539 
415 
త్వీత్ష/ 
7086 
376 
727 
౩342 

89 

485 
183 
శత్త29 
503 

63 
535 
525 
152 
699 
402 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


కొండొకసేపునకు సేద దీటి 
కొడుకు. బొడగాన కర్షును 
కొడుకు వధించి రన్న 
కొనుమిదె నీ మిత్రుని తల; 
కొమ్ముల. (గ్రుమ్మియు. 
కొజవి(ద్రిప్పిన తెజంగు 
కొలువున్న సమయంబున 
కోపంబు గదిరి ప్రాగ్యోతిష 
కోపాటోప మహోా([గ్రమూర్తి 
కోపించి యాతండొండొక 
కోలు మసంగి గురుండు 
కౌరవపతియు మగడి 
కౌరవయోధవరు లొక్కపెట్ట 
కారవసేనా ముఖంబున 
కొరవ సైన్యంబులం గల 
కౌరవులం గాచుచు రణ 
కౌరవులేమి సేయుదురు? 
(క్రీడికి మును మనమందయు 
(క్రీడీ యమ్మెయి వచ్చిన 
'క్రీడి యాశొనియున్న కేసరి 
(క్రోధ శోకజ్వర విముక్తుండవై 
క్షత్రదేవుండు లక్ష్మణుతోడ 
క్షత్రధర్మంబు కీడున6 
క్షత్రవర్మ గురుని చాపంబు 
నక్షత్రికాంత పుత్రకుని 
క్షమియింపు మనుడు 
క్షతియుం బర్వతకోటియున్‌ 
క్షేమధూర్తి బృహత్‌క్షత్రు 
క్షోణీవల్లభ! వినుమే( 

ఖి 


ఖండములై పడం ధనువు 
ఖరనారాచము భీమువక్షమున 


597 
203 
205 
625 
92 
కా 
321 
120 
395 
౩349 
680 
శ్వంం 
(1 
25 
282 
స 
329 
5852 
3256 
80 
324 
ర్‌ర్‌ 
511 
462 
289 
585 
677 
శ్వ01 
శ్న0 


ర్త 
శరిడ 


గ్‌ 
గగన మధ్యంబునకు వచ్చి 
గజము. గొలిపి యాదిక్కున 
గతవృత్తములకు వగవం 
గదగొని యశ్వత్భామం 
గదగ౮(ద్రిప్పి బెట్టు వైచిన 
గద లన్యోన్య సమాగతిన్‌ 
గద వైచిన నది ద్రోణుని 
గద సారించి చెలంగి 
గద సారించుచు జయమునఈ. 
గాండీవంబు గుణంబు 
గాండీవి చందమయి 
గిరియై పజఅతేర నశని 
గురు6 డతని సూతు. 
గురుండను జలనిధి. 
గురుండను తీవ్రమారుతము 
గురు6౯ డమల యోగనిష్టం 
గురు6 డలిగి పెలుచ నడరిన 
గురుండవుగాక పగతుండవె? 
గురు6 డశ్చంబుల. గూల్చను 
గురుండును నీవును మద్రేశ్వరు 


గురుండు పాండవులకు. గూర్చు 


గురుండు వడిన నవ్విధమునం 
గురుండు వడిన యపుడ 
గురుండు సత్యజిత్తు కోదండ 
గురు6 డెన్ని శరములేసిన 
గురుం డేయ నరుండు 
గురుండొండొక విల్లెత్తిన 
గురు డొడ్డుగం దమకంబున.6 
గురు కృతవర్మ ముఖ్యులతి 
గురు కృతవర్మాది రథిక 


గురుండును భీషు శండుం గలనం 


757 


50 
110 
శ్వ౦డ్మ 
103 
637 
6౮1 
460 
4/70 
23 
526 
85 
5/70 
శ్వీ5్‌5 
వ. 
90 
697 
ర్‌ 
345 
క్షం] 
585 
589 
703 
30 
95 
శరం 
675 
366 
126 
430 
5512 
౩4 


758 


గురుతనయ ప్రముఖ 
గురు దృఢసేనుండు దాశకిన 
గురునకు నాకును బాండవు 
గురునట్టివారు పదివేవురు 
గురుని6 గడచి నరుండు 
గురుని (ప్రతిన వింటె? 
గురుని బలశౌార్యములు 
గురుని యలవు6 జలము 
గురుని యుపేక్షం జేసి 
గురుని వధించుటయు 
గురుపుత్ర కర్షమద్రేశ్వర 
గురుపుత్రుండు గడంగి 
గురుముఖ బహురథిక 
గురుమెయి. దొంబది సునిశిత 
గురులకు భక్తు. డుదారుండు 
గురు శారద్వత ముఖ్యయోధ 
గురుసుత! నీదుభుజా 
గురుసుతు6 డొక్కరుండును 
గెలుపు ధ్రువము నీకును 
గెలుపును నోటమియును 
గొడుగునను వింటికొమ్ముల 
గొడుగులు6 గేతనంబులును 
గోమున౦. బెరింగినవాండు 


అగ 


స్సు 
ఘనతర కోపవేగమున 
ఘోరంబు గాంగ హాహాకారము 


చ 
చంచత్తుంగ తురంగ సత్వర 
చంచద్వాణ పరంపరా 
చండగతి వీరరథికుల. 
చంపం జాలుదు నేనాకండన 
చంపి యతని రథంబునకు 


525 
101 
589 
300 
501 
39 
77/7 
2583 
161 
శ్వ 
413 
25 
౩79 
3౩98 
250 
202 
726 
567 
324 
519 
శతం2 
365 
380 


96 
367 


50 
670 
1856 
580 
503 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


చంపి విక్రమంబు సొంపార 
చక్క6 జలము పెనంగ6 
చచ్చిన నీలుని. గనుంగొని 
చచ్చిన వసాతి6€ గనుంగొని 
చచ్చిన సోమదత్తు. గని 
చచ్చె ఘటోత్కచుండు మన 
చతురంగంబులు నొక్క పెట్ట 
చని యడచి పాటు గదుర 
చని యయ్యుడ్డనంబునకు 
చని యాప్తులైన బలవన్మను 
చను. డడ్డం బాచార్యున 
చనునప్పు డతని యమ్ములు 
చరాచరంబు లన్నియు 
చలమున6 బోవక పెనంగిన 
చలమేది కౌరవ సైన్యముల్‌ 
చాపము కేతువుం దునిమి 
చాపము. గేతువుం దునిమి 
చాపాచార్యుండు సాత్యకి 
చావులు లేవె యెందు? నని 
చిక్కువడ. బేసి చనుమథజు 
చిక్కు వడక సాత్యకి 
చిచ్చునకు. దోడు గరువలి 
చిత్తము వొక్కడుం బురుష 
చూడం బిన్నవాండు గాని 
చూపులు మిణుమిట్టుగొనంగ 
చెప్పి యప్పుడు ధర్మనందన 
చెలంగు పటు సింహనాదం 
చెలియలికట్ట సముద్రము 
చెవులు బీంటటలు వాజంగ. 
చేతులు6 దొండములు 

చే నెత్తురు గాకుండం 
చేయగల రథికులును 
చేయలంతిం గని సమరము 


క్క! 
5258 
క2/ 
1/76 
596 
646 
376 
త్త/డ్వ 
332 
2/2 
125 
357 
215 
468 

66 
185 
610 
త్వత్ష2 
699 
460 
4358 
130 
140 
189 
332 
697 
482 
334 
3౩92 
354 
543 
619 
శం 


చేరి యుండుట ననువైన 
చేసికొని యప్పదాతి 


ఛ 
ఛలము గొనియిట్టు వడయంగ 


జ 
జగము లన్నియును దేజంబున 
జగములు గలిగింపంగ 
జనకు నధర్మవృత్తి 
జననమాదిగ6 బాకశాసను 
జననాథ! పాంచజన్య ధ్వని 
జననాథ! యిట్టు శోకంబున 
జనపాలక! సృంజయు. డను 
జనవినుత! బాదరాయణ 
జన్మవేళన యాత. డుచ్చైటళ్ల 
బిగి దొలంకాడంగ నేలకు 
జ్ఞానమ్ములు దెలివొందం 


డ 


డిగకుండు వాహనంబులు 


త 
తక్కటి రథికుల నెలను 

ఖా! 
తగం బర్జన్యుని సొంపునన్‌ 
తగ మన సైన్యమున్‌ 
తగు మాటలాడి కోడలి వగ 
తగు సంతసింప6 గుజనుల 
తడవయ్యె నితండు మన 
తడసిన6 గర్తంబు దప్తు; 

జ 
తదనంతరంబున 
తదనంతరంబ (ద్రోణుం 
తదనంతరంబ యాచార్యుం 
తదవసరంబ 


శ24 
600 


706 


శం6 
309 
704 
234 
272 
229 
226 
745 
705 
729 
322 


719 


70 
16 
న. 
290 
81 
౩4/7 
428 
07 
త్త 
453 
ర్‌ 


తదవసరంబున 
తదనంతరంబున 
తదవసరంబున యుధిష్టిరుండు 
తనకు నరణ్యంబున 

తన కొడుకుల గెలుపు 
తనచేతన సూతసుతుం 

తనదైన ప్రతిన నెణపుట 
తనమాట నమ్మి సైంధవు 

తన మాటే యని గంగాతనయు 
తనయుండు మూర్చవోయిన 
తనయునిమీ6ది కూరిమి 

తన విద్య కలిమి వినతా 

తన వెనుక దెసకు పాటిన 

తన సారథిం గనుంగొని 

తను. దాన చెప్పికొను టొప్పని 
తను బాండు తనయులకు 
తను నత్యుద్దతిం బిల్ఫి 

తను నా ధృష్టద్యుమ్నుం 

తను నిమ్మెయి. దలచిన 
తపములు దానంబులు. జేసి 
తమకించుచుందుము నీకు 
తము. బిలుచుచు నివ్విధమున 
తమ్మునిం 
తమ్ములు 
తమ్ములు 
తరుణుల 
తథజీిమి 
తథటీిమి 


దలంచి కృష్ణుని 
దొరలును నేపటి 
నన్నలుం౦ జెలులు. 
కుచములపై 
గురు వింటి గొనయం 
ఘటోత్కచుండు 
తజిమి సహదేవుండా తత్రిగర్త 
తతీిమి సుశర్మదమ్ములును 
తయిచుగా. దెగిపడ్డ 

తలపడి చాపరుచులు 

తల మిగిలి వచ్చు బాహ్హికు 


96 
109 
529 
314 

31 
656 
3౩92 
ర్‌ర్‌ర్‌ 
/1గ 
5077 
1/70 
క్షయ 

131 
క్షత 
701 
689 
130 
698 

086 
277 

/7శ్త 
383 
464 
త్వశ్వం 
కా 
663 
622 
405 
402 

76 

త్తం 
365 
128 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


తలలను గరముల 

తలలుం జేతులు6 గాళ్లులుం 
తల (వ్రయ్యలైన నిష్టుర 
తాంకినం బొగడం దగియెడు 
తాంకి యిరువదే నమ్ము లుద(గ్ర 
తానును దమ్ములుం జెడుదు; 
తా నెజు0గ6 డొరులు 'సెప్పిన 
తిండిపోత! నీకు భండనం 
తునిమి తోడన యురమాడ 
తుంగ మడువుం జొచ్చిన 
తునిమి తోన యతని 
తునిమి నవ్వుచు నేంబది 
తురంగంబులపై నాళ్వికు 
తురగము తురగము. గరి కరి 
తురగమున నరుని వ్రేయుచు. 
తురగముల. జంపి సారథి 
తురగముల తలలు 
తురగముల సూతు6 జంపిన. 
తురగవ్రాతము. గూల్చి 
తురగవ్రాతము నొంచి 
తెగవాపుటయుం దదీయ 
తెరలిన సైంధవు6 గని 

తెరలి పాణంగం దలచుచో 
తెజపిగొని నీవు సొచ్చినం 
తెలివొంది యుధిష్టిర 
తెల్లమయ్యె నాకు దివ్యాస్త్ర 
తెల్లముగ సుతుపడుట విని 
తేంకువ లేక పుత్తెంచిన 
తేరుల యొప్పు మైడుపడ6 
తేరును సైంధవుని దెసకు 
తొడరెడు కొలందియె వానికి? 
తొడవు లొప్పార నెత్తుట 
తొమ్మిది తొమ్మిది వాలిక 


426 
623 
5/5 


724 
481 
501 
త్తంం 
త్త 
354 
౩94 
436 
663 
556 

92 
502 
4583 
620 
524 

53 
313 

5్‌రి 
643 
క. 
559 
726 
267 
505 

91 
516 
శరి1 
335 
388 


తోంచిన వినయసంభ్రమంబుల 
తోడంబుట్టువునకుం 

తోడన కడువేగంబున 

తోడన ధృష్టద్యుమ్నుండును 
(త్రుంచి తోడన ముప్పదితూపు 
త్రుంచి మేను గాండం దూపులు 
త్వరితముగం జనుము సఖుడు 


ద 
దండిమగలైన వృషసేనుండు 
దనుజనవైరి! యెంతదడ నింక 
దమమును సత్యముం దపము 
దర్శ దుస్సహతేజు రాధా 
దవ్వని చూడకు; మార్తుర 
దానం గనలి అనిలతనయుండు 
దానం బండువడక 
దానవజయ మింద్రుని కెద్దాని 
దానికిం జలింపక 
దానికి మనమున నించుక 
దీనికి మూలము ధర్మజు. 
దురమున బంధుమిత్రులకు. 
దుష్ట మనస్కుండగు 
దేవముని యిమ్మెయిం దగు 
దేవరకు నధిక భద్రమ; 
దేవరయాజ్ఞ( దలనిడి 
దేవవ్రతుండు దేవ భావంబునం 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవాసుర సంఘంబులు 


దైవంబన వేజొకండు గలదె? 


759 


729 

65 
369 
5076 
561 
603 
413 


౩91 
531 

09 

న. 
420 
4855 
607 
1086 
436 
శ్వం2 
700 
413 

26 
243 
324 
466 

04 

01 
140 
319 
425 
537 
545 
652 


760 


దొరతకొని దివ్యబాణములు 
దొరలు వడిన సేన దూలక 
(ద్రుపద విరాట కేకయులు 
'ద్రుపదుండు వృషసేనుండును 
(ద్రుపదుని సేనపై నడరి 
'ద్రుమసేను6 డడరి పటు 


'ర్రోణ కర్ణ శల్య దుర్యోధనులు. 


(ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ 
'ర్రోణుండు కోపించి 
'ర్రోణుండు పది బాణములు 
(ద్రోణుండు గర్జుండుం గృపుండు 
'ర్రోణుని శరములు నిలుపుచు 
'ర్రౌణి గౌంతేయసేనపై 
(ద్రౌపది వడ్డ బన్నము 
ధద్యైతవనంబునందు గుణ 


ధ 
ధనంజయ ధృష్టద్యుమ్నుల 
ధనంజయుం డతని కిట్టనియె 
ధనంజయుండును 
ధనురాచార్యుండ కేశవానుజు 
ధనురాచార్యుండు దగంబన్నిన 
ధనువుం గేతువు. ద్రుంచి 
ధనువు దునిమి నవ్విన 
ధనువు సిడంబు. (ద్రుంచి 
ధరణీచ(క్రము దిర్దిరం 
ధరణీనాథ! మురాంతకాను 
ధరణీభాగము (గ్రక్కునం 
ధర దివ్యాస్తహతిం బగిల్ఫి 
ధర్మజ భీమ పార్భులును 
ధర్మతనయు రథ్యంబుల 
ధర్మపుత్రుండు వనుప 


ధవళాశ్వంబులు. బూని 


676 
370 
418 
612 
5/79 
616 
273 
5/7 
400 

53 
546 

52 
724 
382 
వ. 


50 
77/7 
345 
త్వీత్ష 
249 
593 
కో 
605 
716 
448 
70 
౩74 
స 
400 
425 
త్తే 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


ధీరత్వం బొకండుం సహాయముగ 640 


ధృష్టద్యుమ్నుని జూచుచున్‌ 


న 
నకుల నందనుండు నీనందను 
నకులాదులు నా దైత్య ప్రకరం 
నకులుండు నృపతియు 
నకులుని. దాశి వికర్షుం 
నకులుని నైదు సాయకముల 
నడచి నదీనందను. డున్న 
నగుచు విలు దునిమి 
నడితెడువాడు గాండు 
నడుమ భాను6 దాల్ఫు 
నడురేయి తీవ్రభానుండు 
నను గెలిచి కాక నీ కిమ్మొన 
నను నళశ్వత్ధామను నీవనఘా! 
నను భీష్ముని పిదప బలం 
నను మది దూంటు వోవు 
నను విను కీచకాంతక! 
నమ్ముము, వెజవకు, మేనును 
నరతనయ ప్రముఖ 
నర తురగ ద్విరద రథోత్కర 
నరపతి యలరంగ రథకరి 
నరపతి యానంద్యాశ్రులు 
నరవర మున్న చెప్పితి 
నరసుతున కగ్గమయ్యెం 
నరు డగ్గలికం దజుముచు 
నరు6€ డనుంగుబంటు గావున. 


నరు డిటులాడునే నృపగణంబు 


నరుడు గని సత్వరంబుగ 
నరుండు దనతేరు వోయెడు 
నరుండును రాధేయుండు 


102 
689 


611 
636 
674 
403 

68 
13 
4358 
31 
360 
623 
469 
340 
35 
549 

145 
275 

శ12 
త్తీత్ష/ 

18 
543 
/2 
గర1 
ర్‌ 
548 
300 
720 
368 
శీర్‌ 


నరుండును సాత్యకియు 
నరుండు నూయజు తీవ్రశరముల 
నరుండు లేని చోట ననుంగని 
నరుండెడ సొచ్చెనేని 


నరు6 డొక రథికుని యనుమతి. 


నరు బొదివి; రతండు వారల 
నరు నడ్దెసం గలవారిని 
నరుని వి[క్రమంబు 

నరు బాహాస్స్ఫురణమునకు 
నరు లమరు లగుదు, 

నటికి నిజసారథిం జూచి 
నజికి తోడన హరిమేను 
నలి భగదత్తుండు గదుపుల 
నలుమడి నీకు నమ్మనుజ 
నలువ చెందొవల టేకులకు 
నాకుంగా లోకంబులం 

నా చేత. దెగని పాంచాలురు 
నా చేతి బలుపు గని 

నా తనూజులు దుర్చుద్దులీ 
నా తెజంగు వినుండు 
నాతో. దలపోయక 

నా దివ్యాస్త్రంబులు బాహా 
నానాస్త్రంబుల నాతండు 
నానాస్త్రంబులు ముందజ 
నా పలుకు నమ్ము; మర్దును. 
నాయున్న చోట నెపుడు 
నారాయణాస్త్ర మిమ్మెయి 
నాలుకలు ([గ్రోయుచు విష 
నాలో సగ మర్దునుండే 
నావింటి బలువు6 జేతుల 
నావుడు. గర్హుతోడ 

నావుడు నాతండమ్మునుజ 


న. 
523 
73 
36 
469 
531 
58583 
135 
తత్వ 
221 
న. 
౩డ్న1 
113 
240 
663 
214 
553 
శ్త2/ 
650 
10 
27/79 
700 
86 
శ్వీశ్షరి 
291 
39 
723 
310 
301 
387 
20 
337 


నావుడు నాత.6 డా ధరణి 
నిజబలంబులం బురికొల్సిన 
నిజశిబిరంబు సాత్తెంచి; 
నిను6 గృతవర్మ గెల్చి 

నిను6 దను గా నతి నిర్మల 
నిను6 బట్ట6 గుంభజుండు 
నిను6 బ్రజాసంహారమునకు 
నిను నమ్మి యొండు వలనికి 
నిను నవలీల దాటి 
నిన్నును బాండుతనూజుల 
నియతిం బావక బాణ 
నిరుపమ గుణరాశీ! నిర్గుణత్వ 
నిరుపమశక్తి. గర్హుమెయి 
నిర్మలచిత్త భృంగరమణీయ 
నిలిచిన రూపు డొల్లి 
నిలిచియు సాత్యకి దెసం 
నిలు నిలు కర్ణ! యో కృపుండ 
నిలు నిలు మెందు.టోగలవు? 
నిలువుండు; వెజపేటికి 

నిశిత నారాచంబుల 
నిషాదులు గళింగులు 

నీకు. జూడ ముష్టి నెలవు 
నీకును నీవారికిం గయ్యంపు 
నీకు వగవం బనిలేదు; 

నీ కొడుకు తుచ్చమగు 

నీ కోరికి యప్రతిహతమే 

న చెప్పిన పాంచాలురం 

నీ తమ్ముయగుజ్జ రూపసి 
నీదు నిశ్చయం బెట్టిది? 

నీ దెసం జూడ నాండొకరినిం 
నీమగండెల్లి సైంధవు ననిం 

నీ మాటకు మా యశ్వత్తామ 


118 
635 
315 
358 
732 
597 
217 
35౯ 
356 
5852 
727 
423 
517 
422 
ంై 
430 
167 
339 
5857 
724 
184 
385 
632 
222 
288 
213 
591 
466 
37 
510 
291 
35౯ 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


నీయడిగిన యతండు 

నీ యవినయంబు పెంపున 
నీ యుపదేశము. దనచే 
నీలగళుండు, శంకరుండు, 
నీలలోహిత వర్షుండు 
నీలుండను రాజు గురుసుతు 
నీ వలన సనాథంబై 

నీవు. దపస్తేజో విద్యావిభవ 
నీవును నచ్చటం. బన్నిన 
నీవు వహించు గురుభారంబు 
నీవు స్పజియించి తటె 


నీ సైనికు లెంతయు సంతోసిల్టు 


నుగ్గనూచమైన నగ్గురు6 
నృపతితోడం గూడి కృపుండును 
నృపతులు సొచ్చి పోరునెడ 
నెచ్చెలి చావునుం జూడం 
నెత్తుట6 దోంగినేల యెజనింగి 
నెత్తుట జొత్తిల్లి నెజసిన 
నెటి దప్పంబడి 'పెల్టుగ 

నేండీ బ్రాహ్మణు చేతం 
నేలకు నల్లెండు పొడువున 
నాంచినం గోపించి 

నొంచిన6 గెంపు సొంపున. 
నొచ్చిన6 జచ్చిన దెరలిన 
న్యస్త శస్రు(జైన యాచార్యు6 


అగ 


యి 
పంకజనాభ! మా పడిన 
పగతు రకంపనుపై నెత్తి 
పగిలి యాతని తల 
పటుగతి6 జని కురుపతి 
పటుగతి నా శినిప్రవరు 


పటు నారాచ పరంపరా 


739 
431 
265 
740 
311 
గ2/ 
క్షం 
735 
551 
654 
216 
గశ్షంం 
త్త 
554 
510 
509 
శం7 
శం2 
గ్షం9 
79 
658 
త్వీత్ష2 
శే/5 
3౩72 
704 


323 
210 
533 
6356 
436 
282 


పటు బాణాహతి ద్రౌణి 

పటు భల్ల నికరంబు 

పటు శరముల మీదికి 

పట్టి బలువుగ జటాసురు 
పడియుండి వాండిల6 బొడిచిన 
పడు6 గాక యేమి? పగజం 
పతి గలంగ శైనేయు. డబ్బల 
పతియు యువరాజు6 గవలను 
పతిరహితాత్మ యైన సతి 
పదంపడి తన్నా సూతపుత్రుండు 
పదంపడి యా ధృష్టద్యుమ్నుం 
పదముల రథవాహంబుల 
పదాతి జనంబులుం గైదువులు 
పదియు నేను నిశిత బాణంబు 
పనిచి కృత పడిన 
పరమకరుణ నైన 

పరసేన భఖేదింప6 బనిచితి 
పరిధాన ప్రావరణీ కరణా 
పలకయును వాలునుం గొని 
పలుకక యున్న యద్ధరణి 
పలుకుల. బనిలే దీ 
పలుకులు వింటిరే ధనువు 
పలు తలలు ముఖవికాసము 
పలు తునియలు సేయుచు. 
పలు మాటల కిటు మణజు 
పలువురు [క్రూరత బాలుని 
పలువురు బంధులు నాకై 
పలువురు రాజులం దునిమె 
పలువురు సుట్టు ముట్టుకొని 
పవనజు6 డొక్కడె పెజ 
పవనజు చాపమున్‌ హరుల 
పవనతనూజు6 గంటి? 
పవననందనుండు నకుల 


761 


572 
373 
530 
627 
256 
254 
620 
673 
06 
519 
601 
శం 
720 
523 
02 
వ. 
207 
423 
శ్వీ5్‌5 
241 
552 
160 
335 
వ. 
248 
256 
589 
2086 
254 
48/7 
త్వరగ 
103 
675 


762 


పవనాశను(ండు నూర్జ్యబాహుండు 


పాంచాల పాండవ ప్రముఖ 
పాంచాల యాదవ పాండ్య 
పాంచాలురు పాండవులు 
పాండవ పాంచాలాదులు 
పాండవసైన్యముల్‌ సెదరి 
పాండవా[గ్రజుండు పవనాత్మజు 
పాండవా[గ్రజుని చాపము 
పాండవుల గెలుచు నాబి 


పాండుక్ష్మావరసూను సైన్యములు 


పాము€ బొదివి వడం దిగచిన 
పాయవడు రథచయంబులు 
పార్భుం డిట్టు 
పార్గుండువేండీ? పొదువుండు 
పాటెడు మనసేన పరలెడు 
పావనంబులయిన పలుకులు 
పావని సేరియుండ. డొకొ! 
పిడుగుల యట్ల తాకి 

పితృ సఖుండగు భగదత్తునిం 
పిన్న నగవుతోడ. జెన్నెసలారు 
పిలిచికొని మైనం బార్జుం 
పిలిచినం బోవకుండు టిది 
పిలిచిన మరలమి దగ 
పిలువుండు దడయక కర్ణుని 
పుత్రశోకానలంబును ([గ్రోధ 
పుత్రశోకాపహంబును 


పుత్రుం గనుట యెల్ల శత్రనిచేం 


పుత్రు. దలంచి తలంచి 
పురహరు6 డనుమతి సేయంగ 
పులికి. బసులు వాజీన [క్రియ 
పులివాతికండ. గొను 
పులుంగు6 (ద్రాటం గట్టి 
పూనంగ రాదేనా కెద్దానిం 


730 
696 
1/70 
త5్‌ర్‌లై 
580 
625 
5/5 
602 
456 
శరం 
29 
485 
319 
336 
118 
క. 
253 
386 
709 
255 
649 
77/7 
శ1/ 
07 
327 
242 


211 
314 
తత్వం 
364 
410 
285 


పూర్వవంశ్యుల గావ6 బూని 
పెక్కండ్రు గూడి యిమ్మెయి 
'పెక్కం(డ్రు దొరలు దన 
పెక్కుచోటుల నెజింగిన 
పెక్కు నదు లీంది వెడలుట, 
పెక్కు రణంబులం గనియు. 
పెదవులు దడుపుచు. గాళ్లున్‌ 
'పెనంగం దొడంగె; నప్పుడు 
పెనంగి; రందు6 గొందటు 
పెనంగు నెడ భీమసేనుండు 
పెనంగంగం జాలరు బీభత్సుతో 
పెనంగు నెడం గర్జుని దిక్కున 
పెనుగాలి6 బెబుగు కార్చి 
పెనుగాలిని వెసం గూలిన 
పెనుపారన్‌ వరమిచ్చి తట్టు 
'పెనుమంట నుజుకు శలభం 
పెనుమొనతోడ మున్‌ పెనంగి 


పర యూంళగలగతి6 గవియుచు. 


'పెజువారు వెజుచి నలుగడఈ. 
పెటికితి నలుంగులు మేనులు 
'పెలుకుజీ యచ్చటి మూంకలు 
పేర్చిన మూంకం గూడ 
పొదివిన నాదవిన కోపంబు 
పొదివిన యగ్గురు ప్రాపున 
పొదివి యవలీల నాతని 
పొదువుచు విచ్చుచు బలువిడి 
పొదువుటయుం గను(గ౧వ6 
పోక నిలిచి యమ్మారుత 
పోనీండు పొదువు6 గుంతీ 
పోరెడు నప్పుడు లావును 
పోవక హయకేతన గాండీవ 
పొరవుం డభిమన్యు బలువిడి 
(ప్రకట బలాఢ్యు లొక్కటం 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


233 
గ్షంం 
463 
464 
3౩79 
590 
27/4 
715 

8/7 
4/73 
257/7 
480 

68 
102 
134 
460 
507 

8/7 
468 
373 
శతం 

క. 
448 
343 
461 

485 

ర్‌ 
634 
శ01 

62 
526 

56 
152 


ప్రకృతి జనునట్టు లిమ్మెయి 
ప్రకృతి యన. బురుషు6 
ప్రజ నెల్లం దునుమాడి 
ప్రతిజ్ఞా భంగమయ్యెనని 
ప్రథమ గిరిమీంద6 దోంతెంచు 
'ప్రదర ప్రవాహమునన 
(ప్రస్ఫురద్యానరపతియును 
ప్రాణములు గలుగు నంతకు. 
(ప్రాయము కల్మి నొక్కటన 
ప్ర్రియములు వల్కి నిన్నను 


బు 
బరవసంబు వాటించె. 
బరవసంబు సేసి యడ్డపడి 
బలమును దాను మత్స్యనర 
బలముల6 గావంగ6 జనుటయు 
బలము లచ్చెరువంద 
బలము లిది యేమి నలుగడ౦. 
బలము విజిగి రెండు పాయలై 
బలహీనులు సంగర భీతులు 
బలియురతో. బగగొనినం 
బలు డేగల కైవడి 
బలు మాయాబల బాహా 
బలువిడి( గరి గవియుండు 
బలువిడి బహుభంగుల 
బల్లిదు. డగు భీష్ముం బడవైచి 
బహుహేతి ప్రకరంబులన్‌ 
బాణఘట్టన6. గటకట6 బడి 
బాలధ్వంసకు నా దుళ్ళీలుం 
బాలుండవు నీవు; కుంభజ 
బాలుండవైన నీ వరిది 
బాలుడు సుకుమారుడు 


బాలు6ండొంటి యిట్టు పలువుర 


654 
310 
670 
525 

29 
436 
3౩96 
52౯7 

21 
4/70 


660 
5514 
56 
శం 
483 
695 
125 
262 
501 
480 
645 
శం 
తత్వం 
54 
406 
460 
2656 
శేత/ 
292 
203 
169 


బాసటయై వృకోదరుండు 
బిందు చిదాత్మనాదమయ 
బిరుదు జితశ్రమంబు 
బ్రతుకం దలంచితేని 
'బ్రహ్మచర్యమునం దపంబున 
'బ్రహ్మవిద్వేషంబు పరికించి 


భ్‌ 
భట గాత్రంబుల ఘోట 
భయ మేటికి వినుండు 
భరితాశాంతర పాంచజన్య 
భల్లం బొక్కట విల్లుద్రుంచి 
భల్లముల మూంట గొడుగును 
భవదీయ బాహావిహారంబు 
భవదీయ రక్ష యిమ్మెయి 
భవునిచే సాదారానుజ్ఞ వడసి 
భవ్యంబైన బలాధిపత్యము 
భానుమంతని(౬ జంపిన పగ 
భీమతనయుండు మాయపుం 
భీమనందను చావున (బ్రేము 


భీమనాదుండు భీము. డుద్దాము 


భీమసేన పురస్సరులై 
భీమార్జునుల బారింబడి 
భీము జేర నరిగి 
భీముండు6 గర్జుండుం గదిసి 
భీముండు. గురుపతియు 
భీముండు గదవైచిన 

భీము6 డుద(గ్రతం గవియఈ 


భీముండు నట్టివాండె యరిభీషణ 


భీముని. దత్సోదరులను 
భీమునిచే నని నశ్చత్భామ 
భూనాభుండు బొంకండు; విను 
భూరమణ! విదురు. డమ్మెయి 


131 
534 
సడ 
452 
289 
240 


5/4 
354 
గల్‌ 
435 
173 
542 
త్తం 
315 
24 
561 
633 
654 
221 
త్త] 
452 
464 
674 
605 
634 
క్ష 
103 
632 
683 
709 
550 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


భూరిచక్రంబు వెస 
భూరియు శినివరు6ండు 
భూరిశ్రవుండు సచ్చుట 
భూసురభక్తియు వృద్ధో 
భేరీ మృదంగ శంఖ మహా 


ము 
మండెడు బలునారసముల 


406 
603 
516 
553 
714 


500 


మందగతి( జనుము నా వెనుకం 446 


మందస్మిత సుందర వదనేందు 
మగధపతి సూనుండైన 

మగిడి యట నిరూపించి 
మగుడంగ దానవప్రవరు 
మగుడ.6 జనియాం.గి నిశిత 
మణిగణోజ్ఞలమైన మన 

మది నయ్యిరువుర మాటలు 
మన కింత ప్రియం బగునే! 
మన కిది సమయము నుండీ 
మనకు నిమిత్తము లెంతయు 
మనకు నిమిత్తము లెంతయు 
మనకును నితనికి సైంధవు 
మన చేసిన సుకృతంబుల 
మన తొమ్మిది సిడముల 
మనబల మార్చినం గినిసి 
మన బలము గదియు 

మన మంతకు వేటొక దిక్కున 
మనమున గుంతీవాక్యంబును 


మనమున. గొంకక యొదురుగ. 


మనమున భేదము మోదము 
మన మూంక దటిసి యుద్దతిం 


౩91 
186 
శ1/ 
641 
త్వశ0 
112 
6857 
504 
శష29 
326 
416 
381 
299 
3౩97 
ర్‌డ్తీ 
46 
625 
శ98 
383 
158 
త్వీ/1 


మన మూంక యొది.గ౧ి గుంపులు ౩62 
మన మూంకలు నట్ట్లకాం దలంచి 606 


మన మెంత సెట్టలమొ 


5్‌ర్‌ర్‌ 


మనవారును రణ కౌతుక 
మనవారు వారి వారలు 

మన వేగుల వారు వచ్చిరి 
మనసిజ మూర్తియైన 

మన సేనల నొక్కెత్తునం 
మన సేన పెలుచ. 
మనుజాధిప తగుసమయం 
మము నీతని కొప్పింపక 
మమ్మ కాదు నీ నెవ్వరి 
మమ్ము నరయు భరమున 
మరుదాత్మజు( రేచిన నన్నరు 
మటజచితె యా సభన్‌ భువన 
మతియు నతని మెయి 
మజటియు నమ్మహీశ్వరుండు 
మతియు నిరువది మెటుంగు 
మజీయు నిరువదేను 
మజీయును శరశతకము 
మజీయు నొక్క ప్రతిన 


మజియు వృకోదరాది సోదరుల 


మహనీయాకృతి సంయమి 
మహితలావణ్యమును 

మా కిరువురకుం దోడు 
మానుసులు వోలె నున్నార; 


మాయపు. చీంకటి విరియుండు. 


మాయలు జూదము తోడన 
మాయా ముఖంబున మార్గణ 
మారుతి యిమ్మెయి నక్కురు 


మార్చలంబులు సొచ్చి, మాతంగ 


మిడుక మిడుక ని త్ర్తెజంగున 

మిమ్మును బాంచాలుర. గడు 

మిజ్లు(. బలంబున మెలంగంగ6 
ఆ వా యా 


మీ తండ్రికి నే మృత్యువ 


763 


శతం 
శతం 
280 
260 
707 
153 
255 
6586 
590 
285 
త్వం] 
452 
శరం 

23 
౩94 
346 
410 
269 

త్తం 
737 
108 
590 
263 
530 
శ24 
630 
596 
200 
183 
261 
239 
592 


764 


మీ యందజుచేత ననుజ్ఞాతుం 
మీ రందజు నట్లకాదే 

మీరును బ్రాణములు 

మీరెల్ల. జూచుచుండంగ6 
మునిజనవల్లభ యివ్విధము 
మునినాథ! దేవకీసుతు. 
మునినాథ! నీవు సెప్పంగ 
మునినాయక! మృత్యువు 
మునివర! (ద్రోణుని వృత్తము 
ముని సముదయ హృద్యా! 
మును దివ్యాస్త్ర బలంబున 
మును (ద్రోణుని. బొలియించితి 
మును నీవెన్నితి విక్రమాఢ్యు 
మును ప్రసిద్ది. బొంది చనిన 
మును బకుననుజుని వలనం 
మును మాయ (మింగి 

మును శకుని బుద్దిమైగెలిచిన 
మును సంకటపడి మూంకలు 
మున్నాపని మానుసులం (గ్రన్నన 
మున్నెన్నండు నవ్విధ మేం గన్నది 
మృత్యుదేవిముం బరమేష్టికిం 
'మెయిమెయిం బెనంగి మెచ్చించి 
మెణుంగులు గర్జితంబులును 
మెజుంగు మెజచినట్టు 
మెజటుమ ధనుర్దండము 

మేను మృదుశయ్య సగము 
మేపి కట్టాయితం బయి 

మేరు వాజుగుట యినుండిల 
మేలుదలంపు శోభనము 
మొగమునం గయ్యపు వేడుక 
మొనలతోడను దనతోడ 
మొనలోన నిలువ నొల్లక 
మొనలో నిలువక యుత్తరమున 


27/4 
511 
653 
10 
02 
315 
222 
212 
743 
317 
375 
715 
275 
224 
635 
644 
శ్వీ/ర5 
3౩90 
599 
385 
215 
గర్‌ 
93 
క 
లం 
293 
3౯5 
28 
340 
క్షం 
శ08 
332 
669 


మొరపవాన పెల్టు గురిసె; 
'ముచ్చుల మూఢత్వమునం 


య 
యదువంశంబున లోక 
యాదవ కౌరవ పాండవులాదిగ 
యోగీంద్ర చిత్త కమలా భోగ 
యౌవనంబున6 దపమాచరింప. 


ర 
రథకరి తురగోత్త పృథివీ 
రథము డిగ్గి తొలంగి 
రథము డిగ్గి హర్షాశ్రులు 
రథమును నశ్వమ్ముల 
రథ వితతి వజపి 
రథ్యంబుల దగ యుడుపను 
రభసంబున. (బ్రాగ్యోతిష 
రభసోద(గ్రత. బూన్స్ఫి 
రయంబునం జని కరంబులం 
రయమారన్‌ బలువిల్లు 
రయమున విల్దుద్రుంచిన 
రవి శశివహ్నిలోచన! 
రహితగుణచాపు6 డగు 
రాచూలికి నుచితంబగు 
రాత్రు లీపని కర్షుతో 
రాధేయు. జూచి రారాజు 
రామునందును గార్తవీర్యక్షితీశు 
రారాజు6 గృపుండును 
రిత్త దడవు గాకుండంగ 
రుక్మరథుం డను వాండు 
రుక్మరథుండు వడిన 
రేపకడ యుభయ బలములు 
రోషమున దుస్ససేనుండు 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


333 
243 


33 
2/77 
740 
232 


46 
త్త 
542 
3౩98 
261 
420 

113 
క21 
654 
4ర్ర9 
607 
309 
341 
258 
650 
164 
366 
శ్షేరిడ్క 
౩44 
178 
178 

/0 
శ్వ50 


ల 
లక్ష భార్యల నుపలాలించి 
లలిత చతుర్ధళాఢ్య కమల 
లావును వెరవును మెజయంగ 


వ 
వంగాధీశ్వరు. డేనుంగుం 
వంది జనంబులు మాగధ 
వంది జనతుములముల 
వగపింక నెన్నంటికి దెగు? 
వగపున కెడ యీకుము; 
వచ్చితి రాధేయుండం గను 
నడి6 జ[క్రంబున వైచిన 
వడి రాధేయుని నాతని 
వనగజ మంబుజాకర 
వననిధి నడు నీటం గలము 
వనమున ఫలమూలంబులు 
వరదివ్యాస్త్రవిదుండు 
వర మిచ్చెదేని. గోరెద 
వల దిట్లైలని యేను 
వలదు రన్న పిన్నవాండవు 
వలయు కొల.ది నెలుంగెత్తి 
వలవని (క్రేలరి మాటల 
వాండి నారసములు మూండు 
వాండు. దోడ్పడం గడంగి 
వానితోడిద లోకమై యేను 
వాని నెడ నటికి యప్పవమాన 
వాని వారెల్ల నీ పని వాని 
వారలందణు సూతనందనుం 
వారల6 బొదువ నడరు 
వారల రథ్యంబుల. దత్సారథు 
వారలు దమ తమ బలములు. 
వారలు లింగాదిష్టా నారూఢుం 


236 
316 
౩71 


1086 
293 
320 
306 
305 

13 
565 
౩94్క 
శం6 

09 
త్తంం 
698 

36 
706 
569 
687 
713 
486 
621 
204 
4852 
652 
641 
౩91 
శ్వీరిడ్వ 
660 
735 


వారి6 గృతవర్మ మార్కొని 
వారి కేతనములు వడి. (ద్రుంచి 
వారి తలథు వొసంగ నేరదు 
వారి నెజుంగుదు నేనును 
వారి. దలపడి పోరిరి 

వారెవ్వ రెవ్వ రంటేని 
వాలమ్ములు పది మేనం 
వాలిక దొడ్డనారసము 

వాలును బలకయు. గొని 
వాసవు నంత వానికిని 
విందాను విందు లేక స్యందన 
విందుల గనిన ట్టాతండు 
వింధ్యాద్రి వోలెనా ప్రతివింధ్యు 
వింశతి శరముల నేసి 

వికట విస్ఫురదసి చర్మ 
విచ్చిన మూంకల కడ్డము 
విచ్చుటయు నంటం దాఃి 
విజయుం డతని వరాహ 
విజయుండను శైలము 

విడు విడు మాతం డిమ్మెయి 
వినండి జరాసంధాదుల. 

విని సంశప్తకు లేము దక్క 
వినుండీ నాదు ప్రతిజ్ఞ నీవు 
విను నేం డర్జును6 డన్య 
విను పాంచజన్య పటునిస్వన 
విను పౌరుషము నిరర్ధక మను 
విను మడుగులపై6 బడిమయైనను 
విను మప్పుడు నిజశక్తుల 
విను మాంది వోలెం దన 
వినుమా ధృష్టద్యుమ్నుం 
వినుము కిరీటి! దివ్యశర 
వినుము తదీయ యోధులును 
వినుము నరేంద్ర! పాండవులు 


432 
83 
త్తే 

251 

565 

౩91 
65 

123 

క్షం 

205 

3686 

త్త] 

613 
రడీ 
5 

426 

శ్వర 

527 

346 

554 

48/7 

136 

268 

323 

467 

456 

501 
ర్‌ 

387 

4156 

384 

104 

169 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


వినుము నిశాసమయంబున 624 
వినుము భవత్సేనాపతి 466 
531 


వినుము వృద్దక్షత్రుండను 
వినుము వేగిన సంగ్రామమునకు6 651 


విను మేనగు దివసంబున 658 
విను సహదేంవుడు దుశ్చాసను 674 
విను! సింధురాజవధమును 326 
విను! సింధురాజవధమును 416 


విపినంబు నడయ దవళిఖి 211 
విమలాంబుదములు పూనిన 84 
విరథుం డయ్యును రాధ 484 
విరథుండై యతండు వృషసేను. 474 
విరియించి తామరలలో 672 
విజీగినచో నిలువక 58 
వితిగెం బెక్కు రథంబు; లొక్క 450 


విలసిల్టుచు నుండంగ 227 
విలు దునుమాడి వక్షమున శత్త29 
విలు దునుమాడి వెండియును 605 


విలు దురుము సేసి గుజ్జంబుల 479 

విలు పటెడు వారెల 28 
లా ్‌. భై 

వీ మెయి. గ్రీడి కొడుకుం 150 

వీండె సైంధవుండు! వీనిచుట్లను 378 


వీరలం జూచి తగుమాట 259 
9, వ! 

వీరాస్ట్రి శర్కరాఘన 100 

వీరిచట నివ్విధంబునం 107 

వీరేమి గాచెదరు? తానే 378 


వృకుండను పాంచాలకుమారకు( 96 


వెండియు 4209 
వెండియు 670 
వెండియు నాచార్యుండేయు 622 
వెడంద తూపున. గేతువు ౩డ్షం 
వెన్నుమునుంగ6 దివియంగలే 374 
వెరవును లావునుం గలిగి 209 


వెరవును లావు లేని ప్రజ 
వెరవే; సంపద గోరి 
వెజ6ంగు పడి కుంభభవుండుం 
వెబువకు6 డిట మరలుండు 


వెస మారుతియు నలంబుసు.డు 


వెస రాధేయుని తొలంగిన 
వేగంబ వేజొక్క విలుగొని 
వేడుకమై. దలపడి పోరాడిరి 
వేదములుం దదంగములు 
వేదములు ధర్మవాచక 
వేదశిరోమణి చరణా 
వేజొక విలు గొని 

వేజొక విల్లు పుచ్చుకొని 
వైరం బాత్మల నిండి యుండ 
వైరి వినాశన క్రియకు 
వ్యాఘ్రదత్తుండు సాత్యకి 
వ్యాస ప్రసాద మహిమం 


శ 
శకుని కృతవర్మ కృప కర్త 
శకుని కృతవర్మ శల బాహీక 
లా 
శకునిచేతి యడసాళ్లులు 
య్‌ మ. 
శక్తి యాచార్యు శక్తిని 
శక్తివైవ నిశితచక్రంబు 
శర గురు6 డెచటికి. దజిమిన 
శరజాల మహవాతస్ఫురణంబున 
శరజిహ్యభీకరుండగు 
శరభసింహవ్యాఘ్రసత్త్య 
శరముతోడ నొక్క కరము 
శరము లొక. దొకండు 
శరవేగము రథగమన 
శలభము వహ్నిమీంద. 
శల్య కృతవర్మ ముఖ యోధ 


765 


707 
382 
282 

83 
40౮4 
166 
3౩93 

56 

23 
732 
137 
596 
345 
త్తం 
643 
403 

02 


1౦3 
గ్షం1 
5్‌శ్త్స9 
3౩99 
607 
126 
107 
క. 
235 
176 
82 
517 
558 
601 


766 


శల్యుండును (ద్రౌపదీపుత్రుల 
శినివరు. డాజూలెల్లను 
శినివరుండు సోమదత్తుండు. 
శినివరు నద్భుత వి[క్రమ 
శిరము లురంబులు గరములు 
శుభ్రమగు నుర్విమృత్తిక 
శ్రైనేయుండును భీమసేనుండు 
శోకంబునం గోపంబునం 
శౌరి పార! పార్ధ! సైంధవుతల 
శౌరి మెయిని భగదత్తుండు 
శౌర్యధుర్యుండగు వసాతి 
శ్రీకర భక్తాంభోధి సుధాకర 
శ్రీధామ లసదపాంగ 
శ్రీమత్యాయుష్మత్య సుధీ 
శ్రీరమ్యతాద్రివర పుత్రీ 
శ్రీసంశయ మంగళ గౌరీ 
(శ్రుతి ఫలరస భావస్తుత్య 
(శ్రుతు లభ్యసించి తతుల 


ఆగ్న 


ణు 
సంగరంబున. దన్వి సని 
సంగర (క్రీడ సలుపు 
సంజయుం డతని కిట్లను; 


సంతానారక్టియయి సంతతంబును 


సంరంభ విజ్బంభితుండై 
సంవర్తుండను మహాసంయమి 
సంశప్తక సమితితోడ 
సంశప్తకులు మజియును 
సత్యజిత్తు మేన సాయక 
సన్మార్ల్గమున రాజ్యసంపద 
సమరంబున నీ వోడుట 
సమర విశేషంబు తెజం 


403 
శ్వర 
576 
620 

89 
735 
520 
శత౦2 
530 
120 
శే/5 
139 
537 
425 
319 

01 
535 
276 


692 

48 
శ్వీ2ర5 
226 
శం2 
229 
257 

8/7 

97 
230 
త్వీ/డ్వ 
502 


సమరోద్యోగము వీటికిం 
సమసిన సేనయజూచి 
సరభస వృత్తిం బాండుసుత 
సర్వసేనాధిపత్యంబు 
సర్వ సైన్యంబులును దైన్యంబు 
సహదేవుండును గదంగొని 
సహదేవుండును మగిడి 
సాత్యకి విల్లర్రచం[ద్ర బాణంబున 
న్య లా. 
సాత్యవతేయవాజ్మయ 
సాధనము గాండివం బటె 
సారథి గూల్చి యశ్వముల. 
సారథి తురంగముల 
సాహంకారుం డగు గురు 
సింధురము మహాోద్రేక 
9, 9, 
సింధుదేశోద్భవ స్ధిర 
౦ధుపతిదెసకు 
భద్రాతనయుం డతని 
రలాదిగ6 గల జీవులు 
రలును సిద్దులు విద్యాధరులు 
సిరుండవై సమర'ప్రకారం 
2! న. 
తనందనునకు నెడసొచ్చి 
తసుతుండు పాండునృప 
తసుతు విల్లు ద్రుంచిన 
ళా 
జ యందు మేను సేర్చి 
జ 
నాపతిత్వమునకుం బూని 
నాపతి యగు ద్రుపద 
ఎనాసముదయ వర్తకు6గా 
'సైంధవు. డొక్క. డేలయనిం 
'పెంధవు ఘోారకబంధంబు 
సైంధవున కడ్డమున్న 
సైనికులు నన్ను6 గను.గొని 


ళ్‌ లల్ల ల్లి 


ర్త ర్త ర్త బ్రో 


ల బీ 


బీ 


గ్ర 


శ్రీనుదాంధ్ర నుహాభారతము - ద్రోణపర్వము 


04 
481 
360 

23 
278 

53 
402 
595 
137 
284 
350 

క్ష 

98 

29 
స్మ 
522 
క్షండ్న 
731 
156 
431 
శత్త౦2 
481 

త్వ/శ్వ 
29/7 

20 

ర్‌ర్‌ 

23 
302 
533 
357 
247 


సైరించిన నెజు6గవు 
సొమ్మవోయి పడిన సుదతు 
సోమదత్తుండు తొమ్మిది 
సోలుచు బోరగిలంబడి 
సౌమదత్స్తి యిటు సచ్చిన6 
ల లా 

న్థావరములు జంగమములు 
స్వాగత మే మీయిదటు 

య 


ఇగ 


౦ 
హంసగొారములగుహయములు 
హంసతూలిక పాన్పునందు 
హయములఈ జంపి, సూతు 
హయములను సూతు నొంచి 
హయముల మీంద సూతుపయి 
హరి గురుండు నీకు. [గ్రీడియు 
హరి నేమియు నన నేరక 

హరి నైదు విశిఖముల 


హరి మేనల్టుండు, గొంతి కూర్చు 
హరి యాత్మ యర్జ్హునున కా హరి 


హరియుం బాండవులున్‌ 
హరియుం బార్నండు నట్లు 
థి ా. 
హరి యొకండు నీవాకండవు 
హరి పనుప వారిబలములు 
హరిసుత సూతి మావుల, 
హరుండు వినోదార్థముగా 
హరులను సూతుని6 జంపిన 
హరులవయిన్‌ మురారిపయి 
హర్ష మందస్మితము తోడ 
యె 
హా యను, ధర్మరాజ తనయా! 
హృదయ సరసిరుహ 
"'హెడింబు. డల్సి యు[గ్రాకృతిం 
రూ గ 


వావాాయానర్రుర్రపడయాాాాాాాా 


711 
32 
566 
644 
514 
731 
3086 


104 
251 
157 
శతం9 
165 
శ్వ15 
శం 
343 
250 
3౩4 
701 
430 
న. 
722 
403 
677 
609 
369 
374 
253 
316 
5కే 


380 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కవచధారణంబున దుర్యోధనుం డర్దునుతో( దలపడుట (సం. 7-76-37) 


వ. కడంగిరంతంగురుపతి గూడవచ్చి కుంభసంభవకృతంబగు కవచంబుకతంబున భయంబు దక్కిబలంబునకుం 
దలకడచి తన రథంబు జయద్రథుం డున్న దిక్కున కడ్డంబుగా. జొచ్చిన నతని సూరెల నున్న వీర లోకంబు 
ముదంబున సింహనాదంబులు సేయ శంఖ భేరీస్వనంబులు సెలంగం దమ తేరికిం గట్టెదురై నిలిచినం గని 
కృష్ణుండు గ్రీడి కి ట్లనియె. 179 


ప్రతిపదార్థం: కడంగిరి= ప్రయత్నించారు; అంతన్‌= ఆ మీద; కురుపతి= దుర్యోధనుడు; కూడవచ్చి= దగ్గరగా వచ్చి; కుంభసంభవ 
కృతంబు+అగు= (ద్రోణాచార్యుడిచేత చేయబడిన; కవచంబు కతంబునన్‌= కవచం కారణంగా; భయంబు తక్కి= భయంవదలి; 
బలంబునకున్‌ తలకడచి= సేనను దాటి; తన రథంబు= తా నెక్కిన తేరు; జయద్రథుండు ఉన్నదిక్కునకున్‌= సైంధవుడు 
ఉన్న దిక్కుకు; అడ్డంబుగాన్‌+చొచ్చినన్‌= అడ్డంగా దూరగా; సూరెలన్‌= ప్రక్కలో; ఉన్న వీరలోకంబు= ఉండే వీర సమూహం; 
ముదంబున్‌= సంతోషంతో; సింహనాదంబులు చేయన్‌= సింహనాదాలు చేయగా; శంఖ భేరీ స్వనంబులు= శంఖాల, నగారాల 
శబ్దాలు; చెలంగన్‌= ధ్వనింపగా; తమ తేరికిన్‌= తామున్న తేరుకు; కడు+ఎదురు+ఐ నిలిచినన్‌= కంటికి ఎదురుగా ఉండగా; 
కని= చూచి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; (క్రీడికిన్‌+ఇట్టు+అనియెన్‌= అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: (కృష్ణర్ణునులు) విజృంభించగా, అటుపిమ్మట దుర్యోధనుడు ద్రోణు డిచ్చిన కవచం కారణంగా 
భయంవదలి తన సైన్యాన్ని దాటి ముందుకు వచ్చి, సైంధవు డున్న దెసకు అడ్డంగా తన రథాన్ని పోనిచ్చాడు. 
అప్పుడు అతడికి ఇరువైపులా ఉన్న వీరులు సంతోషంతో సింహనాదాలు చేశారు. శంఖ భేరీ ధ్వనులు చెలరేగాయి. 
ఆ విధంగా తమ రథానికి ఎట్టఎదుటగా నిలిచిన సుయోధనుడిని చూచి, నారాయణుడు నరుడితో ఇట్లా అన్నాడు. 


క. _ “ఆపద ముట్టిన యెడ ని । ట్లేపారంగ వలదె! రథికు6 దీతండు శశ్వ 

త్మోపోద్దీప్తుండు మాదెస6 । జాప కళావేది దర్వసంపన్నుండున్‌. 180 
ప్రతిపదార్హం: ఆపద ముట్టిన ఎడన్‌= కష్టాలు వచ్చినప్పుడు; రథికుండు= సైనికుడు; ఇట్టు+ఏపారంగన్‌+వలదె!= ఈ విధంగా 
అతిశయించ వద్దా!; ఈతండు= ఈ దుర్యోధనుడు; మాదెసన్‌= మా మీద; శశ్చత్‌కోప= నిలుకడ గల కోపంతో; ఉద్దీప్తండు= 
మండుతూ ఉన్నాడు (ఇతడు); చాప కళావేది= ధనుర్విద్వా రహస్యాలు తెలిసినవాడు; దర్చ సంపన్నుండున్‌= గర్వితుడు 
కూడా. 
తాత్పర్యం: “కష్టాలు వచ్చినప్పుడే సైనికుడు ఇట్టా ధైర్యాన్ని చాటాలి; ధనుర్విద్యా విశారదుడు అయిన దుర్యోధనుడు 
నిరంతర కోపంతో మా మీద మండిపడుతూ ఉన్నాడు. 
క. _. గోమున౦. బెరింగిన వాడు మ। హా మానోదగ్రచిత్తు. డ ట్లగుటను సం 

గ్రామంబున కలుకం డు । ద్ద్ధామ భుజావీర్య దుర్శ్మద స్పురితుండున్‌. 181 


ప్రతిపదార్హం: గోమునన్‌+పెరింగిన వాండు= సుకుమారంగా పెరిగినవాడు; మహామాన= ఎక్కువ అభిమానంతో; ఉద[గ్రచిత్తుండు= 
భయంకరమయిన మనస్సున్నవాడు; అట్టు+అగుటను= అందుచేత; సం([గ్రామంబునకున్‌= యుద్దానికి; అలుకండు= జంకడు; 
ఉద్దామ= అధికమైన; భుజావీర్య= భుజబలంతో; దుర్మద స్సురితుండున్‌= దురహంకారంతో ఉన్నవాడు కూడా. 
తాత్పర్యం: దుర్యోధనుడు సుకుమారంగా పెరిగాడు. మిక్కిలి అభిమానంతో భయంకరమయిన మనస్సుకలవాడు 
అయినందున యుద్దానికి వెరవడు. తన భుజబలంతో దురహంకారంతో ఉండేవాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 381 


క. _ మనకును నితనికి సైంధవుం । డను నొడ్డున నయ్యె జూద మధికౌద్దత్యం 
బున గెలువుము చిరకాలము । మనమున రారాజు నలుక మ్రందింపు తగన్‌. 182 


ప్రతిపదార్హం: మనకునున్‌= మనకు (కృష్ణార్దునులకు); ఇతనికిన్‌= ఈ దుర్యోధనుడికి; 'సైంధవుండు+అను ఒడ్డునన్‌= సైంధవుడనే 
పందెంతో (సైంధవుడు పణంగా); జూదము+అయ్యెన్‌= జూదం సిద్ధమైనది; అధిక+జౌద్దత్యమునన్‌= మిక్కిలి దర్భంతో; 
గెలువుము= జయించుము; చిరకాలము= చాలాకాలంగా; మనమునన్‌= మనస్సులో ఉండే; రారాజు+అలుకన్‌= దుర్యోధనుడి 
దురా(గ్రహాన్ని; తగన్‌= తగినట్టుగా; మ్రందింపుము= నశింపజేయుము. 


తాత్పర్యం: ఈ దుర్యోధనునకూ మనకూ సైంధవుడనే పందెంతో (యుద్దమనే) జూదం సిద్దమైనది. ఉద్దతితో 
ఈ జూదాన్ని గెలువుము. బహుకాలంగా దుర్యోధనుడికి మనమీద ఉన్న (క్రోధాన్ని ఈనాడు నిర్మూలించుము. 


విశేషం: అలం: రూపకం. 


క. _ ఈతండు మీకు నాపదల కెల్లను మూలము; ధర్మపుత్రు దు 
ర్బ్యూతమునం బరాభవము నొంద6గ జేసిన పాపనిశ్చయుం 
డా తరుణీలలామమున కమ్మెయి భంగ మొనర్సె వీడు నీ 
చేతులలా వెజుంగండు విశిష్టశుభం బిది నీకు ఫల్గునా! 183 


ప్రతిపదార్థం: ఫల్గునా!= అర్జునా! ఈతండు= ఈ దుర్యోధనుడు; మీకు నాపదలకున్‌+ఎల్లను మూలము= మీ కష్టాలకు అంతా 
కారణం; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; దుర్జ్యూతమునన్‌= చెడ్డ జూదంలో (మోసపు జూదంలో); పరాభవమున్‌= అవమానాన్ని; 
ఒంద6గన్‌*చేసిన= కలిగించిన; పాప నిశ్చయుండు= చెడు తలపు కలవాడు; ఆ తరుణీలలామమునకున్‌= ఆడవారిలో 
ఉత్తమురాలైన ఆమెకు (ద్రౌపదికి); ఆ+మెయిన్‌= ఆ విధంగా (కట్టుగుడ్డను ఒలుచునట్టుగా); భంగము+ఒనర్చెన్‌= అవమానమును 
కలిగించాడు; వీంయడ= ఈ దుర్యోధనుడు; నీ చేతులలావు+ఎజుంగండు= నీ భుజబలం తెలిసినవాడు కాడు; ఇది= ఈ యుద్దం; 
నీకున్‌ విశిష్ట శుభంబు+అగున్‌= విశేషమైన మంచిని కలిగిస్తుంది. 


తాత్పర్యం: అర్జునా! మీ కష్టాలకు మూలకారణం ఈ దుర్యోధనుడే. మోసపు జూదంలో ధర్మరాజును 
అవమానించిన పాడుబుద్ధికలవాడు. (ద్రౌపదిని కట్టుగుడ్డలు ఒలిపించి అవమానించాడు. నీ చేతి బలాన్ని 
తెలిసినవాడు కాడు. ఈ యుద్దంలో నీకు శుభం కలుగుతుంది. 


క. _ ఎటింగినం జేరండు; చేరుట । యెజుకువమై మనకు దైన మిచ్చిన సిరియి 
ట్లఖిమిన యాలో గ్రక్కున । నజకు; మితండు దెగిన మన మనఃపీడ దెగున్‌. 184 


ప్రతిపదార్థం: ఎటింగినన్‌= తెలిస్తే (నీచేతి బలం తెలిస్తే; చేరండు= దగ్గరకు రాడు; చేరుట= సమీపించటం; ఎణుకువమైన్‌= 
తెలిసి; మనకున్‌= మనకు; దైవమిచ్చిన సిరి= దేవుడు ఇచ్చిన సంపద (అదృష్టం); ఇట్టు+అటీమినన్‌= ఈ విధంగా ఆక్రమిస్తే; 
ఆలోన్‌= అంతలోనే; గ్రక్కునన్‌= శీఘ్రంగా; నణకుము= నరికివేయుము; ఇతండు తెగినన్‌= ఈతడు చనిపోతే; మన= మనయొక్క; 
మనఃపీడ= మనసులోని చింత; తెగున్‌= తెగిపోతుంది (తొలగిపోతుంది). 


తాత్సర్యం: నీచేతిబలం తెలిసి ఉంటే (మన) దగ్గరకు రాడు. దగ్గరకు రావటం మనకు దైవ మిచ్చిన అదృష్టం. 
దానితో అతడిని ఆ(క్రమించుము; వెంటనే అతడిని నరికివేయుము. వీడు పోతే మనకు గుండెలోని దిగులు తీరుతుంది. 


382 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మ. _వెరవే! సంపద గోరి గాండివ గుణావిర్భూత బాణాలి కి 

ట్లెరయై వచ్చుట యి మ్మహీపతి కితం దేలొక్కొయత్యంత ని 

ష్టుర శౌర్యోన్నతి నిన్ను దాంకం దలంపం జోద్యంబు. వీ6 డగ్గ మై 

దొరకో లర్జున! నీకు. దొంటి సుకృతస్తోమంబు కల్మిం జుమీ! 185 
ప్రతిపదార్థం: అర్హున!= అర్జునా! సంపదన్‌+కోరి= ఐశ్వర్యాన్ని ఆశించి; గాండివ గుణ+ఆవిర్భూత= గాండీవమనే వింటి అల్రెత్రాటి 
నుండి పుట్టిన; బాణ+ఆలికిన్‌= బాణాల సమూహానికి; ఇట్టు= ఈ విధంగా; ఎర ఐ= ఆహారమై; వచ్చుట= రావటం; ఈ+మహీపతికిన్‌= 
ఈ రాజునకు; వెరవే!= తగునా[ ఇతండు= ఈ దుర్యోధనుడు; ఏల+ఒక్కొ!= ఎందుకనో; అత్యంత నిష్టుర= మిక్కిలి కఠినమైన; 
శౌర్య+ఉన్నతిన్‌= వీర్యాధిక్యంతో; నిన్నున్‌= నిన్ను; తాతన్‌+తలయన్‌= ఎదుర్కొనటానికి ప్రయత్నించటం; చోద్యంబు= ఆశ్చర్యం; వీండు= 
ఇతడు; అగ్గము+ఐ= వశమై; దొరకోలు= చిక్కటం; నీకున్‌ తొంటి సుకృతస్తోమంబు= ని పూర్వజన్మ పుణ్య సముదాయం సుమా. 
తాత్పర్యం: ఓ అర్జునా! సంపదను ఆశించి గాండీవపు అల్లైత్రాటి నుండి వెడలిన బాణాలకు ఆహారంగా ఈ 
రాజుకు తగునా? ఇంత శౌర్యంతో ఇతడు నిన్ను ఎదుర్కొనాలని అనుకోవటం ఆశ్చర్యంగా ఉన్నది. ఇతడు మిక్కిలి 
(ప్రయత్నంతో ఇట్టా చేయటం న్‌ పూర్వజన్మ పుణ్యాల ఫలమే సుమా! 
క. ఇతండు వడిన బ్రజ విచ్చును; । ధృతి సైంధవు డజిమెనేనిం దెగు నాతం డు 

ద్దతి విడిచి పాథిపోయిన. । బ్రతిన కదియ చాలు గడంగు పటుశౌర్య నిధీ! 186 
ప్రతిపదార్థం: పటుశౌర్యనిధీ!= తీవ్ర పరాక్రమానికి నిధి అయినవాడా!; ఇతండు= ఈ దుర్యోధనుడు; వడినన్‌= చనిపోతే; ప్రజ= 
సైన్యం; విచ్చును= విరిసిపోతుంది; ధృతిన్‌= ధైర్యంతో; సైంధవుండు= సైంధవుడు; అజిమెన్‌+ఏనిన్‌= ఆ(క్రమణం చేయటానికి 
(ప్రయత్నిస్తే: తెగున్‌= చస్తాడు; ఆతండు= ఆ సైంధవుడు; ఉద్దతి విడిచి= గర్వాన్ని వదలి; పాజిపోయినన్‌= పరుగెత్తిపోతే; 
'ప్రతినకున్‌= శపథానికి; అది+అ చాలున్‌= అంతేచాలును; కడంగు= పూనుకొనుము. 
తాత్పర్యం: ఈ దుర్యోధనుడు పడిపోతే సైన్యం వికావికలౌతుంది. సైంధవుడు ధైర్యంతో పరాక్రమించటానికి వచ్చాడా- 
చస్తాడు. వాడు గర్వాన్ని వదలి పారిపోతే (మన) శపథానికి అదే చాలును. మిక్కిలి శౌర్యం కలవాడా! పూనుకొనుము.” 


న. _ అని పెక్కుభంగులం జెప్పిన విని వివ్వచ్చుం డదచ్యుతు నాలోకించి. 187 


ప్రతిపదార్థం: అని; పెక్కు, భంగులన్‌= అనేక విధాలుగా; చెప్పినన్‌= చెప్పగా; విని; వివృచ్చుండు= అర్జునుడు; అచ్యుతున్‌= 
శ్రీకృష్ణుని; ఆలోకించి= చూచి 


తాత్పర్యం: అని అనేక విధాలుగా (కృష్ణుడు) చెప్పగా విన్న అర్జునుడు, కృష్ణుడి వంక చూచి. 


ఉ. .'ద్రౌపది వడ్డ బన్నము లుదగ్రత మేదిని. బెద్దకాల మి 

చ్చా పరతంత్రుండై తన వశంబుగ6 జేసిన వీని గర్వముం 

గోపము వెంపదే? మనము గుంద6గ6 జేయదె? యింత సెప్పనే 

లా? పొరిగొందు నీతనిం జలంబు బలంబును నీవు మెచ్చంగన్‌. 188 
ప్రతిపదార్దం: ద్రౌపది; పడ్డ బన్నములు= పడిన కష్టాలు; ఉద([గ్రతన్‌= భయంకరంగా; మేదినిన్‌= లోకంలో; పెద్దకాలము= చాలా 
కాలం; ఇచ్చాపరతం(త్రుండై= తన ఇష్టానికి వచ్చినట్టు; తన వశంబుగన్‌+చేసిన= తను చెప్పిన విధంగా ఉండేటట్లు చేసినటువంటి; 
వీని గర్వమున్‌= ఈతడి అహంకారం; కోపము పెంపదే?= నా కోపాన్ని పెంచదా?; మనము కుందంగన్‌+చేయదె?= మనస్సును 
బాధపెట్టదా?; ఇంత చెప్పన్‌+ఏలా?= ఇంతగా చెప్పటం ఎందుకు?; చలంబున్‌= (వీడిపై నాకున్న) మాత్సర్యాన్ని; బలంబును= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 383 
(నా) బలాన్ని; నీవు మెచ్చంగన్‌= నీవు మెచ్చుకొనే విధంగా; పొరిగొందున్‌= చంపుతాను. 


తాత్పర్యం: 'ద్రౌపది పడిన కష్టాలూ, భయంకరంగా లోకంలో చాలా కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వీడి 
గర్వం ఇతడి మీద నాకు కోపాన్ని పెంచదా? మనస్సును బాధపెట్టదా? ఇంతెందుకు - నీవు మెచ్చుకొనే విధంగా 
నా మచ్చరము, బలము ప్రకాశింప వీడిని చంపుతాను. 


ఆ. _ రుల దిక్కుసనక యరదంబు నీతని ।; యున్న యెడకు నడపు' మన్న నతండు 
నట్ల చేయం దనకు నభిముఖులై వచ్చు । వారి. జూచి మనుజవల్లభుండు. 189 


ప్రతిపదార్థం: ఒరుల దిక్కు చనక= ఇతరుల వంకకు పోకుండా; అరదంబున్‌= తేరును; ఈతని ఉన్న ఎడకున్‌= వీడున్న 
దిక్కునకు; నడపుము+అన్నన్‌= తోలుమనగా; అతండు= కృష్ణుడు; అట్టు+అ+చేయన్‌= ఆ విధంగా చేయగా (తేరును దుర్యోధనుడి 
వైపు తోలగా); తనకున్‌+అభిముఖులై వచ్చు= తనకు ఎదురుగా వస్తున్న; వారిన్‌*చూచి= వాళ్ళను చూచి; మనుజవల్లభుండు= 
రాజు (దుర్యోధనుడు). 


తాత్సర్యం: 'తేరును ఇతరుల వైపునకు తోలక, ఇతడు ఉన్న దిక్కునకు తోలుము” అనగా, కృష్ణుడు అట్లాగే 
చేయగా, తనకు ఎదురుగా వచ్చే వారిని చూచి దుర్యోధనుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ మనమున. గొంకక యెదురుగ6 | జనియె నిజోద్దతికి మెచ్చి జనపాలకు లె 
ల్లను6 బిచ్చలింప సేనా । నినదం బెస6గంగ ఘోర నిష్టుర వృత్తిన్‌. 190 


ప్రతిపదార్థం: నిజ+ఉద్ధతికిన్‌= తన దర్వానికి; మెచ్చి= మెచ్చుకొని; జనపాలకులు+ఎల్లనున్‌= రాజులందరు; పిచ్చలింపన్‌= 
భయపడగా; సేనా నినదంబు= సైనికుల శబ్దం; ఎసంగంగన్‌= ఎక్కువ కాగా; ఘోర నిష్టుర వృత్తిన్‌= భయంకరంగాను, కఠినంగాను; 
మనమునన్‌= మనస్సులో; కొంకక= సందేహించక; ఎదురుగన్‌ చనియెన్‌= ఎదురుగా వెళ్ళాడు. 

తాత్పర్యం: తన దర్సాన్ని మెచ్చుకొని రాజులందరూ భయపడగా, సేనలు చేసే శబ్దం ఎక్కువ కాగా, భయంకరం, 
కఠినం అయిన నడవడితో మనస్సులో సందేహించకుండా ఎదురుగా వెళ్ళాడు. 


క. _ తముం బిలుచుచు నివ్విధమున । సమదాటోపగతి నడరు జనపతిం గని చి 
త్తము లలర నార్ది నిజ శం । ఖము లొత్తిరి శార్‌జ్లధరుండు గాండివధరుండున్‌. 191 


ప్రతిపదార్దం: తమున్‌+పిలుచుచున్‌= తమను పిలుస్తూ; ఈ+విధమునన్‌= ఈ ప్రకారంగా; సమదాటోపగతిన్‌= గర్భంతో కూడిన 
ఆటోపంతో; అడరు= విబ్బంభించే; జనపతిన్‌+కని= దుర్యోధనుడిని చూచి; చిత్తములు= మనస్సులు; అలరన్‌= సంతోషించగా; 
ఆర్చి= బొబ్బరించి; శార్‌బ్లధరుండున్‌= శ్రీకృష్ణుడూ; గాండివధరుండున్‌= అర్జునుడును; శంఖములు+ఒత్తిరి= తమ శంఖాలను 
ఊదారు. 
తాత్పర్యం: గర్వంతో అదిరిపడుతూ తమను పిలుస్తున్న దుర్యోధనుడిని చూచి, మనస్సులు వికసించగా 
కృష్ణార్జునులు బొబ్బరించి తమ శంఖాలను పూరించారు. 
చ. ఎలమిం జెలంగు కృష్ణుల యహీనసముద్ధతి. జూచి శోక వి 

హ్వలు లయి మానవేంద్రు దెస నాసలు మాని మృగంబు భ్రాంతి ను 

జ్వలదనలంబులో నుజుకు చందముగా. గొని నీదు యోధ వీ 

రు లకట! చచ్చెంజచ్చె నని మయంగ నాతండు వారి కి ట్లనున్‌. 192 


384 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: ఎలమిన్‌= వికాసంతో; చెలంగు= శంఖములు పూరించి ధ్వని చేసిన; కృష్ణుల= కృష్ణార్దునుల; అహీనసముద్దతిన్‌= 
తగ్గిపోని ఆవేశాన్ని; చూచి= చూచినవారై; శోక విహ్యలులు+అయి= దుఃఖంతోను, భయంతోను స్వాధీనం తప్పినవారై; నీదు 
యోధవీరులు= నీ సైన్యంలోని వీరులు; మానవ+ఇం(ద్రుదెసన్‌= రాజుమీది (దుర్యోధనుడిమీది); ఆసలు మాని= ఆశలు వదులుకొని 
(అనగా వాని 'ప్రాణాలమీది ఆశలు మానుకొని); మృగంబు= లేడి; భ్రాంతిన్‌= భ్రమతో; ఉజ్జలత్‌= బాగా మండుతూ ఉన్న; 
అనలంబులోన్‌= అగ్గిలో; ఉజుకు చందము కాన్‌= దూకే విధం; కొని= భావించి; అకట!= అయ్యో!; చచ్చెన్‌+చచ్చెన్‌= చచ్చాడు 
చచ్చాడు; అని= అంటూ; మైయంగన్‌= అరవగా; ఆతండు= ఆ రాజు (దుర్యోధనుడు); వారికిన్‌= ఆ సైనికులకు; ఇట్టు+అనున్‌= 
-ఈ విధంగా అంటున్నాడు. 
తాత్పర్యం: ఉత్సాహ వికాసాలతో తగ్గిపోని కృష్ణార్జునుల ఆవేశాన్ని మన సైనిక వీరులు చూచారు. దుఃఖంతోనూ 
భయాకులతతోనూ వారు రాజు మీద ఆశ వదలుకొన్నారు. దుర్యోధనుడిని మండే మంటలో దూకే జింక మాదిరిగా 
భావించి, 'అయ్యో చచ్చాడు. చచ్చాడు” అని దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు ఆ రాజు ఆ వీరులతో ఈ విధంగా 
అన్నాడు. 
క.  'భయ మేటికి వినుండు ధనం ।; జయునిం గేశవుని నాదు శరకీలాసం 

చయమున నేర్చెద6 బేర్దైద ।; నయనానందంబు మీ కొనర్దెద గడిమిన్‌”. 193 
ప్రతిపదార్హం: భయము+ఏటికిన్‌?= భయము ఎందుకు?; వినుండు= నా మాట వినండి; ధనంజయుననిన్‌ కేశవునిన్‌= అర్జునుడినీ, 
కృష్ణుడినీ; నాదు= నా యొక్క; శర కీలా సంచయమునన్‌= బాణాగ్ని జ్యాలలతో; ఏర్చెదన్‌= కాల్చివేస్తాను; పేర్చెదన్‌= విజృంభిస్తాను; 
మీకున్‌= మీకు; నయన+ఆనందంబున్‌= కనువిందును, తృప్తిని; కడిమిన్‌+ఒనర్చెదన్‌= ఎక్కువగా కలిగిస్తాను. 
తాత్పర్యం: మీ కందరికీ భయం ఎందుకు? కృష్ణార్దునులను నా బాణాన్ని జ్యాలలతో కాల్చివేస్తాను. పరాక్రమంతో 
విజ్బంభిస్తాను. మీ అందరికీ కనువిందు చేస్తాను”. 


వ. అని పలికి పార్టుం గనుంగొని యవష్టంభంబున. 194 
ప్రతిపదార్థం: అని, పలికి; పార్టున్‌= అర్జునుని; కనుంగొని= చూచి; అవష్టంభంబునన్‌= అహంకారంతో 
తాత్పర్యం: అని పలికి, దుర్యోధనుడు అర్జునుడిని చూచి అహంకారంతో. 

దుర్యోధను. డర్దునుం దలపడి యధిక్షేసించుట (సం. 7-77-35) 


చ. వినుము కిరీటి! దివ్యశరవేదివి! నాం జను; దేను లేనిచో 

టను మును సెల్లె నీకు; నిచటం జన నిత్తునె? యిప్లు నీ బలం 

బును హరినేర్పు. జూచుటకు. బోరికి వచ్చితి; నీవు పాండురా 

జునకు జనించితేనిం దెగి చూపుము శౌర్యము నస్త్రవీర్యమున్‌”. 195 
ప్రతిపదార్థం: కిరీటి! వినుము= అర్జునా! విను; దివ్యశరవేదివి నాన్‌= దైవశక్తిగల అ(స్తరహస్యాలు తెలిసినవాడవు అని; చనుదు= 
చెల్లుబడి జొతున్నావు; ఏను లేనిచోటను= నేను లేని చోట; నీకున్‌ మునుచెల్లె= ఇదివరకు నీకు ఆ పేరు చెల్లిపోయింది; ఇవ్లు= 
ఈ సమయంలో; ఇచటన్‌ చననిత్తునె?= ఇక్కడ చెల్లనిస్తానా?; ఇప్లు= ఈ సమయంలో; నీ బలంబును= నీ శక్తిని; హరినేర్పును= 
కృష్ణుడి నేర్పరితనాన్ని; చూచుటకున్‌= చూడటానికై; పోరికిన్‌ వచ్చితిన్‌= యుద్దానికి వచ్చాను; నీవు; పాండురాజునకున్‌ 
జనించితి(వి)+ఏనిన్‌= పాండురాజునకు పుట్టి ఉన్నట్టయితే (పాండురాజునకు కొడుకువైతే); తెగి= సాహసంతో; 
శౌర్యమున్‌+అ'స్త్రవీర్యమున్‌= వీరత్వాన్నీ, బాణాల శక్తినీ; చూపుము= ప్రదర్శించుము. 
తాత్పర్యం: 'ఓ అర్జునా! నీవు దైవశక్తిగల బాణ రహస్యాలను తెలిసినవాడవనే పేరుతో లోకంలో చెల్లుబడి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 385 


అయినావు. నేను లేనిచోట నీకు ఆ పేరు చెల్లింది. ఇక్కడ నిన్ను కదలనీయను. నీ బలాన్ని, కృష్ణుని నేర్చరితనాన్ని 
చూడటానికై యుద్దానికి వచ్చాను. నీవు పాండురాజు కొడుకువైతే సాహసంతో నీ శక్తిని, బాణప్రయోగ బలాన్ని 
చూపించుము. 


వ. అనుచు€ గ్రూరంబులగు మూండు నారాచంబుల నన్నరు నేసి, శర చతుష్టయంబున హయంబులు 
నొప్పించి, పది బాణంబులు పద్మనాభునురంబునం గ్రుచ్చి, మునిగోల యొక్కకోలం దునిమినం గినిసి 
క్రీడి యాతనిపై6 జతుర్దశ నిశిత ప్రదరంబులు వరగించిన, నవి యమ్మహీపతి మైమలువు దాంకి మిట్టి 
పడుటయుం జూచి తొమ్మిది తూపులతోడం బంచాశుగంబులు నిగిడించిన, నవియు నిష్పలంబు 
లగుటయు, నిరువదెనిమిది బాణంబు లడరించె; నవ్వాలమ్ములు నమ్మెయిన వమ్మైన విషాదంబున 
వాసుదేవుండు వాసవి కి ట్లనియె. 196 


ప్రతిపదార్దం: అనుచున్‌= అని చెపుతూ; (క్రూరంబులు+అగు= కఠినమైన; మూండు నారాచంబులన్‌= మూడు వాడి అయిన 
బాణాలతో; ఆ+నరున్‌=ఏసి= ఆ అర్జునుడిని కొట్టి; శరచతుష్టయంబునన్‌= నాలుగు బాణాలతో; హయంబులు నొప్పించి= 
గుర్రాలను బాధించి; పది బాణంబులు= పది బాణాలు; పద్మనాభు ఉరంబునన్‌ (గ్రుచ్చి= శ్రీకృష్ణుడి ఎదలో (గ్రుచ్చి; 
మునిగోలన్‌= గుర్రాలను అదలించే మునిగోలను; ఒక్క కోలన్‌+తునిమినన్‌= ఒక్క బాణంతో త్రుంచగా; కినిసి= కోపించి; 
(క్రీడి= అర్జునుడు; ఆతనిపైన్‌= ఆ దుర్యోధనుడి మీద; చతుర్షశ నిశిత ప్రదరంబులు= పదునాలుగు వాడి బాణాలను; 
పరంగించినన్‌= వేయగా; అవి= ఆ బాణాలు; ఆ+మహీపతి= ఆ దుర్యోధనుడి; మైమయజువు= కవచాన్ని; తాంకి= తగిలి; 
మిట్టిపడుటయు= ఎగిరి పడుట; చూచి; తొమ్మిది తూపుల తోడన్‌= తొమ్మిది బాణాలతో; పంచ+ఆశుగంబులు= ఐదు 
బాణాలను; నిగిడించినన్‌= వేయగా; అవియున్‌= ఆ బాణాలు కూడా; నిష్టలంబులు+అగుటయున్‌= వ్యర్థంకాగా; 
ఇరువది+ఎనిమిది బాణములు= ఇరవై ఎనిమిది బాణాలను; అడరించెన్‌= ప్రయోగించాడు; ఆ+వాలమ్ములు= ఆ బాణాలు; 
ఆ+మెయినన్‌= అట్లాగే; వమ్ము+ఐనన్‌= పనికి రాకపోగా; విషాదంబునన్‌= దుఃఖంతో; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; 
వాసవికిన్‌+*ఇట్టు+అనియెన్‌= అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా మాట్లాడుతూ దుర్యోధనుడు మూడు బాణాలతో అర్జునుడిని, నాలుగు బాణాలతో 
గుర్రాలను, పది బాణాలతో శ్రీకృష్ణుడి గుండెను నొప్పించి, మునిగోలను ఒక బాణంతో (త్రుంచాడు. అర్జునుడు 
కోపంతో అతడి మీద వాడి అయిన పదునాలుగు బాణాలు వేశాడు. అవి అతని కవచాన్ని తాకి ఎగిరి పడ్డాయి. 
అది చూచి తరువాత తొమి శది బాణాలు, అయిదు బాణాలు ప్రయోగించాడు అవి కూడ వ్యర్ధమయ్యాయి. తరువాత 
ఎనిమిది బాణాలతో కొట్టాడు. అవీ వ్యర్థమయ్యాయి. అపుడు శ్రీకృష్ణుడు దుఃఖంతో అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
క.  'మున్నెన్నయడు నివ్విధ మేం । గన్నది గా; దమ్ము లెడలె గాండీవములా 

వు న్నీ భుజముల శక్తియు । మిన్నక పో జిత్ర మిది యమిత్రధ్వంసీ! 197 
ప్రతిపదార్థం: అమి(త్రధ్వంసీ!= శత్రువులను నాశనము చేసేవాడా!; మున్ను+ఎన్నండున్‌= ఇదివరకు ఎప్పుడూ; ఈ+విధము= ఈ 
పద్ధతి; ఏన్‌ కన్నది కాదు= నేను చూచినది కాదు; గాండీవము లావున్‌= గాండీవము యొక్క శక్తి నీ భుజముల శక్తియున్‌= నీ 
చేతి లావును; మిన్నకపోన్‌= ఊరకపోయేటట్టు; అము శలు= బాణాలు; ఎడలెన్‌= విచ్చిన్నమైన; చిత్రం= ఆశ్చర్యం; ఇది= ఇటువంటిది. 
తాత్పర్యం: శత్రువులను హతమార్చ్భేవాడా! ఇదివరకు ఎప్పుడూ నేను ఇట్టి స్థితిని చూడలేదు. గాండీవబలం, నీ 
భుజబలం వ్యర్థమయ్యేటట్టు నీ బాణాలు విచ్చిన్నమయ్యాయి. ఆశ్చర్యంగా ఉన్నది. 
ఆ. నీకు. జూడ ముష్టి నెలవు నాకర్షణ ।; గాధతయును బాణగతియు. దొంటి 

యట్లొ? యొండుభంగియై తోంచెనో? నాకు । నున్నరూపు సెప్పవన్న పార్థ! 198 


386 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: పార్ట!= అర్జునా! నీకున్‌ చూడన్‌= నిన్ను చూడగా; ముష్టినెలవున్‌= పిడికిలిపట్టు (వింటిని); ఆకర్షణ 
గాఢతయును=అల్లై త్రాటిని లాగు శక్తీ: బాణగతియున్‌= బాణపు పోకడా; తొంటి అట్టొ?= వెనుకటి వలెనే ఉన్నదా?; ఒండు 
భంగి ఐ తోచెనో?= వేరే విధంగా కనిపిస్తున్నదా?; నాకున్‌ ఉన్న రూపుల్‌= నాతో ఉన్న విషయాన్ని; చెప్పవన్న!= చెప్పుమా! 


తాత్పర్యం: అర్జునా! నీ పిడికిటిపట్టు, వింటిని లాగే శక్తి బాణాలు వేసే పద్ధతి వెనుకటి వలెనే ఉన్నవా? లేక 
వేరే విధంగా ఉన్నవా? యథార్జాన్ని నాకు చెప్పుము. 


చ. పిడుగుల యట్లు తాళి రిపుబ్బందములం దెగటార్టు నాజి నె 
ప్పుడు భవదీయ దివ్యశరపుంజము లొక్కట నిప్లు పొల్లు వో 
యెొడు నిది; నీవు నిమ్మతివిహీనపు జంతువు నేమి సేట్లకుం 
జెడుటకు నొక్కొ విససయము సెందెడు డెంద మలంత. బొందెడున్‌' 199 


ప్రతిపదార్ద్హం: ఆజిన్‌= యుద్ధంలో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; భవదీయ దివ్యశర పుంజములు= నీయొక్క దేవతాశక్తిగల 
బాణసమూహాలు; పిడుగుల అట్టు తాంకి= పిడుగుల మాదిరిగా తాకి; రిపుబ్బందములన్‌= శత్రు సమూహాలను; తెగటార్చ్భున్‌= 
నాశం చేస్తాయి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; ఇప్టు= ఈ సమయంలో; పొల్టుపోయెడున్‌= వ్యర్థమైపోతూ ఉన్నవి; ఇది= ఈ విధానం; 
నీవున్‌= నీవును; ఈ+మతివిహీనపు జంతువున్‌= ఈ బుద్ధిలేని జంతువునగు నేను (శ్రీకృష్ణుడును); ఏమి; చేట్టకున్‌ 
చెడుటకున్‌+ఒక్కొ= ఆపదలకు గురియై నళించటానికో!; డెందము= నా మనస్సు; విస్మయము చెందెడున్‌= ఆశ్చర్యపడుతూ 
ఉన్నది; అలంత పొందెడున్‌= కష్టపడుతూ ఉన్నది. 


తాత్పర్యం: నీ బాణాల గుంపులు యుద్దరంగంలో పిడుగుల దెబ్బలవలె తాకి శత్రు సైన్యాన్ని ఎప్పుడూ హతమార్చేవి. 
ఒక్కసారిగా ఇప్పుడు అవి పొల్టుపోవటానికి కారణం ఏమి? నీవూ, ఈ మతిలేని జంతువునైన నేనూ ఏ యాపదలు 
పొంది చెడటానికో! నాకు ఆశ్చర్యం, బాధ కలుగుతున్నవి.” 


వ. _ అనియిట్లు దన్నునిందించుకొనుచు గోవిందుం డడిగినం బురందర నందనుం డతని కిట్లనియె “నిది యొక్క 
కవచ ధారణంబు; మున్ను ద్రోణు. దొక్కరుండ యెజుంగు; బదంపడి నాకు నెటింగించె; నిప్పుడు 
సుయోధనుండును నెజుంగు తెజంగు గావించెం గావలయు; నిమ్మెయి మైమజువు త్రిలోకంబుల కభేద్యం 
బగుటయు, నీవు నెజుంగుదు; వెజింగియు న న్నడుగ నేల? భువనత్రయంబునందును వస్తుప్రకారంబులు 
నీయెజటుంగనియవియుం గలవే? యది యట్లుండె; నితండు దీని నగ్గురుకరుణం బడసినవాండై. 200 


ప్రతిపదార్హం: అని ఇట్టు= అని ఈ విధంగా; తన్ను నిందించుకొనుచున్‌= తనను దూషించుకొంటూ; గోవిందుండు= శ్రీకృష్ణుడు; 
అడిగినన్‌= అడుగగా; పురందరనందనుండు= అర్జునుడు (ఇంద్రుడి వరాన పుట్టినవాడు); అతనికిన్‌= కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా (ముందు చెప్పే విధంగా) అన్నాడు; ఇది ఒక్క కవచధారణంబు= ఇది యొక కవచాన్ని ధరించటం; మున్ను= 
ఇదివరకు; ద్రోణుండు+ఒక్కరుండు+అ= ద్రోణుడొక్కడే; ఎజుంగున్‌= తెలిసినవాడు; పదంపడి= ఆ మీద; నాకున్‌+ఎటింగించెన్‌= 
నాకు తెలిపాడు; ఇపుడు= ఈ సమయంలో; సుయోధనుండును= దుర్యోధనుడు కూడా; ఎయుంగు తెజంగు= తెలిసిన విధం; 
కావించెన్‌+*కావలయున్‌= చేసియుండవలెను; ఈ+మెయిన్‌= ఈ విధమైన; మైమయటువు= కవచం; త్రిలోకంబులకున్‌= 
ముల్లోకాలకు; అభేద్యంబు+అగుటయున్‌= చీల్చుటకు సాధ్యంకాకపోవటం; నీవున్‌+ఎయింగుదు(వు)= నీకును తెలియును; 
ఎటింగియున్‌= తెలిసికూడ; నన్నున్‌+అడుగన్‌+ఏల?= నన్ను అడిగేదెందుకు?; భువనత్రయంబునందును= ముల్గోకాలలోనూ; 
వస్తుప్రకారంబులు= వస్తు స్టితులు; నీ ఎజుంగనియవియున్‌+కలవే?= నీకు తెలియనివి ఉన్నవా?; అది అట్టు+ఉండెన్‌= దాన్ని 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 387 


అట్టా ఉండనీ; ఇతండు= ఈ దుర్యోధనుడు; దీనిన్‌= ఈ కవచాన్ని; ఆ+గురు కరుణన్‌= ఆ గురుడి దయతో; పడసిన వాండై= 
పొందిన వాడయి (ఉన్నాడు). 


తాత్పర్యం: తనను కించపరచుకొంటూ గోవిందుడు అడుగగా అర్జునుడు అతడితో ఇట్టా అన్నాడు: “ఇది ఒక 
కవచాన్ని తొడుగుకొనటంవలన ఇట్టా జరిగి ఉంటుంది. ఈ కవచధారణ ఇది వరలో 'ద్రోణుడికే తెలుసు. ఆ 
మీద నాకు తెలిపాడు. ఇపుడు సుయోధనుడికీ తెలిపినట్టున్నాడు. ఈ కవచం ముల్లోకాలకూ అభేద్యమని నీకూ 
తెలుసును. తెలిసికూడా న న్నడగటమెందుకు? ముల్లోకాలలోని వస్తుగుణాలన్నీ నీకు తెలియవా? అది అట్లా 
ఉండనిమ్ము. గురుడి దయచేత ఈ కవచాన్ని పొంది. 


క. _ విను మాంటది వోలెం దన । తనువున కద్దంబు గాంగ దగిలిచికొన్నాం 

డనఘ! యిటు లైన నెట్లగు । నని యెజుంగండు; దీనివిధము లన్నియు. దెలియన్‌. 201 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా! (కృష్ణా[); వినుము= నా మాట వినండి; ఆంటదిపోలెన్‌= నాట్యం చేసే స్తీ మాదిరి; 
తన తనువునకున్‌= తన శరీరానికి; అడ్డంబు కాంగన్‌= అడ్డంగా (రక్షణగా); తగిలిచికొన్నాడు= తగిలించుకొన్నాడు; 


ఇటులు+ఐనన్‌= ఈ విధంగా అయితే; దీని విధము లన్నియున్‌ తెలియన్‌= ఈ కవచానికి ఉన్న రహస్యాలన్నిటిని తెలిసికొనటం; 
ఎట్టు+అగున్‌+అని= ఏ విధంగానని; ఎజుంగండు= తెలియడు. 


తాత్పర్యం: ఓ మహాత్మా! ఆటకత్తె అడ్డం తగిలించుకొన్నట్టుగా అతడు తన శరీరానికి కవచాన్ని వేసికొన్నాడు. 
అంతే కాని, దాని రహస్యాలు, ఏవీ ఆతడికి తెలియవు. 


క. నా వింటి బలువు€ జేతుల । లావును జూడు మిదె నీ తలం కుడుగంగ నే 
నీ విభుని. గవచరక్షితు€ । డై విలసిల్లంగనీ క యలంచెద౦ గృష్టా! 202 
ప్రతిపదార్హం: కృష్ణా!= శ్రీకృష్ణా!; నా వింటి బలువున్‌= నా విల్లుకు వున్న బలాన్ని; చేతుల లావును= భుజ బలాన్ని; చూడుము= 


గుర్తించుము; ఇదె= ఇదిగో; నీ తలంకు= నీ భయం; ఉడుగంగన్‌= పోయేటట్టు; ఏన్‌= నేను; ఈ విభునిన్‌= ఈ రాజును; 
కవచ రక్షితుండు+ఐ= కవచంచేత కాపాడబడిన వాడై; విలసిల్లంగన్‌+-ఈక= ఒప్పనీయక; అలంఛచెదన్‌= బాధపెట్టుతాను. 


తాత్పర్యం: కృష్ణా! నా వింటి శక్తిని, చేతుల బలాన్ని చూడుము. నీ భయాన్ని పోగొట్టుతాను; కవచం ఉన్నా 
కాపాడుకొనలేకుండా చేసి అతడిని బాధిస్తాను. 


వ. _ అంగిరసుం డమరపతికి నొక్కమహాస్తం బిచ్చె; దాని నతండు నా కొసంగె నది నిఖిల కవచ నిర్ణేదన శీలంబై 
యుండు; దాన నిమ్మెయిమజు వజువుళ్ళు సేసెద.” 203 


ప్రతిపదార్థం: అంగిరసుండు; అమరపతికిన్‌= దేవేంద్రుడికి; ఒక్క= ఒక; మహా+అస్త్రంబు= గొప్పదైన మంత్రసహిత బాణాన్ని; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; అతండు= దేవేంద్రుడు; దానిన్‌= ఆ మహాస్తాన్ని; నాకున్‌= నాకు (అర్జునుడికి); ఒసంగెన్‌= ఇచ్చాడు; అది= 
ఆ మహాస్త్రం; నిఖిల, కవచ, నిర్భీదన, శీలంబు+ఐ= అన్ని కవచాలను పగులగొట్టగల స్వభావం కలది అయి; ఉండున్‌= ఉంటుంది; 
దానన్‌= దానిచేత; ఈ+మెయిమటబువు= ఈ (దుర్యోధనుడి) కవచం; అయువుళ్ళు+చేసెదన్‌= ముక్కలు చేస్తాను. 


తాత్పర్యం: అంగిరసుడు ఇండ్రుడికి ఒక మహా(స్తాస్టోచ్చాడు. ఆయన దానిని నా కిచ్చాడు. ఆ అస్త్రం అన్ని 
కవచాలను చీల్భేశ్రక్తి కలది. దానితో ఈ కవచాన్ని చీల్చివేస్తాను.' 


388 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. అని వెస నాదివ్యశరం | బనూన మంత్ర ప్రకాశ మగునట్టులుగా 


జ జ్‌ 


గొనయమునఈ. జేర్చి తిగిచినం। గని యశ్వత్చామ బాహుగర్వం బలరన్‌. 204 


ప్రతిపదార్థం: అని= అని చెపుతూ; వెసన్‌= శీఘ్రంగా; ఆ దివ్యశరంబున్‌= ఆ దైవశక్తిగల బాణాన్ని; అనూన= తక్కువకాని; 
మంత్ర ప్రకాశము+అగునట్టులుగాన్‌= మంత్రంతో వెలిగేటట్టుగా; గొ నయమునన్‌= వింటిలో; చేర్చి= (కలిపి) జోడించి; తిగిచినన్‌= 
లాగగా; కని= చూచి; అశ్చత్హామ= (ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ; బాహుగర్వంబు+అలరన్‌= భుజబలం అతిశయించగా. 


తాత్పర్యం: అంటూ శీఘ్రంగా గొప్ప మంత్రంతో ఆ దివ్యబాణాన్ని వెలిగేటట్టుగా వింటిలో అమర్చి, అల్లెత్రాడు 
లాగి ప్రయోగించగా అశ్వత్థామ చూచి, తన భుజబలం ్రకాశించగా. (తరువాతి పద్యంతో అన్వయం. 


తే. _అధిప! సర్వాస్త్రఘాతి యై యతిశయిల్లు । నస్తమున. జిత్రముగ6 దెగయంద తునిమె 

నమ్మహాస్త్రంబు న ట్లది వమ్ముగాంగ । నెటింది వెజింగంది హరి కత డిట్టు లనియె. 205 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!(ధృతరాషష్ష్ట్రా[; సర్వ+అ(స్తఘాతి+ఐ= అన్ని బాణాలను పడగొట్టినదై; అతిశయిల్టు= విజ్బంభించే 
(పెరిగే); అ(స్త్రమునన్‌= బాణంతో; చిత్రముగన్‌= ఆశ్చర్యంగా; తెగ+అంద= ఎక్కు పెట్టటయందే; ఆ+మహా+అ(స్తంబున్‌= 
ఆ పెద్దబాణాన్ని; తునిమెన్‌= (త్రుంచివేశాడు; అట్టు= ఆ విధంగా; అది= ఆ అస్త్రం; వమ్ము కాంగన్‌= పనికిరాకపోగా; ఎటింగి= 
తెలిసికొని; వెజంగంది= ఆశ్చర్యపడి; అతండు= అర్జునుడు; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఈ ప్రకారంగా అన్నాడు. 


తాత్పర్యం: అన్ని అస్త్రాలను నాశనం చేసి అతియించే ఒక మహాస్తాన్ని ప్రయోగించగా, ఆశ్చర్యకరంగా అది అర్జునుని 
మహాస్తాన్ని త్రుంచింది. ఆ విధంగా తన అస్త్రం వ్యర్థం కాగా, అర్జునుడు ఆశ్చర్యపడి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. 


వ. “ఆచార్య పుత్రు నస్త్ర ప్రభావంబున నవ్విశిఖంబు వినిహతంబయ్యె. బునఃప్రయోగంబు సేసిన నది 
యొప్పమి సేయు నని వింటి; నా వింటి బలిమిన సాధించెదం జూడు' మను నవసరంబున నయ్యిరువురను 
దుర్యోధనుండు. 206 

ప్రతిపదార్హం: ఆచార్యపుత్రు+అస్తప్రభావంబునన్‌= అశ్వత్ధామయొక్క అ(స్తమహిమచేత; ఆ+విశిఖంబు= ఆబాణం; వినిహతంబు 

+అయ్యెన్‌= మొక్కపోయింది; పునఃప్రయోగంబు+చేసినన్‌= మరల ప్రయోగిస్తే; అది= ఆ మహాస్త్రం; ఒప్పమి= కీడు; చేయున్‌+ 
అని= చేస్తుందని; వింటిన్‌= విన్నాను (కాబట్టి; నా వింటి బలిమిన= నా వింటి బలంతోనే; సాధించెదన్‌= సాధిస్తాను; చూడుము= 
చూస్తూ ఉండుము; అను+అవసరంబునన్‌= అనే సమయంలో; దుర్యోధనుడు; ఆ+ఇరువురను= ఆ ఇద్దరినీ (కృష్ణార్జునులను). 


తాత్పర్యం: 'ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ ప్రయోగించిన బాణశక్తివలన నా బాణం మొక్కవోయింది. 


మరల దాన్ని ప్రయోగిస్తే అది కీడు కలిగిస్తుందని విన్నాను. నా వింటి బలంతోనే సాధిస్తాను చూడుము.” అనే 
సమయంలో ఆ ఇరువురుని దుర్యోధనుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ తొమ్మిది తొమ్మిది వాలిక।; యమ్ముల మున్నేసి పటుశరాసారము పై 

గ్రమ్మించిన మనదెసం దూ । ర్యమ్ములునుం గీర్తనములు నార్వులు. జెలంగెన్‌. 207 
ప్రతిపదార్థం: తొమ్మిది తామ్మిది= తామ్మిదేసి తొమ్మిదేసి; వాలిక అమ్ములన్‌= వాలమ్ములతో; మున్ను+ఏసి= ముందుగా 
కొట్టి; పటుశరాసారము= దట్టమైన బాణవర్షం; పైన్‌+(క్రమ్మించినన్‌= మీద కురిపించగా; మనదెసన్‌= మన వైపున; తూర్యమ్ములునున్‌= 
తూర్యనాదాలు (తుత్తురుమను శబ్దం వచ్చే విధంగా చేయటం); కీర్తనములు= పాటలు (ఉత్సాహంతో పాడేపాటలు); ఆర్పులు= 


సింహనాదాలు; చెల[న్‌= ధ్వనించాయి. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 389 


తాత్పర్యం: తామ్మిదేసి తొమ్మిదేసి వాలమ్ములను ముందుగా కొట్టి, ఆపైన దట్టమైన బాణవర్షం కురిపించగా 
మన దిక్కున తూర్యశబ్టాలూ, పాటలూ, సింహనాదాలూ చెలరేగాయి. 


ఆ. అలిగి యవుడు గజిచి యన్నరు€ డా నృపు । తురగములను సూతు. దునిమి వైచి 
రథము నటికి యధిక రయమున. దజచుగ । నాటెం గరతలముల నారసములు. 208 


ప్రతిపదార్దం: అలిగి= కోపించి; ఆ నరుండు= ఆ అర్జునుడు; అవుడు గజుచి= క్రింది పెదవిని పంటితో నొక్కి (కోపాన్ని చూపి); 
ఆ నృపు తురగములను= ఆ దుర్యోధనుడి గుర్రాలను; సూతున్‌= సారథిని; తునిమివైచి= చంపి; రథము నటికి= తేరును 
ముక్కలు చేసి; అధిక రయమునన్‌= చాలా వేగంగా; కరతలమునన్‌= చేతులతో; నారసములు= వాడియైన బాణములను; 
తజచుగన్‌= దట్టముగా; నాటెన్‌= ([గ్రుచ్చాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో అర్జునుడు కోపంతో పెదవి నొక్కుకుంటూ ఆ దుర్యోధనుడి గుర్రాలను, సారఖథిని 
చంపి, తేరును ముక్కలు చేసి చాలా తొందరగా అతని అరచేతులలో వాడి బాణాలను నాటాడు. 


న. _ ఇట్లు విరథుండును వికల హస్తుండును నై విషణ్ణుం డగు నన్నరనాథుండు వెడం గగుటం గటకటంబడి 
యాకంకటంబు నిష్పలం బను బుద్దిం బుచ్చి వైచి యొండొక కవచంబు దొడిగె;; నయ్యెడరు గనుంగొని 
శీఘ్రంబునం దత్సైనికోత్తములు చతురంగ బహు బలంబులతోం గవిసి, కవ్వడిం జుట్టి ముట్టి యలుంగుల 
సోనలు గురిసిన నతండు సంరంభ విజ్బృంభితుం డగుటయు. 209 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరథుండును= తేరు లేనివాడూ; వికల హస్తుండును+ఐ= గాయపడిన చేతులు కలవాడూ అయి; 
విషణ్బుండు+అగు= దుఃఖానికి గురి అయిన; ఆ నరనాథుండు= ఆ రాజు (దుర్యోధనుడు); వెడంగు+అగుటన్‌= వివేకాన్ని కోల్పోయిన 
వాడై; కటకటన్‌+పడి= కష్టపడి; ఆ కంకటంబు= ఆ కవచం; నిష్పలంబు= పనికిరానిది; అను బుద్ధిన్‌= అనే తలపుతో; పుచ్చివైచి= తొలగించి; 
ఒండు+ఒక కవచంబున్‌= ఇంకొక కవచాన్ని; తాడిగెను= తొడుగుకొన్నాడు; ఆ+ఎడరు= ఆ భంగపాటును; కనుంగొని= చూచి; 
శీఘ్రంబునన్‌= వేగంగా; తద్‌+సైనిక+ఉత్తములు= వాని సేనానులు; చతురంగ బహు బలంబులతోన్‌= అధిక సంఖ్యలోగల రథ గజ 
తురగ పదాతి సైన్యాలతో; కవిసి= కమ్ముకొని; కవ్వడిన్‌= అర్జునుడిని; చుట్టిముట్టి= చుట్టుకొని తాకి; అలుంగుల సోనలు కురిసినన్‌= 
బాణాల వానను కురిపించగా; అతండు= ఆ అర్జునుడు; సంరంభ విబ్బంభితుండు+అగుచున్‌= ఆటోపంతో చెలరేగినవాడై. 


తాత్పర్యం: ఈ విధంగా తేరు లేక, చేతులు గాయపడి, దుఃఖంతో ఆ దుర్యోధనుడు వివేకాన్ని కోల్పోయి చింతించి 
ఆ కవచం పనికిరాదనే బుద్ధితో తీసివేసి, ఇంకో కవచాన్ని తొడుగుకొన్నాడు. అతడి సైనికోత్తములు దుర్యోధనుడికి 


కలిగిన ఆపదను చూచి అనేక చతురంగ బలాలతో దూకి అర్జునుడిని (కమ్ముకొని బాణాలవాన కురిపించగా 
అతడు పేట్రేగిపోయాడు. 


చ. అథిముటిం ద్రెళ్ళెం దేరులు, గజావళి గూలె( దురంగమాంగము 
ల్లిజికొనియెన్‌ మహిన్‌ భటులు లెక్కకు మిక్కిలి సేన పాడుగా 
నఖు మయి రప్టు కృష్ణుండు నినాదము భూగగనాంతరంబునం 
దజిచుగ నొత్తె నిర్మథిత దానవ సైన్యము. బాంచజన్యమున్‌. 210 


ప్రతిపదార్థం: అజిముజిన్‌= సంభ్రమంతో; తేరులు త్రెళ్ళెన్‌= రథాలు పడిపోయాయి; గజ+ఆవళి= ఏనుగుల గుంపు; కూలెన్‌= 
కూలిపోయింది; తురంగమ= గుర్రాల; అంగముల్‌+గిజికొనియెన్‌= శరీరంలోని భాగాలు చుట్టుకొన్నవి; మహిన్‌= భూమిమీద; 


390 శ్రీమదాంధ్ర నుహాభారతము 


భటులు= సైనికులు; లెక్కకు మిక్కిలి సేన= లెక్క పెట్టడానికి ఎక్కువైన సేన; పాడుగాన్‌= నాశంకాగా; అణుము+అయిరి= 
ఆక్రమించుకొన్నారు; అప్హు= ఆ సమయంలో; కృష్ణుడు= శ్రీకృష్ణుడు; భూగగన+అంతరంబునన్‌= భూమ్యాకాశాల మధ్యలో; 
తజచుగన్‌= దట్టంగా; నిర్మథిత దానవ సైన్యమున్‌= నాశం చేయబడిన దానవ సైన్యం కల; పాంచజన్యమున్‌= పాంచ జన్యమనే 
(తన) శంఖాన్ని; ఒత్తెన్‌= ఊదాడు. 

తాత్పర్యం: కలతబడి తేరులు పడిపోయాయి; ఏనుగుల గుంపులు కూలిపోయాయి; గుర్రాల శరీరాంగాలు 
వికలమయ్యాయి; భూమిమీద సైనికులు లెక్కపెట్టలేనంతగా కూలిపోయారు. ఆ సమయంలో కృష్ణుడు - 
రాక్షసైన్యాన్ని నాశం చేసిన పాంచజన్యాన్ని భూమ్యాకాశాల మధ్య ప్రతిధ్వనించేటట్టుగా ఊదాడు. 


తే. అట్లు భీషణమగు నర్హునాక్రమంబు |; ఘోరమైన మురారి శంఖారవంబు 

నధిక భయసంభ్రమంబుల నావహింప । నధిప! నలుగదడ. బఅిచి సైన్యంబు గలంగి. 211 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! అట్టు= ఆ విధంగా; భీషణము+అగు= భయంకరమైన; అర్జ్హున+ఆ(క్రమంబు= అర్జునుడి 
కమ్ముకోటం; ఘఫోరము+ఐ= భయాన్ని కలిగించే; మురారి= శ్రీకృష్ణుడి; శంఖారవంబు= శంఖం చేసిన శబ్దం; అధిక= ఎక్కువైన; 
భయసం(భ్రమంబులన్‌= భయాన్ని, తొట్రుపాటును; ఆవహింపన్‌= కలిగించగా; సైన్యంబు= (మన) సైన్యం; కలంగి= చీకాకుపడి; 
నలుగడన్‌= నాలుగు దిక్కులకు; పజచెన్‌= పరుగెత్తింది. 
తాత్పర్యం: ఓ రాజా! అర్జునుడు ఆ విధంగా భయంకరంగా ఆ(క్రమించుకొనటమూ, మహాభయంకరమైన 
శ్రీకృష్ణుడి శంఖనాదమూ-భయమునూ, తొట్రుపాటునూ కలిగించగా మన సైన్యం కకావికలై నాలుగు 
దిక్కులకూ పరుగెత్తింది. 


వ. ఇ త్తెిణంగున. 212 
తాత్పర్యం: -ఈ విధంగా. 


క. మును సంకటపడి మూంకలు । గనుకని విచ్చుటయు. బిదప గాండివి మెఅసెం 

బొనుంగుపడి యుండి తగుగా । డ్పున మండు మహానలంబు పోల్కి మహీశా! 213 
ప్రతిపదార్థం: మహీశా!= ఓ రాజా! (ధృతరాషష్ట్రా!); మును= ముందు (అనగా ఇదివరలో); మూంకలు= సైన్యాలు; సంకటపడి= 
బాధపడి; కనుకనిన్‌= సంభ్రమంతో; విచ్చుటయున్‌= విరిసిపోగా; పిదపన్‌= వెనుకనే; గాండివి= అర్జునుడు; పొనుంగుపడి ఉండి= 
వెలుగు తగ్గి ఉండి (నిస్తేజంగా ఉండి); తగుగాడ్పునన్‌= తగిన గాలితో (వాలుగాలితో); మండు= మండే; మహా+అనలంబుపోల్కి= 
దావాన్ని మాదిరిగా; మెజసెన్‌= వెలిగాడు. 
తాత్పర్యం: ఓ రాజా! మన సైన్యాలు బాధతోనూ తొట్రుపాటుతోనూ చెల్లాచెదరైపోగా, వెంటనే నిస్తేజంగా ఉండి 
అనుకూలమైన గాలి తగులగానే మండే దావాన్ని మాదిరి అర్జునుడు కాంతితో ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అయ్యవసరంబున సింధురాజ రక్షకంబైన బలంబు సంక్షోభ సహితంబగు నుత్సాహంబునం బొదలి 
శంఖభేరీ పణవాది క్వణన మేదుర సింహనాదభరిత రోదసీ కుహరంబయ్యె; నచ్చిడిముడి పడుట 
యవలోకించి. 214 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము ౩91 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సింధురాజ రక్షకంబు+ఐన= సైంధవుడిని కాపాడుతూ ఉన్న; బలంబు= 
సైన్యం; సంక్షోభ సహితంబు+అగు= కలతతో కూడిన; ఉత్సాహంబునన్‌= సంతోషంతో; పొదలి= ఒప్పి; శంఖ, భేరీ, 
పణవ+ఆది= శంఖం, నగారా, పణవం మొదలైనవి కావించే; కృణన= మోతతో; మేదుర= దట్టమైన; సింహనాదభరిత= 
సింహనాదాలతో నిండిన; రోదసీకుహరంబు+అయ్యెన్‌= గుహవంటి ఆకసము అయినది; ఆ చిడిముడిపడుటన్‌= ఆ 
తొట్రుపాటును; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: ఆ సమయంలో సైంధవుడిని రక్షిస్తున్న సైన్యం తొట్రుపాటుతో కూడుకొన్న ఉత్సాహంతో పొంగి 
శంఖాలు, భేరులూ, పణవాలు వంటి వాద్యాల నాదాలతో, సింహనాదాలతో ఆకాశ గుహ నిండిపోగా అర్జునుడు 


వారి ఆర్భాటాన్ని గమనించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ మందస్మిత సుందర వద । నేందు లగుచు హరియు నరుండు నేడ్తెజం బ్రియముల్‌ 
డెందములం బొంద భవ । న్నందనుపై నురవడించినం గని కడంకన్‌. 215 


ప్రతిపదార్థం: మందస్మిత= చిరునవ్వుతో; సుందర వదన+ఇందులు+అగుచున్‌= అందమైన చంద్రుడి వంటి ముఖాలు 
కలవారయి; హరియున్‌ నరుండున్‌= కృష్ణార్జునులు; ఏడ్తెణన్‌= ఎక్కువగా; ప్రియముల్‌= సంతోషాలు; డెందములన్‌= మనస్సులలో; 
పొందన్‌= పొందగా; భవత్‌+నందనుపైన్‌= నీ కుమారుని మీద (అనగా దుర్యోధనుడిమీద); ఉరవడించినన్‌= దూకగా; కని= 
చూచి; కడంకన్‌= పట్టుదలతో. 
తాత్పర్యం: చిరునవ్వులతో అందమైన చంద్రుడివంటి మొగాలతో కృష్ణార్జునులు మిక్కిలి సంతోషించే మనస్సులతో 
నీ కుమారుడి మీద దూకగా, అది చూచి పట్టుదలతో. (తరువాతి పద్యంతో అన్వయం). 

వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్జునుపై. గవియుట (సం. 7-79-1) 


క. _ వారల6 బొదువ నడరు బలు । తేరుల మొత్తముల మిగిలి దీప్తపటు రథో 
దారు లగుచు నెనమంద్రురు । వీరులు దజిమిరి నితాంతవేగోజ్జ్వలు లై. 216 


ప్రతిపదార్థం: వారలన్‌+పొదువన్‌= ఆ వీరులను ఆ(క్రమించటానికి; అడరు= విజృంభించే; బలుతేరుల మొత్తములన్‌= దృఢమైన 
తేరుల సమూహాలతో; మిగిలి= అతిశయించి; దీప్త= వెలిగే; పటురథ+ఉదారులు= దృఢమైన తేరులచే గొప్పవారు; అగుచున్‌; 
ఎనమండ్రురు వీరులు= ఎనిమిదిమంది బలయుతులైన వీరులు; నితాంత= తుదిలేని; వేగ+ఉజ్జలులు+ఐ= వేగంతో ప్రకాశిస్తూ; 
తటిమిరి= తరిమారు. 


తాత్పర్యం: ఆ వీరులను ఆక్రమించటానికి బలమైన తేరులతో ప్రకాశిస్తూ ఎనిమిది మంది వీరులు అంతులేని 
వేగంతో వెలుగుతూ కృష్ణార్దునులను తరిమారు. 


వ. వారెవ్వ రెవ్వరంటేని. 217 
తాత్పర్యం: వారందరూ ఎవ్వరని అడుగుతావేమో వినుము. (అని సంజయుడు ధృతరాష్ర్రుడితో అన్నాడు). 


క. _ దండిమగ లైన వృషసే । నుండు శలుండు సైంధవుండునుం గృపుండును గ 
ర్లుండును గురునందనుండు శ । ల్యుండును భూరిశ్రవుండు నుర్వీనాథా! 218 


3౩92 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: ఉర్వీనాథా!= ఓ రాజా! (ఓ ధృతరాషష్ర్రా?; దండిమగలు+ఐన= మేటి వీరులైన; వృషసేనుండు, శలుడు, 
సైంధవుండును, కృపుడును, కర్టుండును, గురునందనుడును, శల్యుండును భూరిశ్రవుండును= వృషసేనుడు, శలుడు, సైంధవుడు, 
కృపాచార్యుడు, కర్ట్ణుడు, అశ్వత్చామ, శల్యుడు, భూరి(శ్రవుడు మొదలగువారు. 


తాత్పర్యం: వృషసేనుడు, శలుడు, సైంధవుడు, కృపుడు, కర్టుడు, అశ్వత్భామ, శల్యుడు, భూరిశ్రవుడు మొదలైన 
మేటివిలుకాండ్రు వారు. (అనగా అర్జునుడిని [క్రమ్ముకొన్న వీరులు వీరని సంజయుడు వివరిస్తున్నాడు.) 


వ. అందటలు నొక్క మొగంబై. 219 
తాత్పర్యం: అందరు ఒక్కటిగా కూడి. 


క. తనదైన ప్రతిన నెజిపుట ।; కును ముఖ్యోపాయ మది యగుట నట్లు సుయో 
ధను బరిమార్వ్ప€ గడంగు ఫ | ల్గును6 దలపడి రాత్మశంఖ ఘోషంబులతోన్‌. 220 

ప్రతిపదార్దం: తనది+ఐన ్రతినన్‌= తన శపథాన్ని (అర్జునుడు సైంధవుడిని హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు); నెజపుటకును= 
సాధించటానికి; ముఖ్య+ఉపాయము= ముఖ్యమయిన ఉపాయం (మార్గం); అది అగుటన్‌= అదే కావటం (సైంధవవధకు అది 
ప్రధానమైన బాట (ఉపాయం); అట్టు= ఆ విధంగా; సుయోధనున్‌= దుర్యోధనుడిని; పరిమార్చన్‌+కడంగు= చంపటానికి 
పూనుకొన్న; ఫల్నునున్‌= అర్జునుడిని; ఆత్మశంఖ ఘోషంబులతోన్‌= తమ తమ శంఖనాదాలతో; తలపడిరి= ఎదుర్కొన్నారు. 
తాత్పర్యం: (అర్జునుడు తన శపథం నెరవేర్చుకొనటానికి ప్రధానమైన ఉపాయం - దుర్యోధనుడిని పరిమార్చటం. 
అందుకు ప్రయత్నించే అర్జునుడిని తమ తమ శంఖనాదాలతో వృషసేనాదులు ఆతడిని ఎదుర్కొన్నారు. 


క.  _ అట్టియెడ దేవదత్తము । బిట్టాత్తె నరుండు పెక్కు పిడుగుల మ్రైంతన్‌ 

బెట్టు వజచు తన్నినదము । పుట్టించెను దిగులు నీదు పుత్రకు మేనన్‌. 221 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= అటువంటి సమయంలో; నరుండు= అర్జునుడు; దేవదత్తమున్‌= దేవదత్తమనే తన శంఖాన్ని; బిట్టు+ఒత్తెన్‌= 
గట్టిగా ఊదాడు; (మోత) పెక్కుపిడుగుల (మైోంతన్‌= అనేకమయిన పిడుగుల శబ్దంతో; బెట్టు+పజచు= అతిశయించే; 
తద్‌+నినదము= ఆ శంఖ శబ్దం; నీదు పుత్రకు మేనన్‌= నీ కుమారుడి శరీరంలో; దిగులు= భయాన్ని; పుట్టించెన్‌= కలిగించింది. 
తాత్పర్యం: ఆ సమయాన అర్జునుడు దేవదత్తాన్ని గట్టిగా ఊదాడు. ఆ శబ్దం పెక్కు పిడుగులు రాలే శబ్దంతో 
నీ కుమారుడికి దిగులు పుట్టించింది. (అని సంజయుడు ధృతరా్టుడితో అర్జునుడి శక్తిని వివరిస్తున్నాడు.) 


తే. చెవులు బీంటలు వాజఅంగ. జెలంగు నమ్మ । హారవమ్మున కులుకక యతనిమీ౦ద 

విభుండు. గర్జాదులును శరవృష్టి గురిసి । రడరి సైంధవు దిక్కున కడ్డపడుచు. 222 
ప్రతిపదార్దం: చెవులు బీంటలు పాజంగన్‌= చెవులు చిల్లులు పడగా; చెలంగు= ధ్వనిస్తూ ఉన్న; ఆ+మహారవమ్మునకున్‌= ఆ 
పెను చప్పుడుకు; ఉలుకక= భయపడక; అతని మీందన్‌= ఆ అర్జునుడిమీద; విభుండున్‌= దుర్యోధనుడును; కర్ణ+ఆదులును= 
కర్ణుడు మొదలైనవారును; సైంధవుని దిక్కునకున్‌= సైంధవుడు ఉండే దిక్కునకు; అడ్డపడుచున్‌= అడ్డమౌతూ; అడరి= పూని; 
శరవృష్టిన్‌= అంపవానను; కురిసిరి= కురిపించారు. 
తాత్పర్యం: (అర్జునుడి శంఖనాదం) తమ చెవులు చిల్లులు పడగా ఆ పెను శబ్దానికి భయపడకుండా దుర్యోధనుడు, 
కర్ణుడు మొదలైనవారు సైంధవుడున్న వైపు వెళ్ళుతున్న అర్జునుడిపై బాణవర్షం కురిపించారు. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 393 


వ. ఆసమయంబున నశ్వత్థామ యుజ్ది దెబ్బదిమూండు మార్గణంబుల మురవైరిని భల్లత్రయంబున. బార్జునినైదు 
శరంబుల6 దురంగమంబులం గేతువు నేసిన నవ్వాసవి యతని నూటయాటింటను గర్జుని. బదింటను 
వృషసేనుని మూ6టను నొప్పించి యొక్క కత్తివాతియమ్మున శల్యు చాపంబు ముష్టికిం ద్రుంచిన. 223 

ప్రతిపదార్దం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; అశ్వత్భామ; ఉబ్బి= రేగి; డెబ్బది మూండు మార్గణంబులన్‌= డెబ్బెమూడు 
బాణాలతో; మురవైరిని= శ్రీకృష్ణుడిని; భల్లత్రయంబునన్‌= మూడు బల్లేలతో; పార్టునిన్‌= అర్జునుడిని; ఐదు శరంబులన్‌= అయిదు 
బాణాలతో; తురంగమంబులన్‌ కేతువును= గుర్రాలను, పతాకాన్ని; ఏసినన్‌= పడగొట్టగా; ఆ+వాసవి= ఆ అర్జునుడు; అతనిన్‌= 
అశ్వత్థామను; నూట ఆజింటను= నూట ఆరు బాణాలతోను; కర్షునిన్‌= కర్టుడిని; పదింటను= పదింటితోను; వృషసేనునిన్‌= 
వృషసేనుడనే వాడిని; మూంటను= మూడింటితోను; నొప్పించి= బాధపెట్టి; ఒక్క కత్తివాతి అమ్మునన్‌= ఒక కత్తివంటి వాడికల 
బాణంతో; శల్యుచాపంబున్‌= శల్యుడి విల్దును; ముప్టికిన్‌*త్రుంచినన్‌= పిడికిలి వద్దకు త్రుంచివేయగా. 


తాత్పర్యం: ఆ సమయంలో అశ్వత్థామ చెల రేగి, డెబ్బెమూడు బాణాలతో శ్రీకృష్ణుడినీ, మూడింటితో అర్జునుడినీ 
అయిదింటితో గుర్రాలనూ కేతువునూ పడగొట్టగా - ఆ అర్జునుడు అశ్వత్ధామను నూట ఆరు బాణాలతోనూ, 
కర్ణుడిని పదింటితోనూ, వృషసేనుడిని మూడింటితోనూ బాధించాడు. ఒక కత్తి వంటి వాడిగల బాణంతో, శల్యుడి 
ధనుస్సును పిడికిలి వద్దకు విరువగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. _ వేగంబ వేజొక్కవిలు గొని మద్రేశు.। డతనిపై( దొమ్మిది యమ్ము లేయ 


ముప్పది రెంటను మూంట నేనింటను ।; బదియింట నజువది బాణములను 
గర్హ భూరిశ్రవః కర్ణనందన కృప । గురుపుత్రు లేసి రన్నరుని మఖియు 
నాతనిమీ6ద దివ్యాస్త్రంబు లైదు గో । విందు మై సప్తతి విశిఖములును 


తే. _ర్రౌణి నిగిడించె నట్టిసందడి జయద్ర। థుండు వారల మజువున నుండి పజపె 
సరభసముగ. ద్రిసప్తతి నాయకంబు । లమ్మహాబాహు దెస. గొరవాధినాథ! 224 


ప్రతిపదార్థం: కారవ+అధినాథ!= కౌరవులకు ప్రభువైన ధృతరా్ర్రా; మద్రేశుండు= శల్యుడు; వేగంబు+అ= తొందరగా; 
వేజొక్కవిలుగొని= ఇంకో వింటిని తీసికొని; అతనిపైన్‌= ఆ అర్జునుడిమీద; తొమ్మిది అమ్ములు+ఏయన్‌= తొమ్మిది బాణాలతో 
కొట్టగా; ముప్పదిరెంటను= ముపై ప్రెరెంటితోను; మూ6టన్‌= మూటితోనూ; ఏనింటన్‌= ఐదింటితోను; అణువది బాణములను= 
అరవై బాణాలతోను; కర్ణభూరిశ్రవః కర్షనందన కృప గురుపుత్రులు= కర్టుడు, భూరి[శ్రవుడు, వృషసేనుడు, కృపాచార్యులు, 
అశ్వత్థామా; ఆ+నరునిన్‌+ఏసిరి= ఆ అర్జునుడిని కొట్టారు; మజియున్‌= ఇంకను; ఆతని మీందన్‌= అర్జునుడిమీద; 
దివ్య+అ(స్తంబులు+ఐదు= దివ్యమైన బాణాలనైదింటిని; గోవిందుమైన్‌= శ్రీకృష్ణుడి శరీరంమీద; సప్తతి= డెబ్బె; విశఖములను= 
వాడి బాణాలను; ద్రౌణి= అశ్వత్థామ; నిగిడించెన్‌= వేశాడు; అట్టి సందడిన్‌= ఆ సంకుల సమరంలో; జయ(ద్రథుండు= సైంధవుడు; 
వారల మజువునన్‌= పై చెప్పిన కర్ణాదుల చాటున; ఉండి= నిలచి; సరభసముగాన్‌= వేగంగా; త్రిసప్తతి సాయకంబులు= 
డెబ్బదిమూడు బాణాలు; ఆ+మహాబాహుదెసన్‌= ఆ గొప్ప భుజబలం కలవాడి దిక్కుగా; పలపెన్‌= వేశాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాషష్ట చక్రవర్తీ! శల్యుడు శీఘ్రంగా ఇంకొక విల్టు తీసికొని తొమ్మిది బాణాలతో కొట్టాడు. 
కర్షుడు ముప్పయి రెండుతో, భూరిశ్రవుడు మూటితోను, వ వృష సేనుడు ఐదింటితో, కృపాచార్యులు పదింటితో, 
అశ్వత్సామ అరువది బాణాలతో అర్జునుని కొట్టారు. అశ్వత్థామ, ఇంకా ఆతడి మీద దివ్యాస్తాలైదు, గోవిందుడి 
మీద డెబ్బె వాడి బాణాలను ప్రయోగించాడు. అటువంటి సందట్లో సైంధవుడు వారిచాటున నిలచి మిక్కిలి 
తొందరగా ఆ మహావీరుడిపైన డెబ్బదిమూడు బాణాలను వేశాడు. 


39్త శ్రీమదాంధ్ర నుహాభారతము 


వన. _ ఇట్లు పెక్కం డ్రొక్కపెట్ట పె ల్లేసినం గినుక నూనిన నవ్వు రౌద్రరసంబు నలంకరింప. 225 
ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; పెక్కండ్రు= పెక్కురు; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; పెల్టు+ఏసినన్‌= మిక్కిలిగా బాణాలు 
'ప్రయోగించగా; కినుకన్‌+ఊనిన నవ్వు= కోపం తెచ్చుకొని నవ్విన నవ్వు; రౌద్రరసంబున్‌= కోపతీ[వ్రతను తెలిపే భావాన్ని; 
అలంకరింపన్‌= అందగించగా. 

తాత్పర్యం: ఈ విధంగా అందరు ఒక్క పెట్టున బాణాలు ప్రయోగించగా కోపంతో కూడిన నవ్వు (అర్జునుడి 
ముఖంలో) రౌద్రరసాన్ని అందగించేటట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వడి రాధేయుని నాతని । కొడుకును. బండ్రెంట మూట గుదియించుచు6 గ 
వ్వడి యొక బలుతూపున నె | క్కుడు రయమున. దునిమె శల్యు కోదండంబున్‌. 226 


ప్రతిపదార్థం: వడిన్‌= శీఘ్రంగా; రాధేయునిన్‌= కర్ట్షుడిని; ఆతని కొడుకును= ఆతడి కుమారుడైన వృషసేనుడిని; పండ్రైెంటన్‌ 
మూంటన్‌= పండ్రెండుతోను, మూడింటితోను; కుదియించుచున్‌= అణగిస్తూ; కవ్వడి= అర్జునుడు; ఒక బలుతూపునన్‌= ఒక 
తీవ్రమైన బాణంతో; ఎక్కుడు రయమునన్‌= మిక్కిలి వేగంతో; శల్యుకోదండంబున్‌= శల్యుడి వింటిని; తునిమెన్‌= (త్రుంచివేశాడు. 


తాత్పర్యం: (అర్జునుడు) శీఘ్రంగా కర్షుడిని, అతడి కొడుకును వరుసగా పం(డైండు, మూడు బాణాలతో అణగిస్తూ, 
ఒక్క వాడి బాణంతో శల్యుడి వింటిని శీఘ్రంగా త్రుంచివేశాడు. 


ఆ. _ తునిమి తోన యతనిం దొమ్మిది యమ్మ్ముల । స్రుక్కం జేసి మూంట సోమదత్త 
తనయు నెనిమిదింట ద్రౌణిని నిరువదే । నింటం గృపుని నొంచి నిలువరించె. 227 


ప్రతిపదార్థం: (శల్యుకోదండంబున్‌= శల్యుడి వింటిని); తునిమి= (త్రుంచివేసి; తోన= వెంటనే; అతనిన్‌= ఆ శల్యుడిని; తొమ్మిది 
అమ్ములన్‌= తొమ్మిది బాణాలతో; స్రుక్కన్‌+చేసి= అణగించి; మూంటన్‌= మూడు బాణాలతో; సోమదత్త తనయున్‌= సోమదత్తుడి 
కుమారుడిని; ఎనిమిదింటన్‌= ఎనిమిది బాణాలతో; ద్రౌణినిన్‌= అశ్వత్థామను; ఇరువది+ఏనింటన్‌= ఇరవై ఐదుబాణాలతో; 
కృపునిన్‌= కృపాచార్యుడిని; నొంచి= బాధపెట్టి; నిలువరించెన్‌= ఆపాడు. 


తాత్పర్యం: శల్యుడి వింటిని త్రుంచి, వెంటనే తొమ్మిది బాణాలతో అతనిని అణగించి, మూటితో సోమదత్తుడి 
కుమారుడిని, ఎనిమిదింటితో అశ్వత్థామను, ఇరవై ఐదింటితో కృపాచార్యుడిని, బాధించి అడ్డుకొన్నాడు. 


వ. మథటియునిరువది మెజుంగు వాలమ్ములశ్వత్థామ యంగంబునం గ్రుచ్చె; నిట్లందఅతోడను గ్రందు కయ్యంబు 
సేయు సమయంబున నొక్కొక్కనుథి వారి పిఖుంద నోర వాజం దోంచు జయద్రథు నేయం దీఅకున్నం 
దమకంబున నెడనెడ నటిముటథిం దద్రథంబు దెసకు నతండు వాలి విడిచిన విశిఖంబులు నూటు గల వప్పుడు 
భూరిశ్రవుండు వాసుదేవుని చేతిమునికోల నొకకోలం దునిమి కదిసి క్రీడి మేనం ద్రిసప్తతి శరంబులు 
వర(గించెం దక్కటివారును నొక్క మొగిం గ్రూరనారాచంబులు గుప్పించి నొప్పించిన. 228 


ప్రతిపదార్థం: మజియును= ఇంకను; ఇరువది మెటుంగువాలమ్ములు= వెలుగుతూ ఉండే ఇరవై వాడి బాణాలు; అశ్వత్థామ 
అంగంబునన్‌ (గ్రుచ్చెన్‌= అశ్వత్హామ శరీరంలో (గుచ్చాడు; ఇట్టు= ఈ విధంగా; అందజణతోడను= అందరితోను; క్రందుకయ్యంబు= 
దట్టమైన యుద్దం; చేయు సమయంబునన్‌= చేసే వేళలో; ఒక్కొక్కమటి= ఒక్కొక్కమారు; వారి పియుందన్‌= వారి వెనుకను; 
ఓరవాజన్‌= ప్రక్కగా; తోయ= కన్పించే; జయద్రథున్‌= సైంధవుడిని; ఏయన్‌+తీఅకున్నన్‌= కొట్టటం వీలుచిక్కకపోగా; 
తమకంబునన్‌= త్వరతో; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; అటిముటిన్‌= సంభ్రమంతో; తద్రథంబుదెసకున్‌= అతడి తేరు దిక్కుకు; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 395 


అతండు= అర్జునుడు; పాణవిడిచిన= పడునట్టుగా వదలిన; విశిఖంబులు= వాణిబాణాలు; నూయి కలవు= ఒక వంద ఉన్నాయి; 
అప్పుడు= ఆ సమయంలో; భూరిశవుండు= భూరిశ్రవుడు; వాసుదేవుని= శ్రీకృష్ణుడి; చేతిమునికోలన్‌= చేతిలో ఉన్న ములుక(ర్రతో; 
ఒక కోలన్‌= ఒక బాణంతో; తునిమి= (త్రుంచివేసి; కదిసి= దగ్గరకు చేరి; (క్రీడిమేనన్‌= అర్జునుడి శరీరం మీద; త్రిసప్రతి= 
డెబ్బది మూడు బాణాలను; పరంగించెన్‌= ప్రయోగించాడు; తక్కటివారును= మిగిలినవారు కూడా; ఒక్క మొగిన్‌= ఒక వరుసగా; 
'క్రూర= భయంకరమైన; నారాచంబులన్‌= వాడి బాణాలను; గుప్పించి= కురిపించి; నొప్పించినన్‌= బాధించగా. 


తాత్పర్యం: ఇంకా ఇరువది మెరుగు బాణాలతో అశ్వత్హామ శరీరాన్ని గుచ్చి, అందరితోనూ దట్టమైన యుద్దం 
చేసేటప్పుడు, ఒక్కొక్కసారి వారికి వెనుక ప్రక్క ఓరగా కనబడే సైంధవుడిని దెబ్బకొట్టడానికి వీలు చిక్కకున్నా, 
తొందరగా అప్పుడప్పుడు సైంధవుడి మీద నూరు బాణాలను వేశాడు. అప్పుడు భూరిశ్రవుడు శ్రీకృష్ణుడిచేతి 
మునికోలను ఒక్క బాణంతో త్రుంచి, సమీపించి అర్జునుడి శరీరంమీద డెబ్బదిమూడు బాణాలను వేశాడు. 
తక్కినవారు కూడా ఒక్కసారిగా తీవ్రమైన బాణాలను గుప్పించి బాధించారు. 


శా. కోపాటోపమహోగ్రమూర్తి యగుచుం గోదండ టంకార లీ 
లా పూర్ణంబుగ భూనభోంతర మతం డయ్యోధులన్‌ బాణ జా 
లా పాతంబునం దూలనేసి చటుల వ్యాపార ఘోరానిలా 
క్షేపక్షోభిత వారివాహచయభంగిం జూపె నేపార6గన్‌. 229 


ప్రతిపదార్థం: కోప+ఆటోప మహా+ఉ[గ్రమూర్తి అగుచున్‌= కోపం యొక్క అతిశయంతో భయంకరాకారం కలవాడౌతూ; కోదండ 
టంకార= వింటి అల్లెత్రాటి శబ్దం; లీలాపూర్ణంబుగన్‌= క్రీడవోలె నిండుగా; భూనభోంతరము= భూమ్యాకాశాల మధ్యలో; అతండు= 
ఆ అర్జునుడు; ఆ+యోధులన్‌= ఆ కౌరవసేనానులను; బాణజాల+ఆపాతంబునన్‌= బాణాల గుంపుతో కొట్టటం వలన; తూలన్‌+ఏసి= 
ఎగిరిపోయేటట్టుగా కొట్టి; చటుల= తీవ్రమైన; వ్యాపార= వీచుటగల; ఘోర= భయంకరమైన; అనిల= గాలియొక్క; ఆక్షేప= (త్రోపుతో; 
క్షోభిత= చీకాకుపెట్టబడిన; వారివాహచయభంగిన్‌= మేఘాల గుంపు మాదిరి; ఏపారంగన్‌= విజ్బంభించగా; చూపెన్‌= చూపాడు. 
తాత్పర్యం: అర్జునుడు కోపాటోపంతో భయంకరమైన ఆకారం కలవాడుకాగా అల్లైత్రాటి టంకారశబ్దం 
భూమ్యాకాశాలు నిండగా, ఆ కౌరవవీరులను బాణాల తాకిడితో ఎగురగొట్టి, దట్టమైన పెనుగాలికి సంక్షోభంతో 
విచ్చిపోయే మేఘాల మాదిరి అయ్యేటట్టుగా తన శక్తిని చూపాడు. 


వ. అట్లు విచ్చియుం గూడికొని మూశకలం గూర్లికొని యొండొరులం బురికొల్పికొని. 230 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; విచ్చియున్‌= విడివడిపోయికూడా; కూడికొని= ఒక్కటై; మూకలన్‌= సేనలను; కూర్చికొని= 
కలిపికొని; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పురికొల్పికొని= ప్రోత్సహించుకొని. 


తాత్పర్యం: ఆ ప్రకారంగా విచ్చిపోయి మరల సైన్యాలను కలుపుకొని ఒకరినొకరు (ప్రేరేపించుకొంటూ. 


క  ఆరథికు లొక్కమొగి న । వ్వరునిపై. గవియుటయును విస్పురితశరా 
సార మతండు నిగిడించిన । వారి బలము లెల్ల రక్తవారిం దేలెన్‌. 231 


ప్రతిపదార్థం: ఆ రథికులు= ఆ సైనికులు; ఒక్కమొగిన్‌= ఒక్క మొత్తంగా; ఆ+వీరునిపైన్‌= ఆ సేనానిపైన; కవియుటయును= 
కమ్ముకొనగా; అతండు= ఆ అర్జునుడు; విస్సురిత= మిక్కిలి; ప్రకాశించే; శరాసారము= బాణవర్దాన్ని; నిగిడించినన్‌= 
వ్యాపింపజేయగా; వారి బలము లెల్లన్‌= కౌరవ సైన్యాలన్నీ; రక్తవారిన్‌= నెత్తుటిలో; తేలెన్‌= తేలాయి. 


396 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆ సైనికులంతా ఒక్క మొత్తంగా అర్జునుడిపై బడి కమ్ముకొనగా ఆతడు బాణవర్దాన్ని కురిపించి, 
వారి సైన్యాలను నెత్తుటేటిలో తేలించాడు. 


వ. _ ఇత్తెజంగునం దెరలుచుం బొదువుచు భవదీయ సైనికలోకంబు వోక పెనంగి' ననిన విని 'యప్పు డేమేమి 
యడియాలంబులతో నెవ్వ రెవ్వరి సిడంబులు మెఅసి యుండె?” నని యాంబికేయుం డడిగిన సంజయుం 
డి ట్లనియె. 232 


ప్రతిపదార్దం: ఇత్తెజంగునన్‌= ఈ విధంగా; తెరలుచున్‌= తొలగుచూ; పొదువుచున్‌= కమ్ముకొంటూ; భవదీయ సైనికలోకంబు= 
నీ సైన్య సమూహం; పోక పెనంగెన్‌= వెన్నీయకుండా పోట్ట్లాడింది; అనినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; అప్పుడు= ఆ సమయంలో; 
ఆంబికేయుండు= ధృతరా(ుడు; ఏమేమి అడియాలంబులతోన్‌= ఏఏ గుర్తులతో; ఎవ్వరి+ఎవ్వరి సిడంబులు= ఎవరెవరి కేతనాలు; 
మెజసి ఉండెన్‌?= ప్రకాశిస్తూ ఉండినవి?; అని అడిగినన్‌= అని అడుగగా; సంజయుడు ఇట్టు+అనియెన్‌= సంజయుడు ఈ 
ప్రకారంగా చెప్పాడు. 


తాత్పర్యం: పై విధంగా తొలగుతూ, కమ్ముకొంటూ నీ సైన్యాలు వెన్నీయక పోట్టాడాయి.' అనగా విని ధృతరాష్ట్రుడు 
“ఆ సమయంలో ఏఏ గుర్తులతో ఎవరెవరి కేతనాలు ప్రకాశిస్తూ ఉన్నాయి?” అవి అడుగగా సంజయుడు ఈ 
విధంగా సమాధానం చెప్పాడు. 
సీ. _ ప్రస్పురద్వానరపతియును సింహలాం । గూలంబు నుజ్జ్వల గోవృషంబు 

వారణ కక్ష్యయు భూరి మయూరంబు । సీతయు. గాంచన సింధురంబు 

రత్న్వయూపంబును రజతవరాహంబు । నుద్దీష్యమాన మహోరగంబు 

గేతనంబుల నొప్పు. గ్రీడికి నాచార్య । సుతునకుం గృపునకు సూతజునకు 


తే. నతని నందనునకును మద్రావనీశ్వ । రునకు శలునకు భూరిశ్రవునకు సైంధ 
వునకు రారాజునకు నిట్లు దనరి మెజియు. । బది సిడంబులు నభమునఈ బ్రభలు నిగుడ. 233 

ప్రతిపదార్థం: నభమునన్‌= ఆకాశంలో; ప్రభలు నిగుడన్‌= వెలుగులు ఎక్కువ కాగా; క్రీడికిన్‌= అర్జునుడికి; ్రస్ఫురత్‌= 
ప్రకాశించుచున్న; వానరపతియును= కపిరాజును (హనుమంతుడును); ఆచార్య సుతునకున్‌= అశ్చత్ధామకు; సింహలాంగూలంబున్‌= 
సింహము తోకయు; కృపునకున్‌= కృపాచార్యునకు; ఉజ్జల= బాగా తేజస్సుతో ఉన్న; గోవృషంబును= ఎద్దును; సూతజునకున్‌= 
కర్టుడికి; వారణకక్ష్యయున్‌= ఏనుగు నడుమున కట్టు పట్టెయును; అతని నందనునకున్‌= అతని కొడుకైన వృషసేనుడికి; భూరి 
మయూరంబున్‌= పెద్ద నెమలియు; మద్ర+అవనీశ్వరునకున్‌= శల్యుడికి; సీతయున్‌= నాగేటిచాలు; శలునకున్‌= శలుడికి; కాంచన= 
బంగారు; సింధురంబున్‌= ఏనుగును; భూరి(శ్రవునకున్‌= భూరిశ్రవుడికి; రత్షయూపంబును= రత్నపు పాలకొయ్యయును; 
సైంధవునకున్‌= సైంధవుడికి; రజత వరాహంబు= వెండిరంగు పంది; రారాజునకున్‌= దుర్యోధనునికి; ఉద్దీష్యమాన మహా+ఉరగంబున్‌= 
వెలుగుతున్న పెనుబామును; కేతనంబులన్‌= కేతనాలలో; ఒప్పన్‌= ఒప్పగా; పదిసిడంబులు= పది కేతనాలు; మెజయున్‌= మెరుస్తున్నవి. 


తాత్పర్యం: (ఈ పద్యంలో నానారకాలైన పది కేతనాలు ఆయా వీరుల చిహ్నాలుగా వర్లించబడ్డాయి.) అర్జునుడికి 
కపికేతనం, అశ్వత్థామకు సింహపు తోక, కృపుడికి వృషభం, కర్టుడికి మొలనూలు కల ఏనుగు నడుము కట్టె, 
వృషసేనుడికి పెద్ద నెమలి, శల్యుడికి నాగేటిచాలు, శలుడికి బంగారు రంగు గల ఏనుగు, భూరి(శ్రవుడికి రత్నాలు 
పొదిగిన యూపస్తంభం, సైంధవుడికి రజత వరాహం, దుర్యోధనుడికి భయంకరమైన పెనుబాము, రథకేతనాలుగా 
ప్రకాశిస్తూ ఉంటే ఆకసమంతా మెరిసింది. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 397 


క. _ మన తొమ్మిది సిడముల కం । టెను నుజ్వల మగుచు నొక్కటియ పెక్కై యెం 
దును దాన తోచు నయ్య । ర్లును సిడము మహోగ్రతం గురుక్షితినాథా!” 234 


ప్రతిపదార్థం: కురుక్షితినాథా!= కురుదేశానికి చక్రవర్తి అయిన ఓ ధృతరా[ష్ట్రా!; మన తొమ్మిది సిడముల కంటెను= మనవారి 
తొమ్మిది కేతనాల కంటె; ఉజ్జలము+అగుచున్‌= కాంతిమంతమై; ఒక్కటియ పెక్కై= ఒకటే అనేకంగా; ఎందునున్‌= ఏ 
దిక్కున చూచినా; ఆ+అర్జున సిడము= ఆ అర్జునుడి ధ్వజము; తాన= తానే; మహో(గ్రతన్‌ తోయన్‌= మిక్కిలి భయంకరంగా 
కానవస్తుంది. 

తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ! మన తొమ్మిది మంది కేతనాల కంటెను అర్జునుడి కేతనం ్రకాశవంతమై 
భయంకరంగా అది ఒక్కటే అనేకాలుగా అంతటా కానవస్తూ ఉన్నది”. 


తే.  అనుడు నమ్మ్హేదినీశు డి ట్లనియె 'నట్లు | క్రీడి విష్తయావహ రణక్రీడ సలుప 
గురుని దర్వ్పంబుచే నాశ గొనిన ధర్మ। సూను సైన్యంబు లెట్టయ్యె? సూతతనయ!' 235 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; ఆ+మేదినీ+-ఈశుండు= ఆ చక్రవర్తి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; సూతతనయ!= 

ఓ సంజయా!; అట్టు= ఆ ప్రకారంగా; |క్రీడి= అర్జునుడు; విస్మయ+ఆవహ= ఆశ్చర్యాన్ని కలిగించే; రణకక్రీడన్‌= యుద్దాన్ని; 

సలుపన్‌= చేయగా; గురుని= (ద్రోణుడి; దర్పంబుచేన్‌= గర్భంవలన; ఆంకగొనిన= అడ్డుకొనబడిన; ధర్మసూను సైన్యంబులు= 

ధర్మరాజు సేనలు; ఎట్టు+అయ్యెన్‌= ఏమైనవి? 

తాత్పర్యం: సంజయుడు అట్లా చెప్పగా ధృతరా(ష్ట్రుడు ఇట్టా అడిగాడు: 'సంజయా! ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా 
ర్మ ఆద్య జూ, ( 5 

అర్జునుడు యుద్దాన్ని చేసినప్పుడు, (ద్రోణుడు దర్పంతో అడ్డుకొన్న ధర్మరాజు సైన్యాలు ఏమయ్యాయి? 

వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె. 236 

తాత్పర్యం: అనగా సంజయుడు ఈ విధంగా అన్నాడు. 


క. _ అయ్యెడ ఖేచరులకు వెజ । గయ్యెడు చందమున నట్టియవసరమున బ 
ల్కయ్యము గురుని బలముతో ।; నయ్యె యుధిష్టిర బలోచయంబున కధిపా! 237 


ప్రతిపదార్దం: అధిపా!= రాజా! (ధృతరాష్ట్ట్రా); ఆ+ఎడన్‌= ఆ సమయంలో; ఖేచరులకున్‌= ఆకాశంలో తిరిగే వారికి (దేవతలు 
మొదలైనవారికి); వెజంయ+అయ్యెడు చందమునన్‌= భయం కలిగే విధంగా; అట్టి అవసరమునన్‌= అటువంటి వేళలో; గురుని 
బలముతోన్‌= (ద్రోణుడి సైన్యంతో; ఆ+యుధిస్టిర బల+ఉచ్చయంబునకున్‌= ఆ ధర్మజుడి సైనిక సమూహానికి; 
బల్‌+కయ్యము+అయ్యెన్‌= పెనుయుద్ధమైనది. 


తాత్పర్యం: ఆ సమయంలో దేవతలకు భయం కలిగించే విధంగా ద్రోణుడి సైన్యాలకూ ధర్మరాజు సైన్యాలకూ 
మహా యుద్ద మయింది. 


వ ఆసంకుల సమరంబున బృహతీ్‌క్ల త్తుని క్షమధూర్తియు ధృష్టకేతుని వీరధన్వుండును నకులుని వికర్ణుండును 
టా వే] అతి [ా. 
సహదేవుని దుర్ముఖుండును సాత్యకిని వ్యాఘ్రదత్తుండును దలపడిరి; శల్యుడు సేనాముఖంబునకు వచ్చుచుం 
బోవుచున్న వాండగుట నుచితంబు మెయి నచ్చటి యనికి. జొచ్చి ద్రొపదేయులం దాశె; భీమసేనుని 
యలంబుసుండును ధర్మనందను నాచార్యుండును మార్శొని; రప్పు డయ్యుధిష్టిరుండు. 238 


398 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్హం: ఆ సంకుల సమరంబునన్‌= ఆ దట్టమయిన యుద్దంలో; బృహత్‌క్షత్రునిన్‌= బృహత్‌ క్షత్రుడు అనే వాడిని; 
క్షేమధూర్తియున్‌= క్షేమధూర్తి అనే వాడును; ధృష్టకేతునిన్‌= ధృష్టకేతుడు అనేవాడిని; వీరధన్వుండును= వీరధన్వుడనేవాడును; 
నకులునిన్‌= నకులుడిని; వికర్షుండును= వికర్ణుడును; సహదేవుని; దుర్ముఖుండును= దుర్ముఖుడనేవాడును; సాత్యకిని; వ్యాఘ్ర 
దత్తుండును= వ్యాఘ్రదత్తుడనే వాడును; తలపడిరి= ఎదుర్కొన్నారు; శల్యుండు= శల్యుడు; సేనాముఖంబునకున్‌= మొగ్గరం 
ముందుకు; వచ్చుచున్‌ పోవుచున్న వాండు+అగుటన్‌= వస్తూ పోతూ ఉన్నవాడయినందున; ఉచితంబు మెయిన్‌= తగిన విధంగా; 
అచ్చటి+అనికిన్‌= అక్కడ జరిగే యుద్దానికి; చొచ్చి= ప్రవేశించి; ద్రాపదేయులన్‌= ఉపపాండవులను (ద్రౌపది కుమారులను); 
తాశెన్‌= ఎదుర్కొన్నాడు; భీమసేనుని= భీముడిని; అలంబుసుండును= అలంబుసుడనేవాడును; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; 
ఆచార్యుండును= 'ర్రోణుడును; మార్కొనిరి= ఎదుర్కొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+యుధిష్టరుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: ఆ దట్టమయిన యుద్దంలో బృహత్‌క్షత్రుడిని క్షేమధూర్తీ ధృష్టకేతుడిని వీరధన్వుడూ, నకులుడిని 
వికర్షుడూ, సహదేవుడిని దుర్ముఖుడూ; సాత్యకిని వ్యాఘ్రదత్తుడూ ఎదుర్కొన్నారు. శల్యుడు సేన తలకడకు వస్తూ 
పోతూ ఉండటం మూలాన తగు విధంగా ఆ యుద్దానికి పూనుకొని, ఉపపాండవులను తాకాడు. అలంబుసుడనే 
వాడు భీమసేనుడినీ, ద్రోణాచార్యుడు ధర్మరాజునూ ఎదుర్కొన్న సమయంలో ధర్మరాజు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ధర్మరాజు దోణునితో యుద్దము సేసి యోడిపోవుట (సం. 7-81-18) 


క. _ గురుమెయి. దొంబది సునిశిత । శరముల నినుచుటయు, నతండు సక్రోధుం డై 
యిరువదియేనిట నాతని ।; యురస్టృలము నొంచి పొదివె నుగ్రాస్తములన్‌. 239 


ప్రతిపదార్దం: గురుమెయిన్‌= ద్రోణుడి శరీరంపైన; తొంబది సునిశిత శరములన్‌= తొంభై వాడి బాణాలను; నినుచుటయున్‌= 
నింపగా; అతండు= గురుడు (ద్రోణాచార్యుడు); స(క్రోధుండు+ఐ= కోపంతో; ఇరువది ఏనిటన్‌= ఇరువది అయిదింటితో; ఆతని= 
ఆ ధర్మజుడి; ఉరఃస్టలము= గుండెను; ఉ([గ్ర+అ(స్తములన్‌= భయంకరమైన బాణాలతో; నొంచి= బాధించి; పొదివెన్‌= 
కమ్ముకొన్నాడు. 
తాత్పర్యం: (ధర్మజుడు) గురుడి శరీరం మీద తొంభై వాడి బాణాలను (గ్రుచ్చగా, (ద్రోణుడు కోపంతో అతడి గుండెను ఇరవై 
ఐదు బాణాలతో నొప్పించి, భయంకరమైన అస్త్రాలతో కమ్ముకొన్నాడు. 
క. _ రథమును నశ్వమ్ముల సా । రథి. దన్నును€ గప్పుశరపరంపర లెల్లన్‌ 

వృథ సేసెం గరలఘుతా । ప్రథితుం డగు ధర్మసుతుండు బాణౌొఘములన్‌. 240 


ప్రతిపదార్హం: ధర్మసుతుండు= ధర్మరాజు; రథమును= తన తేరును; అశ్వమ్ములన్‌= గుర్రాలను; సారథిన్‌= సూతుడిని; తన్నును; 
కప్పు= కమ్ముకొన్న; శరపరంపరలు+ఎల్లన్‌= బాణాల గుంపునంతటినీ; కరలఘుతా ్రథితుండు+అగు= చేతి లాఘవంతో 
'ప్రఖ్యాతుడైన; ధర్మసుతుండు= ధర్మరాజు; బాణ+ఓఘములన్‌= బాణాల సమూహాలతో; వృథ చేసెన్‌= వ్యర్థము చేశాడు. 
తాత్పర్యం: ద్రోణుడి బాణాలు ధర్మజుడి తేరును, సారథిని, గుర్రాలను (క్రమ్ముకొన్నాయి. అప్పుడు ధర్మరాజు 
తన చేతి మెలకువతో ఆ ప్రయత్నాన్ని వమ్ముచేశాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 399 


చ. అలిగి గురుండు ధర్మజుశరాసన మేడ్తెజం ద్రుంచి పెక్కుల 
మ్ముల సతురంగ సూతముగ ముంచె రథం బది యెల్లం జూచి సే 
న లతండు పేర్చె నిమ్మనుజనాథుండు సచ్చునొ? యోడి పాజునో? 
బలిమి6 దొఅంగి పట్టువడి పాడథిపోవునొ? యంచు నున్నెడన్‌. 241 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; ధర్మజు శరాసనము= ధర్మరాజు వింటిని; ఏడ్పెజన్‌= పరాక్రమంతో; 
(త్రుంచి= తుంచి (ముక్కలు చేసి); పెక్కులు+అమ్ములన్‌= చాలా బాణాలతో; సతురంగ సూతముగన్‌= గుర్రాలతోను, 
సారథితోను; రథంబున్‌= తేరును; ముంచెన్‌= ముంచి వేశాడు; అది ఎల్లన్‌= ఆ విధానమంతా (ద్రోణుడి బాణ ప్రయోగ విశేషాలను 
చూచి చూచి); సేనలు= సైనికులు; అతండు పేర్చెన్‌= ఆ ద్రోణాచార్యుడు అతిశయించాడు; ఈ+మనుజనాథుండు= ఈ ధర్మరాజు; 
చచ్చునా?= చనిపోవునో?; ఓడి= ఓటమి జెంది; పాజునో?= పరుగెత్తిపోవునో?; బలిమిన్‌= బలవంతంగా; తొజంగి= ఆపదతో; 
పట్టువడి= చిక్కిపోయి; పాడటి= పాడుబడిపోయి (అనగా నశించి); పోవునా?= పోవునేమో?; అంచున్‌+ఉన్న+ఎడన్‌= అని 
అనుకొంటూ ఉండగా, 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు కోపించి, ధర్మరాజు వింటిని త్రుంచి, పరాక్రమంతో చాలా బాణాలను వేసి 
గుర్రాలతోను, సూతుడితోను తేరును ముంచాడు. దానినంతా చూచి సేనలు “ఆచార్యుడు పేట్రేగిపోయాడు. 
ఈ రాజు (ధర్మరాజు) చస్తాడో, ఓడిపోయి పరుగెత్తుతాడో, బలవంతంగా ఆపదలో చిక్కిపోయి పాడైపోతాడో 
(అనగా నశించిపోతాడో)” అంటూ ఉన్న సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ ఒండొక విలు గొని ధర్మసు । తుం డా నిబిడాస్త్ర సంతతులు రయము మెయిన్‌ 
ఖండించి తీవ్ర రశ్ముల । మండెడు ఘనశక్తి వైచె మార్తురు దలశన్‌. 242 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; ఒండొక విలు కొని= ఇంకొక వింటిని తీసికొని; ఆ నిబిడ+అ(స్త్ర సంతతులు= ఆ 
దట్టమయిన బాణాల గుంపును; రయము మెయిన్‌= వేగంగా; ఖండించి= త్రుంచివేసి; తీవ్ర రశ్ములన్‌= భయంకరమైన వెలుగులతో; 
మండెడు= మండుతూ ఉన్న; ఘనశక్తిన్‌= గొప్పశక్తి అనే అ(స్త్రాన్ని; మార్తురు= విరోధులు; తలంకన్‌= భయపడే విధంగా; వైచెన్‌= 
వేశాడు. 


తాత్పర్యం: ఇంకొక వింటితో ధర్మరాజు ఆచార్యుడు వేసిన తీవ్రబాణాల గుంపును శీఘ్రంగా (త్రుంచివేసి, వాడి 
అయిన జ్యాలలతో మండే పెనుశక్తిని, శత్రువులు భయపడేటట్టు ఆయన మీద (ప్రయోగించాడు. 


సీ. శక్తి యాచార్యు శక్తిని మాయించు. బొ । మ్మని చూపటెల్లను నట్టు లెత్తి; 
రక్కుంభసంభవు డపుడు బ్రహ్మాస్త్ర ప్ర। యోగంబు సేసిన నుగ్రభంగి 
నయ్యస్త్ర మాశక్తి నద్దుతంబుగ నేల । గలిపి యుధిష్టిరు వలను నిగుడ 
నమ్మహీవిభుండు బ్రహ్మాస్తంబునన యది | యడంగునట్లుగం జేసి, యతని మేన 


తే. నైదు దూపులు నాంటి శరాసనంబు€ । దునుమ గద గొని వైచె నుద్దురత నతండు 
పతియు గదవైవ దత్సన్నిపాత జాత | చటులపావక జ్వాలలు చదల నిగుడ. 243 


ప్రతిపదార్థం: శక్తి= ధర్మరాజు వేసిన శక్త్యాయుధం; ఆచార్యుని శక్తినిన్‌= (ద్రోణాచార్యుడు ప్రయోగించిన శక్ష్యాయుధాన్ని; మాయించున్‌ 
పొమ్ము+అని= తప్పక నాశం చేస్తుంది అని; చూపణు+ఎల్లను= చూచేవారంతా; అజ్టులు+ఎత్తిరి= మెడలు సైకెత్తారు; బ్రహ్మాస్త్ర 


400 శ్రీమదాంధ్ర నుహాభారతము 


'ప్రయోగంబు చేసినన్‌= (బ్రహ్మాస్త్రాన్ని వేయగా; ఉగ్రభంగిన్‌= భయంకరమైన విధంగా; ఆ+అ(స్తము= ఆ (బ్రహ్మాస్త్రం; ఆ శక్తిన్‌= 
ధర్మరాజు ప్రయోగించిన శక్తిని; అద్భుతంబుగన్‌= అబ్బురంగా; నేల కలిపి= నేలపై పడవేసి; యుధిష్టిరు వలను= ధర్మరాజు 
దిక్కునకు; నిగుడన్‌= పోగా; ఆ+మహీవిభుండు= ఆ ధర్మరాజు; బ్రహ్మాస్తంబునన్‌= బ్రహ్మాస్త్రంతోనే; అది అడంగునట్టుగన్‌+చేసి= 
(ద్రోణుడి బాణం నశించేటట్టుగా చేసినవాడై; అతని మేనన్‌= ఆ ద్రోణుని శరీరముపైన; ఐదు తూపులు= ఐదు బాణాలు; నాటి= 
(గ్రుచ్చి; శరాసనంబున్‌= విల్టును; తునుమన్‌= త్రుంచి వేయగా; అతండు= ఆచార్యుడు; ఉద్దురతన్‌= దర్పంతో; గద కొనివైచెన్‌= 
గదను తీసికొని కొట్టాడు; పతియున్‌= ధర్మరాజు కూడా; గద వైవన్‌= గదతో కొట్టగా; తద్‌= ఆ గదల యొక్క; సన్నిపాత= 
కలసుకోవటం (వలన); జాత= పుట్టిన; చటుల= తీవ్రమైన; పావకజ్యాలలు= అన్నిజ్యాలలు; చదలన్‌= ఆకాశంలో; నిగుడన్‌= 


వ్యాపించగా. 


తాత్పర్యం: ధర్మజుడి శక్తి ద్రోణుడి శక్తిని తప్పక నాశం చేస్తుంది అని మెడలు పైకెత్తి అందరూ చూడగా, ఆ 
(ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని వేసేసరికి అది భయంకరమైన పద్ధతిలో ఆ శక్తిని నేల కూల్చి, యుధిస్టిరుడి దిక్కుకు 
పోతుండగా, ఆ యుధిష్టిరుడు (బ్రహ్మాస్త్రంతోనే అది నశించి పోయేటట్టు చేసి, ఆచార్యుడి ఒడలిపై ఐదు వాడి 
తూపులను నాటించి, ఆయన విల్లును (త్రుంచి వేశాడు. ఆచార్యుడు గదతో కొట్టాడు. ధర్మరాజు కూడా తన 
గదను వేయగా ఆ రెండు గదల తాకిడి వలన కలిగిన తీవ్రమైన అన్నిజ్యాలలు ఆకాశం దాకా వ్యాపించాయి. 


వ.  ర్రోణుండు కోపించి. 244 
తాత్పర్యం: (ద్రోణాచార్యుడు కోపపడి, 
తే. ధర్మతనయు రథ్యంబుల ధరణి గూల్చి । ధనువు గేతువు6 దునుమాడి తనువు నొంప 

నాతం డరదంబు డిగ్గి నిరాయుధుండు | నూర్హ్వబాహుండు నై యూరకుండె నధిప! 245 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ధర్మతనయు రథ్యంబులన్‌= ధర్మరాజు తేరు గుర్రాలను; ధరణిన్‌+కూల్చి= భూమి మీదికి 
పడగొట్టి; ధనువున్‌= వింటిని; కేతువున్‌= పతాకాన్ని; తునుమాడి= (త్రుంచివేసి; తనువున్‌= ఒడలిని; నాంపన్‌= బాధించగా; 
ఆతండు= ధర్మరాజు; అరదంబు డిగ్గి= తేరు దిగి; నిరాయుధుండు= ఆయుధాలు లేనివాడు; ఊర్చబాహుండును+ఐ= చేతులు 
సైకెత్తినవాడై (అనగా అసహాయతను ప్రకటించి); ఊరకుండెన్‌= ఊరకున్నాడు. 
తాత్పర్యం: ఓ రాజా! ద్రోణుడు ధర్మరాజు తేరు గుర్రాలను పడగొట్టి - వింటిని, పతాకాన్ని (త్రుంచివేసి, అతడి 
శరీరాన్ని బాధించాడు. ధర్మజుడు తేరు దిగి నిరాయుధుడుగా చేతులు పెకెత్తి ఊరకున్నాడు. 


క. _ కనుంగొని గురు€ డవ్విభు నే। యను బొడువను చేతులాడ కట పార్యములం 

దనచూడ్కి. బడిన హయరథ । మనుజ ద్విప సముదయముల మడియించిె వెసన్‌. 246 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; కనుంగొని= చూచి (ధర్మరాజు అవస్థను చూచి); ఆ+విభున్‌= ఆ రాజును(ధర్మజుని); 
ఏయను= కొట్టటానికి; పొడువను= పోటుదెబ్బ వేయటానికి; చేతులు+ఆడక= చేతులు రాక; అట= అక్కడ; పార్చములన్‌= 
ప్రక్కలలో; తన చూడ్కిపడిన= తన చూపునకు తగిలిన; హయరథ మనుజ ద్విపసముదయములన్‌= గుర్రాల, తేరుల, మనుష్యుల, 
ఏనుగుల గుంపులను (చతురంగ బలాలను); వెసన్‌= శీఘ్రంగా; మడియించెన్‌= నాశనం చేశాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు చూచి ధర్మరాజును కొట్టటానికి, పొడవటానికి చేతులు రాక, ప్రక్కలో తన కంటబడిన 
చతురంగ బలాలను శీఘ్రంగా చంపాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము శ01 


క. పోనీండు పొదువు€ గుంతీ । సూనుని గురు€ డనుచు నుండ జూపజగము ల 
మ్మానవపతి యతిరయమున । దా నెక్కెం బాథటి పిన్నతమ్ముని రథమున్‌. 247 


ప్రతిపదార్థం: కుంతీసూనునిన్‌= ధర్మరాజును; గురుండు= ద్రోణుడు; పోనీంయ= తప్పించుకొని పోనీయడు; పొదువున్‌= 
(క్రమ్ముకొనును; అనుచున్‌= అని అంటూ; చూపజగములు అనుచున్‌+ఉండన్‌= చూచేవారు అంటూ ఉండగా; ఆ+మానవపతి= 
ఆ ధర్మరాజు; అతిరయమునన్‌= చాల తొందరగా; పాటీ= పరుగెత్తుకొనిపోయి; పిన్న తమ్ముని రథమున్‌= చిన్న తమ్ముడైన 
సహదేవుడి తేరుపైకి; తాన్‌+ఎక్కెన్‌= తాను ఎక్కాడు. 


తాత్పర్యం: అక్కడ చూస్తున్న వారంతా గురుడు ధర్మరాజును పోనీయక పట్టుకొంటాడు - అంటూ ఉండగా 
ఆ ధర్మరాజు చాలా తొందరగా పరుగెత్తుకొని పోయి చిన తమ్ముడైన సహదేవుడి తేరుపైకి ఎక్కాడు. 


వ. ఇట్లు పాండవాగ్రజుండు సహదేవుని రథం బెక్కి తొలంగం దోలుకొని పోయె; నట్టియెడ. 248 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు సహదేవుని తేరుమీదికి ఎక్కి ప్రక్కకు పోగా (తేరును తోలుకొని పోయాడు) 
అప్పుడు. 
తే. _ క్షేమధూర్తి భృహత్‌ క్షత్రు శిత శిరముల । నొంచి విలు ద్రుంప నొండు ధనువు రయంబు 

వల. గొని హయసారథి ధ్వజయుతముగ । నతని మస్తక మిల గూల్చి యార్చె నతండు. 249 
ప్రతిపదార్దం: క్షేమధూర్తి= క్షేమధూర్తి అనేవాడు; బృహత్‌ క్షత్రున్‌= బృహత్‌ క్షత్రుడిని; శితశరములన్‌= వాడి బాణాలతో; 
నొంచి= నొప్పించి; విలు త్రుంపన్‌= వింటిని త్రుంచివేయగా; అతండు= బృహత్‌క్షత్రుడు; ఒండు ధనువున్‌= ఇంకొక వింటిని; 
రయంబు వజలన్‌= వేగం ఒప్పగా; కొని= తీసికొని; హయసారథి ధృ్వజయుతముగన్‌= గు(ర్రాలు, సూతుడు, కేతనములతో; 
అతని మస్తకము= ఆ క్షేమధూర్తి యొక్క తల; ఇలన్‌ కూల్చి= భూమిపై పడవేసి అనగా చంపి; ఆర్బెన్‌= బొబ్బ పెట్టాడు 
(అనగా సింహనాదం చేశాడు). 
తాత్పర్యం: క్షేమధూర్తి అనేవాడు బృహత్‌క్షత్రుడిని వాడి బాణాలతో నొప్పించి వింటిని త్రుంచివేశాడు. ఆతడు 
వేగంగా ఇంకొక వింటిని తీసికొని, క్షేమధూర్తియొక్క గుర్రాలను, సారథిని, కేతనంతో కూడా అతడి తలను 
భూమిమీద పడగొట్టి సింహనాదం చేశాడు. 


చ. కడువడి వీరధన్వుండు ద్రిగర్తులు వొంగంగ ధృష్టకేతు విల్‌ 
నడిమికి. ద్రుంచినన్‌ మొగమునం దళుకొత్తెడు కంపు సొంపుతో. 
జిడిముడిపాటు లేక యతి శీఘ్రమునన్‌ ఘనశక్తి నాతం డె 
క్కుడు మద మొప్ప నాన్ఫపతి6 గూల6గ వైచె సురల్‌ నుతింప6గన్‌. 250 


ప్రతిపదార్ధం: వీరధన్వుండు= కౌరవపక్షపాతి అయిన వీరధన్వుడు అనేవాడు - త్రిగర్త దేశాధీశుడు; త్రిగర్తులు పొంగంగన్‌= 
త్రిగర్తులు సంతోషించగా; ధృష్టకేతువిల్‌= ధృష్టకేతుడి వింటిని (పాండవ పక్షం వాడిని); నడిమికిన్‌+*త్రుంచినన్‌= మధ్యకు విరవగా; 
మొగమునన్‌= వాడి ముఖంలో; తళుకొత్తెడు= ప్రకాశించే; కెంపుసొంపుతోన్‌= ఎర్రని అందంతో; చిడిముడిపాటు= తొట్రుపాటు; 
లేక= కానరాక; అతిశీఘ్రమునన్‌= మిక్కిలి వేగంగా; ఘనశక్తిన్‌= గొప్ప శక్త్యాయుధంతో; ఆతండు= ధృష్టకేతుడు; ఎక్కుడు 
మదము+జఒప్పన్‌= మిక్కిలి గర్వం ్రకాశించగా; ఆ నృపతిన్‌= వీరధన్వుడిని; సురలు నుతింపన్‌= దేవతలు కీర్తించగా; 
కూలంగవైచెన్‌= పడగొట్టాడు (చంపివేశాడు). 


402 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: (త్రిగర్త దేశాలవారు ఉప్పాంగగా వీరధన్వుడు శీఘ్రంగా ధృష్టకేతుడి వింటిని నడిమికి రెండుగా 
(త్రుంచాడు. అది అతడి మొగానికి కెంపుసొంపుల తళుకులను కూర్చింది. తొట్రుపాటు లేక శీఘ్రంగా 
పెద్దశక్త్యాయుధంతో వాడి గర్వ మణగేటట్టుగా పడగొట్టాడు. అందుకు దేవతలు కీర్తించారు. 


వ. సహదేవుండును మగిడివచ్చి దుర్ముఖునిం దలవడి దోర్విలాసంబు మెజియం బోరి పోరి. 2511 
ప్రతిపదార్థం: సహదేవుండును; మగిడివచ్చి= మరల వచ్చి; దుర్ముఖునిన్‌; తలపడి= ఎదుర్కొని; దోస్‌+విలాసంబు= భుజముల 
విలాసము - భుజ పరాక్రమమం; మెజయన్‌= '్రకాశించగా; పోరిపోరి= యుద్దం చేసి చేసి; 

తాత్పర్యం: సహదేవుడును తిరిగి వచ్చి (ద్రోణుడి దెబ్బలకు అలసిన ధర్మజుడిని దూరంగా తీసికొనిపోయి 
తిరిగివచ్చి) దుర్ముఖుడిని ఎదుర్కొని భుజబలం ్రకాశించగా యుద్దం చేసి చేసి. 


ఉ.  కేతువుం గూల్చి, రథ్యములం గీటడంగించి, శరాసనంబుతో 

సూతుని కంఠముం దునిమి, స్రుక్కంగ నంగము బాణపంచక 

స్యూతము నేయ నీదు తనయుం డరిగెన్‌ నిరమిత్రుతేరిపై 

కాతత సంభ్రముం డయి రయంబున బాండవ సైన్య ముబ్దంగన్‌. 252 
ప్రతిపదార్థం: కేతువున్‌ కూల్చి= పతాకాన్ని పడగొట్టి; రథ్యముల= గుర్రాలను; కీటు+అడంగించి= చంపి; శరాసనంబుతోన్‌= 
వింటితో; సూతున్‌= సారథియొక్క; కంఠమున్‌+తునిమి= గొంతు కత్తిరించి; అంగము [స్టుక్కంగన్‌= ఒడలు బాధపడగా; 
బాణపంచక స్యూతమున్‌= ఐదు బాణాలతో కుట్టబడినట్టుగా; ఏయన్‌= కొట్టగా; నీదు తనయుండు= నీ కుమారుడు; నిరమిత్రు 
తేరిపైన్‌= త్రిగర్త రాజకుమారుడైన నిరమి(షత్రుడనే వాడి తేరిమీదికి; ఆతత సంభ్రముండు+అయి= ఎక్కువైన తొందరతో 
కూడినవాడై; రయంబునన్‌= వేగంగా; పాండవసైన్యము+ఉబ్బంగన్‌= పాండురాజు సైన్యం సంతోషించగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: నీ కుమారుడైన దుర్ముఖి కేతువును పడగొట్టి, రథపు గుర్రాలను చంపి, వింటిబద్దతో సారథి గొంతును 
(త్రుంచి, శరీరం బాధపడగా ఐదు బాణాలను గుదికూర్చి కుట్టినట్టు వేశాడు. అప్పుడు దుర్ముఖీ త్రిగర్తరాజు కుమారుడైన 
నిరమిత్రుడి తేరిమీదికి వెళ్ళాడు. అది పాండవ సైన్యానికి సంతోషం కలిగించింది. 


వ. అంత నిలువక. 253 
తాత్పర్యం: అంతటితో ఆగకుండా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. తథిమి సహదేవు డా త్రిగర్త క్షితీశ ।; తనయు. డగు నిరమిత్రుని. దునిమి యొప్పె 

ఖరుని తల. ద్రెవ్వనేసి రాఘవుండు మెఅియు । తెజంగు దోంప నీసేనకు వెజపు గదుర. 254 
ప్రతిపదార్థం: ఖరుని తలన్‌= ఖరాసురుడి తలను; త్రెవ్వన్‌+ఏసి= తెగి కిందపడేటట్టుగా కొట్టి; రాఘవుండు= శ్రీరామచంద్రుడు; 
మెజయు తెజుంగు= ప్రకాశించే విధానం; తోయన్‌= తెలిసేటట్టుగా; నీ సేనకున్‌= నీ సైన్యానికి; వెజపు కదురన్‌= భయం కలుగగా; 
సహదేవుండు; ఆ త్రిగర్త క్షితీశ తనయుండు= ఆ త్రిగర్త దేశపు రాజకుమారుడు; అగు= అయినటువంటి; నిరమిత్రునిన్‌= 
నిరమిత్రుడనే వాడిని; తటిమి= తరుముకొని పోయి; తునిమి= చంపి; ఒప్పెన్‌= రాణించాడు. 
తాత్పర్యం: సహదేవుడు నిరమిషత్రుడిని తరిమి చంపటం, శ్రీరామచంద్రుడు ఖరాసురుడి తల త్రుంచి 
(ప్రకాశించినట్టుగా ఉన్నది. ఆ దృశ్యం నీ సైన్యానికి భయాన్ని కలిగించింది. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 403 
క. _ నకులునిం దాంకి వికర్ణుం । డొకపరి యైనను బెనంగ నోపక తిరిగెన్‌ 
సకల బలము. జూడంగ ఆజా । తికి. బైకొని యడరి తగరు దెరలిన మాడ్కిన్‌. 255 


ప్రతిపదార్థం: వికర్ణుండు= కౌరవులలో చిన్నవాడు; నకులునిన్‌ తాంకి= నకులుడిని ఎదుర్కొని; ఒకపరి ఐనను= ఒక్కమారైనను; 
పెనంగన్‌+ఓపక= యుద్ధం చేయలేక; సకల బలమున్‌ చూడంగన్‌= సైన్యమంతా చూస్తుండగా; జాతికిన్‌= పెద్దరాయిపైకి; పైకొని= 
ఎదుర్కొని పోయి; అడరి= విజృంభించి; తగరు= పొట్టేలు; తెరలిన మాడ్కిన్‌= తిరిగి పోయినట్టు; తిరిగెన్‌= వెన్నిచ్చిపోయాడు. 


తాత్పర్యం: వికర్జుడు నకులుని ఎదుర్కొని ఒక్కసారి కూడ యుద్ధం చేయలేక, పెద్ద రాతిని ఎదుర్కొని వెను 
తిరిగిన పొట్టేలువలె తన సైన్యమంతా చూస్తుండగా తిరిగిపోయాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. వ్యాఘ్రదత్తుండు సాత్యకి నస్త్రవృష్టి; ముంచె ముంచిన నతండు కోపించి సూతు 
జదిపి హయములఈ బొరి గొని చటులవృత్తి । జంపె నమ్మగధ క్షితీశ్వరుకుమారు. 256 


ప్రతిపదార్దం: వ్యాఘ్రదత్తుండు= వ్యాఘ్రదత్తుడనేవాడు; సాత్యకిన్‌= సాత్యకిని; అ(స్తవృష్టిన్‌= అంపవానలో; ముంచెన్‌= ముంచాడు; 
ముంచినన్‌= ముంచగా; అతండు= ఆ సాత్యకి; కోపించి; సూతున్‌= సారథిని; చదిపి= చంపి; హయములన్‌= గుర్రాలను; పొరిగొని= 
చంపి; చటులవృత్తిన్‌= తీవ్రంగా; ఆ+మగధ క్షితీశ్స్వరు కుమారున్‌= ఆ మగధరాజు కుమారుడిని; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: వ్యాఘ్రదత్తుడు సాత్యకిని అంపవానలో ముంచాడు. అట్లా ముంచగా ఆతడు కోపించి, అతడి సారథిని, 

గుర్రాలను సంకుల సమరంలో సంహరించి అతడినీ చంపాడు. 

వ. శలుండును ద్రౌపదీపుత్రుల నేవుర నైదైదు బాణంబుల నేసి; మజియును మార్గణ నికరంబులు నిగిడింపం జలింపక 
వా రా సౌమదత్తి నొక్కున్ముడిం జుట్టుముట్టిన నతం డందఅ కన్నిరూపులై యేపునం బెనంగుచుండ 257 


ప్రతిపదార్దం: శలుండును, (ద్రౌపదీ పుత్రులన్‌= ఉపపాండవులను; ఏవురన్‌= ఐదుగురిని; ఐదైదు బాణంబులన్‌= అయిదేసి 
బాణాలతో; ఏసి= కొట్టి; మజీయును= ఇంకను; మార్గణ నికరంబులు= బాణాల గుంపును; నిగిడింపన్‌= వేయగా; వారు= 
ఆ ఉపపాండవులు; చలింపక= జంకకుండా; ఆ సౌమదత్తిన్‌= సోమదత్తుడి కుమారుడైన ఆ శల్యుడిని; ఒక్క+ఉమ్మడిన్‌= 
ఒక్కసారిగా; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అతండు= ఆ సౌమదత్తి; అందణకున్‌= ఉపపాండవులందరికి; అన్ని రూపులై= 
అన్ని ఆకారాలతో; ఏపునన్‌= దట్టంగా; పెనంగుచుండన్‌= పోట్టాడుతుండగా. 
తాత్పర్యం: శల్యుడు ఉపపాండవులు ఐదుగురిని ఒక్కొక్కరిని అయిదేసి బాణాలతో కొట్టి, ఇంకా బాణాల 
సమూహాన్ని సంధించగా ఆ ఉపపాండవులు చలించకుండా సౌమదత్తిని ఒక్కసారిగా కమ్ముకొనగా, అతడువారి 
కందరికీ అన్ని ఆకారాలతో కనబడుతూ గొప్పగా యుద్ధం చేశాడు. 
చ హరిసుతసూతి మావుల, బకాంతక సూనుండు చాపమున్‌, యుధి 

ఫ్టైర తనయుండు గేతువు గడింది మగంటిమి. ద్రుంప సూతునిం 

బొరిగొనియెన్‌ వెసన్‌ నకులపుత్రకు.; డిమ్మెయి జిక్కునడ్డ. జె 


చఛ్రైర సహదేవ నందనుండు సేసె శిరంబును మేను వేజుగన్‌. 258 


404 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్దం: హరిసుతసూతి= ఉపపాండవులలో అర్జునుడి కుమారుడు; మావులన్‌= గుర్రాలను; బకాంతక సూనుండు= భీముడి 
కుమారుడు; చాపమున్‌= విల్లును; యుధిష్టిర తనయుండు= ధర్మరాజు కుమారుడు; కేతువున్‌= ధ్వజమును; కడింది మగంటిమిన్‌= 
గొప్ప శౌర్యంతో; త్రుంపన్‌= త్రుంచివేయగా; వెసన్‌= వెంటనే; నకుల పుత్రకుండు= నకులుడి కుమారుడు; సూతునిన్‌= సారథిని; 
పొరిగొనియెన్‌= చంపాడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; చిక్కువడ్డన్‌= చిక్కులో పడగా; సహదేవనందనుండు= సహదేవుడి 
కుమారుడు; చెచ్చెరన్‌= శీఘ్రంగా; శిరంబును మేనున్‌= తలనూ, శరీరాన్ని; వేజుగన్‌ చేసెన్‌= వేరయ్యేటట్టుగా చేశాడు. 
తాత్పర్యం: ఉపపాండవులు శలుడిని చట్టుముట్టారు. వారిలో అర్జునుడి కుమారుడు గుర్రాలను, భీముడి 
కుమారుడు వింటిని, ధర్మరాజు కుమారుడు ధ్వజాన్ని - గొప్ప దర్పంతో త్రుంచగా, నకులుడి కుమారుడు చాలా 
వేగంగా సూతుడిని చంపివేశాడు. వాడు (సౌమదత్తి చిక్కుపడగా సహదేవుడి కుమారుడు శీఘ్రంగా అతడి తలనూ 
శరీరాన్ని వేరు చేశాడు. 


సీ. _ వెస మారుతియు నలంబుసుయడను బోరుచో । నద్దానవేంద్రుని యంప బలువు 


చేత నతండు మూర్షిల్లి యాలోనన । తెలిసి కాటుకకొండ పొలుపు గెలుచు 
నాతని మేను పెల్లలరిన మోదువు । తెజంగుగా. జేసిన నుజక వాండు 
మాయా విలాసోగ్ర కాయంబు గైకొని |; యఖిల దిక్కులం దోంచి నిఖిలబలము 


తే... నుటీపి నెత్తురు టేజులు వజపి 'భీమ । సేన! మా యన్న బకుని నా లేనిచోట 
నట్లు సేసితి గాక, నీ యలవు6 జలము । నింక మెజియంగ వచ్చునె యేను గలుగ?. 259 


ప్రతిపదార్దం: వెసన్‌= శీఘ్రంగా; మారుతియున్‌= భీముడును; అలంబుసుండున్‌= అలంబుసుడున్నూ; పోరుచోన్‌= యుద్దం 
చేసేటప్పుడు; ఆ+దానవ+ఇంద్రుని= ఆ రాక్షసరాజు యొక్క; అంపబలువుచేతన్‌= బాణాల బలానికి; అతండు= భీముడు; 
మూర్చిల్లి= మూర్చపోయి; ఆలోనన= అంతలోనే; తెలిసి= తెలివి దెచ్చుకొని; కాటుక కొండ= నల్లని కాటుక వంటి కొండయొక్క; 
పొలుపున్‌= సొగసును; గెలుపు= జయించే; ఆతని మేనున్‌= ఆ అలంబుసుడి శరీరాన్ని; పెల్ట్లు= గొప్పగా; అలరిన= చిగిర్చిన; 
మోదువు తెజంగుగాన్‌ చేసినన్‌= మోదుగు చెట్టు మాదిరిగా చేయగా (అనగా ఒంటినిండా గాట్టు అయ్యేటట్టుగా చేసి నెత్తురు 
చిందుతూ ఉంటే నల్లని శరీరంమీద ఆ నెత్తుటి గుర్తు పూచిన మోదుగు చెట్టు మాదిరిగా ఉన్నది); ఉజక= లెక్కబెట్టక; వాండు= 
ఆ అలంబుసుడు; మాయావిలాస= మోసపు ఆటతో; ఉగ్రకాయంబు గైకొని= భయంకరమైన శరీరాన్ని పొంది; అఖిల 
దిక్కులన్‌+తోంచి= అన్ని దిక్కులలోను కానబడి; నిఖిల బలము= సైన్యాన్నంతటినీ; ఉటజీపి= నాశనం చేసి; నెత్తురు ఏజులు 
పటిుపి= నెత్తురు నదులు ప్రవహింపజేసి; భీమసేనా!= ఓ భీమా!; నా లేని చోటన్‌= నేను లేని చోట; మా అన్న= నా కన్నగారు 
అయిన బకాసురుని; అట్టు+చేసితి గాక= ఆ విధంగా చేశావు గాక (అట్టా చంపావు గాక); నీ అలవున్‌ చలమున్‌= నీ బలం, 
పట్టుదల; ఏను+కలుగన్‌= నే నుండగా; ఇంకన్‌ మెజయంగ వచ్చునె?= ఇంకా ప్రకాశింపగలదా? 


తాత్పర్యం: ఆ సమయంలో భీముడు అలంబుసుడు యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసరాజు బాణాలబలంవలన భీముడు 
మూర్చపోయి, అంతలోనే ఒడలు తెలిసి, కాటుకకొండ అందాన్ని జయించే నల్లని ఒడలు ఉండే ఆ రాక్షసుడి శరీరంమీద 
బాణాలు ప్రయోగించి, అది బాగా పూచిన మోదుగుచెట్టు మాదిరి కానవచ్చేటట్టు చేశాడు (నెత్తురు చిందేటట్టుగా 
దెబ్బలు కొట్టాడు). వాడు కూడా అది లెక్కపెట్టకుండా మోసపు క్రీడగా భయంకరమైన శరీరాన్ని పొంది, అన్ని 
దిక్కులలోను కనబడి సమస్త సైన్యాన్ని నులిపివేసి నెత్తురు ఏరులు ప్రవహింపచేసి, పరపుతూ 'ఓ భీమసేనా! మా అన్న 
బకాసురుడిని నేను లేనప్పుడు అట్లా చంపావు. ఇప్పుడు నే నున్నాను. నీ బలం, పట్టుదల ఇంక ప్రకాశించలేవు”. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 405 


తే. అనిన విని కెంపు గనుం/గవ నడరం గినిసి ; యుజ్జ్వల త్వష్ట బాణప్రయోగమునం బ్ర 
భంజనాత్మజు. డమ్మాయ వాయంేసి । తథిమి యేసి యారక్కసు6 బఅపె నధిప! 260 


ప్రతిపదార్దం: అధిప!= ఓ రాజా! - ధృతరాష్ర్రా!; అనినన్‌ విని= అలంబుసుడు అనగా విని; కనుం/గవన్‌= కనుదోయిలో; కెంపు= 
కోపం వలన కలిగే ఎర్రదనం; అడరన్‌= అతిశయించగా; కినిసి= కోపించి; ఉజ్జ్వల= బాగా మండే; త్వష్ట బాణప్రయోగమునన్‌= 
(బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటంతో; ప్రభంజన+ఆత్మజుండు= వాయుదేవుడి కుమారుడైన భీముడు; ఆ+మాయన్‌= ఆ మోసాన్ని; 
పాయన్‌+చేసి= తొలగించి; ఆ రక్కసున్‌= ఆ రాక్షసుడిని; తజిమి ఏసి= తరిమికొట్టి; పజపెన్‌= పడవేశాడు. 


తాత్పర్యం: ఓ రాజా! అలంబుసుడి మాటలు విని, కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో భీమసేనుడు మండే బ్రహ్మాస్త్రాన్ని 
ప్రయోగించి ఆ రాక్షసుడిని తరిమికొట్టాడు. 


వ. _ ఇవ్విధంబున మనదిక్కునం. జేయంగల దొరల చావును, నోటమియుం జూచి మూశకలు గలంగినం 
గుంభసంభవుండు రోషసంరక్త లోచనుం దై తలకడచి సాత్యకి ప్రముఖ పాండవపక్షవీరుల. గ్రూరనారాచ 
నిచయంబుల నిలువరించి నియం బొలిచి నిలిచి మియుటయును. 261 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; మన దిక్కునన్‌= మన పక్షాన; చేయన్‌+కల దొరల= చేయనున్న వీరుల; 
చావును ఓటమియు= చనిపోవటం, ఓడిపోవటం; చూచి; మూంకలు= సైన్యాలు; కలంగినన్‌= కలత చెందగా; కుంభసంభవుండు= 
(ద్రోణుడు; రోషసంరక్త లోచనుండు+ఐ= కోపం వలన ఎర్రబారిన కనులతో; తలకడచి= ముందుకు సాగి; సాత్యకి ప్రముఖ 
పాండవ పక్షవీరులన్‌= సాత్యకి మొదలైన పాండవుల దిక్కులోనున్న మొనగాం[డ్రయిన వీరులను; [క్రూరనారాచనిచయంబులన్‌= 
(క్రూరమైన వాడి బాణాల సమూహంతో; నిలువరించి= ఆపి; నెజయన్‌= వ్యాపింపజేస్తూ; పొలిచి నిలిచి= ప్రకాశించి నిలబడి; 
మెజయుటయును= విజృంభించటమున్నూ. 


తాత్సర్యం: (ఓరాజా? ఈ విధంగా మన పక్షాన ఉన్న చేవగల రాజుల చావును, ఓటమినీ చూచి సైన్యాలు 
చెదరిపోగా ద్రోణుడు గమనించి, కోపంతో ఎర్రబడ్డ కనులు కలవాడై ముందుకుసాగి, సాత్యకి మొదలైన వీరులపై 
దాడిచేసి, వాడి బాణాల సమూహంతో వారిని నిలిపి విజృంభించాడు. 


చ. తటథిమి ఘటోత్కచుండు బలదర్వము లేర్పడ ద్రోణుమీ6ంద నే 
డ్రెల నడతేరం గాంచి చనుదెంచి యలంబుసు6 డమ్మహాసురుం 
గుథియుంగ6 జేసి శాతశరకోటికి నడ్డ్దము సొచ్చు సాత్యకిం 
బిటిందికి. ద్రోంచి యద్దనుజు భీమతనూజుండు నొంచె నమ్ములన్‌. 262 


ప్రతిపదార్దం: ఘటోత్కచుండు= భీముడి కొడుకైన ఘటోత్కచుడు; తజిమి= తరుముకొని వచ్చి; బలదర్భములు+ఏర్పడన్‌= 
బలం, అహంకారం స్పష్టం కాగా; ద్రోణుమీందన్‌= ద్రోణాచార్యుడి మీద; ఏడ్తైణన్‌= పరాక్రమంతో; నడతేరన్‌= నడచి రాగా; 
కాంచి= చూచి; అలంబుసుండు= అలంబుసుడు అనే రాక్షసుడు; చనుదెంచి= వచ్చి; ఆ+మహా+అసురున్‌= ఆ గొప్పరాక్షసుడిని; 
గుజియు(గన్‌ చేసెన్‌= బాణాలకు లక్ష్యమయ్యేటట్టుగా చేశాడు (అనగా కొట్టాడు); అడ్డము చొచ్చు= అడ్డంగా వచ్చే (ఘటోత్కచుడికి 
దెబ్బ తగలకుండా అడ్డంగా వచ్చే); సాత్యకిన్‌= సాత్యకిని; భీమ తనూజుండు= భీముడి కుమారుడైన ఘటోత్కచుడు; 
పిటిందికిన్‌+త్రోంచి= వెనక్కు త్రోసి; ఆ+దనుజున్‌= ఆ అలంబుసుడిని; అమ్ములన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు. 


406 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: తన బలదర్స్పాలు స్పష్టం కాగా ఘటోత్కచుడు ద్రోణుని మీదికి రావటం చూచి అలంబుసుడు 
ఘటోత్కచుడిని వాడి బాణాలకు గురి అయ్యేటట్టుగా చేశాడు. దానిని అడ్డుకోవటానికి వచ్చే సాత్యకిని వెనుకకు 
(త్రోసి, ఘటోత్కచుడు ఆ రాక్షసుడిని బాణాలతో నొప్పించాడు. 


అలంబుసుండు ఘటోత్కచునితో యుద్ధము స్స్స్‌ చచ్చుట (సం. 7-84-1) 


తే. భూరి చక్రంబు వెస నలంబుసుండు వైవ€ । బెలుచ గద వైచి పొడి సేసె భీమసుతుండు 

కడుందురులు గవిసి కజిచు కరణి యయ్యె | మూంక నత్తునియలు వెస దాంకు నపుడు. 263 
ప్రతిపదార్థం: అలంబుసుండు= అలంబుసుడు; వెసన్‌= శీఘ్రంగా; భూరి= పెద్దదయిన; చక్రంబు వైవన్‌= పెద్ద చక్రంవంటి ఆయుధాన్ని 
వేయగా; భీమసుతుండు= భీముడి సుతుడైన ఘటోత్కచుడు; పెలుచన్‌= అనాయాసంగా; గద వైచి= గదను వేసి; పొడిచేసెన్‌= ఆ 
చక్రాయుధాన్ని చూర్ణం చేశాడు; ఆ+తునియలు= ఆ చక్రాయుధపు ముక్కలు; మూంకన్‌= సైన్యాన్ని; వెసన్‌= శీఘ్రంగా; తాకనపుడు= 
తగిలేటప్పుడు; కడుందురులు= కందిరీగలు; కవిసి= (క్రమ్ముకొని; కజచు కరణి= కరిచేవిధం; అయ్యెన్‌= అయింది. 
తాత్పర్యం: అలంబుసుడు ఒక పెద్ద చక్రాయుధాన్ని వేయగా, ఘటోత్కచుడు దానిని పెద్ద గదతో పొడి చేశాడు. 
ఆ తునిగిన చక్రాయుధపు పొడి సైన్యాన్ని శీఘ్రంగా తాకేటప్పుడు కందిరీగలు క్రమ్ముకొని కుట్టినట్టు అయింది. 
విశేషం: అలం: ఉపమ. 
క. ఆ చక్రం బ ట్లయిన ని । శాచరపతి వివిధ శక్తిజాలము వజఅపం 

జూచి ఘటోత్కచు. దది వ । మై చెడ నర్దేందుశరచయం బడరించెన్‌. 264 
ప్రతిపదార్థం: ఆ చ(క్రంబు+అట్టయినన్‌= ఆ చక్రం ఆ విధంగా కాగా (పొడి కాగా); నిశాచరపతి= రాక్షసరాజైన అలంబుసుడు; 
వివిధ శక్తిజాలమున్‌= అనేక రకాలయిన బలం కల మాయలను; పజిపన్‌= వేయగా; చూచి; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; 
అది= ఆ మాయాజలం; వమ్ము+ఐ చెడన్‌= వృథా అయిపోగా; అర్హ+ఇందు శరచయంబు= అర్హచంద్రాకారంగల బాణాల గుంపును; 
అడరించెన్‌= ప్రయోగించాడు. 
తాత్పర్యం: ప్రయోగించిన చక్రం వ్యర్థమై పోగా అలంబుసుడు పలురకాలయిన మాయలను ప్రయోగించాడు. 
ఆ మాయలు వృథా అయిపోయేటట్టు ఘటోత్కచుడు అర్హచంద్రబాణాల సమూహాన్ని ప్రయోగించాడు. 


వ. ఇట్లు దొడంగి యయ్యిరువురు దానవేశ్వరులును. 265 
తాత్సర్యం: ఆ ఇద్దరు రాక్షసరాజులు ఆ విధంగా పూనుకొని. 
మ. బహుహేతి ప్రకరంబులన్‌ బహువిధోపాయంబులన్‌ విస్పుర 

ద్దహు మాయాకృత రూపజాలముల శుంభద్వీర సంరూఢిమై 

మహి యల్లాడంగ6 బోర బాండుతనయుల్‌ మాత్సర్యధుర్యాత్ము లై 

సహితోద్యోగత నయ్యలంబుసు శరచ్చన్నాంగునిం జేసినన్‌. 266 


ప్రతిపదార్థం: బహుహేతి ప్రకరంబులన్‌= అనేక రకాలైన ఆయుధాలతో; బహువిధ+ఉపాయంబులన్‌= ఎన్నో మాయలతో; 
విస్సురత్‌= స్పష్టమైన; బహు మాయాకృత రూప జాలములన్‌= పెను మాయలతో కూడిన మాయ వేషాలతో; శుంభత్‌+వీర 
సంరూఢిమైన్‌= భయంకరమైన వీర లక్షణంతో; మహి+అల్హాడంగన్‌= భూమి వణకగా; పోరన్‌= యుద్ధంలో; పాండు తనయులు= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 407 


ఉపపాండవులు; మాత్సర్య ధుర్యాత్ములై= అసూయతో నిండుకొన్న మనస్సు కలవారై; సహిత ఉద్యోగతన్‌= కూడిన ప్రయత్నంతో; 
ఆ+అలంబుసున్‌= ఆ అలంబుసుడిని; శరచ్చన్న+అంగునిన్‌+చేసినన్‌= బాణాలతో కప్పబడిన శరీరం కలవాడినిగా చేయగా. 
తాత్పర్యం: పెక్కురకాలయిన ఆయుధాలతో, నానావిధ ఉపాయాలతో, ఎన్నో మాయాజాలాలతో భూమి అల్జ్హాడగా 
అమిత దర్శంతో ఆ యిద్దరు యుద్ధం చేయగా, ఉపపాండవులు ప్రతీకారం నిండుకొన్న మనసులతో, అలంబుసుడి, 
శరీరాన్ని బాణాలతో కప్పివేయగా. 


సీ. _ అతడు మాయాబలోద్దతి నా శరావలి । మొజంగి దావానల ముక్త మైన 


కరి విధంబున మంగి యిరువదేనమ్ముల । ననిలజు, ధర్మనందను మూంట, 
సహదేవు ద్రౌపదీ సంభవులను హిడిం । బాసుతు నైదైదు బాణములను, 
నకులు డెబ్బది మూంట, బ్రకట విక్రమ మొప్ప । నేసి యార్చిన, నల్లి యింతవట్టు 


తే. రథికవరులును గిట్టి మార్గణ చయంబు । లొక్కమొగిం దొరంగింప వాం డుఅక యేటు 
లాడ గదిసి ఘటోత్కచు€ డతని సూతు€। ద్రుంచి యరదంబు రూ పడంగించె నధిప! 267 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! - (ధృతరాష్ట్ర; అతండు= ఆ అలంబుసుడు; మాయాబల+ఉద్ధతిన్‌= మాయాబలం యొక్క 
దర్పంతో; ఆ శర+ఆవలిన్‌= ఆ బాణాల వరుసను; మొజ(గ౧= మోసంచేసి; దావానల= కార్చిచ్చు నుండి; ముక్తము+ఐన= వదలబడిన 
కరివిధంబునన్‌= ఏనుగు మాదిరి; 'మైోంగ= శబ్దం చేసి (ఘీంకారం చేసి); ఇరువది+ఏనమ్ములన్‌= ఇరవై అయిదు బాణాలతో; 
అనిలజున్‌= భీముడిని; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; మూంటన్‌= మూడింటితోను; సహదేవున్‌= సహదేవుడిని; (ద్రౌపదీ 
సంభవులను= ఉపపాండవులను; హిడింబాసుతున్‌= ఘటోత్కచుడిని; ఐదైదుబాణములను= అయిదైదు బాణాలతోను; నకులున్‌= 
నకులుడిని; డెబ్బదిమూ6టన్‌= డెబ్బయిమూడు బాణాలతో; ప్రకటవి[క్రమము+జఒప్పన్‌= శౌర్యం తెలియగా; ఏసి= కొట్టి; ఆర్చినన్‌= 
అరువగా (సింహనాదం చేయగా); అల్లి= కోపించి; ఇంతవట్టు= ఇంతమాత్రం; రథికవరులును= సేనానులును; కిట్టి= సమీపించి; 
మార్గణ చయంబులు= అంపసమూహాన్ని; ఒక్క మొగిన్‌= ఒకే వరుసగా (మొత్తంగా); తొరంగింపన్‌= ఏయగా; వాండు= ఆ 
అలంబుసుడు; ఉజక= లక్ష్యపెట్టక; ఏటులు+ఆడన్‌= కొట్టగా; కదిసి= దగ్గరగా చేరి; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; అతని 
సూతున్‌+త్రుంచి= ఆ అలంబసుడి సారథిని చంపి; అరదంబున్‌= తేరును; రూపు+అడంగించెన్‌= నాశనం చేశాడు. 
తాత్పర్యం: అలంబుసుడు తన మాయాజాలంతో ఆ బాణాలను తప్పించుకొని, కార్చిచ్చు నుండి వెలువడిన ఏనుగు 
మాదిరిగా, ఘీంకరిస్తూ భీముడిని ఇరవై అయిదు బాణాలతోను, ధర్మరాజును మూడు బాణాలతోను, 
ఉపపాండవులనూ, సహదేవుడినీ, ఘటోత్కచుడినీ ఇరువది అయిదు బాణాలతోను, నకులుని డెబ్బది మూడు 
బాణాలతోను తన దర్పం తెలిసేటట్టుగా కొట్టి సింహనాదం చేశాడు. దీనికి కోపించి సేనానులు వాడిని ఎదుర్కొని 
ఒక్క వరుసన బాణాలు వేయగా, వాడు వారిని లక్ష్యపెట్టక కొట్టుతుండగా, ఘటోత్కచుడు అతడికి దగ్గరగా చేరి 
సారథినీ, గు[ర్రాలనూ, తేరునూ నాశనం చేశాడు. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు విరథుం డయి యలంబుసుం డిలకు లంఘించి మాయ రకొని నాయకాసారంబు ఘోరంబుగాం 
గురిసిన నమ్మారుతి సుతుండును దేరు డిగ్గి యగ్గలం బగు మాయాకృతమార్గణ జాలంబున నది దూలించి 
గదవైచిన, నక్కిమ్మీరానుజుండు పీడితుండై ఖడ్గంబు గొని గగనతలంబున కెగయుటయు, హిడింబ కొడుకును 
గృపాణపాణి యై తోడన యెగసె; నయ్యిరువురును సుడిగాడ్పునం దొడరి తిరుగుడు మొగిళ్ళ చాడ్పున నొప్పి 
యెరకు6 బెనంగు డేగల చందంబున. జిత్రగతులం బోరి పోరి భూతలగతులై యుబ్బునం 


408 శ్రీమదాంధ్ర నుహాభారతము 


దలపడిన బెబ్బులుల కరణి నొండొరుల మేనులు నెత్తుట జొత్తిల్లం జేసి పాసి యొకళ్ళొకళ్ళ కంఠంబులు 


లక్ష్యంబుగాం గరవాలంబులు వైవ, నవి యొండొకటం దాంకి మండుచు మహిం బడిన, మల్లయుద్ధ సన్నద్దు 


లై కిట్టచుంబట్టుచు, బాయుచు వ్రేయుచు నొడుచుచుం బొడుచుచు మజియు ననేక ప్రకారంబుల 
వీరత్వంబును విశారదత్వంబును సేనలకు వెఅంగు పుట్టింపం బోరాడి; రట్టియెడ బకావరజుండు డస్సినం 
బవమాన పొత్రుండు పడవైచి, తాను మీ(దై జానుకూర్చర ముష్టి ఘాతంబులు నిర్దాత పాతంబులుం బోలె. 
బ్రయోగించి నొప్పించి యతని తొడలు నెమ్ములు నొక్కుమ్మడిం బొడి పొడి సేసి నుఖిపిడికిం జొచ్చిన ప్రబల 
హాలికుని లీల నేలం బెట్టికాలం జమరి చంపి పొంపిరివోవు మగంటిమిం బేర్ది యార్చినం బాండవ బలంబుల 
సింహనాదంబులు(దూర్యనినదంబులున్‌ జెలంగె నప్పుడా ఘటోత్కచుండు ధర్మనందనున కభివందనంబు 
సేసిన, నతండు సంతుష్టాంతరంగుండై యాలింగనంబును మూర్చాఘ్రాణంబును జేసి యగ్గించె' ననిన విని 
యాంబికేయుండుసంజయున కిట్లనియె. 268 


ప్రతిపదార్థం: ఇట్టు విరథుండు+అయి= ఈ విధంగా తేరు లేని వాడై; అలంబుసుండు= అలంబుసుడనే వాడు; ఇలకున్‌ లంఘించి= 
భూమిమీదకు దూకి; మాయగైకొని= మోసమైన వేషాన్ని పొంది (ఇంద్రజాలికుడి మాదిరి); సాయకా సారంబున్‌= బాణాల జడివానను; 
కురిసినన్‌= కురిపించగా; ఆ+మారుతి సుతుండును= ఆ భీమసేనుడి కుమారుడైన ఘటోత్కచుడును; తేరు డిగ్గి= తన తేరు 
నుండి దిగి; అగ్గలంబు+అగు= ఎక్కువైన; మాయాకృత= మోసంచేత చేయబడిన; మార్గణజాలంబునన్‌= బాణ సమూహంతో; 
అది= ఆ అలంబుసుడి మాయను; దూలించి= ఎగురగొట్టి; గదవైచినన్‌= గదతో కొట్టగా; ఆ+కిమ్మీర+అనుజుండు= ఆ కిమ్మీరుడి 
తమ్ముడు; పీడితుండు+ఐ= బాధపెట్టబడి; ఖడ్గంబు కొని= కత్తి తీసికొని; గగనతలంబునకున్‌= ఆకాశానికి; ఎగయుటయున్‌= 
ఎగురుటయు; హిడింబకొడుకును= హిడింబ కుమారుడైన ఘటోత్కచుడును; కృపాణపాణి ఐ= కత్తి చేతగలవాడై; తోడన= వెంటనే; 
ఎగసెన్‌= పైకి ఎగిరాడు; ఆ+ఇరువురును= ఆ ఇద్దరును; సుడిగాడ్పునన్‌= సుడిగాలిలో; తొడరి= ఎదుర్కొని; తిరుగుడు పడు= 
సుళ్ళు తిరిగే; మొగిళ్ళ చాడ్పునన్‌= మేఘాల మాదిరిగా; ఒప్పి= తగి; ఎరకున్‌= ఆహారానికై; పెనంగు= పోట్టాడే; డేగల చందంబునన్‌= 
డేగల మాదిరి; చిత్రగతులన్‌= అనేక విధాలైన కదలికలతో; పోరిపోరి= పోట్టాడి, పోట్టాడి; భూతలగతులు+ఐ= భూమి మీదకు 
దూకి; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; తలపడిన= ఎదుర్కొన్న; బెబ్బులుల కరణిన్‌= పెద్ద పులుల మాదిరి; ఒండొరుల మేనులు= 
ఒక్కొక్కరి శరీరాలు; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిల్లన్‌= ఎర్రబడగా; చేసి= చేసి; పాసి= తప్పుకొని; ఒకళ్చ్ళొకళ్ళ కంఠంబులు= 
ఒకడు మరియొకడి కుత్తుకను; లక్ష్యంబుగాన్‌= లక్ష్యంగా; కరవాలంబులు వైవన్‌= కత్తులు విసరగా; అవి= ఆ కత్తులు; 
ఒండొకటిన్‌+తాంకి= ఒకదానిని ఇంకొకటి తాకి; మండుచున్‌= మంటమండుతూ; మహిన్‌+పడినన్‌= భూమిమీద పడగా; మల్లయుద్ధ్ద 
సన్నద్దులు+ఐ= మల్లయుద్దానికి సిద్ధపడి; కిట్టుచున్‌= దగ్గరకు చేరుతూ; పట్టుచున్‌= ఒకరినొకరు పట్టుకొనుచు; పాయుచున్‌= 
దూరంగా పోతూ; (వ్రేయుచున్‌= కొట్టుతూ; ఒడుచుచున్‌= ఓడిస్తూ; పొడుచుచున్‌= పోటు పొడుస్తూ; మజియు అనేక ప్రకారంబులన్‌= 
ఇంకా అనేక విధాలుగా; వీరత్వంబును= శౌర్యాన్ని; విశారదత్వంబును= నేర్చరితనాన్ని; సేనలకున్‌= ఇరువాగు సైన్యానికి; వెజంగు= 
ఆశ్చర్యం; పుట్టింపన్‌= కలిగించగా; పోరాడిరి= యుద్దం చేశారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; బక+అవరజుండు= బకుడి కంటె 
చిన్నవాడు (బకుడి తమ్ముడు); డస్సివన్‌= అలసిపోగా; పవమాన పౌషత్రుండు= వాయుదేవుడి మనుమడు (అనగా ఘటోత్కచుడు); 
పడవైచి= (క్రిందకు (త్రోసి; తాను మీందై= తాను పైన కూర్చుండి; జాను= మోకాలి; కూర్చర= మోచేతి; ముష్టి= పిడికిలి యొక్క; 
ఘాతంబులు= పోట్టు; నిర్జాతపాతంబులున్‌ పోలెన్‌= పిడుగుపాట్టవలె; ప్రయోగించి= చేసి; నొప్పించి= బాధపెట్టి; అతని= ఆ 
అలంబసుడి; తొడలు= తొడలును; ఎమ్ములున్‌= ఎముకలును; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; పొడి పొడిచేసి= నుగ్గు నుగ్గుగా 
చేసి; ఉటిపిడికిన్‌= పంట ఊర్చిడికి; చొచ్చినన్‌= చొరబడిన; ప్రబల హాలికుని లీలన్‌= పెద్దరైతు వలె; నేలన్‌+పెట్టి= నేలమీద పెట్టి; 
కాలన్‌ చమరి= కాలితో రాచి; చంపి= చంపివేసి; పొంపిరిపోవు= అతిశయించిన; మగంటిమిన్‌= మగతనంతో (శౌర్యంతో); పేర్చి 
ఆర్చినన్‌= విజృంభించి సింహనాదం చేయగా; పాండవ బలంబుల= పాండవ సైన్యం యొక్క; సింహనాదంబులున్‌= సింహనాదాలును 
(పెనుబొబ్బలు); తూర్యనినదంబులున్‌= వాద్యాల ఘోషలు; చెలంగెన్‌= ధ్వనించినవి; అప్పుడు+ఆ ఘటోత్కచుండు= అప్పుడు 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 09 


ఆ ఘటోత్కచుడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; అభివందనంబు చేసినన్‌= నమస్కారం చేయగా; అతండు= ఆ ధర్మరాజు; 
సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతోషంతో నిండిన మనస్సు కలవాడై; ఆలింగనంబును= కౌగిలింతయు; మూర్చ+ఆఘ్రాణంబును= 
శిరస్సును ముద్దుగొనుటయు (పిల్లలను దగ్గరికి చేరదీసి తల్లిదండ్రులు వారి శిరస్సులను ముద్దు పెట్టుకొనటం ఒక అలవాటు); 
చేసి; అగ్గించెను= కీర్తించాడు; అనినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: ఈ విధంగా రథం లేని అలంబుసుడు నేలమీదకు దూకి బాణాల జడివాన కురిపించగా ఘటోత్కచుడు 
కూడ తేరు దిగి పెనుమాయతో అధిక బాణ సమూహంతో అలంబుసుడి మాయను ఎగురగొట్టి గదతో కొట్టాడు. 
అందు కా కిమ్మీరుడి తమ్ముడు బాధపడి, కత్తి చేతబట్టి ఆకాశాని కెగిరాడు. ఘటోత్కచుడు కూడా వెంటనే కత్తితో 
పైకెగశాడు. ఆ ఇద్దరూ సుడిగాలి తాకిడికి తిరుగుడు పడే మేఘాల మాదిరి, ఆహారానికై పోట్టాడే డేగల మాదిరి, 
అనేక విధాలుగా పోట్టాడి, పోట్టాడి భూమి మీదకు దిగి, దర్పంతో ఎదుర్కొన్న పెద్ద పులుల మాదిరి ఒకళ్ళొకళ్ళ 
శరీరాలు నెత్తుటిలో ఎర్రబడగా కలియబడి, తప్పుకొని, ఒకరి కుత్తుక మరియొకరు లక్ష్యంగా చేసుకొని, కత్తులు 
విసరుకోగా, అవి ఒకదానినొకటి తాకి మండుతూ భూమిమీద పడ్డాయి. అప్పుడు వారు మల్లయుద్దానికి సిద్ధమై 
దగ్గరకు చేరుతూ ఒకరినొకరు పట్టుకొంటూ, తప్పుకొంటూ, పొడుస్తూ - తమ శౌర్యం, నేర్పరితనం ఇరువైపుల సేనకు 
ఆశ్చర్యం కలిగించగా పోట్టాడారు. ఆ సమయంలో బకాసురుడి తమ్ముడు (అలంబుసుడు) అలసిపోగా, వాయుదేవుడి 
మనుమడు (ఘటోత్కచుడు) అలంబుసుడిని కిందకుత్రోసి తాను మీద కూర్చుని పిడుగు పాట్లవలె మోకాలితోను, 
మోచేతితోను, పిడికిలితోను పోట్టు పొడిచి, బాధపెట్టి, వాడి తొడలు ఎముకలు ఒక్కసారిగా చూర్తం చేసి పంట 
నూర్చిడికి ప్రయత్నించిన పెద్ద వ్యావసాయకుడి మాదిరి నేలపై బెట్టి, కాలితో రాచి చంపి ఎక్కువైన మగతనంతో 
సింహనాదం చేశాడు. దానితో పాండవ సైన్యంలో సింహనాదాలు, వాద్యశబ్టాలు చెలరేగాయి. ఆ సమయంలో 
ఘటోత్కచుడు ధర్మరాజునకు నమస్కారం చేయగా, ఆయన సంతుష్టమనస్కుడై కౌగిలించుకొని, నెన్నుదురును 
ముద్దుపెట్టుకొన్నాడు, పొగిడాడు.” అని చెప్పిన మాటలకు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అలం: ఉపములు. 


ఉ. “అంతకు మున్‌ ఘటోత్కచున కద్దము సాత్యకి సొచ్చె నంటి వా 

డంతకసన్నిభుండు గురు డద్భుత విక్రము€ డద్దెసన్‌ సము 

ద్దాంతత. బేర్చి వార లటు దార్మొని మిన్నక పోవ నేర్తురే? 

కొంతయినన్‌ రణంబు గలుగుం; గలభంగి యెజుంగ. జెప్పుమా! 269 
ప్రతిపదార్థం: అంతకు మున్‌= అంతకు ముందే; ఘటోత్కచునకున్‌= ఘటోత్కచుడికి; అడ్డము= అడ్డంగా (సహాయంగా); 
సాత్యకి చొచ్చెన్‌+అంటివి= సాత్యకి చారబడ్డా డన్నావు; వాండు= ఆ సాత్యకి; అంతక సన్నిభుండు= యముడితో సమానమైనవాడు; 
గురుండు= ద్రోణాచార్యుడు; అద్భుత విక్రముండు= ఆశ్చర్యాన్ని గొలిపే శౌర్యం కలవాడు; ఆ+దెసన్‌= ఆ దిక్కులో; 
సముద్దాంతతన్‌= సాటిలేని గొప్పతనంతో; పేర్చి= విజ్బంభించి; వారలు= ఆ ఇద్దరు; అటు= ఆ విధంగా; తార్కొని= ఎదుర్కొని; 
మిన్నక పోవ నేర్తురే?= ఊరకే పోతారా?; కొంతయినన్‌= కొంచెమైనా; రణంబు= యుద్ధం; కలుగున్‌= జరిగి ఉంటుంది; కలభంగిన్‌= 
ఉన్న విధాన్ని; ఎజుంగన్‌ చెప్తుమా!= తెలియజెప్పుమా! 


తాత్పర్యం: 'అంతకు ముందుగానే ఘటోత్కచుడిని ఆదుకోటానికి సాత్యకి అడ్డం వచ్చా డన్నావు. సాత్యకియముడితో 
సమానుడు. గురువైన ద్రోణాచార్యుడు మహావి[క్రముడు. అటువంటప్పుడు వారిద్దరు ఎదుర్కొంటే ఊరకే ఉండరు కదా! 


10 శ్రీమదాంధ్ర నముహాభారతము 


కొంతయినా యుద్దం సాగి ఉంటుంది. అది ఎట్టా జరిగిందో ఉన్న దున్నట్టుగా తెలియజేయుము” అని ధృతరాష్ట్రుడు 
సంజయుడిని అడిగాడు. 


వ. అనవుడు నా సూతనందనుం డతని కిట్లను 'సాత్యకి దజిమి మన మొన నుఖుము సేయం దొడంగిన 
ద్రోణుండు మార్మ్కొని యిరువదేను కుప్పెకోలల నతని చేత నేటులు వడి మూండు నారసంబుల నతని 
నొప్పించె; నయ్యాదవ వీరుండు పంచాశద్దాణంబుల నొంచిన ధనుర్గురుండు దొమ్మిది యమ్ములెమ్ములం 
గీలించి. 270 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ సూతనందనుండు= ఆ సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ర్రునితో; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; సాత్యకి; తజీమి= తరిమి వేస్తూ; మన మొనన్‌= మన సైన్యాన్ని; నుణుముచేయన్‌+తొడంగినన్‌= పొడి 
చేయటానికి మొదలు పెట్టగా; ద్రోణుండు; మార్కొని= ఎదుర్కొని; ఇరువది+ఏను= ఇరవై అయిదు; కుప్పెకోలలన్‌= విశేషపు 
బాణాలతో; అతని చేతన్‌= ఆ సాత్యకివలన; ఏటులుపడి= దెబ్బలు తిని; మూండు నారసంబులన్‌= మూడు వాడి బాణాలతో; 
అతనిన్‌= ఆ సాత్యకిని; నొప్పించెన్‌= బాధపెట్టాడు; ఆ+యాదవ వీరుండు= ఆ యాదవ సేనాని; పంచాశద్చాణంబులన్‌= ఏబది 
బాణాలతో; నొంచినన్‌= నొప్పించగా; ధనుర్లురుండు= ధనురాచార్యుడు (ద్రోణుడు); తొమ్మిది అమ్ములన్‌= తొమ్మిది బాణాలను; 
ఎమ్ములన్‌= ఎముకలకు; కీలించి= తగిలించి (అనగా కొట్టి. 


తాత్పర్యం: సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు: “సాత్యకి మనసేనను తరిమి చూర్షం చేయటం 
మొదలుపెట్టగా, (ద్రోణాచార్యుడు అతడిని ఎదుర్కొని, అతనిచేత ఇరువది అయిదు ప్రత్యేక బాణాల దెబ్బలు 
తిని, ఆ బాణాలకు ప్రతిగా మూడు వాడి బాణాలతో అతడిని తిరిగి కొట్టాడు. అందుకు సాత్యకి యాభై బాణాలతో 
(ద్రోణుని నొప్పించాడు. అప్పుడు ద్రోణుడు తొమ్మిది బాణాలతో కొట్టి. 


క. మథజియును శరశతకము మెయి. । గిటికొలిపిన వృష్టి వరుండు గినియంగ లే కే 
పథి యున్న జూచి యార్జుచు । మెఅసిరి నీ తనయు లుబ్బు మిగిలి నరేంద్రా! 271 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! మజియును= ఇంకను; శరశతకము= నూరుబాణాలను; మెయిన్‌= ఒడలిమీద; గిజికొలిపినన్‌= 
చుట్టూ చుట్టుకొనేటట్టు చేయగా; వృష్టివరుండు= సాత్యకి; కినియంగన్‌ లేక= కోపించ లేక; ఏపు+అజి+ఉన్నన్‌= విజృంభించలేక ఉండగా; 
చూచి ఆర్బుచున్‌= చూచి సింహనాదం చేస్తూ; నీ తనయులు= నీ కుమారులు; ఉబ్బు మిగిలి= గర్వం ఎక్కువై; మెజుసిరి= ప్రకాశించారు. 


తాత్పర్యం: ఓ రాజా! ఇంకా సాత్యకి శరీరంమీద నూరు బాణాలను ప్రయోగించాడు. ఏమీ చేయలేక, కోపాన్ని 
చూపలేక, శక్తిలేక ఉన్న సాత్యకిని చూచిన నీ కుమారులు పెనుబొబ్బలు పెట్టుతూ ఉత్సాహంతో ్రకాశించారు. 


వ. _ అప్పుడు వినియును గనియును ధర్మతనయుండు ధృష్టద్యుమ్నూది యోధవరుల నాలోకించి. 272 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; వినియును= సాత్యకి స్థితిని గురించి విని; కనియును= 
కళ్ళారాచూచి; ధృష్టద్యుమ్న+ఆది= ధృష్టద్యుమ్నుడు మొదలైన; యోధవరులన్‌= వీర(శ్రేష్టులను; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఆ సమయంలో విని, చూచి ధర్మరాజు ధృష్టద్యుమ్నుడు మొదలైన సైనిక (శ్రేష్టులను చూచి. 


ఆ.  'పులుంగు ద్రాటం గట్టి యలయించి యాడెడు । బాలునట్ల పోలె బాణగురుండు 
గడంది కృష్ణుననుజు. గారించుచున్న వా€। డతనిం బొదువుం; డితని కడ్డపడుండు. 273 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము శ్త1గ 


ప్రతిపదార్థం: పులుంగున్‌= పిట్టను; త్రాటన్‌+కట్టి= 'త్రాటితో కట్టి; అలయించి= బాధించి; ఆడెడు= ఆటలాడు; బాలున్‌ 

అట్టపోలెన్‌= పసివాడి మాదిరి; బాణగురుండు= ధనురాచార్యుడు (ద్రోణుడు); కడల= పూనుకొని; కృష్ణు+అనుజునిన్‌= సాత్యకిని 

(కృష్ణుడి తమ్ముడిని); కారించుచున్‌+ఉన్నవాండు= కష్టపెడుతున్నాడు; అతనిన్‌ పాదువుండు= ఆ ద్రోణాచార్యుడిని క్రమ్ముకొనుడు; 

ఇతనికిన్‌= సాత్యకికి; అడ్డపడుండు= అడ్డంపడండి. 

తాత్సర్యం: 'ఒక పసిబాలుడు పిట్టకు త్రాడుకట్టి బాధించి ఆట్లాడేటట్టుగా ద్రోణుడు సాత్యకిని కష్టపెడుతూ 
యు అటు 0 ౮౯ అ 

ఆడుతూ ఉన్నాడు. అతడిని 'క్రమ్ముకొనండి; ఇతడికి అడ్డుపడండి. 

నిశేషం: అలం: ఉపమ. 


వ. భీమసేన పురస్సరులై కవియుం' డనుచుం దానును దబుముటయు, నా సైనికోత్తములు సాత్యకిం గడచి 
యాచార్యుం గదిసిన. 274 

ప్రతిపదార్దం: భీమసేన పురఃసరులు+ఐ= భీముడిని ముందుంచుకొన్నవారై; కవియుండు= (క్రమ్ముకొనండి; అనుచున్‌= అంటూ; 

తానును= తానుకూడా; తజుముటయున్‌= ముందుకు పొండని ్రోత్సహించగా; ఆ సైనిక+ఉత్తములు= ఆ సైనికవీరులు; 

సాత్యకిన్‌+*కడచి= సాత్యకిని దాటి; ఆచార్యున్‌= ద్రోణుడిని; కదిసినన్‌= సమీపించగా. 

తాత్పర్యం: భీమసేనుడిని ముందుంచుకొని క్రమ్ముకొనండి' అంటూ తానుకూడా తరుముటచేత ఆ సైనికశ్రేష్టులు 

సాత్యకిని దాటి ఆచార్యుడిని ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విందుల. గనిన ట్లాతండు | మందస్మితుందై యెదిర్ది మార్గణజాల 
స్పందితుల. జేసి వారల ।; నందథి; కవ్విధము రోమహర్షణ మయ్యెన్‌. 275 
ప్రతిపదార్థం: ఆతండు= ద్రోణాచార్యుడు; విందులన్‌= అతిథులను; కనినట్టు= చూచినట్టుగా; మందస్మితుండు+ఐ= 


చిరునగవుతో; ఎదిర్చి= ఎదిరించి; మార్గణజాల= బాణాలగుంపుతో; స్పందితులన్‌= కదలునట్టుగా; వారలన్‌ చేసెన్‌= వారందరినీ 
చేశాడు; ఆ+విధము= ఆ పద్దతి; అందణకున్‌= అక్కడున్న వారందరికీ; రోమహర్షణము అయ్యెన్‌= శరీరం పులకరించి నట్టయింది. 


తాత్పర్యం: భీమసేనాదులు తనపైకి ఎత్తి రాగా, ద్రోణుడు చిరునవ్వుతో ఎదుర్కొని అతిథులను చూచినట్టుగా 
సంతోషించి, వారందరు స్పందించునట్టు బాణాలను ప్రయోగించాడు. ఆ పద్ధతి వారందరికి పులకరింతను 
కలిగించింది. 


వ. _ అట్టి యెడ. 276 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. ఇరువది యేవురు పాంచా । లురు, నూర్వురు కేకయులును లూనాంగకు లై 
ధర దొరంగిరి పెలమొత్తము । కరినికరము రొంపి6 బడిన గతి నుండె నృపా! 277 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; ఇరువది ఏవురు పాంచాలురు= పాంచాల దేశస్థులు ఇరవై ఐదుమంది; కేకయులు నూర్వురును= 
కేకయ దేశం వారు నూరుమంది; లూన+అంగకులై= తునిసిన శరీరాలు కలవారుగా (ముక్కలైన శరీరాలతో); ధరన్‌= భూమిమీద; 
తొరంగిరి= పడ్డారు; పెజ మొత్తము= శత్రువులు అందరు; కరినికరము= ఏనుగుల గుంపు; రొంపిన్‌= బురదలో; పడిన గతిన్‌ 
ఉండెన్‌= పడినట్టుగా ఉన్నారు. 


శ్త12 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్సర్యం: ఓ రాజా! (ధృతరాష్ష్రా!) పాంచాలురు ఇరువది ఐదుమంది, కేకయులు నూర్లురు, శరీరాలు తునిగి 
భూమిమీద పడ్డారు. మిగిలిన వారు ఏనుగుల గుంపు బురదలో పడినట్టుగా అయినారు. 

నిశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు ద్రోణుండు బరవసంబు సేసినం బాండవయోధులు పై. బెట్టలజాలక సొలసియున్న సమయంబునం 


బాంచజన్య ధ్వని విని యుధిష్టిరుం డక్కడ నాలించి గాండీవ ఘఫోషణంబు గర్హగోచరంబు గామికి మనంబు 
గలంగ నెలుంగు గుత్తుకం దగుల సాత్యకితో ని ట్లనియె. 278 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారంగా; (ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; బరవసంబు చేసినన్‌= పూనికతో యుద్ధం చేయగా; 
పాండవయోధులు= పాండవ వీరులు; పైన్‌+పెట్టన్‌*చాలక= ముందుకు పోలేక; సొలసి ఉన్న= మూర్చపోయి. ఉన్న; 
సమయంబునన్‌= వేళలో; పాంచజన్య ధ్వని విని= పాంచజన్యం అనే శంఖం యొక్క (మోత విని (కృష్ణుడి శంఖధ్వని); 
యుధిష్టిరుండు= ధర్మరాజు; అక్కడ= ఆ సమయంలో; ఆలించి= విన్నవాడై; గాండీవ గుణ ఘోషణంబు= గాండీవ మనే 
వింటియొక్క అల్లెత్రాటి శబ్దం; కర్ల్షగోచరంబు కామికిన్‌= చెవికి వినరాకపోగా; మనంబు కలంగన్‌= మనసు చీకాకుపడగా; ఎలుంగు= 
గొంతు; కుత్తుకన్‌ తగులన్‌= బొంగురు పోగా; సాత్యకితోన్‌+ఇట్టు+అనియెన్‌= సాత్యకితో ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: ఈ విధంగా (ద్రోణాచార్యుడు పూనికతో యుద్దం చేయగా పాండవ వీరులు ముందడుగు పెట్టలేక 
మూర్చపోయి ఉన్న సమయంలో పాంచజన్యంయొక్క (మోత వినిపించింది. ధర్మరాజు ఆ శంఖరావం విన్నప్పుటికినీ, 
గాండీవటంకారం అతడి చెవిని పడకపోయేసరికి మనస్సు కలతచెంది దుఃఖంతో గొంతు బొంగురుపోగా సాత్యకితో 
ఇట్టా అన్నాడు: 
ధర్మరాజు సాత్యకి నర్జునునకు( దోడ్పడ6 బొమ్మని ప్రార్ధించుట (సం.7-85-41) 
ఉ. “ఒక్కడ చన్నవాండు విజయుండు మహీరజ మెక్కు డయ్యె న 
ద్దిక్కునం బాంచజన్యమ యుదీర్హత మయం దొడంగె నక్కటా! 


చిక్కెనొ కౌరవాధములచే నత. డయ్యెడ నీవ యొక్కండుం 
దక్క నొరుండు దీర్పంగ నుదగ్రుండు బంధుండు లేమి వేండెదన్‌. 279 


ప్రతిపదార్థం: ఒక్కండు+అ చన్నవాండు విజయుండు= అర్జునుడు ఒక్కడే వెళ్ళాడు; మహీరజము+ఎక్కుడు+అయ్యెన్‌= భూమి 
మీద దుమ్ము ఎక్కువగా కానవస్తున్నది (యుద్దం ముమ్మరంగా సాగుతున్న దనే దానికి నిదర్శనం); ఆ+దిక్కునన్‌= ఆ ప్రక్క; 
పాంచజన్యము+అ= కృష్ణుడి పాంచజన్యమే; ఉదీర్ణతన్‌= ఎక్కువగా; మైోయన్‌+తొడంగెన్‌= 'మైోగుతూ ఉన్నది; అతండు= ఆ 
అర్జునుడు; అక్కటా!= అయ్యో; కౌరవ+అధములచేన్‌ చిక్కెనా!= నీచులైన కౌరవుల చేతికి దొరికాడో ఏమో!; ఆ ఎడన్‌= అట్టి 
సమయంలో; నీవు+అ ఒక్కండున్‌ తక్కన్‌= నీవు ఒక్కడవే తప్ప; ఒరుండు= వేరొకడు; తీర్చంగన్‌= ఈ కష్టాన్ని తొలగించటానికి; 
ఉద([గ్రుండు= భయంకరుడు, గొప్పవాడు; బంధుండు= బంధువు; లేమిన్‌= లేకపోవుటచేత; వేండెదన్‌= వేడుకొంటున్నాను. 
తాత్పర్యం: 'అర్జునుడు ఒక్కడే వెళ్ళాడు. ఆ దిక్కులో దుమ్ము ఎక్కువగా రేగుతూ ఉన్నది. పాంచజన్య శబ్దమే 
ఎక్కువగా వినవస్తూ ఉన్నది. ఈ సందర్భంలో - అయ్యో! వాడు నీచులైన కౌరవుల చేతిలో చిక్కుకున్నాడో ఏమో! 
ఇప్పుడు నీ వొక్కడివే ధైర్యశాలివి, బంధువురి, నీవు తప్ప ఈ ప్రమాదాన్ని తప్పించగలవాడు వేరొకడు లేకుండుట 
వలన నిన్ను వేడుకొంటూ ఉన్నాను” 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము 13 


క. _ త్వరితముగ జనుము సఖుండు | న్గురుండుం గదా! నీకు నర్దునుం; డుపకృతి త 
త్పరులై నెగడెడు నుత్తమ । పురుషులు వేచు తటి వచ్చె భుజవీర్యనిధీ! 280 


ప్రతిపదార్హం: భుజవీర్యనిధీ!= భుజబలానికి గనివంటివాడా! - భుజబలం గలవాడా!; త్వరితముగన్‌ చనుము= శీఘ్రంగా వెళ్ళుము; 
అర్జునుండు; నీకున్‌; సఖుండున్‌= స్నేహితుడును; గురుండన్‌= గురువును; కదా!; ఉపకృతి తత్పరులు+ఐ= సహాయం చేసే మనస్సుతో; 
నెగడెడున్‌= నడచుకొనే; ఉత్తమ పురుషులు= ఉత్తములైన పురుషులు; వేచు తటి= ఎదురుచూచే కాలం; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: భుజబలవీరుడా! అర్జునుడు నీకు స్నేహితుడు, గురువు కదా! ఉపకారపరులైన ఉత్తమ పురుషులు 
ఎదురు చూచే సమయం వచ్చింది. తొందరగా వెళ్ళుము. (త్వరగా వెళ్ళి అర్జునుడికి సహాయం చేయుము). 


చ.  దురమున బంధుమిత్రులకు. దోడ్పడు తెంపును ధాత్రి యెల్ల భూ 
సురులకు నర్ధి నిచ్చుటయు సూరిజనుల్‌ సుకృతంబు లెన్నుచో 
సరియుంగ6 జేసి చెప్పుదురు శాశ్వతకీర్తియు నిన్ను నొందు నా 
హరి నను నా సుహృజ్జినుల నందఅం గాంచుటం గ్రీడి. గావవే! 281 


ప్రతిపదార్థం: దురమునన్‌= యుద్ధంలో; బంధుమిత్రులకున్‌= బంధువులకు, స్నేహితులకు; తోడ్పడు= సహాయం చేసే; 
తెంపును= సాహసం; ధాత్రిఎల్లన్‌= భూమినంతటిని; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; అర్జిన్‌= ప్రీతితో; ఇచ్చుటయున్‌= దానం 
చేయటం; సూరిజనుల్‌= పండితులు; సుకృతంబుల్‌= పుణ్యాలను; ఎన్నుచోన్‌= లెక్కపెట్టిటప్పుడు; సరియుంగన్‌+చేసి= సమానంగా 
చేసి; చెప్పుదురు= చెప్పుతారు; ఆ హరి= ఆ శ్రీకృష్ణుడు; ననున్‌= నన్ను; నా సుహృద్‌+*జనులన్‌= నా స్నేహితులను; అందజన్‌= 
అందరిని; కాంచుటన్‌= కాపాడటంచేత; కక్రీడిన్‌= అర్జునుడిని; కావవే!= కాపాడుమా!; నిన్నున్‌= నిన్ను; శాశ్వతక్షీర్తియున్‌= స్థిరమైన 
కీర్తి ఒందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: ఓ సాత్యకీ! యుద్దంలో బంధువులకు, మిత్రులకు సహాయం చేసే సాహసం, భూమి నంతటిని 
(బ్రాహ్మణుల కివటంతో సమానమని పుణ్యాలను లెక్కపెట్టేటప్పుడు పండితులు చెపుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు 
నన్ను, నా స్నేహితులను అందరిని కాపాడేటట్టుగా నీవు అర్జునుడిని కాపాడుము. నీకు శాశ్యత కీర్తి కలుగుతుంది. 
క. _ గురుపుత్ర కర్ణ మద్రే। శ్వర కృప భూరిశ్రవసులు శత్రుజన భయం 

కరులు జయద్రథునకు నై । నరు బొదివిన నతండు నొచ్చె నాకుం జూడన్‌. 282 
ప్రతిపదార్థం: గురుపుత్ర= అశ్వత్చామ; కర్ణ= కర్టుడు; మ(ద్రేశ్చర= శల్యుడు; కృప= కృపుడు; భూరిశ్రవసులు= భూరి(శ్రవుడు 
మొదలుగా గల; శత్రుజన భయంకరులు= విరోధులకు భయాన్ని కలిగించేవారు; జయ(ద్రభునకునై= సైంధవుని కొరకు; నరున్‌ 
పొదివినన్‌= అర్జునుడిని క్రమ్ముకొనగా; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; అతండు నొచ్చెన్‌= అర్జునుడు బాధపడ్డాడు (అని 
తోస్తూ ఉన్నది.) 
తాత్పర్యం: అశ్వత్భామ, కర్షుడు, శల్యుడు, కృపుడు, భూరి,శవుడు మొదలైనవారు అరిజన భయంకరులు. సైంధవుడి 
కొరకు అర్జునుడిని కమ్ముకొన్నట్టుగా తోస్తూ ఉన్నది. అందువలన, అర్జునుడు బాధపడ్డాడని నా కనిపిస్తూ ఉన్నది. 


క. ఆ మోము నా భుజంబులు । నా మేనుం గలదె? కేశవానుజ! యెచ్చో 
నే మగలకు నమ్మూర్తికి । నేమి దలంచు నొకొ! దైవ మెయ్యది దుదియో! 283 


శ్త1డ్ష శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: కేశవ+అనుజ!= ఓ సాత్యకీ!; ఆ మోము= ఆ మొగం; ఆ భుజంబులు= ఆ చేతులు; ఆ మేనున్‌= ఆ శరీరం; 
ఎచ్చోన్‌= ఎక్కడనైనా; ఏ మగలకున్‌= ఏ వీరులకైనా; కలదె?= ఉన్నదా? (అనగా అర్జునుడి శరీరాకృతి ఎక్కడైనా ఎవరికైనా 
లేదని భావం); ఆ+మూరర్తికిన్‌= ఆ మనిషికి (అటువంటి లోకోత్తరమైన వాడికి); దైవము= విధి; ఏమి తలంచున్‌+ఒకొ!= ఏమి 
చేయబోతున్నదో; ఏ+అది= ఏది; తుదియో?= అంతమో? 

తాత్పర్యం: ఆ మొగమూ, భుజాలూ, శరీర సౌందర్యమూ - ఎక్కడనైనా, ఏ మానవుడికైనా ఉన్నాయా? ఓ సాత్యకీ! 
ఆ వీరమూర్తికి విధి వ్రాత ఎట్టుందో? దీనికి తుది ఏమో! 

విశేషం: ధర్మరాజు అర్జునుడిని తలచుకొని పొందే పరిదేవనమూ, ఆత్మీయానుబంధమూ ఈ పద్యంలో వర్షితమైనది. 


ఉ.  ద్వైతవనంబునందు గుణధన్యుండు గాండివి నాకుజెప్పె 'ని 

రూత విరోధి సత్యకసుతుండు సహాయుండుగా జయింతు. బ్ర 

ఖ్యాతిగ ధార్తరాష్ట్రలమంతయు నౌ నని దానికిం దగం 

బ్రీతి యొనర్పవే నరవరేణ్య! రయంబున. బోయి వానికిన్‌. 284 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు(ధర్మరాజునకు); గుణధన్యుండు= సుగుణాలరాళశి; గాండివి= అర్జునుడు; ద్వైతవనంబు అందున్‌= 
ద్యైతవనంలో; నిర్జూతవిరోధి= ఎగురగొట్టబడిన శత్రువులుకల; సత్యకసుతుండు= సాత్యకి; సహాయుండుగాన్‌= తోడుగా; 
ప్రఖ్యాతిగన్‌= ప్రసిద్ధంగా; ధార్తరాష్ట్ర బలము+అంతయున్‌= కౌరవసేన అంతటినీ; అనిన్‌= యుద్ధంలో; ఏను= నేను; జయింతున్‌= 
జయిస్తాను (అని); నాకున్‌ చెప్పెన్‌= నాకు చెప్పాడు; దానికిన్‌= ఆ మాటకు; తగన్‌= తగునట్టుగా; రయంబుగన్‌= శీఘ్రంగా; 
పోయి= వెళ్ళి; నరవరేణ్య!= మానవశ్రేష్టా!; వానికిన్‌= ఆ అర్జునుడికి; ప్రీతి ఒనర్చవే!= సంతోషాన్ని కల్షించుమా! 
తాత్పర్యం: ద్రైతవనంలో మేమున్నప్పుడు “శత్రువులను అదలించి కొట్టే సాత్యకి తోడుగా కౌరవ బలాన్ని నేను 
యుద్ధంలో జయిస్తాను' అని అర్జునుడు నాకు చెప్పాడు. కనుక - ఓ నరవరేణ్యా! త్వరగా వెళ్ళి, అర్జునుడి మాటకు 
తగినట్టుగా అతడికి సంతోషమును కలిగించుము. 


క. హరి యొకండు నీ వొకండవు । పరమాప్ప్తులు కలిమి నరుండు భారపు. బనికిం 

జొర నలుకండు నీ కూరిమి । పొరపొచ్చెము గాక యుండ బోవంగవలదే ! 285 
ప్రతిపదార్హం: హరి ఒకండు= శ్రీకృష్ణు డొకడును; నీవు+ఒకండవున్‌= నీ వొక్కడవును; పరమాప్తులు= నిజమైన ఆప్తులు; కలిమిన్‌= 
ఉండటంచేత; నరుండు= అర్జునుడు; భారపు+పనికిన్‌= కష్టమైన పనికి కూడ; చొరన్‌= దూరటానికి (చొచ్చుటకు); అలుకండు= 
జంకడు; నీ కూరిమి= నీ స్నేహం; పొరపొచ్చెముకాక ఉండన్‌= వృథా కాకుండా; పోవంగ వలదే?= పోవద్దా (అనగా సహాయంగా 
పోవలె కదా). 
తాత్పర్యం: శ్రీకృష్ణుడొకడూ, నీ వొకడవూ అర్జునుడికి చాల కావలసినవారు; మీ అండ ఉండటం చేతనే ఎటువంటి 
కష్టపు పనికైనా అర్జునుడు పూనుకొంటాడు. కనుక మీ స్నేహం వృథా కాకుండా నీ విపుడు పోవద్దా? 
ఆ. పరమకరుణ నైన బంధుభావంబున । నైన భుజబలంబు నతిశయమున 

నైన నెల్లభంగి నర్జును రక్షింప6 । బోవ దగు మహానుభావ! నీకు. 286 


ప్రతిపదార్థం: మహానుభావ!= ఓ గొప్పవాడా! పరమ కరుణన్‌+ఐనన్‌= మిక్కిలి దయతోనైనా; బంధుభావంబునన్‌+ఐనన్‌= 
బాంధవ్యం కారణంగా నైనా? భుజబలంబు= భుజశక్తి అతిశయమునన్‌+ఐనన్‌= ఎక్కువైనందువలననైనా; ఎల్లభంగిన్‌= అన్ని 
విధాలుగా; అర్జునున్‌= అర్జునుడిని; రక్షింపన్‌+పోవన్‌= కాపాడటానికి పోవటం; నీకున్‌+తగున్‌= నీకు తగి ఉన్నది. 


ద్రోణపర్వను - తృతీయాశ్వాసము శ్త15 


తాత్పర్యం: ఓ మహానుభావా! (అని సాత్యకిని ధర్మజుడు సంబోధిస్తున్నాడు). మిక్కిలి దయతోనైనా, బాంధవ్యం 
కారణంగా నైనా, భుజబలం గొప్పతనం తోనైనా - అన్ని విధాలుగా అర్జునుడిని కాపాడటానికి నీవు పోవటం న్యాయం. 


క. _ అత డొకటి యైననేనే। గతిం బోదుం జెపుమ! యెల్లకార్యంబులలో 
నతనికి. దోడ్పడ6 బోవుట ।; యతి ముఖ్యము దాని జేయు మనఘ విచారా! 287 


ప్రతిపదార్థం: అతండు+ఒకటి ఐనన్‌= ఆ అర్జునుడు ఏమైనా అయినట్లయితే (అర్జునుడికి ప్రమాదం జరిగినట్టయితే); ఏను= నేను; 
ఏ గతిన్‌+పోదున్‌?= ఏ దిక్కునకు పోగలను?; (నా గతి ఏమౌతుంది?); చెపుమా!= చెప్పవలసింది!; ఎల్ల కార్యంబులలోన్‌= అన్ని 
పనులలో; అతనికిన్‌= ఆ అర్జునుడికి; తోడ్పడన్‌+పోవుట= సహాయానికి పోవటం; అతిముఖ్యము= చాలా అవసరం; అనఘ విచారా!= 
పాపరహితమైన ఆలోచన చేసేవాడా!; దానిన్‌+చేయుము= ఆ పనిని చేయుము; (అనగా అర్జునుడిని కాపాడటానికి పొమ్ము); 


తాత్పర్యం: అర్జునుడికి ఏదేని ప్రమాదం జరిగినట్లయితే నా గతి ఏమౌతుంది? నే నెక్కడికి పోగలను? అన్ని 
పనులలో అతడికి సహాయంగా వెళ్లటం చాల ముఖ్యం నీవు మంచినే ఆలోచించేవాడవు. కనుక ఆ పని చేయుము. 


క. _ అలఘుబలుండు శైనేయుండు । గలుగంగ6 బాండవుల గెలువంగా వచ్చ్లునె? వా 
రల కతండు గోట యంద్రు; రి । పులు దానికి. దగ6ంగ నెజిపు భుజగర్వంబున్‌. 288 


ప్రతిపదార్హం: అలఘు బలుండు= తక్కువకాని బలం కలవాడు; శ్రైనేయుండు= సాత్యకి; కలుగ6గన్‌= ఉండగా (తోడుండగా); 
పాండవులన్‌= పాండవులను; గెలువంగాన్‌ వచ్చునె?= జయింపసాధ్యమా?; వారలకున్‌= ఆ పాండవులకు; అతండు= ఆ సాత్యకి; 
కోట= కోట అని; రిపులు= శత్రువులు; అంద్రు= అంటారు; దానికిన్‌= ఆ మాటకు; తగంగన్‌= తగినట్టుగా; భుజగర్వంబున్‌= 
భుజదర్శాన్ని; నెజపుము= 'ప్రదర్శించుము. 

తాత్పర్యం: సాటిలేని బలంకల సాత్యకి కోటవలె పాండవులకు ఉండగా వారిని జయించటం సాధ్యమా? - అని 
శత్రువులంటూ ఉంటారు. దానికి తగినట్టుగా భుజదర్సాన్ని చూపించుము. 


క. హరి గురుయడు నీకుం గ్రీడియు । గురుం డిరువుర యెడరు దీర్వం గోరి గురులకున్‌ 
గురుండ నగు నేనె చేసిదం। బరమ ప్రార్ధనము; దీని. బాటింపు తగన్‌. 289 


ప్రతిపదార్హం: నీకున్‌ హరి గురుండు= నీకు కృష్ణుడు గురువు; నీకు [క్రీడియున్‌ గురుండు= అర్జునుడు కూడా గురువే; ఇరువుర 
ఎడరు= ఆ ఇద్దరి ఇబ్బందిని; తీర్చన్‌+కోరి= తీర్చుమని కోరి; గురులకున్‌= గురువులకు; గురుండన్‌+అగు= గురువు నైన; 
ఏన్‌= నేనే; పరమ (ప్రార్థనము చేసెదన్‌= ఎక్కువగా ప్రార్థిస్తున్నాను; దీనిన్‌= ఈ ప్రార్థనను; తగన్‌ పాటింపుము= తప్పక చేయుము. 
తాత్పర్యం: కృష్ణార్జునులు ఇరువురూ నీకు గురువులే. వారి ఇబ్బందిని తొలగించుమని ఆ గురువులకు గురువునైన 
నేను నిన్ను అర్థిస్తూ ఉన్నాను. నా ప్రార్ధనను తప్పక పాటింపుము. 
క. _ కురుబలము సొచ్చి, నీదగు | శరముల దర్వంబు సూపి, చయ్యనం జని య 

న్నరు గైకొని నా యుల్లము । పరితాపము. దీర్వవే! నృపాలురు మెచ్చన్‌. 290 


ప్రతిపదార్దం: కురుబలము చొచ్చి= కురుసైన్యంలోకి చొచ్చుకొనిపోయి; నీది+అగు= నీయొక్క; శరముల దర్పంబు= బాణాల 
శక్తిని; చూపి= చూపించి; చయ్యనన్‌= శీఘ్రంగా; చని= వెళ్ళి; ఆ+నరున్‌+కైకొని= ఆ అర్జునుడిని కాపాడి; నా ఉల్లము= నా 
మనస్సులోని; పరితాపమున్‌= బాధను; నృపాలురు= రాజులు; మెచ్చన్‌= మెచ్చుకోగా; తీర్చవే!= తీర్చుమా! 


416 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: కౌరవ సైన్యంలోకి చొచ్చుకొనిపోయి నీ బాణాలశక్తిని చూపి, రాజులు మెచ్చుకోగా శీఘ్రంగా వెళ్ళి 
అర్జునుడిని ఆదుకొని నా మనస్సులోని బాధను తొలగించుము.” 


వ. అనిన విని సాత్యకి ధర్మనందనున కిట్లను 'నీ వచనంబు లుచితంబు; లేను నప్ప్వా! ర్థునకును రణంబునం 
బ్రాణంబులు దాంప; విశేషించి నీ వింత ప్రార్దించి పనుప నూరకుండుదునే? యతండు సైంధవ వధార్థంబుగా 
నట సనుచుండి కృష్ణుండు వినుచుండ నాతో జెప్పిన తెజంగు విన్నవించెద నవధరింపుము. 29] 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ధర్మరాజు చెప్పగా విని; సాత్యకి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; నీ వచనంబులు= నీ మాటలు; ఉచితంబులు= న్యాయంగా ఉన్నవి; ఏను= నేను; ఆ+పార్టునకున్‌= ఆ అర్జునుడికి; 
రణంబునన్‌= యుద్దంలో; ప్రాణంబులు= నా ప్రాణాలను; దాయన్‌= దాచుకొనను; విశేషించి= మీదు మిక్కిలి; నీవు+ఇంత+ప్రార్టించి 
పనుపన్‌= నీ వింతగా వేడుకొని పంపినపుడు; ఊరక+ఉండుదునే?= ఊరకుంటానా?; అతండు= ఆ అర్జునుడు; సైంధవ 
వధ+అర్థంబుగాన్‌= సైంధవుడిని చంపుటకై; అట చనుచున్‌+ఉండి= ఆ దిక్కుకు పోతూ ఉండి; కృష్ణుండు వినుచుండన్‌= శ్రీకృష్ణుడు 
వింటూ ఉండగా; నాతోన్‌ చెప్పిన తెజంగు= నాతో చెప్పిన పద్దతి; విన్నవించెదన్‌= మనవి చేస్తాను; అవధరింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ విధంగా ధర్మరాజు చెప్పగా, సాత్యకి ఆతడితో ఇట్టా అన్నాడు: “నీ పలుకులు న్యాయంగా ఉన్నాయి. 
అర్జునుడి కొరకై చేసే యుద్దంలో నా ప్రాణాలను దాచుకోను. మీదు మిక్కిలి నీ వింతగా ప్రార్ధించి పంపినప్పుడు 
ఊరకుంటానా? సైంధవుడిని చంపుటకై వెళ్ళుతూ, కృష్ణుడు వింటూ ఉండగా, అర్జునుడు నాతో చెప్పిన విషయం 
మనవి చేస్తాను వినుము. 


క.  'మనకు నిమిత్తము లెంతయు । ననుకూలము లయ్యె; గెలుతు మాహవమున నే. 
జనియెద. బ్రతిజ్ఞం దీర్సంగ; | ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్‌. 292 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; మనకున్‌ నిమిత్తములు= మనకు శకునాలు; ఎంతయున్‌+అనుకూలములు+అయ్యెన్‌= 
ఎంతో అనుకూలంగా ఉన్నాయి; ఆహవమునన్‌= యుద్దంలో; గెలుతుము= జయిస్తాము; ప్రతిజ్ఞన్‌+తీర్చంగన్‌= మాట 
నిలుపుకోగా; ఏన్‌+*చనియెదన్‌= నేను వెళ్ళుతాను; ఈవున్‌= నీవు కూడ; ధర్మసుతు రక్షకున్‌= ధర్మరాజును కాపాడటానికి; 
అరుగుము= వెళ్ళుము. 


తాత్పర్యం: ' ఓ పుణ్యాత్మా! శకునాలు మన కనుకూలంగా ఉన్నాయి. యుద్దంలో గెలుస్తాము. ప్రతిజ్ఞ తీర్చటానికి 
నెను వెళ్ళుతాను (సై (సైంధవ వధ ప్రతిజ్ఞ. నీవు ధర్మరాజును కాపాడటానికి వెళ్ళుము. (అంటూ సాత్యకికి చెప్పాడు. 0 


క. విను! సింధురాజు వధ మును । మనుజాధిప రక్షణంబు మనకు సరియ కా 
వున నే నొక పనినీ వొక । పని మేకొని చేయు టరయ. బాడియ గాదే? 293 


ప్రతిపదార్థం: విను= ఓ సాత్యకీ! వినుము; సింధురాజు వధమును= సైంధవుడిని చంపటం; మనకున్‌= మనకు; మనుజాధిప 
రక్షణంబు= రాజును కాపాడుకొనటం (అనగా ధర్మరాజును కాపాడుకొనటం); సరియ= సమానం; కావునన్‌+ఏను+ఒకపని 
నీవు+ఒకపని= నేనాకపనిని; నీవొక పనిని (సైంధవవధ, ధర్మరాజు రక్షణం అనే పనులను); మేకొని చేయుట= పూనుకొని చేయటం; 
పాడియ కాదే?= ధర్మం కాదా? 


తాత్పర్యం: ఓ సాత్యకీ! వినుము, సైంధవుడిని చంపటం, ధర్మరాజును కాపాడటం మనకు సమానమే. కాబట్టి 
నే నొక పనిని, నీ వొక పనిని పూనుకొని చేయటం ధర్మం కదా! 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము డ్త7 


ఆ. _ ఏను నిలిచినట్ల కా నూజఅడిల్లు నీ । వున్న నన్నరేశ్వరోత్తముండు; 
నిర్ధరుండ వగుము నీవు నా దెస; నాకు । హరి గలండు; గలండె యచట నితండు. 294 


ప్రతిపదార్దం: ఈవు+ఉన్నన్‌= నీవున్నట్టయితే; అన్నర+ఈశ్వర+ఉత్తముండు= ఆ రాజ(శ్రేష్పుడు (ధర్మరాజు); ఏను నిలిచినట్టుకాన్‌= 
నేను తన ప్రక్క ఉన్నట్టు; ఊజడిల్టున్‌= ఓదార్పు పొందుతాడు; నీవు నిర్భరుండవు+అగుము= నీవు భయం లేక ఉండుము; 
నా దెసన్‌= నావైపున; హరి కలండు= కృష్ణు డున్నాడు; అచటన్‌= ధర్మరాజు ఉన్నచోట; ఇతండున్‌= కృష్ణుడు కలండే= ఉన్నాడా? 
(లేడని భావం). 


తాత్పర్యం: నీవు ప్రక్కన ఉంటే ధర్మరాజు ప్రక్కలో నేనున్నట్టుగానే ధైర్యాన్ని పొందుతాడు. నా ప్రక్కన శ్రీకృష్ణుడు 
న్నాడు. ధర్మజుడి ప్రక్క అత డిపుడు లేడు. కనుక నీ వచటికి వెళ్ళుట న్యాయం. నిర్భయంగా నీవు ఉండుము. 


వ. ఎల్లభంగుల రాజ రక్షణార్థంబుగా నీకుం బోవవలయు.బరాక్రమ ధుర్యుండగు నాచార్యు ప్రతిన యెజుంగవె?” 
యని చెప్పిన నట్ల కాక యని ని న్నతనిచే నిక్షేపంబుగా గైకొని యేను నీకడకుం జనుదెంచితి; గురుండు 
ప్రతిన నెఅపునేని విజయుండు జయద్రథుం జంపుట యప్రయోజనంబు కాదే? యది యట్లుండ నిమ్ము; నీ 
చిత్తమ్మున వలవని వెఅపు గట్టుకొని యెదవు; కృష్ణసారథికం బగు జిష్ణురథం బప్రతిహత మనోరథం బగుట 
యెజుంగవలవదే?” యనుటయు నమ్మహీపతి యతని కి ట్లనియె. 295 


ప్రతిపదార్దం: ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; రాజరక్షణ+అర్హంబుగాన్‌= రాజును కాపాడటానికై; నీకున్‌+పోవలయున్‌= 
నీవు పోయి తీరాలి; పరా[క్రమధుర్యుండు+అగు= శత్రువులను ఆ(క్రమించుకొనే శక్తికలవాడైన (ఆ నేర్పరితనం కలవాడు); 
ఆచార్యు ప్రతిన= ద్రోణుడి శపథం; ఎజుంగవె?= తెలియవా?; అని చెప్పినన్‌= అని చెప్పగా; అట్టకాక అని= సరేనని, నిన్నున్‌= 
నిన్ను; అతనిచేన్‌= అతడి నుండి; నిక్షేపంబుగాన్‌= నిధిగా; కైకొని= తీసికొని; ఏను= నేను; నీ కడకున్‌ చనుదెంచితిన్‌= 
నీ దగ్గరకు వచ్చాను; గురుండు= ద్రోణాచార్యుడు; ప్రతిన నెజిపున్‌+ఏనిన్‌= ప్రతిజ్ఞను నిలిపినట్టయితే (అనగా ధర్మరాజును 
బంధించినట్టయితే); విజయుండు= అర్జునుడు; జయ(ద్రథున్‌+చంపుట= సైంధవుడిని చంపటం; అ'ప్రయోజనంబు కాదె?= 
వ్యర్థం కాదా!; అది అట్టుండన్‌+ఇమ్ముూ= దానినట్టా ఉండనీ; నీ చిత్తమ్మునన్‌= నీ మనస్సులో; వలవని వెజపు= అనవసరమైన 
భయం; కట్టుకొనియెదవు= పెట్టుకుంటూ ఉన్నావు; కృష్ణ సారథికంబు+అగు= శ్రీకృష్ణుడిని సారథిగా గల; జిష్టురథము= 
అర్జునుడి తేరు; అప్రతిహత మనోరథంబు= ఎదురులేని కోరిక తీర్చేది (అనగా దానిని ఎవ్వరూ కొట్టలేరు); అగుటన్‌= 
కావటంచేత; ఎజుంగవలవదే?= తెలియవద్దా?; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మహీపతి= ఆ ధర్మజుడు; అతనికిన్‌= 
సాత్యకితో; ఇట్టనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: “అన్ని విధాలుగా రాజును కాపాడటానికి నీవు తప్పక పోవలయును. శత్రువులను ఆ(క్రమించుకొనటంలో 
నేర్పరి అయిన గురువుగారి శపథం నీకు తెలియదా?” అని చెప్పినందువల్ల, సరే అని, నిన్ను అతడునా చేతికిచ్చిన 
నిధిగా భావించి నీ దగ్గరకు వచ్చాను. ఆచార్యుడు గనుక తన ప్రతిజ్ఞను నిలుపుకొంటే, అర్జునుడు సైంధవుడిని 
చంపటం వ్యర్థం. కనుక, అనవసరంగా భయం మనసులో పెట్టుకోవద్దు. కృష్ణుడు సారథిగా ఉండే అర్జునుని 
రథం, ఎదురులేని మనోరథం అని తెలియదా?” అని అనగా ఆ ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు: 


క.  'అది యగు నైనను నను. బెం । పొదవంగ. గాచికొని యిచట నుండుట కంటెన్‌ 
మది నధికం బై తోంచిన | యది నీ వర్హునుని పాలి కరుగుట నాకున్‌. 296 


418 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అది+అగున్‌= నీవు చెప్పింది నిజమే; ఐనను= అయినప్పటికీ; పెంపు+ఒదవ6గన్‌= గొప్పతనం కలుగగా; కాచికొని= 
కావలి కాచుకొని; ఇచటన్‌ ఉండుట కంటెన్‌= ఇక్కడ ఉండటం కంటె; నీవు= ఓ సాత్యకీ!; అర్జునుని పాలికిన్‌= అర్జునుడి దగ్గరకు; 
అరుగుట= వెళ్ళటం; మదిన్‌= మనస్సులో; నాకున్‌= నాకు; అధికంబై తోంచిన అది= ఎక్కువగా తోచింది. 


తాత్పర్యం: అది అట్లే అయినప్పటికిని, గొప్పగా ఇక్కడ కాచుకొని ఉండటం కంటె అర్జునుడి వద్దకు నీవు వెళ్ళటం 
ఎక్కువ అవసరం అని తోచింది. 


తే.  కడువడినీ వరుగంగ వడ । ముడియును నీ వెనుక శీఘ్రముగ నెయిదుం గ 
వ్వడి కుశలి యైన విజయం । బొడంగూడును మనకు; దీని కొడంబడు మనఘా! 297 


ప్రతిపదార్థం: నీవు కడువడిన్‌ అరుగన్‌= నీవు చాల త్వరగా వెళ్ళగా; వడముడియును= భీమసేనుడు కూడా; నీ వెనుకన్‌= 
నీ వెంటనే; శీఘ్రమునన్‌= త్వరగా; ఎయిదున్‌= వెంబడించి వస్తాడు; కవ్వడి= అర్జునుడు; కుశలి+ఐనన్‌= క్షేమంతో ఉంటే; 
మనకున్‌= మనకు; విజయంబు= జయం; ఒడంగూడును= కలుగుతుంది; అనఘా!= ఓ పుణ్యాత్మా!; దీనికిన్‌= ఇప్పటి నా 
మనవికి; ఒడంబడుము= అంగీకరించుము. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్మా! త్వరగా నీవు వెళ్ళితే, వెంటనే భీమసేనుడు కూడా నిన్ను అనుసరిస్తాడు. అర్జునుడు 
క్షేమంగా ఉంటే మనకు విజయం కలుగుతుంది - కనుక నేను చెప్పినట్టు చేయటానికి ఒప్పుకొనుము. 


చ. ద్రుపద విరాట కేకయులు దోర్దలధుర్యులు, ద్రౌపదేయు లు 
గ్రపు బిరుదుల్‌ ఘటోత్కచు. డరాతి విదారి. శిఖండి ధైర్యసా 
ర పరుషమూర్తి సంగర ధురంధరు లిద్దిసం దక్కు గల్గువా 
రపరిమితుల్‌; గొనండు ద్రుపదాత్మజు. డగ్గురు6 బోర. జీరికిన్‌. 298 


ప్రతిపదార్హం: ద్రుపద, విరాట, కేకయులు= [ద్రుపద విరాట కేకయ దేశాల వారు; దోర్చలధుర్యులు= భుజబల శక్తి కలవారు; 
(ద్రౌపదేయులు= ఉపపాండవులు; ఉగ్రపుబిరుదుల్‌= భయంకరమైన పేరుగలవారు (గొప్ప పేరు గలవారు); ఘటోత్కచుండు; 
అరాతి విదారి= శత్రువులను తునాతునుకలు చేసేవాడు; శిఖండి; థైర్యసార పరుషమూర్తి= ధైర్యసారమే నిష్టురమూర్తిగా ఉన్నవాడు; 
సంగర ధురంధరుల్‌= యుద్ధభారాన్ని వహించినవారు; ఈ+దెసన్‌= ఈ దిక్కున; తక్కున్‌ గల్గువారు= మిగిలినవారు; 
అపరిమితుల్‌= సాటిలేనివారు; ద్రుపదాత్మజుండు= ధృష్టద్యుమ్నుడు; ఆ+గురున్‌= ఆ ద్రోణాచార్యుడిని; పోరన్‌= యుద్దంలో; 
చీరికిన్‌= లెక్కకు; కొనండు= తీసికొనడు (లెక్కించడు కనుక నీవు వెళ్ళవచ్చునని ధర్మజుడి భావం). 


తాత్పర్యం: ద్రుపద విరాట కేకయ రాజులు, ఉపపాండవులు, ఘటోత్కచుడు, శిఖండి తక్కిన పాండవ పక్షములోని 
వారు భుజబలంతో, గొప్పపేరుతో, శత్రువులను అణగార్పుతూ ధైర్యసాహసాలతో ఒప్పినవారు - సాటిలేని బలం 
కలవారు ఈ వైపున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని లెక్కచేయడు. 

క. వినుమా ధృష్టద్యుమ్నుం । దనలంబున. గుంభభవ వధార్ధముగా బు 

ట్టినవాండు గాండె? నా దెస |; ననుమానం బేల? యోర్ష్డు నాతం డతనిన్‌.” 299 

ప్రతిపదార్థం: వినుము= నామాట వినుము; ఆ ధృష్టద్యుమ్నుండు= 'ద్రుపదుడి కుమారుడైన ఆ ధృష్టద్యుమ్నుడు; కుంభసంభవ 
వధ+అర్థముగాన్‌= (ద్రోణుడిని చంపుట కొరకై; అనలంబునన్‌= అగ్నిలో; పుట్టినవాండు కాండె?= పుట్టినవాడు కదా?; నా దెసన్‌=నా 
విషయమై; అనుమానంబు+ఏల?= సందేహమెందుకు?; ఆతండు= ధృష్టద్యుమ్నుడు; అతనిని= ద్రోణాచార్యుడిని; ఓర్భున్‌=ఓడిస్తాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము శకం 


తాత్పర్యం: 'ఓ సాత్యకీ! వినుము. ద్రోణుడిని చంపటానికై ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలో పుట్టాడు కదా! నా 
విషయమై (అనగా నా క్షేమాన్ని గూర్చి) నీకు సందేహ మెందుకు? ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిని ఓడిస్తాడు.' 


వ. అనవుడు శినిపుంగవుం డొక్కింత చింతించి, పార్టుపజ్జం బోవుట బంటుతనంబున కూనంబుగా; 
దితండునుం బెద్దయుం దథఖిమి పలికెడు/ బోదున కాక! యని మనంబున నిశ్చయించి, యధిపతి 
యాననం బాలోకించి. 300 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; శినిపుంగవుండు= శినివంశంలో ఉత్తము డయిన సాత్యకి; ఒక్కింత= కొంతసేపు; 
చింతించి= ఆలోచించి; పార్భుపజ్జన్‌+పోవుట= అర్జునుడి వైపు వెళ్ళటం; బంటుతనంబునకున్‌= వీరత్వానికి; ఊనంబు కాదు= 
తక్కువ కాదు; ఇతండును= ఈ ధర్మరాజుకూడ; పెద్దయున్‌= మిక్కిలి; తజీమి= తొందరపెట్టి; పలికెడున్‌= మాటలాడుతున్నాడు; 
పోదున కాక= వెళ్ళిదనుగాక!; అని మనంబునన్‌ నిశ్చయించి= అని మనస్సులో నిశ్చయించుకొని; అధిపతి ఆననంబు= ధర్మరాజు 
ముఖాన్ని; ఆలకించి= చూచి. 


తాత్పర్యం: అనగా సాత్యకి కొంతసేపు యోచించి, అర్జునుడి దగ్గరకు పోవటం తన వీరత్వానికి తక్కువ కాదనీ, 


ఈ ధర్మరాజు మిక్కిలి తొందరపెట్టుతున్నాడు కనుక వెళ్ళుతాననీ మనస్సులో నిశ్చయించుకొని ఆ ధర్మరాజు 
ముఖం చూచి. 


సాత్యకి ధర్మరాజు వేండిన చొప్పున నర్జును కడకు. బోన సమ్మతించుట (సం. 7-86-1) 


క. _ భవదీయ రక్ష యిమ్మెయి । సువిహిత మగునేని మేలు; సొచ్చెద భేరీ 
రవ బృంహిత హేషాబై । రవ కౌరవ సేన గలంగి క్రందుకొనంగన్‌. 3041 


ప్రతిపదార్థం: భవదీయ రక్ష= నీయొక్క అండ (ధర్మరాజునకున్న సహాయం); ఈ+మెయిన్‌= ఈ విధంగా; సువిహితము+అగునేని= 
బాగా ఉన్నట్టయితే; మేలు= మంచిది; భేరీరవ= నగారా చప్పుళ్ళతోడి; బృంహిత= ఏనుగుల యొక్క ఘీంకారమును; హేషా= 
గుర్రాల సకిలింతలు; భైరవ= భయంకరమైన శబ్దాలతోను; కౌరవసేన= కురుసేన; కలంగ౧= చీకాకుపడి; క్రందుకొనంగన్‌= 
అతిశయించగా; చొచ్చెదన్‌= ప్రవేశిస్తాను. 


తాత్పర్యం: నీ కున్న అండ ఈ విధంగా చక్కగా ఉన్నట్టయితే మంచిది. నగారాల (మైతతో, ఏనుగుల 
ఘీంకారంతో, గుర్రాల సకిలింతలతో భయంకరమైన కౌరవ సేన చీకాకు పడటం అధికమయ్యేటట్టుగా నేను 
వెళ్ళుతాను. 


శా. వైరం బాత్మల నిండి యుండ భుజగర్వంబుల్‌ దలిర్ప్వంగ దు 
ర్వారోత్సాహులు వీరె కొందటు నృపుల్‌ రారాజు కార్యంబు వి 
స్తారోదగ్రము సేయం బూని విలసత్ఫంరంభు లై పన్నియు 
న్నా రీదట్టపుమూంక లెట్టు లగునో నాకోల్తలం జూడుమీ! 302 


ప్రతిపదార్హం: వైరంబు= శత్రుత్వం; ఆత్మలన్‌+నిండి ఉండన్‌= మనస్సులో నిండుకొని ఉండగా; భుజగర్వంబుల్‌= భుజదర్చం; 
తలిర్పంగన్‌= చిగురించగా; దుర్వార= అడ్డుకొనటానికి సాధ్యంకాని; ఉత్సాహులు= ఆసక్తి ఉన్నవారు; వీరె= వీరే; కొందయు 
నృపుల్‌= కొందరు రాజులు; రారాజు కార్యంబున్‌= దుర్యోధనుడి పనిని; విస్తార= ఎక్కువగా; ఉదగ్రము= భయంకరంగా; 
చేయన్‌+పూని= చేయుటకు పూనుకొని; విలసత్‌_సంరంభులు+ఐ= ్రకాశంతోడి తొందరలో; పన్ని ఉన్నారు= యుద్దానికి 


420 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సిద్ధమై ఉన్నారు; ఈ దట్టపు మూంకలు= ఈ ముమ్మరమైన సైన్యం; నా కోల్తలన్‌= నేను ఎదుట నిలిచి యుద్ధం చేయటంతో; 
ఎట్టులు+అగునో చూడుమీ!= ఏమౌతుందో చూడుమా! 

తాత్పర్యం: మనస్సు నిండా శత్రుత్వంతో, భుజగర్వం ఒప్పి ఉండగా, అడ్డులేని ఉత్సాహంతో ఈ కొందరు 
రాజులు దుర్యోధనుడికొరకు విస్తారంగా, భయంకరంగా యుద్ద ప్రయత్నంలో ఉన్నారు. దట్టమైన ఈ సైన్యం 
నేను ఎదుట నిలిచి యుద్ధం చేస్తే ఏమౌతుందో చూడుము. 


క. ఈ సేనల భేదించి భు । జా సంపద వెలయ. బార్ధసాహాయ్యం బేం 

జేసెద నీపం పనియెడు । భాసుర దీపమున కన్యబలతమ మెదురే? 303 
ప్రతిపదార్థం: ఈ సేనల భేదించి= ఈ సైన్యాన్ని చీల్చి; భుజాసంపద= భుజబల విభవం; వెలయన్‌= ్రకాళించగా; 
పార్థసాహాయ్యంబు= అర్జునుడికి సహాయం; ఏన్‌+చేసెదన్‌= నేను చేసెదను; నీ పంపు= నీ ఉత్తరువు; అనియెడు= అనేటువంటి; 
భాసుర దీపమునకున్‌= వెలిగే దీపానికి; అన్యబలతమము= ఇతరుల బలమనే చీకటి; ఎదురే?= ఎదురా? 
తాత్పర్యం: ఈ సేనలను చీల్చి, భుజబలం ్రకాశించగా అర్జునుడికి సహాయం చేస్తాను. నీ ఆజ్నఅనే దీపం 
ముందు శత్రు బలమనే చీకటి ఎదురు నిలుస్తుందా? 


నిశేషం: అలం: రూపకం. 


క. దవ్వని చూడకు; మార్తుర । క్రొ వ్వడంచెద; సింధువిభుని. గూల్ప్చంగడంగు నా 

వివ్వచ్చు మెచ్చు తెజింగున । నవ్వుచు€ గవిసెద మరుద్గణంబులు వొగడన్‌. 304 
ప్రతిపదార్థం: దవ్వు+అని చూడకు= దూరమని చూడవద్దు; మార్తుర= శత్రువులయొక్క; (క్రొవ్వు= క్రొవ్వును; అడంచెదన్‌= 
అడగారిస్తాను; సింధువిభుని= సైంధవుడిని; కూల్ప్చన్‌= చంపటానికి కడంగు= ప్రయత్నించే; ఆ వివృచ్చు= అర్జునుడు; 
మెచ్చుతెజంగునన్‌= మెచ్చుకొనే విధంగా; మరుత్‌+గణంబులు= దేవతా సమూహాలు; పొగడన్‌= కీర్తించగా; నవ్వుచున్‌= 
నవ్వుకొంటూ; కవిసెదన్‌= (క్రమ్ముకొంటాను. 


తాత్పర్యం: (ఇక్కడకు) దూరమని చూడవద్దు. విరోధుల పొగరు అణుస్తాను. సైంధవుడిని చంపటానికి ప్రయత్నించే 
అర్జునుడు మెచ్చుకొనే విధంగా, దేవతలందరు పొగడగా నవ్వుతూ శత్రువులను (క్రమ్ముకొంటాను. 


వ. _ రథ్యంబుల దగ యుడుపను సారథి దప్పియుం దీర్చను రథంబు సవిశేష సన్నాహంబు సేయను వలయు” 
ననినం బ్రీతి నొంది యప్పాండవాగ్రజుండు పనుపం దద్‌ బ్టులైన పరిచారకు లత్తురంగంబుల నీరికిం దిగిచి 
ఖాణం బెత్తి తడవి దారుకానుజుం డగు నా సూతు నుపయుక్తాహారుం జేయుటయు, వాండును విశిష్టాయుధ 
సమేతంబుగా నయ్యరదంబు సుకల్పితంబు సేసి సింహధ్వజంబు గ్రాలం దెచ్చె; నంతకు మున్ను సాత్యకియు. 
గృతస్నానుండై యాప్యాయన మధుపానంబున నెలమిం బొంది యమ్మహీపతి పాదంబులకుం బ్రణతుం 
డైనం గౌంగిలించుకొని యతండు దీవించినం బెండ్లికి పోవులీలం దేరెక్కి యెక్కిడిన విల్లును 
మెచ్చువచ్చునమ్ములును దొడలపై6 బెట్టికొని కదలి చను సమయంబున భీమసేనుండును నగ్రజునకుం 
బ్రణామంబు సేసి తన తోడన రాం గదలినం గని యా శినిపుంగవుం డతని కి ట్లనియె. 305 


ప్రతిపదార్థం: రథ్యంబుల= గుర్రాల; దగ= దాహం; ఉడుపను= పోగొట్టటానికిని; సారథి= సూతుడి; దప్పియున్‌= దాహంకూడా; 
తీర్చను= పోగొట్టటానికిని; రథంబున్‌= తేరును; సన్నాహంబు చేయను= సిద్ధం చేయటానికి; వలయున్‌= అవశ్యం; అనినన్‌= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము శ్ర21 


అనగా; ప్రీతిన్‌+ఒంది= సంతోషపడి; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ ధర్మరాజు; పనుపన్‌= ఉత్తరువు చేయగా; తద్‌జ్ఞలు+ఐన= 
ఆయా పనులు తెలిసినవారైన; పరిచారకులు= సేవకులు; ఆ+తురంగంబులన్‌= ఆ గుర్రాలను; నీరికిన్‌+తిగిచి= నీళ్ళకు 
తీసికొనిపోయి; ఖాణంబు= ఆహారాన్ని (గుర్రాలకు ఉలవలు మొదలయిన తిండి వస్తువులను); ఎత్తి= ఎత్తి; తడవి= నిమిరి 
(గుర్రాల శరీరాన్ని నిమిరి, అందుచేత వాటికి ఉత్సాహం కలుగుతుంది); దారుక+అనుజుండు= దారుకుడి తమ్ముడు; అగు= 
అయిన; ఆ సూతున్‌= ఆ సారథిని; ఉపయుక్త= ఉపయోగించబడిన; ఆహారుం చేయుటయున్‌= ఆహారం కలవానిని చేయటమూ; 
వాండును= ఆ సూతుడును; విశిష్ట= విశేషమైన; ఆయుధసమేతంబుగాన్‌= యుద్దానికి కావలసిన అస్త్రశస్త్రాలతో; ఆ+ఆరదంబున్‌= 
ఆ తేరును; సుకల్పితంబు+చేసి= బాగా ఏర్పాటుచేసి; సింహధ్వజంబు= సింహపతాకం; క్రాలన్‌= వెలుగగా; తెచ్చెన్‌= తీసికొని 
వచ్చాడు; అంతకు మున్ను= అంతకంటే ముందుగా; సాత్యకియున్‌= సాత్యకి కూడ; కృతస్నానుండు+ఐ= స్నానం చేసినవాడై; 
ఆప్యాయన= తృప్తిని కలిగించే; మధుపానంబునన్‌= మధుపానంతో (మత్తును కలిగించే సురాపానంతో); ఎలమిన్‌+పొంది= 
సంతోషాన్ని పొంది (తృప్తిని పొంది); ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; పాదంబులకున్‌+ప్రణతుండు+ఐనన్‌= పాదాలకు దండం 
పెట్టగా; కౌంగిలించుకొని= కౌగిలిలోకి తీసికొని; అతండు= ఆ ధర్మరాజు; దీవించినన్‌= దీవనలు ఇవ్వగా; పెండ్డికిన్‌+పోవు లీలన్‌= 
పెండ్డికి వెళ్ళే విధంగా; తేరు+ఎక్కి= తన తేరుమీదకు ఎక్కి; ఎక్కిడిన= ఎక్కుపెట్టిన; విల్లును= ధనుస్సును; మెచ్చువచ్చు 
అమ్ములును= కీర్తిని తెచ్చే బాణాలను; తొడలపైన్‌= తన తొడలపై; పెట్టికొని= ఉంచుకొని; కదలి చను= బయలుదేరు; 
సమయంబునన్‌= వేళలో; భీమసేనుండును= భీముడును; అ(గ్రజునకున్‌= అన్నకు; ప్రణామంబు చేసి= నమస్కారం చేసి; 
తనతోడన= తనతోనే; రాన్‌+కదలినన్‌= రావటానికి బయలుదేరగా; కని= చూచి; ఆ శినిపుంగవుండు= ఆ శిని వంశంలో ఉత్తముడు 
(సాత్యకి); అతనికిన్‌= ఆ భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: సాత్యకి ధర్మరాజుతో తన గుర్రాల దప్పికను, సారథి దాహాన్ని తీర్చి తేరును సిద్దం చేయవలసి 
ఉందన్నాడు. ధర్మరాజు సంతోషంతో ఉత్తర్వు చేశాడు. ఆయా పనులు తెలిసిన సేవకులు గుర్రాలకు నీళ్ళు 
తాగించి దాణా తినిపించి, వాటి ఒంటిని నిమిరారు. దారుకుని తమ్ముడయిన సారథికి ఆహారం తగినంతగా 
ఇచ్చారు. (శ్రీకృష్ణుడి సారథి దారుకుడు. అతడి తమ్ముడి సారథి దారుకుడి తమ్ముడు); ఆ సారథి సర్వసన్నద్ధంగా 
తేరును అలంకరించాడు. విశేషాయుధాలను సిద్ధం చేశాడు. శుచిగా యుద్దానికి పోవటానికి సాత్యకి స్నానం చేసి, 
ఉత్సాహానికై మధువును ఆస్వాదించాడు. ఆశీర్వచనానికై ధర్మరాజుకు నమస్కరించాడు. ఆతడి దీవెనలతో పెండ్డికి 
వెళ్ళే విధంగా బయలుదేరి తేరెక్కాడు. తన వింటినీ, బాణాలను ఒడిలో పెట్టుకొన్నాడు. ఆతడి వెంట వెళ్ళటానికై 
భీమసేనుడు అన్నగారి ఉత్తర్వును తీసికొనటానికి ఆయనకు నమస్కరించాడు. తనతో బయలుదేరే భీముడితో 
శినివంశంలో (శ్రేష్ణడయిన సాత్యకి ఈ విధంగా అన్నాడు: 


క. _ 'అక్కట! రావలవదు నా । కెక్కటి యీ సేన దథిసి యేంగుట భరమే? 

యిక్కడన నిలువు; ద్రోణుని ।; యుక్కున బతి కెడరు వుట్టకుండంగ వలయున్‌.” 306 
ప్రతిపదార్థం: అక్కట! రావలవదు= అయ్యో! (నీవు) రావద్దు; నాకున్‌= నాకు; ఎక్కటి= ఒక్కడుగా; ఈ సేనన్‌= ఈ సైన్యమును; 
దథిసి= చేరి; ఏంగుట= పోవటం; భరమే?= కష్టమా? (కష్టంకాదు); ఈ+కడన= ఈ చోటనే; నిలువు= నిలిచిపొామ్ము (ఉండుము); 
పతికిన్‌= రాజునకు (ధర్మరాజుకు); ద్రోణుని= ద్రోణాచార్యుడి; ఉక్కునన్‌= బలంతో; ఎడరు= ఆపద; పుట్టకుండంగన్‌ వలయున్‌= 
కలుగకుండా ఉండాలి. 
తాత్పర్యం: “నీవు నాతో రావద్దు. ఇక్కడనే ఉండుము. నేను ఒక్కడుగానే ఈ సేనవద్దకు చేరటం కష్టం కాదు. 
(ద్రోణుడి వలన కలిగే ఆపద రాకుండా ధర్మరాజునకు అండగా ఉండుము. 


శ్త22 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అనవుడు నతం 'డట్ల కాక యేను రాజ రక్షణంబునకు నిలిచెద; నీ వప్రమత్తుండవయి యరుగు”' మనిన 
వదనంబు వికసింప' నీ యట్టి పెనుబ్రాపు గలుగ నా కదు రెవ్వరు? సవ్యసాచి సైంధవుం దెగటార్దినం బేర్షిన 
కౌతుకంబున వచ్చి నిన్నును నీయన్ననుం గౌంగిలించుకొనియెద' నని పలికి యవ్వీరుని నిలిపి లేళ్ళ గమిం 
గనుంగొను బెబ్బులియుంబోలె నీ సేనం జూచుచు నడచె నని యిట్లు సంజయుండు సాత్యకి సంరంభంబు 
ధృతరాష్తునకుం జెప్పె నని చెప్పిన వేడ్క యుల్లంబున నివ్వటిల్లం 'బదంపడి చెల్లిన భండనంబు వినిపింపు' 
మనుటయు. 30/7 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతండు= ఆ భీమసేనుడు; అట్టు+అ+కాక= అట్టెకానిమ్ము; ఏను= నేను; రాజరక్షణంబు 
నకున్‌= రాజును కాపాడటానికై; నిలిచెదన్‌= ఆగుతాను; ఈవు= నీవు; అప్రమత్తుండవు+అయి= జాగరూకుడవయి; అరుగు 
ము= వెళ్ళుము; అనినన్‌= అనగా; వదనంబు వికసింపన్‌= ముఖం వికసించగా; నీ అట్టి= నీవంటి; పెను= పెద్ద; ప్రాపు=అండ; 
కలుగన్‌= ఉండగా; నాకున్‌+ఎదురు+ఎవ్వరు?= నన్నెవరెదుర్కోగలరు?; సవ్యసాచి= అర్జునుడు; సైంధవున్‌= సైంధవుడిని; 
తెగటార్చినన్‌= చంపినట్టయితే; పేర్చిన= ఎక్కువ అయిన; కౌతుకంబునన్‌= సంతోషంతో; వచ్చి= తిరిగివచ్చి; నిన్నును మీ 
అన్ననున్‌= నిన్నూ మీ అన్నగారినీ; కౌంగిలించుకొనియెదన్‌= కౌగిలించుకొంటాను; అని పలికి= అని చెప్పి; ఆ+వీరుని నిలిపి= 
ఆ వీరుడైన భీముడిని ఆపి; లేళ్ళగమిన్‌= జింకల గుంపును; కనుంగొను= గుర్తించే; బెబ్బులియున్‌+పోలెన్‌= పెద్దపులి మాదిరిగా; 
నీసేనన్‌+చూచుచున్‌= నీ సైన్యాన్ని చూస్తూ (కౌరవ సైన్యాన్ని); నడచెన్‌+అని= ముందు కురికాడని; ఇట్టు= ఈ విధంగా; 
సంజయుండు= సంజయుడు; సాత్యకి= సాత్యకియొక్క; సంరంభమున్‌= తొందరను; ధృతరా్షునకున్‌ చెప్పెన్‌= ధృతరాష్ట్రుడికి 
చెప్పాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; వేడ్క= ఉత్సాహం; ఉల్లంబునన్‌= మనసులో; నివ్వటిల్లన్‌= కలుగగా; పదంపడి= ఆ 
మీద; చెల్లిన= సాగిన; భండనంబు= యుద్దపు; విధంబు= పద్దతిని; వినిపింపుము= వినజేయుము; అనుటయున్‌= అని అనగా. 
(ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు). 


తాత్పర్యం: దాని కాతడు అట్టే అన్నాడు. రాజునకు తాను అండగా ఉంటాననీ, సాత్యకిని జాగ్రత్తగా వెళ్ళుమనీ 
భీముడు కోరాడు. అపుడు సాత్యకి మొగం సంతోషంతో వికసించింది. “అర్జునుడు సైంధవుడిని చంపిన తరువాత 
అతిశయించి ఉత్సాహంతో వచ్చి నిన్నూ, మీ అన్ననూ కాగిలించుకొంటాను” అని చెప్పుతూ బింకల గుంపును 
చూచిన పెద్దపులి మాదిరిగా కౌరవసైన్యం మీదకు ఆతడు దూకాడు - అని సాత్యకి సంరంభాన్ని సంజయుడు 
ధృతరా(్ట్రుడికి చెప్పగా ఆ మీదట. (తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


ఉ. నిర్మల చిత్తభృంగ రమణీయ వికస్వర పుండరీకతా 
ధర్మ నిరూఢ! సంసరణ తాప నిరాకరణ ప్రగాఢ స 
తృర్మ ఫలాకృతీ! భువన తాపి భవప్రకృతీ! తపఃక్రియా 


కర్మఠ సంయమీశ్వర సఖా! సమతా సమవేత! చిత్సుఖా! 308 


ప్రతిపదార్హం: నిర్మల= స్వచ్చమైన; చిత్తభృంగ= మనస్సనే తుమ్మెదకు; రమణీయ= అందమైన; వికస్వర= వికసించిన; పుండరీకతా= 
తెల్లతామరయొక్క; ధర్మ= గుణ విశేషంతో; నిరూఢ!= ప్రసిద్ది పొందినవాడా!; సంసరణ= సంసారం వలని; తాప= బాధలను; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 23 


నిరాకరణ= తిరస్కరించే; (ప్రగాఢ= దట్టమైన; సత్కర్మ= మంచిపనియొక్క; ఫల= పంటయొక్క; ఆకృతీ!= ఆకారమైనవాడా!; 
భువన= ప్రపంచం యొక్క; తాపి= తపింపజేయు; భవప్రకృతీ!= సంసారమునకు మూలభూతమైనవాడా!; తపః[క్రియా= తపస్సు 
చేయటంలో; కర్మఠ= ఆసాంతము పనిని చేయునట్టి; సంయమీశ్వరసఖా!= బుషీశ్వరుల పుత్రుడైనవాడా!; సమతా= 
సమానత్వంతో; సమవేత!= సంబంధం కలవాడా!; చిత్సుఖా!= జ్ఞానసౌఖ్యం కలవాడా! 


తాత్పర్యం: తుమ్మెదలు పద్మములందు విహరించుట్టు కామ(క్రోధాదులులేని నిర్మల చిత్తములు నీయందు 
విహరించును. సర్వజనులను తపింపజేయు సంసార దుఃఖమునకు మాయయే హేతువగుటచే ఆ దుఃఖమును 
పోగొట్టు వాడవు నీవు మాత్రమే. సత్కర్మాచరణమునకు ఆనందరూపుడవగు నిన్ను పొందుటయే ఫలము. 
దృఢదీక్షతో కర్మముల నాచరించువారికి మిత్రుడవై వారి దుఃఖమును పోగొట్టుదువు. సర్వభూతములయందును 
నీవు సమభావముతో నుందువు. ఆనంద చైతన్యములే నీ వాస్తవ స్వరూపము. 


క. _ పరిధాన ప్రావరణీ । కరణాదృత పీతవసన గజచర్మ! సము 
ద్ధుర వాహనీకృతోజ్జ్వల ; గరుడ వృషభ! పరమ మోక్షకర! దురితహరా! 309 


ప్రతిపదార్థం: పరిధాన= కట్టు వస్తముగాను; 'ప్రావరణీ= ఉత్తరీయంగాను; కరణ= చేయుటచే; ఆదృత= ఆదరింపబడిన; 

పీత్రవసన= పసుపుపచ్చని వస్తమూ; గజచర్మ!= ఏనుగుతోలు గలవాడా! - హరికి పట్టు వస్త్రము కట్టుబట్ట, హరునకు గజచర్మము 
ల అ ఆట 

ఉత్తరీయము; సముద్దుర= మిక్కిలి గొప్పవైన; వాహనీకృత= వాహనములుగా చేయబడిన; ఉజ్జ్వల= ప్రకాళించెడి; గరుడ= 

గరుత్మంతుడు; వృషభ!= ఎద్దు గలవాడా! - హరికి గరుడుడు వాహనము, హరునకు ఎద్దు వాహనము; పరమ మోక్షకర!= 

మిక్కిలి ఉత్కృష్టమైన మోక్షమును ఇచ్చువాడా!; దురితహరా!= పాపములను పోగొట్టువాడా! హరిహరనాథా!. 


తాత్పర్యం: పీత్రాంబరం కట్టుబట్టగాను, గజచర్మం ఉత్తరీయంగాను ఆదరించిన వాడా! గరుత్మంతుని, ఎద్దును 
వాహనముగా చేసికొన్నవాడా! ఉత్కృష్టమైన ముక్తిని ప్రసాదించువాడా! పాపహరా! హరిహరనాథా! 


విశేషం: అలంకారం: యథాసంఖ్యం. 


మాలిని. 

నిరుపమ గుణరాశీ! నిర్గుణిత్య ప్రకాశీ! 

భరిత భువన కార్యా! భవ్యనైష్కర్మధుర్యా! 

విరతి నిరత భావ్యా! విశ్వలోకైక సేవ్యా! 

స్పురిత బహు శరీరా! శుద్ధ వైరూప్యసారా! 310 
ప్రతిపదార్థం: నిరుపమగుణరాశీ!= సాటిలేని గుణముల(ప్రోవు కలవాడా!; నిర్షణిత్వప్రకాశీ!= గుణరాహిత్యం చేత ప్రకాశించేవాడా!; 
భరిత+భువనకార్యా!= భరింపబడిన ప్రపంచపు పనులు కలవాడా!; భవ్యనైష్కర్మధుర్యా!= యోగ్యమగు నిష్కర్మ ధుర్యుడా!; విరతి 
నిరత భావ్యా!= సర్వకర్మ సన్న్యాసమందు ఆసక్తిగలవానిచే భావింపదగినవాడా!; విశ్వలోకైక సేవ్యా!= ప్రపంచమంతటిలోనూ 
సేవింపదగినవాడా!; స్ఫురితబహుశరీరా!= అనేక శరీరాలతో వెలిగేవాడా! (అవతారా లెత్తేవాడా!); శుద్ధ= స్వచ్చమైన; వైరూప్య= 
శుద్ద విరూపత్వముయొక్క సారము గలవాడా!; సారా!= సారమైన వాడా! 


తాత్పర్యం: సాటిలేని గుణములకు నిధియైనవాడా! గుణరహితుడవై వెలిగేవాడా! ప్రపంచంలోని భారమైన 
పనులు కలవాడా! యోగ్యమైన నిష్కర్మ సిద్దాంతాన్ని వివరించటంలో దిట్ట అయినవాడా! ప్రపంచానికంతటికినీ 


శ2డ శ్రీమదాంధ్ర నుహాభారతము 
సేవ్యమానుడా! అనేకావతారాలతో స్వచ్చమగు విశేష రూపం కలవాడా! వైరూప్య సారమా! (అని 
హరిహరనాథులను ప్రార్ధించాడు. 

విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 


ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 
ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబున ద్రోణపర్వంబునందు6 దృతీయాశ్వాసము. 


తాత్పర్యం: ఇది ఉభయ కవిమిషత్రుడనే బిరుదం కలవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను 
ఆరాధించటం చేత ప్రకాశించేవాడు (పండితులచేత ఆరాధించబడటం చేత (ప్రకాశించేవాడు) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలోని మూడవ ఆశ్వాసం. 


ద్రోణపర్వంలోని తృతీయాశ్వాసం సమాప్తం. 


